శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః 
(86 పద్మావత్యై నమః 


శ్రేవేంకటాచలమాహాత్మమ్‌ 
మజ్దళాచరణమ్‌ 


శ్రియః కాన్తాయ కల్యాణనిధయే 2८० _ ర్థినామ్‌ । 
శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళమ్‌ ॥ 


శ్రీవేంకటాచలాధీశం (శ్రియా౭_ ధ్యాసితవక్షసమ్‌। 
(శితచేతనమందారం శ్రీనివాసమహం భజే ॥ 


శ్రీ వరాహ పురాణ పూర్వభాగే 


త్రయస్రింశోలి. ధ్యాయః 
శ్వేతవరాహకల్పవృత్తాన్త కథనమ్‌ 


వరాహన్తుతిః :- 
శ్రీమతే భూవరాహాయ నమః కృత్స్నా వసున్ధరా । 
ఉద్ధృతా యేన పాతాళాత్‌ వాసార్థం సర్వదేహినామ్‌ ॥ 


నమో యజ్ఞవరాహాయ కృష్ణాయ శతబాహవెే । 
నమస్తే వేదవెదాన్త వపుషే విశ్వరూపిణే ॥ 


మునయః :- 
భగవన్‌! సూత! ధర్మజ్ఞ! వేదవ్యాసకృపానిధే I 
విష్ణుస్థానేషు సర్వేషు స్వయంవ్యక్తస్థలేషు చ ॥ 


శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః 
(82 పద్మావత్యై నమః 


శ్రేవేంకటాచలమాహాత్మము 
మంగళాచరణము 


లక్ష్మీదేవికి భర్తయును సమస్త శుభములకు నిధివంటి వాడును పేదల పాలిటి పెన్నిధియె 
శ్రీవేంకటాచలమున నివసించు శ్రీనివాసునకు మంగళమగుగాక! 


శ్రీ వేంకటాచలాధిపతియును, లక్ష్మీదేవిచే నధిష్టింపబడిన వక్షస్థలము కలవాడును, 
తననాశయించిన చేతనుల కోర్కెలను దీర్చుటలో కల్ప వృక్షమును బోలినవాడునునగు 
శ్రీనివాసుని నేను సేవించుకొనుచున్నాను. 


శ్రీ వరాహ పురాణ పూర్వభాగమున 


ముప్పది మూడవ అధ్యాయము 
శ్వేతవరాహ కల్పవృత్తాంత కథనము 
వరాహస్తుతి:- 
సర్వప్రాణి నివాసమునకై పాతాళలోకమునుండి భూమినంతను ఉద్ధరించిన 
(భూవరాహ మూర్తియగు) భూలోకమున వరాహ రూపమును ధరించిన 
శ్రీమన్నారాయణునకు నమస్మారము. ॥ 


నూరు భుజముల ధరించినట్టియు, వేదములను వేదాంతములనే తనకు విధేయము, 
ధార్యము, నియామ్యమునగు శరీరముగా కలిగినట్టియు ప్రపంచమునంతను 
వ్యాపించిన యజ్ఞవరాహమూర్తి యగు శ్రీకృష్ణునకు, మహదానంద స్వరూపునకు 
నమస్మారము. 2 


మునులు;- 

పూజ్యుదవగు నోసూతా! ధర్మముల చక్కగా నెతింగినవాడా! వేద వ్యాసునికృపకు 
నిధియైనవాడా! విష్ణు స్థలములయందన్నిటి యందును, విష్ణువు స్వయముగా 
నవతరించిన స్థలములయందును. 8 


శ్రీవేంకటాచలమాహాత్ర్యే, ప్రథమభాగే 
యత్ర విష్టోరతిప్రీతిర్యత్ర సిద్ధ్యన్తి సిద్ధయః । 
అత్యద్భుతం చ చారిత్రం యత్ర విష్ణోః ప్రవర్తతే ॥ 4 


మనుష్యాణాం చ వసతాం యత్ర దృశ్యో భవేద్ధరిః | 
శ్రవణానన్దజనకో వృత్తానో యస్య వా భవేత్‌ ॥ ర్‌ 


తాదృశం వైష్ణవం క్షేత్రమద్భుతం పియదర్శనమ్‌ । 
అస్మాకం బ్రూహి యచ్చుత్వా శ్రోతవ్యాంశో న విద్యతే ॥ 6 


ఇతి పృష్టస్తదా సూతస్తపోధ్యానసమాధిమాన్‌ । 
ధ్యాత్వా ముహూర్తమాత్రం తు ప్రోవాచ మునిసత్తమాన్‌ | 7 


అహో! పృష్టమపూర్వం చ కౌతుకం భవతామహో ! 
మమాపి వాళ్ళా మహతీ వక్తుం తత్తు వదామి వః ॥ 8 


శృణుధ్వం మునయో యూయం సావధానతయా త్విమమ్‌। 
క్రీడారసేషు సక్తస్య హరేః క్రీడాసమన్వితమ్‌ ॥ 9 


వివిధైస్తస్య చారితైరు పేతం సర్వసిద్ధిదమ్‌ । 
సర్వైశ్వర్యకరం న్యాణాం సర్వాశ్చర్యప్రదం శుభమ్‌ ॥ 10 


పుణ్యం పవిత్రమాయుష్యం సర్వమజ్ఞళకారకమ్‌ । 
వారాహకల్పవృత్తాన్తం శేషాచలసమాశ్రయమ్‌ ॥ 11 


కథా ప్రార 
పురా హి సాగరైస్సర్వైరేకీభూతే మహీజలే । 


కల్పాదౌ భగవాన్‌ విష్ణుః వటపత్రసమాశ్రయః ॥ 12 


3 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, త్రయస్తింశో9_ధ్యాయః 


శ్రీమన్నారాయణునకే స్టలమనిననత్యంత ప్రీతికలదో, కోరిన కోరిక లేసలమున 


సిదించునో విష్ణుచరితమెచ్చట అత్య ద్భుతముగా (ప్రవర్తించుచున్నదో 4 


నిత్యనివాసముచే మనుష్యులకెచ్చట శ్రీమన్నారాయణుడు సాక్షాత్మరించునో, ఏ 
ప్రదేశమున శ్రీమహావిష్ణుచరితము వీనుల విందొనరించునో, 5 


దేనిని గురించి వినినచో నికవినవలసిన విశేషమెద్దియు మిగిలియుండదో అట్టి 
యద్భుతమును చూపులకింపగునట్టి విష్ణుస్థలమునుగుటించి మాకెలింగింపుమని 
మునులు సూతుని ప్రార్థించిరి. 6 


ఇట్లడుగబడి సూతుడు తపోధ్యానమగ్నుడై క్షణకాలము మాత్రము ధ్యానించి 
మునిపుంగవులతో 7 


ఆహా! ఏమియాశ్చర్యము! మిక్కిలి యపూర్వ విషయమును ప్రశ్నించితిరి. మీకీ 
విషయమున కుతూహలమును కలదు. నాకును చెప్పవలెనని మిక్కిలి 
కోరికగానున్నది. 8 


మీరు సావధానముగా దీనిని వినుడు. క్రీడారసముల యందాసక్తి గల 
శ్రీమన్నారాయణుని క్రీడలతో కూడినట్టియు, 9 


శ్రీమన్నారాయణుని చరిత్రములనేకములతోకూడి యున్నట్టియు, సకలాఖీష్ట 
ప్రదమును, సకలైశ్వర్యములనొసంగు నట్టియు, మనుష్యుల కాశ్చర్యమును 
కలిగించునట్టియు శుభావహమును, 10 


పుణ్యమునిచ్చునదియు, పవిత్రమైనదియు, ఆయుష్మరమును, సర్వమంగళ 
దాయకమును శేషాచలమున (తిరుపతి కొండపై) జరిగినట్టి వరాహకల్ప వృత్తాంత 
మును మీకు తెలిపెదను. 1 


కథ ఆరంభము 
పూర్వము కల్పాంతమందు సాగరములన్నిటిచే భూమియంతయు జలమయము 
కాగా భగవంతుడగు శ్రీ మహావిష్ణువు జలమునందు మల్టియాకుపై పవళించియుండి 


జలసంపూరితమగు మహర్షోకముననుండి వేయి యుగముల 12 


4 


శ్రీవేంకటాచలమాహాత్ర్యే, ప్రథమభాగే 


మహర్షోకం సమాశ్రిత్య స్థితం చ జలసమ్బవమ్‌ । 
విచిన్వ యుగసాహస్రం జలావస్థానమద్భుతమ్‌ ॥ 
యథాపూర్వం జగత్రృష్టుముద్యుక్తః సర్వశక్తిమాన్‌ ॥ 
సర్వస్య ధాతా ప్రవరో మహాత్మా 
సర్వాత్మగస్సర్వజగత్స్వరూపః | 
సర్వేశ్వరస్సర్వవిధానయత్నం 

చకార బుద్ధ్యా తరుణామ్బుజాక్షః॥ 


ఇతీరితాస్తే మునయస్తదానీం 

సవిస్మయోత్సుల్లహృదమ్చుజాశ్చ | 
సూతం మహాన్తం మునిసజ్ఞసేవ్యం 
తమట్రువన్‌ వేదవిదాం వరిష్టమ్‌॥ 


అతీతానాగతజ్ఞాన ప్రకాశితహృదమ్బుజ । 
ఉద్యోగానన్తరం విష్ణుః కృతవాన్‌ కిం రమాపతిః ॥ 


మునిగణకృత హిరణ్యాక్షవధ వృత్తాన్తవీజ ప్రశ్నః 


కీదృశః ప్రళయః కల్పః సర్గో వా కీదృశః పునః । 
ఏతావద్వా జలం కస్మాదాగతం వద సువ్రత ॥ 


కుత్ర వా ధరణీ యాతా గిరయో వా మహోన్నతాః? 
తత్సర్వం శంస భగవన్‌! (శ్రోతుం కౌతూహలం హి నః! 
ఇతి పృష్టః పునః ప్రాహ సూతస్తాన్‌ మునిపుజ్లవాన్‌ ॥ 


మునయః! శ్రూయతాం పూర్వం సజ్ఞహేణ జలాగమః । 
చతుర్యుగసహస్రాణి ప్రమాణం దివసస్య చ ॥ 


నిశాయా స్తావదేవాస్య నిర్దిష్టస్సమయో విధేః । 
దినావసానసమయే బ్రహ్మణో భగవాన్‌ రవిః ॥ 
5 


13 


14 


15 


16 


17 


18 


19 


20 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, త్రయస్తింశో9_ధ్యాయః 


వరకును జలమట్లద్భుతముగా నిలిచియుండుట నాలోచించి సర్వశక్తి మంతుడును, 


సకల జగత్పరిత్రాతయు, ఉత్తమ పురుషుడును, మహాత్ముడును, సకల ప్రాణుల 
యందంతరాత్మగనుండువాడును, సకలప్రపంచమును తనకు శరీరముగాకలిగి 
యుండువాడును, సకలప్రాణి నియంతయు, సకలసృష్టికర్తయు, సద్యోవికసిత 
పుండరీకదళ నేత్రుడునునగు శ్రీమహావిష్ణువు పూర్వమువలెనే జగత్తునంతను 
సృష్టింపవలెనని సంకల్పించెను. 14 


అని యిట్లు సూతుడు తెలుపగా నాశ్చర్యముచే వికసించిన హృత్పుండరీకములు 
కలవారై మునులప్పుడు పరమ పూజ్యుడును, ముని నంవుములచే 
సేవింపబడువాడును, వేదవేత్తలలో నగ్రగణ్యుడునగు సూతునితో 15 


భూతభవిష్యత్తుల నెజుంగు జ్ఞానముచే ప్రకాశించుచున్న హృదయ పుండరీకముగల 
సూతా! శ్రియఃపతియగు శ్రీమహా విష్ణువాప్రయత్నానంత రము (సంకల్పానంత 
రము)ఏమిచేసెను? 16 


హిరణ్యాక్షుని సంహరించిన కథాసందర్భమును మును లడుగుట 
ప్రళభయమనగానెట్టిది? కల్పమననేమి? సృష్టి యెట్టిది? ఇంతగా జలమెచ్చట 
నుండి వచ్చినది? 17 


పూజ్యుడా! భూమి యెచ్చటకేగినది? మిక్కిలి ఎత్తగు పర్వతము లెచ్చటకేగినవి? 
దానినంతయు విశదీకరింపుము. మాకు విన కుతూహలముగానున్నదని యడుగగా 
మరల సూతుడా మహర్షివర్యులతో 18 


మునులారా! జలమెట్లువచ్చెనో సంగ్రహముగా వినుడు. (బ్రహ్మకు నాలుగువేల 


యుగములొక పగలు. 19 

అట్లే నాలుగువేల యుగములొకరాత్రియని నిర్దేశింపబడినది. బ్రహ్మయొక్క పగలు 

గడచి సాయంసమయముకాగా పూజ్యుడగు సూర్యభగవానుడు 20 
6 


శ్రీవేంకటాచలమాహాత్ర్యే, ప్రథమభాగే 
సహగ్రరశ్శిస్తపతి త్రిమూర్యాత్మా త్రిలోచనః । 
వమత్యగ్నిం మహాఘోరం ఘర్మదీధితిరంశుభిః ॥ 
కతిచిద్వత్సరానేవం వృష్టిర్నైవ భవేత్తదా ] 
భూలోకవాసిన స్సర్వే మునయశ్చ తపోధనాః ॥ 
వసేయుర్దనలోకే హి యావద్చహ్మనిశా తదా । 
వనాని పర్వతాశ్చాపి దగ్గాః కాలాగ్నినా తదా ॥ 
భస్మీభూతా భవన్వేవ వాయుస్సర్వాత్మకో మహాన్‌ । 
హాయనాన్‌ కతిచిద్వాతి పశ్చాన్మేఘా మహాబలాః ॥ 
స్టూణాకారాస్సృజన్యేవ తోయధారా స్సమన్తతః ! 
సన్తతం వత్సరానేవం కతిచిత్తు నిశాముఖే ॥ 
ద్రవీభూతా మహాభూమిః పాతాళతలగామినీ । 
సాగరా స్పప్త చాన్యోన్యం భవేయుస్సంయుతాస్తదా ॥ 
మహర్లోకం సమాక్రమ్య తిష్టన్వేకోదకాస్తదా । 
తథైవ యుగసాహస్రం బ్రహ్మణ శృర్వరీ భవేత్‌ ॥ 
నిశావసానే గోవిన్షస్సృష్టిస్థిత్యన్తకారకః । 
చతుర్ముఖశివాశక్యం భూమేరుద్ధరణం హరిః ॥ 


కర్తుకామస్తదా విష్ణుః వటపత్రతలే స్థితః । 
९४० వరాహదేహం చ సర్వయజ్ఞమయం శివమ్‌ ॥ 


అతిభీమం మహారౌద్రమాసాద్య తరసా తదా । 
ప్రవిశ్య జలమధ్యం తు కోభయామాస వైతదా॥ 


=-= చ వహన్‌ ముహుః । 
ప్రవివేశ మహాపోత్రీ పాతాళం జలపూరితమ్‌ ॥ 


21 


22 


23 


24 


25 


26 


97 


28 


29 


30 


31 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, త్రయస్తింశో9_ధ్యాయః 


వేయి కిరణములు కలిగి త్రిమూర్తుల రూపమును ధరించి త్రిలోచనుడై ప్రచండ 
కిరణములతో మహాఘోరముగా నగ్నిని వర్షించును. 21 


ఇట్లు కొన్ని సంవత్సరములు జరుగగా వర్షములు కురియ కుండును. అపుడు 
భూలోకమున నివసించు తపోధనులగు మునులందరును 22 


(బ్రహ్మకు రాత్రి గడుచునంతవరకు జనలోకముననే నివసిం తురు. అట్టి సమయమున 
కాలాగ్నిచే వనములు, పర్వతము లును దహించబడి భస్మములగును. 28 


అనంతరము సర్వవ్యాపియగు వాయువు కొన్నిసంవత్సరములు వీచును. అనంతరము 
మహాబలశాలులగు మేఘములు 24 


స్తంభములవంటి నీటిధారలనంతటను కొన్ని సంవత్సరముల వరకు తెగక 
వర్షించును. రాత్రి ప్రారంభ సమయమున 25 


విశాలమగు భూమియంతయు కరిగిపోయి పాతాళమున (ప్రవే శించును. ఆ 
సమయమున నేడు సముద్రములును కలసి పోవును. 26 


మహర్లోకమంతయు జలమయమై నాలుగువేల యుగములు (బ్రహ్మకు రాత్రిగా 
నుండును. 27 


రాత్రి తెల్లవారగనే వటపత్రమున పవళించియున్నట్టియు, సృష్టి స్థితి లయ కారకుడగు 
శ్రీమన్నారాయణుడు (బ్రహ్మరుద్రాదుల కశక్యమగు భూమాత నుద్ధరింప 28 


గోరి సర్వయజ్ఞ స్వరూపమును, మంగళకరమును, 29 
మహాభయంకరమును, మహారౌద్రమునగు శ్వేతవరాహ రూప మును వెంటనే 
ధరించి జలమధ్యమున ప్రవేశించి యానీటి నప్పుడు క్షోభింపచేయసాగెను. 30 


మరియు పుష్మలావర్తక మేఘములనుండి వచ్చు పిడుగుల వంటి గర్జ్దనముల 
నొనరించుచు జలమయమగు పాతాళమున నామహావరాహము ప్రవేశించెను. 31 


శ్రీవేంకటాచలమాహాత్రే, ప్రథమభాగే 
అన్వేషయామాస తదా రసాతలమశేషతః । 
తత్ర యుద్ధం మహాఘోరం హిరణ్యాక్షసమాశ్రయమ్‌ ॥ 
అభూదభూతపూర్వం చ తుములం రోమహర్షణమ్‌ I 
చిరకాలం చ బాహుభ్యాం మల్లయుద్ధమవర్తత ॥ 
తతః कुः మహాపోత్రీ దంష్ట్రాగ్రేణ మహాసురమ్‌ । 
ద్విధా తం పాటయామాస మెరుతుల్యమహోన్నతిమ్‌ ॥ 
తద్రక్తసంప్లవేనైవ తజ్జలం రక్తమాబభౌ । 
తద్దృవ్వా మునయ స్సర్వే జనలోకనివాసినః ॥ 
మహజ్జలమిదం రక్తమద్భుతం కిమిదం భవేత్‌ ? 
ఇత్యాశ్చర్యవిలోలాక్షా స్సమాధిధ్యానయోగతః ॥ 
జ్ఞాత్వా శ్వేతవరాహస్య ప్రభావం మునయో౭ స్తువన్‌ । 
తతశ్శ్చేతవరాహశ్చ పాతాళతలగామినీమ్‌ ॥ 


దం్ర్రాగ్రేణైవ తాం భూమిం సర్వసత్త్వసమా(శ్రయామ్‌ । 
ఉద్ధృత్య తరసా పోత్రీ విక్షోభ్య చ మహజ్ఞలమ్‌ ॥ 


నిధాయ పాదం శేషస్య భోగోపరి మహాప్రభుః । 
జనలోకం సమాశ్రిత్య తస్థౌ పర్వతసన్నిభః ॥ 


హిరణ్యాక్ష వధ ప్రసన్న బ్రహ్మాది వరాహస్తుతిః 


బ్రహ్మాదయో దేవగణాస్సిద్ధాశ్చ పరమర్షయః 
అస్తువన్‌ వేదమనైశ్చ స్తోతైశ్చ వివిధైః పరైః ॥ 


వవర్నుః పుష్పవర్నాణి ననృతుశ్చాప్పరోగణాః । 
దేవదున్దుభయో నేదుర్వీణామురజమర్దళాః ॥ 


9 


39 


33 


34 


35 


36 


37 


38 


39 


40 


41 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, త్రయస్తింశో౭. ధ్యాయః 


అచ్చట పాతాళలోకమునందంతటను వెదుకసాగెను. అచ్చట హిరణ్యాక్షునితో 


మహాఘోరమును, 32 


మున్నెన్నడును కని, విని యెజుంగనట్టియు, సంకులమును, గగుర్పాటును కలిగించు 
బాహువులతో మల్లయుద్ధమెంతో కాలము జరిగెను. 83 


అనంతర మా మహావరాహము కోపించి మేరు పర్వతమువలె మహోన్నత రూపుడగు 
నారాక్షసుని రెండుగా చీల్చివేసెను. 34 


ఆ రాక్షసుని రక్తము కలియుటచే నా జలమంతయు రక్తమయ మాయెను. దానిని 
చూచి జనలోకమున నివసించు మును లందరును 35 


ఈ జలమంతయు నిట్లు రక్తమయమగుటకు కారణమేమి? యని యాశ్చర్య 
చకితలోచనులై సమాధియందుండి ధ్యానించి, దానివలన 36 


శ్వేతవరాహ ప్రభావమును తెలిసికొని దానిని స్తుతించిరి. అంతట నా శ్వేతవరాహము 


సకల (ప్రాణులకు నివాసస్థానమై పాతాళతలమున ప్రవేశించిన ఆ భూమిని 
దంష్టాగ్రముచే వెంటనే లేవనెత్తి, మహాజలమును, క్షోభింపచేసి, 38 


శేషునిపై పాదమునుంచి, పర్వతాకారముతో జనలోకము నాశ్రయించి నిలచెను. 


హిరణ్యాక్షునివధచే ప్రసన్నులైన బ్రహ్మాదులు వరాహమూర్తిని స్తుతించుట 
(బ్రహ్మోదులు, దేవగణములు, సిద్దులు, పరమర్చులు వివిధములగు నుత్మృష్ట 
వేదమంత్రములతోను, స్తోత్రములతోను స్తుతించిరి. 40 


పుష్పవర్షములను కురిపించిరి. అప్పరోగణములాడిరి. దేవదుందుభులును. 
వీణలును, మురజములును, (సన్నవై పొడవుగానుండు మద్దెలవంటి వి) మద్దెలలు 


మోగినవి. 41 


10 


శ్రీవేంకటాచలమాహాత్ర్యే, ప్రథమభాగే 


జయ దేవ మహాపోత్రిన్‌ ! జయ భూమిధరాచ్యుత! 
హిరణ్యాక్షమహారక్షోవిదారణవిచక్షణ! ॥ 


త్వమనాదిరనన్తశ్చ త్వత్తః పరతరో న హి । 
త్వమేవ సృష్టికాలే9_పి విధిర్భూ త్వా చతుర్ముఖః ॥ 


సృజ స్యేతజ్ఞగత్సర్వం పాసి విష్ణుస్సమన్తతః । 
కాలాగ్నిరుద్రరూపీ చ కల్పాన్తే సర్వజన్తుషు ॥ 


అన్తర్యామీ భవాన్‌ దేవ! సర్వకర్తా త్వమేవ & । 
నిషృష్టం బ్రహ్మణో రూపం న జానన్తి సురాస్తవ ॥ 


ప్రసీద భగవన్‌! విష్ణో! భూమిం స్థాపయ పూర్వవత్‌ । 
సర్వప్రాణినివాసార్థమస్తువన్‌ విబుధవ్రజాః ॥ 


ఇతి శ్రీవారాహవురాణో శ్రీ వేజ్బటబాచలమావోత్చే 
శ్వేతవరాహకల్పకథనం నామ త్రయన్రీంశో౭_ ధ్యాయః 


== "द्व 


11 


42 


43 


44 


45 


46 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, త్రయస్తింశో9_ధ్యాయః 


దేవతాసమూహములన్నియు “మహావరాహరూపధర!” ప్రభూ! సర్వోత్క ००८8 
వెలుంగుదువుగాక! భూమాత్యూద్దారకా! ९2९ సంరక్షకా! హిరణ్యాక్షుదను రక్కసుని 
ద్రుంచుటలో సమర్గుడా! సర్వోత్కృష్టుడవై వెలుగొందుదువుగాక! 42 


ప్రభూ! ఆదిమధ్యాంత రహితా! నీకంటె పరాత్సరులెవ్వరును లేరు. నీవే సృష్టి 
కాలమున చతుర్ముఖరూపధారివై 43 


ఈ జగత్తునంతను సృజించుచున్నావు. విష్ణురూపధారివై జగత్తునంతను 
పాలించుచున్నావు. ప్రళయకాలమున అగ్ని స్వరూపుడగు రుద్రరూపధారివై 
జగమునుసంహరించు చున్నావు. 44 


సర్వప్రాణులయందంతరాత్మవై వెలుగొందు దేవుడవు నీవేకదా! సకల 
జగత్మర్తయునీవే. దేవతలైనను నీసర్వోత్మృష్ట నిజరూపము నెజుంగజాలరు. 45 


శ్రీమన్నారాయణా! సకల కల్యాణగుణై కనిధీ! అను(గహింవుము. సకల 
ప్రాణినివాసమునకై భూమిని పూర్వము వలెనే స్థాపించు”మని స్తుతించిరి. 46 


ఇది శ్రీవరాహవురాణమున శ్రీవేంకటాచల మావోత్యుమున 
శ్వేతవరాహకల్ప కథనమను మువ్పుదిమూదవ అధ్యాయము. 


(रोग (व्व 


12 


శ్రీవేంకటాచలమాహాత్ర్యే, ప్రథమభాగే 
అథ २०००८०9 _ ధ్యాయః 
శ్రీవైకుణ్ఞాత్‌ భగవత్రీదాచలానయనమ్‌ 

తతశ్శ్చేతవరాహశ్చ స్థాపయిత్వా ధరాం తదా । 
విభజ్య సాగరాన్‌ సప్తలోకాన్‌ సప్త చ పూర్వవత్‌ ॥ 1 
చతుర్ముఖం సమాహూయ '“సృజ పూర్వం యథా జగత్‌ 
ఇత్యువాచ మహాక్రోడ స్సర్వయజ్ఞమయో హరిః ॥ 2 
సూర్యాచ[నమసౌ ధాతా యథాపూర్వమకల్పయత్‌ 
ధరావరాహదేవో౭ పి లోకానుగ్రహకామ్యయా ॥ తి 
భూమౌ స్థాతుం స్థలం దివ్యం బుద్దా నిశ్చిత్య మాధవః। 
గరుడం (ప్రేషయామాస గిరిమానేతుమద్భుతమ్‌ ॥ 4 
“వైనతేయ! మహాసత్త్వ! గచ్చ త్వ మతివేగతః । 
గత్వా తు పరమం ధామ క్రీడాచల మిహానయ ॥ 5 


సర్వాన్‌ పారిషదాంశ్చాపి విష్వక్సేనముఖాన్‌ సురాన్‌ । 

ఇత్యుక్తో గరుడ స్పాక్షాత్‌ ఉత్పపాత విహాయసమ్‌ ॥ 6 
గతే తు గరుడే తస్మిన్‌ ఆనేతుం పర్వతోత్తమమ్‌ | 

పోత్రిరూపీ హరిర్భూమిం స్థాపయిత్వా చ పూర్వవత్‌ ॥ 7 
పద్భ్యాం భూమిం సమాక్రమ్య గోమతీతీరమాగతః । 

తస్యాస్తు దక్షిణే భాగే షష్టియోజనదూరతః ॥ 8 
పూర్వాబ్దః పశ్చిమే భాగే పజ్బభిర్యోజనైర్యుతే I 

దేశే పుణ్యజనా9 ౨ కీర్ణే రుక్మనద్యాస్తథోత్తరే ॥ 9 
ఆగత్య श्वय దేవో? పి గరుడాగమనోన్ముఖః I 


వైనతేయో౭పి పరమం ధామ గత్వాదదర్శహ॥ 10 
13 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, చతుస్తింశో9_ధ్యాయః 


ముప్పదినాల్లవ అధ్యాయము 
శ్రీవైకుంఠమునుండి భగవంతుని క్రీడాపర్వతమును తెచ్చుట 


అంతట శ్వేతవరాహము భూమిని మునుపటివలె నిలపి సప్తసాగరములను 
సప్తలోకములను వేరు వేరుగా విభజించి 1 


చతుర్ముఖుని పిలచి మునుపటివలెనే జగత్తును సృజింపుమని సకల యజ్ఞ 
సమారాధ్యుడగు వరాహమూర్తి పలికెను. 2 


విధాతయు సూర్యచంద్రాదులనన్నిటిని వెనుకటివలెనే సృజించెను. భూవరాహ 
రూపధారియగు శ్రీమహావిష్ణువును లోకానుగ్రహమును చెయగోరి 3 


తాను భూలోకమున వసింపదగిన దివ్యమైన స్థలమును మనస్సున నిశ్చయించుకొని 
యద్భుతమగు పర్వతమును తెచ్చుటకై గరుడుని 4 
వినతాసుతా! మహా బలసంపన్నా! నీవతివేగముగానేగి గొప్ప స్థలవిశేషమగు 
కీడాచలమును, ర్‌ 


విష్వక్సేనాది పరివారజనమును, దేవతలను నిటకు తోడ్తెమ్మని పంపిరి. అంతట 
గరుడుడాకాశము పై కెగిరెను. 6 


గరుడుడు పర్వతోత్తమును తెచ్చుటకు వెడలినంతనే వరాహరూప ధారియగు 
శ్రీమహావిష్ణువు భూమిని పూర్వమువలెనే సుస్థిరముగా నిలపి 7 


పాదములతో భూమిని ఆక్రమించి 6९258256 తీరమునకేతెంచి దానికి 
దక్షిణభాగమున నరువది యోజనముల దూరమునను 8 


తూర్పు సముద్రమునకు పశ్చిమ భాగమున నైదు యోజన 'ప్రమాణముతో 
కూడినట్టియు పుణ్యజనులచే నిండినట్టియు, రుక్మ (బంగారు) నదికుత్తర భాగమగు 
ప్రదేశమునకు వచ్చి 9 


గరుడునిరాకకై యెదురుచూచుచునిలచెను. వైనతేయుడు నుత్కృష్టస్థానమున 810 
14 


శ్రీవేంకటాచలమాహాత్ర్యే, ప్రథమభాగే 


క్రీడాచల వర్ణనమ్‌ 


అప్రాకృతమమేయం చ సర్వరత్నమయం గిరిం । 
హిరణ్మ్యయం మహాశ్చంగం పంచోపనిషదాత్మకమ్‌ ॥ 


పున్నాగచమృకాశోకతాలహిన్న్తాలశోభితమ్‌ । 
సురద్రుమముఖైః వృక్షైరన్యైః కాళ్బునరూపకైః॥ 
శోభితం పక్షిసంఘైశ్చ శుకకోకిలహంసకైః । 
(శ్రవణానన్షజనకమధురాలాపసంభ్రమైః॥। 
మల్లికామాలతీభిశ్చ నన్వావర్తాదిభిస్తథా । 

లతాభీః పుష్పితాగ్రాభిః దివ్యసారభశాలిభిః ॥ 
సింహశార్జూలమాతంగశరభక్రోడవానరైః I 
శోభితం కిన్నరీభిశ్చ గాయత్మిన్నరపంక్తిభిః ॥ 
అనేకనిర్హరాకీర్ణం మానసాహ్హాదకారకమ్‌ । 
ముక్తెర్నిత్యైః కామరూపైః నానారూపైశ్చ సేవితమ్‌ ॥ 


నారాయణగిరిం నామ్నా క్రీడాద్రిం పరమేష్టినః । 
యోజనత్రయవిస్తారం త్రింశద్యోజనమాయతమ్‌ ॥ 


శేషాకారం హరెేశ్ళేషం శేషిణం సర్వదేహినామ్‌ I 


దివ్యాకారం మహాపుణ్యం పశ్యతాం మోక్షదాయకమ్‌ ॥ 


ఏవం రూపం గిరి (శ్రేష్టం స్మన్థదేశే నిధాయ తమ్‌ । 
పరివారైరుపేతం చ భగవత్సరిచారకై 8 ॥ 


ఆజగామ మహావేగాత్‌ గరుడః కాజ్బన ప్రభః । 
తత స్సస్యమృమో వాయు రుదభూచ్చ విహాయసి ॥ 


15 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


19 


20 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, చతుస్తింశో9_ధ్యాయః 


క్రీడాపర్వత వర్ణనము 
అ(ప్రాకృతమును, ఇట్టి దని నిర్దేశింప శక్యముకాని వైభవము కలదియు 
సర్వరత్నమయమును, బంగారు మయమైనదియును, ఉన్నత శిఖరములు కలదియు, 
పంచోపనిషత్స్వరూపమును, 11 


పున్నాగ, సంపెంగ, అశోక, తాల, హింతాళములచే నొప్పు నదియు, కల్పకాది 
ద్రుమశోభితమును, బంగారువర్ణముకల వృక్షరాజోపశోభియు, 12 


చిలుకలు, కోకిలలు, హంసలు చేయు వీనులవిందొనరించు మధుర భాషణములచే 
కలకలలాడి ప్రకాశించునదియు, 13 


పుష్టించి పరమళించుచున్న మల్లికా మాలతీ నందివర్ధనాది లతా వృక్షముల చేతను, 


సింహ, వ్యాఘ్ర, మదగజ, శరభాదిమృగములచేతను, ముళ్ళ పందులు, వానరముల 
చేతను విలసిల్లునదియు, గానము చేయుచున్న కిన్నెర మిథునములచే 
నింపొనరించునదియు, 15 


అనేక సెలయేళ్ళచే వ్యాపింపబడినదిగాన, మనస్సునకానందము నొనగూర్చునదియు, 
కామరూపులగు ముక్తులు,నిత్యులచేతననేకరూపములతో సంసేవింపబడునదియు, 


శ్రీమన్నారాయణుని క్రీడాపర్వతమైనట్టియు, మూడు యోజనముల (వెడల్పు) కలిగి, 


५ € 


ముప్పది యోజనముల నిడుపు కలిగినట్టియు, 17 


ఆదిశేషుని యాకారముననున్నట్టియు, హరికి మాత్రమే వశమై యుండునదియు, 
సర్వప్రాణులకు సంసేవ్యమైనట్టియు, దివ్యమైన ఆకారమును కలిగినట్టియు, 
మహాపుణ్యప్రదమును, చూచిన మాత్రముననే మోక్షదాయకమైనదియును, 18 


అగు నిట్టిరూపముగల గిరిశ్రేష్టమగు నారాయణాద్రిని భగవత్పరిచారకాది 


పరివారముతో గూడ తన మూపులపైనుంచుకొని 19 

బంగారు వర్ణముగల గరుడుడు మహావేగమున విష్ణుసాన్నిధ్యమున కేతెంచుచుండ 

నాకాశమున వాయువపరిమిత వేగముతో వీవనారంభించెను. 20 
16 


శ్రీవేంకటాచలమాహాత్రే, ప్రథమభాగే 
ధున్వన్‌ వృక్షాంస్తతో భూమౌ సూర్యకోటిరివాల ౨ బభౌ। 
తేజోరూపస్తత (శ్రీమాన్‌ ఆగతో విష్ణువాహనః ॥ 
ఆగతం గరుడం వీక్ష్య స్థాపయేహ ఖగేశ్వర! 
ఇత్యువాచ హరి స్ఫో౭ పి స్థాపయామాస తం తథా ॥ 
తతో గిరిం సమారుహ్య శ్వేతపోత్రీ హరిః స్థితః I 
స్వామిపుష్కరిణీతీరే పళ్చిమే పుణ్యకాననే ॥ 
విమానే విమలే దివ్యే కోటిసూర్యసమప్రభే । 
అనేకరత్నఖచితగోపురాయుతశోభితే ॥ 


రత్నస్తమృసమోపేత @ दढ । 
వాచామగోచరే సర్వనయనానన్షకారకే ॥ 
తతో జాతు తటే స్వామిపుష్కరిణ్యాస్తు దక్షిణే । 
మధ్యే విమానం పద్మాక్షః శ్రీనివాసః పరాత్సరః ॥ 
అతిష్టద్దేవదేవో9_ పి శంఖచక్రగదాధరః । 
ఇతి శ్రీ వారాహవురాణో శ్రీ వేజ్బటబాచలమావోక్సే వైకుణ్జాత్‌ 
క్రీడాచలానయనకభనం నామ చతుస్తింశో౨. ధ్యాయః 


=<>" "घञ 


17 


21 


22 


23 


24 


25 


26 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, చతుస్తింశోల_ధ్యాయః 


గరుడుడు తన రెక్కలచే భూమియందలి వృక్షరాజముల పెల్లగించి వైచుచు కోటి 


సూర్యులు అవతరించిరో యనునట్లు ప్రకాశించుచు తేజోరూపుడై వచ్చిచేరెను. 21 


వచ్చిన గరుడుని వీక్షించి శ్రీమహావిష్ణువు “విహగేశ్వరా! పర్వతమునిటనే 
యుంచుమ”ని యాజ్ఞాపింపగా వైనతేయుడట్లె యొనరించెను. 22 


అనంతరము గిరినధిరోహించి శ్వేత వరాహరూపుడగు స్వామి తటాకతీరమున 
పడమర దిశలోనున్న పుణ్యకాననమున 28 


కోటిసూర్య ప్రభాభాసమానంబును, అనేకరత్నములచే చెక్కబడిన పెక్కు 
గోపురములచే ప్రకాశించునదియు, స్వచ్చమైనదియు, దివ్య మైనదియును, 24 


రత్న స్తంభములచే కూడిన శ్రీమహామణిమంటపము కలదియు, వర్ణింపనలవి 
కానిదియు, సకలజనములకు కనులపండువొనర్చు నదియునగు రత్నస్తంభములచే 


దివ్యవిమానముయొక్క మధ్యలో గూడిన శ్రీమహామణిమండపము గలదియునగు 
స్వామిపుష్మరిణీ దక్షిణభాగమున పరాత్సరుడగు, శ్రీనివాసుడు శంఖ చక్రగదాధారియై 
దేవదేవుడై నిలచి యుండెను. 26 
ఇది శ్రీవరాహపురాణమున శ్రీవేంకటాచల మావోత్యుమున 
వైకుంఠమునుండి క్రీడావర్వతమును తెచ్చుటయనెదు 
ముప్పది నాల్లవ అధ్యాయము. 


य) ० ° क्क 


18 


శ్రీవేంకటాచలమాహాత్ర్యే, ప్రథమభాగే 


అథ పబ్వత్రింశో9_ ధ్యా 
దేవాదికృతశ్వేతవరాహ ప్రార్థనా 
తత్ర దేవాస్సగన్థర్వా బ్రహ్మాద్యా మునయో2పి చ । 
ఆజగ్ముః లోకపాలాశ్చ శంకరః పార్వతీప్రభుః ॥1 


బుషయస్పప్త వసవో రుద్రాదిత్యా మరుద్గణాః । 
తుష్టువుశ్చ హృషీకేశం వాసుదేవం జగ|త్సభుమ్‌ ॥ 


“జయ లక్ష్మీశ! లోకేశ! జయ భూమిధరాచ్యుత! । 
విష్ణో! హిరణ్యాక్షవిధ్వంసనవిచక్షణ ॥ 


దంప్టాకరాళవదన! బ్రుకుటీకుటిలేక్షణ । 
భయంకరమిదం రూపమత్యుగ్రం ఘోరదర్శనమ్‌ ॥ 


జ్వలదస్త్రభుజానేకపార్వ్వద్వయవిరాజితమ్‌ । 
దృష్ట్వా తద్వథితాస్సర్వే సురాశ్చ పరమర్షయః ॥ 


అనుగ్రహీతుం లోకాన్‌ వై ४९०८००० త్ర స్థీయతాం గిరౌ । 
భయజ్మరం త్వదీయం వై రూపమద్భుతదర్శనమ్‌ ॥ 


తద్దృష్ట్వోద్విగ్నహృదయా భవేయురదృథా నరాః 
దేవతానాం మనుష్యాణాం వాసార్థం చోద్ధతా ధరా ॥ 


తస్మాన్మను జరక్షార్థం సౌమ్యరూపం హి ధారయ । 

ధ్యానయోగేపష్వశక్తానామశక్తానాం చ కర్మసు ॥ 

అస్మాకం మనుజానాం చ స్రీశూద్రాణాం తథైవ చ । 

దృశ్యస్త్వం వరదో భూత్వా వస నిత్యమిహైవ భోః ॥ 
19 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, పజ్యాత్రింశోత_ ధ్యాయః 


ముప్పది యిదవ అధాయము 
దేవాదులొనరించిన శ్వేతవరాహ ప్రార్థన 


అచ్చటకు గంధర్వులతో గూడిన దేవతలును, (బ్రహ్మోదులును, మునులును, 
లోకపాలురును, పార్వతీపతియగు శంకరుడును వచ్చిరి. 1 


సప్తబుషులును, అష్టవసువులును, ఏకాదశరుద్రులును, ద్వాదశాదిత్యులును 
నలుబదితొమ్మిది వాయువులును చనుదెంచి హృషీకేశుడును, వాసుదేవుడును 
జగత్రృభువునగు శ్రీవరాహరూపధారియగు మహావిష్ణువును స్తుతించిరి. 2 


“శియఃపతే! లోకనియంతా! భూమాతోదారకా! అచ్యుతా! సర్వవ్యాబ! హిరణ్యాక్షు 
డను రాక్షసుని విధ్వంసన మొనర్చిన దక్షుడా! నీకు జయమగుగాక! 3 


కోరలచే భయంకరమగు ముఖము కలవాడా! కనుబొమలు ముడివైచుటచే 
కుటిలముగా నొనర్చిన నేత్రములు కలవాడా! భయంకరమును, ఘోరమును నగు 
నీ రూపము దుర్నిరీక్ష్యమై యున్నది. 4 


మండుచున్న అస్తములతోకూడిన అనేక భుజములను రెండు పార్వముల యందు 
కలిగి ప్రకాశించునట్టి యీ రూపమును వీక్షించి, దేవతలును మహర్చ్షులును 
భీతిల్లుచున్నారు. ర్‌ 


లోకములనను(గ్రహించుటకై నీవీ పర్వతమునందే నిలచి యుండుము. 
భయంకరమును, అద్భుత దర్శనముగల 6 


నీ రూపమునుగాంచి దుర్చలులగు నరులు భయవిహ్వల చిత్తులై ధైర్యమును విడుచు 
చున్నారు. స్వామీ! దేవ మనుష్యాది నివాసమునకై గదా భూమినుద్దరించితివి. 7 


కావున మనుజ రక్షణార్థమై సౌమ్యరూపమును ధరించుము, ధ్యానయోగము 
నాచరించుటకశక్తులును, కర్మయోగానుష్టానమున అశక్తులునునగు 8 


మాకును, మనుష్యులకును (స్రశూద్రులకును దర్శన మొసంగుచు వరప్రదుడవై 
నిత్యమిచ్చటనే నిలచియుండు” మని స్తుతించిరి 9 


20 


శ్రీవేంకటాచలమాహాత్ర్యే, ప్రథమభాగే 


శరత్పూర్లేనువద నస్సర్వాభరణభూషితః । 
శ్రీనివాసస్సురాన్‌ సర్వాన్‌ సమాహూయేదమట్రవీత్‌ ॥ 
“'వెకుణ్జాత్చరమో హ్యేష వేజ్క్బటాఖ్యో నగోత్తమః I 
అతైవ నివసామ్యేవ శ్రీభూమిసహితో హ్యహమ్‌ ॥ 
దదామి ప్రార్థితానర్థాన్‌ మనుజేభ్యస్సదా సురాః! 
ఇత్యుక్త్వా త్రిదశాన్‌ సర్వాన్‌ బ్రహ్మేన్టప్రముఖానపి ॥ 


యధథార్హం సమనుజ్ఞాప్య తతైవాన్తరధీయత । 
దేవాశ్చ మునయస్సర్వే ప్రతిజగ్ముస్స్వకాలయాన్‌ ॥ 


సూతకృతస్వామిపుష్కరిజీమాహాత్యవర్ణనమ్‌ 


“సూత! పూర్వం గిరౌ తస్మిన్‌ “స్వామిపుష్కరిణీ” తి వై। 
ప్రసజ్ష్ఞాత్మథితా సా తు కీదృశీ మునిసత్తమ! 
గిరౌ తన్యాశ్చ మాహాత్యం వక్తవ్యం భవతానఘి ॥ 


225०8; 
०२००८०७० కిజ్బిదుత్తరం సావధానతః । 
స్వామిపుష్కరిణీ పుణ్యా సర్వపాపప్రణాశినీ ॥ 


వైకుణ్జాత్‌ భగవత్రీదావాపీ శ్రీభూమిలాలితా । 
అప్రాకృతజలౌఘా చ సుగన్గా సుమనోహరా॥ 


గజ్ల్జాదిసర్వతీర్థానాం జన్మభూమిశ్ళుభోదకా । 
ఆనీతా వైనతేయేన క్రీడార్థం తత్ర తిష్టతి ॥ 


21 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


11 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, పజ్యాత్రింశోత_ ధ్యాయః 


ఇట్లు వారు ప్రార్థింపగా శ్రీ మహావిష్ణువు శాంతించి నాల్గుభుజములతోను, శ్రీభూమి 


నాయికలతోను, పద్మపత్రములవంటి నేత్రములతోను 10 


శరత్మాల పూర్ణచంద్రునిబోలు నెమ్మొగముతోను సర్వాభరణ భూషిత సౌమ్య రూపము 
గలవాడై దర్శనమొసంగి ఆ శ్రియఃపతి దేవతలనందరను పిలచి యిట్లనియెను. 


“ఈ వేంకటాచలము వైకుంఠముకంటె నుత్తమమైనది. నేను శ్రీ భూ దేవులతో 
నిచ్చటనేయుందును. 12 


మనుజుల ०००००) खदु ००९ నాసంగుచుందునిని వలికి (బ్రహ్మేంద్రాది 
దేవతలనందరను 13 


ఉచితరీతినాజ్ఞాపించి యచ్చటనే యంతర్భానమయ్యెను. దేవతలు మునులు 
అందరును నిజ నివాసములకేగిరి. 14 


సూతుడొనరించిన పుష్కరిణీ మాహాత్య వర్ణనము 


ఇట్లు సూతుడు తెలుపగా మునులందరును “మునిశ్రేష్టా! పాప దూరా! సూతా! 
మున్ను క్రీడాశైలమున 'స్వామి పుష్కరిణి కలదని ప్రసంగవశమున చెప్పితివి కదా! 
అది యెట్టిది? దాని మాహాత్యమును మా కెటింగింపుమ”ని యడిగిరి. 15 


శ్రీసూతుడు :- 
మునులారా! మీరడిగిన దానినిగూర్చి తెలిపెదను. సావధానముగా వినుడు. 
స్వామిపుష్మరిణి పుణ్యప్రదము. సర్వపాపక్షయకరము. 16 


వైకుంఠమున భగవంతునకు క్రీడార్థమై క్రీడాసరస్సుగనుండి శ్రీభూదేవులచే 
నుపయోగింపబడునది. అ(ప్రాకృతమగు విస్తారమగు జలముకలది. మంచి 


పరిమళముకలది. మిక్కిలి మనోహరమైనది. 17 

గంగాది సర్వతీర్థములకు జన్మస్థానమైనది. పవిత్రోదకము కలది. గరుత్మంతునిచే 

కొని రాబడి భగవత్రీడకై నిర్ణయింపబడినది. 18 
22 


శ్రీవేంకటాచలమాహాత్ర్యే, ప్రథమభాగే 


విరజావత్‌ రజోదోషప్రముఖాఘవినాశినీ । 
స్వర్ణస్తేయసురాపానదోషప్రముఖనాశినీ ॥ 


ఐహికార్థప్రదా నిత్యం స్నానమాత్రేణ సర్వదా । 
దర్శనాత్‌ స్పర్భనాత్‌ పానాత్‌ స్మరణాత్‌ సర్వసిద్ధిదా ॥ 
స్నానాదిష్టప్రదా చేతి కిము వక్తవ్యమజ్ఞసా । 
తతస్తస్యాస్తు మాహాత్యం వక్తుం దేవో౭పి న ప్రభుః ॥ 
దేవేభ్యస్తత్సమీపస్తా మనుజా భాగ్యశాలినః । 

కిన్తు జానన్తి తస్యాస్తు వైభవం నైవ మానుషాః ॥ 
ప్రాకృతాచలవద్భాతి మానుషాణామయం గిరిః । 
తథాపి తేషాం భక్తిస్తు శుద్ధా భవతి తద్గిరౌ ॥ 


యస్య యస్య యథా భక్తిః తస్య సిద్ధిశ్చ తాదృశీ । 
స్వామిపుష్కరణీస్నానం సద్గురోః పాదసేవనమ్‌ ॥ 


ఏకాదశీవ్రతం చాపి త్రయముత్యన్తదుర్రభమ్‌ । 
దుర్లభం మానుషం జన్మ దుర్లభం తత్ర జీవనమ్‌ ॥ 


స్వామిపుష్కరిణీస్నానం త్రయమత్యన్తదుర్లభమ్‌ । 
అతస్తస్యాస్తు మాహాత్యం వక్తుం శేషో2పి న ప్రభుః ॥ 


యత్తు స్వామిసరస్నానం మహాపాతకనాశనమ్‌ । 
తచ్చాపి దృష్టం బహుధా తారకాసురసూదనే ॥ 


ప్రాయశ్చిత్తప్రవృత్తానాం నరాణాం సులభా త్వియమ్‌ । 
స్వామివుష్కరిణీ పుణ్యా తథా కామ్యప్రదాయినీ ॥ 


283 


19 


20 


21 


22 


23 


24 


25 


26 


2/7 


28 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, పజ్యాత్రింశోత_ ధ్యాయః 


విరజానదివలె బహిష్టు దోషాది మహాపాపములను నశింప జేయునది. బంగారమును 


దొంగిలించుట, కల్లుద్రావుట మొదలగు దోషముల హరించునది. 19 


నిత్యమెల్లవేళలయందును స్నానమాత్రముననే యైహికభోగముల నొసంగునది. 
చూచినగాని, తాకినగాని, త్రాగినగాని, తలచినగాని సర్వాభీష్టముల నొసంగునదనిన 


నిక స్నానమొనరించిన వెంటనే యీప్సితార్థముల నొసంగునని వేరుగ చెప్ప వలెనా? 
కావున దేవాదిదేవునకైనను దాని మహాత్యము చెప్పనలవికానిది. 21 


దేవతలకంటెను పుష్కరిణీ సమీపమున నివసించు మనుష్యులే భాగ్యశాలురు. 
కాని వారు దాని వైభవము నెబుంగజాలరు. 22 


మనుష్యుల కీపర్వతము సామాన్య పర్వతమువలెనే కన్పట్టును. అయినను 
వారికాపర్వతమున భక్తిభావము పరిశుద్ధమగు చున్నది. ध 


ఎవరెవరేవిధముగ భావించి స్వామి పుష్కరిణియందు స్నాన మాడుదురో వారట్టి 
ఫలమునందుదురు. స్వామి పుష్కరిణిలో స్నానమొనరించుట, సదాచార్యులకు 
శుశ్రూషలొనరించుట, 24 


ఏకాదశీ వ్రతము అనునీమూడును మిక్కిలి దుర్లభములు. మనుజుడుగా 
జన్మించుటయే దుర్లభము. ఆ పుష్కరిణీతీరమున జీవించుట మహాదుర్లభము. 
(ఇవి లభించినను) 25 


స్వామిపుష్మరిణిలో న్నానమాచరించుట సుదుర్లభము. కావున దాని మాహాత్యమును 


చెప్పుటకు శేషునకైనను శక్యము కాజాలదు. 26 

స్వామిపుష్మరిణిలో స్నానము చేయుట మహాపాప వినాశకమను నది తారకాసురుని 

సంహరించుటలో కార్తికేయునియందు ప్రత్యక్షసిద్ధమే కదా! 27 

పాపపరిహారమునకై ప్రాయశ్చిత్త మొనర్చుకొనగోరువారికీ పుష్కరిణీ స్నానమత్యంత 

సులభమైనది. ఈప్సితార్థముల నొసంగునది. 28 
24 


శ్రీవేంకటాచలమాహాత్ర్యే, ప్రథమభాగే 
వేజ్కటాద్రేః విశేషేణ దర్శనం యచ్చ వర్తతే । 
నిత్యం నైమిత్తికం కామ్యం ప్రాయశ్చిత్తం చ తద్భవేత్‌ ॥ 
धूः కర్మాణి పశ్యే'తి శ్రుతిరేషా సనాతనీ । 
నైమిత్తికం తత్కుర్వీత స్వామిపుష్కరిణీతటే ॥ 
అబ్గవైకల్యదోషాశ్చ న స్యుస్స్వామిసరస్తటే । 
వాసవాదిష్వమోఘం చ దృష్టం కర్మా౭ త్ర దృశ్యతే 11 


బహునేహ కిముక్తేన ధర్మార్థాది ఫలేషు చ। 
వాజ్ళావతాం మనుష్యాణాం స్త్రీశూ ద్రాణాం చ పాపినామ్‌॥ 
సాజ్ఞకర్మ(క్రియా౭ శక్తనరాణాం చ విశేషతః । 
నాన్యా గతిః వేజ్బటాద్రేస్సత్యం సత్యం న సంశయః ॥ 
ఇతి శ్రీవారాహవురాణో శ్రీవేజ్ఞటాచలమావోత్సే 
దేవాదిక్టుత శ్వేతవరావా (ప్రార్థనాదికథనం 
నామ వజ్బుత్రింశోల ధ్యాయః 


=-= ० థైకతికారా 


25 


29 


30 


31 


32 


33 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, పజ్యాత్రింశోత_ ధ్యాయః 


వేంకటాచలమును విశేషముగా దర్శించిన నిత్య, నైమిత్తిక, కామ్య 


ప్రాయశ్చిత్తాదికర్మలు సక్రమముగా నొనరించినట్లగును. 29 
“విష్ణోః కర్మాణి పశ్య” అను నీయనాది (శ్రుతిననుసరించి నైమిత్తిక కర్మలను 
స్వామిపుష్మరిణీ తీరమున నాచరింపవలెను. 30 


స్వామిపుష్కరిణీ తీరమున నివసించుటచే తను నచ్చట గావించిన సత్మర్మలచేతను, 
అంగవైకల్యాది దోషములు నశించును. ఇంద్రాదుల విషయమున నీ విషయము 


సుదృఢముగా కనుపించుచున్నది. 31 
పెక్కు మాటలేల? ధర్మము, అర్థము మొదలగు ఫలముల యందిచ్చగల మనుష్యులకును, 
పాపాత్ములగు స్త్రీ శూద్రులకై నను, 32 


సాంగముగా కర్మయోగ (క్రియల నాచరింవజాలని మనుష్యుల కును, 
వేంకటాచలముకంటె వేరొండు గతి లేదనుటలో సంశయములేదు. 33 


ఇది శ్రీవరాహపురాణమున శ్రీ వేంకటాచల మావోత్మ్యమున దేవాదులబే चदु) 
శ్వేతవరాహ ప్రార్థనాదులను తెలువుటయనెడు 
ముప్పది ఐదవ అధ్యాయము. 


य) ० ° क्क 


26 


శ్రీవేంకటాచలమాహాత్ర్యే, ప్రథమభాగే 
అథ 2०.5०० ధ్యా 
క్రీడాద్రిప్రవిష్టశ్రీ వరాహదివ్యవైభవవర్ణనమ్‌ 


పరావరజ్ఞ! సర్వజ్ఞ! సర్వభూతహితే రత! 
మునే! సూత! మహాభాగ! కిజ్బిత్‌ सोच) > తద్వద॥ 


వరాహరూపీ భగవాన్‌ ధరాముద్భృత్య కిం పునః 
తదైవ శేషశైలేంద్రే న్యవసత్మరుణాలయః ॥ 


కాలాన్తరే వా తతైత్య స్థితవాన్‌ సర్వదా ను కిమ్‌ ? 
అకరోద్వా౭ థ కిం తత్ర కిం దత్తం కస్య వా త్వితి ॥ 


శ్రీ సూతః :- 
బ్రవీమి తదశేషం చ శృణుధ్వం మునిసత్తమాః! 
ఆస్థాయ శ్వేతపో త్రిత్వం ఉజ్జహార ధరాం యదా॥ 


తదైవానాయ్య వైకుణ్ణాదచలం గరుడేన వై । 
కల్పాదావేవ భగవాన్‌ లీలారసమహోదధిః ॥ 


విహరన్‌ రమయా సార్ధం దరీనిర్ణరసానుషు I 
ప్రకాశశ్చాప్రకాశశ్చ తిష్టత్యేవ సదా గిరౌ ॥ 


యావత్మల్పం వసత్యేవ ప్రోక్తం చ పరమేష్టినా । 
కదాచిత్పుణ్యశీలేభ్యో దర్శనం వితరత్యసా ॥ 


కల్పే కల్పే చ ధరణీముద్ధరత్యేవమేవ హ । 
శ్వేతవారాహరూపేణ ధరణీ చోద్ధతా యతః ॥ 


27 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, షట్రింశోల_ ధ్యాయః 


ముప్పది ఆరవ అధ్యాయము 


క్రీడాద్రియందు వెలసిన శ్రీవరాహ దివ్య వైభవమును వర్ణించుట 
వేదాది శాస్త్రములను స్మ ०8 ఇతిహాస పురాణాదుల 3९809, పరతత్వమేదియో 
అపర తత్వమేదియో సర్వము తెలిసినవాడా! సకలప్రాణి హితమునందాసక్తి కలవాడా! 
సూతమునీ! పుణ్యశీలా! మేము కొంచెము ప్రశ్నింతుము, దయయుంచి చెప్పుము. 1 


వరాహరూపధారియగు దయామయుడగు శ్రీమహావిష్ణువు భూమాతనుద్ధరించి 
మరలనప్పుడే శేషశైలమున నివసించెనా? 2 


కాలాంతరమునందచ్చటకు వేంచేసి సర్వదా నివసించెనా? పిమ్మట నచ్చట నా 
పరాత్పరుడేమి యొనరించెను? ఏ భక్తుల కెట్టి వరముల నొసంగెనో మాకు 
తెలుపుమని మునులు సూతునడిగిరి. 3 


నూతుడిట్లనియె:- 

మునిశ్రేష్టులారా! మీరడిగినదంతయు తెలిపెదను. సావధానముగా వినుడు. 
శ్వేతవరాహరూపధారియై భూదేవి నుద్ధరించినప్పుదే శ్వేతవరాహరూపము 
నుపసంహరించుకొనెను. 4 


ఆ సమయముననే గరుడుడు వైకుంఠమునుండి క్రీడాపర్వతమును తెచ్చియుండెను. 
క్రీడారసనిధియగు భగవంతుడు కల్పాదియందే 5 


కొండచరియలనుండి ప్రవహించు సెలయేరుల ప్రాంతమున లక్ష్మీదేవితో 
విహరించుచునొక సమయమున దర్శనమొసంగుచు నొకతరి యంతర్జానము 
నందుచు నా పర్వతమునందే నిరంతరము నివసించియుండెను. 6 


కల్పాంతము వరకు నా పర్వతమునందే యుండునని (బ్రహ్మ తెలిపెను కదా! 
పుణ్యాత్ములకప్పుడప్పుడు దర్శనమొసంగు చుండును. 7 


ప్రతి కల్పమునందునిట్ల భూమాతనుద్దరించుచుండును. శ్వేతవరాహ రూపముతో 
భూదేవి నుద్ధరించుటచే 8 


28 


శ్రీవేంకటాచలమాహాత్ర్యే, ప్రథమభాగే 
శ్వేతవారాహకల్పస్స్యాదాఖ్యయా మునయో హ్యయమ్‌। 
సాధూనాం చ యదా బాధా ధర్మశ్చాప్యవసీదతి ॥ 
యదా త్వధర్మో హ్యధికో దుష్టాశ్చ బలినో యదా । 
తదా కాలానురూపేణ నరదేవాదిరూపతః ॥ 
సృష్ట్వా ౨ త్మానం మహావిష్ణుస్సంహరత్యహితాంస్తదా। 
అధర్మం సర్వముత్సార్య సుధర్మం పాలయత్యసా ॥ 
రక్షత్యేవ చ సాధూంశ్చ వేదవిద్యాశ్చ వర్ధయన్‌। 
స్వయం చ సర్వభూతానాం దృశ్యస్తిష్టతి కుత్రచిత్‌ ॥ 
సర్వదా శేషశైలేన్టే విహరన్‌ రమయా సహ । 
నిత్యైః ముక్తెశ్చ దెవైశ్చ కామరూపైశ్చ సంయుతః ॥ 


తిష్టత్యేవ సదా తస్మిన్‌ వేజ్య్మటాఖ్యే నగోత్తమే I 
వైకుణ్ఞస్వర్గసూర్యేభ్యస్స్వగే హేభ్యో౭_ ధికప్రియః ॥ 


అయం భగవతో హృద్యః పర్వతః పుణ్యకాననః । 
మన్రసిద్ధిః తపస్సిద్దిః యజసిదిసథైవ హి ॥ 
[> యి > ధి 


క్రీడాద్రేః భగవత్సాన్నిధ్యేన మహిమాధిక్యవర్ణనమ్‌ 


కామ్యస్య కర్మణస్సిద్ధిః ఏవమన్యాశ్చ సిద్ధయః I 
భవన్వ(త్ర నరాణాం చ న హి విఘ్నాదికం క్వచిత్‌ ॥ 


అల్పేన తపసా౨.భీష్టం సిద్ధ్యత్యస్మిన్‌ గిరౌ వరే । 
సర్వతీర్థాని సతతం పుణ్యాన్యతైవ సన్తి హి ॥ 


య ఏనం సేవతే నిత్యం (శ్రద్ధాభక్తిసమన్వితః । 
జ్ఞానార్టీ జ్ఞానమాప్పోతి ద్రవ్యార్ధి కనకం బహు ॥ 
సాధ కు థ్‌ 


29 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, షట్రింశోల_ ధ్యాయః 


ఈ కల్పమునకు శ్వేతవరాహ కల్పమనుపేరు కలిగెను. సజ్జనులకు బాధ కలిగినను, 
ధర్మము నశించినను, 9 


అధర్మము ప్రబలినను, దుర్దనులు బలవంతులైనను, సమయాను సారముగా మనుష్య 
దేవాదిరూపమున, 10 


శ్రీమహావిష్ణువవతరించి దుష్టుల పరిమార్చి యధర్మమునంతను తొలగించి 
సద్ధర్మమును స్థాపింపజేయును. 11 


సజ్జనులను రక్షించును, వేదవిద్యలను వృద్ధిపొందించును. తాను సర్వప్రాణులకు 
దర్శనమొసంగుచు నొకచో నిలచియుండును. 12 


సకల వేళలయందును శేషశైలమున లక్ష్మీదేవితోకూడి విహరించుచు నిత్యులతోను, 
ముక్తులతోను, స్వేచ్చారూపధారులగు దేవతలతోను గూడియుండి, 18 


శ్రేష్టమైన నా వేంకటాచలమునందే నివసించుచు తన స్వగృహమగు వైకుంఠము, 
స్వర్గము, నిత్వసూరులయందుకంటె, నత్యధికపేమతో నివసించును. 14 


పుణ్య విపినములుగల యీ పర్వతము భగవంతునకు మిక్కిలి హృద్యమైనది. 
మంత్రసిద్ధి, తపస్సిద్ధి, యజ్ఞసిద్ధియు, నిచట సిద్ధించును. 18 


క్రీడాద్రికి భగవత్సాన్నిధ్యము వలన మహిమ మిక్కుటమగుటనువర్ణించుట 


కామ్యకర్శలు సిద్ధించుటయు, నితరములగుననేక సిద్దులును ఇచ్చట సిద్ధించును. 
ఇచ్చట మనుష్యులకెట్టి విఘ్నములును కలుగజాలవు. 16 


ఈ పర్వతశ్రేష్టమున నత్యల్ప తపస్సుచేతనే యభీష్టము సిద్ధించును. పవిత్రములగు 
సర్వతీర్ధము లెల్లవేళలయందును, నీ పర్వతమున నివసించియున్నవి. 17 


నిత్య మీ పర్వతమును (శ్రద్ధాభక్తులతో సేవించుచు జ్ఞానమును పొందగోరువాడు 
జ్ఞానమును, ద్రవ్యమును కోరువాడు విపులమగు ధనమును బొందును. 18 


30 


శ్రీవేంకటాచలమాహాత్ర్యే, ప్రథమభాగే 


పుత్రార్థీ పుత్రమాప్నోతి నృపో రాజ్యం చ వినతి । 
వ్యజ్ఞశ్చ సాజ్బసద్రూపం పశూన్‌ ధాన్యాని 2738 ॥ 


యం యం కామయతే మర్వః తం తమాప్పోతి సర్వథా! 
చిన్తితస్య చ సిద్దా తు చిన్తామణిమిమం విదుః ॥ 


క్రీడాద్రేః కారణభేదేనానేకనామానువర్ణనమ్‌ 
ఇకేచిత్‌ జ్ఞానపదత్వాచ్చ జ్ఞానాద్రిరితి తం విదుః । 
Ey Ey 
సర్వతీర్థమయత్వాచ్చ తీర్ధాద్రిం ప్రాహురుత్తమాః ॥ 


ఇపుష్కరాణాం చ బాహుళ్యాత్‌ గిరావస్మిన్‌ సరస్సు వై । 
పుష్కరాద్రిం ప్రశంసన్తి మునయస్తత్త్వ్వదర్శినః ॥ 
ఇగిరావస్మింస్తపస్తేపే ధర్మో౭ పి స్వాభివృద్ధయే I 
తస్మాదాహుః వృషాద్రిం తం మునయో వేదపారగాః ॥ 


ఇశాతకుమృస్వరూపత్వాత్‌ కనకాద్రిం చ తం విదుః ॥ 
ద్విజో నారాయణః కళ్చిత్తపః కృత్వా మహత్సురా ॥ 


ఇఐచ్చదస్య స్వనామ్నా చ వ్యపదేశం మురారితః । 
తస్మాత్‌ నారాయణాద్రిం తం విదురుత్తమపూరుషాః । 


ఇవైకుణ్థాదాగతత్వేన వైకుణ్జాద్రిరితి సృృతః । 

హిరణ్యాఖ్యవినాశాయ (ప్రహాదానుగ్రహాయ చ ॥ 

ఇనారసింహాకృతిర్ణజ్జే యస్మాదస్మాత్స్వయం హరిః । 

సింహాచల ఇతి ప్రాహుస్తస్మాదేనం మునీశ్వరాః ॥ 

ఇఅజ్ఞానా చ తపః కృత్వా హనూమన్తమజీజనత్‌ । 

తదా దేవాస్సమాగత్య దేవసాహాయ్యకారకమ్‌ ॥ 
31 


19 


20 


21 


22 


23 


24 


25 


26 


2/7 


28 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, షట్రింశోల_ ధ్యాయః 


పుత్రులను కోరువాడు పుత్రులను, రాజు రాజ్యమును పొందును. అవిటి 
యంగములు కలవాడు సర్వావయవములతో సుందరుడగును. పశువులను 
ధాన్యములను పొందును. 19 


మనుష్యుడెద్దానిని కోరిన దానినన్నివిధముల పొందును. చింతించినంత 

మాత్రముననే ఫలము సిద్ధించుటచే నీ పర్వతమును చింతామణియందురు. 20 
క్రీడాద్రికి కారణములభేదముచేననేక పేర్లు వచ్చుట 

ఈ ఒక భక్తునకు జ్ఞానము నిచ్చుటచే జ్ఞానాద్రియనియును, సర్వతీర్థమయమగుటచే 

తీర్జాద్రియనియు పెద్దలందురు. 21 


* ఈ పర్వతమును దర్శించిన మునిపుంగవులీ పర్వత సరస్సుల యందు తామర 
పుష్పములెక్కువగా నుండుటచే పుష్కరాద్రియని యందురు. 22 


ఈ వేదములను సంపూర్ణముగా 25 8 005 మునీశ్వరులు, ఒకానొకతరి 
తనయభివృద్ధికె ధర్ముడుకూడ నీ పర్వతమున తపమాచరించి యుండుటచే దీనిని 
వృషాద్రియని యనిరి. 28 
ఈ బంగారువలె నుండుటచే కనకాద్రియనియు చెప్పుదురు. పూర్వకాలమున 
నారాయణుడనునొక విప్రుడు గొప్పతపము నాచరించి, 24 


శశ్రీమహావిష్ణువు వలన తనపేరుతో నా పర్వతము వ్యవహరింప బడవలెనని 
కోరియుండుటచే నారాయణాద్రియనియు పూజ్యులందురు. 25 


ఈ వైకుంఠమునుండి కొనిరాబడుటచే వైకుంఠాద్రియనియు, హిరణ్యాసురుని 
సంహరించి ప్రహాదుననుగ్రహించుటకై 26 


* స్వయముగా శ్రీమన్నారాయణుడే యిచ్చట నరసింహరూపము నవతరించుటచే 
సింహాచలమనియు, మునులు దీనినందురు. 27 


ఈ అంజనాదేవి తపమునాచరించి హనుమంతుని కనినంతనే దేవతలందరు 
నరుదెంచి దేవతలకు సహాయము నొనరించునట్టి 28 


32 


శ్రీవేంకటాచలమాహాత్ర్యే, ప్రథమభాగే 


శయస్మాత్‌ పుత్రమసూతా౨ సౌ జగుస్తస్మాదిమం గిరిమ్‌ । 
అజ్ఞానాద్రిం, వరాహాద్రిం వరాహక్షేత్రలక్ష్మతః ॥ 


అనీలస్య వానరేన్టస్య యస్మాన్నిత్యమవస్థితిః I 
తస్మాత్‌ నీలగిరిం నామ్నా వదన్వేనం మహర్షయః ॥ 


శవేజ్మారో9_మృతబీజన్లు కటమైశ్వర్యముచ్యతే 1 
అమృతై శ్వర్యసజ్ఞత్వాత్‌ వేజ్కటాద్రిరితి స్మృతః ॥ 


ఇయతః కదాచిద్దేవానాం శ్రీనివాస ఇహాబభోౌ । 
శ్రీనివాసగిరిం ప్రాహుస్తస్మాదేనం దివౌకసః ॥ 


*ఆనన్నాద్రిమిమం ప్రాహుః వైకుణ్ధపురవాసినః । 
ప్రాహుర్భగవతః క్రీడాప్రాచుర్యాత్తు తథా సురాః ॥ 
ఇశ్రీప్రదత్వాత్‌ శియో వాసాత్‌ శబ్దశక్యా చ యోగతః । 
రూధ్యా శ్రీశైల ఇత్యేవం నామ చాస్య గిరేరభూత్‌ ॥ 
ఇబహూని చాన్యనామాని కల్పభేదాద్భవన్తి హి । 
యావదుక్తా భగవతః కల్యాణగుణరాశయః ॥ 
ఇతావన్తో౭ స్య గిరేస్సన్తి గుణాః పరమపావనాః । 
అస్య వేజ్మటశైలస్య మాహాత్యం యావదస్తి హి ॥ 
శతావద్వక్తుం చ కార్హ్యేన న సమర్థశ్చతుర్ముఖః ] 
షణ్ముఖశ్చ సహస్రాస్యః ఫణీ దేవాః పరే కిము? ॥ 
*శ్రుత్వా సూతముఖాచ్చెవం మునయో హృష్టమానసాః । 
న తృప్తి మాయయుస్తే హి భూయ[శృవణకౌతుకాత్‌ ॥ 
ఇతి శ్రీవారావావురాణో శ్రీవేబ్బుబాచలమావోత్సే క్రీడా ద్రిద్రవిష్ట 
శ్రీవరాహదివ్యవైభవాదివరణం నామ వట్రింశో౨. ధ్యాయః 


ఆకర 45, + '్రత్రైకకాకా 


33 


29 


30 


31 


39 


33 


34 


35 


36 


37 


38 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, షట్రింశోల_ ధ్యాయః 


ఈపుత్రునిగనినది కాన నీ పర్వతమున కంజనాద్రియను నామముంచిరి. అందుచే 


నిది యంజనాద్రియనియు, వరాహక్షేత్ర లక్షణముండుటచే వరాహాద్రియనియు 


నందురు. 29 
శనీలుడను వానరేంద్రుడిచ్చిట నిత్యనివాసముగా నుండుటచే నీలగిరి యనియు, 
దీనిని బుషులు వ్యవహరింతురు. ఆ 80 


“వేం” అనగా అమృత వీజమగును. “కట” మనగా నైశ్వర్యమర్థము. కాన 
“వేంకట” అనగా తరుగని యెశ్వర్యరాశియగుటచే వేంకట్రాదియనియు 
చెప్పబడుచున్నది. 31 


ఈఒకానొక సమయమున దేవతలకు శ్రీనివాసుడిచ్చట ప్రత్యక్షమగుటచే, 
శ్రీనివాసగిరియనియు దేవతలు దీనినందురు. 32 


ఈవైకుంఠవాసులు దీనిని భగవంతుని యనేక క్రీడలకావాస మగుటంజేసి 
యానందాద్రియనియు నందురు. 33 


# ఐశ్వర్యము నిచ్చుటచేతను, లక్ష్మికి నివాసమగుటచేతను, శబ్దశక్తిచేతను, 
అర్థశక్తిచేతను, రూఢశక్తి మూలమునను, న్స్‌ పర్వతమునకు శ్రీశెలమనియు పేరు 
వచ్చిను. 34 
४.3 కల్పముల భేదముచేత నితరములగు నామములెన్నియో కలవు. భగవంతుని 
కల్యాణగుణము లెట్లు అసంఖ్యాకములో, 35 


ఈొఅట్లై యా పర్వతమునకును పరమపవిత్రములగు నెన్నో గుణములు కలవు. ఈ 
వేంకటాద్రియొక్క మాహాత్యమునంతను 36 


ఇొచెప్పుటకు, చతుర్ముఖునకైన నశక్యమనిన నిక ఆరుముఖములు గల కుమార 
స్వామికిని, వేయి ముఖములుగల అనంతునకును, దేవతలకును శక్యముకాదని 
చెప్పవలెనా? 87 
* అని యిట్లు సూతుడు తెలుపగా మునులు మిక్కిలి సంతసించిన మనస్సు 
కలవారై మరియు వినవలెనను కుతూహలముతో తృప్తిని జెందనివారైరి. 38 
ఇది శ్రీవరావావురాణమున శ్రీ వేంకటాచలమావోత్యమున క్రీదాద్రిని ప్రవేశించిన 
వరావాస్వామి దివ్యవైభవాదులను వర్థించటయనెదు ముప్పదియారన అధ్యాయము. 


०2० वत्व 


34 


శ్రీవేంకటాచలమాహాత్ర్యే, ప్రథమభాగే 


అథ సప్త త్రింఈోల_ధ్యాయః 
మహర్షియజ్ఞవాటం (ప్రతి భగవదాగమనమ్‌ 
“తద్దిరౌ కిం కృతం తేన వేజ్కటేశేన తద్వద” । 
ఇత్యుక్తం యచ్చ యుష్మాభిస్తత్ర కిజ్బిత్‌ వదామ్యహమ్‌॥। 


శ్రీ సూత ఉవాచ 
మాయినా సర్వశక్తేన లీలాపరవశేన చ । 
కృతం తు వక్తుం కార్హ్యేన కేన శక్యం తపోధనాః ॥ 


స కదాచిన్మహామాయీ విటవేషం వహన్ముదా । 
గిరావుత్తరదిగ్భాగే చచార రమయా సహ ॥ 


తత్ర కేచిన్మహాభాగా మునయస్తత్త్వదర్శినః । 
గిరేరస్య తు మాహాత్యం శ్రుతవన్తస్తపోధనాః ॥ 


అయం గిరిర్మహాపుణ్యస్సర్వసత్త్వసమాశ్రయః । 
నిర్చాధః ఫలమూలాధ్యస్సర్వవృక్షసమావృతః I 


నానాప్రస్రవణోపేతో యాజ్ఞియెశ్చ మహీరుహైః । 
అన్యైః తాపసయోగ్రైశ్చ పాదపైరపి సజ్ములః ॥ 


నయనానన్గజనకో హృదయా౨ హ్ల్హాదకారకః । 
అస్మాభిస్సర్వదా వాసః కర్తవ్యో౭ త్ర మహాగిరౌ ॥ 
ఇతి నిశ్చిత్య మనసా తత్రా౭గత్య తపోధనాః । 
చక్రుర్యజ్ఞం యథాశాస్త్రం విష్ణుముద్దిశ్య కౌతుకాత్‌ ॥ 


సోః పి మాయీ స్త్రియా సార్ధం యజ్ఞవాటముపాగమత్‌। 
సువర్ణచిత్రితం వస్త్రం వసానశ్శుభదర్శనః 11 


35 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, 2220589 ధ్యాయః 
ముప్పదియేడవ అధ్యాయము 


మహర్షుల యజ్ఞవాటికకు భగవంతుడు వచ్చుట 


ఆ పర్వతమున వేంకటేశ్వరుడేమిచేసెనో దానిని తెలుపుమని యడుగగా మీరడిగిన 
దానిని నాకు తెలిసినంతలో కొంత తెలిపెదనని మరల సూతుడిట్లు చెప్పదొడంగెను. 


శ్రీసూతుడు చెప్పెను :- 

మునీశ్వరులారా! సర్వశక్తిమంతుడును, జగత్తును వ్యామోహ పరచువాడును, 
లీలారస స్వరూపుడునునగు శ్రీమన్నారాయణుండొనరించిన కృత్యములను 
పూర్ణముగా నెవందు వచింపగలడు? 2 


ఆ మహామాయావియగు శ్రీమన్నారాయణుడు విటవేషముతో సంతోషముగా 
మహాలక్ష్మితో గూడ పర్వతమునకుత్తరభాగమున నొకసారి సంచరించుచుండెను. 3 


ఆ సమయమున తత్వదర్శులును, మహాపూజ్యులగు తపోధనులు కొందరీ పర్వత 
మాహాత్మ్యమును వినినవారై 4 
“ఈ పర్వతము పుణ్యప్రదము. సర్వప్రాణి నివాసయోగ్యము. బాధలు లేనిది. 
ఫలమూలములతో సమృద్ధమైనది. సకలవిధ వృక్ష సంభరితమైనది. ర్‌ 


అనేక సెలయేళ్ళతో కూడినది. యజ్ఞమునకు సంబంధించినట్టియు, తపోధనులు 
నివసించుటకు వీలగునట్టియు వృక్షరాజములతో నిబిడముగానున్నట్టిది. 6 


నేత్రానందము నొనరించునది. మానసోల్లాసకరమైనది. కావున మనమీ గొప్ప 
పర్వతరాజమున నిత్యము నివసించవలెను”. 7 


అని మనసున నిశ్చయించి, తపోధనులచ్చటకేతెంచి విష్ణువునుగూర్చి కుతూహలము 
వలన యథాశాస్త్రముగా యజ్ఞము నొనరించిరి. 8 


ఆ మాయారూపియగు శ్రీమహావిష్ణువు కూడ మంచిరంగుచే చిత్రీ కరింపబడిన 
వస్త్రములను ధరించి, చూచుటకు మిక్కిలి యింపయి నవాడై శ్రీదేవితోగూడి, 


యాయజ్ఞవాటమునకేతెంచెను. 9 


36 


శ్రీవేంకటాచలమాహాత్రే, ప్రథమభాగే 
సోష్టీషశ్చ కరేణైవ వామేన ఛురికాం దధత్‌ । 
తామ్బూలేన శుచిస్నిగ్గమన్దస్మితముభామ్బుజః ॥ 
మృగోత్టమదగన్థేన సురభీకృతదిజ్యుఖః । 
పుజ్జరీకవిశాలాక్షః కమ్బుగ్రీవో మహాభుజః ॥ 


జగన్మోహనసౌన్దర్యస్సా इड కన్దర్పసన్నిభః । 
హేమయజ్ఞోపవీతాజ్ఞః కోమలాజ్లో మనోహరః ॥ 


ప్రవివేశ సభాం =+ మధ్యేబృ్బన్షం మహాత్మనామ్‌ I 
దృష్ట్వా చ మునయస్సర్వే పుణ్జరీకనిభేక్షణమ్‌ ॥ 


వేశ్యావేషం ८०८०००० లీలామ్బు జకరామ్బు జామ్‌ I 
తప్తహాటకసజ్మాశాం పజ్యజోదరసప్రభామ్‌ ॥ 


హరిద్రాన్తరతుల్యాభాం దీవ్యస్తీం కుటిలాలకామ్‌ । 
శరత్వూర్డేన్గువదనాం తామ్బూలేన మనోహరామ్‌ ॥ 


కర్ణాన్తనేత్రయుగళాం విడమ్బితరవిప్రభామ్‌ । 
అభూతపూర్వసౌన్దర్యాం సాక్షాత్‌ లక్ష్మీమివ స్థితామ్‌ ॥ 
దృష్ట్వా చ మునయస్సర్వే విస్మయోత్ఫుల్లమానసాః । 
కోం సౌ రాజసుతస్త్వేషః పృథివీం భోక్తుమర్హతి ॥ 


ద్వాత్రింశల్లక్షణో పేతస్సాక్షాద్రామ ఇవా౭_ పరః । 
“కిమర్ధమాగతస్త్వం” తు పృచ్చామ ఇతి చా(బ్రువన్‌ ॥ 


“ఆవాసః కుత్ర తే మాతా కా వా తే జనకః కుతః? । 
నామధేయం చ కిం వా తే బ్రూహి రాజన్‌ అశేషతణ॥ 


37 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


19 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, సప్తత్రింశోల. ధ్యాయః 


తలపాగను ధరించి, యెడమచేతియందు కత్తినిబూని, తాంబూల చర్వణముచే 


నింపగు మనోహరమైన చిరునగవుతోకూడిన వదనకమలము కలిగినవాడును, 10 


కస్తూరీ పరిమళముచే దిక్కులను పరిమళింపజేయువాడును, సద్యోవికసిత పద్మ 
పత్రనేత్రుడును, శంఖమునుబోలిన కంఠము కలవాడును, మహాభుజములు 
కలవాడును, 11 


జగత్తును మోహింపజేయు సౌందర్యము కలిగినవాడును, మన్మధాకారుడును, 
బంగరు యజ్ఞోపవీతధారియు, సుకుమారములగు నవయవములు కలవాడును, 
మనోహరుడునునగు శ్రీహరి 12 


యజ్ఞవాటికలో మహాత్ములందరు గుమిగూడియుండు మధ్య భాగమున (ప్రవేశించెను. 
మునులందరును కమలనయనుని కనులారగాంచియు, 13 


వేశ్యవలె వేషమును ధరించి, చేతియందొక కమలమును విలాసముగబూని, 
మేలిమిబంగారు ఛాయకలిగి, పద్మమధ్యము నందలి వర్ణమువంటి కాంతి 
కలిగినదానిని, 14 


పచ్చనికాంతికలిగి, ప్రకాశించుచున్నదై, కుటి లకుంతలయి, శరత్మాలచంద్రునిబోలు 
ముఖముకలదై, తాంబూలముచే మనోహరురాలైనదానిని, 15 


ఆకర్థాంత విశాలనేత్రములుకలదై సూర్యతేజము ననుకరించు చున్నదై, మునుపెన్నడు 
కని విని యెబుంగని సౌందర్యముకలదై, సాక్షాల్లక్ష్మివలెనున్న యామెను, 16 


కాంచియు మునులందరును మహదాశ్చర్యావిష్టమానసులైరి. ఈ రాజ 
కుమారుడెవరు? ఈతడు భూమినేలుటకు తగియున్నాడు. 17 


ముప్పది రెండు లక్షణములతోగూడి సాక్షాత్‌ శ్రీరామచంద్రునివలె రాణించు 
చున్నాడు. “నీవిట కెందులకేతెంచితివని యడుగుదుమా యని తమలో తాము 
సంప్రదించుకొనిరి. 18 


మునులిట్లనిరి, “రాజా! నీ నివాసమెచ్చట? నీ తల్లిదండ్రులెవరు? నీ పేరేమి? 
సర్వము నెజబుంగబల్ముమ”ని యడిగిరి. 19 


38 


శ్రీవేంకటాచలమాహాత్ర్యే, ప్రథమభాగే 


శ్రీ భగఠాన్‌ - 
“నాహం రాజా న వా విప్రః కాచిజ్ఞాతిశ్చ నైవ మే । 
న చమాతాన చ పితా నైవాః౭వాసశ్చ కుత్రచిత్‌ ॥ 


సర్వావాసస్సర్వభక్షః స్సర్వగస్సర్వరూపధృత్‌ । 
నిర్నామా నిర్గుణశ్చా2.హం యుష్మాన్‌ ద్రష్టుమిహాగతః।। 


భవన్తస్తపసా [శ్రేష్టా వేదవేదాన్తపారగాః । 
వదన్వ్వాదుమృరీ సర్వా వేష్టితా వ్యాఘ్రవాససా ॥ 


స్పృష్టోద్గానం కథం త్వత్ర సమృవేన్మునయో2. २०९०२११ 
ఏవమాదిక్రియాలోపం పృష్టవాన్‌ యజ్ఞసంసది ॥ 


మునయస్తే౭ क సమ్ఫూయ “వపాకాలస్తు గచ్చతి” । 
ఇతి తే త్వరితాస్సర్వే సమిళ్ళే జాతవేదసి ॥ 
పుణ్యగన్థం వపాహోమం చక్రుశ్శాస్తోక్తమార్గతః । 
సో పి వేగాత్తత్ర గత్వా శజ్ఞచక్రగదాధరః ॥ 
శ్రీవత్సవక్షా నిత్యశ్రీః సర్వాభరణభూషితః । 

వపాం జగ్రాహ పాణిభ్యాం కోటిసూర్యసమ ప్రభః ॥ 


తదా తు మునయస్సర్వే ప్రభయా స్తిమితేక్షణాః । 
తస్థుస్తపోధనాస్తత్ర క్షణం చిత్రార్పితా ఇవ ॥ 


“ప్రీతో హి మితి తాన్‌ సర్వానుక్వ్వా౭ దృశ్యో బభూవ హః। 


మునయశ్చ తదా ప్రీతాః 'సాక్షాద్విష్ణుస్సమాగతః ॥ 


39 


20 


21 


22 


23 


24 


25 


26 


27 


28 


20 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, సప్తత్రింశోత_ధ్యాయః 


శ్రీభగవానుండిట్లనియెను. 
“నేను రాజునుకాను. బ్రాహ్మణుడను కాను. నాకే జాతియునులేదు. నాకు తల్లి 
లేదు. తండ్రి లేడు. నాకెచ్చటను యిల్లులేదు. 20 


అంతటను నివసించియుండువాడను, సర్వభక్షకుడను, అంతటను తిరుగుచుండు 
వాడను, సమస్త రూపములను ధరించువాడను. (అనేక వేషములను వేయువాడను) 
ఇదే పేరని నిర్దేశింపబడని వాడను. (నాకొకపేరు లేదు) ఎట్టి హేయగుణములును 
లేనివాడను. మిమ్ము దర్శించుటకై యిటకేతెంచితిని. 21 


మీరు తపస్సుచే శ్రెష్టమైనవారు. వేదవేదాంతములనాసాంతముగ చదివిన వారు. 
కాని దీనికి ప్రత్యుత్తర మొసంగుడు. యీ జెదంబరీ యంతయు పూర్తిగా 
పులిచర్మముచే చుట్టబడియున్నదిగదా! 22 
దానిని స్పృశించి యుద్గానమొనర్చుట యెట్లు సంభవించునో నాకు చెప్పుడు. 
“మీరు మునులైనను తెలివితప్పినట్లున్నారే” అని యిట్లాయజ్ఞ సదస్సులోనిట్టి 
క్రియాలోపమును జూపి ప్రశ్నించెను. 23 
అంత నా మునులేకీభవించి వపాయజ్ఞ కాలము గడచుచున్నదని త్వరపడిన వారై 
అగ్నిహోత్రమును మండింపజేసి, 24 


శాస్తోక్తరీతిగా పవిత్ర పరిమళముగల వపాహోమమును చేయు చుండగా 
శ్రీమన్నారాయణుడా హోమగుండమును సమీపించి, శంఖచక్రగదాధారియె,25 


శ్రీవత్సచిహ్నిత వక్షస్థలుడై, నిత్యశోభాయుక్తుడై, సర్వాభరణ భూషి తుడై, కోటిసూర్య 
(ప్రభాభాసమానుడై వపను చేతులతో తీసికొనెను. 26 


అపుడు మునులందరును వాని ప్రభచే మిరుమిట్లు గొలుపబడిన నేత్రములుకలవారై 
చిత్రించబడిన బొమ్మలవలె క్షణకాలము నిలచిపోయిరి. 27 


అంతట శ్రీమహావిష్ణువు “మునులారా! నేను తృప్తిచెందితినని వారందరితో పలికి 
యంతర్జానమయ్యెను. మునులు సాక్షాత్‌ శ్రీమన్నారాయణుడే వచ్చెనని 


సంతసించిరి. 


40 


శ్రీవేంకటాచలమాహాత్రే, ప్రథమభాగే 
అస్మాకం భాగ్యమతులం జీవితం చ సుజీవితమ్‌” । 
ఇతి యాగక్రియాశేషం చక్రుః కౌతుకసమృమాత్‌ ॥ 


ఏతత్సర్వం సమాఖ్యాతం జాబాలిమునినా పురా । 
అన్యచ్చ కథితం తేన తచ్చాహం కథయామి వః ॥ 

వృద్ధస్య కుమారధారాస్నానేన కౌమార ప్రాప్తిః 
పురా తు వేజ్మటాధీశః చచార గిరిమూర్దని । 
కుమారస్సన్విశాలాక్షః కోమలాజ్లో మనోహరః ॥ 


న జో Ao © 
వృద్ధః కళ్చిద్ద్వి దృష్టః తేన జర రితాకృతిః I 
భగ్నదృష్టిర్భగ్నజానుః క్షుతృష్ణాపరిపీడితః ॥ 


మార్గభ్రష్టో వనే తత్ర కుత్రచిచ్చెలమాశ్రితః । 
“క్వ వా గతో సి उणु? శతవృద్ధం విహాయమామ్‌' ॥ 


ఇతి జల్పన్ముహు శ్శుష్మకణ్గోష్టపుటతాలుకః ] 
~ కుమారేణ 'కిమర్ధమిహ జల్పసి ॥ 


న కళ్చిదత్ర మనుజః उदरः కుత్ర తిష్టతి”? । 
ఇత్యుక్తః ప్రాహ వృద్ధశ్చ నితరాం మృతవానహమ్‌ ॥ 


కథం గచ్చ్భామ్యహం తావదాశ్రమం దూరతస్థితమ్‌ । 
శౌచాచారక్రియా౨ శక్తం రిక్తం బన్ఫువివర్జితమ్‌ ॥ 


కిమర్థం స్థాపయత్యస్మిన్‌ లోకే మాం దుర్చలం విధిః । 
ఏవం బ్రువతి తస్మింస్తు నిర్దెతుకదయానిధిః ॥ 


41 


29 


30 


31 


32 


33 


34 


35 


36 


37 


21 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, సప్తత్రింశోల. ధ్యాయః 


మరియు “మాభాగ్యమే మహాభాగ్యము. మాజీవితమే ధన్యజీవితమని కుతూహల 
ముతోను సంభ్రమముతోను మిగిలిన యాగక్రియలను సమాప్తి గావించిరి. 29 


ఈ చరిత్ర అంతయు పూర్వము జాబాలిమునిచే చెప్పబడినది. ఇంకను నాతడు 
చెప్పినదానిని మీకు వినిపింతు”నని మరల సూతుడు చెప్పనారంభించెను. 30 


ముదుసలి కుమారధారలో స్నానముచేసి యువకుడగుట 
పూర్వమొకప్పుడు వేంకటాచలపతి విశాలవక్షస్థలము కలిగి సుకుమారావయవములు 
కలిగి మనోహరమగు బాలునిరూపము ధరించి క్రీడాద్రియందు విహరించుచుండెను. 


అప్పుడు శిధిలమగు నాకారముకలిగి, చూపుమందగించి, కాళ్ళ పట్లు సడలి 
ఆకలిదప్పులచే బాధింపబడుచుండు నొక బ్రాహ్మణ వృద్దుడు గానుపించెను. 32 


దారిని తప్పి యావనమున నొకానొక పర్వత ప్రదేశమున కూర్చుండి యావృద్దుడు 
కౌండిన్యా! నూరేండ్ల వృద్దుడనగు నన్ను విడచి యెచటికేగితివి? 33 


అని గొంతుయెండిపోవ, పెదవులు, దవడలు తడియారుచుండ, పైవలెనే పలుమారు 
చ్చరించుచు, విలపించుచుండెను. 34 


అంత నా కుమారరూపధారియగు వేంకటాచలపతి యావృద్దుని సమీపించి “అయ్యా! 
ఎందులకిట్లు పలుమారుచ్చరించుచున్నావు? ఇచ్చట మనుష్యుడే కానరాకున్నాడు. 
ఇక కౌండిన్యుడను వాడెచ్చట? 35 


అని అడుగగా నా వృద్దుడు “అయ్యో! చచ్చితిని. దూరముగానున్న ఆశ్రమమునకు 
నేనెట్లు చేరుదును? శాస్తోక్తవ్లైన శఆశాచ(కియలను, ఆచారములను, 
చేయుటకశక్తుడను, దరిద్రుడను, బంధు శూన్యుడను. 36 


బలహీనుడనగు నన్ను చతుర్ముఖుడేల యీ లోకమున జీవింప జేయుచున్నా”డని 
విలపింపసాగెను. అతడిట్లేడ్చుచుండగానంత నిర్దేతుక కృపానిధియగు వేంకటా 
చలపతి కుమారరూపముతో నుండి 37 


42 


శ్రీవేంకటాచలమాహాత్ర్యే, ప్రథమభాగే 


కుమారః ప్రాహ తం వృద్ధం సోపహాసమిదం వచః | 
“తవ విప్ర! శరీరం చ జరితం పలితం తథా ॥ 


లమృతే పక్ష్మణీ త్వకృ న చ పశ్యసి కిజ్బున । 
అతః పరం చ 28 జీవనేచ్చా తవా౭ స్తి కిమ్‌? ॥ 


నవా పూర్వోక్త వాక్యం తు సత్యం వా వద సువతి 
ఇత్యుక్తః ప్రాహ విప్రో౭ పి “నాస్తీచ్చా జీవనే మమ ॥ 


కిన్తు నిత్యాని కర్మాణి జ్యోతిష్టోమముఖాని చ । 
నా౭ నుష్టితాని దేవానామృణీ కథమహం పునః ॥ 


త్యక్ష్యామి దేహం భో రాజన్‌! సత్యమేవ బ్రవీమి తే 
ఇత్యుక్తః ప్రాహ తం విప్రం గృహాణేమం కరం” త్వితి ॥ 


సోం పి తత్మరమాలమ శనైస్తేన జగామ చ । 
క్వచిత్ర్రస్రవణం పుణ్యం దర్శయిత్వా శుభోదకమ్‌ ॥ 


'స్నానం కుర్వత్ర గచ్చావః తవా౭ శ్రమపదం తతః । 
ఇత్యుక్తస్తేన విప్రేన్షః స్నాత్వా తత్రోల్టితః పునః ॥ 


అభూదభూతపూర్వశ్చ కుమారః షోడశాబ్దకః । 
८०००६६० పి సహస్రాక్ష సహగస్రవదనో౭ భవత్‌ ॥ 


సహస్రమూర్తా విశ్వాత్మా సహ(స్రభుజమణ్జితః । 
తత్ర దేవాస్సమాజగ్మురాకాశే విస్మితాః పునః ॥ 


పుష్పవృష్టిర్మహత్యాసీత్‌ దేవదున్గుభయస్తదా I 
నేదుస్సర్వే౭ పి తం దేవాః తుష్టువుః స్తోత్రసత్తమైః ॥ 


43 


38 


39 


40 


41 


42 


43 


44 


45 


46 


47 


22 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, సప్తత్రింశోల. ధ్యాయః 


యా వృద్భనితో పరిహాసపూర్వకముగా “బ్రాహ్మణుడా! నీ శరీరము శిథిలమై 


యున్నది. ముసలితనముచే తెల్లగా పాలిపోయున్నది. 38 


కనుజిప్పలు చర్మము వ్రేలాడుచున్నవి. నీ కనులకేదియు కానరాకున్నది. ఇంకను 
బ్రాహ్మణగ్రేష్టా! నీకు జీవించవలెనని యాశగా నున్నదా? 39 


లేదా? నీవిపుడాడిన మాట సత్యమేనా? తెలుపుమ”ని యడుగగా నావృద్దుడు 
“రాజా! నాకు జీవింపవలెనను నాశలేదు. 40 


కాని నిత్య కర్మలనుగాని జ్యోతిష్టోమాదులనుగాని చేసినవాడను కాను. దేవతలకు 
బుణపడియున్నాను. 41 


కావున నేనెట్లు శరీరమును విడచుటకు సమ్మతింతును? నామాట నిజమేయని 
తెలిపెను. అంత వేంకటాచలపతి “అయినచో నో విప్రా! ఈ నా చేతిని పట్టుకొను 
మిని చెప్పెను. 42 


వృద్ధుడును వారి చేతిని పట్టుకొనిన పిమ్మట నెమ్మదిగా నాతనితోనేగి, యొకచో 
నిర్మలోదకములుగల ప్రవహించుచున్న పవిత్రనదిని చూపి (శ్రీహరి యిట్లనియెను) 


“ఇచ్చట స్నానముచేసిన పిమ్మట నీ ఆశ్రమమున కేగుదమ”'ని పలుకగా నా వృద్దుడు 
నందు స్నానమాచరించిలేచెను. 44 


వెంటనే పూర్వమెన్నడునులేని పదునారు సంవత్సరములుకల బాలుడుగానాయెను. 
కుమారరూపధారియగు వేంకటాచలపతియు వేయికనులును వేయిముఖములును 
గలవాడాయిను. 45 


వేయిశిరస్సులు కలిగి ప్రపంచమునకంతయు నంతరాత్మయై వేయిభుజములచే 
నొప్పుచు ప్రకాశించెను. దేవతలాశ్చర్యమునుజెంది యాకాశమున నిలచియుండిరి. 


గొప్ప పుష్పవర్షము కురిసెను. దేవదుందుభులు మోగెను. దేవతలందరును నాతని 
నుతృష్టస్తోత్రములచే స్తుతించిరి. 47 


44 


శ్రీవేంకటాచలమాహాత్ర్యే, ప్రథమభాగే 


దేవః ప్రాహ ద్విజం వృద్ధం “కురు కర్మాణి సర్వతః । 
కర్మానుష్థానసిద్ధ్యర్థే ధనం దత్తం చ తే బహు ॥ 


ఇత్యుక్త్వా తం ద్విజ [శ్రేష్టం తతైవా౭ న్రరధీయత 1 
సమ్ఫూయ దేవాస్సర్వేపి ప్రోచుర్వాక్యమిదం తదా 


“అయం వృద్ధః కుమారో౭_ భూద్యస్మాత్తస్మాదియం నదీ । 
కుమారధారేతి సదా లోకే ఖ్యాతిం గమిష్యతి ॥ 


త్రికాలమత్ర యస్సాతి త్రిమాసం విజితేన్టియః 
బలీ పలితనిర్ముకో వజకాయో భవేన్నరః ॥ 

సర్వపాపవినిర్ముకో యాతి విష్ణోః పరం పదమ్‌” 
ఇత్యుక్త్వా త్రిదశాస్సర్వే జగ్ముర్విస్మితమానసాః ॥ 


ఇతి జాబాలికథితం తదుక్తం భవతాం మయా । 
య ఇదం శృణుయాన్యర్యో లభతే స్నానజం ఫలమ్‌ ॥ 


ఇతిశ్రీవారాహవురాణో శ్రీ వేజ్బిటాచలమాహాత్ళ్రే మహర్షియజ్ఞవాటం 
(పతి రూపాన్తరేణ భగవదాగమన జలధారాదివర్థనం 


నామ సప్తత్రింశో9 ధ్యాయః 


తక ౪ (3. 4 ట్రత్రతిదాలంజాలా. 


48 


49 


50 


ర్‌ర్‌ 


ర్‌2 


53 


23 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, సప్తత్రింశోల. ధ్యాయః 


అంతట దివ్యరూపుడగు వేంకటాచలపతి యావృద్దునితో “అయ్యా! ఇక 226) 


నిత్యనైమిత్తికాదులనొనర్చుము. వాటికివలయు నధికమగు ద్రవ్యమును కూడ 
నీకొసంగితిని. 48 


అని యా బ్రాహ్మణునితోబలికి యచ్చటనే యంతర్జానమాయెను. అంతట 
దేవతలందరును కలసి యిట్లనిరి. 49 


వృద్ధుడిట స్నానమాచరించి కుమారుడయ్యెనుగాన, నీనదికి “కుమారధార” 
యనుపేరు లోకమున సుప్రసిద్ధము కాగలదు. 50 


మూడుమాసములేనరుడింద్రియ నిగహముకలిగి మూడువేళల యందీనదియందు 
స్నానమాచరించునో యాతడు ముసలితనముచే వచ్చిన ముడుతలు, వైవర్ధ్యము 
మొదలగునవిలేక వజకాయు డగును. 51 


సర్వపాప విదూరుడై మోక్షసామాజ్యమునందగలడ”ని పలుకుచు దేవతలందరును 
ఆశ్చర్యహృదయులై తమ తమ లోకములకేగిరి. ర్‌2 


ఓ మునిశ్రేష్ణులారా! ఇట్లు జాబాలిచే చెప్పబడినదానిని మీకు తెలిపితిని. దీనిని 
భక్తిశ్రద్ధలతో వినిన మనుజుడు కుమారనదీస్నాన ఫలమునందగలుగును. 53 
ఇది శ్రీవరాహ వురాణమున శ్రీ వేంకటాచల మావోత్యమున 
మహర్షి యజ్ఞవాటమును గూర్చి మారురూవమున భగవంతుదువచ్చుట, జలధారాదులను 
వర్ణించుటయను మువ్పదియేదవ యధ్యాయము. 


——క 4 ౩. ఈ दव 


శ్రీవేంకటాచలమాహాత్ర్యే, ప్రథమభాగే 
అథ అప్పత్రింశో9_ ధ్యా 
బ్రష్టరాజ్యస్య శంఖణనృపస్య రాజ్యప్రాప్తిక్రమః 


శ్రీ సూతః :- 
వాల్మీకినా మునీన్టేణ కిజ్చుదుక్తం శ్రుతం మయా । 
తదుచ్యతే మయా యూయం శృణుధ్వం మునిసత్తమాః॥ 


సాజ్మాశ్యే సోమవంశీయః శజ్ధణః పృథివీపతిః I 
అనేకదేశసహితం బహువిస్తారసంయుతమ్‌ ॥ 


పరమృరాగతం రాజ్యం చక్రే? ఖబ్బపరాక్రమః I 
స కదాచిన్మహారాజః కృతపుణ్యవిపర్యయాత్‌ ॥ 


సామన్తరాజభిస్సర్వైః హృతరాజ్యో మహీపతిః । 
తస్మాత్సభార్యస్సామాత్యో దేశాన్నిర్ణత్య దుఃఖితః ॥ 
దక్షిణాం దిశమాసాద్య రామసేతుం దదర్శహ। 
తత్ర స్నాత్వా శనైః పశ్చాత్‌ ఆజగామ నదీం తతః ॥ 


సువర్ణముఖరీం తత్ర స్నాత్వా చోత్తరతీరతః । 
పాద్మం సరస్సమాగమ్య తత్ర స్నానం చకార సః ॥ 


నిత్యం చ విధివత్మృత్వా న్యవసద్దుఃఖపీడితః I 
“రాజ్యా ద్భృంశో వనే వాసః స్వామిత్వం చ హృతం పరైః ॥ 


పారతన్య్యం మహద్దుఃఖం మరణాదతిరిచ్యతే I 
భవితా జీవనం కస్మాత్‌ క్వ వా గచ్చామి కా గతి” ॥ 


ఇతి శోకసమావిష్టః कयैः నిద్రాముపాగతః । 
అశరీరా జగాదైనం తదానీం శోకపీడితమ్‌ ॥ 


47 


24 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, అష్టత్రింశో9_ ధ్యాయః 
ముప్పది అనిముదప అధ్యాయము 


రాజ్య బ్రష్టుడగు శంఖణ రాజునకు మరల రాజ్యము లభించుట 
శ్రీ సూతుడు :- 
సూతుడు శౌనకాది మహామునులతో “ముని శ్రేష్టులారా! మునీంద్రుడగు వాల్మీకియొక 
విషయమును చెప్పగావింటిని. దానిని మీకు తెలిపెదను వినుడు. 1 


సాంకాశ్యమున చంద్రవంశీయుడగు శంఖణనృపతి అనేక దేశములతో కూడి మిక్కిలి 
విస్తారమును, 9 
వంశక్రమాగతమునగు రాజ్యమునద్వితీయ పరాక్రమముతో పాలించెను. కొంత 
కాలమున కారాజు తానొనర్చిన పాప మూలమున, 3 
సామంతరాజులచే రాజ్యము హరింపబడి, భార్యతోడను, మంత్రుల తోడను 
దేశమునుండి బహిష్మరింపబడి మిక్కిలి, దుఃఖించుచు, 4 


దక్షిణ దిక్కునకేతెంచి, శ్రీరామచంద్రుడు నిర్మించిన సేతువును సందర్శించి, యందు 
స్నానమాచరించి, యనంతరము 5 


సువర్ణముఖరీనదికి మెల్లిగానేగి యచ్చటను స్నానమొనర్చి, యుత్తరతీరమునందలి 
పద్మసరోవరమున మునింగి, 6 


యథావిధిగ నిత్యకర్మలనాచరించి దుఃఖపీడితుడై “అయ్యో! రాజ్యమా పోయినది. 
వనమున నివాసమొనర్పవలసి వచ్చినది. సామంతులచే నా యాధిపత్యమ 
పహరింపబడినది. 7 


పరాధీనముగానుండి బ్రతుకుట మరణముకంటె క్లిష్టమైనది. దేని వలన జీవిత 
నిర్వాహమొనర్తును? ఎచటికేగుదును? ఏమి గతి?” 8 


యని మిగుల విలపించుచు నిద్రించెను. అంత నొక యశరీర వాణి వానికిట్లు 
విన్సించెను. “మహాత్మా! నీవు దుఃఖించవలదు. నీవు బుద్ధిమంతుడవు. 9 


48 


శ్రీవేంకటాచలమాహాత్ర్యే, ప్రథమభాగే 
“మా శుచస్త్వం మహాబాహో ధైర్యమాలమ్బు బుద్ధిమాన్‌! 


త ఉత్తరదిగ్భాగే క్రోశమాత్రే మహాగిరిః ॥ 


వేజ్బటాచల ఇత్యేవ ప్రథితః పృధథీవీతలే । 
ఆపన్నకామధేనుర్యః శోకార్తానాం సురద్రుమః॥। 


చిన్నామణిరివార్తానాం తత్రా౭ స్తే కమలాపతిః । 
నిర్తేతుకదయాపూర్ణః (శ్రితానామిష్టదః సదా ॥ 


తత్రాం స్తే పద్మినీ కాచిత్‌ ఫుల్లపజ్మజ శోభితా I 
“స్వామిపుష్కరిణీ” త్యేవ నామతః ప్రథితా శుభా ॥ 


తత్పశ్చిమతటే శ్రీమాన్మహావల్మీకభూధరః ] 
ఉత్తిష్ట తత్ర గచ్చ త్వం తత్తీరే కుటికాం కురు ॥ 


తత్ర స్థిత్వా త్రిసన్య్యం వై తత్రైవ స్నానమాచరన్‌ । 
తత్ర స్థితం వేజటేశం భావయిత్వా చ బుద్ధితః ॥ 


చతుర్భుజం శజ్ఞ్ధచక్రే దధానం వరదం హరిమ్‌ । 
అభ్యర్చయన్మాసషట్కం (శ్రద్దాభక్తిసమన్వితః ॥ 


నివస త్వం మహాబాహో స్మామిత్వం ప్రాప్స్యసి ధ్రువమ్‌”! 


తచ్చుత్వా వచనం తస్యా గతశోకః ప్రసన్నధీః ॥ 


ఆరురోహ గిరేశ్శృజ్ఞం పుణ్యం పరమపావనమ్‌ । 
చమృకాశోకపున్నాగచూతధాత్రీసమన్వితమ్‌ ॥ 


చన్దనాగరుహిన్తాలరక్తచన్దనభాస్వరమ్‌ । 
చమరీమృగసాహస్రం కస్తూరీమృగసేవితమ్‌ ॥ 


49 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


19 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, అష్టత్రింశో9_ ధ్యాయః 


ధైర్యమవలంబింపుము. ఇటనుండి నీవు ఉత్తరదిక్కుగా క్రోశమాత్ర దూరముననున్న 


వేంకటాచలపర్వతమని భూలోకమున విఖ్యాతిని గాంచినదియు, దీనులపాలిటి 
కామధేనువైనదియు, దుఃఖపీడితులకు కల్పవృక్షమును, [1 


ఆపదలోనున్నవారికి చింతామణియు, నగు పర్వతరాజము కలదు. ఆ పర్వతమున 
నిర్దేతుకకృపానిధియు, ఆగ్రితుల కభీప్సి తములనొసంగు శ్రియఃపతి నివసించు 


చున్నాడు. 12 
ఆ పర్వతముననే సద్యోవికసిత పద్మశోభితమగు “స్వామి పుష్మరిణి'యను పేరుగల 
సుప్రసిద్ధమైన, మంగళ ప్రదమగు సరోవరమొండుగలదు. 13 


దానికి పడమటి తీరమున గొప్ప వల్మీక పర్వతముకలదు. నీవులెమ్ము. అచటికేగి 
చిన్న కుటీరమును నిర్మించుకొని 14 


అక్కడ నివసించి యుండి మూడువేళలయందు నానదియందు స్నానమొనర్చుచు, 
వేంకటాచలపతిని మనమున ధ్యానించుచు, 15 


చతుర్భుజుడును శంఖచక్రధారియు భక్తాభీష్టప్రదుడునునగు శ్రీహరిని భక్తిశ్రద్ధలతో 
నారుమాసములు పూజించుచున్నచో 16 


99 తప్పక మరల రాజ్యాధిపత్యమునందకలుగుదువ”ని యాకాశవాణి 
వినుపించెను. ఆ మాటలను విని రాజు శోకమును వీడి నిర్మలాంతఃకరణుడై17 


పరమ పావనమైనట్టియు, సంపెంగ, అశోక, కొండమల్లి, మామిడి, ఉసిరి చెట్లతో 
కూడినదియు, 18 


చందనాగరువృక్షములచే ప్రకాశించునదియు, అనేక వేల చమరీ మృగములచే 
సందడించునదియు, కస్తూరీమృగసంకులమును, 19 


50 


శ్రీవేంకటాచలమాహాత్ర్యే, ప్రథమభాగే 


శుకకోకిలసన్నాదమయూరస్వనశోభితమ్‌ । 

ఏవం మనోహరం శృబ్ణమారుహ్య కనకోపమమ్‌ ॥ 
మృగయామాస తత్తీర్థం చిహ్నతస్తత్ర తత్ర వై । 
దదర్శ సరసీం తత్ర నిర్మలస్ఫటికోపమామ్‌ ॥ 
తిలకాశోకపున్నాగవకుళైశ్చ విశోభితామ్‌ । 
రమ్యోపవనసంశుద్దాం రక్తరాజీవరాజితామ్‌ ॥ 
మత్స్యకచ్చపసమ్బాధాం తీరస్థతరుభాస్వరామ్‌ । 
పుష్టితాల ౨ మ్రవనోపేతాం కేకికేకారవాకులామ్‌ ॥ 


తిలకైర్బీజపూరైశ్చ వరైః శుక్షద్రుమైస్తథా । 
పుప్పితైః కరవీరైశ్చ భాళ్లీరైర్నిచుకైస్తథా ॥ 


అశోకై స్పప్తపర్ణెశ్చ కేతకైరతిముక్తకైః । 

అన్వ్యైశ్చ వివిధైర్వృక్షైః పుప్పితైశ్ళ మనోహరామ్‌ ॥ 
స్వామిపుష్కరిణీం దృష్ట్వా ప్రముమోద మహామనాః । 
కృత్వా తు కుటికాం తత్ర నివాసమకరోద్బుధః ॥ 


స్నానం త్రిషవణం కుర్వన్‌ వేజ్బటేశం సమర్ప్చయన్‌ । 
ప్రతీ చ నియతాహారో మాసషట్మమవర్తత ॥ 


తతస్స్వామిసరోమధ్యాదుదతిష్టన్మహాద్భుతమ్‌ । 
అనేక సూర్యసజ్మాశం శోభయచ్చ దిశో దశ ॥ 


దివ్యం విమానం తతైవ श्यः దేవః శ్రియఃపతిః । 
శజ్ఞచక్రగదాపాణిః శ్రీిభూమిసహితః పరః ॥ 


తత్ర దేవాస్సమాజగ్ముః బ్రహ్మాద్యా మునయో9 పి చ । 


సిద్దా విద్యాధరాశ్చెవ కిన్నరాశ్చ దిశాధిపాః ॥ 


51 


20 


21 


22 


23 


24 


25 


26 


97 


28 


29 


30 


26 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, అష్టత్రింశో9_ ధ్యాయః 


చిలుకలు, కోకిలలు, నెమళ్ళుల సుస్వర ప్రతిధ్వనితమును, నగుచునిట్లు 


మనోహరమగు బంగరువంటి పర్వతశిఖరము నధిరోహించి 20 
యచ్చటి చిహ్నములచే స్వామి పుష్మరిణీనదిని వెదకి నిర్మలమై సృటికమణిని బోలిన 
యాతీర్థమును దర్శించెను. = 


అశోక, పున్నాగ, పొగడవృక్షశోభితమైన రమణీయములగు ఉప వనములచే 
సంవేష్టితమై, ఎర్రకలువలచే ప్రకాశించుచున్నదిన్ని, 22 


మత్స్యములు, తాబేళులచే నిండినదియు, తీరమునందలి, వృక్ష రాజములచే 
రాజిల్లునదై, పూచిన పూతీగలుగల మామిడిచెట్లచే సుశోభితమై, ఆడ మగ 


నెమలికూతలచే సుమనోహరమైనదియు, 23 
మాదీఫలవృక్షములు, బొట్టుగుచెట్లు గలదియు, పుప్పించిన తెల్లగన్నేరు, ఎర్రగన్నేరు, 
భాందీరాది వృక్షసందోహములు గలది, 24. 


అశోక వృక్షములతోను, ఏడాకుల అరటిచెట్లతోను, మిక్కిలి వికసించిన పువ్వులుగల 
మొగలిపొదలును, మరియు ననేకవృక్షములచే నందముగ నలరారుచున్నదియునగు 


స్వామిపుష్మరిణీ నదిని గాంచి మిక్కిలి సంతసించెను. అచటనే చిన్న కుటీరమును 
నిర్మించుకొని నివసింపసాగెను. 26 


మూడువేళల యందును పుష్కరిణిలో స్నానమాచరించి, వేంకటేశుని పూజించుచు, 
బ్రహ్మచర్యాది నియమములుకలిగి, ఆహార నియమమును పాటించుచు, ఆరు 
నెలలుందెను. 24 


అంతనొకనాడు స్వామిపుష్మరిణీ మధ్యభాగమునుండి మహాద్భుతమును, 
కోటిసూర్య ప్రభాభాసురమై పదిదిక్కులను వెలిగించుచుండు 28 


ఒక దివ్యమగు విమానము బయటికివచ్చెను. ఆ విమానమున పరాత్ప్సరుడైన 
(శ్రియఃపతి శంఖచక్రగదాధారియైి శ్రీభూ నీళా దేవులతో గూడియుండెను. 29 


అచ్చటికి (బ్రహ్మాది దేవతలును, మునీశ్వరులు, సిద్దులు, విద్యాధరులు, కిన్నరులు, 
అష్టదిక్పాలకులు నందరును విచ్చేసిరి. 80 


52 


శ్రీవేంకటాచలమాహాత్ర్యే, ప్రథమభాగే 
వసవ స్సప్తమునయః సాధ్యా రుద్రాస్సమాగతాః । 
భేరీమురజవాద్యాని నేదుశ్చాకాశవర్శని ॥ 


గీతం నృత్తం చ వాద్యం చ చక్రుస్సర్వాశ్చ దేవతాః । 
తుష్టువుః పరమోదారై ర్వేదమనైర్దివౌకసః 11; 


ససమృమం సముత్థాయ శజ్ధణః ప్రణిపత్య చ । 
స్తుత్వా౭ థ దేవదేవేశం వ్యజిజ్ఞపదిదం నృపః ॥ 


“దేవదేవ! జగన్నాథ! జగద్రక్షణతత్పర! । 
భవద్దత్తం క్రమా౭ ౨౩ యాతం స్వామిత్వం మమ కేశవ! ॥ 


హృతం రాజభిరాక్రమ్య రాజ్యాద్భష్టోస్యభాగ్యతః I 
రక్ష మాం కరుణాసిన్లో! మహోదార జగత్పతే! ॥ 


న జానే వ్రతశీలం చ నియమం వా జపాదికమ్‌ । 
దిష్ట్యా దృష్టో మయా స్వామిన్నమోఘం దర్శనం తవ” 
ఇత్యుక్తః కాలమేఘాభో బభాషే౭ థ (శ్రియః పతిః ॥ 
శ్రీనిలాసః :- 


“మా శుచస్త్వం మయా దత్తం స్వామిత్వం పూర్వమాగతమ్‌। 
యస్మాత్తవ మహాభక్తిః స్వామిపుష్కరిణీజలే ॥ 


యే కేచన సమాగత్య స్నానం కుర్వన్తి సంయతాః । 
స్వామిపుష్కరిణీ తీర్థే స్వామిత్వం ప్రాప్నయుర్నరాః ॥ 


తేషాం వ్రతానుగుణ్యేన స్వామిత్వం భవతి ధ్రువమ్‌ । 
స్యాద్ధి తేషాం పరాధీనభావలేశః కదా౭ పి న ॥ 


53 


31 


39 


33 


34 


35 


36 


37 


38 


39 


27 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, అష్టత్రింశో9_ ధ్యాయః 


వసువులు, సనకసనందనాది మహర్షులు, సాధ్యులు, రుద్రులు గూడ వేంచేసిరి. 


ఆకాశమార్గమున భేరీమృదంగాదివాద్యములు (మోగెను. 31 


దేవతలందరు నృత్యగీతాదుల నొనరించిరి, గొప్పవేదమంత్రము లగు శ్రీసూక్తులచే 
స్తుతించిరి. 32 


అనంతరము శంఖణన్భపతియు సంభ్రమముతో లేచి సాష్టాంగముగ నమస్కరించి 
శ్రియఃపతిని స్తుతించి యిట్లని విజ్ఞాపించెను. 33 


దేవాధిదేవా! జగద్రక్షకా! కేశవా! నీదయవలనే నాకు వంశ క్రమమున 
రాజ్యాధిపత్యము లభించినది. 34 


సామంతరాజులు నా రాజ్యమును హరించిరి, దురదృష్ట వశమున రాజ్య భ్రష్టుడనైతిని. 
మహోదారా! జగ[త్సభూ! కరుణానిధే! నన్ను రక్షింపుము. 35 


(25९8 2 05०24026 ९0 250०2), జపతపాది నియమములనుగాని యెజుంగను. 
భాగ్యవశమున నిన్ను దర్శించితిని. నీ దర్శనము వ్యర్థముకాజాలదని ప్రార్థించెను. 
ఆ ప్రార్థనను విని నీలమేఘ శ్యాముడగు శ్రియఃపతి ఇట్లనియెను. 36 


శ్రీనిలాసుడు :- 


“రాజా! నీవు విచారింపవలదు. నీకు పూర్వమునుండి వచ్చిన స్వామిత్వము మరల 
లభించినది. ఇదియంతయు నీకు స్వామిపుష్మరిణీ తీర్థమునందుగల భక్తికి ఫలమే”. 


ఎవరైనను సరియే, స్వామిపుష్కరిణీ తీరమున నింద్రియ నిగ్రహముకలవారై, 
నియమోపేతులై, స్నానమాచరించిన, మనుష్యులు స్వామిత్వమును బడయుదురు. 


వారి వారి శ్రద్దాభక్తుల ననుసరించి వారికి స్వామిత్వము సిద్ధించును. ఎన్నడును 
పరాధీన జీవిత మిసుమంతయును వారికి కలుగజాలదు. 89 


54 


శ్రీవేంకటాచలమాహాత్ర్యే, ప్రథమభాగే 


త్వం చ గత్వా మహీపాల! కురు రాజ్యమకజణ్బకమ్‌ I 
సమక్షం దేవదేవానామిత్యుక్త్వాః నరధీయత ॥ 


“'స్వామిపుష్కరిణీశబ్లో రూఢస్తస్మిన్‌ సరోవరే । 
వ్యుత్పత్తిః కథితా యస్యాస్తీర్థానాం స్వామినీ యతః ॥ 


స్వామిపుష్కరిణీత్యేవ తస్మాత్పూర్వం పురాతనైః । 
ప్రోక్తేదానీం భగవతా వ్యుత్పత్తిస్తస్య సమ్మతా ॥ 


స్వామిత్వస్య ప్రదానాచ్చ స్వామిపుష్కరిణీత్వియమ్‌ । 
అహో! మహత్త్వం తీర్థస్య దర్శనం పాపనాశనమ్‌ ॥ 


ధన్యాస్త్వేతే మహాభాగా ఏతద్విషయవాసినః । 
ఇత్యుక్త్వా త్రిదశాస్సర్వే యయుః పఫుల్లహృదమ్బుజాః ॥ 


శజ్ధణోం పి మహారాజస్సభార్యో హృష్టమానసః । 
అవరుహ్య గిరేస్తస్మాత్‌ స్వం చ దేశం జగామ హ॥ 


తద్రాజ్యహారిణస్సర్వే పరస్పరజిగీషయా । 
“మమ రాజ్యమిదం రాజ్యం మమై”వేత్యుద్యతాయుధాః ॥ 


అన్యోన్యమాహతాస్సన్తః పరిక్షీణాశ్చ తే భవన్‌ । 
“మధ్యే? స్మాకం న కస్యా౭ పి రాజ్యం తస్యైవ తద్భవేత్‌ ॥ 


ఇతి నిశ్చిత్య మనుజాః ప్రేరితా రాజభిస్తదా । 
గోదావరీతీరదేశే శజ్ఞ్ధణం దదృశుర్ముదా ॥ 


55 


40 


41 


42 


43 


44 


45 


46 


47 


48 


28 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, అష్టత్రింశో9_ధ్యాయః 


రాజా! నీవు వెళ్ళి రాజ్యమును నిరాటంకముగ పాలించు కొనుమని దేవతలందరు 


వినుచుండగా పలికి యచ్చటనే యదృశ్యుడాయెను. 40 


ఆ సరోవరమునకు స్వామిపుష్మరిణీ తీర్థమను శబ్దము రూఢము(ముఖ్యము), నా 
సరోవరమన్ని నదులకు స్వామిని యగుటచే “స్వామీనీ చాసౌ పుష్కరిణీ చియను 
వ్యుత్పత్తిచే నీ పేరు సార్థకము. 41 


అందువలననే పూర్వులు దీనిని స్వామిపుష్మరిణియనియె చెప్పు చుందురు. ఇపుడా 
పుణ్యనదికి భగవంతున కభీష్టమగు వ్యుత్పత్తి, స్వామినం కరోతి పుష్కరిణీతి 
స్వామిపుష్కరిణీ. 42 


అనగా దీనియందు స్నానమాచరించినవారికి స్వామిత్వము సిద్ధించుటచే, నిది 
స్వామిపుష్మరిణి యాయెను. ఈ తీరమహాత్య మెంతయాశ్చర్యకరము? ఎంతటి 
పాపములనైనను దర్శన మాత్రముచేతనే పరిహరించు పుణ్యనది ఇది. 48 


ఈ పుష్మరిణియందు స్నానమాచరించుచు నిచటనే నిత్యనివాస మొనర్చు మహాత్ములు 
ధన్యులు కదా! అని పలుకుచు దేవతలందరును ప్రహృష్టమానసులై తమ 
నివాసములకేగిరి. 44 


శంఖణనృపతియు చాలా సంతసించినవాడై భార్యతోగూడ నా పర్వతము నుండి 
దిగి, తన దేశమునకేగెను. 45 


శంఖణనృపతి రాజ్యమును హరించిన రాజులందరును పరస్పర జయకాంక్షతో 
ఈ రాజ్యము “నాది నాది” యని శస్త్రపాణులై, 46 


ఒకరినొకరు హింసించుకొని నశించిపోయిరి. మధ్యలో మరెవరికిని యీ రాజ్యము 
రాజాలదు. ఇది శంఖణుని రాజ్యముగాన నాతనికే యిది లభింపగలదు. 47 


అని ప్రజలందరును నిశ్చయించుకొని పెద్దలచే ప్రేరేపింప బడినవారై గోదావరీతీర 
దేశమున సంతోషముతో శంఖణుని గాంచిరి. 48 


56 


శ్రీవేంకటాచలమాహాత్ర్యే, ప్రథమభాగే 


“తవ రాజ్యం మహాభాగ తుభ్యం దత్తం చ రాజభీః । 
ఆగచ్చ భుజ్వ రాజ్యం త దిత్యుక్త స్తెర్మహీపతిః ॥ 


స్వకం దేశం యయౌ రాజా కామ్ఫోజం నామ నామతః 
తతస్సర్వే2 పి రాజానశ్శజ్ధణం చ వరాసనే ॥ 
స్థాపయిత్వా జలైః పూతైరభిషిచ్య యయుః పురాత్‌ । 
९० & స్వదేశమాసాద్య స్వామిత్వం ప్రాప్య పూర్వవత్‌ ॥ 


వేజ్మటేశప్రసాదేన చక్రే రాజ్యమకణ్ధకమ్‌ । 
శ్రుతం మహత్త్వం తీర్ధస్య మునయః కిం తపోధనాః? ॥ 


ఇతి శ్రీవారావావురాణో శ్రీవేజృటాచలమాహోత్ళే (భప్టరాజ్వస్వ శజ్ఞణనవన్య 


రాజ్య(సావ్తీక్రమవర్ధనం నామ అష్టత్రింళో! అ ధ్యా 


==> ° శ్రేతైకకాక 


57 


49 


50 


51 


59 


29 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, అష్టత్రింశోల. ధ్యాయః 


“శంఖణ రాజా! నీ రాజ్యము రాజులచే మరల నీకే యొసంగబడినది. దానిని 
నీవువచ్చి యనుభవించు”మని యా పెద్దలచే రాజు ప్రార్థింపబడెను. 49 


శంఖణుడును కాంభోజమను తన రాజ్యమునకేగెను. అచటి సామంతరాజాలందటు 
నాతనిని సింహాసనమున గూర్చుండ బెట్టిరి. 50 


పవిత్రోదకములచే నభిషేక మొనరించి రాజ్యమున నాతనిని స్తాపించి స్వస్తానముల 
కేగిరి. శంఖణుడు పూర్వమువలె రాజ్యాధిపత్యము నొంది సుఖమందిను. 51 


వేంకటాచలపతి దయతో శంఖణుడు ఇట్లు నిషృంటకమగు రాజ్యమును బొంది 
సుఖించెను. ఓ తపోధనులగు మునీంద్రులారా! స్వామిపుష్మరిణీతీర్థ మాహాత్య్యమును 
వింటిరి గదా! 2 
ఇది శ్రీవరాహ వురాణమున శ్రీ వేంకటాచల మావోత్యమున 
రాజ్య(భ్రష్టుడగు శంఖణ న్భపతికి రాజ్య ప్రాప్తిని వర్ధించుటయనెదు మువ్చుదియెనిమిదవ 
యధ్యాయము. 


य) ०० क्क 


58 


శ్రీవేంకటాచలమాహాత్ర్యే, ప్రథమభాగే 
అథ ఏకోనచత్వారింరో9_ ధ్యాయః 


ఆత్మారామాఖ్య విప్ర సమృత్రాప్తి క్రమ 
శ్రీసూతః :- 
వాల్మీకినా మునీన్టేణ యదుక్తం తన్మయా౭పి హి । 
ఉక్తం తేనా౭_న్యదుక్తం తత్‌ వక్ష్యతే శ్రూయతాం బుధాః॥। 


మధ్యదేశే ద్విజః కశ్చిత్‌ ఆత్మారామ ఇతి శ్రుతః । 
మహాకులప్రసూతశ్చ దేవబ్రాహ్మణపూజకః ॥ 


పితా చ తస్య ప్రథితః పృథివ్యాం బ్రాహ్మణోత్తమః | 
అత్యన్తం విష్ణుభక్తశ్చ వేదవేదాన్తపారగః ॥ 


అసావపి వినీతశ్చ సర్వవిద్వత్సరిగ్రహః । 
పితర్యుపరతే తస్య క్రమాయాతం ధనం గతమ్‌ ॥ 


వృత్తిశ్చ శిథిలా జాతా పూజ్యతా న చ కుత్రచిత్‌ । 
“మహాకులప్రసూతస్య మమేయం వృత్తిరీదృశీ॥ 


అపకీర్తిర్మహత్యేషా పూర్వేషాం మమ సర్వదా । 
కిం కుర్మః కుత్ర గచ్చామ” ఇతి చిన్తామహామ్బుధా ॥ 


మగ్నశ్ళనైర్ణగామా౭ సౌ వేజ్మటాద్రేస్సమీపగమ్‌ । 
ఆగత్య కాపిలం తీర్ధం కపిలేశ్వరసన్నిధౌ ॥ 


తత్ర స్నాత్వా తదారభ్య తీర్థేషు దశ సప్తసు । 
క్రమేణ స్నాతుమారేభే సమారుహ్య గిరిం వరమ్‌ ॥ 
స్నానేన గతపాపశ్చ చిత్తనైర్మల్యసంయుతః । 
అధిత్యకాయామాసీనః చిన్తాశోకపరాయణ: ॥ 


59 


30 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, ఏకోన చత్వారింశో9_ధ్యాయః 


ముప్పది తొమి,దవ అధాయము 
ఆత్మారామునకు సంపదలభించుట 


శ్రీనూతుడు :- 
మునిపుంగవులారా! వాల్మీకి మహర్షిచే చెప్పబడిన మరియొక వృత్తాంతమును 
చెప్పెద నాకర్ణింపుడని సూతుడునిట్లు చెప్పనారంభించెను. 1 


మధ్యదేశమున మంచికులీనుడును దేవబ్రాహ్మణ పూజాతత్పరు డునునగు 
ఆత్మారాముడను బ్రాహ్మణుడుందెను. 2 


ఆతని తండ్రియు నత్యంత విష్ణుభక్తుడై వేదవేదాంతపారగుడై భూమియందు మిక్కిలి 
ప్రఖ్యాతిని గనిన ద్విజ[శ్రేష్ణుడైయుండెను. 3 


ఈ పుత్రుడగు నాత్మారాముడు గూడ వినయ విధేయతలు గలిగి విద్వజ్ఞనులచే 
గౌరవింపబడుచు, కాలమును గడుపు చుండెను. కాని తండ్రి చనిపోయిన తరువాత 
పిత్రార్జిత ధనమంతయు తరిగిపోయెను. 4 


కులవృత్తియు వానికి సన్నగిల్లైను. గౌరవమెచ్చటను లేకుండ పోయెను. అందుచే 
నాతడు “అయ్యా! గొప్ప కులమునపుట్టిన నాకిట్టి గతి సంప్రాప్తించెనుకదా!” అని 
దుఃఖించెను. ర్‌ 


నా యిప్పటి స్థితి నా పూర్వులకు మిక్కిలి యపఖ్యాతికరము, ఏమి చేయుదును? 
ఎచటికేగుదునని చింతాసాగరమున మునింగెను. 6 


అంతనొకనాడు యాదృచ్చికముగా వేంకటాచల సమీపమున నున్న కపిలతీరమునకు 
వచ్చి కపిలేశ్వరుని దర్శించుకొనెను 7 


ఆ కపిల తీర్థమునందు స్నానమాచరించి, యటనుండి పర్వతము నధిరోహించి 
యటగల పదునేడు తీర్ధములయందును క్రమముగా స్నానమొనరించుటకు 
ప్రారంభించెను. 8 


అట్లు స్నానమొనరించుటచే పాపములు పోయి మనోనైర్మల్యము నందియు, పర్వత 
సమీపభూమిలో కూర్చుని, పశ్చాత్తాపమును, దానివలన కలిగిన దుఃఖమునందును 


నిమగ్నుడైయుండెను. 9 


60 


శ్రీవేంకటాచలమాహాత్ర్యే, ప్రథమభాగే 
తత్సమీపగుహామధ్యే ధ్యానయోగపరాయణమ్‌ । 
సనత్ముమారం యోగీన్టం దదర్శ జ్వలనోపమమ్‌ ॥ 


“అదృష్టపూర్వో యోగీన్లో వేత్తి సర్వమయం బుధః । 
పృచ్చామ్యేనం హితం కిక” దితి కృత్వా ప్రణమ్య తమ్‌ ॥ 


నిరయాధికదుఃఖేన దుఃఖితః పాపకర్శకృత్‌ । 
త్వామహం శరణం ప్రాప్తస్త్వం వేత్ధ బ్రూహి మే హితమ్‌ ॥ 


ఇతి భూమౌ 252०8०० సౌ సాష్టాజ్ఞం తస్య సన్నిధౌ । 
సో పి ధ్యాయంళశ్చిరం కాలం వ్యాజహార మితాక్షరమ్‌ ॥ 
“ఉత్తిష్ట వత్స కిం ठर కృత్వా ఘోరం పురా భవే । 
పాపమస్మిన్‌ భవే పక్వే తస్మిన్‌ శోచసి కిం వృథా ॥ 

పురా తు దానవిఘ్నాశ్చ ప్రత్యూహాశ్చ ప్రతిగ్రహే । 


< 


సుఖస్థితానాం పీడాశ్చ త్వయా నానావిధాః కృతాః ॥ 
కిజ్బోత్‌ కిజ్బోత్‌ ద్విజేభ్యో వా విత్తం దత్తంనతు త్వయా । 
గృహం క్షేత్రం పశుర్ధాన్యం వస్త్రమాభరణం తథా ॥ 
అనాచారాః కృతా స్తత్ర న త్వాచారలవస్త్వయా । 
ప్రణతార్తిహరే విష్ణా ప్రణతాభీష్టదాయిని ॥ 


న కృతో భక్తిలేశో9 పి కథం సౌఖ్యం భవిష్యతి ? 
తథా౭_ప్యస్తి తవోపాయో వదామి శృణు సాదరమ్‌” ॥ 


ఇతి కర్ణామృతం (శ్రుత్వా వచః ప్రాహ కృతాజ్ఞులిః । 
“దుఃఖసాగరమగ్నస్య మమ పోత ఇవాగతః ॥ 


61 


10 


11 


13 


14 


15 


16 


17 


18 


19 


31 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, ఏకోన చత్వారింశో9_ధ్యాయః 


అచటనే సమీపమునందలి గుహమధ్యభాగములో ధ్యానయోగ పరాయణుని 


యగ్నిహోత్రునివలె ప్రకాశించుచున్న సనత్ముమార యోగీంద్రుని దర్శించెను. 10 


ఇట్టి యోగీంద్రుని మున్నెన్నడును చూచి యుండలేదు. ఈతడు సర్వజ్ఞుడు. ఈతనిని 
నాకెద్దియెన హితమును తెలుపుమని వేడుకొందునని తలంచి ఆతని సమీపమునకేగి 
నమస్కరించెను. 11 


ఆత్మారాముడిట్లనియెను “తపోధనా! నెను పాపాత్ముడను. నరకము కంటె అత్యధిక 
దుఃఖముతో దుఃఖించుచున్నాను. నిన్ను శరణు వేడుచున్నాను. నీవన్నియు 
నెటుంగుదువు. నీవు నాకు హితమును తెలుపుమని వేడుకొనెను. 12 


ఇట్లనుచు నాతడు సాష్టాంగముగ భూమిపై పడెను. ఆ ముని పుంగవుడును 
చాలకాలమాలోచించి మితముగా నిట్లు పలికెను. 13 


నాయనా! లెమ్ము. పూర్వజన్మమునచేసిన ఘోరమైనపాపము ఈ జన్మమున 
ఫలోన్ముఖముకాగా అనుభవించుచున్నావు. వగచి యేమి ప్రయోజనము? 14 


పూర్వము నీవనేక దానములను చెడగొట్టితివి. నీవు స్వీకరించుటయందు ననేక 
విఘ్నముల నొనర్చితివి. సుఖముగా నుండువారల కనేకబాధలను చేకూర్చితివి. 15 


నీవు కొంచెము కొంచెముగనైనను, ధనమును బ్రాహ్మణులకు దానము నీయ 
జాలవైతివి. గృహదాన, భూదాన, గోదాన, ధాన్యదాన, వస్రాభరణ దానములలో 
నొకటియెనను చేయనైతివి. 16 


అనేకములగు ననాచారముల నాచరించితివి. ఆచారలేశమైనను నీయందు 
కానరాదు. ఆర్తత్రాణపరాయణుడును, భక్తాభీష్టప్రదు డునునగు 17 


భగవంతునియందు భక్తి నీకు లేశమైనను లేకుండెను. అట్టి నీకు సౌఖ్యమెట్లు 
చేకూరును? అయినను నీకొక యుపాయమును చెప్పెదను. వినుము. 18 


ఇట్లు మహర్షి పలుకగా ఆ అమృతమువంటి సాదరవాక్యములను విని 

యాత్మారాముడు జేతులుజోడించి “దుఃఖ సముద్రమున మునింగిన నాకు నీవు 

నావవలె లభించితివి. 19 
62 


శ్రీవేంకటాచలమాహాత్రే, ప్రథమభాగే 
ఆతపక్షిన్నసస్యానాం యథా వృష్టిస్తథా భవాన్‌ । 
నిధిర్యథా నిర్ధనానాం రోగిణాం వా యథా భిషక్‌ ॥ 
తథా మయా భాగ్యలేశాత్‌ ఆప్తస్వం హి దయానిధిః । 
రక్ష మాం పాపినం ఘోరం దయయేక్షస్వ చక్షుషా” ॥ 


ఇత్యుక్తః ప్రాహ యోగీన్లః కారుణ్యాబ్ధితరబ్లిత ३ । 
“మహద్రహస్యం తత్స్వార్థం శృణు వత్స బ్రవీమి తే ॥ 


సనత్ముమారకధిత వ్యూహలక్షీ శ్రమక్రోద్ధార క్రమః 
శ్రీ ననత్కుమారః :- 


దయాలోలతరజ్ఞాక్షీ పూర్ణచన్దనిభాననా। 
జననీ సర్వలోకానాం మహాలక్ష్మీ £ హరిప్రియా ॥ 


సర్వపాపహరా సైవ ప్రారబ్ధస్యా౭_పి కర్మణః । 
సంహృతౌ తు క్షమా సైవ సర్వసమృత్ర్రదాయినీ ॥ 


తస్యా వ్యూహట్రభేదాస్తు లక్ష్మీః కీర్తిర్ణయేతి చ । 
తత్ర యా వ్యూహలక్ష్మీః సా ముగ్గా కారుణ్యవిగ్రహా ॥ 


అనాయాసేన సా లక్ష్మీః సర్వపాపప్రణాశినీ । 
సర్వైశ్వర్యప్రదా నిత్యం తస్యా మన్రమిమం శృణు ॥ 
వేదాదిమాయై మాత్రే చ లక్ష్యై నతిపదం వదేత్‌ । 
పరమేతి పదం చోక్త్వా లక్ష్యా ఇతి పదం తతః ॥ 


విష్ణువక్షస్థితాయె స్యాన్మాయా శ్రీతారికా తతః । 
వహ్నిజాయాన్తమన్లో౭ యమభీష్టార్థసురద్రుమః ॥ 


20 


21 


22 


23 


24 


25 


26 


97 


28 


32 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, ఏకోన చత్వారింశో9_ధ్యాయః 


ఎండవేడిమికి వడలియున్న సస్యములకు వర్షమువలెను. దరిద్రు నకు నిధివలెను, 


రోగులకు వైద్యునివలెను నాకు లభించితివి. 20 


నాయదృష్టలేశమున దయానిధివగు నీవు లభించితివి. క్రూరపాపి నగు నన్ను 
రక్షింపుము. కరుణాకటాక్షమును నాపై ప్రసరింప చేయుమని ప్రార్థించెను. 21 


ఆ ప్రార్థన కామునీంద్రుడు దయ ముప్పిరిగొనగా “నాయనా! బిడ్డా! ఇది పరమ 
రహస్యము. యదార్థవిషయమును తెలిపెదను. వినుము. 22 


సనత్కుమారుడు తెలిపిన వ్యూహలక్ష్మైమంత్రోద్ధారక్రమము 
శ్రీ సనత్ముకూరుడు:- 
“కరుణారసము చొప్పిల్లెడు నేత్రములుకలదియు, పూర్ణచంద్రుని బోలు 
ముఖముకలదియు, సర్వలోకైక జననియునగు శ్రీ మహాలక్ష్మి శ్రీహరికత్యంత 
ప్రియభామిని. 23 


బలవత్రారబ్ధ్బములగు సర్వపాపములను పోగొట్టుటలో సమర్జురాలా లక్ష్మియే. 
సకల సంపదల నిచ్చునదామెయే. 24 


లక్ష్మి, కీర్తి జయాయనునవి యామె వ్యూహభేదములు. వ్యూహలక్ష్మి రూపము 
ముగ్ధమును, కరుణామయముగను నుండును. 25 


ఆమె అనాయాసముగనే సర్వపాపములను పరిహరింప చేయును. సర్వదా 
సకలైశ్వర్యముల నిచ్చును. ఆమెను జపించు మంత్రమును జెప్పెద వినుము. 26 


“వేద” అనుపదము, “మాత” అనుపదము, “లక్ష్యైనమః” అనుపదము, పిదప 
“పరమలక్ష్యై” అనుపదమును ల 97 


“విష్ణువక్షస్ట్రి తాయ” అనుపదము, “మాయాశ్రీ తారికా” అను పదము, “వహ్షిజాయె” 
అను పదములను జేర్చి మంత్రముచ్చరింప వలెను. ఇది సర్వకామములకు 
కల్ప్చద్రుమము. 28 


శ్రీవేంకటాచలమాహాత్రే, ప్రథమభాగే 


ద్విభుజా వ్యూహలక్ష్మీః స్యాద్బద్ధపద్మాసన ప్రియా । 
శ్రీనివాసాజ్ఞమధ్యస్థా సుతరాం కేశవప్రియా ॥ 


తామేవ శరణం గచ్చ సర్వభావేన సత్వరమ్‌” । 
ఇతి మన్రముపాదిశ్య దదృశే న చ కుత్రచిత్‌ ॥ 


భీతోః సౌ విస్మితశ్రైవ సనోషపులకాజ్క్మిత ३ । 

“అద్య మే రజనీ వ్యుష్టా శుభా జన్మ చ సతృలమ్‌” ॥ 
ఇతి మగ్రం శుచిర్భూత్వా జపన్నారుహ్య పర్వతమ్‌ । 
తత్ర తత్ర గిరౌ పశ్యన్‌ రురాన్‌ పర్వతనిర్గతాన్‌ ॥ 


స్వామిపుష్కరిణీం ప్రాప శనైర్దిష్ట్యా మహాద్భుతామ్‌ । 
ఆకాశాదవరుహ్యాత్ర స్థితాం మన్గ్దాకినీమివ ॥ 


విరజామివ పాపఘ్నీం పుణ్యదాం పుణ్యసేవితామ్‌ I 
ఆత్మారామస్తథా తత్ర సస్నా శాస్త్రే యథోదితమ్‌ ॥ 


స్నానే కృతే తస్య దేహో భారపాతే యథా లఘుః । 
తత ఉత్థాయ తత్పుణ్యం దదర్శ వనముత్తమమ్‌ ॥ 


తత్ర దృష్టం మహదామ విమానం సిద్ధసేవితమ్‌ I 
అనేకగోపురోపేతం మణపా న్వసంయుతమ్‌ ॥ 


అనేకరత్నఖచితం తప్తహాటకనిర్మితమ్‌ I 
గన్గర్వనగర ప్రఖ్యం దృష్టిచిత్తాపహారకమ్‌ ॥ 


నృత్తవాదిత్రరుచిరం సురసజ్ఞనిషేవితమ్‌ I 
“కిమిదం నిర్జనే దృష్టంవనే£_ స్మిన్నహదద్భుతమ్‌” ॥ 


65 


29 


30 


31 


39 


33 


34 


35 


36 


37 


38 


33 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, ఏకోన చత్వారింశో9_ధ్యాయః 


ఆ వ్యూహలక్ష్మి రెండుభుజములుగలది. పద్మాసనముననుండి శ్రీనివాసుని 


వక్షస్థలమున నివసించునదై శ్రీ మహావిష్ణున కతిప్రియతమయై యుండును. 29 


నీవన్ని విధములచేత నామెనే వెంటనే శరణువేడుము, అని యిట్లు వ్యూహలక్ష్మీ 
మంత్రమునుపదేశించి ५००००९९ ८5०5०283. (ఎచ్చటను కాన్సించలేదు)30 


ఆత్మారాముడంతట భయాశ్చర్యములుకలిగి సంతోషముచే నొడలంతయు 
పులకించుచుండ “నేడు కదా నాకు సుప్రభాతము నాజన్మ చరితార్థమైనది. (నాకు 
సతృ్సలము సిద్ధించినది”. 31 


అని తలంచి శుచిగానుండి మంత్రమును జపించుచు పర్వతము నధిరోహించుచు 
దారిలో యచ్చటచ్చట పర్వతమునుండి ప్రవహించుచుండెడి సెలయేరుల గాంచెను. 


మెల్లమెల్లగా నడచుచు నాకాశమునుండి దిగివచ్చిన మందాకిని వలె నున్న 
స్వామిపుష్కరిణిని సమీపించెను. 33 


విరజానదివలె పాపములను పోగొట్టునదియు, పుణ్యముల నిచ్చు నదియు 
పుణ్యులచే సేవించబడునదియునగు నాతీర్ధము నందాత్మారాముడు యధాశాస్త్రముగా 
స్నానమాచరించెను 4 


స్నానము నొనరించినంతనే బరువును దించిన శరీరమువలె నతిలాఘవముగా 
నయ్యెను. అంత నాతడులేచి పవిత్రమును, శ్రేష్టమునగు వనమును వీక్షించెను. 35 


అందు సిద్దపురుష సంసెవ్యమై అనేక గోపురములతోగూడి, శతాధికమండపములు 
కలదగు మహామందిరమొండు గాన్పించెను 36 


ఆ మందిరమనేక రత్నములచే చెక్కబడినదియు, పుటము పెట్టిన బంగారముచే 
నిర్మింపబడి గంధర్వ నగరమువలె ప్రఖ్యాతిని గాంచినదియు, కనులను, మనస్సును 
హరించునది యునై యున్నది. 37 


నృత్తవాద్యాదులతో నలరారుచున్నదియు, ठ 555००००5 సేవించ 
బడుచున్నదియు నగు నామందిర విమానముగాంచి నిర్ణనవనమున నిట్టమహాద్భుత 


విమానమెట్లు కనుపించెనని యాశ్చర్యపడెను. 38 


66 


శ్రీవేంకటాచలమాహాత్ర్యే, ప్రథమభాగే 


ఇతి విస్మయసమ్భృుల్లహృదయామోరుహస్తదా I 
ద్రష్టుం విమానం తద్దివ్యం యయౌ పుణ్యఫలోదయః ॥ 
దదర్శ తత్ర పుల్లాబ్దనయనం వేజ్కటేశ్వరమ్‌ I 
శజ్ఞచక్రధరం శ్రీశం వరావనతహస్తకమ్‌ ॥ 


కిరీటమకుటో పేతం కుణ్జ్బలాభ్యాం విరాజితమ్‌ । 
సర్వాభరణసమూర్డం పీతామృరధరం విభుమ్‌ ॥ 


కోటి కన్గర్పలావణ్యం శ్రీభూమిసహితం పరమ్‌ । 
“త్వమేవ పరమం ధామ త్వమేవ పరమా గతిః ॥ 
త్వమేవ జగతాం స్రష్టా ధాతా హర్తా మహేశ్వరః” । 
ఇతి స్తుతం శివేనాపి విధినా౭_పి స్తుతం సదా ॥ 


ప్రణమ్యోత్ధాయ సనోషాత్సోతుం గద్గదకణ్యధ్భృత్‌ I 
సర్వం త్వమేవ జానాసి సర్వాత్మంస్వ్వాం నమామ్యహమ్‌॥। 


ఇతి ప్రణమ్య భూయో9 పి తూష్టీం పశ్యన్‌ స్థితో గ్రతః | 
సర్వజ్ఞః కరుణారూపః శ్రీనివాసః పరాత్పరః॥। 

జ్ఞాత్వా ముగ్ధబ్బు తం ప్రాహ “మా భైషీర్మా శుచః పునః । 
క్షాన్తం త్వయా కృతం సర్వం వ్యూహలక్షీ శం విమృశ్య తత్‌॥ 


ఐశ్వర్యం సుమహద్దత్తం దీర్హకాలానుబనస్థనమ్‌ I 
దీర్హమాయుశ్చ తే దత్తమారోగ్యం జ్ఞానశీలతా ॥ 


మయా దత్తాన్‌ ద్విజ శ్రేష్ట! భుజ్వ భోగాన్‌ బహూనపి” । 
ఏవం (బ్రువతి దేవేశే ప్రణనామ పునశ్చ తమ్‌ ॥ 


67 


39 


40 


41 


42 


43 


44 


45 


46 


47 


48 


34 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, ఏకోన చత్వారింశో9_ధ్యాయః 


అట్లాశ్చర్యపడి ఆ దివ్యవిమానమును, సమీపమునుండి జూచు వేడ్మతో తన 


జన్మసాఫల్యము సిద్ధించు కాలమాసన్న మగుటంజేసి దానివద్ద కేగెను. 39 


అందు చక్కగా వికసించిన పద్మపత్రములవంటి నేత్రములు కలవాడును, శంఖ 
చక్రధారియు, శియఃపతియు, (నభయ హస్తము కలవాడును) క్రిందకు వంగిన 
శ్రేష్టమగుచేయిని కలవాడునునగు శ్రీ వేంకటేశ్వరుని దర్శించెను. 40 


కిరీట మకుటాలంకృతుడును, రెండుకుండలములచే ప్రకాశించువాడును, సర్వా 
భరణాలంకృతగాత్రుడును, పీత్రాంబరమును ధరించినవాడును, సర్వవ్యాపియును, 


కోటి మన్మధులవంటి శరీరలావణ్యము కలవాడును, శ్రీ, భూదేవు లతో కూడిన 
వాడును, పరాత్సరుడును. (బ్రహ్మ రుద్రాదులచే, షన పరంజ్యోతి స్వరూపుడవు. 
నివే పరమగతి. 42 


నీవే జగత్తునకు సృష్టినొనరించు బ్రహ్మయు, సంహారము నొనరించు రుద్రుడివని 
సన్నుతింపబడువాడును, నగు వేంకటాచలపతి నట సేవించుకొనెను. 43 


సాష్టాంగముగ నమస్కరించి లేచి గద్గద కంఠముతో “సర్వము నెజింగిన వాడవు 
నీవే. సర్వాంతర్యామియగు నీకు నమస్కార మిని స్తుతించెను. 44 


అని, మరల నమస్మరించి మాటాదజాలక చూచుచు ముందు నిలచియుండెను. 
సర్వజ్ఞుడు కరుణాస్వరూపుడు పరాత్పరుడునగు, శ్రీనివాసుడు 45 


ఆత్మారాముని నిష్కాపట్యము 3809 “నాయనా! నీవు భయపడవలదు. విచారించ 
వలదు. వ్యూహలక్ష్మిని నీవు స్తుతించుటచే నీవు చేసిన పాపమంతయు 
క్షమింపబడినది. 46 


నీకు చాలకాలమువరకు సుస్థిరముగానుండెడు గొప్ప యెశ్వర్య మీయబడినది. 
దీర్ణమగు నాయుర్ధాయము, ఆరోగ్యము, జ్ఞానము నొసంగబడినవి. 47 


ఓ బ్రాహ్మణోత్తమా! నాచే నీయబడిన యీ భోగముల నన్నిటిని గూడ ననుభవించు 
మనెను. అంత, నాత్మారాముడు మరల నమస్కరించి, 48 


68 


శ్రీవేంకటాచలమాహాత్రే, ప్రథమభాగే 
ఉత్థాయ భూయో దేవం చ నా౭_పశ్యత్పుణ్యకాననమ్‌ । 
అతిభీతః పరిక్రమ్య సరస్తీరం విమృశ్య చ ॥ 49 
“స్వప్నో మతిభ్రమో వా౭_ పి మాయా వా సత్యమేవ వా? 
న జానే దేవదేవేశ ! సత్యమేవ భవేత్తు వా” ॥ 50 


ఇతి (బ్రువస్ట్విజస్తస్మాదవరు హ్య గిరేస్తతః । 
పర్యన్రే వేజ్బటాద్రేస్తు వాసం చక్రే ప్రసన్నధీః ॥ 51 


యభధేప్సితం సుఖం రేమే దీర్హకాలేన వై ద్విజః । 
ఇతి వాల్మీకినా పూర్వముక్తముక్తం మయా పున ३ ॥ 52 


ఇతి శ్రీ వారాహవురాణే శ్రీ వేజిటాచలమాహోల్ళే 
ఆత్మారామాఖ్య విప్రన్య సమ్మ త్రాప్యాదివర్థనం 
నామ ఏకోనచత్వారింశో2. ధ్యాయః 


=-= ౧2 4 (కైకా... 


అథ చత్వారింళో9_ ధ్యాయః 


కాపిలాదిసప్తద శతీర్థమాహాత్యమ్‌ 
బ్ఫుమ్నయుః :- 
వరాహాద్రికథా న్యణాం (శ్రోత్యాణామమృతోపమా । 
వైకుణ్జాద్రేః కథాం (శోతుం భూయ స్తృష్టా వివర్ధతే ॥ 1 


దశసప్త చ తీర్థాని విద్యన్తే కనకాచలే । 
ఇతి పూర్వం త్వయా సూత! కీర్తితం హి ప్రసబ్గత ६ ॥ 2 


బ్రూహి తేషాం తు తీర్జానాం మాహాత్యం పుణ్యవర్థనమ్‌ । 
ఇతి పృష్టః పునః ప్రాహ మునీనాహూయ సాదరమ్‌ ॥ 8 


69 


35 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, చత్వారింశో9_ధ్యాయః 


లేచి చూడగా నచ్చట వేంకటాచలపతినిగాని, పుణ్యవనమును గాని గన్పింపక 


పోయెను. అందువలన మిక్కిలి భయపడి సరస్తీరమునకు తిరిగి వచ్చెను. 49 


“నేను కలగాంచితినా? లేక నాకు మతి భ్రమించినదా? ఇది అసత్యమా? సత్యమా? 
దేవాధిదేవా! ఇది సత్యమేయగునేమో! 50 


అని తలంచుచు పర్వతమునుండి దిగి నిర్మలచిత్తముతో వేంకటాచలమువద్దనే 
తన నివాసమేర్పరచుకొనెను. 51 


చాలకాల మావిప్రుడు సకలాభీష్టములను పొంది సుఖించెనని వాల్మీకి తెలిపిన 
యాత్మారాముని చరితమును మీకు తెలిపితినని సూతుడు పలికెను. 52 
ఇది శ్రీ వరాహపురాణమున శ్రీవేంకటాచల మావోత్యమున 
నాత్మారాముడను (బ్రాహ్మణునకు నంవదలు ప్రాప్తించుటయనెదు 
ముప్పది తొమ్మిదవ యధ్యాయము. 


——తకెక్‌ 64) + శ్రేతైకణా 


సలుబదయువ అధ్యాయిఘు 
కపిలతీర్ధాది పదునేడు తీర్థముల మాహాత్మ్యము 


९०००६०९० :- 
బుషులు సూతుని గాంచి యిట్లనిరి - వరాహాద్రికథ వినునట్టి మనుష్యులకు 
అమృతోపమానమై యుండును. ఈ వైకుంఠాద్రి కథ వినుటకు మాకు మిక్కిలి 


కుతూహలముగానున్నది. 1 

కనకాచలమున పదునేడు తీర్థములున్నవని 90 (23300423 दं 2295 మాకు 

చెప్పియుంటివి. 2 

పుణ్యమును వృద్ధిపొందించెడు ఆ తీర్థముల మాహాత్యమును తెలుపుమని యడుగగా 

సూతుడు మునులను సాదరముగా పిలిచి యిట్లనియెను. 3 
70 


శ్రీవేంకటాచలమాహాత్రే, ప్రథమభాగే 


శ్రీనూతః:- 
తీర్థానాం చైవ మాహాత్యం తేషాం వక్తుం చ = 
న శక్యం లేశతస్తేషాముచ్యతే (శూయతామిదమ్‌ ॥ 


గిరేరధఃప్రదేశే తు కాపిలం లిబ్బముత్తమమ్‌ । 
పాతాలే పూజితం పూర్వం కపిలేన మహాత్మనా ॥ 


కుతశ్చిత్మారణాత్తత్తు లిజ్ణం పరమపావనమ్‌ । 
భిత్వా తు ధరణీం తస్మాన్నిర్ణతం పూజితం సురై ః ॥ 


తల్లిజ్ఞం స్థాపితం భూమౌ ప్రార్థితం సర్వదైవతై ః । 
తదగ్రే భువముద్భిద్య నిర్గతా కపిలా పురా ॥ 


తద్చిలం కాపిలం తీర్ధం సర్వపాపప్రణాశనమ్‌ । 
తదూర్ధ్వదేశే శక్రస్య తీర్ధం పరమపావనమ్‌ ॥ 


అహల్యాసజసమూతశాపమోక్షస్తు యత్ర తత్‌ । 
విష్వక్సేనసరస్తస్మాదూర్ధ్వం పుణ్యవివర్ధనమ్‌ ॥ 


వరుణస్యా౭_త్మజో యత్ర తపః కృత్వా సుదుస్తరమ్‌ । 
సారూప్యం చ హరేః ప్రాప్య సైనాపత్యమవాప హి॥ 


పజ్బాయుధానాం తీర్థాని తదూర్ధ్వం భాన్తి సత్తమాః । 
తదూర్ధ్వమగ్నికుణ్ణం స్యాత్‌ దురారోహముపర్యతః ॥ 


బ్రహ్మతీర్థం మహాహత్యామోచనం పుణ్యవర్థనమ్‌ । 
మునీనాం చైవ సపానాం పుణ్యతీర్థాని సన్యతః।। 


దశాధికఫలం తేషాం తీర్థానాముత్తరోత్తరమ్‌ । 
ఏతేషాళ్చావ మాహాత్యం మయా వక్తుం న శక్యతే 11 


71 


10 


11 


12 


13 


36 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, చత్వారింశో9_ధ్యాయః 


శ్రీనూతుడు:- 
తీర్ధరాజముల మాహాత్యము నంతయు 253९8000 २००९253 శక్యము కాదు. వాటి 
మాహాత్యమును కొలదిగ నెతింగింతును. వినుడు. 4 


పర్వతమునకు క్రింది ప్రదేశమున పాతాళమున కపిల లింగమును కపిలమహర్షి 
పూజించెను. ర్‌ 


ఏదో యొక కారణమున నా పరమపావనమగు లింగము పాతాళమును భేదించి 
బయటకువచ్చి దేవతలచే పూజింపబడెను. 6 
దేవతలందరిచే ప్రార్థింపబడి యాలింగము భూమియందు ప్రతిష్టింపబడెను. దానికి 
ముందుగా భూమినుండి పెల్లగిలి కపిలతీర్థముగూడ ఉద్భవించెను. 7 


ఆ బిలమునకు కపిలతీరమను పేరు కలిగి పరమపావనమె యున్నది. దానికి పైన 
శక్రతీరమను పవిత్ర తీర్ధమున్నది 


00 


దేవేంద్రునకు అహల్యాసంగమమున కలిగిన శాపమా శక్రతీర్థమున తీరుటచేనది 
శక్రతీర్థమాయెను. దానికి పైన విష్వక్సేన తీర్థము పుణ్యప్రదమైయున్నది. 9 


వరుణుని పుత్రుడు గొప్ప తపమునాచరించి హరియొక్క సారూప్యమును, 
సేనాధిపతిత్వమును పొందిన స్థలమా విష్వక్సేన తీర్థము. 10 


దానిపై పంచాయుధముల తీరరాజములున్నవి దానిపై నగ్ని కుండము కలదు 
కాని దాని నెక్కుట కసాధ్యమైయున్నది 11 


దానిపై బ్రహ్మహత్యాది దోషముల పరిహరించి పుణ్యమును వృద్దిపొందించు 
బ్రహ్మతీర్థము గలదు. దాని షమహరు.ల పుణ్యతీర్థములు కలవు. 12 


అలి 


ఆ తీర్థములొకదానికంటె నొకటి పదిరెట్లు ఫలము నొసంగునవి. వీటి మాహాత్యము 
నేను తెలుపుట కసమర్ధుడను. 13 


72 


శ్రీవేంకటాచలమాహాత్రే, ప్రథమభాగే 

పురా9_భవద్ద్విజః కళ్చిత్తీరయాత్రాకృతోద్యమః 
తమాహ కమలాధీశః “కిమర్థం గచ్చసి ద్విజ! ॥ 
అస్మిన్‌ పుష్కరశైలేన్సే సన్తి దివ్యాని సప్త చ । 
దశతీర్థాని తత్రాద్యం కాపిలం సర ఉత్తమమ్‌ ॥ 
స్నాత్వా చైతేషు విప్రేన్ష! శాస్తోక్తణ్లానపూర్వకమ్‌ । 
కృత్సుతీర్థఫలం పుణ్యం ప్రాప్పుసి త్వం న సంశయః ॥ 
ఇతి (శ్రుత్వా ద్విజః పూర్వం స్వప్నే చోత్థాయ విస్మితః । 
నివృత్తస్తర్ణయాత్రాతః ప్రాప్య శ్రీవేజ్బటాచలమ్‌ ॥ 
తేషు తీర్థేషు దశసు సప్తసు క్రమశో గతః । 
స్నాత్వా తథైవ విప్రేన్ష! ఆప్తవానితి మే (శ్రుతమ్‌ ॥ 
తిస్రః కోట్యోం_ర్థకోటీ చ తీర్థాని భువనత్రయే । 
తేషాం ప్రకృతిభూతాని తీర్ధాన్యస్మిన్‌ హరెర్ణిరౌ ॥ 
భూమిప్రదక్షిణే వాళ్ళా యద్యస్తి మునిసత్తమా ६ । 
సర్వతీర్థమయం సర్వపుణ్యక్షేత్రమయం గిరిమ్‌ ॥ 
వేజ్బటాహ్వం నరో గత్వా కుర్యాత్తస్య ప్రదక్షిణమ్‌ । 
భూమి ప్రదక్తిణే పుణ్యం యత్తత్సుణ్యమవాప్నుయాత్‌ ॥ 
వేజ్బటాచలశ్చజ్లాగ్రే దృష్టమాత్రే హలాయుధః । 
తీర్థయాత్రాఫలం కృత్స్నం ప్రాప్తవానితి మే శుతమ్‌ ॥ 

పాబ్దవతీర్ణమాహాత్యమ్‌ 

^ భి 
పాణ్ణవా ధర్మపుత్రాద్యాః కృష్ణేనాల_ క్రిష్టకర్మణా I 
ఉపదిష్టాస్సమాగమ్య వేజ్మటాఖ్యం నగోత్తమమ్‌ ॥ 
కస్మింశచ్చిత్స్పుణ్యతీర్ధే హి క్షైత్రపాలాభిరక్షితే । 
కుర్వన్తః స్నానపానాదీన్‌ అవసన్నబ్ద్బమాత్రకమ్‌ ॥ 
73 


14 


15 


16 


17 


18 


19 


20 


21 


22 


23 


24 


37 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, చత్వారింశో9_ధ్యాయః 
పూర్వ మొకప్పుడొక బ్రాహ్మణుడు తీర్థయాత్రల నొనర్చు ప్రయత్న ముతో నుండగా 
శ్రియఃపతి యాతని కలలో, బ్రాహ్మణోత్తమా! నీ వెందులకు వెడలుచున్నావు? 14 


ఈ పుష్మరశెలమున పదునేడు దివ్యతీర్థములున్నవి. అందు మొదటి పవిత్ర తీర్థము 
కపిలతీర్థము. 15 


ద్విజేంద్రా ! ఇందు శాప్రోక్తరీతిగా స్నానమాచరించిన సకల తీర్థస్నాన ఫలితము 
నందగలవు, సందియము లేదు, 16 


అని పలుకగా కలలో విని బ్రాహ్మణుడు నిద్రనుండి లేచి తీర్ధ యాత్రోద్యమమును 
మాని వేంకటాచలమునకేగెను. 17 


ఆ వదునేడు తీర్ధములయందును (క్రమముగా స్నానము నాచరించి 
తీర్థయాత్రాఫలితమును పొందెనని వింటిని. 18 


భూలోకమున మూడుకోట్లన్నర తీర్థములు కలవు. వాటికి మూలభూతములగు 
తీర్ధములీ వేంకటాచలమున గలవు. 19 


మునీంద్రులారా! భూప్రదక్షిణము చేయవలెనని యాశయున్న మనుజునకు 
సర్వతీర్థమయము, సర్వ పుణ్యక్షేత్రమయమగు 20 


వేంకటాచలమునకేగి ప్రదక్షిణ మొనరించిన భూ ప్రదక్షిణ పుణ్యము సిద్ధించును. 21 


వేంకటాచల పర్వత శిఖరమును చూచినంతనే బలరాముడు గూడ తీర్థయాత్రా 


ఫలమునంతను పొందెనని విందును. 22 
పాండవతీర్థమాహాత్యము 

ధర్మరాజాది పంచపాండవులును సులభోపాయశీలుడగు కృష్ణు నిచే నుపదేశింపబడి 

వేంకటాచలమను నీ పర్వతరాజమున కేతెంచిరి. 28 


క్షేత్రపాలునిచే రక్షింపబడుచున్న ఇందు యొక పుణ్యతీర్థమున స్నానమొనరించుచు 
నొక సంవత్సర కాలముండిరి. 24 


74 


శ్రీవేంకటాచలమాహాత్రే, ప్రథమభాగే 


తదా కదాచిద్ధర్మో౭_పి దదర్శ స్వవ్నముత్తమమ్‌ । 
యస్మాదస్మిన్మహాతీర్థ స్థితం వత్సరమాత్రకమ్‌ ॥ 

అనేన పుణ్యయోగేన భవన్తః క్షీణకల్మషాః | 

యుద్ధే జయం తథా రాజ్యం గమిష్యన్సి క్రమాగతమ్‌ । 
తదా ప్రభృతి తత్తీర్ధం పాణ్ణవజ్బా విదుర్చుధాః ॥ 


జరాహరాది తీర్ధత్రయమాహాత్యమ్‌ 


జరాహరం వలిఘ్నం చ రసాయనమితి త్రికమ్‌ । 
తీర్థానాం వర్తతే తస్మిన్‌ చిన్తామణిగిరౌ తథా ॥ 


స్వామిపుష్కరిణీపూర్వదేశే పర్వతగహ్వారే । 
ద్వావింశచ్చరపాతే తు కిన్తు మాయాతిరోహితమ్‌ ॥ 


న జానన్తి బుధాస్తీర్ణం తత్తు విస్మయకారకమ్‌ । 
అష్టానాం ఖనయస్పన్సి లోహానాం కనకాచలే ॥ 


యుగభేదేన దృశ్యన్తే నరాణాం పుణ్యకర్మణామ్‌ | 
వేజ్యటాద్రౌ పరాం భక్తిం వహన్‌ గచ్చతి చేద్గిరిమ్‌ ॥ 


పబజ్ఞుర్దజ్ఞాల ఏవ స్యాత్‌ అచక్షుః పద్మలోచనః । 
మూకో వాచస్పతిర్ట్జూర(శ్రావీ తు బధిరో భవేత్‌ ॥ 
चु తు బహుపుత్రా చ నిర్ధనస్సధనో భవేత్‌ । 
ఏతత్సర్వం గిరౌ భక్తిమాత్రేణెవ భవేద్రువమ్‌ ॥ 
తత్త్వతో వేజ్బటాద్రేస్తు స్వరూపం వేత్తి కః పుమాన్‌ ? 
శ్రీనివాసగిరిశ్చాయం కదాచిత్మనకాచలః ॥ 
కదాచిద్దానరూపో9_ యం కదాచిద్రత్నరూపకః । 
శ్రీనివాస ఇవా9_9_భాతి కదాచిద్భూషణోజ్ఞ్వలః ॥ 
75 


25 


26 


97 


28 


29 


30 


31 


39 


33 


34 


38 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, చత్వారింశో9_ధ్యాయః 


అంత నొకదినమున ధర్మరాజు -“ఈమహాతీర్థమున నొక సంవత్సరమువరకు 
న్నానమాచరించుటం జేసి యొకనాడు స్వప్నమొండు గాంచెను, 25 


అందు “మీ పాపములుపోయినవి. క్రమముగా మీకు యుద్ధములో జయమును, 
రాజ్యమును లభింపగలవాని ధర్మరాజునకు చెప్పినట్లాయెను. అప్పటి నుండియు 
నా తీర్థము పాండవతీర్థమని పండితులు పలుకుచున్నారు. 26 


జరాహరమను మూడు పుణ్యతీర్థముల మాహాత్యము 


జరాహరము, వలిఘ్నము, రసాయనము ననుమూడు తీర్థములు చింతామణి 
పర్వతమున నున్నవి. 27 


స్వామిపుష్మరిణికి తూర్పుననుండు పర్వతగుహయందు నిరువది రెండు బాణములు 
పట్టునంతచోటులో నుండెడివి. కాని తరువాత మాయచే నంతర్జితమైనవి28 


ఎవరికిని కానరాకున్నవి, అది మిక్కిలి యాశ్చర్యకరమగు విషయము. 
కనకాచలమున అష్టలోహ నిధులున్నవి. 29 


పుణ్యమునుచేసిన మనుష్యులకు యుగభేదముచే (ఒకానొక యుగమున) 
కనుపించుచున్నవి, వేంకటాద్రియందు మిక్కిలి భక్తివిశ్వాసములు కలిగి యా 
పర్వతము నెక్కినచో 30 


కుంటివాడు పరుగులెత్తకలుగును. (గుడ్డివాడు కమలలోచను డగును. మూగవాడు 
బృహస్పతియగును. చెవిటివాడెంత దూరము నుండియైన వినగలుగును. 31 


గొడ్రాలు బహు సంతానవతియగును. దరిద్రుడు ధనికుడగును. ఇవియన్నియు 
కేవలము పర్వతమునందలి భక్తి మాత్రము చేతనే సిద్ధించును. నిశ్చయము. 32 


ఏ మనుజుడు వేంకటాద్రియొక్క మాహాత్యమునంతను నెటుంగగలడు? ఈ 
వేంకటాచలమొక పర్యాయము కనకాచలము వలె కానుపించును. 33 


ఒక పర్యాయము జ్ఞానరూపముగను, ఒక పర్యాయము రత్నములప్రోవుగను, ఒక 

పర్యాయము సాక్షాత్తు శ్రీనివాసుని వలెను, ఒక పర్యాయము సర్వభూషణాలంకృత 

ముగను దర్శనమొసంగును. 34 
76 


శ్రీవేంకటాచలమాహాత్ర్యే, ప్రథమభాగే 


కాలభేదేన కేషాజ్బిత్రాకృతాచలరూపధ్భక్‌ I 
తస్మాదస్య గిరేః పుణ్యం మాహాత్యం వేత్తి కః పుమాన్‌ ॥ 


(శుతేషు కిజ్చిద్దృష్టేషు మయోక్తం భవతామిదమ్‌ । 
(శ్రుతశ్చ సర్వవృత్తాన్తః శక్యో వక్తుం మయా న హి॥ 


ఇతి శ్రీ వారాహవురాణో శ్రీ వేజ్బటాచలమావోత్సే కావీలాది 
సప్తదశతీర్ధమావోత్కాదివర్ధనం నామ చత్వారింశో౨. ధ్యాయః 


=° ्व्््- 


అథ ఏక చత్వారింశో9_ ధ్యా 


శ్రీ వేంకటాద్రిం ప్రతి శ్రీరామాగమనమ్‌ 
మునయఃజ- 
“వేజ్మటాద్రేస్తు మాహాత్మ్యం జనకర్ణరసాయనమ్‌ । 
శ్రుణ్వతాం నాస్తి తృప్తిస్తు మునీనాం నో బుధోత్తమ॥। 
భూయః కథయ వృత్తాన్తం శ్రుతం కిజ్బిత్తయా పురా” 
ఇత్యుక్తః ప్రాహ సూతో9 పి శ్రుతం చ మునిపుజ్గవాన్‌ ॥ 
శ్రీ సూతః :- 
పుత్రో దశరథస్యా౭_సీద్రామో రాజీవలోచనః । 
స సర్వలక్షణోపేతః సర్వశాస్త్రవిశారదః ॥ 


రావణస్య వధార్థాయ పురా సౌమి(త్రిణా సహ । 
హనూమతా వేగవతా సుగ్రీవేణ మహాత్మనా ॥ 


సహ సైన్యైర్యదా పమ్బాతీరాచ్చోభితపాదపాత్‌ । 
నిర్జగామ తదా రామః శుభే శ్రీ వేజ్బటాచలే ॥ 


77 


35 


39 


39 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, ఏకచత్వారింశో9_ధ్యాయః 
కాలభేదముచే కొందరకు మామూలు కొండవలెను కనుపించు చుండటం జేసి 
దీని మాహాత్యము నెవ్వరు నెబుంగజాలరు. 35 
కొన్ని వినిన వాటినుండియు, కొన్ని చూచిన వాటినుండియు నేను మీకు తెలిపితిని. 
వృత్తాంతమునంతను వింటినిగాని నేను చెప్పజాలను. 36 


ఇది శ్రీ వరాహవురాణమున శ్రీ వేంకటాచలమావోత్యుమున కపిలలీర్జాది 
పదునేదుతీర్థముల మావోత్యమును వర్థించుటయనెదు నలుబదియవయధ్యాయము. 


र" व्च 


నలుబదియొక్కటవ అధ్యాయము 
శ్రీ వేంకటాద్రికి శ్రీరాముడు వచ్చుట 


మునులిట్లరిరి :- 

“వేంకటాద్రియొక్క మాహాత్యము జనులకు శ్రవణానందకరమైనది. ఓ సూతా! 
వినుచున్న మాకింకను తృప్తి కలుగుటలేదు. 1 
మున్ను నీవు విన్నదానిని కొంచెమైనను మాకు మరల తెలుపుమని యడుగగా 
సూతుడు తాను విన్నదానిని మునులకు తెలుపు చున్నాడు. 2 
శ్రీనూతుడు:- 

దశరథునకు సర్వలక్షణో పేతుడును, సర్వశాస్త్ర విశారదుడును, రాజీవలోచనుడగు 
రాముడను పుత్రుడు కలడు. 3 


అతడు రావణ వధకై లక్ష్మణునితోను, వేగముగల హనుమంతుని తోను, 
మహాత్ముడగు సుగ్రీవునితోను గూడి, 4 


సైన్యములతోను, వృక్షరాజములచే ప్రకాశించెడు పంపానదీ తీరమునుండి శ్రీ 
వేంకటాచలమున కేగెను. ర్‌ 


78 


శ్రీవేంకటాచలమాహాత్ర్యే, ప్రథమభాగే 
స్వామిపుష్కరిణీతీర్ధే స్నాత్వా పశ్చాద్రణే రిపుమ్‌ । 
రావణం సగణం హత్వా జయమాపేతి మే శ్రుతమ్‌ ॥। 
తత్సర్వం కథయిష్యామి శ్రోతవ్యమవధానతః I 
బుశ్యమూకాచలాత్తస్మాత్‌ వానరైర్బహుభిర్భతః॥। 
రావణస్య వధార్థాయ కృతోద్యోగః సకార్ముకః । 
శేషాచలసమీపే తు యదా రామః సమాగతః ॥ 


తదా సత్యజ్ఞనా దేవీ వాయుసూనోర్మహాత్మనః । 
జననీ పురతో గత్వా రామం రక్తాన్తలోచనమ్‌ ॥ 


నమస్కృత్య మహాభాగా వచనం చేదమబ్రవీత్‌ । 
“ప్రతీక్షస్తీ మహాబాహో త్వదాగమనమద్భుతమ్‌ ॥ 
తిష్టామ్యస్మిన్‌ గిరౌ రామ మునయో౭_పి చ కాననే । 
తపః కుర్వన్తి సతతం త్వదాగమనకాజ్వయా ॥ 
తాన్సర్వాన్సమనుజ్ఞాప్య గన్తుమర్హసి సువ్రత”! । 
ఇత్యుక్తః ప్రాహ రామో9 పి హనుమాన్నాతరం ప్రతి ॥ 
శ్రీరామః :- 


“కాలాత్యయో భవేద్దేవి మయి తత్ర సమాగతే । 
మమేదానీం వరారోహే కార్యస్య మహతీ త్వరా ॥ 


పునరాగమనే దేవి! తథా భవతు సున్దరి” ! । 
ఇత్యుక్తం రాఘవేణైతద్వాక్యం (శ్రుత్వా మహామతిః ॥ 


హనూమాన్‌ ప్రణతో భూత్వా వాక్యం చైతదువాచ హ । 
'న్ధాతవ్యమత్ర భవతా యత్ర కుత్రా౭_పి సర్వదా ॥ 


79 


10 


11 


12 


13 


14 


15 


40 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, ఏకచత్వారింశో9_ధ్యాయః 


స్వామిపుష్మరిణియందు స్నానమొనరించి యనంతరము యుద్ధమున రావణుని 


బంధుజనముతో గూడ సంహరించి జయమును పొందెనని వింటిని. 6 


దానినంతను చెప్పెదను. సావధానముగా వినుడు. ఆ బుష్యమూక పర్వతమునుండి 
యనేక వానరులతో గూడి 7 


రావణుని చంపుటకై ప్రయత్నించి ధనుర్భాణములను ధరించి రాముడు శేషాద్రి 
సమీపమునకు విచ్చేసెను. 8 


అప్పుడు పూజనీయుడగు హనుమంతుని జననియగు పతివ్రతా లలామయైన 
అంజనాదేవి ఎర్రని నేత్రాంతములుగల శ్రీరామచంద్రునకు 9 
నమస్మరించి యిట్లనియెను. తండ్రీ ! అద్భుతమగు నీ రాకకై యెదురు 


చూచుచుంటిని. 10 


ఈ పర్వతమున నీ రాకకొరకై నిరీక్షించుచు నివసించుచున్నాను. నీ రాకనేగోరుచు 
మునీంద్రులు గూడ నీ యరణ్యమున నిరంతరము తపమాచరించుచున్నారు. 11 


నీవు వారినందరి నాదరించి వెళ్ళవలసినదని ప్రార్ధించుచున్నానిని పలికెను. దానిని 


విని రాముడామెతో - 12 
శ్రీరాముడు :- 

“అమ్మా! నేనిపుడచటికి వచ్చిన కాలమతిక్రమించును. నేనిపుడు నా కర్తవ్యమున 
కెంతయో త్వరపదవలసియున్నది. 13 


మరల తిరిగివచ్చునపుడు తప్పక రాగలన”ని పలుకగా మహాప్రాజ్ఞుడగు 
హనుమంతుడు 14 


వినముడై యిట్లనియెను. “రామా! 2859 డెచ్చటనైనను విశ్రమించవలసియే 
యున్నది గదా ! 15 


శ్రీవేంకటాచలమాహాత్ర్యే, ప్రథమభాగే 
యస్మావచ్చాన్తా మహాసేనా వానరాణాం తరస్వినామ్‌ । 
అయం చ మార్గ ఏవాద్రిః సదా పుష్పఫలద్రుమః ॥ 
బహుప్రస్రవణోపేతో బహుకన్టరసానుమాన్‌ । 
సుస్వాదుకన్నమూలో£_యం అఖ్జునాఖ్యో మమహాగిరిః ॥ 
మధూని సన్తి వృక్షేషు బహూని గిరికన్షరే । 
వేళ్ళ సర్వం మహాబాహో యథేచ్భసి తథా కురు” ॥ 
ఇత్యుకో వాయుపుత్రేణ శ్రీరామః ప్రహసన్నసౌ । 
^ హమజ్ఞానాసూనో! తథాల_పి వచనం తవ ॥ 


శ్రోతవ్యం హి మహాబాహో గచ్చాగ్రే త్వం హరీశ్వర” । 
ఇత్యుక్త్వా వాహినీం తాం చ కర్షన్‌ పర్వతమాయయాౌ ॥ 


నాగకేసరమాలూరపున్నాగతరుశోభితమ్‌ । 
చమ్పకాశోకవకుళచూతకింశుకరాజితమ్‌ ॥ 


మయూరశారికాలాపైః కోకిలానాం స్వనైరపి । 
శుకమళ్లులనాదైశ్చ కపోతస్వనహుజ్బృతైః ॥ 


శోభితం ఫలపుప్పైశ్చ వేజ్మటాఖ్యం నగోత్తమమ్‌ I 
నిర్లోమా నామతః కళ్చిద్విప్రో వేదవిదాం వరః ॥ 

స్వయమ్బువం సముద్దిశ్య బ్రహ్మలోకజిగీషయా I 

తపశ్చకార ధర్మాత్మా పర్వతోత్తరదేశతః ॥ 

ఆగత్య భగవాన్‌ బ్రహ్మా తమాహ ద్విజసత్తమమ్‌ । 


“రామం దృష్ట్వా ససౌమిత్రిం బ్రహ్మలోకమవాపష్ప్యుసి” ॥ 
ఇత్యుకో బ్రహ్మణా పూర్వం దృష్ట్వా రామం పరాత్సరమ్‌ ॥ 


81 


16 


17 


18 


19 


20 


21 


22 


23 


24 


25 


41 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, ఏకచత్వారింశో9_ధ్యాయః 


తొందరగవచ్చుటచే వానర సేనయంతయు చాల బడలిక కలిగి యున్నది. 
పుష్పఫలములతో గూడిన చెట్లుగల నీపర్వతము మనమేగు మార్గము లోనిదే. 16 


'సెలయేజులతోను, యనేక గుహలతోను, పర్వత చరియలతోను, గూడి తియ్యని 
కందమూలాదులుకల యీ మహాపర్వతము నంజనాద్రి యందురు. 17 


గిరిగుహలయందు చెట్లకు తేనెపట్టులు కలవు. (ఇది నివాసయోగ్య మగునది) 
అంతయు నీకే తెలియును. నీ యిచ్చవచ్చిన రీతి నొనరింపుమ”ని పలికెను. 18 


ఆ మాటలను విని శ్రీరామచంద్రుడు నవ్వుచు “గొప్ప భుజములు గల ఆంజనేయా! 
నాకు తెలియును నీ మాటలు. 19 


వినతగినవే, నీవు ముందుగా నేగుచుండుమ”ని పలికి సేనను నడిపించు కొనుచు 
పర్వతము పైకివచ్చెను. 20 


నాగకేసర, మారేడు, పున్నాగ వృక్షములతో శోభితమును, సంపెంగి, అశోక, 
పొగడ, మామిడి, కింశుక (మోదుగ) చెట్లతో ప్రకాశించు నట్టియు, 21 


నెమళ్ళయొక్కయు, గోరువంకలయొక్కయు. కోకిలలయొక్క చిలుకల యొక్కయు 
కలకూజిత విరాజితమును, పావురముల ధ్వనులతో ప్రతిధ్వనించుచున్నదియు, 22 
(బ్రహ్మ నిర్లోమునకు వరము నొసంగుట 
ఫలపుష్పశోభితమగు వేంకటాచలమను పర్వత [శ్రేష్టమున “నిర్లోముిడను పేరుగల 
నొక వేదవేత్తయగు విప్రండు 23 


బ్రహ్మలోకమును పొందవలెనను కోర్కెతో నా ధర్మాత్ముడు బ్రహ్మను గూర్చి ఆ 
వెంకటాద్రి కుత్తరదిశలో తపమొనరించెను. 24 


ఆయనకు బ్రహ్మ ప్రత్యక్షమై “బ్రాహ్మాణోత్తమా! నీవు లక్ష్మణునితో గూడిన శ్రీరాముని 


దర్శించిన పిదప బ్రహ్మలోకమును పొంద గలవాని చెప్పెను. అట్లె ఆ 
బ్రాహ్మణోత్తముడు పరాత్పరుడగు శ్రీరాముని గాంచి. 25 


82 


శ్రీవేంకటాచలమాహాత్రే, ప్రథమభాగే 


ఫలమూలాశనైః సమ్యక్‌ పూజయిత్వా తమట్రవీత్‌ । 
“అద్య మే సఫలం జన్మ త్వన్ముఖామ్భోజదర్భనాత్‌ ॥ 


२८७०९०४० స్వామిన్‌ ! ఫలితం తప ఉత్తమమ్‌ । 
అనుజ్ఞాపయ మాం రామ! బ్రహ్మలోకం ప్రతీశ్వర”! ॥ 


ఇత్యుక్తః స తు ధర్మాత్మా “తథైవాలి చర భో ద్విజ”! । 
226२९ తం తు విప్రేన్రమారురోహ నగోత్తమమ్‌ ॥ 
శాపమోక్షం చ యక్షాణాం కేషాజ్బిత్‌ పర్వతోత్తమే I 

దత్వా రామో9_జ్ఞునాదేవ్యా ఆశ్రమం పుణ్యవర్థనమ్‌ ॥ 


ఆకాశగజ్లానికటే ప్రతిపేదే మహామనాః । 
తయా స పూజితః సమ్యక్‌ తస్యై దత్వా వరోత్తమమ్‌ ॥ 


ఆపృచ్చ్య తాం మహాభాగాం స్వామిపుష్కరిణీం యయౌ । 
తత్ర రామో మహాతేజాః సౌమిత్రిర్మారుతాత్మజః || 


సుగ్రీవశ్చాజ్ఞదశ్రైవ జామృవాన్‌ నీల ఏవ చ । 
చక్రుః స్నానం మహాతీర్థే సర్వత్ర విజయప్రదే ॥ 


ఫలమూలాని ८०9 నీయ రామో ధర్మభృతాం వరః 1 
చకార దానం త(తైవ మునిభ్యః శాస్తవర్తనా ॥ 


తస్యా నైర్భతిదిగ్భాగే కుటీం కృత్వా పృథక్చృథక్‌ । 
సుస్వాదుఫలమూలాని మధూని సుబహూని చ ॥ 


ఆనీయ వాయుపుత్రస్తం పూజయామాస రాఘవమ్‌ । 
తతో రామః సంప్రహృష్టః సుగ్రీవప్రముఖైః సహ ॥ 


83 


26 


97 


28 


29 


30 


31 


39 


33 


34 


35 


42 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, ఏకచత్వారింశో9_ ధ్యాయః 


ఫల మూలాద్యాహారములచే లెస్సగ పూజించి “రామా | నీ వదన కమల సందర్శన 
భాగ్యమబ్బుటచే నా జన్మ నేటికి చరితార్థమైనది. 26 


స్వామీ! చిరకాలమునుండి సంపాదించిన ఉత్తమమగు తపఃఫలము లభించినది. 
ప్రభో! నాకు బ్రహ్మలోకమున కేగుట కనుజ్ఞ నొసంగుమ”ని ప్రార్థించెను. 27 


శ్రీరామచంద్రుండును నా బ్రాహ్మణుని “బ్రహ్మలోకమున కేగుమ”ని యనుగ్రహించి, 
తాను పర్వతోత్తమము నధిరోహించెను. 28 


(ప్రముఖులగు వానరులతో శ్రీరామచంద్రుడంజనాదేవికి దర్శనమొసంగుట 
అట్టే ఆ పర్వత [శ్రేష్టమున కొందరు యక్షులకు శాపమోక్షము నొసంగి 
పుణ్యమునభివృద్ధి పరచు 29 


ఆకాశగంగ సమీపమున నున్న అంజనాదేవి యాశ్రమమును సమీపించెను. ఆమెచే 
నచ్చట చక్కగా పూజింపబడి ఆమెకుత్తమ వరముల నొసంగి, 30 


ఆ పూజ్యూరాలగు నంజనాదేవి నుండి సెలవుగొని మిక్కిలి తేజస్సుతో వెలుంగు నా 
రామచంద్రుడు, లక్ష్మణస్వామి, ఆంజనేయులునూ స్వామిపుష్కరిణీ తీరము చేరిరి. 
31 


సుగ్రీవ, అంగద, 2००९280९, నీలాదులతోగూడి అందరును విజయప్రదమగు 
స్వామి పుష్కరిణిలో స్నానమాచరించిరి. 32 


శ్రీరామచంద్రుడు ఫల మూలాదులను దెప్పించి యథాశాస్త్రముగ మునీంద్రులకు 
దానము నొసంగెను. 83 


అనంతరము స్వామిపుష్కరిణికి నైర్భతి దిగ్భాగమున వేరువేరుగా కుటీరములను 
నిర్మించి, రుచికరములగు ఫలమూలములను అనేకములగు మధువులను, ౩4 


తీసికొనివచ్చి ఆంజనేయుడు శ్రీరామచంద్రుని పూజించెను. అంత నా రాముడు 
మిక్కిలి సంతసించి సుగ్రీవాదులతో గూడి యచ్చట 35 


శ్రీవేంకటాచలమాహాత్రే, ప్రథమభాగే 


న్యవసత్సుసుఖం రామః స్వగేహ ఇవ తత్ర వై । 
వానరాశ్చ మహాత్మానో గోలాజ్లూలా మహాబలాః ॥ 


సర్వతస్తత్ర పుష్పాణి మూలాని చ ఫలాని చ । 
మధూని స్వాదుతీర్థాని భక్ష్యజాతాన్యనేకశః || 
భక్షయిత్వా మదోన్మత్తాః చేరుస్తత్ర సహస్రశః । 
ఆప్లవన్తః ప్రవన్తశ్చ గర్డన్తశ్చ ప్లవజ్ఞమాః ॥ 


ष्ठन గిరేస్తత్ర వృక్షాద్భక్షం వనాద్వనమ్‌ । 
చేరుస్తే వానరాః సర్వే ముదితా బలగర్వితాః ॥ 


కేచిదారురుహుస్తత్ర వానరాన్‌ వానరోత్తమాః । 
కాంశ్చిత్పుచ్చ ప్రదేశే తు గృహీత్వా వానరాన్‌ క్వచిత్‌ ॥ 


= స్మ తదా కాంళ్చిత్‌ కేచిత్మర్ణం చుచుమ్చిరే I 
దృష్ట్వైవ రావణం दु హన్యామ ససుహృద్గణమ్‌ ॥ 


९०9 సమూలముత్సాట్య త్రికూటం వా 25925606 5 । 


ఆనేష్యామో వయం సిన్గుం బహునక్రసమాకులమ్‌ ॥ 


తరామో బాహువేగేన గృహ్హీమశ్చన్లభాస్కరౌ । 
పాటయామో గిరీన్‌ సర్వాన్‌ రామార్దే భూరుహానపి ॥ 


పాతాళం వా మహర్లోకం ప్రవిశామ రసాతలమ్‌ । 
గచ్చామో రావణో యత్ర తిషస్టత్యవినయాన్వితః ॥ 


తమేవ హన్మః శూరం తు సగణం లోకకణ్దకమ్‌ । 
చిరాయతే శిరచ్చేదే రామః పరమధార్శికణ ॥ 


85 


36 


37 


38 


39 


40 


41 


42 


43 


44 


45 


43 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, ఏకచత్వారింశో9_ధ్యాయః 


తన గృహమునందున్నటులే సుఖముగా నుండెను. అంతట వానరములు, గొప్ప 
బలశాలులగు కొండ(ముచ్చులునూ, 36 


ఆ కొండయందలి పుష్పములను, కందమూలములను, ఫలము లను, తేనెలను, 
రుచికరమైన నీటిని, అనేకములగు తిను పదార్థము లను 37 


భుజించి, యా వానరులందరును మదోన్మత్తులై గెంతుచు దుముకుచు 
గర్జించుచుండిరి. 88 


అచ్చట కొండ శిఖరమునుండి మరియొక కొండ శిఖరమునకును, ఒక చెట్టునుండి 
మరియొక చెట్టునకును బరుగులిడుచు సంతోషించుచు, బలముచే 


గర్వించుచుండిరి. 39 
ఒక వానరము వీపుపై నొక వానర మధిష్టించుచు, కొన్ని వానరములను తోకలను 
పట్టుకొని 40 


లాగుచుండెను. కొన్ని కోతుల చెవులను కొన్ని కోతులు ముద్దు పెట్టుకొనుచుండెను. 
“రావణుని చూచినట్లుగనే యుద్ధమున మిత్ర బృందముతో చంపుదుమ”నియు,41 
లంకను సమూలముగా పెల్లగించి కాని త్రికూట పర్వతమును పెరికిగాని 
తెత్తుమనియు, అనేక మొసళ్ళతోగూడిన సముద్రమును 42 

దాటుదుమనియు, బహు వేగముతో చంద్రసూర్యులను (१8०९ మనియు 
శ్రీరామచందద్రునికై పర్వతములనన్నిటి ని భేదింతు మనియు, వృక్షములను 
పెకలింతుమనియు, 43 


పాతాళమునుగాని మహర్షోకమునుగాని, రసాతలమునుగాని వినయ విదూరుడగు 
రావణుడుండెడు ఏ ప్రదేశమునైనను బ్రవేశింతుమనియు, 44 


ఎంత పరాక్రమవంతుడైనను లోక కంటకుడగు రావణుని బంధు జనముతో 
సంహరింతుమనియు, పరమ ధర్మాత్ముడగు రాముడు రావణుని తల నరకుట 
కాలసించుచున్నాడు కదా ! అనియు 45 


86 


శ్రీవేంకటాచలమాహాత్రే, ప్రథమభాగే 


ఇతి బ్రువన్తస్తే సర్వే వానరాః పర్వతోపమాః I 
తస్మిన్‌ దివ్యే మహాపుణ్యే వేజ్మటాద్రౌ వనేచరాః ॥ 


కోటికోట్యర్చుదాస్తత్ర పరార్థా బలశాలినః । 
పరస్పరమసమ్బాధం న్యవసన్‌ సుసుఖం గిరౌ । 
అహో గిరిప్రభావోల_ యం వర్ణనీయః కథం బుధైః ॥ 


ఇతి శ్రీ వారాహవురాణో శ్రీ వేజ్బటాచలమావోత్సే శ్రీ వేజ్బటాచలం 


(పతి శ్రీరామాగమన అంజనాప్రారనాదివర్ల్గనం నామ 
థ్‌ ణ్‌ 
ఏకచత్వారింశో2. ధ్వాయః 


०2० శ్రక్రందాలాంజాలా. 


అథ ద్విచత్వారించో9_ ధ్యాయః 

వైకుణ్ణాఖ్య గుహాప్రవిష్ట వానరవృత్తాన్తః 
శ్రీసూతః - 
స్వామిపుష్కరిజీ యత్ర తత ఈశాన్యభాగతః । 
గజో గవాక్షో గవయః శరభో గన్గమాదనః ॥ 
మైన్షశ్చ ద్వివిదశ్రైవ సుషేణశ్చ మహామతిః । 
కాజ్బిద్గుహాం తమోరుద్దాం ప్రవిష్టాస్తత్ర వానరాః ॥ 
ఉన్నిద్రనేత్రాః 532९9 పి సింహతుల్యపరాక్రమాః । 
జగ్భుస్తే తమసా9_9_విష్టాం సుదూరం తాం గుహాం తదా॥ 
దదృశే9_త్ర మహాజ్యోతిః సూర్యకోటిరివోదితా । 
జ్యోతిర్గణానాం తటితాం మిళితానామివాబభౌ ॥ 
తత్ర కాచిత్పురీ రమ్యా తప్తహాటకనిర్మితా । 
కవాటతోరణవతీ రమ్యోద్యానశతైర్యుతా ॥ 

87 


46 


47 


44 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, ద్విచత్వారింశో9_ ధ్యాయః 


పలుకుచు, దివ్యమును, మహా పవిత్రమునగు వేంకటాచలమున పర్వతములవలె 
మహాకాయులగు వానరులందరును 46 


కోటాను =, సంఖ్యలు గలవారలై ఒకరు నివసించుటచే మరి యొకరికి 

బాధ కలుగకుండునట్లు సుఖముగా నుండిరి. ఆహా! వేంకటాచల ప్రభావమెంతటి 

పండితోత్తములకైనను వర్ణనాతీతమే కదా | 47 
ఇది శ్రీ వరాహవురాణమున శ్రీ వేంకటాచల మాహోత్య్యమున శ్రీవేంకటాచలమునకు 
శ్రీరాముడు వచ్చుట, అంజనాదేవి (ప్రార్థన అనెడు నలుబదియొకటవ యధ్యాయము. 


०2० ్రేవ్రత్రికణాలాలా 


నలుబదిరెండవ అధ్యాయము 


వైకుంఠమనెడు గుహలో ప్రవేశించిన వానరుల వృత్తాంతము 
శ్రీ సూతుడు :- 
స్వామిపుష్కరిణి కీశాన్యభాగముగా గజుడు, గవాక్షుడు, గవయుడు, శరభుడు, 
గంధమాదనుడు, 1 


మైందుడు, ద్వివిదుడు, మహా బుద్ధిమంతుడగు సుషేణుడును వెడలి యచ్చట 
గాధాంధకారమయమగు నొక గుహలో ప్రవేశించిరి. 2 


వారందరును సింహసదృశ పరాక్రమము కలవారై, మిక్కిలి జాగ రూకతతో 
తమోమయమగు నా గుహలో చాలదూర మేగిరి. 3 


అచ్చట కోటి సూర్యులుదయించిన రీతిని అనేక కాంతుల పుంజమైన విద్యుల్లతల 
ప్రకాశములతో మిళితమైన యొకగొప్పజ్యోతిని గాంచిరి. 4 


అచ్చట పుటము వేసిన బంగారముచే నిర్మింపబడినదియు, తలుపులుగల 
బహిర్జ్వారములు గలదియు, అనేక రమణీయోద్యాన ములతో పరివృతమును,5 


88 


శ్రీవేంకటాచలమాహాత్రే, ప్రథమభాగే 
స్ఫటికోపలవచ్చుద్ధజలనద్యా సమావృతా । 
రత్నమాణిక్యవైదూర్యముక్తానిర్మితగోపురా ॥ 


అనేకమణ్జణ పైర్యుక్తా ప్రాసాదశతసజ్కులా । 
మహావీథీశతో పేతా రథమాతజ్ఞసంయుతా ॥ 
వరనారీగణో పేతా సర్వమబ్గళశోభితా । 
శజ్ఞచక్రధరాస్త్రత్ర సర్వే చైవ చతుర్భుజాః ॥ 
సశుక్షమాల్యవసనాః సర్వాభరణభూషితాః । 
దివ్యచన్షనలివ్వాజ్లాః పరమానన్లపూరితాః ॥ 


తన్మధ్యే సుమహద్దివ్యం విమానం సూర్యసన్నిభమ్‌ । 
అత్యున్నతమ హామేరుశృజ్ఞతుల్యం మనోహరమ్‌ ॥ 


బహుప్రకాశసమృన్నం మణిమణ్బపసంయుతమ్‌ । 
భేరీమృదజ్ఞపణవమర్దల ధ్వని శోభితమ్‌ ॥ 


నృత్తవాదిత్రసమ్పన్నం కిన్నరస్వనసంయుతమ్‌ । 
దదృశుస్తత్ర పురుషం పూర్ణచన్రనిభాననమ్‌ ॥ 
చతుర్చాహుముదారాబ్గం శజ్ఞచక్రధరం పరమ్‌ । 
పీతామృరధరం సౌమ్యమాసీనం కాజ్బనా9_సనే ॥ 


ఫణామణిమహాకాన్తివిరాజితకిరీటినమ్‌ । 
భోగిభోగే సమాసీనం సర్వాభరణభూషితమ్‌ ॥ 


ఆసనోపరి విన్యస్తవామేతరకరామ్బుజమ్‌ । 
ప్రసార్య దక్షిణం పాదముద్ధుతే వామజానుని ॥ 


ప్రసార్య వామహస్తాబ్దం శ్రీభూమిభ్యాం నిషేవితమ్‌ । 
సేవితం నీళయా దేవ్యా వైజయన్యా విరాజితమ్‌ ॥ 


89 


10 


11 


12 


13 


14 


15 


16 


45 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, ద్విచత్వారింశో9_ధ్యాయః 


తెల్లని రాళ్ళవలె పరిశుభ్ర జలముగల నదితోకూడినదియు, రత్న మాణిక్య వైఢూర్య 


ముత్యములచే నిర్మింపబడిన గోపురము గలదియు, 6 
అనేక మండపములచే గూడినదియు, అనేక దేవభవనములచే నిబిడమైనదియు, 
పలువిధములగు వీధులతో గూడినదియు, రథములు, యేనుగులతో గూడినదియు, 7 
అనేకులగు ప్రీలతోను, పురుషులతోను కూడియున్నట్టియు, సర్వవిధ మంగళ 
సుశోభితమైయున్నట్టియు పట్టణము నొండుగాంచిరి. అచటి వారందరును శంఖ 
చక్రధారులును చతుర్భుజులును 305०0०46, 8 
వారు శుక్లాంబర శుక్ల మాలాలంకృతులును, సర్వాభరణ భూషితులును, దివ్య 
చందన చర్చితాంగులును, సంతోషాతిశయ సంశోభితులునునైయుండిరి. 9 


దాని మధ్యభాగమున మహాదివ్యమును, సూర్యసమానకాంతి యుతమును, మిక్కిలి 
యున్నతమగు మేరుశిఖరమును బోలినదియు, మనోహరమైనదియు, 10 


మిక్కిలి ప్రకాశించునదియు, మణిమండపములతో కూడినదియు, భేరీ, మృదంగ 
తప్పెట, మద్దెలల ధ్వనులతో సుందరమైనదియు నగునొక చిత్రమగు విమానమును 
వీక్రించిరి. 11 

అది నృత్తవాద్యములతోను, కిన్నరనాదములతోను నిండి యుండెను. అందు నిండు 
చందమామను బోలిన నెమ్మొగము కలిగినట్టి యొకమహాపురుషుని దర్శించిరి. 12 


ఆయన నాలుగుభుజములు గలిగి, చకని యవయవ నిర్మాణముకలిగి, శంఖ 
చక్రముల ధరించి, పీతాంబరధారియు, శాంత స్వరూపుడునునై యుండెను. 13 


ఆదిశేషుని పడగయందలి మణులకాంతిచే ప్రకాశించుచున్న కిరీటముగలిగి 
యుండెను. ఆదిశేషునిపై వేంచేసి యున్న, సర్వాభరణ భూషితుడు అతడు. 14 


ఆయన దక్షిణకరము శయ్యయగు శేషుని పడగపైనున్నది. ఆయన కుడి పాదమును 
ఎత్తియుంచిన నెడమ మోకాలిపై నుంచుకొనెను. 15 


ఆయన తన ఎడమ చేతినిజాపి శ్రీభూ నీళా దేవులచే సేవింపబడుచుండెను. 


కంఠమున వైజయంతిమాల ప్రకాశించుచుండెను. 16 


90 


శ్రీవేంకటాచలమాహాత్రే, ప్రథమభాగే 
శ్రీవత్సకౌస్తుభోరస్మం వనమాలావిభూషితమ్‌ । 
కృపారసతరజ్లౌఘపూర్ణనేత్రామ్చుజద్వయమ్‌ ॥ 


శశిప్రభాసమచ్చత్రం చామరవ్యజనే శుభే । 
హస్తాభ్యాం ధారయన్తీభిః నారీభిః సేవితం ముదా ॥ 


దృష్ట్వా తే వానరాః సర్వే విస్మితాః శుభలోచనాః । 
అత్రాన్తరే మహాభాగః పురుషః పరమాద్భుతః ॥ 


చతుర్భుజో దణ్ఞహస్తో దృష్ట్వా త్వరితవిక్రమః । 
దణ్ఞముద్యమ్య తాన్‌ సర్వాన్‌ భర్పయామాస వై తదా ॥ 


తే సర్వే వానరా భీతా నిర్ణగ్ముర్గిరిగహ్వురాత్‌ । 
నిర్ణత్య సహసా తేభ్యః ప్రోచుర్చష్టం యథా తథా ॥ 


'రావణస్తు మహామాయీ కామరూపీ చ వజ్బుకః । 
అన్యో వా రావణో వా£.థ శోధనీయః ప్రయత్నతః ॥ 
ఇత్యుక్త్వా వానరాస్తే చ సర్వే సమ్ఫూయ సమ్భమాత్‌ । 
యత్ర పూర్వం గుహా దృష్టా తత్రాగచ్చన్వనౌకసః ॥ 
నాపశ్యన్నగరీం తత్ర చిహ్నం వా దృష్టపూర్వకమ్‌ । 
(భ్రమాత్తమజ్ఞాసా శైలం విచిన్వన్తశ్చ సర్వతః ॥ 

భ్రమ” ఇత్యేవ నిశ్చిత్య తూష్టీమాసన్‌ వనౌకసః । 

తతః ప్రభాతే విరతే రామో రాజీవలోచన: ॥ 

లక్ష్మణేన సహ భ్రాత్రా వానరేగ్రేణ ధీమతా । 

సహ సైన్యైర్మహాతేజాః ప్రతస్థే£_ రిజిగీషయా ॥ 

జిత్వా చ రావణం యుద్ధే ప్రాప్య సీతాం మహాబలః । 
అయోధ్యాం పునరభ్యేత్య (భ్రాతృభిః సహితోత నఘః ॥ 


91 


17 


18 


19 


20 


21 


22 


23 


24 


25 


26 


97 


46 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, ద్విచత్వారింశో9_ ధ్యాయః 
శ్రీవత్సకౌస్తుభాలంకృత వక్షస్థలమును, వనమాలాలంకారమును, కృపారసముచే 
వెలుగొందు నేత్రకమలములను కలిగియుందెను. 17 


ఆయన ८०2605९, చంద్రునివంటి ८2४७००९ కలిగిన శ్వేత చ్చత్రమును, రెండు 
శుభమగు చామరములను, చేతులతో ధరించిన స్త్రీలు, ఆనందముతో 
సేవించుచుండగా, బంగరు సింహాసనముపై నాసీనుడై యుండెను. 18 
ఆ మహాపురుషునిగాంచి వానరులందరును ఆశ్చర్యపడిన వారైరి. ఇంతలో 
మహాపూజ్యుడును, మిక్కిలి యాశ్చర్యకరుడును, 19 
చతర్చుజుడును, దండహస్తుడును, నగు వొక పురుషుడు వీరిని గాంచి అతి 
త్వరితముగ దండమునెత్తి వారినందరను బెదరించెను, 20 


ఆ వానరులందరును భయవడి గువహానుండి బయటకువచ్చి మిగిలిన 
వానరులందరకును. నా విశేషమున్నది యున్నట్లు ఎటింగించిరి. 21 


అంత వానరులందరును “రావణుడు మహా మాయల నేర్చినవాడు. కోరిన 
విధముగా రూపములను ధరించువాడు. వంచకుడు, ఆతడే ఇల్లీ గుహలోనుండెనో, 
వీడు మరియొక రావణుడో యత్న పూర్వకముగా విచారించవలెను.” 22 


అని పలికి వానరులందరును కలసి త్వరగా హడావిడిగా నా గుహవద్దకు వెళ్ళిరి. 23 


ఈవానరులచట పట్టణముగాని పూర్వము చూచిన చిహ్నములు గాని కానజాలరైరి. 
(భ్రమచే వెంటనే నా పర్వతమునంతను వెదకిరి. 24 


భ్రమయనియే నిశ్చయించి యూరకుండిరి. అంతట తెల్లవారగనే పద్మపత్రనేత్రుడగు 
శ్రీరామచంద్రుడు 25 


తమ్ముడగు లక్ష్మణునితోడను, సుగ్రీవునితోడను, సైన్యములతోడను శత్రు 
సంహారార్థమై బయలుదేరెను. 26 


మహా బలశాలియగు శ్రీరామచంద్రుడు రావణుని యుద్ధమున జయించి సీత్రత్రో 


మరల అయోధ్య కేతెంచి సోదరులతో గూడి యుండెను. 1 


92 


శ్రీవేంకటాచలమాహాత్రే, ప్రథమభాగే 


ప్రాప రాజ్యం స్వయం రామః స్వామితీర్థస్య వైభవాత్‌ । 
ఇతి శ్రుతం మయా పూర్వమబ్రువం భవతామహమ్‌ ॥ 


వైకుణ్ధగుహాప్రభావవర్ణనమ్‌ 
మునయః :- 
'వైకుణ్ళాద్రౌ గుహా దృష్టా కాచిద్వానరసత్తమైః । 
ఇత్యుక్తం భవతా సూత! వెదవేదాబ్గపారగ!। 
గుహా కా? వద నో బ్రహ్మన్‌! శ్రోతుం కౌతూహలం హి నః॥ 


శ్రీ సూతః :- 
(శూయతామభిధాస్యామి దేవమాయా మయా డశ్రుతా । 
వైకుణ్ఞాఖ్యా గుహా సా తు దుర్ణేయా మునియోగిభిః ॥ 


దుర్లేయా సా తు దేవైశ్చ మాయయా పరమాత్మనః । 
లీలయా విష్ణునా పూర్వం వానరాణాం ప్రకాశితా ॥ 


తస్యాం గుహాయాం యే దృష్టాః శజ్ఞచక్రధరా అపి । 
తే తు ముక్తాస్తథా నిత్యాః పరమానన్దరూపిణః ॥ 


భుజ్ఞుతే బ్రాహ్మమానన్షమావిర్భూతగుణాశ్చ తే । 
సబ్బురన్తః కామరూపా లోకాన్‌ భగవతా సహ ॥ 


ఆనన్దరూపాః కైజ్మర్యం కుర్వనో బ్రహ్మణో హి తే । 
వసన్తి తత్ర సతతం బ్రహ్మణా పరమేష్టినా ॥ 


యదా యదా కలిః కాలో యదా వా జనతా గిరౌ । 
తదా గుహాయాం తస్యాం తు వసిష్యన్తీతి నః శ్రుతమ్‌ ॥ 


93 


28 


29 


30 


31 


32 


33 


34 


35 


47 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, ద్విచత్వారింశో9_ ధ్యాయః 


స్వామిపుష్కరిణీతీర్థ మాహాత్యమున తిరిగి తన రాజ్యమును బొందెనని మున్ను 


నేను వినిన దానిని మీకు తెలిపితిని. అని సూతుడు శౌనకాది మహా మునులకు 

తెలిపెను. 28 
వైకుంఠగుహ ప్రభావ వర్ణనము 

మునులు: 

వానరోత్తములచే వైకుంఠాద్రియందు నొక గుహ చూడబడెనని చెప్పితివి కదా! 

వేదవేదాంతపారగా! సూతా! ఆ గుహయేమి? దానిని గూర్చి తెలుపుము, మాకు 

వినవేడుకయగుచున్నదని మును లడుగగా సూతుడు చెప్పుటకారంభించెను. 29 


శ్రీసూతుడు :- 
అది దేవమాయయని నేను వింటిని. ఆ వైకుంఠగుహ మునీశ్వరుల కైనను 
తెలియరానిది. 30 


అది దేవతలకును తెలియరానిది. పరమత్ముని మాయచే, విష్ణులీలచే పూర్వము 
వానరులకు (ప్రకాశింప జేయబడినది. 31 


ఆ గుహలో గానుపించిన శంఖచ[క్రధారులగు వారందరును పరమానంద 
స్వరూపులగు ముక్తులును, నిత్యులును నై యుండిరి. 82 
వారు బ్రహ్మానందము ననుభవింతురు. కర్మావరణ తొలగుటచే బయట పడిన 
అపహత పాష్మత్వాది గుణములు కలవారు. కామ రూపులై భగవంతునితో గలసి 
లోకములందు సంచరింతురు. 33 


ఆనందరూపులగువారు పరమాత్మ కనవరత కైంకర్యము నొనర్చు కొనుచు పరమ 
పదమందున్న పరమాత్మతోగూడ సర్వదా అతని సన్నిధానముననే ఉందురు. ౩4 


కలియుగము వచ్చినపుడు, జనసమ్మర్ద మెక్కువగా నుండునపుడును వారా గుహలో 
నివసింతురని మేము వినియుంటిమి. 35 


94 


శ్రీవేంకటాచలమాహాత్రే, ప్రథమభాగే 
ఏవంప్రభావః శేషాద్రిః వసత్యస్మిన్‌ జగన్మయః । 
క్రీడతే లీలయా యుక్తో నిత్యైర్ముక్షైశ్చ సూరిభిః ॥ 


నీలమేఘనిభం శ్యామం నీలోత్సలవిలోచనమ్‌ I 
నీలా ద్రిశిఖరస్థం తం భజామ్యతైవ సుస్థితమ్‌ ॥ 


గుహాఖ్యానం (శ్రుతం కిం వా ? యుష్మాభిర్వీతకల్మపైః । 
శృణ్వతామిదమాఖ్యానం కలిదోషమలాపహమ్‌ । 
ధన్యం యశస్యమాయుపష్యం పుత్రపౌత్రాభివర్ధనమ్‌ ॥ 


ఇతీరితః శేషగిరేః ప్రభావః శ్రుతో మయా యోగివరేభ్య ఆదరాత్‌ । 
సమస్తజీవాత్మసమష్టిరూపిణో హరేః ప్రభావోం పి కరీన్దగోప్తుః ॥ 


ఇతి శ్రీ వారాహవురాణే శ్రీ వేజ్బటాచలమావోత్సే 
వెకుణగుహో (పవిష్టవానరవృత్తానాది వర్ధనం 
५~ © € ~> ~~ (>, 
నామ 0९७०0०5 करुः. 


=-= ० व्व 


అథ త్రిచత్వారించోల_ ధ్యాయః 


36 


37 


38 


39 


రావణాదిపీడితదేవర్షీణాం క్షీరార్లవబ్రహ్మలోకాదిగమనమ్‌ 


మునయః :- 
“విశ్వవిశుతవిశ్వార్థవిబోధనవిచక్షణ! । 
వక్తుమర్హసి తత్సూత ! యత్సృచ్భామో వయం పునః॥ 


వేజ్బటాద్రావిదానీం తు సర్వప్రత్యక్షగోచరః । 
ఆస్తే హ్యజ్ఞునశైలాభః సర్వాభీష్టఫలప్రదః ॥ 
కస్య వా పుణ్యశీలస్య రూపమేతత్రదర్శితమ్‌? ॥ 


95 


48 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, త్రిచత్వారింశో9_ధ్యాయః 


శేషాద్రి మాహాత్య మిట్టిది. ఈ పర్వతమున జగదంతరాత్మయగు పరమాత్మ 
లీలాస్వరూపుడై నిత్యసూరులతోకూడి క్రీడించును. 36 
నీలమేఘమువలె నల్లని వర్డుడును, సుందరుడును, నల్లకలువరేకుల వంటి నెత్రములు 
కలవాడును, నీలాద్రియందు నివసించియున్న ఆ పరమాత్మను నే నిచ్చటనుండియే 
నమస్మరించుచున్నాను. 36 
మునీంద్రులారా! పాపరహితులగు మీరు గుహను గూర్చిన కథను వింటిరికదా ! 
కలి దోషములను పారద్రోలు నీకథ వినినవారిని ధన్యులజేయును. 87 
ఇది కీర్తికరము, ఆయుఃప్రదము, పుత్రపౌత్రాభి వృద్ధికరము. ఇట్లు శేషాద్రియొక్క 
ప్రభావము యోగీంద్రులవలన నేను శ్రద్ధాభక్తులతో వినిన దానిని. సకల చేతన 
సమష్టి స్వరూపుడును, గజేంద్ర రక్షకుడు నగు వేంకటాచలపతి ప్రభావమును 
ఆదరముతో తెలిపితినని సూతుడు పలికెను. 39 


ఇది శ్రీవరావా వురాణమున శ్రీవేంకటాచలమావోత్యమున 
వైకుంఠగువోప్రవిమ్హలగు వానరవ్భత్తాంతమును వర్ణించుట యనెడు 
నలుబది రెండవ అధ్యాయము. 


ययि 0 क्क 
నలుబదిమూడవ అధ్యాయము 
రావణాదులచే పీడింపబడిన దేవర్నులు పాలసముద్రము బ్రహ్మలోకాదులకేగుట 
మునులు :- 
ప్రపంచమునందు విఖ్యాతినిగాంచిన విషయములనన్నిటిని తెలియగల 


సామర్ధ్యముగల సూతా! మేమడగబోవు దానిని జెప్ప వేడెదము. 1 


ఇపుడు వేంకటాచలమున నందరకును ప్రత్యక్షముగ కానుపించు, సకల 
ఫలప్రదాయియగు అంజనాద్రియున్నది కదా! 2 


96 


శ్రీవేంకటాచలమాహాత్రే, ప్రథమభాగే 


వక్తవ్యం తదశే షేణ శృణ్వతాం నో మహామునే” । 
ఇత్యుకో మునిభిస్తెస్తు సూతః ప్రాహ మునీన్‌ ప్రతి ॥ 


శ్రీ సూతః :- 
శృణుధ్వం మునయో యూయం వేజ్మటేశకథాం పరామ్‌। 
వ్యాసేన మునినా ప్రోక్తాం మహ్యం పూర్వం స్వయమ్మువః ॥ 


ప్రదర్శితమిదం రూపమితి తత్మధయామ్యహమ్‌ । 
వృత్తాన్తమాదితః కృత్వా శృణ్వన్లు మునిసత్తమాః ॥ 


పురా కదాచిజ్ఞాబాలిః కాశ్యపో గౌతమస్తథా । 
అగస్త్యో వామదేవశ్చ శతానన్లో మునిస్తథా ॥ 


యోగినః సనకాద్యాశ్చ వాసవాద్యా దివౌకసః 
హిరణ్యకశిపోర్వంశసమృవైశ్చ దురాత్మభిః ॥ 


దైత్యైశ్చ పీడితాః కేచిత్‌ విష్ణవే తన్నివేదితుమ్‌ । 
నిర్ణగ్యుస్తేత_థ సమ్ఫూయ విచేతుం విష్ణుమవ్యయమ్‌ ॥ 


ఆణి 


తుష్టువుర్వివిధైః స్తోతైః అగస్యాద్యాః సురాశ్చ తే ॥ 


క్షీరాబ్బేరుత్తరం తీరం గత్వా దేవం జనార్దనమ్‌ । 


'క్షీరోదశాయిన్‌! భగవన్‌! సర్వకారణకారణ! । 
సూక్ష్మప్రకృతిసంలీనజీవతత్వెర్యుత! ప్రభో ॥ 


సృష్టికాలే భవానేవ (3 9 న్యన్న హి విద్యతే I 
స్రష్టా త్వమేవ సర్వస్య జజ్ఞమస్థావరాత్మనః ॥ 


త్వమేవ దృశ్యసే విష్ణో! జగద్రూప నమో9_స్తు తే । 
అజ్లీకృత్య భవానేవ జగత్సాలనకర్మ చ ॥ 


97 


10 


11 


12 


49 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, త్రిచత్వారింశో9_ధ్యాయః 


ఏ పుణ్యాత్మున కీరూపము ప్రదర్శింపబడినదో దానిని సమగ్రముగా శ్రద్ధతో వినుచున్న 
మాకెటింగింపుమవి మునీంద్రు డడుగగా సూతుడిట్లు చెప్పదొడంగాను. 3 


శ్రీ సూతుడు :- 
మునీంద్రులారా! వ్యాసమహర్నిచే నాకు మున్ను చెప్పబడిన వేంకటాచలపతి కథను 
వినుడు. బ్రహ్మకు 4 


వేంకటాచలపతి తన రూపము నా పర్వతమున నెట్లు చూపెనో మొదటి నుండియు 
వివరింతును, వినుడు. ర్‌ 


పూర్వమొకానొకప్పుడు జాబాలి, కాశ్యప, గౌతమ, सत्यु వామదేవ, శతానందాది 
మునులునూ, 6 
సనకాది మహా యోగీంద్రులును, దేవేంద్రాది దేవతలును, హిరణ్య కశిపుని 
వంశమున పుట్టిన దురాత్ములగు 7 


రాక్షసులచే పీడింపబడి శ్రీ మహావిష్ణున కాసంగతిని నివేదించు కొనుట కాతనిని 
వెదకుచు నొక సంఘముగా బయలుదేరిరి. 8 


ఆ మహర్షి యోగిగణములందటునూ, పాలసముద్రపుటుత్తర తీరమున నిలచి 


భగవంతుడగు జనార్దనుని వివిధ సోత్రములచే నిట్లు స్తుతించిరి. 9 
క్రీరాబ్దిశయనా! అన్ని కారణములకును కారణమైనవాడా! సూక్ష్మ ప్రకృతిలో 
నంతర్భూతములగు జీవతత్వములతో కూడినవాడా! ప్రభో! 10 
సృష్టికాలమున నీవు తప్ప ०००९८०७ ०१९७००2 లేకుందురు. నీవే చరాచరాత్మక 
సృష్టికర్తవు. 11 
జగత్పరిపాలనా విధానము నంగీకరించి జగద్రూపుడవై వెలుగొందు స్వామీ ! నీకు 
నమస్మారము. 12 
98 


శ్రీవేంకటాచలమాహాత్రే, ప్రథమభాగే 


శేషే శేతే శియా సార్ధం నిశ్చితం మధుసూదన! । 
జాగరూకః సదా త్వం తు జగత్సాలనకర్మణి Il 


విచారయసి నాస్మాంస్వం కిమర్థం? మధుసూదన! । 
ప్రసీద భగవన్‌! విష్ణో ! ప్రసీద త్వం సురేశ్వర! ॥ 
ప్రసీద కరుణాసిన్లో ! ప్రసీద వరదామల!” 
ఏతస్మిన్నన్తరే కశ్చిత్‌ శంఖచ[క్రగదాధరః ॥ 


షార్షదః పరమేశస్య వోమ్ని ८० గత్య వై మునీన్‌ । 
పురుషః సో౭_బ్రవీదేవం శ్రూయతామితి తాన్మునీన్‌ ॥ 


“ఆస్తే భూమౌ గిరౌ క్వాపి మాయావీ కమలాపతిః । 
కిమర్ధ్థమాగతం సద్భిర్యుష్మాభిః సనకాదిభిః ॥ 


తతైవ యూయం रप మితిచోక్త్వా యయౌ పునః । 


నివృత్య తరసా తస్మాత్‌ దేశాద్వై సురసత్తమాః ॥ 


సమ్ఫూయ తే విచార్యాథ “కిమర్థం కమలాపతిః । 
ముక్తా క్షీరాబ్టిమధ్యం తు వసేద్భూమౌ సనాతనః”? ॥ 


ఇతి సజ్బిన్య మనసా వైకుణ్ధం లోకముత్తమమ్‌ । 
యయుస్తే మునయః సర్వే యోగినస్తిదశా అపి ॥ 


గచ్చన్లో మార్గమధ్యే తు దదృశుర్నారదం మునిమ్‌ । 
మహతీం వాదయన్తం చ వీణాం స్ఫటికసన్నిభమ్‌ ॥ 


కర్పూరధూలి సదృశపుక్రోద్భాసితవిగ్రహమ్‌ । 


వైకుణ్ఞలోకాదాయాన్తం దృష్ట్వా తం మునయో9౭ి_ బ్రువన్‌ ॥ 


99 


13 


14 


15 


16 


17 


18 


19 


20 


21 


22 


50 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, త్రిచత్వారింశో9_ధ్యాయః 


మధుసూదనా! నిశ్చింతగా చల్లని ఆదిశేషునిపై లక్ష్మీదేవితో పవళించియుండియు 
సృష్టి పరిపాలనా విషయమున జాగరూకుడవై యుందువు. 13 


మమ్ముల నెందుల కుపేక్షించుచున్నావు? షద్దుణాధ్యా! పూజ్యుడా! దయామయా! 
మమ్మనుగ్రహించుము. 14 


దయానిధే! అనుగ్రహించుము. కామిత దాయకా! నిర్మల స్వభావా! దయచూడుము” 
అని యిట్లు స్తుతించుచుండగానింతలో ఒక శంఖ చక్రగదాధరుడగు 15 


పరమేశ్వరుని సేవకుడొకడాకాశముపై నిలచి ఆ మునులతో వినుడని యిట్లు 
పలికెను. 16 


ఆశ్చర్యచేష్టలుగల (8००६०१९ భూలోకమున నేదోయొక పర్వతమున నున్నాడు. 
మీరెందుల కిచటికేతెంచితిరి ? 17 


అచ్చటకే యేగుడనిపలికి వెడలిపోయెను. వెంటనే యా యుత్తమ దేవతలందరు 
నచటినుండి మరలిరి. 18 


అందరును కలసి సనాతనుడగు శియఃపతి పాలకడలిని వదలి భూలోకమున 
వసించుటకు కారణమేమి ? 19 


అని మునులును, యోగులును, దేవతలును, విచారించి ఉత్తమమైన 
వైకుంఠలోకమునకేగిరి. 20 


మార్గమధ్యమున స్పటికమువలె మిక్కిలి తెల్లగనున్నట్టియు, మహతీ యను వీణను 
(మోగించుచున్న నారద మహర్షిని గాంచిరి. 21 


కర్పూర పరాగమును బోలిన నూర్భ్వపుం[డ్రములచే ప్రకాశించు నామహర్షి 
వైకుంఠమునుండి వచ్చుచుండెను. ఆ నారదుని గాంచి యా మునులిట్లనిరి. 22 


100 


శ్రీవేంకటాచలమాహాత్రే, ప్రథమభాగే 
'క్వాసి నారద పుణ్యాత్మన్‌ ! త్రైలోక్యం విదితం తవ । 
న తవావిదితం కిజ్బిత్రిషు లోకేషు విద్యతే ॥ 


క్వ వా వసతి లక్ష్మీశ? శంస విద్వన్‌! మహామునే! । 
శ్రీ శైలస్య సమీపే తు దైత్వాః కేచన మాయినః ॥ 


బాధన్తే మనుజాంస్తీవ్రం తాపసాన్‌ యోగినో మునీన్‌ । 
రావణః సగణో నిత్యం బాధతే బలగర్వితః ॥ 


ఏతేషాం నిగ్రహే శకో విష్ణురేవ మహాబలః । 
తమేవ శరణం యామః స తు కుత్ర వసే దితి ॥ 


పృష్టః ప్రాహ మునీన్లో౭_పి తాన్మునీన్‌ ప్రతిపూజ్య చ । 
“నారాయణమహం ద్రష్టుం దివ్యకల్యాణవిగ్రహమ్‌ ॥ 


అగమం పరమం ధామ పరమానన్దకారణమ్‌ । 
తదా కశ్చిత్సమభ్యేత్య తత్ర మాముక్తవానిదమ్‌ ॥ 


“భూమౌ క్వాపి గిరౌ విష్ణుర్లక్ష్యా సహ విమోదతే” । 
ఇతి (శ్రుత్వా వచః సమ్యక్‌ ఆగచ్చామీహ తాపసాః ॥ 


బ్రహ్మలోకం గమిష్యామః సర్వే వయమతః పరమ్‌ । 

స వివ వేత్తి తత్సర్వం సర్వలోకపితామహవ” ॥ 

ఇత్యుక్త్వా నారదేనైవ సహ లోకం స్వయమ్బువః । 

యయుః శీఘ్రం సురాః సర్వే మునయో యోగినోత పి చ॥ 
బ్రహ్మలోకం సమాగమ్య దదృశుస్తేత_ మితౌజసః I 
చతుర్ముఖం చతుర్భాహుం జ్వలన్తమివ పావకమ్‌ ॥ 


101 


23 


24 


25 


26 


97 


28 


29 


30 


31 


39 


51 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, త్రిచత్వారింశో9_ ధ్యాయః 


“నారదా! నీవు ముల్లోక విషయములు తెలిసినవాడవు. ముల్లోకములయందు నీ 
36900142 దేమియులేదు. 23 


(శియఃపతి యెచ్చటనున్నాడు? మహామునీ! మా కెటింగింపుము. శ్రీశైల 
సమీపమున కొందరు మాయావులగు రాక్షసులు 24 


మనుజులను, తపస్సులో నున్నవారిని యోగాభ్యాసపరులను, భగవద్భ్వానమున 
నున్నవారిని మిక్కిలి బాధించుచున్నారు. 25 
రావణుడును తన సైన్యముతోగూడి బలగర్వితుడై బాధించు చున్నాడు. వీరి 
నణచుటకు మిక్కిలి బలాఢ్యుడగు శ్రీ మహావిష్ణువే సమర్ధుడు. కాబట్టి యాతనినే 
శరణుజొచ్చెదము. ఆతడెచ్చట నున్నాడో తెలియకున్నద”ని పలికిరి. 26 


ఇట్లడుగబడినవాడై నారదుడు వారిని పూజించి “నేను శ్రీమన్నారాయణుని 
దివ్యకళ్యాణ విగ్రహుని జూడవలెనని 27 


పరమానంద నిలయమగు పరమపదమున కేతెంచితిని. అప్పుడొక పురుషుడువచ్చి 
నాతో 28 


భూలోకమున నేదో పర్వతమున శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో గూడి 
క్రీడించుచున్నాడ”ని తెలిపెను. అది విని తిన్నగాయిటు వచ్చుచున్నాను. 29 


ఇక మనమందరము బ్రహ్మలోకమున కేగిన సకల లోక పితామహుడగు బ్రహ్మయే 
సర్వము నెజఖుంగగలుగునాని చెప్పెను. 30 


ఇట్లా నారదుడు పలుకగా దేవతలును, యోగీశ్వరులును మును లందరును 
నారదునితో గూడ వేగముగ బ్రహ్మలోకమున కేగిరి. 31 


అచ్చట నా లేజోమూర్తులగు దేవత ప్రముఖులందజును రెండవ యగ్ని హోత్రమువలె 

ప్రజ్వరిల్లు చున్నవాడును, చతుర్భుజములు కలిగిన చతుర్ముఖములుగల బ్రహ్మదేవుని 

దర్శించిరి. 32 
102 


శ్రీవేంకటాచలమాహాత్రే, ప్రథమభాగే 
సమ్ఫూయ వేదశాస్రాఘం మూర్తిమన్తమివ స్థితమ్‌ । 
గాయత్ర్యా చైవ సావిత్రా సరస్వత్యా చ సేవితమ్‌ ॥ 
కిన్నరోరగగన్థర్వసిద్ధసజ్ఞనిషేవితమ్‌ । 
వేదైః సవిగ్రహైశైైవ శాస్రైరపి చ సేవితమ్‌ ॥ 
సేవితల్బు దిశాపాలైరాసీనం పరమాసనే । 
ఉపసృత్య తు తం దేవాః ప్రణేముర్మునయో9_పి చ ॥ 
ఆసనేషూపవిష్టాస్తే సురాశ మునయో పి చ। 
పృష్టాశ్చ స్వాగత ¬ ఇదం వచనమట్రువన్‌ ॥ 
'స్వామిం స్తవైవ కృపయా న కుత్రాపి దురత్యయః । 
మబ్గకళం సర్వథా౭_ స్మాకం సర్వలోకపితామహ! ॥ 
కిన్తు బాధా చ మహతీ రావణస్య దురాత్మనః । 
దైత్యాః కేచన సమ్మ్భూతాః శ్రీ శైలస్య సమీపతః ॥ 


బాధన్తే సర్వమనుజాన్‌ కర్మానుష్టానతత్సరాన్‌ । 
తపోవ్యయభయాత్సర్వే సహన్తే మునయో9 మలాః ॥ 


ఇతః పరమశక్యం తత్‌ సోఢుం రావణచేష్టితమ్‌ । 
మాయావీ భగవాన్‌ విష్ణుః సర్వోపాయవిశారదః ॥ 


ఏతేషాం హననే శక్తః సర్వశక్తిధరశ్చ సః । 
న పశ్యామశ్చ తం విష్ణుం కుత్రాపి భువనత్రయే । 
త్వమేవ గతిరస్మాకమస్మాంస్తాహి మహాభయాత్‌ ॥ 


103 


33 


34 


35 


36 


37 


38 


39 


40 


41 


52 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, త్రిచత్వారింశో9_ధ్యాయః 
అతడత్తరి వేదశాస్తసముదాయ మంతయు మూర్తీభవించి నట్లుండెను. గాయత్రీ 
సావిత్రీ సరస్వతీ దేవులచే సేవింపబడుచుండెను. 33 


అతడు, కిన్నర, నాగ, గంధర్వ, సిద్ద సంఘముల చేతనూ, రూపములు దాల్చిన 
వేదశాస్రాదులచేతను, సేవింపబడుచుండెను. 34 


దిక్సాలురచేతగూడ సేవింపబడుచు, నుత్తమాసనమున నాసీనుడైయున్న చతుర్ముఖుని 
గాంచి సమీపించి నమస్కరించిరి. 35 


వారందరును బ్రహ్మచే స్వాగత ప్రశ్నాదుల నడుగబడి ఆసనములయందు గూర్చుండి 
బ్రహ్మతో నిట్లనిరి. 36 


సర్వలోక పితామహా! నీ దయవలన మాకెట్టి యనర్ధములును లేవు. మేము 
సురక్షితముగానున్నాము. 37 


కాని దుర్మార్గుడగు రావణుని వలని బాధ చెప్పతరము కాకున్నది. శ్రీశైల సమీపమున 
కొందరు రాక్షసులుగూడ 38 


నిత్యకర్మానుష్టాన తత్పరులగు సకల మనుజులను బాధించుచున్నారు. తపశ్శక్తి 
నశించునను భయముతో మునులందరును వారి బాధను సహించుచున్నారు. 39 


ఇకపై రావణుని చేష్టలు సహించుట చాల కష్టము ఆశ్చర్యచేష్టలు గల సకలోపాయ 
చతురుడగు శ్రీమన్నారాయణుడే 40 


వీరిని సంహరించుటకు సమర్థుడు. సకల శక్తులను ధరించు వాడాతడే కాని 
యా మహావిష్ణువు ముల్లోకముల గానరాకున్నాడు. నీవే మాకు శరణు. ఈ 
మహాభయమునుండి మమ్ము రక్షింపుమ”ని ప్రార్థించిరి. 41 


104 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 53 


ఇతీరితో యోగివరైశ్చ తాపసైః 

బుధోత్తమైః శక్రపురోగమైశ్చ। 

ధ్వాత్వాల_థ దేవః కమలాసనో9 పి 

ప్రోవాచ దేవాన్మునిపుజ్జవాంశ్య్చ॥। 42 


ఇతి శ్రీవారాహపురాణే శ్రీవేజబ్బుబాచలమావోత్సే రావణాదిపీదితదేవర్షీణాం 
క్షీరార్థవ(బ్రహ్హులోకాదిగమనవర్ణ్హనం నామ (త్రిచత్వారింళో2. ధ్యాయః 


==>, 5: + శ్రకబిదావాంలాలా. 


అథ చతుశ్వత్వారించోల_ ధ్యాయః 


బ్రహ్మాదీనాం శ్రీవేంకటాచలాగమనమ్‌ 
శ్రీ బ్రహ్మా :- 
“అతితీవ్రం తపస్తప్తం రావణేన పురా సురాః । 
తేన లబ్ధమవధ్యత్వం ఘోరేణ తపసా తదా ॥ 1 


మానుషేభ్యో వధస్తేన నిశ్చితో న విముహ్యతా। 
తస్యోపాయమహం వక్ష్యే విష్ణురేవ పరా గతిః ॥ 2 


స చేదానీం గిరావాస్తే భూమౌ శ్రీవేజ్మటాభిదే । 

స ప్రార్థనీయః సర్వైశ్చ దైత్యౌఘానాం నిబర్హణే ॥ తి 
అహమప్యాగమిష్యామి గమ్యతామవిలమ్బృతః । 

న శక్యమచిరాద్దష్టుం విచేతవ్యమితస్తతః ॥ 4 
సానవః సరితశ్చాపి నిర్ణరాశ్చ గుహా అపి । 

విచేతవ్యాః సదా సర్వైః యుష్మాభిశ్చ విశేషతః ॥ ర్‌ 
తస్యాత్యన్త ప్రియతమో భూధరో వేజ్బటాభిధః | 

శుకపక్షిమృగాదీనాం రూపం ధృత్వా పరాత్సరః ॥ 6 

105 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, చతుశ్చత్వారింశో9_ధ్యాయః 


చతర్ముఖుడిట్లు యోగిపుంగవులచేతను, పండితులగు తాపసులచేతను, దేవేంద్రాది 
దేవతలచేతను ప్రార్థింపబడి ధ్యానించి దేవతలతోను మునిపుంగవులతో నిట్లు 
పలికెను. 44 


ఇది శ్రీవరాహపురాణమున శ్రీ వేంకటాచల మావోత్యమున రావణాదులచే వీడింవబడిన 
దేవర్షులు క్షీరాబ్ది బ్రహ్హలోకాదులకేగుట యనెదు నలుబదిమూదవ అధ్యాయము. 


य) ० @)० क्क 


సనలుబదినొల్లవ అభ్యాయిము 


బ్రహ్మాదులు తిరుమలకు వచ్చుట: 


శ్రీ బ్రహ్మదేవుడు :- 
మునిపుంగవులారా! సురేంద్రులారా! పూర్వము రావణుడతి తీవ్రమగు తపము 


నాచరించి తపస్సిద్దిచే మృత్యువు లేకుండునట్లు వరము బడసెను. 1 
కాని మనుష్యులవలన నాతనికి చావు నిక్కము. సందియము వలదు. దానికి 
నేనుపాయమును తెలిపెదను. విష్ణువే మనకు పరమోపాయము. 2 
అతడిప్పుడు భూలోకమున వేంకటాచలమున విహరించుచున్నాడు. ठट 
సంహారమున కందరు నాతనినే శరణు వేడవలెను. 3 
నేనును రాగలను. ఆలసించక పోవలెను. మనమేగినంతనే యాతడు కానరాడు. 
ఇటు నటు వెదుకవలయును. 4 
కొందచరియలయందు, నదులయందు, సెలయేళ్ళయందు, గుహల యందును 
నిరంతరముగా మీరందరు వెదుకవలయును. ర్‌ 
(శియఃపతికి వేంకటాచలము మిక్కిలి ప్రియమైనది. అచ్చట నా పరాత్పరుడు 
మృగ, పక్షి రూపముల ధరించి 6 
106 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
క్రీడతే రమయా సార్ధం సూరిభిస్తత్ర పర్వతే । 
గిరిప్రదక్షిణే ప్రీతిః మహతీ తస్య వర్తతే ॥ 
ప్రదక్షిణవిధానేన విచేతవ్యః స భూధరః । 
ఇక్షాకువంశప్రభవో రాజా దశరథో మహాన్‌ ॥ 
వేజ్కటాద్రిం సమాగత్య పుత్రార్థీ తప ఉత్తమమ్‌ । 
కరిష్యతి మహాభాగః స్వామిపుష్కరిణీతటే ॥ 
దర్శయిష్యతి రూపం స్వం తస్య రాజ్ఞః (శ్రియఃపతిః । 
ఇత్యుక్తా బ్రహ్మణా సర్వే మునయశ్చ దివౌకసః ॥ 
యోగినో౭_పి మహాత్మానః తస్మాల్లోకాద్వినిర్యయుః । 
నిర్ణత్య సహసా శేషభూధరేన్దం సమాశ్రితాః ॥ 
నానామృగగణాకీర్ణమనేకరుషసజ్కులమ్‌ । 
తాలహిన్తాలపున్నాగచమృకాశోకశోభితమ్‌ ॥ 


కున్సమన్లారపనసపూగకైతకసంయుతమ్‌ । 
తిమిశైశ్చిరిబిల్వైశ్చ నక్తమాలైశ్చ పుప్పితైః ॥ 


చవ్చుకైః పనసైరామైః నారికేళైశ్చ శోభితమ్‌ । 
కోవిదారకరజ్ణ్జాశ్చ పాటలాశ్వత్థపాదపైః ॥ 
® < 


ప్లక్షోదుమృరజమ్బూభిః కపిత్థకలిభూరుహైః । 
చమకైః సిన్దువారైశ్చ శోభితం రక్తచన్దనైః ॥ 


భూలోకదుర్లభైర్దీపస మృవైః పాదపైరపి । 
ఖర్జూరైః కింశుకైశ్చైవ స్యన్దనై పద్మకైస్తథా ॥ 


అజ్యోలైర్ముచుకునెశ్చ శింశుపాభూరు హైస్తథా । 
మధూకశాల్మలీభిశ్చ పుప్పితాభిః సుశోభితమ్‌ ॥ 


107 


54 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, చతుశ్చత్వారింశో9_ధ్యాయః 


లక్ష్మీదేవితోను, నిత్యసూరులతోను క్రీడించుచుండును. గిరి ప్రదక్షిణముజేసినచో 


నాతడు మిగుల సంతసించును. 7 
(ప్రదక్షిణ మాచరించు పద్ధతిలో నా పర్వతమునందు వెదుకవలెను. ఇక్ష్వాకు వంశ 
సంభూతుడగు మహానుభావుడైన దశరథ చక్రవర్తి, 8 
వేంకటాద్రి కేతెంచి స్వామివుష్కరిణీ తీరమున పుత్రులకొఅకై గొప్ప 
తపమాచరించును. 9 
అపుడు (80498298 తనరూపము నా చక్రవర్తికి చూపించున”ని బ్రహ్మతెలుపగా 
మునులందరును, దేవతలందరును బ్రహ్మతో కలసి 10 
బ్రహ్మలోకమునుండి బయలుదేరి శేషాచలమున(తిరుమల) కేగిరి. 11 


ఆ పర్వతమనేక మృగయూధములతో నిండియుండెను. అనేకములగు పెద్దపెద్ద 
చేపలచే పరిపూరితమై, తాటి చెట్లతోను, పున్నాగ, చంపక, అశోక వృక్షరాజములతోను 


రంజిల్లుచుండెను. 12 
మల్లె, మందార, పనస, పోక, మొగలి జాతులతో కూడియుండెను. తినిశ(నెమ్మి) 
చెట్ల చేతను గానుగ చెట్లచేతను, పూచిన జమ్మిచెట్ల చేతను, 13 


సంపంగి, పనస, మామిడి, కొబ్బరి వృక్షములతోడను విరాజిల్లు చుండెను. 
ఎర్రకాంచన వృక్షములతోను, పులిగోరు చెట్లతోను, పాటలీ, రావి, తరువులతోను 
శోభిల్లుచుండెను. 14 


జువ్వి, మేడి, నేరేడు, వెలగ, తాండ్ర, సంపెంగ, వావిలి, ఎజ్జచందనవృక్షములతో 
(ప్రకాశించుచుండెను. 15 


భూలోకములో దుర్లభములు, ద్వీపాంతరములలో లభించే వృక్షములతోను, ఖర్జూరము, 


మోదుగ, తినిశవృక్షములతోను, మెట్టదామరలతోను 16 

పుప్పించిన ఊడుగు, ఎట్టిమల్లె, ఇరుగుడు, ఇప్ప, బూరుగు వృక్షములతో మిక్కిలి 

మనోహరముగా నుండెను. 17 
108 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


సర్వకాలఫలైర్వక్షై. స్రవన్మధుసుశోభితైః । 
మత్తకోకిలసన్నాదైః షట్పదస్వనసమృమైః॥। 


శుకమళఖ్లులసన్నాదైః శారికాలాపవిభ్రమైః । 
మయూరాణాం నినాదైశ్చ శోభితప్రస్థసానుకమ్‌ ॥ 


అన్యేషామపి దివ్యానాం పక్షిణాం మఖులస్వనైః । 
శోభితానన్సజనకం గిరిశృజ్ణం మనోహరమ్‌ ॥ 


మత్తమాతబ్గశరభసింహవ్యాహఘ్ర నిషేవితమ్‌ । 
మహాక్రోడశతైశై ఎవ మహిషైర్వనవాసిభిః ॥ 


వృకైర్భల్లూకముఖ్యైశ్చ వానరైశ్చాపి సజ్ములమ్‌ । 
కస్తూరీ మృగసజ్జైశ్చ కృష్ణసారైశ్చ శోభితమ్‌ ॥ 


చమరీమృగసజ్లెశ్ళ గవయైశ్చ మహామృగైః । 
యె యూ 
శోభితం పర్వతడశ్రేష్టం వనమార్జారసజ్కులమ్‌ ॥ 


గుహాశతసమాకీర్ణం సిద్ధగన్ధర్వసేవితమ్‌ । 
గన్ఫర్వీణాం చ నారీణాం కిన్నరీణాం తథైవ చ ॥ 


అప్పరస్సు చ ముఖ్యానాం వీణానాదైర్మనోహరై 8 । 
९८००००० హృదమ్ఫోజం పశ్యతాం హర్షవర్థనమ్‌ ॥ 


గరుత్మతా వేగవతా త్వానీతం పర్వతోత్తమమ్‌ I 
దదృశుర్మునయో దేవా యోగినః శుద్ధచేతసః ॥ 


దృష్ట్వా శ్రీవేజ్బటం శైలమపనిన్యుః శ్రమం బుధాః । 
मेद సమారుహ్య వనాద్వనమితస్తతః ॥ 


109 


18 


19 


20 


21 


22 


23 


24 


25 


26 


2/7 


55 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, చతుశ్చత్వారింశో9_ధ్యాయః 
ఇంకను అన్ని కాలములయందు ఫలించు వృక్షములతోను, మధువును స్రవించు 
పుష్పములతోను, మత్తకోకిలల మధుర స్వరము తోను, తుమ్మెదల రుంకార 
రవములతోను నిండియుండెను, 18 


ఆ పర్వత చరియలయందు మనోహరమైన చిలుకల గోరువంకల కలస్వనములును, 
నెమళుల కేకాస్వనములును ధ్వనించుచుండెను. 19 


ఆ గిరి శృంగములందలి దివ్యములైన పక్షుల గుంపుల కలకల ధ్వనులు 
ఆనందదాయకమై యుండెను. 20 


అనేకములైన అడవియందుండు మదించిన యేనుగులు, శరభ మృగములు సింహ, 
వ్యాఘ్ర వరాహ మహిషములచేతను, 21 


తోడేళ్లు, భల్లూకములు మొదలగు మృగములచేతను, వానరములచే నిండియుండెను. 
కసూరీ మృగసంఘములతోను, జింకలతోను (ప్రకాశించుచుండెను. 22 


చమరీమృగములతోను గవయములతోను మహా మృగములతోను, అడవి పిల్లులతో 
నిండియుండెను. 2 


ఆ పర్వతము సిద్దగంధర్వులతో నిండియుండు అనేక గుహలు గలిగియుండెను. 
గంధర్వ కిన్నర స్రలయొక్కయు, 24 


ప్రేక్షకులకానంద జనకమగు అప్పరసలలో (ప్రధానులచే వాయింపబడు మనోహరము 
లగు వీణానాదములతో హృత్పద్మములను వికసింపజేయుచుండెను. 25 


మహా వేగముగల గరుత్మంతునిచే కొనిరాబడిన ఆ వేంకటా చలమును నిర్మలాంతః 
కరణులగు మునులు, యోగులు దేవతలును, కనులార గాంచిరి. 26 


శ్రీ వేంకటాచలమును గని ప్రయాణ బడలిక నంతను పోగొట్టుకొని యొక శిఖరము 
నుండి మరియొక శిఖరమునకేగుచు ఒక వనము నుండి మరియొక వనమున 


కిటు నటు పయనించిరి. 27 


110 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
నదీషు పుణ్యతోయాసు హ్రదేషు సరసీషు చ । 
వాపికాసు ప్రవాహేషు తథా పుష్కరిణీషు చ ॥ 
స్నాత్వా స్నాత్వా శ్రీనివాసం పుప్పెరభ్యర్చ్య సాదరమ్‌ । 
ఫలాన్యమృతకల్పాని నివేద్య సుసమాహితాః ॥ 
న తత్ర దేవం కజ్బిచ్చ నా£ిలయం న చ గోపురమ్‌ । 
దదృశుర్యోగినస్తత్ర యోగనిష్టాన్‌ మునీనపి ॥ 


తత్ర స్థితాన్‌ మునీన్‌ దృష్ట్వా చేరుస్తత మహౌజసః 
లోకోత్తరాతిలావణ్యం నానావర్ణం మనోహరమ్‌ ॥ 


మృగం వా పక్షిణం దృష్ట్వా గన్గ్భర్వం వా దివౌకసః 
అసావేవ హరిశ్చేతి విస్మయోత్ఫుల్లమానసాః । 
అనుజగ్ముర్లిరౌ తస్మిన్‌ దిదృక్షాల_9_సక్తచేతసః ॥ 


పుత్రార్థినో దశరథస్య శ్రీవేజ్బటాచలగమనమ్‌ 
తస్మిన్‌ కాలే తు ధర్మాత్మా రాజా దశరథః ప్రభుః । 
శశాస మేదినీం కృత్నాయా మయోధ్యాం మహాయశాః ॥ 


వర్ణాశ్రమాచారయుతాః ప్రజా ధర్మేణ పాలయన్‌ । 
చిరకాలం మహీం రాజా బుభుజే భూరివిక్రమః ॥ 


న చాద్రాక్షీత్ముమారస్య శుచిస్మేరముఖామ్చుజమ్‌ । 
వసిష్టమబ్రవీద్దుఃఖాత్‌ (బ్రహ్మర్షిమమితౌజసమ్‌ ॥ 


'పురోహితో?౭_ స్య వంశస్య విశేషేణ భవాన్‌ మునే । 
చిరం లాలప్యమానస్య నా౭_ సీద్వంశకరః సుతః ॥ 


111 


28 


29 


30 


31 


39 


33 


34 


35 


36 


56 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, చతుశ్చత్వారింశో9_ధ్యాయః 


పవిత్రోదకములు కల నదులయందును, చిన్న మడుగుల యందును, 


సరస్సులయందును, దిగుడు బావులయందును, ప్రవాహములయందును, చెరువుల 
యందును 28 


స్నానముల నాచరించి, పుష్పములతో శ్రీనివాసునర్చించి, చక్కని శ్రద్ధతో మంచి 
రుచిగల ఫలములనుతెచ్చి నివేదించిరి. 29 


(శియఃపతిని గాని, మరియే దేవునిగాని, ఆలయమునుగాని, గోపురమును కాని, 
యోగనిష్టలోనుండు మునులనుగాని ఎవరినీ గాంచరైరి. 80 


అంత చేరువలోనున్న మునులనుగాంచి వారిని సమీపించిరి. ఆపర్వతమున మిక్కిలి 
విలక్షణమగు సౌందర్యము గలిగినట్టియు, అనేకరంగులు కలిగినట్టియు, 
మనోరంజకమునగు 


అచ్చటనున్న మునులనుగాంచి వారిని సమీపించిరి, ఆ పర్వతమున విలక్షణమగు 
మృగమునుగాని, మనోహరమగు పక్షినిగాని, మనోహరుడగు గంధర్వునిగాని 
గాంచినంతనే యీతడే హరియని ఆశ్చర్యచకిత మనస్ములై యాతనిని జూచువేడ్మతో 
ననుసరించిరి. 32 


పుత్రులనుగోరి దరశథుడు వేంకటాచలమునకు వచ్చుట 


ఆ కాలమున దశరథుడను చక్రవర్తి అయోధ్యను రాజధానిగా చేసికొని భూమి 
నంతను పాలించుచుందెను. 38 


వర్ణాశ్రమాచార వ్యవహారములతో వర్తించు ప్రజలను ధర్మమార్గమున పాలించుచు 
నతుల పరాక్రమముతో చాలకాలము రాజ్యము ననుభవించెను. 34 


కాని యారాజునకు చిరునవ్వు చిందులాడు ముఖపద్మముగల సంతానముమాత్రము 
లేకుండెను. మహాతేజశ్ళాలియు, (బ్రహ్మర్షి యునగు వసిష్టునితో నా దశరథుడు 
మిక్కిలి దుఃఖించుచు నిట్లనియెను. 35 


వసిష్టా! మా వంశమునకు నీవే ప్రధాన పురోహితుడవు. చాలకాలము నుండి 
కుతూహలపడుచున్న నాకు వంశకరుడగు సుతుడు జనింపలేదు కదా! 36 


112 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
పాపినో మమతు బ్రహ్మన్‌! మయా పాపం కృతం బహు; 
పాపస్య నిష్కృతిః కస్మాత్‌ కథం పుత్రో భవిష్యతి?” ॥ 
ఇతి ప్రోకో వసిష్టస్తు క్షణం ధ్యాత్వా ప్రసన్నధీః । 
ప్రాహ చైనం నృపం ధీరం వసిష్టో భగవానృషిః ॥ 
'పుణ్యశ్లోకస్య భవతః కథం పాపం భవిష్యతి? । 
తథా9_ పి తవ రాజేన! పుత్రప్రాప్తివిరోధకృత్‌ ॥ 
దుష్కృతం కిజ్బిదస్తీతి ధ్యానేన ప్రతిభాతి ॐ । 
తస్య పాపస్య శాన్య్యర్థం పుత్రాణాం ప్రాప్తయే తథా ॥ 
సేవ్యః శ్రీవేజ్మటాధీశః క్షీరాబ్టితనయాపతిః । 
ఇత్యుక్తః ప్రాహ రాజా౭_పి బ్రహ్మన్‌! కుత్ర (శ్రియఃపతిః॥। 
ఇదానీం వర్తతే విష్ణుః? కథం దృశ్యో మయా (ప్రభుః? । 
ఇతి పృష్టః పునః ప్రాహ వసిష్ణోత పి మహామునిః ॥ 
“శృణు రాజన్‌! మహాభాగ! భాగీరథ్యాశ్చ దక్షిణే । 
వర్తతే వేజ్కటః శెలో యోజనానాం శతద్వయే ॥ 
సువర్ణముఖరీతీరాత్‌ ఉత్తరే క్రోశమాత్రకే | 
అనేకపుణ్యతోయైశ్చ పుత్యెశ్చెవ మహాహ్రదైః ॥ 
అనేకకిన్నరీభిశ్చ శోభితః పర్వతోత్తమః । 
దివ్యోల యం పర్వతేన్షస్తు న పునః ప్రాకృతో గిరిః ॥ 
స్వరూపం తస్య శైలస్య న తు జానన్తి మానుషాః । 


నారాయణస్య దేవస్య వైకుణ్ధపురవాసినః ॥ 


113 


37 


38 


39 


40 


41 


42 


43 


44 


45 


46 


57 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, చతుశ్చత్వారింశో9_ధ్యాయః 


నేను పాపాత్ముడను, చాల పాపముల నాచరించి యుంటిని, ఈ పాపమునకు 
ప్రాయశ్చిత్తమెట్లు ? సంతాన మెట్లు కలుగును? 37 


అని యడుగగా పూజ్యూడగు వసిష్టుడు క్షణకాలమాలోచించి నిర్మలాంతః కరణుదై 
రాజుతో నిట్లనియెను, 38 
రాజా! నీవు పుణ్యచరితుడవు. నీకు పాపమెట్లు సంభవించును? అయినను 
రాజా ! నీకు పుత్రప్రాప్తికి ప్రతిబంధకమగు 39 
నేదియో కొంత పాపముండియే తీరవలెనని నా బుద్ధికి గోచరించుచున్నది, ఆ 
పాప పరిహారమునకును, సంతానము కొరకును, 40 
వేంకటాచలమున నివసించియున్న (80०8598 సేవించతగినవాడ” ని తెలుపగా 
దశరధుడు మహానుభావా! శియఃపతి యెచ్చట నున్నాడు. 41 
ఇపుడు విష్ణువునెట్లు నేను దర్శింతును ? తెలుపుమని యడుగగా వసిష్టుడు తిరిగి 


యిట్లనియెను. 42 


రాజా! వినుము, భాగీరధీనదికి దక్షిణతీరమునకు రెండువందల యోజనముల 
దూరమున వేంకటాచలమను పర్వతము కలదు. 43 


ఇయ్యది సువర్ణ ముఖరీ నదీతీరమునుండి యుత్తరమున కోశ మాత్ర దూరమున 
నున్నది. ఇదియనేక పుణ్యోదకములతోను, పుణ్యములగు మహా(హ్రదములతోను 
గూడియున్నది. 44 


కిన్నర స్రీలతోను కూడియున్న దివ్యమగు నీ పర్వతము. ప్రాకృత పర్వతము 
కాదు. 45 


మనుష్యులు దాని స్వరూపము నెజుంగజాలరు. వైకుంఠపుర వాసుడగు 
శ్రీమన్నారాయణునకు 46 


114 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


సూర్యవైకుణనాకేభ్యః (६७ యం 2०6००२८४ 
తస్మిన్‌ హి రమతే నిత్యం శ్రీనివాసః శ్రియా సహ ॥ 


దర్శనార్థం హరే స్తత్ర యజన్తే మునయో౭_మలాః । 
యోగిన స్త్రిదశాశ్చాపి తపః కుర్వన్తి సన్తతమ్‌ ॥ 


స్వయమ్మూః భగవాన్‌ బ్రహ్మ తస్మిన్‌ గిరివరోత్తమే । 
లోకానుగ్రహ సిద్ధర్ధం కరిష్యతి తపో మహత్‌ ॥ 


దర్శయిప్యతి తస్మె చ స్వస్యరూపం మహద్ధరిః I 
దాస్యత్యభీష్టం సర్వేభ్యో దర్శనాదేవ మాధవః ॥ 


కూలజృషమహౌదార్యగుణసిన్గుః శ్రియః పతిః । 
తవాప్యభీష్టం గోవిన్లో దాస్యత్యేవ న సంశయః ॥ 


ఏవముక్తో వసిష్టేన చక్రవర్తీ గుణాకరః । 
రాజా దశరథో హృష్టః ప్రసన్నముఖపజ్మజః ॥ 


ప్రయయౌ చ వసిష్టేన వేజ్మటాఖ్యం గిరిం ప్రతి । 
గజ్లాం గోదావరీం రమ్యాం కృష్ణాం వేణీమనన్తరామ్‌ I 


మలాపహారిణీం భద్రాం తుజ్లాం పమ్బాం మనోహరామ్‌ । 
భవనాశీం చ సమ్రాప్య స్నాత్వా స్నాత్వా మహారథః ॥ 


వేజ్మటా[ద్రిం దదర్శాథ తుజ్జశృ్చంగసమన్న్వితమ్‌ । 
ఉద్యానం నన్గనం చైత్రరథం సమ్ఫూయ తిష్టతి ॥ 


ఇత్యుత్రేక్ష్య మనోహారివృక్షగుల్మలతాయుతమ్‌ । 
యువానజ్బు మహామేరుమివ చక్షుష్పదం గిరిమ్‌ ॥ 


115 


47 


48 


49 


50 


51 


59 


53 


54 


55 


56 


५8 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, చతుశ్చత్వారింశో9_ధ్యాయః 


సూర్యలోక వైకుంఠ స్వర్గలోకములకంటె నీ వేంకటాచల మతి (ప్రియమైన 


వాసస్థానము. ఆ పర్వతముపై నెల్లపుడును శ్రీనివాసుడు శ్రీదేవితో 
విహరించుచుండును. 47 


నిర్మలాంతః కరణులైన 25००९ ० (८5०० దేవుని దర్శించుటకై యచ్చట 
యజ్ఞములనాచరింతురు. యోగులు, దేవతలును అచ్చట నిరంతరముగా 


తపమాచరింతురు. 48 
స్వయంభువుడగు బ్రహ్మ ఆ పర్వత (శ్రేష్టమున లోకానుగహ సిద్ధికై గొప్ప 
తపమాచరించును. 49 


అతనికి శ్రీమన్నారాయణుడు తన గొప్పదియగు స్వరూపమును సాక్షాత్మరింప 
జేయును. శ్రియఃపతిని దర్శనము నొనరించుకొనిన మాత్రముననే అందరకును 
సకలాభీష్టములును ప్రసాదించును. 50 


(8653823९ బెదార్యగుణమునకు సముద్రమువంటివాదు. నీకును నాతడు 
సంతానము నొసంగును. ఇందు సందియుము లేదు. 51 


అని తెలుపగా గుణాధ్యుడగు నా దశరథ చక్రవర్తి మిక్కిలి సంతసించి వికసిత 
ముఖారవిందుడాయిను. 52 


వసిష్టునితోగూడి వేంకటాచలమునకు పయనమై, మొదట గంగను, గోదావరిని 
పిమ్మట రమ్యమగు కృష్ణానదిని. 53 


పాపహారిణియగు తుంగభద్రను, మనోహరమగు పంపానదిని, భవనాశినిని సేవించి 
అందు స్నానమాచరించి, యాచరించి. 54 


ఎత్తగు శిఖరములతో గూడినట్టియు, ఇంద్ర కుబేరుల ఆరామ ములగు నందన, 
చై(త రథోద్యానములన్నియును నొక్కచో చేరి యున్నవోయనునట్లు 
మనోహరమైయున్నదియు, ర్‌ర్‌ 


మనోహరములగు వృక్షములతో, పొదరిండ్లతో, లతలతోను గూడి నదియు, 
పశువులువేంయథదగిన వచ్చికబయళ్ళుగ లద్దె మవో మేరువు వలె 
నయనానందకరమునగు మనోహరమగు వేంకటా చలము 56 


116 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 

ఆరుహ్య నయనానన్దం హృదయాహ్లదకారకమ్‌ 1 

నిర్ణరేషు తటాకేషు సరస్సు సరసీషు చ ॥ 

నదీషు దేవఖాతేషు తథా పుష్కరిణీషు చ । 

స్నాత్వా నిర్మలసర్వాజ్ఞః క్షాలితాఘో మహాబలః ॥ 

లబ్బ్వా చిత్తస్య సంశుద్ధిం పీతామృత ఇవ ప్రభుః । 

ముముదే చ మహారాజో భోక్తుకామః సుతోత్సవమ్‌ ॥ 

ఇతి శ్రీవారాహవురాణే శ్రీవేబ్బటాచలమావోత్సే (బ్రహ్హాదీనాం 
శ్రీవేబ్బుటాచలాగమనాది వర్ధనం నామ చతుళ్ళత్వారింశో౨. ధ్యాయః 


అథ పఇ్వచత్వారింశో9_ ధ్యా 


దశరథేన శ్రీ వేజ్బటాచలవాసి మహర్షిచరిత్రదర్శనమ్‌ 
శ్రీ సూతః- 
తతో రాజా దశరథో వసిష్టేన సహ ప్రభుః । 
పశ్యన్‌ పశ్యన్‌ వనం రమ్యం సానూని శిఖరాణి చ ॥ 
ప్రాప తత్ర గిరౌ పుణ్యం స్వామిపుష్కరిణీం శుభామ్‌ । 
ఫుల్లకల్లారకుముదపుణ్జరీకమహోత్పలామ్‌ ॥ 


నీలోత్సలగణో పేతాం రకోత్సలసు శోభితామ్‌ I 
వణులైర్వకులైశ్సాన్యైః సేవితాం కాననోద్భవైః ॥ 


హంసకారబ్దవాకీర్ణాం బకభేకవిఘూర్షితామ్‌ । 
సారసారవసమ్బూర్జాం భ్రమరారవనాదితామ్‌ ॥ 
117 


59 


57 


58 


59 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, పజ్వచత్వారింశో9_ ధ్యాయః 
నధిరోహించి సెలయేరులలో, తటాకములలో, సరస్సులలో, చిన్న నదులలో57 


పెద్దనదులలో, దేవనదులలో (స్వతః ఏర్పడిన గుంటలలో) పుష్కరిణులలో 
స్నానమాచరించి, నిర్మలమైన శరీరము కలిగి పాపములు నశింపజేసికొనెను. 58 


మనోనైర్మల్యమును పొంది అమృతమును ఆస్వాదించినట్లు సంతసించి పుత్రప్రాప్తి 
సుఖములననుభవించ గోరుచున్నవాడై దశరథ మహారాజు మిక్కిలి సంతసించెను. 59 
ఇది శ్రీ వరావపురాణమున శ్రీ వేంకటాచలమావోత్యమున 


(బహ్మోదులును దశరథ చక్రవర్తియు శ్రీవేంకటాచలమునకు 
వచ్చుటయనెడు నలుబదినాల్లవ అధ్యాయము. 


- ०) శ్రక్తైవకజాలాాాా. 


సలుబదిళయైటవ అధ్యాయము 
దశరథుడు శ్రీ వేంకటాచలమున వసించిన మహర్షుల చరిత్రను చూచుట 


శ్రీ సూతుడు- 
అనంతరము దశరథుడు వసిష్టునితో గూడ రమ్యమగు వనమును, పర్వత చరియలను 
శిఖరములను చూచుచు చూచుచు 1 


నా పర్వతమున వికసించిన నల్ల కలువలు, తెల్ల కలువలు తెల్ల తామర 
పుష్పములచేతను ఇతర తామర పువ్వులతోను నింపగునట్ట స్వామి పుష్కరిణిని 
దర్శించెను. 2 

నల్లకలువలు, ఎర్రకలువల సమూహములచే రమణీయమైనట్టియు, అడవి 
యందుబుట్టిన అశోక చెట్లతోను, పగడ వృక్షముల తోను సేవింపబడుచున్నట్టియు. 


హంసల చేతను, నీటి పక్షులచేతను నిందినట్టియు, కొంగలు కప్పల యొక్క అరపులచే 
శబ్దించుచున్నట్టి యు, బెగ్గురు పక్షుల ధ్వనులచే నిండి నట్టియు, తుమ్మెదల 
రుంకారములచే ధ్వనించుచున్నట్టియు, 4 


118 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
మత్సుకచ్చపసమ్బాధాం శింశుమారనిషేవితామ్‌ । 
నకైః కర్మటకైశ్సాన్యైః జలజైర్వనజైరపి ॥ 


సేవితాం తీరజైర్యకైః నారికేళరసాలకైః । 
పూగచమ్పకపున్నాగకేతకైః స్వర్ణకేతకైః ॥ 


అశోకకదలీభిశ్చ మాతులుజ్జెశ్చ శోభితామ్‌ । 
లికుచైర్బీజపూరైశ్చ నిరన్తరతటద్రుమైః ॥ 


శోభితాం సరసీం దృష్ట్వా ముమోద స మహాద్యుతి ६ । 
మునీన్‌ దదర్శ తతైవ తపతో 5०5९ మలాన్‌ ॥ 


వీరాసనే సమాసీనాన్‌ బద్ధపద్మాసనే స్థితాన్‌ I 
భద్రాసనగతాన్‌ కాంశ్చిత్‌ సింహాసనగతాన్‌ పరాన్‌ ॥ 


ద్దాసనగతాన్‌ కాంళ్చిత్‌ స్వస్తికాసనమాథితాన్‌ । 


® 


సి 
పర్లాశనాన్‌ వాయుభక్షాన్‌ గోముఖాసనసంస్థితాన్‌ ॥ 


అజ్ల్ఞుష్టాగ్రస్థితాన్‌ కాంశ్చిత్‌ ఏకపాదేన విష్టితాన్‌ । 
సూర్యోన్ముభాన్‌ మునీనన్యాన్‌ కాంశ్చిత్‌పజ్బాగ్నిమధ్యగాన్‌! 
భూశయ్యాన్‌ జలశయ్యాంశ్చ ఫలమూలజలాశనాన్‌ 
కేవలం కుమృకే సకాన్‌ కేవలం రేచకే రతాన్‌ ॥ 
కేవలం పూరకే సక్షాన్‌ కేవలం ప్రాణరోధకాన్‌ 
నాడీశుద్దా మహావ్యగ్రాన్‌ శుద్ధనాడీగణానపి ॥ 
సుషుమ్నాసబ్గత ప్రాణాన్‌ షట్కర్మరతానపి 
దశధా౭_నుష్టితే యోగకరణే సుసమాహితాన్‌ ॥ 

119 


10 


11 


12 


13 


14 


60 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, పజ్వ్యచత్వారింశో9_ధ్యాయః 
చేపలు, తాబేలులచే నిండియున్నట్టి యు, పెద్దమొనళ్ళు, చిన్నమొసళ్ళను 
కలిగియున్నట్టియు, ఇంకను ఎండ్రకాయలు, మొదలగు నీటి జంతువులతోను, 
అడవి జంతువులతోను ర్‌ 


కూడినట్టియు, తీరమున కొబ్బరిచెట్లు మామిడిచెట్లు కలిగినట్టియు, పోకచెట్సు, 
సంపెంగి, కొండగోగుపూలు, మొగలిపూవులు బంగరురంగుగల మొగలిపూల 
పొదలతో కూడినట్టియు, 6 


అశోక, అరటి మాదీఫల వృక్షములతోను జలాశయముల ఒద్లయందు దట్టముగ 
నున్న నిమ్మచెట్లు, విత్తనము లధికముగా నుండు మాదీఫలాది చెట్లతోను 7 


(ప్రకాశించుచున్న పవిత్ర స్వామిపుష్కరిణీ నదిని అచటనే తపమాచరించుచు 
నిర్మలులైయున్న యోగులను, మునులను గాంచి మిక్కిలి సంతోషించెను. 8 


అందు కొందరు యోగులు వీరాసనమునందు, పద్మాసనము నందు కొందరు 
భద్రాసనమునను కూర్చుండిరి. మరి కొందరు సింహాసనమున కూర్చుండినటుల 
నుండిరి. 9 


మరికొందరు సిద్దాసనమున, స్వస్తికాసనమున నుండిరి. కొందరు ఆకులను మాత్రమే 
భుజించువారు. కొందరు గాలిని మాత్రవే పీల్చువారు. కొందరు 
గోముఖాసనావిష్టులు. 10 


కొందరు కాలి బొటన ట్రేలిపై నిలిచియుండువారు, కొందరు ఒంటి కాలిపై 
నిలచువారు. కొందరు సూర్యునికెదురుగా నిలచువారు, పంచాగ్నుల మధ్య 
నిలచువారు. 11 


కొందరు భూమిపై పరుండియు, కొందరు నీటిపై పవళించియు, కొందరు ఫలముల 
జలములనాహారముగా [గోలువారును, కేవల కుమృక ప్రాణాయామపరులును, 
కొందరు రేచకప్రాణాయామ పరులును, 12 
కొందరు పూరక (ప్రాణాయామ పరులును, కొందరు ప్రాణము లను 
బంధించువారును, కొందరు నాడులను నిర్మల మొనరించుటలో తత్పరులును 
స్వాభావికమైన నాడీ శుద్ధి కలవారును. is 
కొందరు సుషుమ్నానాడి వద్ద నిలపిన ప్రాణవాయువులు కలవారును షట్మర్మ 
నిరతులును, అని యిట్లు పది విధములుగ చేయదగు యోగాభ్యాసమునందు 
నిష్టకలవారును. 14 


120 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


వ్యాఘ్రాజినధరానన్యాన్‌ కృష్ణాజినవరామ్బరాన్‌ 
వల్మలావసనానన్యాన్‌ కాషాయవసనానపి ॥ 
జలతర్పణసంసక్తాన్‌ హోమకర్మసు నిష్టితాన్‌ 
బిల్వహోమరతానన్యాన్‌ శమీహోమరతానపి ॥ 


తథాల_9_మలకహోమేషు నిష్టితాన్‌ నిర్మలాన్‌ మునీన్‌ । 


తిలాక్షతైర్యవైః పుప్పెః తిలవ్రీహిభిరేవ చ ॥ 


పద్మేన్టీవరకల్తారైః పుణ్జరీకైశ్చ పాయసైః । 

ఘృతైః పుష్పెర్మధుయుతైః ఫలైశ్చ కదలీగతైః ॥ 
ముద్దాన్నైశ్చ తిలాన్నైశ్చ గుడాన్నైః మాషసంయుతైః । 
అపూ పైర్శణ్దకైశ్చాపి తిలపిప్టెస్తథైవ చ॥ 

హోమజ్బ కుర్వతః కాంశ్చిత్‌ తత్ర తత్ర సునిష్టితాన్‌ । 
హృదమ్బుజగతం శ్రీశం విష్ణుమర్చయతోల_పరాన్‌ ॥ 
దదర్శ పురుషవ్యాఘ్రః పునస్తతైవ కేచన । 

అర్బయన్తి జగన్నాథం సూర్యమణ్ఞలవర్తినమ్‌ ॥ 
శ్రీనివాసం తథా కేచిత్‌ జలమధ్యగతం హరిమ్‌ । 
కేచిద్పిమృం హరేః సౌమ్యం అర్చయన్తి చ సర్వదా ॥ 
త్రివిక్రమం తధా చాన్యే నృసింహం భీషణం హరిమ్‌ 
అర్బయన్తి తిలైః పుష్పైః అక్షతైశ్చ ఫలైరపి ॥ 
కేచిద్దూర్వాభిరన్యే చ పల్లవైశ్చ తథా౭_పరే । 

అన్యే చమృకపుప్పెశ్చ పద్మెరన్యే చ తాపసాః ॥ 


121 


15 


16 


17 


18 


19 


20 


21 


22 


23 


24 


61 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, పత్వచత్వారింశో9_ ధ్యాయః 


పులి చర్మధారులు కొందరు, జింక చర్మధారులు కొందరు, వృక్షముల పట్టలను 


ధరించువారు, కాషాయ వస్త్రముల ధరించువారు కొందరు, 15 


జలములచే తర్పణముల నొసంగువారు. హోమముల నాచరించువారు, మారేడు 
పత్ర హోమముల నాచరించువారు. జమ్మితో హోమముల నాచరించువారునూ, 16 


ఉసిరికలతో హోమము నాచరించువారు, నువ్వులు కలిపిన అక్షతల తోను 
యవలతోను పుష్పములతోను, నువ్వులు కలిపిన ధాన్యముల తోను, 17 


పద్మములతోను, నల్ల కలువలతోను, కలువలతోను, తెల్ల తామర పువ్వులతోను, 
పాయసములతోను, నేతులతోను, తేనెలతో కలసిన పువ్వలతోను, అరటి పండ్లతోను. 


పెసరపప్పుతో వండిన అన్నముతోను, నువ్వులతో వండిన అన్నముతోను, బెల్లముతో 


వండిన అన్నముతోను, మినుము లతో వండిన అన్నముతోను, అప్పములతోను, 
మీగడ మొదలగు వాటితోను, తెలగపిండితోను, 19 


అచ్చటచ్చట నుండి హోమములను చేయునట్టివారిని, అచ్చటనే యుండి 
శ్రీమన్నారాయణుని హృత్పుండరీకముల యందు నిలిపి యర్చించువారిని, 20 


ఇంక నచ్చటనే కొందరిని సూర్యమండల మధ్యవర్తియగు శ్రీమన్నారాయణు 


నారాధించు వారిని గూడ జూచెను. 21 
జలమధ్యముననున్న శ్రీనివాసుని పూజించువారిని, శ్రీమన్నారా యణుని శాంతమైన 
బింబము నందర్చించు వారిని న్నీ గాంచెను. 22 


వామనుని పూజించువారు, భయంకర స్వరూపుడగు నృసింహు నారాధించు వారు, 
నువ్వులు, పుష్పములు, అక్షతలు, ఫలములచే నారాధించువారు. 23 


కొందరు గరికతోను, కొందరు చిగురులతోను, మరికొందరు సంపెంగ పూలతోను, 
కొందరు తాపసులు తామరపూల తోను అర్చిస్తున్నారు. 24 


129 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
అర్చయన్తి తథా కేచిత్‌ పుణ్జరీకైస్తథాల_ పరే। 
అశోకతరుపుప్పెశ్చ ననా వర్తెశ్చ కేచన ॥ 
అర్చయన్తి జగన్నాథం తథా బిల్వదకైరపి। 
తులస్యాః సుదశైశ్చాపి కృష్ణశ్వేతైశ్చ యోగినః॥। 


అర్బయన్తి తథా కేచిత్‌ మల్లికాకుసుమైరపి । 
కేచిచ్చ జాతికుసుమైః మాలతీపుష్పసఇ్సయిః॥। 


కరవీరైస్తథా కేచిత్‌ పారిజాతోద్భవైరపి। 
కేచిద్దమనకైశ్చెవ తథా మరువకైః పరే ॥ 


ఏవమర్పయతో నిత్యం దదర్శ మునిపుబ్గవాన్‌! 
నృసింహానుష్టుభం కేచిత్‌ జపన్తశ్చ తపోధనాః ॥ 


తారకబ్రహ్మసంజ్ఞం చ మనుం ప్రణవపూర్వకమ్‌ । 
కేచిదోపాలబీజం చ భుక్తిముక్తిఫలప్రదమ్‌ ॥ 


కేచిద్వారాహమన్రం చ జపన్తి మునయో౭_మలాః । 
ద్వాదశాక్షరమన్యే చ వాసుదేవం మహామనుమ్‌ ॥ 


అవ్టాక్షరం తథా కేచిత్‌ నారాయణమనుం పరమ్‌ । 
జపన్తి ముక్తిబీజం చ భుక్తేరపి చ సాధనమ్‌ ॥ 


న్యాసద్వాదశకం కృత్వా వేదసారం మహామనుమ్‌। 
నీలమేఘనిభం శ్యామం పీతవాససమచ్యుతమ్‌॥ 


చతుర్భుజముదారాజ్ఞం శ్రీభూమిసహితం పరమ్‌। 
ధ్యాత్వా నారాయణం మనం జపన్తి జ్ఞానినో9_ మలాః॥ 


123 


25 


26 


2/7 


28 


29 


30 


31 


39 


33 


34 


62 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, పజ్వచత్వారింశో9_ ధ్యాయః 


ఇంకను కొందరు తాపసులు తెల్లదామరలతోను, అశోక పుష్పములతోను, నందివర్ధన 


పుష్పములతోను పూజిస్తున్నారు. 25 


మరికొందరు యోగులు జగత్ర్రృభువును బిల్వదళములతోను, తులసీదళములతోను 
ఆరాధిస్తున్నారు. 26 


ఇంకొందరు మల్లెపూలతోను, జాజిపూలతోను, మాలతీ పూగుత్తులతోను, 27 


మరికొందరు గన్నేరు పూలతోను, పారిజాత కుసుమముల తోను, దవనముతోను, 
మరువముతోను. 28 


ఈ విధంగా నిత్యం పూజిస్తున్న మునిగ్రేష్ణులను దర్శించెను. కొందరు తపోధనులు 
నృసింహానుష్టుప్పును జపిస్తున్నారు. 29 


కొందరు ఓంకారంతో తారక బ్రహ్మమంత్రమును, భుక్తిముక్తు లను ప్రసాదించే 
గోపాలబీజమం[త్రమును, 30 
ఇంకొందరు నిర్మలులైన మునులు వరాహమంత్రమును జపిస్తున్నారు. మరికొందరు 
ద్వాద శాక్షరీ మహామం[త్రమును జపిస్తూ మహామునులైన వానుదేవుని 
ఆరాధిస్తున్నారు. 31 
“ఓం నమో నారాయణాయ” అను ముక్తి భుక్తి దాయక అష్టాక్షరీ మంత్రమును 
జపించువారు. 32 
వేద స్వరూపుడు మహామనువు నీలమేఘశ్యాముడు, పీతాంబరధారి అయిన 
అచ్యుతుని ద్వాదశన్యాస పూర్వకంగా 33 


నిర్మలులైన జ్ఞానులు చతుర్భుజుడు, విశ్వరూపుడు, శ్రీదేవి, భూదేవులతో కూడియున్న 


పరాత్సరుడైన శ్రీమన్నారాయణుని ధ్యానించి, మంత్ర జపం చేస్తున్నారు. 34 


124 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


కుశగ్రన్థికృతాం మాలాం పద్మబీజభవాం తథా । 
తులసీకాష్టసమ్ఫూతాం ప్రవాళమణిసమృవామ్‌ ॥ 


స్ఫాటికీం స్వర్ణవికృతిం పుత్రజీవభవాం తథా । 
కృత్వా౭_క్షమాలాం వివిధాం మన్రసిద్ధ్యర్థమేవ చ ॥ 


ధ్యాత్వా దదర్శ జపతో మునీన్‌ పరమభాస్వరాన్‌ । 
తేషాం మధ్యే మహాత్మానం బ్రహ్మాణం కమలాసనమ్‌ ॥ 


చతుర్ముఖం చతుర్చాహుం జపన్తం జ్వలనోపమమ్‌ I 
స్ఫాటికీమక్షమాలాం చ ధారయన్తం మహౌజసమ్‌ ॥ 


ధ్యాయన్తం మనసా శ్రీశం నాసాగ్రన్యస్తలోచనమ్‌ । 
వ్యాఘ్రత్వచి సమాసీనం నిశ్చలం ధ్యానయోగతః ॥ 


నివాతస్థం మహాదీపం నిష్మమ్బమివ చ స్థితమ్‌ 
దదర్శ రాజా సంహృష్టో వసిష్టేన మహాత్మనా ॥ 


తత్ర యోగిమునీన్‌ సర్వాన్‌ దేవాన్‌ నత్వా యథావిధి 
అతిష్టచ్చ మహారాజో విస్మయోత్కుల్లలోచనః ॥ 


ఇతి శ్రీవారాహవురాణే (శీవేజ్బటాచలమావోత్సే 
శ్రీవేజ్మటాచల వానీమమార్షి దివ్యచరిత్రానువర్థనం నామ 
వజ్బుచత్వారింశో2. ధ్యాయః 


==> ౪2 च्ञ 


125 


35 


36 


37 


38 


39 


40 


41 


63 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, పత్వచత్వారింశో9_ ధ్యాయః 


దర్భలముడులతో చేయబడిన జపమాలలు, తామరపూసలతో నమర్చినజపమాలలు, 


తులసికర్రలపూన లతో చేసిన జవమా లలు, పగడములజపమాలలు 


మణులతోగూర్చినజపమాలలు 35 


మంత్రము శీఘ్రముగా ఫలము నిచ్చుటకై స్ఫటిక నిర్మిత జపమా లలు, బంగారు 
జపమాలలు, మొదలగు అనేక రీతుల మాలలను ధరించి 36 


ధ్యానించి జపించుచున్న తేజశ్చ్ళాలులగు మునీశ్వరులను దర్శించెను. వారి మధ్యలో 
కమలాసనమున గూర్చుండిన, మహాత్ముడైన చతుర్ముఖబ్రహ్మను దర్శించెను. 37 
జవించంచం రెండవ యగ్నివోత్రమువలె వెలుగొందు చున్నట్టియు, 
చతుర్భుజములుకలిగి తెల్లని స్ఫటిక జపమాలను ధరించి మిక్కిలి కాంతితో లేజరిల్లు 
చున్నట్టియు. 88 

మనస్సులో (శియఃపతిని ధ్యానించుచు ముక్కు కొన భాగమున చూపును 
నిలపియున్నట్టియు, వ్యాఘ్రాసనమున కూర్చుండి ధ్యాన ముద్రాముద్రితుడై 
యున్నట్టియు, 39 


గాలిలేనిచోట వెలింగెడు దీపమువలె నిశ్చలముగా వెలుంగు చున్న చతుర్ముఖుని 
వసిష్టునితో గూడి దర్శించి. 40 
అచ్చటనున్న యోగులకు, మునులకు యథావిధిగ నందరు దేవతలకును నమస్కరించి 
విస్మయవికసితనేత్రుడై యుండెను. 41 


ఇది శ్రీవరాహవురాణమున శ్రీ వేంకటాచల మావోత్యుమున 
శ్రీవేంకటాచలమున వసించు మహర్షుల దివ్యచరిత్రను వర్థించుటయనెడు నలుబదియిదవ 
అధ్యాయము. 


——కక్రోక్‌ 62) + శ్రవణా 


126 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
అథ షట్పత్వారించోల_ ధ్యాయః 


శ్రీ భగవదావిర్భావఘట్టః 
శ్రీ సూతః :- 
వసిష్ణోం పి మహాతేజాః రాజానమిదమట్రవీత్‌ । 
శ్రూయతాం రాజశార్దూల! బ్రహ్మా లోకపితామహః ॥ 
అయమత్ర తపస్తీవం కరోతి మునిభిః సహ 
అచిరాచ్చీపతిర్విష్ణుః ఆవిర్భూతో భవిష్యతి ॥ 
త్వమష్యత్ర శుచిర్భూత్వా స్నాత్వా పుష్కరిణీజలే । 
జపం కుర్వన్‌ మహీపాల! నివస త్వమిహైవ భోకి ॥ 
ఇత్యుక్తః ప్రాహ రాజా౭_పి 'మన్తం కజ్బిత్‌ ప్రయచ్చ భోః 
ఇతి పృష్టో వసిష్టశ్చ ప్రాదాన్మన్తమనుత్తమమ్‌ ॥ 
యో౭_సావష్టాక్షరో మన్రో వేజ్బటేశపరాయణ: । 
లబ్బ్వా తం మన్రమతులం పార్థివో యన్రసంయుతమ్‌ ॥ 
స్వామిపుష్కరిణీతోయే స్నాత్వా విధివదాదరాత్‌ 
క్వచిత్తత సమే దేశే లిఖిత్వా యగ్రముత్తమమ్‌ ॥ 
తత్ర విష్ణుం సమభ్యర్చ్య శ్రీనివాసం జగత్పతిమ్‌ । 
తదగ్రతో జపం కుర్వన్‌ అతిష్టత్సరమాసనే ॥ 
వసిష్టో_పి జపన్మన్తం ఆసనే కుశవిస్తృతే 
అత్రాన్తరే మహాన్‌ శబ్దః కశ్చిత్‌ సముదపద్యత ॥ 
కిమిత్యేవాకులైః సర్వైః వీక్షితం మునిసత్తమైః । 
దుర్చిరీక్ష్యం మహత్తేజో దృష్టం చ సురసత్తమైః ॥ 

127 


64 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, షట్టత్వారింశో9_ధ్యాయః 


సలుబవియీతవ అధ్యాయము 
శ్రీ భగవదవతార ఘట్టము 
శ్రీ సూతుడు :- 
అంతట మహాతేజశ్ళాలియగు వసిష్టుడు దశరథ మహారాజుతో “రాజా” వినుము. 
లోకపితామహుడగు బ్రహ్మ 1 


మునులతోగూడ నిచ్చట తీవ్రముగా తపమాచరించుచున్నాడు. త్వరలోనే శ్రియః 
పతి సాక్షాత్మరించగలడు. 2 


నీవును స్వామిపుష్కరిణిలో స్నానమాచరించి శుచివై జప మాచరించుచు నిచ్చటనే 
యుండుమని తెలిపెను. 3 


అంత నా మహారాజు “అయ్యా! నాకేదేని మంత్రము నుపదేశిం పుమ”ని యడుగగా 
వసిష్టుడష్టాక్షరీ మంత్రరాజము నుపదేశించెను. 4 


వేంకటేశుని రూపములోనున్న నారాయణునే తెలుపు అద్వితీయ మైన అష్టాక్షరీ 
మహామంత్రమును యస్తముతోగూడ పొంది ర్‌ 


స్వామిపుష్మరిణిలో యథావిధిగ భక్తితో స్నానమాచరించి, దాని యొద్దున సమమగు 
నొకప్రదేశమున నా గొప్ప యంత్రమును లిఖించి 6 


అచ్చట సర్వవ్యాపకుడైన జగత్పతియగు శ్రీనివాసుని పూజించి ఆయన దాని 
కెదురుగా జపించుచు పరమాసనమున కూర్చుండెను. 7 


వసిష్టుడును దర్భాసనమున కూర్చుండి మంత్రమును జపించు చుండెను. ఇంతలో 
నొక గొప్ప శబ్దమాయెను. 8 


అందరు నిదియేమి యని సంభ్రమించి చూచుచుండిరి. చూడ శక్యము కాని 
యొక గొప్ప తేజము దేవతలకు కనుపించెను. 9 
128 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


సమస్తవిద్యుతాం కూటమావిర్భూతి మివాభవత్‌ 
జ్యోతిరణానాం సజ్లాత ఇవ తేజః సముద్యతమ్‌ ॥ 

౧ ఖె 
అనేకకోటిసూర్యాశ్చ పూర్ణచన్రాశ్చ కోటయః 
ఏకీభూయ సముద్భూతా ఇవ తేజః సముత్ధితమ్‌ ॥ 
ఇదం కిమితి తద్దష్ణుమశక్తాః సహసైవ తు 
న్యమీలయన్త నేత్రాణి సముత్తస్థుశ్చ తే సురాః ॥ 
సమ్రాన్తమనసః సర్వే సమూహీభూయ సాదరమ్‌ । 
అతిష్టన్‌ వివిధాన్‌ మన్రాన్‌ జపనో యోగినోల_మలాః ॥ 
తత్తేజసా జగత్సర్వం ప్రదీప్తమివ చ స్థితమ్‌ । 
తేజోమధ్యే సముద్భూతం విమానం సూర్యభాస్వరమ్‌ ॥ 
అనేకగోపురైర్యుక్తమనేకావరణైర్యుతమ్‌ । 
తప్తహాటకనిర్భత్తకవాటగణశోభితమ్‌ ॥ 


నీలైర్మరకతైశ్సైవ కృతతోరణసబ్బయమ్‌ । 
సముద్భితపతాకాభిః శోభితం వివిధైర్థ్వజైః ॥ 


శాతకుమృమయైః కుంభైః శోభితాగైశ్చ గోపురైః । 
७०९०६ ५8० వితానైశ్చ విచితైర్వర్ణభేదతః ॥ 
లమృ్బమానైస్తత్ర ముక్తాదామభిర్దివిసమృవై । 
మల్లికామాలతీజాతిపుష్పాణాం చ సరైస్తథా ॥ 
స్వర్ణ చిత్రితవ స్రెశ్చ లమృమానైరలజ్ఞృతమ్‌ । 
అనేకమణిరత్నాధ్యం క్రీడామజ్ఞపసంయుతమ్‌ ॥ 
ఆస్థానమణబ్ఞపాన్తఃస్థమణిస్తమృసుశోభితమ్‌ । 

® ^ ధి = 
చతుర్దిక్లు చతుర్వ్వారం ద్వారపాలైశ్చ సేవితమ్‌ ॥ 


129 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


19 


20 


65 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, షట్టత్వారింశో9_ధ్యాయః 


ఆ తేజము సకల మెరుపులొకచో గూడినటులను, తేజస్సులన్నిటి యొక్క సముదాయ 
మావరించినటులను, 10 


అనేక కోటిసూర్యు లావిర్భవించినటుల తీక్షణముగను, కోటి పూర్ణచంద్రులుదయించి 
నటుల చల్లగను, ప్రపంచము నందలి తేజమంతయు నొకేచోట నిమిడి యున్నటుల 


(ప్రకాశించుచుండెను. 11 
“ఇది యేమి” యని దానిని చూడజాలక వెంటనే కనులను మూసికొని 
సురగణాదులందరును లేచి నిలచిరి. 12 


పాపరహితులగు యోగీంద్రులందరు కలత చెందిన మనస్సులతో నాకచోటజేరి 
వివిధ మంత్రములను జపించుచు నిలచియుండిరి. 18 


జగత్తునంతను ప్రజ్వలింప జేయునటులనున్న నా తేజో మధ్యమున సూర్యునివలె 
కాంతికలిగిన నొక విమానము గోచరించెను. 14 


అది యనేక గోపురములతో కూడి, అనేకావరణలతో నిండి పుటము పెట్టిన 
బంగరువంటికాంతిగల కవాటములతో ప్రకాశించుచు, 15 


९७०९७०९०, మరకతమణులతో తోరణములమర్చబడి మిక్కిలి ఎత్తుగా 
నెగురుచున్నగుడ్డలుగల రకరకముల జెండాలతో శోభించుచుండెను. 16 


బంగరు కలశములచే శోభించు గోపురములు కలిగి రంగు రంగుల చాందినీలచే 
నలంకరింపబడి, 17 


దివ్వములగు ముత్యముల జాలరులతోగూడి మల్లిక , మాలతి, జాజి పుష్ప 
మాలాలంకృతమై, 18 


బంగరుతో 1 బొమ్మలుగల వస్తములచే కూర్చబడి మణిరత్న 
నిర్మితములగు క్రైడామంటపములు కలిగి, 19 
ఆస్థానమండపమునందలి మణిస్థంభములు కలిగి, నాలుగు దిక్కు లందు 
ద్వారములును, వాటిని పాలించు ద్వారపాలకులునూకలిగి, 20 


130 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


సహగ్రరత్నసుస్తమృమణి మణ్బపశోభితమ్‌ 
రథాశ్వగజముభ్యెశ్చ దివ్యయానైరలబ్మ తమ్‌ ॥ 
శారికాశుకహంసానాం మయూరాణాం స్వనైర్యుతమ్‌ । 
కపోతమధురాలాపైః విచిత్రమృగపక్షిభిః ॥ 

శోభితం చ సుగన్గెస్సుధూ పైశ్చాపి విరాజితమ్‌ 
భేరీమృదజ్సపణవమురజస్వనసమృ్భృతమ్‌ ॥ 
ఢక్క్మానిస్సాణసన్నాదసమభూరి తదిగన్తరమ్‌। 
వీణాకిన్నరభేదానాం మజణ్ములస్వనసంయుతమ్‌॥। 


రూపయౌవనసమన్నదివ్యస్తీలాస్యలాలితమ్‌ I 
శ్రవణానందజననం హృదయాహ్లోదకారకమ్‌ ॥ 


నయనానందజనకం సర్వమంగళశోభితమ్‌। 
చామరగ్రాహిణీభిశ్చ సురూపాభిః సుచారుభిః॥। 


గృహీతవ్యజనాభిశ్చ రూపయౌవనచారుభిః । 
నీరాజనకరాగ్రాభిః శ్యామాభిశ్చ నిషేవితమ్‌ ॥ 


ఛత్రధ్వజధరాభిశ్చ ప్రీఖిః సేవితమాదరాత్‌ । 
ఏవమత్యద్భుతం దివ్యం విమానం దదృశుర్చుధాః ॥ 


బ్రహ్మాదయస్తథా దేవాః సనకాద్యాశ్చ యోగినః। 
మునయో౭_ గస్వ్యముఖ్యాశ్చ దృష్ట్వా తత్పరమాద్భుతమ్‌॥ 


ఇతికర్తవ్యతామూఢాః సమభూర్లాహాదమానసాః 


& 


తస్థుస్తథైవ పశ్యన్లో విస్మయోత్ఫుల్లలోచనాః ॥ 


131 


21 


22 


23 


24 


25 


26 


2/7 


28 


29 


30 


66 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, २९०2९०8० ధ్యాయః 
అనేక వేలరత్నఖచిత స్తంభములు కల మణి మండపములు కలిగి, అశ్వ, 
గజములతోను, దివ్యములగు ప్రయాణ సాధనములతో నలంకరింపబడినదియు. 21 


గోరువంక, చిలుక, హంస, మయూరములు మొదలగు పక్షుల యొక్కగాన రంజితమై, 
కపోత మధుర స్వరములతోను, విచిత్రము లగు మృగ, పక్షి గణములతోను 
కూడియుండియును, 22 


సుగంధములతోను, అగరు ధూపములచే పరిమళించుచు, భేరీ మృదంగములు 
తప్పెట మద్దెల ధ్వనులతోను గూడియుండినదియు. 28 


ఢక్కా వాద్య ధ్వనులతో దిక్కులు నిండిపోగా, వీణాస్వనములతోను, కిన్నర గంధర్వుల 
మంజుల ధ్వానములతో కూడిన 24 


మిక్కిలి యందమై నవయౌవనములోనున్న దేవతా స్రీల నృత్యములతో గూడి 
చెవులకింపొనరించుచు హృదయాహ్లోదకారియి, 25 


మంచిరూవము, నౌందర్యముగల స్రీలు వింజామరలు వీచుచుండగా 
నేత్రానందమును కలిగించుచు, అన్ని విధములా శుభప్రదంగా (ప్రకాశిస్తున్న 26 
రూపయౌవనసంవన్నులగం (స్త్రీలు చామరములుతీసికొని వినురుచుండ 
చేతులలోనున్న హారతిపళ్ళెరములతో సుందరీమణులు నిలచియుండగా, 27 


గొడుగులను, ధ్వజములను ధరించిన సుందరనారీమణి సంసేవితమై యుండి 
యత్యద్భుతముగా నున్న విమానమును గాంచిరి. 28 


ఆ విధంగా (బ్రహ్మాది దేవతలు, సనకసనందనాది యోగులు, అగస్యాది మహర్షులు 
ఆ పరమాద్భుతమును దర్శించి 29 


ఏమి చేయవలెనో తోచనీయని అత్యంతాహ్లోద చిత్తులై ఆశ్చర్య చకితనేత్రులైయట్లె 
తిలకించుచుందిరి. 80 


132 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


ఆకాశచారిణో దేవా విహగాః పక్షిణ స్తథా! 
మృగాశ్చ పశవః సర్వే విమానం దివ్యముత్తమమ్‌॥ 


దృష్ట్వా విస్తయసమ్బుల్లలో చనాః పూర్ణమానసాః | 
చేలుస్తస్మాత్సదం నైవ తస్థుస్తతైవ సాదరమ్‌ ॥ 


అత్యద్భుతం విమానం తత్‌ దృష్ట్వా లోకపితామహః । 
పరమానన్దభరితముఖలోచనపజ్మజః ॥ 


అగస్త్యం చ వసిష్టం చ వామదేవం చ కాశ్యపమ్‌ I 
జాబాలిమథ కణ్వం చ దేవలం దేవదర్శనమ్‌ ॥ 


స్వపుత్రం నారదం చైవ పరాశరమృషిం తథా । 
వ్యాసం శుకం తథా గారం భార్గవం చ్యవనం తథా ॥ 


అన్యానపి మునీన్‌ పుణ్యాన్‌ ఇ(న్లాద్యాంశ్చ సురాంస్తథాం 
సనకాదీంశ్చ యోగీన్హాన్‌ సమాహూయేదమట్రవీత్‌ ॥ 


“ఇదం తు దివ్యం పరమాద్భుతం శుభం 

విమానమిన్లాదినిషేవ్యమాణమ్‌ । 

విభాతి విష్ణోరివ మన్దిరం పరం 

పశ్యామ సర్వే వయమద్భుతం గృహమ్‌” ॥ 

ఇతీరయిత్వా ప్రవివేశ తదహం పితామహః సర్వజగత్సతిస్తథా 

తథైవ సర్వే విబుధాస్తపోధనాః తథైవ గేహం వివిశుశ్చ యోగినః ॥ 

ఇతి శ్రీవారాహవురాణో శ్రీవేజ్బుబాచలమావోత్సే 

శ్రీభగవదావిర్భవాది వర్ణనమ్‌ నామ షట్టత్వారింశోఐ_ ధ్యాయః 


=-= ० శ్రైప్రకిజాణాలాలా. 


133 


31 


39 


33 


34 


35 


36 


37 


38 


67 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, షట్టత్వారింశో9_ధ్యాయః 


ఆకాశంలో సంచరించే దేవతలు, పక్షులు, మృగములు, పశువులు, అందరు దివ్యము, 
శ్రెష్టమునైన ఆ విమానమును 31 


చూచి ఆశ్చర్యచకిత నేత్రులై, పూర్ణమనస్ములై, అక్కడ నుండి ఒక్క అడుగుకూడా 
ముందుకు వేయలేక ఆదరంతో అక్కడే ఉండిపోయిరి. 32 


అట్టి అద్భుత విమానమునుగాంచి చతుర్ముఖుడు పరమానందముతో నిండిన 
పద్మములవంటి ముఖము, నేత్రములు కలవాడాయెను. 33 


అగస్య, వసిష్ట వామదేవ, కాశ్యప, జాబాలి, కణ్వ, దేవల, దేవదర్శన, 34 


తన పు(తుడగు నారదుని, పరాశర, వ్యాస, శుక, ण्ठ, భార్గవ, చ్యవనాది35 


మునులను ఇంద్రాది దేవతలను, సనకాది యోగీంద్రుల నందరను జేరబిలచి 
యిట్లనియెను. 36 


“దివ్యమును, పరమాద్భుతమును, శుభమును, ఇంద్రాది సేవితమును, దేవతలను, 
విష్ణుమందిరమువలె యద్భుత గృహమైయున్న యీ విమానమును మనమందరము 
చూచుచున్నాము కదా! 37 


అని పలికి సకలలోకాధిపతియగు (బ్రహ్మ యాగృహమున (ప్రవేశిం పగా దేవతలు, 
మహర్షులు, యోగులందరునందట్లె ప్రవేశించిరి. 38 


ఇది శ్రీవరాహవురాణమున శ్రీవేంకటాచలమావోత్యమున 
శ్రీభగవదవతారమును వర్లించుటయనెడు 
ణా 
నలుబదియారన యధ్యాయము. 


- ०) + శ్రర 


134 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 68 శ్రీవరాహపురాణే పూర్వభాగే, సప్తచత్వారింశో9_ధ్యాయః 
అథ సప్తచత్వారించో9_ ధ్యాయః 


బ్రహ్మాదీనాం భగవన్మన్దిర ప్రవేశాదివర్ణనమ్‌ 


శ్రీ సూతః :- 

అతీత్య ప్రథమద్వారం రత్నతోరణభూషితమ్‌ । 
తప్తహటకనిష్పన్నకవాటద్వయశోభితమ్‌॥ 
చజ్జప్రచణ్ళా ।పాగ్ట్వారే శజ్ధ్ఞచక్రగదాన్వితౌ । 
ద్వారపాలౌ ప్రణమ్యైవ ద్వితీయం ద్వారమావిశన్‌ ॥ 
తథైవ సప్త ద్వారాణి సమతీత్య మహాభుజాః । 
చతుర్ముఖముఖాః సర్వే తత్ర దేవం శ్రియఃపతిమ్‌ ॥ 
అపశ్యన్నతిసంహృష్టాః సహ రాజ్ఞా మహాత్మనా । 
విమానే బహువిస్తీర్ణే సిద్ధ్దచారణసేవితే ॥ 
పుష్పవృష్టిర్మహత్యాసీత్‌ దేవదున్దుభినిర్గతః I 

ఆకాశౌ సుమహానాసీత్‌ రమ్యమబ్గళనిస్యనః ॥ 
తుష్టువుర్దేవగన్ధర్వా విమానస్థా౭_ప్పరోగణాః 
నన్ఫతుర్గీతవాదిత్రసమ్భృమః సుమహానభూత్‌ ॥ 
తైలోక్యం పూరితం తేన సమృ(మేణ తదా౭_భవత్‌ । 
విదిత్వా లోకపాలాశ్చ వసవో మునయస్తథా ॥। 


సర్వే గ్రహాస్తథా రుద్రా ధాతారో దేవతాగణాః । 


నాగా యక్షా స్తథా సర్వే యే చా న్యే సాత్తికామతాః ॥ 


ఆజగ్ముర్ణగదీశానం ద్రష్టుమచ్యుతమీశ్వరమ్‌ । 


బ్రహ్మాణం తే పురస్కృత్య దదృశుః భాస్మరోపమమ్‌ ॥ 


135 


నలుబది యేడవ అధ్యాయము 
బ్రహ్మాదులు భగవన్మందిరము ప్రవేశించుట 
శ్రీ సూతుడు :- 
రత్న తోరణాలంకృతమై(పుటమువేసిన)మేలిమి బంగారముతో నిర్మించిన కవాట 
ద్వయముతో గూడిన ప్రథమ ద్వారమును అతిక్రమించిరి. 1 


శంఖ చక్ర గదాన్వితులగు చండప్రచండులను ద్వారపాలకులను ముందరి 
ద్వారమువద్ద నమస్మరించి రెండవద్వారమును ప్రవేశించిరి. 2 


అట్లే బ్రహ్మాది దేవతలందరును సప్తద్వారములను దాటి అచ్చటి శియఃపతిని 
సేవించుకొనిరి. 3 


సిద్దులచేతను చారణులచేతను, సేవింపబడు నా దివ్యవిమానము నందు దశరథ 
చక్రవర్తీసమేతులైయందబును దర్శించి సంతసించిరి. 4 


అప్పుడు గొప్ప పుష్పవర్షము కురిసెను. దేవదుందుభుల నుండి బయలుదేరిన 
రమ్యమగు మంగళనాదమాకాశమున మారుమైోగెను. ర్‌ 


దేవగంధర్వులు స్తుతించిరి. విమానము నందలి అప్పరోగణములు నాట్యము చేసిరి. 
గీతములు వాయిద్యముల ధ్వని దిక్కులు పిక్కటిల్ల చేయుచుండెను. 6 


ముల్లోకములానాదముతో నింపబడెను. లోకపాలురు, వసువులు, మునులు,7 


సర్వగ్రహాధిపతులు, రుద్రులు, బ్రహ్మలు, దేవతాగణములు, నాగులు యక్షులు 


మొదలు సాత్విక జనులందరును, 8 

సర్వలోక నియన్తయగు జగత్ర్రభువగు (805०8258 దర్శింపగోరి బ్రహ్మను 

పురస్కరించుకొని భాస్మరుని బోలిన యా తేజోరాశిని దర్శించిరి. 9 
136 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


నీలమేఘనిభం శ్యామం నీలమాణిక్యవిగ్రహమ్‌ | 
తప్తహాటకసజ్కాశాం చమృకోద్దామదామభామ్‌ ॥ 


పజ్మజోదరలావణ్యాం ఆర్జహారిద్రసన్నిభామ్‌ । 
శరతూరనిశాకానమణలోపమసన్సుఖామ్‌ ॥ 
ఎడ చ [न श) 
భృజ్ఞపజ్మిసమాకారదివ్యాలకసుశోభితామ్‌ । 
ప్రఫుల్లపజ్మజ స్మేరముఖమన్దస్మితోజ్వులామ్‌ ॥ 
తరుణారుణసజ్యాశకుసుమృవసనోజ్జ్వలామ్‌! 
కిరీటహారమకుటకేయూరాబ్లదశోభితామ్‌ ॥ 


వామహస్తే లసద్ధేమలీలామ్చుజమనోహరామ్‌ । 
వలయాజ్గదసంశోభిలమృ్బమానాన్యపాణికామ్‌ ॥ 


పద్మాసనస్థితాం పద్మాం పారం దక్షిణమాథ్రితామ్‌ । 
వీక్షమాణాం కటాక్షేణ ముహుః శ్రీవత్సలాజ్భనమ్‌ ॥ 
శ్రీధరం వామపార్వ్వస్థాం తులసీశ్యామలాబ్దకామ్‌। 
సర్వంసహాం వసుమతీం సర్వాభరణభూషితామ్‌ ॥ 
ద్విజరాజజ్వలజ్ఞ్యోత్స్నామన్దహాసమనోహరామ్‌। 
మదమత్తచకోరాక్షీం ఫుల్లపజ్మజవ క్రకామ్‌॥ 


వామేతరకరామ్ఫోజధృతనీలసరోరుహామ్‌। 


శ్యామామనుపమాం భూమిం స్వర్ణ పద్మాసనే స్థితామ్‌ ॥ 


కటాక్షయన్తీం లోకేశమమృతగస్రావివీక్షణైః । 
దదృశుః బ్రహ్మరుద్రాద్యాః త్రిదశా మునిసత్తమాః ॥ 


యోగినశ్చ తథా రాజా కోసలేన్లో మహాద్యుతిః । 
నానారత్నసమాకీర్ణజ్వలన్మకుటశోభితమ్‌ ॥ 


137 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


19 


20 


69 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, సప్తచత్వారింశో9_ధ్యాయః 


నీలమేఘశ్యాముడును, నీలమణులవంటి శరీరము కలవాడును నగు శియఃపతిని 


గాంచిరి. మటియు పుటము వేసిన బంగరు వలెను, శ్రేష్ట సంపెంగి మాలవంటి 
కాంతి కలిగినట్టియు, 10 

తామర పుష్ప మధ్యభాగమువలె లావణ్యము కలిగినట్టియు, పచ్చిపసుపు రంగువంటి 
కాంతి కలిగినట్టియు, శరద్రుతువు నందలి పూర్ణచంద్రసమానమగు నెమ్మోము 


కలిగినట్టియు. 11 
తుమ్మెద పంక్తులను బోలిన ముంగురులు కలిగినట్టియు, వికసించిన పద్మమువంటి 
ముఖమున చిరునవ్వు చిందించుచున్నదియు, 12 


కుసుమ పువ్వువలె లేత ఎజుపురంగు వస్త్రముతో ప్రకాశించు చున్నదియు, 
కిరీటముతోను, ముత్యాల పేరులతోను, భుజకీర్తులతోను శోభిల్లుచున్నదియు, 18 
ఎడమ చేతియందు ప్రకాశించుచున్న సువర్ణ లీలాకమలము కలదియు, 
కంకణకేయూరాలంకృత దక్షిణ హస్తము కలిగినదానిని 14 

పద్మాసనముననున్నట్టియు, స్వామికి కుడిప్రక్క నున్నట్టియు, మాటి మాటికి 
శ్రీవత్సలాంఛనుడగు శ్రియఃపతిని క్రీగంటి ప్రసారములచే చూచుచున్నట్టి లక్ష్మీదేవిని 


దర్శించిరి. 15 
ఎడమవైపున శ్రీధరుడుండగా, తులసివలె శ్యామలవర్ణ శరీరము కలిగి, సర్వాభరణ 
భూషితురాలైన భూదేవిని 16 


ప్రకాశించుచున్న చంద్రుని వెన్నెలవంటి చిజునవ్వుతో మనోహర మైనదియు, 
మదంతో మత్తెక్కిన చకోరమువంటి నేత్రములు కలదియు, వికసించిన పద్మమువంటి 
ముఖముకలదియు, 17 


దక్షిణ హస్తమునందు నల్లని కలువను ధరించినదియు, నల్లనిదియు, 
నిరుపమానమైనదియు, బంగారు పదామాసనమునందున్న భూదేవిని 18 
అమృతమును స్రవిస్తున్న దృక్కులతో లోకేశ్వరుని కటాక్షిస్తున్న (క్రీగంటి చూపులతో 
చూస్తున్న) భూదేవిని బ్రహ్మ రుద్రాది దేవతలు, మునిపుంగవులు దర్శించిరి. 19 
ఆ విధముగ కోసలేంద్రుడు, మహా పరాక్రమవంతుడు అయిన దశరథ చక్రవర్తి, 
యోగులు కూడ అనేక రత్నములతో పొదగడబడి (ప్రకాశిస్తున్న కిరీటముతో 
శోభిల్లుచున్నట్టి యు 20 
138 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


మన్దస్మితమనో హారి శ్రీమద్వదనపజ్కజమ్‌ । 
° 
దయారసతరజ్లాఘపుల్లపజ్యృజలో చనమ్‌ ॥ 


సునాసికాపుట స్మేరపూర్ణేన్దుముఖమణ్దలమ్‌। 
కర్ణద్వయలసద్దేమ మకరాభరణోజ్ఞ్వలమ్‌॥। 
ణ [> 


కణ్ధలమ్బిలసద్ధేమగైవేయకవిభూషితమ్‌ | 
తప్తకార్తస్వరోద్భూత బ్రహ్మసూత్రవిరాజితమ్‌। | 


కేయూరాజ్ఞదసద్భూషం వృత్తాయతచతుర్భుజమ్‌ | 
జ్వాలాయుతసహస్రారసుదర్శనధరం వరమ్‌ ॥ 


శరచ్చన్షప్రతీకాశపాబ్బజన్యధరం శుభమ్‌ । 
అ(శ్రాన్తవరదానోద్యద్దక్షపాణిసరోరుహమ్‌ ॥ 


కటీ తటసువిన్యస్తవామపాణిజలేరుహమ్‌ । 
లావణ్యసినలహరీమహావర్తసునాభికమ్‌ ॥ 


సర్వలోకసమాధారజఠరాలజ్మ లతం హరిమ్‌। 
కటి సూత్రవ్యతిస్యూతకిజ్మిణీకవిరాజితమ్‌॥। 


కటీతటసుసమృద్ధచ్చ్భురికాయుధభూషితమ్‌। 
మారద్విపమహా9_ లానసమోరుద్వయశోభితమ్‌ ॥ 


మదనేషుధిసంశో భిజజ్బాద్వయవిరాజితమ్‌। 
పీతామృరధరం కాన్హ్యా పీతామృరజగత్రయమ్‌॥ 


గుల్భదేశలసదృద్ధ 88068 6९०5०655 
హంసశిజ్ఞి తమజ్లీ రనూపురాధ్యపదామ్చుజమ్‌! 


139 


21 


22 


23 


24 


25 


26 


2/7 


28 


29 


30 


70 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, సప్తచత్వారింశో9_ధ్యాయః 


మందస్మితముచే మనోహర ముఖ కమలము కలిగినట్టియు, దయారస తరంగములచే 
వికసించిన పద్మపత్రములబోలిన నేత్రములు కలిగినట్టియు, 21 


చక్కని నాసికాపుటముతో, చిజునవ్వుతో పూర్ణచంద్రునివంటి ముఖము కలిగినట్టియు, 
బంగారు మకరకుండలములతో ఉజలముగా ప్రకాశిస్తున్న కర్ణద్వయము 
కలిగినట్టియు, 22 


మెడలో వ్రేలాడుచు ప్రకాశిస్తున్న బంగారు ఆభరణముతో అలంకరింపబడినట్టియు, 
పుటం పెట్టిన బంగారుతో చేసిన బ్రహ్మసూత్రముతో విరాజిల్లుచున్నట్టియు, 23 
భుజకీర్తులు, దండ కడియములు మొదలగు ఆభరణములు కలిగి నట్టియు, గుండ్రని 
పొడవైన నాల్గుభుజములు కలిగినట్టియు, జ్వాలలతో గూడిన వేయి అంచులుగల 
శ్రేష్టమైన సుదర్శన చక్రమును ధరించినట్టియు, 24 

శరచ్చంద్రునిబోలు శంఖమును ధరించినట్టియు, ఎల్లప్పుడును వరముల 
నిచ్చుటక్రైయెత్తబడిన సామర్ధ్యముకలిగిన పాణిపద్మము కలిగినట్టియు, 25 


కటిప్రదేశముననుంచబడిన పద్మమువంటి యెడమచేయి కలిగినట్టియు, లావణ్య 
సాగరతరంగములలో గొప్పసుడిగుండము వలెనుండు నాభి కలిగినట్టియు, 26 


అఖిల భువనములకు ఆధారభూతమైన ఉదరముతో అలంకృతుడును, మొలనూలులో 
కుట్టబడిన చిజుగంటలతో విరాజిల్లుతున్న శ్రీహరిని 27 


మొలలో చిరుకత్తిని ధరించిన వాడును, మదపుటేనుగులను బంధించే 
ఆలానస్తంభములవంటి ఊరువులతో శోభిల్లుచున్న వాడును, 28 
మన్మథుని అమ్ములపొది వలెనున్న పిక్కలతో విరాజిల్లుచున్న వాడును, పసుపుపచ్చని 
వస్త్రమును ధరించిన వాడును, తన తేజస్సుతో ముల్లోకములను (ప్రకాశింపజేయు 
చున్నవాడును, 29 
చీలమండలలో చక్కగా కట్టబడిన చిఖుగంటలు, కడియములు గలవాడు, హంస 
ధ్వనము చేయుచున్న నూపురములు ధరించిన పాదపద్మములు గలవాడును,30 
140 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
బాలచన్షకలాశోభినఖపజ్మివిరాజితమ్‌ I 
సహస్రపత్రపీఠస్థం సర్వాభరణభూషితమ్‌ ॥ 
పారిజాతతరోర్మూలే భాసమాసనం శ్రియఃపతిమ్‌ । 


కోటికన్దర్చలావణ్యసమ్మోహితజగత్రయమ్‌ ॥ 


యౌవనోద్దామలావణ్యం పజ్బవింశతిహాయనమ్‌ । 
కుమారం రాజసింహస్య క్రీడమానమివాచ్యుతమ్‌ ॥ 


మూర్తీభూతదయాసిన్థుం మూర్తీభూతక్షమాగుణమ్‌ । 
మూర్తీభూతమహౌదార్యం మూర్తిమద్రూపసమృదమ్‌ ॥ 
నారాయణమనాద్యన్తమవ్యయం పురుషోత్తమమ్‌ । 
దదృశుః దేవగన్థర్వాః ప్రత్యక్షం సురసత్తమాః ॥ 
ద్రష్టుం ప్రత్యక్షతో యస్య రూపం తేపుస్తపోధనాః । 
తమజం దేవదేవేశం శృజ్ఞారరసవారిధిమ్‌ ॥ 
చక్షుషాం ఫలమత్యర్థం దదృశుః ప్రీతమానసాః 
నయనానన్గజననం దృష్ట్వా తం సూర్యతేజసమ్‌ ॥ 
సర్వేషాం నేత్రపద్మాని వికాసం ప్రాపురజ్ఞుసా । 
హర్షావేశసమావిష్టా దర్శనాత్తస్య యోగినః ॥ 
మునయశ్చ తథా౭_న్యే చ ననృతుశ్చాప్పరోగణాః 
నిపతన్తం పతన్యన్వ్యే భ్రమన్తం భ్రామయన్తిచ ॥ 


141 


31 


32 


33 


34 


35 


36 


37 


38 


39 


71 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, సప్తచత్వారింశో9_ధ్యాయః 


బాలచంద్రకళను బోలి ప్రకాశించు గోళ్ళవరుస కలిగినట్టియు, సహస్రకమల పీఠమున 
నున్నట్టియు, సర్వాభరణములచే నలంకరింపబడినట్టియు, 31 


పారిజాత తరుమూలమున ప్రకాశించుచున్నట్టియు, కోటి మన్మథ లావణ్యముచే 
ముల్లోకముల మోహింపజేయు చున్నట్టి యు, 32 
యౌవనముచే నుత్మ్కృష్టమగు లావణ్యము కలిగినట్టియు, ఇరువదియైైదు 
సంవత్సరముల వయస్సును కలిగినట్టియు, రాజవర్యుని కుమారునివలె 
క్రీడించుచున్నట్టి భగవంతుని 33 


దేహమును ధరించిన దయవలెనున్నట్టియు, క్షమాగుణమే శరీరమును ధరించి 


వచ్చెనో యనునటుల కన్పించుచున్నట్టి యు, జెదార్యమే శరీరధారియయ్యెనేమో 
యనునటులున్నట్టియు, సౌందర్యరాశివలె నున్నట్టియు, 34 
ఆదిమధ్యాంతరహితుని, అవ్యయుడగు పురుషోత్తముడగు నారాయణుని దేవతలు 
ప్రత్యక్షముగా వీక్షించిరి. 35 
తపోధనులందరు నెవ్వని సాక్షాత్మరింపవలెనని యట్టి పుట్టుకలేని శృంగారరస 
సముద్రుడై నట్టి దేవాది దేవుని చూచిరి. 36 


కన్నులున్నందుకు సార్థకముగా చక్షుః ప్రీతితోగాంచి భాస్మరునివంటి తేజముకలిగి 
నేత్ర పర్వమును గావించు నాభగవంతుని దర్శించి, 37 


యోగుల నేత్రపద్మములు వెంటనే వికసించెను. మునులును, ఇతరులును, ఆతనిని 
దర్శించితిమను సంతోషముతో నుప్పొంగిరి. 38 


అప్పరసలాడిరి, అందరు నానందాశ్రువులను విడచుచు మదోన్మత్తులవలె నుండిరి. 
89 


142 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


ఉత్పతన్తం పతన్యన్వే హర్షపర్యాకులేక్షణాః । 
ఆనన్నా(శ్రు ప్రముజణ్బనో మదోన్మత్తా ఇవాభవన్‌ ॥ 


అనుభూయ ७००० చిరాత్‌ స్వస్థా గతజ్వరాః । 
తస్థుశ్చ దేవదేవేశం వీక్షమాణాః పునః పునః॥ 


ఇది శ్రీవారాహపురాణే శ్రీవేజబ్బుటాచలమావోత్సే బ్రహ్హాదీనాం 
భగవనృందిరప్రవేశ ప్రణమనాదివర్థనం 
నామ సప్తచత్వారింశోల. ధ్యాయః 


==> ° భకక. 


అథ అప్రచత్వారించో9_ ధ్యాయః 


(+ ~~ భగవత్‌స్తుతిః 
శ్రీసూత :- 
అథ తే మునయః సర్వే హర్షావిష్టాశ్చ యోగినః । 
స్తుత్యా గమ్యం స్తుతిప్రీతం ప్రీత్యర్థం తుష్టువు స్తదా ॥ 
బ్రహ్మో :- 
ఉపక్రమ్య పరిచ్చేత్తుం తవాన న్తగుణార్ణవమ్‌ 
అజానన్తః పురా వేదాః తే చ నిత్యాః సహస్రథా ॥ 
“నమస్తే యజ్ఞరూపాయ యజ్ఞభో క్రే నమో నమః । 
యజ్ఞకర్రే నమో యజ్ఞ ప్రియాయ నమో నమః ॥ 


యజ్ఞగోప్రే నమో యజ్ఞఫలదాయ నమో నమః । 
విశ్వామిత్రమహాయజ్ఞపాలకాయ నమో నమః ॥ 


యజ్ఞం (శ్రాద్ధం చ దానం చ కర్మాణ్యన్యాని యాని చ । 
తేషామపి త్వమేవైకః సమస్తజపకర్మణామ్‌ ॥ 


143 


40 


41 


72 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, అష్టచత్వారింశో9_ధ్యాయః 


ఒడలెరుగక క్రిందపడుట, ఒరులను పడగొట్టుట, తాము భ్రాంతులగుట, ఇతరులను 


భ్రమింపచేయుట, ఎగురుట, ఎగురవేయుట మొదలైన వికృత చేష్టలను చేయుచు, 
హర్షాతిరేకము వలన కళ్ళలో ఆనందాథశువులు రాగా మదోన్మత్తులవలె నుండిరి. 
40 
ఆ ఆనందమును యథేచ్చగా అనుభవించి చాలాసేపటికి స్వన్ద చిత్తులై 
వికారచేష్టలుమాని దేవదేవుని మరల మరల తదేకంగా దర్శిస్తూ ఉండిపోయిరి. 41 
ఇది శ్రీవరావావురాణమున శ్రీ వేంకటాచల మావోత్యమున (బ్రహ్మోదులు 


భగవనందిరమున (వవేళించుట నమన్యరించుట మున్నగునవి వర్ణించుట యనెడు 
నలుబది యేడవ అధ్యాయము. 


----== 0 —— 


సలుబది యినిమిదపయుధ్యాయుము 
అగస్యాది మహర్షులు చేసిన భగవత్‌స్తుతి 

శ్రీ సూతుడు :- 

అంత మునులును, యోగులును సంపూర్ణ హర్షావిష్టులై స్తుతి ప్రీతుడగు భగవంతుని 

నిట్లని బ్రహ్మను ముందిడుకొని స్తుతించిరి. 

బ్రహ్మ :- 

దేవా! పూర్వము నిత్యములైన అనేక వేదములు అనన్తములగు సముద్రమువలె 

యపారమగు నీ గుణముల అంతమును కనుగొన వలెనని ప్రయత్నించి అవధిని 

గానకపోయినవి. 1 

యజ్ఞస్వరూపుడైన నీకు నమస్మారము. వీవు యజ్ఞఫలభోక్తవు. యజ్ఞకర్తవు. 

యజ్ఞప్రియుడవు. 2 

నీవు యజ్ఞసంరక్షకుడవు. నీవే యజ్ఞఫల ప్రదాతవు. శ్రీరామావ తారంలో 

విశ్వామిత్రుని గొప్పయజ్ఞాన్ని కాపాడిన నీకు నమస్కారము. 3 

మానవులాచరించే యజ్ఞము. శ్రాద్ధము, దానము మొదలైన కర్మలన్నింటికి 4 
144 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


పాలనే ఫలదానే చ ప్రభురిత్యుచ్యసే బుధైః । 
న కేవలం త్వదుద్దేశకృతానాం కర్మణాం ప్రభుః ॥ 


అన్యోద్దేశకృతానాం చ యజ్ఞానాం త్వం ప్రభుస్తథా । 
ఆదావన్తే తథా మధ్యే త్వద్‌జ్ఞానం త్వంన చేన్న తత్‌ ॥ 


న్యూనం చాపి కృతం కర్మ త్వద్యానాత్‌ యాతి పూర్ణతామ్‌ I 
కర్మణైవ హి సుప్రీతః త్వం తు ధర్మం దదాసి చ ॥ 


అర్థకామౌ తథా మోక్షం దదాసి చ తపః ప్రియః । 
వేదేషు బహవో భాగాః కర్మాణ్యేవ వదన్తి హి ॥ 


తాన్యేవ హి తవ ప్రీతికారీణీతి పురావిదః । 
యథావత్‌ తాని కర్తుం చ న శక్యాని మనీషిభిః ॥ 


అస్మాభిః క్రియతే యుష్మదాజ్ఞాబుద్యా హి కర్మ తత్‌ । 
కర్మచ్చిద్రం తపళ్చిద్రం త్యక్తం చోపేక్షితం చ యత్‌ ॥ 
తత్సర్వం క్షమ్యతాం దేవా! శ్రీనివాస క్షమానిధే! ॥ 


ఇతి తస్మిన్‌ స్తుతే విష్లా మునిభిశ్చ తపోధనైః। 
दमु దేవతాః సర్వాః తుష్టువుః జగదీశ్వరమ్‌ ॥ 


ఇంద్రాద్యాః :- 
“ఓం నమో వేజ్కటేశాయ శేషాద్రినిలయాయ చ । 
సింహాచలనివాసాయ శ్రీమన్నారాయణాయ చ ॥ 


కేశవాయ నమో నిత్యం వాసుదేవాయ తే నమః । 
హృషీకేశాయ మహతే వామనాయ నమో నమః ॥ 
145 


10 


11 


12 


13 


73 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, అష్టచత్వారింశో9_ధ్యాయః 


పాలకుడవు, ఫల(ప్రదాతవు కూడా నీవే. అందుచేత పండితులు నిన్ను ప్రభువుగా 
పేర్కొంటున్నా! రు. నీవు కేవలం నీ గురించి చేసే కర్మలకు మాత్రమే ప్రభువు 
కావు. ర్‌ 


ఇతర దేవతలనుద్దేశించి చేసే యజ్ఞయాగాది కర్మలకు కూడా నీవే ప్రభువు. ఆయా 
కర్మలలో ఆది మధ్యాంతములందు న్‌ స్ఫురణలేక అవి పూర్తికాజాలవు. 6 
కర్మాచరణలోని లోటుపాట్లన్నీ నీ ధ్యానంతో పూర్తిగా తొలగి కర్మ పరిపూర్తి కాగలదు. 
కర్మతో సంతృప్తుడవైన 226) భక్తులకు ధర్మాన్నిస్తున్నావు. 7 
తపః ప్రియుడవైన నీవు అర్ధ్థకామములను, మోక్షాన్ని కూడా ఇస్తున్నారు. వేదాలలో 
చాలా భాగము కర్మకాందేనని పెద్దలు చెబుతుంటారు. 8 


ఆ కర్మలన్నీ నీకు ప్రీతికరములని మహర్షుల వాక్కు శాస్త్రోక్తంగా ఆ కర్మలన్నింటినీ 
అనుష్టించుట మానవులకు సాధ్యం కాదు. 9 


మేము ఆ కర్మలను న్‌ ఆజ్ఞగా ఆచరిస్తున్నాము. వాటిలో కర్మచ్చిద్రము, తపళ్చిద్రము 
వదిలివేయబడినది, ఉపేక్షచేయ బడినది ఏవైతే ఉన్నవో వాటినన్నిటిని ఓ దేవా! 
దయా సముద్రుడ వైన ఓ శ్రీనివాసా! క్షమించు” 10 


అని తపోధనులైన మహర్షులు విష్ణువును స్తుతించగా ఇంద్రాది దేవతలందరు ఆ 
జగదీశ్వరుని ఈ విధంగా స్తుతించిరి. (ఇంద్రాది లిట్లు స్తుతించిరి.) 11 


ఇంద్రాదులు :- 
ఓ వేంకటేశ్వరా! శేషాద్రినిలయా! సింహాచలనివాసా! శ్రీమన్నారాయణా! నీకు 
నమస్కారము. 12 


కేశవా! నీకు నిత్యము నమస్కారము. వాసుదేవా! నీకు నమస్కారము. హృషీకేశా! 
మహానుభావా! వామనా! నీకు పలుమార్లు నమస్కారము. 13 


146 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


సర్వేషాం ప్రాణినాం స్వామిన్‌! నివాసార్థం యథాయథమ్‌ । 


ఉద్ధృత్య భూమిం పాతాలాత్‌ స్థాపయిత్వా దృఢం పునః 
అనుగృహ్హన్‌ జనాన్‌ సర్వాన్‌ ప్రత్యక్షం దృశ్యసే గిరౌ । 
సురాణాముదధిం యత్నాత్‌ నిర్మథ్యోత్సాద్య చామృతమ్‌ ॥ 


అరక్షస్త్వం సురాన్‌ సర్వాన్‌ దత్వా పీయూషమాదరాత్‌ । 
త్వదీహా సర్వధా స్వామిన్‌! పరార్థెవ సురేశ్వర! ॥ 


२६९९९) ९८०००9० ५००८०८६ జ్ఞాతుం శక్నోతి కః పుమాన్‌? 
క్వచిత్సహస్రమూర్తా త్వం సహస్రాక్షః సహస్రపాత్‌ ॥ 


కదాచిత్‌ ద్విభుజస్త్వం తు కదాచిత్త్వం చతుర్భుజః I 
కదాచిచ్చ తవ స్వామిన్‌ । న కిజ్బిచ్చరణాదికమ్‌ ॥ 


ఆకాశమివ తే రూపం కదాచిత్‌ జ్ఞానగోచరమ్‌ । 
కదాచిత్‌ నిర్వికల్పేన వేద్యం యత్నేన కస్యచిత్‌ ॥ 


ఆహుస్త్వాం సగుణం కేచిత్‌ నిర్గుణం జ్ఞానమాత్రకమ్‌ । 
కిజ్బిదిత్యేవ కేచిత్తు సదిత్యేవ తు కేచన ॥ 


దివ్యావయవసౌన్దర్యం నిత్యవిగ్రహయోగినమ్‌ । 
వదన్తి కేచిదస్మాకమపి తన్మతముత్తమమ్‌ ॥ 
హృద్యం ప్రమాణభూయిష్టం తం నతాస్స్మ జగద్గురుమ్‌ |” 


ఏవం హి స్తూయమానే తు గోవిన్లే త్రిదశైరపి । 
తుష్టువుః సనకాద్యాశ్చ యోగినో విజితేన్టియాః ॥ 


147 


14 


15 


16 


17 


18 


19 


20 


21 


22 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, అష్టచత్వారింశో9_ధ్యాయః 


ఓ స్వామి! సర్వప్రాణులు సుఖంగా నివసించుటకై పాతాళము నుండి భూమిని 
పైకి తెచ్చి మరల దృఢంగా ప్రతిష్టించి, 14 


అక్కడి జనులందరిని అనుగ్రహించుటకై నీవా భూలోకమునందే ఈ పర్వతమున 
వెలసినావు. గొప్ప ప్రయత్నముచే క్షీరసాగరమును మధించి, అందమృతమును 
పుట్టించి 15 

దానిని దేవతలందరికి ప్రీతితో పంచిపెట్టావు. నీవు అవాప్త కాముడవు. నీకు 
కావలసినదేమో లేదు. నీవు చేసే పనులన్నీ సదా భక్తులనను(గహించడానికే. 16 


నీ స్వరూపమును ఉన్నది ఉన్నట్లు ఎవరు తెలిసికోగలరు? ఒకప్పుడు నీవు వెయ్యి 
శిరస్సులు, వేయి కళ్ళు, వేయి పాదములు కలిగి విశ్వరూపుడవుగను, 17 


మరొకప్పుడు రెండు భుజములు కలవాడవుగను, వేతాకప్పుడు చతుర్భుజుడవుగను 
నుందువు. ఇంకొకప్పుడు స్వామా! నీకు కరచరణాద్యవయవములే ఉండవు. 18 


ఒకానొకప్పుడు నీ రూపము ఆకాశమువలె జ్ఞానగోచరమై ఉంటుంది. మరొకప్పుడు 
నిర్వికల్పజ్ఞానం చేత ఎవరికో ఒకరికి ప్రయత్నంచే తెలియబడతావు. 19 


కొందరు నిన్ను సగుణుడవుగను, మరికొందరు నిర్గుణుడవుగను, జ్ఞానమాత్ర 
స్వరూపడవుగను చెప్పుదురు. ఇంకొందరు కించిత్తువుగను, మరికొందరు సత్తుగను 
ధ్యానింతురు. 20 


కొందరు నిన్ను దివ్యావయవ సౌందర్యముగల దివ్యమంగళ విగ్రహము కలవాడవని 
చెప్పుదురు. మాకును ఆ అభిప్రాయము ఉత్తమముగా తోచుచున్నది. జగద్దురువైన 
ట్ర్‌ స్వరూపము హృద్యము, ప్రమాణభూయిష్ట్రమగుటచే ఆనీ దివ్యస్వరూపమునకు 
నమస్మరిస్తున్నాము. 21 


ఈ విధంగా గోవిందుని దేవతలు స్తుతించగా, ఆపైన జితేంద్రియు లైన సనకాది 
యోగిపుంగవులు భగవంతుని ఇట్లు స్తుతించిరి. 22 


148 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
సనకాదికృతభగవత్‌స్తుతిః 
సనకాద్యాః :- 
“వైకుణ్ధధామ విష్ణో! త్వం జగతామాదికారణమ్‌ । 
నమామి త్వం జగద్రూపం నమామి త్వామసజ్లినమ్‌ ॥ 


ఆధారపద్నే హృత్పద్నే భ్రూమధ్యే మూర్ధ్ని పబ్బజే | 
నీవారశూకవత్సూక్ష్మం పీత్రాభం సర్వతోముఖమ్‌ ॥ 


సుషుమ్నామార్గమధ్యే౭_పి బిసతన్తునిభం పరమ్‌ । 
జ్ఞానాత్మకం మనోవేద్యం లయవాచ్యమరూపకమ్‌ ॥ 


స్వయంప్రకాశరూపం చ సమాధౌ త్వాం నమామ్యహమ్‌! 
యోగినాం పరమాధారం యోగీశం యోగదాయినమ్‌ ॥ 


యోగినామప్యగమ్యం చ నమస్యామో జగద్గురుమ్‌ I 
హృత్పద్మకర్ణికామధ్యే శజ్ధ్ఞచక్రగదాధరమ్‌ ॥ 
నీలతోయదసజ్మాశం పీతవాసమచ్యుతమ్‌ | 
త్వత్సాదం సర్వభావేన సర్వథా శరణం గతాః ॥ 


ఇతి స్తుతే జగన్నాథే యోగిభిః కోసలాధిపః । 
తుష్టావ హృష్టస్తం దేవం రాజా దశరథస్తదా ॥ 


దశరథ కృత భగవత్‌స్తుతిః 
దశరథః :- 
బ్రహ్మేన్టప్రముఖాః సర్వే తపః కుర్వన్తి యత్మృతే । 
త్వదధీనా రమా సా తు త్వత్పసాదాభికాంక్షిణీ” ॥ 


149 


23 


24 


25 


26 


97 


28 


29 


30 


75 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, అష్టచత్వారింశో9_ధ్యాయః 
సనకాదులు చేసిన భగవత్‌స్తుతి 


(నకాదులిట్లు స్తుతించిరి 
“వైకుంఠవాసా! విష్ణుమూర్తీ! నీవీ లోకాలకు ఆది కారణము. జగద్రూపుడవైన నీకు 
నమస్కారము. సంగరహితుడవైన నీకు నమస్మారము. 98 


మూలాధార పద్మమునందు హృదయపుండరీకమునందు, (భూమధ్యమునందు 
(కనుబొమల నడుమ) శిరస్సునందలి సహస్రార కమలమునందు తామరతూడువలె 
సూక్ష్మమై పసుపురంగు కలిగి సర్వతోముఖమై, 24 
సుషుమ్నా నాడీ మార్గమధ్యంలో కూడా తామరతూడువలెనున్న పరమోత్మృష్ట 
జ్ఞానస్వరూపుడవై, మనస్సుచే తెలియదగినవాడవై ప్రణవశబ్దవాచ్యుడవై, 
రూపరహితుడవై 25 
స్వయంగా ప్రకాశించే రూపంగల నిన్ను నమస్కరిస్తున్నాను. నీవు యోగులకు 
పరమాధారభూతుడవు. యోగీశ్వరుడవు, యోగ దాతవు. 26 
నీవు యోగులకు కూడా పొందశక్యము కానివాడవు. అట్టి జగద్దురుడవైన, నీకు 
నమస్మరిస్తున్నాము. శంఖచక్రగదాధరుడవు, జీవుల పహృదయపుండరీక 
కర్ణికామధ్యంలో 27 
నీలిమేఘశ్యాముడవు, పీతాంబరధరుడవు, అచ్యుతుడవు, వేద వేద్యుడవైనను 
వేదమునకు విషయము కానివాడవు అయిన నీకు నమస్కరిస్తున్నాము. అన్ని 
విధములుగ నీ పాదపద్మములనే శరణుపొందినాము”. 28 
ఈ విధంగా సనకాది యోగులు భగవంతుని స్తుతించగా సంతోషించిన 
కోసలదేశాధీశుడైన దశరథక్రవర్తి భగవంతుని ఈ విధంగా స్తుతించెను. 29 


దశరథుడుచేసిన భగవత్‌స్తుతి 


దశరథుడు : - 
బ్రహ్మేంద్రాది ప్రముఖులందరు ఎవరిగురించి తపస్సు చేస్తుంటారో, ఆ శ్రీమహాలక్ష్మి 
నీ అధీనంలో ఉండి, నీ అనుగ్రహ మును కోరుచున్నది. 30 


150 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


త్రిపురారేర్మహావిష్టో! లోకసంహారకారిణః । 
యేన దగ్గా పురీ తత్తు త్వదాయుధమితి సృృతిమ్‌ ॥ 


సర్వసృష్టి క్రియాకర్తృబ్రహ్మాద్యా దేవతాగణాః । 
త్వదాజ్ఞాకారిణః శ్రీశ! నాస్తి కళ్చిత్తవాధికః ॥ 


త్వదీయం ధామ 5८०० నిరపాయం నిరాకులమ్‌। 
సర్వప్రార్థ్యం పరానన్దం వక్తవ్యం కిమతః పరమ్‌” ॥ 


ఏవం నృపేణ గోవినే స్తూయమానే చతుర్ముఖః । 
చతుర్భిః తోషయామాస ముఖైర్వేదసుగనిభిః ॥ 

బ్రహ్మ కృత భగవత్‌స్తుతిః 
బ్రహ్మో :- 
“ఆపీద[గ్రే సదేకస్తు స చ నారాయణః శ్రుతః । 
అపో౭_సృజత్తతో వీర్యం విసృష్టం తాసు తేన వై ॥ 


తదణ్జమభవత్ప్సకశ్చాత్‌ త్వయా సృష్టోత_ హ మీశ్వర! 1 
మయా సృష్టాః ప్రజాః సర్వాః సర్వమూలం త్వమేవ భోః ॥ 


మాదృశా విధయో జాతాః త్వత్తః కతి కతీశ భోః । 
జీవైః సూక్ష్మప్రకృత్యా చ విశిష్టస్త్వం తు కారణమ్‌ ॥ 


త్వమేవ సర్వభూతాత్మా “జగిదిత్యుచ్యసే (శ్రుతౌ । 
ఏకం వృక్షం సమాసాతే సుపర్ణావయుతౌ హరే! ॥ 


తయోరన్యః కర్మజన్యం ఫలమశ్నాతి సర్వదా । 
అస్ప ఎష్టగన్గస్తతైవ దీష్యసే త్వం యథా రవిః ॥ 


151 


31 


39 


33 


34 


35 


36 


37 


38 


39 


76 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, అష్టచత్వారింశో9_ధ్యాయః 


ఓ మహావిష్టూ! లోక సంహారకుడైన (ప్రకయకర్త, లయకర్తయిన) త్రిపురారి (శివుడు) 
త్రిపురాసుర సంహారకార్యంలో నీ ఆయుధంతోనే త్రిపురాలను దగ్గంచేశాడు. 31 


ఓ లక్ష్మీపతీ! బ్రహ్మాది దేవతాగణములు సర్వజగత్సృష్టి క్రియాకర్తవైన నీ ఆజ్ఞకు 
లోబడి ఆయాకార్యములను నిర్వహిస్తున్నారు. కావున నీకంటె గొప్పవారెవ్వరు 
లేరు. 32 


నీ నివాసస్తానమైన శ్రీవైకుంఠము అపాయములేనిది, బాధారహితమైనది అది 
అందరికీ ప్రార నీయము పరమానందపదము. ఇంతకంటే చెప్పవలసినదేమున్నది? 
33 


దశరథమహారాజు ఈ విధంగా గోవిందుని స్తుతించగా చతుర్ముఖ (బ్రహ్మ నిరంతర 

వేదాభ్యాసముతో సుగంధభరితములైన నాలుగు ముఖములతో భగవంతుని ఈ 

విధంగా స్తుతించి సంతోషపెట్టెను. 34 
బ్రహ్మదేవుడు చేసిన భగవత్‌స్తో త్రము 

బ్రహ్మదేవుడు:- 

ఈ +> ముందు సచ్చటబ్ది వాచ్యమైన వస్తువు ఒకటే ఉండేదని, ఆ వస్తువే 

శ్రీమన్నారాయణుడని వేదములు తెలియజేస్తున్నవి. ఆయన ఉదకములను పుట్టించి 


వాటిలో తన తేజస్సును విడిచెను. 35 
అది అండముగా మారెను. ప్రభూ! ఆ తరువాత నీవు నన్ను పుట్టించితివి. నేను 
ప్రజలందరిని సృష్టించితిని. దీనికంతటికి నీవే మూలకారణము. 36 


ఓ జగదీశ్వరా! ఇంతకుముందు నావంటి (బ్రహ్మలెంతమంది నీనుండి పుట్టినారో! 
జీవులతోను, సూక్ష్మప్రకృతితోను కూడిన నీవు ఈ విశ్వానికి కారణము. 37 


సర్వభూతములకు నీవె అంతరాత్మవై జగత్తుగా భాసిస్తున్నావని వేదములు 
చెబుతున్నవి. శ్రీహరీ! మంచి రెక్కలుగల రెండు పక్షులు ఒకే వృక్షమునాశ్రయించి 
కలిసి జీవిస్తున్నాయి. 38 


వాటిలో ఒక పక్షి కర్మజన్యమైన ఫలమును తింటున్నది. నీవు జీవులకు అంతర్యామివై 
ఉండి, కర్మఫలములనంటకుండ సూర్యునివలె ప్రకాశిస్తున్నావు. 39 


152 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


నియన్లా సర్వజీవానాం ప్రేరకశ్చానుమోదకః । 
సత్యం జ్ఞానమనన్తం చ త్వద్రూపం వై శియః పతే! ॥ 


నరానన్గాచ్చతగుణాత్‌ దేవగన్గ్థర్వసమ్మదాః I 
ఇత్యారభ్య తవ స్తోతుమానన్దం కమలాపతే! ॥ 


బ్రహ్మో :- 
తూష్టీంభావం యయుః సోత హం త్వన్నాభికమలోదృవః 
కథం స్తామి గుణక్షీరపయోధిం త్వాం రమాపతే! ॥ 


దయోద్రిక్తముఖామ్ఫోజ దర్శనాత్తే వయం సురా ६ । 
అవాదిష్మ చ కిజ్బిత్తు తత్సర్వం క్షమ్యతాం ప్రభోః ॥ 
ప్రసీ 


ప్రసీ 


రమోదార ! ప్రసీద త్వం శ్రియోజ్ఞ్వల ! । 
రమానన్ద ! ప్రసీద సుముఖోజ్వల” ॥ 


ఇతి దేవగణాః సర్వే హర్నోత్ళుల్లహృదమ్చుజాః I 
అస్తువన్‌ దేవదేవేశం యాథాత్యాద్బహుధా తదా ॥ 


ఇతి శ్రీవరాహవురాణో వేబ్బభాచలమావోత్చే అగస్మాదిక్టత 
భగవత్తుత్యాదివర్ధనం నామ అష్ట్రచత్వారింశో౨. ధ్యాయః 


=-= ० (व्व 


153 


40 


41 


42 


43 


44 


45 


77 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, అష్టచత్వారింశో9_ధ్యాయః 


నీవు ప్రాణులందరికి నియామకుడవు, ప్రేరకుడవు, అనుమోదకు డవు, ఓ లక్ష్మీపతీ! 


నీ స్వరూపము సత్యమైనది, జ్ఞానమైనది. అనంతమైనది. 40 


ఓ కమలాపతీ! మానవానందము కంటే దేవగంధర్వా నందములు నూరురెట్లెక్కువ. 
అని ఈ విధంగా వేదములు నీ ఆనందాన్ని స్తుతించుటకు ఆరంభించి 41 


ఆ వేదము లసమర్ధములై మరలిపోయి మౌనము వహించెననిన శ్రియఃపతీ నీ 
నాభికములమునుండి పుట్టి న నేను పాలకడలివలె స్వచ్చమగు గుణరాశివగు నిన్ను 
వర్ణింపగలనా ? 42 


ప్రభూ! నీ దయాపరిపూర్ణ ముఖ పంకజ దర్శనానందమున దేవతలమగు మేమొకింత 
పలికితిమి. దానినంతను క్షమింపుము. 43 


బెదార్యగుణ సంపన్నా! అనుగ్రహించుము. లావణ్యసింధో! దయజూడుము. 
పరమానందైక నిధే! రక్షింపుము. సురుచిరముఖ వికాసా! కటాక్షింపుము. 44 


ఇట్లగస్యాదులును, దేవగణములందరును సంతోష వికసిత హృత్పుండరీకములు 
కలవారై యనేక విధములగు యదార్ధగుణములతో నాతని నపుడు స్తుతించిరి. 45 


ఇది శ్రీవరాహపురాణమున శ్రీ వేంకటాచలమావోత్యమున 
అగస్తాదులు భగవంతుని వర్ణించుట యనెడు 
నలుబది యెనిమిదవ యధ్యాయము. 


——=అ0—— 


154 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
అథ ఏకోనపజ్బూశో9_ ధ్యాయః 


బ్రహ్మాదీన్‌ ప్రతి భగవత్మ ృతకుశలానుయోగాదయః 
శ్రీ సూతః :- 
మునిభిర్జ్దేవబృవైశ్చ స్తుతః శ్రీవేజ్మటాధిపః ] 
దయాప్రసన్నసమ్మ్భుల్లనే త్రాబ్దాభ్యాం విలోకయన్‌ ॥ 


తాన్సర్వాన్వై సుధావృష్ట్యా9_9_హాదయన్నివ సో౭_చ్యతః । 
బభాషే మేఘగమ్బీరవాచా కర్ణామృత[్రియా ॥ 


శ్రీభగఠాన్‌ :- 
బ్రహ్మన్‌ ! ప్రీతో౭ స్మి తే భక్యా స్తుత్యా చ కమలాసనః । 
కిమాగమనకార్యం తే సురాణాజ్బ తపస్వినామ్‌ । 
ఇతి పృష్టః పునః ప్రాహ బ్రహ్మా లోకపితామహః ॥ 
భగవతే (బ్రహ్మోదిభిః రావణోపద్రవనివేదనమ్‌ 

బ్రహ్మో :- 
“పూర్వం విశ్రవసః పుత్రో రావణో నామ రాక్షసః । 
తపః కృత్వా సుఘోరబ్బు దేవదానవరాక్షసైః ॥ 
మానుషాదితరైర్లబ్బా వరం చావధ్యతామయమ్‌ । 
బలదర్పాదిమాన్లోకాన్‌ బాధతే నితరాం మునీన్‌ ॥ 
శ్రీశైలస్య సకాశే తు దైత్వాః కేచన సర్వదా । 
బలోద్దతా మహావేగా నిత్యం బ్రాహ్మణకబ్దకాః ॥ 

[> €> 


బాధన్తే ప్రాణినః సర్వాన్‌ నిత్యోద్యతవరాయుధాః । 
వైకుణ్ధను క్షీరసిం చ దృష్ట్వా త్వత్సీతికారకమ్‌ ॥ 


155 


78 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, ఏకోనపజ్లూశో9_ధ్యాయః 


నలుబది తొమ్మిదవ అధ్యాయము 
బ్రహ్మాదులను భగవంతుడు కుశలము నడుగుట 
శ్రీ సూతుడు :- 
మునులు, దేవగణములచేతనూ, శ్రీ వేంకటాచలపతి స్తుతింపబడి కరుణారస నిష్యంద 
నేత్ర కమలములతో వారిని గాంచెను. 1 


వారినందర నమృతవర్న ధారలచే నాహ్లాద పరచుచున్నాడో యనునట్లుగా మేఘ 
గర్జనమువలె గంభీర వాక్కుచే చెవుల కింపగునట్లు భాషించెను 2 


శ్రీ భగవంతుడు :- 

చతురాననా! కమలాసనా! నీ భక్తికిని నీ స్తోత్రమునకును మెచ్చితిని. నీవును, 
దేవతలును, మునీం(ద్రులు నిచ్చటకు వచ్చుటకు హేతు వేమిియని యడుగగా 
లోకపితామహుడగు బ్రహ్మ యిట్లనియెను. 3 


బ్రహ్మాదులు భగవానునికి రావణోపద్రవమును నివేదించుట 
పూర్వము వి్యశ్రవసుని పుత్రుడగు రావణుడు ఘోరమగు తపము నాచరించి దేవ 


దానవ రాక్షసులచేతను, 4 


మనుప్యేతరులచేతను 20 0232064 50८5० వరమును బొంది, బల గర్వముచే 


లోకములను, మునులను మిక్కిలి బాధించుచున్నాడు. 5 

అంతియేకాక శ్రీశైల సమీపమున కొందరు దైత్యులు బలగర్వితులై మహావేగవంతులై 

నిత్యము బ్రాహ్మణులకు కంటకప్రాయులై యుందురు. 6 

వారు ఆయుధధారులై ప్రాణులందరను హింసించుచున్నారు. నీకొబికై నీకు 

ప్రీతిపాత్రములగు వైకుంఠ క్షీరసాగరములయందు 7 
156 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
తత్తత్తా సనం సమాలోక్య లీలాలోలహృదమ్బుజమ్‌ I 
త్వాం తు తత్ర (శ్రియఃకాన్తమదృష్ట్వా చాత్ర తే వయమ్‌॥ 


ఆగతాః శరణం నో హి త్వమేవ రిపుసూదన! 
జగద్రక్షణకర్తా త్వం తద్విసృజ్య రమాసఖ! ॥ 


అతిచైత్రరథే దివ్యే గిరావస్మిన్‌ వృషాభిధే I 
క్రీడసే పరమానన్దః క్రీడారసవశానుగః ॥ 


అస్మాకం కా గతిర్విష్టో! వద వేజ్మటనాయక! 
ఇత్యుక్తః ప్రాహ తాన్‌ సర్వాన్‌ కృపానిధిరదోక్షజః 11 
శ్రీభగఠాన్‌ :- 
“అహమేవ గతిర్పహ్మ్నన్‌ ! భవతాం మా9_స్తు తద్భయమ్‌। 
అభయం భవతాం దత్తం మయా హి కమలాసన! ॥ 
అచిరాద్రాక్షసం క్రూరం రావణం లోకకణ్దకమ్‌ | 
3९०० సరథం సాశ్వం వధిష్యామి న సంశయః! ॥ 
ఏవముక్త్వా విధిం శ్రీశః ప్రాహాగస్తం తపోధనమ్‌ । 
“అగస్త్య! స్వాగతం తే హి బ్రూహి కార్యం మహామునే” ॥ 
ఇత్యుక్తః ప్రాహ తం విష్ణుం మునిః పరమపావనః । 
“'మన్షస్మితమనోహారి త్వదీయముఖపబ్మజమ్‌ ॥ 
సద్యః సన్తాపహరణం హృదయా౭_ హ్ల్హాదకారణమ్‌ 
అదృష్ట్వా తత్మథం స్థాతుం శక్నుయాం వేజ్కటేశ్వర ॥ 
త్వదీయం దర్శనం పుణ్యం మమోద్దేశ్యం ప్రధానతః 
అన్యచ్చ కిజ్చిద్వక్ష్యామి శ్రూయతాం పురుషోత్తమ ! ॥ 
157 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


79 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, ఏకోనపజ్లూశో9_ధ్యాయః 


లీలారసానుభవమునందు లగ్నమైన హృత్పద్మముగల నిన్ను గానక యిచ్చటకు 
వచ్చితిమి. 8 


శత్రు సంహారకా! నీవే మాకు రక్షకుడవు. జగద్రక్షణ మొనర్ప సమర్గుడవగు నీవు 
దానిని వదలి 9 


కుబేరుని చైత్ర రధోద్యానమును మించిన నీ వృషాద్రియందు పరమానంద ధాముడవై 


క్రీడారస పరవశుడవై క్రీడించుచున్నావు. 10 
రమాపతే! శ్రీ వేంకటేశా! మాకిక దిక్కెవ్వరో తెలుపుమని ప్రార్ధింప దయాసముద్రుడగు 
శ్రీమన్నారాయణు డిట్లానతిచ్చెను. Lil 
శ్రీభగవంతుడు :- 

“బ్రహ్మా! నేనే మీకు రక్షకుడను, భయపడవలదు, కమలాసనా! నాచే మీ 
కభయమీయబడినది. 12 


త్వరలోనే కూరుడును లోక కంటకుడునగు రావణుని బంధువులతోను, 
రథతురగములతోను, సంహరింతును. సందియ ములేద”ని పలికెను. అంత శ్రీశుం 
డగస్య మునితో నిట్లనియెను. 13 


అగస్యా! మహామునే! స్వాగతము. నీరాకకు కారణమేమి? చెప్పుము. 14 
అనవుడు పరమపావనుడగు అగస్త్యుడు ఓ వేంకటేశ్వరా! చిరునగవుచే 
మనోహరమును, 15 


చూచినంతనే సంతాపముల బాపునట్టియు, హృదయమున కానందమునొనగూర్చు 
నీ ముఖపద్మమును గాంచక బ్రతుకగలనా! 16 


పవిత్రమును పాపహరమునగు నీదర్శనమే నాకు ప్రధానోద్దేశ్యము. పురుషోత్తమా! 
ఇంకొక విషయమును విన్నవింతును వినుము. 17 


158 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
అసురాః కేచిదుద్భూతాః శ్రీశైలస్య సమీపతః । 
వరదానోద్ధతాః సర్వే బాధన్తే ప్రాణినః సదా ॥ 
సత్యత్ర తవ సాన్నిధ్యే దేశపీడా కథం భవేత్‌ ? 
విషయో౭_యం త్వదీయస్తు బాలవృద్ధద్విజాకులః ॥ 
దస్యుభిః పీద్యమానశ్చేత్‌ ఉపేక్షావిషయః కథమ్‌? । 
దుష్టానాం నిగ్రహః కార్యః శిష్టానాం రక్షణం తథా ॥ 
భవద్దేశజనాః సర్వే నీరోగా నిరుపద్రవాః । 
దీర్చాయుషస్తథా సర్వే శ్రీమన్తః పుత్రపౌత్రిణః ॥ 


నిర్మత్సరా భవేయుశ్చ భవదీయకటాక్షతః । 
వరమేతద్దేహి దేవ మమావశ్యం [శ్రియఃపతే” । 
ఇతి పృష్టః పునః ప్రాహ పరమాత్మానః సనాతవః ॥ 


'దత్తమేతద్వరం చాద్య మయా మునివరోత్తమ । 
హనిష్యే సర్వదుష్టాంశ్చ కరిష్యే నిరుపద్రవమ్‌ ॥ 
ఆరోగ్యం సమ్బదం దాస్యే సన్తతీశ్చ శతాయుషః । 
దాస్యామి సర్వదా తేషామేతద్విషయవాసినామ్‌ ॥ 


అయాచితం చ యచ్చాన్యత్‌ 5०९२० తద్దదామి వః । 
ఇతి దత్వా వరం సమ్యజ్‌ మునయే కమలాపతిః ॥ 


సనకాదీనువాచేదం “స్వాగతం భవతా” మితి । 

ఇతి పృష్టాః పునః ప్రోచుః యోగినస్తం రమాపతిమ్‌ ॥ 

“స్వామిన్‌ ! ఇయం పుణ్యభూమిః తపః సిద్ధ్వతి శీఘ్రతః। 

కిం తు బాధా చ మహతీ దుస్సహా కలహార్థినామ్‌ ॥ 
159 


18 


19 


20 


21 


22 


23 


24 


25 


26 


2/7 


80 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, ఏకోనపజ్లూశో9_ధ్యాయః 
శ్రీశైల సమీపమున వరదాన గర్వితులైన గొందరు రాక్షసులు బయలుదేరిరి. వారు 
ఎల్లప్పుడును ప్రాణులను హింసించుచున్నారు. 18 


నీవిచ్చటనుండగా దేశమున కరిష్టము వాటిల్లుటయెట్లు? బాలలు, వృద్దులు, 
బ్రాహ్మణులతో నిండియున్న యీస్థానము నీయధీనమే గదా. 19 


దీనిని చోరులు పీడించుచుండ, నుపేక్షించుట కేమిహేతువు? దుష్టుల శిక్షించుట, 
శిష్టులరక్షించుట అను నీకర్తవ్యమును నివ నిర్వహింపుము. 20 


ध సాన్నిధ్య దేశమున నివసించు వారందరును నీ కటాక్షముచే రోగములు లేక 
యుపద్రవముల గాంచక దీర్చాయుష్మంతులై, శ్రీమంతులై, పుత్రపాత్ర సమృద్ధి కలవారై 
యుండవలెను. 21 


నీ కరుణచేత మాత్సర్య విదూరులై జనులెల్లరుందురుగాక. ఇట్టి వరమును లక్ష్మీశా! 
నాకనుగ్రహింపుముని ప్రార్థించెను. 22 


ఇట్లర్థింపబడిన పరమాత్మ యిట్లనిపలికెను. “మునివరా! छु వరమొసంగితిని, 
దుర్మార్గులనందరను వధించి యుపద్రవముల బాపెదను. 28 


ఈ వేంకటాద్రియందు నివసించువారి కారోగ్యమును, సంపదను, సంతానమును, 
సంపూర్ణ ఆయుర్జాయము నొసంగగలను. 24. 


మీకు మీరు కోరిన శుభములను, కోరని శుభములనుకూడ సమకూర్తునని 
వరమొసంగి, శియఃపతి సనకాది మునులంగాంచి 25 


సనకాదులారా! మీరు క్షేమముగా వచ్చితిరి గదా! యని యడుగగా వారు (శ్రియః 
పతితో నిట్లు విన్నవించిరి. 26 


“స్వామీ! ఇది పుణ్యభూమి. ఇచ్చట శీఘ్రముగా తపము ఫలించును. కలహ 
ప్రియులగు దుర్మార్గులవలన బాధమాత్రమిచట భరింపరానిదైయున్నది. 27 


160 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
నిర్బాధం కుర్విమం దేశం శీఘ్రం శేషగిరీశ్వర । 
త్యక్త్వా వైకుణ్ఞమస్మిన్‌ హి స్థీయసే పర్వతోత్తమే ॥ 
త్వమత్ర వేజ్మటాధీశ ! స్థిత్వా 9_పి ప్రాణిసౌఖ్యదః 
అదృశ్యః సర్వభూతైశ్చేత్‌ తావతా కిం ప్రయోజనమ్‌? ॥ 


స్థాతవ్యం హి త్వయా తాత ! సర్వప్రత్యక్షగోచరమ్‌ । 
ఇదమేవ హరే స్వామిన్‌ ! పరమం నః ప్రయోజనమ్‌” ॥ 


ఏవమభ్యర్థితః శ్రీఈ సనకాదితపోధనైః । 
“తథైవ కుర్వే యోగీన్లా' ఇతి చోక్త్వా మునీంస్తదా ॥ 


ప్రాహ 3८९० వచో విష్ణుః 'కిం తే కార్యం వదే” తి చ 
ఇతి పృష్టః పునః ప్రాహ దేవేన్లో విష్ణుమవ్యయమ్‌ ॥ 


“స్వామిన్‌ ! అచ్యుత గోవిన్ష రావణేన దురాత్మనా! । 
పీడితాశ్చ వయం సర్వే స్టానాత్‌ స్థానం భ్రమామహే” ॥ 


ఇత్యుక్తః ప్రాహ దేవో౭_పి ठ >(= కమలాపతిః । 
“స్వ స్థా భవత దేవాశ్చ సర్వే యూయం గతజ్వరాః ॥ 


హత ఏవ దురాత్మాచ రావణో లోకకణ్దకః! । 
అచిరాత్‌ తం వధిష్యామి సత్యమిత్యవధార్యతామ్‌” ॥ 


శబజ్మరస్య శేషాచలా౭_ గ్నేయదిగవస్థాన ప్రాప్తిః 


ఇత్యుక్వా కమలానాథః ప్రాహేశానం శుచిస్మితః । 
“కిమాగమనకార్యం తే వద శజ్మ్కర సత్వరమ్‌” ॥ 


ఇతి పృష్టః శివః ప్రాహ “స్వామిన్‌ ఇత్యచ్యుతం వచః । 
'స్వామిం స్త్వయా సదా యత్ర స్టీయతే వేజ్మటేశ్వర! ॥ 


161 


28 


29 


30 


31 


39 


33 


34 


35 


36 


37 


81 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, ఏకోనపజ్లూశో9_ధ్యాయః 


ఈ దేశమును బాధారహితముగా నొనర్పుము. వైకుంఠమును వీడి యీగిరివరమున 


వర్తించుచున్నావు. 28 


ప్రాణులకు సౌఖ్యము నిచ్చువాడవగు నీవు ఇచ్చటనే యుండికూడ ఎవ్వరికిని 
కానరాకుండిన నేమి ప్రయోజనము ? 29 


నాయనా! నీ విచ్చటందరకు దర్శన మొసంగుచు నుండవలెననియే మా ముఖ్య 
ప్రయోజనమిని తెలిపిరి. 30 


ఇట్లు సనకాది యోగీంద్రులచే ప్రార్థింపబడి “యోగీంద్రులారా! అట్లె యొనర్హున”ని 
వారలకు దెలిపి, 31 


దేవేంద్రునిగాంచి యిట్లనియెను. “నీవేమి పనికై వచ్చితివని” యడుగగా దేవేంద్రుడు 
శ్రీమహావిష్ణువుతో నిట్లుగా విన్నవించెను. 32 


స్వామీ! అచ్యుతా! గోవిందా! మేము దురాత్ముడగు రావణునిచే పీడింపబడి ఇటు 
నటు తిరుగుచు స్థిరనివాసము లేక యున్నామ”ని తెలిపెను. 33 


అంతట (శియఃపతి దేవేంద్రునితో “దేవతలారా ! మీరందరు భయమును వీడి 
స్వస్థ చిత్తులుకండు. 34 


ఆ దురాత్ముడు లోక కంటకుడగు రావణుడు మరణించిన వానిగనే భావించుడు. 
వాడచిర కాలముననే చంపబడును. నిజమని నమ్ముడు. 35 


శంకరుడు శేషాచలమున నాగ్నేయ దిక్కున నివసించుట 


తరువాత మందస్మిత మొనరించుచు “శంకరా ! నీవు వచ్చుటకు కారణంబేమి? 
త్వరగా వినుపింపుమ”ని యడుగగా 36 


రుద్రుడు నారాయణునితో స్వామీ! మీరెల్లపుడు యెచటనుండిన నేను నచ్చటనే 
37 
162 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
తతైవ దేవ స్థాతవ్యం మయా వృషగిరీశ్వరి! I 
ఇతి పృష్టః పునః ప్రాహ నీలమేఘసమద్యుతిః ॥ 
“ఆకల్పం చ వసామీహ వేజృటాహ్వయభూధరే I 
త్వమప్యత్ర మృడానీశ మహాదేవ వస ప్రభో! ॥ 
ఉపత్యకాయామస్యాద్రేః శోచిష్మేశదిశీశ్వర! । 
ఇత్యాదిశ్య నృపం ప్రాహ కోసలాధిపమీశ్వరః ॥ 


“చిరకాలేన దృష్టో౭_సి కిం తే కార్యం వద ప్రభో” । 
కేశవేనైవముక్తస్తు ప్రాహ రాజా మనోగతమ్‌ ॥ 


భగవన్తముద్దిశ్య దశరథకృతపుత్రప్రార్ధనా 


స్మామిన్‌ పురుషశార్జూల! త్వత్రసాదాన్మయా9_చ్యుత! 
రాజ్యం భుక్తం చిరం దత్తం బ్రాహ్మణేభ్యో మహద్ధనమ్‌ ॥ 
అనుభూతం సుఖం సర్వం జితాశ్చ రిపవస్తథా। 
నానుభూతం సుఖం పుత్రజన్మసమృవమచ్యుత! ॥ 

న లోకః పుత్రహీనస్య వదన్తీతి ద్విజాతయః 

దేహి మే పుత్రమోజిష్టం లోకవిఖ్యాతపౌరుషమ్‌ 11 

ఇతి పృష్టః పునః ప్రాహ రాజానం వేజ్కటాధిపః 
“రాజంస్త్వయా కృతం పూర్వం దుస్సహంబహుదు లతమ్‌॥ 
కిం కర్తవ్యం మయా రాజన్‌! ఇత్యుక్తః ప్రాహ వై నృపః 
“స్వామిన్‌! అభ్యుదితే సూర్యే తమస్తి 2० ప్రభో! ॥ 
'క్షీయన్తే చాస్య కర్మాణి తస్మిన్‌ దృష్టే పరావరే । 

ఇతి వక్తి శ్రుతిః స్వామిన్‌ త్వయి దృష్టే న చాస్యఘమ్‌॥ 


163 


38 


39 


40 


41 


42 


43 


44 


45 


46 


47 


82 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, ఏకోనపజ్లూశో9_ధ్యాయః 
యుండునటుల వరమొసంగుమ”ని ప్రార్థింపగా నీల మేఘకాంతిగల వేంకటాచలపతి 
38 
“పార్వతీపతే! నేనీ వేంకటాచలమున కల్పాంతము వరకు వసింపగలను. 22525039 


ఈ పర్వతమునకు సమీప ప్రదేశమున నాగ్నేయదిశలో నుండు” మని యాజ్ఞాపించి 
సలాధీశ్వరునితో 40 


“రాజా! నీవు చాలకాలమునకు కనబడితివి. నీపనియేమి”? అని యడిగెను 
దశరథుడంతట తనమనస్సులోనున్నదానినిట్లనిపలికెను 41 


దశరథుడు పుత్రుల కొణకు భగవంతుని ప్రారించుట 


స్వామీ! నీ దయవలన రాజ్యమును చిరకాలమనుభవించితిని (బ్రాహ్మణులకు చాల 
ధనము నొసంగితిని 42 


అన్ని సుఖముల ననుభవించితిని. శత్రువులను జయించితిని. కాని పుత్రప్రాప్తి 
సుఖమును పొందజాలనైతిని. 43 


పుత్రులు లేనివారికి గతులు లేవని ద్విజులు చెప్పుదురు. కావున నాకు 
బలశాలియును, లోక ప్రఖ్యాతిని గడించు పౌరుషముగల పుత్రుని ప్రసాదింపుమ”ని 
ప్రార్థించెను. 44 


ఆ ప్రార్థనను విని వేంకటాచలపతి “రాజా ! నీవు పూర్వజన్మమున సహింపరాని 
పలువిధముల పాపముల నొనర్చితివి. 45 


“రాజా! నే నేమి చేయుదునినగా దశరథుడు ప్రభూ ! సూర్యు డుదయించిన 
నంధకార మెట్లుండును ? 46 
పరాత్పరుడగు శ్రియఃపతిని జూచినంతనే వీని పుణ్య పాప కర్మణ నశించుని'ని 
వేదము తెలుపుచుండగా నిన్ను దర్శించిన నాకు పాప మెట్లుండును? నాకు పాపమే 
లేదు. 47 


164 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


ఇత్యతో మమ గోవిన్ద! కథం పాపం త్వయి స్థితే” 
ప్రాహ చైవం నృపేణోక్తః శ్రీశ పాపవినాశనః ॥ 


అవ 


రాజన్‌! ప్రీతో భవద్భక్యా చతుఃశ్లోక్యా త్వదీయయా । 
స్తుత్యా చ పరమప్రీతః తవ దాస్యే వరోత్తమమ్‌ ॥ 


యస్మా(త్రీత్యా చతుఃశ్లోకీ త్వయోక్తా మమ భూపతే! । 
తస్మాత్తు తవ పుత్రాశ్చ చత్వారో౭_మితవిక్రమాః ॥ 


శూరాశ్చ బలవన్తశ్చ మత్తుల్యబలవిక్రమాః । 
దత్తా రాజంస్త్వ్రయా౭_ యోధ్యాం గత్వా యష్టవ్యమాదరాత్‌"। 


ఇత్యుక్తః సో౭_థ రాజేన్లో బభూవ పులకాజ్మితః । 
స్తుత్వా నత్వా తు బహుధా దేవదేవం రమాపతిమ్‌ ॥ 


ప్రదక్షిణం తతః కృత్వా పునః స్తుత్వా ప్రణమ్య చ । 


ఆమగ్ర్య శేషశైలేన్చనిలయం సపురోహితః ॥ 
యయౌ దశరథః శ్రీమాన్‌ అయోధ్యాం సహ బన్ఫుభిః ॥ 


111 
(బహ్హాదీన్‌ (వతి భగవత్ళతకు ళలానుయోగాదివర్థనం నామ 
ఏకోనవజ్ఞాళో9_ ధ్యాయః 


=== ० (व्व 


165 


48 


49 


50 


51 


59 


53 


83 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, ఏకోనపజ్లూశో9_ధ్యాయః 


నీ వుండగా నాకు పాప మెట్లుండును ? అని రాజు తెలుపగా పాపపరిహర్తయగు 


(804०8238 48 


రాజా! నీవు నన్ను నాలుగు శ్లోకములచే స్తుతించితివి. నీ భక్తికిని నీ స్తోత్రమునకును 
సంతసించితిని, నీకు గొప్పవరము నొసంగెదను. 49 


రాజా! నీవు ప్రీతితో నాల్గు శ్లోకములచే నన్ను 22808088 గాన నీ కమిత 
బలశాలురగు నలుగురు పుత్రులు కలుగుదురు. 50 


శూరులు, బలవంతులు, నావంటి బల పరాక్రమములు కలవారు నీకు కలుగునటు 
లనుగ్రహించితిని. నీ వయోధ్యకేగి యాదరముతో యజ్ఞము నొనరింపుము. 51 


అని యను(గహింపగా రాజు పులకాంకిత గాడతుడై శియఃవతి ననేక 
విధములస్తుతించి, నమస్మరించి, 52 


పిమ్మట ప్రదక్షిణమాచరించి, మరల స్తుతించి, మరల నమస్మరించి, శ్రీనివాసుని 
యనుజ్ఞ బదసి వసిష్టునితోను బంధువులతోను గూడి అయోధ్య కేగెను. 53 


ఇది శ్రీవరాహవురాణమున శ్రీవేంకటాచలమావోత్యుమున (బహ్మోదులను శ్రీనివాసుడు 
కుశలాదుల నడుగుటను వర్థించుటయనెడు 
నలుబది > యధ్యాయము. 


——కెకఫ్‌ 64) + శతక 


166 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 84 
అథ పజ్బూశోల_ ధ్యాయః 


భగవన్తం ప్రతి చతుర్ముఖకృత ప్రార్థనాదిః 
శ్రీ సూతః :- 
ఇతి దత్త్వా వరం తస్మై నృపాయ కమలాపతిః । 
కమలాసనమాహూయ వచనం చేదమ[బదీత్‌ ॥ 1 


"బ్రహ్మన్‌! కాలస్త్వతిక్రాన్తః కిమర్థం స్థీయతే త్వయా । 

కిమభీష్టం వద క్షిప్రం సత్యం దాస్యామి తద్వరమ్‌ ॥ 2 
ఇతి పృష్టః పునః ప్రాహ బ్రహ్మా లోకపితామహః । 

“యది దాస్యసి విశ్వేశ మమాభీష్టం రమాపతే! ॥ 3 
త్వమేవంభూత ఏవాత్ర సర్వప్రత్యక్షగోచరః । 

కేవలం దర్శనాదేవ సర్వేషాం సర్వదః సదా ॥ 4 


భగవన్‌! అర్హసి స్థాతుం లోకానుగ్రహకామ్యయా । 
కలౌ యుగే జనాః సర్వే శిశ్నోదరపరాయణాః ॥ ర్‌ 


న జానన్తి నరా ధర్మమధర్మం వాల పి భూతలే । 
ప్రాయశో దుర్చలాః సర్వే రోగిణః కామమోహితాః ॥ 6 


పశుప్రాయా మనుష్యా హి న జానన్యాత్మనో హితమ్‌ । 

ప్రాయశః పాపినామేవ యుగే జన్మ కలౌ హరే ॥ 7 

క్షుత్తృష్ణ్టోపహతాః సర్వే న త్వాం జానన్తి కిబ్బున । 

తే యద్యుపేక్షితాః సర్వే నరకా రౌరవాదయః ॥ 8 

న పర్యాష్తాః పునః సృజ్యా నరకాస్తే సహస్రధా । 

భవేయుర్వేజ్కటాధీశ దయాలోలహృదమ్బుజ! ॥ 9 
167 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, పళ్లూశో9_ధ్యాయః 
ఏబదియవ అధ్యాయము 


భగవంతునిగూర్చి చతుర్ముఖుడు ప్రార్థించుట 


శ్రీసూతుడు :- 
ఇట్లు శ్రియఃపతి దశరథ మహారాజునకు వరము నొసంగి (బ్రహ్మను బిలచి 
యాతనితో నిట్లు బలికెను. 1 


చతురాననా! కాలమతిక్రమించినది. ఇంకను ఉన్నావేల? నీ యభీష్టమేమి? 
తొందరగా తెలుపుము. తప్పక యిచ్చెదనని పలికెను. 2 


అంత నా లోకతాతయగు బ్రహ్మ, రమాపతే ! నా కోరిక నిచ్చెదవేని 3 


నీ విట్లే యిచ్చట సర్వప్రాణి కోటులకు దర్శన మొసంగుచు నీ దర్శన మాత్రముననే 
మనుజుల కెల్లప్పుడును సర్వము నొసంగుచు” 4 

ప్రజల ననుగ్రహించు కోరికతో నిచ్చటనే నిలువ వలెనని ప్రార్థించు చున్నాను. 
కలియుగమున జనులందరును గ్రామ్యవృత్తియందును, ఉదర పోషణయందును 


ఆసక్తి కలిగి యుందురు. గదా! ర్‌ 
వారికి ధర్మముగాని యధర్మముగాని తెలియదు. భూలోకవాసు లందరును తరచుగా 
దుర్చలులు, రోగులు, కామమోహితులై యందురు. 6 
పశుప్రాయులై మనుష్యులు తమ హితము నెజుంగజాలరు. తరుచుగ నిట్టి 
పాపాత్ములు మాత్రమే కలియుగమున జన్మింతురు. 7 
ఆకలిదప్పుల పాలై నిన్ను కొంచెమైనను నెజుంగ జాలరు. వారినట్లే యపేక్షించిన 
రౌరవాది నరకములు 8 
చాలకుండును. మరల ననేక వేల నరకములను సృజింపవలసి యుండును. 
వేంకటేశా! దయారస తరంగిత హృత్సంకజా! 9 
168 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
తేషామనుగ్రహార్థాయ స్థాతవ్యం భవతా హరే! । 
బ్రహ్మణా౭_ భ్యర్థిత స్వేవం కృపానిధిరువాచ హ ॥ 


'బ్రహ్మన్నభ్యర్థితం త్వేతత్‌ మహద్వరమనుత్తమమ్‌ । 
సర్వజీవదయాలుత్వమహో తవ చతుర్ముఖ ! ॥ 


అనేన సుతరాం ప్రీతస్తవ దాస్యే యధథేప్పితమ్‌ । 
స్థాస్యామ్య(తైవ సర్వేషాం ప్రత్యక్షః సర్వకామదః ॥ 
ఆకల్పం చ వసామీహ (శ్రియా సార్ధం చతుర్ముఖ! । 
శేషేణ గరుడేనైవ విష్వక్సేనేన సర్వదా ॥ 

భూమ్యా చ నీలయా సార్ధం సర్వైః పారిషదైః సహ । 
యే కేచిదత్ర కుర్వన్తి తపాంసి వివిధాని చ ॥ 
తేషాం తపాంసి अ సులభేనాం శు వర్మనా I 
తథైవ యజ్ఞకర్మాణి యోగాశ్చాపి చ యోగినామ్‌ ॥ 
స్వామిపుష్కరిణీ చేయం బ్రహ్మన్‌ లోకపితామహ! । 
తీర్థానాం స్వామిభూతత్వాదుచ్యతే9_ న్వర్థనామతః। ॥ 
యాని కాని చ తీర్థాని గజ్లాదీని మహీతలే । 

తాని సర్వాణి చోత్పన్నాన్యస్మాత్తీర్థాత్‌ పితామహ! ॥ 
ఐరంమదతటాకశ్చ వైకుణ్ణే యస్తు తిష్టతి । 

స ఏవ గీయతే చాత్ర స్వామిపుష్కరిణీతి చ ॥ 

అత్ర స్నానేన నశ్యన్తి మహాపాతకకోటయః! । 

= రహస్యే చ ప్రకాశతః ॥ 

కృతాని యాని పాపాని నశ్యన్తేవ న సంశయః । 
యం యం కామం సముద్దిశ్య స్నాత్యస్మింస్తు సరోవరే॥। 


169 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


19 


20 


85 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, పళ్లూశో9_ధ్యాయః 


ల్‌ 


వారిననుగ్రహించుటకై నీ విటనే వెలసియుండమని ప్రార్థింపగా కరుణానిధియగు 
శ్రీనివాసుడిట్లనియెను. 10 


చతుర్ముఖా! మహా గ్రేష్టమగు వరమును కోరితివి. నీ సర్వ భూతదయాతత్పరత 
మిక్కిలి యాశ్చర్యకరమైనది. 11 


దీనివలన నేను చాల సంతసించితిని. నీకు నీవు కోరిన యభీష్టము నొసంగ 
గలను. ఇచ్చటనే యందరకు ప్రత్యక్ష మగుచు సకలా భీష్టముల నొసంగుచు 


నుండగలను. 12 
కల్పాంతము వరకు శ్రీదేవితో గూడిన వాడనై శేష, గరుడ, విష్వక్సే నాదులతో 
నిచటనే వసించెదను. 13 


భూనీళాదేవులతోను, నాపరివారమగు ద్వారపాలకులతోను నిచ్చట నుండగలను. 


ఇచ్చట పలువిధముల తపముల నాచరించు వారి 14 
తపములు, సుకరముగాను, శీఘ్రముగను ఫలించునుగాక! అట్లె యజ్ఞకర్మలు, 
యోగుల యోగములు సిద్ధించునుగాక! 15 


ఈ స్వామి పుష్మరిణియు తీర్థరాజ మగుటచే సార్థక నామధేయము కలదగుచున్నవి. 


16 
భూలోకమున గంగాది తీర్థములెన్ని కలవో యవి యన్నియు నీ తీర్థమునుండియే 
పుట్టినవి. 17 


వైకుంఠమునగల ఐరంమదమను తటాకమే యిచ్చట స్వామి పుష్మరిణియని 
స్తుతింపబడుచున్నది. 18 


ఇచ్చట స్నానమాచరించిన రహస్యముగాగాని, బహిర్గతముగా గాని యొనరించిన 
మహాపాతకములు, నుపపాతక సంఘములును నశించును. 19 


ఇందుకు సందేహం లేదు. ఏ ఏ కోరికలతో ఈ సరోవరంలో స్నానం చేస్తారో 
వారు 20 
170 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
తం తం కామమవాప్పోతి నాత్ర కార్యా విచారణా 
కాణః కళ్టుః కృశః కుబ్లో మూకో బధిర ఏవ చ ॥ 
అనపత్యో దరిద్రో వా కుష్టీ వా వ్యాధిపీడితః । 
మయి చానుత్తమాం భక్తిం కృత్వా మద్దర్శనోత్సుకః ॥ 


ఆయాతి చేద్యథాకామం ప్రాప్నోతి హి న సంశయః । 
అద్య ప్రభృతి నిశ్శంకా జనాః కమలసమృవ! ॥ 
విచరన్లు దివారాత్రం నిర్భాధాశ్ళ మహీతలే ॥ 

శ్రీ వేంకటా ద్రినికటస్థాసురవధార్థం చక్రప్రేషణమ్‌ 
ఇత్టమాశ్వాస్య దుర్దెత్యవినాశాభ్యర్థినం విధిమ్‌ । 
సుదర్శనం హేతిరాజం సమాహూయాన్వశాత్తదా ॥1 
“సుదర్శన సహస్రార జ్వాలామాలావిభీషణ! । 
ఆగచ్చ త్వం మహాభాగ శృణు మద్వచనం శుభమ్‌ । 
కుముదాదిగణః సార్లం సర్వాయుధపరిచ్చదైః ॥ 

[= (ల <~ 
ఇతో నిర్ణత్య సహసా యత్ర దైత్యా మహాబలాః । 
యక్షరాక్షసనాగాశ్చ దుష్టా బ్రాహ్మణహింసకాః ॥ 
యే చోరా వసుహర్తారో దేశోపప్లవకారకాః । 
యత్ర యత్ర గిరౌ వా౭_పి దేశే వా కాననేర పి వా॥ 
23608९9 స్య 0:९० తు గత్వా దుష్టాన్‌ మహాబలాన్‌ । 
నిశ్ళేషం భస్మసాత్మృత్వా దేశం చ నిరుపద్రవమ్‌ ॥ 


కృత్వా తు తత్ర తత్రాపి జనరక్షాం విధాయ చ । 
ఆగచ్చ త్వం మహాభాగే” త్యాజ్జప్తశ్చక్రరాడపి ॥ 


171 


21 


22 


23 


24 


25 


26 


97 


28 


29 


86 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, పళ్లూశో9_ధ్యాయః 


ఆ యా ఫలములను పొందునుటలో సందియములేదు. (గుడ్డి వాడు, కుంటివాడు, 


నీరసించినవాడు, గూనివాడు, మూగవాడు, చెవిటి వాడు, 21 


సంతానము లేనివాడు, దరిద్రుడు, కుష్టురోగి, ఇతరరోగ పీడితుడు మొదలగు 
వాడెవడైనను సరియే నాయందు మిక్కిలి భక్తికలిగి నన్ను గాంచవలెనను 
నుత్సాహము కలవాడై 22 


వచ్చినచో తన కోర్మెలను పొందును, సందియములేదు. నేటినుండి భూమియందున్న 
(ప్రజలు అందరును నిర్భయులై రాత్రింబవళ్ళు భూమియందు సంచరింతురుగాక! 


శ్రీవేంకటాద్రిసమీపమునందలి రాక్షసులనుచంపుటకు చక్రమునుపంపుట 
ఈ విధముగా దుర్మ్మార్గులగు రాక్షసులను నశింప జేయుమని ప్రార్థించు బ్రహ్మ 


నూరడించి ఆయుధ శ్రేష్టమైన సుదర్శన చక్రమును ఆహ్వానించి యిట్లని 
శాసించెను. 24 


సుదర్శనా! వేయి పదునగు అంచులు కలవాడా! ప్రజ్వలించు జ్వాలలచే 
భయంకరుడా! నీవు వచ్చి శుభమగు నా మాటను వినుము. కుముదాది గణములతో 
సర్వాయుధ సంపదతో 25 


2९०25०0९ బయలుదేరి మహాబలులగు రాక్షసులు, (బ్రాహ్మణులను, హింసించు 
యక్ష రాక్షస నాగులున్ను, 26 

దొంగలు, ధనమును దొంగిలించువారు దేశోప (८320250९ నొనర్చువారునే యే 
కొండలయందుకాని, దేశమందుకాని, యడవి యందుకాని కానుపించినచో, 27 


¢ పర్వతముచుట్టు నేగి నిశ్శేషముగా భస్మమొనరించి దేశమును 


నిరుపద్రవముగా. 28 

నొనరించి, యచ్చటచ్చట జనులను రక్షించిరమ్మని” యాజ్ఞాపించెను. అంత 

గొప్పదగు చక్రాయుధము గూడ 29 
172 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 

వినిర్గత్య గిరేస్తస్మాత్‌ దైత్యసజ్ఞాన్‌ సుదుర్దయాన్‌ । 
0 అలి ५~ न ॐ 

అన్యానపి జనాన్‌ హత్వా దేశబాధావిధాయకాన్‌ ॥ 
క్షణేన సర్వాన్‌ దుష్టాఘాన్‌ నిశ్శేషం భస్మసాత్తదా । 
కృత్వాల_9_ గచ్చన్మహాచక్రం సర్వేషాం పశ్యతాం హరేః ॥ 
సన్నిధౌ తత్సమాగత్య వ్యజిజ్ఞపదిదం వచః । 
“నిహతా దుష్టదైత్యాస్తే ప్రతాపాచ్చక్రిణస్తవ ॥ 
ఇతి తస్మిన్‌ సమాయాతే చక్రరాజే హరిః స్వయమ్‌ । 
పునరాహ సురశ్రేష్టం “కర్తవ్యం కిమితః ప్రభో! ॥ 
వదే'తి పృష్టః ప్రాహాత సౌ బ్రహ్మా హర్షసమాకులః । 
“బిభేమి వక్తుం దేవేశ ప్రసన్నముఖపజ్మజి! ॥ 
ఇత్యుకోల థ హరిః ప్రాహ “మా భైషీస్త్వం వదస్వ తత్‌” । 
ఇత్యాశ్వస్తః పునః ప్రాహ బ్రహ్మా బ్రహ్మవిదగ్రణీః ॥ 


శ్రీ వేంకటేశ్వరమహోత్సవఘట్టః 


'ధ్వజారోహణపూర్వశ్ళ కార్యస్తవ మహోత్సవః । 
స చ త్వయా మహాభూమన్‌ ! అజ్లీకార్యః శ్రియా సహ! 
ఇతి (బ్రువన్‌ విధిస్తేన చోదితః “క్రియాతా” మితి ॥ 
విధిశ్చకార మునిభీః వైఖానసముఖైః సహ । 
ఉత్సవం ధ్వజపూర్వం చ కన్యామాసం గతే రవౌ ॥ 
ఆహూతాశ్చ సురాః సర్వే సర్వాభ్యో దిగ్య ఏవచ । 
ఆగతా విబుధాః సర్వే రాజానః పుణ్యకృత్తమాః ॥ 
బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః శూద్రాశ్చాన్యజనాస్తథా । 
నానాజాతిసముత్సన్నాః సము(ద్రవనవాసినః ॥ 

173 


30 


39 


33 


34 


35 


36 


37 


38 


39 


87 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, పళ్లూశో9_ధ్యాయః 


ఆ గిరినుండి బయలుదేరి జయింపశక్యముగాని దైత్యసంఘము లను నితరులగు 
దేశబాధాకరులనుగూడ చంపి, 30 


దుష్ట సమూహమునంతను క్షణకాలములో భస్మ మొనరించి యందరు 
చూచుచుండగా 31 


శ్రీమన్నారాయణుని సన్నిధి కేతెంచి “స్వామీ! మీ ప్రతాపము వలన దుష్ట 
రాక్షసులందరును వధింపబడిరని విన్నవించెను. 32 


అని చక్రరాజము వచ్చి తెలిపినంతనే శ్రీనివాసుడు బ్రహ్మతో “చతురాననా! ఇంకేమి 
చేయవలెను? చెప్పుము”. 38 
అని అడుగగా బ్రహ్మ మిక్కిలి సంతసించి “దేవేశా! ప్రసన్నమగు ముఖకమలముగల 
స్వామీ! చెప్పుటకు సంకోచించుచున్నాన”ని పలికెను. 34 
అని చెప్పగా హరి “భయవడ వలదు. నీ మనసులోని మాటను తెలుపుమిని 
యూరడింపగా బ్రహ్మవేత్తలలో నుత్తముడగు చతురాననుడు మరల నిట్లని 
విజ్ఞాపించెను. 35 
శ్రీ వేంకటేశ్వర మహోత్సవఘట్టము 
ధ్వజారోహణ పూర్వకముగా నీకు మహోత్సవ మొనరింపవలెనని యున్నది. 
మహాప్రభో! అది నీవు శ్రీదేవితోగూడ నంగీకరింపవలె' నని ప్రార్థించెను. 


శ్రీనివాసుడట్లెకానిమ్మనియంగీకరించెను. 36 
అనంతరము బ్రహ్మ వైఖానసాదిమునులతో సూర్యుడు కన్యా మాసముననుండగా 
ధ్వజారోహణ పూర్వకముగా నుత్సవ మొనరించెను. 37 
అన్ని దిక్కులనుండి దేవతలందరాహ్వానింపబడిరి. దేవతలందరు విచ్చేసిరి. 
పుణ్యనిరతులగు రాజులందరు వేంచేసిరి. 38 
(బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఇతర వర్ణముల వారు, 
నానాజాతులవారు ద్వీపాంతరవాసులు, అరణ్యవాసులు 39 
174 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


అజవజకలిజేషు గౌడకాళ్ళీరసిన్సుషు। 
చోళమాళవపాచ్చేషు కోసలేషు కుశేషు చ ॥ 


వసనసె జనాః సర్వే సకుటుమ్బాః సమాయయుః। 
ఘుష్యన్తః సబ్బశశ్చోచ్చైః “గోవి”న్లేతి పునః పునః ॥ 
“'యోగినామప్యదృశో ౨ నా దయయా సర్వజన్తుషు । 
సర్వప్రత్యక్షతాం యాతః శ్రీనివాసః పరాత్పరః ॥ 
అజ్లీచకార విధినా నిర్మితణ్బ మహోత్సవమ్‌ । 
ఉత్సవే దర్శనం పుణ్యం శ్రీనివాసస్య శార్జిణః ॥ 
ఇతి బ్రువన్తస్తే సర్వ మధ్యేమార్గం జనాస్తథా । 
చక్రుః పానీయశాలాశ్చ వివిధాన్నగ్భహాణి చ ॥ 
వాహనాని చ వాసాంసి ఛత్రాణ్యాభరణాని చ । 
పాదుకాశ్చ జనాః సర్వే దధతః సర్వదైవ హి ॥ 
నృత్యనో వాదయన్తశ్చ గాయన్తశ్చ పరస్పరమ్‌ । 
ఆజగ్ముః 'సేవితుం సర్వే వేజ్బటాహ్యయభూధరమ్‌ ॥ 
బ్రహ్మా చ కారయామాస సమాగతజనాన్‌ ప్రతి । 
విశ్వకర్మాణమాహూయ సమర్థం శిల్పినాం వరమ్‌ ॥ 
అన్నశాలాశ్చ వివిధాః ప్రపాశ్చ బహుధా తదా । 
ఉపకార్యాశ్చ బహుధా కారితాస్తత్ర తత్ర వై ॥ 
గిరేశ్చ పరితస్తత్ర నగరాణి చకార హ । 
విశ్వకర్మా తు విధివత్‌ మనోజ్ఞాని పురాణి చ ॥ 
పురే పురే చ వివిధా వీథయః పణ్యవీథయః I 
శోభనే గణికానాం చ వణిజాం పుణ్యసమ్బ్పదః ॥ 
175 


40 


41 


42 


43 


44 


45 


46 


47 


48 


49 


50 


88 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, పళ్లూశో9_ధ్యాయః 
అంగ, వంగ, కళింగ, గౌడ, కాళ్ళీర, సింధు, చోళ, మాళవ పాండ్య, కోసల, కుశ 
దేశములయందు 40 


నివసించు జనులు సకుటుంబముగా “గోవిందా గోవిందా!” యని యుచ్చైస్వరమున 
ఘోషించుచుండిరి. 41 


“యోగివరులకైన కన్నులకు కానరాని పరాత్సరుడగు శ్రీనివాసుడు సర్వప్రాణుల 
యందలి దయతో నందరకు ప్రత్యక్షభూతుడై నిలచి యున్నాడు. 42 


శ్రీనివానుడు ఉత్సవమొనరించుకొనుట కంగీకరించెను. వితామమాుడే 
యుత్సవమును చక్కగా నిర్వహించెను. ఉత్సవ దినములలో శ్రీనివాసుని దర్శనము 
హాపుణ్యప్రదము.” 43 


అనుచు మార్గమధ్యముననొండొరులతో జెప్పికొనుచు పానీయశాలలను, 
అన్నసత్రములను ఏర్పాటు చేసికొనిరి. 44 


వాహనములను, వస్త్రములను, ఛత్రములను, ఆభరణములను, పాదుకలను 
ధరించి, 45 


నృత్యమొనరించుచు, వాద్యముల మోగించుచు, పాడుచు, వేంకటాచలమును 
సేవింప విచ్చేసిరి. 46 


బ్రహ్మయు శిల్పులలో (ठन విశ్వకర్మను రావించి వచ్చిన వారికై 47 


అనేకములగు అన్నశాలలను, పానశాలలను (చలివేంద్రలను) విడిది గృహములను, 
అచ్చటచ్చట నిర్మింప జేసెను. 48 


విశ్వకర్మయు యథాశాస్తముగ కొండచుట్టును నందమగు నగరములను నిర్మించెను. 


ప్రతి పట్టణమునకుననేక వీధులను, బజారు వీధులను, నిర్మించెను. అందు 
వేశ్వలయొక్కయు, వర్తకులయొక్కయు, పుణ్య సంపదలు |(ప్రకాశించుచుండెను. 50 


176 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


తత్ర తత్ర చ శోభన్తే ముక్తావిద్రుమరాశయః । 
సర్వే చ ధర్మనిరతాః సర్వే చ ధనినస్తదా ॥ 


సేవార్థమాగతానాం తు దదుర్వస్తాణ్యనేకశః । 
సద్మాని చ దదుః సర్వే పానీయాన్నం చ సర్వదా ॥ 


బ్రహ్మో చ దేవదేవస్య చకార పరమోత్సవమ్‌ । 
జగుః కలం చ (एय నన్ఫతుశ్చాప్పరోగణాః ॥ 
భేరీమృదజ్ఞమురజాః పణవానకగోముఖాః । 
~. రినిస్సాణవాద్యభేదాస్త్వనేకధా ॥ 
వాదయామాసురవ్యగ్రం 77 
విమానం పరితస్తత్ర వీథయో భాన్తి సర్వతః ॥ 


విశ్వకర్మా స్వసామర్థ్యం ప్రకటీకృతవాంస్తదా । 
తుబ్గప్రాసాదసమాధం విచిత్రగృహభిత్తికమ్‌ ॥ 


చనాకాన్తశిలో పేతం సూర్యకాన్తసమన్వితమ్‌ 
అనేకరత్నఖచితం తప్తహాటకనిర్మితమ్‌ ॥ 


తుజ్జధ్వజసమో పేతం రత్నతోరణసంయుతమ్‌ I 
జలసిక్తం పుష్పకీర్ణం దివ్యధూపసుధూపితమ్‌ । 
చకార నగరం తత్ర గగ్భర్వనగరం యథా ॥ 


ఇతి శ్రీ వారాహవురాణే శ్రీ వేజిటాచలమాహోల్ళే 
భగవన్తం (ప్రతి చతుర్ముఖక్టుతప్రార్ధనాదివర్హనం నామ వజ్బాశో2. ధ్యాయః 


=== ట్రైక్రకిజాణాలాలా. 


177 


51 


59 


53 


54 


55 


56 


5¶ 


58 


89 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, పళ్లూశో9_ధ్యాయః 


అచ్చటచ్చట ముత్యముల పగడములరాశులు రాజిల్లుచుండెను. అందరును ధర్మ 


తత్పరులే. అందరును ధనికులుగానేయుండిరి. 51 


ఆ పట్టణము నందలి వారందరును సేవకై వచ్చిన వారికందరకును అనేక 
వస్త్రములనొసంగిరి, ఇండ్లనిచ్చిరి, పానీయములను భక్ష్యములనర్పించిరి. 52 


(బ్రహ్మయును, దేవదేవుని మహోత్సవమును చక్కగా సంపూర్తి నొనరించెను. 
గంధర్వులుఇంపుగా పాడిరి. అప్పరో గణము లాడిరి. 53 


దుందుభి, మృదంగము, మురజము, తప్పెటలు, గోముఖములు, ఢంకా మొదలగు 
వాద్య విశేషములను మోగించిరి. 54 


ఆ శబ్దములతో దిక్కులు పిక్కటిల్లైను. ఆనందనిలయ విమానం పరిసరములు, 
మాడవీధులు దివ్యకాంతులతో దేదీష్యమానముగ వెలుగొందెను. 55 


విశ్వకర్మ అప్పుడు తనసామర్థ్యమును చూపించుచు నెత్తగు మేడలతో నిండి 
యున్నట్టియు విచిత్రమగు గోడలుగల యిండ్లుకలిగి యున్నట్టియు, 56 


చంద్రకాంతశిలలు (చలవరాళ్ళ)తోను సూర్యకాంత శిలలతోను, జటితమై అనేక 
రత్నములచే చెక్కబడినట్టియు, మేలిమి బంగరుచే నిర్మింపబడినట్టియు 57 


ఎత్తగు జెండాలచే కూర్చబడినట్టియు రత్న తోరణములతో కూడినట్టియు, జలముచే 

తడుపబడినట్టియు, పుష్పములంతటను జల్లబడినట్టియు, దివ్య ధూపములచే 

పరిమళింప చేయబడు చున్నట్టియు నగరమును గంధర్వనగరమువలె నిర్మించెను. 
58 


ఇది శ్రీవరాహవురాణమున శ్రీ వేంకటాచలమావోత్యమున 
భగవంతునితో చతుర్భుఖు దొనరించిన ప్రార్థనాదులను 
వర్ణించుట యనెడు యేబదియవ యధ్యాయము. 


(रज्ञ 


178 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
అథ ఏకపజ్బ్పాశో9_ ధ్యాయః 


శ్రీ వేజ్మటేశమహోత్సవ వైభవవర్ణనమ్‌ 
శ్రీ సూతః :- 
బ్రహ్మా చ వేజ్కటేశస్య దివ్యోత్సవదినేషు వై । 
నైవేద్యం బహుధా చక్రే ఘృతసూపగుడోత్తరమ్‌ ॥ 
గుడాన్నం పాయసాన్నజ్బు ముద్గాన్నజ్బ తిలోదనమ్‌ । 
శాల్యన్నం కృసరాన్నజ్బ మరీచ్యన్నం తథైవ చ ॥ 


గోధూమాన్నజ్బ్చ మాషాన్నం మధురాన్నం ఘృతోత్తమమ్‌। 
ఏవం బహువిధాన్నం చ ఫలాని వివిధాని చ ॥ 


వ్యజ్ఞానాని విచిత్రాణి మనస్తోషకరాణి చ । 
దివ్యాన్యమృతకల్పాని సుస్వాదురసవన్తి చ ॥ 


ఉచైశృవసమశ్వజ్బ గజమైరావతం తథా । 
అనన్తం నాగరాజజ్వ్బ 14८०८६०) త్రయామయమ్‌ ॥ 


ఏకైకం సమధిష్టాయ వేజ్మటా ద్రిశిఖామణిః । 

దినే దినే సురాన్హ్సర్వాన్‌ ఉత్సవార్థం సమాగతాన్‌ ॥ 
అనుజగ్రాహ రథ్యాయాం అటన్‌ భూమ్యా శ్రియా౭_ న్వితః। 
సమస్తవాద్యఘో పైశ్చ గజాశ్వెః సమలజ్బృతైః ॥ 


చిత్రధ్వజపతాకాభిః ఛత్రచామరరాజిభిః । 
సహితో నృత్తవాదితైః వరనారీగతైః సహ ॥ 
179 


90 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, ఏకపజ్షాశో౭_ ధ్యాయః 
ఏబదిఒకటవ అధ్యాయము 


శ్రీ వేంకటేశ మహోత్సవ వైభవ వర్ణనము 


శ్రీ సూతుడు చెప్పుచున్నాడు :- 
వేంకటేశుని దివ్యోత్సవ దినములలో (బ్రహ్మ నెయ్యి పప్పు బెల్లములతో కలసిన 
నైవేద్యములనేకముల నర్పించెను. 1 


బెల్లముతో వండిన యన్నము (శర్మరపొంగలి) పాయసము, పెసరపప్పుతో 
వండినయన్నము (వెణ్‌పొంగలి), నువ్వులతో పరడిన అన్నము (నూబింది పులిహార) 
శాలి ధాన్యముతో వండిన యన్నము (మిరియపు పొంగలి, 2 


గోధుమలతో వండిన అన్నము, మినుములతో వండిన అన్నము (వడ పణ్యారము) 
29०८4०८ నేతితోగూడి నయన్నము(అక్కారరిశ) ఈ విధముగా ననేక 
విధములయన్నమును, వివిధములగు వలములను(ఇచ్చట అన్నమనగా 
తినబడునదియని యర్థము. అధ్యతే ఇతి అన్నం), 8 


అనేక విచిత్రములగు, మనోహరములును, దివ్యములును, అమృతోపమానము 
లును, మంచి రుచికరములగు పదార్థములను నైవేద్యమొనరించెను. 4 


ఒకదినమున నుచ్చైశ్రవసమను నశ్వరాజముపైనను, ఒకదినమున నైరావతమను 
గజేంద్రముపైనను, ఒకదినమున నాదిశేషుని పైనను, నొక దినమున 
వేదస్వరూపుడగు గరుడుని పైనను ఇట్లొక్కనా డొక్కొక్క వాహనముపై ర 


నధిష్టించి శ్రీవేంకటాద్రి శిరోరత్నమైన శ్రీనివాసుడు ప్రతిరోజు ఉత్సవంలో 
పాల్గొనుటకు వచ్చిన దేవతలందరిని 6 


శ్రీ, భూదేవీ సహితుడై తిరువీథులలో సంచరిస్తూ అనుగ్రహించెను. అప్పుడు అనేక 
వాద్యఘోషలతోను, చక్కగ అలంకరింపబడిన గజములతోను, అశ్వములతోను, 7 


చిత్రములగు ధ్వజములచేతను, జండాలచేతను, చామరముల చేతను, నృత్త 
వాద్యములతోను సుందర నారీమణులతోను, 8 


180 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


కవిభిర్వన్దిభిశ్చైవ గాయకైః పాఠకైస్తథా । 
నిత్యం 328 స్తూయమానః శ్రీనివాసః పరాత్సరః ॥ 


ప్రాతర్దేవగణైః కైశ్చిదుపదాభిశ్చ పూజితః । 
తథైవ సాయం దేవైశ్చోపదయా పూజితో హరిః ॥ 


వవృధే లోకవృద్ధ్యర్థముత్సవే బ్రహ్మనిర్మితే I 
జుహువుర్యాగశాలాయాం మునయో వీతకల్మషాః ॥ 


2655 స్థాపయామాసుః పూర్ణకుమాన్‌ మనోహరాన్‌ । 
దిగ్భలిం విధివచ్చక్రుః వైఖానసతపోధనాః॥। 


శ్రీనివాసోత్సవదినం పుణ్యం పాపప్రణాశనమ్‌ । 
ఇత్యాగతా జనాః సర్వే చక్రుర్ణానాన్యనేకశః ॥ 


అన్నదానం స్వర్ణదానం వస్త్రదానం తథైవ చ । 
గృహదానం మహాపుణ్యమితి మత్వా మహాజనాః ॥ 


ఇష్టకాదారుభిశ్రైవ నిర్మితం హర్యసంయుతమ్‌ I 
దదుః ప్రత్యైకశో వేశ్మ సోపస్మరమలజ్కృతమ్‌ః ॥ 


రాజానః స్థాపయామాసుః విప్రేన్హాస్తత్ర భూధరే । 
వైశ్యానన్యాంశ్చ మనుజాన్‌ స్థాపయామాస వై విధిః ॥ 


అతైవ వాసః కర్తవ్యః సర్వదేతి వినిశ్చితాః । 
వాసం చక్రుశ్ళ తతైవ విప్రాద్యా మానవాః సదా ॥ 


ఏవం శ్రీవేంకటేశస్య వర్తమానే మహోత్సవే । 
కదాచిత్‌ స్యననం దివ్యం నానారత్నవిరాజితమ్‌ ॥ 


181 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


91 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, ఏకపజ్షాశో౭_ ధ్యాయః 


కవులతోను, స్తోత్ర పాఠకులతోను, గాయకులతోను, (దివ్యప్రబంధ) పాఠకులతోను, 
వేదసూక్తులచే నెల్లప్పుడు స్తుతింపబడుచు శ్రీనివాసుడు 9 


ఉదయమున దేవగణములర్సించిన కొన్ని కానుకలచేతను, సాయంసమయమున 
దేవతలచే మరికొన్ని కానుకలచే పూజింప బడెను. 10 


లోకకల్యాణార్థమై బ్రహ్మ నిర్మితమగు ఉత్సవమున శ్రీనివాసుడు ప్రకాశించెను. 
యాగశాలలో వీతపాపులగు మునులు హోమములునాచరించిరి. 11 


వైఖానస మహర్షులు మనోహరములగు పూర్ణకుంభముల శాస్త్ర విధిగా స్థాపించిరి. 
దిక్కులయందు బలిని, యథాశాస్త్రముగా సమర్పించిరి. 12 


శ్రీనివాసుని యుత్సవదినము పుణ్య ప్రదము పాపవినాశకరమని వచ్చిన 
జనులందరుననేక దానములను చేసిరి. 18 


అన్నదానము, సువర్ణదానము, వ(స్త్రదానము, గృహదానము, మహాపుణ్యమని తలంచి 
కొందరు దానముల నొనరించిరి. 14 


ఇటుకలతోను, కర్రలతోను, నిర్మించినట్టి మేడలతో కూడిన ఇండ్లను చక్కగా 
నలంకరించి వేరు వేరుగా నొసంగిరి. 15 


రాజులు, బ్రాహ్మణుల కాపర్వతముపై వసతులను కల్పించి యుంచిరి. బ్రహ్మ 
కొందరు వైశ్యులకు ఇతర మనుష్యుల కచట నివాసమేర్పరచెను. 16 


(బాహ్మణాది మనుజులందరునూ, నిచటనే నిత్యనివాసముగ యుండవలెనని 
నిశ్చయించి యచటనే వసించిరి. 17 


ఇట్లు శ్రీనివాసుని మహోత్సవము జరుగుచుండగా నొకనాడు నానారత్న 
విరాజితము, 18 
182 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
తప్తజామ్బూనదమయము చ్చి తధ్వజశో భితమ్‌ I 
నానాకుసుమమాల్యైశ్చ ముక్తామాల్యైశ్చ శోభితమ్‌ ॥ 
హైమవస్తవితానాధ్యం సిద్ధగన్థర్వసేవితమ్‌ । 
విమానం పుష్పకం కాన్యా స్మారయన్తం మనోహరమ్‌ ॥ 


రథం తం సమధిష్టాయ శ్రీభూమిసహితః పరః । 
శ్రీనివాసః స్ఫురద్రత్నకిరీటమకుటోజ్ఞ్వలః ॥ 


బ్రహ్మాదిదేవబృనైశ్చ సేవ్యమాన్యస్తపోధనైః । 
పరిక్రమ్య మహావీథీం, రాజవీథీం (శ్రియోజ్ఞ్వలామ్‌ ॥ 


పునరాగత్య తం దివ్యం వితానాసనశోభితమ్‌ । 
ఆస్తానమణ్జ్దపం తత్ర మణిస్తంభశతైర్యుతమ్‌ ॥ 

® [श्य नि) ~ 
హిరణ్మయమధిష్టాయ స్వయమ్భువమకల్మషమ్‌ । 
ఆహూయ వాచా భగవాన్‌ అబ్రవీన్మధురాం గిరమ్‌ ॥ 


మహోత్సవ సేవాఫలదానఫలప్రశంసాదికమ్‌ 


శ్రీభగఠాన్‌ :- 

బ్రహ్మన్‌! ప్రీతోల_స్మి నితరాం త్వద్భక్యా చోత్సవేన చ । 
శృణుధ్వం మునయో దేవా రాజానో యోగినశ్చ యే ॥ 
వర్షే వర్షేతు మాసే 9_ స్మిన్‌ కన్యారాశిం గతే రవౌ। 
యే కేచిదత్ర కుర్వన్తి బ్రహ్మక్షప్తోత్సవం మమ॥। 

తే యాన్తి బ్రహ్మణో లోకం భూమౌ కామానవాప్య చ । 
ఇమముత్సవ ముద్దిశ్య సేవార్థం యస్తు వాసతః॥। 


183 


19 


20 


21 


22 


23 


24 


25 


26 


97 


92 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, ఏకపజ్షాశో౭_ ధ్యాయః 


మేలిమి బంగరుమయమును, ఎత్తగు పతాక విరాజితమును, అనేక పూలమాలికల 
చేతను ముత్తెపుసరులచేతనూ నలంకృతమును, 19 


బంగరు వస్త్రముల చాందనీలచే నలంకరింపబడినదియును, సిద్ధులచేతను 
గంధర్వులచేతను సేవింపబడుచున్నట్టియు, కాంతితో పుష్పకవిమానమును 
తలంపునకు తెచ్చుచున్నట్టి యొక 20 


రథమునందధివసించి శ్రీభూసహితుడై, (ప్రకాశించు రత్నకిరీటముచే, లేజరిల్లుచు, 
41 


(బ్రహ్మోది దేవ బృందములచేతను తపోధనులచేతను సేవింప బడుచు, 
శోభాయుతమగు మహారాజ వీధిని ప్రదక్షిణముగా నేగి, 22 


చాందినీలతోను సింహసనములతోను నలంకరింపబడిన, అనేక మణిస్తంభము 
లతో శోభిల్లుచున్న ఆస్థాన మండవమునకు తిరిగివచ్చి 23 


బంగరుసింహాసనమున వేంచేసియుండి పాపరహితుడగు చతుర్ముఖుని పిలచి 
మధురవాక్కులతో నిట్లనియెను. 24 


మహోత్సవ సేవాసందర్భనముచే కలుగు ఫలితమును, అట్టి సమయమున 
దానమొనరించిన ఫలితమును ప్రశంసించుట 

శ్రీభగలానుడు:- 

పితామహా నీభక్తికిని నీవానరించిన యుత్సవ విశేషమునకును మిక్కిలి 
సంతసించితిని. మునులారా! దేవతలారా! రాజులార యోగులార వినుడు. 25 
సూర్యుడు కన్యారాశియందుండగా ప్రతి సంవత్సరమున నీమాసమున నా 
బ్రహ్మోత్సవము నెవ్వరొనరించినను. 26 
వారీలోకమున సకల భోగములననుభవించి బ్రహ్మలోకమును పొందుదురు. ఈ 
బ్రహ్మోత్సవ దర్శనార్ధమై తమ గృహము నుండి కాని(తమరు నివసించు స్థానము 
నుండి కాని) 27 


184 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
క్రమతే పదమేకం తు గన్తుం శేషగిరిం ప్రతి । 
పదస్యైకస్య తస్యైవ ఫలం భవతి మత్పదమ్‌॥ 
ఐహికం తు ఫలం తస్య హ్యవాన్తరఫలం భవేత్‌ । 
సేవన్తే యే హి మామస్మిన్నుత్సవే బ్రహ్మకల్చితే ॥ 
సేవన్తే తాన్‌ మహీపాలాః స్నేహాద్దద్యుశ్చ వాజ్చితమ్‌ । 
ప్రపాముత్సవకాలే హి యే తు కుర్వన్తి దేహినః ॥ 


మచ్చిత్తం తాన్సృముద్దిశ్య శీతలం భవతి క్షణాత్‌ । 
అన్నదానం ప్రశస్తం స్యాత్‌ విశేషేణ మహోత్సవే ॥ 


యే£_పి చాన్నం ప్రయచ్చన్తి తేషాం సప్తకులావధి । 
అన్నం బహువిధం చిత్రం దీయతే హి మయా విధే! ॥ 


తే తు భుక్త్వా బహూ౯ భోగాన్‌ మయా దత్తానభీప్పితాన్‌ । 
అన్తే హి మత్పదం యాన్తి స్వర్గం భుక్త్వా తు మధ్యతః ॥ 


కాణాన్ధపబ్లుమూకానామన్యేషాం వికలాబ్గినామ్‌। 
అన్నవ(స్త్రహిరణ్యాదిదాతాణాం సమ్బదః సదా ॥ 


అనాయాసేన अ మచ్చన్దాత్‌ పద్మసమృవ। 
యే హి చాత్ర స్థితిం నిత్యం ००9 మనుజా భువి ॥ 


తేషామిహైవ దాస్యామి సమృ్పదం సన్తతిం తథా । 
తారతమ్యవశాద్భక్తేః తేషాం अ సమ్పదః ॥ 


జననం మరణం యేషాం స్థితిర్వాల_స్మిన్మ హీధరే ॥ 
తేషాం ముక్తిః కరస్థా హి జ్ఞానసాధ్యా హి దుర్లభా ॥ 


185 


28 


29 


30 


31 


39 


33 


34 


35 


36 


37 


93 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, ఏపకపజ్షాశో౭_ ధ్యాయః 
వేంకటాచలమున కేతెంచుటకై ఒక అడుగు వేసినను ఆ ఒక్కొక్కొ పాదమునకే 
నా పరమపద భాగ్యము ప్రధాన ఫలముగ నంద గలుగుదురు. 28 
ఐహికవల మవాన్తరవలముగా లభించును. ఈ (బ్రహ్మోత్సవమున నన్ను 
సేవించువారిని 29 


రాజులు సేవించి స్నేహభావముతో వారు కోరిన వాటినిచ్చెదరు. ఉత్సవకాలమున 
ప్రసాదము చేయించిన మనుష్యుల విషయమై 30 


వెంటనే నా మనస్సారత నొందును. విశేషించి యీ మహోత్సవ దినములలో 
నన్నదానము చాలా గొప్పది. 31 


అన్నదాన మొనర్చినవారి కేడు తరముల వారికి సైతము నేను బహువిధములగు 
నన్నము సమకూర్తును. 32 


వారిచ్చట అనేక భోగముల ననుభవించి నాచే నొసంగబడిన కోర్మెలననుభవించి 
మధ్యలో స్వర్లోకసుఖము ననుభవించి తుదకు నా పరమపదమునందుదురు. 33 


పుట్టు(గండ్డి, కుంటి, మూగ వారలకును, వికలాంగులకు అన్న వస్త 
హిరణ్యాదులనొసంగు వారికి సంపదలెల్లపుడు సంభవించును. 34 


నా అనుగ్రహమున నవియన్నియు సులభముగా సిద్ధించును. భూమియందున 
ఏమనుజులు వేంకటాచలమున నిత్యనివాసమును కాంక్షింతురో 35 


వారి కిచ్చటనే సంపదను సంతానమును ప్రసాదింతును. భక్తియొక్క తారతమ్యమువలన 
వారికి సంపదలును తరతమముగా సిద్ధించును. 36 


ఈ పర్వతమున పుట్టినవారికిని, చనిపోయినవారికిని, కాపురమున్న వారికిని ముక్తి 
కరతలామలకము. ముక్తి జ్ఞానయోగమున సాధించుట దుర్లభము. 37 


186 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
యాని కాని చ దానాని సన్తి శాస్రోదితాని చ । 
తాని సర్వాణి దానాని క్రియమాణాని చేదిహ ॥ 
ఐహికజణ్బ ఫలం దత్వా స్వర్గమీప్పితమేవ వా । 
మత్పదజ్బు శరీరాన్తే దదామ్యేషాం న సంశయః ॥ 
గిరేశ్చ పరితో భూమౌ గ్రామాన్వా పత్తనాని వా । 
కరోతి శ్రద్దయా రాజా బ్రాహ్మణో యో౭ పి కోల పి వా ॥ 

त 

స వై రాజ్య(శ్రియం భుక్త్వా భుక్త్వా స్వర్గాదికం చిరమ్‌ । 
మత్సాయుజ్యం వ్రజత్యేవ నాత్ర కార్యా విచారణా ॥ 
“పుణ్యం క్షేత్రమిదం భూమౌ స్థాతవ్యం హి సదా౭_త్ర తు” 
ఇతి బుద్భ్యా9_(త్ర వసతాం గృహక్షేత్రాదికం తుయే॥ 
దదతీహ నరాస్తే వై లబ్బా వాసఫలాని చ । 
ప్రాప్నువన్తి పునశ్చైవ మామకబ్బు పదం ధ్రువమ్‌ ॥ 
అత్ర యే వసతాం ప్రాజ్ఞా విద్యాదానమనుత్తమమ్‌ । 
४०८९९ తేషాం విదుషాం కీర్తిస్తైలోక్యగామినీ ॥ 


తదృన్థుబన్ధుతదృన్థుతదృన్ధుజనబాన్థవాః । 
సర్వే౭_పి తత్ఫలం లబ్బ్వా మోదన్తే దివి దేవతాః ॥ 


ఇతి శ్రీవారాహవురాణో శ్రీవేజ్ఞటాచలమావోత్సే 
శ్రీవేజ్బటేశ్వర మహోత్సవ వైభవవర్థనం నామ వకపజ్బాశో౨. ధ్యాయః 


==> ° ल= 


187 


38 


39 


40 


41 


42 


43 


44 


45 


94 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, ఏకపళ్లూశో9_ ధ్యాయః 
శాస్త్రములో చెప్పబడిన దానము లెన్నికలవో యవియన్నియు నీ పర్వతమున 
చేయబడినచో 38 


ఐహిక ఫలమును, స్వర్గమును, లేక వారు కోరిన దానిని యిచ్చి శరీరాంతమున 
మోక్షము నిచ్చెదననుటలో సందియము లేదు 39. 


పర్వతము చుట్టునుండు ప్రదేశములో గ్రామములను కాని పట్టణములనుకాని 
రాజుకాని, బ్రాహ్మణుడుకాని యెవరైనను శ్రద్ధతో నిర్మించిన 40 


జీవించి యుండగా రాజ్యలక్ష్మి ననుభవించి మరణానంతరము స్వర్గాది ఫలముల 
ననుభవించి, నా సాయుజ్యమునందుననుటలో సంశయమువలదు. 41 


భూలోకమున నీ క్షేత్రము పవిత్రమైనది. ఎప్పుడు నిచ్చటనే నివ సింపవలెనను 
బుద్ధితో నిచ్చటనుందువారికిని, గృహక్షేత్రాదికముల 42 


దాన మొనరించిన వారికీ క్షేత్ర నివాసఫలములను, చివరకు నా పరమపదమును 
అను(గహింపగలను. 48 


ఈ పర్వతమున నివసించు వారికి విద్యాదాన మొసంగిన పండితుల కీర్తి ముల్లోకముల 
వ్యాపించును. 44 


వారి బంధువులు, వారి బంధువులు, వారి బంధువులు, వారి బంధువులు పైన 
చెప్పిన ఫలమునంది దేవతలై సంతసింతురు. 45 


ఇది శ్రీ వరాహవురాణమున శ్రీ వేంకటాచలమావోత్యమున 
శ్రీవేంకటేశ్వర మవోత్సవవైభవమును వర్ణించుట యనెదు 
యేబది యొకటవ అధ్యాయము. 


(रज्ञ 


188 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
అథ ద్విపజ్బూశో9_ ధ్యాయః 
వేంకటాద్రౌ పుష్పోద్యాననిర్మాణాదిప్రశంసా 


శ్రీ సూతః :- 

ఉక్త్వా చైవం వేజ్కటేశః పునః ప్రీత్యా జగాద చ । 

శ్రీ భగలాన్‌ :- 

శృణుధ్వం విబుధా యూయమన్యత్మిజ్చిద్రవీమి వః । 
యే హి చాత్ర ప్రకుర్వన్తి బృన్గావనమనుత్తమమ్‌ ॥ 


ఉద్యానాని చ పుణ్యాని నానావృక్షయుతాని చ । 
పుష్పోద్యానాని కృత్వా చ తత్పుప్పైరర్పయన్తి మామ్‌ ॥ 
దళస్వైకస్య దివ్యాని వత్సరాణ్యర్చుదాని చ । 

స్వర్గే భుక్త్వా పరాన్‌ భోగాన్‌ అన్తే యాన్తి చ మత్సదమ్‌॥। 


అవాన్తరఫలం తేషామీప్పితం హి మహీతలే । 
నచ సన్తతివిచ్చేదః తేషాం పుణ్యకృతాం భువి ॥ 


ఫలపుష్పాణి పత్రాణి యావన్తి ప్రతివత్సరమ్‌ । 
ఉద్భవన్తి తథా కామాః తేషామపి మహీతలే ॥ 
ప్రత్యహం మమ నైవేద్యం యావత్రస్థచతుష్టయమ్‌ । 
సవ్యజ్ఞునం కల్పయన్తి తేహి పుణ్యతమా భువి ॥ 
బ్రహ్మేగ్థలోకప్రముఖాః తైః సుఖేన జితా నరైః । 
తదీయదర్శనాత్పుంసో భవన్తి మహిమాదయః ॥ 
తేషామైశ్వర్యసంపతౌ వక్తవ్యం నావశిష్యతే I 

అన్తే యాన్తి పరం ధామ పునరావృత్తివర్ణితమ్‌ ॥ 


189 


95 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, ద్విపళ్లాశో9_ ధ్యాయః 


ఏబదిరెండవ యధ్యాయము 
శ్రీవేంకటాద్రియందు పుష్పోద్యానమును నిర్మించుటను ప్రశంసించుట 
శీనూతుడు :- 
శ్రీనివాసుడిట్లు పలికి మరల ప్రీతితో నిట్లానతిచ్చెను. 1 
శ్రీ భగఠానుడు :- 
దేవతలారా! ఇంకను చెప్పెదను వినుడు. ఇచ్చట పుష్పోద్యానమును నిర్మించిన 
వారును, 2 


అనేక వృక్షములతో కూడిన పవిత్రోద్యానములను, పుజ్చ్పోద్యానము లను నిర్మించి 
ఆ పుష్పములతో నన్నారాధించువారు, 3 

వారర్చించిన, ఒకొ కృదళమునకే అనేక వత్సరములు కోటి సంవత్సరములు 
స్వర్గలోకమున ననేకభోగముల ననుభవించి తుదకు నా పరమపదమునందుదురు. 


అవాంతర ఫలములుగా వారికి ఐహికాఖీష్టములు సిద్ధించును. అట్టి పుణ్యాత్ములకు 
సంతాన విచ్చేదము కలుగజాలదు. ర్‌ 
వారు వేసిన యుద్యాన వనమున నెన్నెన్ని ఫలములు, పుష్పములు, పత్రములు ప్రతి 
సంవత్సరము ఫలించి, పుష్పించి, చిగురించునో వారికి భూలోకమున అన్ని యన్ని 
కోరికలు సిద్ధించును. 6 
(ప్రతి దినమును నాలుగు కుంభముల నైవేద్యమును కూరలు, పచ్చళ్ళు, 
పిండివంటలతో నాకు నర్పించువారు భూలోకమున మహాపుణ్యాత్ములు. 7 
బ్రహ్మేంద్ర లోకము లామనుజులచే సుఖముగా జయించబడును. అట్టి మనుష్యు 
లను చూచిన మాత్రముననే పురుషునకు మహిమాది సిద్దులు లభించును. 8 


అట్టివారికి సిద్ధించు నైశ్వర్య విషయము వర్ణింప నశక్యము. తుదకు పునరావృత్తి 
రహితమగు మోక్షము నందుదురు. 9 


190 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


భూషణం స్వర్ణఖచితం వజమాణిక్కసంయుతమ్‌ । 
ప్రయచ్చన్తి చ యే పుణ్యా మాముద్దిశ్య మహీతలే ॥ 


రూపలావణ్యసమృన్నా విద్యావన్తశ్చిరాయుషః। 
భవన్తి పుత్రాస్తేషాజ్బ మచ్చన్గాత్సమ్పదోల_పి చ ॥ 


పద్మకల్పారతుళసీచమృకైర్ధామకారిణ: । 
మదర్చననిమిత్తం యే ప్రత్యహం (శ్రద్దయా౭_న్వితాః ॥ 
~> ~ 


లక్ష్మా సమేతస్తేషాం హి గృహే వత్స్యామ్యహం సురాః। 
తేషాం ॐ & చ సాహాయ్యం కుర్వతే శ్రద్ధయా9_న్వితాః॥॥ 


తేషామపి సదా సమ్పత్రదోల_ హం కమలాసన! । 
భోః సురా యోగినః సర్వే యే9_ పి చాత్ర సమాగతాః ॥ 


యుష్మాకం యద్యదిష్టం తత్‌ దాస్యే£హం సకలం వరమ్‌! 
పుత్రాన్‌ పౌత్రాన్‌చ్చియం వా౭_పి రాజ్యమారోగ్యమేవ వా॥ 


ఆయుః కీర్తిబ్బ యచ్చాన్యత్‌ మత్తో వాఇ్ళుతి యః పుమాన్‌! 
తత్తద్దదామ్యహం తస్మై సత్యం సత్యం న సంశయః ॥ 


బహునేహ కిముక్తేన యే చాత్ర వసతాం పునః 
८०८९० చానుకూల్యం వై తే మే ప్రియతరా మతాః ॥ 


నివసద్బ్యో9_త్ర మనుజా ద్రుహ్యన్తి విబుధాశ్చ యే । 
అసురా రాక్షసా యక్షాః పిశాచాః ప్రాణినోత పి వా ॥ 


తానహం నాశయిష్యామి సపుత్రపశుబాన్థవాన్‌!। 
నియతో£_నియతో వాం పి వేజ్కటాద్రిమిమం జనః ॥ 


191 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


19 


96 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, ద్విపల్లూశో9_ ధ్యాయః 


వజములు మాణిక్యములచే పొదగబడిన స్వర్ణాభరణములను, నాకు సమర్పించునట్టి 


పుణ్యాత్ములగు మనుష్యులు 10 
రూపలావణ్య సంపన్నులై, విద్యావంతులై, చిరంజీవులై వర్ధిల్లు సంతాన 
వంతులగుదురు. నా అనుగ్రహమున సంపదలు కూడ సిద్ధించును. 11 


నా పూజై తామర కలువ తులసీ సంపెంగ పువ్వలతో కూర్చిన మాలల యనుదినము 
(శ్రద్ధతో సమర్చించువారి 12 


గృవామున లక్ష్మీన వేతుడనై నేను నివనింతును. వారికి శ్రద్ధతో 
సహాయమునొనరించువారికిని 13 


ఓ చతుర్ముఖా! ఎల్లప్పుడు సంపదల నిచ్చుచుందును. సురలారా! యోగులారా! 
ఇచ్చటకు వచ్చిన జనులారా! 14 
మీ యిష్టము వచ్చిన వరము లన్నియును సమకూర్తును. పుత్ర, పౌత్ర, ధన, రాజ్య, 


ఆరోగ్యములను, 15 


ఆయుర్గాయ, కీర్యాదు లెవ్వియెనను నానుండి కోరినవాటినన్నిటిని తప్పక 
ప్రసాదించగలను. ఇది సత్యము. ఇందుసందేహములేదు. 16 


పెక్కుమాటలేల? ఇచ్చట నివసించు వారికై తగునట్లు సహాయము నొనరించు 
వారందరుగూడ నాకు మిక్కిలి ప్రీతిపాత్రులగుదురు. 17 


ఓ మానవులారా! ఇచ్చట నివసించు వారిని ద్వేషించువారు, దేవతలైనను, అసుర, 
రాక్షస, యక్ష పిశాచ జంతుజాతులకు చెందినవారైనను, 18 


వారినందరను పుత్రపశువుబంధువులతో నశింపజేతును. నియమపరుడైనను, 
కాకున్నను 19 


192 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
వ్యాజాద్వా యః సమారుహ్య స్నాత్వా స్వామిసరోజలే। 
నమస్యతి చ మాం సో9 పి సకామః సర్వథా సురాః ॥ 


కూలజృషమహౌదార్యగుణక్తీరపయోనిధిః। 
ఇతి శ్రీ వేజ్మటాధీశ తేభ్యో దత్వా వరాణ్యహో! ॥ 


భేరీమృదజ్ఞ్జపణవమజ్జళస్వనసంయుతః। 
పుష్పవృష్యా యుతః శ్రీమాన్‌ శ్రీభూమిసహితస్తదా। 
వివేశాన్తర్మహద్దివ్యం విమానం రత్నతోరణమ్‌ ॥ 


బ్రహ్మాదయో దేవగణాః సమ్ఫూయ ప్రీతమానసాః । 
జయేతి చాస్తువంస్తేన 'ఘోషేణా9 పూరితం జగత్‌ ॥ 


బ్రహ్మా౭_పి వేజ్మటేశస్య దివ్యమబ్గళస్యమ్భుమమ్‌ । 
బుషభిః సహ ధర్మాత్మా యథాశాస్తమకారయత్‌ ॥ 
మహోత్సవావభృథస్నానప్రశంసా 


తతః శ్రవణనక్షత్రే దేవదేవస్య శార్జిణః । 
చకారావభృథం పుణ్యం పవిత్రం పాపనాశనమ్‌ ॥ 


స్వామిపుష్కరిణీపుణ్యసలిలే లోకపూజితే । 
సస్నుర్చహ్మాదిదేవాశ్చ మునయో యోగినోత పి చ ॥ 


రాజానశ్చ తథా విప్రాః సర్వే చైవ నరాస్తదా । 
తత్ర స్నాత్వా తు యోగీన్టః సనకః సర్వవిత్‌ స్వయమ్‌! 


సర్వేషాం పురతశ్చేదమువాచ వచనం తదా । 
“సర్వే శృణ్వన్లు మద్వాక్యముద్ధృత్య భుజముచ్యతే ॥ 


198 


20 


21 


22 


23 


24 


25 


26 


27 


28 


97 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, ద్విపల్లాశో9_ ధ్యాయః 
ఏదో యొక మిషచేనైనను వేంకటాద్రి నారోహించి స్వామి పుష్కరిణిలో స్నానమాడి 
నన్ను నమస్మరించు మనుజుడు సమస్త కోరికలను బడయగలడు. 20 


ఆహా! అనుపమౌదార్యగుణపయోనిధియగు శ్రీనివాసుడిట్లు వారికి వరముల 
నొసంగెను. 21 


భేరీ మృదంగ పణవాది మంగళ వాయిద్యములతో గూడి పుష్పవర్షము కురియు 
చుండగా శ్రీభూదేవీసహితుడై రత్నతోరణము లచే భాసిల్లుచున్న దివ్య విమానము 
లోపల (ప్రవేశించెను. 22 


(బ్రహ్మాది దేవగణములు సంతోషముతో జయ జయ శబ్దములు సలుపుచుండగా 
నాధ్వనితో ప్రపంచము మార్నోగెను. 23 
అనంతరము బ్రహ్మదేవుడును బుషులతో గూడి యథాశాస్త్రముగా వేంకటేశుని 
దివ్యమంగళ మహోత్సవమును చేయించెను. 24 


మహోత్సవ అవభృథస్నాన వర్ణనము 


పిమ్మట (శ్రవణానక్ష్మత్రమున దేవాదిదేవుడగు శ్రీనివానుని వవిత్రమును, 
పుణ్యప్రదమును పాపనాశనకరమునునగు అవభృథస్నానమును జరుపబడెను. 25 


లోకపూజితమగు నా స్వామి పుష్కరిణీ పుణ్య సలిలమున బ్రహ్మాది దేవతలు, మునులు 
యోగులును స్నాత్రులైరి. 26 


రాజులు, బ్రాహ్మణులు సమస్త మనుజులును స్నాన మాచరించిరి. సర్వవేత్తయగు 
సనకమహర్షి 27 


అందరు వినుచుండగా “అందరు నా మాట నాకర్ణింపుడు. చేయిఎత్తి (ప్రమాణమును 
చేసి) చెప్పుచున్నాను. 28 


194 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
జ్ఞాతబ్బు ధ్యానయోగేన సమ్యక్షాస్రైశ్చ చిన్తితమ్‌ । 
సమస్తతీర్థభూతస్య దేవదేవస్య చక్రీణః ॥ 
యః స్నాత్యవభృథే పుణ్యే తస్య తత్పూర్వజన్మసు । 
( కృతం పాపం తత్రణాదేవ నశ్యతి ॥ 


ఇతి (శ్రుత్వా మహాదేవః 'తత్తథైవే”తి చాబ్రవీత్‌ । 
'ఏవమేవే”తి భగవాన్‌! విష్ణురప్యబ్రవీత్తదా ॥ 


ప్రశశంసుస్తదా దేవాః స్వామిపుష్కరిణీం తదా । 
వివిధైర్దివ్యకుసుమైః రాశీభూతైః సుగన్టిభిః ॥ 


ఉపచారైరనేకైశ్చ వేదఘోషైః సుఖశ్రవైః । 
నృత్యగీతాదివాది(తైః దివ్యమజ్ఞళనిస్స్వనైః ॥ 


ఇష్టా ప్రసూనయాగజ్బు తోషయిత్వా జనార్దనమ్‌ । 
ప్రణామమకరోద్రహ్మో సర్వదేవైః సమన్వితః ॥ 


తతః ప్రీతిసమాయుక్తో బ్రహ్మకప్తోత్సవేన సః। 
“ఉవాచ చ విధిం విష్ణుః బ్రహ్మన్‌! ప్రీతో9 స్మిక్ససామ్రతమ్‌।। 


ఏతగ్రీతిసమం కిజ్బిత్‌ దాతుం తవ న విద్యతే! 
(బ్రహ్మన్‌! యద్వా౭_థ కిం దాస్యం జగత్సృష్టిపటో! విధే॥। 


త్వమేవాహమహం త్వం హి యద్యస్వన్య్వద్వదస్వ తత్‌ । 
ఇతి व्यू వదదహ్మా “స్వామిన్‌ యద్యస్తి తే కృపా ॥ 


కృతార్జో? స్మి వరం నాన్యత్‌ లోకస్యానుగ్రహం వినా । 
ఏవమేవ హరే స్వామిన్‌ దద చేప్పితమర్ధినే ॥ 


195 


29 


30 


31 


39 


33 


34 


35 


37 


38 


98 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, ద్విపల్లాూశో9_ ధ్యాయః 


నే జెప్పునది ధ్యాన యోగముచే నెఖుంగబడినది. శాస్త్ర ప్రమాణములచే నిశ్చయింప 
బడినది.” “సమస్త తీర్థరాజమై నట్టియు, దేవదేవుడగు శ్రీనివాసుని 29 


అవభృథమున (ఉత్సవాంతమున) స్నానమాచరించు వాని పూర్వజన్మ కృత 


పాపములన్నియు తక్షణమే నశించునిని పలికెను. 30 
దానిని విని రుద్రుడును, విష్ణువు నట్లెయగుగాక యని పలికిరి. 81 


దేవతలందరును స్వామిపుష్మరిణిని స్తుతించిరి. అనేక విధములగు దివ్య 
పుష్పములతోను, సుగంధ ద్రవ్యరాశులతోను, 32 


అనేకోపచారముల చేతను, వేదఘోషముల చేతను, నృత్తగీతాది వాద్యములతోను, 
దివ్యమంగళ ధ్వనులతోను 33 


ప్రసూనయాగము (శ్రీపుష్పయాగము) నాచరించి జనార్దనుని సంతోషపరచి 
దేవతలందరితో కలసి బ్రహ్మ శ్రీనివాసునకు నమస్కరించెను. 34 


బ్రహ్మచే నాచరింపబడిన నాబ్రహ్మోత్సవముచే సంతోషించి శ్రీనివాసుడు బ్రహ్మతో 
చతుర్ముఖా | సంతసించితిని అని పలికెను. 35 
నాసంతోషమును వ్యక్తపరచుచు దీనికి సరియగు నీ కిచ్చువస్తువే మియు నావద్ద 
లేదు. అయినను నీకీయదగిన దేమున్నది? నీవు జగత్తును సృజించు సామర్థ్యశాలివి 
గదా! 36 


నీవే నేను (నీవు నన్నాత్మగా కలవాడవు) నేనే నీవు (నీవు నాకు శరీర భూతుడవు) 
ఇతర మెద్దియెన నున్నచో తెలుపుమ”ని యడిగెను. 37 


అది విని బ్రహ్మ “స్వామీ! మీకు దయయున్నచో లోకానుగ్రహము తప్ప నాకితర 
కోరికలేమియును లేవు. కృతార్థుడ నయితిని. ఇట్లే నీవు కోరిన వారి కోర్కెలను 
తీర్చుచుండుము. 38 


196 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
స్థాతవ్యం భవతా విష్ణో! లోకానుగ్రహకామ్యయా । 
ఇదమేవ మమాభీష్టం యాచనీయం పునః పునః ॥ 
ఇతి పృష్టో రమాధీశః 'తథైవా” 22९8 చావదత్‌ । 
ఉక్తా చైవం పునః ప్రాం హ బ్రహ్మాణమమితౌజసమ్‌ ॥ 
హో గ 
బ్రహ్మాదీనాం స్వావాసగమనార్థం భగవదభ్యనుజ్ఞా 
బ్రహ్మం స్త్వం సృష్టికార్యేషు నియుక్తః పూర్వమేవ హి । 
గత్వా త్వదీయలోకజ్బ్చ కురు సృష్టిం సుఖీ భవి ॥ 
“ఇన గచ్చ స్వకం లోకం శాధి రాజ్యం స్వకీయకమ్‌” । 
పినాకపాణే భూతేశ లోకం గత్వా త్వదీయకమ్‌ ॥ 
ఉమయా విహరస్వ త్వమవాప్తసకలేప్ప్సితః । 
“అగస్య మునిశార్జూల శిష్యైః సహ తపోధన ॥ 
స్వమాశ్రమం ప్రవిశ్రైవ కురు నిత్యాన్యతగ్టీతః । 
యోగినశ్చ యథాయోగ్యం గచ్చతా9_ వాసముత్తమమ్‌ ॥ 
ధ్యానామృతసుతృ ప్తెశ్చ స్థాతవ్యం యోగిభిశ్చిరమ్‌ । 
ఇతి శ్రీవేజ్బటాధీశః సర్వానుత్సవసజ్ఞతాన్‌ ॥ 
తత్తత్భానం సముద్దిశ్య విసృజ్య ప్రీతిపూర్వకమ్‌ । 
అన్తర్విమానం శ్రీభూమిసహితః ప్రవివేశ హ ॥ 


ఇతి శ్రీవారాహవురాణో శ్రీ వేజ్బటాచలమావాోత్సే శ్రీవేజ్మటాద్రౌ 


వుష్పోద్యాననిర్థాణాదిప్రశంసావర్ధనం నామ ద్విపజ్ఞా శోల_ ధ్యాయః 


==> + శతక 


197 


39 


40 


41 


42 


43 


44 


45 


46 


99 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, ద్విపల్లాశో9_ ధ్యాయః 


లోకానుగ్రహమునకై నీవిచట వేంచేసి యండుటయే నాకు మాటి మాటికి కోరదగిన 
వరము. 39 


అని శ్రీనివాసుడు ప్రార్ధింప బడినవాడై యది యట్లే యగుగాక! యని పలికి 
మరల తేజోరాశియగు బ్రహ్మతో నిట్లనియెను. 40 


బ్రహ్మాదులను నిజనివాసముల కేగుడని యనుజ్ఞనొసంగుట 


చతురాననా! నీవు సృష్టికార్యములలో మున్ను నియోగింప బడితివి కదా! నవు 
నీలోకమున కేగి సృష్టినానరించుచు సుఖముగా నుండుము. 41 


ఇంద్రా! నీవు నీలోకమునకేగి నీరాజ్యమును పాలించుకొనుము. ఈశ్వరా 
నీలోకమునకేగి 42 


8 యభీష్టములను బడయుచు పార్వతితో సుఖముగా నుండుము. తపోధనా! 
అగస్యమహర్షీ! నీవ్ర శిష్యులతో 43 


నీ యాశ్రమమునకేగి, నిత్యవిధులను జాగరూకతతో నిర్వహించుము. యోగులారా! 
మీరు మీ మీ నివాసస్థానములకు విచ్చేయుడు. 44 


2०८०८८०5 భగవద్దాన రసపాన తృప్తులై యుందురుగాక! అని యుత్సవమునకై 
వచ్చినవారినందరను 45 


వారి వారి స్థానములకు పంపి శ్రీభూదేవులతో విమానములోని కేగెను. 46 


ఇది శ్రీవరాహవురాణమున శ్రీవేంకటాచలమావోత్యుమున 
శ్రీవేంకటాద్రియందు వుష్టోద్యాన నిర్హాణాదులను వర్ణించుట యనెదు 
యేబది రెందవ అధ్యాయము. 


- य 6 ఏ) + శ్రవణా 


198 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
అథ త్రిపజ్బాళోల_ ధ్యాయః 


శ్రీ వేంకటాద్రీశవైభవప్రశంసా 
మునయః :- 
“భగవన్‌ వేదశాస్తార్ధతత్త్వజ్ఞానసునిష్టిత! | 
శ్రుతం సూత! మహాశ్చర్యమిహా౭_ ఖ్యానమనుత్తమమ్‌ ॥ 
వేజ్జటాద్రిప్రభావోల_ యమీదృశః పాపనాశనః । 
తతైవ భగవ(త్రీతిరీదృశీ నిస్తులా ఖలు ॥ 
వేజ్కటేశో మహాశ్చర్యదివ్యచారిత్రభూషణ: । 
ఆశ్చర్యం తస్య చారిత్రమద్భుతం పరమాద్భుతమ్‌ ॥ 
అదృష్టాశుతపూర్వం తత్‌ కుత్రా౭_ పి జగతీతలే । 
శృణ్వతామిదమాఖ్యానం నాస్తి తృప్తిస్తపోధన ॥ 
విసృజ్యవిబుధాన్‌ విష్ణురకరోత్మిం రమాపతిః? । 


విసృష్టాస్తేన దేవాశ్చ కిమకుర్వన్‌ మునే వది! । 
ఇతి పృష్టోల_ వదత్సూతః 'శ్రూయతా”మితి తాన్‌ మునీన్‌॥ 
బ్రహ్మాదీనాం స్వావాసగమనమ్‌ 
శ్రీసూతః- 
ఆరుహ్య హంసం (బ్రహ్మా తు స్తూయమానః సురైస్తథా । 
సత్యలోకం జగామా9_ శు సర్వలోకపితామహః ॥ 
దివ్యం విమానమాస్థాయ సహస్రాక్షః పురన్దరః । 
గన్టర్వైర్లీయమానశ్చ ప్రవివేశామరావతీమ్‌ ॥ 
M౪౧ 
నన్టికేశ్వరముఖ్యైశ్చ 11885 ప్రమథసంజ్ఞకైః । 
సహితః పార్వతీనాథః పర్వతం వేజ్మటాభిధమ్‌ ॥ 
199 


100 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, త్రిపళజ్లూశో9_ధ్యాయః 
ఏబది మూడవ అధ్యాయము 


శ్రీ వేంకటాచలపతి వైభవమును ప్రశంసించుట 


శౌనకాది మహామునులు సూతునితో “పూజ్యుడా! వేదశాస్తార్ధ తత్త్వ జ్ఞానవిశారదా! 
మహాశ్చర్య కరమును శ్రేష్టమగు నీ చరిత్రను వింటిమి. 1 


ఇట్టి వేంకటాచల ప్రభావము పాపవినాశకరము. ఆ విషయమున భగవక్రీతి యీ 
విధముగా సాటిలేనిదికదా ! 2 


వేంకటేశుడు మహాశ్చర్య దివ్యచరిత్రచేనలరారువాడు. ఆతని చరిత్ర మిక్కిలి 
యాశ్చర్యకరమైనది. అద్భుతమైనది. పరమాద్భుతమైనది. 3 


ప్రపంచమునందెచ్చటను చూడబడనిది. వినబడనిది. ఈ చరిత్రను వినుచున్న 
మాకు తృప్తికలుగుటలేదు. 4 


అట్లు దేవతల నందజను బంపివైచి శ్రీనివాసు దేమిచేసెను? దేవతలేమిచేసిరి? 
మునీ! ఆచరిత్రను మాకెజింగింపమ”ని యడుగగా సూతుడు - వినుడని యిట్లు 
చెప్పుట కారంభించెను. ర్‌ 


బ్రహ్మాదులు నిజనివాసములకరుగుట 


అంత, దేవతలందరు స్తుతించుచుండగా (బ్రహ్మ హంసవాహనా రూఢుడై సత్య 
లోకమున కేగెను. 6 


దేవేంద్రుడు గంధర్వులే స్తుతింపబడుచు దివ్య విమానముతో అమరావతి కేగెను. 7 


నందికేశ్వరాది ప్రమథగణసహితుడై పార్వతీపతి వేంకటా చలమునకు 8 


200 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


కుర్వన్‌ ప్రదక్షిణం పశ్యన్‌ వస్తుం స్థలమనుత్తమమ్‌ । 


ఆగ్నేయ్యాం దిశి చాద్రాక్షీత్‌ వేజ్బటాద్రేః సరః శివమ్‌ ॥ 


తత్ర దృష్ట్వా సరః పుణ్యం కాపిలం లోకపావనమ్‌ । 
'రమణీయమిదం స్థానం స్థాతవ్యముమయా సహ ॥ 


అత్రై వేతి వినిశ్చిత్య జగామ రజతాచలమ్‌ । 
యోగినః సనకాద్యాశ్చ పాపనాశనతీరతః ॥ 
అతిష్టన్‌ పరమప్రీతాః కాననేషు మహత్సు వై । 
బుషయః సప్త తత్రైవ దిశి చోత్తరపూర్వత ః ॥ 


ఫల్గుణీరురతీరే తు స్వాశమేష్వవసన్‌ సుఖమ్‌ । 
ఫాల్గుణ్యాం పూర్ణిమాయాం తు తత్తీరే కమలాలయా । 
అరున్ధతీతపః ప్రీతా ప్రాదురాసీత్సురా కిల ॥ 


५८ హో 

ఫల్లుజీతీర్థమా త్యమ్‌ 
తస్యై దత్వా వరం చేష్టం ప్రార్థితా చ తయా రమా । 
దదౌ చ సరితో నామ ఫల్లుణీశబ్దపూర్వకమ్‌ ॥ 
'ఫాల్గుణే మాసి రాకాల_9_ఖ్యే ఫల్లుణీతారకే తిథౌ । 
స్నాస్యన్యత్ర తు యే కేచిత్‌ జనాస్తేషామహం సదా ॥ 
ప్రీతో గృహే నివత్స్యామి సర్వకామఫలప్రదా” । 
ఇతి దత్త్వా వరం తస్యై పునః శ్రీ కమలాసనా । 
అన్తర్ధానం గతా తత్ర తత్తీరే మునయో౭_వసన్‌ ॥ 


దేవాః కేచన సమ్ఫూయ వినిశ్చిత్య విచార్య చ। 
“అత్రెవ వర్తతే శ్రీశ తస్మాదత్రైవ సర్వదా । 
సేవమానా వేజ్బటేశం స్థాస్యామ' ఇతి నిశ్చితాః ॥ 


201 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, త్రిపళజ్లూశో9_ధ్యాయః 
ప్రదక్షిణ మొనరించుచు, తనకు నివాసయోగ్యమగు స్థానమును చూచుకొనుచు 
నాగ్నేయదిశలో శుభకరమగు నొక సరస్సును గాంచెను. 9 


లోకపావనమగు కపిలతీర్థమను సరోవరమును గాంచెను. అది సకల జనులను 
పవిత్రుల గావించును. ఈ స్థానము పార్వతితోనే నుండుటకు తగియున్నది. 10 


అని నిశ్చయించి కైలాసమున కేగెను. సనకాది యోగులందరును పాపనాశన 
తీరమున 11 
మిక్కిలి సంతసించినవారై నివసించిరి. సప్తబుషులునూ నా పర్వతముననే 
ఈశాన్యదిగ్భాగమునందలి మహా వనములందు నివాస మెర్పరచు కొని, 12 
ఫల్గుణీనదీ తీరమున తమ యాశ్రమములయందు నివసించిరి. ఫాల్గుణ 
పౌర్ణమియందాతీరముననే లక్ష్మీదేవి యరుంధతి తపమునకు మెచ్చి 
ప్రత్యక్షమాయెనట. 13 
ఫల్గుణీతీర్ధ మహాత్యము 
శ్రీదేవి యరుంధతికభీష్టవరము నొసంగి యామెచే ప్రార్థింపబడి యా సరోవరమునకు 
ఫల్ఫుణీతీర్థమను నామమునుంచెను. 14 


ఫాల్గుణ మాసము పౌర్ణమి రోజున ఫల్లుణీ నక్షత్ర దివసమున నీ సరోవరమున 
స్నానమాచరించిన వారిని 15 


నేననుగ్రహించి వారి గృహమున నభీష్టముల నొసంగుచు నివసించి యందునని 
పలికి యంతర్జానమాయెను. ఆ తీరముననే నిపుడు మునులు నివసించిరి. 16 


కొందజు దేవతలు చక్కగా నాలోచించి, శ్రీనివాసు డిచ్చటనే నివసించియున్నాడు 

కావున మన మిచ్చటనే వేంకటేశుని సేవించుచు నెల్లప్పుడు నివసింతుమని 

నిశ్చయించి, 17 
202 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 

ఉత్తరే స్వామితీర్ధస్య దేవనద్యాస్తథోత్తరే I 
కృత్వాల_9_(శ్రమం సుఖం తత్ర న్యవసంస్తే దివౌకసః॥। 

జాబాలితీర్థమాహాత్యమ్‌ 
తత ఉత్తరదిగ్భాగే సరసః పశ్చిమే తటే । 
జాబాలిః స్వాశ్రమే శిష్యైః న్యవసద్విగతశ్రమః ॥ 
కేచిద్దిరౌ స్థితాశ్చైవ నిత్యమీశం నమన్తి చ । 

nN ® అల్‌ 

గిరేః పరిసరే కేచిత్‌ న్యవసన్నిత్యమేవ హి ॥ 
“పునరప్వాగమిష్యామ' ఇతి జగ్ముః పరే తదా । 
అగస్టో భగవాన్‌స్తత్ర శ్రీమద్వేజ్మటనాయకమ్‌॥ 
అర్బయన్‌ వివిధైః పుష్పైః కృత్వా చోద్యానముత్తమమ్‌। 
చిరకాలం మహాభాగ సహశిష్యైర్మహామునిః॥ 
పిబన్నానన్గపీయూషం న్యవసద్వేజ్మటాచలే 1 
వేజ్కటేశః శ్రియా భూమ్యా సమేతః పురుషోత్తమః 


కృత త్రేతాద్వాపరేషు దేవరాజైర్శహీక్షితైః | 
కల్పితైర్వివిధైర్నిత్వముత్సవైః పరమాద్భుతైః I 


పూజితో మోదతే నిత్యం దదన్నిష్టం చ యాచతే । 
కలౌ యుగే తటి దృృత్తిః ఆస్తే శ్రీ వేజ్మటాచలే ॥ 


ఏతద్వః సర్వమాఖ్యానం కథితం మునయో౭_మలాః । 
శ్రోతుమిచ్చథ భూయో9౭_పి కిజ్బిద్వక్ష్యామి శంసత । 
ఇత్యుక్తా మునయః సర్వే ప్రోచురేతద్వచస్తదా 11 


203 


18 


19 


20 


21 


22 


23 


24 


25 


26 


102 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, త్రిపజ్టాశో9_ ధ్యాయః 
స్వామి తీర్ధమున కుత్తరముగానున్న దేవనది కుత్తరముగా నాశ్రమమును నిర్మించుకొని 
సుఖముగా నివసించిరి. 18 


జాబాలి తీర మాహాత్మ్యము 
థ్‌ 


అనంతర ముత్తరదిక్కున సరస్సునకు పశ్చిమతీరమున జాబాలి తన శిష్యులతో 
నాశమమున సుఖముగానుందెను. 19 


కొందరు పర్వతముననేయుండి శ్రీనివాసుని సేవించుకొనుచుండిరి. కొందరు గిరికి 
పరిసర ప్రాంతములయందుండి ప్రతిదినము శ్రీనివాసుని సేవించుచు నివసించిరి. 20 


ఇతరులు మరలవత్తుమని వెడలుచుండిరి. అగస్వు డచ్చట శ్రీ వేంకటాచలపతిని,21 


పలువిధముల పుష్పములచే నర్చించుచు చక్కని ఉద్యానవనమును నిర్మించి 
శిష్యులతోకూడ చాలకాలము 22 


నానంద రసమును పానముచేయుచు వేంకటాచలముననే నివసించెను. శ్రీనివాసుడు 
శ్రీభూదేవిసహితుడై 23 


కృత, (త్రేతా, ద్వాపరయుగములందు దేవతలు రాజులు మొదలగు వారిచే 
కల్పించబడిన పరమాద్భుతములగు నుత్సవములతో 24 
పూజింపబడి యాచించువారి కభీష్టముల నిచ్చుచు సంతసించు చుండెను. 
కలియుగమున శ్రీనివాసుడు శ్రీవేంకటాచలమున మెరుపు వలె దర్శనమిచ్చుచు 
వేంచేసి యున్నాడు. 25 
నిర్మలచిత్తులగు మునులారా! మీకు చరిత్రనంతను సమగ్రముగా వినిపించితిని. 
మరల మీకేమి వినవలెననియున్నదో తెలుపుడు. చెప్పెదనని సూతుడడుగగా 
శౌనకాదిమహామునులు 26 


204 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


పూర్వస్యాం దిశి సుదర్శనకృతాసురవధప్రకారః 
మునయః :- 
'వేజ్బటేశాభ్యనుజ్ఞాతః చక్రేణ నిహతా రణే । 
దుష్టదానవసజ్బాశ్చ దుష్టచోరా మహీభృతః ॥ 


ఇత్యుక్తం హి త్వయా పూర్వం కథం కేవా హతా మునే । 
(శోతుమిచ్చా హి మహతీ యద్యస్మాసు దయా తవ ॥ 


శంస సూత ! రథాబ్లస్య వృత్తాన్తం రణభూమిషు” । 
ఇతి పృష్టో జగాదాసౌ సూతః పరమధార్శిక ३ ॥ 
శ్రీ సూతః- 


శ్రూయతాం చక్రరాజస్య చరిత్రం పరమాద్భుతమ్‌ । 
పరాక్రమం సజ్ఞహేణ వక్ష్యామి శృణుతామలాః ॥ 


న శక్యం విస్తరాద్వక్తుం చక్రరాజస్య వైభవమ్‌ । 
'దుష్టాన్నిబర్హ? యేత్యుక్తః చక్రరాజో మహాద్యుతిః ॥ 


ఆజ్ఞాం వేజ్మటనాథస్య ధారయజ్ళారసా తదా । 
నిర్ణగామ గిరేః శృజ్తాత్‌ గన్దర్వగణసేవితః ॥ 
జ ౧ ८ 


“'ఉద్యతాయుధశగ(స్రెస్తెః మహాముసలపాణిభిః । 
ప్రాసతోమరహస్తెశ్చ శూలపట్టసధారిభిః ॥ 


అసిచర్మవరైః శూరైః బాణశార్థాసిధారిభిః | 
గజవాజిరథైరుష్టైః యుద్ధసన్నాహసమ్రుమైః 


భేరీమృదజ్ఞపట హైః ధక్కానిస్సాణమర్దలైః । 
జయవ్యంజకవాద్యైశ్చ సంయుతోత యం పదాతిఖిః ॥ 
205 


97 


28 


29 


30 


31 


39 


33 


34 


35 


103 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, త్రిపజ్టాశో9_ ధ్యాయః 
తూర్పుదిక్కున సుదర్శనము అసురులను సంహరించుట 


శ్రీవేంకటేశ్వరుని యాజ్ఞచే పంవబడిన సుదర్శనచక్రముచేత దుష్టదానవ 
సంఘములును దుష్టచోరులును, దుష్టులగు రాజులును సంహరింపబడిరిగదా. 27 


ఈ విషయము నిదివరకే నీవే తెలిపితివి కదా ! మునే ! వారెవరెట్లు చంపబడిరో 
వినవలెననియున్నది. నీకు మాయందపరిమిత దయయున్నచో, 28 


యుద్ధభూములయందు సుదర్శనవృత్తాంతము నెలతింగింపమని” యడుగగా 
పరమధార్శికుడగు సూతుడిట్లని పలికెను. 29 


మునీంద్రులారా! పరమాద్భుతమగు చక్రరాజ వృత్తాంతమును వినుడు, దాని 
పరాక్రమమును సంగ్రహముగా తెలిపెద నాకర్ణింపుడు. 30 


విస్తారముగా చక్రరాజ వృత్తాంతము నెతింగించుట శక్యముకాదు. దుష్టులను 
శిక్షించమ”ని యాజ్ఞాపింపబడి మహా కాంతివంతమగు చక్రరాజము 31 


ఆ శ్రీనివాసుని యాజ్ఞను శిరసా వహించుచు, గంధర్వ గణములచే సేవింపబడుచు, 
పర్వతశిఖరము నుండి బయలు దేరెను. 32 


ఎత్తిపట్టుకొనిన ఆయుధములుకల వారితోను, గొప్ప ముసలము లను చేత ధరించిన 
వారితోను, ప్రాసములు తోమరములను ఆయుధములను ధరించిన వారితోను, 
శూలమును, వెడల్పు కత్తులు ధరించినవారితోను, 33 


గశ్రెష్టములైన డాలులను, ఖడ్గములను, బాణములను, ధనుస్సులను, కత్తులను, 
ధరించిన వారితోను, గజ, అశ్వ, రథములతోను యుద్ధ సన్నాహమున త్వరగల 


ఒంటెలతోను 34 

భేరీ పటహ ఢక్మామృదంగాది జయసూచక వాద్యములతోను కాల్చ్బలముతోను 

కూడి 35 
206 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


రాజవేషధరః శ్రీమాన్‌ సహగస్రభుజమలణ్లితః । 
కిరీటహారమకుటకేయూరాబ్లద శోభితః ॥ 
దం్టాకరాళవదనో జ్వలదగ్నిసమప్రభ్రః । 
ప్రవర్తకాస్రసంయుక్తః పజ్బాశచ్చతపాణికః ॥ 
నివర్తకాస్తసంయుక్తః పజ్బాశచ్చతహస్తకః । 
పద్మరాగసమోద్యోతరక్తవస్రవిభూషితః ॥ 
అనేకతురగవ్యూఢం దివ్యం స్యననమాస్థితః ] 

ప్రాచీం దిశం యయౌ పూర్వం మహాఘోషసమన్వితః ॥ 
తేన ఘోషేణ మహతా జగత్రస్తం చరాచరమ్‌ । 
'స్ఫుటితం వా మహద్వ్యోమ దారితాః కిము పర్వతాః ॥ 
ఇతి భూతాని సర్వాణి చుక్రుశుశ్చ భృశం తదా ॥ 


36 


37 


38 


39 


40 


ఇది శ్రీవారావావురాణో శ్రీ వేజ్బటాచలమావోత్సే శ్రీ 2०2०6 వైభవప్రశంసాదివర్థనం 


నామ త్రిపజ్బాళో౨ ధ్యాయః 


==> ° 


అథ ८5०६० कद्‌.82० कग; 
సుదర్శన సైన్యాసుర సైన్యయోర్యుద్ధ ప్రశంసా 


శేషాచలస్య పూర్వస్యాం దిశి కేచిన్మహానగాః I 
ఆసంస్తత్ర వనోద్దేశే దస్యవో బలదర్పితాః ॥ 


ఉద్యతాయుధనిస్తింశాః ఖడ్గచర్మాసిపాణయః I 

మాయావినో మహాఘోరా వబ్బకాః ప్రాణిహింసకాః ॥ 

క్షేత్రవిత్తాపహారేణ నానా ప్రాణిభయజ్యరాః । 

అసాధ్యా నృపవర్యాణాం వనదుర్గసమాశ్రయాః ॥ 
207 


104 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, చతుఃపళ్లూశో9_ధ్యాయః 


రాజవేషమును ధరించి సహస్రబాహువులు కలిగి కిరీట హారమకుటకేయూర 


అంగదములచే నలంకరింపబడి, 36 


కోరలచే భయంకరమగు నోరుకలిగి, మండుచున్న అగ్నివలె నుండి ప్రయోగాస్రముతో 
గూడిన ఏబదివందల చేతులు కలిగి, 37 


ఉపసంహారాస్త్రముతో గూడిన ఏబదివందల చేతులు కలిగి పద్మరాగమువలె యెజ్జినగు 
వస్తముచే ప్రకాశించుచు, 38 
అనేకములగు గుజ్జములు పూన్చిన దివ్యరథము నధిష్టించి మహాఘోష నొనర్చుచు 
మునుముందు తూర్పు దిక్కునకేగెను. 89 
ఆ ధ్వనితో చరాచర జగత్తంతయు భయపడిపోయెను. ఆకాశము బ్రద్దలాయెనా? 
పర్వతములు బ్రద్దలు చేయబడినవా? అని ప్రాణులన్నియు మిక్కిలి ఘోషించినవి. 40 


ఇది శ్రీ వరాహవురాణమున శ్రీ వేంకటాచల మావోత్యమున 
శ్రీ వేంకటాద్రి వైభవప్రశంసాది వర్ధనమను 
యేబదిమూదవ అధ్యాయము. 


ఏబది నాల్లవ అధ్యాయము 


సుదర్శన సైన్య ఆసురసైన్య యుద్దవర్లనము 
శేషాచలమునకు పూర్వదిక్కున కొన్ని మహాపర్వతములుండెను. ఆ పర్వత 
వనములలో బలగర్వితులైనట్టి చోరులుండిరి. 1 
ఆయుధములను ధరించిన వారును, ఖడ్గచర్మ (డాలు) కృపాణధారు లును, 
మాయావులు, మహాఘోరమైనవారు, వంచకులు, ప్రాణిహింసకులును, 2 


భూములను, ధనమును హరించువారు, సకల ప్రాణులకు భయంకరమైన వారు, 
ప్రముఖ రాజులకైనను నసాధ్యులై, చారశక్యము గానివనముల యందు 
నివసించుచుండిరి. 3 


208 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
బాధమానా ద్విజాన్‌ నిత్యం సాధూంశ్చా౭_సన్‌ విశేషతః। 
గర్జన్తో మేఘసజ్మాశా నీలాజ్ఞనచయోపమాః ॥ 


తేషాం శతసహస్రాణి చోరాణాం నిర్గతాని చ । 
సుదర్శనమహారాజసేనాయాం తు పురస్సరాః ॥ 


కేచిద్విఖ్యాతసామర్థా నిర్ణతాశ్చ తయోర్మిథః । 
అభూతపూర్వం తుములమభూత్‌ యుద్ధమనుత్తమమ్‌॥। 


సమాప్తాయుప్యశేషాస్తే శలభా ఇవ పావకమ్‌ । 
వివిశుశ్చక్రరాజస్య జ్వలన్తీం వాహినీం తదా ॥ 


వినిర్జగ్ధాశ్చ తే సర్వే దస్యురూపా వనేచరాః । 
తద్వంశజాస్తాదృశాశ్చ శిశుబాలాః [२३००० ॐ చ॥ 


యయుస్తే విలయం సర్వే చోరా మాయోపజీవినః । 
నిష్మణ్ఞకమభూత్తచ్చ వనం పక్షిమృగా౭_ కులమ్‌ ॥ 


వేజ్బటాద్రిం సమారభ్య యావద్వేలా మహోదధేః । 
తావాన్‌ దేశశ్చ సజ్ఞామః సపత్తనవనాలయః ॥ 


సర్వబాధావినిర్ముక్తః సపర్వతనదీతటః। 
బభూవ పరమానన్లో రాహుముక్త ఇవోడురాట్‌ ॥ 
బభూవుర్ముదితాః సర్వే జనా జానపదాశ్చ యే। 
తుష్టువుర్రాహ్మణా ః సర్వే మునయో ००5९9 పి చ॥ 
నివసన్తి తదారభ్య తస్మిన్‌ దేశే హి దేహినః। 
తదా ప్రభృతి తద్దేశే వాసవశ్చక్రశాసనాత్‌ ॥ 
కాలే వర్షతి సస్యాని ఫలన్తి బహుధా తదా। 
బహుక్తీరదుహా గావః తథా స్వాదూదకం సరః ॥ 

209 


10 


11 


12 


13 


14 


105 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, చతుఃపళ్లూశో9_ధ్యాయః 
ప్రతి దినమునందును (బ్రాహ్మణులను, అందును సజ్జనులను మిక్కిలి బాధించువారు, 
మేఘమువలె గర్జించువారు, కాటుకవంటి దేహము కలవారును 4 


నగు లక్షలకొలది చోరులు బైలువెడలి సుదర్శనమహారాజుతో యుద్ధమునకు 
తలపడిరి. సుదర్శనమహారాజు సైన్యమున నగ్రేసరులగు ర్‌ 


ప్రఖ్యాత సైనికులు బయలుదేరివెళ్ళి పోరుసల్సిరి. ఇదివరకెన్నడును జరుగని యుద్దము 
జరిగను. 6 


ఆయువు ముగిసిన ఆ దస్యులు అగ్నిలో మిడుతలు పడునట్లు జ్వలించే చక్రరాజు 
సైన్యంతో తలపడ్డారు. 7 
దస్యురూపులైన ఆ వనేచరులందరు, పిల్లలు, స్త్రీలతో సహా ఆ వంశంలోని వారంతా 
నిశ్శేషంగా దహించబడిరి. (సంహరించ బడిరి.) 8 


మాయావ్యాపారమున జీవితమును గడుపు చోరులందరు నశించిరి. పక్షిమృగ 
సంకీర్ణమగు నా వనము నిష్కంటకమాయెను. 9 


వేంకటాద్రి మొదలుకొని సముద్రము చెలియలి కట్టువరకుగల ప్రదేశంలోని 
(గ్రామాలు, పట్టణాలు, వనాలలోని ప్రజలందరు, 10 


పర్వతప్రాంతాలలోని వారు, నదీతీరములోని వారు సర్వబాధల నుండి, విముక్తులై 
రాహువువదలిన చంద్రునివలె పరమానందంగా నుండిరి. 11 


పల్లెవాసులందరు సంతసించిరి. (బ్రాహ్మణులు, మునులు, యోగులు స్తుతించిరి. 12 


ఆనాటినుండియు నాదేశమున జనులు నివసించుచున్నారు. సుదర్శనాజ్ఞచే 
నాటినుండియు దేవేంద్రుడు 18 


సకాలమున వర్షించునట్లు చేయును. పంటలనేకములు పండును. ఆవులు 
మిక్కుటముగా పాలిచ్చును. సరస్సులలో నీరు మధురముగా నుండును. 14 


210 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


నీరోగాశ్చ జనాః సర్వే యథా కృతయుగే తథా । 
కుశలాః కృషివిద్యాయాం విప్రా వేదేషు నిష్టితా ६ ॥ 


తపస్వినస్తపోధర్మే యోగాభ్యాసే చ యోగినః । 
వాణిజ్యే వణిజః సర్వే స్వస్వధర్మేషు నిష్టితాః ॥ 


దేశమధ్యే సమాగత్య సుదర్శనహరిః ప్రభుః। 
సమాహూయ జనాన్సర్వాన్‌ వచనం చేదమట్రవీత్‌ । 
“కర్తవ్యం భవతాం కిం తదస్తి చేద్వక్తుమర్హడ్ల” ॥ 


జనాః :- 
“ఇతః పూర్వం వయం సర్వే పీడితాః సుభృశం ప్రభో! । 
దస్యుభిః తస్మరెశ్చోరైః చోరప్రాయైశ్చ రాజభిః ॥ 


ప్రసాదాద్భవతః స్వామిన్‌! ८.89 యం నిరుపద్రవః । 
७६०८६९०० కృతార్థాస్సే త్యుక్తః ప్రాహ చ చక్రరాట్‌ ॥ 
ధర్మాత్మానం నృపం 58 కృత్వా దేశాధిపం పునః । 
న్యాయ్యే వర్మని వర్తధ్వం యూయం తేన గత(శ్రమాః 
ఏవం సురక్షితం చక్రే తం దేశం హేతిభూపతిః ॥ 


ఆగ్నేయదిశి సుదర్శనకృతాసురవధప్రకారః 
ఆగ్నేయ్యాం దిశి శేషాద్రేః కేచిత్‌ దైత్యాంశసమృవాః । 
మహామాయావినో ఘోరా వజ్బుకాః క్షత్రబాస్థవాః ॥ 
బాధమానా ద్విజానాసన్‌ సాధూన్సర్వాన్‌ జనాంస్తథా । 
దేవబ్రాహ్మణవిశ్వాసః తేషాం నా౭_సీత్మదాచన ॥ 
వనే దుర్గం గిరౌ దుర్గం స్థలే దుర్గం తథైవ చ । 
వఏవమావాసదేశన్తు కృత్వా౭_తిష్టంస్తు తత్ర హి ॥ 

211 


15 


16 


17 


18 


19 


20 


21 


22 


23 


106 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, చతుఃపళ్లూశో9_ధ్యాయః 


కృతయుగమునందువలె జనులారోగ్యవంతులైయుందురు. శూద్రులు వ్యవసాయ 
మందును బ్రాహ్మణులు వేదాధ్యయనమునందును నిమగ్నులై యుండిరి. 15 


తపశ్ళాలురు తపోధర్మమునను, యోగులు యోగాభ్యాసమునను, వర్తకులు వర్తకమున 
2९०९७८० తమతమ వర్ణ ధర్మములయందు నిష్టకలవారై యుండిరి. 16 


సుదర్శన మహారాజు దేశమధ్యమున కేతెంచి జనులనందరిని పిలచి “ఇంకను 
మీకేమైన చేయవలసియున్నచో తెలుపుడ”ని యడిగెను. 17 


జనులు:- 

అందులకు జనులందరును “స్వామీ | ఇంతకుమున్ను మేమందరము చోరులచేతను, 
బందిపోటు దొంగలచేతను, దొంగలనుబోలిన రాజులచేతను మిక్కిలి 
పీడింపబడితిమి. 18 


నీ అనుగ్రహమున నీదేశము నిరుపద్రవముగానున్నది. మేము కృతార్థులమైతిమి” 
అని తెలుపగా సుదర్శన చక్రవర్తి 19 


“ధ ర్మాత్ముడగు నాక రాజును మరల దేశమునకు నాయకునిగా జేసికొని 

న్యాయమార్గమున ప్రవర్తింపుడు. మీకు దానివలన (శమలేకయుండును అని 

యిట్లు చక్రదేవుడు వారిదేశమును సురక్షితమొనరించెను. 20 
ఆగ్నేయదిక్కున సుదర్శనముచే నసురులు వధింపబడుట 

శేషాద్రి కాగ్నేయదిశలో రాక్షసాంశ సంభూతులు కొందరు మహామాయావులు, 

ఘోరులు, వంచకులు, క్షత్రబంధులు (అనగా (భష్టక్షతియులు) 21 


బ్రాహ్మణులను సాధువులను జనులందరిని బాధించుచుండిరి. వారి కెన్నడును 
దేవతలందును, (బ్రాహ్మణులందును విశ్వాసమే లేకుండెను. 22 


వనమునందు, కాందయందు, స్థలమునందు దుర్గముల నిర్మించుకొని తమ నివాసము 
నేర్చరచుకొని యుండిరి. 28 


212 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
తేహి జ్ఞాత్వా మహాసేనామాగతాముద్యతాయుధామ్‌ । 
అయుధ్యన్త మహాఘోరం శస్రైరసైైః పరశ్వధైః ॥ 


పాశైః ఖడ్గెః త్రిశూలైశ్చ తోమరైః ముద్గరైస్తథా। 
నిఘృన్తి స్మ తథా యోధాన్‌ అశ్వానుమ్రాంశ్చ వారణాన్‌॥। 


శిరాంసి బహుధా యుద్ధే పదాతీనాఇ్బ చిచ్చిదుః । 
కేచిత్‌ పాదేషు సమ్మిన్నాః కేచిద్ధస్తేష్వశేరత ॥ 
శిరోభిశ్ళిన్నపాదైశ్చ ४०३६) తథా కరైః । 
(ए త్రాణైః =. 1 | 


రక్తౌఘైః మాంసఖణ్జెశ్చ కీకసైరాన్రరాశిభిః । 
ఆస్తృతా యుద్ధభూమిః సా (ప్రేతరాజస్య విస్తృతా ॥ 


పురీ9 సీత్తదా తైస్తు సైన్యం సన్నజ్బ తత్తదా । 


©= ~> రా 


సేనైకదేశం క్షుభితం దృష్ట్వా దౌరాత్యమేవ చ ॥ 


కృద్ణో బభూవ హేతీనాం రాజా పరమకోపనః । 
త్రిపురారిర్యధా క్రుద్ధః పురాణాం సూదనే౭_ భవత్‌! 


తాదృశానాజ్బు చోరాణాం మాయినాం నిగ్రహే తథా। 
జ్వాలాముఖం బలాధ్యక్షం ససైన్యం సన్టిదేశ 35२ ॥ 


'నిశ్ళేషం కురు రాజ్ఞస్తాన్‌ చోరాంశ్చ మదదుర్శదాన్‌ I 
ఇత్యాజ్ఞప్తస్తదా తేన చక్రరాజేన వై బలీ ॥ 


జ్వాలాముఖ స్తథా చక్రే యుద్ధం పరమదారుణమ్‌ । 
తత్సైన్యం లోడయామాస మదమత్త ఇవ ద్విపః ॥ 


213 


24 


25 


26 


2/7 


28 


29 


30 


31 


39 


33 


107 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, చతుఃపళ్లూశో9_ధ్యాయః 


వారు సుదర్శన చక్రవర్తి సైన్యము సర్వసన్నద్ధమై వచ్చెనని తెలిసికొని శస్తములతోను, 
అస్తములతోను, గండ్రగొడ్డళ్ళతోను మహాఘోర ముగా యుద్ధము నొనర్చిరి. 24 


పాశములు, ఖడ్గములు, (७००९७०९०, తోమరములు, ముద్గరములతో 
(శత్రుసైన్యములోని) యోధులను అశ్వములను, ఒంటెలను, ఏనుగులను చంపివేసిరి. 


పదాతిసైన్యం శిరస్సులను ఛేదించిరి. అందులో కొందరికి పాదాలు తెగిపోయినవి. 
ఇంకొందరికి హస్తములు తెగిపోయినవి. 26 


తెగిపడిన శిరస్సులు, పాదములు, మొండెములు, చేతులతోను, శస్తాస్తములు, 
కవచములు, కిరీటములు, కేశములతోను, 27 


రక్తప్రవాహములు, మాంసఖండములు, ఎముకలు, (పైవులు గుట్టలతో నిండిన ఆ 
యుద్ధభూమి విశాలమైన యమలోకమువలె ఉన్నది. 28 


అప్పుడు తన సైన్యము నష్టపడగా, హతశేషులైనవారు భయభ్రాంతులు కాగా 
శత్రుసేనల దుర్మార్గమును చూచి, 29 


చక్రరాజు కోపోద్రిక్తుడై (త్రిపురాసుర సంహార సమయంలో పరమశివునివలె 
మహాక్రోధంతో కనబడెను. 30 
సుదర్శన చక్రవర్తి అట్టి మాయావులగు చోరులను నిగ్రహించుటకు సైన్యహితుడగు 
జ్వాలాముఖుడను సేనానాయకుని నియమించెను. 31 


ఆసేనానాయకుని జూచి “నీవు మిక్కిలి దుర్మార్గులగు రాక్షసరాజ చోరులను నిశ్శేష 
మొనరించుమ”ని యాజ్ఞాపించెను. అట్లా చక్రరాజుచే నాజ్ఞాపింపబడిన 


జ్వాలాముఖుడు 32 

మిక్కిలి భయంకర యుద్దము నొనరించెను. మత్తమాతంగమువలె నాశత్రు సైన్యము 

నంతను గలచివైచెను. 33 
214 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
ఛిన్నా భిన్నాస్తథా జగ్ముః చోరాస్తత్ర వనేచరాః । 
పలాయన్తే స్మ భీతాస్తే త్యక్తశస్తాి యుధాస్తదా ॥ 
త్యక్వా సమరభూమిజ్బు వనే లీనాశ్చ సానుషు । 
న హి తత్ర జనః కళ్చిత్‌ దదృశే వనభూమిషు ॥ 
గిరేర్డుర్లేషు సర్వేషు వనదుర్గేషు సానుషు । 
మహాబిలేషు छु కుటీరేషు గుహాసు చ ॥ 


మృగయామాసురవ్యగ్రాః తస్య చానుచరాస్తదా । 
దదృశుర్నహి కజ్బిచ్చ వినిర్గత్య తు విస్మితాః ॥ 


జ్వాలాముఖాయ తే సర్వే ప్రోచురేవం పదాతయః । 
విస్మితః సోపి తాం మాయాం జ్ఞాత్వా పరమదుర్ణయః॥। 


తద్దేశవాసినః సాధూనాహూయేదం వచో౭_ బ్రవీత్‌ । 
“ఇమం దేశం విసృజ్యా౭_ శు గన్తవ్యం దేశమన్యకమ్‌ ॥ 


క్షణమాత్రా దితి ప్రోక్తా జగ్రాహ పరమం ధనుః । 
అస్త్రం చ సన్దధే తస్మిన్‌ ఆగ్నేయం మన్రవత్తదా ॥ 


ప్రజజ్వాల చ తద్దివ్యమస్తం పరమభాస్వరమ్‌। 
కృశానవస్తదస్తాచ్చ నిప్పేతుశ్చ సహస్రశః ॥ 


విచుకృశుశ్చ భూతాని చుక్షుభుః సాగరాస్తదా । 
“అన్తర్ధానం గతా యత్ర చోరాస్తిష్టన్తి వబ్బుకాః ॥ 


గత్వా చ దేశే తత్రాపి భస్మసాత్మురు తానరీన్‌” । 
ఇతి చిక్షేప తద్దివ్యమగ్త మాగ్నేయముత్తమమ్‌ ॥ 


ఆక్రమ్య రోదసీ తచ్చ జ్వాలామాలాసమాకులమ్‌ । 
చోరదేశం సమాక్రమ్య గిరిదుర్గవనాని చ ॥ 


215 


34 


35 


36 


37 


38 


39 


40 


41 


42 


43 


44 


108 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, చతుఃపళ్లూశో9_ధ్యాయః 
అప్పుడావనచరులగు నాచోరులందరును ఛేదింపబడి భయపడిన వారై భగ్నము 
చేయబడి శ(స్రములను, ఆయుధములను వీడి పరుగెత్తనారంభించిరి. 34 


సమరభూమిని వీడి పర్వత చరియలయందును, వనముల యందును వెతకిన 
నొకరైన కానరాకుండునట్లు దాగిపోయిరి. 35 


06९० तु ०९०७००९०, 2356396 ०९००००७०, కొండచరియల యందు, 
(మహావిలములయందు)కుంజములయందు, కుటీరములయందు, గుహల 
యందును గనపడకుండునట్లు దాగిరి. 36 
సుదర్శనసైన్యము వారి నతిజాగరూకతతో వెదకిరి. కాని యొకరును 
కానరాకుండుటం జేసి యాశ్చర్యపడుచు తిరిగి వచ్చిరి. 37 
జ్వాలాముఖున కాయోధు లెటింగించిరి. శత్రుదుర్ణయుడగు నాతడు యారాక్షసుల 
మాయనెతింగి విస్మితుడై. 88 
© దేశవాసులగు సాధువుల నందరను పిలచి “మీరీదేశమును విడచి వెంటనే 
మరియొక దేశమున కేగుడు” అని పలికెను. 39 


ఇట్లు వారితో బలికి గొప్ప ధనుస్సును తీసికొని దానియందు మంత్రాను సంధాన 
పూర్వకముగా నాగ్నేయాస్రమును సంధించెను. 40 


పరమ భాస్వరమగు నాదివ్యాస్తము ప్రజ్బరిల్లెను. దానినుండి వేలకొలది మంటలు 
బయలు దేరెను. 41 


సర్వ భూతములును శోకించి ఘోషించినవి. సాగరములు కలతవడెను. 
“వంచకులగు చోరులంతర్జానమునొంది దాగియున్న 42 


స్థలములకేగి, వారిని భస్మమొనరించుమ”ని యా యాగ్నే యాస్త్రముననుసంధించి 
2८55 53. 43 


ఆ యస్తము భూమ్యాకాశములనిండిన జ్వాలా సముదాయముచే నిబిడమై చోరులు 
నివసించు పర్వతములను, దుర్గములను, అడవులను 44. 


216 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


యత్ర యత్ర చ తిష్టన్తి మాయినస్తే వనేచరాః । 
అదహత్తాని సర్వాణి స్థలాన్యన్యాని యాని చ ॥ 


తే చ సర్వే దురాత్మానో దగ్ధకేశతనూరుహాః । 
తేషాం స్రియశ్చ బాలాశ్చ సర్వే దగ్గాశ్చ వహ్నినా ॥ 


బిలేభ్యః కన్దరేభ్యశ్చ నిష్పేతుః క్షత్రబాన్థవాః। 
వనం తదీయం తత్సర్వం భస్మీభూతశ్చ తత్‌క్షణాత్‌॥ 


నిర్బీజం తత్ములం సర్వం దగ్గమస్తస్య తేజసా । 
థా 

భస్మీకృత్య తు తాన్సర్వాన్‌ ప్రవివేశేషుధిం తదా ॥ 

వృష్టిం సమానయామాస సద్యః శీతలకారిణీమ్‌ । 

“ఆప్లావయత తం దేవమాజగ్య్ముర్నిర్ణతా జనాః ॥ 


నిహతాః సర్వచోరాశ్చ తేజసా భవతః ప్రభో” । 
ఇతి విజ్ఞాపితస్తేన బలాధ్యక్షేణ స ప్రభుః ॥ 


సన్తుష్టస్తత్ర తం దేశమాగత్య చ సుదర్శనః । 
తాని దుర్గాణి సర్వాణి స్టలీకృత్య వనాని చ ॥ 
[౧ ® 
ప్రకాశాని తతశ్చక్రే దేశం ప్రహతమార్గకమ్‌ । 
తత్రత్యాన్‌ స్థాపయామాస సాధూన్‌ విప్రాదికానపి ॥ 
స్థాపయిత్వా చ తద్దేశే ధర్మాధ్యక్షం దయాపరమ్‌ । 
వృష్టిశాల్యాదివృద్దా చ పోషయామాస దేశికాన్‌ ॥ 
ఇతి శ్రీవారాహవురాణో శ్రీవేజ్బబాచలమావోత్సే 
సుదర్భన సైన్వానుర సైన్యయోః యుద్ధప్రళంసాదివర్ధనం నామ 
చతుఃపజ్ఞాశోల ధ్యాయః 
నుం 2० क्क 


217 


45 


46 


47 


48 


49 


50 


51 


59 


53 


109 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, చతుఃపళ్లూశో9_ధ్యాయః 


ప్రదేశములను వెదకి ఆ మాయావులున్న ఆయా ప్రదేశముల నన్నిటిని ఇతర 


స్థలముల నెన్నిటినో దహించి వేసెను. 45 


ఆ దురాత్ములందరు తలవెంట్రుకలు ఒడలి వెంట్రుకలు కాల్చబడిన వారైరి. 
వారితోపాటు వారిస్తీలు, బాలురందరు వహ్నిచే దగ్గులైరి. 46 


బిలములనుండి, గుహలనుండి బయటపడిన రాజబంధువులు నశించిరి. క్షణంలో 
ఆ వనమంతా బూడిదైపోయింది. 47 


అగస్రతేజముచే వారికులమంతయు దహింపబడెను. అప్పుడట్లు వారినందరను 
దహించి ఆయస్తము మరల అంబుల పొదిలో ప్రవేశించెను. 48 


సుదర్శనస్వామి వెంటనే చల్లబరచునట్టి వర్షమును రప్పించి యాదేశము నంతను 
తడిపించి వైచెను. మున్ను దేశమునువిడచి వెళ్ళిన జనులందరు మరల వచ్చిజేరిరి. 


సుదర్శనరాజా! ట్ర తేజస్సువలన చోరులందరు వధింపబడిరి. అని సేనాధ్యక్షుడు 
విన్నవించగా సుదర్శనుడు 50 


మిక్కిలి సంతసించి యాదుర్గములను, వనములను చక్కని సురక్షిత స్థలములుగా 
నొనర్చి 51 


ప్రకాశించునట్లు జేసి, దేశమును నిషృంటక మొనర్చి యచ్చట సాధువులను, 
(బ్రాహ్మణులను మరల నివసించునట్లానర్చెను. 52 
దయాపరుడగునొకని ధర్మాధ్యక్షునిగానచట స్థాపించి దేశములో నుండు 
వారినందరను సమృద్ధమైన వర్షములు శాలిధాన్యాది పంటలతో పోషించెను. 53 
ఇది శ్రీవరాహవురాణమున శ్రీవేంకటాచల మావోత్యమున 
సుదర్భన ఆసురసైన్య యుద్ధప్రశంస उ 
యేబది నాల్లవ అధ్యాయము. 


य) ० 0 —— 


218 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
అథ పజ్వ్బపజ్బూశో౨_ ధ్యాయః 


సుదర్శనస్యాసురవధార్థం దక్షిణదిగ్గమనమ్‌ 
శ్రీనూతః :- 
సుదర్శనో మహారాజః కృత్వా దేశమకణ్దకమ్‌ | 
తస్మాద్దేశాదపక్రమ్య భాగం దక్షిణమాయయాౌ ॥ 
ఆగత్య దక్షిణం దేశం ససైన్యః సపరిచ్చదః I 
వాదయామాస వాద్యాని నిస్సాణప్రముఖాని చ ॥ 
తేన శబ్దేన మహతా దారితా ఇవ భూధరాః । 
మదమత్తగజైరశైైైః సున్గరైః పర్వతోపమైః ॥ 
అనేకైశ్చ వనం తత్ర చూర్ణితం హి సహస్రధా । 
విపినాని ప్రకాశాని కృతాని గిరయస్తథా ॥ 


వనదుర్గాణి తైః సర్వైః సుగమాని కృతాని వై । 

తత్ర దైత్యాంశసమూతాః శూరాః శూద్రకులోద్భవాః ॥ 
అజ్బో పజ్మః పుళిన్హశ్చ బిడాలో వాలుకస్తథా । 

ఏతే శూరాః ప్రధానాశ్చ పజ్బాతే పజ్బపాపినః ॥ 
బాధన్తే స్మ ద్విజాన్‌ నిత్యం క్షేత్రవిత్తాపహారతః । 
యోగనిష్టాన్‌ తపోనిష్టాన్‌ యజ్ఞకర్మసు నిష్టితాన్‌ ॥ 
పీడయన్తి స్మ బాలాంశ్చ ప్రియో వృద్ధ్దాంశ్చ నిత్యశః । 
అగ్నిహోత్రాణి వేదాశ్చ యజ్ఞాశ్చోత్సవ ఏవ చ ॥ 
ఆచారా వైదికాస్తత్ర (ప్రావర్తన్త న చ క్వచిత్‌ । 
పీడ్యమానాః సదా చోరైః పజ్బాభిః ప్రాణినో భృశమ్‌ ॥ 


219 


110 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, పణ్యపజ్లూశో9_ధ్యాయః 
ఏబది యైదవ అధ్యాయము 


సుదర్శనము రాక్షససంహారమునకై దక్షిణదిక్కున కేగుట 


శ్రీసూతుడు :- 
సుదర్శన మహారాజు దేశమును నిషృంటకముగా నొనర్చి యాదేశము నుండి 
వెడలి, దక్షిణదిక్కున కరిగెను. 1 


సైన్యముతోను, సకల పరివారముతోను, దక్షిణదేశమున కేతెంచి భేర్యాది వాద్యముల 
(మోగించెను. 2 


ఆ ధ్వనిచే పర్వతములు బ్రద్దలుచేయబడినట్లాయెను. మత్తమాతంగ ముల చేతను, 
పర్వతములవంటి అనేక గుజ్బములచేతను, తి 


వనమంతయు వేయివిధములుగా చూర్ణము చేయబదెను. అడవులు కొండలు ఈ 
పరివార ప్రకాశముచే కాంతివంతము లైనవి. 4 


వనదుర్గ ములన్నియు రాజబాటలుగా నొనర్పబడెను. అచ్చట దైత్యాంశ 
సంభూతులును, శూరులును, ర్‌ 


అంక, పంక, పుళింద, బిడాల వాలుక నామములతో శూద్రు లైదుగురు పాపాత్ములు, 
శూరులుండిరి. 6 


వారు (బ్రాహ్మణులను బాధించియు, భూములను, ధనములను హరించియు, 


యోగనిష్టులను, తపోనిష్టులను, యజ్ఞనిష్టులను బాధించుచుండిరి. 17. 
బాలురను, ప్రీలను వృద్ధులను బాధించుచుండిరి. అగ్నిహోత్రములు, వేదములు, 
యజ్ఞములు, ఉత్సవములు, 8 
(= 
వైదికాచారములనునని యచట జరుగకుండెను. ఈ యైదుగురు దొంగల చేతను 
అచటిప్రాణులు మిక్కిలి పీడింపబడు చుండిరి. 9 
220 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


క్షుద్రాశ్చ బహవశ్చాసన్‌ ప్రాణిపీడాకరా అపి । 
తే సర్వే సహసా తత్ర విచార్య చ పునః పునః ॥ 


సుదర్శనం చ రాజానం జ్ఞాత్వా తత్ర సమాగతమ్‌ । 
“సర్వైః సమూయ యోద్ధవ్యం నాన్యథా గతిరస్తి నః ॥ 
రాజా సుదర్శనో నామ సహస్రభుజమజణ్లితః । 

విక్రమే స చ రాజా తు సహస్రకిరణోపమః ॥ 

యత్ర యత్ర స వై రాజా క్రుద్ధః పశ్యతి సత్వరమ్‌ । 
తత్తత్సర్వజ్బు సహసా దగ్ధం కిల భవిష్యతి ॥ 

అతః సర్వే వయం చోరాః సావధానాశ్చ సర్వదా । 
యోత్స్యామిఇతి నిశ్చిత్య తేల क సమూయ దస్యవః॥। 
పరిఘాన్సట్టసాన్రాసాన్‌ శక్తిశూలపరశ్వధాన్‌ । 
ధనూంషి చ సబాణాని ఖడ్గాంశ్చ విపులాన్‌ శుభాన్‌ ॥ 
ప్రగృహ్య పరమక్రుద్ధా వరదానబలోద్ధతాః । 
విచిత్రవాససః సర్వే వివిధాః శస్త్రపాణయః ॥ 
నిర్యయుర్మదమత్తాశ్చ చలన్త ఇవ పర్వతా । 

తే యుద్ధకుశలాః శూరాః తోమరాజ్ముశపాణయః।॥। 
అన్యే లక్షణసంయుక్తా వరచర్మా! సిపాణయః । 
“అహమేవ వధిష్యామి సర్వా నితి బలోద్ధతాః ॥ 

తత్ర సర్వే సమాజగ్ముః యుద్ధార్థం యమచోదితాః । 
సుదర్శనో౭_పి తాన్‌ దృష్ట్వా క్రుద్దో నాగ ఇవ శ్వసన్‌ ॥ 


221 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


19 


111 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, పణ్యపజ్లూశో9_ధ్యాయః 


కుద్రులును, ప్రాణులను హింసించువారును అచట ఇంకను చాలమంది యుండిరి. 
వారందటును 10 


అచ్చటకు సుదర్శనుడనురాజు వచ్చెనని విని యెలింగి మరల మరల చక్కగా 
నాలోచించి మనమందరము కలసియే యాతని నెదురొనవలెను. మనకు వేరు 
గతిలేదు. 11 


సుదర్శన మహారాజునకు వేయి భుజములుకలవు. పరాక్రమమున సూర్య 
(ప్రచండతేజుడు. 12 


ఆతడే ప్రదేశమును కోపముతో వీక్షించునో యది యంతయు వెంటనే 
భస్మమగును. 13 


కావున మన దొంగల మందరము సావధానముగానుండి యుద్ధము నాచరింతమని 
తలంచి, వారందరేకీభవించి, 14 


పరిఘములు, పట్టసములు, ప్రాసలు, శక్తులు, శూలములు, పరశ్వధములు, 
బాణములతో సహా ధనుస్సులు, శోభస్మరములైన పెద్ద ఖడ్గములను 15 


పట్టుకొని మహాకోపంతో, వరదాన బలంతో గర్వితులైన వారంతా విచిత్రవస్తములను 
ధరించి బహువిధములైన వారంతా విచిత్ర వస్త్రములను ధరించి బహువిధములైన 
అస్త్రశస్త్రములను చేతిలో పట్టుకొని 16 

మదమత్తులై కదులుచున్న పర్వతములవలె యుద్ధమునకేగిరి. శూరులు, యుద్ధ 
కుశలురు అయిన వారు తోమరములు, అంకుశములను చేతిలో ధరించిరి. 17 


మరికొందరు లక్షణ సంయుక్తులై చర్మములను, ఖడ్గములను చేతిలో ధరించి 
“నేనొక్కడనే శత్రువులందరినీ చంపగలను” అని బలగర్వితులైరి. 18 


యమధర్మరాజుచే డ్రరేపింపబడినవారై యుద్ధరంగమున కందరు వచ్చిరి. 
సుదర్శనుడు వారినిగాంచినంతనే కోపించిన నాగుబాము వలె బుసలు కొట్టుచు19 


222 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


స్ఫులిజ్లాక్షం బలాధ్యక్షం జ్వాలాకేశం మహాసటమ్‌ । 
కాలాన్తకం రణఘ్నజ్బు పజ్బు సృష్ట్వా తు మానసాన్‌ ॥ 
ససైన్యాన్‌ ప్రేషయామాస చోరాణాం నిగ్రహే తథా । 
నిర్యయుస్తే రథైరశ్వెః నాగానీకైః సుసంవృతాః ॥ 
పరిఘాన్‌ పట్టసాంశ్చెవ శూలఖద్గపరశ్వధాన్‌ । 
గృహీత్వా వివిశుర్యుద్ధభూమిం జ్వలితకుణ్దలాః I 
చిక్షిపుర్ణుష్టచోరేషు బాణాన్‌ ప్రాణహరాన్‌ రణే! 

తే గదాభిర్విచిత్రాభిః ప్రాసైః कः పరశ్వథైః ॥ 
అన్యోన్యం సమరే జఘ్నుః అ(సైః శ(స్రెశ్ళ యోధకాః । 
ఏవం ప్రవృతే సంగ్రామే నిర్ణ్జూతం సుమహద్రజః ॥ 
దుష్టానాం దైత్యజాతానాం శాన్తం శోణితవిస్రవైః । 
రథమాతజ్ఞ్జకూలాశ్చ హయమత్సాా ధ్వజద్రుమాః ॥ 
శరీరసజ్ఞాతవహా సుస్రూవూ రక్తనిమ్నగాః । 
స్ఫులిజ్లాక్షో బలాధ్యక్షః శరైరజ్కం జఘాన చ ॥ 
వజ్మం జఘాన సమరే జ్వాలాకేశః శితైః శరైః । 
మహాసటః పులిన్దజ్చ జఘాన సమరే శరైః ॥ 
కాలాన్తకో బిడాలబ్బు వాలుకం రణహా యుధి । 
జఘాన సమరే క్రూరైః శరైరాశీవిషోపమైః ॥ 

తతః సుదర్శనో రాజా హయశీర్షం మహాశరమ్‌ । 
'అన్తర్థానం గతా యత్ర తిస్టన్తి గిరిసానుషు ॥ 
ప్రాణిపీడాకరా యే తు యే తు దైత్యాంశసమృవాః । 
యత్ర కుత్ర చ తిఫ్టన్తి తాన్‌ జి హీతి సుదారుణమ్‌ ॥ 


223 


20 


21 


22 


23 


24 


25 


26 


97 


28 


29 


30 


112 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, పణ్యపజ్లూశో9_ధ్యాయః 
సేనానాయకులనుగా స్ఫులింగాక్షుని, జ్వాలకేశుని, మహాసటుని, కాలాంతకుని, 
రణఘ్నుని (సంకల్ప మాత్రమున సృజించి) 20 
సైన్యముతో గూడ దొంగలను సంహరించుటకు పంపెను. వారు రథాశ్వ గజయూధ 
సమేతులై వెడలిరి. 21 
పరిఘములు, పట్టసములు శూలములు, ఖడ్గములు, పరశ్వధ ములు తీసుకొని, 
కుండలములు ప్రకాశిస్తుండగా వారందరు యుద్దభూమిలో ప్రవేశించిరి. 22 


ఆ యుద్ధంలో వారు దుష్టులైన చోరులపైకి ప్రాణములను పోగొట్టే బాణములను 
చేదిరి. 23 


యుద్ధమున నిరుపక్షముల వారొకరినాకరు కొట్టుకొనిరి. సేనానాయకుడైన 
స్ఫులింగాక్షుడు అంకుడను వానిని సంహరించెను. 24 


ఆ దుష్ట రాక్షసులయొక్క రక్తము ఏరులై ప్రవహించింది. రధాలు, ఏనుగులు, ఒద్దులుగా, 
అశ్వములే చేపలుగా ధ్వజములే వృక్షములుగా 25 
కుప్పలుగా పడిన శరీరాలనుండి కారే రక్తమే నీరుగా ప్రవహిం చింది. అప్పుడు 
సేనాధిపతియైన స్ఫులింగాక్షుడు బాణాలతో అర్ముని చంపెను. 26 
జ్వాలాకేశుడు పంకుడను వానిని వాడిశరములచేతను, మహాసటుడు బాణములతో 
పుళిందుని చంపివేసెను. 27 


కాలాంతకుడు బిడాలుని, వాలుకుని రణఘ్నుడును సర్పముల వంటి తీక్ట శరములచే 
సంహరించెను. 28 


అనంతరము సుదర్శనుడు హయశీర్షమను మహాశరమును “అంతర్జానమును చెంది 


“గఇరిచరియలయందు దాగియుండి, 29 

ప్రాణులను హింసించుచు, రాక్షసాంశ సంభూతులగు వారినందర నెక్కడున్నను 

సరియే సంహరింపు, మని 30 
224 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
సన్ధాయ ధనుషి క్షిప్రం విససర్ద మహాప్రభుః । 
తదగ్తనిర్గమధ్వానైః భగ్నం సైన్యం దురాత్మనామ్‌ ॥ 
దైత్యానశ్వాన్‌ ఖరానుష్టాన్‌ రథాన్‌ యుద్ధసమాగతాన్‌। 
ద్విధా చకార సమరే హయశీర్షం మహాశరః ॥ 
వనేషు గిరిదుర్గేషు గ్రామే వా పత్తనేల పి వా! 
యత్ర యత్ర దురాత్మానః తే సర్వే చ ద్విధా కృతాః 
తజ్జాతీయాశ్చ శిశవః తేషాం దారాశ్చ బాలికాః । 
ద్విధా కృతాశ్చ తే సర్వే చిత్రమస్తస్య తేజసా॥। 


తద్ద ఎ దేవతాస్సర్వా దేశీయాశ్చ జనా అపి। 
విస్మయః పరమం జగ్ముః కిమిదం చేతి తేజసా॥ 


ఛిన్నం భిన్నం శరైర్దగ్ధం ప్రభగ్నం శరపీడితమ్‌ । 
బలం సర్వన్తు దుష్టానాం దదృశే రణభూమిషు ॥ 


దేశబాధకదుష్టేషు న కశ్చిద్దదృశే తదా! 
జలదుర్గం గిరౌ దుర్గం వనదుర్గం తథైవ చ॥ 


స్టలదుర్గజ్బు యశ్చాన్యో నివాసో దుష్టదేహినామ్‌ । 
థి గ్‌ టే 
తత్తత్సర్వం మహారాజో భగ్నం కృత్వా మహాగజైః॥ 


కృత్వా ప్రకాశం తం దేశం కృత్వా ప్రహతమార్గకమ్‌ । 
మహామార్గజ్బ్చ సర్వత్ర కృత్వా నిహతకణ్దకమ్‌ ॥ 


విప్రక్షత్రాదికాన్‌ సాధూన్‌ అన్యానపి జనాన్‌ బహూన్‌ । 
స్వే స్వే ధర్మే నియుజ్యైవ స్థాపయామాస వై సుఖమ్‌॥ 


225 


31 


39 


33 


34 


35 


36 


37 


38 


39 


40 


113 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, పణ్యపజ్లూశో9_ధ్యాయః 


ధనుస్సునందు సంధించి వెంటనే విడచెను. ఆ యస్రమునుండి వెలువడిన 
ధ్వనులచేతనే దురాత్ముల సైన్యము నశింప చేయబడెను. 31 


ఆ యుద్ధంలో హయశీర్షమనే మహాశరము భయంకరమైన ధ్వనితో వెళ్ళి, యుద్దానికి 
వచ్చిన దైత్యులను, వారి అశ్వములను, గాడిదలను, ఒంటెలను, రథములను 


రెండుగా చీల్చివేసింది. 32 
వనములయందు 06८०८ ०९००००८०, గామములయందు, పట్టణముల 
యందున్న దురాత్ములందరు నశింప చేయబడిరి. 33 


ఆ అస్త్రశక్తిచేత అసురజాతికి సంబంధించిన వారి పిల్లలు, భార్యలు, బిడ్డలు అందరూ 
రెండుగా ఖండించబడిరి. ఆ అస్రశక్తి మహాశ్చర్యముగా నుండెను. 34 
ఆ అస్త్రతేజస్సును చూచి సర్వదేవతలు, పరిసరప్రాంత ప్రజలు, “ఏమి ఈ శక్తి? 
అని మహాశ్చర్యము చెందిరి. 35 


యుద్ధభూమియందు దుష్టరాక్షసుల బలమంతయు ఛిన్నాభిన్నమై, సుదర్శన ప్రభుసేన 
యొక్క బాణములతో దగ్గమై, భగ్నమై, పీడింపబడినట్లు గోచరించింది. 36 


అపుడు దేశమునకరిష్ట మొనరించు వారొకరును కానరైరి. ఆ దుర్మార్గుల యొక్క 
జలదుర్ద, గిరిదుర్ద, వనదుర్గములునూ, 37 


స్థలదుర్గాది నివాసములేవేవి యున్నవో యవి యన్నియు మహాగజమాధములచే 
భగ్నము గావించి 38 


సుదర్శనుడు నిష్కంటకమొనర్చి నలగిన దారులను, రాజమార్గములనంతట 
నేర్చరచి, 39 


(బ్రాహ్మణులు, క్షత్రియులు, సాధువులు మొదలగువారిని, బహుజనులను తమ 
తమ ధర్మములందు నియమించి సుఖముగా ఉండునట్లు వ్యవస్థ నేర్చరచెను. 40 


226 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
నీరోగాశ్చ జనాః సర్వే కామక్రోధపరాజ్ముఖాః । 


వేదశాస్త్రపరాః సర్వే సర్వే యజ్జైః సునిష్టితాః॥। 
५ [= © 


కాలే వర్షన్తు మేఘాశ్చ ఫలన్తు చ మహీరుహాః 
సమృద్దాని చ సన్యాని సన్తు నః శాసనా దితి॥ 


అనుగృహ్య చ తాన్సర్వాన్‌ తస్టా తద్దేశవాసినః 
వవృధే వేజ్బటాధీశ కరపజ్మజభానుమాన్‌ ॥ 


తత్ర దేవాః సమాగత్య స్తుత్వా దేవం హరిం ప్రభుమ్‌ । 
వవర్షుః పుష్పవర్నాణి +) 22098 కలమ్‌॥। 


ఇదానీమత్ర వసతాం లబ్ధం బ్రాహ్మణ్యముత్తమమ్‌ । 
ప్రసాదాద్భవతః సో౭_యం కృతో దేశః సుఖీ ప్రభో॥ 
ఇదానీం పశ్చిమే భాగే కిళ్చాత్మార్యం భవిష్యతి । 
ఇతి విజ్ఞాప్య తే సర్వే దివం జగ్ముర్యథాగతమ్‌!। 


41 


42 


43 


44 


45 


46 


ఇతి శ్రీవారాహవురాణో శ్రీవేజ్బుటాచలమావోత్సే నుదర్భనస్వాసుర వధార్థం 


దక్షీణదిగమనాదివర్థనం నామ వజ్బు వజ్ఞాళోల_ ధ్యాయః 


=-= ० त्व 


అథ ८१९९ ॐ२.८०० ८5058 
వరుణదిశ్యసురసుదర్శన సేనాయుద్ధ ప్రశంసా 


శ్రీసూతః :- 
రాజా సుదర్శనః శ్రీమాన్‌ ప్రతాపహతకణ్ఞకః । 
దక్షిణాం దిశమాసాద్య కృత్వా నిర్బాధమేవ తామ్‌॥। 


227 


114 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, షట్పల్లూశో9_ధ్యాయః 


జనులందరారోగ్యవంతులు, కామక్రోధములు లేనివారు, వేదశాస్త్ర నిరతులు 


యజ్ఞనిష్టులునై సుఖముగ నుండిరి. 41 
అంత సుదర్శనుడు “మేఘములు సకాలమున వర్షించును గాక! వృక్షములు 
ఫలించును గాక! సస్యములు సమృద్ధములై యుందును గాక ఇది నాయాజ్ఞ” 
యని 44 
ఆ దేశవాసులందరిని అభివృద్ధిచెందునట్లు అనుగ్రహించి, కృతకృత్యుడై తన ప్రభువైన 
శ్రీవేంకటాధీశుని కరకమలముల నలంకరించెను. 43 


దేవతలచటి కేతెంచి పుష్పవర్షములను కురిపించిరి. హరిని 2928086, గంధర్వులు 
మధురముగా పాడిరి. 44 


ప్రభూ! ఇపుడిచ్చట నివసించు వారికి నీ దయవలన (బ్రాహ్మణత్వమబ్బినది. దేశము 
సుఖవంతముగా జేయబడినది. 45 
ఇపుడిక పశ్చిమ దిగ్భాగమున జరుగవలసిన కొంచెమంత రక్షణ యున్నది. అని 
పలికిన వారందరు వచ్చిన త్రోవన వెడలిపోయిరి. 46 


ఇది శ్రీ వరాహవురాణమున శ్రీ వేంకటాచలమావోత్యమున 
సుదర్భనుడు అమానురవధక్రా దక్షిణదిక్కునకేగుట యనెడు 
యేబదియెదవ యధ్యాయము. 


य) ० @)° क्क 


ఏబది యారవ అధ్యాయము 
వరుణుని దిక్కున అసుర సుదర్శన సేనాయుద్ధ ప్రశంస 
శ్రీసూతుడు:- 
సుదర్శన మహారాజు పరాక్రమముచే దక్షిణదిశను నిషృంటక మొనర్చి 
శాంతియుతముగ నెలకొల్పి 1 


228 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
దేశస్య రక్షణార్థాయ కజ్బ్చిన్నృపవరం తదా । 
ధర్మాత్మానం ప్రతిష్టాప్య ప్రతస్థే పశ్చిమాం దిశమ్‌॥ 
శతం శతసహస్రాణి భేరీణాం వ్యనదంస్తదా । 
పతాకినో గజాస్తత్ర ధ్వజయుక్తాశ్చ వాజినః ॥ 
మత్తేభాః కలభాశ్రైవ తథా గమ్మ్బీరవేదినః । 
శస్త్రవర్మాయుధోపేతాః సన్నద్ధా యుద్ధకారణాత్‌॥ 
ఘోటాశ్చ ద్వీపసమ్మూతా వాయువేగాస్తథా౭_పరే । 
వర్మాస్త్రశస్త్రసమ్బిన్నా నిర్యయుశ్చ సహస్రశః 
శతాశ్వస్రిశతాశ్వాశ్చ సహస్రాశ్వాశ్చ యూధశః। 
సర్వాయుధిశ్చ సమ్వూర్డాః పతాకాలజ్కృతాస్తథా ॥ 
విమానానీవ సిద్ధానాం శతశో9_థ సహస్రశః । 
స్యన్దనాని విచిత్రాణి నిర్యయుర్భాస్వరాణి చ ॥ 
ఉద్యతాయుధనిస్త్రింశాః తథోద్యతపరశ్వధాః I 
ఉద్యతాసిగదాశూలాః తథోద్యతకరాయుధాః ॥ 
అట్టహాసాన్‌ విముఖ్బన్లో నిర్యయుశ్చ పదాతయః । 
మధ్యే రరాజ రాజా9_సౌ సహగస్రభుజమణ్ణ్జితః ॥ 
నిదాఘే ప్రతపన్‌ సూర్యః సహగ్రాంశురివా౭_బభౌ । 
తత్రా౭_ సీత్పశ్చిమే భాగే వేజ్మటా ద్రేరదూరతః 11 
కాననం పర్వతాకీర్ణం సింహవ్యా[ఘ్రనిషేవితమ్‌ । 
మాతజ్జెర్నర్ణమానైశ్చ వరాహమహి షైస్తథా॥ 


229 


10 


11 


115 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, షట్పల్లూశో9_ధ్యాయః 
దేశరక్షణకై యొక ధర్మాత్ముడగు రాజును (ప్రతిష్టించి పశ్చిమ దిక్కునకు 
బయలుదేరెను. 2 


వేలకొలది భేరీ నినాదములు (మోగెను. పతాకములచే నలంక రించబడిన యేనుగులు 
ధ్వజాలంకృతములగు గుజ్జములు. 3 


మత్తేభములు గంభీరము నెజుంగు ఏనుగు గున్నలు శస్తక్రవచాయుధాలంకృతములై 


9 (27) 


యుద్దమునకు సన్నద్ధమాయిను. 4 
టి 


ద్వీప సంభూతములగు గుజ్జములు వాయువేగము కలవి. కవచఅస్రశస్త సంపన్నములై 
వేలకొలది పయనమాయెను. ర్‌ 


నూరు గుట్ట్రములు, మూడువందల గుట్ట్రములు, వేయిగుజ్టములు ఒకొ క్క గుంపుగా 
సర్వాయుధములతో సంపూర్తులై, ధ్వజములతో అలంకరింపబడినవారై వెడలిరి. 6 


సిద్దుల విమానముల వలె వందలకొలది వేలకొలది ప్రకాశించు విచిత్ర రథములు 
బయలుదేరెను. 7 


ఖడ్గములు, పరశువులు, ఇతర ఆయుధములు పట్టుకొని, ఖద్దములు, గదలు, 
శూలములు, చేతులతో ధరించి, 8 


కాల్బలములు అట్టహాసములు చేయుచు బయలుదేరినవి. ఆ సేనామధ్యంలో 
వేయిభుజములతో శోభిల్లుతున్న సుదర్శన మహారాజు ప్రకాశించెను. 9 


ఆయన మండువేసవిలో ప్రపంచాన్ని తపింపజేసే సహగస్రకిరణుడైన సూర్యునివలె 

వెలుగొందెను. అక్కడ వేంకటాద్రికి పడమటదిక్కున దగ్గరలోనే ఒక అడవి ఉన్నది. 10 

అది పర్వతములలో వ్యాప్తమైనది, సింహములు పెద్దపులులతో సేవించబడుచున్నది. 

నర్తిస్తున్న ఏనుగులు, వరాహములు, మహిషములతో కూడియున్నది. 11 
230 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


వృకభల్లూకంయుక్తం తస్మిన్‌ మహతి కాననే । 
దైత్యాంశః కళ్చిదుత్సన్నః కిరాతః పర్వతోపమః ॥ 


నామ్నా కాననకర్తా చ రిపుఘ్నస్య సుతో బలీ । 


స తు శమ్భుం సముద్దిశ్య వ్రతచర్యాపరో౭_ భవత్‌ ॥ 


యక్షరాక్షససిద్ధానాం మనుష్యాణాం మహాత్మనామ్‌ । 
దుర్ణయత్వమసావిచ్చన్‌ సాహసీ తు కదాచన॥ 


క్రతుధ్వంసకరం రుద్రం ధ్యాత్వా చ ధృతిమాన్‌ నర । 


ఖద్గమాదాయ చిచ్చేద స్వశిరః పుష్పసమృతమ్‌ ॥ 


అలజ్కృతజ్బా "षुः శమృవే౭_ ర్పృయితుం తదా । 


ప్రసాదాత్తశ్థణాద్రుద్రో జీవయిత్వా చ తం పునః ॥ 


దదౌ చ తదభిడ్రేతం లబ్ధ్వా సాదరముత్తమమ్‌ । 
వనకర్తా సమాగత్య వనే తస్మిన్‌ దురాసదమ్‌!। 


స్థానం దుర్గం పరాభేద్యమధిష్టాయ మహాబలః । 
అనేక శతసాహగసైరనీకైః పరివారితః ॥ 


లోకానుత్సాదయామాస వరదానబలోద్ధతః 
చుక్రుశుః పీడితాః సర్వే విప్రాద్యాః ప్రాణినస్తదా ॥ 


సతు జ్ఞాత్వా దురాత్మా చ సుదర్శనమహానృపమ్‌ 
నృప ఇత్యేవ తం మత్వా నిర్జగామ రణాయ సః ॥ 


ఏకామక్షౌహిణీం సేనాం గృహీత్వా సశరాసనః । 
సన్నద్ధః కవచీ ఖడ్గీ దజ్లీ పరబలార్దనః ॥ 


231 


12 


13 


14 


15 


16 


17 


18 


19 


20 


21 


116 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, షట్పల్లూశో9_ధ్యాయః 
తోడేళ్ళు యెలుగుబంటులతో కూడిన నాభయంకరారణ్యమున పర్వత సమానుడగు 
నొక కిరాతుడు రాక్షసాంశమున జనించెను. 12 


ఆతనిపేరు కాననకర్త. ఆతని తండ్రి రిపుఘ్నుడు. ఆతడు రుద్రుని గూర్చి వ్రతము 
నాచరించెను. 13 


ఆ సాహసియగు దుష్టుడు యక్షరాక్షస సిద్ధమనుష్యులచే చావు లేనట్టి వరమును 
కోరుచు 14 


ఆ ధైర్యవంతుడు దక్షుని యాగమును ధ్వంసమొనరించిన రుద్రుని ధ్యానించి 
పువ్వులచే నలంకరించబడిన తన శిరమును ఖడ్గ మును తీసుకుని 
ఖండించుకొనెను. 15 


గన్గాదులచే నలంకరించబడిన స్వశిరమును రద్రార్బణముగా ఛేదించుకొనెను. 
రుద్రుడు తన యనుగ్రహమున వెంటనే యాతని నుజ్జీవింపజేసి 16 


యాతని కభీప్పిత వరము నొసంగెను. కాననకర్త వరమును సాదరముగా పొంది 
యా వనమున దుర్గమమును 17 


శత్రువుల కభేద్యమునునగు దుర్గమును నిర్మించుకుని యనేక వేల సైన్యముతో 
కూడి 18 


వరదాన బలముచే గర్వితుడై లోకులను బాధింపదొడంగెను. (బ్రాహ్మణాదులందరు 


పీడింపబడి దుఃఖించిరి. 19 
అతడు సుదర్భనుని లోకములోని సామాన్య రాజులవలెనే తలంచి యుద్ధమున 
కేతెంచెను. 20 


ఒక అక్షౌహిణీసేనను వెంటనిడుకొని, ధనుర్భాణములు తీసుకొని, కవచము, 
ఖద్దము, దండము మొదలగు ఆయుధములు ధరించి శత్రుసేనను సంహరించాలనే 
ఉత్సాహముతో ఆవనకర్త 21 


232 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


రథమారుహ్య సజ్ఞశ్చ సర్వశస్తాస్తభూషితః । 
యయుశ్చ తస్య పురతస్తురగాశ్చ మహాగజాః ॥ 


పదాతయశ్చ సరథా యయుః శస్తాస్త్రప్రాణయః | 
ప్రావర్తత మహద్యుద్ధం సేనయో రుభయోరపి ॥ 


శ(స్రైరస్తైః శితైర్చాణః భిజ్సిపాలైః పరశ్వధైః । 
కున్తతోమరచకైైశ్చ పరిఘైః పట్టసైః సితైః ॥ 


శక్తితోమరశూలైశ్చ గజచర్మాసిసాధనైః । 
శతఘ్నీపరిఘాభిశ్చ చితైరన్యెశ్చ సాధనైః ॥ 
అన్యోన్యజ్బు యథాపూర్వం దేవదానవరాజయోః । 
సుదర్శనభటాశ్చాపి నిజఘ్బుస్తాన్‌ కిరాతకాన్‌ ॥ 
వివిధాయుధహస్తాశ్చ శూలముద్గరపాణయః 1 
గదాభిః పట్ట సైర్దజ్జాః ఆయ సైర్ముసలైర్భృశమ్‌ ॥ 
ర్భిజ్సిపాలైశ్చ భల్లైః ప్రాసైః పరశ్వథైః । 
రథైః కవచిన స్త్వన్యే ధ్వజైశ్చ సమలజ్బృతైః ॥ 
హిరణ్యజాలవిహితైః ఖరైశ్చ వివిధాననైః । 
హయైః పరమశీఘైశ్చ గజేన్టైశ్చ మదోత్మటైః ॥ 
సుదర్శనభటాంశ్చాపి నిర్ణఘ్నుస్తే కిరాతకాః । 
తైర్గదాభిశ్చ భీమాభిః పట్టసైః కూటముద్గరైః ॥ 
ఘోరైశ్చ పరిఘైశ్చితైః త్రిశూలైరపి సంశితైః 
విదార్యమాణాస్తే శూలా నిపేతుర్భువి సంయుగే ॥ 


233 


22 


23 


24 


25 


26 


97 


28 


29 


30 


31 


117 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, షట్పల్లూశో9_ధ్యాయః 


రథాన్ని అధిరోహించి, ధనుస్సునెక్కుపెట్టి, సర్వాశస్తాస్త్రములతో శోభితుడై యుద్దానికి 


బయలుదేరెను. అతనిముందు గుజ్బిములు, ఏనుగులు, 22 


పదాతిదళము, రథికులు, అస్త్రశస్త్రములు ధరించి వెడలిరి. అప్పుడు ఇరుసైన్యముల 
మధ్య ఘోరయుద్ధము జరిగినది. 23 


శస్త్రములు, అస్త్రములు, వాడిబాణములు, భఖీండిపాలములు, పరశ్వథములు, 
కుంతములు, తోమరములు, చక్రములు, పరిఘములు, పట్టసములు, 24 


శక్తులు, శూలములు, గజచర్మములు, ఖడ్గములు, శతఘ్బులు, పరిఘలు మొదలైన 
చిత్రవిచిత్రములైన ఆయుధములతో 25 


పూర్వం దేవదానవ సంగ్రామమువలె ఆ ఉభయ సేనలమధ్య పరస్పరం 
భయంకరయుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సుదర్శనుని భటులు కిరాతకులను 
చంపిరి. 26 


అనేకములైన ఆయుధములను, శూలములను, ముద్దరములను చేతబట్టి, గదల, 
పట్టసములు, దండములు, ఆయసములు, ముసలములు, బ్ర 


పరిఘములు, భిండిపాలములు, బల్లెములు, ప్రాసములు, పరశ్వధములు, రథములు, 
కవచములు ధరించి కొందరు, ధ్వజములతో అలంకరింపబడి మరికొందరు28 


బంగారుమాలలచే అలంకరింపబడి, బహుముఖములుగల గాడిదలతోను, 
అతివేగముగా వెళ్ళే గుజ్బిములతోను, మదించిన ఏనుగులతోను, 29 


ఆ కిరాతకసెనలు సుదర్శనమహరాజు భటులను కొందరిని చంపిరి సుదర్శన 
మహారాజుసనలు వారిని భయంకరమైన గదలతోను, పట్టసములతోను, 


ముద్దరములతోను, 30 

భయంకరములైన పరిఘలతోను, త్రిశూలములతోను కొట్టబడి ఛిన్నాభిన్నమైన 

వారంతా యుద్ధభూమిలో పడిపోయారు. 81 
234 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


అమర్నాజ్ఞనితోద్ధర్నా చక్రుః కర్మాణ్యభీతవత్‌ । 
శరనిర్భిన్నగాత్రాస్తే శూలనిర్భిన్నదేహినః I 


మమన్ఫుర్ణుష్టచోరాంశ్చ నామాని చ బభాషిరే । 


తద్బభూవాద్భుతం ఘోరం యుద్దం సైన్యద్వయస్య చ ॥ 


వవర్నూ రుధిరం కేచిత్‌ ముఖైస్తే వనవాసినః । 
गेन దారితాః కేచిత్‌ కేచిద్ధస్తేషు దారితాః॥ 


పట్టసై శ్చూర్లితాః కేచిత్‌ ప్రాసైః కేచిద్విదారితాః । 
€> ~ ణ ల్లు 
ధ్వజైర్నిపతితైర్నాగైః అశ్వెశ్చ వినిపాతితైః ॥ 


రధైర్విమృదితాః కేచిత్‌ వ్యధితాః కాననే స్థితాః । 
ముద్గరైరాహతాః కేచిత్‌ పతితా ధరణీతలే ॥ 


పరిఘైర్మథితాః కేచిత్‌ భిణ్సిపాలైశ్చ దారితాః । 
కేచిద్వినిహతా భూమౌ రుధిరార్రా వనౌకసః ॥ 


కేచిద్విత్రాసితా నష్టాః కేచిత్సార్ట్వేన శాయితాః । 
విభిన్నహృదయాః కేచిత్‌ త్రిశూలైరారితాః పరే ॥ 


ఏవం విద్రావితం సైన్యం వనకర్తా విలోక్య తత్‌ । 
బభూవ క్రోధతామాక్షః సేనాధ్యక్షమువాచ హ ॥ 


'జ్వాలాపాతం మహాశూరం జహి త్వం గచ్చ శీఘ్రతః । 


ఇత్యాజ్ఞప్తస్తతస్తూర్ణం జ్వాలాపాతః ప్రతాపవాన్‌ ॥ 


ధనుర్విష్భారయామాస రథస్థః కనకాజ్ఞదః । 
సుదర్శనమహారాజః సేనాధ్యక్షం సృజన్‌ రుషా ॥ 


935 


39 


33 


34 


35 


36 


37 


38 


39 


40 


41 


118 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, షట్పల్లూశో9_ధ్యాయః 


ఆ అవమానం వలన కలిగిన రోషంతో శత్రువులకు ప్రతిక్రియ చేసిరి. శత్రుశరము 
లతో చీల్చబడిన దేహములు గలవారు, శూలములతో (గుచ్చబడిన శరీరములు 
గలవారు. 32 


దుష్టచోరులను మధించారు. వారి పేర్లను కూడా చెప్పారు. ఇరుసైన్యములమధ్య 
ఈ విధంగా ఘోరయుద్ధం అత్యద్భుతంగా జరిగింది. 33 
ఆ యుద్ధంలో వనవాసులు కొందరు నోటరక్తము క్రక్కిరి. కొందరికి పార్వములు, 
మరికొందరికి హస్తములు తెగిపోయినవి. 34 


కొందరు పట్టసములచేత చూర్ణమైరి. మరికొందరు ప్రాసములచేత నరకబడిరి. 
పడిపోయిన ధ్వజములు, చంపబడిన ఏనుగులు, గుజ్జములు, 35 
రథముల క్రిందబడి కొందరు, అడవిలో మరికొందరు చని పోయిరి. ఇంకొందరు 
ముద్దరములచే కొట్టబడి నేలకొరిగిరి. 36 
పరిఘలచే మధించబడి కొందరు, 80९ 2०९26००९ छ చీల్చబడి మరికొందరు 
వనవాసులు రక్తంతో తడిసి నేలకూలిరి. ఆతడు సుదర్శనుని లోకములోని 
సామాన్య రాజుల వలెనే తలంచి యుద్ధమున కేతెంచెను. 37 
కొందరు భయపెట్టబడియు, చంపి కొందరొక ప్రక్కగా పరుండబెట్ట బడియు, 
కొందరు వక్షస్టలములయందు భేదింపబడియు కొందరు త్రిశూలములచే 
కొట్టబడియు(వనకర్తసైన్య మల్లకల్లోల మాయెను.) 38 
ఈ విధముగా పారద్రోలబడిన సైన్యమును వనకర్త వీక్షించి క్రోధారుణిత నేత్రుడై 
సేనాధ్యక్షునితో నిట్లనియెను. 39 
మహాశూరుడగు జ్వాలాపాతుడను సేనాపతితో నీవు తొందరగనేగి జయించుమ”ని 
యాజ్ఞాపించగా ప్రతాపవంతుడగు జ్వాలాపాతుడు 40 


కనకాంగద భూషణుడై రథముననుండి ధనుష్టంకారమును గావించెను. సుదర్శన 
మహారాజు మహాక్రోధమున సేనాధ్యక్షుని సృజించి 41 


236 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
బడబాముఖనామానం బడబానలవిక్రమమ్‌ । 
“జహి త్వం సమరే గచ్చ శత్రుసైన్యమశేషతః ॥ 
ఇత్యబ్రవీత్తతః సో౭_పి నిర్గతః సరథస్తథా” । 
శారమాదాయ సుమహత్‌ తస్మిన్‌ బాణాన్‌ యుయోజ చ॥ 
ముమోచ చ తతః సైన్యే శరసజ్ఞాన్‌ మహారథః । 
శతం సహస్రమయుతం నరాణాం బడబాననః ॥ 
బాణేనైకేన సహసా నిజఘాన మహారథః । 
దశ వా వింశతిం వాం పి త్రిశతం వా రథాన్‌ హయాన్‌ ॥ 
గజానాం చ ఘటామేకాం ఏకేన శితపత్రిణా । 
జఘాన స మహాతేజాః కాలానలయమోపమః ॥ 
బడబాపావకో యద్వత్‌ అమ్ఫాంసి గ్రసతే క్షణాత్‌! 
తద్వత్సెన్యం పరం చక్రే భస్మసాత్‌ బడబాననః ॥ 
ఏకామక్షౌహిణీం సేనాం సుదర్భనబలాగ్రణీః 
ప్రాపయద్యమలోకం హి ముహూర్తద్వయమాత్రతః ॥ 
నిశ్ళేషం స్వబలం సర్వం హతమాలోక్య వేగతః । 
దివ్యమస్త్రణ్చ సన్ఫాయ 'తిష్టతి'ష్టేతి చ బ్రువన్‌ ॥ 
ఆజగామ రథాక్లీఘ్రం కిరాతో లఘువిక్రమః । 
సుదర్శనమహాకోపసజ్ఞాతో బడబాననః ॥ 


విష్ణుచక్రేణ తం ఘోరం జఘాన వనగోచరమ్‌ । 
హతే కిరాతరాజే తు తద్వనం నిర్మలం బభౌ ॥ 


ఇతి వారాహవురాణో శ్రీవేజృటాచలమావాత్ళే వరుణదిశ్ళ సురనుదర్భన 
సేనాయుద్దప్రశంసాౌదివర్ణనం నామ షట్సజ్ఞాళో9_ధ్యాయః 


కైన + °च 


237 


42 


43 


44 


45 


46 


47 


48 


49 


50 


51 


119 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, షట్పల్లూశో9_ధ్యాయః 
బడబాముఖుడను పేరుగల నాతనితో “నీవు సమరమున శత్రు సైన్యమును దావాగ్ని 
వలె నిశ్శేష మొనర్చుమ”ని యాజ్ఞాపించెను. 42 
ఇట్లా జ్ఞాపించబడిన నాసైన్యాధ్యక్షుడు రథముపై నేగి శార్ల్వమను వింటి యందు 
బాణములను సంధించి | 43 


శత్రుసైన్యము పై విడచెను. నూర్లకొలది, వేలకొలది లక్షల కొలది శత్రు సైన్యమును 


ఆ మహారథుడు ఒకే ఒక్క బాణంతో పది, ఇరువది, మూడువందల రథములను, 
గుజ్జములను పదగొట్టెను. 45 


ఒక గజయూధమును నాకే బాణముతో ప్రళయాగ్ని వలెను యమధర్మరాజు వలెను 
సంహరించెను. 46 


బడబానలము ఒక్కక్షణంలో నీటిని పీల్చివేయునట్లు, బడబాననుడు (బడబాముఖుడు) 
శత్రు సైన్యమును క్షణకాలంలో నాశనం చేసెను. 47 


సుదర్శన సేనాధ్యక్షుడు రెండుక్షణములలో నొకయక్షాహిణీ సైన్యమును 
యమలోకమునకు పంపించెను. 48 


కాననకర్త తన సైన్యమంతయు నిశ్ళేషముగా నశించుటను గాంచి వేగముగా 
దివ్యాస్తమును సంధించి “ఆగుమాగు మనుచు 49 
అతిత్వరితముగా రథమునుండి వచ్చెను. సుదర్శనుని మహాకోపమున పుట్టిన 
బదబాననుడు 50 
విష్ణుచక్రముతో నాతనిని వధించెను. కిరాతరాజు చనిపోయి నంతనే యావనము 
నిర్మల మాయెను. 51 
ఇది శ్రీ వరాహపురాణమున శ్రీ వేంకటాచలమావోత్యుమున 
వరుణదిక్కున సుదర్భనానుర యుద్ధ (2०5 ॐ 
యేబది యారవ అధ్యాయము 


य) ० (ప్రం क्क 


238 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
అథ సప్తపజ్బూళోల_ ధ్యాయః 


సుదర్శనస్యాసురవధార్థముత్తరదిగ్గమనమ్‌ 
శ్రీ సూతః :- 
సుదర్శనమహారాజః సహస్రకిరణోపమః । 
తం దేశం హతదుష్టబ్బ హతావగ్రహకబ్దకమ్‌ ॥ 
కృత్వా సర్వాణి దుర్గాణి గిరిస్థలవనాని చ। 
వినిహత్య గజైరశ్వైః సర్వదిక్షు మహాపథమ్‌ ॥ 
కృత్వా చ తత్ర మనుజాన్‌ స్థాపయిత్వా యథాసుఖమ్‌ । 
తద్దేశరక్షకం కజ్బొత్‌ ధర్మిష్టం సత్యవాదినమ్‌॥ 
నివేశ్య దేశమధ్యేచ జనానామన్య్య సత్వరమ్‌ । 
ప్రతస్టే సబలస్తస్మాత్‌ దుష్టచోరజిగీషయా ॥ 
తతశ్చోత్తర దిగ్భాగం సహస్రకిరణో యథా! 
నీహార శోషణార్ధాయ శ్రీమాన్‌ భుజసహస్రవాన్‌॥ 
ప్రతాపవిక్రమాదిత్యః సుదర్శనమహాప్రభుః । 
శ్రీవేజ్బటనగాధీశ దివ్యాజ్ఞాపరిపాలకః ॥ 
పదాతయో గజాశ్వాశ్చ రథాశ్చ గిరిసన్నిభాః । 
యయురగ్రే చ వాద్యాని వాదయన్తి స్మ సర్వతః ॥ 
తతః ప్రచోదితా భేర్యో మర్దలానక పుష్కరాః 
హేమకోణహతాస్తీవ్రం బలానాం చాగ్రతస్తదా ॥ 
వినేదుశ్చ మహాఘోషాః శజ్ఞాః శతసహగ్రశః । 
తడిద్భాస్మరకల్పాశ్చ ఖడ్గాః ప్రాసాశ్చ పట్టసాః ॥ 

239 


120 


బది యేడవ అధ్యాయము 


సుదర్శనుడు అసురవధకై ఉత్తరదిశకేగుట 


శ్రీసూతుడు: 
సహస్ర కిరణుని వలె ప్రకాశించు సుదర్శన మహారాజు పశ్చిమదిశ రాజ్యమున 
దుష్టశిక్షణ గావించి 8००७९०८ మొనర్చి 1 


దుర్గములను పర్వత ప్రదేశములను రాజబాటకలవిగా సమకూర్చి2 


౧ 


మనుజులను సుఖముగా నుండునట్లాచరించి, ధర్మతత్సరుడును, సత్యవాదియునగు 


నొకపురుషుని దేశరక్షకునిగా నియమించి, దేశమధ్యమున నుంచి 3 
జనులనందరనుండి వీడొని తన సైన్యముతో మిగిలిన దుషచోర శికణకె బయలు 
దేరెను. 4 


ఆ తరువాత సుదర్శన మహా(ప్రభువు వేయి భుజములు కలవాడై సహగస్రకిరణుడైన 
సూర్యుడు మంచును పోగొట్టుటకు బయలుదేరునట్లు ఉత్తర దిక్కుకు 
బయలుదేరెను. 5 
ప్రతాపవిక్రముడైన సుదర్శన మహాప్రభువు శ్రీవేంకటాచలాధీశుని దివ్యాజ్ఞా 
పరిపాలకుడు. 6 


పదాతులు గజములు అశ్వములు పర్వతముల వంటి రథములు ముందుగా నేగెను. 
అంతటను వాయిద్యమలు మోగుచుండెను. 7 


అంతట మర్దలములు, ఆనకములు పుష్క్మరములనే యుద్ధభేరీలను బంగారు =.) 
గట్టిగా కొడుతూ (మోగించారు. రి 
గొప్ప శబ్దముచేసే లక్షలాది శంఖములు పూరింపగా ఆ శంఖనాదము మహాఘోష 
అయ్యెను. మెరపుతీగవలెను, సూర్యుని వలెను ప్రకాశించే పదునైన ఖడ్గములు, 
ప్రాసములు, పట్టసములు 9 


240 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


బుభుస్తస్మిన్‌ మహాసైన్యే యథా మేఘేషు విద్యుతః । 
ఉత్తరే వేజ్కటాద్రేస్తు భాగే కళ్చిన్మహాసురః ॥ 


భేరుణ్లో నామ దైత్యానాం ప్రవరో బలదర్చితః । 
బ్రహ్మణా౭_ సీత్సురా దత్తవరః పర్వత సన్ని భః॥। 


సతు తత్ర నివాసబ్బు కృత్వా తు బహుభిర్భతః । 
వేజ్మటాద్రౌ తదన్యస్మిన్‌ గిరౌ వా కాననే పి వా ॥ 


తపాంసి కుర్వతాం విఘ్నం కుర్వన్‌ ప్రాణిభయజ్మరః । 
గ్రామే వా పత్తనే వా౭_పి స్థితాన్‌ విపాద్రిమానుషాన్‌ ॥ 


బబాధే సతతం తీక్లం తేన దేశః (ప్రపీడితః । 
కామ్ఫోజా యవనాశ్చాపి మ్లేచ్చాః సజ్మరజాతిజాః ॥ 


భేరుణ్ణస్య బలోద్రిక్తాః తత్రా౭_సన్‌ ప్రాణిపీడకాః । 

తే సర్వే పాపకర్మాణః సమ్ఫూయ ముసలాయుధాః ॥ 

భేరుణ్ణమ[గ్రతః కృత్వా సరథాశ్వగజాస్తదా । 

యుద్దార్హమాగతం జ్ఞాత్వా రాజానజ్బా సుదర్శనమ్‌॥ 
५ त्न 


యుద్ధాయ నిర్యయుః సర్వే గదాశక్తిపరశ్వధాన్‌ । 
గృహీత్వా జ్ముశపాశాంశ్చ ఖడ్దాంశ్చ కనకత్సరూన్‌ ॥ 


కేచిచ్చర్మాయుధధరాః కేచితోమరపాణయః । 
కేచిత్రిశూలహస్తాశ్చ శరచాపధరా అపి ॥ 


అట్టహాసం విముజ్బునో నర్దన్తస్తే మహాబలాః । 
బె वी 


Qిబి ౨ 


వాద్యఘోషాంశ్చ మహతః కారయన్తి స్మ కేచన ॥ 


241 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


19 


121 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, సప్తపజ్లాశో9_ధ్యాయః 


అతి 


ఆ మహా సైన్యమధ్యంలో వారి ఆయుధములు మేఘముల మధ్యలో మెరపులవలె 
మెరుస్తూ ఉండినవి. వేంకటాద్రికి ఉత్తర దిగ్భాగంలో ఒక పెద్ద రాక్షసుడుండెను. 10 


భేరుండు దనువాడు రాక్షస గ్రేష్టడొకడు బలగర్వితుడై బ్రహ్మచే వరము నీయబడి 
యుండెను. 11 


ఆ వనమున ననేక సైన్యములతో నివాస మేర్ప్చరచుకొని, వేంకటాద్రియందును, 
అనేకసైన్యముతో ప్రక్కనుండు అరణ్యములో పర్వతములందును. 12 


తపమాచరించుకొనువారికి విఘ్నములనొనగూర్చుచు (ప్రాణి భయంకరుదై 
గ్రామమున పట్టణముననుండు బ్రాహ్మణులను మనుష్యులను 18 


బాధించుచుండెను. అతనిచే దేశము మిక్కిలి పీడించబడు చుండెను. కాంభోజులు 
యవనులు మ్లేచ్చులు సంకరజాతివారు 14 


భేరుండుని బలములయందు చేరి గర్వించి ప్రాణిహింస నొనరించుచుండిరి. వారు 
సుదర్శనుడు యుద్ధమున కేతెంచెనని తెలిసికొని 15 
భేరుండాసురసేనకు, సుదర్శనసేనకు జరిగిన యుద్ధము 
భేరుండాసురుని ముందుంచుకొని రథములు, అశ్వములు, గజములతో కూడినవారై 
సుదర్శన ప్రభువుపైకి యుద్ధమునకు వచ్చిరి. 16 


గదలు, శక్తులు, పరశ్వథములు, అంకుశములు, పాశములు, బంగారు ఒరలతో 
కూడిన ఖడ్గములను చేతబట్టి యుద్దానికి ५९०९०८66. 17 


వారిలో కొందరు చర్మాయుధములను ధరించిరి. మరి కొందరు తోమరములను, 
ఇంకొందరు (® ००९20००९ 239, శరచాపములను ధరించిరి. 18 


మహాబలసంపన్నులైన వారంతా అట్టహాసంగా జయ జయ ధ్వానములు 

చేయుచుండిరి. వారిలో కొందరు వాద్యవిశేషములను మోగిస్తూ గొప్ప శబ్దము 

చేయుచుండిరి. 19 
242 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
సన్నద్దాశ్చైవమాగత్య చక్రుస్తే కదనం మహత్‌ । 
సుదర్శనభటాశ్చాపి భేరుబ్బస్య భటా అపి ॥ 
హతాః సుదర్శనభటా కిరాతైరధికోర్టితైః । 
నికృత్తశిరసః కేచిత్‌ ఛిన్నపాదాస్తథా౭_ పరే ॥ 
కేచితృృత్తశిరస్తాణాః కేచిద్వక్షసి తాడితాః । 
కేచిచ్చిన్నతనుత్రాణాః కేచిచ్చిన్నోరుబాహవః ॥ 
ఏవం హతం బలం సర్వమసురేణ దురాత్మనా । 
తం దృష్ట్వా నిహతం సైన్యం సుదర్శనమహాప్రభుః ॥ 
క్రోధేనారుణతామ్రాక్షు ప్రజజ్వాలాన్తకో యథా । 
కృద్ధే తస్మిన్‌ ప్రభౌ సర్వం న బభౌ కలుషం జగత్‌ ॥ 
చన్టసూర్యా తదా9 9 కాశే బభతుః న చ కిబ్చున । 
నక్షత్రాణి న భాన్తి స్మ పేతురుల్మా సహస్రశః ॥ 
వాతి స్మ జవనో౭_త్యర్థం సహ ధూల్యా ప్రభజ్ఞునః 1 
చకమే వసుధా కృత్నా పేతుః శైలాశ్చ పాదపాః ॥ 
చుక్షుభుః సాగరాః సర్వే సేదుర్భూతాని తత్‌క్షణాత్‌ । 


యుద్దార్థమాగతా దైత్యాః కిరాతాః పుల్మసాస్తథా ॥ 


కశ్శలోపహతాః సర్వే విషణ్ణవదనాస్తదా । 
తత్మోపాగ్నిసముత్ధశ్చ పురుషః పరమాద్భుతః । 


చాపీ ఖడ్గీ రథీ తూణీ కళ్చిత్‌ కనకపిజ్ఞళః । 
నామ్నా పావకసజ్మాశః సాక్షాత్సావకవిక్రమః 


243 


20 


21 


22 


23 


24 


25 


26 


97 


28 


29 


122 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, సప్తపజ్టాశో9_ ధ్యాయః 


యుధద్ధన న్నద్ధులై వచ్చిరి. సుదర్శన భటులు భేరుండ భటులును గొప్ప 
యుద్ధమునొనరించిరి. 20 


సుదర్శన భటులు మహాబలశాలులగు కిరాతకులచే వధింపబడుట గాంచి సుదర్శన 
మహారాజు 21 


కొందరికి తలపాగలు, కిరీటములు పడగొట్టబడినవి. మరికొందరు వక్ష్యస్థలములో 
కొట్టబడిరి. ఇంకొందరి కవచములు చేదింపబడినవి. కొందరికి తొడలు, చేతులు 
తెగినవి. 22 


ఈ విధంగా దుర్మార్గుడైన ఆ రాక్షసుని వలన సుదర్శనుని సైన్యం చంపబడినది. 
నిహతమైన తన సైన్యమును చూచి సుదర్శన మహారాజు 2౩ 


కోపముచే నెజ్జబారిన కనులు కలిగి యమధర్మరాజువలె ప్రజ్వలించెను. అతని 
కోపాగ్ని నుండి మిక్కిలి యద్భుతాకారము గల వాడై 24 


అంతట ఆకాశంలో సూర్యచంద్రులు ప్రకాశించలేదు. నక్షత్రములు వెలుగొందలేదు. 
ఆకాశమునుండి వేలకొలది ఉల్మలు వ్రాలెను. 25 


అంతటా ధూళితో కూడిన ప్రభంజనము వీచెను. సర్వభూమండ లము కంపించెను. 
పర్వతములు క్రుంగెను. వృక్షములు నేలకొరిగెను. 26 


సముద్రములన్నీ క్షోభించినవి. ఒక్క క్షణంలో ప్రకృతి తల్లక్రిందులైనది. యుద్ధము 
కొజకు వచ్చిన దైత్యులు, కిరాతులు, పుల్మసులు మొదలైన రాక్షసులు 
మూర్చితులై దుఃఖితులైరి. అంతట సుదర్శనుని కోపాగ్నినుండి మహాద్భుతశక్తి 
సంపన్నుడైన పురుషుడుద్భవించెను. 28 
చాపమును, ఖడ్గమును, విల్లును, బాణములను ధరించి పింగళవర్ణముకలిగి, 


ప్రావకసంకాశుడను పేరుకలిగి సాక్షాత్తుగా అగ్నిహోత్రునిబోలు పరాక్రమము కలిగిన 
పురుషుడుద్భవించెను. 29 


244 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
స తమాజ్ఞాపయద్రాజా 'జహి దైత్యా” నితీశ్వరః । 
పావకః సర్వశస్త్రాస్తసమ్పన్నః సమరే బభౌ ॥ 
ప్రళయాగ్నిరివాదిత్యసహ(్రసదృశప్రభః । 
ముమోచ బాణవర్నాణి పరసైన్యేషు పావకః ॥ 
వినోదం కారయామాస కళ్ళొద్విస్మయకారకమ్‌ I 
సమ్మోహనార్దం దైత్యానాం గాన్టర్వం సమచోదయత్‌ ॥ 
థా ద & 
మోహితాః పరమాస్తేణ త్యక్తోద్యతవరాయుధాః । 
పరసైన్యజ్బు తత్సర్వం మత్వా స్వజనసార్థగమ్‌ ॥ 
నాయుధ్యన్త తదా యోధా దృష్ట్వా సేనాపతిం పునః । 
నామ్నా పావకసజ్మాశం జనకం స్వకులోద్భవమ్‌ 11 
మత్వా సర్వే 23232 స్మ పతిత్వా వసుధాతలే । 
తద్దృష్ట్వా దేవగన్ధర్వాః సిద్ధవిద్యాధరాదయః ॥ 
విసయం పరమం జగ్ముః 'సాధుసాధ్వితి చాబ్రువన్‌ । 
తాన్‌ దృష్ట్వా పావకప్రఖ్యో మోహితానాం ప్రమాపణమ్‌ ॥ 
అయుక్తమపి తద్దివ్యం ఉపసంహృతవాంస్తదా । 
విముక్తమోహాస్తే సర్వే గృహీత్వా శస్తబాణకాన్‌ ॥ 
చక్రుస్తే కదనం ఘోరమసిభిః పట్టసాయుదైః । 
క్రౌబ్బమస్త్రం సమాదాయ పరేషాం యుద్ధకాంక్షిణామ్‌ ॥ 
22 భోః కర్ణనాసే త్వ” మితి మన్తం జజాప హ । 
తత్తణాత్మృత్తనాసాశ్ళ్చ కృత్తకర్ణాశ్చ సంయుగే ॥ 
విలోక్య తే హి తత్కర్మ క్రుద్ధా జఘ్నుశ్చ తద్బలమ్‌। 
పునః పావకసజ్మాశః సర్వాస్తకుశలో యుధి! 
245 


30 


31 


39 


33 


34 


35 


36 


37 


38 


39 


40 


123 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, సప్తపజ్టాశో9_ ధ్యాయః 


అతి 


సుదర్శను డాతనిని “శత్రువులను జయించుమని” యాజ్ఞాపించెను. సర్వశస్తాస్తముల 
కూర్చుకుని యాతడు యుద్ధరంగమున ప్రకాశించెను. 30 


పావకుడను నా మహాపురుషుడు ప్రళయాగ్ని వలెను వేయి సూర్యులవలెను 
వెలుంగుచు శత్రుసైన్యముల పై బాణవర్షములను కురిపించెను. 31 
ఆశ్చర్యకరమగు నొక వినోదము నొనరించుచు దైత్యులను మోహింపజేయుటకు 
సమ్మోహనాస్త్రమును ప్రయోగించెను. 82 
దానిచే మోహించబడి శత్రుసైన్యము యుద్ధమును వీడి శత్రుసైన్యమును కూడ 
తన సైన్యమనియే భావించి మిన్నకుండెను. 38 


అప్పుడు శత్రుయోధులు సుదర్శన సేనాపతిని తమ వంశమున నవతరించిన 
పావకసంకాశుని తండ్రిగా భావించి. 34 


భూమియందుపడి సాష్టాంగ ప్రణామములు నొనరించుచుండిరి. దానిని జూచి, 


దేవగంధర్వ సిద్ధ విద్యాధరులు 35 
మిక్కిలి యాశ్చర్యమును చెంది “బాగుబాగ”ని పలికిరి. పావక సంకాశుడట్టి శత్రు 
సైన్యమును గాంచి మోహములోనున్న వారిని వధించుట 36 
అయుక్తమని యాయస్ర్రము నుపసంహరించెను. మోహమును వీడి శత్రుసైన్యము 
శస్తాస్తములను స్వీకరించి. 37 
ఖడ్గములతోను, గదలతోను ఘోరయుద్ధము నొనరించిరి. అంతట పావకసంకాశుడు 
క్రౌంచాస్త్రమును గొని యుద్ద్ధకాంక్షులగు శత్రువుల 38 
“ముక్కుచెవుల ఛేదించమ”ని మంత్రమును జపించెను. వెంటనే వారికి ముక్కు 
చెవులు ఛేదించబడెను. 39 
ఆ అవమానమును చూచి క్రుద్దులై శత్రుసైనికులు ధైర్యముతో తిరిగి తలపడిరి. 
మరల యుద్ధంలో సర్వాస్త్రకుశలుడైన పావక సంకాశుడు 40 
246 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
= సర్వేషాం బాహూన్‌ చిచ్చేద సర్వతః । 
సర్వే తే వీతహస్తాశ్చ పరాన్‌ భాదితుముద్యతాః ॥ 
తచ్చ దృష్ట్వా తు పైశాచమస్త్రం మన్రేణ మన్రితమ్‌ | 
విససర్జ తదా ఘోరం సర్వవిస్మయకారకమ్‌ ॥ 
జ 
గ్రస్తాః పిశాచభూతైశ్చ మ్లేచ్చా దైత్యాదయస్తథా । 
అన్యోన్యఖాదనే సక్తా యయుర్విలయమజ్ఞాసా ॥ 
స్వసైన్యం నిహతం దృష్ట్వా నిశ్ళేషం యుద్ధభూమిషు । 
భేరుబ్దస్తు తతః క్రుద్ధః శూలం పరమదారుణమ్‌ ॥ 
గృహీత్వా పావకప్రఖ్యమభిదుద్రావ సంయుగే । 
యోజనత్రితయోత్సేధః కమ్పయన్‌ మేదినీం తదా । 
వాయవ్యమస్త్రం ప్రాయుజ్బ పావకార్చిస్సమప్రభః । 
భ్రామయామాస వాత్యేవ తృణం పర్వతసన్నిభమ్‌ ॥ 
ప్రదక్షిణం కారయిత్వా వేజ్కటాద్రేశ్చ దానవమ్‌ । 
పునరుత్తిష్య తం దైత్యం ఆకాశే దశయోజనమ్‌ ॥ 
పాతయామాస భూమౌ తత్‌ వాయవ్యం పరమాద్భుతమ్‌ I 
జీర్ణకూష్మాండవద్భూమౌ స శీర్ణః పర్వతోపమః॥। 
ఏవం నిహత్య తం దైత్యం కృత్వా దేశమకణ్దకమ్‌ I 
వనదుర్గాణి సర్వాణి ఖిలీకృత్య తదా జనాన్‌ ॥ 
N౧ 
ససుఖం స్థాపయామాస వేజ్యటాద్రౌ సుదర్శనః । 
ఆకాశే దేవగన్గ్థర్వాః పుష్పవర్షం వికీర్య చ ॥ 


247 


41 


42 


43 


44 


45 


46 


47 


48 


49 


50 


124 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, సప్తపజ్టాశో9_ ధ్యాయః 
భిండిపాలునితో గూడ నందరి బాహువులను పావక సంకాశుడు చేదించగా చేతులు 
లేకున్నను వారు శత్రువులను బాధించుటకు సిద్ధపడిరి. 41 
८००8००६) యందరునాశ్చర్యవడునట్లు మం|(త్రానునంథా నముతో 
పైశాచికాస్తమును పావకసంకాశుడు ప్రయోగించెను. 42 
ఆ అస్రశక్తి వలన శత్రుసైన్యంలోని మ్లేచ్చులు, దైత్యులు మొదలగువారు పిశాచములు, 
భూతములు పట్టిన వారివలె బుద్ధిహీనులై, ఒళ్ళుమరిచి తమలో తామే ఒకరినొకరు 


భక్షిస్తూ నాశనమైరి. 43 
ఆయస్తముతో తన సైన్యమంతయు యుద్దమున చంప బడుటను గాంచి భేరుండుడు 
కోపగించి పరమదారుణమగు శూలమును గొని 44 


మూడు యోజనముల వరకు భూమిని కంపింప జేయుచు, పావకప్రఖ్యుని పైకి 
లంఘించెను. 45 


పావకసంకాశనాముడునూ వాయవ్యాస్త్రమును ప్రయోగించెను. గాలి గడ్డిపరకను 
త్రిప్పినట్లు పర్వతాకారుడగునాతనిని వాయ వ్యాస్త్రము 46 
వేంకటాద్రికి ప్రదక్షిణము చేయించి ఆకాశమున పది యోజనములవరకు 


నెత్తివైచి 47 


భూమియందు పడవైచెను. పర్వత సంకాశుడగు భేరుండుడు క్రుళ్ళినగుమ్మడి 
పండువలె భూమిపై శిధిలుడై పడిపోయెను. 48 


ఇట్లాదైత్యుని సంహరించి దేశమును నిష్మంటక మొనర్చి వనదుర్గములను 
చక్కబరచి 49 


వేంకటాద్రియందు జనులను సుఖముగానుండు నట్లొనర్చిను. ఆకాశమున దేవ 
గంధర్వులు పుష్పవర్షమును కురిపించి 50 


248 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


'సాధుసా” ధ్వితి తం దేవం అస్తువం స్తుతిభిస్తదా । 


స్వామిన్‌! జనపదాః సర్వే కృతాః స్వస్థాస్త్వయా ప్రభో ॥ 


గచ్చ త్వం వేజ్మటాధీశసమీపం త్వరితం పునః । 


ఇత్యుక్త్వా చ యయుః సర్వే దివం దేవా ముదా9_న్వితాః | 


స్వసైన్యేషు హతాయేతు జీవయిత్వా చ తాన్‌ పునః । 


స్వస్థం చకార తం దేశం వేజ్కటేశా౭ జయా తదా 
® 3 


కాలే వవర్ష పర్జన్యః ఫలవన్తశ్చ పాదపాః । 
సర్వసన్యాని తత్ర స్మ ఫలన్తి సుతరాం తదా ॥ 


నీరోగాశ్చ జనాః సర్వే దుష్టబాధా న చ క్వచిత్‌ । 
39 యమథాల_న్యో వా స్వర్లో వా భోగతః 
ఇతి తం మేనిరే సర్వే దేశం శ్రీవేజ్మటాభిధమ్‌ । 
వాజ్భన్తి జన్మ తత్రైవ దేవా అపి దివౌకసః ॥ 
సుదర్శనమహారాజః సహగస్రభుజమణ్ణితః | 
ఆజ్ఞాం వేజ్మటనాథస్య కృత్వా సమ్యక్‌ ప్రతాపవాన్‌ 


జయమబ్గళఘో పైశ్చ కుసుమోత్మరవృష్టిభిః । 
సర్వసైన్యెశ్చ సంయుక్తః సర్వాభరణభూషితః । 
ప్రవివేశ విమానం తద్వేజ్కటేశస్య మజ్జళమ్‌ ॥ 


ఇతి శ్రీవారాహవురాణే శ్రీవేజ్బటాచలమావోత్సే నుదర్భనస్వాసుర వధార్థం 


ఉత్తరదిగ్రమనాదివర్థనం నామ సప్తవ 


టవ 


==> ०० 


249 


కిము ॥ 


व्यो ధ్యాయః 


51 


59 


53 


54 


55 


56 


57 


58 


125 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, సప్తపజ్టాశో9_ ధ్యాయః 
బాగుబాగని పొగడిరి. స్వామీ! జనపదములన్నియు నీవలన శాంతిని పొందినవి. 51 


ఇక నీవు వేంకటేశుని సన్నిధానమునకేగుము. అనిపలికి దేవతలు సంతోషముతో 
నిజావాసముల కరిగిరి. 52 


తన సైన్యమున చనిపోయిన వారిని సుదర్శన మహారాజు వేంకటేశుని యాజ్ఞచే 
మరల బ్రతికించి స్వస్థుల నొనర్చెను. 53 


సకాలమున వర్షములు కురిసెను. వృక్షములు చక్కగా ఫలించెను. సస్యములన్నియు 
చక్కగా ఫలించెను. 54 


జనులారోగ్యవంతులై యుందిరి. దుర్దనుల వలన బాధలేకుండెను. ఇది వైకుంఠమా? 
స్వర్గమా? కాక మరొకటియా” అని ర్‌5్‌ 


జనులందరు తలంచిరి. స్వర్గవాసులును శ్రీవేంకటాచలముననే జనించుటకు కోరు 
చుండిరి. 56 


ప్రతాపవంతుడును సహగస్రభుజ విరాజితుడగు సుదర్శన మహారాజు వేంకటేశుని 
యాజ్ఞను చక్కగా పాలించి 57 
జయ మంగళ ధ్వానములతో దేవతల పుష్పవర్షముతో సర్వసైన్య సముపేతుడై 
సర్వాభరణ భూషితుడై మంగళకరమగు శ్రీవేంకటాచలపతి విమానమున 
(ప్రవేశించెను. 58 


ఇది శ్రీ వరాహవురాణమున శ్రీ వేంకటాచల మావోత్యమున 
సుదర్భనుదు ఆనురవధ్యక ఉత్తరదిక్కున కేగుట యనెదు 
యేబదియేడవ అధ్యాయము 


य) ० @)° क्क 


250 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
అథ అషప్రపజ్బాశోల_ ధ్యాయః 
శ్రీవేజ్మటేశస్య కలిదోషోపహతేషు విశేషతః 


కృపాల_ధిక్యవర్ణనమ్‌ 
శ్రీసూతః :- 
మునయః శ్రుతమాఖ్యానం కిము చక్రకృతా౭_(శ్రయమ్‌। 
వక్తుమర్హథ యూయం హి కిం భూయః శ్రోతుమిచ్చథ? ॥ 


మునయః :- 
‰ ००७०० వేజ్కటేశస్య కథాం దివ్యరసాయనమ్‌ 
అస్యత్ర తృప్తిర్నాస్మాకం భూయస్తృష్రా చ భూయసీ ॥ 


కలౌ కలౌ యథా తిస్టేత్‌ వేజ్బటాద్రిశిఖామణిః 
పూజయిప్యతి కో వా తం వరదానబ్బ కీదృశమ్‌? ॥ 


వక్తుమర్హసి తత్సర్వం శృణ్వతాం నో మహామునే ! 
ఇతి పృష్టో౭_ బ్రవీత్సూతః కథాం శ్రీవేజ్కటేశితుః ॥ 


శ్రీ సూతః :- 
సన్గావపి కలేశ్చైవం వేజ్కటేశస్య వర్తనమ్‌ 
తతః పరమియాన్‌ భేదో మౌనం తత్రైవ తు స్థితిః ॥ 


అర్బావతారవద్భూయాత్‌ నరాణాం మాంసచక్షుషామ్‌॥ 
వైకుణ్ణాదాగతం దివ్యం విమానన్లు తిరోహితమ్‌ ॥ 


విమానమాత్రంతు కలౌ కారయిప్యన్సి మానవాః 
పుణ్యశీలా మహాత్మానః కదాచిత్‌ క్షత్రసమ్మతాః ॥ 


251 


126 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, అష్టపళ్లాశో9_ధ్యాయః 
ఏబది యినిమిదవ అధ్యాయము 


శ్రీనివాసునకు కలిదోషముచే నావరింపబడిన వారియందు 
కృషాధిక్యము కలుగుటను వర్ణించుట 
శ్రీసూతుడు :- 
మునీంద్రులారా! చక్రరాజ మొనర్చిన మహాకర్మను గురించి వింటిరికదా? 
ఇంకేమివినవలెనని యున్నదో తెలుపుడ”ని సూతుడడుగగా మునులు 1 


దివ్యరసాయనమువంటి శ్రీవేంకటేశుని కథను వినిన మాకు తృప్తిలేదు. కాని 
యింకను వినవలెననునాశయే కలుగు చున్నది. 2 


ప్రతి కలియుగమునను శ్రీనివాసుడెట్లుండును ? ఆతని నెవరు పూజింతురు? 
వరదాన మెటువంటిది? మాకు దాని 3९800029 2629 విందుమని యడుగగా 
సూతుడు శ్రీ వేంకటేశ్వ రుని కథ నిట్లుగా దెలిపెను. 3,4 


కలియుగ సంధికాలమున శ్రీనివాసుడిట్లే యుండును కాని తదితరకాలముల యందు 
మౌనము వహించి యుండుటయే భేదము. ర్‌ 


మాంసచక్షువులుకల మనుజులకర్పావతారము వలెనే न వైకుంఠమునుండి 
వచ్చిన దివ్యవిమానము మాగత్రమంతర్శితమై కానరాకుండును. 6 


కలియుగమున మనుష్యులు విమానమును మాత్రము చేయింతురు, ఒకప్పుడు 
క్షత్రియులు పుణ్యశీలులు మహాత్ములు నగుదురు. 7 


252 
126/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


కదాచిద్రాహ్మణాః పుణ్యాః కదాచిద్వాల్లవా నరాః। 
అర్చావతార ఇత్యేవ వదిష్యన్తి చ మోహితాః ॥ 


తథైవావమతిం కేచిత్‌ కరిష్యన్తి కలౌ యుగే । 
సాక్షాత్సశ్యన్‌ హి తత్సర్వమపశ్యన్నివ తిష్టతి ॥ 


సాక్షాద్భాషణమేకన్ల్తు నాస్తి తస్య తపోధనాః 
పరన్తు సర్వమస్వేవ నిగ్రహానుగ్రహావపి ॥ 


అధికం వరదానన్తు భవిష్యతి కలౌ యుగే! 
కృతకన్తు విమానం స్యాత్‌ ఇత్యాఖ్యామాత్రమేవ హి ॥ 


కిన్తు దర్శనమాత్రేణ పాపకోటిం హరేద్రువమ్‌। 
కదాచిన్మహతీ పూజా స్వల్సైవ తు కదాచన ॥ 


స్వయం హి వేజ్కటాధీశః ప్రకాశం హి ప్రజేత్య్వచిత్‌। 
అప్రకాశం కదాచిచ్చ వేజ్మటా[ద్రిశిరోమణిః ॥ 


ఏవం హి రమయా సార్ధం క్రీడత్యేవ చ తత్ర హి। 
కలౌ యుగే తు వైచిత్రం దర్శయిప్యతి కేశవః ॥ 


అల్పదానేన వైభక్వా స్వల్పయా పూజయా తథా । 
భవిష్యతి ప్రసన్నశ్చ స్మృతిమాత్రేణ కేశవః ॥ 


०८७०० గమనమాత్రేణ వేజ్యటాఖ్యగిరిం ప్రతి । 
ప్రసన్న 8 స్యాదయం క్షిప్రం దాస్యతీష్టబ్బు తద్బహు ॥ 


స్వయమప్రాకృతో విష్ణుః చరిత్రం ప్రాకృతో యథా 
కరిష్యతి తథా దేవో మోహయిప్యతి తాన్‌ జనాన్‌ ॥ 


953 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


127 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, అష్టపజ్టాశో9_ ధ్యాయః 


ఒకప్పుడు బ్రాహ్మణులు మహాత్ములు పుణ్యశీలు లగుదురు. ఒకప్పుడు గొల్లలు 
పుణ్యశీలు అగుదురు. మోహావిష్టులగు వారు కొందరర్సావతార మనియే 
తలంతురు. 8 
= కొందరిట్లే యజ్ఞానులై యన్యధా భావమును బొందుదురు. 
శ్రీనివాసుని ప్రభావమును సాక్షాత్తుగ దర్శించు చును చూడనట్లే మూఢమతులై 
యుందురు. 9 
మునులారా! శ్రీనివాసుడు కలియుగమునందు తక్కిన యుగము లందువలె 
సాక్షాత్తుగా మాట్లాడకయుండును గాని, ఆగ్రహము అనుగ్రహము మామూలుగనే 
యుండును. 10 


కలియుగమున వరముల నొసంగుట యధికముగా నుండును. విమానము మానవ 
నిర్మితమను నామమాత్రమే కాని 11 


దర్శన మాత్రముననే కోట్లకొలది పాపములను హరించును. ఒక పర్యాయము 
పూజలధికముగాను ఒక పర్యాయము స్వల్పముగాను జరుగుచుండును. 12 


స్వయముగనే శ్రీనివాసు డొకచో కొందఅకు ప్రకాశించును. ఒక పర్యాయమంతర్గాన 
మగుచుండును. 13 


ఇట్లు లక్ష్మీదేవితో క్రీడించుచు కలియుగమున విచిత్రము లను జూపుచుండును. 14 


భక్తితో కొంచెముగా దానముచేసినను భక్తితో కొంచెమే పూజించినను, తలచిన 
మాత్రముననే ప్రసన్నుడగు చుండును. 15 


శ్రీ వేంకటాచలమునకు వెళ్ళిన మాత్రముననే శ్రీనివాసుడు ప్రసన్నుడై యభీష్టముల 
నన్నిటి నాసంగుచుండును. 16 


స్వయముగా నప్రాకృతగుణ చేష్టలు కలవాడైనను ప్రాకృతుని వలెనేదర్శనమిచ్చుచు 
జనులను మోహపరవశుల గావించును. 17 


254 
127/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


మానుషాంశ్రైవ భోగాంశ్చ భోక్ష్యతే ప్రీతమానసః 
ఉత్సవాన్‌ వివిధాంస్తస్య కారయిష్యన్సి మానవాః ॥ 18 


ఆగమిష్యన్తి దేవాశ్చ సర్వార్థే వై కలౌ యుగే । 
స్నాస్యన్తి స్వామితీర్ధే వై కరిష్యన్తి నివేదనమ్‌ ॥ 19 


నివేదితం భక్షయేయుః మనుష్యాణామగోచరాః I 
విమానం తద్ది పశ్యేయుః పూజయేయుర్శి సాదరాః ॥ 20 


ప్రార్థయిపష్యన్తి దేవాశ్చ భవిష్యామో నరా ఇతి । 
తేషాం హి వేజ్యటాధీశః క్షిప్రం దాస్యతి చేప్పితమ్‌ ॥ 21 


స్వల్పధర్మేణ సన్తుష్టః పుత్రం క్షేత్రం కలత్రకమ్‌ । 
ఆరోగ్యం భూతిమైశ్వర్యం రాజ్య ప్రాప్తిఇ్బ సత్వరమ్‌ ॥ 22 


ఆయుశ్చ దుర్లభం న్యాణాం స్వర్గలోకాదికానపి । 
జన్మకోటి శతైశ్చెవ కృతైః పుజ్యెర్దురాసదామ్‌ ॥ 28 


నిత్యభూతిఇ్బు దేవోల_సౌ దాస్యత్యాచార్యసంశ్రయాత్‌ 
అహో వై వైష్ణవో ధర్మః చిత్రో వేజ్బటభూధరే ॥ 24 


1 వైమానికాస్తే కమలాసనాద్యాః 
యథా వ్రజేయుర్హి తథా మయా౭_పి గీతం భవిష్యదృవతాం పురస్తాత్‌ 1125 


కలౌ యుగే తు సమ్రాప్తే విశేషాద్వేజ్బటాచలః । 


ప్రఖ్యాతో హ్యధికం భూమౌ భవిష్యతి తపోధనాః ॥ 26 

సాన్నిధ్యమధికం తత్ర కరిష్యతి రమాపతిః । 

మ్లేచ్చసజ్కరజాతీనాం శ్వపాకాధమయోషితామ్‌ ॥ 27 
255 


128 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, అష్టపజ్టాశో9_ ధ్యాయః 
సంప్రీత మనస్కుడై మనుష్య భోగములనే యనుభవించును. మనుజులాతని 
కుత్సవము లనేకములు చేయింతురు. 18 


దేవతలు కలియుగమున వేంకటాద్రి కేతెంచి స్వామితీర్థమున స్నానమాచరించి 
భగవంతునకు నైవేద్యము నొనరింతురు. 19 


మనుష్యులకు కానరాకుండు నటులుండి నివేదించినదాని నారగింతురు. ఆ 
విమానమును దర్శించి పూజింతురు! 20 


దేవతలుగూడ మనుష్యులుగా భూమియం దవతరించవలెనని భగవంతుని 
ప్రార్థింతురు. వారికి శ్రీనివాసు డభీష్టముల నొసంగును. 21 


స్వల్ప ధర్మానుష్టానముననే భగవానుడు సంతసించి పుత్రు లను భూమిని కళత్రమును 
ఆరోగ్యమును, ఐశ్వర్యమును రాజ్యము నొసంగును. 22 
దుర్లభమగు నాయుర్జాయమును, స్వర్గలోకాదులను కోటిజన్మముల చేతను పొంద 
శక్యముగాని 23 
నిత్య విభూతినిగూడ సదాచార్య సమాశ్రయణము వలన నీయ గలడు. 
వేంకటాచలమున వైష్టవధర్మ మతిచిత్రము. ఆశ్చర్యావహము. 24 


విమానముల యందుండి బ్రహ్మోదులాశ్చర్య మాశ్చర్యమని పలుకుచు వెళ్ళుచున్న 
సమయమున పలికిన మాటలనే నేను రాబోవు వృత్తాంతమని తెలిపితిని. 25 


మునులారా! కలియుగము రాగానే వేంకటాచలము భూలోకమున మిక్కిలి ప్రసిద్ధి 
చెందును. 26 


శ్రీనివాసుడచ్చట నెక్కువగా నివసించును. మ్లేచ్చ సంకర జాతులకు చండాలురకు 
నీచ జాతి ప్రీలకు 27 
256 
128/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


కిరాతపుల్మసాదీనాం శూద్రాణాం హీనజన్మనామ్‌ । 
భక్తిః శ్రీవేజ్మటాధీశే హ్యధికబ్బు భవిష్యతి ॥ 


తేషామపి రమాధీశః శీఘ్రం దాస్యత్యభీప్పితమ్‌ । 
సాన్నిధ్యం తత్ర కురుతే భక్తా క్రీతో యతో హరిః ॥ 


ఆర్యాః తురుష్మా మాలవ్యా గౌడా వజ్ళాః కళిజ్గకాః I 
(तृणः కర్ణాటదేశీయాః కోసలోద్భూతమానుషాః ॥ 


ఆజ్షాశ్ళోళాశ్ళ పాణ్ట్యాశ్ళ్చ నానాదేశేషు సమృవాః । 
ద్వీపాన్తరగతాశ్చాపి వేజ్మటేశమహోత్సవే ॥ 


ధారయనో మహాభక్తిమాగమిష్యన్తి కోటిశః । 
సర్వే లబ్ధ్వా వరం చేష్టం భవిష్యన్తి ముదా౭_న్వితాః ॥ 


అ్రాకృతః స్వర్ణసానురపి శ్రీవేజ్మటాచలః । 
ప్రాకృతాచలవత్‌ భూమౌ భవిష్యతి కలౌ యుగే ॥ 


మతాన్తరప్రవివ్టానామపి భక్తిర్భవిష్యతి I 
సర్వాత్మకే రమా౭_ధీశే వేజ్మటేశే పరా౭_త్మని ॥ 


ఏవం కృత్వా పరాం భక్తిం భవిష్యన్తి చ పావనాః । 
భక్తిమన్తం పరో దృష్ట్వా భక్తిం గచ్చేద్ధి కేశవే ॥ 


తథా దృష్టఫలార్థణ్బ భజమానాయ సాదరమ్‌ । 
దృష్టప్రదం వేజ్మటేశం దృష్ట్వా తం తు వ్రజేత్‌ పునః ॥ 


స్తోత పి దృష్టఫలం లబ్ధ్వా వరానపి శతం భజేత్‌ । 
చిత్రం కలియుగే శ్రీశో విహరిష్యతి భూధరే ॥ 


257 


28 


29 


30 


31 


32 


33 


34 


35 


36 


37 


129 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, అష్టపజ్టాశో9_ ధ్యాయః 
కిరాతులకు, శూద్రులకు, హీనజాతులకు, శ్రీనివాసునియందు భక్తి అధికముగా 
నుండును. 28 
వారికిని శ్రీనివాసు డభీష్టముల శీఘ్రముగా నొసంగును. జనులందరి భక్తికిని 
వశ్యుడై శ్రీవేంకటాచలమున నుండును. 29 


ఆర్యులు, తురుష్ములు, మాలవులు, గౌడులు, వంగులు, కళింగులు, ఆంధ్రులు 
కర్ణాటదేశీయులు కోసల దేశీయులునూ 30 


అంగదేశీయులు, చోళులు, పాండ్యులు, ఇతర నానాదేశ వాసులు 
ద్వీపాంతరవాసులందరును వేంకటేశ్వర మహోత్స వమున 31 


మహాభక్తి కలవారై కోటానుకోట్లు వచ్చి సేవించి వరములను పొంది 
సంతసింతురు. 32 


అ(పాకృతమై బంగరు చరియలు కలథైైనను శ్రీవేంకటాచలము 
ప్రాకృతపర్వతమువలెనే కలియుగమున కానుపించుచుండును. 88 


మతాంతర ప్రవిష్ణులకును, పరాత్పరుడగు శ్రీనివాసునియందు భక్తికలుగును. 34 


ఇట్లుత్తృష్ట భక్తిని కలిగి యందరు పవిత్రు లగుదురు. ఒకరి భక్తిని చూచి 
మరియొకరు శ్రీనివాసునియందు భక్తి కలిగి యుందురు. 35 


ఐహికఫలముకొజకు భక్తితో సేవించువానికాఫలమును ప్రసాదించు వేంకటేశుని 
సేవించి తిరిగియాతనినే సేవించును. 36 


వాడుగూడ తన కభీష్ట ఫలములగు వరశతములను బొందును. వేంకటాచలమున 
(8५4०829९ విచిత్రముగా విహరించును. 37 


258 
129/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


అత ఏవ 'కలిః సాధుః సాధుః శూద్రశ్చ యోషితః । 
విశేషాద్వేజ్బటాధీశసేవనం సాధుభూషణమ్‌” ॥ 38 


ఇత్యేవం మునయో దేవా వదిష్యన్తి కలౌ యుగే । 
కలిదోషపరీతానాం నరాణాం పాపకర్మణామ్‌ ॥ 39 


వేజ్కటేశాత్పరో దేవో నాస్త్యన్యః శరణం భువి । 
'వేజ్క్బటేశసమో దేవో నాస్తి నాస్తి మహీతలే ॥ 40 


స్వామిపుష్కరిణీతీర్ధసమం నాస్తి న చాస్తి హి” । 
ద్రవ్యార్డనపరో నిత్యం భవిష్యతి కలౌ యుగే ॥ 41 


అనుగ్రహాయ లోకానాం కామైః పూర్ణోత పి సర్వదా । 
“ఇదం ద్రవ్యం త్వయా తావత్‌ దాతవ్యం మమ సతి 42 


తవాభీష్టమహం దాస్యే దాస్య ఇత్యేవ చ బ్రువన్‌ । 
ఇతి సర్వజనైః సార్ధం క్రీడమాణో భవిష్యతి ॥ 43 


కలౌ తదీయచారిత్రం వక్తుం కల్పశతైరపి 
న శక్యముక్తం లేశేన చరిత్రం తస్య మబజ్గళమ్‌ ॥ 44 


ఇతి శ్రీవారాహవురాణో శ్రీ వేజిటాచలమాహోల్ళే 
శ్రీ వేజ్బటేశస్య కలిదోషోవవాతేషు విశేషతః కృృపాధికవర్హనం నామ 


అష్టపజ్ఞా శోల_ ధ్యాయః 


ఆజా లజకక్రప్ర? 3 °= 


259 130 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, అష్టపజ్టాశో9_ ధ్యాయః 


అందువలననే “యుగములలో కలియుగము శ్రేష్టము. వర్ణములలో శూద్రుడు 
సాధువు. అట్లే ప్రీలు సాధువులు. విశేషముగా శ్రీవేంకటేశు నారాధించుట మంచి 
భూషణమిని 38 


ఇట్లు మునులు దేవతలు చెప్పుదురు. కలియుగమున కలిదోష భూయిష్టులై 
పాపకర్ములగు మనుజులకు 89 


వేంకటేశుని మించిన శరణములేదు. వేంకటేశునితో సమాన మైన దేవుడు 
భూలోకమున లేనేలేడు. 40 


స్వామిపుష్కరిణికి సమానమగునట్టి తీర్థము లేనేలేదు. కలియుగమున శ్రీనివాసుడు 
ద్రవ్యార్దన పరుడై యండును. 41 


సర్వ కామ పరిపూర్ణుడైనను లోకుల ననుగ్రహించుటకై “నీవిపుడు నాకింత 
ధనమునిమ్ము. 42 


నీకోర్మెను నేను తీర్తునిని పలుకుచు జనులందరితో క్రీడించు చుండును. 43 


కలియుగము నందలి వేంకటాచలపతి చరితమును కల్పశతములకైనను చెప్ప 
శక్యముకాదు. అతని మంగళమగు చరిత్ర నాచే కొలదిగ చెప్పబడినది. 44 


ఇది శ్రీవరాహవురాణమున శ్రీ వేంకటాచలమాహాత్యమున 
శ్రీ వేంకటేళునకు కలిదోషయుక్తులయందు గల విశేషక్టువను వర్ణించుట యను 
యేబది యెనిమిదవ యధ్యాయము 


——కకెక్‌ 64) + శరణ 


260 
130/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


అథ ఏకోనషష్టితమో9_ధ్యాయః 


చేతనస్య ఆచార్యాశయణాత్‌ పురుషార్థప్రాప్తినిరూపణమ్‌ 
మునయః :- 
భగవన్‌ సర్వశాస్రార్థవేదవేదాజ్ఞపారగ ! 
ఆచార్యసంశ్రయాదేవ లభన్తై హి పరామ్‌ గతిమ్‌ ॥ 


అహో హి వైష్ణవో ధర్మ ఇతి చోక్తం త్వయా పురా 
సూత! త్వయా తు తత్సర్వం వక్తవ్యం నస్తపోధన! ॥ 


శ్రీ సూతః :- 
శ్రూయతామభిధాస్యామి సజ్ఞహేణ తపోధనాః । 
ఉద్ధృత్య భూమిం పాతాలాత్‌ వేజ్బటాహ్వయభూధరే ॥ 


సితేన భూవరాహేణ ధరత్రె భాషితాః పురా । 
పృచ్చన్వై వైష్ణవాన్‌ ధర్మాన్‌ యేయే ధర్మా మనోహరాః 


వ్యాసప్రసాదాత్‌ తాన్‌ ధర్మాన్‌ వేద్యహం మునిసత్తమాః 
సజ్ఞహేణ ప్రవక్ష్యామి గోప్యాద్లోప్యతరానపి ॥ 
తేషాం వైష్ణవధర్మాణాం విశ్వాసస్తు పరా గతిః । 
యావానపి చ విశ్వాసః తావతీ సిద్ధిరీరితా ॥ 
గురురేవ పరో ధర్మో గురురేవ పరా గతిః । 
పాపం క్షపయతి క్షిప్రం గురురేవాల_త్మభావనః ॥ 
తస్మాత్సర్వప్రయత్నేన విశ్వసేత్సరమం గురుమ్‌ । 
తత్పాపం తద్దురుర్దన్హి తత్సాపం తద్దురుర్దరేత్‌ ॥ 
పారమృర్యక్రమాద్విష్టుః సర్వపాపహరో గురుః | 
కారుణ్యమూర్తి: శ్రీవిష్ణుః గురురూపీ చ పాపినః ॥ 
261 


131 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, ఏకోనషష్టితమో9_ధ్యాయః 


ఏబది తొమ్మిదవ అధ్యాయము 


చేతనున కాచార్యాశ్రయణమున పురుషార్థప్రాప్తిని నిరూపించుట 
మునులు :- 
సర్వశాస్తార్థనిపుణా! వేదవేదాంగపారగా! ఆచార్యుల నాశ్రయించుట వలననేకదా! 
యుత్తమగతిని పొందుదురు. 1 


వైష్టవధర్మ మాశ్చర్య కరమైనదిని మున్ను నీవే చెప్పితివికదా! తపోధనా! సూతా! 
దానినంతయు మాకెతింగింపుమ”ని మునులడిగిరి 2 

శ్రీ సూతుడు :- 

అంత సూతుడు ఓ తపోధనులారా! దానిని సంగ్రహముగా చెప్పెదను వినుడు. 
భూమిని పాతాళమునుండి లేవనెత్తి వేంకటాచలమున వేంచేసియున్న 3 
శ్వేతవరాహముచే పూర్వము భూదేవి యడుగగా చెప్పబడిన వైష్టవధర్మములను 
మనోహరమైన వానిని 4 
వ్యాసానుగ్రహమున నేనెజుంగ గలిగితిని. అవి మిక్కిలి రహస్యము లైనను 
సం(గహముగా తెలిపెదను. 5 

ఆ వైష్ణవ ధర్మములయందు విశ్వాసము కలిగి యండుటయే గొప్ప యుజ్జీవన 
మార్గము, విశ్వాస మెంతయున్న ఫలితమంత గొప్పగా సిద్ధించునని చెప్పబడెను. 6 
గురువే పరమధర్మము. గురువే పరమగతి. సదా పరమాత్మను ధ్యానించు గురువే 
పాపమును వెంటనే నశింపజేయును. 7 


కావున నన్ని ప్రయత్నములచేతను గంరంవును నమ్మవలను. గురువు 
నాశ్రయించినవాని పాపమును వాని గురువే పోగొట్టును. ఆగురువు పాపము 


నాతని గురువు పోగొట్టును. 8 

ఇట్లు పారంపర్యముగా విష్ణువు సర్వ పాపహరుడగును. గురువు కారుణ్యమూర్తి. 

గురువు విష్ణుస్వరూపుడు, పాపాత్ములై 9 
262 


131/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


శాస్త్రహస్తేన సంసారమగ్నానుద్ధరతే జనాన్‌ 
న్యాయవిచ్చాస్త్రవేదీ చ ధర్మాధర్మవివేకవాన్‌ ॥ 


తపోనిష్టో (బ్రహ్మనిష్టః తపః స్వాధ్యయనే రతః 
నిర్మమో నిరజ్మారః శానో దానో విమత్సరః ॥ 


గురురిత్యుచ్యతే యస్తు పరార్జెకప్రయోజనః । 
భీతః సంసారదావేభ్యః శానో దాన్తః శుచిర్చుధః ॥ 


అతః పరమనిర్విణ్లో నిర్వైరః సర్వజన్తుషు | 
సమాగ్రయేద్గురుం భక్తా మహావిశ్వాసపూర్వకమ్‌ I 


నిక్షిపేత్సర్వభారాంశ్చ గురోః శ్రీపాదపజ్యజే । 
నిత్యనైమిత్తికే కుర్వన్‌ యథాశక్తి భయాద్ధరేః ॥ 


మోక్షార్థం నిర్భరస్తిష్టేత్‌ మ్రాన్తరవివర్ణితః । 
సాధనాన్తరహీనశ్చ ద్వయానుష్టానతత్సరః ॥ 


“నాష్టాక్షరాత్పరో మన్రో నాస్తి నారాయణాత్సరః । 
నాస్తి న్యాసాత్సరో యోగో” బ్రవీతి చ తథా (శ్రుతిః ॥ 


ఏవం హి వర్తమానస్య దేహాన్తే పరమం పదమ్‌ । 
న్యాసవిద్యాపరశ్రైవం వర్తతే పరమార్థవిత్‌ I 


ధ్యాననిష్టశ్చ లబ్బాశీ వైరాగ్యం పరమా్రితః । 
అహజ్మారవిహీనశ్చ యతవాక్కాయమానసః ॥ 


సర్వేన్టియాణి సంయమ్య వివిక్తం స్థలమాడ్రితః । 
బలదర్చవిహీనశ్చ కామక్రోధవివర్ణితః ॥ 


263 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


19 


132 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, ఏకోనషష్టితమో9_ధ్యాయః 


సంసార సాగరమున మునిగియుండు జనులను శా(స్తమను చేతితో 


గురువుద్ధరించును. న్యాయమెతీంగినవాడు, శాస్త్ర జ్ఞానము కలవాడు. ధర్మా ధర్మ 
వివేకము కలవాడు. 10 
తపోనిష్టుడు, (బ్రహ్మనిష్ణడు, తవస్స్వాధ్యాయ నిరతుడు, అహంకార 
మమకారవిదూరుడు. అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహము కలవాడు. 
అసూయ లేనివాడు. 11 


స్వార్థరహితుడు పరుల హితముచే తన హితముగ తలంచు వాడు. సంసార 
దావానలములకు వెరచువాడు, శమదమములు కలవాడు, శాషప్రోక్తాచారములచే 


శుచిగా నుండువాడు, పండితుడును గురువనంబడును. 12 
గొప్ప వైరాగ్యము కలవాడు ఏప్రాణియందును విరోధభావము లేనివాడగు గురువును 
మహాఖభక్తి విశ్వాసములతో నాశ్రయించ వలెను. 13 


ఆచార్యుని శ్రీపాదములయందు సర్వభారములనుంచి శ్రీమన్నారాయణునుండి 
భయమువలన నిత్యనైమిత్తికము లను యథాశక్తిగ నాచరించుచు 14 
మంత్రాంతరములను, సాధనాంతరములనువీడి మోక్షము తప్పక లభించునను 
విశ్వాసముతో ద్వయానుష్టానతత్పరుడై యుండవలెను. 15 
“అష్టాక్షరిని మించిన మంత్రములేదు. నారాయణుని మించిన దైవములేడు. ప్రపత్తిని 
మించిన యోగము (ఉపాయము) లేద”ని (శ్రుతి చెప్పుచున్నది కదా! 16 


ఇట్లున్నవానికి దేహాంతమున పరమపదము తప్పక సిద్ధించును. పరమార్ధము 
నెతింగినవాడు ప్రపత్తిపరుడై యుండవలెను. 17 


ధ్యాననిష్టుడై దొరికిన దానిని భుజించువాడై వైరాగ్యము కలవాడై, అహంకార 
రహితుడై, మనోవాకాయముల జయించి 18 


ఇంద్రియ నిగ్రహము కలిగి నిర్ణనప్రదేశమున కూర్చుండి బలము గర్వము లేక 
కామక్రోధములను వీడి 19 


264 
132/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


శాన్తశ్చ నిర్మమశ్చాపి పరిగ్రహవివర్ణితః । 
కల్పతే బ్రహ్మభూయాయ బ్రహ్మధ్యానస్య వైభవాత్‌ ॥ 


బ్రహ్మభావం గతస్యాస్య ప్రసన్నం మానసం భవేత్‌ । 
తస్య శోకోన చేచ్చా చ సర్వభూతసమో భవేత్‌ ॥ 


హరిభక్తిర్భవేత్తస్య భక్యా జానాతి కేశవమ్‌ । 
భగవత్తత్త్వయాథాత్యం వేత్తి పశ్చాత్‌ ప్రసన్నధీః 11 


తతః పరమసజాచ్చ విష్ణోః సాయుజ్యమశ్చుతే । 
౧ 
న్యాసవిద్యానివిష్టస్య కర్మణాం త్యాగ ఇప్యతే Il 


త్యాగశ్చ ఫలతః ప్రోక్త ః స్వరూపేణ న చ క్వచిత్‌ । 
కర్మణో నియతస్యైవ త్యాగో వై మోహమూలకః ॥ 


కర్మాణి త్యజతః పుంసో నాస్తి దేహస్య ధారణమ్‌ । 
యజ్ఞాదీనాం త్యక్తసజ్ఞః కుర్యాత్మన్మాణ్యశేషతః ॥ 


సృష్ట్వా యజ్ఞాన్‌ ప్రజాశ్చాపి ప్రాహ (బ్రహ్మా చతుర్ముఖః । 
యజ్ఞ ఏవ పరో ధర్మో భగవక్రీతికారకః ॥ 


అభీష్టకామధుక్‌ యజ్ఞః తస్మాద్యజ్ఞః పరా గతిః । 
తస్మాద్యజ్ఞం ప్రజాః సర్వాః కుర్యుః సబ్ఞవివర్ణితాః ॥ 


యజ్ఞైః ప్రీతో హరిః సర్వమభీష్టణ్బ ప్రయచ్చతి । 
లబ్బ్వా9_భీష్టం వరం తస్మాత్‌ యజ్ఞం కుర్యాత్‌ న చేత్స్పునః ॥ 


స్తేన ఏవ స విజ్లేయః సర్వకర్మబహిష్కృతః । 
~> క్‌ 
తతః కర్మ చ కర్తవ్యం ఫలసజ్ఞవివర్ణితమ్‌ ॥ 


265 


20 


21 


22 


23 


24 


25 


26 


97 


28 


29 


133 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, ఏకోనషష్టితమో9_ధ్యాయః 


శాంతుడై, మమకారములేక దానమును తీసుకొనక తాను గావించు బ్రహ్మధ్యాన 


వైభవమువలననే శుద్దాత్మ స్వరూపాను భవమునకు అర్హుడగుచున్నాడు. 20 


ఇట్టి బ్రహ్మభావము నొందిన వీనికి మనస్సు నిర్మలమగును. ఆతనికి శోకముకాని 
కోరికకాని లేక సర్వభూతములయందాకే రీతిగా నుండును. 21 


అతనికి శ్రీమన్నారాయణునియందు భక్తికలుగును. ఆభక్తివలన శ్రీమన్నారాయణు 
నెఖుంగ గలుగును, అనంతరము నిర్మలాం తఃకరణము కలవాడై భగవత్తత్వ 
యాథాత్యము నెజుంగును. 2 


అనంతరము శబ్దాది విషయసంగము బొత్తుగా లేకుండుట వలన విష్ణుసాయుజ్యము 
నందును. ప్రపత్తినిష్ణునకు కర్మత్యాగ మంగీకరింపబడినది. 23 


అనగా కర్మఫలమును విడచుట త్యాగముగాని కర్మలను విడచుట త్యాగము కాదు. 
తనకు విహితమైనకర్మలను విసర్జించుట యజ్ఞానమూలకము. 24 


కర్మలను వదలిన మనుష్యునకు దేహధారణమే అసంభవము. యజ్ఞాది సమస్త 
కర్మలను ఫలమును కర్శృత్వమును మమకార మును వీడి చేయవలెను. 25 


బ్రహ్మయజ్ఞములను ప్రజలను ఒకేసారి సృజించి “యజ్ఞమే భగవ శ్రీతికరమగు 
పరమ ధర్మము. 26 
యజ్ఞమే యఖీష్టముల నొసంగునది, కావున యజ్ఞమే పరమగతి (ఉపాయము) 
కావున ప్రజలందరును సంగమును (అహంకార మమకార ఫలాశలను) 2९ 
యజ్ఞమును చేయవలెన”ని బ్రహ్మ వ్రాక్కుచ్చెను. 27 
యజ్ఞములచే సంతసించి హరి యభీష్టము నొసంగును. ఆయభీష్టములతో మరల 
యజ్ఞము నాచరింపవలెను. లేనిచో 28 
వాడు సర్వ కర్మలనుండి బహిష్కృతుడై దొంగగా పిలవ బడును. కావున కర్మను, 
ఫలమును, మమకారమును వీడి యాచరింప వలెను. 29 


266 
133/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
కర్మణైవ పురా కేచిత్‌ పరాం సిద్ధిమితో గతాః । 
భగవత్తత్త్వనిష్టస్య తదాజ్ఞాలజ్ఞనం మహాన్‌ ॥ 30 
దోషః తదాజ్ఞా వేదాశ్చ సృృతయో ధర్మసట్ఞహాః । 
ఆజ్ఞానువర్తనం పుంసాం ఆదౌ కార్యం హి సర్వదా ॥ 81 
హరౌ సర్వాణి కర్మాణి సన్యసేద్యోగవిత్తమః I 
నిర్మమో నిత్యతృప్తశ్చ భగవద్యానమాశ్రితః ॥ 32 
సుఖదుఃఖే సమే కృత్వా లాభం హానిం జయం తథా । 
పరాజయజ్బు శీతోష్టే మానం చాప్యవమానకమ్‌ ॥ 33 
సర్వత్రగం పరం బ్రహ్మ ధ్యాయన్‌ సన్తతమాత్మని । 
ప్రాతరారభ్య కర్మాణి కుర్వన్నిజ్యాదికం తథా ॥ 34 
స్వాధ్యాయజ్బు తథా యోగం తత్తత్మాలేన హాపయేత్‌ । 
నిత్యం నైమిత్తికం కర్మ యథాశక్తి వినిర్వహేత్‌ ॥ 35 
బృన్గావనం వేజ్మటాద్రౌ మాలాకరణమేవ చ । 
విమానలేపనజ్పైవ యచ్చాన్యక్‌ ప్రీతికారకమ్‌ ॥ 86 


ఉత్సవే సేవనజ్ఞావ యథాశక్తి నివేదనమ్‌ । 
తదీయారాధనజ్బూపి కుర్వన్నద్వేషమాత్మసు ॥ 87 


శ్రీమద్వేజ్మటనాథస్య జలైస్తు వినివేదితైః । 
అన్రైర్వసైస్తథా మాల్యైః శరీరస్య చ పోషణమ్‌ । 
కుర్వన్నాచార్యమాహాత్యాత్‌ పరాం గతిమవా౭_ప్పుయాత్‌ ॥ 38 
ఇతి శ్రీవారాహవురాణో శ్రీవేజ్బటాచలమావోత్సే చేతనస్య ఆచార్యాశయాణాత్‌ 
వురుషార్థప్రాప్తివర్ధనం నామ ఏకోన షష్టితమో౭. ధ్యాయః 
य ० @) ° क्क 


267 134 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, ఏకోనషష్టితమో9_ధ్యాయః 


కర్మవలననే పూర్వము కొందరు సంసిద్ధి నొందియున్నారు. భగవత్తత్వనిష్టునకు 


భగవదాజ్ఞనుల్లంఘించుట 30 
గొప్పదోషము, వేదములు, స్మ తులు, ధర్మసంగ్రహములు భగవదాజ్ఞా రూపమైనవి, 
ముందుగా భగవదాజ్ఞనను వర్తించుట మనుష్యునికెల్లప్పుడును ముఖ్య కర్తవ్యము. 31 


యోగము నెటింగిన వారిలో నుత్తముడు ప్రథమముగా సర్వకర్శలను శ్రీమన్నారా 
యణుని యందే విడువవలెను. (శ్రీకృష్ణార్చణమని కర్మల నాచరించ వలెను.) 


మమకారమును వీడి నిత్యతృప్తుడై భగవద్దానమున నుండి 82 
సుఖదుఃఖములను లాభాలాభములను జయాపజయములను మానావమానములను 
సమముగా నెంచుచు 33 


సర్వవ్యావియంగం పరమాత్మను మనమున నెల్లపుడు ధ్యానిం చంచం 
నుదయముననుండి యజ్ఞాదిభగవదారాధనా నిత్యకర్మల నాచరించవలను. 34 


స్వాధ్యాయమును (వేదాధ్యయనమును) యోగము నాయాకాల ములయం 
దొనర్పవలెను. నిత్యనైమిత్తిక కర్మలను యథాశక్తిగా నాచరించవలెను. 85 


వేంకటాచలమున తులసి వనమును నిర్మించుటగాని తోమాల లను కట్టీ 
యిచ్చుటకాని విమానమును (కోవెలను) అలుకుట కాని ఇంకను భగవ(్తీతి 
కారకములగు 36 


ఉత్సవమును సేవించుటకాని భగవగ్రీతికరములగునని యెవ్వియైనను శక్తికొలది 
నైవేద్యమునుకాని, తదీయారాధన మునుకాని యెవరియందునుద్వేషము లేక 
యొనరించవలెను. 87 


శ్రీవేంకటాచలపతికి నివేదించిన జలము, అన్నము,వస్త్రములు, మాలికలచే శరీరమును 
పోషించుకొనుచు నాచార్యాను గ్రహమున తుదకు మోక్షసామ్రాజ్యము 
నలంకరించును. 38 
ఇది శ్రీవరాహవురాణమున శ్రీవేంకటాచలమావోత్యుమున 
చేతనున కాచార్భాశ్రయణమున వురుషార్ధప్రాప్తిని నిరూవించు 
యేబది తొమ్మిదవ అధ్యాయము. 
क రకా 
268 
134/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
అథ షష్టితమో9_ధ్యాయః 


అష్టాబ్బ్దయోగస్వరూపనిరూపణమ్‌ 
శ్రీ సూతః :- 
ద్వే బ్రహ్మణీ వేదితవ్యే పరజ్బాపరమేవ చ । 
అపరం (బ్రహ్మ జీవస్తు క్షరాక్షరవిభేదవాన్‌ ॥ 


క్షరస్తు సర్వభూతం స్యాత్‌ కూటస్టో హ్యక్షరః స్మృతః 
పరం బ్రహ్మ తు సర్వాత్మా పరమాత్మా ప్రకీర్తితః ॥ 


బిభర్తి సర్వలోకాంశ్చ ప్రవిశ్యాన్తర్నియచ్చతి । 
ఈశ్వరో యో౭_వ్యయో నిత్యః స ఏవ పురుషోత్తమః 


అతీతః క్షరమత్యర్థం అక్షరబ్బు పరః పుమాన్‌ । 
యస్మాత్తస్మాత్తు విఖ్యాతో లోకే సౌ పురుషోత్తమః ॥ 


ఇతి యో వేత్తి పురుషం అసమ్మూఢః పరార్థవిత్‌ । 
స సర్వవిదృజేదేనం వేజ్మటేశస మాధినా ॥ 


యస్తు వేదవిదాం శ్రేష్టో యోగమారభ్య బుద్ధిమాన్‌ । 
००००) నియమజ్ఞావ పీఠభేదాంస్తథైవ చ ॥ 


ప్రాణాయామాంశ్చ వివిధాన్‌ ప్రత్యాహారజ్బు సాధయేత్‌ । 
ధారణం ధ్యానభేదాంశ్చ స సమాధిం ప్రసాధయెత్‌ ॥ 


యమాదిధ్యానపర్యన్లాః సమాధేః సిద్ధి హేతవః I 
సమాధిః స్వాజ్ఞసహితస్త్వష్టాజో యోగ ఉచ్యతే ॥ 


269 


135 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, షష్టితమో9_ధ్యాయః 


అరువదియవ అధ్యాయము 


అష్టాంగయోగ స్వరూప నిరూపణము 
శ్రీ సూతుడు- 
పరబ్రహ్మయన నేమియో, నపరబ్రహ్మ యన నేమియో నిరువురను గూర్చియు 
నెబుంగవలయును, క్షర, (బద్ధ) అక్షర (ముక్త) విభేదముకల జీవుడపరబ్రహ్మ 
యనబడును. 1 


క్షరమనగా కర్మబద్ధులగు సర్వభూతములు, కంసాలిదిమ్మవలె స్థిరముగా (నిర్వికారుడై) 
యుండువాడు అక్షరుడు. పరబ్రహ్మయనగా సర్వాంతర్యామియగు పరమాత్మయని 
చెప్పబడుచున్నాడు. 2 


సర్వలోకములను భరించువాడు సర్వప్రాణుల యందంతరాత్మ యైయుండి 
నియమించువాడు, సర్వనియంత, అవ్యయుడు, (నిర్వికారుడు) నిత్యమైనవాడే 
పురుషోత్తముడు. 3 


ఆతడు క్షరాక్షరములనతిక్రమించియుండు పరమపురుషుడగు టంకేసి లోకమున 
పురుషోత్తముడని (ప్రఖ్యాతినిగాంచి యున్నాడు. 4 


అని యిట్లు పరమపురుషు నెజుంగువాడే జ్ఞానియు, పరార్థము నెటింగినవాడు 
నగుచున్నాడు. అట్టి సర్వజ్ఞుడీ వేంకటేశుని నిశ్చల సమాధిలో సేవింపగలడు. 5 


వేదవిదులలో శ్రేష్టుడును బుద్ధిమంతుడునగువాడు యోగాభ్యాసము నారంభించి 
యమనియమములను ఆసనభేదములను 6 


పూరక రేచక కుంభకములనెడు పలువిధముల ప్రాణాయామ ములను, 
ప్రత్యాహారములను, ధారణమును, ధ్యానభేదము లను సమాధిని సాధింపవలెను. 7 
యమముమొదలు ధ్యానపర్యంతము ఏడుదశలును సమాధిని సిద్ధింపజేయు 
సాధనములు. సమాధి తన ఏడు అంగములతో గూడ నష్టాంగయోగమని 
చెప్పబడుచున్నది. 8 


270 
135/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


కుర్యాద్ధి ప్రత్యహం యోగం ఏతావదితి నిశ్చయః । 
నిషిద్ధాచారతః పుంసో నివృత్తిర్యమ ఉచ్యతే ॥ 


స్వాధ్యాయో నియమః ప్రోక్తః స్వస్తికాద్యాసనం విదుః | 
రేచకః పూరకశ్చాపి కుమృకశ్చేతి విశ్రుతః ॥ 


ప్రాణాయామస్త్రిధా ప్రోక్తః ప్రత్యాహారః స కథ్యతే । 
చితోపసంహృతిర్యా తు విషయేభ్యశ్చ యోగినః ॥ 


ఆత్మన్వేవాత్ర మనసః స్థాపనం ధారణం స్మృతమ్‌ । 
తైలధారావదచ్చిన్నజ్ఞానసన్తానలక్షణమ్‌ ॥ 


ధ్యానం స్యాదాత్మవిజ్ఞానం జ్ఞాతృజ్లేయభిదాత్మకమ్‌ I 
జ్ఞాతుర్దేయస్య బుద్దేశ్చ భేదజ్ఞానం యదా న హి ॥ 
గ "జ్ఞ ధి న 


పరమానన్దజననే పరానన్దే చిదాత్మని । 
మనో యదా మహాయోగం సమాధిర్గీయతే తదా ॥ 


ఏవమభ్యస్య మేధావీ పజ్బుకాలపరాయణ: । 
తత్తత్కాలవిధానోక్తం ఆచారజ్బు సమాచరేత్‌ ॥ 


సాయజ్నాలే ప్రతిదినం యోగం కుర్యాద్విచక్షణ: । 
వివిక్తదేశే కీటాదిసర్వబాధావివర్ణితే ॥ 


మృద్వాసనే సుఖాసీనః స్వస్తికాద్యాసనే తథా । 
బుజుకాయశిరోగ్రీవో నాసాగ్రన్యస్తలోచనః ॥ 


ఇడయా వాయుమాకృష్య కుమృయేచ్చ శనైః శనైః । 
ఉద్బోధ్య కుబ్బలీం సుప్తాం సుషుమ్నాయాం ప్రవేశయేత్‌ ॥ 


271 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


136 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, షష్టితమో9_ధ్యాయః 


ప్రతిదినమును యోగము నాచరింపవలయును. ఇదియే పరమ పురుషార్థసాధనమని 


నమ్మియుండవలెను. శాస్త్రనిషిద్ధములగు నాచారములనుండి మరలుటయే యమమని 
చెప్పబడు చున్నది. 9 


స్వాధ్యాయమునకే నియమమనిపేరు. స్వస్తికాదు లాసనములు. 10 


ప్రాణాయామము రేచక పూరక కుంభకములని మూడు విధములు. 
యోగియగువాడు విషయములనుండి మనస్సును నిగ్రహించుకొనుటయే 
ప్రత్యాహారము. 11 


మనస్సు నాత్మయందేనిలుపుటధారణము. తైలధారవలె తెంపులేని స్మృతి 
సంతానమె. 12 


ధ్యానము. తెలుసుకొనువాడు తెలియదగినదియను బుద్ధి భేద జ్ఞానము నశించినదే 
ఆత్మవిజ్ఞానమందురు. ఎప్పుడాజ్ఞాతృ జ్ఞేయ భేదబుద్ధి నశించియుండునో, 13 
అప్పుడు పరమానందమునొసంగు పరమానందస్వరూపుడగు చిదాత్మయందు 
మనస్సులగ్నమైయుండుటయను మహా యోగముగలుగును. దానినే 
సమాధియందురు. 14 
జ్ఞాని యిట్లన్నియు నెటింగి యలవరుచుకొని పంచకాల పరాయణుడై యాయా 
కాలములయందు చెప్పినట్లుగా నాచారముల నాచరించవలెను. 15 
(ప్రతిదినము సాయంకాలమున జనసంచారములేనిప్రదేశము న పురుగులు చీమలు 
మొదలగు పురుగులవలన బాధకలుగని స్థలమున 16 


మృదువగు నాసనమున న్వస్తికాద్యాసనముతో కూర్చుండి శరీరమును 
మెడనుసరియగు నిడివిలోనుంచి ముక్కుకొన ప్రదేశమున దృష్టినినిలిపి 17 


ఇడానాడితో వాయువును పీల్చి కుంభకమున నుంచి మెల్లమెల్లగా నిద్రించుచున్న 
కుండలిని మేల్కొలిపి సుషుమ్నా నాడియందు ప్రవేశపెట్ట వలెను. 18 


2772 
136/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


యదా తు యోగినో దేహే జిహాసా వర్తతే తదా । 
ఓమిత్యుచ్చారయేద్యోగీ వేజ్మటేశమనుస్మరన్‌ ॥ 


బ్రహ్మరననాద్వినిర్ల్గచ్భన్‌ ్రదిశేదర్చిరాకృతిమ్‌ । 
అర్చిరాదికమార్గేణ ప్రవిశ్య పరమం పదమ్‌ ॥ 


సాయుజ్యం వేజ్కటేశస్య లబ్బ్వా9_9_నస్టీ భవేచ్చిరమ్‌ । 
యది స్యాత్‌ వేజ్కటేశస్య కైబ్మర్యే ధీర్చలీయసీ ॥ 


తదా యోగం స్థిరః కుర్యాత్‌ ఉపదేశాద్దురోః స్వయమ్‌ । 
© ౧ 


పూర్వోక్తేనైవ మార్గేణ యోగం కుర్యాద్విచక్షణః ॥ 


శ్రీభగఠాన్‌ :- 
ఇడయా వాయుమాకృష్య సుషుమ్నాయాం ప్రవేశయేత్‌ 
అర్చిషా సహ కోష్టాగ్నేః ప్రవిశేద్ధదయామ్బుజమ్‌ ॥ 


తత్రస్థం కేశవం द्‌, శజ్ధచక్రగదాధరమ్‌ । 
ఆజ్ఞాస్థానమతీత్యైవం భ్రూమధ్యం ప్రవిశేత్‌ సుధీః ॥ 
నీవారశూకవత్సూక్ష్మం తత్ర పశ్యేచ్చియఃపతిమ్‌ । 
సహస్రపత్రకమలమధ్యస్థం చన్రమణ్జలమ్‌ ॥ 

తత్ర పశ్యేద్రమాధీశం సురాధీశం సుధాత్మకమ్‌ I 
తత్సజ్మల్సాచ్చ[న్టబిమ్బాత్‌ స్రవత్సీయూషటబిన్లునా ॥ 
అన్తర్చహిస్తథా వ్యాప్తం స్వస్య దేహం విచినయేత్‌ | 
సుషుమ్నాయాస్తథా మార్గాత్‌ అవరుహ్య శనైః శనైః ॥ 
ప్రాణాదీన్‌ స్థాపయేద్వాయౌ తత్తత్థానేషు పూర్వవత్‌ । 
ఏవజ్బ ప్రత్యహం కుర్వన్‌ సన్హామధ్యమరాత్రిషు ॥ 


273 


19 


20 


21 


22 


23 


24 


25 


26 


2/7 


28 


13/ 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, షష్టితమో9_ధ్యాయః 


యోగికి దేహమును విడువ వలెనను కోరిక కలిగినపుడు శ్రీ వేంకటేశుని తలచుచు 


“ఓమ్‌” అని యుచ్చరించ వలెను. 19 


అంత (బ్రహ్మ రంధ్రమునుండి బయలు వెడలి యర్చిరాది మార్గమున ప్రవేశించి 
పరమపదమును 20 


వేంకటేశుని సాయుజ్యమును పొంది చిరకాల మానందము ననుభవించును. శ్రీ 
వేంకటేశుని కైంకర్యమున బలీయమగు కోరిక యున్నచో 21 


బుద్ధిమంతుడగువాడు గురూపదేశమును పొంది స్థిరబుద్ధికలిగి పూర్వోక్త 
మార్గముననే యోగము నాచరింప వలెను. 22 
శ్రీభగవానుడు :- 

ఇడానాడితో వాయువును పూరించి సుషుమ్నలో ప్రవేశపెట్ట వలెను. అప్పుడు 
జీవస్థానమగు హృదయద్వారమున వెలుంగు ప్రకాశముతో హృత్పద్మమును 


ప్రవేశించవలెను. 23 
ఆ మనఃకమలమున శంఖచక్రగదా ధరుడైయున్న (805०६588 తెలిసికొని 
యాజ్ఞాస్థానమునతిక్రమించి భ్రూమధ్యమున ప్రవేశించవలెను. 24 


అచ్చట నీవారధాన్యముయొక్క కొనవలెనతిసూక్ష్మ స్వరూపు డగు శ్రియఃపతిని 
గాంచవలెను. సహస్ర దళములుగల కమల మధ్యమునందలి చంద్ర 
మండలమును 25 


అచ్చట దేవతలకు స్వామియు అమృత స్వరూపుడగు శ్రియఃపతిని వీక్షింపవలెను. 
ఆతని సంకల్పమువలన చంద్రబింబము నుండి స్రవించు నమృతబిందువుచే 26 
తన శరీరమునకు లోపల బయట వ్యాపించినట్లు చక్కగా భావించుకొని సుషుమ్నా 
మార్గమునుండి దిగి మెల్లమెల్లగా 27 
యథాప్రకారముగా వాటివాటి స్థానముల యందు ప్రాణాదుల నుంచవలెను. 
సంధ్యాసమయములందు రాత్రి మధ్యభాగమున నిత్యము నిట్లొనర్చుచు. 28 


274 
137/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


వినా హస్తేన కుర్వీత వాయోర్థారణమాత్మని । 
శారీరాదధికం వాయుం ద్వాదశాబ్లులమానకమ్‌ ॥ 


శరీరేణ సమం కుర్యాత్‌ న్యూనం వా వాయుమాత్మని ఇ 

ఏవమభ్యాసయోగేన వజకాయో భవేన్నరః 

కాలమృత్యూ వినిర్జిత్య జీవేదాచన్దతారకమ్‌ ॥ 
సనకసనన్దనతీర్ణమాహాత్యమ్‌ 

యణ థి 

అస్య యోగస్య విఘ్నాశ్చేత్‌ భవన్తి బహవో భువి । 

అవిఘ్నయోగసిద్ధ్యర్థం వేజ్బటాహ్వ్యయభూధరే ॥ 

అస్తి &=238 సరః పుణ్యం నామ్నా సనకనన్దనమ్‌ I 

ఉత్తరే పాపనాశస్య క్రోశార్థే సిద్ధసేవితే ॥ 


అతిగోప్యం న తత్‌ ० & జానన్తి మనుజా భువి । 
మార్గశీర్నే సితే పక్షే ద్వాదశ్యామరుణోదయే ॥ 


స్వామిపుష్కరిణీతీర్ధే స్నాత్వా నియతమానసః । 
త్రయోదశీం సమారభ్య స్నాయాత్‌ సనకనన్దనే ॥ 


స్నాత్వా తు తత్ర విమలో వేజ్కటాద్రిపతేః పునః । 
శ్రీమదష్టాక్షరం మన్రం జపేదయుతమన్వహమ్‌ । 
పశ్చాత్‌ సమభ్యసేద్యోగం తతః సిద్దో భవిష్యతి ॥ 


కాయరసాయనతీర్థమాహాత్యమ్‌ 


రహస్యం తత్సమీపే9_స్తి తీర్ధం కాయరసాయనమ్‌ 
తస్య పానాత్తు దేహోల_పి శుద్దో భవతి తత్తణాత్‌ ॥ 


275 


29 


30 


31 


32 


33 


34 


35 


36 


138 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, షష్టితమో9_ధ్యాయః 


చేతిలో(ముక్కును) తాకకుండగనే వాయువును తనలో ధరించు కొనవలెను. 


శరీరముకంటె యెక్కువగా (పం(డైెండు అంగుళ ముల కొలత) నున్న గాలిని గాని 
అనగా శరీర మానము వంటి పన్నెండంగుళముల దూరమున నున్న గాలిని 
పీల్చికుంభించ వలెను.) 


శరీరమును సరిగా ఉంచవలెను. వాయువును కొంచెము కొంచెముగా 
నిరోధించుచు అభ్యసించిన మనుష్యుడు వజమువలె 29 


బలిష్టమైన శరీరము కలవాడగును. ముసలితనమును మృత్యువును జయించి 
చిరకాలము జీవించును. 30 


సనకసనన్దన తీర్థమాహాత్యమ్‌ 
ఈ యోగమాచరించుటకు భూలోకమున ననేక విఘ్నములు కలుగును. అట్టి 
విఘ్నములు కలుగకుండుటకు శ్రీవేంకటా చలమున 31 


పాపనాశనికి క్రోశార్ధ (మూడుమైళ్ళ) దూరమున నుత్తరము వైపున సిద్దులచే 
సేవింపబడుచున్న సనకసనన్దనమను పుణ్య సరస్సు గలదు. 32 
మిక్కిలి రహస్యమగు ఈతీర్థమును భూలోకమునందలి మనుష్యులెవరును 
నెటుంగరు, మార్గశీర్ష్నమాసమున శుక్షపక్షమున ద్వాదశిరోజున 
నరుణోదయమున 32 
మనోనిగ్రహముకలిగి స్వామిపుష్కరిణీతీర్ధమున స్నానమాచ రించి త్రయోదశిని 
ప్రారంభించి సనకసనందనతీర్థమున స్నాన మాచరింపవలెను. 34 
స్నానమాచరించిన పిదప శుచియై వేంకటాచలపతియొక్క యపష్టాక్షరిని ప్రతిదినము 
పదివేలమారులు జపించవలెను. అనంతరము యోగము నభ్యసించిన 
సిద్ధుడగును. 35 
కాయరసాయన తీర్థమాహాత్యమ్‌ 
సనకసనందన తీర్థసమీపముననే రహస్యముగా కాయరసాయన తీర్థము కలదు. 
ఆ నీటినిత్రాగుట వలన శరీరము కూడ వెంటనే పవిత్రమగును. ౩36 


276 
138/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


యత్మిజ్బ్చిత్‌ పాణ్ణుపత్రన్తు పరీక్షార్థం వినిక్షిపేత్‌ । 
తస్మింస్తీర్ధే క్షణాదేవ శ్యామం భవతి శోభనమ్‌ ॥ 


శిలయా పిహితం తత్తు యోగిభిః సనకాదిఖిః । 
మహాత్మనాం పుణ్యవతాం దర్శనం హి దదాతి తత్‌ ॥ 


యేన కేన ప్రకారేణ కృత్వా దేహం దృఢం బుధః । 
కైజ్మర్యమేవ కుర్వీత వేజ్కటేశస్య సర్వదా ॥ 


స్వరూపమాత్మనో యస్మాత్‌ కైజ్మర్యం छः హరేః । 
కైజ్మర్యహీనః పురుషః స్వామిద్రోహీ న సంశయః ॥ 


తస్మాదేవ తు కుర్వీత నిత్యం నైమిత్తికం బుధః । 
అన్యచ్చ ప్రీతికర్మాల_ పి యత్తు శా(స్రెరనిన్టితమ్‌ ॥ 


ఇత్యుక్తం ప్రాక్‌ వరాహేణ ధరత్యై వేజ్మటాచలే । 
శరీరధారణం భోగో జ్ఞానం సామర్థ్యమేవ చ ॥ 


క్షేత్రం గృహం ధనం ధాన్యం యచ్చాన్యదుపకల్పితమ్‌ । 
సర్వం వేజ్బటనాథస్య కుర్యాత్‌ స్వాధీనమజ్ఞుసా ॥ 


వినశ్వరమిదం సర్వం జగత్‌ పశ్యేద్ధి బుద్ధిమాన్‌ I 
నిరయే పాపకారీ తు పతత్యేవ న సంశయః ॥ 


పుణ్యకృత్‌ సుఖమాప్పోతి ధృవమిత్యేవ బుద్ధిమాన్‌ 
చిన్తయేత్సతతం యోగీ చిత్తే వేజృటనాయకమ్‌ ॥ 


ధర్మశాస్త్రం సదా పశ్యేత్‌ గురుశుశ్రూషణే రతః । 
గృహస్థః స్వేషు దారేషు రమేత్‌ యోగీ జితేన్చియః ॥ 


277 


37 


38 


39 


40 


41 


42 


43 


44 


45 


46 


139 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, షష్టితమో9_ధ్యాయః 


ఏదైనను పాలిపోయిన యాకును పరీక్షకై యాతీర్థమున నుంచిన తక్షణమేయది 
23 


చ్చనగును. 37 


సనకాది యోగీంద్రులా రహస్య తీర్థమును రాతిలో కప్పివైచిరి. పుణ్యాత్ములగు 
మహానుభావులకే యానది దర్శనమిచ్చును. 38 


ఏవిధముగానైనను సరియే మనుజుడు తన శరీరమును ధృఢముగా నుంచుకొని 
యొల్లప్పుడు వేంకటేశుని కైంకర్యమును చేయవలెను. 39 


శేషియగు భగవంతునకు కైంకర్య మొనరించుటయే ఆత్మకు స్వరూపముగాన 
కైంకర్య మొనరింపని పురుషుడు నిక్కముగా స్వామిద్రోహియే యగును. 40 


జ్ఞానియగువాడు నిత్యనైై మిత్తికములను శా(స్తనిషిద్ధముగాని ఇతర 
భగవ ్రీతికరకృత్యముల నాచరించు చుండవలెను. 41 


ఇట్లు శ్రీవేంకటాచలమున వరాహరూపియగు శ్రీమన్నారాయ ణునిచే భూదేవికి 
చెప్పబడినది. శరీరధారణము, భోగము, జ్ఞానము, సామర్ధ్యము 42 


క్షైతము, గృహము, ధనము, ధాన్యము మొదలగు సర్వమును వెంటనే 
శ్రీనివాసునియధీనము చేయవలెను. 43 


బుద్ధిమంతుడీ ప్రపంచమంతయు నళశించునదని తెలిసికొనవలెను. పాపకర్మల 
నాచరించువాడు నరకమునపడి యాతనల ననుభవించుట తప్పదు. 44 


పుణ్యకర్మల నాచరించువాడు తప్పక సుఖమును పొందునని 650९806 యోగియై 
తన మనస్సులో శ్రీనివాసు నెల్లపుడు ధ్యానించు చుండవలెను. 45 


గురుశుశ్రూషయందాసక్తి కలిగి ధర్మశా(స్త్రముల చదువుచుండ వలెను. 
యోగాభ్యాసపరుడగు గృహస్థు తనభార్యయందు జితేంద్రియుడై రమించవలెను. 46 


278 
139/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


సాధూనేవ సదా యోగీ పృచ్చేదై ఏ హితమాత్మనః । 
విచారయేచ్చ వేదార్థాన్‌ సదా వేదాన్తమభ్యసేత్‌ ॥ 47 


బహునేహ కిముక్తేన విహితం నైవ సన్యజేత్‌ । 
నిషిద్ధం నానుతిప్టేద్ధి २०६९9 యం ధర్మసంగ్రహః ॥ 48 
ఇతి శ్రీవారాహవురాణో శ్రీ వేజ్బిటాచలమాహోత్యే అష్టాజ యోగ స్వరూపాదివర్ధనం నామ 
షవ్టీతమో9_ ధ్వాయః 


० 4 ప్రేత. 


అథ ఏకషష్టితమా9_ధ్యాయః 


శ్రీవెజ్కటే శాష్ట్రోత్తర శతనామావళిః 
మునయః :- 
'సూత సర్వార్థత త్వజ్ఞ సర్వవేదాన్తపారగ! 
యేన చా౭_ రాధితః సద్యః శ్రీమద్వేజ్మటనాయకః ॥ 1 
భవత్యభీష్టసర్వార్థప్రదః తద్రూహి నో మునే!” 
ఇతి పృషస్తదా సూతో ధ్యాత్వా స్వాత్మని తత్పణాత్‌ 
ఉవాచ మునిశార్జూలాన్‌ శూయతామితి వై మునిః ॥ 2 
శ్రీసూతః :- 
అస్తి కిజ్చిన్మహద్లోప్యం భగవ(్రీతికారకమ్‌ । 
పురా శేషేణ కథితం కపిలాయ మహాత్మనే 11 ॐ 
నామ్నామష్టశతం పుణ్యం పవిత్రం పాపనాశనమ్‌ । 
ఆదాయ హేమపద్మాని స్వర్ణదీసమృవాని చ ॥ 4 
బ్రహ్మా తు పూర్వమభ్యర్చ్య శ్రీమద్వేజ్మటనాయకమ్‌ | 
అష్టోత్తరశతైర్డివ్యైః నామభిః మునిపూజితైః ॥ 5 


279 


140 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, ఏకషష్టితమో9_ ధ్యాయః 


సజ్ఞనులనే తన హితమునెల్లపుడు నడుగుచుండవలెను. వేదార్థ ములను 


విచారించుచునెల్లపుడు వేదాంతమునభ్యసించ వలెను. 47 


పెక్కుమాటలేల ? తనకు విధింపబడిన ధర్మములను విడువ రాదు. నిషిద్ధ 
ధర్మముల నాచరింపరాదు. ఇదియే ధర్మసారము. 48 


ఇది శ్రీవరాహపురాణమున శ్రీవేంకటాచల మావోత్యమున 
అప్పాంగయోగ స్వరూపాదివర్ధనమను అరువదియవ అధ్యాయము. 


य) ० (ప్రం क्क 


అరువది యొకటవ అధ్యాయము 


శ్రీవేంకటేశ అష్టోత్తర శతనామావళి 


మునులు;- 
మునులు నూతునితో “న ०२९९ త త్త్వజ్నూ! నర్వ వేదాంతపారగా! 
శ్రీశ్రీనివాసుడేవిధముగా నారాధింపబడి వెంటనే 1 


ఓ మనివర్యా! నీకు ఇష్టమైన అన్ని పురుషార్థములను ఇచ్చుదానినిగూర్చి 
వివరించుము అని అనగా, ఆసూతమహాముని మనసులో ధ్యానించి మునులను 
గూర్చి ఈవిధముగా చెప్పసాగెను. 


పూర్వము శేషుడు మహాత్ముడగు కపిలమహర్షికి తెలిపిన భగవ శ్రీతికరమగు 
మహా రహస్యము కలదు. 3 


ఆ రవాన్యమెద్దియనిన పుణ్యము, పవిత్రము, పావనాశనకర మగు 
శ్రీశ్రీనివాసునియష్టోత్తర శతనామములతో స్వర్ణదీసంభవ ములగు బంగారు 


పద్మములనుగొని 4 

పూర్వము బ్రహ్మ శ్రీ వేంకటాచలపతిని మునులచే పూజింప బడు అష్టోత్తర 

శతదివ్యనామములతో నర్పించి ర్‌ 
280 


140/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


స్వాభీష్టం లబ్ధివాన్‌ బ్రహ్మా సర్వలోకపితామహః । 
భవద్భిరపి పద్మైెశ్చ సమర్చ్యః తైశ్చ నామభిః ॥ 


తేషాం శేషనగాధీశమానసోల్లాసకారిణామ్‌ । 
నామ్నామష్టశతం వక్ష్యే వేజ్కటాద్రినివాసినః ॥ 


ఆయురారోగ్యదం పుంసాం ధనధాన్యసుఖప్రదమ్‌ । 
జ్ఞానప్రదం విశేషేణ మహదైశ్వర్యకారకమ్‌ ॥ 


అర్చయేత్‌ నామభిర్దివ్యైః వేజ్క్బటేశపదాజ్ళితైః । 
నామ్నామష్టశతస్యాస్య బుషిర్షహ్మా ప్రకీర్తితః ॥ 
ఛన్లో౭_నుష్టుప్‌ తథా దేవో వేజ్మటేశ ఉదాహృతః । 
నీలగోక్షీరసమ్మూతో బీజమిత్యుచ్యతే బుధైః ॥ 


శ్రీనివాసస్తథా శక్తిః హృదయం వేజ్కటాధిపః । 
వినియోగస్తదా?. భీష్టసిద్ధర్థేచ నిగద్యతే ॥ 
నామావళిస్తోత్రమ్‌ 


ఓం నమో వేజ్కటేశాయ శేషాద్రినిలయాయ చ 
వృషదృగ్గోచరాయాథ విష్ణవే సతతం నమః ॥ 


మేరుపుత్రగిరీశాయ సరస్స్వామితటీజూషే 
కుమారాకల్ప సేవ్యాయ వజ్రిదృగ్విషయాయ చ ॥ 


సువర్చలాసుతన్యస్త సైనాపత్యభరాయ చ 
రామాయ పద్మనాభాయ సదా వాయుస్తుతాయ చ ॥ 


త్యక్తవైకుణ్ఞలోకాయ గిరికుజ్యవిహారిణే 
హరిచన్దనగో త్రేన్ధస్వామినే సతతం నమః ॥ 


281 


10 


11 


12 


13 


14 


15 


141 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, ఏకషష్టితమో9_ ధ్యాయః 


తనయభీష్టమును బడసెను. కావున మీరును ఆ పద్మములతో నా నామములతో 


శ్రీనివాసునర్చింపుడు. 6 


శ్రీ శేషశైలవానుడగు శ్రీనివాసుని మనస్సునలరింప జేయు అష్టోత్సర 
శతనామములను వక్కాణించెదను. 7 


ఈ అష్టోత్తర శతనామావళి మనుజులకు ఆయురారోగ్యముల నిచ్చును 
ధనధాన్యసుఖములనిచ్చును. జ్ఞానమునిచ్చును. మహదైశ్వర్యముల నిచ్చును. 8 


శ్రీ వేంకటేశుని పదచిహ్నితములగు దివ్యనామములతో శ్రీశ్రీనివాసునారాధించ 
వలెను. ఈ అష్టోత్తరశతనామమునకు బ్రహ్మ బుషి 9 


అనుష్టుప్‌ చందము, పరమాత్మ వేంకటేశుడు, నీలగోక్షీర సంభూతుడగు శ్రీనివాసుడు 
బీజము. 10 


శ్రీనివాసుడేశక్తి, వేంకటాచలపతి హృదయము. అభీష్టములను పొందుటలో 


వినియోగము అని చెప్పబడుచున్నది. 11 
నామావళిస్తోత్రము 
ఓం వేంకటేశాయ నమః, ఓం శేషాద్రినిలయాయ నమః, ఓం వృషదృగ్గోచరాయ 
నమః, ఓం విష్ణవే నమః 12 
ఓం మేరుపుత్రానమః, ఓం సరఃస్వామితటీజుషే నమః, ఓం కుమారాకల్ప సేవ్యాయ 
నమః, ఓం వజ్రిదృగ్విషయాయ నమః, 13 
ఓం సువర్చలా సుతన్యస్త సైనాపత్యభరాయ నమః, ఓం రామాయ నమః, ఓం 
పద్మనాభాయ నమః, ఓం సదావాయుస్తుతాయ నమః, 14 
ఓం త్యక్తవైకుంఠలోకాయ నమః, ఓం గిరికుంజ విహారిణీ నమః, ఓం హరిచందన 
గోత్రేంద్రస్వామినే నమః, 15 
282 


141/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
శజ్ధరాజన్యనేత్రాబ్దవిషయాయ నమో నమః । 


వసూపరిచరత్రాత్రే కృష్ణాయ సతతం సమః ॥ 16 

అబ్ధికన్యాపరిష్వక్తవక్షసే వేజ్బటాయ చ । 

సనకాది మహాయోగిపూజితాయ నమో నమః ॥ 17 

దేవజిత్రముఖానన్తదైత్యసజ్ఞప్రణాశినే 

శ్వేతద్వీపవసన్ముక్తపూజితాశ్రియుగాయ చ ॥ 18 

శేషపర్వతరూపత్వప్రకాశనపరాయ చ 

సానుస్తాపితతార్ష్యాయ తార్ష్యాచలనివాసినే ॥ 19 
भ కొర్డ 

మాయాగూఢవిమానాయ గరుడస్మన్థవాసినే । 

అనన్తశిరసే నిత్యం అనన్లాక్షాయ తే నమః ॥ 20 

అనన్తచరణాయాథ శ్రీశ్రైలనిలయాయ చ । 

దామోదరాయ తే నిత్యం నీలమేఘనిభాయ చ ॥ 21 

బ్రహ్మాదిదేవదుర్దర్శవిశ్వరూపాయ తే నమః । 

వైకుణ్ఞాగతసద్ధేమవిమానాన్తర్గతాయ చ ॥ 22 

అగస్త్యాభ్యర్థితాశేషజనదృగ్గోచరాయ చ । 

వాసుదేవాయ హరయే తీర్ధపబ్బుకవాసినే ॥ 23 

థ్‌ 

వామదేవ ప్రియాయాథ జనకేష్టప్రదాయ చ । 

మార్మజ్జేయమహాతీర్థజాతపుణ్యప్రదాయ చ ॥ 24 

వాక్చతిబ్రహ్మదాత్రే చ చగ్చలావణ్యదాయినే 

నారాయణనగేశాయ బ్రహ్మక్షప్తోత్సవాయ చ ॥ 25 

శజ్ఞచక్రవరానమలసత్క్మరతలాయ చ 

ద్రవన్నగమదాసక్షవిగహాయ నమోనమః॥ 26. 


283 


142 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, ఏకషష్టితమో9_ ధ్యాయః 


ఓం శంఖరాజన్యనేత్రాబ్ద విషయాయ నమః, ఓం వసూపరిచరత్రాత్రే నమః, 


ఓం కృష్ణాయ నమః, 16 


ఓం అబికన్యాపరిష్యక్తవక్షసే నమః, ఓం వేంకటాయ నమః, ఓం సనకాది మహాయోగి 
పూజితాయ నమః, 17 


ఓం దేవజిత్రముఖానన్తదైత్యసంఘప్రణాళినే నమః, ఓం శ్వేతద్వీపవసన్ముక్త 
పూజితాంఘ్రయుగాయ నమః, 18 
ఓం శేషపర్వతరూపత్వ ప్రకాశనపరాయ నమః, ఓం సానుస్థాపితతార్యాయ నమః 
ఓం తార్యాచలనివాసినే నమః, 19 


ఓం మాయాగూఢవిమానాయ నమః, ఓం గరుడస్మనన్థవాసినే నమః, ఓం 
అనంతశిరసే నమః, ఓం అనంతాక్షాయ నమః, 20 


ఓం అనంతచరణాయ నమః, ఓం శ్రీశెలనిలయాయ నమః, ఓం దామోదరాయ 
నమః, ఓం నీలమేఘనిభాయ నమః, 21 


ఓం (బబ్రవ్మాదిదేవదుర్దర్శ విశ్వరూపాయ నమః, ఓం వైకుంఠాగతసద్దేమ 
విమానాంతర్గతాయ నమః, 22 


ఓం అగస్యాభ్యర్థిత అశేషజనదృ్భగ్గోచరాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం 


హరయే నమః, ఓం తీర్ధపజ్బుకవాసినే నమః, 23 
ఓం వాసుదేవ ప్రియాయ నమః, ఓం జనకేష్టప్రదాయ నమః, ఓం మార్కండేయ 
మహాతీర్ధజాతపుణ్యప్రదాయ నమః, 24 
ఓం వాక్చతిబ్రహ్మదాత్రే నమః, ఓం చంద్రలావణ్యదాయినే నమః, ఓం 
నారాయణనగేశాయ నమః, ఓం బ్రహ్మక్షపోత్సవాయ నమః, 25 
ఓం శంఖచక్రవరానమలసత్మరతలాయ నమః, ఓం ద్రవన్మృగమదాసక్తవిగహాయ 
నమః, 26 
284 


142/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
కేశవాయ నమో నిత్యం నిత్యయౌవనమూర్తయే I 
అర్ధితార్థప్రదాత్రే చ విశ్వతీర్ణాఘహారిణే ॥ 
తీర్ధస్వామిసరస్సాతజనాభీష్టప్రదాయినే 
కుమారధారికావాసస్మన్లాభీష్టప్రదాయ చ ॥ 
జానుదఘ్నసముద్భూతపోత్రిణే కూర్మమూర్తయే 
కిన్నరద్వన్వ్వశాపాన్తప్రదాత్రే విభవే నమః ॥ 
వైఖానసమునిశ్రేష్టపూజితాయ నమో నమః 
సింహాచలనివాసాయ శ్రీమన్నారాయణాయ చ ॥ 
సదృక్తనీలకణ్యార్చ్యనృసింహాయ నమో నమః 
కుముదాక్షగణశ్రేష్టసైనాపత్యప్రదాయ చ ॥ 
దుర్మేధఃప్రాణహర్రే చ శ్రీధరాయ నమో నమః 
క్షత్రియాన్తకరామాయ మత్స్యరూపాయ తే నమః ॥ 
పాణ్దవారిప్రహర్రే చ శ్రీకరాయ నమో నమః । 
ఉపత్యకాప్రదేశస్థ శజ్కరధ్యాతమూర్తయే ॥ 
రుక్మాబ్బసరసీకూలలక్ష్మీకృతతపస్వినే । 
లసల్లక్ష్మీకరామ్భోజదత్తకల్పారకస్రజే ॥ 
సాలగ్రామనివాసాయ శుకదృగ్గోచరాయ చ । 
నారాయణార్థితాశేషజనదృగ్విషయాయ చ ॥ 
మృగయారసికాయాథ వృషభాసురహారిణే । 
అజ్ఞానాగోత్రపతయే వృషభాచలవాసినే ॥ 
అజ్ఞునాసుతదాగ్రే చ మాధవీయాఘహారిణే । 
ప్రియజ్లుప్రియభక్షాయ శ్వేతకోలవరాయ చ ॥ 


285 


97 


28 


29 


30 


31 


39 


33 


34 


35 


36 


37 


143 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, ఏకషష్టితమో9_ ధ్యాయః 


ఓం కేశవాయ నమః, ఓం నిత్యాయ నమః, ఓం నిత్యయౌవనమూర్తయే నమః, 


ఓం అర్థితార్థ ప్రదాత్రే నమః, ఓం విశ్వతీర్ణాఘహారిణే నమః, 97 


ఓం తీర్థస్వామిసరస్సాతజనాభీష్ట ప్రదాయినే నమః, ఓం కుమారధారికావాస 
స్మంధాభీష్టప్రదాయకాయ నమః, 28 


ఓం జానుదఘ్ననముద్భూతపో త్రిణే నమః, ఓం కూర్మమూర్తయే నమః, ఓం 
కిన్నరద్వంద్వశాపాన్త (ప్రదాత్రే నమః, ఓం విభవే నమః, 29 


ఓం వైఖానసముని్రేష్టపూజితాయ నమః, ఓం సింహాచలనివాసాయ నమః, ఓం 
శ్రీమన్నారాయణాయ నమః, 30 


ఓం సదృక్తసీలకంఠార్చ్య నృసింహాయ నమః, ఓం కుముదాక్షగణ శ్రేష్ట సైనాపత్య 


ప్రదాయకాయ నమః, 31 
ఓం దుర్మేధఃప్రాణహర్ర నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం క్షత్రియాంతకాయ 
నమః, ఓం రామాయ నమః, ఓం మత్స్యరూపాయ నమః, 92 
ఓం పాండవారివ్రవాన్రే నమః, ఓం శ్రీకరాయనమః, ఓం ఉవత్య 
కా ప్రదే శస్థశంకరధ్యాతమూర్తయే నమః, 33 
ఓం రుక్కాబ్దసరసీకూల లక్ష్మీకృతతపస్వినే నమః, ఓం లసల్లక్ష్మీకరాంభోజదత్త 
కలారక(స్రజే నమః, 34 
యౌ 
ఓం సాలగ్రామనివానాయ నమః, ఓం శుకదృగ్లోచరాయ నమః, ఓం 
నారాయణార్ధితాశేషజనదృగ్విషయాయ నమః, 35 
ఓం మృగయారని కాయ నమః, ఓం వృషభాసురవోరిణే నమః, ఓం 
అజ్బనాగోత్రపతయే నమః, ఓం వృషభాచలవాసినే నమః, 36 
ఓం అంజనాసుతదాత్రే నమః, ఓం మాధవీయాఘహారిణే నమః, ఓం ప్రియంగు 
ప్రియభక్షాయ నమః, ఓం శ్వేతకోలవరాయ నమః, 37 
286 


143/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
నీలధేనుపయోధారాసేకదేహోదృవాయ చ । 
శజ్మరప్రియమిత్రాయ చోళపుత్రప్రియాయ చ ॥ 
సుధర్మిణీసుచైతన్యప్రదాత్రే మధుఘాతినే । 
కృష్ణాఖ్యవిప్రవేదాన్తదేశికత్వప్రదాయ చ ॥ 


వరాహాచలనాధాయ బలభద్రాయ తే నమః । 
(త్రివిక్రమాయ మహతే హృషీకేశాయ తే నమః ॥ 


అచ్యుతాయ నమో నిత్యం నీలాద్రినిలయాయ చ । 
నమః క్షీరాబ్ధినాథాయ వైకుణ్ఞాచలవాసినే ॥ 


ముకున్దాయ నమో నిత్యం అనన్తాయ నమో నమః । 
విరిజ్బాభ్యర్థితా౭_ నీతసౌమ్యరూపాయ తే నమః ॥ 


సువర్ణముఖరీస్నాతమనుజాభీష్టదాయినే । 
హలాయుధజగత్తీర్థసమస్తఫలదాయినే । 
గోవిన్షాయ నమో నిత్యం శ్రీనివాసాయ తే నమః ॥ 


అష్టోత్తరశతం నామ్నాం చతుర్భ్యా నమసా౭_ న్వితమ్‌ 
యః పఠేచ్చణుయాన్నిత్యం శ్రద్ధాభక్తిసమన్వితః ॥ 
తస్య శ్రీవేజ్బటేశస్తు ప్రసన్నో భవతి (ధ్రువమ్‌ । 
అర్చనాయాం విశేషేణ గ్రాహ్యమష్టోత్తరం శతమ్‌ ॥ 


వేజ్కటేశాభిధేయైర్యో వేజ్మటాద్రినివాసినమ్‌ । 
అర్చయేన్నామభిస్తస్య ఫలం ముక్తి న సంశయః ॥ 


గోపనీయమిదం స్తోత్రం సర్వేషాం న ప్రకాశయేత్‌ । 
శ్రద్ధ్దాభక్తియుజామేవ దాపయేత్‌ నామసజ్ఞహమ్‌ ॥ 


287 


38 


39 


40 


41 


42 


43 


44 


45 


46 


47 


144 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, ఏకషష్టితమో9_ ధ్యాయః 


ఓం నీలధేనుపయోధరాసేకదేహోద్భవాయ నమః, ఓం శంకరప్రియమిత్రాయ 


నమః, ఓం చోళపుత్రప్రియాయ నమః, 38 


ఓం సుధర్మిణీసుచైతన్య ప్రదాత్రే నమః, ఓం మధుఘాతినే నమః, ఓం 
కృష్ణాఖ్యవి ప్రవేదాన్తదేశికత్వప్రదాయ నమః, 39 


ఓం వరాహాచలనాధాయ నమః, ఓం బలభద్రాయ నమః, ఓం (త్రివిక్రమాయ 
నమః, ఓం మహతే నమః, ఓం హృషీకేశాయ నమః, 40 


ఓం అచ్యుతాయ నమః, ఓం నీలాద్రినిలయాయ నమః, ఓం క్షీరాబ్టినాధాయ 
నమః, 41 


ఓం ముకుందాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం విరించాభ్యర్థితానీత 
సౌమ్యరూపాయ నమః, 42 


ఓం సువర్ణముఖరీస్నాతమనుజాభీష్టదాయినే నమః, ఓం వహాలాయుధ 
జగత్తీర్థసమస్తఫలదాయినే నమః, ఓం గోవిందాయ నమః, ఓం శ్రీనివాసాయ 
నమః, 43 


నామమునకు చివర చతుర్ధి విభక్తికోనునమః పదముతోను కూడిన ఈ అష్టోత్తరశత 
నామములను శ్రద్ధాభక్తులతో నిత్యము చదివినవారు వినిన వారలకు 44 


శ్రీ శ్రీనివాసుడు తప్పక ప్రసన్నుడగును. అర్చనకష్టోత్తర శతనామావళి 
ప్రధానమైనది. 45 


శ్రీ వేంకటేశాష్టోత్తర శతముతో శ్రీనివాసునర్చించు వారికి మోక్షము కలుగుననుటలో 
సందియములేదు. 46 


ఈ స్తోత్రము మిక్కిలి రహస్యముగా నుంచ తగినది. అందరకు (ప్రకాశింప 
జేయరానిది. (శ్రద్ధాభక్తులు కలవారికే యుపదేశించ వలెను. 47 


288 
144/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
ఇతి శేషేణ కథితం కపిలాయ మహాత్మనే | 
కపిలాఖ్యమహాయోగిసకాశాత్తు మయా [శ్రుతమ్‌ । 
తదుక్తం భవతామద్య సద్యః ప్రీతికరం హరేః ॥ 48 


ఇతి శ్రీవారాహవురాణో శ్రీవేజ్బబాచలమావోత్సే 


శ్రీ వేజ్బటే శాష్టోత్తరళతనామావళిక్తీర్తనం నామ ఏకషష్టితమో౭. ధ్యాయః 


=-= दच्च 


అథ ద్విషష్టితమో9_ధ్యాయః 
మహర్షీణాం శ్రీవేజ్మటేశసేవార్థం శ్రీవేజ్బటాచలాగమనమ్‌ 
శ్రీ సూతః :- 
“(బూత యూయం పునః శ్రోతుం కిమిచ్చథ తపోధనాః । 
వక్ష్యామి తదశేషజ్బు నాత్ర కార్యా విచారణా” । 


ఇత్యుక్తా మునయః సర్వే ప్రోచురేవమిదం వచః ॥ క్షే 
మునయః :- 

“భగవన్‌ భగవదృక్తికీరసాగరచగన్దమాః ! 

వేజ్కటేశస్య మాహాత్యం ఉక్తం సూత త్వయా9_నఘ ॥ 2 


విచిత్రం తస్య చారిత్రం జెదార్యం నిస్తులం తథా । 
రహన్యాని చ నామాని సమ్యగస్మాభిరేవ హి 8 


శ్రోత్రాభ్యాం పీతమేతత్తు వేజ్మటేశకథా9_మృతమ్‌ । 
తస్మాచ్చక్షుర్వయస్యాపి పిపాసా తు గరీయసీ ॥ 4 


అస్మాంస్వమనుజానీహి సేవార్థం వేజ్మటేశితుః 1 
రహస్యాని చ నామాని శేషాద్రేశ్చ తదీశితుః ॥ ర్‌ 
289 145 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, ద్విషష్టితమో9_ధ్యాయః 


అని యిట్లు మహాత్ముడగు కపిలునకు శేషుడు చెప్పెను. కపిలమహాముని నుండి 


నేను వింటిని. ఇది భగవ(త్రీతికర మని మీకు తెలిపితిని. 48 


ఇదిశ్రీ వరాహవురాణమున శ్రీ వేంకటాచలమావోత్యమున 
శ్రీవేంకటేశ్వర అప్పోత్తరళశతనామావలిక్తీరనమను 
అరువది యొకటవ అధ్యాయము. 


ल 0.) + द 


అరువదిరెండవ అధ్యాయము 


మహర్షులు శ్రీ వేంకటేశుని సేవించుటకై శ్రీవేంకటాచలమునకు వచ్చుట 
శ్రీ సూతుడు:- 

సూతుడు శౌనకాది మునులతో - తపోధనులారా ! మీరింకను ఏమి 
వినదలచుచుంటిరో అంతయు చెప్పెదను. సందేహింప వలదని అడుగగా 1 


మునులు: 
భగవద్భక్తియనెడు క్షీరసాగరమున నుద్భవించిన చంద్రుని వంటివాడా! పాపదూరా! 
సూతా! నీవు మాకు శ్రీవేంకటేశ్వర మాహాత్యమును తెలిపితివి. 2 


ఆతని చరిత్రము విచిత్రమైనది. ఉదారమైనది. సాటిలేనిది. రహస్యములగు అష్టోత్తర 
నామమును 3 


శ్రీవేంకటేశ కథామృతమును వీనులారా మాచే వినబడినది. మాకిపుడు 
కండ్లకుకనులారగాంచవలెనను నాశమిక్కుటమగు చున్నది. 4 


కావున నీవు మమ్ములను శ్రీనివాసుని సేవకేగుట కనుజ్ఞ నాసంగుము. 
రహస్యములగు అష్టోత్తరనామములను, శేషాద్రి యొక్కయు శేషాద్రి నివాసుని 
యొక్కయు. ర్‌ 


290 
145/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


స్వామిపుష్కరిణీతీర్థమాహాత్యజ్బు ప్రకాశితమ్‌ 
అత్యద్భుతం హరేర్దివ్యం కలౌ మాహాత్యమేవ తు ॥ 


(०९७०) మునిశార్జూల! సమ్యగస్మాభిరేవ హి। 


శ్రోత్రాభ్యాం సమ్యగాపీతం వేజ్కటేశకథా౭_మృతమ్‌ ॥ 


ఇత్యుక్తస్తు తతః సూతః ప్రోవాచ మునిపుజ్జవాన్‌ । 


“గచ్చధ్వం మునయో యూయం శనైః శ్రీవేజ్మటాచలమ్‌ ॥ 


తత్ర గత్వా గిరిం పుణ్యం కృత్వా చాపి ప్రదక్షిణమ్‌ । 
స్నాత్వా పర్యన్తతీర్థేషు నత్వా పర్యన్తగాన్‌ సురాన్‌ ॥ 


ఆరుహ్య రత్నసానుం తం శుకకోకిలమబఖులమ్‌ I 
స్వామిపుష్కరిణీం పద్మవనవాతేన రజ్ఞితామ్‌ ॥ 


ప్రాప్య స్నాత్వా చ తత్తీర్థే (ప్రదక్షిణవిధానతః । 
పరిసృత్య విమానజ్బా దర్శనాత్‌ పాపనాశనమ్‌ ॥ 


హృదయానన్దజననం పులకోద్గమకారకమ్‌ 
ప్రవిశ్య భూవరాహజ్బ నత్వా శ్రీవేజ్మటాధిపమ్‌ ॥ 


శ్రీభూమిభ్యాం ముదా యుక్తం శజ్ధ్ఞచక్రవరాయుధే | 
దధానం పుణ్బరీకాక్షం స్మయమానముఖామ్బుజమ్‌ ॥ 


८०७०० మృతతరజ్ఞాబ్ధిమన్షస్మితమనోహరమ్‌ । 
సమ్యగ్భష్ట్వా చ నత్వా చ స్తుత్వా నామభిరేవ చ ॥ 
అర్చయిత్వా చ కమలైః లబ్బ్వా౭_ భీష్టబ్బు దుర్లభమ్‌ । 
కృతకృత్యా వివర్తధ్వం ఇత్యుక్తా మునయస్తథా ॥ 


291 


10 


11 


12 


13 


14 


15 


146 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, ద్విషష్టితమో9_ధ్యాయః 


స్వామిపుష్కరిణీ తీర్థము యొక్కయు, మాహాత్యమును తెలుసుకొంటి మి. 


కలియుగమున స్వామిమాహాత్యమత్య ద్భుతము. 6 
మునిశ్రేష్టా! మీరు చెప్పినదంతా శ్రద్ధగా వింటి మి. శ్రీవేంకటేశుని కథామృతము 
కర్ణపేయముగా నున్నది. 7 


అని నుడువగా సూతుడు “మునులారా! మీరు మెల్లగా శ్రీ వేంకటాచలమున 
కేగుడు. 8 


అచ్చటకేగి చక్కగా గిరికి ప్రదక్షిణమాచరించి చుట్టు ప్రక్కల నున్న తీర్థములలో 
స్నానమాచరించి దగ్గరనున్న దేవతలకు నమస్కరించి 9 


శుక కోకిలరవములచే © ००६००0० నా వర్వతము నది రోపొంచి, 
పద్మవనమునందలివాయువుచే హృద్యమగు స్వామిపుష్కరిణికి 10 


వెళ్ళి స్నానమాచరించి దాని యొద్దుననున్నట్టియు, చూచినంతనే పాపములను 
బోగొట్లునటి యు. 11 

అ అ 
హృదయానంద కరమును, సర్వాంగములను పులకరింప జేయు, విమానమునకు 


ప్రదక్షణమాచరించి భూవరాహ మును నమస్కరించి 12 


శ్రీభూదేవులతోనానందముగా నున్నట్టియు, శంఖచక్ర ధారియు, పుండరీక 
విశాలనేత్రుడును, మందస్మితవదనార వింద శోభితుండును. 13 


తరంగించుచున్న దయకు సముద్రుడును, చిరునగవుతో హృదయములనాకర్షించు 
శ్రీనివాసుని చక్కగా దర్శించి నమస్కరించి అష్టోత్తరశతనామములతో స్తుతించి 14 


కమలములచేనర్చించి దుర్లభములగు కామితములను బడసి కృతకృత్యులై 
మరలిరండి”ని పలుక, మునులుగూడ 15 


292 
146/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 

ఆమన సూతం తే సర్వే ప్రహృష్టాశ్చ ప్రతస్థిరే । 
భరద్వాజః కౌశికశ్చ జాబాలిరథ కాశ్యపః ॥ 
క్రతుర్దక్షః పులస్యశ్చ గౌతమః పులహస్తథా । 
ఆజ్లీరసో దేవలశ్చ దేవదర్శనవవ చ ॥ 

౧ 
కౌత్సః కణ్యో మృకణ్గుశ్చ శతానన్లో మహామునిః । 
మైత్రేయప్రముఖాస్తత్ర సజ్జతా యే తపోధనాః ॥ 
ఘుష్యన్తః సజ్హశశ్చోచ్చైః గోవిన్దేతి పునః పునః । 
తీర్త్వా భాగీరథీం పశ్చాత్‌ గౌతమీం కృష్ణవేణికామ్‌ ॥ 
తత్ర తత్ర మహానద్యాం స్నాత్వా స్నాత్వా తపోధనాః । 
వేజ్బటాద్రిం సమాగత్య తప్తజామూనదాత్మకమ్‌ ॥ 
సర్వతీర్థమయం పుణ్యం సర్వసిద్ధనిషేవితమ్‌ I 
మదమజసిలమాయూరకేకాస్వనమనోహరమ్‌ ॥ 
దివ్యనిర్షరసమ్బూర్జం ఫలపుష్పద్రుమైర్యుతమ్‌ । 
అనతిక్రమ్య సూతోక్తసేవాక్రమమిమే బుధాః ॥ 
చక్రుః శ్రీవేజ్బటేశస్య సేవాం పరమపావనీమ్‌ । 
స్నానం మనైైశ్చ కుర్వన్లో నిర్ణరేషు సరస్సు చ ॥ 
పశ్యన్తస్తాని రమ్యాణి సానూని మణిమన్తి చ । 
శృణ్వన్తః (శోత్రరమ్యాణి పక్షిణాం వచనాన్యపి ॥ 
గాయన్తః సామగానాని పఠన్తః స్తుతిసబ్బుయమ్‌ । 
నృత్యన్తః సమృమాత్‌ సర్వే క్ష్వేలన్తశ్చ తపోధనాః ॥ 


293 


16 


17 


18 


19 


20 


21 


22 


23 


24 


25 


147 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, ద్విషష్టితమో9_ధ్యాయః 


సూతునియనుజ్ఞను బడసి సంతోషముతో బయలుదేరిరి, భరధ్వాజుడు కౌశిక, 


జాబాలి, కాశ్యపుడు, 16 


క్రతువు, దక్షుడు, పులసస్యుడు, గౌతముడు, పులహుడు, అంగీరసుడు, దేవలుడు, 
దేవదర్శనుడు. 17 


కౌత్సుడు, కణ్వుడు, మృకండుడు మహామునియైన శతా నందుడు, మైత్రేయుడు 
మొదలగు వారునచ్చట చేరిన మునీంద్రులందరు 18 


గుంపులు గుంపులుగా గోవిందా గోవిందా యని గట్టిగా కేకలువైచుచు గంగనుదాటి 
గోదావరి కృష్ణ నతిక్రమించి 19 


ఆ తపోధనులు అచ్చటచ్చట మహానదులలో స్నానమాచ రించుచు మేలిమి బంగరు 
వర్ణము కలిగినట్టియు, 20 


సర్వతీర్థమయమును, పుణ్యమును, సర్వసిద్ధ సేవితమును, మత్తుచే మనోహరముగ 
కూయుచున్న మయూరస్వనములచే మనోహరమును 21 


దివ్యములగు సెలయేరులతో నిండియున్నట్టి యు, పుష్పఫల భరితములగు 
వృక్షములచే నొప్పుచున్నట్టియు వేంకటాద్రిని సమీపించి సూతుడు తెలిపిన 
సేవాక్రమము నతిక్రమింపక 22 


పరమ పావనమగు శ్రీ వేంకటేశుని దర్శనమును నేత్రపర్వముగా నొనర్చుకొని 
సెలయేరులలోను, సరస్సులలోను మంత్రములతో స్నానమాచరించిరి. 23 


రమ్యములును మణిఖచితములగు పర్వత చరియలను గాంచుచు, శ్రవణానంద 
జనకములగు పక్షుల కలకూజితముల నాకర్ణించుచు 24 


సామగానము నాచరించుచు స్తోత్రరత్నముల పఠించుచు సంభ్రమముతో నాడుచు, 
ఆనందపారవశ్యమున కేకలిడుచు 20 


294 
147/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


ఉత్పతన్తః పతన్తశ్చ హర్షావేశవశం గతాః । 
గిరిప్రదక్షిణం సమ్యక్‌ కుర్వన్తస్తే శనైః శనైః ॥ 


స్నాత్వా కాపిలతీర్థే చ దృష్ట్వా నత్వా శివం గిరిమ్‌ । 
ఆరుహ్య మేరుశృజ్లాభం సిద్ధగన్గ్థర్వసేవితమ్‌ ॥ 


“అత్యద్భుతాత్‌ రత్నసానోః హేమాద్రేరద్భుతో 068 । 
అయం హ్యభూతపూర్వో హి శ్రీమద్వేజ్మటభూధరఃి ॥ 


ఇతి బ్రువన్తస్తే సర్వే దదృశుర్దివ్యముత్తమమ్‌ । 
విమానం స్వామితీర్థే చ స్నాత్వా దేవం శ్రియఃపతిమ్‌ ॥ 


కోటి न కిరీటమకుటోజ్ఞ్వలమ్‌ 1 
ఉరస్థ్రితశ్రియాల_9_ క్రాన్తముకాదామోపశోభితమ్‌ ॥ 


చతుర్భుజముదారాజ్ఞం శజ్ఞచక్రధరం పరమ్‌ । 
నీలమేఘనిభం శ్యామం పీతవాససమచ్యుతమ్‌ ॥ 


శ్రీభూమిసహితం విష్ణుం పద్మార్చితపదామ్బుజమ్‌ । 

ప్రణేముః సహసా హృష్టాః హర్నోత్ళుల్లవిలోచనాః । 

తుష్టువుర్వేదమ నైైశ్చ స్తోత్రెశ్చ శ్రుతిసమ్మతై : ॥ 
మహర్షికృతభగవత్తుతి: 

మునయః :- 

యః పార్థివాని గణయేత్‌ రజాంసి సుబహూన్యపి । 

విష్ణోర్వీర్యాణి గణయేత్‌ నిశ్శేషం స పుమాన్‌ హరేః ॥ 


త్రేధా చ నిదధే పాదాన్‌ భూమౌ విష్ణుస్త్రివిక్రమః । 
ధర్మాంశ్చ ధారయన్‌ యస్తు తస్మె తే విష్ణవే నమః ॥ 


295 


26 


97 


28 


29 


30 


31 


39 


33 


34 


148 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, ద్విషష్టితమో9_ధ్యాయః 


సంతోషాతి రేకమున పడుచు లేచుచు నొడలు తెలియ కుండిరి. వారు మెల్లమెల్లగా 


గిరిప్రదక్షిణము నాచరించిరి. 26 


కపిల తీరమున స్నానమాచరించి శివునిదర్శించి నమస్మరించి మేరు పర్వతమును 
బోలినట్టియు, సిద్దులచే గంధర్వులచే సేవితమైనట్టియు, 27 


అత్యద్భుతమగు రత్న చరియలుగల మేరు పర్వతముకంటె నీ వేంకటాచలము 
పరమాశ్చర్యకరమైనది కదా! ఇట్టి దిదివరలో నెచ్చటను లేదని తిరుమలనుగూర్చి28 
పలుకుచు వారు దివ్యమును శ్రేష్టమునగు విమానమును తిలకించి స్వామి తీర్థమున 
స్నానమాచరించి 29 


కోటి మన్మధుల సౌందర్యమును బోలినవాడును, కిరీటముచే ప్రకాశించువాడును, 
వక్షన్ఫలమునందలి లక్ష్మిచేనాక్రవింవ బడిన ముత్వాలవోరముచే 
(ప్రకాశించువాడును, 30 


చతుర్భుజములు కలవాడును, లావణ్యమయ ఉన్నత శరీరము కలవాడును, 
శంఖచ(క్రధరుడును, నీలఅమేఘమును బోలిన శ్యామవర్ణము గలవాదును, 
పీతాంబరమును ధరించిన వాడుచు, ఆగ్రితుల నెన్నడును విడువనివాడును. 31 


అగు, శ్రీ భూసహితుడును, లక్ష్మిచే పూజింపబడిన పాదపద్మ ములు కలవాడునునగు 
శ్రియఃపతిని దర్శించి నమస్మరించి సంతసించి ఆనందముతో వికసించిన నేత్రములు 
కలవారై వేదమంత్రములతోను శాస్రోక్త స్తుతులతోను స్తుతించిరి. 32 


పెక్కు భూరేణువులనైన లెక్కింప వచ్చును కాని శ్రీమన్నారాయణుని గుణములను 
మనుజుడు లెక్కింపజాలడు. 33 


భూమిపై ధర్మస్థాపనకై త్రివిక్రమావతారమును ధరించి మూడు పాదములతో 
త్రిలోకములను ఆక్రమించిన శ్రీమహావిష్ణువైన నీకు నమస్మారము. 34 


296 
148/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


అత్యతిష్టద్విశ్వతో యో వ్యాప్య భూమిం దశాబ్లులమ్‌ I 
భూతం భవ్యజ్బు యద్వ్యాప్తం म తే విష్ణవే నమః ॥ 


పాదో విశ్వం త్రిపాద్వోమ యస్య తస్మె నమో నమః । 
బుచః సామాని యస్మాత్తు జజ్ఞిరే తురగాస్తథా ॥ 


విప్రో ముఖాత్‌ భుజాత్‌ రాజా వైశ్యశ్చోర్వోరనన్తరమ్‌ 
శూద్రః పద్భ్యాం ముఖాదగ్నిః ఇన్టశ్చ మనసో విధుః 


నేత్రాత్‌ సూర్యో థ సజ్బుజ్జే తస్మెతే బ్రహ్మణే నమః 
ఇయత్తయా గుణానాం తే నివర్తన్తే న మానవాః । 
బుద్ధీనాం కిన్తు దౌర్బల్యాత్‌ వేదశ్చాపి తథైవ భోః ॥ 


ఏవం తం బహుధా స్తుత్వా స్తోతైః ! శ్రావ్యైర్మనోహరైః । 
ఆదాయ పద్మపత్రాణి శ్రీపాదం వేజ్కటేశితుః ॥ 


అర్చయామాసురవ్యగ్రం నామభీః సూతభాషితైః । 
తతః ప్రీతో జగద్ధాతా బభాషే వేజ్కటేశ్వరః ॥ 


'తతైవం నైమిశారణ్యే ప్రీతో౭ స్మి భవతామహమ్‌ । 
వేజ్బటాచలమాహాత్య్యశ్రవణాన్మునయో బుధాః ॥ 


చిరకాలతపోలభ్యం అపి దత్తం ఫలం మయా । 
యద్యదిష్టం మునీనాన్లు భవతాం దత్తమేవ తత్‌ ॥ 


సూతం ప్రతి శౌనకాదిస్తుతిః 


వేజ్యటాద్రేస్తు మాహాత్మ్యం బహుదూరస్థితోల_ పి యః । 
శృణోతి వా శ్రావయతి పఠేద్వా శ్రద్ధయా౭_న్వితః ॥ 


297 


35 


36 


37 


38 


39 


40 


41 


42 


43 


149 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, ద్విషష్టితమో9_ధ్యాయః 


చరాచరములకంటె పది అంగుళముల పరిమాణము అధికుడై ఏ పరమపురుషుడు 


వ్యాపించియున్నాడో, భూత, భవిష్యత్మాల ములు 0 వ్యాప్తమై ఉన్నవో అట్టి 
శ్రీమహా విష్ణువైన నీకు నమస్కారము. 35 
ఈ విశ్వం ఒక పాదంగాను, ఆకాశం మూడు పాదాలుగాను ఎవరు వ్యాపించి 
ఉన్నారో, ఎవరి ముఖంనుండి బుగ్వేదము, యజుర్వేదము, సామవేదము, 
అథర్వణవేదము ఆవిర్భవించినవో ఆ పరబ్రహ్మకు నమస్మారము. 36 


ముఖమునుండి బ్రాహ్మణుడు, భుజమునుండి రాజు, తొడల నుండి వైశ్యుడు 
పాదములనుండి శూద్రుడు ముఖమునుండి అగ్ని ఇంద్రుడును, మనస్సునుండి 
చంద్రుడును, 37 


నేత్రమునుండి సూర్యుడును, పుట్టిన పరాత్సరుడవగు నీకు నమస్మారము. నీ 
గుణము లిన్నియని స్తుతించి విరమించువారు లేరుకాని వారి బుద్ధిదౌర్బల్యము 
వలననే వెనుకకు మరలు దురు. వేదములు నంతియే. 38 
అని యిట్లు అనేక శ్రావ్యములగు స్తోత్రములచే స్తుతించి పద్మ పుష్పములతో 
శ్రీనివాసుని పాదములను 39 


సూతులుపదేశించిన అష్టోత్తర నామముల నుచ్చరించుచు నిర్మల మనస్సుతో 
నిదానముగా పూజించిరి. అంత సంతసించి శ్రీనివాసుడు వారితోనిట్లు 
భాషించెను. 40 


నేను నైమిశారణ్యముననే మీయందను(గహించితిని. వేంకటా చలమాహాత్య 
(శవణమువలన 41 


చిరకాల తపముచే పొందదగిన ఫలము నొసంగితిని. మీ యభీష్టములనన్నిటి 
నొసంగితిని. 42 
సూతం ప్రతి శౌనకాదిస్తుతి 


వేంకటాచల మాహాత్యమును బహుదూరమునుండి వినినను, ఒకరికి 
వినిపించినను శ్రద్ధతో చదివినను 43 


298 
149/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
కన్యామాసే విశేషేణ తస్యాహం సులభో హ్యహమ్‌ । 
ధనం ధాన్యం మహీమిష్టాం పుత్రాన్‌ పౌత్రాన్‌ దదామ్యహమ్‌॥ 
దదామి సర్వాన్‌ కామాంశ్చ దేహాన్తే మత్సదం తథా” । 
ఇతి లబ్బా వరాంస్తే తు తత్ర వత్సరపజ్బకమ్‌ ॥ 
స్నాత్వా సర్వేషు తీర్థేషు వేజ్మటాద్రౌ తపోధనాః । 
ఆశ్చర్యాణ్యపి దృష్ట్వా తే సమ్యగారాధ్య మాధవమ్‌ 
పునశ్చ నైమిశారణ్యం యయుః సర్వే తపోధనాః ॥ 
గత్వా తు నైమిశారణ్యం మునిసజ్ఞనిషేవితమ్‌ । 
ఉపసృత్య పునః సూతం ప్రోచురేవమిదం వచః ॥ 
“అహో! తవ తు విజ్ఞానం అహో! సామర్థ్యమేవ తే । 
యథోక్తం భవతా విష్ణోః వేజ్మటాద్రినివాసినః ॥ 
రూపమౌదార్యరూపబ్బు గిరిరూపం తథైవ చ । 
స్థితం తథైవ తత్సర్వం అహో ! వేజ్మటభూధరః ॥ 
త్వత్రసాదాత్‌ వయం సర్వే కృతార్థాః స్మో మహామునే । 
సంస్థానం వేజ్కటేశస్య గిరేస్తస్య చ సర్వతః ॥ 
దృష్టమేతత్‌ త్వయా కిం వా శ్రుతం వా సూత తన్మునే” ! 
ఇతి స్తుతః తతః సూతః ప్రోవాచేదం వచస్తదా ॥ 
వ్యాసస్యానుగ్రహాత్‌ సర్వం వేద్మి తత్త్వం తపోధనాః । 
వేజ్నటాచలమాహాత్యం కల్పకోటి శతైరపి ॥ 
న శక్యం వర్షసాహస్తైః శేషాణాళ్చు సహస్రకైః । 
వక్తుం తథా9 పి మాహాత్యం కీర్తితం కిజ్బ్చిదేవ హి ॥ 

299 


44 


45 


46 


47 


48 


49 


50 


51 


59 


53 


150 


శ్రీవరాహపురాణే పూర్వభాగే, ద్విషష్టితమో9_ధ్యాయః 


అందును కన్యామాసమున నిట్లాచరించినవానికి నేను మిక్కిలి సులభుడనగుదును. 


ధన, ధాన్య భూ, పుత్ర, పౌత్ర సంపదల నొసంగుదును. 44 


వారికి గల యితర కోరికలను తీర్తును తుదకు దేహాంతమున నా పరమ పదము 
నాసంగుదుని”ని వరముల నొసంగగా వారచ్చటైదు సంవత్సరములుండి45 


ఆ తపోధనులందజును సకల తీర్ణములయందు స్నానము నాచరించి వేంకటాద్రియందు 
ఆశ్చర్యములనన్నిటినిగాంచి బ్రియఃపతిని చక్కగా నారాధించి మరల నైమిశారణ్యమున 
కేగిరి. 46 


మునిపుంగవులచే సేవింపబడు నైమిశారణ్యమున కేగి మరల సూతుని సమీపించి 
యిట్లు విన్నవించిరి. 47 


ఆహా! సూతా! మహాత్మా! ఏమి నీ విజ్ఞానము! ఏమి నీ సామర్థ్యము! వేంకటాద్రిని 
నివసించు 48 


శ్రియఃపతి రూపమును, జెదార్యమును శ్రీ వేంకటాచల రూపమునెట్లు వర్ణించితివో 
అంతయునట్లేయున్నది కదా! ఆహా! ఏమి యా పర్వత వైభవము. 49 


నీ దయవలన మేమందరము కృతార్థులమైతిమి. వేంకటేశుని సంస్థానమును 
ఆపర్వత (ప్రదేశమునంతను 50 


నీవు మున్ను సందర్శించితివా? లేక వినియుంటివా? యని వారిచే స్తుతింపబడిన 
సూతుడు వారితో 51 


మునులారా! వ్యాసానుగవామున నంతయు తెలినికొంటిని. శ్రీ 


వేంకటాచలమాహాత్యము కల్పకోటి శతములచేగాని 52 

వేలకొలది సంవత్సరములచేకాని, వేయిమంది ఆదిశేషులచే గాని చెప్పతరముకానిది. 

నేను ఎంత చెప్పినను కొంచెమే చెప్పినట్లేయగును. 53 
300 


150/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
పుణ్యం పవిత్రమాయుష్యం మాహాత్యమిదముత్తమమ్‌ । 
యః పరేతయతో భక్యా శృణుయాద్వా లిఖేదపి । 
సర్వాన్‌ కామాన్‌ అవాష్నోతి సమ్రాప్నోతి చ మబ్గళమ్‌ ॥ 
ఇతి శ్రీవారాహవురాణో శ్రీ వేజిటాచలమాహోళ్ళే 
మహార్షీణాం శ్రీ వేజ్బటేశ్వర సేవార్థం 
శ్రీ వేజిటాచలాగమనాదివర్ణనం నామ ద్విషష్టీతమోల_ధ్యాయః 


== ౨ వ + శ్తనాకాక 


శ్రీవారాహపురాణ ఉత్తరభాగాన్తర్లతమ్‌ 
(బ్రియఃకాన్తాయ కల్యాణనిధయే నిధయే9_ర్థినామ్‌ । 
శ్రీ వేజ్మటనివాసాయ శ్రీనివాసాయ మజ్జళమ్‌ ॥1 


శ్రీ వేజ్మటాచలాధీశం (805०2 ధ్యాసితవక్షసమ్‌ । 
శ్రితచేతనమన్గారం శ్రీనివాసమహం భజే ॥ 


@फ@०> >>> 
నారదస్య సుమేరుశిఖరస్థయజ్ఞవరాహదర్శనమ్‌ 
ధక 
బుకయః :- 
'రౌమహర్షణ! సర్వజ్ఞ! పురాణార్థవిశారద! 
మాహాత్యం [శ్రోతుమిచ్చామో గిరీన్హాణాం మహీతలే 
బ్రూహి త్వం నో మహాభాగ! కే ప్రధానా మహీధరా? ॥ 


శ్రీ సూతః :- 
ఏతమేవ పురా ప్రశ్నం అపృచ్భ్చం జాహ్నవీతటే । 
వ్యాసం మునివరశ్రేష్టం సో౭_ బ్రవీన్మే గురూత్తమః ॥ 


301 


54 


151 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, ప్రథమో9_ధ్యాయః 


శ్రీ వేంకటాచల మాహాత్యము పుణ్యము, పవిత్రము, ఆయు ష్యము, ఉత్తమము, 


భక్తితోనెవడు పఠించునో వినునో, వ్రాయునో ఆ మనుజులు సకలాభీష్టములను 
బడసి మంగళములను పొందుదురు. 54 


ఇది శ్రీవరాహవురాణమున శ్రీవేంకటాచలమావోత్యమున 
మవార్షులును శ్రీవేంకటేశుని సందర్భనార్హము 
© 
శ్రీ వేంకటాచలమున కేగుటయనెడు అరువది రెండవ అధ్యాయము. 


(2 जव 


శ్రీవరాహపురాణ ఉత్తరభాగమున 


శ్రీ మహాలక్ష్మికి భర్తయును, సమస్త శుభములకు నిధి వంటి వాడును, పేదలపాలిటి 
పెన్నిధియై శ్రీవేంకటాచలమున నివసించు శ్రీనివాసునకు మంగళమగుగాక. 
శ్రీ వేంకటాచలాధిపతియును, లక్ష్మీదేవిచే నధిష్టింపబడిన వక్షస్థలము కలవాడును, 
తన నాశయించిన చేతనుల కోర్కె లను దీర్చుటలో కల్పవృక్షమును 
బోలినవాడునునగు శ్రీనివాసుని నేను సేవించుకొనుచున్నాను. 


మొదట అధ్యాయము 


నారదుడు సుమేరు శిఖరమునందలి యజ్ఞవరాహమును సందర్శించుట 


२०००६०९० :- 

రోమహర్షుని, సుపుత్రా! సర్వజ్ఞా! పురాణార్థములు చక్కగా 23680058 సూతా! 
భూలోకమునందలి పర్వతముల మాహా త్యము నెబుంగగోరుచున్నాము. ఏ 
పర్వతములు ప్రధానమై నవో మా కెతింగింపుమని శౌనకాదిమహామును లడుగగా 


సూతుడు చెప్పుటకారంభించెను. 1 

శ్రీ సూతుడు :- 

మునీంద్రులారా! ఈ ప్రశ్ననే పూర్వము నేను గంగ యొడ్డున ముని (వ్రేష్టుడగు 

వ్యాసుని ప్రశ్నింపగా నా గురుపుంగవుడు నాకు తెలిపెను. 2 
302 


151/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
వ్యానః :- 
“పురా దేవయుగే సూత! నారదో మునిసత్తమః । 
సుమేరుశిఖరం గత్వా నానారత్నసుశోభితమ్‌ ॥ 


తన్మధ్యే విపులం దీప్తం బ్రహ్మణో దివ్యమాలయమ్‌ । 
దృష్ట్వా తస్యోత్తరే దేశే పిప్పలద్రుమముత్తమమ్‌ ॥ 
సహస్రయోజనోచ్భ్రాయం విస్తీర్ణం ద్విగుణం తథా । 


అవి రిని 
తన్మూలే २०९०० దివ్యం నానారత్నసమన్వితమ్‌ ॥ 
పద్మరాగమణిస్తమ్మైః సహైః సమలజ్బుతమ్‌ I 
వైఢధూర్యముక్తామణిఖి:ః కృతస్వస్తికమాలికమ్‌ ॥ 


నవరత్నసమాకీర్ణం దివ్యతోరణశోభితమ్‌ । 
మృగపక్షిభిరాకీర్ణం నవరత్నమయైః శుభైః ॥ 


పుష్పరాగమహాద్వారం సప్తభూమికగోపురమ్‌ । 
సన్టీప్తవజ్రసుకృతకవాటద్వయశోభితమ్‌ ॥ 


(a 
ప్రవిశ్యా౭_దౌ దదర్శాన్తః దివ్యమౌక్తికమణ్దపమ్‌ । 
వైఢూర్యవేదికం తుబ్గం ఆరురోహ మహామునిః ॥ 
తన్మధ్యే తుబ్జమతులం వసుపాదవిరాజితమ్‌ 
దదర్శ ముక్తాసజ్మీర్ణం సింహాసనమాహార్య్యుతి ॥ 
తన్మధ్యే పుష్కరం దివ్యం సహ(స్రదళశోభితమ్‌ । 
శ్వేతం చన్ధ్రసహస్రాభం కర్ణికాకేసరోజ్ఞ్వలమ్‌ ॥ 
తస్య మధ్యే సమాసీనం పూర్ణచన్హాయుతప్రభమ్‌ । 
కైలాసపర్వతాకారం సున్ల్దరం పురుషాకృతిమ్‌ ॥ 

303 


10 


11 


12 


152 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, ప్రథమో9_ధ్యాయః 


వ్యానుడు :- 
సూతా! పూర్వము కృతయుగమున ముని శ్రేష్టుడగు నారదుడు నానారత్న రంజితమగు 
సుమేరు శిఖరమునకేగి 3 


ఆ శిఖరమధ్య భాగమున విపులమై ప్రకాశించుచున్న (బ్రహ్మ యొక్క దివ్యమైన 
ఆలయమునుగని దాని కుత్తరదేశమున గొప్ప రావిచెట్టునుగాంచి 4 


వెయ్యి యోజనముల ఎత్తున దానికి రెండు రెట్లు వైశాల్యము గల నా 
వృక్షమూలమున నానారత్న సుశోభితమును. ర్‌ 


వద్మరాగ మణి న్నంభము లనేకములచే నలంకరింవబడి నట్టియు, 
వైధూర్యముక్తామణులచే స్వస్తికమాలలచే నలంకరింప బడినట్టియు. 6 


నవరత్న జటితమును, దివ్యతోరణములతో నలంకృతమైన ట్టియు, శుభములగు 
నవరత్నమయములగు మృగపక్షి సంఘములతో గూడినదియును. 7 


పుష్పరాగములతో చేయబడిన గొప్ప ద్వారములు గలిగినట్టి గోపురములు కలిగి 
ప్రకాశించుచున్న వజములతో చక్కగా జేయబడిన రెండు తలపులుగల 
మహాద్వారమును 8 


ముందుగా ప్రవేశించి అందు దివ్యములగు ముత్యములచే కూర్చిన 
మండపమునుగాంచి ఎత్తగు నా వైధూర్యవేదికపై నెక్కెను. 9 
దాని మధ్యలో నెత్తుగానుండి సాటిలేనిదై యెనిమిది కోళ్ళతో విరాజితమై 
ముత్యములతో గూడిన ఉత్తమ సింహాసనమును దర్శించెను. 10 
దానిమధ్యభాగమున సహస్రదళశోభితమై తెల్లనిదై వేయిచంద్రుల వంటి కాంతికలిగి 
పుష్పమధ్యభాగము చేతను కేసరముల చేతను ప్రకాశించు దివ్యపద్మమును 
గాంచెను. Ll. 
ఆ పద్మమునకు మధ్యలో కూర్చుని యున్నట్టియు, వేయి పూర్ణచంద్రుల కాంతిని 
బోలినట్టియు, కైలాస పర్వతమువంటి యాకారము కలిగినట్టియు, సుందరుడైన 
మహాపురుషు నొకని దర్శించెను. 12 
304 
152/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


చతుర్భాహుముదారాజ్జం వరాహవదనం శుభమ్‌ । 
శజ్ఞచక్రాభయవరాన్‌ బిభ్రాణం పురుషోత్తమమ్‌ ॥ 


పీతామృరధరం దేవం పుబ్బరీకాయతేక్షణమ్‌ I 
పూర్ణేన్గుసామ్యవదనం వపాగస్టిముఖామ్బుజమ్‌ ॥ 


సామధ్వనిం యజ్ఞమూర్తిం (०२१९० స్రువనాసికమ్‌ । 
క్రీరసాగరసజ్మాశం కిరీటోజ్ఞ్వలితాననమ్‌ ॥ 
శ్రీవత్సవక్షసం శుభ్రం యజ్ఞసూత్రవిరాజితమ్‌ । 
కౌస్తుభశ్రీసముద్యోతం సమున్నతమహోరసమ్‌ ॥ 
జామ్బూనదమయెర్డివ్యైః సురత్నాభరణర్యుతమ్‌ । 
విద్యున్మాలాపరిక్షిప్తశరన్మేఘమివోజ్జ్వలమ్‌ ॥ 
వామపాదతలాక్రాన్తపాదపీఠవిరాజితమ్‌ । 
కటకాజ్ఞదకేయూరకుణ్జలోజ్ఞ్వలితం సదా ॥ 

౧ ८ 
చతుర్ముఖవసిష్టాత్రిమార్మణ్దేయెర్మునీశ్వరైః । 
భృగ్వాదిభిరనేకైశ్చ సేవ్యమానమహర్షిశమ్‌ ॥ 
ఇన్లాదిలోకపాలైశ్చ గన్భర్వాప్పరసాం (18 । 
సేవితం దేవదేవేశం ప్రణిపత్యాభిగమ్య చ ॥ 
దివ్యైరుపనిషద్భాగైః అభిష్టాయ ధరాధరమ్‌ । 
నారదః పరమప్రీతః స్థితో దేవస్య సన్నిధౌ ॥ 

వరాహసన్నిధిం ప్రతి ధరణ్యాగమనమ్‌ 
ఏతస్మిన్నన్తరే చాభూత్‌ దివ్యదున్లుభినిస్స్వనః । 
తతః సమాగతా దేవీ ధరణీ సఖిసంయుతా ॥ 
305 


13 


14 


15 


16 


17 


18 


19 


20 


21 


22 


153 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, ప్రథమో9_ధ్యాయః 


చతుర్భుజములుకలిగి ఉన్నతమైన శరీరమును కలిగి, వరాహముఖము కలిగి 


శంఖ చక్రాదులను అభయముద్రను ధరించినట్టి పురుషోత్తముడు, 18 


పీతాంబరధారియె పుండరీక విశాలనేత్రుడై, పూర్ణచంద్ర నిభాననుడై, వసచే 
పరిమళించుముఖపద్మమును కలిగి యుండెను. 14 


ఆయన సామధ్వని నొనర్చుచు, యజ్ఞమూర్తియు, స్రుక్‌ను ముఖముగా గలిగి, 
'స్రువమును నాసికగా కలిగి, క్షీరసాగర మును బోలినట్టియు, కిరీటముచే ప్రకాశించు 


ముఖముకలిగి 15 
శ్రీవత్సము వక్షమునందును యజ్ఞోపవీతము, కౌస్తుభమణి యును గలిగి ప్రకాశించు 
ఎత్తగు వక్షస్థలము కలిగినట్టియు. 16 


బంగారు దివ్యాభరణములతో, మంచి రత్నాలతో అలంకరింప బడి, మెరుపుతీగెలతో 
చుట్టబడిన శరత్మాల మేఘము వలె ప్రకాశించు చున్నదియు, 17 


ఎడమపాదముచే నాక్రమింపబడిన పాదపీఠముకలిగి నట్టియు, మురుగులు 
భుజకీర్తులు, కేయూర, కుండలముల చేతను ప్రకాశించుచు, 18 


(బ్రహ్మ, వసిష్ట, అత్రి, మార్మండేయ, భృగు మొదలగు అనేక మునీంద్రులచే 
దివారాత్రములు సంసేవితుడైనట్టియు, 19 


ఇంద్రాది లోకపాలురచేతను, గంధర్వాప్సరో గణములచేతను సేవింపబడుచున్న 
దేవదేవుడగు వరాహస్వామిని సమీపించి నమస్కరించి 20 


దివ్య ఉపనిషద్భాగములచే భూమినుద్ధరించిన వరాహ స్వామిని స్తుతించి నారదుడు 
దేవుని సన్నిధానమున నిలచెను. 21 
వరాహసన్నిధికి భూదేవి వచ్చుట 


ఇంతలో దివ్యదుందుభీ ధ్వానము చెలరేగెను. అంత సఖురాంద్రతో కూడి భూదేవి 
యచటికి విచ్చేసెను. 22 
806 


153/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


సరత్నసాగరాకారదివ్యామ్బరసముజ్ఞ్వలా । 
సుమేరుమన్దరాకారస్తనభారావనామితా ॥ 


నవదూర్వాదలశ్యామా సర్వాభరణభూషితా । 
ఇడయా వై పిబ్లళయా సఖీభ్యాబ్బు సమన్వితా ॥ 


తతస్తాభ్యాం సమానీతం పుష్పాణాం నిచయం మహీ । 
శ్రీమద్వరాహదేవస్య పాదమూలే వికీర్య చ ॥ 


ప్రణమ్య దేవదేవేశం కృతాళ్టలిపుటా స్థితా । 
తాం దేవీం శ్రీవరాహోం పి హ్యాలిజ్యాజ్మే నిధాయ చ । 
పప్రచ్చ కుశలం పృథ్వీం ప్రీతిప్రవణమానసః ॥ 


ధరణీవరాహసంవాదః 
శ్రీవరాహః :- 
“త్వా నివేశ్య మహీదేవి! శేషశీర్నే సుఖావహే । 
లోకం త్వయి నివేశ్రైవ త్వత్సహాయాన్‌ ధరాధరాన్‌ । 
ఇహాగతో౭ స్మృహం దేవి కిమర్థం త్వమిహా9_గతా? ॥ 
2९8 :- 
మాం సముద్ధృత్య పాతాలాత్‌ సహస్రఫణశోఖితే । 
రత్నపీఠ ఇవోత్తుజ్లే సరత్నే 9_ నన్తమూర్థని ॥ 
కృత్వా మాం సుస్థిరాం దేవ! ధరాంశ్చాపి న్యవేశ్యయః ॥ 
మద్దారణక్షమాన్‌ పుణ్యాన్‌ త్వన్మయాన్‌ పురుషోత్తమ! 
తేషు ముఖ్యాన్‌ మహాబాహో! మదాధారాన్‌ వదస్వ మే” 


307 


23 


24 


25 


26 


97 


28 


154 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, ప్రథమో9_ధ్యాయః 


ఆమె రత్నగర్భయగు సముద్రవర్ణమును బోలిన దివ్యవస్తా లంకృతయై, మేరు 
మందర పర్వతములవలె ఉన్నతమైన వక్షోజముల భారముచే వంగినదై 23 


లేతనైన గరిక దళములవలె శ్యామల వర్ణము కలదై సర్వాభరణ భూషితయి, ఇడ, 
పింగళాయను సఖులచే కూడినదైన భూదేవి 24 


ఆ సఖురాండ్రచే కొనిరాబడిన పుష్పసమూహములను శ్రీ వరాహదేవుని 
పాదములయందు జల్లి 25 


దేవదేవునకు నమస్కరించి చేతులు జోడించి నిలచెను. వరాహదేవుడాదేవిని 
కాగలించి తొడయందం కూర్చుండబెట్టు కొని సంతుష్టాంతరంగుడై 
కుశలమునడిగెను. 26 


భూదేవీ వరాహదేవుల సంవాదము 


శ్రీతరాహః :- 

భూదేవీ! సుఖవంతమగు, ఆదిశేషుని శిరమున నిన్నునిలిపి లోకమంతయు నీ 
యందునిలిపి పర్వతములనన్నిటిని నీకు సహాయముగా నిలిపి నేనిచ్చటకు వచ్చితిని, 
దేవీ! నీ వెందుల కిచ్చటికి వచ్చితివి? అని వరాహదేవుడడుగగా భూదేవి27 


22९98 ;- 
స్వామీ! నన్ను పాతాళమునుండి లేవనెత్తి సహస్ర ఫణములతో విరాజిల్లునట్టి యు, 
రత్నపీఠమువలె నెత్తగు రత్నములతో గూడిన శేషునితలపై 28 


నన్ను సుస్థిరముగా నిలిపి నన్నుభరించు సామర్థ్యము కలవియు, పుణ్యములును, 

నీవంతర్యామిగాగల పర్వతము లనుకూడ ఉంచితివి. వాటిలో ముఖ్యమైనవి 

నాకాధారమై సహాయకము లెవ్వియో నాకు తెలుపుమని యడిగెను. 29 
808 


154/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


శేషాచలస్య సర్వపర్వతాతిశాయిత్వవర్ణనమ్‌ 
శ్రీవరాహః :- 
సుమేరుః హిమవాన్‌ విన్గో మన్దరో గన్ఫమాదనః I 
సాలగ్రామః చిత్రకూటో మాల్యవాన్‌ పారియాత్రకః ॥ 


మహేన్లో మలయః సహ్యః సింహా ద్రిరపి రైవతః । 
మేరుపుత్రోత జ్ఞునో నామ శైలః స్వర్ణమయో మహాన్‌ ॥ 


ఏతే శ్రైలవరాః సర్వే త్వదాధారా వసున్ధరే ! 
యే మయా దేవసజ్లైశ్ళ బుషిసజ్లెశ్ళ సేవితాః ॥ 
య య 


ఏతేషు ప్రవరాన్‌ వక్ష్యే తత్త్వతః శృణు మాధవి! 
సాలగ్రామశ్చ సింహాద్రిః శైలేన్లో గన్ఫమాదనః ॥ 


ఏతే శైలవరా దేవి ! దిశం హైమవతీం [శ్రితాః 
దక్షిణస్యాం ప్రతీతాంస్తు వక్ష్యే శైలాన్‌ వసున్ధరే! I 


అరుణాద్రిః హస్తిశెలో గృధ్రాద్రిః ఘటికాచలః । 
ఏతే శైలవరాః సర్వే క్షీరనద్యాః సమీపగాః ॥ 


హస్తిశెలాదుత్తరతః పఇయోజనమా(త్రతః । 


== 


సువరముఖరీ నామ నదీనాం ప్రవరా నదీ ॥ 


తస్యా ఏవోత్తరే తీరే కమలాఖ్యః సరోవరః । 
తత్తీరే భగవాన్‌ ఆస్తే శుకస్య వరదో హరిః ॥ 


అవ 


న 


బలభ[ద్రేణ సంయుక్తః కృష్ణో భకార్తినాశనః । 
వైఖానసైః మునిగణైః నిత్యమారాధితో9_మలైః ॥ 


309 


30 


31 


32 


33 


34 


35 


36 


37 


38 


155 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, ప్రథమో9_ధ్యాయః 


శేషాచలస్య సర్వపర్వతాతిశాయి త్వవర్ణ్లనము 
శ్రీతరాహః :- 
అంత నా భగవంతుడు భూదేవితో నిట్లుబలికెను. సుమేరు, హిమవంతము 
వింధ్యము, మంధర, గంధమాదన, సాల గ్రామ, చిత్రకూట, మాల్యవంతపారియాత్రిక 
పర్వతములునూ 80 


మహేంద్ర, మలయ, సహ్య, సింహాద్రిరైవత, మేరుపుత్రుడగు స్వర్ణమయమగు 
అంజన పర్వతమును, 31 


ఈ పర్వతేంద్రములన్నియు నీ కాధారమైనవి. ఇది నాచేతను దేవతల చేతను 
బుషి సంఘములచేతను సేవింపబడునవి. (వసింపబడునవి) 32 


భూదేవీ! వీటిలో ముఖ్యములగు పర్వత నామములను చెప్పెదను వినుము. 
సాలగ్రామము, సింహాద్రి పర్వతోత్తమ మగు గంధమాదనము 33 


అను నీ ॐ ८९९ (ठं ములుత్తరమునకలవు. దక్షిణ దిక్కు నందలి 
పశ్చిమదికులయందలి పర్వతనామములను వినుము. 34 


అరుణాద్రి, హస్తిశెలము (కరిగిరి) గృధ్రాద్రి (తారా (©) ఘటికా చలము. ఇవి 
కీరనది సమీపమున నున్నవి; | 85 


హస్తిశైలమున కుత్తరమున నైదు యోజనముల దూరము నున్న సువర్ణముఖరీనది 
అన్ని నదులలోను శ్రేష్టమైనది. 36 


దాని కుత్తరతీరమున కమలమను పేరుగల సరోవరము కలదు. ఆ తీరమున శుక 
మహర్షికి వరమొసంగిన భగవంతుడగు శ్రీమన్నారాయణుని అవతారమగు 87 
బలభ'ద్రునితో కలసియున్న కృష్ణరూపుడై భక్తుల యార్తిని పోగొట్టుచు 
వెలసియున్నాడు. నిర్మలులగు వైఖానసులచేతను, మునులచేతను, నిత్యమారాధించ 
బడుచున్నాడు. 88 


310 
155/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
కమలాఖ్యస్య సరస ఉత్తరే కాననోత్తమె 
క్రోశద్వయార్థమాత్రే తు హరిచన్దనశోభితే ॥ 


శ్రీవేజ్బటాచలో నామ వాసుదేవాలయో మహాన్‌ । 
సప్తయోజనవిస్తీర్ణః శైలేన్లో యోజనోచ్చితః ॥ 
ఆది ఎవరి = [| 
అస్తి స్వర్ణ్వమయో దేవి ! రత్నసానుభృదాయతః । 
ఇ(న్లాద్యా దైవతగణా వసిష్టాద్యా మునీశ్వరాః ॥ 
సిద్ధాః సాధ్యాశ్చ మరుతో దానవా దైత్యరాక్షసాః । 
రమా ద్యా అప్సరస్సజ్బా వసంతి నియతం ధరే ॥ 
తపశ్చరన్సి నాగాశ్చ గరుడాః కిన్నరాస్తథా 
ఏతైరధిష్టితాస్తత్ర సరితః పుణ్యదర్శనాః ॥ 
సరాంసి వివిధాన్యత్ర సన్తి దివ్యాని మాధవి ! 
తీర్థానాళ్ళావ సర్వేషాం శృణుష్వ ప్రవరాణి వై ॥ 


స్వామిపుష్కరిణ్యాః సర్వతీర్ణాతిశాయిత్వవర్ణనమ్‌ 


చక్రతీర్థం దైవతీర్థం వియద్గజ్లా తథైవ చ । 
కుమారధారికాతీర్థం పాపనాశనమేవ చ ॥ 


పాజ్జవం నామ ®=) స్వామిపుష్కరిణీ తథా । 
సప్రెతాని వరాణ్యాహుః నారాయణగిరౌ శుభే ॥ 


ఏతేషు ప్రవరా దేవి! స్వామిపుష్కరిణీ శుభా । 
అన్యాస్తు పశ్చిమే తీరే నివసామి త్వయా సహ ॥ 


311 


39 


40 


41 


42 


43 


44 


45 


46 


47 


156 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, ప్రథమో9_ధ్యాయః 


ఆ సరస్సున కుత్తరతీరము నందలి గొప్పయడవిలో నైదుమైళ్ళ దూరమున పసువు 


పచ్చని చందన వృక్షములచే (ప్రకాశించు 39 


శ్రీ వేంకటాచలమను గొప్ప శ్రీనివాసునికి నివాసమైన పర్వతము కలదు. అది 
యేడుయోజనముల విస్తీర్ణము (వెడల్పు) కలిగి యొక యోజనము 


యెత్తుగానుండును. 40 
అది స్వర్ణమయమై, రత్నజటిత సానువులు కలిగి దీర్హముగా నుండును. ఇంద్రాది 
దేవగణములును వసిష్టాదిమునీంద్రు లును. 41 


సిద్దులు, సాధ్యులు, మరుత్తులు, దానవులు, దైత్యులు, రాక్షసులు, రంభాద్యప్సరసలు 
శ్రీ వేంకటాచలమున నిత్య నివాసులై యుందురు. 42 


ఈ పర్వతముపై నంతటను నాగులు, గరుడులు, కిన్నరులు తపమాచరించు 
చుందురు. దర్శనమాత్రముచే పుణ్యము నొసంగు వీరిచే నధిష్టింపబడి యా కొండ 
యుందును. 43 


ఇచ్చట ననేక విధములగు దివ్యమైన సరస్సులు కలవు. ఆ తీర్థములలో ముఖ్యమైనవి 
తెలిపెదను. వినుము. 44 


స్వామిపుష్కరిణికి సర్వతీర్థములకంటె యతిశయమున్నదని తెలుపుట 
చక్రతీర్థము, దైవతీర్థము, ఆకాశగంగా, కుమారధారాతీర్థము, పాపనాశని 45 


పాండవతీర్థము, స్వామిపుష్మరిణి, యనునివి యేడును నారాయణ గిరియందలి 


శ్రెష్టమైనవని చెప్పబడుచున్నవి. 46 

వీటిలో స్వామిపుష్కరిణి చాల (శ్రేష్టమైనది. దీనికి పశ్చిమ తీరమున నీతో గూడ 

నేను వసించుచున్నాను. 47 
312 


156/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


ఆస్తేత స్యా దక్షిణే తీరే శ్రీనివాసో జగత్పతిః । 
గజ్లాద్యైః సకలైసీర్థైః సమా సా సాగరామృరే ॥ 


తైలోక్యే యాని తీర్థాని సరాంసి సరితస్తథా । 
తేషాం స్వామిత్వమాపన్నం ధరే! స్వామిసరోవరమ్‌ ॥ 


స్వామిపుష్కరిణీం పుణ్యాం సేవితుం దివ్యభూధరే । 
3:38 సర్వతీర్థాని తేషాం సజ్ఞ్యాం వదామి తే ॥ 


టృష్టికోటి తీరాని పుణ్యే शु భూధరోతమే । 
తేషు చాత్యన్తముఖ్యాని షట్‌ తీర్థాని వసున్ధరే! 


పజ్బానాం తీర్థరాజానాం తుమో గర్భసమో మహాన్‌ । 
గర్భవాసభయధ్వంసీ స్నాతానాం భూధరోత్తమే ॥ 


ధరణీ :- 

షట్‌ తీర్థాని మహాబాహో! త్వయోక్తాని మహీధరే । 
మాహాత్యం వద తేషాం మే యథాకాలం యథావిధి । 
ఫలాని తేషు స్నాతానాం నరాణాం వద భూధరే! ॥ 


శ్రీవరాహః :- 
'నారాయణాద్రిమాహాత్యం వదామి శృణు మాధవి ! 
దేవాశ్చ బుషయశ్షైవ యోగినః సనకాదయః ॥ 


కృతేల_జ్ఞునా[ద్రిం త్రేతాయాం నారాయణగిరిం తథా । 
ద్వాపరే సింహశైలజ్బ కలౌ శ్రీవేజ్బటాచలమ్‌ ॥ 


ప్రవదన్తీహ విద్వాంసః పరమాత్మాల 9 లయం గిరిమ్‌। 
యోజనానాం సహస్రాన్తే ద్వీపాన్తరగతో9 పి వా ॥ 


313 


48 


49 


50 


51 


59 


53 


54 


55 


56 


157 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, ప్రథమో9_ధ్యాయః 


దీనికి దక్షిణతీరమున జగత్పతియగు శ్రీనివాసుడు వేంచేసి యున్నాడు. 


సముద్రమునే వసనముగాగల భూదేవీ! ఆ స్వామి పుష్మరిణీనది గంగాది సకల 
తీర్థములతోను సమానమైనది. 48 


ముల్లోకములయందు కల, పుణ్యతీర్థములు, సరస్సులు నదులకును స్వామి 
పుష్కరిణి స్వామిత్వమునందియున్నది. 49 


దివ్యమగు నా పర్వతరాజమున పుణ్యమగు స్వామిపుష్మ్కరిణిని సేవించుటకు 
సర్వతీర్థములు నివసించుచున్నవి. వాటి సంఖ్యను చెప్పెదను వినుము. 50 
అరువదియారుకోట్ల తీర్థములీ పర్వతమున నున్నవి. వాటిలో ముఖ్యమైనవి 
యారు. 51 


ఐదు తీరరాజములకు తుంబురు తీరము గర్భమువంటిది ఆ పర్వతము నందుండి 
యా నదిలో స్నానము చేసినవారికి జన్మరాహిత్యము నొనగూరును. 52 


ధరణి :- 

అనగా ధరణీదేవి యిట్లనియెను. వువోబావో! ఆ వర్వతము 
నందలియారుతీర్థములను చెప్పితివి. సకాలమున శాస్రోక్రము గా ఆ నదులలో 
స్నానమొనరించిన వారికి కలుగు ఫలము లను మాహాత్యము 23800029 269 
భూదేవి యడిగెను. 53 


శ్రీవరాహ స్వామి :- 
అంతట వరాహస్వామి “మాధవీ! నారాయణ పర్వత ప్రభావ మును చెప్పెద 
వినుము. దేవతలు, బుషులు, సనకాది యోగులునూ 54 


కృతయుగమున అంజనాధిని, త్రేతాయుగమున నారాయణ గిరిని, 
ద్వాపరయుగమున సింహాచలమును, కలియుగమున శ్రీవేంకటాచలమును55 


పరమాత్మకు నివాసయోగ్యమగు పర్వతములనుగా వచింతురు. సహస్రయోజన 
దూరముననున్నను ద్వీపాంత రము నందున్నను. 56 


314 
157/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
యో నమేత్‌ భూధరేన్దం తద్దిశముద్దిశ్య భక్తితః । 
సర్వపాపవినిర్ముకో విష్ణులోకం స గచ్చతి 11 
తస్మిన్‌ షట్‌తీర్థమాహాత్యం యథాకాలం వదామి తే । 
శృణుష్వావహితా భద్రే! సర్వపాపప్రణాశనమ్‌ ॥ 


కుమారధారామాహాత్యమ్‌ 
కుమృసంస్టే రవౌ మాఘే పౌర్ణమాస్యాం మవాతిథా । 
మఘానక్షత్రయుక్తాయాం భూధరేన్దే వసున్ధరే ! ॥ 
కుమారధారికా నామ సరసీ లోకపావనీ । 
యత్రా౭_ స్తే పార్వతీసూనుః కార్తికేయో9_గ్నిసమృవః ॥ 
దేవసేనాసమాయుక్తః శ్రీనివాసార్చకో౭_ మలే । 
తస్యాం యః స్పాతి మధ్యాహ్నే తస్య పుణ్యఫలం శృణు ॥ 


గజ్లాదిసర్వతీర్థేషు యః స్నాతి నియమాత్‌ ధరే ! 
ద్వాదశాబ్దం జగద్దాత్రి ! తతృలం సమవాప్నుయాత్‌ ॥ 


యో౭న్నం దదాతి తత్తీర్ధే శక్త్యా దక్షిణయా౭_ న్వితమ్‌ 
స తావత్‌ ఫలమాప్పోతి స్నానే తూక్తం ఫలం యథా ॥ 
తుమ్బురతీర్థమాహాత్యమ్‌ 
మీనసంస్టే సవితరి పౌర్ణమాసీతిథౌ ధరే ! 
ఉత్తరాఫాల్గుణీయుక్తే చతుర్ధే కాలసత్తమే ॥ 


పజ్బానామపి తీర్ధానాం తుమ్చే౭_ ठ గిరిగహ్వారే । 
యః స్పాతి మనుజో దేవి ! పునర్గర్భే న జాయతే ॥ 


315 


ర్‌7 


58 


59 


60 


61 


62 


63 


64 


65 


158 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, ప్రథమో9_ధ్యాయః 


ఆ పర్వతమున్న దిక్కునకు భక్తితో నమస్మరించునో ఆతడు సర్వపాప విముక్తుడై 


విష్ణులోకమున కేగును. 57 


ఆ భూధరమునందలి కాలానుసారముగా నారు తీర్థముల మాహాత్యమును 
తెలిపెదను. సర్వ పాపములను నశింప జేయును. సావధానముగా వినుము. 58 


కుమారధార మాహాత్యము 
ఓ భూదేవి! మాఘమాసమున సూర్యుడు కుమృరాశి యందున్న ప్పుడు పౌర్ణమి 
తిధిలో మఘానక్షత్రముండగా వేంకటాచలము నందలి 59 


కుమారధారయను లోకపావనమగు సరస్సులో మధ్యాహ్న సమయమున 
స్నానమాచరించిన కలుగుఫలమును తెలిపె దను వినుము. ఈ కుమారధారిక 
సరస్సులో పార్వతీపుత్రు డును, అగ్నిసంభవుడు నగు కుమారస్వామి దేవసేనతో 
కూడియుండి శ్రీనివాసు నర్చించుండును. 60, 61 


పండ్రెండు సంవత్సరములు గంగాది సర్వతీర్థములలో స్నానమొనరించిన గలిగెడు 
ఫలమును దీనిచే పొందును. 62 


ఆ తీర్ధతీరముననే తన శక్ష్యనుసారము విప్రోత్తమునకన్న దాన మొనరించి దక్షిణ 
నొసంగిన, స్నానమువలన కలిగిన ఫలితమునే పొందును. 63 


తుంబురతీర్థ మాహాత్యము 
సూర్యుడు మీనరాశియందుండగా పౌర్ణమీతిధిలో ఉత్తరా ఫాల్గుణీనక్షత్రమున 
నాల్గవదియగు బ్రహ్మ ముహూర్తమగు తెల్లవారు రూమున 64 


పంచతీర్థములకు గర్భస్థానమగు తుంబురనదిలో స్నానమా చరించిన మనుజునకు 
మరల గర్భవాసదుఃఖము కలుగ జాలదు. 65 


316 
158/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


ఆకాశగజ్లామాహాత్యమ్‌ 
అగ్నివాహస్థితే భానౌ చిత్రానక్షత్రసంయుతే । 
పూర్ణిమాఖ్యే తిథౌ పుణ్యే ప్రాతఃకాలే తథైవ చ । 
ఆకాశగజ్లాసరితి స్నాతో మోక్షమవాప్నుయాత్‌ ॥ 


పాబ్దవతీర్థమాహాత్యమ్‌ 
వృషభస్థే రవౌ రాధే ద్వాదశ్యాం రవివాసరే । 
శుక్లే వా౭_ప్యథ వా కృష్ణే పక్షే భౌమసమన్నితే ॥ 


తీర్థే పాణ్ణవనామ్బ్యత్ర సబ్గవే స్నాతి యో నరః । 
నేహ దుఃఖమవాప్నోతి పరత్ర సుఖమశ్చుతే ॥ 


పాపనాశనతీర్థమాహాత్యమ్‌ 
శుక్లే పక్షే ८ వా కృష్ణే యా౭_ర్మవారేణ సప్తమీ I 
యుక్తా పుణ్యర్షసంయుక్తా హస్తర్టేణ యుతా9 పి వా॥। 


తస్యాం తిథౌ మహాభాగే పాపనాశనసంజ్ఞకే I 
తీర్థే యః స్నాతి నియమాత్‌ భూధరేన్దస్య మస్తకే ॥ 


కోటిజన్మార్జితైః పాపైః ముచ్యతే స నరోత్తమః । 
శృణు దేవి! పరం గుహ్యమననాఖ్యే మహాగిరౌ ॥ 


దేవతీర్థమాహాత్యమ్‌ 
థి 


మద్దివ్యాలయవాయవనే శిఖరే గిరిగహ్వం । 
దేవతీర్థమితి ఖ్యాతం తటాకమతిశోభనమ్‌ ॥ 


తస్మిన్‌ పుణ్యతమే దేవి స్నానకాలం వదామి తే। 
గురుపుష్యే వ్యతీపాతే సోమశ్రవణకే తథా ॥ 


317 


66 


67 


68 


69 


70 


71 


72 


73 


159 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, ప్రథమో9_ధ్యాయః 


ఆకాశగంగా మాహాత్యము 


సూర్యుడు మేషరాశిలో నుండగా చిత్రానక్షత్రముతో కూడిన పూర్ణిమ తిథియందు 
ప్రాతఃకాలమున ఆకాశగంగలో స్నానమాచరించిన మోక్షమును పొందును 66 


పాణవతీర్ల మాహాత్యమ్‌ 
6“ థ 
సూర్యుడు వృషభరాశియందుండగా ద్వాదశియందు శుక్లపక్ష మున 
ఆదివారమునగాని, కృష్ణపక్షమున మంగళవారమున గాని, 67 


పాండవతీర్థమున స్నానమొనరించిన భూలోకమున దుఃఖములను పొందక 
పరలోకమునను సుఖమును పొందును. 68 


పాపనాశనతీర్థ మాహాత్యమ్‌ 
థి 


శుక్ల, కృష్ణపక్షములలోనే పక్షమునైనను నాదివారము సప్తమీ హస్తనక్షతసంయుత 


లి ఆట 


దినమున(లేక) యేదో యొక పుణ్య నక్షత్రమునందు 69 


అట్టి తిథియందు పర్వతశిఖరమునుండి ప్రవహించు పాపనాశన తీర్థమున 
నియమముతో స్నానమాచరించిన 70 


కోటి జన్మలలో నాచరించిన పాపమునుండిగూడ విడువ బడును. దేవీ! మిక్కిలి 
రహస్యమును వినుము. అనంత పర్వతమున (శేషాచలమున) 71 


దేవతీర్థ మాహాత్మ్యము 
నా దివ్యమగు నాలయమునకు వాయవ్య దిశయందు శిఖరము నగల లోయలో 
దేవతీర్థమను రమ్యమగు తటాకము కలదు. 72 


ఓ దేవీ! ఆ పుణ్యనదిలో స్నానముచేయవలసిన కాలమును నీకు చెపెదను. 
గంరువుష్యమునందును, వ్యతీపాతమందును, (శవణానక్ష్యత్రయుక్త 
సోమవారమందును. 73 


318 
159/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
దినే ప్వేతేషు యః స్నాతి తస్య పుణ్యఫలం శృణు । 
యాని కానీహ పాపాని జ్ఞానాజ్ఞానకృతాని చ ॥ 


తాని సర్వాణి నశ్యన్తి దేవతీర్ధే_తిపావనే । 
పుణ్యాన్యపి చ వర్ధన్తే దేవతీర్థనిమజ్జనాత్‌ ॥ 


^ 1 । 
అన్తే స్వర్గం సమాసాద్య చన్టలోకే మహీయతే ॥ 


తద్దినేష్వన్నదో దేవి! యావజ్జీవాన్నదో భవేత్‌ । 
అతిగుహ్యతమం దేవి! ప్రోక్తం తుభ్యం వసున్ధరే! ॥ 


(2००९० థ పృథివీ దేవీ ప్రీతిప్రవణమానసా । 
ఇష్టాభిర్వాగ్భిరతులం తుష్టావ ధరణీధరమ్‌ ॥ 


ధరణీకృతవరాహస్తుతిః 
ధరణీ :- 
'నమస్తే దేవదేవేశ వరాహవదనాచ్యుత! 
క్షీరసాగరసజ్మాశ! వ(జ్రశృజ్ల! మహాభుజ! ॥ 


ఉద్ధతా౭_స్మి త్వయా దేవ ! కల్పాదౌ సాగరామృసః । 
సహగ్రబాహునా విష్ణో ! ధారయామి జగన్యహమ్‌ ॥ 


అనేక దివ్యాభరణ! యజ్ఞసూత్రవిరాజిత । 
అరుణారుణామృరధర ! దివ్యరత్నవిభూషిత! ॥ 


ఉద్యద్భానుప్రతీకాశపాదపద్మ! నమో నమః 
బాలచన్దాభదం్షాగ్ర ! మహాబలపరాక్రమ! ॥ 
319 


74 


75 


76 


77 


78 


79 


80 


81 


82 


160 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, ప్రథమో9_ధ్యాయః 


ఈ దినములలో స్నానము నాచరించిన ఫలితమును వినుము. ఈ లోకమున 


తెలిసి తెలియక చేసిన పాపములును 74 


అవి యన్నియును, మిక్కిలి పవిత్రమగు దేవతీర్థము స్నానమున నశించును. 
పుణ్యములు వృద్ధిపొందును. 75 


పుత్రపొత్రులతోగూడి దీర్గకాలము బ్రతుకును. తుదకు స్వర్గమును పొంది 
చంద్రలోకమున పూజింపబడును. 76 


దేవీ! ఆ రోజులలో నన్నదానముచేసినవాడు యావజ్జీవమన్న దానమునొనరింప 
సమర్భుడగును. ఈ అతిరహస్యమును నీ కెటింగించితిని. 77 


ప్రీతి సంయుక్తమనస్సుతో పథి వీదేవియంతయును విని వరాహస్వామిని 
ప్రీతికరములగు వాక్కులతో నిట్లు స్తుతించెను. 78 


భూదేవి యొనర్చిన వరాహస్తుతి 


ధరణీ :- 
దేవాదిదేవా! వరాహవదనా! పాలసముద్రవర్షా! వజ్రమువలె కఠినమైన కోర 
కలవాడా! మహాభుజా! నమస్మారము. 79 


దేవా! కల్పాదియందు సాగరజలము నుండి సహస్ర బాహువులుగల నీచే 
నుద్ధరింపబడితిని. (అప్పటి నుండియు) ఈ జగత్తును వహించు చున్నాను. 80 


స్వామీ! నీవు అనేక దివ్యములైన ఆభరణములను ధరించినవాడవు, యజ్ఞసూత్రముచే 


ప్రకాశించుచున్న వాడవు. ఎజ్జని పట్టువస్తమును ధరించినవాడవు. దివ్యములైన 
రత్నములచే అలంకరింపబడినవాడవు. 81 


ఉదయించు బాలభానునిబోలు పాదపద్మములుగలస్వామీ ! నమస్మారము. 


బాలచంద్రునివంటి దంహైగ్రము కలవాడా! మహాబల పరాక్రమములు కలవాడా! 82 


320 
160/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


దివ్యచన్లనలివ్తాబ్ల | తప్తకాబ్బనకుబ్దల! I 
ఇన్టనీలమణిద్యోతి హే మాబ్గద విభూషిత ॥ 


వ(జ్రదంట్లాగ్రనిర్భిన్నహిరణ్యాక్ష ! మహాబల ! 
పుణ్జరీకాభితామ్రక్ష ! సామస్వనమనోహర ! ॥ 


(శ్రుతిసీమన్తభూషాత్మన్‌! సర్వాత్మన్‌ ! చారువిక్రమ! । 
చతురాననశమ్బుభా ग] వన్దితా౭_యతలోచన! 


సర్వవిద్యామయా౭_ కార! శబ్దాతీత! నమో నమః । 
ఆనన్షవిగ్రహానన్త! కాలకాల! నమో నమః ॥ 


ఇతి స్తుత్వా౭ి చలా దేవీ వవన్దే పాదయోర్విభుమ్‌! 


వరాహస్య భగవతో ధరణ్యాసాకం శేషాచలాగమనమ్‌ 


వనమానాం సముద్వీక్ష్య ప్రీత్యుత్ఫుల్లవిలోచనః | 
ఉద్ధృత్య ధరణీం దేవీం = क బాహుఖిః ॥ 


ఆఘ్రాయ ధరణీవక్రం వామాజ్బే సన్నివేశ్య చ । 
ఆరుహ్య గరుడేశానం జగామ వృషభాచలమ్‌ ॥ 


మునీన్జైః నారదాద్ర్యైశ్చ స్తూయమానో మహీపతిః । 
స్వామిపుష్కరిణీతీరే పశ్చిమే లోకపూజితే ॥ 


తదాద్యైః తైః శ్రీవరాహో మునీగ్టైః తత్ర పూజితః । 
వైఖానసైః మహాభాగైః బ్రహ్మతుల్యైః మహాత్మభిః ॥ 


321 


83 


84 


85 


86 


87 


88 


89 


90 


91 


161 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, ప్రథమో9_ధ్యాయః 


నీ దివ్యదేహము దివ్యమైన చందనము పూయబడి యున్నది. నీవు మేలిమి బంగారు 


కుండలములను ధరించియున్నావు. నీవు ఇంద్రనీలమణులతో (ప్రకాశించే 
హేమాంగదములచే అలంకరింపబడియున్నావు. 83 


వ(జమువంటి కోరకొనచే హిరణ్యాక్షుని వధించిన స్వామీ! మహాబలా! 
పుండరీకారుణనేత్రా! సామస్వనముచే మనసును హరించువాడా! 84 

వేద శిరస్సుకు నీవు అలంకారము. నీవు సర్వ వ్యాపకుడవు. గొప్ప పరాక్రమశాలివి. 
చతుర్ముఖుడైన బ్రహ్మచేతను, శివుని చేతను నమస్మరింపబడిన విశాలాక్షుడవు. 85 


సర్వ విద్యాస్వరూపా! లౌకిక శబ్దములకందనివాడా! ఆనంద ప్రదశరీరధారా! 
అనంతుడా! కాలమునకు కాలమైన స్వామీ! నమస్కారము. 86 


అని స్తుతించి తన భర్తయగు నారాయణుని పాదములకు నమస్మరించెను. 87 


వరాహస్వామి భూదేవితో శేషాచలమున కేతెంచుట 
నమస్మరించుచున్న భూదేవినిగాంచి ప్రీతి వికసిత నేత్రములు కలవాడై వరాహస్వామి 
యామెను కౌగలించుకొనెను. 88 


భూదేవి ముఖమును య[ేవుతోనావ్రూణించి యెడమ తొడ యందు 
కూర్చుండజేసికొని గరుత్మంతునధిష్టించి వృషభా చలమున కేగెను. 89 


అందరి లోకస్టులచే పూజింపబడుచు నా స్వామి స్వామి పుష్కరిణీ తీరమునకు 
పశ్చిమమున 90 


నాటినుండియు నారదాది మునీం[ద్రులచేతను, వైఖానస సోత్తముల చేతను, బ్రహ్మతో 
సమానులగు మహాత్ములచేతను వరాహస్వామి పూజింపబడుచుండెను. 91 


322 
161/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


అధ్యాయఫల[్రుతిః 
२28 :- 
छदने నారదః సూత! మునీనాముక్తవాన్‌ పురా । 
తదేతదహమ[శ్రౌషం తత్ర వై మునిసంసది ॥ 


యత్సృష్ట్ణోలం హం త్వయా సూత మాహాత్యం ధరణీభృతామ్‌। 
మయా తూక్తం యథావద్ధి నారదాచ్చ పురా శ్రుతమ్‌ ॥ 


య ఇదం ధర్మసంవాదం ఆవయోః సూత! పావనమ్‌ । 
పఠేద్వా దేవపురతో బ్రాహ్మణానాం పురస్తథా ॥ 


సర్వేషామపి వర్ణానాం శృణ్వతాం భక్తిపూర్వకమ్‌ । 
స ప్రతిష్టామవాప్పోతి పుత్రపౌత్రసమన్వితః । 
శృణ్వతామపి సర్వేషాం యదిష్టం తద్భవిష్యతి” ॥ 


శ్రీ సూతః :- 
“ఇతి మే భగవాన్‌ వ్యాసః ప్రోవాచ మునిసేవితః । 
యథా(శ్రుతం మయా పూర్వం కృష్ణదై వ్రపాయనాద్గురోః ॥ 


తత్తథా సర్వమేవాత్ర మయా౭_ప్యుక్తం మునీశ్వరాః ! 
శ్రుత్వా సూతవచస్త్విత్థం తే ప్రీతమనసో౭_ భవన్‌ ॥ 


బుళషయః- 

సూత ! త్వయోక్తం భువి పర్వతేషు 

పుణ్యేషు పుణ్యస్య మహీధరస్య! 

మాహాత్యమస్మాకమహీ(న్లనామ్నః 

పా పపహం మోక్షఫలప్రదాయకమ్‌ ॥ 
323 


92 


93 


94 


95 


96 


97 


98 


162 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, ప్రథమో9_ధ్యాయః 


అధ్యాయ ఫలశ్రుతి 


వ్యానుడు :- 
వ్యాసుడు - సూతా! పూర్వము నారదుడద్దానినిగాంచి మును లకు చెప్పెను. ఆ 
మునిసభలో నేనును వింటిని. 92 


సూతా! నీ వడిగిన పర్వతముల మాహాత్యమును నారదుని వలన పూర్వము నేను 
విన్నది వినినట్లు చెప్పితిని. 98 


మన (0००0226 యీ ధర్మసంవాదమును దేవుని యెదుట గాని, (బ్రాహ్మ ణుల 
ఎదుటగాని చదివినవారు గాని 94 


అన్ని వర్ణముల వారును వినుచుండగా భక్తితో చదివినవాడు పుత్రపౌత్ర సమన్వితుదై 


కీర్తిమంతుడగును. వినిన వారందర కభీష్టసిద్ధి కలుగును. 95 

శ్రీ సూతుడు :- 

అని పూజ్యుడగు వ్యాసుడు నాకు తెలిపెను. గురువగు కృష్ణదై వ్రపాయను నుండి 
మున్ను నేనువిన్నది వినినట్లు 96 


మీకు నాసర్వమును తెలిపితిని, అని యిట్లు సూతుడు పలుకగా మునులు సంహృష్ట 
మానసులైరి. 97 


బుకులిట్లనిరి :- 

సూతా! నీ చే జెప్పబడిన భూలోకమునందలి పవిత్ర పర్వతములలో పవిత్రమైన 
శేషాచలమను పేరుగల శ్రీవేంకటాచలము యొక్క మాకు పాపహరమును 
మోక్షదాయకమునగు మాహాత్య్యమును వింటిమి. 98 


^^ 


8324 
162/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


తతో వృషాద్రిం సమ్రాప్య వరాహో ధరణీయుతః । 
కిముక్తవాన్‌ ధరత్రై స తన్నో బ్రూహి మహామతే ! ॥ 99 
ఇతి శ్రీవారాహపురాణో భూగోళోపాఖ్యానే ధరణీవరాహనంవాదే శ్రీవేజ్బటాచలమావాోత్సే 
ఉత్తరభాగే నారదస్య సుమేరుళిఖరస్థ్టయజువరాహదర్భనప్రాప్తాదివర్ధనం నామ ప్రథమో9_ 
ధ్యాయః 


==> ౩ శ్రేతెతకారా 


అథ ద్వితీయో9_ ధ్యాయః 


శ్రీవరాహమగన్రారాధనవిధిః 
శ్రీసూతః :- 
శృణుధ్వం మునయః సర్వే కథాం పుణ్యాం పురాతనీమ్‌। 
వైవస్వతే9_న్తరే పూర్వం కృతే పుణ్యతమే యుగే ॥ 1 


నారాయణాద్రౌ దేవేశం నివసన్తం క్షమాపతిమ్‌ । 
వరాహరూపిణం దేవం ధరణీ సఖిభిర్భతా । 


ప్రణమ్య పరిపప్రచ్చ రక్తపద్మాయతేక్షణమ్‌ 11 2 
ధరణీ :- 

“ఆరాధ్యః కేన మన్రేణ భవాన్‌ ప్రీతో భవిష్యతి । 

తం మే వద త్వం దేవేశ! యః ప్రియో భవతః సదా ॥ 8 


జపతాం సర్వసంపత్తికారకం పుత్రపొత్రదమ్‌ 


సార్వభౌమత్వదశ్రైవ కామినాం కామదం సదా ॥ 4 
అన్తే యస్వత్పదప్రాప్తిం దదాతి నియతా9_ త్మనామ్‌ । 
ఏవంభూతం వద ప్రీత్యా మయి వారాహ మానద! ॥ ర్‌ 
325 163 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, ద్వితీయో9_ ధ్యాయః 


బుద్ధిశాలీ! సూతా! భూదేవితో వరాహస్వామి శేషాచలమున కేగిన పిమ్మట 


భూదేవితో నేమనెనో మాకు తెలుపుమ”ని యడిగిరి. 99 
ఇది శ్రీ వరావావురాణమున భూగోళోపాఖ్యానమున ధరణీ 
వరాహా నంవాదమున శ్రీ వేంకటాచలమావోత్యుమున ఉత్తరభాగమున 
నారదుడు నుమేరు శిఖరమునందలి యజ్ఞవరాహమును 
దర్భించుట యనెదు మొదటి అధ్యాయము 


य) ०० क्क 


రండవ అధ్యాయము 
శ్రీవరాహ మంత్రారాధన నియమము 
శ్రీసూతుడు :- 
మునులారా ! పూర్వము వైవస్వత మన్వంతరమున పుణ్యమగు కృతయుగమునందే 
జరిగిన పవిత్రమగు నీ కథను వినుడు. 1 


నారాయణాద్రియందు నివసించుచున్న ఎర్రతామరవలె విశాలమైన నేత్రములుగల 
భూభర్తయగు వరాహస్వామిని భూదేవి సఖురాండ్రతో కూడినదై నమస్కరించి 


యిట్లడిగెను. 2 
భూదేవి:- 

స్వామీ! మీరేమంత్రముచే నారాధింపబడి ప్రీతినందుదురు? మీకు ఎల్లప్పుడును 
నెవరు ప్రీతిపాత్రులగుదురు? 3 


ఏ మంత్రమును జపించువారికి సర్వసంపదలను పుత్రపౌత్రు లను, సార్వభౌమత్వమును, 
కోరినవారికి కోరిన కోరికలు సమ కూడును? 4 


ఏ మంత్రము తుదకు నీ పరమపదము నొసంగగలుగును? అట్టి దానిని నాపై 
దయచే తెలియజేయుడి. ర్‌ 


326 
163/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


ఇతి పృష్టస్తయా భూమ్యా ప్రాహ ప్రీతిస్మితాననః ॥ 


శ్రీవరాహః :- 

“శృణు దేవి పరం గుహ్యం సద్యః సమృత్తికారకమ్‌ । 
భూమిదం పుత్రదం గోప్యం అప్రకాశ్యం కదాచన ॥ 
కిబ్బు శుశ్రూషవే వాచ్యం భక్తాయ నియతాత్మనే | 
“ఓం నమః శ్రీవరాహాయ ధరణ్యుద్ధరణాయ చ ॥ 


వహ్నిజాయాసమాయుక్తః” సదా జప్యో ముముక్షుభిః । 
అయం మన్రో ధరాదేవి! సర్వసిద్ధిప్రదాయకః ॥ 


బుషిః సజ్యర్షణః ప్రోకో దేవతా త్వహమేవ హి । 
ఛన్దః పజ్మిః సమాఖ్యాతా శ్రీ బీజం సముదాహృతమ్‌ ॥ 


చతుర్లక్షం జపేన్మన్తం సద్గురోర్లబ్ధతన్మనుః I 
జాహుయాత్సాయసాన్నం వై క్షౌద్రసర్పిఃిసమన్వితమ్‌ ॥ 


అథ ధ్యానం ప్రవక్ష్యామి మనఃశుద్ధిప్రదాయకమ్‌ । 
“శుద్ధస్ఫటికశైలాభం రక్తపద్మదళేక్షణమ్‌ ॥ 


వరాహవదనం సౌమ్యం చతుర్చాహుం కిరీటినమ్‌ । 
శ్రీవత్సవక్షసం చక్రశజ్ఞాభయకరామ్బుజమ్‌ ॥ 


వామోరుస్థితయా యుక్తం త్వయా మాం సాగరామరే । 
రక్తపీతామృరధరం ८७०० భరణభూషితమ్‌ ॥ 


327 


10 


11 


12 


13 


14 


164 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, ద్వితీయో9_ ధ్యాయః 


శ్రీ సూతుడు :- 

ఇట్లు భూదేవి యడుగగా వరాహస్వామి మందస్మిత వదనార విందుడై ఇట్లు 
పలికెను. 6 

శ్రీ వరాహస్వామి :- 


దేవీ! మిక్కిలి రహస్యమును, వెంటనే సంపదల నొసంగున దియు, భూమిని, 
పుత్రుల నిచ్చునదియు, ఎన్నడును వెలిపుచ్చ రానిదియు నగు దానిని వినుము. 7 


ఇది యింద్రియ నిగ్రహముగలిగి శుశ్రూష నొనరించు భక్తునకు మాత్రము 
జెప్పతగినది. “ఓమ్‌ నమః శ్రీవరాహాయ ధరణ్యుద్దరణాయ” రి 


“వహ్నిజాయా సమాయుక్తాయ నమః” అను మంత్రము మోక్షేచ్చ గల వారిచే 
నెల్లపుడును జపింప తగినది. ఈ మంత్రము సర్వసిద్దుల నొసంగునది. 9 


ఈ మంత్రమునకు బుషి-సంకర్షణుడు. దేవత-నేనే. ఛందస్సు-పంక్తి. శ్రీ-బీజము 
అని చెప్పబడుచున్నది. 10 
మంచియాచార్యుని వలన నా మంత్రము నుపదేశమును పొంది నాలుగు 
లక్షలవర్యాయ మామం(గత్రమును జపించవలెను. తేనె నేతితో గూడిన 
పాయసాన్నమును హోమము చేయవలెను. 11 
అనంతరము మనోనైర్మల్యము ప్రసాదించు ధ్యానమును చెప్పుచున్నాను. “తెల్లని 
సృటికశైలమువంటి కాంతికలిగిన టియు ఎజ్జితామర రేకులవంటి నేత్రములు 
కలిగినట్టియు 12 


వరాహముఖము కలిగినట్టియు, సౌమ్యరూపుడును, చతుర్భుజుడును, కిరీటధారియు, 
శ్రీవత్సము వక్షమునందు గలిగి చక్రము శంఖము అభయముద్రలుగల బాహువులు 


గలిగినట్టిన్ని 13 

ఓ భూదేవీ! నిన్నునా ఎడమ తొడపై నుంచుకొన్నట్టిన్నీ ఎర్రని పీతాంబరమును 

ధరించి ఎర్రనియాభరణములచే నలంక రింపబడినట్టిన్నీ 14 
328 


164/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


శ్రీకూర్మపృష్టమ ధ్యస్థ శేషమూర్త్యబ్దసంస్థితమ్‌” । 
ఏవం ధ్యాత్వా జపేన్మన్తం సదా చాష్టోత్తరం శతమ్‌ ॥ 
సర్వాన్‌ కామానవాష్నోతి మోక్షజాన్తే వ్రజేద్రువమ్‌ 


ప్రోక్తం మయా తే ధరణి! యత్సృష్ణ్టోల హం త్వయా౭_మలే! 
అతః కిం తే వ్యవసితం (బ్రూహి తత్‌ విమలాననే! ॥ 


శ్రీ వరాహమన్రేణ ధర్మాదీనాం స్వాభీష్టసిద్ధివర్ణనమ్‌ 


శ్రీసూతః :- 
ఎఏతద్రుత్వా తతో భూమిః పప్రచ్చ పునరేవ తమ్‌ । 
శేనైవానుష్టితం దేవ! పురా ప్రాప్తం ఫలజ్బు కిమ్‌”! ॥ 


ఇతి పృష్టః పునర్దేవః శ్రీవరాహో౭_ బ్రవీదిదమ్‌ । 
“పురా కృతయుగే దేవి ధర్మో నామ మనుః మహాన్‌ ॥ 


బ్రహ్మణో౭_ముం మనుం లబ్బా జప్త్వా౭_స్మిన్‌ ధరణీధరే! 
మాం చ దృష్ట్వా వరం లబ్బా ప్రాపోల_ భూత్‌ మామకం పదమ్‌॥ 
ఇన్లో దుర్వాససః శాపాత్‌ పురా భ్రష్టః త్రివిష్టపాత్‌ । 
అనేనేష్ట్వా9_(త్ర మాం దేవి పునః ప్రాప్తః త్రివిష్టపమ్‌ ॥ 


అన్యేత పి మునయో భూమే ! జప్త్వా ప్రాప్తాః పరాం గతిమ్‌! 
అనన్తః పన్నగాధీశో హ్యముం లబ్బా౨_థ కశ్యపాత్‌ ॥ 


శ్వేతద్వీపే జపిత్వైవ బభూవ ధరణీధరః | 

తస్మాజ్ఞప్యః సదా చేహ మనుష్వైశ్చ ధరార్థిభిః ॥ 

శ్రీసూతః :- 

ఏతచ్చుత్వా౭_థ సుప్రీతా పునః ప్రాహ ధరాధరమ్‌ ॥ 
329 


15 


16 


17 


18 


19 


20 


21 


22 


23 


165 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, ద్వితీయో9_ ధ్యాయః 


శ్రీ ఆదికూర్మముయొక్క వీపునకు మధ్యమునగల శేష రూపముననున్న 


తామరపువ్వున నుండునట్టిన్నీ నా రూపమును ధ్యానించి, మంత్రమును 
నూటయెనిమిది పర్యాయములు జపించవలెను. 15 


అట్లుచేసిన కోరికలన్నిటి నిపొంది శరీరావసానమున తప్పక మోక్షమును బొందును. 
భూదేవీ నీ వడిగినదంతయు తెలిపితిని! ఇంకనీకేమి కోరికయున్నదో అడుగుము, 
అని పలికెను. 16 


శ్రీవరాహమంత్రముచే ధర్మాదులు తమయభీష్టమును పొందుట 
శ్రీ సూతుడు :- 
దీనిని విని భూదేవి మరల వరాహస్వామిని దేవా! పూర్వ మెవరీ మంత్రానుష్టానము 
గావించిరి. వారు పొందిన ఫలమేమి ? 17 


అని యడుగగా మరల వరాహస్వామి యిట్లు బలికెను. దేవీ! పూర్వము 
కృతయుగమున ధర్ముడను మనువు 18 


(బ్రహ్మనుండి యీ మంత్రోపదేశమునుబొంది యీ పర్వతము ననే దానిని జపించి 
నా దర్శనమునుపొంది వరములను లభించి పరమపదముపొందెను. 19 


ఇంద్రుడు దూర్వాసుని శాపమువలన స్వర్షమునుండి భ్రష్టుడై నన్నీమంత్రముచే 
పూజించి మరల స్వర్గమునందెను. 20 


భూదేవీ! ఇతరులుగూడ చాలమంది మునులీ మంత్రమును జవించి 
పరమగతినందిరి. సర్పరాజగు అనంతుడీ మంత్రము ను కశ్యపునివలన 
నుపదేశమును పొంది 21 


శ్వేతద్వీపమున జపించియే భూమిని ధరించువాడయ్యెను. భూమినర్థించు 
మనుజులును ఈ మంత్రము నెల్లపుడు తప్పక జపించవలెను. 22 
శ్రీ సూతుడు :- 


దీనిని విని భూదేవి మిక్కిలి సంతసించి మరల వరాహస్వామితో నిట్లు బలికెను. 23 


330 


165/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
ధరణీ :- 
'వేజ్బటాఖ్యే మహాశైలే శ్రీనివాసో జగత్పతిః । 
కదా హ్యాయాతి దేవేశః శ్రీభూమిసహితో9_మలః ॥ 
కథం కల్పాన్తరస్థాయీ భవిష్యతి జనార్దనః I 
ఏతద్‌ బ్రూహి వరాహాత్మన్‌ ! మహత్‌ కౌతూహలం మమ 
ఇతి శ్రీవారాహపురాణో భూగోళోపాఖ్యానే ధరణీవరాహనంవాదే 
శ్రీ వేబ్బుబాచలమావాోత్చే ఉత్తరార్డే శ్రీవరాహమ న్రారాధన 
విధ్యాదివర్థనం నామ ద్వితీయో౭_ ధ్యాయః 


కకక + 3 ° గ్రీకెతిణా 


అథ తృతీయో9_ధ్యాయః 


అగస్త(ప్రార్థనయా భగవతః సర్వజనదృగ్గోచరత్వవర్ణనమ్‌ 
శ్రీవరాహః :- 
“హన! తే కథయిష్యామి పురా వృత్తం వరాననే ! 
శృణు పుణ్యం మహాదేవి ! సభవిష్యం సహోత్తరమ్‌ ॥ 


వైవస్వతే౭ న్తరే దేవి! పూర్వే కృతయుగాన్తరే 1 
వాయోస్తపో మహద్దృవ్వా శ్రీభూమిసహితో9 నఘే ॥ 


ఆగచ్చత్‌ శ్రీనివాసశ్చ స్వామిపుష్కరిణీతటే । 
దక్షిణే? స్మిన్‌ పుణ్యతమే విమానే నన్దసంజ్ఞకే ॥ 


వసిష్యతి చ శ్రీకానో వాయోః ప్రియకరో హరిః । 

తదారభ్య హృషీకేశః సేనాన్యా౭_9_రాధితోల_నిశమ్‌ । 

ఆకల్పాన్తమదృశ్యే౭_ స్మిన్‌ విమానే౭_సౌ వసిష్యతి ॥ 
331 


24 


25 


166 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, తృతీయో9_ ధ్యాయః 


ధరణీదేవి :- 
వేంకటాచలమునకు జగత్సతియగు శ్రీనివాసుడు శ్రీభూసహితుడై ఎపుడు 
విచ్చేయును? 24 


ఎట్లు కల్పాంతమువరకు నివసించునో నా కెటింగింపుము. నాకు దానిని వినవలెనని 
మిక్కిలి కుతూహలముగా నున్నద”ని యడిగెను. 25 


ఇది శ్రీ వరాహవురాణమున భూగోళోపాఖ్వానమున 
ధరణీ వరాహ నంవాదమున శ్రీ వేజ్బటాచల మావోత్యమున ఉత్తరార్థమున 
శ్రీ వరాహమంత్రారాధనవిధిని వర్థించుట యనౌెడు రెండవ అధ్యాయము 


व ० ౪. + द 


మూడవ అధ్యాయము 
అగస్త్య ప్రార్థనచే భగవంతుడందరికి 
ప్రత్యక్షముగా నుండునట్లు నిలచుట 
శ్రీ తరాహస్వామి :- 
సుందరీ! పూర్వము జరిగిన వృత్తాంతమును చెప్పెదను వినుము. మహాదేవీ! ఈ 
పుణ్యవృత్తాంతము జరుగబోవు దానితోను జరిగినదానితోను కలసియున్నది. 1 


వైవస్వత మన్వంతరమున పూర్వమొక కృతయుగమునందు వాయువుచే నొనరింపబడు 
గొప్ప తపమునుగాంచి శ్రీభూమి సహితుడై 2 


శ్రీనివాసుడు స్వామిపుష్కరిణీ తీరమునకు విచ్చేసెను. దక్షిణ దిక్కునందలి 
నందకమను పేరుగల పుణ్యవిమానమున 3 


వాయువునకు (ॐ ०४०७९८० నివసించును. అది మొదలు శ్రీనివాసుడు 
సేనానాయకుడగు విష్వక్సేనునిచే నారాధింప బడుచు కల్పాంతమువరకు కనులకు 
గోచరించని యీ విమానమున నుండును. 4 


332 
166/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
ధరణీ :- 
“అదృశ్యో భగవాన్‌ మర్త్వెః కథం దృశ్యో భవిష్యతి? । 
శ్రీనివాసో౭_పి దేవేశో భవద్దక్షిణపార్వ్వగః । 
ఏతద్వద సురాధీశ ! జనైరారాధ్యతే కథమ్‌?” ॥ 
శ్రీవరాహః :- 
“అగస్తో౭_స్మిన్‌ సమాసాద్య పురా దేవం సనాతనమ్‌ । 
ఆరాధ్య ద్వాదశాబ్దం తం ప్రీణయిత్వా పునః పునః ॥ 


యయాచే తత్ర సాన్నిధ్యం “భవాన్‌ దృశ్యో భవి త్వితి । 
ఏవముకో హృషీకేశః శ్రీభూమిసహితో ధరే! ॥ 


“అహం దృశ్యో భవిష్యామి త్వత్కతే సర్వదేహినామ్‌ | 
ఏతద్విమానం దేవర్నే! న దృశ్యం స్యాత్‌ కదాచన ॥ 


ఆకల్పాన్తం మునీన్లాస్మిన్‌ దృశ్యోత హం నాత్ర సంశయః । 
మునిస్తద్వచనం (శ్రుత్వా ప్రీతః ప్రాయాత్‌ స్వమాశ్రమమ్‌॥ 


తతశ్చతుర్భుజో దేవః స దృశ్యో౭_ భూన్నరాదిభిః । 
విమానే మునిచిన్యేత_స్మిన్‌ ఆసితా చ తథోత్తరమ్‌ ॥ 


ఆరాధ్యమానః స్మన్దేన వాయునా సేవితః సదా । 
ఏవం గతే మహాకాలే చతుర్యుగసమన్నితే ॥ 

మిత్రవర్మణః ఆకాశరాజాఖ్యసుతోత్సత్తివర్ణనమ్‌ 
అష్టావింశే తు चण्डं ద్వాపరాన్తే వసున్ధరే 1 
యుద్ధే చ భారతే9_తీతే తిప్యే సతి యుగే తథా ॥ 
విక్రమార్మాదయో భూపాః శకాః శూద్రాదయస్తథా । 
గమిష్యన్తి స్వర్గలోకం మామజ్ఞాత్వా వరాననే! ॥ 

333 


10 


11 


12 


13 


167 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, తృతీయో9౭_ ధ్యాయః 


ధరణీదేవి :- 
అదృశ్యముగానుండు భగవంతుడెట్లు మనుష్యులకు కనుపించును? దేవాధిదేవుడగు 
శ్రీనివాసుడును నీ దక్షిణపార్వముననుండి జనులచేనెట్లు పూజింపబడునో 


తెలుపుమని యడిగెను. ర్‌ 
శ్రీ వరాహస్వామి :- 

అగస్యుడీపర్వతముననుండి సనాతనుడగు శ్రీనివాసుని పండ్రెండు సంవత్సరములు 
పూజించి మిక్కిలి సంతసింపజేసి 6 


“స్వామీ! మీరీ పర్వతమున సర్వజన సాక్షాత్మార మొసంగుచు యుండవలెనని 
ప్రార్థించెను. అట్లు ప్రార్థింపగా శ్రీభూమి సహితుడగు శ్రీనివాసుడు. 7 


“అగస్యా! నీ ప్రార్థన ననుసరించి సర్వ ప్రాణులకు ప్రత్యక్ష భూతుడనై యుండగలను. 
దేవర్శీ! ఈ విమానముగూడ నెపుడును అదృశ్యము కాజాలదు. 8 


కల్పాంతమువరకు నేనీ విమానమున (ప్రత్యక్షముగనే యుందును. ఇందు 
సందేహములేదు. అని తెలుపగా ముని యా మాటలను విని సంతసించి తన 
యా[(శ్రమమున కేగెను. 9 


అప్పటి నుండియు ఇకముందెల్లప్పుడును చతుర్భుజుడగు శ్రీమన్నారాయణు 
డందరకు మునులచే ధ్యానింపబడుచు నీ విమానమునందుండి దర్శన 
మిచ్చుచుండెను. 10 


కుమారస్వామిచే నారాధింపబడుచు వాయువుచే సేవింప బడుచుండెను. ఇట్లు 
చతుర్యుగ సంయుతమగు మహాకాలము గడువగా 11 


మిత్రవర్శ్మకు ఆకాశరాజను పుత్రుడు కలుగుట 
ఇరువది యెనిమిదవ ద్వాపరయుగాంతమురాగా, భారత యుద్ధము జరిగి పోయిన 


పిమ్మట కలియుగమునందు 12 

విక్రమార్ముడు మున్నగురాజులు శకాదిశూద్రులు నన్నెటుంగక స్వర్గలోకమున 

కేగుదురు. 13 
334 


167/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
తతః సోమకులోద్భూతో మిత్రవర్మా మహారథః । 
తుణ్సీరమణ్దలే రాజా నారాయణపురే వసన్‌ ॥ 


భవిష్యతి వరారోహే! మహాభాగ్యోదయో మహాన్‌ । 
తస్మిన్‌ శాసతి భూలోకం ధర్మేణ పృథివీపతౌ ॥ 


అకృష్ణపచ్యా పృథివీ సర్వసస్యవిభూషణా । 
నిరీతికోల_ భవత్‌ సర్వో జనో ధర్మసమన్వితః ॥ 

తస్య పత్నీ సమభవత్‌ పాణ్యకన్యా మనోరమా । 

తస్య श्ट కులోత్తంసో వియన్నామా సుతోత స్య ॐ ॥ 


తస్య పత్నీ తు ధరణీ నామాల 9 సీచ్చకవంశజా । 

తస్మిన్‌ రాజ్యం వినిక్షిప్య మిత్రవర్మా నృపోత్తమః । 

యయౌ తపోవనం పుణ్యం వేజ్కటాద్రేః సమీపతః ॥ 
ధరణీతలాత్‌ పద్మావత్యుత్పత్తి క్రమ: 

ఆకాశనామా తు మహాన్‌ రాజా౭_భూత్‌ సార్వభౌమకః । 

ఏకదారవ్రతో రాజా ధరణీసక్తచేతనః ॥ 


యజ్ఞార్థం శోధయామాస భువమారణితీరతః । 
కాజ్బనేన హలేనైవ కృష్యమాణే ధరాతలే ॥ 


బీజముష్టిం వికిరతా దృష్టా కన్యా ధరోద్గతా । 
పద్మశయ్యాగతా రమ్యా సర్వలక్షణలక్షితా ॥ 


తప్తజామ్బునదమయీ పుత్రికేవ విరాజతీ 
తాం దృష్ట్వా స మహీపాలో విస్మయోత్సుల్లలోచనః ॥ 


335 


14 


15 


16 


17 


18 


19 


20 


21 


22 


168 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, తృతీయో9౭_ ధ్యాయః 


అనంతరము చంద్రవంశమున పుట్టిన మహారథుడగు మిత్ర వర్మయను, రాజు 


తుండీర మండలమునందలి నారాయణ పురమున నివసించును. 14 
అప్పుడా మిత్రవర్మకు మహాభాగ్యోదయము గలిగి రాజై ధర్మముగా భూలోకమును 
శాసించుచుండును. 15 


భూమి దున్నకుండగనే సర్వవిధ పంటలచే నలంకరింప బడినదై యుండును. 
జనులందరు ఈతిబాధలు లేక ధర్మయుతులై యుందురు. 16 


అతనికి పాంద్యరాజు కుమార్తెయగు మనోరమయను భార్యయ య్యెను. ఆతనికి 
కులభూషణుడగు ఆకాశరాజను పుత్రుడు కలిగెను. 17 


అతనికి ధరణియను శకవంశమున పుట్టినకన్య భార్య ఆయెను. ఆ కుమారునకు 
మిత్రవర్మ రాజ్యభారమును ఒప్పగించి వేంకటాద్రి సమీపమునందలి పుణ్య 
తపోవనమున కేగెను. 18 


భూమినుండి పద్మావతి జననక్రమము 
ఆకాశరాజు గొప్పసార్వభౌముడై ఏకపత్నీవ్రతుడై భూపరిపాలనాసక్త చిత్తుడై 19 


ఆరణి నదీతీరమున యజ్ఞమొనర్చుటకై భూమిని బంగారు నాగలితో దున్నుచు 
శోధించెను. 20 


ఆ యజ్ఞభూమియందు ధాన్యపు విత్తనములను జల్లుచుండగా పద్మశయ పై పరుండి 
అందమై, సర్వలక్షితయైన నొక బాలిక భూమియందు గానుపించెను. 21 


మేలిమిబంగరు బొమ్మవలె విరాజిల్లుచున్న నా బాలికను యా రాజు ఆశ్చర్య 
వికసితనేత్రుడై చూచెను 22 


336 


168/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


ఆదాయ “తనయా చేయం మమై'” వేతి పునః పునః । 
జహర్ష మన్రిభిశ్చైనం ప్రాహ వాగశరీరిణీ ॥ 


“సత్యం తవైవ తనయా వర్థయస్వ సులోచనామ్‌” । 
తతః ప్రీతమనా రాజా స్వపురం ప్రవివేశ హ ॥ 


ఆహూయ ధరణీం దేవీం ఇదమాహ మహీపతిః । 
'దేవదత్తామిమాం పశ్య భూతలాదుత్ధితాం మమ।। 


ఆవాభ్యాం తదపుత్రాభ్యాం పుత్రీయం భవితా ధ్రువమ్‌” 


ఇత్యుక్త్వా ప్రదదౌ దేవ్యా హస్తే ప్రీత్యా వియన్నృపః ॥ 


23 


24 


25 


26 


ఆకాశరాజస్య ధరాణ్యాఖ్యపత్వ్యాం వసుదానాఖ్యసుతోత్పత్తిః 


తస్యాం గృహం ప్రవిష్టాయాం ధరణీ గర్భమాదధా । 
వియన్నృపశ్చ సుప్రీతో వీక్ష్య స్నిగ్ధవిలోచనామ్‌ । 
ఉవాచ “ఫలితా స్తుభ్రు ! లతా సాన్లానికీ చ మే” ॥ 
అథ సా ధరణీదేవీ అకాలే కమలలోచనా । 
సుప్రశస్తే ముహూర్తే చ స్వోచ్చసంస్టేషు పబ్బషు ॥ 
గ్రహేషు సుషువే పుత్రం మేషస్టే చ దివాకరే । 
దేవదున్దుభయో నేదుః పుష్పవృష్టి గృహే9_పతత్‌॥ 
వవౌ వాయుః సుఖస్పర్శః తజ్జన్మదివసే తదా । 
పుత్రసూతిప్రవక్తూణాం సుప్రీతః పుత్రజన్మని ॥ 


సర్వస్వదానమకరోత్‌ ఛత్రచామరవర్ణితమ్‌ । 
కపిలాకోటిదానబ్బు వృషభాణాం శతాధికమ్‌ ॥ 


337 


97 


28 


29 


30 


31 


169 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, తృతీయో9౭_ ధ్యాయః 


“ఈ బాలిక నాది” యని యామెను తీసుకొని మంత్రులతో కలసి సంతసించెను. 


అంతలోనశరీరిణియగు నొక వాక్యమిట్లు వినిపించెను. 23 
నిజముగా నీమె నీ పుత్రికయే, సుందరనేత్రిని చక్కగా పెంచు మిని యశరీరవాణి 
వినుపించెను. అంతనారాజు మిక్కిలి సంతసించి యాబాలికతో తనపురమును 
బ్రవెళించెను. 24 


తన రాణియగు ధరణీ దేవిని పిలచి “దేవునిచే నీయబడి నట్టియు, భూతలము 
నుండి పుట్టిన నీ బాలికను చూడుము. 25 


పుత్రసంతాన హీనులమైన మనయిరువరికీ బాలికయే పుత్ర వతియైనది, అని 
పలికి ఆకాశరాజు భార్యచేతిలో సంతోషమున నా పుత్రికనుంచెను. 26 


ఆకాశరాజునకు ధరణీదేవికి వసుదానుడను పేరుగల పుత్రుడు కలుగుట 


ఆ బాలిక యింటిలో ప్రవేశించిన శుభముహుర్తబలముచే ధరణీదేవి గర్భమును 
ధరించెను. ఆకాశరాజు మిక్కిలి సంతసించి స్నేహదృష్టిగల యామెనుజూచి సుందరీ! 
నా సంతానలతయు ఫలించెను కదాయని పలికెను. 27 


అంత ధరణీదేవి సరియగు కాలమున సుప్రశస్త ముహూర్తమున గ్రహములైదును 
తమతమ యున్నత స్థానములనుండగా 28 


సూర్యుడు మేషరాశిలోనుండగా పుత్రునిగాంచెను. అపుడు దేవదుందుభులు (యోగాను. 
పుష్పవృష్టి యా భవనముపై వర్షించెను. 29 


ఆ సుపుత్రోదయ దివసమున సుఖముగా వాయువువీచెను. పుత్రోదయవార్త 
నెజింగించినవారికి ఆకాశరాజు పరమ ్రీతుడై 30 


ఛత్రచామరములను తప్ప సర్వస్వమును దానమొనరించెను. కోటి కపిలగోవులను 
నూర్లకొలదివృషభములను దానమొన రించెను. 31 


338 


169/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
దివసే ద్వాదశే పుణ్యే జాతకర్మాదికాః క్రియాః । 
చకార నామధేయబ్బు *వసుదాని ఇతి స్వయమ్‌ ॥ 32 


ఆకాశతనయో దేవి! వసుదానో మనోరమః । 
వవృధే దివసైర్బాలః శుక్షపక్ష ఇవోడురాట్‌ ॥ 33 


ఉపనీతో వినీతోల_ సౌ గురుభిః బ్రహ్మపారగైః । 
పితురస్తాణి శస్త్రాణి మన్రవత్‌ సో౭_ప్యశిక్షత ॥ 34 


చతుష్పాదం ధనుర్వేదం సాజ్లోపాజ్గమధీతవాన్‌ । 
పితా తేనాతిబలినా దురాధర్వః పరైరభూత్‌ ॥ 35 


ఆకాశ ఇవ నిప్పజ్ళో గ్రీష్మే భానుమతా యుతః । 
వైశాఖ ఇవ మధ్యాహ్నే దుఃసహో దుర్నిరీక్షకళ ॥ 36 


ఇతి శ్రీవారాహపురాణో భూగోలోపాఖ్యానే ధరణీవరాహనంవాదే శ్రీవేజిటాచలమాహోత్ళే 
ఉత్తరారే అగన్మప్రార్థనయా భగవతః సర్వజనద్భగ్గోచరత్వాదివర్హనం నామ తృతీయో౭. 
ధ్యాయః 


=-= 9०9० శ్రీకతాణాా 


అథ २८२०९२० ధ్యా 


ఉద్యానవాసిన్యాః పద్మావత్యాః సమీపే నారదాగమనమ్‌ 


ధరణీ :- 
ఉక్తం భగవతా తస్య వియత్సుత్రస్య నామ చ । 
అయోనిజాయాస్తత్సుత్రాః కిం నామ చ తదా౭కరోత్‌" 1 


339 


170 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, च> ధ్యాయః 


ॐ ०(@ ०८६ 56००5 జాతకర్మాదులు గావింవబడెను. వసుదాను డను 


నామకరణమును గావించెను. 32 


ఆకాశరాజ పు(తుడగు వసుదానుడు మనోరంజకుడై శుక్లపక్ష చంద్రునివలె 
దినదినాభీవృద్ధిని గాంచుచుండెను. 33 


వేదవిదులగు గురువులచే ఉపనయనము గావింపబడి వినయము కలవాడై 
తండ్రిగారి యస్తశస్తములను మంత్రము లతో గూడ నేర్చుకొనెను. 34 


ధనుర్వేదమును సాంగోపాంగముగా చతుష్పాదములతో నేర్చు కొనెను. అతి 
బలశాలియగు నా పుత్రుని సహాయముతో తండ్రి శత్రువులకు ఎదిరింపరానివాడై 
యుండెను. 835 


ఆకాశమువలె మాలిన్యములేకను, గ్రీష్మమున వైశాఖమాస మధ్యాహ్నకాలమునందలి 
సూర్యునివలె నాకాశరాజు పరులకు సహింప శక్యముకానివాడై, చూచుటకైన 
నశక్తుడై వెలుగొందు చుండెను. 36 


ఇది శ్రీవరాహవురాణమున భూగోళోపాఖ్వానమున భూ, వరాహ సంవాదమున 
శ్రీవేంకటాచలమాహాత్యమున ఉత్తరార్థమున అగస్త్య >+ శ్రీనివాసుడు సర్వజన 
దర్భకుడై ఉందుట మొదలగునవి వర్థించుటయనెదు మూడవ అధ్యాయము. 


(र "ठ्वच 


నాల్లవ అధ్యాయము 


ఉద్యానవనమున విహరించుచున్న పద్మావతియొద్దకు నారదుడు వచ్చుట 
ధరణి:- 
స్వామీ ! ఆకాశరాజు పుత్రుని పేరును చెప్పితిరి, అయోనిజ యగు పుత్రిక 
పేరేమిపెట్టిరో తెలుపుడని 1 


340 
170/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
శ్రీ సూతః :- 
ఇతి పృష్టః పునః ప్రాహ శ్రీవరాహో జగత్పతిః । 
శ్రీవరాహా:- 
“ఆకాశరాజో మతిమాంస్తాం దృష్ట్వా కమలేశయామ్‌॥। 


పద్మినీ తి చ నామ్నా చకార వసుధాసుతామ్‌ । 
తాం తు యెవనసవ్పన్నాం సభీభిః పరివారితామ్‌ ॥ 


ఆరామే విహరన్తీబ్చు శుకకోకిలనాదితే । 
యదృచ్చయా9_9_గతస్తత్ర నారదో మునిసత్తమః । 
వనలక్ష్మీమివాలోక్య విస్మయాదిదమ బ్రవీత్‌ ॥ 


నారదః - 
కా౭_సి కస్య సుతా భీరు । హస్తం దర్శయ మే తవ । 
ఇత్యుక్తా సా సుచార్వజ్లీ స్వాత్మానం ००2३० బ్రవీత్‌॥ 


వియద్రాజసుతా బ్రహ్మన్‌ ! లక్షణాని వదస్వ మే । 
ఇత్యుక్తః స తదా ప్రాహ నారదో మునిసత్తమః ॥ 


నారదోదీరితపద్మావతీశరీరలక్షణాని 
నారదః- 
“శృణు త్వం చారువదనే లక్షణాని వదామి” తే। 
పాదౌ ప్రతిష్టితౌ సుభ్రు ! రక్తపద్మదలాన్వితౌ ॥ 
పాదాజ్లుల్యః సమా రక్తా రక్తతుజ్గనఖాన్వితాః । 
గుల్ఫౌ గూఢౌ సమావేతౌ జజ్ఞే చారోమశే శుభే ॥ 
జానునీ సమసుస్సిగ్టే సమావూరూ క్రమాదురూ । 
నితమ్బౌ పృథులౌ పీనా జఘనం చిన్యమేవ హ్‌ ॥ 


341 


171 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, च> ధ్యాయః 


శ్రీ సూతుడు :- 
జగత్ర్రభువగు వరాహస్వామిని భూదేవియడుగగా నాస్వామి భూదేవితోనిట్లు 
చెప్పెను. బుద్ధిమంతుడగు ఆకాశరాజా పద్మశాయినియగు ఆ బాలికనుగాంచి 2 


ఆ భూపు(తికకు పద్మినియను నామకరణము గావించెను. ఆ బాలిక 
యౌవనవంతురాలై సభీజనముతోకూడి 3 


చిలుకలయొక్కయు, కోకిలలయొక్కయు కూజితములతో ప్రతిధ్వనించుచున్న 
ఉద్యానవనములో విహరించుచున్న వనలక్ష్మి వలెనున్న పద్మావతిని తలవని 
తలంపుగ నచటికేతెంచిన నారదమహామునిగాంచి యాశ్చర్యమును చెంది 


యిట్లుబలికెను. 4 
నారదుడు- 

బాలా! నీ వెవ్వరి బాలికవు? నీ చేతిని నాకు చూపుమని యడుగగా చక్కని 
అవయవసౌష్టవముగల ఆ బాలిక తననుగూర్చి యిట్లు బలికెను. 5 


పూజ్యుడా! నేను ఆకాశరాజు కుమార్తెను. నా లక్షణములను వివరించుడని చెప్పగా 
నా నారదమునీంద్రుడు ఇట్లనియెను. 6 


నారదుడు చెప్పిన పద్మావతీశరీర లక్షణములు 
నారదుడు- 
సుందరముఖీ! నీ లక్షణములను చెప్పెదను వినుము. చక్కని కనుబొమ్మలు 
కలదానా! నీ పాదములు ఎజ్జతామరరేకులచే చిహ్నితములై చక్కగా నున్నవి. 7 


పాదముల వ్రేళ్ళు సమముగాను, ఎజ్జగానునుండి रक्कः యెత్తగు గోళ్ళను 
కలిగియున్నవి. మడమశీలలు, చీలమండలు గూఢముగా సమముగానున్నవి. 
పిక్కలు రోమములులేక సమముగా అందముగానున్నవి. 8 
మోకాళ్లు సమముగానుండి నునుపుగానున్నవి. తొడలును క్రమముగా సమానమైన 
లావు కలిగియున్నవి. పిరుదులు విశాలమై బలసియున్నవి. నడుము ఊహించ 
తగినంత సన్నముగానున్నది. 9 


342 
171/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


నాభిర్మజ్జలవాన్‌ నిమ్నః పార్వ్వా తే మేచకావుభౌ । 
త్రివలీలలితం మధ్యం రోమరాజివిరాజితమ్‌ ॥ 
స్తనౌ పీనౌ ఘనౌ స్నిగ్ధావున్నతౌ మగ్నచూచుకౌ । 
కరౌ తే రక్తపద్మాభౌ పద్మరేఖాసమన్వితౌ ॥ 
సుసూక్ష్మౌ రక్తసత్సర్వనిరన్తరసమాఖ్లలీ । 
శుకతుబ్ఞసమాకారనఖపంక్తివిరాజితౌ ॥ 

దీర్హా చ కోమలౌ భద్రే భుజౌ తే పుష్పదణ్ఞవత్‌ । 
పృష్టం తే వేదివద్భాతి విలగ్నమృజుమధ్యమమ్‌ ॥ 
కణ్ఞిస్తు రక్షో 6 दढ) స్కన్గా చావనతౌ శుభే । 
ముఖం ప్రసన్నం సతతమకలజ్బ్మశశిప్రభమ్‌ ॥ 
కపోలౌ కనకాదర్శసదృశౌ కుణ్ణలోజ్ఞ్వలౌ । 
తిలపుష్పసమాకారా నాసికా తే శుభాననే ॥ 


అకలజ్మాష్టమీచన్దసదృశో9_తిమనోహరః । 
దృశ్యతే యం లలాటస్తే నీలాలకసుశోభితః ॥ 


మూర్దా తే సమవృత్తశ్చ श्यत्‌ ° యతకచాన్వితః । 


స్మితసంశోభిదశనం బిమ్బాధరసమన్నితమ్‌ ॥ 


ముఖంతే విష్ణుయోగ్యం స్యాదితి మే నిశ్చితా మతిః। 


నాభిస్తే దక్షిణావర్త ఆవర్త ఇవ గాజ్లజః । 


త్వం హి క్రీరాభ్ధీసమ్ఫూతా లక్ష్మీరివ హి దృశ్యసే” ॥ 


343 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


172 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, చతుర్జోర. ధ్యాయః 


నాభి గుండ్రముగా లోతుగానున్నది. నీ ప్రక్కలు ప్రకాశించునవి. నడుము 


(మధ్యకాయము) మూడుముడుతలుకలదై రోమరాజితో ప్రకాశించుచున్నది. 10 


స్తనములు బలసి దృఢముగానుండి నున్ననై వున్నతమైన చనుమొనలు 
మగ్నమైయున్నవి. నీ చేతులు రక్తపద్మముల 2852504 పద్మరేఖలతో 
గూడియున్నవి. 11 


నీవైళ్లు మిక్కిలి పలుచనై ఎజ్జిని గుణుపులు కలిగి ఎడములేక సమముగా నుండి 
చిలుకముక్కువంటి గోళ్ళతో ప్రకాశించుచున్నవి. 12 


నీ భుజములు పూలమాలవలె దీర్హములై కోమలములునై యున్నవి. స్‌ పృష్టము 
తిన్నెవలె విశాలమైయున్నది. నడుము తిన్నమైన మధ్యభాగముకలిగియున్నది. 13 


నీ కంఠము పొడవుగానుండి ఎజ్జగానున్నది. భుజములు కొంచెము వంగి 
మంగళకరములైయున్నవి. ముఖమెల్లపుడును ప్రసన్నమై కళంకములేని చంద్రునివలె 
ప్రకాశించుచున్నది. 14 


చెక్కిళ్ళు బంగరుఅద్దమువలెనుండి కుండలకాంతితో ప్రకాశించుచున్నవి. ముక్కు 
నువ్వుపువ్వువలెనున్న్చది. 15 


నీ లలాటము నల్లని ముంగురులచే నొప్పుచు కళంక రహితమగు అష్టమి 
చంద్రునివలె అతిమనోహరమైయున్నది. 16 


నీ శిరముసమానమగు, వెడల్పుగలిగి, నున్నని దీరములగు తలవెంట్రుకలచే 
శోభించుచున్నది. పలువరస మందస్మితముచే (ప్రకాశించుచు దొండపండువంటి 
ఎర్రనిపెదిమలు కలిగి యున్నది. 17 


న్‌ ముఖసౌందర్యము విష్ణునకు ప్రీతికలుగునని నా నమ్మకము. నీ నాభి గంగయందలి 
సుడివలె దక్షిణావర్తమైయున్నది. నీవు పాలకడలినుండి పుట్టిన లక్ష్మివలె 
కనుపట్టుచున్నావు. 18 


344 
172/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 

శ్రీవరాహః- 
ఇత్యుక్త్వా పూజితస్తాభిః నారదో౭_ న్తర్దధే తదా । 
ఏతచ్చృత్వా౭.థ తత్సఖ్యః తామూచుః పద్మినీం సఖీమ్‌ ॥ 

పద్మావత్యాః స్వసభీభిః పుష్పాటవీగమనమ్‌ 
“వనం గచ్చామ పుష్పార్ధం వసన్తః సముపాగతః । 
కర్ణికారాశ్చ చూతాశ్చ చమ్బకాః పారిభద్రకాః ॥ 
పాలాశాః పాటలాః కున్హా రక్తాశోకాశ్చ పుప్పితాః । 
పద్మిన్యః సిన్దువారాశ్చ మాలత్యో యూథికాలతాః ॥ 
కల్పారకరవీరాశ్చ సజ్ఞర్షాదివ పుప్పితాః । 
పుష్పాపచయనం కుర్మో వనేస్మిన్‌ సుమనోహరే” ॥ 
ఇత్యుక్త్వా తా వనం జగ్యురాకాశి తనయాయుతాః । 
పుష్పాణ్యాహరమాణాస్తు విచరన్యస్తతస్తతః ॥ 
కజ్పిద్గజేనం దదృశుః శుభ్రదన్తద్వయోజ్ఞ్వలమ్‌ । 
గణ్బ్జభిత్తితలో ద్భూ తమదధారాద్వయోజ్ఞ్వలమ్‌ ॥ 


ఉన్నతం కరిణీయూథై 8 సముపేతం రజోజ్ఞ్వలమ్‌ । 
ఫూత్మ్కారిపుష్కర ప్రోద్యచ్చీకరాపూరితాననమ్‌ | 
దృష్ట్వా చోద్విగ్నహృదయా వనస్పతిముపాశ్రితాః ॥ 


మృగయార్థం పుష్పాటవీం ప్రతి శ్రీనివాసాగమనమ్‌ 


ఏతస్మిన్నన్నం చాశు దదృశుర్హ్యయముత్తమమ్‌ । 
అకలజ్మేన్దుధవళం జామూనదపరిష్మ తమ్‌ ॥ 


345 


19 


20 


21 


22 


23 


24 


25 


26 


173 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, చతుర్భోల_ ధ్యాయః 
శ్రీతరాహన్వామి:- 
అని యిట్లుపలికి నారదుడు సభీజనయుతయగు నామెచే పూజింపబడి 
యంతర్జానముజెందెను. అంతట పద్మావతీదేవి చెలికత్తెలది విని తమ సఖియగు 
పద్మినితో నిట్లుబలికిరి. 19 
పద్మావతీదేవి తన చెలికత్తెలతో పుష్పవనములకు వెళ్ళుట 


సఖీ! వసంతకాలము వచ్చినది. కావున పూలకొజకై ఉద్యానవనమునకు 
వెళ్ళుదాము. కొండగోగులలు, మామిడిచెట్లు, సంపెంగలు, దేవదారు 
వృక్షములు, 20 
మోదుగచెట్లు, కలిగొట్టు చెట్లు, మొల్లలు, రక్తాశోకములు పుష్పించినవి. 
తామరతీగెలు, వావిలిచెట్లు, జాజిమొక్కలు, అడవిమొల్లలు, పెద్దగోరంటచెట్లు, 21 
కలువలు, సాగంధికములు, గన్నేరులు పోటీపడుతున్నట్లు పూచినవి. ఓ మనోహరీ! 
ఈ తోటలో మనమందరము పూలు కోయుదుము. 22 
అని వలికినంత వారాకాశరాజ వు(తికతో గూడి వనమున కేగిరి. 
యచట పుష్పములను కోయుచు నిటునటు విహరించు చుండిరి. 28 


ఇంతలో తెల్లని రెండుదంతములు గలిగి = యందు మదజలము 
పస్రవించుచున్న యొక మదగజేంద్రమును దర్శించిరి. 24 


మిక్కిలి ఎత్తుగా నున్నదై, ఆడఏనుగుల గుంపులతోగూడి యొడ లంతయు ధూలిచే 
నింపుకొని “పూ” అనుచు తొండము నుండి వెడలిన నీటితుంపరలు 
ముఖమునిండుగ గారుచున్న మద గబేంద్రమునుగాంచి భయపడినవారై యొక 
వృక్షరాజము నాగశ్రయించిరి. 25 


వేటకై పుష్పవనమునకు శ్రీనివాసుడు వచ్చుట 


ఇంతలో కళంకరహితమగు చంద్రబింబమువోలె మిక్కిలి తెల్లనైనట్టియు. 
బంగారుఆభరణములచే నలంకరింపబడిన హయరాజమునొండు దర్శించిరి. 26 


346 


173/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


స్ఫురద్విద్యుల్లతాయుక్తశరన్మేఘమివోన్నతమ్‌ I 
తస్మింస్తు పురుషం కృష్ణం మదనాకారవర్చసమ్‌ ॥ 


పుణ్జరీకదళాకారకర్ణాన్తాయతలోచనమ్‌ । 
సుసూక్షృకౌమసంవీతనీలచూలికయోజ్ఞ్వలమ్‌ ॥ 
పద్మరాగమణిద్యోతి స్ఫురత్ముణ్ణలమబ్దితమ్‌ I 
సువర్దరత్నఖచితశార్‌బ్లదివ్యధనుర్దరమ్‌ I 

లి ౧ (గ 


అపరేణ కరేణెన వహన్తం కాజ్బనం శరమ్‌ । 
పీతకక్ష్యాసుసంవీతకటి దేశం సుమధ్యమమ్‌ ॥ 


రత్నకజ్మణకేయూరకటి సూత్రవిరాజితమ్‌ । 
విశాలవక్షఃసంశోభిదక్షిణావర్తసంయుతమ్‌ ॥ 


స్వర్ణయజ్ఞోపవీతేన స్ఫురత్సృన్థం మనోహరమ్‌ । 
ఈహామృగం సముద్దిశ్య మహావేగాదనుద్రుతమ్‌ ॥ 

తం దృష్ట్యా విస్మితా నార్యః సస్మితాః తస్టు రత్ర వై । 

తం దృష్ట్వా హయమారూఢం గజేన్లో నమమస్తకః ॥ 
తుణ్జముద్ధ్రత్య గర్జన్‌ వై వినివృత్య యయౌ వనమ్‌ । 
తస్మిన్‌ గతే గజే తత్ర హయాం 9 రూఢః సమాయయో। 
ఈహామృగం విచిన్వానః పుష్పలావీసమీపతః I 


భగవతః కన్యకానాం చాన్యోన్యసంవాదః 
తాః సమేత్య స చోవాచ తురగోపరి సంస్థితః । 
“అత్రాల_గతో మృగః కళశ్చిదీహామృగ ఇతీరితః । 
దృష్టో వా భవతీఖిః స బూత మే కన్యకా ఇతి ॥ 
347 


97 


28 


29 


30 


31 


39 


33 


34 


35 


174 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, च> ధ్యాయః 


ప్రకాశించు మెరుపు తీగతోకూడిన శరత్కాల మేఘమువలె మిక్కిలిఎత్తగు నా 


గుజ్బిముమీద మన్మధునిబోలు కాంతిగలిగిన కృష్ణవర్షుడంగు పురుషుండొక్కండు27 


తామరరేకులవంటి చెవులవరకు దీర్ణమగు నేత్రములుకలిగి పలచని నారచే 
చుట్టబడిన నల్లని పిల్లవెంట్రుకలునూ, 28 


పద్మరాగమణులకాంతిలో ప్రకాశించుచున్న కుండలములను, ఒక చేతితో సువర్ణరత్న 
ఖచితమగు శార్థమను దివ్యమైన ధనస్సును. 29 


మరియొక చేతితో బంగరుబాణమునుపూని, సన్నని నడుము నందు పచ్చని 
పీతాంబరమును, 30 


రత్నఖచితమైన కంకణములు, భుజకీర్తులు, వెొులత్రాడును ధరించి 
విశాలవక్షస్థలమున కుడి చుట్లతోనున్న శ్రీవత్సమును, 31 


బంగారు యజ్ఞోపవీతముచే (ప్రకాశించు భుజముకలిగి వేట జంతువు (తోడేలు)ను 
మహావేగముతో వెంబడించుచు వీరికి గనుపించెను. 32 


ఆయననుగాంచి స్రీలు ఆశ్చర్యపడినవారై చిరునగవుతో నచ్చటనే నిలచిరి. 
గుజ్జముపై నధిష్టించియున్న నాతనిని గాంచినంతనే గజరాజము తలను 2502)33 


(మర్యాద సూచకముగా) తొండమునెత్తి గర్జించుచు వనమునకు మరలిపోయును. 
అంతట నా యేనుగుమరలిపోగనే వేట మృగమును వెదకికొనుచు నశ్వారోహకుడు 
పువ్వులను కోయు వారి వద్దకు వచ్చెను. 
శ్రీనివాసుడు కన్యకలు సంభాషించుకొనుట 
అతడు గుల్బము పై నధిష్టించియుండి వారిని సమీపించి “ఇచ్చటకేదైన 
ఈహామృగమనబడు మృగమువచ్చెనా? మీరు చూచితిరో లేదో నాకు తెలుపుడని 
యడిగెను. 35 
348 


174/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
శ్రీవరాహా ౪- 
ప్రత్యూచుస్తాస్తు తం కన్యా “దృష్టో౭ रनु న కశ్చన । 
కిమర్ధమాగతో£._ స్మాకం వనం వరధనుర్ధరః ॥ 
అత్రావధ్యా మృగాః సర్వే వర్తమానా నిషాదప! । 
ఆశు గచ్చ వనాదస్మాత్‌ అకాశాత్మజపాలితాత్‌” ॥ 
ఇతి తాసాం వచః శ్రుత్వా హయాదవరురోహ సః । 
'కాస్తు యూయమియం చాపి కనకామ్బుజసన్నిభా ॥ 
సుభగా చారుసర్వాజ్లీ పీనోన్నతపయోధరా । 
బూత 299 హం గమిష్యామి శ్రుత్వా స్వస్యాలయం గిరిమ్‌”॥। 
ఇతి తస్య వచః (శ్రుత్వా ధరణ్యాత్మజయేరితా I 
సఖీ పద్మావతీ ప్రాహ నిషాదం పర్వతాలయమ్‌ ॥ 
“ఆకాశరాజతనయా వసుధాతలసమృవా I 
అస్మాకం నాయికా శూర ! పద్మినీ నామ నామతః ॥ 


(బ్రూహి త్వం సుభగాకార! కిం నామా కస్య వా సుతః?। 
జాతిః కా కుత్ర తే వాసః కిమర్థం త్వమిహాగతః? ॥ 


ఇతి పృష్టః స తాః ప్రాహ మన్దస్మితముఖామ్బుజః । 
“దివాకరకులం (ప్రాహుః అస్మాకం తు పురావిదః ॥ 


యస్య నామాన్యనన్లాని పావనాని మనీషిణామ్‌ । 

వర్ణతో నామతశ్చాపి కృష్ణం ప్రాహుస్తపస్వినః ॥ 

బ్రహ్మద్విషాం సురారీణాం యస్య చక్రం భయావహమ్‌ । 

యస్య శజ్ఞధ్వనిం శ్రుత్వా మోహమీయుర్హి వైరిణః ॥ 
349 


36 


37 


38 


39 


40 


41 


42 


43 


44 


45 


175 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, च> ధ్యాయః 


శ్రీతరాహుడు 8- 
ఆ కన్యలాతనితో -మేమేమృగమును చూడలేదు. నీవీ మా వనమునకు 
శ్రేష్టధనుర్దారివై యేల వచ్చితివి? 36 


వ్యాధరాజా! ఇచ్చటి మృగములేవియును, చంపదగినవిగావు. ఆకాశరాజుపుత్రి 
పాలించు నీ వనమునుండి శీఘ్రముగా పొమ్ము. 37 


అని వారి పలుకగా నాకర్ణించి యాతడు గుర్రమునుండి దిగి మీరెవరు? బంగరు 
పద్మమువంటి యీమె 38 


అందమైనదై, సుందర అవయవసౌష్థవముకలిగి, బలసిన ఎత్తగు పయోధరములుగల 
యీమె యెవరో నాకు దెలుపుడు. వినిన తరువాత నేను నా స్థానమగు పర్వతమున 
కేగుదును. 39 


అతని మాటలను విని భూపుత్రిచే చెప్పబడినదై పద్మావతియను సఖి పర్వత 
నివాసియగు నిషాదునితో నిట్లనియెను. 40 
ఈమె ఆకాశరాజ తనయ. భూమినుండి పుట్టినది. మాకు నాయిక. పేరు 
పద్మావతి, 41 


సుందరుడా! 8 పేరేమి? ఎవరి పుత్రుడవు? నీ జాతియేమి? నీ నివాసయెచ్చట? 
ఎందులకు నీవిచ్చటికి వచ్చితివి? తెలుపుము. 42 


అని యడుగ నాతడు ముఖముపై చిరునవ్వు ప్రకాశింప వారితో నిట్లు బలికెను. 
మాది సూర్యవంశమని మా పూర్వులు చెప్పుచుందురు. 43 


ఎవని నామములనంతములో, స్మరించు మనుజులకు పాపహ రములో అట్టి 
నన్ను రంగువలనను 'పేరువలనను కృష్ణుందని పండితులందురు. 44 


బ్రాహ్మణ ద్వేషము కలవారికి, దేవశత్రువులకు ఎవని చక్రము భయమును 


కలిగించుచు శబ్దధ్వనిచేతనే శత్రువులను మోహము పరుపంజాలునో, 45 


350 


175/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
యస్య వై ధనుషస్తుల్యం ధనుర్నైవామరేష్వపి | 
తం మాం వీరపతిం ప్రాహుః వేజ్కటాద్రినివాసినమ్‌ ॥ 46 


తస్మాదద్రితటాత్‌ సో౭_హం నిషాదైరనుగైర్భుతః । 
మృగయార్థం హయారూఢో యుష్మాకం వనమాగతః ॥ 47 


మయా౭_ప్యనుద్రుతః కళ్చిత్‌ మృగో వాయుగతిర్యయౌ । 
తమదృష్ట్వా వనం పశ్యన్‌ దృష్టవాన్‌ సుభగామిమామ్‌ ॥ 48 


కామాదిహా9 9 గతోల హం వా మయా కిం లభ్యతే త్వియమ్‌!। 
ఇతి కృష్ణవచః (శ్రుత్వా (प्यते పునరటబ్రువన్‌ | 49 


“అకాశరాజో దృష్ట్వా త్వాం కృత్వా నిగడబన్ధనమ్‌ 
యావన్నయతి తావ త్వం గచ్చ శీఘ్రం స్వమాలయమ్‌॥। 50 


తర్ణితస్తాభిరేవం స హయమారుహ్య శీఘ్రగమ్‌ । 
యుక్తః స్వానుచరైః సర్వైః యయౌ ద్రుతతరం 0621 51 


ఇతి శ్రీవారాహపురాణో భూగోలోపాఖ్యానే ధరణీవరాహనంవాదే శ్రీవేజ్బటాచలమావాోత్సే 
ఉత్తరార్జే ఉద్యానవానిన్యాః వద్భావత్యాః సమీపే నారదాగమన - శ్రీ శ్రీనివాన 
వృగయాదివర్హనం నామ చతుర్గోల_ ధ్యాయః 


తప + 5) 0 శ్రత్రనరాకా 


అథ పఖ్వమోల౨_ ధ్యా 
పద్మావతీదర్శనేన శ్రీనివాసస్య మోహప్రాప్తిః 
శ్రీవరాహః :- 
సమ్రాప్య ८०० 9 లయం దివ్యమవతీర్య హయోత్తమాత్‌। 
విసృజ్య సానుగాన్‌ సర్వాన్‌ దేవాన్‌ కైరాతరూపకాన్‌ ॥ 1 
351 


176 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, పజ్వమో౭_ ధ్యాయః 


దేవతలలోనైనను నెవని ధనస్సునకు సాటియైన ధనువులేదో అట్టి నన్ను వీరపతిని, 


శ్రీవేంకటాచలనివాసినిగా నెరుంగుడు. 46 


ఆ పర్వతచరియనుండి నేను కిరాతమిత్రులతోగూడి వేటకై తురగము నెక్కి మీ 
వనమునకు వచ్చితిని. 47 


నేనును ఒక మృగమును వెంబడించితిని కాని యది వాయు వేగముతో 
పారిపోయెను. దానిని వెదకుచువచ్చి నేనీ సుందరిని గాంచితిని. 48 


నేను కోరికతో నీమె కొజకై వచ్చినచో నాకీమె లభ్యమగునా? యను కృష్ణుని 
మాటలను విని చెలికత్తెలు కోపించి యిట్లనిరి. 49 


ఆకాశరాజు చూచిన నిన్ను సంకెలలువేసి తీసికొనిపోవును. నీ విపుడే యిందుండి 
నీ నివాసమునకు తొందరగ నేగుము. 50 
ఇట్లు వారిచే భయపెట్టబడి శీఘ్రగామియగు తన గుర్రమునెక్కి స్నేహితులతో 
గూడ శీఘ్రముగా పర్వతమునకేగెను. 51 
ఇది శ్రీవరాహవురాణమున భూగోళోపాఖ్యానమున ధరణీవరాహ సంవాదమున శ్రీ 
వేంకటాచలమాహత్యుమున ఉత్తరార్థమున ఉద్యానముననున్న పద్మావతి వద్దకు నారదుడు 
వచ్చుట శ్రీశ్రీనివానుని వేటను వర్ణించుటయనెదు నాలుగవ అధ్యాయము. 


य) ० @)° क्क 


అయిదవ అఖభ్యాయుళుు 


పద్మావతీదర్శనముచే శ్రీనివాసునకు మోహము కలుగుట 


శ్రీతరాహనస్వామి - 
శ్రీనివాసుడు తన యింటికేగి గుర్రమునుండి దిగి కిరాత వేషముతో తన వెంబడి 
వచ్చిన దేవతలనందరను విడచి 1 


352 


176/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
'విశ్రమధ్వి మితి ప్రోచ్య వివేశ మణిమణ్దపమ్‌। 
ఆరుహ్య మణిసోపానం పబ్బకక్ష్యా అతీత్య చ॥ 


ముక్తాగృహం సమాసాద్య తస్మిన్‌ లోలాయితే శుభే । 

నవరత్నమయే మజ్చో సంవివేశావశో హరిః ॥ 

సంస్మరన్‌ పద్మగర్భాభాం తామేవాఠం 9 యతలోచనామ్‌ । 

తనుమధ్యాం పీనకుచాం మన్దస్మితముఖామ్చుజామ్‌॥ 

క్షీరాబ్ధితనయామేవ మేనే పద్మోద్భవాం శుభామ్‌ । 

తస్యాం గతమనా దేవః శ్రీనివాసో ముమోహ చ ॥ 
ముహ్యమానం శ్రీనివాసం ప్రతి వకుళమాలికోక్తిః 

తతో మధ్యాహ్నసమయే = त्री దివ్యముత్తమమ్‌ 

సూపదంశం సుగన్టబ్బు దేవార్దమతిశోభనమ్‌ ॥ 

శుద్దాన్నం పాయసాన్నజ్బు గౌడం ముద్దాన్నమేవ చ। 

కృత్వా పజ్బవిధాపూపాన్‌ పూరికావటకానపి ॥ 

దేవం ద్రష్టుం యయౌ శీఘ్రం సఖీ వకుళమాలికా । 

పద్మావతీ పద్మపత్రా చిత్రరేఖాసమన్వితా ॥ 

నివేశ్య ద్వారి దేవస్య తాః సర్వాః (ప్రమదోత్తమాః । 

వివేశ తత్సమీపం సా స్వయం వకుళమాలికా ॥ 

గత్వా సమీపం దేవస్య వవన్దే భక్తిభావతః । 

దృష్ట్వా9_థ దేవం వివశం పర్యజ్మే రత్నభూపషితే ॥ 

పాదసంవాహనం కృత్వా నిమీలితవిలోచనమ్‌ । 

తం ధ్యాయన్తబ్బు కిమపి వ్యాజహార శుచిస్మితా ॥ 


353 


10 


11 


177 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, పజ్వమో౭_ ధ్యాయః 


“మీరిక విశ్రమించుడ”ని పలికి మణిమండపమున ప్రవేశించి మణిసోపానములనెక్కి 


మైదు ముంగిళ్ళనుదాటి 2 
ముక్తాగ్భహమునకేగి యచ్చట నందమగు నవరత్నఖచితమగు తల్పమున స్వాధీనము 
తప్పి విశ్రమించెను. 3 


మాటిమాటికి తామరపువ్వు మధ్యభాగ 5००९७००९ కాంతి కలిగినట్టియు, 
విశాలనేత్రియు, కృశించిననడుము కలదియు, బలసిన వక్షోజములు కలదియు, 
చిరునవ్వు చిందులాడు ముఖపద్మము కలదియునగు 4 


పద్మము నుండి పుట్టిన నామెను పాలకడలి నుండి బుట్టిన లక్ష్మియనియే తలంచుచు 
ఆమెయందు సంలగ్న మానసుడై శ్రీనివాసుడు మోహమునందెను. 5 
మోహించిన శ్రీనివాసునితో వకుళమాలిక పలికిన పలుకులు 

అనంతరము మధ్యాహ్న సమయమున మంచి వ్యంజనము లతో (నంజుకొను 
పదార్థములతో) పరిమళించుచున్న దేవయోగ్యమును, దివ్యమును 6 
నగు శుద్దాన్నమును క్షీరాన్నమును, బెల్లముతో కలిపి పెసరపప్పుతో వండిన 
అన్నమును, (చక్కెర పొంగలి) 7 
పూరీలును, వడలును, గూర్చి యెదు విధములగు నప్పములను జేసి సథఖియగు 
వకుళమాలిక పద్మావతి పద్మపత్ర చిత్రరేఖయను సఖురాండ్రతో కూడి శ్రీనివాసుని 


చూచుట కేతెంచెను. 8 
ఆ సఖులను ద్వారమువద్దనే నిలిపి వకుళమాలిక మాత్రము స్వయముగా శ్రీనివాసుని 
సమీపించెను, 9 
ఆమె దేవుని సమీపించి భక్తితో నమస్కరించెను. రత్నాలంకృత మంచమున 
మోహముచే పరవశుడైయున్న శ్రీనివాసునిగాంచి 10 
పాదములనొత్తి నిమీలితనేత్రుండై దేనినిగూర్చియో యోచించు చున్న యాతనితో 
చిరునవ్వునవ్వుచు నిట్లని బలుకదొడంగెను. 11 
354 


177/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


“ఉత్తిష్ట దేవదేవేశ! కిం శేషే పురుషోత్తమ! । 
పరమాన్నం కృతం దేవ భోక్తుమాగచ్చ మాధవ ॥ 


కింవా త్వమార్తవచ్చేషే సర్వలోకార్తినాశన! | 
మృగయామటతా దేవ! కిం దృష్టం భవతా వనే ॥ 


అవస్థా తే విశాలాక్ష! కాముకస్యేవ దృశ్యతే । 
కా దృష్టా దేవకన్యా వా మానుషీ వా౭_హికన్యకా? । 
బ్రూహి మే త్వమచిన్యాత్మన్‌! కన్యాం తాం చిత్తహారిణీమ్‌॥ 


&ॐ८&> 8- 
తన్యాస్తద్వచనం (శ్రుత్వా నిశ్చాసమకరోద్విభుః | 
నిశ్వసన్తం పునః ప్రాహ ప్రీతా వకుళమాలికా ॥ 


“ఏవం మనోహరా కా సా తవాపి పురుషోత్తమ!?” । 
తామవోచరద్ధుషీకేశో వక్ష్యామి శృణు తత్త్వతః ॥ 


శ్రీనివాసోక్త పద్మావతీపరిణయకారణాని 
శ్రీభగఠాన్‌ :- 
“పురా త్రేతాయుగే పుణ్యే రావణం హతవానహమ్‌ । 
తదా వేదవతీ కన్యా సాహాయ్యమకరోబ్భియః ॥ 


సీతారూపా౭£_ భవల్లక్ష్మీః జనకస్య మహీతలాత్‌ । 
గతే మయి తు మారీచం హన్తుం పబ్బవటీవనే ॥ 


మమానుజో9 పి మామేవ సీతయా చోదితోల న్వయాత్‌ । 
తదన్తరే రాక్షసేన్సో హర్తుం సీతాముపాయయా ॥ 


355 


12 


13 


14 


15 


16 


17 


18 


19 


178 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, పజ్వమో౭_ ధ్యాయః 


దేవాధిదేవా! పురుషోతమా! లెమ్ము. ఏల పవ్వళించియున్నావు? మాధవా! 


బీ 


పరమాన్నములు సంసిద్ధముగనుంచితిని భుజింతువు రమ్ము. 12 


నీవు రోగివలె పవళించుట కేమిహేతువు? నీవు లోకములోని వారియార్తినంతయు 
నశింపచేయువాడవు గదా! దేవా! వేటకై తిరుగుచున్న నీకేమి యచట 
గానుపించెను? 13 


విశాలాక్షా! నీయవస్థజూడ కాముకునివలెనున్నది. దేవకన్యకను గాంచితివా? 
మనుష్యకన్య గన్పట్టెనా? నాగకన్య గోచరించెనా? నీ మనోహారిణియైన నా 
కన్యకను నా కెజింగింపుమ”ని యడిగెను. 14 


శ్రీ వరాహాస్త్వామి :- 
ఆ మాటలనువిని శ్రీనివాసుడొకసారి నిట్టూర్చెను. వకుళ మాలిక నిట్టూర్పులు 
విడచుచున్న శ్రీనివాసుని గాంచి మరల నిట్లనియెను. 16 


పురుషోత్తమా! నీకును మనోహారిణియగు నామె యెవరై యుండును? అని 
గ్రుచ్చిగ్రుచ్చి ప్రశ్నింపగా శ్రీనివాసుడు యదార్థముగా చెప్పదనువినుమని యిట్లు 
చెప్పనారంభించెను. 16 


శ్రీనివాసుడు తెలిపిన పద్మావతీపరిణయ కారణములు 
శ్రీ భగవానుడు :- 
పూర్వము పుణ్యమగు (త్రేతాయుగమున నేను రావణుని సంహరించితిని. అపుడు 
వేదవతీయను కన్య లక్ష్మీదేవికి సాహాయ్యము నొనరించెను. 17 


భూలోకమున లక్ష్మి జనకమహారాజు పుత్రిగా భూమినుండి యవతరించెను. 
పంచవటీవనమున నేను మారీచుని జంపుటకు వెళ్ళగా 18 


నా సోదరుడగు లక్ష్మణుడుగూడ సీత్రాప్రేరితుడైనన్నను గమించెను. అంతలో 
రాక్షసేంద్రుడగు రావణుడు సీతను హరించుటకు సమీపించెను. 19 


356 


178/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


అగ్నిహోత్రగతో వహ్నిః తం జ్ఞాత్వా రావణోద్యమమ్‌ । 
ఆదాయ సీతాం పాతాలే స్వాహాయాం సన్నివేశ్య చ ॥ 


తేనైవ రక్షసా सनृ పురా వేదవతీం శుభామ్‌ । 
అగ్నౌ విసృష్టదేహాం తాం సంహర్తుం రావణం పునః ॥ 


సీతాయా రూపసదృశీం కృత్వా చైవోత్ససర్ణ హ। 
సా రావణహృతా భూత్వా లజ్మాయాబ్బు నివేశితా॥। 


హతే తు రావణే పశ్చాత్‌ పునరగ్నిం వివేశ సా । 
అగ్నిస్తు రక్షితాం లక్ష్మీం స్వాహాయాం మమ జానకీమ్‌॥ 


దత్వా హ స్తే చ మామాహ సీతయా సహితం శిఖీ । 
“ఇయం వేదవతీ దేవ! సీతాయాః ప్రియకారిణీ! ॥ 


సీతార్థం రాక్షసపురే తేన బన్టీకృతా స్థితా । 
తస్మాదేనాం వరేణైవ ప్రీణయ త్వం శ్రియా సహ” ॥ 


ఇతి వహ్నివచః శ్రుత్వా సీతా మామవదచ్చుభా । 
“మమ ప్రీతికరీ నిత్యమియం వేదవతీ విభో! । 
తస్మాత్సరం భాగవతీం దేవైనాం వరయ ప్రభో” ॥ 


శ్రీభగఠాన్‌ :- 
“తథా దేవి కారిష్యామి హ్యష్టావింశే కలౌ యుగే । 
తావదేషా బ్రహ్మలోకే వసత్వమరపూజితా ॥ 


పశ్చాత్తు భూమితనయా భవిష్యతి వియత్సుతా” । 
ఇతి దత్తవరా పూర్వం మయా లక్ష్యా చ సున్దరీ ॥ 


357 


20 


21 


22 


23 


24 


25 


26 


97 


28 


179 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, పజ్వమో౭_ ధ్యాయః 


అగ్నిహోత్రవేదికలోనున్న అగ్ని రావణుని ప్రయత్నము నెటింగి సీతను పాతాళములో 


స్వాహాయందు ప్రవేశపెట్టి 20 


పూర్వమా రావణునిచే స్పృశింపంబడి యగ్నియందు దేహ మును విడచిన యా 
వేదవతిని రావణుని సంహారార్థమై 21 


భీతవలె తయారు గావించి (యూశ్రమమునందు) విడచెను. ఆమెయే రావణునిచే 
హరింపబడి లంకలో ప్రవేశ పెట్టబడెను. 22 
రావణుడు చంపబడిన తరువాత నామె మరలనగ్నిలో ప్రవేశించెను. అగ్నిదేవుడునూ 
స్వాహాచేత రక్షింపబడిన లక్ష్మి యవతారమగు నా సీతను 23 


నా హస్తమందు సమర్పించి సీతతోకూడిన నన్ను గాంచి “రామా! ఈమె వేదవతి. 
సీతకు శ్రేయోభిలాషిణి. 24 


సీతకొరకై లంకలోరావణునిచే బంధింపబడియున్నది. కావున నీవేదైన 
వరమునొసంగి వేదవతిని సీతతోకూడ సంతోషపరుచు మిని పలికెను. 25 


ఇట్లు హుతాశనుడు పలికినంతనే సీత నాతోనిట్లనియెను. స్వామీ! ఈ వేదవతి 
నాకెల్లపుడును హితకారిణియైయున్నది. ఈమె పరమ భాగవతోత్తమురాలు కావున 


మీరీమెను వరింపప్రార్థించుచున్నాన'ని కోరెను. 26 
శ్రీనిలానుడు :- 

ఆమాటలను విని నేను “దేవీ! 28వ కలియుగముననట్లే యాచరించెదను. 
అంతవరకీమె బ్రహ్మలోకమున సుర పూజితయై యుండుగాక! 27 


అనంతరము భూదేవి పుత్రియై అకాశరాజు కుమార్తెయై విలసిల్లును. అని యిట్లు 
నాచేతనులక్ష్మిచేతను వేదవతికి వరమీయబడెను. 28 


358 


179/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


అద్య నారాయణపురే సమ్ఫూతా ధరణీతలాత్‌ । 
పద్మాసమా పద్మనేత్రీ పద్మా దత్తవరా సతీ॥ 


సభీభిరనురూపాభిః వనే పుష్పాణి చిన్వతీ । 
మృగయామటతా తత్ర మయా దృష్టా మనోరమా ॥ 


తన్యా రూపం మయా వక్తుం న శక్యం శతహాయనైః । 
«इ ॐ చతయా >° त्व సజ్ఞమో భవితా యది ॥ 


ప్రాణాః స్థిరా భవిష్యన్తి సత్యమిత్యవధారయ । 
త్వం తత్ర గత్వా తాం కన్యాం దృష్ట్వా వకుళమాలికే! ॥ 


జానీహి రూపలావణ్యాదియం యోగ్యేతి చాస్య వై । 
అనవద్యా విశాలాక్షీ పద్యేస్టీవరలోచనా” ॥ 


వియద్రాజపురం (ప్రతి వకుళమాలికాగమనమ్‌ 


ఇత్యుక్త్వా మోహమాపన్నం తం ప్రాహ వకుళా పునః । 
“ఇతో గచ్చామి దేవేశ! మనోజ్ఞా తవ యత్రసా ॥ 
మార్గం వద రమాధీశ! గమిష్యే యేన తాం ప్రతి” । 
ఏవముకో రమాధీశః! తాం ప్రాహ వకుళస్రజమ్‌ ॥ 
“ఇతో గచ్చ మహాభాగే! శ్రీనృసింహగుహా యతః । 
తన్మార్గేణావతీర్యా౭_ స్మాత్‌ భూధరేనాత్‌ మనోరమాత్‌!! 
అగస్యాశ్రమమాసాద్య దృష్ట్వా లిజ్ఞం తదర్చితమ్‌ । 
“అగస్త్యేశి ఇతిఖ్యాతం సువర్ణముఖరీతటే ॥ 
తీరేణెవ తతో గచ్చ శుకబ్రహ్మబుషేర్వనమ్‌ । 
పశ్యన్తీ స్వర్ణముఖరీం తత్ర కల్లోలమాలినీమ్‌ ॥ 

359 


29 


30 


31 


32 


33 


34 


35 


36 


37 


38 


180 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, పజ్వమో౭_ ధ్యాయః 


నేడామె నారాయణపురమున భూమినుండి పుట్టినది. పద్మము వంటి ముఖము 


కలదై పద్మనేత్రయై లక్ష్మిచే వరమీయబడినదై 29 


తన కనుకూలురగు సఖురాండ్రతో వనమున పుష్పములను కోయుచు వేటకై 
తిరుగుచున్న నాకు ఆ మనోహారిణి గానుపించినది. 30 


ఆమె సౌందర్యము నూరువత్సరములలోగూడ నెను వర్ణింప జాలను. లక్ష్మితోవలె 
నామెతో నేడు నాకుసంతోషముకలిగి ననే 31 


నాప్రాణములు స్థిరముగా నిలుచును. ఇది నిజమని నమ్ముము. వకుళమాలికా! 
నీవు నేడచ్చటికేగి యాకన్యను చూచి 32 


వద్మేందీవరములవంటి విశాలనయనములు గల యావవిత్ర కన్య 
రూపలావణ్యాదులచే నాకు తగినదేమో గుర్తెబుంగుము. 33 


ఆకాశరాజనగరికి వకుళమాలిక వచ్చుట 
అని వర్ణించి మోహమును చెందిన శ్రీనివాసునితో వకుళమాలిక దేవాదిదేవా! 
మనోహారిణియగు నామె యెచ్చటనున్నదో యచ్చట కిపుడేయేగెదను. 34 


ఆమె నివాసమునకేగు మార్గమునుతెలుపుమ”ని యడుగగా వకుళమాలికకాతడు 
ఇట్లని పలికెను. 85 


పుజ్యురాలా! నీ వీ పర్వతమునుండి నృసింహ గుహమార్దమున నీకొండ క్రిందకుదిగి 
36 


అగస్తాశ్రమమునకేగి యాతడర్చించు “అగస్వేశాయని ప్రసిద్ధమైన లింగమునుజూచి 
సువర్ణముఖరీనది యొద్దునేబట్టి పోవుచు 37 
తరంగించుచున్న స్వర్ణముఖిని దర్శించుచు శుకమహాయోగి వనమున కేగుము. 38 


360 


180/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


తత్ర పద్మసరో నామ పావనం పద్మసంయుతమ్‌ । 
తత్ర స్నాత్వా क తత్తీరే తపన్తం మునిసత్తమమ్‌ ॥ 


ఛాయాశుకం నమస్కృత్య కృష్ణజ్బు బలసంయుతమ్‌ । 
ఆరాధ్యమానం మునినా శుకేన సతతం శుభే! ॥ 


ఇన్టనీలమణిశ్యామం పీతనిర్మలవాససమ్‌ । 
తీర్థయాత్రాం గమిష్యన్తం బలభద్రం సితా9_కృతిమ్‌॥। 


ఉపాసయన్తం మన్రాణి ముక్తాన్వితకరద్వయమ్‌ । 
ఉద్యన్తం పాదుకాయుక్తం బలభద్రం ప్రణమ్య చ ॥ 


ఆదాయ స్వర్ణకమలం సరసో౭_ స్మాద్వరాననే I 
తీర్త్వా సువర్ణముఖరీం వనాన్యుపవనాని చ ॥ 


అరణీతీరమాసాద్య విశ్రమ్య చ వనాన్తరే । 
నారాయణపురీం దృష్ట్వా విస్మయజ్బు గమిష్యసి ॥ 


తస్యాశ్చోపవనే వృక్షాన్‌ పుష్పాఢ్వాన్‌ ఫలసంయుతాన్‌ । 


పనసామ్రశిరీషాంశ్చ కున్దతిన్దుకపాటలాన్‌ ॥ 


పున్నాగనాగవరుణరసాలాజ్కోలచమృకాన్‌। 
వకుళామలకాన్‌ సాలాన్‌ తాళహిన్తాలపద్మకాన్‌ ॥ 


జమ్బూనిమృకదమ్చెలాపిప్పలీమధుకార్జునాన్‌। 
ప్రియబ్లుహిబ్లుఖర్జూరమాయూరాశోకలోధ్రకాన్‌!! 


అశ్వక్తోదుమ్బర ప్లక్షబదరీ భూర్జకీచకాన్‌ । 
చిజ్బాకింశుకమనార శాల్మలీబీజపూరకాన్‌ ॥ 


361 


39 


40 


41 


42 


43 


44 


45 


46 


47 


48 


181 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, పజ్వమో౭_ ధ్యాయః 


అచ్చట పవిత్రమును పద్మములతో గూడిన పద్మసరోవరమున స్నానము నాచరించి 


తపమాచరించుచున్న మునిశ్రేష్ణుడగు 39 


ఛాయాశుకునకు నమస్కరించి యాతనిచే నిరంతరమారా ధింపబడుచున్న బలరామ 
సహితుడును. 40 


ఇంద్రనీలమణివలె నల్లనగు వాడును పచ్చని పీతాంబరమును ధరించి కృష్ణుని 
తీర్థయాత్రల కేగుచున్నట్టియు, తెల్లనిరంగు గలిగి నట్టియు, 41 


రెండు చేతులకును ముక్తామాలలుధరించిన మంత్ర జపమొన ८२) చూ 
ప్రయాణమునకు సంసిద్ధమగుచు పాదుకలు ధరించిన బలరామునకునూ 
నమస్మరించి, 42 
ఈసరస్సునుండి స్వర్ణకమలమును తీసికొని సువర్ణముఖరిని దాటి వనములను, 
ఉపవనముల నతిక్రమించి 48 


ఆరణీతీరమునుజేరి యచటి వనమధ్యమున విశ్రమించి నారా యణపురమును 
గాంతువేని నీవాశ్చర్యమును చెందుదువు. 44 
ఆ నారాయణపురమును పరిసరములలోని ఉపవనములందు పూలతోను, 
పండ్లతోను కూడిన పనస, మామిడి, దిరిసెన, తిరుగుడు, తుమ్మికి, కలిగొట్టు 
వృక్షములను, 45 
సురపొన్న పొన్న, ఉలిమిరి, అందుగు, ఊడుగు, సంపెంగ చెట్లను, పొగడ, 
ఉసిరి, మద్ది, తాటి, గిజకతాడి, పద్మకవృక్షము లను, 46 


టి 


ఖర్జూర, ఓమ(వాము), అశోక, లొద్దుగు(లోధ్ర) చెట్లను, 47 


నేరేడు, వేప, కడప, పెద్దయేలకి, ఊషణ, ఇప్ప, ఏటుమద్ది, ప్రేంకణ, ఇంగువ, 


రావి, మేడి, జువ్వి, రేగు, బుజపత్తిరి, వెదురు, చింత, మోదుగు, మందార, 
బూరుగు, మాదిఫల వృక్షములను, 48 


362 
181/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


పూగనారజ్ఞలికుచనారికేళవనాకులాన్‌। 
మల్లికామాలతీకున్సయూథికాకేతకీయుతాన్‌!। 


కరవీరాబ్బసమృన్నాన్‌రాజరమావిరాజితాన్‌ । 
మయూర కీరగరుడ శుకసారససజ్ములాన్‌ ॥ 


భృజ్ఞరుజ్మారనిబిడాన్‌ ఆరామాన్‌ సుమనోహరాన్‌ । 
పశ్యన్తీ పరమం హర్షమ వాప్య చ నదీతటే ॥ 


గత్వా పుష్పోత్తరే మార్లే పురీమిన్హపురీసమామ్‌ । 
గజ్జయేవావృతాం నిత్యం సరితా “అరణి” నామయా । 
ఆకాశరాజనగరీం గత్వా తత్రోచితం కురు ॥ 


శ్రీవరాహాః ~ 
ఇత్యాదిశ్య సురాధీశః సభీం తాం వకుళాభిధామ్‌ । 
విసృజ్య శయేన శుభ్రే స శిశ్యే శ్రీసమన్వితః ॥ 


ప్రణమ్య దేవదేశం సఖీ వకుళమాలికా । 
గుజ్జామణిసమాకారం రక్తాశ్వమధిరుహ్య సా ॥ 


యథోక్తమార్గేణ యయౌ పశ్యన్తీ వివిధాన్‌ మృగాన్‌ 
మత్తేభాన్‌ పర్వతాకారాన్‌ శ్వేతదన్తవిభూషితాన్‌ ॥ 


కరిణీయూథసహితాన్‌ జలదా9_9_దానతత్సరాన్‌ । 
సింహాన్‌ శ్వేతఘనప్రఖ్యాన్‌ సింహీయూథైరను ద్రుతాన్‌॥ 


శార్జూలర్హాంశ్చ ఖడ్దాంశ్చ శరభాన్‌ గవయాన్‌ మృగాన్‌ | 
కృష్ణసారాంశ్చ గోమాయూన్‌ శశాంశ్చ ప్రియకానపి ॥ 


363 


49 


50 


51 


59 


53 


54 


55 


56 


5¶ 


182 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, పజ్వమో౭_ ధ్యాయః 


పోక, నారింజ, నిమ్మ, కొబ్బరితోటలతో నిండిన ప్రదేశము లను, మల్లె, జాజి, 
మొల్ల, అడవిమొల్ల, మొగిలిచెట్లతో కూడిన వాటిని, 49 


గన్నేరుపూలతో నిండిన ప్రదేశములను, టేలచెట్లతో విరాజిల్లువాటిని, నెమళ్ళు, 
చిలుకలు, (గద్దలు, బెగ్గురు పక్షులతో కూడిన ప్రదేశములను, 50 
తుమ్మెదలు రుంకారములతో మారు(మోగుతూ మనస్సును దోచే సుందరమైన 
ఉపవనములను చూస్తూ (సువర్ణముఖరీ) నదీతీరములో పరమానందమును పొందిరి. 
51 

పుష్పోత్తర మార్గమునజని, సదా గంగవంటి యారణినదితో చుట్టుకొనబడి 
ఇం(దవురితో సాటాయుగు ఆకాశరాజ నగరమునకేగి యచట 


నీకుఉచితమగురీతినాచరింపు”ని తెలిపెను. 52 
శ్రీవరాహనస్త్వామి :- 

అని యిట్లు శ్రీనివాసుడు వకుళమాలిక కాజ్ఞాపించి యామెను బంపివైచి 
శోభాయుక్తుడై తెల్లనిశయ్యపై పవళించెను. 53 


వకుళమాలికయు శ్రీనివాసునకు నమస్కరించి గురువిందమణి వంటి యెట్జని 
గుజ్జమునెక్కి 54 


వివిధ మృగములను, పర్వతాకారములై తెల్లని దంతములుగల ఏనుగులను 
జూచుచూ, 55 
అది యాడయేనుగు గుంపులచే వెంబడింపబడుచు నీళ్ళను తాగుటలో 
తత్పరములగుట వీక్షించుచూ, శ్వేతఘనమని పేరు గాంచి ఆదసింహములచే 
ననుగమింపబడుచున్న సింహములను, 56 


శార్జూలములను, ఎలుగుబంటులను, ఖద్దమృగములను, శరభములను, గవయ 
మృగము (చమరీ లేక గురుపోతులను, లేళ్ళను, నక్కలను కుందేళ్ళను. 57 


364 


182/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


సారసాంశ్చ మయూరాంశ్చ మార్దారాన్‌ వనగోచరాన్‌। 
వృకాన్‌ శుకాన్‌ సూకరాంశ్చ సువాచః పక్షిణస్తథా।। 58 


పశ్యస్తీ వివిధాకారాన్‌ తుష్యన్తీ చ ముహూర్ముహుః । 
ఆససాదా9_రణీతీరం పశ్చిమం పాదపాకులమ్‌ ॥ 59 


అవతీర్యా9_రుణాదశ్వాత్‌ అగస్వేశసమీపతః । 

దృష్ట్వా9_గస్వ్రేశ్వరం లిజ్ఞమగస్త్రేన సుపూజితమ్‌ । 

తత్ర స్నాత్వా చ పీత్వా చ విశశ్రామ నదీతటే ॥ 60 
దివ్యోద్యానస్థపద్మావతీసభీః ప్రతి వకుళమాలికోక్తిః 


తత్రా౭_ 9 గతా రాజగ్భహాత్‌ యోషితో దేవసన్నిధా। 
సఖీః పద్మాలయాయాస్తా దృష్ట్వా వకుళమాలికా । 


గత్వా సమీపే తాసాం సా కిం వదన్తీం స్మ పృచ్చతి ॥ 61 
వకుళమాలికా :- 

కా యూయం యోషితో (బూత విచిత్రాం 9 భరణ(స్రజః। 

కుతః సమాగతా హ్యత్ర కిం కార్యం వో£_మలాననాః?” ॥ 62 


తాస్తు తస్యా వచః శ్రుత్వా స్మితపూర్వమధథా9_ బ్రువన్‌ 
“శృణుష్వావహితా దేవి! వయం వక్ష్యామహే£౭_ధునా॥ 63 


ఇతి శ్రీవారాహపురాణో భూగోలోపాఖ్యానే ధరణీవరాహనంవాదే శ్రీవేజిటాచలమాహోత్ళే 
ఉత్తరార్జే పద్భావలీదర్భనేన శ్రీనివాసన్య మోహ ప్రాప్యాదివర్ణనం 
నామ వజమో9౨_ ధ్యాయః 


తతర + 5) कच्च 


365 183 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, పజ్వమో౭_ ధ్యాయః 


బెగ్గురు పక్షులను, నెమళ్ళను, అడవి పిల్లులను, తోడేళ్ళను, చిలుకలను, పందులను, 


మధురధ్వనిగల పక్షులను ఇంక ననేక విధములైన ప్రాణులను 58 


గాంచుచు మాటిమాటికి సంతసించుచు వృక్షరాజ సంకీర్ణమగు ఆరణీనదీ 
పశ్చిమతీరమును జేరెను. 59 


ఎట్టినిగుజ్బిమునుండి అగస్వేశ్వర సమీపమునదిగి అగస్త్య పూజితమగు 
అగ స్యేశ్వరలింగమునుగాంచి యానదియందు స్నానపానములనొనరించి 
నదీతీరమున విశ్రమించెను. 60 


దివ్య ఉద్యానవనముననున్న పద్మావతీ సఖురాం[డ్రతో 
వకుళమాలిక భాషించుట 
రాజగ్భహమునుండి దేవసన్నిధానమున కేతెంచిన పద్మావతీదేవి సఖురాంద్రను 
గాంచి వారివద్ద కేగి వకుళమాలిక వారి వృత్తాంతము నిట్లడిగెను. 61 


వకుళమాలిక ;- 
ప్రీరత్నములారా! విచిత్రాభరణ మాలికల ధరించిన మీరెవరు? ఇక్కడ కెందుండి 
విచ్చేసితిరి. శుభ్రముఖులారా! మీకేమి పని? యని యడిగెను. 62 

९) (६ 


వారామె మాటలను విని చిరునవ్వు నవ్వుచు “దేవీ! మే మెవరమో తెలిపెదము, 
సావధానముగా వినుమ”ని తమ చరిత్రమును చెప్పుటకు ప్రారంభించిరి. 63 
ఇది శ్రీవరాహవురాణమున భూగోళోపాఖ్యానమున భూ, వరావా నంవాదమున శ్రీ 
వేంకటాచలమావోత్యుమున ఉత్తరార్థమున వద్దావతీ దర్భనమున శ్రీనివాసునకు 
మోవాముకలుగుట యనెదు యెదవ యధ్యాయము 


కరన వ 4 డ్రకకాకా 


366 


183/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


అథ షష్ట ధ్యా యయుః 
వకుళమాలికాం ప్రతి సభీవినివేదిత పద్మావత్యుదన్తః 
యోటితః :- 
“వయమాకాశరాజస్య శుద్ధాన్తనిలయాః [०००६ । 
సఖ్యః పద్మాలయాయా వై దుహితుర్వసుధాపతేః ॥ 


రాజపుత్రీం పురస్కృత్య గతాః పూర్వం వనాన్తరమ్‌ । 
కుర్వన్యః పుష్పాపచయం రాజపుత్రర్థమాకులాః ॥ 


వృక్షమూలే సమాసీనాః తత్ర పశ్యామ పూరుషమ్‌ । 

ఇన్టనీలశిలాశ్యామం ఇన్టిరామన్దిరోరసమ్‌ ॥ 

ఈషత్సితముఖం చారుపీనదీర్హభుజద్వయమ్‌ I 
ష్టపీతామ్బరం హేమబాణబాణా9_ సనోజ్ఞ్వలమ్‌ ॥ 


సువర్ణమకుటం హారకేయూరాదివిభూషితమ్‌ । 
తం తు పద్మాలయా దృష్ట్వా సఖీ కమలలోచనమ్‌॥। 


దృతహేమనిభాకారా “పశ్య పశ్యేతి సా౭_బ్రవీత్‌ । 

పశ్యన్తీనాం తదా౭_ స్మాకం గతో£_న్తర్ధానిమాశు సః । 

సా సఖీ మూర్చితా౭_ స్మాభిః నీతా రాజగ్భహం తతః॥ 
పద్మావతీముద్దిశ్య దైవజ్ఞం ప్రతి వియ ద్రాజకృత ప్రశ్నాదిః 


దృష్ట్వా౭_స్వస్థాం నృపః ~. | 
“వద విప్రేన్ట! పుత్రా మే గ్రహచారఫలం మునే”॥ 


బృహస్పతిసమో విప్రో విచార్యాల 9 _త్మని ఖేచరాన్‌ । 
“అనుకూలా గ్రహాః సర్వే తవ పుత్రా నృపోత్తమ! ॥ 


367 


184 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, न> ధ్యాయః 


ఆరవ అధ్యాయము 
వకుళమాలికతో సఖురాండ్రు చెప్పిన పద్మావతీ వృత్తాంతము 


కలు ;- 
మే మాకాశరాజుయొక్క అంతఃపురమున నివసించువారము. ఆకాశరాజు 
కుమార్తెయగు పద్మావతికి సఖురాండ్రము. 1 


కనాడు రాజపుత్రి ముందేగదా మేమున్నూ వనాంతరమున కేగి పువ్వులను 
కోయుచున్న రాజపుత్రిని ఆతురులమైగాంచి యుండి 2 


22) & ८०९०० మొదటకూర్చుని యుంటిమి. ఇంతలో నచట యింద్ర 
నీలమాణిక్యమువలె  నల్లనై లక్ష్మీనివాసభూత _ వక్షస్థలుడైనపురుషు 
నొకనిగాంచితిమి. 3 
అతడు మందస్మిత వదనారవిందుడై సుందరమై బలసిన దీర్ణుజద్వయము 
కలవాడై పట్టుపీతాంబరమును ధరించి. బంగరు ధనుర్భాణములను ధరించి 
(ప్రకాశించుచు 4 


బంగరుకిరీటహారభుజ కీర్యాదిభూషణవిభూషితుడై విరాజిల్లు చుండెను. 
పద్మపత్రవిశాలనేత్రుడగు ఆతనిని మాసఖి పద్మావతి గాంచి 5 
మేలిమిబంగరు శరీరఛాయకల మా సఖియెన పద్మావతి మాతో 'చూడుచూడు'మని 
పలుకుచు మాకు చూపగా మేము చూచుచుండగనే యాతడంతరానము నందెను 
మా నెచ్చెలి యంత మూర్భనందినదై మాచే రాజగృహమునకు గొనిపోబడెను. 6 
పద్మావతినిగూర్చి దైవజ్ఞుని ఆకాశరాజు ప్రశ్నించుట 

ఆకాశరాజు తన పుత్రిక యస్వస్థతగా నుండుటనుగాంచి యొక దైవజ్ఞుని రావించి 
“బ్రాహ్మణోత్తమా! నా పుత్రికగ్రహచార ఫలమును చెప్పు” మని యడిగెను. 7 
బృహస్పతి సమానుడగు నా బ్రాహ్మణుడు తనమనమున నక్ష్మత్రములను, 
గ్రహములను గుణించుకొని “రాజా! నీ పుత్రిక (గవాములన్నియు 


చాలననుకూలముగానున్నవి. 8 


368 


184/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


కిన్తు నిత్యం గ్రహఫలం కిజ్బిత్‌ భ్రాన్తికరం నృప!” । 
తమువాచ పునర్ధీమాన్‌ ప్రశ్నకాలం విచార్య చ ॥ 


ఛాయాం గుణిత్వా లగ్నజజ్బు ఫలాని చ విచార్య చ । 
'లగ్నే లగ్నాధిపశ్చన్టః కేన్టే చైవ బృహస్పతిః ॥ 


నిద్రాతి దినపక్షీ తు ప్రశ్చ్నపక్షీ తు రాజ్యగః । 

శృణు రాజన్‌! ఫలం తస్య స్వాస్థ్యమేవ భవిష్యతి ॥ 
ఉత్తమః పురుషః కశ్చిత్‌ ఆగతః కన్యకాం ప్రతి । 

తం దృష్ట్వా మూర్చితా పుత్రీ తేన యోగం సమేష్యతి ॥ 


తేనైవ ప్రేషితా కాచిత్‌ ఆగమిష్యతి కన్యకా । 
సా తు వక్ష్యతి యద్వాక్యం తద్ధితం తే భవిష్యతి ॥ 


తత్మురుష్వ మహారాజ! సత్యం సత్యం వదామ్యహమ్‌ I 
కిబ్బు సర్వార్థదం యత్తు సర్వవ్యాధివినాశనమ్‌ ॥ 


వక్ష్యామి తత్మురుష్వాద్య పుత్రా స్తవ సుఖావహమ్‌ । 
కారయా9_గస్యలిజ్ఞస్య బ్రాహ్మణైరభిషేచనమ్‌” ॥ 


దైవజ్ఞోక్యా అగస్యలిజ్ఞార్చనాయ విప్రాదిప్రేషణమ్‌ 


2२85०९० ¢ గృహం యాతో రాజానం దైవచిన్తకః । 
ఆకాశరాజో౭_పి తదా విప్రానాహూయ వైదికాన్‌!! 


అభ్యర్ష్యా౭_9_జ్ఞాపయామాస “గత్వా దేవాలయం ద్విజాః! 


మహాభిషేకం శమ్మోశ్చ కురుధ్వం మన్రపూర్వకమ్‌” ॥ 
ఇత్యనుజ్ఞాప్య తానస్మాన్‌ ఆహూయాభ్యవదచ్చుభే! | 
“మహాభిషేకసమ్ఫారాన్‌ సమాదయత కన్యకాఃి ॥ 


369 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


185 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, షష్టోా౭_ధ్యాయః 


కాని నిత్యమగు గ్రహఫలము కొంచెము భ్రాంతికరముగా నున్నద” ని తెలుపుచు 


ప్రశ్నకాలమును విచారించి మరియు నిట్లనియెను. 9 


ఛాయను లగ్నమును దాని ఫలితములను విచారించి లగ్నమున లగ్నాధిపతియగు 
చంద్రుడును, కెంద్రమున బృహస్పతియు నుందిరి. 10 


దినపక్షి నిద్రించుచున్నది. ప్రశ్నపక్షి రాజమునందున్నది. రాజా! ఆపక్షి నిట్లుండుటకు 
ఫలము ఈమెకారోగ్యము కలుగుటయే. 11 


ఒకానొక ఉత్తమపురుషుడు కన్యకవద్దకు వచ్చియున్నాడు. అతనిని జూచి 
పుత్రికమూర్చనందినది. అతనితోసమాగమము లభింపగలదు. 12 


ఆ పురుషునిచే పంపబడిన ఒక కన్యక ఇచటకు రాగలదు. ఆమె చెప్పినదంతయు 
నీకు హితమునే కూర్చును. 13 
కావున నీవామెచెప్పిన రీతిని నడుచుకొనుము. నేనుచెప్పినది నిజము! నిజము, 
మరియు సర్వసిద్దులు నొనగూర్చునదియు, అన్ని రోగములను బాపునదియు, 14 
నీ పుత్రికకు సుఖము నొనగూర్చునదియునగు నొక యుపాయ మును చెప్పెదను. 
అగస్యలింగమునకు బ్రాహ్మణులచే అభిషేకమును చేయించుము. 15 
దైవజ్ఞాలమాట ప్రకారము రాజగస్య లింగార్చనకై బ్రాహ్మణులను పంపుట 
అనిచెప్పియా దైవజ్ఞుడింటికేగగనే ఆకాశరాజు వేదవిదులగు (బ్రాహ్మణులను 
రావించి 16 
వారిని పూజించి “బ్రాహ్మణోత్తములారా! మీరు దేవాలయమున కేగి ఈశ్వరునకు 
మహాభిషేకమును మంత్రపూర్వకముగా చేయించుడి'ని యాజ్ఞాపించెను. 17 
అట్లువారితో చెప్పిపంపి మమ్ములను పిలచి “కన్యలారా! మీరతి రయమున 
మహాభిషేకమునకు వలయు సామగులను సమ కూర్చుడిని చెప్పెను. 18 
370 


185/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


ఇత్యాజ్ఞప్తా నృషేణైవ వయం దేవాలయం గతాః । 
(బ్రూహి త్వం సుభగే _స్మాకం త్వదాగమనమజ్ఞసా ॥ 


కుతో సి కస్య = टु ९ ॐ» జిగమిషా హి ॐ? । 
దివ్యాశ్వమధిరుహ్యేమం దేవలోకాదివాగతా” ॥ 


శ్రీవరహాః- 
ఇతి తాభిస్తదా పృష్టా హృష్టా వకుళమాలికా । 
ప్రోవాచ వాచం మధురాం హర్షయనస్తీవ బాలికాః ॥ 


వకుళమాలికా :- 
'శ్రీవేజ్మిటాద్రేః ప్రాప్తా. హం నామ్నా వకుళమాలికా । 
ధరణీం ద్రష్టుకామా9 హం ఆరుహ్యేమం తురబ్గమమ్‌।। 


ద్రష్టుం శక్యా భవేద్దేవి! కిము తత్ర నృపాలయే” । 
ఇతి తస్యా వచః శ్రుత్వా తాః ప్రోచుర్న్చుపకన్యకాః ॥ 


“అస్మాభిః సహితా త్వం వై ద్రక్ష్యసే ధరణీం శుభే । 
ఇత్యుక్తా సా తతస్తాభిరాగతా నృపమన్దిరమ్‌ ॥ 


ఆగచ్చన్తీషు తాస్వేవం ధరణీ తు పులిన్దినీమ్‌ । 
ఆయాన్తీం వీధికాయాం సా సగుజ్యాశజ్ఞభూషితామ్‌॥। 


ధరణీకృత ప్రశ్నస్య పులిన్దినీప్రతివచనమ్‌ 


శిశుం సననయం పృష్టే బదా వస్తాబ్బలేన వె। 
ఆవి ౧ అ © వాది రా 
“వదామి సత్యం శృణుత భూతం భవ్యం భవిష్యకమ్‌”।। 


వదన్తీం వీథివీథీష, తామాహూయ శుచిస్మితా । 
స్వర్ణశూర్చం సమాదాయ తస్మిన్‌ ముక్తా నిధాయ చ॥ 


371 


19 


20 


21 


22 


23 


24 


25 


26 


2/7 


186 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, షష్టోా౭_ధ్యాయః 


అట్లాజ్ఞాపింపబడిన మేము దేవాలయమునకు వెలితిమి. సుందరీ నీవెవరు 


నీయాగమమున కారణమును వెంటనే మాకు తెలుపుము. 19 


నీ వెచ్చటిదానవు? ఎవని ప్రయోజనమునకై యెచటికేగ వలయునని నీ 
యభిలాషయో యెజుంగబరచుము. ఈ దివ్యాశ్వము నధిరోహించి దేవలోకము 


నుండి వచ్చినట్లున్నావు” 20 
శ్రీతరాహనస్వామి :- 

అని కన్యకలడుగగా వకుళమాలిక సంతసించి బాలికలను సంతసింప జేయునట్లు 
మధురముగానిట్లు బలికెను. 21 
వకుళమాలిక ~ 

బాలికలారా? నేను వేంకటాద్రినుండి యిచ్చటకు వచ్చితిని. నా పేరు వకుళమాలిక. 
ధరణీదేవిని చూడవలెనని యీ గుజ్జమునెక్కి వచ్చితిని. 22 


ఆరాజమందిరమున ధరణీ దేవిని దర్శింప వలనుపడునా? యని యడుగగా నా 
రాజకన్య లిట్లనిరి. 23 


“మాతో వచ్చిన చూడవచ్చును” అంతనా వకుళమాలిక రాచకన్నియలతో గూడి 
రాజమందిరమునకేగెను. అచట ధరణీదేవి గురువిందగింజలతోను శంఖములతోను 
అలంకరించుకొనిన సోదిచెప్పు చెంచితనొకర్తును. 24,25 


ధరణీదేవి ప్రశ్నలకు సోదికత్తె జవాబులిచ్చుట 
పాలుత్రాగు వనివానినొకని వ(స్తాంచలమున వీవునకట్టుకొని 
“భూతభవిష్యద్వర్తమానములను నిజముగా తెలిపెదను. వినుడ”ని 26 


వీధి వీధియందును నరచుచు నా వీధికేతించినదానిని పిలచి బంగరు చేటలో 
ముత్యములను పోసి. 97 


372 
186/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


త్రిప్రస్థమాత్రాన్‌ త్రీన్‌ రాశీన్‌ కృత్వా తస్యై నిధాయ చ । 
“వద సత్యం పులిన్దే త్వం ఏప్యద్వా భూతమేవ వా ॥ 


ఇత్యేవం ధరణీ దేవీ పృచ్ళన్తీ తాం స్థితా౭_భవత్‌ । 
పృష్టా సా౭£_వదదస్యాస్తు మనసా యద్విచిన్తితమ్‌!। 


“'మధ్యరాశౌ ४2० తే వద కల్యాణి మే ०००२ । 
“ఓ” మిత్యాహాథ ధరణీ పులిన్గాం రాజవల్లభా ॥ 


ధరణీ :- 

రాశిరుక్తః ఫలం (బ్రూహి ధనరాశిం దదామి తే । 
పుళిన్దా- 

సత్యం వదామి తే సుభ్రు! శిరోరత్నం ప్రయచ్చ మే” ॥ 
ఇత్యుక్తా సా తు ధరణీ స్వర్ణపాత్రేల న్నమాదదే । 
దత్త్వా తస్యై పుళిన్దిన్యై “సత్యం బూ” హీతి సా౭ వదత్‌॥ 
సక్షీరమన్నమాదాయ దత్వా పుత్రాయ భామినీ । 

సా సత్యమవదత్‌ 'సుభ్రూః! దుహితుర్దేహశోషణమ్‌ ॥ 


పురుషాదాగతం భీరు తద్రూపాదర్శనాదియమ్‌ । 
అబ్గతాపం సమాపన్నా హ్యనజ్ఞశరపీడితా ॥ 


సతు దేవాదిదేవో వై వైకుణ్ఞాదాగతః స్వయమ్‌ । 
శ్రీవేజ్మటా ద్రిశిఖరే స్వామిపుష్కరిణీతటే ॥ 


మాయావీ పరమానన్దః శ్రియా సహ రమాపతిః । 
కామరూపీ విహరతే స్వభక్తాభీష్టదో హరిః॥ 


373 


28 


29 


30 


31 


39 


33 


34 


35 


36 


187 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, షష్టోా౭_ధ్యాయః 


మూడుతూముల ముత్యములను మూడురాసులుగాజేసి యామె కొసంగి “నీవు 
జరుగబోవుదానిని జరిగిన దానిని నిక్కముగా వచింపుము. 28 


అని యడుగుచుండెను. ఇట్లడుగగనే సోదికత్తియ ధరణీదేవి మనసునదలచిన 
దానినిట్లు చెప్పెను. 29 


కల్యాణీ! నీవు మధ్యరాశిలో నాలోచించుచుంటివి కదా! నాకు సరిగా తెలుపుమని 
యడిగెను. ధరణీదేవియవునని యంగీకరించెను. 80 


ధరణీదేవి :- 

సరియే నేను తలచిన రాశిని తెలిపితివి, దాని ఫలితమును తెలిపిన నీకు ధనరాశి 
నొసంగుదుననెను. సోదికత్తియ “రాణీ! నీ శిరోరత్నము నొసంగి సత్యము 
పలుకుదుననెను. 31 


అంత ధరణీదేవి స్వర్ణపాత్రమున అన్నమును తీసికొనివచ్చి యా సోదె 
కత్తియకొసంగి “నిజమును తెలుపుమని కోరెను. 32 


ఆ సోదికత్తియ పాలన్నమును పుత్రునకు భుజింపజేసి “అమ్మా! నీవు నీపుత్రిక 
దేహమునారోగ్యమును చెందుటను గూర్చి యడుగుచున్నావు. 33 


ఒక పురుషుని మూలముగ నిది కలిగినది. అతడు కన్పించక పోవుటచే మదన 
పరితప్తయై శరీరతాపమును పొందుచున్నది. 34 


© పురుషుడు దేవాధిదేవుడు. వైకుంఠమునుండి స్వయముగ వచ్చినవాడు. 
శ్రీవేంకటాచలమున స్వామిపుష్కరిణీతీరమున నున్నాడు. 85 


మాయాస్వరూపుడు. పరమానంద కారకుడునగు శ్రియఃపతి లక్ష్మీదేవితో 
స్వేచ్చారూపధారియై తన భక్తులకోర్కెలు దీర్చుచు విహరించుచున్నాడు. 36 


374 
187/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
స తురజ్ఞం సమారుహ్య విహరన్‌ కాననాన్తరే । 
ఆగత్యోపవనం రాజ్ఞి! తవ కన్వాం స దృష్టవాన్‌॥। 
రమాసమామిమాం దృష్ట్వా స్వయం కామవశం గతః । 
స్వసభీం లలితాం దేవః పేషయిప్యతి తే9_న్తికమ్‌ ॥ 
రమేవ తం సమేత్రైషా రమిష్యతి సుఖం చిరమ్‌ । 
ఏతత్సత్యం మమ వచః తస్యా౭_ద్యైవ నృపాత్మజే ॥ 


పుత్రన్యాన్నం ప్రయ చ్చేతి తూష్టీమాస పులిన్దినీ I 
అన్నం దత్తా పునర్భూమిం తస్యై తాం విససర్ద హ ॥ 


తస్యాం వినిర్ణతాయాం తు పుళిన్దిన్యామనిన్దితా । 
ఉత్థాయ చాబ్లణాత్తస్మాత్‌ వివేశాన్తపురం శుభమ్‌ ॥ 


యత్ర పద్మాలయా కన్యా సమాస్తే స్వసభీవృతా । 
గత్వా పుత్రీసమీపస్థాః కన్యాః కామాతురాం సుతామ్‌ ॥ 


“పుత్రి! కిం తే కరిష్యామి వస్తు కిం వా ప్రియం శుభే!” । 
ఇతి మాత్రా౭_ భిష్ఫష్టా సా మనమాహ మనస్వినీ॥ 


పద్మావతీనివేదిత భగవద్భాగవతలక్షణాని 
'నేత్రాఖిరామం యల్లోకే సతామపి మనఃప్రియమ్‌ । 
యం ద్రష్టుకామా బ్రహ్మాద్యా యత్తు సర్వగతం మహాత్‌॥ 


తేజసామపి తేజస్వీ దేవానామపి దైవతమ్‌ । 
భక్తెస్సద్భిరిహ ప్రాప్యమభక్తిర్న కదాచన ॥ 


375 


37 


38 


39 


40 


41 


42 


43 


44 


45 


188 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, షష్టోా౭_ధ్యాయః 


అతడొకనాడు గుర్రముపై నెక్కి వనాంతరమున విహరించుచు రాజుగారి వనమున 


కేతెంచి నీ కన్యను గాంచెను. 37 


అచ్చట శ్రీదేవినిబోలు నౌాందర్యముగల యీవెనుగాంచి తానును 
మన్మధతాపమునుజెంది తనకు లలితయగు సఖిని నీ వద్దకు బంపగలడు. 38 


శ్రీదేవివలె నీమెయు నాతనిని త్వరలోనేబొంది చిరకాలము సుఖించును, నామాట 
నిజము. 39 


నా పుత్రున కన్నమును పెట్టుమ”ని పలికి సోదికత్తె మిన్నకుండెను. ధరణిదేవి 
బాలునకన్నమును పెట్టి సోదికత్తెను పంపివేసెను. 40 


సోదికత్తె యేగినంతనే ధరణీదేవి లేచి యా వాకిలినుండి యంతఃపురమున 
కేగెను. 41 


సఖురాండ్రతో కూడిన పద్మావతిని సమీపించి మదనజ్వర పీడితురాలగు 
నామెతో, 42 


“అమ్మా!” నీకు నేను చేయునదేమి? నీకే వస్తువుపై ప్రీతికలదు? నా కెటింగింపుమని 
యడుగగా బుద్ధిమంతురాలగు పద్మావతి నెమ్మదిగానిట్లు బలికెను. 48 
పద్మావతి భగవద్భాగవతలక్షణమును పేర్కొనుట 


అమ్మా! లోకమున సకలజననయనాభిరాముడును, సత్పురుషుల మనోభీష్టమును, 
బ్రవ్మాదులచేతను, చూడగోరు బడు వాడును సర్వవ్యాపియు పూజనీయుడును. 44 


తేజస్సులలో తేజన్వియు, దేవాదిదేవుడును, సత్పురుషములగు భక్తులచే 
లభింపబడువాడును, దుష్టులకు కానరానివాడు నగు 45 


376 


188/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
తస్మిన్నేవ మనో మే9_మృ! వస్తునీహ ప్రవర్తతే । 


తదేవాన్విష్యతాం మాతః భక్తానాం సర్వకామదమ్‌ ॥ 46 

శ్రీవరాహా :- 

ఏత[్చుత్వా౭.థ ధరణీ తామపృచ్ళత్‌ పునః సుతామ్‌ । 

“తదృక్తలక్షణం (బ్రూహి యె 3 ప్రాష్యం తత్‌ సులోచనే”॥ 47 

వుద్మాలయా- 

భక్తానాం లక్షణం మాతః! శృణు గుహ్యం సమాహితా। 

శజ్ఞ్ధచ క్రాజ్మితే నిత్యం భుజయుగ్నే వసున్థరే॥ 48 

ఊర్థ్వపుబ్దం సాన్తరాలం తేషామేవ విశేషతః । 

పుబ్రాణి ద్వాదశ పునః ధారయన్తి తథా౭_ పరే॥ 49 

లలాటోదరహృత్మణ్ణే జఠరే పార్వ్వయోరపి । 

४०००९९९ సయుగ్మే చ పృష్టే చ గలపృష్టకే ॥ 50 

కేశవాదీని నామాని ద్వాదశాజ్లేషు ద్వాదశ । 

'వాసుదే” వేతి తన్మూర్ధి ధారయన్తి నమో౭_స్త్వితి॥ 51 

తేషాం తు నియమాన్‌ వక్ష్యే మాతః శృణు మనోరమాన్‌! 

వేదపారాయణరతాః కర్మ కుర్వస్తి వైదికమ్‌॥। 52 

సత్యం వదన్తి యే దేవి! నాసూయన్తి పరాన్‌ క్వచిత్‌ । 

పరనిన్హాం న కుర్వన్తి పరస్వం న హరన్తి యే ॥ 58 

న స్మరన్తి న పశ్యన్తి న స్పృశన్తి కదాచన । 

పరదారాన్‌ సురూపాంశ్చ యే చ తాన్‌ విద్ధి వైష్ణవాన్‌॥ 54 
377 189 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, షష్టోా౭_ధ్యాయః 


వానియందే నా మనస్సు లగ్నమైయున్నది. భక్తాభీష్టప్రదుడగు నాతడే మనకు 


వెతుక తగినవాడు. 46 


శ్రీ వరాహాస్త్వామి :- 
అని యిట్లు తెలుపగా ధరణీదేవి పద్మావతిని భగవంతుని లభింప జేయు భక్తుల 
లక్షణములను విశదీకరింపుమ”ని యడిగెను. 47 


వద్వావతీదేవి - 

అమ్మా! భక్తుల లక్షణములను తెలిపెదను వినుము. ఇది పరమరహస్యము. సావధాన 
చిత్తవై వినుము. భక్తుల రెండు భుజములయందును, శంఖ చక్రముల 
చిహ్నములుండును. 48 


కలిసిపోకుండ యెడము కలిగిన ఊర్థ్వ పుండ్రమును ధరింతురు. కొందరు 
ద్వాదశోర్థ్వ పుం[డ్రములను ధరింతురు. 49 

లలాటమున, ఉదరమున, హృదయమున, కంఠమున, కడుపు మధ్యయందును దానికి 
పార్వలయందు రెండు భుజముల యందు వాటికిపైన రెండు ప్రక్కల, పృష్టమున, 
కంఠమునకు వెనుకభాగమున 50 

కేశవాది నామములతో నీ పం[డైండు స్థానములయందు పండ్రెండు నామములను 
ధరించి “వాసుదేవ” నామముతో శిరమున “నమోస్తు” అని ధరింతురు. 51 


అట్టి విష్ణులాంఛన చిహ్నితుల నియమములను చెప్పెదను. తల్లీ వినుము. వారు 
వేదపారాయణాసక్తులైయుందురు. వైదికకర్శ్మల నాచరింతురు. 52 


వారు నత్యమునే పలుకుదురు. ఇతరులపైననూయను చెందరు. 
పరనిందనాచరింపరు. పర ధనములనపహరింపరు. 58 


విష్ణుభక్తులు సౌందర్యవంతులైనను, పర స్త్రీలను తలంచరు. క్రీగంటనైన గాంచరు. 


స్పృశించరు. అట్టి వారినే వైష్ణవులని గుర్తింపుము. 54 


378 


189/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


సర్వభూతదయావన్తః సర్వభూతహితే రతాః । 
సదా గాయని దేవేశమేతాన్‌ భక్తానవేహి వై॥। 


యేన కేన చ नेः స్వదారనిరతాశ్చ యే । 
వీతరాగభయక్రోధాః తాన్‌ భకాన్‌ విద్ధి వైష్ణవాన్‌॥ 


ఏవం విధైర్గుణిర్యుక్తాః పఇక్బాయుధధరా అపి । 
పిత్రా చాల_9 చార్యరూపేణ శిష్టేనాన్యేన వా పునః 


స్వగ్భహ్యోక్తవిధానేన వహ్నిమాదాయ వై బుధః । 


చక్రాద్యాయుధమన్రేణ జుహుయాత్‌ షోడశాహుతీః ॥ 


మూలమన్రేణ సూక్తేన పౌరుషేణ తతః పరమ్‌ । 
జాతవేదః సుమన్రేణ పశ్చాదష్టోత్తరం శతమ్‌ ॥ 


హుత్వా మహావ్యాహృతిభిః చక్రాదీంస్తత్ర తాపయేత్‌ । 
సహ్యాన్‌ సుతప్తాన్‌ గురుణా మన్రవద్ధారయేద్‌ బుధః ॥ 


భుజద్వయే శజ్ఞ్ధచక్రే మూర్ధ్ని శా శతా తథా । 
లలాటే తు గదా ధార్యా హృదయే సజ్ఞమేవ చ ॥ 


ఏవం ధార్యాణి పళ్బావ విష్ణుభక్తైెర్ముముక్షుఖిః । 
అథవా భుజయోశ్చక్రశజ్ళౌ చైవ సులక్షణా ॥ 


ఏవం లాజ్భనయుక్తా యే భక్తాస్తే వైష్ణవాః స్మృతాః । 


బి ~> © 


తైరేవ లభ్యం తద్రహ్మ సదాచారసమన్నితైః ॥ 


తస్మిన్నేవ మమ ప్రీతిః తత్రాప్తిం కాజ్ఞతే మనః | 


మాతర్విష్టుం వినా_న్యేషు వాళ్ళూ కాచిన్న జాయతే ॥ 


379 


55 


56 


5¶ 


58 


59 


60 


61 


62 


63 


64 


190 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, షష్టోా౭_ధ్యాయః 


సర్వభూతములయందు దయ కలిగియుందురు. సర్వప్రాణు లకు హితము 


నాచరించుటయందే యాసక్తి కలిగియుందురు. అన్ని వేళలయందు భగవంతుని 
కీర్తించుచుందురు. వారు భక్తులు సుమా! ర్‌ర్‌ 


దొరికిన దానితో తృప్తి చెందుదురు. తమ భార్యయందాసక్తులై యుందురు. రాగము, 
భయము, క్రోధములను వీడి యుందురు. ఇట్టి భక్తులు వైష్ణవులు 56 


ఇట్టి గుణములు కల విష్ణుభక్తులు పంచాయుధ చిహ్నములను ధరించినవారై 
యుందురు. తండ్రిగాని మరియొక నిష్టాపరుని గాని, ఆచార్యునిగా వరించి 57 


తన వంశాచారప్రకారము యగ్నిహోత్రమును జ్వలింపజేసి చక్రాద్యాయుధ 


మంత్రముచే పదునారుఆహుతులను హోమము చేయవలెను. 58 
అనంతరము మూలమంత్రముచేతను పురుషసూక్తముచేతను పిమ్మట జాతవేద 
అను మంత్రముచేతను నూటయెనిమిది పర్యాయములు 59 


మహావ్యాహృతులతోను హోమము నాచరించి శంఖచక్రముల నా యగ్నిహోత్రముతో 
తపింపచేయవలెను. ఆచార్యునిచేనట్లు సహించగలిగినంత మాత్రము 
తపింపచేయబడిన శిష్యుడు మంత్రములతో ధరించవలెను. 60 


రెండు భుజములయందు శంఖచక్రములను, తలయందు శార్హమును శరీరములను, 
లలాటమున గదను హృదయమున ఖడ్గమును ధరించవలెను. 61 


ఈ విధముగా మోక్షేచ్చగల విష్ణుభక్తులు ధరించవలెను. లేనిచో రెండు 
భంజమూలములయందు మంచి లక్షణములుగల శంఖచ(క్రములను 
ధరించవచ్చును. 62 


ఇట్టి చివ్నాములచే 2 ९०९ భక్తికలవారే విష్ణుభక్తులు, అట్టి 
సదాచారవంతులచేతనే యాపరమాత్మ పొందదగినవాడు. 63 


అతనియందే నాకు ప్రీతికలదు. అతనినే నామనసు పొంద గోరుచున్నది. అమ్మా! 
ఆ విష్ణువునందు తక్క నా కితరుల యందు కోరికలేదు. 64 


380 


190/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


స్మరామి శ్యామలం విష్ణుం వదామి హరిమచ్యుతమ్‌ I 


తేనైవ మాతర్జీవామి తద్యోగే చిన్యతాం విధిః ॥ 65 
శ్రీవరాహా ౪- 

ఇత్యుక్తా మాతరం దీనాం విరరామామ్చుజాననా । 

తచ్చృత్వా చిన్తయామాస విష్ణుః ప్రీతః కథం భవేత్‌? ॥ 66 


వకుళమాలికయా సార్ధం సభీనాం ధరణీసమీపే ఆగమనమ్‌ 
ఏతస్మిన్నన్తరే కన్యా అగస్యేశం సమర్చ్య చ । 
ఆగతా ధరణీం ద్రష్టుం సహైవ వకుళస్రజా ॥ 67 


ఆగతాన్‌ బ్రాహ్మణాంస్తత్ర పూజయిత్వా సుభోజనైః । 

దత్వా౭_థ దక్షిణాః పూర్ణా వస్తాలజ్మారసంయుతాః ॥ 68 

ఆశిషో వాచయిత్వాల_థ వాజ్ళాతార్థస్య సిద్ధయే I 

విసృజ్య బ్రాహ్మణాన్‌ సర్వానథాపృచ్చత్‌ స్వయోషితః । 

పూజయిత్వా హ్యగస్తేశమాగతాస్తా మనస్వినీః ॥ 69 
ఇతి శ్రీవారాహపురాణో భూగోలోపాఖ్యానే ధరణీవరాహనంవాదే శ్రీవేజిటాచలమాహోత్ళే 

ఉత్తరార్థే వకుళమాలికాం ప్రతి 
సభీవినివేదితవద్భావత్యుదన్త విమ్ణుభక్తలక్షణాది వర్ధనం నామ अद ధ్యాయః 


०2० ल= 


381 


191 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, షష్టోా౭_ధ్యాయః 


నీలమేఘశ్యాముడగు (శియఃపతినే ధ్యానింతును. తన భక్తుల నెన్నడును విడువని 


అతని తిరునామమునే ఉచ్చరింతును. దానిచేతనే జీవింతును. అతని నెట్లు 


పొందవలెనో యోచింపుము. 65 
శ్రీతరాహనస్వామి- 

అనితల్లితోబలికి మిన్నకుండెను. ధరణీదేవి యా మాటలను విని విష్ణు వెట్లు 
ప్రసన్నుడగునా యని యాలోచించుచుండెను. 66 


వకుళమాలికతో సఖురాండ్రు ధరణీదేవి వద్దకు వచ్చుట 
ఇంతలో రాచకన్నియ లగస్వేశునారాధన ముగించిన బ్రాహ్మణులను వెంటగొని 
వకుళమాలికతో ధరణీదేవిని చూచుట కేతెంచిరి. 67 


ధరణీదేవి అగస్యలింగార్చన నాచరించి వచ్చిన బ్రాహ్మణులను మృష్టాన్నములచే 
తృప్తిపరచి వస్తాలంకారములతో కూడిన పూర్ణదక్షిణలనొసంగి పూజించెను. 68 


అభీష్టసిద్ధికె ఆశీర్వాదములను చెప్పించి వారిని పంపివైచి అగస్యేశు నారాధించి 
యేతెంచిన తనకన్నియల నిట్లని యడిగెను. 69 


ఇది శ్రీవరావావురాణమున భూగోలోపాఖ్యానమున ధరణీ వరాహ సంవాదమున 
శ్రీ వేంకటాచలమాహాత్యమున ఉత్తరార్థమున వకు ళమాలికనుగూర్భి 
సఖులు తెలిపిన వద్దావతీ వృత్తాంతము విమ్ణుభక్తిలక్షణాదుల 
వర్థించుటయనెదు ఆరవ అధ్యాయము. 


- य 62) + శ్రీజా 


382 
191/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
అథ సప్తమోల౨_ భ్యాయః 
ధరణీదేవ్యై వకుళమాలికానివేదితశ్రీనివాసోదన్తః 


ధరణీ- 
'కైషా బూత వరా కన్యా యుష్మాభిః సబ్గతా కుతః । 
కిమర్ధ్థమాగతా చేహ పూజ్యైషా ప్రతిభాతి మే? 


కన్యకాః- 
“ఏషా దివ్యాజ్గనా దేవీ త్వయి కార్యార్థమాగతా I 
దేవాలయే సజ్ఞతేయ మస్మాభిః శివసన్నిధౌ।॥। 


పృష్టా9_వదచ్చ 'భవతీం ద్రష్టమేవా౭_9_గతేతి వై । 
శక్యా ద్రష్టుం రాజగ్భహే మయా రాజ్ఞో ముఖేన వః ॥ 


ఏవం పృష్టాస్తతో (బూమః 'సహాస్మాభిశ్చ గమ్యతామ్‌ । 
వయన్తు ధరణీదాస్యో గమిష్యామో నృపాలయమ్‌”॥। 


ఇత్యుక్తాం_ స్మాభిరాయాతా త్వత్సమీపం వసున్ధరే! । 
భవత్యా పృఛ్యతామేషా 'కిమిత్యాగమనం తవి ॥ 


శ్రీతరాహః- 


ఇతి తాసాం వచః శృత్వా తామపృచ్చత్‌ వసున్గరా । 


ధరణీ కుత స్త్వమాగతా దేవి! కిం వా కార్యం మయా తవ। 


బ్రూహి సత్యం కరిష్యామి త్వదాగమనకారణమ్‌”॥ 


వకుళమాలికాం- 
'వేజ్మటాద్రేః సమాయాతా నామ్నా వకుళమాలికా । 
స్వామీ నారాయణో9_స్మాకమాస్తే శ్రీవేజ్బటాచలే ॥ 


383 


192 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, సప్త్రమో౭_ ధ్యాయః 
ఏడవ అధ్యాయము 


ధరణీదేవితో వకుళమాలిక శ్రీనివాసుని వృత్తాంతమును తెలుపుట 


ధరణీదేవి :- 

కన్నియలారా! ఈ ప్రీరత్నమెవరు? మీ కెచ్చట గానుపించినది? ఇచ్చటకెందులకు 
వచ్చినది? ఈమె పూజ్యూరాలివలె కనబడు చున్నది. 1 
కన్యకలు :- 

అని ధరణీదేవియడుగగా దేవీ! ఈ దివ్యాంగన నీవద్దకు పనియుండి వచ్చినది. 
దేవాలయమున శివసాన్నిధ్యమున నీమె మాకు గలసినది. 9 


మేమడుగగా నిన్నుచూచుటకే వచ్చితిననియు, మీ రాజుగారి మూలమున 
మీరాజగృహమును దర్శింపవచ్చునా ? 3 


అని యడిగినది. మేము “మాతో రమ్ము. మేము ధరణిదేవి దాసీలము. 


రాజగ్భహమునకేగుదుమ”ని చెప్పితిమి. 4 
అంతట ఈమె మాతో నీ వద్దకు చనుదెంచినది. “నీ రాకకు కారణంబేమియ”ని 
దేవియే యడుగతగునని పలికిరి. 5 
శ్రీతరాహనస్వామి :- 


ఇట్లు వారి మాటలనువిని ధరణీదేవి వకుళమాలికను “దేవీ! నీ వెచటనుండి 
వచ్చితివి? నాతో నీ కేమిపని? నీయాగమన కారణ మేమి? నిజముగ జెప్పుము. 
తప్పక నెరవేర్చెదను. తెలుపు”మని కోరెను. 6 
వకుళమాలిక :- 

అంత వకుళమాలిక యామెతో - నేను వేంకటాద్రినుండి వచ్చితిని. నాపేరు 
వకుళమాలిక, మా స్వామియగు శ్రీమన్నారాయణుడు వేంకటాచలమున 
వేంచేసియున్నాడు. 7 


384 


192/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


కదాచిత్‌ హయమారుహ్య హంసశుక్షం మనోజవమ్‌ । 
మృగయార్దం గతో రాజ్లో వేజ్కటాద్రేః సమీపతః ॥ 
థ్‌ छ 


వనాని విచరన్‌ కాలే శోభనే కుసుమాకరే । 
పశ్యన్‌ మృగాన్‌ గజాన్‌ సింహాన్‌ గవయాన్‌ శరభాన్‌రురూన్‌॥ 
శుకాన్‌ పారావతాన్‌ హంసాన్‌ పత్రిణో౭_ న్యాన్‌ వనాన్తరే । 
గజరాజం తత్ర కజ్బుత్‌ యూథపం మదవర్షిణమ్‌। 
కరేణుసహితం తుబ్గమన్వగచ్చత్‌ సురోత్తమః ॥ 
శ్రీనివాసోక్యా శంఖనృపస్య స్వామితీర్థే తపఃకరణమ్‌ 
వనాద్వనాన్తరం గత్వాన్ఫపం శజ్ఞముపాగమత్‌ । 
తపస్యన్తం బృహచ్చైలే ప్రతిష్టాప్య జనార్జనమ్‌ ॥ 
శ్రీభూమిసహితం నిత్యమర్బయన్తశ్చ భక్తితః । 
శజ్ఞనాగబిలం నామ సరః పావనముత్తమమ్‌ ॥ 


తత్సరస్తీరమాసాద్య తురజ్ఞాదవరుహ్య చ । 
రాజవేషం సమాసాద్య తమపృచ్చన్నరోత్తమమ్‌ 1 
“క్రియతే కిం నృప శ్రేష్ట 1 పాదే౭_స్మిళ్చేషభూభృతః। 


శజ్ఞణనృపః- 
“అహం హైహయదేశీయః పుత్రః శ్వేతస్య భూభృతః । 
మహావిష్టోః ప్రీతయే£_ త్ర కృతవానఖీలాన్‌ క్రతూన్‌ ॥ 


అదర్శనాన్మహావిష్టోః 2९९० హం నృపాత్మజ! । 
తదానీమవదద్దివ్యా వాణీ సర్వార్తినాశినీ ॥ 


385 


10 


11 


12 


13 


14 


15 


193 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, సప్తమో9_ధ్యాయః 


ఒకానొక వసంతకాలమున నా రాజు హంసవలె తెల్లనై మనోవేగము కలిగిన 


గుర్రమునెక్కి వేంకటాచలసమీపము నందు మృగయార్థ మరిగెను. రి 


అచట యడవిలో వేటకై తిరుగుచు లేళ్ళను ఏనుగులను సింహములను 
గోజాతికిచెందిన గవయములను శరభ మృగములను జింకలను చూచుచు, 9 


చిలుకలను, పావురములను, హంసలను, నితరపక్షి సంఘము లను గాంచుచు 
వనాంతరమున మదమును స్రవించు చున్నట్టియు, ఆడయేనుగులంగూడియున్న 
యెత్తగు గజరాజును వెంటాడెను. 10 


శ్రీనివాసుని యాజ్ఞచే శంఖనృపుడు స్వామితీర్థమున తపమునొనరించుట 
వనమునుండి మరియొక వనమున కేగుచు పెద్ద పర్వతముపై జనార్దనుని 
శ్రీభూదేవులతో ప్రతిష్టించి 11 


నిత్యము భక్తితో నారాధించుచు తపమాచరించుచున్న శంఖనృపతిని వీక్షించి 
శంఖనాగబిలమను పావనసరోవర మును జేరి 12 


దాని తీరమున గుర్రమునుండి దిగి రాజవేషముతో శంఖణ నృపతిని సమీపించి 
“రాజేంద్రా! ఈ వేంకటాచలమున నెందు లకు తపమాచరించుచున్నావు?” అని 


యడిగెను. 18 
శంఖణన్యపుడు :- 

అంత శంఖణనృపుడు “నేను హైహయ దేశీయుడును. శ్వేతమహారాజు పుత్రుడును. 
మహావిష్ణుప్రీతికై యిచ్చట ననేక క్రతువుల నాచరించితిని. 14 


రాజకుమారా! మహావిష్షుని దర్శనము లభింపనందున నిరాశను చెంది దుః 
ఖించుచుండగా సకలవిధబాధాపహారి యగు నశరీరవాణి యొండు నిట్లనియెను. 15 


386 


193/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


“రాజన్‌ ! నాత్ర భవిష్యామి ప్రత్యక్షం తే వచః శృణు । 
గచ్చ నారాయణాద్రిం త్వం తపః కు ర్వితి మాం స్ఫుటమ్‌॥ 


తతో దేశమహం త్యక్త్వా తపసా9 9 రాధయామ్యహమ్‌ । 
అత్ర దేవం నృపాచిన్యం ప్రతిష్టాప్య శ్రియఃపతిమ్‌ ॥ 


అగస్యానుగ్రహాన్నిత్యమర్చయామి విధానతః । 
ఇతి తస్య వచః శ్రుత్వా సోత్రాసం ప్రాహ తం విభుః ॥ 


“గచ్చ నారాయణాద్రిం త్వం అస్య పాదే కిమాస్యతే? । 
ఆరుహ్యోనేన మార్గేణ పశ్చిమే శిఖరే స్థితమ్‌ ॥ 


ప్రణమ్య విష్వక్సేనం త్వం బాలం న్యగ్రోధమూలతః | 
స్వామిపుష్కరిణీం గత్వా స్నాత్వా తీరే. & పశ్చిమే॥। 


అశ్వత్థం తత్ర వల్మీకం ద్రక్ష్యసే నృపనన్దన! । 
తయోర్మధ్యం సమాసాద్య తపః కూర్విత్యచోదయత్‌ ॥ 


కశ్చిచ్చేతో వరాహో౭_స్మిన్‌ వల్మీకే చరతి ధ్రువమ్‌ । 
సతు పుణ్యవతామేవ సేవాం యచ్చతి భూపతే! ॥ 
శ్రీవరాహః :- 

ఇత్యాదిశ్య హయారూఢో జగామ మృగయాం విభుః । 
చరన్‌ వనాద్వనం సుభ్రుః! సమాసాద్యా౭_రణీం 55651 


అవరుహ్య హయాత్తత్ర విచచార తటే శుభే । 
వనాన్తాదాగతో వాయుః పద్మకల్లారశీతలః । 
శ్రమాపనయనో మనం సిషేవే పురుషోత్తమమ్‌ ॥ 


387 


17 


18 


19 


20 


21 


22 


23 


24 


194 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, సప్తమో9_ధ్యాయః 


రాజా! నీకు నేనిచ్చట ప్రత్యక్షము కాజాలను. నామాట వినుము. నారాయణా ద్రికేగి 


యచట తపమొనరింపుమని స్ఫుటముగా వినుపించెను. 16 


ఓ రాజా! నేనంతట నాప్రదేశమునువీడి యిచ్చటకేతెంచి, మనసు కగోచరుడగు 
శ్రియఃపతినిచట ప్రతిష్టించి తపముచే నారాధించుచున్నాను. 17 


అగస్యానుగ్రహమున నిత్యమా శియఃపతిని శాస్రోక్తరీతిగా నారాధించుచున్నాను” 
అని తెలుపగా శ్రీనివాసుడు పెద్దగా నవ్వుచు నాతని కిట్లనియెను. 18 


“వ్ర నారాయణా ికే యేగుము. ఈ వేంకటాచలమున నెందులకుండెదవు? ఈ 
మార్గముగానెక్కి పశ్చిమశిఖరమున 19 


మజ్ళీ చెట్టు మూలముననున్న బాలుడగం విష్వక్సేనునకు నమస్కరించి 
స్వామిపుష్కరిణికేగి స్నానమాచరించి దానికి పశ్చిమమునకేగగా 20 


రావి వృక్షమును ఒక పుట్టనుగాంచెదవు. వాటిమధ్యకేగి యచట తపము 
నాచరింపుమని (ప్రేరేపించెను. 21 


ఒకానొక శ్వేతవరాహ మా పుట్టయొద్ద సంచరించును. నిశ్చయము. అది 
పుణ్యవంతులకే దర్శనమొసంగును” 22 


శ్రీతరాహనస్వామి :- 
అని యాజ్ఞాపించి గుజ్బమునెక్కి శ్రీనివాసుడు వేటకై వెడలి పోయెను. అతడొక 
వనమునుండి మరియొక వనమునకేగుచు నారణి నదిని సమీపించి. 28 


అచట గు[ర్రమునుండి దిగి దాని తీరమున విహరించుచుండగా తామర కొద్ది 
ఎటుపుగల కలువ పుష్పములచేత చల్లనగు వాయువు వనాంతరమునుండ శ్రమను 
పోగొట్టుచు మెల్లగా శ్రీనివాసుని సేవించెను. 24 


388 


194/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


తరవః పుష్పవర్నాణి వికిరన్తః సిషేవిరే । 
ఏవం స విచరన్‌ దేవః పుష్పభారనతాంస్తరూన్‌ ॥ 


విచిన్వన్‌ గజరాజం తం పుష్పలావీర్దదర్భ 35० । 
కన్యాః సువేషా రుచిరా మేఘేష్వివ శతప్రదాః ॥ 


తాసాం మధ్యగతాం తన్వీం దదర్శాతిమనోహరమ్‌ I 
లక్షీ శ్రసమాం హేమవర్ణాం తస్యాం సక్తమనా అభూత్‌ ॥ 


తాం గృధ్నురాహ తాః కన్యాః 'కేయి మిత్యేవ పూరుషః । 
ఉక్తన్తాఖి 'రియం కన్యా వియద్రాజ్ఞో మహాబల!” ॥ 


ఇదం (శ్రుత్వా వచస్తాసాం హయమారుహ్య వేగవాన్‌ । 
ఆజగామాశు భగవాన్‌ స్వాలయం రుచిరం గిరిమ్‌ ॥ 


తత్ర స్వాలయమాసాద్య స్వామిపుష్కరిణీతటే । 
మామాహూయావదద్దేవో “హలా వకుళమాలికే! ॥ 


వియద్రాజపురం గత్వా ప్రవిశ్యాన్తపురం సఖి! । 
తత్పత్నీం ధరణీం ప్రాప్య పృష్ట్వా కుశలమేవ చ ॥ 


యాచస్వ తనయాం తస్యా రుచిరాం కమలాలయామ్‌ । 
రాజ్ఞో9_భిమతమాజ్ఞాయ శీఘ్రమాగచ్చ భామిని! "॥ 


ఇత్ధం దేవేన చాజ్ఞప్తా దేవి! త్వద్దహమాగతా । 
యథోచితం కురుష్వేహ రాజ్ఞా మన్రియుతేన చ ॥ 


కన్యయా చ విచార్యైవ ప్రోచ్యతాముత్తరం వచః ॥ 


389 


25 


26 


2/7 


28 


29 


30 


31 


39 


33 


34 


195 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, సప్తమో9_ధ్యాయః 


వృక్షములు శ్రీనివాసునిపై పుష్పవర్షములను కురిపించుచు సేవించినవి. ఇట్లు 


శ్రీనివాసుడు పుష్పభారముచే వంగిన వృక్షముల దరి విహరించుచు 25 


గజరాజును వెదకుచు, చక్కని రూపముకలిగి సుందరీమణులై మేఘములలోని 
విద్యుల్లతల వలె నుండి పుష్పములను గోయుచున్న బాలికలను గాంచెను. 26 


ఆ కన్నియలమధ్య సుమనోహారియై లక్ష్మీసమాన రూపలావణ్య ములు గలదై 
బంగరువర్ణముకల కన్యనుగాంచి యామె యందాసక్తి గలవాడాయెను. 27 


ఆమెను బొందగోరి ఈ బాలికయెవరు? అని శ్రీనివాసుడా కన్యకలను ప్రశ్నించెను. 
ఈమె యాకాశరాజపుత్రియని యా కన్నియలు తెలిపిరి. 28 


వారిమాటను విని(ఆ బాలిక సంగతి నెరింగి) వేగముగా తురగము నెక్కి తన 
నివాసమగు గిరికి వచ్చివేసెను. 29 


తన నివాసమున కేతెంచి స్వామిపుష్కరిణి తీరమున నన్ను పిలచి 
“వకుళమాలికా! 30 


సఖీ! ఆకాశరాజు పురమునకేగి యంతఃపురమున ప్రవేశించి రాజపత్నియగు 
ధరణీదేవిని కుశలమడిగి 31 


యామె యొక్క సౌందర్యవతియగు పద్మావతిని నా కొజికై యడుగుము. రాజుయొక్క 
యభిప్రాయము 36800 శీఘ్రముగా మరలిరమ్ము. 32 
ఇట్లు శ్రీనివాసునిచే నాజ్ఞావింపబడి సి గృహమునకు జనుదెంచితిని. 


మంత్రితోకూడిన రాజుతో నాలోచించి యుచితరీతి నొనర్పుము. 33 


మీ కన్నియతోగూడ నాలోచించియే నాకుత్తర మొసంగుడి”ని వకుళమాలిక 
తెలిపెను. 34 


390 


195/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
వకుళమాలికోక్యా ధరణ్యాదికృతవివాహనిశ్చయః 
శ్రీవరాహః- 


అథ తస్యా వచః శృత్వా ప్రీతా రాజ్జీ బభూవ హ । 
ఆహూయం9 9 కాశరాజం తముపేత్య కమలాలయామ్‌॥। 


మన్రిమధ్యే8_వదద్దేవీ వచనం వకుళస్రజః । 
శ్రుత్వా ప్రీతో౭_వదద్రాజా మనిణః సపురోహితాన్‌ ॥ 


ఆకాశరాజు :- 
“కన్యా త్వయోనిజా దివ్యా సుభగా కమలాలయా । 
అర్థితా దేవదేవేన వేజ్మటా ద్రినివాసినా ॥ 


పూర్ణో మనోరథో మే£_ద్య బూత కిం సంమతం తు వః । 

(శ్రుత్వా మన్రిగణాః సర్వే రాజ్ఞో వచనముత్తమమ్‌ ॥ 

ప్రోచుః సుపీతమనసో వియద్రాజం మహీపతిమ్‌ । 

వయం కృతార్ధ్థా రాజేన! కులం సర్వోన్నతం భవేత్‌ ॥ 

భవత్మన్యేయమతులా శ్రియా సహ రమిష్యతి । 

దీయతాం దేవదేవాయ శార్తిణే పరమాత్మనే ॥ 

అయం వసన్తః శ్రీమాంశ్చ శుభం శీఘ్రం విధీయతామ్‌ । 

ఆహూయ ధిషణం లగ్నం వివాహార్థం విధీయతామ్‌ ॥ 
బృహస్పత్యుక్యా వివాహలగ్నస్థిరీకరణమ్‌ 


తథాస్విత్యాహ్వయామాస సురలోకాత్‌ బృహస్పతిమ్‌ I 
పప్రచ్చ కన్యావరయోర్వివాహార్థం నరేశ్వరః ॥ 


391 


35 


36 


37 


38 


39 


40 


41 


42 


196 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, సప్తమో9_ధ్యాయః 


వకుళమాలిక చెప్పినట్లుగా ధరణీదేవి మొదలగువారు వివాహమును 


నిశ్చయించుట 
శ్రీవరాహః- 
ఆమె మాటలనువిని రాణియు మివుల సంతసించి ఆకాశ రాజును పిలచి పద్మావతి 
చెంతకేగి 35 


2590९8०९ 0९6८ వినుచుండగా వకుళమాలిక మాటలను తెలిపెను. అంత 
ఆకాశరాజు సంతసించి పురోహితునితోను మంత్రులతోను నిట్లనియెను. 36 


ఆకాశరాజు :- 
మన కన్నియ యయోనిజ, దివ్యమైనది. అందమైనది. ఆమె శ్రీ వేంకటాద్రి 
నివాసియగు శ్రీనివాసునిచే కోరబడినది. 37 


నా కోరిక నేటికీడేరినది. మీకిది సమ్మతమేకాదా! అని యడుగగా మంత్రులందరు 
రాజుగారి శ్రేష్టమైన మాటనువిని 38 


సంతసించుచు నాకాశరాజుతో “రాజేన్లా! మన మందరము కృతార్ధుల మైతిమి. 
కులము न కాగలదు. 39 


మీ కన్యసాటిలేనిదై లక్ష్మీదేవితోగూడ సుఖించగలదు. పరమాత్మ యగు శ్రీనివాసుల 
కొసంగబడుగాక! 40 


ఇది 2830९8८० ९8०29. శోభాయుక్తమైనది. శుభము శీఘ్రముగా జరుపబడుగాక! 
బృహస్పతిని రావించి వివాహమునకై లగ్నము విధింపబడుగాక!యని పలికిరి41 


బృహస్పతి మాటననుసరించి వివాహలగ్నమును స్థిరపరచుట 
రాజట్లేయని దేవలోకమునుండి బృహస్పతిని పిలిపించి వధూవరుల వివాహమును 
గూర్చి లగ్నమునకై బ్రశ్నించెను. 42 


392 
196/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


రాజోవాచ :- 

కన్యాయా జన్మనక్షత్రం మృగశీర్షమితి స్మృతమ్‌ । 
దేవస్య శ్రవణర్తన్తు తయోర్యోగో విచార్యతామ్‌ ॥ 
(శ్రుత్వా౭_ బ్రవీత్స ధిషణ'స్తయోరుత్తరఫల్లునీ । 
సమ్మతాత్సుఖవృద్ధ్వర్థం ప్రోచ్యతే దైవచిన్తకైః ॥ 
తయోరుత్తరఫల్లున్యాం వివాహః క్రియతామితి । 
వైశాఖమాసే విధివత్‌ క్రియతాిమితి సో౭_బ్రవీత్‌ ॥॥ 
శ్రీవరాహః :- 

రాజా తు ధిషణం తత్ర సంపూజ్యా9_ ¢ విసృజ్య చ। 
దేవస్య దూతికామాహ గచ్చ దేవాలయం శుభే ॥ 


వైశాఖే దేవదేవాయ కల్యాణం వద సుప్రతే । 
వైవాహికవిధానం తు కృత్వా చాగమ్యతామితి ॥ 


తతో దేవ్యాః ప్రియకరం శుకం దూతం తయా సహ । 


విసృజ్య వాయుం స్వసుతమిన్హాద్యానయనే౭_ సృజత్‌!। 


విశ్వకర్మాదికృతపురాలంకారాదిక్రమః 


ఆహూయ విశ్వకర్మాణం పురాలజ్కారకర్మణి I 
నియోజయామాస సో9_పి నిర్మమే నిమిషాన్తరాత్‌ ॥ 


=° సృజత్పుపష్పవృష్టిం నన్ఫతుశ్చాప్పరోగణాః | 
ధనదో ధనధాన్యాద్యైః పూరయామాస వేశ్మ తత్‌ ॥ 


యమస్తు రోగరహితాంశ్చకార మనుజాన్‌ భువి । 

వరుణో రత్నజాలాని మౌక్తికాదీన్యపూరయత్‌ । 

ఏవం సంపాద్య సర్వాణి యయుర్దేవా వృషాచలమ్‌ ॥ 
393 


43 


44 


45 


46 


47 


48 


49 


50 


51 


197 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, సప్తమో9_ధ్యాయః 


రాజుఫలికెను :- 
కన్యకయొక్క జన్మనక్షత్రము మృగశీర్నము. దేవాధిదేవుని జన్మ నక్షత్రము శ్రవణము. 
వీరిరువురి వివాహయోగమునకు తగిన ముహూర్తమును విచారింపుడు. 43 


బృహస్పతి యీ వాక్యములను విని “రాజా ! ఇట్టి జాతకుల కిరువురకునుత్తరఫల్లునీ 


నక్షత్రము సుఖాభీవృద్ధి కనుకూలమని దైవజ్ఞులు వచింతురు. 44 
కావున వైశాఖమానమున నుత్తరవ ల్లు నీనక్షత్రమున యంథోక్తరీతిని 
వివాహమాచరింపుడొని ముహూర్తమును నిశ్చయించెను. 45 
శ్రీతరాహనస్వామి :- 

రాజంతట బృహస్పతిని పూజించి పంపివైచి వకుళమాలికతో” “సుందరీ! నీవు నీ 
ప్రభునియొద్దకేగుము. 46 


వైశాఖమాసమున శ్రీనివాసునకు కల్యాణమనియు వివాహ సన్నాహముతో తరలి 
రమ్మనియు వచింపుమని పలికెను. 47 


ఇట్లు జెప్పుచు పద్మావతికి నతిప్రియమగు చిలుకను దూతగా వకుళమాలికతో 

సాగనంపెను. అంత రాజు తన కువూరుడగు వాయువునుజూచి 

ఇంద్రాదులనుగూడ తోడ్తెమ్మని పంపించెను. 48 
విశ్వకర్మాదులొనరించిన నగరాలంకారము 

ఆకాశరాజు విశ్వకర్మను రావించి పట్టణాలంకారమున (పైరేపింపగా నాతడు 


నిముషములో నలంకరించెను. 49 
ఇంద్రుడు పుష్పవర్షమును గురిపించెను. అప్పరోగణము లాడిరి. కుబేరుడు 
ధనధాన్యములతో నా గృహమును నింపివైచెను. 50 


యమధర్మరాజు భూలోకనివాసులను రోగరహితులనుగా వొనర్చిను. వరుణుడు 
రత్నములతోను, ముత్యములతోను, గృహమును నింపెను. ఇట్లన్నియును చక్కగా 
సమకూర్చి దేవతలందరును శ్రీ వేంకటాచలమున కేతెంచిరి. 51 


394 
197/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


పద్మావతీ శుకేన సహ వకుళాయాః శ్రీనివాససమీపే గమనమ్‌ 


శ్రీవరాహః :- 
తతః సా హయమారుహ్య శుకేన సహితా యయౌ । 
శ్రీవేజ్బటాద్రిమాసాద్య దేవాలయసమీపతః ॥ 


అవరుహ్య తురజ్ఞాత్సా సశుకా౭_భ్యన్తరం యయౌ । 
దృష్ట్వా దేవం రత్నపీఠే శ్రియా సహ సులోచనమ్‌॥। 
ప్రణమ్య హ్యవదశ్రీతా కృత్యం తత్ర కృతం విభో! । 
మాజ్లల్యవార్తాం వక్తుం వై శుక ఏష సమాగతః ॥ 
శ్రీనివాసాయ శుకావేదితపద్మావతీపరిణయవృత్తాన్తః 


ठं" తి దేవేనాజ్ఞప్తః శుకో నత్వా తమబ్రవీత్‌ । 
త్వాం ప్రత్యాహ సుతా భూమేః “మామజ్లీకురు మాధవ॥ 


వదామి తవ నామాని స్మరామి త్వద్వపుస్సదా । 
ధ్రియన్తే తవ చిహ్నాని భుజాద్యజ్జ రమాపతే ॥ 


త్వద్భక్తానర్చయామీహ పజ్బాసంస్మారసంయుతాన్‌ I 
త్వత్రీతయే హి కర్మాణి కరోమి మధుసూదన! ॥ 


ఏవం సదైవాచరన్వాః పిత్రోరనుమతే మమ । 

కురు ప్రసాదం దేవేశ మామబ్లీకురు మాధవ! ॥ 
శ్రీశుకః- 

ఇతి విజ్ఞాపయామాస కమలస్థా ధరాసుతా । 

శ్రుకస్య వచనం శ్రుత్వా సుప్రియం త్వాత్మనో హరిః ॥ 


395 


59 


53 


54 


55 


56 


5¶ 


58 


59 


198 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, సప్త్రమో౭_ ధ్యాయః 


పద్మావతి పెంపుడుచిలుకతో వకుళమాలిక శ్రీనివాసుని వద్దకు వచ్చుట 


శ్రీవరాహన్మామి ;- 
అంతనచట వకుళమాలిక చిలుకతోగూడ గుర్రమునెక్కి శ్రీవేంకటా చలమును 
సమీపించి దేవాలయమువద్ద 52 


గుర్రమునుండి దిగి చిలుకతోగూడ లోనికేగెను. శ్రీదేవితో రత్నపీఠముననున్న 
సుందరాక్షుడైన శ్రీనివాసుని దర్శించి, 53 


నమస్కరించి “ప్రభూ! చేయవలసిన పని నిర్వహించబడినది. మీకా వివాహశుభవార్త 
నెణింగించుటకీచిలుక వచ్చినదని” సంతోషముతో పలికెను. 54 


శ్రీనివాసునకు చిలుక తెలిపిన పద్మావతీపరిణయవృత్తాంతము 
అచటి సంగతులు జెప్పవలసినదని శ్రీనివాసునిచే నాజ్ఞాపింప బడిన చిలుక 
నమస్మరించి భూపుత్రియైన పద్మావతి నీతో “మాధవా! నన్నంగీకరింపుమని” 
యర్థించుచున్నది. ర్‌ర్‌ 


మరియు నామె నీ నామములనే యుచ్చరించుచున్నాను. నీ రూపమునే 
స్మరించుచున్నాను. భుజాది అంగములయందు నీ చిహ్నములను 
ధరించుచున్నాను. 56 


పంచసంస్మారపరులగు ध భక్తులను సేవించుచున్నాను. నేను చేయు పనులన్నియు 
నీ ప్రీతికొజికే యొనర్చుచున్నాను. 57 


ఈవిధముగా నెల్లపుడాచరించుచున్న నన్ను నాతల్లిదండ్రుల యనుమతిననుసరించి 
యనుగ్రహించి స్వీకరింపుమ”ని మరియు తెలపమన్నది. 58 
శ్రీశుకుడు :- చిలుక :- 

అని యిట్లు చిలుక తన కతి ప్రీతికరమగు శుభవార్తలను దెలుపగా 59 


396 


198/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


పద్మావత్యా శుకదత్త శ్రీనివాసమాలాధారణమ్‌ 
శ్రీభగలాన్‌:- 
“కర్తుం కల్యాణముద్వాహమాగమిష్యామి చామరైః । 
శుక గచ్చ వదైవం తా “మిత్ధం దేవో౭బ్రవీ దితి ॥ 


శుక్రః (శ్రుత్వా దేవవాక్యమాదాయ వనమాలికామ్‌ । 
దేవదతాం యయౌ శీఘ్రం వియద్రాజసుతాం ప్రతి ॥ 


తులసీమాలికాం దత్వా మృగనాభిసుగన్టినీమ్‌ । 
ప్రణమ్య దేవీమవదత్‌ శుకో దేవవచః శుభమ్‌ ॥ 


(శ్రుత్వా తన్మాలికాం గృహ్య భూమిజా శిరసా దధౌ । 
చక్రేల_ లజ్మారముచితం దేవాగమనకాజిణీ॥॥। 
వియద్రాజో౭_పి సాననం ఇన్గుమాహూయ సాదరమ్‌ । 
అన్నం విధీయతాం రాజన్‌! వివిధం రససంయుతమ్‌ ॥ 
విష్ణోరై ఎవేద్యయోగ్యం యత్‌ పరమాన్నం విధీయతామ్‌ । 
దేవానాజ్చ బుషీణాజ్బ నరాణామపి సమ్మతమ్‌ ॥ 
చతుర్విధం సుగన్గాఢ్యం అమృతాంశైః సుధాకర! । 
ఏవం కృత్వా సంవిధానం ప్రతీక్ష్యా౭ ० గమనం విభోః ॥ 
సభాయాం మన్రిసహితః సమాస్త ప్రీతమానసః । 
పుత్రీమలజృతాం కృత్వా ధరణీసహితో నృపః ॥ 
ఇతి శ్రీవారాహవురాణో భూగోళోపాఖ్యానే ధరణీవరాహనంవాదే 
శ్రీవేబ్బటాచలమావాోత్చే ఉత్తరార్జే ధరణీదేవ్రై వకుళమాలికా 
నివేదిత శ్రీ నివాసోదన్తకమలాలయాకల్పాణవిధ్యాదివుత్తాన్నవర్ధనం 
నామ సప్తమోం_ ధ్యాయః 
को ० 2० क्क 


397 


60 


61 


62 


63 


64 


65 


66 


67 


199 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, సప్త్రమో౭_ ధ్యాయః 


పద్మావతి చిలుక యొసంగిన శ్రీనివాసుని మాలను ధరించుట 


ఆ శ్రీనివాసుడు “ఓ శుకరాజమా! నేను పద్మావతిని పరిణయ మాడుటకు దేవాది 
గణములగూడి రాగలనని పద్మావతితో తెలుపుమని నుడివెను. 60 


ఆ చిలుకయు శ్రీనివాసుని పలుకులాలకించి శ్రీనివాసునిచే నీయ బడిన 
వనమాలికను స్వీకరించి పద్మావతియొద్దకు వెడలిపోయెను. 61 


శుకము పద్మావతీ కన్యవద్దకేగి, కస్తూరీ పరిమళ భరితమగు తులసి మాలికనామె 
కొసంగి నమస్కరించి శ్రీనివాసుని శుభవచనములను సువ్యక్తమొనరించెను. 62 


ఆ పద్మావతి యా మాలికనుగొని శిరస్సున ధరించెను. మరియు 
శ్రీనివాసాగమనమును నిరీక్షించుచు తగినట్లుగా నలంకరించు కొనెను. 68 


ఆకాశరాజానందముతో చంద్రుని సాదరముగా నాహ్వానించి “రాజా! వివిధ 
రసోపేతమగు పరమాన్నములసిద్ధమొనర్పుమని కోరెను. 64 
ఆ పరమాన్నములు శ్రీమన్నారాయణునకు నివేదింప తగినదియు. దేవతలకు, 
బుషులకు, నరులకు సమ్మతమైన దియు గావలయును. 65 
పరిమళయుక్తమై భక్ష్య భోజ్య లేహ్య పేయ రూప చతుర్విధ రూపమగు నన్నమును 
నీ యమృతకిరణములతో నొనగూర్చుము. అని యిట్లన్నియు సమకూర్చుకొని66 
సచివోత్తములతో ప్రీతిసంతుష్ట మానసుడై పద్మావతి నలంకరింపజేసి భార్యయగు 
ధరణీదేవితోగూడి శ్రీనివాసుని శుభాగమనమును నిరీక్షించుచుండెను. 67 


ఇది శ్రీవరావావురాణమున భూగోళోపాఖ్వానమున ధరణీ వరాహ సంవాదమున 
శ్రీవేంకటాచలమావోత్యమున ఉత్తరార్థమున ధరణీదేవికి వకుళమాలిక తెలివీన శ్రీనివాస 
చరితము వద్యావలీ వరిణయ విధులు మొదలగు వృత్తాంతమును తెలుపు యేడవ 
అధ్యాయము 


——=అ0—— 


398 


199/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


అథ అష్టమా9_ ధ్యాయః 
శ్రీనివాసస్య లక్ష్యాదికృతపరిణయాలజ్యారః 
శ్రీతరాహః- 
తతో దేవాధిదేవోత పి లక్షీమాహూయ భామినీమ్‌ । 
“కిం కార్యం వద కల్యాణి వివాహార్థం సులోచనే! ॥ 


ఆజ్ఞాపయస్వ స్వసఖి రమే! కార్యం కురు ప్రియమ్‌’ । 
శ్రీస్తు కృష్ణవచః (శ్రుత్వా సభీనామభ్యచోదయత్‌ ॥ 


(8०5०९ జ్ఞప్తా తతః ప్రీతిః సుగన్గం తైలమాదదౌ । 
శ్రుతిః క్షామం సమాదాయ सत्ये దేవస్య సన్నిధౌ ॥ 


భూషణాని సమాదాయ స్మ లతిరప్యాయయౌ ముదా । 
ధృతిరాదర్శమాదత్త కాన్తిర్మృగమదం దదౌ ॥ 


యక్షకర్ణమమాదాయ (ष స్థితా పురతో హరేః । 
కీర్తిః కనకపట్టణ్చ సరత్నం మకుటం దదౌ॥ 


ఛత్రం దదౌ తదేన్హాణీ చామరన్తు సరస్వతీ । 
ద్వితీయం చామరం గౌరీ వ్యజనే విజయాజయే ॥ 


ఆగతాస్తాః సమాలోక్య శ్రీరుత్ణాయా9_థ సత్వరా । 
సుగన్థం తైలమాదాయ దేవమభ్యజ్య శీర్షతః ॥ 
ఉద్వర్తితం గన్ఫచూర్జైః దేవాజ్గం పరిమృజ్య చ । 
ఆనీతాన్‌ కరిభిస్తోయకలశాన్‌ కాబ్బునాన్‌ శతమ్‌।। 


వియద్గజ్లాదితీర్ధేభ్యః కర్పూరాదిసువాసితాన్‌ । 
ఏవమేకం సమాదాయ త్వభ్యషిళ్బద్రమా హరిమ్‌॥ 


399 


200 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, అష్టమో౭_ ధ్యాయః 


ఎనిమిదవ అధ్యాయము 
శ్రీనివాసునకు లక్ష్మి మున్నగు వారొనరించిన వివాహాలంకారము 
వరాహస్వామి: - 
అంత శ్రీనివాసుడు ప్రియభామినియగు లక్ష్మిని బిలచి “కల్యాణీ! వివాహము 
కొజణకై యేమి చేయవలెనో తెలుపుము. 1 
నీ చెలిమికత్తియల నాజ్ఞాపించి అర్హమగు కృత్యము నొనరింపుమ”ని కోరినంతనే 
శ్రీదేవి చెలిమికత్తియల (ప్రేరేపించెను. 2 
లక్ష్మీదేవిచే నాజ్ఞాపింపబడి ప్రీతియను నెచ్చెలి సుగంధ తైలమును తెచ్చియిచ్చెను. 
శ్రుతియను మరియెక నెచ్చెలి పట్టు వస్త్రమును గానితెచ్చి శ్రీనివాసుని సన్నిధానమున 
నిలచెను. 3 
స్మృతియను సఖీ ఆనందముతో మణిభూషణములను గొని తెచ్చియిచ్చెను. 
ధృతియను ప్రియసఖి యద్దమును, కాంతియను మత్సుకంటి యోర్తుకస్తూరిని 
గొనితెచ్చెను. 4 
హ్రీయను స్నేహితురాలు పునుగును, కీర్తియను యోషామణి బంగారుపట్టను, 
రత్నకిరీటమును సమర్పించెను. ర్‌ 


ఇంద్రాణి (శచీదేవి) ఛత్రమును, సరస్వతియొక చామరమును, పార్వతి మరియొక 
చామరమును విజయా, జయా, అను లలనామణులు విసనికర్రలను గొనితెచ్చిరి. 6 


వచ్చిన వారందరిని గాంచి శ్రీదేవి త్వరితముగా లేచి సుగంధ తైలముతో శ్రీనివాసునికి 
తలయందలమెను. 4 


పరిమళ చూర్ణములతో నలుగుపిండి యలది స్వామిశరీరముపై నలుగు పెట్టెను. 


ల 
పిదప యేనుగులచే తేబడిన నూరు బంగారు కలశములయందున్నట్టి 8 
ఆకాశగంగాది తీర్థములనుండి కొనిరాబడిన కర్పూరాది పరిమళ! ద్రవ్యములచే 
పరిమళించుచున్న జలమును ఒక్కొక్క కలశముగా స్వీకరించి లక్ష్మీదేవి శ్రీనివాసుని 
యభ్యంగన మాచరింపజేసెను. 9 


400 
200/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
సంధూప్య కేశాన్‌ ధూపేన తానాశ్యామాన్‌ బబన్ధ చ । 
సుగన్గేనానులిప్యాబ్గం స్వర్ణవర్ణేన తద్విభోః ॥ 
పీతకౌశేయకం బద్ద్వా కట్యాం కాజ్చీసమన్వితమ్‌ । 
ముకుటాదివిభూషాభిః భూషయామాస ऊठः ॥ 
అజ్లుళీయకరత్నాని సర్వాస్వేవాబ్లులీషు చ । 
ఆదర్శం దర్శయామాస ధృతిర్దేవస్య సన్నిధౌ ॥ 
దృష్టా. ° దర్శం దేవదేవో హ్యూర్ధపుణ్దం స్వయం దధా। 
ఆరుహ్య గరుడం పశ్చాత్‌ స్వయం లక్ష్మీసమన్వితః ॥ 
బ్రహ్మోదిభిస్సాకం శ్రీనివాసస్య వియద్రాజపురాగమనమ్‌ 

బ్ర హ్మేశవజ్రివరుణయమయక్షేశసేవితః । 
వసిష్టాద్యైర్మునీన్హైశ్చ సనకాద్యైశ్చ యోగిభిః ॥ 
భక్తెర్భాగవతైర్యుకో నారాయణపురీం యయా । 
జగుర్గన్ధర్వపతయో ననృతుశ్చాప్పరోగణాః 11 
దేవదున్గుభయో నేదుః తదా దేవస్య సన్నిధౌ । 
జపన్తః స్వస్తిసూక్తాని మునయస్తం సమన్వయుః ॥ 
దేవో దేవగణైర్యుకో విష్వక్సేనాదిపార్షదైః । 
సభీభిస్స్యన్షనస్థాభిః వకుళాద్యాభిరన్వితః । 
ఆకాశరాజస్య పురమాససాద స్వలజ్మృతమ్‌॥ 

పద్మావతీపరిణయఘట్టః 
దేవమాగతమాలోక్య కన్యామైరావతస్థితామ్‌ । 
పురీం ప్రదక్షణీకృత్య గోపురద్వారమాగతామ్‌ ॥ 


401 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


201 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, అష్టమో౭_ ధ్యాయః 


నల్లనికురులను సాంబ్రాణి మొదలగు సుగంధద్రవ్యములచే నారబెట్టి ముడివైచి 


ఆయన శరీరమును బంగరువర్ణముగల సుగంధముచే పరిమళింపజేసెను. 10 


పచ్చని పట్టువస్తమును మొలనూలతో గూడ మొలకుకట్టి , కిరీటాది భూషణములచే 
లక్ష్మియలంకరింపజేసెను. 11 


ప్రశస్తమైన ఉంగరముల నన్నివేళ్ళయందు నలంకరించి, ధృతి శ్రీనివాసున కద్దమును 
చూపి నిలచెను. 12 


అద్దమును చూచుకొనుచు శ్రీనివాసుడూర్థ్వపుండ్రమును ధరించెను. అనంతరము 
లక్ష్మీ సమేతుడై గరుడవాహనమునెక్కి 18 


బ్రహ్మాదులతో శ్రీనివాసుడాకాశరాజపురమునకు వచ్చుట 
బ్రహ్మరుద్ర, ఇంద్ర వరుణ, యమ, కుబేరులచేతను, వసిష్టాది మునీంద్రులచేతను 
సనకాది యోగులచేతను, 14 


భక్తులతోను, భాగవతోత్తములతోను సేవింపబడుచు నారాయణపరికి విచ్చేసెను, 
గంధర్వరాజులు పాడిరి, అప్పరోగణములాడిరి. 15 


అప్పుడు స్వామిసమీపమున దేవదుందుభులు మోగెను. స్వస్తివచనముల జపించుచు 
మునులు వెంబడించిరి. 16 


శ్రీనివాసుడిట్లు దేవగణములతోను విష్వక్సేనాది సేనాసమూ హముతోను. 


రథమునందాసీనులైయున్న వకుళమాలికాది సఖీజనముతోను చక్కగా 
నలంకరింపబడియున్న యాకాశ రాజ నగరమునటబ్రవేశించెను. 17 


పద్మావతీ పరిణయఘట్టము 
శ్రీనివాసుడు విచ్చేయుచుండుట వీక్షించి యాకాశరాజు పద్మావతిని నైరావతముపై 
నధిష్టింపజేసి పురప్రదక్షిణముగా గోపుర ద్వారమునకు గొనివచ్చెను. 18 


402 
201/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
ఆలోక్యాం_కాశరాజో9_పి సమానీయ వధూవరౌ । 
బన్ఫుభిః సహితస్తస్థా దేవమాలోక్య కేశవమ్‌ ॥ 


విష్ణుర్మాలాం స్వకణ్ధన్థాం హస్తేనా౭_9_దాయ సస్మితః । 
కమలాయాః స్మృన్థదేశే ముమోచ సుమనశ్చితామ్‌ ॥ 


ఆదాయ మల్లికామాలాం సా౭_స్య కట్టే సమర్పయత్‌ । 
ఏవం త్రివారం తౌ కృత్వా వాహనాదవరుహ్య చ ॥ 


స్థిత్వా పీఠే క్షణం పశ్చాత్‌ గృహం వివిశతుః శుభమ్‌ । 
బ్రహ్మాదిదేవయూథైశ్చ సహితౌ భూమిజాహరీ ॥ 
మాజ్జల్యసూత్రబన్నాది సాజ్మురార్చణమబ్దజః । 
వైవాహికం కారయిత్వా లాజహోమాన్తమేవ చ ॥ 
ప్రతాదేశం సమాజ్ఞాయ శాయితౌ కమలాహరీ । 
చతుర్ధే దివసే సర్వం సమాపయ్య చతుర్ముఖః I 
అనుజ్ఞాప్య వియద్రాజమారోప్య గరుడే హరిమ్‌ । 
దేవీభ్యాం సహితం దేవం దేవైర్గన్తుం (ప్రచక్రమే ॥ 
దివ్యదున్లుభినిర్లోషైః సంప్రాప్య వృషభాచలమ్‌ | 
తుష్టువుర్దేవదేవేశం బ్రహ్మాః 9 ద్యా దేవతాగణాః ॥ 


శుకాదయో మునిగణాః తుష్టువుః పురుషోత్తమమ్‌ । 

స్తూయమానో£_థ దేవో౭ పి వివేశ మణిమబ్ద్బపమ్‌। 

రమాధరణిజాభ్యాబ్బు తత్ర సింహాసనం యయ ॥ 
వధూవరయోర్వియ ద్రాజీవితీర్ణప్రాభృతాదికమ్‌ 

ఆకాశరాజోపి9 పి తదా మహేన్లాదిసురైః సహ । 

పుత్రీవిష్ణ్వోః ప్రియార్థన్తు ప్రాభృతం కర్తుముద్యతః ॥ 


403 


19 


20 


21 


22 


23 


24 


25 


26 


97 


28 


202 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, అష్టమో౭_ ధ్యాయః 


అంతట నాకాశరాజు వధూవరులను తోడ్తెచ్చి బన్ఫువులతో శ్రీనివాసుని సేవించి 


నిలచెను. 19 


శ్రీనివాసుడు చక్కని పూలచే కూర్చబడి తనకంఠమునందున్న మాలికను 
మందస్మితవదనారవిందుడై చేతితోతీసి పద్మావతి భుజప్రదేశమున నుంచెను. 20 


పద్మావతియు మల్లెపూల మాలను శ్రీనివాసుని కంఠము నలంకరింపజేసెను. ఈ 
విధముగా వారు ముమ్మారాచరించి వాహనమునుండి యవతరించిరి. 21 
ఒక క్షణము పీఠముననుండి వారిరువురును గృహమున ప్రవేశించిరి. బ్రహ్మాది 
దేవతలును వారితో గృహమున ప్రవేశించిరి. 22 


చతుర్ముఖుడగు బ్రహ్మ అంకురార్పణమాదిగా మాంగల్య సూత్రమును కట్టుట 
మొదలుకొని లాజహోమము వరకు వివాహకృత్యములను చేయించి 28 


వైవాహిక కర్మ పరిపూర్తిగావించి శ్రీనివాస పద్మావతులను పరుండ జేసెను. 
నాలుగవదినమున బ్రహ్మ అంతయును పూర్తిగావించి 24 


ఆకాశరాజు ననుమతినిపొంది గరుడుని పై శ్రీదేవి పద్మావతులతో గూడిన శ్రీహరిని 
యధిష్టింపజేసి దేవతలతో నుత్సవమునకు సంసిద్దుడై 25 
దివ్యదుందుభి నాదములతో వృషభాచలమున కేగెను. దేవాధిదేవుని (బ్రహ్మోది 
దేవతలును స్తుతించిరి. 26 


శుకాది యోగిపుంగవులును స్తుతించిరి. ఇట్లు స్తుతింప బడుచు రమా పద్మావతులతో 

మణిమండపమున (ప్రవేశించి సింహాసనమున నలంకరించెను. 27 
వధూవరుల కాకాశరాజు యిచ్చిన కానుకలు 

వధూవరులగు శ్రీనివాస పద్మావతుల ప్రయాణ సమయమున నాకాశరాజు 

వధూవరుల ప్రీతికై కానుకలు సమర్పించెను. 28 


404 
202/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
సౌవర్ణేషు కటాహేషు తణ్జులాన్‌ శాలిసమృవాన్‌ । 
ముద్గపాత్రాణ్యనేకాని ఘృతకుమృశతాని చ ॥ 29 


పయోఘటసహస్రాణి దధిభాణ్ఞాన్యనేకశః । 
దివ్యాని చూతకదలీనారికేళఫలాని చ॥ 30 


ధాత్రీఫలాని కూష్మాజ్జరాజరమా ఫలాని చ । 
పనసాన్‌ మాతులుజ్లాంశ్చ శర్మరాపూరితాన్‌ ఘటాన్‌ ॥ 31 


సువర్ణమణిముక్తాశ్చ క్షామకోట్యమృరాణి చ । 
దాసీదాససహస్రాణి కోటిశో గాస్తథైవ చ।॥ 32 


హంసేన్దుశుక్షవర్దానాం హయానామయుతం దదౌ । 
తుజ్లానాం నిత్యమత్తానాం గజానామధికం శతాత్‌ ॥ 33 


అన్తఃపురచరా నారీః నృత్తగీతవిశారదాః । 
దదౌ చతుఃసహస్రాణి శ్రీనివాసాయ విష్ణవే ॥ 34 


దత్వా చైతాని సర్వాణి తస్టా దేవపురో విభుః । 

దృష్ట్వా దేవోత పి తత్సర్వం దేవీభ్యాం సహితో హరిః ॥ 35 
శ్రీనివాసకృపయా వియద్రాజస్య భక్తి ప్రాప్తిరూపవరటప్రాప్తిః 

సుప్రీతః ప్రాహ రాజానం శ్వశురం వేజ్కటేశ్వరః । 

“వరం వృణీష్వ హే రాజన్‌! గురో మత్తో యదిచ్చసి ॥ 36 


ఇతి శ్రీశవచః [శ్రుత్వా వియద్రాజో9_వదద్విభుమ్‌ । 
'త్వత్సేవైవేహ దేవైవం భూయాదవ్యభిచారిణీ । 
మనస్త్వత్సాదకమలే త్వయి భక్తిర్మమాస్తు వైః। 37 


405 


203 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, అష్టమో౭_ ధ్యాయః 


బంగారు గంగాళములలో శాలిబియ్యమును పెసరపప్పుతో ననేక పాత్రలను నేతితో 


నూరు బంగరుగంగాళములను 29 


పాలతో వేయి, పెరుగుతో వేయి బంగరు గంగాళములను మామిడి అరటి కొబ్బరీ 
మొదలగు ఫలములను 30 


ఉసిరిపండ్లను గుమ్మడి చక్కరకేళీ అరటిపండ్లను పనస పంచదారతో నిండిన 
గంగాళములను 31 


బంగారు మణులు ముత్యములు పట్టువస్ర్రములు కోట్లకొలది వస్త్రములను వేలకొలది 
దాసదాసీ జనమును కోట్లకొలది గోవులను 32 


హంస, చంధ్రులవలె తెల్లనగు గుజ్టిములను లక్షలకొలదియు యెత్తుగానుండి 
మదించియుండిన గజములను నూరులను మించినవి నిచ్చెను. 33 


నాట్యములోను, గానములోను మిక్కిలి నేర్చుగల నంతఃపుర పరిచారికలను 
నాలుగువేలును కానుకగా శ్రీనివాసున కొసంగె. 34 


< కానుకలనన్నింటిని నమర్పించి యాకాశరాజు శ్రీనివానుని 
యెదుటనిలువబడెను. ఇరువురు దేవులతోగూడిన శ్రీనివాసుడును దానినవంతను 
జూచి లక్ష్మీ పద్మావతులతో గూడి 35 
శ్రీనివాసుని దయచే నాకాశరాజునకు 
భక్తిలభించుట యనెడు వరము లభించుట 
మిక్కిలి సంతసించి మామగారితో నిట్లనియెను. “రాజా! నావలన నీకేమి వరము 
కావలయునో కోరుకొనుము 36 
శ్రీనివాసుని మాటలను విని యాకాశరాజు “స్వామీ! సుదృఢమైన నీసేవ నాకు 
లభించుగాక! నామనమెల్లపుడు నీపాద పంకజములయందు నిశ్చలమై నిలచి 


యుండుగాక! నీయందు స్థిరమగు భక్తినాకు కలుగునట్లనుగ్రహింపుము”37 


406 
203/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
శ్రీభగఠాన్‌ :- 
“త్వయా యదుక్తం రాజేన! సర్వమేతద్భవిష్యతి । 
ఇతి దత్త్వా వరం తస్యై సమ్మాన్యైవ యథోచితమ్‌॥। 38 


వివాహార్థమాగతానాం [బహ్మాదీనాం స్వాం 9 వాసగమనమ్‌ 
బ హ్మేశాదిసురాన్‌ సర్వాన్‌ సమభ్యర్వ్య యథోచితమ్‌ । 
స్వర్లోకగమానాయైవమనుమేనే ముదా హరిః । 
గతేషు తేషు సర్వేషు (కియా భూమిజయా యుతః ॥ 39 
విహరన్‌ స యథాపూర్వం స్వామిపుష్కరిణీతటే । 
ఆస్తే దివ్యాలయే దేవో౭_ప్యర్చ్యమానో గుహేన వై! ॥ 40 
ఇతి శ్రీవారాహవురాణే భూగోళోపాఖ్యానే ధరణీవరాహనంవాదే 
శ్రీ వేజ్మటాచలమాహాత్ళే ఉత్తరార్ణే (జహ్మోదిభిః సాకం శ్రీనివానస్య 
వియద్రాజవురగ మనకమలాలయాపరిణయాది వర్ధనం నామ 
అష్టమో9_ ధ్వాయః 


०9० గ్రకఆాణ 


అథ నవమాల౭_ ధ్యా 
వసునామకనిషాదవృత్తాన్తః 


ధరణీ :- 

'కలౌ యుగే భూమిధర! కేన త్వం ద్రక్ష్యసే ప్రియ! । 

విమానం కేన తే దేవ కార్యతేం_స్మిన్‌ మహీధరే ॥ 1 
శ్రీనివాసో౭_పి కేనైవ ద్రక్ష్యతే సుభగాకృతిః । 


ఏతద్‌ బ్రూహి మమ ప్రీత్యా శ్రోతుం కౌతూహలం విభో" 2 


407 


204 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, నవమో౭_ ధ్యాయః 


శ్రీభగఠాన్‌ :- 
అని కోరినంత శ్రీనివాసోడట్లేయగు గాక!” యని వరము నొసంగి యుచితరీతిని 
గౌరవించెను. 38 


వివాహము కొజికై వచ్చిన బ్రహ్మాదులు తమ తమ నిలయముల కేగుట 
బ్రహ్మాది దేవతలను యథోచితముగ సత్కరించి స్వర్లోకమున కేగుట కనుమతించి, 
వారందరు వెడలినంతనే లక్ష్మీపద్మావతీ దేవేరులంగూడి 39 
స్వామిపుష్కరిణీ తటమున విహరించుచు కుమారస్వామిచే పూజింపబడుచు, 
దివ్యాలయమున నుండెను. 40 


ఇది శ్రీవరాహపురాణమున భూగోళోపాఖ్వానమున 
ధరణీ వరాహనంవాదమున శ్రీ వేజ్బుటాచలమావోత్యుమున ఉత్తరార్థమున (బహ్మోదులతో 
శ్రీనివాసుడు ఆకాశరాజు నగరమునకు వెళ్లుట పద్మావతిని 
పరిణయ మాడుట మున్నగు వర్ణనలతో గూడిన యెనిమిదవ ఆధ్యాయము. 


తొమ్మిదవ అధ్యాయము 
వసువను నిషాదుని వృత్తాంతము 
ధరణీదేవి :- 
భూదేవి మరల వరాహస్వామితో నిట్లుబలికెను, ప్రియా! కలి యుగమున 


నీసాక్షాత్మారముసిద్ధించుటెట్లు? ఈ పర్వతమున నీ విమానము నెవరు నిర్మింతురు? 1 


సుందరాకారుడగు శ్రీనివానుడెట్లు (వ త్యక్షమగంను? స్వామీ! నాకు 
వినవలెననియున్నది. దీనినంతను నాకు ప్రేమతో విశదీకరింపుమ” నియడిగెను. 2 


408 


204/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
శ్రీవరాహః :- 
వక్ష్యామి శృణు హే దేవి! భవిష్యద్యద్వదామి తే। 
అస్మిన్‌ మహీధరే పుణ్యే నిషాదో వసునామకః ॥ 8 


శ్యామాకవనపాలో9 భూత్‌ భక్తిమాన్‌ పురుషోత్తమే । 
శ్యామాకతణ్డులాన్‌ పక్త్వా మధునా పరిషిచ్య చ ॥ 4 


నివేద్య దేవదేవాయ శ్రీభూమిసహితాయ చ । 
ఏవం భక్తిమతస్తస్య భార్యా చిత్రవతీ శుభా ॥ 5 


అసూత తనయం బాలా వీరనామానముత్తమమ్‌ । 

వసుః పుత్రేణ సహితో భార్యయా పతిభక్తయా ॥ 6 
కస్మింశ్చిద్దివసే పుత్రం శ్యామాకం పాలయేతి చ । 

విసృజ్య व्यु సహితో మధ్వన్వేషణతత్సరః ॥ 7 
గతో వనాన్తరం శీఘ్రం మధుచ్చత్రదిదృక్షయా । 

బాలః శ్యామాకపక్వాని గృహీత్వాల_గ్నౌ నిధాయ చ॥ 8 
పిష్ట్వా నివేదయామాస వృక్షమూలే (శ్రియఃపతేః I 

నైవేద్యం భక్షయిత్రైవ వీరస్వాస సుఖేన ॐ ॥ 9 


తదన్తరే వసుశ్చాపి మధ్వాదాయ సమాగతః । 

శ్యామాకాన్‌ భక్షితాన్‌ దృష్ట్వా సన్తర్ణ్య సుతమాత్మనః । 

ఖడ్గమాదాయ తం హన్తుం త్వరయా హస్తముద్దధా॥ 10 
సుతహననోద్యుక్తం వసుం ప్రతి భగవదుక్తిః 

తద్యృక్షస్థస్తదా విష్ణుః ఖడ్గం జగ్రాహ పాణినా । 


ఖడ్గం గృహీతం కేనేతి పశ్యన్‌ వృక్షం దదర్శ సః ॥ 11 


409 


205 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, నవమో౭_ ధ్యాయః 


శ్రీ వరాహస్వామి ~ 

దేవీ! భవిష్యత్తును దెలిపెద నాకర్ణింపుము. ఈ పుణ్యమగు గిరివరము వసువను 
నిషాదుడు. 3 
శ్యామాక వనమును రక్షించుచు శ్రీనివాసునియందు భక్తికలిగి యుండెను. శ్యామాక 
బియ్యమునువండి తేనెతో కలిపి. 4 


శ్రీభూసహితుడగు శ్రీమన్నారాయణునకు నైవేద్యమొనరించి జీవితమును 
గడుపుచుండెను. అతనికి భార్య చిత్రవతియను శుభాంగి. ర్‌ 


వీరుడను పుత్రుని కనెను. వసువు పుత్రునితోను పతిభక్తి గల భార్యతోను గూడి 
నివసించుచుండెను. 6 


ఒక దినమున భార్యతో పుత్రుని శ్యామాక వనమును కాపాడు చుండుమని చెప్పి 
తేనెను వెదకుటకై 7 


మరియొక వనమునకు తేనెపట్టులను చూచుటకై వెడలెను. బాలుడగు వీరుడు 
శ్యామాక బియ్యమును నిప్పునందుంచి వండి రి 


ముద్దగానూరి వృక్షమూలమున నున్న స్వామికి నైవేద్యము నొనరించెను. తానును 
ఆ ప్రసాదమును తిని సుఖముగా నుండెను. 9 


అంతలో వసువు మధువునుతెచ్చి శ్యామాకములను వీరుడు దినివేయుటను గాంచి 
తన పుత్రునిపై గోపించి ఖడ్గమును తీసికొని యాతనిని జంపుటకు చేతినెత్తెను. 10 


సుతుని చంపుటకు సంసిద్ధుడగు వసువుతో భగవంతుడు చెప్పుట 
ఇంతలో నా వృక్షమునందున్న విష్ణువు చేతితో నా ఖడ్గమును పట్టుకొనెను. 


వసువిదియేమి? ఎవరు ఖడ్గమును పట్టుకొని రని వృక్షమువంకజూడగా. 11 


410 
205/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
శజ్ఞచక్రగదాపాణిం వృక్షగూఢార్థవిగ్రహమ్‌ । 
ముక్త్వా వసుశ్చ తం ఖడ్గం ప్రణమ్యోవాచ కేశవమ్‌ ॥ 
“కిమిదం దేవదేవేశ! చేష్టితం క్రియతే త్వయా?” ॥ 


శ్రీభగలాన్‌ - 

“వస్తో ! శృణు వచో మే త్వం పుత్రస్తే భక్తిమాన్‌ మయి । 
త్వతో9_ పి మే ప్రియతమః తస్మాత్‌ ప్రత్యక్షమాగతః 11 
తస్య సర్వత్ర తిష్టామి తవ స్వామిసరస్తటే” I 

ఇతి దేవవచః శ్రుత్వా ప్రీతిమానభవద్వసుః ॥ 


ఏతస్మిన్నేవ కాలే తు పాబ్వదేశాత్‌ సమాగతః । 
బాల్యాత్ర్రభృతి శూద్రో౭_పి విష్ణుభక్తిసమన్వితః ॥ 


రంగదాసస్య శ్రీనివాససేవార్థం శ్రీ శేషాచలాగమనమ్‌ 
నారాయణపురీం ప్రాష్య శ్రీవరాహం ప్రణమ్య చ । 
తత్ర శ్రుత్వా శ్రీనివాసం వేజ్కటాద్రినివాసినమ్‌ ॥ 


స్వయమ్మూదేవదేవేశసేవితం ప్రయయౌ తతః । 
సువర్ణముఖరీం ప్రాప్య స్నాత్వా చోత్తీర్య తత్తటే ॥ 


కమలాఖ్యే సరసి చ న్నాత్వా పుణ్యప్రదాయిని | 
తత్తీరవాసినం దేవం కృష్ణం రామేణ సంయుతమ్‌ ॥ 


నమస్కృత్య తతః ప్రాయాత్‌ వనం గజఘటాయుతమ్‌ । 
శనైః సమ్రాప్య శేషాద్రిం నిర్హరం సన్దదర్శ హ ॥ 


తత్సమీపం సమాసాద్య కపిలాపూజితం శివమ్‌ । 
తత్పురశ్చక్రతీర్థం తత్‌ అగాధం పాపనాశనమ్‌॥ 


411 


12 


13 


14 


15 


16 


17 


18 


19 


20 


206 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, నవమో౭_ ధ్యాయః 


శంఖ చక్రగదాపాణియగు భగవంతుడు వృక్షములో సగము శరీరమును 


మరుగుపరచి బ్రత్యక్షముకాగా వసువుఖడ్గమును వీడి శ్రీమన్నారాయణునకు 


నమస్కరించి “దేవాదిదేవా! ఇట్లొనర్చితి వేమి” యని యడిగెను. 12 

శ్రీ భగఠానుడు :- 

వసూ! నామాటను వినుము. నీపుత్రుడు నాయందు భక్తికలవాడు. నీ కంటెను 
నాకు మిక్కిలి ప్రియమైనవాడు. కావున ప్రత్యక్షమైతిని. 13 


నీ పుత్రునకన్ని స్థలములయందు నుందును. నీకు స్వామిపుష్మరిణీ తీరము నందు 
మాత్రమే యుందునని తెలుపగా వసువు మిక్కిలి సంతసించెను. 14 


ఈ సమయముననే శూద్రుడైనను బాల్యమునుండి విష్ణుభక్తి కలిగిన నొక బాలుడు 
పాండ్యదేశమునుండి బైలుదేరెను. 15 


రంగదాసు శ్రీనివాస సేవకై శేషాచలమునకు వచ్చుట 
అతడు నారాయణపురికేగి శ్రీ వరాహస్వామిని దర్శించి, నమస్మరించి యచ్చట 
వేంకటాచలమున నివసించు 16 


బ్రహ్మాది దేవాధిదేవ సేవితుడగు శ్రీనివాసుని గురించి యాకర్ణించి యచటి నుండి 
బైలుదేరెను. సువర్శముఖరీ నదినిజేరియందు స్నానమాచరించిఒడ్డెక్కి 
తత్తీరముననున్న 17 

పుణ్యప్రదాయినియగు కమలా సరోవరమున స్నానమాచరించి యాతీరమునందలి 
బలరామసహితుడగు శ్రీకృష్ణునకు నమస్మరించి, యటనుండి ప్రయాణించెను. 18 
యేనుగుగుంపులతో గూడిన వనమునుజూచి యనంతర మటునుండి సాగి మెల్లగా 


శేషాద్రికేగి యచటి కపిలతీర్థమును గాంచెను. 19 

దానిని సమీపించి కపిలా పూజితమగు శివుని దర్శించి దాని కెదురుగానున్న 

అగాధమై పాపనాశన కరమగు చక్రతీర్థమున 20 
412 


206/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
తత్ర స్నాత్వా తతో౭_ గచ్చత్‌ వేజ్కటాద్రిం శనైః శనైః । 
ఆరాద్దుం గచ్చతా మార్గే యుక్తో వైభానసేన చ ॥ 


రజ్ఞదాసస్త్వారురోహ బాలో ద్వాదశవార్శికః । 
స్వామిపుష్కరిణీం ప్రాప్య స్నాత్వా భక్తిసమన్వితః ॥ 
వైఖానసేన మునినా గోపీనాథేన పూజితమ్‌ । 
వనమధ్యే తరోర్మూలే స్వామిపుష్కరిణీతటే॥। 


తిష్టన్తం పుణ్బరీకాక్షం శ్రీభూమిసహితం హరిమ్‌ । 
ఆకాశస్థం సన్దదర్శ పీతనీలాకృతిం శుభమ్‌ ॥ 


పార్వ్వస్థశజ్ధ్ఞచక్రాభ్యాం గదా౭_ సిభ్యాం నిషేవితమ్‌। 
పక్షౌ విస్తార్య చాకాశే దేవమూర్ణ్ని వితానవత్‌ । 
६४०) గరుడేశానం పశ్చాచ్భార్థం శరం తథా ॥ 
శ్రీనివాసార్థం రంగదాసకృతదివ్యోద్యానమణ్దపనిర్మాణాని 
ఏవం దృష్ట్వా శ్రీనివాసం విస్మితో రజ్ఞదాసకః । 
అస్య దేవస్య చారామం కరిష్యామీత్యచిన్తయత్‌ ॥ 


నిశ్చిత్య మనసా సర్వం తరుమూలే9_వసత్‌ సుధీః । 
కృత్వా వైఖానసాద్విష్టోః నైవేద్యజ్బు దినే దినే ॥ 


శనైశ్ళిత్వా వనం ఘోరం వృక్షాంశ్చిచ్చేద పార్వ్వగాన్‌ I 
ఆస్థానచిజ్బాం దేవస్య రమాయాశ్చమ్పకం తరుమ్‌ ॥ 


దేవాజ్ఞప్తో వర్ణయిత్వా తావుభౌ దేవసేవితౌ । 
దేవస్య పరితో భూమౌ శిలాకుడ్యం తదా9_కరోత్‌ ॥ 


413 


21 


22 


23 


24 


25 


26 


2/7 


28 


29 


207 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, నవమో౭_ ధ్యాయః 


స్నానమాచరించి మెల్లమెల్లగా వేంకటాద్రి నారాధించుటకు వెళ్లుచుండెను. 


మార్గమధ్యమున వైఖానసమునితో గలసెను. 21 


००८०८ సంవత్సరముల బాలుడగు రంగదాసు పర్వతము నధిరోహించి 
స్వామిపుష్కరిణిలో భక్తితో స్నానము నాచరించెను. 22 


వైఖానసమునియగు గోపీనాథుని స్వామిపుష్కరిణీ తటమున నున్న వనమధ్య 
వృక్షపుమొదటిలోనుండి పూజింపబడు చున్నట్టియు. 23 


శ్రీభూసహితుడును, పద్మపత్రవిశాలనేత్రుడును. పచ్చని. నీలవర్ణము కలిగిన 
వానిదర్శించెను. 24 


ప్రక్కన నిలిచిన శంఖచక్రాదులచేతను గదా ఖద్గములచేతను సేవింపబడుచున్నట్టియు 
ఆకాశమందుండి, రెక్కలను విప్పు కొని శ్రీనివాసుని తలపై చాందినీవలెనున్న 
గరుత్మంతుని వెనుక నున్న శార్ణధనువును బాణమును వైఖానసమునితో గూడి 
సేవీంచెను, | 25 
శ్రీనివాసునికై రంగదాసుదివ్యోద్యానమండపముల నిర్మించుట 
ఇట్టి శ్రీనివాసుని దర్శించి రజ్జదాసాశ్చర్యమునుజెంది యీ దేవునకును ఒక 
పుష్పవాటికను నిర్మ్ణింపవలయునని సంకల్పించెను. 26 
ఆ బాలుడు మనస్సులోనిట్లు నిశ్చయించుకొని యా వృక్ష మూలముననే వసించెను. 
ప్రతిదినము వైభఖానసునివలన శ్రీమన్నారాయణునకు సమర్పింపబడు నైవేద్యమును 
స్వీకరించుచు, అచటి ५ 
ఘోరవనమును మెల్లగా ఛేదించి ప్రక్కలనున్న వృక్షమును పెల్లగించి వైచి శ్రీనివాసున 
కాస్థానముగానున్న చింతచెట్టును లక్ష్మికి సంబంధించిన సంపంగి వృక్షమును. 28 
ఆ భగవదాజ్ఞచే నారెంటిని ఛేదింపక విడిచి, స్వామియొక్క పార్వభూమియందు 
ఒక రాతిగోడను నిర్మించెను. 29 


414 
207/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
తత్ముద్యస్యైవ పరితః పుష్పారామాంశ్చకార హ । 
మల్లికాకరవీరాబ్దకున్గమన్గారమాలతీః ॥ 30 


తులసీచమ్పకానాజ్బ్చ వనాన్యేవ చకార హ । 
ఖనిత్వా తత్ర కూపం తు వర్ధయంస్తజ్ఞలైర్వనమ్‌ ॥ 31 


ఆరామపుష్పాణ్యాదాయ స్వయం దామాన్యథా9_కరోత్‌ । 
విచిత్రాణి తదా బద్ద్వా పూజకస్య కరే దదౌ ॥ 32 


ఆదాయ పూజకస్తాని र మూర్ధ్ని ८०९० చ। 
శ్రీనివాసస్య దేవస్య శ్రీభూమిసహితస్య చ ॥ 33 


ఏవం దేవస్య కైజ్మర్యం కుర్వంస్తస్థావుదారధీః I 

తస్యైవ వర్తమానస్య సమాస్వాసప్తతేర్గతాః I 

కుర్వాణే పుష్పాపచయం రజ్ఞదాసే మహాత్మని॥। 34 
రంగదాసస్య గన్ఫర్వక్రీడాదర్శనేన భగవత్మైంకర్యవిస్కృతిః 

ఆరామే సరసి స్నాతుం గన్థర్వః కళ్చిదాయయో । 


గన్గ్భర్వరాజః కన్యాభిః తరుణీభిః సమన్వితః ॥ 35 
జలక్రీడాం కరోతి స్మ దివి స్థాప్య విమానకమ్‌ । 
(= ४ ^° न्न 

సురూపాభిశ్చ సహితం క్రీడన్తం కమలాకరే ॥ 36 

పశ్యన్‌ శ్రీరజ్ణదాసో౭_ యం వ్యస్మరన్మాల్యసఇబ్బుయమ్‌ । 

జితేన్టియోం_పి తత్రీడాం పశ్యన్‌ రేతః ససర్జ హ ॥ 37 

పశ్యతస్తస్య సరసః సముత్తీర్య మనోహరః । 

దివ్యవస్తాణి చాచ్చాద్య కాన్హాభిః సహ సస్మితమ్‌ ॥ 38 
415 


208 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, నవమో౭_ ధ్యాయః 


ఆగోడచుట్టును మల్లిక, ఎర్రగన్నేరు, తామర, మల్లె, మందార, మాలతీ మొదలగు 


వృక్షములను నాటించెను. 30 


తులసి, సంపెంగల వనములనేర్చరిచెను. అచటనే ఒక బావి త్రవ్వి ఆ బావినీటితో 
మొక్కలనన్నిటిని పెంచెను. 31 


అచట పూసిన పూలతో తానే మాలలను పలువిధములుగా తయారుచేసి స్వామికి 
పూజలు చేయువానికి ఇచ్చెను. 32 
అతడా మాలలను తీసుకొని శ్రీదేవి భూదేవులతో కలసి ఉన్న శ్రీనివాసుని తలపై 
భుజములపై అలంకరించెను. 33 


విశుద్ధమతి కలిగిన రంగదాసు ఈ విధముగా స్వామికి కైంకర్యము చేయుచుండగా 
ఏడు సంవత్సరములు గడచిపోయును. 34 


రంగదాసు గంధర్వుల క్రీడలను చూచి స్వామి కైెంకర్యమును మరచుట 


ఆరామమునందున్న సరస్సులో స్నానము చేయుటకు ఒక గంధర్వుడు గంధర్వరాజు 
కన్యలతో కలసి అచటకు వచ్చిను. 35 


అతడు తన విమానమును భూమిపై దింపి తనతో వచ్చిన వారితో కలిసి ఆ 
సరస్సులో స్నానము చేయుట ఆరంభించెను. 36 


రంగదాసాక్రీడలను చూచి మాలకట్టుట మరచిపోయెను. ఇంద్రియనిగ్రహము 
కలిగిన వాడైనప్పటికి వారి క్రీడలను చూచి రేతఃస్థలనమును పొందెను. 37 


అతడా విధముగా చూచుచుండగనే ఆ గంధర్వుడు సుందరమైన ఆ సరస్సునుండి 


బయటకు వచ్చి దివ్యవస్ర్రములను ధరించి తనతో వచ్చిన స్త్రీలతో నవ్వుతూ 38 


416 
208/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
అధిరుహ్య విమానం తు యయౌ స ధనదాలయమ్‌ । 
గతే గన్థర్వరాజే తు రబ్గదాసో విమోహితః ॥ 39 
త్యక్వా చ తాని మాల్యాని స్నాత్వా సరసి లజ్జితః I 
పునరాహృత్య పుష్పాణి శనైర్దేవాలయం యయౌ ॥ 40 


వైఖానసస్తు తం దృష్ట్వా పూజాకాలమతీత్య చ। 
ఆగతం కిమితి ప్రాహ సభఖ్లేల_ తిక్రమ్య చాగతః ॥ 


న బద్దా మాలికాశ్చాపి ९4९०९००० 9 రామే చకిం కృతమ్‌? 41 
® 

శ్రీవరాహా: - 

ఇత్థం పృష్టో రజ్ణదాసో నావదల్లజ్ఞయా తతః | 

లజ్జితం రబ్గదాసం తం ప్రోవాచ మధుసూదనః ॥ 42 


స్వరూపానుసన్లానేన ९६९8० రజదాసం ప్రతి శ్రీనివాసవచనమ్‌ 
ఇ జ్‌ 2 


శ్రీభగఠాన్‌ - 
లజ్ఞయా కిం రజ్ఞదాస మయా త్వం మోహితో హ్వాసి । 
న తావజ్జితకామస్త్వం ధీరో భవ మహామతే ॥ 43 


గన్థర్వరాజవద్రాజా భవితా౭_సి మహీతలే । 
తత్ర భుక్త్వా మహాభోగాన్‌ భక్తిమాన్‌ మయి సర్వదా ॥ 44 


ప్రాకారబ్బు విమానజ్బు కారయిష్యసి మే తదా । 
తత్ర ముక్తిం ప్రదాస్యామి ప్రీత్యా పరమయా యుతః ॥ 45 


అత్రైవ కురు సేవాం త్వం ఆశరీరవిమోక్షణాత్‌ I 
మద్భక్తానాం సకామానాం ఏవం ముక్తిర్భవిష్యతి ॥ 46 


417 


209 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, నవమో౭_ ధ్యాయః 


దివ్య విమానమునెక్కి అలకాపురికై పయనమయ్యెను. ఆ గంధర్వుడు వెళ్ళిపోగా 


రంగదాసు తిరిగి స్ప ్రహలోకి వచ్చెను. 39 


తన 288 తానే సిగ్గుపడి కట్టిన మాలలను విడిచిపెట్టి సరస్సులో స్నానము చేసి 
తిరిగి పూవులను కోసి మెల్లగా దేవాలయమునకు వెళ్ళెను. 40 


ఇట్లాలసించిన రంగదాసును గాంచి వైఖానసముని “నాయనా! నీవు పూజాకాలము 
నతిక్రమించి యింతయాలస్యముగా వచ్చుట కేమిహేతువు? పూలమాలికలనైనను 
నిర్మింపవైతివి. నీవాతోటలోనేమిచేయుచుంటివ”ని యడిగెను. 41 


శ్రీతరాహనస్వామి :- 


రంగదాసు సిగ్గుతోనేమియు మారాడక నిలచియుండగా శ్రీనివాసుడిట్లు పలికెను. 42 


తన నడవడికను తలంచుకొని సిగ్గుపడుచున్న 
రంగదాసునితో శ్రీనివాసుడు పలుకుట 
శ్రీభగలానుడు - 
శ్రీనివాసుడు-“రంగదాసా! నీ వెందుకు సిగ్గుపడుచున్నావు? నామాయచేతనే నీవు 
మోహింపచేయబడితివి. నీవు కామమును జయించలేదు. బుద్ధిమంతుడా! ధైర్యము 
నవలంబించి యుండుము. 43 


నీవు భూలోకమున గంధర్వరాజుగా నుండగలవు. ఆ జన్మమున నన్ని 
భోగములననుభవించి నాయందెల్లప్పడును భక్తికలిగియుండి. 44 


నా ఆలయమునకు ప్రాకారమును నేను వేంచేసియుండు విమానమును 
చేయించగలవు. అపుడు నేను మిక్కిలి సంతసించి నీకు మోక్షము నొసంగెదను. 
కావున 45 
నీవు నీ శరీరావసానము వరకిచటనేయుండి నాకు సేవల నొనర్పుము. (అపుడు 
నీవు జితేంద్రియుడవగుదువు.) అభీష్టములను బడయగోరు నా భక్తులిట్లే మోక్షమును 
పొందుదురు. 46 


418 
209/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
ఇత్యుక్త్వా భగవాన్‌ విష్ణుః పునర్నోవాచ కిబ్బున । 
(శ్రుత్వా తద్రజ్గదానో9_ పి చకారా౭_.9_రామముత్తమమ్‌ ॥| 
తొబ్బమాన్నామకనృపవృత్తాన్తః 
సాగ్రం శతాబ్దం సేవిత్వా గతః స్వర్గమమన్లధీః I 
జాత స్ఫోమకులే తుజ్లే छदः తి విశ్రుతః ॥ 


సువీరతనయో వీరో నన్దినీగర్భసమృవః I 

స పజ్బువర్నాదుద్భూతవిష్ణుభక్తిః స్వయం సుధీః । 
సౌశీల్యశౌర్యవీర్యాదిగుణానా మాకరో మహాన్‌ ॥ 
పాణ్యస్య తనయాం పద్మాం ఉపయేమే మనోహరామ్‌ । 
తతో రాజా శతం కన్యా నానాదేశ్యా స్ప్వయంవరాః I 


రేమే దేవేన్టవద్భూమౌ నారాయణపురే వసన్‌ । 

అనుజ్ఞాం ప్రాప్య పితృతః పుత్రః పజ్బాస్యవిక్రమః ॥ 

ఉద్దిశ్య మృగయాం వీరో వేజ్కటాద్రేః సమీపతః ॥ 
తొణ్బమాన్‌నృపస్య మృగయార్ధం శ్రీశేషాచలగమనమ్‌ 


పాదచారేణ విచరన్‌ పరివారై స్సమన్న్వితః । 
మదధారాం విముళ్ళాన్తం దదర్శ గజయూథధపమ్‌ ॥ 


తం దృష్ట్వా విస్మితో భూత్వా గృహీతుం తమనుద్రుతః I 
సువర్ణముఖరీం తీర్తా బ్రహ్మర్నిం శుకముత్తమమ్‌ ॥ 


నమస్మ ఎ్రత్యాభ్యనుజ్ఞాతః తతోతి_ గచ్చద్వనాద్వనమ్‌ I 
దదర్శ రేణుకాం దేవీం వల్మీకా౭_ కారసంస్థితామ్‌ ॥ 


419 


47 


48 


49 


50 


51 


59 


53 


54 


210 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, నవమో౭_ ధ్యాయః 


అని పలికి మరల నేమియు పలుకకుండెను. రంగదాసామాట లను విని చక్కని 


పుష్పోద్యానవనమును నిర్మించి. 47 


తొండమానుడను రాజు వృత్తాంతము 
పూర్తిగా నూరు సంవత్సరములు శ్రీనివాసుని సేవించి జ్ఞానవంతుడై స్వర్గమును 
పొంది మరల నుత్కృష్ట చంద్రవంశమున 48 


సువీర, నందినీయను దంపతులకు “తొండమాను” డను పుత్రుడై జన్మించెను. 
ఆతడయిదవ సంవత్సరము నుండియు విష్ణుభక్తికలిగి పండితుడై సౌశీల్యము, 
దిట్టతనము. పరాక్రమము కలిగి సద్దుణవంతుడై యొప్పారెను. 49 


సుందరియగు పాండ్యదేశ రాజపుత్రియగు పద్మావతిని పరిణయమాడుటే గాక 
తమంతతాముగా వలచివచ్చిన పలుదే శములకన్నియలను నూరు రం 
సుందరాంగులతో. 50 


దేవేంద్రవైభవముతో నారాయణపురమున క్రీడించెను. అంత కొంత కాలమైన పిమ్మట 
సింహసదృశపరాక్రమవంతుడగు తొందమానుడు తండ్రియనుమతినిబడసి వేటకై 
వేంకటా చలము వద్ద 91 


తొండమానుడు వేటకై శ్రీవేంకటాద్రికేగుట 
తనసైన్యముతో కాలినడకతో నేగుచు మదజలమును విపరీతముగా విడుచుచున్న 
మదగజమును గాంచి 52 


ఆశ్చర్యమునుచెంది దానిని పట్టుకొనవలెనని దానిని వెంబడించి సువర్ణముఖరీనదిని 
దాటి గొప్ప [బ్రహ్మర్షియగు శుకమహర్షిని గాంచి, 53 


ప్రణమిల్లి యాతనివద్ద సెలవుతీసికొని యొక యడవినుండి మరియొక 
యడవికేగుచు పైన పుట్టపోసియున్నట్టియు. 54 


420 
210/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
ఇష్టదామిష్టభక్తానాం దివ్యారామనివాసినీమ్‌ । 
పరివారై స్సదోపేతాం పూజితాం త్రిదశైరపి । 
తొణ్బమానపి తాం నత్వా తతః పశ్చాన్ముఖో యయౌ ॥ 


శ్రీనివాససమీపస్థ పబ్బువర్ణ శుకవృత్తాన్తః 
పళ్బువర్ణం శుకం దృష్ట్వా తం జిఘృక్షురనుద్రుతః I 
స వదన్‌ “ శ్రీనివాసే” తి గిరిం శీఘ్రతరం యయౌ ॥ 


అను(ద్రవన్‌ స రాజాపి గిరిరాజం సమారుహత్‌ । 
దరీశ్చ వివిధాః పశ్యన్‌ శిఖరాణి సమన్తతః ॥ 


శుకమన్వేషమాణో9_సౌ శ్యామాకవనమేయివాన్‌ I 
తమదృష్ట్వా శుకవరం వనపాలం దదర్శ ॐ ॥ 


తం తు రాజానమాయాన్తం ప్రత్యుద్గచ్భన్‌ స సత్వరః । 
ప్రణమ్య వినయోపేతః కృతాజ్ఞులిపుటః స్థితః ॥ 


తొబ్బమానపి సమ్పూజ్య తం పప్రచ్చ వనేచరమ్‌ । 
పజ్బువర్ణః శుకః కళ్చిత్‌ దృష్టశ్చాత్రాల_ గతస్త్వయా ॥ 
'శ్రీనివాసే తి చ వదన్‌ క్వ గతోత_ సౌ వనేచరః! ॥ 


వనచరః :- 
స పబ్బవర్జో రాజేన్ల! శ్రీనివాసప్రియః సదా । 
పార్య్వవర్తీ సదా తస్య శ్రీభూమిభ్యాం వివర్థితః ॥ 


స్వామివుష్కరిణీతీరే 55८०० 9 స్తే దేవసన్నిధౌ । 
గృహీతుం స శుకః శ్రీమాన్‌ న తు కేనాపి శక్యతే ॥ 


421 


55 


56 


5¶ 


58 


59 


60 


61 


62 


211 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, నవమో౭_ ధ్యాయః 


తన భక్తుల కభీష్టముల కొసంగునదియు, దివ్యోద్యానమున నివసించినదియు, 


పరిజన పరికృతయు, దేవతాసంసేవితయు నగు రేణుకాదేవినిగాంచి నమస్కరించి 
పడమటిదిశకు జనెను. 55 


శ్రీనివాసుని సమీపముననున్న అయిదు రంగుల చిలుక వృత్తాంతము 
అచ్చట నైదురంగులు గల చిలుకను జూచి దానిని పట్టుకొన వలెనని వెంబడించెను. 
అది “శ్రీనివాసా! శ్రీనివాసా” యని యరచుచు వేంకటాద్రి కతిరయమున 
నెగిరిపోయెను. 56 


తొందమానుడును దానిని వెంబడించుచు పర్వతరాజము నెక్కెను. అతడాకొండపై 
గుహలను శిఖరములయందంతటను చిలుకను. 87 


వెదకుచు శ్యామాకవనమును సమీపించెను. అచ్చట చిలుక కానరాలేదు కాని 
తోటమాలి కనుపించెను. 58 


ఆతడు రాజురాకను గమనించి త్వరపడుచు నెదురేగి వినయముతో నమస్కరించి 
చేతులు జోడించి నిలచెను. 59 


తొండమాను ८०४९2 గౌరవించి “వనపాలా! అయిదురంగుల ९०७०८९३ 
యిచ్చటకు వచ్చినదా! నీవు చూచితివా? శ్రీనివాసా” అని యరచుచు నది 
యెచ్చటికెగిరిపోయెనోకదా! అని యడిగెను. 60 


అంత తోటమాలి - రాజా! ఆ అయిదురంగుల చిలుక శ్రీనివాసుని కతి ప్రియమైనది 
ఎల్లపుడు నాతనివద్దనే యుండును. శ్రీభూదేవులచే పోషింపబడినది. 61 


అహర్షిశము స్వామిపుష్కరిణీతీరమున దేవుని సన్నిధానముననే యుండును. ఆ 
చిలుకనెవరును పట్టుకొనజాలరు. 62 


422 
211/Sri Venkatachala mahasmyam/1 Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
విహృత్య స్వేచ్చయా నిత్యం అస్మిన్‌ గిరివరే శుభే । 
छर దేవమాసాద్య తత్సమీపే వసత్యయమ్‌ ॥ 63 


తం దేవమారాధయితుం గమిష్యామి నృపాత్మజ! | 
విశమ్యతాం వృక్షమూలే యావదాగమనం మమ । 


పుత్రేణానేన సహితో విహర త్వం యథాసుఖమ్‌ ॥ 64 
రాజా ~ 

త్వయా సహా9 9 గమిష్యామి ద్రష్టుం దేవం జనార్జనమ్‌ I 

త్వం మే దర్శయ దేవేశం వేజ్మటా ద్రినివాసినమ్‌ ॥ 65 


తస్య రాజ్ఞో వచః (శ్రుత్వా శ్యామాకం మధుమి[శ్రితమ్‌ I 
చూతపత్రపుటే క్షిప్వా రాజ్ఞా సహ యయౌ హరిమ్‌ ॥ 66 


తొబ్బమాన్‌నృపస్య నిషాదేన సహ శ్రీనివాస సేవాగమనమ్‌ 
గత్వా సుదూరమధ్వానం పశ్యనౌ తౌ శిలాతలమ్‌ । 


ముహూర్తాదేవ సమ్రాప్తా స్వామిపుష్కరిణీం శుభామ్‌॥। 67 

స్నాత్వా తత్ర విధానేన రాజ్ఞాసహ నిషాదపః । 

దర్శయామాస దేవేశం రాజ్ఞస్తస్య మహాత్మనః ॥ 68 

స్వామిపుష్కరిణీతీరే స్థితం శ్రీవృక్షమూలకే । 

అతసీపుష్పసజ్కాశం అమ్బుజాయతలోచనమ్‌॥। 69 

न ఈషత్నితముఖామ్చుజమ్‌ I 

దివ్యపీతామృరధరం కిరీట ८९०६१६९5 ॥ 70 

పార్య్వస్థాభ్యాం సురూపాభ్యాం శ్రీభూమిభ్యాం సమన్వితమ్‌! 

పరితః శబజ్ధచక్రాసిగదాశార్‌బ్లషు సేవితమ్‌ ॥ 71 
423 


212 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, నవమో౭_ ధ్యాయః 


అట ప్రతిదిన 2 పర్వతరాజమున తన యిష్టానుసారము వివారించి 


సాయంసమయమున నాతనివద్దకు వచ్చివేయును. 63 


నేనా శ్రీనివాసుని పూజించుటకు పోయెదను. నేను వచ్చు వరకు నీవీ చెట్టునీడను 
విశ్రమింపుము. ఈనా పుత్రునితో కలసి సుఖముగా విహరింపుమ” ని పలికెను. 64 


రాజు ;- 
తొండమానుడామాటలను విని 'వనపాలా' ! నీతో నేనును శ్రీనివాస సందర్శనార్థమై 
వచ్చెదను. శ్రీ వేంకటాచలపతిని నాకు చూపించుమని 65 


యడుగగా యట్లేయని శాలిబియ్యమును తేనెతోకలిపి మామిడాకుతోకుట్టిన దొన్నెలో 
భద్రపరచి రాజును తోడ్మొని చనెను. 66 
తొండమానుడు బోయవానితో శ్రీనివాసుని సేవించుటకేగుట 
చాలదూరమరిగి పర్వతమును గాంచుచు స్వామిపుషరిణిని తృటి కాలములో 
సమీపించి 67 
రాజుతో నా కిరాతుడా పుష్మరిణియందు యథాశాస్త్రముగా స్నానమాచరించి 
మహానుభావుదగునా రాజునకు 68 
స్వామివుష్కరిణీ తీరమునందలి వృక్షచ్చాయలో నున్నట్టి యు. దిరిశెన 
పుష్పమువలెనతి సుకుమారుడును పద్మపత్ర విశాలనేత్రుడును. 69 


నాలుగు భుజములుకలవాడును, ० 06 ©°00० 69289, మందన్మిత 
వదనారవిందుడును, పీతాంబరమును ధరించిన వాడును, కిరీటము భుజకీర్తులచే 


విరాజిల్లువాడును, 70 

శ్రీభూ దేవులనిరుప్రక్కలయందుంచుకొనినవాడును, శంఖము, చక్రము, ఖడ్గము, 

గద, శార్జము, బాణములచే చుట్టుముట్టి సేవింపబడువాడును, 71 
424 


212/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
అన్యై ర్లివ్యాయుధై శ్చాపి దివ్యమాల్షైర్నిషేవితమ్‌ । 
స్మన్దేనా౭_ రాధ్యమానం తం త్రిసన్థ్యం పురుషోత్తమమ్‌॥। 


వల్మీకగూఢపాదాబ్దం ఆజానుపురుషోత్తమమ్‌ । 
తతో దృష్ట్వా ముదా దేవం ప్రణేమతురుభౌ తదా ॥ 


రాజా తు ప్రాజ్ఞలిర్భూ త్వా విస్మయోత్క్ఫుల్లలోచనః I 
ఆనన్గలహరీం ప్రాహ్య న ప్రాజ్ఞాయత కిబ్బున ॥ 
నిషాదో పి నివేద్యైవ శ్యామాకం మధుమిశ్రితమ్‌ । 
రాజ్జేతదర్ధం దతై్వవ శిష్టార్థం భుక్తవాన్‌ స్వయమ్‌ ॥ 
పీత్వా పుష్కరిణీతోయం తేన రాజ్ఞా సమన్వితః । 

స పునః శ్యామాకవనే పుణ్యాం పర్ణకుటీం యయౌ ॥ 


ఉషిత్వా చైకరాత్రన్తు ప్రాతరుత్ణాయ భూమిపః । 
స్వసైన్యేన సమాయుకో నివృత్తః స్వపురం యయౌ ॥ 


తొణ్బమాన్‌ నృపం ప్రతి రేణుకోక్తిః 


పునర్దేవీవనం గత్వా హయాదవతతార హ । 
చైత్రశుద్ధనవమ్యాం తు పూజయామాస రేణుకామ్‌ ॥ 


హవిష్యం పరమాన్నజ్బు సోపస్మరమనేకశః । 
పశూపహారసహితం ధూపదీపసమన్వితమ్‌ ॥ 


సురాఘటీ శతం దత్వా జాతీకేసరవాసితమ్‌ । 
ఏవం సంపూజితా దేవీ ప్రీతా రాజ్ఞే వరం దదౌ ॥ 


ఆవిష్టః పురుషః కళ్చిత్‌ । అవదన్నృపసత్తమమ్‌ । 
శృణు రాజన్‌ భవిష్యం తే। రాజ్యం నిహతకణ్దకమ్‌ ॥ 


425 


79 


73 


74 


75 


76 


77 


78 


79 


80 


81 


213 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, నవమో9_ధ్యాయః 


దివ్యాయుధములచేతను, దివ్యమాలికలచేత నలంకరింపబడిన వాడును, 


కుమారస్వామిచే మూడు వేళలయందు నారాధింవ బడువాడును, 
పురుషోత్తముడును, 72 

పుట్టలో మరుగుపడియున్న పాదపద్మములవాడును, మోకాలి నంటుచున్న 
బాహువులు కలవాడునునగం శ్రీనివానుని చూపించెను. వారిరువురు 


నతిసంతసమున శ్రీనివాసునకు నమస్కరించిరి. 73 
రాజు చేతులు జోడించి యాశ్చర్యవికసిత నేత్రుడై ఆనందాబ్లీ నోలలాడుచు 
బాహ్యప్రపంచమును మరచియుందెను. 74 


బోయవాడును తేనెతో కలిపిన శాలిబియ్యమును శ్రీనివాసునకు నివేదనచేసి 
రాజునకందు సగభాగమునిచ్చి మిగిలినదానిని తాను భుజించి. 75 


స్వామిపుష్కరిణిలో నీరుత్రాగి రాజుతో మరల తన శాలివనము నందలి పవిత్ర 
కుటీరమునకు వెడలిపోయెను. 76 


రాజారాత్రి యచటనే నిద్రించి తెల్లవారిన పిమ్మట లేచి తన సైన్యముతో తన 
పట్టణమునకు మరలిపోయెను. 77 


తొండమానునితో రేణుక భాషించుట 
దారిలో మరల దేవీవనమున కేగి గుఖిమునుండి దిగి చైత్రశుద్ద నవమి 6०255778 
అ రా యట 


నేతిని పరమాన్నమును, సంభారములను, రత్నములు మొదలగు కానుకలను, 
ధూపదీపములను. 79 


జాజిపుష్టముల పుప్పొడులతో పరిమళించుచున్న నూరు కల్లు కుండలను దేవికి 


సమర్పించి పూజింపగా దేవి 80 

ఒక పురుషునకావహించి యాతనిచే రాజునకు-రాజా! నీభవిష్యత్తును తెలిపెదను. 

వినుము. నీరాజ్యములో నీకు శత్రువులుండజాలరు. 81 
426 


213/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


రాజంస్తవైవ నామ్నాలి_త్ర రాజధానీ భవిష్యతి । 
మత్సమీపే మహారాజ! చిరం రాజ్యం కరిష్యసి ॥ 


దేవదేవప్రసాదశ్చ భవిష్యతి తవానఘ! । 
ఇతి దత్త్వా వరం తస్మై ఆవిష్టః ప్రకృతిం యయౌ ॥ 
తతో లబ్ధవరో రాజా యయౌ శుకమునిం పునః ॥ 


శుకవర్ణిత పద్మసరోవరమాహాత్యమ్‌ 
అభివాద్య మునిం తేన పూజితో ముదితో౭_ భవత్‌ । 
మాహాత్యం సరసో బ్రూహి కమలాఖ్యస్య మే మునే॥ 


శ్రీ శుకః :- 
పురా దుర్వాససః శాపాత్‌ అవతీర్ణా సురాలయాత్‌ । 
పద్మా పద్మాక్షదయితా విష్ణునా సహితా నృప ॥ 


సరః కాబ్బనపద్మాధ్యం ఇదం ప్రాప్య మహేశ్వరీ । 
తపశ్చకార వర్షాణాం దివ్యానామయుతం రమా॥। 
తతో దేవా విచిన్వన్తః శ్రియం విష్ణుసమన్వితామ్‌ । 
పురన్దరేణ సంయుక్తా రాజన్‌ అస్మిన్‌ సరోవరే ॥ 
స్థితాం సువర్ణకమలే పుబ్బరీకాక్షసంయుతామ్‌ 1 
దృష్ట్వా ప్రీతిసమాయుక్తాః ప్రణమ్యామ్బుజధారిణీమ్‌ ] 
కృతాజ్ఞులిపుటాః (लष తుష్టువుర్లోకమాతరమ్‌ ॥ 


దేవాదికృత శ్రీలక్ష్మీస్తుతిః 
దేవాః :- 


నమః శ్రియై లోకధాత్రై బ్రహ్మమాత్రే నమో నమః । 
నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమో నమః ॥ 


427 


89 


83 


84 


85 


86 


87 


88 


89 


214 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, నవమో౭_ ధ్యాయః 


నీ పేరుతోనే యిచట నా సమీపముననే రాజధాని వెలయును. నీవు చాలకాలము 


నా దగ్గరగనే రాజ్యమును పాలింతువు. 82 


నీయందు భగవంతుడనుగ్రహించును అని వరము నొసంగెను. దేవిచే 
నావహింపబడిన పురుషుడు స్వస్థతగాంచెను. రాజట్లు దేవివరమునుపొంది 
శుకమహర్షిని సమీపించి 83 


శుకమహర్షి పద్మసరోవరమాహాత్యమును వర్ణించుట 
నమస్కరించి యా మునిచే గౌరవింపబడి సంతసించి “శుక మహర్షీ! నాకు 
పద్మసరోవరమాహాత్యము నెటింగింపుమ'ని ప్రార్థించెను. 84 


శుకమహర్షి యిట్లుచెపుట కారంఖించెను. రాజా! మున్నా కప్పుడు 
శ్రీమన్నారాయణుని ప్రియురాలగు శ్రీదేవి దుర్వాసుని శాపముచే స్వర్లోకమునుండి 
భూలోకమునకు శ్రీమన్నారాయణునితో 85 


గూడ నరుదెంచి బంగారుపద్మములచే విరాజిల్లు న్‌ పద్మసరో వరమునకు వచ్చి 
పదివేలసంవత్సరములు తపము నాచరించెను. 86 


అంత దేవతలింద్రునితో గూడి లక్ష్మీనారాయణులను వెదకుచు నీ సరోవరము 
చెంతకువచ్చి 87 


ఈ సరోవరమున బంగారు పద్మమున శ్రీమన్నారాయణునితో కూడియున్న 
శ్రీదేవినిగాంచి సంతసించి నమస్కరించి చేతులు జోడించి లోకమాతయు 
పద్మహస్తయునగు శ్రీదేవి నిట్లు స్తుతించిరి. 88 


దేవతలు శ్రీలక్షీ శదేవిని స్తుతించుట 


లోకములకు తల్లియు, బ్రహ్మస్వరూపిణియు, కమల నయనయు, పద్మములయందు 
ప్రీతికలదియు. 89 


428 
214/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


ప్రసన్నముఖపద్మాయై పద్మకాన్నె నమో నమః। 
నమో బిల్వవనస్తాయి విష్ణుపత్ష్యై నమో నమః ॥ 
థజా 


విచిత్రక్షామధారిత్యై పృథుశోత్యై నమో నమః । 
పక్వబిల్వఫలాపీన తుజ్జస్తన్యై నమో నమః ॥ 


సురక్తపద్మషత్రాభ కరపాదతలే శుభే । 
సురత్నాజ్ఞదకేయూరకాజ్బీనూపురశోభితే! 
యక్షకర్దమసంలిప్త సర్వాజ్లే కటకోజ్జ్వలే ॥ 


మాబ్లల్యాభరణైళశ్చితైః ముక్తాహారైర్విభూషితే । 
తాటబ్మైరవతం శ్చ శోభమానముఖామ్బుజే I 


పద్మహస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే! । 
బుగ్యజుఃసామరూపాయై విద్యాయై తే నమో నమః ॥ 


ప్రసీదాస్మాన్‌ కృపాదృష్టి పాతైరాలోకయాబ్ధిజే! । 
యే దృష్టాస్తేత్వయా బ్రహ్మరుద్రేన్హత్వం సమాప్పుయుః ॥ 


ఇన్దాదీన్‌ ప్రతి స్తుతిప్రసన్నలక్ష్మీవచనమ్‌ 
శ్రీ శుకః :- 
ఇతి స్తుతా తదా దేవైః విష్ణువక్ష్యస్థలాలయా । 
విష్ణునా సహ సన్హుశ్యా రమా ప్రీతాల_ వదత్సురాన్‌ ॥ 
శ్రీః :- 
సురారీన్‌ సహసా హత్వా స్వపదాని గమిష్యథ । 
యే స్థానహీనాః స్వస్థానాత్‌ భంశితా యే నరా భువి ॥ 
తే మామనేన స్తోత్రేణ స్తుత్వా స్థానమవాప్పుయుః । 
అఖజ్జః బిల్వపతైర్మామర్చయన్తి నరా భువి ॥ 


429 


90 


91 


92 


93 


94 


95 


96 


97 


98 


215 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, నవమో౭_ ధ్యాయః 


చిరునవ్వు లొలుకుచు శాంతమైయుండు ముఖము కలదియు, పద్మములవంటి 


కాంతికలదియు, మారేడువనమున నివసించు నదియు, శ్రీమన్నారాయణుని 
ప్రియురాలును. 90 


విచిత్రమగు పట్టుచీరను ధరించినదియు, యెత్తగు నితంబ ములు కలదియు, 
పండిన మారేడుపండ్లవలె బలసిన యెత్తగు స్తనములు కలదియు 91 


మిక్కిలి యొజ్జనగు మంగళప్రదమైన పద్మపత్రములవంటి కాలు చేతులుకలదియు, 
మంచిరత్నములచేకూర్చబడిన భుజకీర్తులు, మొలనూళ్లు, నూపురములచే 
ప్రకాశించునదియు, పరిమళ [దవ్యములుచేర్చిన చందనము నొడలంతయు 
పూసికొనిన దియు ప్రకాశించు కంకణములతో రాజిల్లునదియు. 92 


చిత్రములును మంగళకరములునునగు ఆభరణములచేతను, ముత్యాలహారములచేత 
నలంకరింపబడినదియు, చెవికమ్మల తోను, కర్ణాభరణములతోను ప్రకాశించు 
ముఖకమలము కలదియు. 93 
పద్మమును చేతియందు ధరించినదియు, విష్ణు పియయునగు నీకు నమస్మారము. 
బుగ్వేద యజుర్వేద సామరూప ధారిణియు విద్యాస్వరూపిణియునగు నీకు 
నమస్కారము. 94 
సముద్రరాజపుత్రీ! మమ్ములను నీ దయామృత క్రీగంటి ప్రసారములతో 
ననుగ్రహింపుము. నీ కటాక్షవీక్షణములెవరిపై ప్రసరించిన వారు బహ్మరుద్ర 
ఇంద్రరూపులై సుఖీంతురు. 95 
స్తోత్రముచేననుగ్రహించిన లక్ష్మి ఇంద్రాదులను గూర్చి పలుకుట 
ఇట్లు శ్రీమహావిష్ణు వక్షస్థలనివాసియగు శ్రీదేవి శ్రీమహా విష్ణునితో వారికి ప్రత్యక్షమై 
సంతసమున వారితో - 96 
దేవతలారా! మీరు రాక్షసులను వెంటనే సంహరించి మీమీస్థలముల కేగుదురు. 
భూలోకమున తమ పదవినుండి తొలగిన మనుజులు మీరొనర్చిన 0००००97 


స్తోత్రముతో నన్ను స్తుతించి అనేకములగు మారేడు దళములతో నన్ను పూజించినచో 
తమ పూర్వస్థానములను తిరిగి బడయ గలుగుదురు. 98 


430 
215/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


స్తోత్రేణానేన యే దేవా నరా యుష్మత్మృతేన వై । 
ధర్మార్థకామమోక్షాణాం ఆకరాస్తే భవన్తి వై ॥ 


ఇదం పద్మసరో దేవా యే కేచన నరా భువి । 
ప్రాష్య స్నానం కరిష్యన్తి మాం స్తుత్వా విష్ణువల్లభామ్‌ ॥ 


ॐ9 పి శ్రియం దీర్హమాయుః విద్యాం పుత్రాన్‌ సువర్చసః । 
छू భోగాంశ్చ భుక్తాన్తే నరా మోక్షమవాప్నయుః ॥ 


ఇతి దత్త్వా వరం దేవీ దేవేన సహ విష్ణునా । 
ఆరుహ్య గరుడేశానం వైకుణ్ణస్థానమాయయా ॥ 
ఇతి శ్రీవారాహవురాణే భూగోలోపాఖ్యానే ధరణీవరాహనంవాదే 
శ్రీవేజ్ఞిటాచలమావోత్యే सदं వసునామకనిషాదవృత్తాన్త 
పద్మసరోమాహోత్మాది వర్ధనం నామ నవమో౭_ ధ్యాయః 


० 4 శ్రేక్రతాణ ద. 


అథ దశమాల౨_ ధ్యాయః 
తొబ్బమాన్‌నృప స్వపితుఃసకాశాత్‌ రాజ్యప్రాప్తిః 

శ్రీశుకః :- 
ఇదం పద్మసరో నామ సర్వపాపప్రణాశనమ్‌ । 
కీర్తనాత్‌ స్మరణాత్‌ స్నానాత్‌ న్యాణాం లక్ష్మీప్రదం భువి॥ 
కృత్వా స్నానం త్వమప్యస్మిన్‌ వ్రజ స్వపితురన్తికమ్‌। 
శ్రీవరాహా;- 
ఏతచ్చుకవచః శ్రుత్వా స్నాత్వా పద్మసరోవరే ॥ 
తం నత్వా హయమారుహ్య తొణ్బమాన్‌ స్వపురం యయౌ 
తం పితా యువరాజానం కృత్వా త్రీన్‌ వత్సరానథ ॥ 


431 


99 


100 


101 


102 


216 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, దశమో౭_ ధ్యాయః 


ఓ దేవతలారా! మీరొనరించిన యీ స్తో త్రముచే నన్ను స్తుతించు మానవులు 


ధర్మార్థకామమోక్షములనెడు చతుర్విధపురుషార్థము లను బడయుదురు. 99 


భూలోకమున నీ పద్మసరోవరమున కేతెంచి యిందు స్నానమొనరించి విష్ణు 
ప్రియనగు నన్ను స్తుతించిన 100 


మనుజులైశ్వర్యమును, దీర్ధమగు నాయువును, విద్యను, తేజోవంతులగు 
పుత్రులనుపొంది. యిహలోకభోగములనన్నిటి ననుభవించి చివరకు మోక్షమును 


బడయుదురు. 101 
అని యిట్లు శ్రీదేవి వరము నొసంగి శ్రీమహావిష్ణునితో గరుత్మంతునిపై నథిరోహించి 
వైకుంఠము నలంకరించెను. 102 


ఇది శ్రీవరాహవురాణమున భూగోలోపాఖ్యానమున భూదేవి వరాహస్వామి సంవాదమున 
శ్రీవేంకటాచలమాహాత్యమున ఉత్తరార్థమున వనువను బోయవాని వృత్తాంతము, 
వద్ధనరోవరమావోత్యుము మున్నగువాటిని వర్థించుటయనెదు తొమ్మిదవ అధ్యాయము 


य) ०० क्क 


పదియవ అధ్యాయము 
తొండమానునకు తన తండ్రినుండి రాజ్యము లభించుట 

శ్రీశుకుడు:- 
రాజా! ఈ పద్మసరోవరము తనను స్తుతించుటవలన, తలచుట వలన, తన యందు 
స్నానమాచరించుటవలన భూలోక నివాసులకు పాపములను పరిహరించి సంపదల 
నొసంగును. 1 
కావున నీవును పద్మసరోవరమున స్నానమాచరించి నీ తండద్రివద్ద కేగుమని 
శ్రీశుకమహర్షి తెలుపగా తొండమాను చక్రవర్తి పద్మసరోవరమున స్నానమాచరించి2 
శ్రీ వరాహస్వామికి నమస్మరించి గుజ్జిముపైనధిరోహించి తన పట్టణమునకు 
వెడలిపోయెను. తొండమానుని తండ్రియగు సువీర చక్రవర్తి తనకుమారుని 
యువరాజును చేసి మూడు సంవత్సరములు గడచిన పిమ్మట. 3 


432 
216/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
రజ్ఞాకత్వం చ సామర్థ్యం శౌర్యం వీర్యం సుశీలతామ్‌। 
భక్తిం (ॐ పుత్రస్య వీక్ష్య రాజా స్వమన్రిభిః ॥ 
స్వపదే స్థాపయామాస! స్వభిషిచ్య విధానతః । 
అనుగీయ సుతం +) సార్తం రాజావనం యయౌ ॥ 
వసోర్వల్మీకే శ్రీవరాహసన్దర్శనమ్‌ 
తొబ్బమానపి సామ్రాజ్యం లబ్బ్వా రాజ్యం చకార హ। 
నిషాదస్య వనే దేవో వారాహం రూపమాస్థితః ॥ 


శ్యామాకపక్వం భక్షిత్వా రాత్రౌ రాత్రౌ చచార హ। 
పదాని స వరాహస్య చాన్వియేష దివా దివా ॥ 


అదృష్ట్వా తం వరాహం స రాత్రౌ జాగ్రద్ధనుర్ధరః | 

స్థితో9_పశ్యత్‌ చరన్తం తం చన్రకోటిసమప్రభమ్‌ ॥ 

వరాహం సుభగాకారం శ్యామాకవనమధ్యతః । 

తం దృష్ట్వా ధనురాదాయ సింహనాదం చకార హ ॥ 

వరాహః తద్ధ్వనిం [శ్రుత్వా వనాన్నిప్మమ్య సత్వరమ్‌। 

యయౌ తం చాప్యనుయయాౌ వరాహం స నిషాదపః ॥ 

రాత్రిశేషమనుద్రుత్య వనే చన్దసమప్రభమ్‌ | 

వల్మీకం ప్రవిశన్తజ్బు దదర్శ స నిషాదపః ॥ 

గచ్చన్తం పూర్ణిమాచ[న్దం అస్తం గిరివరం యథా । 

విస్మితోల_ఖభానయత్‌ కోపాత్‌ వల్మీకం స నిషాదపః ॥ 

ధరావరాహో దదృశే మూర్చితోల_ యం పపాత హ । 

పితరం మూర్భితం దృష్ట్వా తత్పుత్రో భక్తిమాంస్తదా ॥ 
433 


10 


11 


12 


13 


217 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, దశమో౭_ ధ్యాయః 


(ప్రజలను నంతనింవజేయుచుండెడి నేర్పును, సావానకృత్య ముల 


నొనరించుటయందలి చాతుర్యమును బలపరాక్రమము లను, మంచినడవడిని 


బాహ్మణులయందలి భక్తినిగాంచి తన మంత్రులతోగూడ 4 
యథాశాస్తముగా తన స్థానమున తనయుని నభిషేకించి యాతని నూరడించి 
తన భార్యతోనడవుల కేగెను. ర్‌ 


వసువునకు పుట్టలో శ్రీవరాహస్వామి కనుపించుట 
తొండమానుడును సామాజ్యవట్టా ఖిషిక్తుడై రాజ్యపాలన వఎనరించాను. 
బోయవానివనమున (శియవతి వరాహరూవపమును ధరించి 6 


చక్కగా పండిన శాలిధాన్యమును రాత్రులయందు భక్షించుచు సంచరించుచుండెను. 
బోయవాడా వరాహము యొక్క యడుగులను ప్రతిదినమునను పగటి వేళల 
వెదకుచుండెను. 7 


ఎంత వెదకినను వరాహము కానరానందున నొక రాత్రి యందు మేల్మొని యుండి 
ధనువును ధరించియున్న సమయమునకోటి చంద్రులవలె తెల్లనై 8 


సుందరమైన రూపము కలిగిన వరాహమును శాలిధాన్యవన మధ్యలో చూచి 
ధనువు నెక్కిడి సింహనాదము నొనరించెను. 9 
వరాహ మా ధ్వనిని విని శీఘ్రముగా యడవినుండి బయలు దేరగా బోయవాడును 


దానిని వెంబడించి 10 


ఆ వనమున చంద్రునివలె వెలుంగుచున్న ఆ వరాహమును రాత్రి యంతయు 
ననుసరించియుండి ఆ కిరాతుడు దానిని పుట్టలో ప్రవేశించుచుండగా గాంచెను. 11 


పున్నమిచందమామ పళశ్చిమాద్రి కేగునటుల పుట్టలో ప్రవేశించు చున్న 
వరాహమునుగాంచి ఆశ్చర్యపడి కోపముతో పుట్టను త్రవ్వించెను. 12 


అందు భూవరాహము కనుపించినంతనే బోయవాడు మూర్చ చెంది పడిపోయును. 


తండ్రి నా స్థితిలో గాంచి పుత్రుడు భక్తితో 13 


434 
217/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
వరాహదేవం తుష్టావ యేన ప్రీతో భవేద్ధరిః । 
ఆవిశ్యపితరం తస్య ప్రోవాచ మధుసూదనః ॥ 


శ్రీభగఠాన్‌ :- 
ఆహం వరాహదేవేశో నిత్యమస్మిన్‌ వసామ్యహమ్‌ I 
రాజ్ఞేత్వముక్తా ९ మామత్ర ప్రతిష్టాపైవ పూజయ ॥ 


వల్మీకం కృష్ణగోక్షీరైః క్షాలయిత్వా తదుద్ధితే | 
శిలాతలే చ వారాహ ముద్ధృత్య ధరణీస్థితమ్‌ ॥ 


కారయిత్వా ప్రతిష్థాప్య విపై ర్వైఖాననైశ్చ మామ్‌ । 
పూజయే ద్వివిధై ర్ఫోగై తొబ్బమాన్‌ రాజసత్తమః ॥ 


ఇత్యుక్త్వా తం జహౌ దేవఃస చ ये బభూవహ । 
व పితరం నమస్కృత్య నిషాదజః ॥ 


న్యవేదయద్ధేవ వచః పిత్రే సర్వం యథాతథమ్‌ । 
స (శ్రుత్వా విస్మితో భూత్వా కృత్నం పుత్రవచః శుభమ్‌! 
తొబ్బమాన్‌నృపాయ వసునివేదిత వరాహోదన్తః 


రాజ్ఞే వక్తుం యయౌ శీఘ్రం నిషాదః స్వానుగై స్సహ। 
వసుర్నిషాదాధిపతిః రాజద్వారముపాగమత్‌ ॥ 


నిషాదాధిపమాజ్ఞాయ ద్వారపాలైః నృపోత్తమః | 
ఆహూయ తం నిషాదేశ సభాయాం మన్రిభిస్సహ ॥ 


సత్కృత్య తం వసుం రాజా సపుత్రం సపరిచ్చదమ్‌ I 
పప్రచ్చ ప్రీతిమాన్‌ రాజా వసుం తం వనగోచరమ్‌ ॥ 


435 


14 


15 


16 


17 


18 


19 


20 


21 


22 


218 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, దశమో౭_ ధ్యాయః 


వరావాస్వామి సంతనించునటుల స్తోత్రమొనరింవపగా వరావాస్వామి 


తందడ్రినావహించి 14 
నేను వరాహదేవుడను. అనుదిన మిచ్చటనే నివసించు చున్నాను. నీవు 
రాజునకథింగించి నన్నిచట ప్రతిష్టించి పూజింపుము. 15 


పుట్టను కపిలావు పాలతో కడగి ఆపుట్టయందలి రాతిపైనున్న వరాహస్వామిని 
బయటకుతీసిభూమి పై 16 


బాహ్మణులచేతను వైఖానసులచేతను ప్రతిష్టింపజేసి పలు రకముల భోగములతో 
తొండమానుడు నన్ను పూజింపవలెను. 17 


అని పలికి దేవుడా బోయవానిని విడచెను. ఆతడు స్వస్థత నందెను. అంత పుత్రుడు 
సుఖముగా కూర్చునియున్న తండ్రికి నమస్కరించి 18 


దేవుడు చెప్పిన దానినంతను తెలిపెను. బోయవాడు తన పుత్రుడు చెప్పిన 
దానినంతను విని ఆశ్చర్యము చెంది 19 


వసువు తొండమానునితో వరాహ వృత్తాంతమును తెలుపుట 


రాజునకా వృత్తాంతము నెలతీంగించుటకా కిరాతరాజగు వసువు తన యనుచరులతో 
రాజద్వారమున కేగెను. 20 


రాజు ద్వారపాలకులు తెలుపగా బోయవాడు తన వద్దకు వచ్చుట నెటింగి అతనిని 
రావించి సభలో మంత్రులతో గూడ 21 


పుత్రపరిజన పరివృతుడగు నాతనిని గౌరవించి యాతనితో 22 


436 
218/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


వనుః :- 
కిమాగమనకృత్యం తే వద త్వం వనగోచర! । 
రాజన్‌ మమ వనే దృష్టం ఆశ్చర్యం (శుణు భూపతే! ॥ 


కళ్చిత్‌ శ్వేతవరాహస్తు శ్యామాకమచరన్‌ నిశి । 
తం వరాహం ధనుష్పాణిః అన్వధావమహం నృప! ॥ 


అనుద్రుతో వాయువేగో గత్వా వల్మీకమావిశత్‌ । 
స్వామిపుష్కరిణీతీరే పశ్యతో మమ భూపతే ! ॥ 


వల్మీకమఖనం కోధాత్‌ మూర్చితో న్యపతం భువి । 
మత్స్పుత్రోః[యం సమాగత్య మాం దృష్ట్వా మూర్చితం &२॥ 


శుచిర్భూత్వా దేవదేవం తుష్టావ మధుసూదనమ్‌ । 
తతో మయి సమావిశ్య వరాహోప్యవదత్సుతమ్‌ ॥ 


రాజ్టే నివేదయ క్షిప్రం మచ్చరిత్రం నిషాదప ! । 
కృష్ణగోక్షీరసేకేన వల్మీకం క్షాలయేన్నృపః ॥ 
దృశ్యతే చ శిలా కాచిత్‌ = సుశోభనా । 
వామాజ్యస్థభువం మాం చ వరాహవదనం స్థితమ్‌ ॥ 
కారయిత్వా 88) 5० ठ ప్రతివ్థాష్య మునీశ్వరైః I 
వైఖాన సైర్మునివరైః అర్బయేత్‌ తొబ్బమానపి ॥ 
అథ గత్వా శ్రీనివాసం వల్మీకావృతపదయమ్‌ I 
కపిలాకృష్ణగోక్షీరసేచనైః క్షాలయేచ్చనైః ॥ 
ఆపాదపీఠపర్యన్తం క్షాలయిత్వా దినే దినే । 
కుర్యాత్‌ ప్రాకారముభయోః ఉత్తరే దక్షిణే తథా ॥ 
437 


23 


24 


25 


26 


2/7 


28 


29 


30 


31 


39 


219 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, దశమో౭_ ధ్యాయః 
వసువు :- 
వనాధిపా! నీ రాకకుగల కారణమేమి? తెలుపుమ”ని యడిగెను, బోయవాడు 
రాజుతో-'రాజా! నే నడవిలోగాంచిన ఆశ్చర్యమును తెలిపెదను. వినుము. 23 


నాకొక రాత్రి సమయమున శాలిధాన్యవనమును మేసివేసిన తెల్లని వరాహమును 
గాంచి దానిని ధనుర్ధారినై వెంబడించితిని. 24 


అది వాయువేగముతో పరుగులిడి స్వామిపుష్మరిణీ తీరము నందలి పుట్టలో నేను 
చూచుచుండగా ప్రవేశించెను. 25 


నేను కోపముతో పుట్టను త్రవ్వగా మూర్చాక్రాంతుడనై భూమిపై 23688). నా 
తనయుడు వచ్చి మూర్చనొంది భూమిపై పడియున్న నన్నుగాంచి. 26 


పవిత్రుడై శ్రియఃపతిని స్తుతించెను. ఆతడు నన్నావహించి 27 


కిరాతా! నా వృత్తాంతమును వెంటనే రాజున కెజింగింపుము. రాజు కపిలగోవు 
పాలతో నా పుట్టను కడుగవలెను. 28 


ఆ పుట్టలోనొక యందమగు శిల కానవచ్చును. దానిని వక్షస్థలమున నెదమ ప్రక్క 
భూదేవిని ధరించి వరాహముఖము ననున్నటుల నన్ను 29 


శిల్పిచే చేయించి మునీశ్వరులచేతను వైఖానసులచేతను నన్ను ప్రతిష్టచేయించి 
రాజనుదినము నన్ను పూజింపవలెను. 30 


పుట్టలో కప్పబడిన పాదములు గల శ్రీనివాసుని కపిల గోక్షైరము లతో మెల్లగా 
నభిషేకించి 31 


ప్రతిదినము నట్లే పాదపీఠము వరకు కడిగి యిద్దరికిని ఉత్తరము నను దక్షిణమునను 
రెండు (ప్రాకారములను కట్టించవలెను. 32 


438 
219/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


ఇత్యుక్త్వా చైవమాముజ్బు ద్దేవః స్వస్థో౭_.భవం నృప! 
ఇదం తే వక్తుమాయాతో దేవదేవచికీర్షితమ్‌ ॥ 


33 


నృపస్య నిషాదవాక్యస్వష్నాః భ్యాం బిలమార్గేణ శేషాచలగమనమ్‌ 


శ్రీవరాహః :- 

తొబ్బమానపి తచ్చృత్వా సుప్రీతో విస్మితో9 భవత్‌ I 
తతః కార్యం వినిశ్చిత్య మన్రిభిః పుష్కరాదిభిః ॥ 
వేజ్బటాద్రిం జిగమిషుః గోపానాహాయ సర్వశః । 
కృష్ణాశ్చ కపిలా గావో యాః కాళ్చిత్సన్లి మామికాః ॥ 


తాః సవత్సాః ఆనయధ్వం వేజ్కటాద్రిసమీపతః । 
ఇత్యాజ్ఞప్య నృపో గోపాన్‌ శ్వో యాత్రే” తిచ మన్రిణః 11 


విసృజ్య ప్రకృతీః సర్వాః వివేశాన్తఃపురం వశీ। 
ఉక్తా కథాం తాం పల్నీభ్యః సుష్వాప నిశి పార్థివః ॥ 


తం స్వప్నే శ్రీనివాసో౭_పి బిలమార్గం హ్యదర్శయత్‌ । 
స్వపురాదాబిలం మార్గే పల్లవానసృజద్ధరిః ॥ 


ఏవం స్వప్నం నృపో దృష్ట్వా ప్రాతరుత్ణాయ సత్వరః । 
ఆహూయ 2०9०० స్సర్వాన్‌ ప్రకృతీః బ్రాహ్మణానపి ॥ 


స్వప్నం తథావిధం చోక్వాం ० పశ్యత్‌ద్వారేత థ పల్లవమ్‌। 
యు క్తే ముహూర్తే ప్రయయౌ హయమారుహ్య తొణ్బమాన్‌॥ 


పశ్యంశ్చ పల్లవాన్‌ గాశ్చ శనైః ప్రీతో యయౌ బిలమ్‌। 
దృష్ట్వా విసయమాపన్నో నిర్మమే తత్ర పత్తనమ్‌ ॥ 


439 


34 


35 


36 


37 


38 


39 


40 


41 


220 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, దశమో౭_ ధ్యాయః 


అని తెలిపి దేవుడు నన్ను వదలివేయగా నేను స్వస్థతచెందితిని. ఈ [శ్రియః 


పతిచేయించగోరిన కృత్యమును నీకు తెలుపుటకై వచ్చితినని విన్నవించెను. 33 


రాజు బోయవాని మాటలవలన తనకు వచ్చిన కలవలన 
సొరంగమార్గముగా శేషాద్రికేగుట 
శ్రీతరాహుడు :- 
తొందమానుడు వాని మాటలను విని మిక్కిలి సంతసించి యాశ్చర్యమును చెంది 
పుష్కరుడుమున్నగు మంత్రులతో గూడ తా నొనర్పవలసిన విధానమును 


నిశ్చయించి. 34 
వేంకటాచలమునకు వెళ్ళగోరి గోవకులనందర నావ్వోనించి “నా 
కపిలగోవులనన్నిటిని 35 


దూడలతోగూడ వేంకటాచలము వద్దకుగొనిరం”డని యాజ్ఞాపించి “రే 
ప్రయాణమ”ని మంత్రులకు తెలిపి 36 


వారి 250८6८25 విడచి తన యంతఃపురమునకేగి యా వృత్తాంతమునంతయు 
తన పత్నుల కెటతింగించి నిద్రించెను. 37 


ఆతని స్వప్నమున శ్రీనివాసుడు కనుపించి సొరంగ మార్గమును చూపి 
రాచనగరమునుండి సొరంగమువరకు చిగిరించిన కొమ్మలను సృజించెను. 38 


రాజీకలను గాంచి తెల్లవారిన తరువాత శీఘ్రముగా మంత్రులను ప్రజలను 
(బాహ్మణులను పిలచి 39 


తన కలనెజింగించి తన ద్వారమున చిగురించిన కొమ్మను గాంచి శుభముహూర్త 
మున గుజ్జమునెక్కి బయలుదేరి 40 


మార్గమున చిగురించిన కొమ్మలను గోవులను చూచుచు సంతసమున మెల్లగా 
సొరంగమార్గమును సమీపించి ఆశ్చర్యమును చెంది యచ్చట పట్టణమును 
నిర్మించెను. 41 
440 
220/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, దశమో౭_ ధ్యాయః 


తొ మా దా లా ह కా రా 
భగవదుక్యా తొణ్బమాన్నృపకృతక్షీరాభి షేకవ ప్రనిర్మాణాదికమ్‌ తొండమానుడు భగవద్దాచే పాలాభిషెకము ప్రా రనిర్మాణము మున్నగు 
< = (= 
బిలమన్తఃపురే కృత్వా ప్రాకారం చాష్యకారయత్‌ । 
బిలమార్గమును తన యంతఃపురములోనికి చేయించి 'ప్రాకారమును నిర్మించెను. 


వసంస్తత్ర నృపేన్లో౭_సౌ నిర్జిత్య పృథివీమిమామ్‌ ॥ 42 

+ = రాజచట నివసించుచు నీ భూమి నంతను జయించి. 42 
యథోక్తం దేవదేవేన క్షీరప్రక్షాలనాదికమ్‌ । భగవదాజ్ఞ ప్రకారము పాలతో నభిషేకము మున్నగువాటిని నిర్వర్తించి ప్రాకారనిర్మాణ 
కృత్వా ప్రాకారనిర్మాణం కర్తుముద్యోగమాయయో ॥ 43 ప్రయత్నమున నుండెను. 43 


ఇ స్వయమాజ్ఞాపితో 1 అంత నాస్వామి రాజునకిట్లాజ్ఞాపించెను-రాజా! చింత చెట్టు నాకు రాజసభకనువగు 


భౌ పా గో 
విన్రిశీం చమకం చోభౌ పాలయైతా నగోత్తమౌ ॥ ల స్థానము. సంపంగి వృక్షము లక్ష్మికి నివాసస్థానము. ఆ రెండు వృక్షములకును 
< << దా < < కా దీ ॐ 
మమ చా౭_స్టానకీ చిజ్బా లక్ష్యాః స్థానజ్బ ~ | బుషులు దేవతలు నరులు సర్వ నమస్మరింపవలెను. కావు, నివు చింత ట్టును 
నమస్మా రౌ నృపైస్తా హ్‌ బుషిదేవనరెః సదా ॥ 45 సంపంగి వృక్షమును జాగరూకతతో సంరక్షింపుము 44,45 
సంస్థాప్యైతౌ నృపశ్రేష్ట! ఛేదయాన్యాన్‌ నగోత్తమాన్‌ 1 వీనిని మాత్రముంచి తక్కిన వృక్షములను ఛేదింపుము. నాకు ద్వారములతోను 
'ప్రాకారమాత్రం కురు మె ద్వారగోపురసంయుతమ్‌ ॥ 46 గోపురములతోను ప్రాకారమును కట్టింపుము. 46 


విమానం తు భవద్వంశ్యో నామ్నా నారాయణో నృపః 


నా విమానమును మాత్రము నీవంశమున పుట్టిన నా భక్తుడగు నారాయణుడను 
కారయిప్యతి మద్భక్తః స్వర్ణేనాలజ్బరిష్యతి ॥ 


రాజు 5९4०६) బంగారముతో నలంకరించునని శ్రీమన్నారాయణుడాజ్ఞాపించి 
€> Gy 


ఏవముక్తా తొణ్బమానం విరరామ (80००६००६ Il 47 మౌనము వహింపగా 47 
శ్రీవరాహః :- 

ఏవం దేవవచః శ్రుత్వా కృత్వా ప్రాకారమేవ చ । తీరావాడు.:: 

పూజయామాస మునిభిః వైఖానసకులోద్భవైః ॥ 48 రాజు ప్రాకారమును మాత్రము గట్టించి వైభానసకులమున పుట్టిన మునులచే 


పూజచేయించెను. 48 
నిత్యం బిలేన చాగత్య దేవం నత్వా నృపోత్తమః। 
రాజ్యం చకార ధర్మేణ భుజ్టూనో భోగముత్తమమ్‌ ॥ 
ఏతస్మిన్నేవ కాలేతు దాక్షిణాత్యో ద్విజోత్తమః ॥ 49 


రాజనుదినమును సారంగమార్గమున వచ్చి శ్రీనివాసునకు నమస్కరించి 
భోగములన్నిటి ననుభవించుచు ధర్మముతో రాజ్యపాలన మొనరించెను. ఈ 
సమయమున దక్షిణదేశము నందలి (బ్రాహ్మణుడు 49 


441 221 442 
221/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


గంగాస్నానాగతవీరశర్మాఖ్యవిపచరితమ్‌ 


గజ్లాస్నానాయ గచ్చన్‌ వై సదారః ప్రయయౌ పురాత్‌ । 
మార్గే. థ గర్భిణీ జాతా బ్రాహ్మణీ బ్రాహ్మణః స చ ॥ 


తాంతు గర్భవతీం దృష్ట్వా స్నాత్మానుగమనే9_క్షమామ్‌। 
రాజానం ద్రష్టుకామో9 సౌ రాజద్వారముపాగమత్‌ ॥ 


ద్వాఃస్థేన జ్ఞాపితో రాజా తమాహూయ ద్విజోత్తమమ్‌। 
పూజయిత్వా తు విధివత్‌ పప్రచ్చ కుశలం ద్విజమ్‌ ॥ 


రాజా : - 

కిమాగమనకృత్యం తేకిం కరిష్యామ్యహం ద్విజ! ॥ 
ద్విజ :- 

వాసిష్టో వీరశర్మా౭_ హం సామవేదీ నృపోత్తమ! । 
సదారో నిర్గతో రాజన్‌ గజ్జాస్నానాయ సాదరః । 
మార్గే చ గర్భిణీ చేయం కౌశికీ పుణ్యశాలినీ ॥ 


నామ్నా లక్ష్మీరితి ఖ్యాతా సుశీలా చ పతివ్రతా । 
స్థాప్య చైనాం తవ గృహే వ్రతం నిర్వర్త్హయామ్యహమ్‌॥ 


తస్మాద్రాజన్‌ ప్రయచ్చాస్యె యథేష్టం భక్తవేతనే । 

తావచ్చ రక్ష్యతాం లక్ష్మీః యావదాగమనం మమ ॥ 

శ్రీ వరాహః : ~ 

రాజా తస్య వచః శ్రుత్వా తణ్జులాని ధనాన్యపషి। 

దత్తా షణ్మాసపర్యన్తం గృహమన్తఃపురే దదౌ ॥ 

తాం న్యస్య బ్రాహ్మణః ప్రీతో గజ్హాస్నానాయ నిర్యయౌ। 

గత్వా భాగీరథీం గజ్లాం ప్రయాగే క్షేత్ర ఉత్తమే ॥ 
443 


50 


51 


59 


53 


54 


55 


56 


57 


58 


222 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, దశమో౭_ ధ్యాయః 


గంగాస్నానమునకై వచ్చిన వీరశర్మ అను బ్రాహ్మణుని చరిత్రము 


తన భార్యతో గూడ గంగాస్నానమునకు వెళ్లుచుండగా భార్య దారిలో గర్భముతో 
నుండుటచే నా (బ్రాహ్మణుడు 50 


స్నానమునకు తన ననుసరించి రాలేదని తలంచి రాజదర్శనము చేసికొనగోరి 
రాజద్వారమున కేగగా 51 


ద్వారపాలకులు రాజున ౩థింగించిరి. రాజాతని నాహ్వనించి యథావిధిగా పూజించి 
కుశలము నడిగి 52 


రాజు ; - 

బాహణుడా మాటలను విని రాజుతో “రాజా! మాది వాసిష్టగోత్రము. నా పేరు 
వీరశర్మ మాది సామవేదము. నేను నా భార్యాబిడ్డలతో గంగా స్నానమునకు 
బయలు దేరి తిని. మార్గములో యీపార్వతిని బోలినపవిత్ర వంతురాలును, 583,54 


లక్ష్మియను పేరుగలదియు, మంచినడవడికలదియు పతి వ్రతయునగు నా భార్య 
గర్భవతియైనది. నీ గృహమున నుంచి నేను నా వ్రతమును పూర్తిచేసికొని 
రాగలను. 55 


నేను వచ్చువరకీమెను సంరక్షింపు”మని విన్నవింపగా 56 


శ్రీ వరాహస్త్వామిః : - 
రాజందులకుకంగీకరించి యామె కంతఃపురమున నొక గృహమును 
ప్రత్యేకముగా నేర్పరచి యారు మాసములవరకు బియ్యమును. ధాన్యము నొసంగి 


యాదరించెను. 57 

(బ్రాహ్మణు డామె నచ్చటనుంచి సంతసమున గంగాస్నానము నకై బయలుదేరి 

ప్రయాగక్షేతరాజమునను 58 
444 


222/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
స్నాత్వా కాశీం తతో గత్వా తత్రోషిత్వా దినత్రయమ్‌ । 
గయాం ప్రాప్య పితృశ్రాద్ధం అకరోత్‌ బ్రాహ్మణోత్తమః॥। 
గత్వా౭ి_. యోధ్యామపి పురీం ప్రయయౌ బదరీవనమ్‌। 
సాలగ్రామం తతో గత్వా స్వదేశం ప్రతి నిర్భ్యయౌ॥ 


సంవత్సరద్వయే౭ తీతే చైత్రే మాసి శుభే దినే । 
నివృత్తోః సౌ ద్విజ[శ్రేష్టః శనైరాగత్య మాధవే ॥ 


ఏకాదశ్యాం శుక్లపక్షే పునా రాజానమాయయాౌ। 
రాజా తు విసృత్య తదా బ్రాహ్మణీం నాస్మరన్నృపః ॥ 


బ్రాహ్మణీ మానినీ గేహే మృతా శుష్కా బభూవ హ। 
వీరశర్మా తతో విప్రో గజ్జాతోయకరణ్ఞకే ॥ 


విముచ్య ८०२६८०० २९० గాబ్బం తు కరకం శుభమ్‌ । 
ప్రదాయ రాజ్ఞే పప్రచ్చ “పత్నీ కుశలినీ” తిమే ॥ 


స్పృత్వాథ రాజా విప్రం తం స్థీయతామితి చాబ్రవీత్‌ । 
అన్తఃపురం తతో గత్వా తామపశ్యన్చృతాం గృహే ॥ 


అనుక్వా బ్రహ్మణే తస్మై ప్రవిశ్య చ బిలోత్తమమ్‌ । 
శ్రీనృసింహం నమస్కత్య పునః ప్రాప్య బిలోత్తమమ్‌ ॥ 


శ్రీనివాసం యయౌ ద్రష్టుం శ్రీభూమిసహితం పరమ్‌! 
తం దృష్ట్వా సహసా9_9_యాన్తం జుగూహాతే ధరారయే॥ 


ప్రణమన్నమవోచత్తం 'కిమకాలే నృప! ఆగతః 
నృపో౭_వదత్‌ ప్రణమ్యేశం భీతో£_థ బ్రాహ్మణీం మృతామ్‌॥ 


445 


59 


60 


61 


62 


63 


64 


65 


66 


67 


223 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, దశమో౭_ ధ్యాయః 


వారణాశిలోను గంగాస్నానము నొనర్చి మూడుదినములలో కాశిలో నివసించి 


గయలో పితృశ్రాద్ధము నొనరించి 59 


అటనుండి అయోధ్య బదరి, సాలగ్రామము (ముక్తి నారాయణము) లకేగివానిని 
సందర్శించి 60 


రెండు సంవత్సరములు గడువగనే చైత్రమాసమున 61 


ఏకాదశియందు శుక్షపక్షమి రోజున తిరిగి రాజునొద్దకు వచ్చెను. ఆ (బ్రాహ్మణుడు 
వచ్చు వరకు రాజాతనిభార్య విషయమునే మరచియుండుటచే 62 


బ్రాహ్మణుని భార్య యామెకై నిర్మించిన గృహములో చనిపోయి యెముకలు మాత్రమే 
మిగిలియుండెను. వీరశర్మ గంగోదకము నుంచిన వెదురుపెట్టె 63 


మూతను తెరచి యొక గంగాజల కమండలము నాతనికిచ్చి “నా భార్య 
కుశలమేకదా!” యని యడిగెను. 64 


రాజపుడు బ్రాహ్మణుని సంగతి జ్ఞాపకమురాగా 'నుండుమిని పలికి యంతః 
పురమునకేగి (బ్రాహ్మణుని భార్య చనిపోయి యుండుటను గాంచెను. 65 


అంత రాజు బ్రాహ్మణున కావృత్తాంతము 23800025 తాను సొరంగమున ప్రవేశించి 
శ్రీ నృసింహస్వామికి నమస్మరించి మరల 66 


శ్రీ భూదేవులతో గూడిన శ్రీనివాసుని దర్శించెను. అతి రయమున వచ్చిన వానిని 
శ్రీ భూదేవులు వెనుకకు పిలచిరి. 67 


శ్రీనివాసుడట్లు నమస్మరించుచున్న రాజును గాంచి ” వేళకాని వేళ నేల 
యేతెంచితివిని యడిగెను. రాజు భయపడుచు చనిపోయిన బ్రాహ్మణీ వృత్తాంతము 
నెతింగించెను. 68 


446 
223/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 

అస్థిసరోవరమాహాత్యమ్‌ 
త్చుత్వా దేవదేవోల_పి 'మా భీ రాజన్‌ ద్విజోత్తమాత్‌। 
ఆన్లోలికాం తామారోప్య ప్రీఖిః స్వాఖిః సమన్వితామ్‌ ॥ 
మదాలయాత్‌ పూర్వభాగే! ద్వాదశ్యాం స్నాపయ ప్రభో। 
అస్థినామ్ని సరస్యస్మిన్‌ అపమృత్యునివారణే ॥ 
ప్రాప్రజీవా సమం (224 బ్రాహ్మణేన చ యోక్ష్యతే । 
శీఘ్రం యాహి నృప శ్రేష్ట యథోక్తం వచనం కురు ॥ 
ఇతి దేవవచః (శ్రుత్వా ప్రయయౌ స్వపురం నృపః । 
ఆన్లోళికాసు రమ్యాసు స్త్రియ ఆరోప్య తామపి ॥ 
బ్రాహ్మణజ్బ పురస్కృత్య ద్రష్టుం దేవం యయౌ నృపః । 
అస్థికూటసరః ప్రాప్య స్నాపయామాస తాః స్త్రియః ॥ 
త్వగస్థిరూపా సా చాపి తాభీః క్షిప్తా సరోవరే । 
ప్రాప్తజీవా యథాపూర్వం సువ్యజ్ఞితశరీరజా ॥ 
ఉత్దితా సరసః స్నాత్వా రాజ్జీభిః సహ మజ్జళా । 
ప్రాప్తా చ బ్రాహ్మణం ప్రీతా భర్తారం పునరాగతమ్‌ ॥ 
రాజా హరిం పూజయిత్వా బ్రాహ్మణాయ ధనందదా। 
సహస్రనిష్మపర్యన్తం వస్రాణి వివిధాని చ॥ 
స్వదేశగమనాయైవ సాదరం విససర్జ్ద హ । 
విప్రః శ్రుత్వా (స్త్రియో వృత్తం ప్రభావం వేజ్మటేశితుః॥ 
ఆశీః ప్రయుజ్య రాజ్ఞేల_థ స్వదేశం ప్రయయోా ద్విజః। 
విపే గతే శ్రీనివాసో రాజానం పునర[బవీత్‌ ॥ 

447 


69 


70 


71 


72 


73 


74 


75 


76 


77 


78 


224 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, దశమో౭_ ధ్యాయః 
అస్టిసరోవర మాహాత్యము 
® 
శ్రీనివాసుడంతయువిని రాజా! నీవు భయపడవలదు. నీవు నీ భార్యలతో నా 
[బాహ్మణిని పల్లకిలో నెక్కించి 69 


నా యాలయమునకు తూర్చుదిశలోనున్నట్టి యు దుర్మరణము లను పోగొట్టు 
'అస్థిసరోవరము” న ద్వాదశిరోజున స్నానము చేయింపుము. 70 


ఆమె బతికి న్‌ భార్యలతో గూడ కలసివచ్చి తన భర్తయగు [బ్రాహ్మణుని పొందును. 
నీవు ద్రుతగతి నేగి నా యాజ్ఞను పాలింపుమని చెప్పెను. 71 


రాజట్లేయని తన నగరమునకేగిసుందరమగు పల్లకిలలో తన భార్యలను బాహ్మణిని 
యెక్కించి 79 


బాహ్మణుని తోడ్కొని శ్రీనివాసుని సేవింపగోరుచు నస్థికూట సరోవరమును జేరి 
యందు వారినందరను స్నానము చేయించెను. 783 


శరీరము యెముకలు మాత్రమే మిగిలియున్న బ్రాహ్మణి యును వారిచే నా 
యస్థిసరోవరమున పడి వేయబడినంతనే ప్రాణములు వచ్చి మునువటి 
రూపముకలదై 74 
రాణులతో గూడ నా సరస్సునుండి లేచి తిరిగివచ్చిన భర్తను సంతసమున 
సమీపించెను. 75 
రాజు శ్రీనివాసుని పూజించి బ్రాహ్మణునకు వేయిమాడల ధనమును పలురకముల 


వస్త్రముల నొసంగి. 76 

యాతని దేశము వెడలిపోవుట కనుమతించెను. బ్రాహ్మణుడు తన భార్య తెలుపగా 

నామె చరిత్రను శ్రీనివాసుని మాహాత్యమును విని 77 

రాజు నాశీర్వదించి తన దేశమునకు వెడలిపోయెను. బ్రాహ్మణుడు వెడలినంతనే 

శ్రీనివాసుడు రాజుతో 78 
448 


224/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 


దినే దినే చ మధ్యాహ్నే నైవేద్యానన్తరం నృప ! 

ఆగత్య మామర్చయిత్వా యథేష్టం స్వర్ణపజ్మజైః ॥ 
గత్వా పురీం స్వధర్మేణ రాజ్యం కురు నరాధిప ! । 
యద్యదిష్టం తవ నృప భవిష్యతి న సంశయః ॥ 
నాగన్తవ్యమకాలే తు త్వయా నృప కదాచన । 

ఏవం కాలార్చనం కృత్వా గత్వా త్వం స్వపురే వస ॥ 
రాజా - 

“తథా కరిష్యే దేవేశ! మధ్యాహ్నే చారరయామ్యహమ్‌]। 
ఇతి దేవాజ్ఞయా నిత్యం అర్బయన్‌ స్వర్ణపజ్మజైః । 
తదూర్ధ్వం తులసీపుష్పం జాత్వపశ్యత్‌ స మృణ్మయమ్‌॥। 


కుర్వగ్రామస్థ కులాలవంశజ భీమాఖ్య భక్తోదన్తః 


విస్మితో దేవదేవేశం అప్ఫచ్చత్‌ నృపసత్తమః ॥ 

రాజా ~ 

కేనార్చ్యసే మృణ్మయైశ్చ కోమలైః తులసీసుమైః । 

రాజ్ఞా పృష్టో దేవదేవః స్మృత్వా రాజానమబ్రవీత్‌ ॥ 

“కశ్చిత్కులాలో మద్భక్తః కుర్వగ్రామే వసత్యసౌ ॥ 

స్వగృహే£_ రృయతే రాజన్‌! తదణ్గీ క్రియతే మయా । 

ఇతి దేవవచ : శ్రుత్వా తం ద్రష్టుం ప్రయయౌ నృపః ॥ 

గత్వా కుర్వపురం తస్య కులాలస్య గృహం యయౌ । 

రాజానమాగతం దృష్ట్వా ప్రణమ్యెవా[గతః స్థితః ॥ 

స్థితం తం భీమనామానం పప్రచ్ళ నృపసత్తమః । 

తొడ్డమాన్‌ - 

భీమ! పూజయసే దేవం కథం వద కులోత్తమ ॥ 
449 


79 


80 


81 


89 


83 


84 


85 


86 


87 


225 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, దశమో౭_ ధ్యాయః 


రాజా! నీవు ప్రతిదినము మధ్యాహ్నసమయ నైవేద్యమయిన పిమ్మట నా వద్దకు 


వచ్చి నీ యిష్టమువచ్చినట్లు బంగారు పద్మములతో నన్ను పూజించి 79 


నీ నగరమునకేగి నీధర్మానుసారము రాజ్యమును పాలింవుము. న్‌ 
యభీష్టములన్నియు సిద్ధించును. 80 


నీ వెన్నడును వేళకాని వేళయందు మాత్రము రావలదు. ఇట్లు నీవు కాలానుసారము 
నన్నర్శించుచు నీ నగరమున నుండుము. 81 


రాజు శ్రీనివాసు నాజ్ఞానుసారము ప్రతిదినము బంగారు పద్మములతో 
పూజించుచుండగానొక దినమున తానర్చించిన బంగారుపద్మముల పైనొక మట్టితో 
చేసిన తులసీ దళముండు టను గాంచి. 82 
కుర్వగ్రామమునందలి కుమ్మరి వంశమునబుట్టిన 
భీముడను భక్తుని వృత్తాంతము 

ఆశ్చర్యమును చెంది శ్రీనివాసునితో 83 
'దేవా! మట్టితో చేసినట్టియు. సుకుమారమగునట్టియు తులసీ పుష్పములతోనెవడు 
నిన్ను పూజించుచున్నాడు”? అని యడుగగా శ్రీనివాసుడొకింత సేపు జ్ఞాపకము 
చేసుకొని “రాజా! నాభక్తుడగు నొక కుమ్మరివాడు కుర్వగామమున 
నివసించుచున్నాడు. 84 
ఆతడు తన గృహమున నన్నర్శించుచున్నాడు. దానిని నేను స్వీకరించుచున్నా”నని 
తెలుపగా రాజాతనిని జూడవలెనని బయలుదేరి 85 
కుర్వపురమునందలి కుమ్మరివాని యింటికేగెను. కుమ్మరివాడు తనవద్దకు వచ్చిన 
రాజునుజూచి నమస్మరించి యెదుట నిలువగా 86 
రాజా భీమునితో :- 

భీమా! నీవు శ్రీనివాసుని పూజించుచున్న విధానమును తెలుపుమని యడిగెను. 87 


450 
225/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
పృష్ట ః ప్రాహ కులాలో9_పి జాతు జానే న చార్చనమ్‌। 
కేనోక్తం నృపతిశ్రేష్ట ! కులాలో9_ర్చయతీతి హి ॥ 88 
తొణ్బమాన్‌ = 
దేవేన శ్రీనివాసేన! మమోక్తం హి త్వదర్చనమ్‌ । 
సతు (శ్రుత్వా నృపవచః స్మృత్వా దేవవరం పురా ॥ 89 
8598 :- 
యదా ప్రకాశితా పూజా యదా రాజా సమాగతః । 
తొణ్జ్బమాంస్తేన సంవాద స్తదా మోక్షం గమిష్యసి ॥ 90 
ఇతి పూర్వం వరం దేవో దత్తవాన్‌ వేజ్మటేశ్వరః 11 

A An A A త 

కుర్వగామస్థభీమాఖ్యభక్తస్య పత్స్యాసహ వైకుంఠ ప్రాప్తిః 

ఇత్యుక్స్వాల_థకులాలో9_పి పత్యా సార్ధం తదైవ చ । 


విమానమాగతం దృష్ట్వా దేవం దృష్ట్వా జనార్జనమ్‌ ॥ 91 
ప్రణమన్‌ ప్రజహౌ ప్రాణాన్‌ సదారో భక్తసత్తమః । 

పశ్యతో రాజరాజస్య విమానమధిరుహ్య చ ॥ 92 
దివ్యరూపధరో దేవ్యా సార్ధం విష్ణుపదం యయాౌ । 

దృష్ట్వా రాజా౭_ద్భుతం తత్ర స్వపురం ప్రాప్య హర్షితః ॥ 93 
స్వపుత్రం శ్రీనివాసాఖ్యం అభిషిచ్య విధానతః । 

“పరిపాలయ ధర్మేణ మానవాంశ్చ వసున్ధరామ్‌” 11 94 
ఇత్యాజ్ఞాప్య సుతం ధీమాన్‌ తతాప పరమం తపః । 

తప్యతస్తస్య దేవో£_పి ప్రత్యక్షమభవద్ధరిః ॥ 95 

శ్రీనివాసకృపయా తొబ్బమాన్‌ నృపస్య సారూప్యప్రాప్తిః 
ఆరుహ్య గరుడం దేవో రమాభూమిసమన్వితః ॥ 96 
451 226 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, దశమో౭_ ధ్యాయః 


ఆ మాటల కాకుమ్మరి రాజా! నాకెన్నడును పూజావిధానము తెలియదు. నెను 


పూజచేయు చుంటినని యెవరు తెలిపిరని సవినయముగానడుగగా రాజు88 


భీమా! భగవంతుడగు శ్రీనివాసుడే నీ పూజావృత్తాంతమును తెలిపెననగా 
నారాజుమాటను విని. 89 


భీముడు “పూర్వము తనతో శ్రీనివాసుడు” కులాలా! నీ పూజవెల్లడియగునపుడు 
నీవద్దకు తొండమానను రాజువచ్చిన పుడాతనితో సంభాషించుట జరుగునపుడు 
నీకు మోక్షము లభించున”ని వరమునిచ్చిన వార్తను తలంచుకొని. 90 


కుర్వగ్రామమునందలి భీముడను భక్తునకు తన భార్యతో 
మోక్షము లభించుట 
అ రానము వచ్చియుండుటను జూచి తన భార్యతో కూడి 
శ్రీనివాసునిసేవించి. 91 


& 
25 
९9 
£ 


నమస్మరించుచు నా భక్తాగ్రేసరుడు (ప్రాణములను విడచి తన భార్యతో రాజు 
చూచుచుండగనే విమానమునెక్కి 92 


ఇద్దరును దివ్యరూపములను ధరించి మోక్షమునకేగిరి. రాజా యద్భుతమును 
గాంచి సంతసమున తన నగరమునకు జని 93 


తన పుత్రుడగు శ్రీనివాసునకు యథాశాస్తముగా రాజ్యాభి షేకమునొనరించి 
“మనుజులను భూమిని ధర్మముతో పరిపాలించుమ” ని యాజ్ఞాపించి 94 


తాను గొప్పతపము నాచరించెను. కొంతకాలమునకు భగవంతుడాతనికి. 95 
శ్రీనివాసుని దయచే తొండమానునకు సారూప్యము లభించుట 
శ్రీ భూదేవులతో గరుత్మంతుని పై వేంచేసి ప్రత్యక్షమై 96 


452 
226/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ప్రథమభాగే 
శ్రీభగఠాన్‌ - 
కిం కరోమి నృప్రేష్ట! తపసా తోషితస్తవ । 
ఇత్యుకో దేవదేవేన తొబ్బమానపి రాజరాట్‌ ॥ 97 
ప్రీతిమాన్‌ ప్రాజ్బలిర్భూత్వా సగద్గదమువాచ హ । 
త్వల్లోకే వస్తుమిచ్చామి జరామరణవర్ణితే ॥ 


ఇదమేవ వరం దేహి మాధవైతన్మమేప్పితమ్‌ ॥ 98 
శ్రీ వరాహ : ~ 

ఇత్యుక్త్వా నిపపాతోర్వ్యాం సాష్టాబ్గం దేవసన్నిధౌ | 

తదా కలేవరం ముక్త్వా విమానం త్వారురోహ చ ॥ 99 


గన్గరై్వః స్తూయమానో9 సౌ సారూప్యం ప్రాష్యశార్హణః। 
యచ్చోకమోహరహితం జరామరణవర్షితం ॥ 
పునరావృత్తిరహితం తద్విష్టోః పదమాయయా ॥ 100 


ఏతన్మాహాత్యశ్రవణపఠన 29९ (208 
ఏతద్భవిష్యం దేవేశి! మయోక్తం వరవర్ణిని! । 
యః శ్రావయేద్యః శృణుయాత్‌ । విష్ణులోకం స గచ్చతి ॥ 101 
శ్రీ సూతః- 
ఇత్యుక్తాం దేవదేవేన । సభవిష్యాం సహోత్తరామ్‌ । 
శృణుయాద్యః పఠేద్భక్యా । కథాం పుణ్యాం పురాతనీమ్‌। 
స తు భుక్త్వా ఖిలాన్‌ కామాన్‌ । అన్తే విష్ణుపదం వ్రజేత్‌! 102 
ఇతి శ్రీవారాహవురాణో ఉత్తరార్ణే భూగోళోపాఖ్యానే ధరణీవరావానంవాదే 
వేజ్బటాచలమావోక్సే భవిప్యద్వర్థనే తొజ్జమాన్‌చకవర్తిచరితవర్ధనం నామ దళమో ధ్యాయః 
ఇతి శ్రీవారావా వురాణాన్తర్గత వేజ్ఞటాచల మావోత్యుం 
వూర్వ భాగోత్తరార్థాత్చికం సంపూర్ణమ్‌ 


०००८ 


453 227 


శ్రీవరాహపురాణే ఉత్తరభాగే, దశమో౭_ ధ్యాయః 


“రాజా! నీ తపమునకు మెచ్చితిని! నీకేమి వరము కావలయునని” యుడిగెను. 


తొండమానుడు. 97 


సంతసించి చేతులుజోడించి గద్దదముగా-శ్రీనివాసా! ముసలి తనము చావులేని 
నీ లోకమున నన్ను నివసింపనిమ్ము. దేవా! ఇదియే నేను కోరువరము. దీనిని 
నాకనుగ్రహింపుమ”ని ప్రార్థించెను. 98 


శ్రీనివాసపాదారవిందములపై సాష్టాంగముగా పడి శరీరమును విడచి విమానము 
నధిరోహించెను. 99 


తొండమానుడట్లు విమానముపై నేగుచు గంధర్వులచే స్తుతింపబడుచు. భగవంతుని 
సారూవ్యమును పొంది దుఃఖము మోహములేనట్టియు. ముసలితనము 
మృత్యువులంట నట్టియు. మరలజన్మము లేని పరమపదము నలంకరించెను. 100 


దీని మాహాత్యమును వినుట చదువుట వలన 
కలుగు ఫలితమును తెలుపుట 
భూదేవీ! ఇట్లు జరుగబోవు వృత్తాంతమును నీకు తెలిపితిని. దీనిని విను వారును 
విష్ణులోకమునందగలరు. 101 
మునీంద్రులారా! ఇట్లు భూదేవికి వరాహస్వామి తెలిపిన జరుగబోవు జరిగిన 
చరిత్రమును భక్తితో వినువారును చదువువారును భూలోక భోగములనన్నిటి 
ననుభవించి చివరకు మోక్షసామాజ్యము నలంకరింతురు. 102 


ఇతి శ్రీ వారావావురాణమున ఉత్తరార్థమున భూగోలోపాఖ్యానమున భూదేవి 
వరాహస్వామిసంవాదమున భవిష్యచ్చరితవర్ణనమున తొండమాన్‌ చక్రవర్తి చరిత్రను 
వర్ధించు యనెడి వదియవ అధ్వాయము 
ఇది శ్రీ వరాహవురాణమునందలి వేంకటాచల మానోత్యుమున 
వూర్వభాగ ఉత్తరభాగ రూపమైన వురాణము సంవూర్ణమైనది. 


- (०) శ్రకైవకజాలలాలాా. 


454 
227/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః 


(86 పద్మావత్యై నమః (853 పద్మావత్యై నమః 
శ్రీవేంకటాచలమాహాత్మమ్‌ శ్రీవేంకటాచలమాహాత్మ్యము 
మజబ్బళాచరణమ్‌ మంగళాచరణము 
శ్రియః కాన్తాయ కల్యాణనిధయే నిధయేకి_ర్థినామ్‌ । లక్ష్మీదేవికి భర్తయును సమస్త శుభములకు నిధివంటి వాడును పేదల పాలిటి పెన్నిధియె 
శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళమ్‌ ॥ శ్రీవేంకటాచలమున నివసించు శ్రీనివాసునకు మంగళమగుగాక! 


శ్రీ వేంకటాచలాధిపతియును, లక్ష్మీదేవిచే నధిష్టింపబడిన వక్షస్థలము కలవాడును, 
తననా(శ్రయించిన చేతనుల కోర్మెలను దీర్చుటలో కల్ప వృక్షమును బోలినవాడునునగు 
శ్రీనివాసుని నేను సేవించుకొనుచున్నాను. 


శ్రీవేంకటాచలాధీశం (శ్రియా౭_ ధ్యాసితవక్షసమ్‌। 
(శితచేతనమందారం శ్రీనివాసమహం భజే ॥ 


నూ వు 
శ్రీ బ్రహ్మాండపురాణే శీ బ్రహ్మాండపురాణమున 
ప్రథమో౭_ భ్యాయః మొదటి అధ్యాయము 

దుర్వాససం ప్రతి దిలీపకృత ప్రశ్నః దిలీప మహారాజు దుర్వాసుని ప్రశ్నించుట 
శ్రీ సూతః कि . ప జ శ్రీ సూతుడు - 
రాజా దుర్వాససం పృష్ట్వా ది న. దిలీప మహారాజు తన గృహమునకు వేంచేసిన దుర్వాస మహర్షి నడిగి శ్రీరంగ 
శ్రుత్వా శ్రీరంగమాహాత్యం శ్రీము न्न చ వైభవమ్‌ Il 1 మాహాత్యమును, శ్రీముష్ట దివ్యదేశ 1 
= 4. అథ పట్రచ్ళ సాదరమ్‌ । న 
నం. . వైభవమును విని ఆదరముతో శ్రీ వేంకటాచల మాహాత్యమును గూర్చి యిట్లు 
నిర్దిశ్య దేవదేవస్య స్వయంవ్యక్తాష్టవైభవమ్‌ ॥ స్ట ప్రశ్నించెను. దయామయా! దేవాదిదేవుడు స్వయముగా వెలసిన ఎనిమిది స్థలముల 

వైభవమును 2 


శ్రీరజ్ఞవైభవం తత్ర శ్రీముష్టస్య చ వైభవమ్‌ । 


ఉక్తం త్వయా దయాసిన్గో సామ్రతం వద వైభవమ్‌ ॥ తి శ్రీరంగపుర వైభవమును, శ్రీముష్టముయొక్క వైభవమును, నీవు తెలిపితివి. ఇపుడు 


శ్రీవేంకటాద్రిసంజ్ఞస్య క్షేత్రస్యానుత్తమస్య చ। మిక్కిలి శ్రెష్టమగు శ్రీ వేంకటాచల మను పేరు గలిగినట్టియు, శ్రియఃపతియగు 
వేంకటేశ్వరదేవో9_సౌ యత్ర సన్నిహితో హరిః ॥ 4 శ్రీ శ్రీనివాసుని కత్యంత నివాసభూమియగు పుణ్యభూమి యొక్క 4 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
తన్యా౭ ౨ గతిం వైభవం చ తీర్థసంఖ్యాం తథైవ చ 
యేన ప్రథా కృతా లోకే తదాచక్ష్వ కృపా యది ॥ ర్‌ 


దిలీపం ప్రతి దుర్వాససా ప్రోక్తం శ్రీవేంకటాచలవైభవమ్‌ 
దుర్వాసః- 
శృణు రాజన్‌! ప్రవక్ష్యామి వేంకటాచలవైభవమ్‌ । 


తస్వ్యాల_ 9 గతిం ప్రవక్ష్యామి దేవస్యాపి మహాత్మనః ॥ 6 
మేరోః పుత్రో మహాశైలో జామ్బూనదనదీతటే । 

యోజన త్రయవిస్తీర్ణః త్రింశద్యోజనమాయతః ॥ 7 
వేంకటేతి కృతం నామ పిత్రా యస్య మహాత్మనః । 

అమృత స్యేన్టిరాయాశ్చ యతో విస్తారకారకః ॥ 8 
జీవానాం భారతే వర్షే తతోల యం గుణనామకః । 

నిర్షోషవిష్ణోరయనం నారాయణమిమం విదుః ॥ 9 


వృషస్య భరణాత్సోషాత్‌ వృషభం చాపి తం విదుః | 
ప్రసవాదంజనాదేవ్యా విదురంజనసంజ్ఞకమ్‌ । 
సశేషాగమనాచ్చాపి శేషాద్రిం ప్రాహురుత్తమాః ॥ 10 


దిలీవః - 
సశేషాగమనం తస్య కుత ఏతన్మహావిభో I 
తదాచక్ష్వ మహాప్రాజ్ఞ! (శ్రోతుం కౌతూహలం హి మే॥ 11 


వాయుశేషయోః క్షీరాబ్ధిప్రవృత్తకలహోపోద్దాతాది వర్ణనమ్‌ 
దుర్వాసనా 8 ~ 
అనన్తశయనః శ్రీమాన్‌ కదాచిత్‌ క్రీరసాగరే । 
లక్ష్మీవిలాసనిర్విణ్లో భగవాన్‌ మధుసూదనః ॥ 12 


8 


శ్రీబ్రహ్మాండపురాణే, ప్రథమో9_ధ్యాయః 


అవతారకారణమును, వైభవమును, అచటగల పుణ్యతీర్ణముల సంఖ్యను, 


ప్రపంచముననెట్లు ప్రఖ్యాతిగాంచినదియు నాయందు దయయున్నచో తెలుపుమని 
యడిగెను. ర్‌ 
దిలీపునకు దుర్వాసుడు శ్రీ వేంకటాచల వైభవమును తెలుపుట 
దుర్వాసుడు- 
దిలీపు డట్లడుగగా దుర్వాసుడు “రాజా! వేంకటాద్రియొక్క వైభవమును, దాని 
అవతారకారణమును శ్రీ శ్రీనివాసుని వైభవమును తెలిపెద నాకర్ణింపుము. 6 
స్వర్ణనదీతీర (ప్రదేశమున మూడుయోజనముల వైశాల్యమును ముప్పది యోజనముల 
పొడవును కలిగి మేరుపర్వత పుత్రుడగు గొప్పపర్వతము కలదు. 7 
ఆ మహాపర్వతమునకు తండ్రి “వేంకట” యను నామకరణము నొనరించెను. 
అమృతమునకును, శ్రీ మహాలక్ష్మికిని ఖ్యాతి నొనగూర్చుటచేతను 8 
భారతదేశమునందలి (ప్రాణుల యభివృద్ధికి కారణమగుటయు నను ఈ గుణములను 
బట్టి ఆ పేరును సార్థకముగా నుంచెను. దోషరహితుడగు శ్రీమన్నారాయణునకు 
నివాసమగుటచే నారాయణాద్రియనియు, 9 
ధర్మమును భరించుటవలనను పోషించుటవలనను వృషభాద్రియ నియు 
అంజనాదేవి యచట(హనుమంతుని) (ప్రసవించుటం జేసి అంజనాద్రియనియు 
ఆదిశేషునితోగూడ శియఃపతి యీ పర్వతమునకు వచ్చుటం జేసి శేషాద్రియనియు 
పెద్దలు వ్యవ హరింతురని తెలిపెను. 10 
దిఖీఫుడు :- 
దుర్వాసు డిట్లు తెలుపగనే దిలీపుడు - విద్వజ్ఞనాగ్రణీ! మహాత్మా శ్రియఃపతి 
ఆదిశేషునితో గూడ నెందులకు వేంచేసెనో తెలుపుము. నాకు దీనిని విన 
కుతూహలమగుచున్నదని యడిగెను. 11 
వాయువునకు ఆదిశేషునకును క్షీరసాగరమున జరిగిన తగవునకు 
కారణము మున్నగువాటిని వర్ణించుట 


దుర్వాసుడు :- 
ఒకానొకప్పుడు క్షీరసముద్రమునందు శేషశాయియు, సమస్త కల్యాణగుణాకరుడును 
షద్దుణపూర్చుడునంగు శ్రీ మన్నారాయణుడు 12 

4 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


బ్రహ్మానన్షవనే రేమే రమయా౭_న్తఃపురే సహ । 
సమాదిదేశ చ తదా భగవాన్‌ రమయా యుతః ॥ 


శేషమన్తఃపురద్వారే భావి కృత్యంచ చిన్తయన్‌ । 
తదాశయానుగః శేషః సర్వలోకధురంధరః ॥ 


తస్థావన్తఃపురద్వారే తస్య చానుమతే తదా । 
ఖ్యాపయామాస చాత్మానం బలిష్టం సర్వతో9_ధికమ్‌ ॥ 


ఏతస్మిన్నన్తరే వాయుః దుగ్గాబ్దిశయనం యయా । 

తదా వాయుం సమారౌత్సీత్‌ ఫణీంద్రో బలదైవతమ్‌ ॥ 

“న చ తే సమయశ్చాత్ర ప్రాప్తమంతఃపురం హరేః । 
నా9_త్మజ్ఞో హి భవాన్‌ వాయో! కదా తే9_భూద్గతిః పురా॥। 
ఇతఃపరమతీత్య త్రి కక్ష్యా అన్తఃపురే గృహే ॥ 


ఇతి తద్వచనం (శ్రుత్వా వాయు స్తం ప్రత్యవోచత I 
లాయుః :- 

నా9_త్మజ్ఞో9 సి త్వ మేవాత్ర త్వయోక్తమవిచారతః ॥ 
జేషః- 

బహిరన్తశ్చ యో నిత్యం అహం నాథసమీపగః । 

త్వం భృత్యో మీఢుషో విష్ణోః నాంతరంగో న మత్సమః 


తిష్ట తావద్ధరేర్టారి ఇత్యహీశో వాయుమట్రవీత్‌। 
తచ్చృత్వా ప్రహసన్‌ వాయుః వాయుభక్షమథాబ్రవీత్‌ ॥। 
తాయుః- 

దాసీదాసజనా యే తు యే చాన్యే పరిచారకాః । 

తాన్‌ వదంతి తు మిత్రాణి న తే9_ర్షన్యాసనం విభోః॥। 


5 


13 


14 


15 


16 


17 


18 


19 


20 


21 


శ్రీబ్రహ్మాండపురాణే, ప్రథమో9_ధ్యాయః 


wy 


అంతఃపురమునందలి బ్రహ్మానందవనమున శ్రీదేవి విలాస చేష్టితానందనిర్భరుడై 
కీడించుచు 13 
రాబోవు కార్యమును మనమున నాలోచింపుచు ఆదిశేషుని అంతః 
పురద్వారముననుండ నియమించెను. శ్రీమన్నారాయణుని యాజ్ఞానుసారియు 
ప్రపంచభారము నంతను వహింప సమర్గ్జుడును నగు నాదిశేషుడు 14 
భగవంతు డానతిచ్చినట్లు అంతఃపురద్వారమున నిలిచి తన నందరు బలశాలుల 


కంటె మహా బలవంతునిగ నిరూపించుకొనుచుండెను. 15 
ఇంతలో వాయువు క్షీరసాగరశయనునికడ కేతెంచెను. ఆదిశేషుడు బలమున 
కధినాథుడగు వాయుదేవుని యడ్జెను. 16 


“వాయుదేవా! నీకిపుడు శ్రీమన్నారాయణుని యంతఃపురమున ప్రవేశించు 
సమయముకాదు. నీవు మూఢుడవు. ఇకపై మూడు ప్రాకారములదాటి అంతః 
పురమున నీవెపుడైన ప్రవేశించితివా”? అని 17 


ఇట్లాదిశేషుడు పలికినంతనే వాయువు 


తాయమువ్రు :- 

నీవె స్వరూపజ్ఞానములేని మూఢుడవు. నీ వాలోచింపక పలుకుచున్నావు” అని 
వచించెను. 18 
జశేకుడు :- 


అంత నాదిశేషుడు-నేను ప్రాణికోటికి లోపలను బయటను వ్యాపించియుండు 
శ్రీమన్నారాయణుని సమీపమున సంతతము నివసించువాడను. నీవన్ననో 
యజ్ఞారాధ్యుడగు విష్ణునకు సేవకుడవు. నావలె (శియఃపతి కత్యంతాప్తుడవు 


కాజాలవు 19 
కావున నీవు శ్రీహరియొక్క అంతఃపురద్వారమునకు బయటనే యుండుమనెను. 
ఆ పలుకుల నాలకించి వాయువు నవ్వుచు పవనాశనునితో 20 
లతాయువు :- 

దాసదాసీజనములను, ఇతర సేవకులను భగవంతుని మిత్రులందురే కానీ వారు 
(2002298 కూర్చొనుట కాసనముగా నుండతగరు. 21 


6 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


5८८०० న్తఃస్థితో వాపి బహిష్టేభసమో న హి! 
మాం త్వం జానాసి నాధ్యక్షం ప్రాణినాం ప్రాణమీశ్వరమ్‌॥ 


బలే జ్ఞానే విరాగే చ విష్ణుభక్తా న మత్సమః । 
సాక్షాద్విష్ణుప్రసాదస్య పాత్రభూతో౭ స్మి సర్వదా॥। 


మర్యాదయా౭_ వన్థాతవ్యం వక్తుం నార్హసి చాధికమ్‌ । 
ఇత్యుక్తస్తేన సంక్రుద్ధః ప్రత్యువాచ బిలేశయః ॥ 


వాయుశేషాభ్యాం కృతా పరస్పర బలపరీక్షా 
28 :- 
కిం జల్పితేన బహునా పరీక్షా౭_ (త్ర విధీయతామ్‌ । 
ఆవాభ్యాం బలశాలిభ్యాం దృశ్యతే£_త్ర బలాబలమ్‌!! 


ఇత్యుక్తస్తేన ఫణినా మాతరిశ్వా౭_ బ్రవీత్తతః 

లాయుః :- 

ఆవయోః స్యాత్‌ కథం చాత్ర పరీక్షా పౌరుషే గతా॥ 
తద్వదస్వ మహాబాహో యేన తే నిశ్చయో భవేత్‌ । 
ఏవం వృత్తే వివాదే తు తత్రాగాద్ధరిరీ శ్వరః॥ 

“కిమేతది తి తౌ పృష్ట్వా శేషేణోక్తో౭ తివిస్తరాత్‌ । 
ప్రాహోద్వృత్తం తదా శేషం భావి కార్యం స చిన్తయన్‌।॥। 


శ్రీభగఠాన్‌ :- 


లోకాన్తరాత్మా బలదేవతా యః ప్రాణో మమాపి హ్యధికో మతోల_ యమ్‌! 


త్వం లోకభర్తేతి మహాన్‌ మదస్తే తవాపి వై కూర్మవరో హి వోధా॥ 
తచ్చృత్వా ప్రాహ దేవేశం శేషస్తస్యాశయానుగః । 
8 - 
భగవన్‌ మమ వాయో శ్చ పశ్యాద్య బలపౌరుషే । 
యో9_సౌ మత్త్సాలితః శైలో భారేణ మహతా యుతః॥ 
7 


22 


23 


24 


25 


26 


97 


28 


29 


30 


శ్రీబ్రహ్మాండపురాణే, ప్రథమో9_ధ్యాయః 


పిల్లి గృహమున నుండినను గృహమునకు బయటనుండు యేనుగుతో సమానము 
కాజాలదుకదా! నన్ను ప్రాణుల జీవనము నకు ప్రభువనియు నియామకుడననియు 
నీ వెబుంగ జాలవు. 22 


బలమునను, జ్ఞానమునను, వైరాగ్యమునను, విష్ణుభక్తియందును నాతో సమానులు 
లేరు. నే నెల్లవేకలయందును శ్రీమన్నారాయణ అనుగ్రహమును పొందనర్హుడను. 23 


నీవు నాయందు గౌరవముతో మెలంగుము. ఇంతకుమించి నాతో భాషించవలదిని 
వాయువు ప్రతివచనం బిచ్చెను. దానికి వల్మీక నివాసియగు ఆదిశేషుడు మిక్కిలి 
కోపించి 24 


వాయువు ఆదిశేషుడు బలాబలములను పరీక్షించుకొనుట 
శేషుడు : 
అనవసర సంభాషణలు పెక్కులేల? బలాఢ్యులమగు మన యిరువురి కిని 
పరీక్షయొనర్పబడిన మన పరాక్రమములు తేట తెల్లము కాగలివని హూంకరించెను. 
28 


ఆదిశేషుడిట్లు పలుకగనే వాయువు మన ०००९८०26 పౌరుషములకును, 
గమనములకును పరీక్ష యెట్లు జరుగును ? 26 


ఎవరు మనబలాబలములను నిశ్చయింతురో తెలుపుమని యడిగెను. ఇట్లు వీరు 
వాదించుకొనుచుండగా శియఃపతియట కేతెంచి 27 


ఇది యేమని ప్రశ్నించెను. అంత శేషు డంతయును విశదీకరింపగా విని తన 
మనమున కాబోవు కార్యమును తలంచుకొనుచు గర్వితుడగు శేషునితో -28 
ప్రాణికోటి కంతర్యామియె బలమునకు దేవతయి నాకు మిక్కిలి యంతరంగుడైన 
వాయువే గొప్పవాడని నా యభిప్రాయము. లోకములను భరించుచున్నాననియేకదా! 
నీవు మిక్కిలి గర్వించు చుంటివి? నిన్నును కూర్మము వహించుచున్నదికదా! యని 
పలుకగా నాదిశేషుడు - 29 


మహాత్మా! నాయొక్కయు, వాయువుయొక్కయు బలపారుషములను వీక్షింపుము. 
ఈ కనబడు పర్వతము నాచే సంరక్షింప బడుచున్నది. మిక్కిలి బరువగునది. 30 


8 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
మేరుపుత్రో మహాపుణ్యో జామ్బ్ఫూనదనదీతటే । 
యోజనత్రయవిస్తీర్ణః త్రింశద్యోజనమాయతః॥। 


అహం మేరుమవష్టభ్య బద్ధ్వా తం కాయరజ్ఞునా । 
స్థాస్యామి తం మహాశైలం వాయు రుద్ధరతే యది।। 


తదా మతోల ధికో వాయుః ప్రభో సత్యం న సంశయః । 
ఏవముకో హృషీకేశః శేషేణాత్యన్తగర్విణా॥। 


వాయుముద్వీక్షయామాస వాయుర్గాత్వేజ్లితం హరేః । 
“తథా కుర్వితి తం శేషం హరిణా ప్రేరితో౭ బ్రవీత్‌! 


తతః శేషో యయౌ భూమిం తత్రా పశ్యద్గిరిం శుభమ్‌ । 
తప్తహాటకసజ్మాశం రత్నసానుం మనోహరమ్‌॥। 


మేరోర్టక్షిణదేశే తు జామ్చూనదనదీతటే I 
మేరుపుత్రం మహాపుణ్యం వేజ్బృటాచలసంజ్ఞకమ్‌॥ 


మేరువేజ్కటశైలేన్లై అవష్టభ్య మహారుషా । 
స్వకాయరజ్ఞునా బద్ధ్వా శేషస్తస్టా జ్వలన్‌ రుషా॥ 


సన్నద్ధః సహ సర్వాజైః పశ్చాద్వాయుమువాచ హ 
యద్యస్తి తే బలం హో రం గిరిముద్ధర సామ్పతమ్‌॥। 


ఇత్యుకో వాయురాయాతః స్పృశన్‌ పాదేన వేజ్మటమ్‌ । 
చిక్షేపాబ్లుష్టతః శైలం దర్చేణానాదరాత్తదా॥ 


అవిచాల్యం యదా మేనే శేషసంవేష్టితం గిరిమ్‌ । 
తతః ప్రయేతే బాహుభ్యాం తం తోలయితుమాదరాత్‌ ॥ 


9 


31 


39 


33 


34 


35 


36 


37 


38 


39 


40 


శ్రీబ్రహ్మాండపురాణే, ప్రథమో9_ధ్యాయః 


ఈ పర్వతము మేరుమహాపర్వతము పుత్రుడు. గొప్ప సచ్చరిత్రుడు. స్వర్ణనదీ తీరమున 


మూడు యోజనముల వైశాల్యము ముప్పది యోజనముల పొడవును కలిగి 
విలసిల్లుచున్నాడు. 31 


నే నా మేరుపర్వతమును చుట్టి దానిని నా శరీర మను త్రాటితో కట్టియుందును. 
ఆ పర్వతమును వాయువు యెత్తినచో 32 


నా కంటే వాయువే మిక్కిలి బలాఢ్యుడనుటలో సందియము లేదని మిక్కిలి గర్విష్టుడై 
పలికినంతనే 33 


శ్రీమన్నారాయణుడు వాయువును పరికించెను. అంత వాయువు శియఃపతి 
మనోగతము నెటింగి యాతనిచే (ప్రేరేపింపబడి శేషునట్లే చేయుమని పలికెను. 
34 
అంతట శేషుడు భూలోకమున కేగుదెంచి మేలిమిబంగరును బోలునట్టియు 
రత్నములచే చెక్కబడిన చరియులు కలిగి మిక్కిలి సుందరమైనట్టి యు 
మేరుపర్వతమును 35 


దానికి దక్షిణభాగమున స్వర్ణనదీతీరముననున్న మహాపవిత్రమును, వేంకటాచలమను 
పేరు కలిగిన మేరుపుత్రుని గాంచి 36 


మేరు వేంకటాచల పర్వతములను మిక్కిలి కోపముతో చుట్టుముట్టి తన శరీరమను 
త్రాటిచే కట్టివైచి కోపముతో ప్రజ్వరిల్లుచు 37 


తన యవయవముల నన్నిటిని విస్తరింపజేసి సిద్ధపడినిలచి నీవు బలాఢ్యుడవైనచో 
నిపుడు పర్వతమును లేవనెత్తూమని వాయువును పిలిచెను 38 


వాయువా మాటలచే తన పాదముచే వేంకటాచలమును తాకుచు గర్వముగా 
తిరస్మారభావముతో తన కాలి బొటనవేలితో విసరి వేయవలెనని తలంచెను. 39 


ఆదిశేషునిచే చుట్టబడిన యా పర్వతమును తాను కదలించలేనని తలంచగనే 
దానిని తన భుజములతో నెత్తవలెనని యత్నించెను. 40 


10 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


న శశాక యదా వాయుః బాహుభ్యామపి పీడయన్‌ । 
తం చాలయితుమీషద్వా భగ్నదర్పస్తదా౭_ 9 భవత్‌ ॥ 


అకీర్తిశజ్కా చ తతో వాయురహ్మాజ్ఞపూరణ ३ । 
ఆత్మీయామఖిలాం శక్తిం కవ్చనే శోషణే తథా॥ 


వ్యజ్ఞాయన్‌ కమ్సయామాస సర్వాన్‌ స్థావరజజ్ఞమాన్‌ | 
అథ బ్రహ్మాదిభిర్దవైః అనునీతే9 పి మారుతే॥ 


©< 
అకృతోపరమే శేషః సామ్నా విజ్ఞాపితస్తుతైః । 
లఘుర్భూత్వా క్వచిత్మిజ్బిత్‌ ఫణాం సంశ్లధయన్‌ స్థితః॥। 


తతస్తద్వివరం వాయుః మహావేగో వివేశ హ । 
తతః క్షణేనోచ్చలితః తూలరాశి రివామ్బరే॥ 


ప్రచలన్‌ వర్మ చోల్లజ్ఞ్య దూరం లక్షార్థయోజనమ్‌ । 
ఉత్తరే దక్షిణామ్ఫోధేః ద్వాత్రింశద్యోజనాన్తరే ॥ 


పూర్వామోధేః పశ్చిమే తు పుణ్యే స్వర్ణముఖీతటే । 
పపాత వేగతో వాయోః శైలః శేషసమన్వితః ॥ 
సహస్రధా శీర్యమాణో బలేన బలశాలినః । 
తతస్తుష్టావ మరుతం మేరుః సుతహితేచ్చయా।। 


త్రాహి త్రాహి జగత్రాణ! పుత్రభిక్షాం ప్రయచ్చ ॐ 
అపరాధో హి శేషస్య న చ మే పుత్రహేతుకః ॥ 


ఇతి తేన స్తుతో వాయుః పాలయామీతి చాబ్రవీత్‌ । 
తం గిరిం స్వయమావిశ్య తేన సార్ధం పపాత హ॥। 


11 


41 


42 


43 


44 


45 


46 


47 


48 


49 


50 


శ్రీబ్రహ్మాండపురాణే, ప్రథమో9_ధ్యాయః 


కాని రెండు భుజములచే ప్రయత్నించియు దానిని కొంచెమైనను కదల్పజాలక 
పోవుటచే నాతనికి గర్వభంగమాయెను. 41 


అపకీర్తి సంభవించునను భయము తోచెను. (బ్రహ్మాండములను పూరించు వాయువు 
కదలించుటలోను ఆర్చివేయుటలోను తనకుగల శక్తి నంతను 42 


ఉపయోగించుచు సమస్త చరాచరములను కదలించి వైచెను. బ్రహ్మాదిదేవత లెంత 
బ్రతిమాలుకొనినను వాయువు 43 


తన కృత్యమును మాననందున వారు శేషునితో సానునయముగ విన్నపమొనరించు 
కొనినంతనే శేషుడు తన శరీరమును తేలికగా నానరించుకొని కొంచెముగ పడగల 
బిగువును సడలింపజేసి నిలచెను. 44 


అంతట వాయువు మహావేగముతో నా పడగల 25८58029 నేర్పడిన రంధ్రమున 
ప్రవేశించి క్షణములో నా పర్వతమును దూదిపింజను వలె ఆకాశమున 
కెగురవేయగా 45 


గగనమార్గమున నేగి లక్షన్నర యోజనముల దూరమును దాటి దక్షిణ సముద్రమున 
కుత్తరదిక్కుగా ముప్పదిరెండు యోజనముల దూరములోను 46 


పూర్వసముద్రమునకు పశ్చిమముగా పవిత్ర స్వర్ణముఖీ తీరమున నాదిశేషునితో 
గూడ నా పర్వతము పడిపోయెను. 47 


బలాఢ్యుడగు వాయువుయొక్క బలముచే నా పర్వతము వేయిముక్కలుగా ఖండిత 
మగునట్లు పడినంతనే మేరువు తన పుత్రులకు మేలు చేయగోరి వాయువును 48 
జగదాధారా! రక్షింపుము, రక్షింపుము. నాకు పుత్రభిక్ష నొసంగుము. ఇందాదిశేషుని 
యపరాధమే యున్నదిగాని నా పుత్రుడిందులకు కారణము కాజాల”డని 
ప్రార్థింపగా 49 


వాయువు “నీ పుత్రుని రక్షించెద”నని తా నా పర్వతమున ప్రవేశించి దానితో కూడ 
(క్రిందపడెను. 50 
12 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


వాయోరావేశనాచ్చెనం ప్రాహురజ్ఞనసంజ్ఞకమ్‌ । 
శేషో విశీరదేహస్సు తేన సారం పపాత హ ॥ 51 


ఇతి శ్రీబ్రహ్మోండపురాణే శ్రీ వేజిటాచలమాహోాత్యే దిలీప దుర్వానస్ఫంవాదే వాయుశేషయోః 


వరన్ఫరం బలపరీక్షాది వర్ణనం నామ ప్రథమో9 ధ్వాయః 


== న @ ° 


అథ ద్వితీయోల_ ధ్యాయః 


వేజ్యటాద్రౌ శేషకృతతపఃప్రకారః 
దిలీఫః :- 
కిమర్థం దేవదేవేశో హిత్వా వైకుణ్ఞముత్తమమ్‌ । 
సాన్నిధ్యమకరోత్తత్ర వేజ్మటాఖ్యే నగోత్తమే॥ 1 


కిం తత్ర కారణం బ్రూహి శ్రోతుం కౌతూహలం హి మే” 
దుర్వాసః :- 
శేషో గతమదః పశ్చాత్‌ తస్మిన్నేవ నగోత్తమే ॥ 2 


వాయవ్యే స్వామిసరసో నాగతీర్ధే మనోరమే । 
నానాసానుసమాకీర్ణే నానాపాదపమజితే ॥ 3 


ఉత్తరే శిఖరే పుణ్యే సాన్నిధ్యార్థం జగత్పతేః I 
తపసేపే మహాఘోరం దివ్యం వర్షసహగస్రకమ్‌॥। 4 


~ 


శే తపస్తుష్టభగవదావిర్భావ 
తపసా తోషితో దేవః ప్రత్యక్షః సమజాయత । 
“వరం వరయ భద్రేతి తేనోక్తః శేష ఆహ తమ్‌॥ 5 


13 


శ్రీబ్రహ్మాండపురాణే, ద్వితీయో9_ధ్యాయః 


ల్‌ 


వాయువు ప్రవేశించుట వలన దీనిని “అంజనాద్రి” అని వ్యవహరిస్తారు. దేహము 
శిథిలముకాగా శేషుడు కూడా ఆ పర్వతముతోపాటు క్రిందపడెను. 51 
ది త్రీ (బిహ్మోండ వురాణమున శ్రీ వేజ్బటాచల మావాత్యమున దిలీవ 
దుర్వాససంభాషణమున వాయువును నాది శేషుడును పరస్పర 
బలపరీక్షాదులనొనరించుగొనుట యనెడు మొదటి యధ్యాయము. 


० ౪) ౪ द 


రెండవ అధ్యాయము 


వేంకటాచలమున శేషుడొనరించిన తపోవిధానము 
దిలీపుడు : 
మహర్షీ! దేవాధిదేవుడగు (శియఃపతి వైకుంఠమును వీడి వేంకటాచలమున 
నివసించుటకు కారణ మెద్దియో నాకు తెలుపుము. విన కుతూహల మగుచున్న'దని 
దిలీపుడు దుర్వాసు నడిగెను. 1 


(దుర్వాసుడు దిలీపుని ప్రశ్నను విని యటుపై జరిగిన వృత్తాంతము నిట్లు 
చెప్పనారంభించెను) రాజా! అనంతరము శేషుడు గర్వమును వీడి ఆ 
పర్వతముననే 2 


స్వామి పుష్కరిణీనదికి వాయవ్యదిగ్భాగమున మనోహరమగు నాగతీర్థమునందలి 
యనేక చరియలతోకూడి పలురకముల వృక్షములచే నలంకరింపబడిన 3 


పవిత్రమగు నుత్తరదిగ్భాగ శిఖరమున (8०८०६298 సన్నిధానమును కోరి వేయి 
దివ్యసంవత్సరములు 'ఘోరమగు తపమాచరించెను. 4 


శేషుని తపస్సుచే సంతసించి శియఃపతి సాక్షాత్మరించుట 
ఆ తపమునకు శియఃపతి సంతసించి యాతనికిప్రత్యక్షమై నాయనా! వరమును 
కోరుకొమ్మనిపలుకగా నాదిశేషుడు శ్రియఃపతితో ర్‌ 


14 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 

यः :- 
యది ప్రసన్నో భగవాన్‌ ఇదం మే దేహి భో వరమ్‌ । 
యథా శేషే మదజ్లే త్వం వైకుణ్జే భువనోత్తమే॥। 
శైలాకారే చ మద్దేహే నిత్యమత్ర వస ప్రభో । 
ఇతి శేషేణ సమ్రోక్తః భగవాన్‌ ప్రత్యువాచ హ॥ 
శ్రీనిలానుడుః - 

శేషప్రార్థనయా భగవత్క తవేజ్బటాద్రివాసాభ్యుపగమః 
“పురా విచారితం స్థానం భూమౌ క్రీడాస్పదం శుభమ్‌ । 
ఏతస్మిన్నన్తరే ప్రాయాత్‌ నారదో మునిసత్తమః ॥ 


దృష్టే మునౌ మయా చోక్తం బుషే కస్మా దిహా గతః | 
సో౭పి మాం ప్రాహ విప్రేన్లో దృష్ట్వా భూగోళమాగతః॥ 
ఇత్యుక్తస్తేన చావోచం మమ రన్తుం భువః స్థలే 1 
“యోగ్యం కిం స్థాన” మిత్యుక్తః స చోవాచ మునీశ్వరః 11 
నారదః ;- 

అస్తి కళ్చిద్గిరివరో వేజ్బటాఖ్యో మనోహరః । 
త్రింశద్యోజనమాయామీ యోజనత్రయవిస్తృతః ॥ 
అష్టోత్తరసహగస్రేణ తీర్థానాం పరిశోభితః । 
జామ్చూనదనదీతీరే మేరుశైలస్య దక్షిణే ॥ 


కిజ్చ్బిదూనశ్చ వైకుణ్జాత్‌ విహారో £యం మనోహరః । 
విహరస్వ రమానాథ వాసయోగ్యస్తవైవ సః ॥ 


తదా తద్వచనం (శ్రుత్వా గన్తుమిచ్బా బభూవ మే । 
ఏతస్మిన్నన్తరే వాయోః తవ సంవాదహేతునా ॥ 


15 


10 


11 


12 


13 


14 


శ్రీబ్రహ్మాండపురాణే, ద్వితీయో9_ధ్యాయః 
సమస్త కల్యాణ గుణాకరా! నీ వనుగ్రహించినచో - శ్రీవైకుంఠమున నీవు నా 
శరీరమున పవళించి యుండునట్లే 6 
పర్వతాకారముననుండు యీ నా శరీరమున నెల్లపుడు నివసించి యుండు”మని 
ప్రార్థించెను. ఆదిశేషుడిట్లు ప్రార్థింపగా 7 
శ్రీనిలానుడుః - 


ఆదిశేషుడు ప్రార్థింపగా శ్రీనివాసుడు వేంకటాచలమున 
నివసించుట కంగీకరించుట 


పూర్వమొకప్పుడు నేను భూలోకమున చక్కని స్థానమును నా క్రీడావిలాసమునకై 
పరికించితిని. ఇంతలో నారదమహాముని అరుగుదెంచగా 8 


నాతనిని నేను చూడగనే మునీంద్రా! నీవెచటనుండి వచ్చితివని యడిగితిని. 
ఆతడును “స్వామీ! భూగోళమును చూచి వచ్చుచుంటి” ననెను. 9 


ఇట్లు నారదుడు తెలిపినంతనే “నారదా । నేను భూలోకమున రమించుటకు 
తగిన స్థానమెచటకల”దని యడిగితి,నందుల కాతడు 10 


ముప్పదివందల యోజనముల పొడవును, మూడు యోజనముల వైశాల్యమును 
కలిగి 'వేంకటిమని పేరుగల సుందరమైన పర్వతగ్రేష్ట మొకటి కలదు. 11 


అది నూట యెనిమిది దివ్యతీర్థములు కలిగి జమ్బూనదీ తీరమున మేరుపర్వత 
దక్షిణదిగ్భాగమున 12 


వైకుంఠముకంటె కొంచెము చిన్నదైన మనోహరమగు విహారస్థలము కలదు. అది 
నీకే నివాసయోగ్యమైనది. శ్రియఃపతీ! నీ వచ్చట నివసింపుమని తెలిపెను. 13 
అప్పటినుండియు నాకు వేంకటాచలమున కేగవలయునను కోర్కె కలిగెను. ఇంతలో 
మీ యిరువురి వాదవివాదములచే 14 


ఆ పర్వతమిచటికి వచ్చినది. నీవును తపమునాచరించి నా తలంపునకనువుగనే 
కోరితివి. అట్లేయగుగాక! యనివరమొసంగెను. 15 


16 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


గిరిరత్రాగతః పుణ్యః ९९००००० తపసా9_ర్థితః | 
ఇష్టం మే ప్రార్థితం పూర్వం।తథా9_ స్తు” ఇతి వరం దదౌ।॥। 


తేన విష్ణు 8 సమాయాతో హిత్వా వైకుణ్ఞముత్తమమ్‌ । 
స్వామిపుష్కరిణీతీరే రమయా సహ మోదతే ॥ 


భగవతః స్వామితీర్థతీరైకవాసనిమిత్తమ్‌ 
తస్మిన్నగోత్తమే పుణ్యే నానాపాదపమబ్లితే I 
ఆదావన్తే చ మధ్యే చ సన్తి తీర్థాన్యనేకశః ॥ 


దేశా మనోహరాః పుణ్యాః సానూని వివిధాని చ । 
హిత్వా తత్సకలం స్థానం స్వామిపుష్కరిణీ తటమ్‌ । 
ఆ(శ్రితో రమయా తత్ర మమ తత్మారణం వద ॥ 
దుర్వాసః- 

పురా సరస్వతీదేవీ తీర్జోతృృష్టత్వకాజ్ఞయా 
సరస్వతీనదీ నామ బ్రహ్మావర్తే బభూవ హ ॥ 
తస్యాస్తీరే తపస్తప్తుం పులస్తో భగవాన్‌ యయౌ । 
పుత్రభావేన తం దేవీ నార్బయన్తీ స్థితా మునిమ్‌॥ 
తతస్తాం కుపితః ప్రాహ యా తే కాజ్ఞా సరస్వతి । 
తవ సా విఫలా భూయాత్‌ నదీరూపేణ సర్వదా ॥ 
గుణసామాన్యభావే £_పి విష్ణుపాదప్రభావతః । 
తవాధికేన యశసా భవిష్యతి సరిద్వరా ॥ 


తీర్టోత్సృష్టా సైవ భూయాత్‌ భువి గణ్లాఖ్యయా శుభా । 
ఇతి శప్తా పున ర్దేవీ తం శశాప మహామునిమ్‌ ॥ 


రాక్షసస్తే భవేద్వంశో విష్ణోరప్రియకారకః । 
పునః ప్రసాదితా తేన విశాపమపి సా దదౌ ॥ 


17 


15 


16 


17 


18 


19 


20 


21 


22 


23 


24 


శ్రీబ్రహ్మాండపురాణే, ద్వితీయో9_ధ్యాయః 


అట్లు వర మొసగుటచే శ్రీమన్నారాయణుడు శ్రేష్టమగు వైకుంఠమును వీడి స్వామి 


పుష్కరిణీ తీరమున లక్ష్మీదేవితో గూడి సంతసమున వేంచేసియున్నాడు. 16 


శ్రీమన్నారాయణుడు స్వామిపుష్కరిణీతీరముననే నివసించుటకు కారణము 
పలురకముల వృక్షములచే నలంకరింపబడిన పవిత్ర పర్వత శ్రెష్టమున మూలమున 
పైభాగమునను మధ్యభాగమున అసంఖ్యాకము లగు తీర్థరాజములున్నవి. 17 


మనోహరములును పవిత్రములునగు దేశములు కలవు. అనేకము లగు చరియలు 
కలవు. అట్టి పర్వతరాజమునువీడి స్వామిపుష్కరిణీతీరమున శ్రీదేవితో గూడి 
విహరించుటకు కల కారణమేదియో నాకు తెలుపుమని దిలీపుడు దుర్వాసుని 


ప్రశ్నించెను. 18 
దుర్వానుడు - 

పూర్వము సరస్వతీదేవి తీర్థరాజములలో తాను గొప్పతనము నార్జింపగోరి 
బ్రహ్మావర్తమున సరస్వతీనదియై విలసిల్లెను. 19 


దాని తీరమున తపమాచరించుటకై పులస్యమహాముని చనుదెంచెను. కాని “తన 
పుత్రుడను అభిప్రాయముతో సరస్వతి యాతనిని పూజింపకుండెను. 20 


అందువలన పులస్త్యుడు కోపించి “సరస్వతీ”! నీవే కోరికతో నుంటివో అది 
నదీరూపమున నీకెన్నడును సిద్ధింపజాలొదనియు 21 


అన్ని నదులతో గుణమున సాదృశ్యమున్నను నదీరూపమున విష్ణు పాదముల 
నాశ్రయించిన ప్రభావముచే నీకంటె గొప్పకీర్తి కలిగి 22 


గంగానదియే నదు లన్నిటి కన్నను గొప్పనది కాగలిదని శపించగా సర్వసతియు 
కోపించి యా మహామునిని 23 


నీవంశము శ్రీమన్నారాయణునకపకారమునొనరించు రాక్షస వంశ మగునని 
శపించెను. మరల ఆ పులస్యమహర్షిచే ప్రార్థింపబడి 24 


మీవంశమునకు తుదియందు విభీషణుడనువాడు విష్ణుభక్తి కలిగి కల్పమంతయు 


నుండగలిడని శాపవిమోచన మాచరించెను. మరల సరస్వతి నదీ శ్రేష్టత్వమును 


18 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


అన్తిమో వైష్ణవో భూయాత్‌ కల్పస్థాయీ విభీషణః । 
పునశ్చ తపసా దేవీ తీర్షోత్మృష్టత్వకాజ్ఞయా 
తోషయామాస దేవేశం తస్య సాన్నిధ్యమావహత్‌ ॥ 


వాళ్ళా మే విఫలా బ్రహ్మన్‌ బ్రహ్మదజ్దేన భూయసా । 
భూమావేవ యథా తీర్థ స్వామిత్వం మే భవేద్ధవమ్‌ ॥ 
వరయామి వరం దేవ దేహి మే పురుషోత్తమ । । 
తయైవం ప్రార్థితో దేవో దేవీం తాం ప్రత్యువాచ హ ॥ 
బ్రహ్మదణ్లో నదీరూపే పుష్కరిణ్యాం న వై కృతః । 
అతః శేషగిరిం గచ్చ వాసార్థం యామి తం గిరిమ్‌ ॥ 


గిరేరకిణభాగే తు మూరదేశే సుఖం వస । 
స్వామిపుష్కరిణీనామ్నా వసేయం తవ దక్షిణే ॥ 


తిస్రః కోట్యో 9_ర్భకోటీ చ తీర్థాని భువనత్రయే । 
స్వస్వపాపవిమోక్షార్థం యాచయిప్యన్తి మాం శుభే ॥ 


తేషాం పాపవిమోక్షార్థం త్వయి స్నానం దదామ్యహమ్‌ I 


ధనుర్మాసే సితే పక్షే ద్వాదశ్యా మరుణోదయే ॥ 
స్నానార్థమాగతం తీర్థజాలం (ప్రేప్యత్వమాప్నుయాత్‌ । 
తీర్థాధిరాజ్యే తత్తీరజాలం త్వామభిషేక్ష్యతి ॥ 
ఇతి దత్త్వా వరం దేవః తత్తీరే న్యవసత్రభుః । 
దేవస్య పాచికా కాచిత్‌ నామ్నా వకుళమాలికా ॥ 
ప్రసాద్య దేవం పాకేన (శ్రియా సజ్బ్టోదితా విభోః । 
తీర్థభూమ్యాధిపత్యజ్బు లేభే పరమముత్తమమ్‌ ॥ 
తత్రైవ వాసం దేవస్య యయాచే సా పునర్హర్రిమ్‌ । 
వాణీదేవీ తీర్థరూపా భూమిరూపా చ పాచికా ॥ 

19 


25 


26 


2/7 


28 


29 


30 


31 


39 


33 


34 


35 


శ్రీబ్రహ్మాండపురాణే, ద్వితీయో9_ధ్యాయః 


గోరుచు తప మాచరించి శియఃపతిని సంతసింపజేసి యాతని సాన్నిధ్యమును 
పొందెను. 25 
సర్వవ్యాపీ! స్వామీ! గొప్పదైన పులస్త్య(బ్రహ్మ శాపముచే నా కోరిక విఫలమైనది. 
భూలోకముననె నాకు నదీశ్రేష్టత్వము కలుగునట్లుగా 26 


నీ నుండి వరమును కోరుచున్నాను. పురుషోత్తమా! నాకు వర మొసంగుమని 
ప్రార్థించెను. ఆమెచేనట్లు ప్రార్థింపబడి 27 


సరస్వతీ! నీకు బ్రహ్మశాపము నదీరూపముననే గాని పుష్కరిణీ రూపమున నున్నపుడు 
తగులజాలదు. కావున నీవు శేషాద్రికేగుము. నేనును నివాసమునకై యచటి 
కేతెంతును. 28 


నీవా పర్వత శిఖరమున దక్షిణభాగమున స్వామిపుష్కరిణీ పేరుతో సుఖముగా 
నుండుము. నేను నీకు దక్తిణభాగమున నివసింతును 29 


ముల్లోకములయందలి ముప్పదిన్నరకోట్ల తీర్ధరాజములును తమ తమ పాప 
విమోచనమునకై నన్ను ప్రార్థింతురు. 30 


వాని పాపవిమోచనమును నీయందు స్నానమాచరించుటచే నేను లభింపజేతును. 
మార్గశీర్షమాసమున శుక్షపక్షమున ద్వాదశియందు సూర్యోదయాత్పూర్వమున 31 


స్నానముకొరకై వచ్చిన తీరముల సమూహములన్నియు నీకు కింకరులగును 
నదీజాలముల శ్రేషతయందు నిన్నాతీర్ణము లభిషేకించును 32 


అని వరమొసగి (శియఃపతి దాని తీరముననే నివసించెను. శ్రీనివాసుని 
వంటమనిషియగు వకుళమాలిక 33 
వంటచే శ్రియఃపతిని సంతసింపజేసి లక్ష్మీదేవిచే ప్రేరేపింపబడి శ్రియఃపతి నుండి 
తీరభూములలో శ్రేష్టత్వమును పొందెను. 34 


వకుళమాలికయు శ్రియఃపతిని తనయందే నివసింప ప్రార్థించెను. సరస్వతి 
నదీరూపము నను వకుళమాలిక భూమిరూపమున నుండిరి. (వకుళమాలిక 
తీర్థభూమ్యాధిపత్య వరమును బడయుటచెే తీర్థభూమిని శరీరముగా గలదై 
యుండెను.) 35 





శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 11 


భోగపత్స్యా జలనిధేః కృష్ణవేణ్యా చ యా సమా । 
ఇతి సర్వం సమాఖ్యాతం దేవసాన్నిధ్యకారణమ్‌ 11 36 


ఇతి శ్రీబవ్చాజ్జవురాణో శ్రీవేజ్బటాచలమావాోత్సే భగవతః 
స్వామితీర్ధతీరై కవాసనిమిత్తవర్ణనం నామ ద్వితీయో౭. ధ్యాయః 


డాక్‌! 6 (3. 4 (ట్రేవకాదాద... 


అథ తృతీయో9_ ధ్యాయః 
వాయోర్భగవద్దత్త ప్రధానాబ్గత్వప్రాప్తిః 
దవిఖీవః - 
దేవర్షినరసజ్ఞేషు శైలస్యాస్య ప్రథా కథమ్‌? । 
దేవేన కేన దేవేషు మునిష్వపి చ కేనవా ॥ 1 


న్యాణాం కేన నరేణాత్ర బ్రూహి విస్తరతః క్రమాత్‌ | 
దుర్వాసః- 
పురా వాయుర్మహాతేజాః విష్ణోరమితతేజసః ॥ 2 


ప్రధానాజ్ఞత్వమాకాజ్ఞన్‌ తపస్తేపే నగోత్తమే । 
దివ్యవర్షసహస్రాన్తే సహ ప్రభుజకస్థరః ॥ 3 


ఆవిరాసీత్తదా తస్మై నీలామ్బుదసమ ప్రభః । 
వరం ప్రాదాత్‌ “ప్రధానాజ్ఞం భవే”తి పురుషోత్తమః ॥ 4 


21 


శ్రీబ్రహ్మాండపురాణే, తృతీయో9_ధ్యాయః 


పత్నియగు కృష్ణవేణితోను యమునతోను సమానమైన సరస్వతియు నదీతల్లజమై 
విరాజిల్లుచున్నది. ఇట్లు శ్రీనివాసుని నివాసకారణమంతయు నెటింగించితినని 
దుర్వాసుడు తెలిపెను. 30 


ఇది శ్రీబ్రహ్మోండపురాణమున శ్రీ వేంకటాచల మావోత్యమున భగవంతుడు 
స్వామితీర్ధ తీరమున నివసించు కారణమును వర్థించుట యనెదు 
రెండవ అధ్యాయము. 


य) 0 —— 


మూడవ అధ్యాయము 


వాయువునకు (శియఃపతి ప్రధానాజ్ఞత్వము నొసంగుట 

దిలీపుడు - 

దేవర్షి సంఘములలోను మనుజుల గుంపులలోను, ఈ పర్వతమునకు ఖ్యాతి 
కలుగుటకేమిహేతువు? దేవతలలో నే దేవతచేత, మునులలో నే మునిచేత 1 
మనుష్యులలో నే మనుజునిచేత నీ పర్వతమునకు కీర్తి చేకూరెనో పూర్తిగా నా 
కెతింగింపుమని దిలీపుడు ప్రశ్నింపగా దుర్వాసుడు- దిలీపా! పూర్వము మహాతేజః 
శాలియగు వాయువు నిరుపమ తేజోవంతుడగు శ్రీమన్నారాయణుని గూర్చి2 
ప్రధానాంగత్వమును బడయగోరి యీ పర్వత(శ్రేష్టమున తపమాచరించెను. 
దివ్యములగు వేయిసంవత్సరములు గడచి నంతనే వేయి భుజములు, కంఠములును 
గలిగి 8 
కారుమేఘమువంటి కాంతి కలిగిన శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై 'ప్రధానాంగముగా 
నుండగలివని వాయువునకు వరమొసంగెను. (ప్రధానాంగత్వమనగా - సకల 
ప్రాణులకు నాత్మకంటె వేరగు దేహము ఇం(దియములు మొదలగు 
సకలోపకరణములు తమ తమ కార్యనిర్వాహణమునకు తగియుండు లక్షణమును 
నిరూపించు ప్రధానమగు ప్రాణవాయువుగా నుండుట.) 4 
మరియు వాయుదేవా! నేనీ పర్వతముననే నివసింతును. నీవును నాతోడనే 
నివసింపుము. తారకాసురుని జంపిన పాపమును పరిహరింపజేసికొనుటకై5 
కుమార స్వామియు, నీ వర్వతమునందలి కుమారధారికాతీర్థముననే 
స్నానమాచరించును అని వాయువునకు వరమొసగి అంతర్జాన మాయెను. 6 

22 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


అహమత్ర నివత్స్యామి వస “త్వం చ మయా సహ । 
తారకాసురవిధ్వంస జాతదోషాపనుత్తయే ॥ 


కుమారధారికాతీర్ధే స్మన్లో౭_ప్యత్ర తపస్యతి । 
ఇతి వాయుం సమాదిశ్య పశ్చాదన్తరధీయత ॥ 


మృడాద్యా వశగా యస్య సో౭_పి బ్రహ్మా చతుర్ముఖః । 
శ్రీవేజ్బటాచలే శ్రీశం వాయోరమితతేజసః ॥ 


తపఃఫలప్రదానార్ధం సమాయాతం విదంస్తతః । 
తత్తపోబలనామర్థ్యాత్‌ సదా సాన్నిధ్యమత్ర వై ॥ 


భవిష్యచ్చాపి విజ్ఞాయ తత్ర తేపే స్వయం తపః । 
తథా౭_న్యే బ్రహ్మణా౭_జ్ఞప్తాః తపస్తేపుః సుదుష్కరమ్‌ ॥ 


సబ్రహ్మేశా స్సురా స్సర్వే సనకాద్యాశ్చ యోగినః । 
అగస్త్యాద్యాశ్చ మునయః శజ్ఞాద్యాశ్చ నృపాస్తథా ॥ 


తథా౭_న్యే౭_పి సహాద్రాక్షుః ఆవిర్భూతం వృషాచలే । 
అప్రాకృతవిమానేన సార్థమేవ శ్రియఃపతిమ్‌ ॥ 


ఇత్థం వాయుముఖా దేవా బ్రహ్మేశానముఖా అపి । 
భేజిరే చాపరే సిద్ధిం బహవః సిద్ధికాజ్జీణః ॥ 

దిఖీవః - 

5० &०० (త్ర తస్మాచ్ళెలో9_ యం।ఖ్యాతో దేవేషువాయునా। 
భగవన్నస్య శైలస్య కేనా భూన్మునిషు ప్రథా ॥ 


దుర్వాసః - 
దేవం ద్రష్టుం తపస్తేపే హ్యగస్తో మలయాచలే । 


తదా గత్వా౭_ వదద్రహ్మా మునే! వేజ్బటమావ్రజ । 
తత్ర తే భవితా సిద్ధిః ఇత్యుక్తా ప్రా-న్తర్దధే విభుః ॥ 


283 


10 


11 


12 


13 


14 


శ్రీబ్రహ్మాండపురాణే, తృతీయో9_ధ్యాయః 


wy 


రుద్రాదులనున్నూ తన యాజ్ఞానుసారమున నడిపించు చతుర్ముఖుడును శ్రియః 
పతి మహా తేజశ్ళాలియగు వాయువుయొక్క 7 


తపస్సునకు ఫలము నొసంగుటకై శ్రీ వేంకటాచలమునకు వచ్చియుండెనని యొటింగి 
ఆ వాయువు తపోబలమువలననే శియఃపతి యీ పర్వతమున నెల్లపుడు 8 


నివసించునని తెలిసికొనియుండుటవలననే బ్రహ్మయు నిచట తపమాచరించెను. 
అతని యాజ్ఞవలననే తక్కినవారును ఘోరతపము నాచరించిరి. 9 


బ్రహ్మ రుద్రాదిదేవతలందరును, సనకాది యోగిపుంగవులును, అగస్యాది మహా 
మునీంద్రులును శంఖుడు మొదలగు రాజులును 10 


ఇంకను ననేకులు వేంకటాద్రియందు దివ్యవిమానముతో కూడ శ్రీనివాసు 
డవతరించుటను దర్శించియుండిరి. 11 


ఈ విధముగా వాయువు మొదలగు దేవతలును, (బ్రహ్మరుద్రాదు లును, 
సిద్ధినిపొందగోరు వారందరును తపమాచరించి సిద్ధిని గాంచిరి. 12 


ఇట్లు వాయువుచే నీ పర్వతము దేవతలలో ప్రసిద్ధినిగాంచెనిని తెలుపగా 
దిలీపుడు-మహామునీ! ఈ పర్వతమునకు మునీంద్రు లలోఖ్యాతి యెట్లు కలిగెనని 
ప్రశ్నించెను. 13 


దుర్వాసుడు చెప్పుచున్నాడు - శ్రీమన్నారాయణుని దర్శించుటకై అగస్త్యుడు మలయ 
పర్వతమున తపమాచరించుచుండగాబ్రహ్మ యచటికేగి “మహామునీ! నీవు 
వేంకటాచలము నకు వచ్చి తపమాచరించితివేని సిద్ధిని పొందగలవిని తెలిపి 
యంతర్జానమాయిను. 14 
శ్రీవేంకటాచలమున అగస్త్యుని తపస్సుచే సంతసించిన 
యాకాశవాణి పలుకుట 
ఆతడట్లే యని వేంకటాచలమునకేగి ఘోరముగ తపమాచరించెను. వేయి 
సంవత్సరములు జరిగినంతనే అగస్యునితో నాకాశవాణి 15 


24 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


శ్రీవేంకటాద్రౌ అగస్యతపస్తుష్టభగవద్వాణ్యావిర్భావః 


सि పి శైలం సమాసాద్య తపస్తేపే సుదుశ్చరమ్‌ । 
తతో వర్షసహస్రాన్తే తమేవాహా౭_శరీరవాక్‌ ॥ 


అష్టోత్తరసహస్రాణి సన్తి తీర్థాని చాత్ర వై । 
న్నాత్వా తీర్థేషు సర్వేషు లోకే ఖ్యాపయ తాని చ ॥ 


నాన్యత్తపో ద్విజాతీనాం బుతే శాస్రోపదేశతః 1 
కిం కాయక్షేశధర్మేణ కా సిద్ధిర్భవితా ద్విజ ॥ 


ఉకం మాధ్యన్దినే మన్రే మాహాత్యం భూధరస్య చ । 
వదంస్త్వమన్తేవాసిభ్యో గిరేః కురు ప్రదక్షిణమ్‌ ॥ 


ఏవం తే భవితా తత్ర కృతే ప్రదక్షిణే । 
బ్రహ్మణో దర్శనం మధ్యే రౌద్రే దేవాదిదర్శనమ్‌ ॥ 


దేవేన్టదర్శనం పూర్వే హ్యాగ్నేయే చ హవిర్భుజః | 
దక్షిణే చర్షిసజ్ఞానాం సరుద్రాణాం భవేద్ధవమ్‌ ॥ 


యక్షరక్షః పిశాచానాం నైబ్బుత్యే దర్శనం భవేత్‌ । 
విష్వక్సేనబుషేః పశ్చాత్‌ వాయవ్యే గిరిదర్శనమ్‌ ॥ 


ఉత్తరే భగవద్యోగి గణదర్భనమేవ చ 
మాహాత్యజ్ఞానపూర్వన్తు స్వామిపుష్కరిణీతటే ॥ 
ధ్యానయోగం సమాసాద్య తతో జ్ఞాస్యసి తం విభుమ్‌॥ 
ఏతావదుక్త్వా విరరామ వాణీ 

మాహాత్యయోగం స తతో వివృణ్వన్‌ । 

ప్రదక్షిణం తస్య గిరేశ్చ కృత్వా 

ధ్యానాద్విభుం వీక్ష్య పరాం గతిం యయౌ ॥ 


25 


15 


16 


17 


18 


19 


20 


21 


22 


23 


శ్రీబ్రహ్మాండపురాణే, తృతీయో9_ధ్యాయః 


అగస్యమునీ! ఈ పర్వతమున నూటయెనిమిదివేల తీర్థనదులు కలవు. వాటన్నిటి 


యందు నీవు స్నానమాచరించి లోకమున వాటిని ప్రసిద్ధి నొందించుము. 16 


(బ్రాహ్మణులకు శాస్తోపదేశముకన్న మరియొక తపములేదు. ఈ శరీరమును 
ష్కింపజేయుటవలన నేమి ప్రయోజనము నీకేమిసిద్గి లభించును 11 


మాధ్యందినశాఖో నిషన్మంత్రమున ౧ పర్వతముయొక్క మాహాత్యము తెలుపబడినది. 
నీవు శిష్యులకామంత్రమును ఉపదేశించుచు పర్వతమునకు ప్రదక్షిణము 
నాచరింపుము. 18 


ఇట్లు నీవారవప్రదక్రిణ మాచరించుచుండగా మధ్యలో (బ్రహ్మయొక్క దర్శనమును 
ఈశాన్యమున దేవాదుల దర్శనమును 9 


తూర్పున దేవేంద్రదర్శనమును, ఆగ్నేయమున నగ్నిదర్శనమును, దక్షిణమున 
బుషిసంఘములయొక్కయు రుద్రులయొక్కయు దర్శనము కాగలదు. 20 


నైరుతిదిక్కున యక్షరక్ష్యపిశాచములు కనుపించగలవు. పడమటదిశయందు 
విష్వక్సేనబుషియు వాయవ్యమున పర్వత దర్శనమును 21 


ఉత్తరమున పూజ్యులగు యోగిసంఘముల దర్శనమును కలుగగలదు. భగవంతుని 
మాహాత్యము నెజంగుటద్వారా స్వామి పుష్కరిణీ తీరమున ధ్యానయోగము 
నవలంబించి యనంతర మా పరమాత్మ నెఖుంగజాలుదువు. 22 


ఇట్లు పలికి చాలించినంతనే యగస్యమహర్షి పర్వత మాహాత్య యోగమును 
వివరించుచు నా పర్వతమునకు ప్రదక్షిణ మాచరించి ధ్యానయోగముతో సర్వేశ్వరుని 
సందర్శించి యుత్మృష్టగతి నందెను. 28 


శ్రీవేంకటాచలమున శంఖుడను మహారాజువలన సంతసించి 
శ్రీనివాసుడవతరించుట 
ఈ పర్వత మిట్లగస్తునిచే ప్రసిద్ధి నొందింపబడెను. 
దిలీపుడు - 


26 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


శ్రీ వేంకటాచలే శంభాఖ్యనృపతపస్తుష్ట శ్రీ శ్రీనివాసావిర్భావవర్ణనమ్‌ 


తతో9_గస్వ్రేన మునినా 26९9 యం ప్రథితో 9 భవత్‌ । 
దిలీవః - 


మానుషేష్వస్య శైలస్య కేన జాతా ప్రథా భువి ॥ 24 

దుర్వానః - 

పురా శజ్ఞో మహాప్రాజ్ఞః సూర్యవంశోద్భవో విభుః । 

సాక్షాత్తృత్య మహావిష్ణుం యయాచే వరముత్తమమ్‌ ॥ 25 

యావచ్చగ్దశ్చ సూర్యశ్చ యావత్తిష్టతి మేదినీ । 

తావత్తిష్టతు మే సేవా కృతా విష్ణోర్మయా విభోః ॥ 26 

ఇతి సజ్బిన్య మనసా రాజ్యే పుత్రం నిధాయవై। 

గత్వా వసిష్టం పప్రచ్చ యత్ర విష్ణుః ప్రసీదతి॥। 27 

తత్తే త్రం బ్రూహి విప్రేన యత్ర ద్రక్ష్యామ్యహం విభుమ్‌! 

ఇత్‌ పృష్టో మునిః ప్రాహ యత్రాగస్టో దిదృక్షయా ॥ 28 

తపశ్చరతి ధర్మాత్మా తముద్దిశ్య మహామునిః । 

భగవాన్‌ యత్ర సర్వాత్మా సాన్నిధ్యజ్బు కరిష్యతి ॥ 29 

త్వజ్బ తం గచ్చ శేషాద్రిం పుణ్యం స్వర్ణముఖీతటే । 

తత్ర బ్రహ్మశిలా కాచిత్‌ సరిన్మధ్యేచ వర్తతే ॥ 30 

అగస్యతపసా పశ్చాత్‌ గయాసాన్నిధ్యమత్ర వై । 

పాదా ఈశానవిష్ట్వాది దేవానాం తత్ర సన్తి హి ॥ 31 

సువర్ణముఖరీ తత్ర కుల్యయా సబ్గతా విభో । 

తయోస్తు సజ్ఞమే రాజన్‌ యే కేచన నరా భువి ॥ 32 

సజ్మల్ప్య విధివత్నాత్వా దేవర్షీనభితర్వ్య చ । 

మధ్యే బ్రహ్మశిలాయాస్తు పిత్యానుద్దిశ్య భక్తితః ॥ 33 
27 


శ్రీబ్రహ్మాండపురాణే, తృతీయో9_ధ్యాయః 


శ్రీ వేంకటాచలమున శంఖుడను మహారాజువలన సంతసించి 


శ్రీనివాసుడవతరించుట 
మహామునీ! మనుష్యులలో పర్వతముకే కారణమున (ప్రసిద్ది కలిగెనో తెలుపుడిని 
దిలీపుడు దుర్వాసమహర్షిని మరల ప్రశ్నించగా దుర్వాసుడు 24 
దుర్వాసుడు :- 


దిలీపా! పూర్వము శంఖుడను సూర్యవంశమున పుట్టిన బుద్ది మంతుడగు రాజు 
మహావిష్ణువును సాక్షాత్మరింపజేసికొని యీక్రింది విధముగా వరమును బడసెను. 25 


సూర్యచంద్రులును భూమియు స్థిరముగా నుండునంతకాలము సర్వవ్యాపియగు 
శ్రీమన్నారాయణునకు నేను చేసిన సేవ స్థిరముగా నుండవలెను 26 


మనమున నాలోచించి రాజ్యాధికారమున పుత్రుని నియోగించి వసిష్టునిచెంత కేగి 
శ్రీమన్నారాయణుడెచ్చట ననుగ్రహించును? 27 


బ్రాహ్మణోత్తమా! నా కా క్షేత్రమును తెలుపుము, నేనచట పరమాత్మను సందర్శింతున'ని 
యడుగగా వసిష్టమహర్షి యారాజుతో అగస్త్యుడు స్వామిని దర్శింపగోరి 28 

స్‌ २ 
యే ప్రదేశమున తపమాచరించుచున్నాడో సర్వాంతర్యామియగు పరమాత్మయెచట 
నిత్యనివాసము నొనరించునో 29 
అట్లి వవి(తమగుం న్వర్థ ముఖీ నదీతీరమునగల శేషాద్రికేగుము. ఆ 
నదీమధ్యభాగముననొక (బ్రహ్మశిల యున్నది 30 


छर्म తపఃప్రభావమున గయ యిచ్చటనే సన్నిహితమై యుండును. ఈశ్వరుని 
యొక్కయు శ్రీమన్నారాయణాదుల పాదము లిచట విలసిల్లుచుండును. 31 


సువరముఖీనది యచట చిన్న నదితో కలియును. ఆ రెండును కలియు 
సంగమస్తానమున నో రాజా! భూమిలోనే మనుష్యులైనను 32 


యధావిధిగ సంకల్పించుకొని స్నానమాచరించి, దేవర్ష్నులను పూజించి, సరోవర 
మధ్యమందలి (బ్రహ్మశిలామధ్యమున పితృదేవత లకు భక్తిశ్రద్ధలతో 33 


28 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
శ్రాద్ధతర్పణపిణ్ఞాదీన్‌ శ్రద్ధయా సహ వై విభో । 
సమాచరన్తి రాజేన తేషాం సప్తకులావధి ॥ 


గయాయాం పిజ్ణదానేన యథా తృష్తా భవన్తి వై । 
తథా తృప్యన్తి పితరః సత్యమేవ న సంశయః ॥ 


తస్మిన్‌ దినేత_న్నం దద్యాచ్చ తామ్బూలం చన్దనాదికమ్‌। 
గోభూతిలహిరణ్యాది వస్తధాన్యాని సర్వశః ॥ 


తత్ర దత్తో యథాశక్తి రేణుర్మేరో స్సమో భవేత్‌ । 
త్వజ్బాపి తత్ర రాజేన మహానద్యోః సమాగమే ॥ 


స్నానదానక్రియాదీని శ్రాద్ధపిణ్ఞాంస్తిలోదకమ్‌ । 
కృత్వా సర్వాణి కర్మాణి ధ్యానయోగం సమాస్థితః ॥ 
వాసుదేవే మనః కృత్వా తపః కురు వృషాచలే I 
తదా కాలాన్తరే9_గస్యః సశిష్యః సజ్లమిష్యతి ॥ 

కీ 0 


మునినోక్తణ్చ మాహాత్యం శృణ్వన్‌ కుర్వన్‌ ప్రదక్షిణమ్‌! 
సాకం తేన సమాధిస్థః సాక్షాత్సశ్యసి తం విభుమ్‌ । 
త్వయా9-_పి సంస్తుతో, దేవః తవాభీష్టం ప్రయచ్చతి ॥ 


దుర్వానః :- 

గురుణా చోదితస్త్వేవం స గత్వా తం వృషాచలమ్‌ । 
తతమేణ తపస్తప్వ్వా మునినా తేన సబ్గతః ॥ 
ఆవిర్భూతం హరిం దృష్ట్వా యయాచే వరముత్తమమ్‌ । 
యావచ్చన్దశ్చ సూర్యశ్చ యావత్తిష్టతి మేదినీ ॥ 
తావన్మయా కృతా సేవా उट తవ సమృవేత్‌ । 
ఇత్యుకో భగవాన్‌ ప్రాహ శృణు భూప! వచో మమ ॥ 


29 


34 


35 


36 


37 


38 


39 


40 


41 


42 


43 


శ్రీబ్రహ్మాండపురాణే, తృతీయో9_ధ్యాయః 
శ్రాద్ధతర్పణపిండముల నొనరించువారియొక్క యేడు తరముల వరకు 34 


గయలో పిండప్రదానముచే పితృదేవతలు సంతసించునట్లిచటను పితృదేవతలు 
సంతసింతురనుటలోసందియములేదు. ఇది సత్యము. 35 


ఆ దినమున యథాశక్తిగా దానమొసంగిన, అన్నమును, తాంబూల మును, 
చందనమును, గోవు, భూమి, నువ్వులు, బంగారము, వస్త్రములు, ధాన్యాదులును36 


కొంచెమైనను మేరువుతో సమానమగును, కావున రాజేంద్రా! నీవును ఆ మహానదుల 


సంగమస్థానమున 37 
స్నాన, దాన, క్రియలనొనర్చి పితృదేవతలకు శ్రాద్దమును, పిండమును, తిలోదకమును 
ఒసంగి ధ్యానయోగము నవలంబించి 38 


శ్రీమన్నారాయణ పాదారవిందములయందు మనస్సును నిలిపి వేంకటాద్రియందు 
తపమునాచరింపుము. కొంతకాలమైన పిమ్మట అగస్యుడు శిష్యులతో నచటి 
కేతెంచును. 39 
అంతవరకు ముని తెలిపిన మాహాత్యమును వినుచు ఆతనితో కూడి పర్వతమునకు 
ప్రదక్షిణమాచరించుచు సమాధియందుండి శ్రీమన్నారాయణుని సాక్షాత్మరింప 
చేసికొనగలవు. నీ స్తోత్రమునకు సంతసించి శ్రీమన్నారాయణుడు నీ కోరికను 
తీర్చగలడిని తెలిపెను. 40 
దుర్వాసుడు చెప్పుచున్నాడు :- 

దిలీపమహారాజా! ఈ విధముగా వసిష్టునిచే (ప్రేరేపింపబడి యాతడు వేంకటాచల 
మునకేగి యధాక్రమముగ తపమాచరించి అగస్యునితో కూడినవాడై 41 


శ్రీమన్నా రాయుణుని (వ్రత్యక్షీకరించుకొని యాతనితో -చం[ద నూర్య 
భూదేవులుండునంత కాలము 42 


నేనీపర్వతమున నీ కొరకై చేసిన సేవ స్థిరముగా నుండవలెనిని కోరెను. 
శ్రీమన్నారాయణుడా రాజుతో-రాజా! నా మాట వినుము. 43 


30 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


శ్రీనివాసాజ్ఞయా శంఖనృపకృత భగవద్దివ్యవిమానమ్‌ 


అర్బావిగ్రహరూపో9_ హం సచ్చిదానన్షవిగ్రహః | 
స్వయంవ్యక్తప్రదేశేషు దృశ్యో బ్రహ్మాదియోగినామ్‌ ॥ 


తామేవ ప్రతిమాం కేచిత్‌ జానన్తి నృపపుజ్ఞవ । 
తథాత్వేనాపి వా యోగ్యం దర్శనం మే కలౌ యుగే ॥ 
యుగేష్వపి చ సర్వేషు దర్శనం యత్తు పాపినామ్‌ । 
తద్రూపస్య పిధానాయ సాదృశ్యధ్యాన హేతవే ॥ 
విమానజ్బు శిలాదారు లోస్టేష్టకచితం కురు । 
ప్రతిమాజ్బ శిలారూపాం తాం పశ్యన్తి కుయోగినః ॥ 


రూపద్వయం ప్రపశ్యన్తి జ్ఞానినో బ్రహ్మవిత్తమాః । 
భానుమాన్‌ (+ రసగ్రాహీ యథా భువః ॥ 


సాక్షాత్సూజాశ్రయో నిత్యం అహం బిమ్బాన్తరేణ చ । 
యథా దృష్టం విమానం తే మద్రూపం పురుషర్షభ । 


తధా కురు మహాభాగ తేన తే భవితా గతిః । 
ఇత్యుక్తా ९ रुदं దేవః సర్వేషామేవ పశ్యతామ్‌ ॥ 


తేనోక్తమార్గేణ విధాయ పుణ్యం విమానవర్యం ప్రతిమాబ్బు పుణ్యామ్‌ । 
ప్రభ్యాష్య శజ్ఞో నరలోకసజ్చే జగామ విష్ణోః పదమవ్యయం శుభమ్‌ ॥ 


ఇతి శ్రీబ్రహ్చాజ్జవురాణో వేజ్బటాచలమావోత్సే శజ్ఞన్ఫపాదితపస్తుప్ప 
భగవదావిర్భావాది వర్ణనం నామ తృతీయోల. ధ్యాయః 


==> 45) न(च 


31 


44 


45 


46 


47 


48 


49 


50 


శ్రీబ్రహ్మాండపురాణే, తృతీయో9_ధ్యాయః 


ల్‌ 


శ్రీనివాసుని యాజ్ఞచే శంఖనృపతి నిర్మించిన భగవంతుని విమాన 


వరనము 
సచ్చిదానందమూర్తినగు నేను అర్బారూపమున స్వయముగా వెలసిన సానములలో 
(బ్రహ్మాది యోగీంద్రులు మాత్రమె నన్ను కాంచగలరు 44 


ఆ విగ్రహమును కొందరు మాత్రమే తెలిసికొందురు. కలియుగమున ఆ 
రూపముగానైనను నన్ను చూడవచ్చును. 45 

అన్ని యుగములలోను పుణ్యాత్ము లందరును దర్శించు రూపమును పాపాత్ములకు 
కానరాకుండునటుల దాచి యుంచుట కును, ఆ రూపమును పోలిన మరియొక 


రూపమును ధ్యానించుటకును 46 
విమానమును రాయి, కర్ర, మట్టిబెడ్డలు, ఇటుకలతో నిర్మించి విగ్రహమును కూడ 
రాతితో నిర్మించిన సామాన్య ప్రజలు దానినే సందర్శింతురు 47 


బ్రహ్మనెఖుంగజాలు బ్రహ్మజ్ఞానులు సూర్యుడు తన కిరణజాలము లచే భూమినుండి 
నీటిని గ్రహించునట్లు నా రెండురూపములను దర్శింతురు 48 


నేను నా ప్రతిరూపముతోనే పూజలను నిత్యము గ్రహింతును పురుషశ్రేష్టా! నీవు 
నా విమానమును నా రూపమునెట్లు కాంచితివో 9 


అటే దానిని నిర్మింపుము నీకు శుభము కలుగునిని పలికి భగవంతుడందరు 
చూచుచుండగనే యంతర్జానమునందెను 50 

శంఖమహారాజు భగవంతుని యాజ్ఞను శిరసావహించి పవిత్ర విమాన, విగహముల 
నిర్మించి భూలోకమున వానికి ప్రఖ్యాతి నొనరించి శాశ్వత పరమపదము నందెను. 51 


ఇది శ్రీటహ్మోండపురాణమున శ్రీవేంకటాచలమాహాత్యుమున 
శంఖమహోరాజాదుల తవస్సుచే సంతనించిన 
భగవంతుదవతరించుటయనెడు మూడవ అధ్యాయము. 


- व 4 ౪) 6 గకకక్రక 


32 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
అథ చతురో9_ ధాయః 
శ్రీ వేజ్బటాచలస్థముక్తి ప్రదస్వామిపుష్కరిణ్యాది ప్రతీర్థవర్ణనమ్‌ 
దిలీపః ~ 


అస్మి న్నగోత్తమే పుణ్యే కతి తీర్థాని సన్తి హి? । 
తేషాం సజ్ఞ్యాజ్చ మే బ్రూహి కతి ముఖ్యాని తత్ర వై? ॥ 


_ 


తత్రాప్యత్యన్తముఖ్యాని వద మే మునిసత్తమ । 


సద్ధర్మరతిదాన్యత్ర కతి సజ్ఞ్యాన్వితాని చ ॥ 2 
కతి చ జ్ఞానదాన్యత్ర భక్తివైరాగ్యదాని చ । 

ముక్తిప్రదాని కాన్యత్ర తాని మే వద సువ్రత ॥ తి 
దుర్వాసః ~ 

షట్‌షష్టికోటి తీర్థాని పుణ్యాన్యత్ర నగోత్తమే । 

అష్టోత్తరసహగ్రన్తు తేషు ముఖ్యాని సువ్రత ॥ 4 


తీర్థాని సమ్మతానీహ సద్ధర్మరతిదాని వై । 
అష్టోత్తరసహస్రాచ్చ ముఖ్యతీర్థాని వై తతః ॥ 5 


సద్విజ్ఞాన ప్రదాన్యత్ర తీర్థాన్యష్టోత్తరం శతమ్‌ । 
తస్మాచ్చాష్టోత్తరశతం ముఖ్యతీర్థాని భూపతే ॥ 6 


భక్తివెరాగ్యదాన్యత్ర షష్టిమష్టోత్తరాం విదుః । 


ముక్తిదాన్యత్ర సప్తెవ ముక్తిదాన్యత్ర తే (బ్రువే ॥ 7 

స్వామిపుష్కరిణీ చైవ వియద్గజ్లా తతః పరమ్‌ । 

పశ్చాత్‌ పాపవినాశజ్బ = తతః పరమ్‌ ॥ 8 
33 


శ్రీబ్రహ్మాండపురాణే, చతుర్భోల_ ధ్యాయః 


నాల్లవ అధ్యాయము 


శ్రీ వేంకటాచలమునందలి ముక్తినొసగు 
స్వామిపుష్మరిణి మొదలగు నేడు తీర్థముల వర్ణనము 


దిలీఫుడు- 
దుర్వాస మహర్షీ! ఈ పర్వతముననెన్ని తీర్థరాజములున్నవి? వాటి సంఖ్య ఎంత? 
వాటిలోనెన్ని ముఖ్యమైనవి? 1 


అందునను మిక్కిలి ముఖ్యమైనవియు, మంచి ధర్మాచరణాసక్తిని కలిగించునవి 
యెన్ని? 2 


జ్ఞాన భక్తి వైరాగ్యదాయకములెన్ని? మోక్షమునిచ్చునవి యెన్ని? వాటినన్నిటిని 
నాకెతింగింపుమిని యడిగెను. 3 


అంత దుర్వాసుడా దిలీపునితో రాజా! ఈ పర్వతమున 66 కోట పుణ్యతీర్దములు 
కలవు, వాటిలో 1008 తీర్థములు ముఖ్యమైనవి 4 


ఆ తీరములు మంచి ధర్మాచరణదీక్షను కలిగించునవిగా అంగీ కరింపబడినవి. ఆ 
వేయి యెనిమిది తీరములకంటెను ముఖ్యములును ర్‌ 


మంచి విజానము నొసంగునవియు, నూటయెనిమిది తీరములు కలవు 
కావుననవియే ముఖ్యతీర్ణములు 6 


అరువది యెనిమిది తీర్ధములు భక్తి వైరాగ్యదాయకము లనియు, ముక్తి నొసంగునవి 


యేడు తీర్మములే యనియు ప్రాజ్ఞులువ్యవహరించుచున్నాడు. ఆ ముక్తిదాయక 
తీర్హములను నీకు విశదీకరింతును 7 


1. స్వామిపుష్మరిణి 2. ఆకాశగంగ 3. పాపవినాశనము 4. పాండుతీర్థము. 8 


34 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


కుమారధారికాతీర్థం తుమోస్తీరం తతః పరమ్‌ । 

కృష్ణతీర్థమితి ఖ్యాతం సర్వపాపహరం శుభమ్‌ ॥ 

తత్ర స్పాన్సి చయే మర్వాః తే యాన్తి పరమం పదమ్‌ । 

వర్షే వర్షే చ తీరానాం సపానాం పర్వతోత్తమే ॥ 

థి ~ = 
పుష్మరిణ్యాం స్నానయోగ్యకాల కథనం 

తిథినక్షత్రయోగేన సర్వతీర్థసమాగమః । 

తజ్బ్వు కాలం ప్రవక్ష్యామి సమాహితమనా భవ ॥ 


మకరసే రవౌ రాజన్‌ పౌర్ణమాస్యాం మవహాతిథా । 
పుష్యనక్షత్రయుక్తాయాం స్నానకాలో విధీయతే ॥ 


తద్దినే స్నాతి యో > కృష్ణతీర్ధే మహామతిః । 

ది థె 
సర్వపాపవినిర్ముక్తః సర్వకామాన్‌ లభేత సః ॥ 
కుమృమాసే పౌర్ణమాస్యాం మఖాయోగో యదా భవేత్‌ । 
కుమారధారికాం యాన్తి సర్వతీర్థాని వై తదా ॥ 
తత్ర యః స్నాతి రాజేన్ట రాజసూయఫలం లభేత్‌ । 
పుత్రో విజయతే తస్య తస్మిన్నేవ హి జన్మని ॥ 


ముక్తిశ్చ భవితా తత్ర నాత్ర కార్యా విచారణా । 
కుమారధారికాయాజ్బు సార్ధం దక్షిణయా విభో ॥ 


అన్నదానబ్బు కర్తవ్యం పిత్యూనుద్దిశ్వ యత్నతః । 
యుక్తే చోత్తరఫల్లున్యా శుక్షపక్షీయపర్వణి ॥ 
తుమ్చోస్తీర్ధం మీనసంస్టే రవౌ తీర్థాని సర్వశః । 
ఆపరాహ్లే సమాయాన్ర్తి తత్ర స్నాత్వా న జాయతే ॥ 


35 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


శ్రీబ్రహ్మాండపురాణే, ०629 ధ్యాయః 


వసన 


5. కుమారధారికాతీరము 6 తుమ్బురతీర్థము 7 కృష్ణతీర్ణము ననునవి సకల 


పాపముల పోద్రోలి శుభముల నొసంగును 9 


ఈ తీరములలో స్నానమాచరించినవారు పరమపదమునందు దురు 
ప్రతిసంవత్సరము నను పర్వతరాజమునందలి నీ యేడుతీరములయందు 10 


పుష్కరిణులలో స్నానము చేయుటకు తగిన కాలమును చెప్పుట 
ఒకానొక తిథి, నక్షత్రము కలిసినపుడు సర్వతీర్థములు వచ్చి ఒక తీర్థమునందు 
కలియుచున్నవి. వాటిని తెలుపుదును సావధానముగా వినుము. 11 


రాజా - సూర్యుడు మకరరాశియందుండగా పూర్ణిమాతిథియందు పుష్యనక్షత్రమున 
స్నానమునకు తగిన కాలమగుటచే 12 


ఆ దినముననే బుద్ధిమంతుడు కృష్ణతీర్థమున స్నానమొనరించునో యాతడు సకల 


పాపములనుండి విడువబడి సమస్త కోరికల ననుభవించును. 13 
కుంభమాసమున పౌర్ణమియందు మఖానక్షత్ర సంయోగమున కుమారధారికా 
తీర్థముననన్నితీర్థములు వచ్చిచేరును. 14 


ఆ రోజున ఆ తీర్థమునందు స్నానమాచరించిన రాజసూయ యాగమొనరించిన 
ఫలితమునందును. ఆ జన్మయందే యాతనికి పుత్రుడు కలుగును. 15 


మోక్షసామ్రాజ్యము లభించుననుటలో సందియమిసుమంతయు నుండబోదు. 
కుమారధారికాతీర్ధములో దక్షిణతో కూడ 16 


పితృదేవతల కన్నదానమొసంగవలయును. ఉత్తరఫల్లునితో కూడిన శుక్షపక్షమున 17 


రవి మీనరాశియందుండగా తుంబురుతీర్థమున అపరాహ్ఞా సమయమున 
తీర్థములన్నియు వచ్చిచేరును. అచ్చట నా సమయమున స్నానమాచరించినవారికి 
పునర్జన్మయుండదు. 18 


36 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


వివాహమౌజ్జీబన్టౌ చ కారయేత్‌ ద్రవ్యదానతః । 
మేషసజ్మమణే భానౌ సంయుతాయాన్తు చిత్రయా ॥ 


పౌర్ణమాస్యాం సమాయూన్రి వియద్గజ్ఞాం తథైవ చ । 
తత్ర స్నాత్వా నరః సద్యః శతక్రతుఫలం లభేత్‌ ॥ 


సువర్ణదానం కర్తవ్యం కన్యాదానం విశేషతః । 
వృషభస్థే రవౌ రాజన్‌ ద్వాదశ్యాం రవివాసరే ॥ 


శుక్లే వా౭_ప్యథవా కృష్ణే భౌమస్యాపి చ వాసరే । 
పాణ్డుతీర్ధం సమాయా్సి గజ్లాదీని జగ(త్రయే ॥ 


తత్ర స్నాత్వా చ గాం దత్త్వా ముచ్యతే |ప్రతిబన్గకాత్‌ । 
కాలస్తు సజ్బమస్తత్ర బుషిఖిః పరికీర్తితః ॥ 

ఆశ్వినే శుక్షపక్షే తు భానువారేణ సప్తమీ । 
యోత్తరాషాధయా యుక్తా తస్యాం పాపవినాశనే ॥ 
ప్రాప్తాయూముత్తరాభాద్రాం ద్వాదశ్వాం వా సమాగతః । 
తదా పాపవినాశాఖ్యే స్నాతుర్ముక్తిర్భ విష్యతి ॥ 


సాలగ్రామశిలాం దత్వా స్నాత్వా చ విధిపూర్వకమ్‌ । 
ముచ్యతే సర్వపాపైశ్చ జన్మకోటి శతోద్భవైః ॥ 


ధనుర్మాసే సితే పక్షే ద్వాదశ్యామరుణోదయే । 
७००८० సర్వతీర్థాని స్వామిపుష్కరిణీజలే ॥ 


తత్ర స్నాత్వా నరస్సద్యో ముక్తిమేతి న సంశయః । 
యేన జన్మసహ(ప్రేషు పుణ్యమేవా౭_రితం పురా ॥ 


37 


19 


20 


21 


22 


23 


24 


25 


26 


27 


28 


శ్రీబ్రహ్మాండపురాణే, చతుర్గోల_ధ్యాయః 


ఆ సమయముననచ్చట వివాహ, ఉపనయనాదులను ధనమును చక్కగా దానము 


గావించి చేయవలెను. సూర్యుడు మేషరాశి యందుండి చిత్రానక్షత్రముతో గూడిన 
19 


పౌర్ణమియందు ఆకాశగంగలోనన్నితీర్థములు వచ్చి చేరును. అచట నా సమయమున 
స్నానమాచరించినవారికి నూరు యజ్ఞము లాచరించిన ఫలము కలుగును. 20 


ఆ సమయమున నచ్చట సువర్ణదానమును కన్యాదానము నాచరించుట 
శ్రేయస్మరము. సూర్యుడు వృషభరాశియందుండగా ద్వాదశీ ఆదివారమున21 


శుక్షపక్షమునగాని కృష్ణపక్షమునగాని మంగళవారమునకాని మూడులోకములందున్న 
గంగాదినదులు పాండుతీర్థమున వచ్చి చేరును. 22 


అచ్చట స్నానమాచరించి గోదానము నొనరించిన ఆటంకము లన్నియు తీరిపోవును. 
సంగమకాలము పై క్రియలకు ఉత్తమ మైనదిగా మహర్షులు శ్లాఘించుచుందురు. 23 
ఆశ్వియుజమాస శుక్షపక్షమున ఆదివారమున సప్తమీ తిథియందు ఉత్తరాషాఢ 


^~ ఆ 


నక్షత్రమున గాని 24 


ఉత్తరాభాద్ర నక్షత్రముతో గూడిన ద్వాదశీతిథియందుగాని పాపనాశనతీర్థమున 
స్నానమాచరించిన మనుజునకు మోక్షము లభించును. 25 


యథావిధిగ నందుస్నానమాచరించి సాల(గామమును దాన మొనంగిన 
కోటి జన్మలనుండి కలిగిన పాపములనుండి విముక్తిని బడయును. 26 


ధనుర్మాసమున శుక్షపక్షమున ద్వాదశియందరుణోదయకాలమున స్వామిపుష్మరిణిలో 
సర్వతీర్థములు వచ్చి చేరును. 97 


అచట నా సమయమున స్నానమాచరించిన మనుజుడు వెంటనే ముక్తిని 
పాందుననుటలో నందియుములేదు. వేయిజన్మలనుండి పుణ్యమును 
సంపాదించినవానికే 28 


38 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 20 


తస్య స్నానం తత్ర భవేత్‌ నాన్యస్యాసుకృతాత్మనః । 
తత్ర స్నానం సకృద్యస్య జన్మకోటిశతేషు సః ॥ 29 


గజ్లాదిసర్వతీర్థేషు స్నాతో భవతి మానవ : । 
విభవానుగుణం దానం కార్యం తత్ర యథావిధి ॥ 30 


సాలగ్రామశిలాజ్బాన్నం గాబ్బు దద్యాద్విశేషతః । 
భూమిం దద్యాత్ప్రయత్నేన బ్రహ్మలోకజిగీషయా ॥ 31 


పిత్యానుద్దిశ్య దాతవ్యం (శ్రాద్దాద్యం తత ణేన వై । 
అరుణోదయమారభ్య తత్ర షట్‌ఘటికావధి ॥ 
సబ్గమః సర్వతీర్ణానాం తత్ర పుణ్యమనన్తకమ్‌॥ 82 


ఇతి శ్రీబహ్హాజ్జవురాణే శ్రీవేజృటాచలమాహోత్ళే 
ముక్తి ప్రదన్వామి వుష్మరిణ్యాది సప్తతీర్ధ్థమపామానువర్ణనం 
నామ చతుర్జో౭. ధ్వాయః 


దిలీవః ~ 
భక్తివైరాగ్యదానాబ్బు తీర్థానాం నామ వైభవమ్‌ । 


(శోతుమిచ్చామి చా౭_త్రేయ ప్రాప్తానాజ్బాష్టషష్టితామ్‌ ॥ 1 
దుర్వానః - 

భక్తివైరాగ్యదం పుణ్యం సద్యః పాపవినాశనమ్‌ । 

తీర్ధానామష్టషష్టేస్తు తవ వక్ష్యామి వైభవమ్‌ ॥ 2 


39 


శ్రీబ్రహ్మాండపురాణే, పజ్వమో౭_ధ్యాయః 


స్వామిపుష్కరిణీ స్నానము లభించును. కాని పాపియగు నితరునకు లభింపజాలదు. 


అచట నొకమారు స్నానమాచరించినను కోటిశతముల జన్మలలో 29 


గంగాది సర్వతీర్థములయందును స్నానమొనరించినంత ఫలము లభించును. అచట 
యధావిధిగా తనకు కలిగిన ఐశ్వర్యమునుబట్టి దానమొసంగవలను. 80 


సాలగ్రామమును, అన్నమును, గోవును భూమిని దేనినైనను బ్రహ్మలోకమునంద 
గోరువారు దానమొనరింపవలెను. 31 


పితృదేవతలకు తత్‌క్షణమే శ్రాద్దాదుల నొసంగవలెను. అరుణోదయమునుండి 
యచ్చట నారుఘడియలవరకు సర్వతీర్థములు సంగమించి యుండును. అచట 
స్నానము నాచరించిన నపారమగు పుణ్యము సిద్ధించును. 32 
ఇది శ్రీబ్రహ్హాందవురాణమున శ్రీవేంకటాచల మావోత్యుమున ముక్తినొసంగు 
స్వామివువృరిణీ మొదలగు నేదుతీర్థరాజముల మహిమను వర్థించుటయనెదు 
నాబ్దవయధ్యాయము. 


(रजक 


ఐదవ అధ్యాయము 


శ్రీవేంకటాచలమునందలి అరువది ఎనిమిది తీర్థముల 
మహిమను వర్ణించుట 


దిలీపుడు - 
దుర్వాసమహర్షి! భక్తివెరాగ్యములనొసంగునట్టి అరువది యెనిమిది తీర్థరాజముల 
వైభవమును వినకుతూహలమగుచున్నదని పలుకగా 1 


దుర్వాను డిట్లు చెప్పదొడంగెను. :- 
దిలీపమహారాజా! భక్తివైరాగ్యప్రదములును పవిత్రములును వెంటనే పాపనాశము 
నొనరించు నరువది యెనిమిది తీర్ధరాజముల వైభవము నెటింగింతును. 2 


40 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


తీర్జానాంచాత్ర పుణ్యానాం నామ సజ్మీర్తనాన్సణామ్‌ I 
సద్య ఏవ మహాపాప కోటీనాబ్బు క్షయో భవేత్‌ ॥ 3 


కిము స్నానాదిసత్మర్మ నిరతానాం మహాత్మనామ్‌ I 
తాని క్రమేణ వక్ష్యామి సమాహితమనా భవ ॥ 4 


దేవస్య పూర్వదిగ్భాగే తత్రైవాగ్నేయకోణకే | 


చక్రతీర్థమితి ఖ్యాతం చక్రేణాధిష్టితం పురా॥। 5 
తస్యోపరి ९८०० ఖ్యాతం వజ్రతీర్థం మనోహరమ్‌ । 
వైష్వక్సేనం తథా తీర్ధం శక్రపాపహరం వరమ్‌ ॥ 6 
తతః పళ్చాయుధం తీర్ధం తన్మధ్యే చ హలాయుధమ్‌ । 
తత ఐశాన్యభాగే తు నారసింహం మనోహరమ్‌ ॥ 7 
తతః కాశ్యపతీర్థజ్బ మాన్మథస్తు తతః పరమ్‌ । 
బహ్మతీర్థజ్బూగ్నితీర్థం గౌతమస్తు తతః పరమ్‌ ॥ 8 
దైవతీర్ధం దేవలబ్బు వైశ్వామిత్రమతః పరమ్‌ । 
భార్గవన్తు తథా తీర్ధం అష్టావక్రమతః పరమ్‌ ॥ 9 
దురారోహణతీర్థం తత్‌ ఆగ్నేయ్యామస్తి వై దిశి । 
ఐశాన్యాం భైరవం తీర్ధం పిశాచానాం విమోచనమ్‌ ॥ 10 
మేహతీర్థమితిఖ్యాతం ఉదరవ్యాధినాశనమ్‌ । 
క్షేత్రపాలశిలాతీర్ణం పశ్చిమే పాణ్బవం తథా ॥ 11 
ఆజ! ® [=] 
వాయుతీర్థం తథా పుణ్యం 'సేవితుం భూరి వాయునా । 
२०७८० మహాపుణ్యం మృతాస్సిక్షేపణాదిహ ॥ 12 

& థి $= 

41 


21 


శ్రీబ్రహ్మాండపురాణే, పజ్వమో౭_ధ్యాయః 


» 


ఈ పుణ్యతీర్ణముల నామసంకీర్తన మొనరించు మనుజులు వెంటనే కోటి 
పాపములనుండి విముక్తులగుచున్నారు. 3 


ఇక స్నానాది సత్మృత్యములనాచరించు మహానుభావుల సుకృతమును గురించి 
చెప్పుటకేమున్నది? వాటిని క్రమముగా  తెలిపెదను. సావధానమనస్కుడవై 
యాకర్ణింపుము. 4 


శ్రీనివాసునికి తూర్పుభాగమున ఆగ్నేయదిక్కున పూర్వము చక్రముచే నధిష్టింపబడిన 
చక్రతీర్థము కలదు. ర్‌ 


దానిపై ప్రసిద్ధికెక్కిన మనోహర మగు వజ్రతీర్ధము కలదు. అట్లే దేవేంద్రుని పాపమును 
పోగొట్టిన విష్వక్సేన తీర్థము కలదు. 6 


అటుపిమ్మట పంచాయుధతీర్థము దాని మధ్యభాగమున హలా యుధతీర్థము 
దానికీశాన్యదిక్కున హృద్యమగు నరసింహతీర్థము ॥ 


అటుపిమ్మట కాశ్యపతీర్ధము, తరువాత మన్మధతీర్ణము, బ్రహ్మ తీర్ధము, అగ్నితీర్థము, 
గౌతమతీర్ధము 8 


దైవతీర్ధము, దేవలతీర్ధము, విశ్వామిత్రతీర్ణము, భార్గవతీర్ధము, అష్టావ క్రతీర్థము9 
= థి థి థి ౧ థి థి 


ఆగ్నేయదిక్కున దురారోహణతీరము, ఈశాన్యదిక్కున భైరవతీర్లము. ఇది 
థి థి 
పిశాచబాధలను పోగొట్టును. 10 


మేహతీర్థము ఇది ఉదరవ్యాధిని పోగొట్టును. క్షేత్రపాలశిలాతీర్ధము, పశ్చిమమున 
పాండవతీర్ధము 11 


పవిత్రమగు వాయుతీర్థము (గొప్ప వాయువిచట నుండును). పవిత్రమగు 
అస్థితీర్ధము. ఇచ్చట చనిపోయినవారి అస్థికలనుంచిన 12 


42 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
పూర్వదేహసమాయుక్తాః పునర్జీవన్తి జన్తవః । 
మార్మణ్ణేయం తధా తీర్ధం స్నానాదాయుపష్యవర్థనమ్‌ ॥ 
తథా జాబాలి తీర్థజ్భ వాలఖిల్యమతః పరమ్‌ । 
తతో జ్వరహరం 8८० సర్వజ్వరనివారణమ్‌ ॥ 

థ్‌ 
తతో విషహరం తీర్ధం ఆస్తీకేన వినిర్మితమ్‌ I 
తక్షకేణా పి సన్గష్టః స్నానేనై వేహ నిర్విషః ॥ 
లక్ష్మీతీర్థ్ణం తతః పశ్చాత్‌ పూర్వస్యాం దిశి సంస్థితమ్‌ । 
వాయవ్యాం దిశి తీర్థాని చో త్తరస్యాం తధై ॐ చ॥ 
బుషితీర్థం మహాపుణ్యం శతానన్దం సుతీక్టకమ్‌ I 
వైభాణ్ణకం మహాపుణ్యం బిల్వతీర్థమతః పరమ్‌ ॥ 


అధస్తాద్విష్టుతీర్ధల్బు పుణ్యం మారుతినిర్మితమ్‌ I 
సర్వతీర్థమితి ఖ్యాతం శారభన్తు తతః పరమ్‌ ॥ 


తతో వాయవ్యదేశే తు బ్రహ్మతీర్థం మనోహరమ్‌ । 
ఆశ్వమేధేన యత్రేజే భగవన్తం సనాతనమ్‌ ॥ 


అధస్తాదిన్ధతీర్ణన్తు భారద్వాజమతః పరమ్‌ । 
తతస్త్వమృరగజ్లాఖ్యం తతః ప్రాచేతసం తథా॥ 

తతః పాపవినాశజ్బు తీర్ధం సారస్వతం తథా । 

యత్ర పాపాని సర్వాణి క్షాలితాని చ సర్వశః ॥ 

తోయే చ శ్వేతతాం యాన్తి జనానాం పాపకారిణామ్‌ । 
కుమారధారికా నామ వాయవ్యాం దిశి వర్తతే ॥ 


అధస్తాదబ్గతీర్ధన్తు బుష్యశృబ్ణమతః పరమ్‌ । 
తతస్తుమ్చురుతీర్థజ్బ నారదాద్యైశ్చ సేవితమ్‌ ॥ 


43 


13 


14 


15 


16 


17 


18 


19 


20 


21 


22 


23 


22 


శ్రీబ్రహ్మాండపురాణే, పజ్వమో౭_ధ్యాయః 


be 


మరల వారు వెనుకటి దేహముతోనే జీవింతురు. మార్మండేయ తీర్థము ఇచట 
స్నానమాచరించిన ఆయుస్సు పెరుగును. 13 


జాబాలితీరము, వాలఖిల్యతీర్ణము, సర్వజ్వరములను హరించు ६१९८०७८७ 25. 14 
థి థి థి 


ఆస్తీకునిచే నిర్మింపబడిన విషహరతీర్థము. ఇచ్చట స్నానమాచ రించిన తక్షకుడను 
క్రూరసర్పము కరచినను విషము వెంటనే తొలగిపోవును. 15 


దానితరువాత తూర్పుదిక్కున లక్ష్మీతీర్ధమున్నది. వాయవ్యదిశలోను. ఉత్తరదిక్కునను 
కొన్ని తీర్థములున్నవి. అవి 16 
బుషితీర్థము, మహాపవిత్రమగు శతానందతీర్థము సుతీక్ట్యతీర్థ్ధము వైభాండకము 
ఆపైన బిల్వతీర్థము 17 
ఆంజనేయ నిర్మితమగు విష్ణు తీర్థము, సర్వతీర్ధమని ప్రసిద్దినిగనిన శారభతీర్ణము 18 
థి థి ८ థి 
వాయవ్యదిక్కున మనోహరమగు (బ్రహ్మతీర్థము. ఇచ్చట భగవంతుడశ్వమేధ 


యజ్ఞముచే పూజింపబడెను. 19 


(క్రింద ఇంద్రతీర్ధము, దానికిపైన భారద్వాజతీర్థము, ఆకాశగంగ వరుణతీర్ధ్థము. 20 
పాపవినాశనము. సారస్వత తీర్థము. ఈ తీరమున న్నానమును చేసిన సకల 
పాష(ప్రణాశనమగును. 21 


పాపాత్ములగు జనుల పాపములన్నియు నేతీర్థజలముచే నిర్మలము లగునో యట్టి 
కుమారికాతీర్థము వాయవ్యదిశయందు కలదు. 22 


అంగతీర్థము, బుష్యశ్ళంగము, తుంబురుతీర్థము. దీనిని నారదాదులు 
సేవించుచుందురు. 28 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
తన్మధ్యే౭_ ష్టాదశం తీర్ధం సర్వపాపవినాశనమ్‌ । 
దశావతారతీర్థజ్బు హలాయుధమతః పరమ్‌ ॥ 24 
తతః సప్తర్షితీర్ధజ్బు గజకోణమతః పరమ్‌ । 
వైష్వక్సేనం తథా తీర్థం పశ్చిమే తు విరాజితమ్‌ ॥ 25 
పశ్చాద్యుద్ధసరస్తీర్థం విష్వక్సేనజయావహమ్‌ I 
ఇతి ముఖ్యాని తీర్థాని మహాపాతకసజ్ఞయే ॥ 26 
ఇతి (బహ్మోజ్ఞవురాణో శ్రీ వేంకటాచలమాహోళ్ళే భక్తివైరాగ్య 
(ण्म 2446" వెభవవరనం 
నామ ०) ధ్యాయ 


~= ౩ "छ 


అథ షష్టోం_ధ్యా 
మన్వాది అష్టోత్తరశతతీర్థనామాని 


దుర్వాసః- 

మన్నినవసుసంజ్ఞాని । రుద్రాదిత్యాహ్వయాని చ । 

నవప్రజేశసంజ్ఞాని । హ్యాశ్వినం శుక్రసంజ్ఞితమ్‌ ॥ క్షే 
ఇ ఇ 


వారుణం జాహ్నవీతీర్థం । కాపేయం కాణ్వమేవ చ। 
ఆగ్నేయం నారదం తీర్లం । సోమతీర్ధల్బు భారవమ్‌ ॥ 2 
థె థే గ 


ధర్మతీర్థం యజ్ఞతీర్థం I పశుతీర్థం గణేశ్వరమ్‌ I 
భౌమాశ్వం >© (=) । జగజ్ఞాడ్యహరం పరమ్‌॥। 8 


విశ్వకల్లోలతీర్థజ్బు 1 తీర్ధం యమవినిర్మితమ్‌ I 
బార్జస్పత్యం రోమహర్షం । అజామోదం జనేశ్వరమ్‌ ॥ 4 


45 


23 


శ్రీ బ్రహ్మాండపురాణే, షష్టోః_ ధ్యాయః 


వానిమధ్య సర్వపావహరమగు అష్టాదశతీర్థము, దశావతారతీర్థము, 


హలాయుధతీర్థము. 24 
సప్త తీరము, గజకోణతీరము పశ్చిమమున విష్వక్సేనతీర్మము 25 


విష్వక్సేనునకు జయమునొసంగిన యుద్ధసర స్తీర్ణమునను నీ తీర్థములు మహాపాతక 
ధ్వంసకరములైన ముఖ్యతీర్థములు. 26 


ఇది శ్రీ (బహ్మావురాణమున శ్రీవేంకటాచలమాహాత్యమున భక్తివెరాగ్యములనొసంగు 
అరువది ఎనిమిది తీర్థనామవైభవమును వర్థించు అయిదవ అధ్యాయము. 


० (° శతెకణ 


ఆరవ అథధ్వాయము 


మనువు మొదలగు నూట ఎనిమిది తీర్థముల పేర్తు 


| 


దుర్వాసుడు ~ 
మను, ఇంద్ర, వసు, రుద్ర, సూర్య, తొమ్మిదిమంది బ్రహ్మలు అశ్వినుల నామములు 
కలిగిన, శుక్రనామములు కలిగిన తీరములును 1 


వరుణతీర ము జావ్నా! వీతీరము, కా పేయకాణ్వతీర్ల ములును ఆగ్నేయ 
నారదతీరములను, సోమతీరమును, భారవతీరమును 


ధర్మతీర్ణము యజతీరము, పశుతీరము గణేశ్వరతీర్ణము భౌమాశ్వము 
పారిభ[ద్రతీర్ణము జగజ్ల్ఞాడ్యహరతీర్థము 


విశ్వకల్లోలతీర్ణము యమవినిర్శ్మితతీర్ణము బా ర్తస్పత్యతీర్దము రోమహరతీరము 
అజామోదతీరము జనేశ్వరతీర్దము 4 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


ఇష్టసిద్ధిః కర్మసిద్ధిః వాటమౌదువ్చరం తథా । 
కార్తికేయం కుబ్దతీర్ధం దశప్రాచేతసం తథా ॥ 
గారుడం శేషతీర్థజ్చ వాసుకిర్విష్ణువర్థనమ్‌ । 
కర్శకాణ్ణం పుణ్యవృద్ధిః బుణమోచనమేవ చ ॥ 


పార్టన్యం మేఘతీర్థజ్బ యత్ర నిత్యప్రవర్షణమ్‌ । 
సాజ్మర్షణం వాసుదేవం నారాయణమతః పరమ్‌ ॥ 


దేవతీర్ధం ०८०४६8९० కాలతీర్థజ్బ గోముఖమ్‌ । 
ప్రాద్యుమ్నమానిరుద్ధజ్బ పితృతీర్థమతః పరమ్‌ ॥ 
ఆర్నేయం వైశ్వదేవజ్బ స్వధాస్వాహావినిర్మితే I 
అస్థితీర్థజ్బా9_ జ్ఞనేయం శుద్దోదకమతః పరమ్‌॥ 


అష్టభైరవతీర్థజ్బ శతమష్టోత్తరంత్విదమ్‌ । 
తీర్థజాతమిదం న్యూణామ్‌ జ్ఞానప్రదమనుత్తమమ్‌ ॥ 


తీర్థాన్యష్టోత్తరశతం సన్తి నైబుతకోణకే । 
దక్షపుత్రసహ(స్రేణ యత్ర తప్తం మహత్తపః ॥ 
నారదస్యోపదేశేన యచ్చ తైరేవ నిర్మితమ్‌ । 
అస్తి తీర్పసహస్రం తత్‌ సద్యః సిద్దిప్రదాయకమ్‌ ॥ 
వావి థి [न] 
కాశ్యపాశమమారభ్య హ్యర్థయోజనమధ్యతః I 
కుమారధారికాతీర్థాత్‌ పశ్చిమే సంస్థితల్బు తత్‌ ॥ 
సాష్టభైరవతీర్థం తత్‌ కర్మసిద్ధిప్రదం నృణామ్‌ ॥ 


ఇతి శ్రీబ్రహ్మోజ్ఞపురాణో శ్రీ వేంకటాచలమాహోత్ళే 
మన్వాద్యష్ణోత్తర శతతీర్థనామానువర్ణనం నామ నామ9_షష్ణోధ్యాయః 


~= ౩ వ) ౬ శ్రోకాకాక 


47 


10 


11 


12 


13 


24 


శ్రీ బ్రహ్మాండపురాణే, షష్టోః_ ధ్యాయః 


ఆం 


ఇష్టసిద్గితీర్లము, కర్మసిద్దితీర్ణము, వాటతీర్లము, १८९००९८8 ८2509, కార్తికేయతీర్లము, 
ठ ठ థ फ़ फ़ య फ़ 


థి 


కుబ్బతీర్థము, దశప్రాచేతసతీర్ధము, 5 


గారుడతీర్థము, శేషతీర్థము, వాసుకితీర్థము, విష్ణువర్ధన తీర్థము, కర్మకాండ తీర్థము, 
పుణ్యవృద్ధితీర్థము, బుణవిమోచనతీర్థము 6 


పర్దన్యతీర్థము, మేఘతీర్థము (మేఘతీర్థమున నిత్యము వర్షించు చుండును). 
సాంకర్షణతీర్థము, వాసుదేవతీర్థము, నారాయణ తీర్ధము, 7 


దేవతీర్థము. యక్షతీర్థము, కాలతీర్ధము, గోముఖతీర్థము, ప్రద్యుమ్నతీర్థము, 
అనిరుద్ధతీర్థము, పిత్ళతీర్థము, 8 


ఆర్నేయతీర్ధము, వైశ్వదేవతీర్థము, (దీనిని స్వథా, స్వాహా అను అగ్నిదేవుని భార్యలు 
నిర్మించిరి) అస్థితీర్ధము, ఆంజనేయము, శుద్దోదకము. 9 


అష్టభైరవతీర్ధము, అనునవి నూటయెనిమిది తీర్థములు. ఈ తీర్ధ రాజములు 
మనుజులకత్యుత్తమ జ్ఞానదాయకములై విలసిల్లుచున్నవి. 10 


ఈ తీర్థములన్నియు నైర్భతిమూలములో నున్నవి. ఇచ్చట దక్షునిపుత్రులు నూర్గురును 
గొప్ప తపమాచరించిరి. 11 


నారదుడుపదేశించుటచే వారు నూర్గురును వెంటనే అభీష్టము నొసంగు వేయి 
అస్తితీర్థములను నిర్మించిరి. 12 


కాశ్యపుని యాశ్రమమునుండి అర్ధయోజన మధ్యమున కుమార ధారికాతీర్థమునకు 
పశ్చిమమున సాష్టభైరవతీర్ధము కలదు. అచ్చట జపతపముల నొనరించిన మనుజుల 
యభీష్టములు నెరవేరును. 13 
ఇది శ్రీబ్రహ్మోండపురాణమున శ్రీవేజిటాచలమాహోాత్యమున 
మనువు మొదలగు నూటయెనిమిది తీర్థములను వర్థించుటయనెదు 
ఆరవ అధ్యాయము. 


य) ० 0 —— 


48 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
అథ సప్తమోల౨_ ధ్యాయః 
తొబ్బమాన్నామక నృపోత్పత్తిక్రమః 


దిలీపః ~ 
కేన నామ్నా ప్రసిద్దో౭ సౌ భగవాన్‌ హరిరీశ్వరః । 
కిం లక్షణశ్చ తత్రాః స్తే తన్మే బ్రూహి తపోధన ॥ 


దుర్వాసః - 
శ్రీనివాసా౭_ ఖ్యయా దేవః = విభుః | 
శాన్తభావం సమాపన్నో మృగయోద్దామలోచనః ॥ 


కటిం స్పృశన్‌ వామకరాత్‌ వరముద్రాఖ్బు దక్షిణాత్‌ । 
తిరోహితరమాభూభ్యాం దృశ్యతే మృగయుర్యథా ॥ 


నీలజీమూతసజ్కాశః పీతకౌశేయశోభితః । 
పీనవృత్తబృహద్భాహుః సునాసశ్చారులోచనః ॥ 


దోషగస్థవిదూరశ్చ గుణసాన్లః సుఖోచితః । 
కోటికన్సర్చలావణ్యః స్ఫురన్మకరకుణ్దలః ॥ 
(n) ८७ 


బృహద్వక్షః స్థలావాసో మహాలక్ష్మ్యా చ శోభితః । 
తత్తదిష్టతమం కామం దదదృక్తానుకమ్చయా ॥ 


దర్భయన్‌ భక్తవాత్సల్యం యో దదౌ హస్తగే శుభే | 
శజ్ఞచక్రే నృపేన్హాయ చక్రవర్తీ'తి యం విదుః ॥ 
ఖ ^ = 


49 


25 


శ్రీబ్రహ్మాండపురాణే, సప్త్రమో౭_ ధ్యాయః 


«<^ दे 
ఏడవ అధ్యాయము 
తొండమానను రాజు చరిత్రము 


దిలీపుడు :- 

మహర్షే! భగవంతుడగు శ్రీమన్నారాయణుడే పేరుతో ప్రసిద్ధినొంది, ఏ లక్షణములతో 
గూడి యచ్చట వేంచేసియుండెనో నాకెతింగింపుమని దిలీపుడు దుర్వాసునడుగగా 
దుర్వాసు డిట్లు చెప్పదొడంగాను. 1 


దిలీప మహారాజా! అచ్చట శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడను పేరుతో 
శంఖచక్రములను ధరించి, శాంతభావముతో, వేటచే ప్రకాశించుచున్న కనులు 
కలిగి 2 


ఎడమచేతిని మొలపై నానించి కుడిచేత వరముద్రను ధరించి, శ్రీ, భూదేవులు లేక 
ఒంటరిగా వేటకానివలె కనుపించును. 3 


నల్లని మేఘమువంటి కాంతికలిగి, పచ్చని పట్టువస్తముచే ప్రకాశించుచు, చక్కగా 
బలిసి గుండ్రముగానున్న బాహువులు కలవాడై చక్కనిముక్కు సుందరములగు 
నేత్రములు కలిగి 4 


దోషమనుమాట యించుకయును లేక సద్గుణములు మెండుగా కలిగి, 
ప్రశాంతముగనుండి, కోటిమన్మథులను బోలిన సౌందర్యము కలిగి, ప్రకాశించు 
మకరకుందలముల ధరించి ర్‌ 


విశాలవక్షస్థలమున శోభిల్లు లక్ష్మీదేవిచే మిక్కిలి ప్రకాశించుచు, భక్తుల 
యందనుగ్రహము కలిగి వారివారి యభీష్టముల నొసంగుచు 6 


భక్తులయందలి వాత్సల్యమును సూచించుచు చేతియందలి శంఖచక్రములను 


“చక్రవర్తి యను రాజేంద్రునకొసంగి యిట్టి లక్షణములతో దర్శన 
మొసంగుచుండును. 7 


50 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


అత ఏవారిశజ్ఞాభ్యాం దృశ్యేతే రహితౌ కరౌ । 
అర్బారూపశిలారూప విగ్రహస్య మహాత్మనః ॥ 


దిలీవః - 
కోల యం నృపశ్చక్రవర్తీ కిం పూర్వః సుచిరాదభూత్‌ । 
ఇదానీం వర్తతే క్వాయం కావా౭_భూ ద్విపదస్య వై ॥ 


యదర్ధం దేవదేవేన శజ్ఞచక్రే ప్రసాదితే । 
బ్రూహి విస్తరతో బ్రహ్మన్‌ శ్రోతుం కౌతూహలం హి మే॥ 


దుర్వాసః - 
పురా కళ్చిదిజవరః ఆసీదై कणेः నృప । 
కృష్ణక్షేత్రే చోళదేశే యా హరిద్రానదీశుభా ॥ 


తత్తీరే వర్తతే ప్రీత్యా । హరిర్లోపాలవేషవాన్‌ । 
తప్తే తపసి చోళేన 'ధృతవర్మా'9_భిధేన చ! 


యావ 


గోపాలకృష్ణరూపస్య దర్శనార్థం కలౌ యుగే । 
పజ్బావింశే తు యో భూమౌ పురా వైవస్వతే9_న్తరే ॥ 
భావికృష్ణావతారస్య కథాం శృత్వా తికౌతుకాత్‌ | 
తదానీమేవ తద్రూప దర్శనాహ్లాదకామతః ॥ 


నిత్యత్వాత్స్వీయరూపాణాం తదా ప్రత్యక్షతాం గతః । 
వైఖానసో ద్విజస్తత్ర తపసా తమతోషయత్‌ ॥ 


ముక్ష్యర్థం ప్రీతిమాన్‌ విష్టా తస్య స్వప్నే హరిః స్వయమ్‌! 
త్వయా ధ్యేయః శ్రీనివాసో నాహం ధ్యేయో ద్విజోత్తమ।। 


51 


11 


12 


13 


14 


15 


16 


26 


శ్రీబ్రహ్మాండపురాణే, సప్త్రమో౭_ ధ్యాయః 


శంఖచక్రములను రాజేంద్రునకిచ్చుటచేతనే మహాత్ముడగు నా శిలారూపమగు 
యర్సారూపుడైన శ్రీనివాసునకు చేతులయందు శంఖచక్రములు కానరావు. 8 


దిలీపుడు - 

దుర్వాసుడిట్లు తెలిపినంతనే దిలీపుడు స్వామీ! ఈ చక్రవర్తియను రాజేంద్రుడెవరు? 
ఎంత దీర్భకాలము (క్రిందట నీతడుండెను? ఇతడివుడెచ్చటనున్నాడు? 
ఇతనికేమియాపద సంభవించెను? 9 


దేవదేవునిచే శంఖచక్రములెందులకీయబడినవి? దానినంతను సవిస్తరముగ నా 
కెటింగింపుము. విన కుతూహలముగానున్నదని యడిగెను. 10 


దుర్వాసుడు - 
ఆ (ప్రశ్నకు దుర్వాసుడిట్లు వక్కాణింప నారంభించెను. రాజా! పూర్వము 
చోళదేశమునందలి కృష్ణక్షేత్రమున వైఖానసుడను బ్రాహ్మణుడొకడుండెను. 11 


అచ్చట హరిద్రానది ప్రవహించుచుండును, ఆ తీరమున శ్రీమన్నారాయణుడు 
గొల్లపిల్లవాని వేషముతో వేంచేసియుండును. “ధృతవర్మయను చోళదేశపురాజు 12 


భూలోకమున కలియుగములో నిరువదియైదవ వైవస్వత మన్వంతరమున 13 


రాబోవు కృష్ణావతారచరితమును అతికుతూహలముతో విని అపుడే గోపాలబాలుని 
రూపమును చూచి సంతసించవలెనను నుత్మంఠతో తపమాచరింపగా 14 
శ్రీమన్నారాయణుడు స్వసంకల్పమాత్రముననే నా రూపములు ధరించుటచేనవి 
నిత్య మగుటంజేసి ప్రత్యక్షమాయెను. అంత నా వైఖానసుడను బ్రాహ్మణుడు 
ముక్తికొజకై శ్రీమన్నారాయణుని యందు భక్తికలిగి తపమాచరించి యాతనిని 
ప్రసన్నుని కావించుకొనెను. 15 


అంత శ్రీమన్నారాయణుడాతని స్వప్నమున సాక్షాత్కరించి బ్రాహ్మణోత్తమా! నీవు 
శ్రీనివాసుని ధ్యానింపుము, నన్ను వలదు. 16 


52 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
యో యోగ్యో యస్య జీవస్య తేన ధ్యేయః సవివహి। 
యోగ్యోపాసనయా జీవా ముక్తిం యాన్తి న సంశయః ॥ 


అభిధా శ్రీనివాసస్య తవ యోగ్యా ద్విజోత్తమ । 
వేజ్కటాద్రిం తతో గచ్చ శ్రీనివాసః స్వయం హరిః ॥ 


స్వామిపుష్కరిణీతీరే రమయా సహ మోదతే । 
ఇత్యాహ భగవాన్‌ కృష్ణః పునః స్వప్నాన్తరే9_వదత్‌ ॥ 


పురా కృతయుగే పశ్చాత్‌ భాగే శజ్ఞేన వై కృతమ్‌ । 
విమానం కల్పప్రలయే నష్టప్రాయమభూద్ద్విజ ॥ 


వల్మీకస్యాన్తరే విష్ణోః ప్రతిమా వర్తతే శుభా । 
శజ్ఞేన నిర్మితా పుణ్యా సర్వపాపహరా౭_ మలా ॥ 


జానుమాత్రే నిమగ్నా హి తిన్రిణీవృక్షమూలతః । 
ధనుర్వ్వయాన్తరే పుణ్యం భూతీర్థం వర్తతే శుభమ్‌ ॥ 


పాకార్థం దేవదేవస్య భూమ్యా వై నిర్మితం పురా । 
తత్రా స్తే గౌతమీ ధేనుః 2००) పయసా విభుమ్‌! 


చిళ్చావృక్షస్య వాయవ్యే భూతీర్ధే వాసమీయుషీ । 
యుగాన్రప్రలయే ధేన్వా పూజితో వర్తతే విభుః ॥ 
దాసనామ్నా చ శూద్రేణ సహ తం పూజయ ప్రభుమ్‌ । 
త్వదాగమనకాలే తు పాణ్బ్వుదేశాత్సుధీః శుభః ॥ 
'రజ్ఞదాసి ఇతి ఖ్యాతః శూద్రస్త్వాం సజ్ఞమిష్యతే 1 
ఉభాభ్యాం పూజితో దేవః ఇష్టసిద్ధిం ప్రయచ్చతి ॥ 

53 


17 


18 


19 


20 


21 


22 


23 


24 


25 


26 


27 


శ్రీబ్రహ్మాండపురాణే, సప్తమో9_ధ్యాయః 


wy 


ఏ ప్రాణికెవడు యోగ్యుడో వానిచే నాతడే ధ్యానింపతగినవాడు. అట్టి తగిన 
వానినుపాసించుట చేతనే జీవులు ముక్తినందుదురనుటలో సందియములేదు. 17 


ఓ బ్రాహ్మణత్రేష్టా! శ్రీనివాసుని నామమే నీకు జపింప యోగ్యమైనది. కావున నీవు 
వేంకటాద్రికేగుము. శ్రీనివాసుడు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే. 18 


స్వామిపుష్కరిణీ తీరమున నాతడు లక్ష్మీదేవితో విహరించు చున్నాడిని పలికి 
మరల మరియొక స్వప్నమున 19 


పూర్వము కృతయుగాంతమున శంఖనృపతిచే నిర్మింపబడిన విమానము కల్పమున 
వచ్చు అవాంతర ప్రళయమునశిధిలావస్థ నొందియున్నది. 20 


(బ్రాహ్మణోత్తమా! శంఖనృపతిచేతనే నిర్మింపబడిన శ్రీనివాసుని సర్వపాప 
నివారిణియును పవిత్రమునునగు విగ్రహము పుట్టలో 21 


చింతచెట్టు క్రిందిభాగములో మోకాటిలోతులోనేయున్నది. ఆ వృక్షమూలమున 
రెండు ధనువులలోతులో పవిత్రమగు భూతీర్ధము న్నది. (పాతాళగంగ) 22 


శ్రీనివాసుని వంటకై పూర్వము భూదేవి దానిని నిర్మించెను. అచ్చట గౌతమీ ధేనువు 
భూమియందలి పుణ్యక్షేత్రమున నివసించగోరు చున్నదై 23 
చింతచెట్టునకు వాయవ్యభాగమున శ్రీనివాసుని పాలతోనభిషేకించు చున్నది. 
కృతయుగాంత ప్రళయమున నావుచే ప్రభువగు శ్రీనివాసుడు పూజింపబడు 
చున్నాడు. 24 
దాసి అను పేరుగల శూద్రునితోగూడి నీవా దేవుని పూజింపుము. నీవు వచ్చునపుడే 
పాంద్యదేశమునుండి మంచిపండితుడగు 25 


“రంగదాసను శూద్రుడు నిన్ను చేరవచ్చును. మీ యిరువురిచే పూజింపబడి 
శ్రీనివాసుడభీష్టము నొసంగగలడు. 26 


54 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


ఏతావదుక్త్వా స్వప్నే తు 'గోపీనాథే తి నామ చ । 
దదౌ తస్య ప్రియం విష్ణుః సో౭_తి బుద్దా౭_తివిస్మితః ॥ 


ప్రీత్యా జగామ శైలేన్ధం వేజ్మటాఖ్యం స్వసిద్ధయే | 
గిరిప్రవేశకాలే తు రజ్ఞదాసః సమాగమత్‌ ॥ 


పుష్చ్పోద్యానకరః శూద్రః పూజకశ్చ ద్విజోత్తమః । 
తిన్తిణీవృక్షమూలస్లో వల్మీకస్థం హరిం వరమ్‌ ॥ 


ఉద్ధ్దృత్య పశ్చిమే భాగే స్థాపయామాసతుశ్చ తౌ। 
సుశిల్పికౌశలాభిలశ్చ శిలాభిర్భిత్తిమజ్ఞుసా ॥ 


కృత్వా తదన్తరే రమ్యం తృణెః కృత్వా చ మణ్జపమ్‌ I 
తన్మధ్యే దేవదేవస్య పరిచర్యాబ్బు చక్రతుః ॥ 


భూస్వామిపుష్కరిణ్యోశ్చ మధ్యే క్రీడాస్పదం హరేః । 
పుష్పోద్యానం చకారాసౌ శూద్రో భాగవతోత్తమః ॥ 


ఉపాహృత్య చ పుష్పాణి గ్రికాలేత పి చ దామకృత్‌ । 
పూజాకాలే విప్రహస్తే ప్రత్యహఖ్బ సమర్పయత్‌ ॥ 
పశ్యన్తా తావుభౌ పుణ్యా ప్రత్య్వహజ్బు దివౌకసామ్‌ । 
పూజాభికాజి ణాం సజ్జం విసయంజగ్మతుః పరమ్‌ ॥ 
వన్వైః ఫలైశ్చ పుప్పైశ్చ కన్షమూలాదిభిశ్చ తౌ । 
సపర్యాంచక్రతుస్సమ్యుక్‌ భక్షుద్రిక్తసుఖాన్వితౌ ॥ 
తతః కాలాన్తరే కశ్చిత్‌ 264 నామ కుణ్జలః । 
దివ్యం విమానమారుహ్య సస్త్రీకో గిరిగహ్వరే 11 


55 


97 


28 


29 


30 


31 


39 


33 


34 


35 


36 


28 


శ్రీబ్రహ్మాండపురాణే, సప్త్రమో౭_ ధ్యాయః 


ఇట్లు తెలిపి స్వప్నములోనే ఆ (బ్రాహ్మణునకు గోవీనాధుడను పేరును 


ప్రియముతోనుంచెను. అంత నా (బ్రాహ్మణుడు మేల్మాంచి మిక్కిలి యాశ్చర్యమును 
చెంది 27 


తన సంకల్పసిద్ధికై వేంకటాచలమునకు సంతోషముతోనేగాను. (బ్రాహ్మణుడు కొండపై 
ప్రవేశించుచుండగనే రంగదాసరుదెంచెను. 28 


పూలతోటను సంరక్షించు శూద్రుడును దేవదేవునర్చించు (బ్రాహ్మణ శ్రేష్టుడును 
చింతచెట్టు క్రిందనున్న పుట్టలోనుండు శ్రీమన్నారాయణుని 29 


లేవనెత్తి పడమటి భాగముననుంచిరి. శిల్పియొక్క చాతుర్యముతో నిండియున్న రాళ్లతో 
వెంటనే గోడలను 30 


కట్టి వానిమధ్యలోన అందమగు మండపమును గడ్డితో నిర్మించి దానిమధ్యలో 
దేవదేవునుంచి ఆతనికి కైంకర్యమునుచేయుచుండిరి. 31 


భగవద్భక్తులలో నుత్తముడగు శూద్రుడైన ఆ రంగదాసు శ్రీనివాసుడు వేంచేసియుండు 
స్థలమునకు స్వామిపుష్కరిణికిని మధ్య భగవంతుని విహారమునకై పుష్పోద్యానమును 
నిర్మించెను. 3 


© తోటనుండి పుష్పములనుకోసి మూడువేళలయందును మాలలన మర్చి పూజా 
సమయమునకు బ్రాహ్మణునకు సమర్పించుచుండెను. 33 


ప్రతిదినమునను పుణ్యపురుషులగు వారిరువురను 'తామును పూజయొనర్పవలెనను 
కోరికతో నుండు దేవతాసమూహములు గాంచి మిక్కిలి యాశ్చర్యమును 
చెందిరి. 34 


వారిరువురును భక్త్యతిశయముచే ఉప్పొంగుచున్న సుఖము ననుభవించుచు 
వనమునందలి ఫలములచేతను పువ్వులచేతను కందమూలాదులతోను చక్కగా 


(శియఃపతికి సేవలనొనరించు చుండిరి. 35 

అంత కొంతకాలమునకు కుండలుడనునొక గంధర్వుడు తన భార్యలతోగూడ 

విమానములో వచ్చి కొండగుహయందుగల 36 
56 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


స్వామిపుష్కరిణీతీరే దేవం దృష్ట్వా9_భిపూజ్య చ । 
తత ఉత్తరదేశే తు మనోరమ్యే వనాన్తరే ॥ 


నానావిలాసభావాభిః రేమే రామాభిరజ్ఞుసా । 
తం దృష్ట్వా రజ్ఞదాసో9_పి పజ్బబాణశరార్దితః ॥ 


నిరీక్ష్య కుజ్జే లీనః సన్‌ రేతః సద్యో విముక్తవాన్‌ । 
పశ్చాద్దతమదో భూత్వా మనసైవాతిశజ్మితః ॥ 


తదోపహృతపుష్పాణి విసృజ్యాధిగతత్రపః । 
శుద్ధికామో మమజ్ఞాథ స్వామిపుష్కరిణీజలే ॥ 


పునరాహృత్య పుష్పాణి తాన్యాదాయాల_ లయం యయ! 


గోపీనాథో9 పి తం దృష్ట్వా ప్రాహ స్మా౭ 9 తామలోచనః ॥ 


పూజాకాలో గతః క్వాం ద్య గతో సి గతసంస్మ లతిః! 
కింతే విలమృ్బహేతుస్తు క్వా౭_ వాత్సీః కథ్యతామితి ॥ 


గోపీనాధేనైవముక్తో రజ్ఞ్జదాసో9_తిలజ్ఞయా । 
న ప్రత్యువాచ తం విప్రం తదా౭_వనతకన్దరః ॥ 

® 
పునః పునః కృతే ప్రశ్నే తస్మింస్తూష్టీం స్థితే ౨పిచ। 
ఆకాశవాణీ తం ప్రాహ “శృణు శూద్రేతి సాదరమ్‌ ॥ 
కామేన వ్యాకులం చిత్తం నైవ रिष గమిష్యతి । 
అస్వస్థచిత్తో న క్వా౭_పి సిద్ధి మేతి న సంశయః ॥ 
తస్మాద్విస్ఫజ్య కాయం త్వం ప్రజ దేహాన్తరం శుభమ్‌ । 
తస్మిన్‌ నృపోత్తమో భూత్వా జీర్ణమేతం మమాలయమ్‌ ॥ 
గోపురాద్యైః శుభైః పూర్ణం మణ్జ్బపైరద్భుతైరపి । 
శోభమానం నవం కుర్యాః తేన తే భవితా గతిః ॥ 

5¶ 


37 


38 


39 


40 


41 


42 


43 


44 


45 


46 


47 


29 


శ్రీబ్రహ్మాండపురాణే, సప్త్రమో౭_ ధ్యాయః 


స్వామిపుష్కరిణీ తీరమున శ్రీనివాసుని సేవించి పూజించి పుష్కరిణికుత్తరభాగమున 
నున్న అందమగు ఉద్యానవనమున 87 


విచిత్రానేక శృంగార చేష్టలుకల భార్యలతో క్రీడించెను, రంగదాసాక్రీడలను38 


పొదరిండ్లలో దాగిచూచి మన్మధశరావిష్టుడై వెంటనే రేతస్సును విడిచెను. అనంతరము 
మదమంతయునుపోయి మనస్సులో మిక్కిలి భయపడుచు 39 


మిక్కిలి సిగ్గుపడుచు తానంతకుమున్ను కోసిన పుష్పములను పారబోసి తాను 
పవిత్రుడగుటకై స్వామిపుష్కరిణిలో స్నానమాచరించి 40 


మరల పుష్పములను కోసికొని ఆలయమునకు వెళ్లెను. గోపీనాథుడాతనిని కోపముచే 
నెర్రవారిన కనులతో 41 


పూజాసమయమతిక్రమించినది. మందమతివై యెచటికేగితివి? నీ ఆలస్యమునకు 
కారణమేమి? ఎచట నింతవరకుంటివని 42 


యడుగగా రంగదాసు మిక్కిలి సిగ్గుతో తలవాల్చి బదులిడక నిలచియుండెను. 43 


గోపీనాథుడు మరల మరల ప్రశ్నించినను రంగదాసట్లే బదులిడక యుండగా 
ఆకాశవాణి శూద్రుడా! సాదరముగా వినుము. 44 


కామముచే కలతచెందిన చిత్తమెపుడును స్వస్థతనందజాలదు. స్థిరచిత్తములేనివానికి 
సిద్ధికలుగజాలదు. ఇందు సందియములేదు. 45 


కావున నీవీ శరీరమును వీడి మరియొక శరీరమును పొందుము. ఆ జన్మమున 

రాజేం[ద్రుడవై శిథిలమైన యీ నా దేవాలయమును 46 

చక్కని గోపురాదులతో పూర్తికావించి యద్భుతములగు మంటపముల నిర్మించి 

నూతనకాంతులతో విరాజిల్లునట్లొనరించితి వేనినీకు శుభములు చేకూరును. 47 
58 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


తదా నారీసహస్రాణి భోక్ష్యసే త్వం న సంశయః । 
భుక్త్వా భోగాననేకాంశ్చ మత్పాదా౭_సక్తచేతసః ॥ 


తస్మిన్‌ జన్మని తే శత్రు పీడా చైవ భవిష్యతి । 
తదా తవ జయార్థాయ చక్రశజ్ఞా జయావహౌ ॥ 


దాస్యామి చాన్తే ముక్తిబ్బ సకులస్య న సంశయః । 

ఇత్యుక్త్వా 9 కాశవాణీ తు విరరామ తతః పరమ్‌ ॥ 

రజ్ఞదాసో నిరాహారః క్రమాత్యక్తకళేబరః । 

నారాయణపురే జజ్జే “చక్రవర్తీ తి నామతః ॥ 

'“తొబ్బమానితి తం ప్రాహుః ద్రావిడా ద్రవిడేశ్వరమ్‌ । 
८ 

జన్మప్రభృతి దాసస్సన్‌ సదా విష్ణుపరాయణః ॥ 


మణ్జలాధిపతిర్భూ త్వా దివ్యనారీసహస్రభుక్‌ I 
ప్రత్యహజ్బ బిలద్వారాత్‌ గత్వా వేజ్బటపర్వతమ్‌ ॥ 


శ్రీవేజ్బటాద్రా తొబ్బమాన్నృపకృత గోపురాదిక్రమః 


అన్వహజ్బు కరోతి స్మ పూజాం తస్య మహాత్మనః I 
భకుద్రిక్రమనా భూత్వా దదౌ గ్రామాననేకశః ॥ 


ప్రాకారద్వయసంయుక్తం గోపురద్వయసంయుతమ్‌ । 
గర్భాగారసమాయుక్తం అకరోద్దివ్యమాలయమ్‌ ॥ 


తథా మహానసాగారం యాగమణ్ఞపమేవ చ । 
ధాన్యాగారజ్బు గోశాలాం యద్యదజ్ఞం హరేః శుభమ్‌ ॥ 


కారయామాస తత్సర్వం అష్టావింశే కలౌ యుగే । 
తథోత్సవవిధిం తస్య కారయామాస వై ద్విజైః ॥ 


59 


48 


49 


50 


51 


59 


53 


54 


55 


56 


57 


30 


శ్రీబ్రహ్మాండపురాణే, సప్త్రమో౭_ ధ్యాయః 


అపుడు నీవు వేలకొలది స్త్రీలతో సుఖీంతువు. సందియములేదు. నీవనేక భోగముల 
ననుభవించిన పిమ్మట నా పాదారవిందముల యందు లగ్నమగు మనస్సు 
కలిగియుందువు. 48 


ఆ జన్మమున నీకు శత్రుపీడ కలుగగలదు అపుడు నీకు జయము లభించుటకై 
జయమును సంపాదించి యిచ్చు శంఖచక్రముల నొసంగెదను. 49 


తుదకు నీవంశమునకంతకును మోక్షము నొసంగుదును. సంశయింపవలదని 
పలికి మిన్నకుండెను. 50 


రంగదాసాహారమును వీడి కొంతకాలమునకు శరీరమును పరిత్యజించి 
“'చక్రవర్తియను పేరుకలిగి నారాయణపురమున జన్మించెను. 51 


ద్రావిడులు ద్రవిడదేశ ప్రభువగు నాతనిని “తొండమాన”ని వ్యవహరింతురు. ఆ 
రాజు పుట్టుకనుండియు శ్రీమన్నారాయణుని దాసుడై యాతనియందత్యంత భక్తి 
కలిగి 52 


కొంతకాలమునకు చక్రవర్తియె సహస్రనారీమణులతో భోగముల ననుభవించుచు 
ప్రతిదినము బిలద్వారమున వేంకటాచలమునకేగి 53 


శ్రీ వేంకటాచలమున తొండమాను నిర్మించిన గోపురాదుల వర్ణించుట 
శ్రీనివాసుని పూజించుచుండెను. పరిపూర్ణభక్తిభావముతో భగవంతునకనేక 
గామములనొసంగాను. 54 


రెండు ప్రాకారములతోను, రెండు గోపురములతోను, గర్భాలయముతోను చక్కగా 
ఆలయమును నిర్మించెను. 95 


అట్లే వంటయింటిని, యజ్ఞమండపమును, ధాన్యపుకొట్లను, గోశాలను, ఇంకను 


ముఖ్యములగు నావాసములను 56 

ఇరువది యెనిమిదవ కలియుగమున చక్కగా నిర్మించి బ్రాహ్మణులచే భగవంతునకు 

ఉత్సవముల నొనరింప జేసెను. 57 
60 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
భూషణాని దదౌ తస్య నానారత్నాజ్బితాని చ । 
స్థితే కదాచిత్‌ క్షితిపే శ్రీనివాసస్య సన్నిధౌ ॥ 
తొబ్బమాన్నృపస్య భగవద్దత్తచక్రాద్యాయుధ ప్రాప్తిః 
శత్రవశ్చ బలోద్రికా రురుధుస్తస్య వై పురీమ్‌ । 
శ్రుత్వా బలార్లవం ఘోరం ఆయాన్తం నాతిశజ్కితః ॥ 


యోద్దుకామో జగామాథ పునస్తెశ్ళ పరాజితః । 
తతః ఫీన్నమనా భూత్వా తమేవ శరణం యయౌ ॥ 


బిలద్వారేణ దేవేశం గత్వా పాదౌ ప్రగృహ్య చ । 
రురోద “త్రాహి, త్రాహీతి తం ప్రాహార్సాస్వరూపవాన్‌ ॥ 


మా భైషీః పుత్ర | భద్రం తే చక్రశజ్ఞా దదామి ॐ । 
తాభ్యాం గచ్చ పురీం దివ్యాం తౌ తే శత్రూన్‌ హనిష్యతః ॥ 


ఇత్యుక్త్వా తౌ దదౌ తస్మై తాభ్యాం సహ జగామ సః । 
తౌ చ శత్రూన్నిహత్యాశు కృత్వా రాజ్యమకణ్దకమ్‌ ॥ 


ఆజగ్మతుః క్షితిభృతా సాకం దేవస్య సన్నిధౌ । 
రాజా దేవం వవన్దే£_థ స్తుత్వా స్తోతైరనేకశః ॥ 


బిమ్బాదౌ శజ్ధచక్రాభావే కారణ వర్ణనమ్‌ 
“వరం వరయ భద్రి తి దేవో రాజాన మబ్రవీత్‌ । 


రాజా - 
మమా 9.9 యుధప్రదానస్య భ్యాత్యై దేవోత్తమ ప్రభో । 
అర్బాబిమ్చే శిలాబిమ్చే చక్రశజ్ఞా న ధారయ ॥ 


61 


58 


59 


60 


61 


62 


63 


64 


65 


31 


శ్రీబ్రహ్మాండపురాణే, సప్త్రమో౭_ ధ్యాయః 


ఆం 


శ్రీనివాసునకనంత రత్నజటిలములగు భూషణముల నొసంగెను. ఒక దినమున 


రాజు శ్రీనివాసుని సన్నిధానమున నుండగా 58 


రాజునకు భగవంతుడు చక్రాది ఆయుధముల నొసంగుట 
బలగర్వితులగు శత్రువులు పట్టణమును ముట్టడించిరి. సముద్రమువలె 
ఘోషించుచున్న సైన్యఘోషను విని రాజను అనుమానింపక 59 


యుద్ధము చేయగోరి వచ్చుచున్న సైన్యమున కెదురేగెను. కాని శత్రువులచే 
నోడింపబడి దుఃఖాక్రాంత మనస్సుడై శ్రీనివాసునే శరణువేడెను. 60 


బిలద్వారమున శ్రీనివాసుని చెంతకేగి యాతని పాదములను గట్టిగా పట్టుకొని 
“నన్ను రక్షింపుము, రక్షింపుమ”ని యేడువనారంభించెను. అంత నర్సారూపమున 
నున్న శ్రీనివాసుడు 61 


నాయనా! భయపడవలదు. నీకు శుభము చేకూరుగాక! నీకు శంఖచక్రముల 
నీయగలను. వాటిని తీసికొని దివ్యమగు నీ పట్టణమునకేగుము. అవి నీ 
శత్రువులను సంహరించునని 62 


పలికి వాని నా రాజున కొసంగెను. రాజు వానిని గొని చనినంతనే అవి శత్రువులను 
చంపి రాజ్యమును శత్రుశూన్యముగా నొనరించి 63 


తొందమాన్‌ రాజుతో నా శంఖచక్రములు దేవుని సన్నిధానమున కేతెంచెను. రాజనేక 
స్తోత్రములతో దేవుని స్తోత్రముచేసి నమస్కరించెను. 64 


శ్రీనివాసుని ప్రతిరూపవిగ్రహములయందు శంఖచక్రములుండకపోవుటకు 
కారణము 

రాజా ?- 

శ్రీనివాసుడు ప్రసన్నుడై “నాయనా! వరమును కోరుకొనుము”మని యాజ్ఞాపింపగా 

రాజు దేవాధిదేవా! సర్వేశ్వరా! నాకు నీయాయుధములగు శంఖచక్రములను 

ప్రసాదించిన కీర్తి నిలచుటకై 65 


62 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


ఇతి సమ్రార్ధితో దేవో న దధార పునశ్చ తౌ। 
అద్భశ్యా తిష్టత శ్వోభౌ పార్వ్వతః శార్హ ధన్వినః ॥ 66 
౧ 


ఇత్యేతత్మధితం సర్వం ००९) ఎ్రష్లోల- హం త్వయా౭_నఘ॥। 
సకారణం చక్రదానం కిమన్యద్రోతుమిచ్చసి ॥ 67 


ఇతి శ్రీ (బహ్మోజ్ఞపురాణే శ్రీవేజ్మటాచలమాహోత్ళే తొణ్జమాన్నామక నృపోత్తత్తి 
భగవద్దత్త శజ్ఞచక్రధారణప్రాప్యాదివర్ణనం నామ 
సప్త్రమో౭_ ధ్యాయః 


అథ అప్పమో౭_ థధ్యాయః 
శ్రీవరాహస్య స్వామితీర్ధవ్రాయవ్యభాగస్థితి వర్ణనమ్‌ 
దిలీవః - 


స్థితాని స్వామిసరసి తీర్థాని మునిపుబ్గివ ! । 
కతి తానిచ పుణ్యాని నామధేయాని కాని చ ॥ 1 


కా దేవతా? కిం ఫలజ్బు వద విస్తరతో మునే! । 
దుర్వాసః :- 
తీర్థానాముత్తమం తీర్థం స్వామిపుష్కరిణీశుభమ్‌ ॥ 2 


స్మర్తవ్యా సర్వతీర్ణేషు గజ్లేవా పాపహారిణీ । 
తస్యా వాయవ్యభాగే తు వారాహం తీర్థముత్తమమ్‌ ॥ తి 


యదాహృతం కాశ్యపేన భూతలం బ్రహ్మణా తదా । 


సంస్తుతో భగవాన్నిష్టుః భూమ్యుద్ధరణమిచ్చతా ॥ 4 


63 


32 


శ్రీబ్రహ్మాండపురాణే, అష్టమో౭_ ధ్యాయః 


ఆం 


అర్పావిగ్రహమగు శిలావిగహమున శంఖచక్రములను ధరింపవలదిని వేడుకొనగా 
శ్రీనివాసుడట్లే వానిని ధరింపకుండెను. 66 


కావుననే శ్రీమన్నారాయణుని పార్వ్వమున శంఖచక్రములు కనుపించకనే 
యుండును. పాపరహితా! దిలీపమహారాజా! నీవడిగిన శంఖచక్రములర్సావి గ్రహ 
మున కనుపించ కుండుటకు కారణమునంతను తెలిపితిని. ఇకనేమి వినగోరుదువని 
దుర్వాసమహర్షి దిలీపునడిగెను. 67 
ఇది శ్రీహ్మోండపురాణమున శ్రీవేంకటాచల మావోత్ముమున తొందమానుదను రాజు 
జననవృత్తాంతము. భగవంతుదాతనికి శంఖచక్రముల నొసంగుటయనెదు 
విడవఅధ్యాయము. 


- (०) శతకల 


ఎనిమిదవ అధ్యాయము 


శ్రీ వరాహస్వామి స్వామితీర్థమునకు 
వాయవ్యభాగముననుండుటకు వర్ణించుట 
దిలీపుడు :- 
మునిట్రేష్టా స్వామి పుష్కరిణిలో పవిత్రములగు తీర్థములెన్నికలవో, వాని 
నామములేమియో 
దానికి దేవత యెవ్వరో స్నానఫలితమేమియో విస్తారముగా నెటింగింపుమని దిలీపుడు 
దుర్వాసునడిగెను. దానికి దుర్వాసుడు స్వామిపుషరిణి సర్వపుణ్యతీర్థములలో 
ప్రధానమైన తీర్థము. 2 
పాపములను పాలద్రోలుటలో గంగానదివలె స్వామి పుష్మరిణియు తలంచదగిన 
దివ్యతీర్ధము, దానికి వాయవ్యభాగమున (శ్రేష్టమగు వరాహతీర్థమున్నది. 3 
దానిని కశ్యప్రజాపతి భూతలమునకు గొనితెచ్చెను. బ్రహ్మచే స్తుతింపబడి 
శ్రీమహావిష్ణువు భూదేవినుద్దరింపగోరగా 4 
[> 


64 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 33 


తన్నాసాపుటసమ్ఫూతః కిటిః పోత్రీ మహాబలః । 
గత్వా రసాతలం హత్వా హిరణ్యాక్షం మహాబలమ్‌ ॥ 5 


ఉజ్జహార క్షితిం దంష్ట్రా కోట్యా చ పురుషోత్తమః । 

తద్రూపం లోకరక్షార్థం స్థాపితం వేజ్మటాచలే ॥ 6 

స్వామిపుష్కరిణీతీరే బ్రహ్మణా పరమేష్టినా । 

జలాధివాసనం తస్య వాయవ్యే£_ స్యాం చకార సః ॥ 7 
బ్రహ్మప్రార్థనయా శ్రీనివాసాభ్యుపగత ప్రాథమిక వరాహసేవాక్రమః 


మమజ్ఞాథ ప్రతిష్టాన్తే దేవర్సిపితృభిస్సహ I 
ఉవాచ వచనం చేదం సర్వలోకస్య పశ్యతః ॥ 8 


వరాహతీర్థనామ్నా చ భాగోత యం ప్రథితో భవేత్‌ । 

యో9౭_త్రాయాతి హరిం సో౭_త్ర।నా౭ స్నాత్వైవాశుచిర్నమేత్‌! 9 
వరాహదర్శనాత్పూర్వం శ్రీనివాసం నమేన్న చ । 

దర్శనాత్రాగ్వరాహస్య శ్రీనివాసో న తృష్యతి ॥ 10 


© 


దృష్ట్వా౭_థ &2 ००३०) స్తుత్వా చ వివిధైః స్తవైః ॥ 11 


ఇతి కృత్వా వ్యవన్థాం స పరమేషీ పితామహః । 


పాదౌ ప్రగృహ్య దేవస్య యయాచే వరముత్తమమ్‌ । 


“మత్సాపితవరాహస్య పూర్వం స్యాత్సూజనం హరేః ॥ 12 

९क०2 22९8 వరం దత్వా కారయామాస తత్తథా । 

తస్మాత్పుణ్యతమం తీర్ధం వాయవ్యాం దిశి సంస్థితమ్‌ 11 13 
నిషాదకృత వరాహదర్శన (ప్రకారః 

పునర్యుగాన్తసమయే నష్టే దేవాలయేల పి చ । 

నిషాదోల_భూద్గిరివరే శ్యామాకాల_వాపకః శుచిః ॥ 14 


65 


శ్రీబ్రహ్మాండపురాణే, అష్టమో౭_ ధ్యాయః 


నాతని ముక్కురంధ్రములనుండి మహాబలశాలియగు వరాహ మావిర్భవించి 


పాతాళలోకమున కేగి మహాబలశాలియగు హిరణ్యాక్షుని సంహరించి 5 


భూమిని కోరకొనతో నుద్ధరించెను. ఆ రూపము లోకరక్షణమునకై 
వేంకటాచలమున 6 


పరమేష్టియగు బ్రహ్మచే స్వామిపుష్మరిణీతీరమున నుంచబడెను. ఆ బ్రహ్మ దానికి 
వాయవ్యదిక్కున నా విగ్రహమును జలమునందు శాస్తోక్తముగా నుంచెను. 7 


బ్రహ్మ ప్రార్థించగా శ్రీనివాసుడు వరాహస్వామి సేవాప్రాథమ్యము నంగీకరించుట 
బ్రహ్మ వరాహస్వామిని ప్రతిష్టించిన పిమ్మట దేవర్షి పితృదేవతలతో స్నానమాచరించి 
ప్రజలందరు చూచుచుండగా 8 
ఈ స్థానము వరాహతీర్థమను పేరుతో ఖ్యాతిని చెందును, వేంకటాచలమునకు 
వచ్చినవారు వరాహపుష్కరిణిలో స్నాన మాచరింపక యపవిత్రులై స్వామికి 
నమస్మరింపరాదు. 9 


వరాహస్వామిని దర్శించక శ్రీనివాసునకు నమస్మరింపరాదు. వరాహస్వామిని 
సేవించక మునుపే శ్రీనివాసుని సేవించిన శ్రీనివాసుడు తృప్తినిచెందడు. 10 
అని యిట్లు బ్రహ్మ నియమించి శ్రీనివాసుని దర్శించి యనేక స్తోత్రములచే నాతని 
స్తుతించి 11 


శ్రీనివాసుని పాదములను పట్టుకొని “స్వామీ! నేను స్థాపించిన వరాహస్వామికి 
స్వామికంటె ముందుగా పూజ జరుగవలెనిని కోరెను. 12 


శ్రీనివాసుడట్లే యగుగాకయని వరమొసంగి యావిధముగనే చేయించెను. కావున 

వాయవ్యదిశయందలి వరాహతీర్థము మిక్కిలి శ్రేష్టమైనది. 13 
కిరాతుడు వరాహస్వామిని దర్శించిన విధము 

మరల (ప్రళకయకాలసమయమున దేవాలయము నశించగా నా కొండయందు 


శ్వామాక (ఎట్ట) ధాన్యమును పండించుకొనుపరిశుద్దుడగు నొక వ్యాధుడుండెను. 14 


66 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


ఆర్టీభూతః స శ్యామాక తణ్జులం ప్రత్యహం నృప । 
వైఖానసే ద్విజవరే దత్త్వా పాకం విధాయ చ ॥ 


దాపయిత్వా చ నైవేద్యం స్వయం दण्ड తదేవ చ। 
కదాచిత్తణ్డులం కృత్వా దత్త్వా పుత్రవశే త్వగాత్‌ । 
వనాద్వనాన్తరం వ్యాధో మధ్వన్వేషణతత్పరః ॥ 
తస్మిన్నేవాన్తరే పుత్రః క్షుధయా పరిపీడితః । 

కృత్వా శ్యామాకపక్వాన్నం మనసా విష్ణవేల_ ర్పయత్‌ 11 
అభుంక్తాథ పితా౭_ ప్యాగాత్‌ మధుచ్చత్రం ప్రగృహ్యాచ । 
శ్రీనివాసస్య నైవేద్యం తణ్జులం దేహి పుత్రక । ॥ 
పిత్రేత్యుక్తః సుతః ప్రాహ తాతాహం క్షుధయా 9_ర్జితః । 
తాన్‌ పక్త్వా భుక్తవానస్మి విష్ణవే మనసా౭_ర్చయన్‌ ॥ 


ఇత్యుక్తవతి పుత్రే స తచ్చుత్వా క్రోధమూర్చితః । 
ప్రాయశ్చిత్తం చికీర్షుస్సన్‌ కరవాలమథా౭_దదే ॥ 


శిరశ్ళేత్తుం స్వపుత్రస్య తదా వల్మీకగః కిటిః । 
ప్రగృహ్య తరసా ఖడ్గం తం నిషాదమువాచ హ ॥ 


నాపరాధోం స్తి తే పుత్రే యతో9_నృజ్వార్పితం మమ। 
త్వతో9_ప్యధికభకోల_ యం భక్త్యా తహమద్మి ॐ ॥ 


ఇత్యుకో విహ్వలః పశ్చాత్‌ దదర్శాద్భుతకర్మ తత్‌ । 
పునర్విమృశ్య తద్రూపం బహుధానచ దృష్టవాన్‌ ॥ 


తమేవ ద్రష్టుకామః స నిషాదో౭_న్నవివర్ణితః । 
వనే చచార ధర్మాత్మా తదా కోలం మహాద్భుతమ్‌ ॥ 


67 


15 


16 


17 


18 


19 


20 


21 


22 


23 


24 


34 


శ్రీబ్రహ్మాండపురాణే, అష్టమో౭_ ధ్యాయః 


ny 


ఆతడు ప్రతిదినమును స్నానము నాచరించి తడివస్తములతో శ్యామాకబియ్యమును 


వైఖానస బ్రాహ్మణున కొసంగి వండించి 15 


నైవేద్యమును చేయించి దానినే తాను భుజించుచుండెను. ఒకానొక సమయమున 
శ్యామాకధాన్యమును బియ్యముగాచేసి పుత్రునకప్పగించి తేనెను వెదకుచు 
అడవినుండి మరియొక యడవికేగుచుండెను. 16 


అంతలో యాబోయవాని కుమారుడు మిక్కిలి యాకలియగుటచే శ్యామాక 
బియ్యముచే వండిన అన్నమును మనస్సులో విష్ణునకర్పించి 17 

తాను భుజించెను, ఇంతలో బోయవాడగు తండ్రి తేనెపట్టును తీసికొని యింటికి 
వచ్చెను. కుమారా! శ్రీనివాసుని నైవేద్యమునకై నీ కిచ్చిన బియ్యము నిమ్మని 18 


తండ్రి యడుగగా కుమారుడు-నాయనా! నేను మిక్కిలి యాకలిచే పీడింపబడి 
వాటిని వండి మనస్సులో విష్ణునకు నైవేద్యమొనరించి భుజించితినిని పలుకగా19 


తండ్రి యా మాటలకు మిక్కిలి కోపించి పిల్లవానికి ప్రాయశ్చిత్త ముగా తల 
నరకుటకై కత్తిని తీసికొనెను. 20 


అపుడు పుట్టలోనున్న వరాహస్వామి వెంటనే యా ఖడ్గమును తీసికొని ఆ 
బోయవానితో నీ పుత్రుడు నా కన్నమును నైవేద్యమొనరించెను. 21 


ఇందు దోషమేమియును లేదు. నీకంటె నీ పుత్రుడే నాయందత్యంత భక్తి 
కలిగియుండుటం జేసి యాతడొసగినదానిని నేను ప్రీతితో నారగించుచున్నానని 
పలుకగనే 22 


బోయవాడాశ్చర్యమును చెంది యాయద్భుతచర్యను కనులార గాంచి మరల నా 
భగవంతుని రూపమును చక్కగా ధ్యానించియు కానజాలకపోయెను. 23 


ధర్మాత్ముడగు నా బోయవాడారూపమునే మరల దర్శింపగోరి యన్నమును తినక 
వనమున తిరుగుచు 24. 


68 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
శ్యామాకవనమధ్యస్థం శ్యామాకాంకురభక్షణమ్‌ । 
కుర్వన్తం శ్వేతముద్వీక్ష్య తం హన్తుం చాన్వగాద్రుషా ॥ 


సో౭_పి నానావనోద్దేశాన్‌ చారయిత్వా పునః క్రమాత్‌ । 
ప్రవివేశ స్వవల్మీకం స్వామిపుష్కరిణీతటే ॥ 

అయమేవ విభుర్విష్ణుః ఇతి జాత్వా యయౌ ద్రుతమ్‌ । 
వల్మీకం పరయా భక్తా జగౌ ప్రాకృతయా గిరా ॥ 
తదా వల్మీకగః ప్రాహ హరిరేవం మృగాన్తకమ్‌ । 

నాం హం దృశ్యో౭ స్మి తే పుత్ర సచ్చిదానన్గవిగ్రహః ॥ 
కిన్తు వక్ష్యామి తే పుత్ర! బ్రహ్మణా స్థాపితం పురా । 
శిలారూపజ్బు వల్నీకే వర్తతే తత్సముద్ధర 11 


విమానం కారయిత్వా చ తస్య పుష్కరిణీతటే । 
బ్రాహ్మణెశ్చ విధానజ్జైః పూజాం కారయ మే విభో ॥ 


ఇత్యుక్తమార్గేణ నిషాదవర్యో వల్మీకగం విష్ణమథోజ్జహార I 


వాయవ్యభాగే చ విమానవర్యం నిధాపయామాస విధానకోవిదైః ॥ 


స్వామితీర్థమధ్యగతధనదాదినవతీర్థవర్ణనమ్‌ 


తతో నిషాదం తం ప్రాహ కిటిరూపీ హరిః స్వయమ్‌ । 
పూర్వం సేవ్యం విమానం మే తీర్ధజ్బు శ్రీనివాసతః ॥ 
తతః ప్రభృతి తత్తీర్ధం పూర్వం సేవ్యం బభూవ హ ॥ 


ఉత్తరే ధనదం తీర్ధం ధనదేన వినిర్మితమ్‌ I 
యత్ర స్నాత్వాల_ఘనిర్ముకో ధనసమ్పదమాప్నయాత్‌ ॥ 


69 


25 


26 


97 


28 


29 


30 


31 


39 


33 


35 


శ్రీబ్రహ్మాండపురాణే, అష్టమో౭_ ధ్యాయః 


శ్యామాక ధాన్యవనమధ్యముననుండి శ్యామాక అంకురములను (చిన్నమొక్కలను,) 


తినుచున్న తెల్లని వరాహమునుగాంచి దానిని చంపుటకై కోపముతో 
వెంబడించెను. 25 


అది యనేక యటవీప్రదేశముల ఆ బోయవానిని త్రిప్పుచు స్వామిపుష్మరిణీ 
తీరమునందలి తన పుట్టలో ప్రవేశించెను. 26 


అంతట కిరాతుడీతదే సర్వవ్యాపియగు శ్రీమన్నారాయణుడని యెటింగి శీఘ్రముగా 
పుట్టవద్దకేగి భక్తితో స్వాభావికమగు మోటుమాటతో పిలిచెను. 27 


అవుడం పుట్టలోనుండిన శ్రీ మహావిష్ణువు బోయవానితో-నాయనా! 
సచ్చిదానందస్వరూపుడ నగు నేను నీకు ప్రత్యక్షము కాజాలను. 28 


కాని నా మాటను వినుము-పూర్వము బ్రహ్మచే స్థాపింపబడిన శిలావిగ్రహము 
పుట్టలో నున్నది. దానిని బయటకు తీయుము. 29 


దానికి పుష్కరిణీ తీరమున ఆలయమును నిర్మించి శాస్రజ్ఞులగు బ్రాహ్మణులచే 
పూజను చేయింపుమని పలికెను. 30 


అనంతరము శ్రీమన్నారాయణుని యాజ్ఞానుసారము కిరాతుడు పుట్టలోనున్న 
వరాహస్వామిని తీయించి వాయవ్యదిక్కున శాస్త్రజ్ఞాలచే శ్రెష్టమగు ఆలయమును 
నిర్మించెను. 31 


స్వామి తీర్థమునకు మధ్యలో నుండు ధనదము మొదలగు 9 తీర్థముల వర్ణనము 
అనంతరము వరాహరూపముననున్న శ్రీమన్నారాయణుడు స్వయముగా నా 
బోయవానితో - శ్రీనివాసునికంటె ముందుగా నా విమానమును నా తీర్థమును 
జనులు సేవింప వలెననియు ఆనతిచ్చెను. అది మొదలాతీర్థము శ్రీనివాసునికన్న 
ముందుగా సంసేవ్యమై యుండెను. 32 


వరాహ పుష్కరిణికి ఉత్తరమున కుబేరనిర్మితమగు ధనదతీర్లము కలదు. అందు 
६, = & ठ 


స్నానమా చరించిన పాపములునశించి ధనధాన్య ములను పొందును. 38 


70 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


ఐశాన్యాం గాలవం తీర్ధం గాలవేన వినిర్మితమ్‌ । 
తత్ర స్నాత్వా చ పీత్వా చ భుక్తిం ముక్తిఇ్బ వినతి ॥ 


మార్మణ్ఞ్లేయం పూర్వభాగే మార్మణ్లేయవినిర్మితమ్‌ I 
తత్ర స్పాన్తి నరా యే తు తేషామాయుః ప్రవర్ధతే ॥ 


అగ్నినా నిర్మితం తీర్ధం ఆగ్నేయ్యాం పాపమోచనమ్‌ । 
దక్షిణే యమతీర్థన్తు నరకోత్తారకారణమ్‌ ॥ 
వసిష్టనిర్మితం తీర్ధం రాక్షసం తృృణమోచనమ్‌ । 
వారుణే వాయుతీర్థజ్బు సద్యః కైవల్యదాయకమ్‌ ॥ 
మధ్యే సరస్వతీ తీర్ధం మహాపాతకనాశనమ్‌ । 
య ఏషు నవతీర్ధేషు స్నాన మేకదినే నరః ॥ 
కృత్వా పశ్యేచ్చీనివాసం న పునర్జాయతే తుసః। 
స్వామిపుష్కరిణీస్నానం శ్రీనివాసస్య దర్శనమ్‌ ॥ 
సహస్రనామపఠనమ్‌ నాల్పస్య తపసః ఫలమ్‌ । 
అస్నాతుర్నవతీర్ధే తు వరాహజ్బాప్యపశ్యతః ॥ 
సర్వం నిష్పలతాం యాతి శ్రీనివాసో న తుష్యతి । 
ఫలం ధర్మాదికం చైవ న యచ్చతి నృణాం విభుః ॥ 
తత్త త్రశంసినీం దివ్యాం కథాం న శృణుయాద్యది । 
తీర్థయాత్రా చ విఫలా భస్మన్యేవ హుతం యథా । 
తస్మాత్కురు మహాభాగ కథాయాః శ్రవణం సదా ॥ 
ఇతి శ్రీ (బహ్మోజ్ఞవురాణే శ్రీవేజిటాచలమాహాత్ళే 


శ్రీవరాహావిర్భావ స్వామివుష్టురిణీగతతీర్థమావోత్యవర్హనం 


నామ అష్టమో9_ ధ్యాయః 
०) 3 శ్రక్రతికారా 


71 


34 


35 


36 


37 


38 


39 


40 


41 


42 


36 


శ్రీబ్రహ్మాండపురాణే, అష్టమో౭_ ధ్యాయః 


ఆం 


ఈశాన్యభాగమునగల గాలవనిర్మితమగు గాలవతీర్ధ్థమున స్నాన మాచరించినను, 
ఆ తీర్ధమునుత్రాగినను ఇహలోకసుఖములను భవించితుదకు మోక్షమునందును. 34 
వరాహ పుష్కరిణికి తూర్పువైపున మార్మందేయమహర్షిచే నిర్మింప బడిన మార్మండేయ 
తీర్థము కలదు. అందు స్నానమాచరించిన మనుజులకాయుర్థాయ మధికముగా 
నుందును. 35 


ఆగ్నేయదిశలో అగ్నిచే నిర్మింపబడిన ఆగ్నేయతీర్థము పాపముల పారద్రోలును. 
దక్తిణమునందలి యమతీర్ధము నరకమునుండి మనుజుని రక్షించును. 36 


వసిష్టునిచే నిర్మింపబడిన రాక్షసతీర్థము బుణబాధలనుండి విముక్తి కలిగించును. 
పశ్చిమమున వాయుతీర్థము స్నానమాచరించిన వెంటనే కైవల్యము నొసంగును. 87 


వరాహపుష్మరిణి మధ్యభాగమునందలి సరస్వతీ తీర్థరాజము మహాపాతకముల 
నశింప చేయును. ఈ తొమ్మిది సరస్సులలోను ఒకే దినమున స్నానమాచరించి. 38 


శ్రీనివాసుని సందర్శించిన మనుజునకు పునర్జన్మ కలుగబోదు. స్వామిపుష్కరిణిలో 
స్నానమాచరించుట శ్రీనివాసుని సేవించుట 39 
సహస్రనామపారాయణ మొనరించుట అత్యధిక తపఃఫలము నొసంగును. ఈ 
తొమ్మిది తీర్థములలోను స్నాన మాచరింపని వారియొక్కయు వరాహస్వామిని 
దర్శించని వారియొక్కయు 40 


తక్కిన సేవలన్నియు నిరుపయోగములే యగుచున్నవి. శ్రీనివాసుడు వారిపై 
ప్రసన్నుడు కాజాలడు. అట్టి మనుజులకు శ్రీనివాసుడు ధర్మాదిఫలముల 
నొసంగజాలడు. 41 


మరియు నాయా తీర్థముల నా యా భగవంతులయొక్కయు మాహాత్యము 23९80009 
దివ్యకథలను వినకున్నను బూడిదలోని పన్నీరువలె ఆ మనుజుని తీర్థయాత్ర నిరర్ధకమైపోవును. 
కావున ప్రాజ్ఞుడా! దిలీపా! నీవు భగపత్మథలనెల్లపుడు నాకర్ణింపుము. 42 
ఇది శ్రీ (బ్రవ్చాందవురాణమున శ్రీవేంకటాచలమావోత్యమున 
శ్రీవరాహాస్వామి ఆవిర్భవించుట, న్వామివుష్ణురిణినాంతములందున్న తీర్థముల 
మావోత్యమును వర్థించుటయనెడు యినిమిదవ అధ్యాయము. 
My eee 


72 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
అథ నవమాల_ ధ్యా 
శ్రీవేజ్బటాద్రిగత పుణ్యతీర్థస్నాన ప్రశంసా 


2828 :- 
కో విధిస్తీర్ణయా త్రాయాం కః కాలః కిం ఫలం భవేత్‌ । 
ఏతద్విస్తార్య మే బ్రూహి తృప్తిర్నాద్యాపి జాయతే ॥ 


దుర్వాసః ~ 
భువి జన్మ సమాసాద్య సంస్మారైరపి సంస్క ०९६ । 
అధీతవిద్యో బాల్యే చ స్నాతకవ్రతనిస్టితః ॥ 


తీర్థయాత్రావిధిః 
తీర్థయాత్రాం ప్రకుర్వీత శాస్తాణాం ప్రత్యయాయ చ । 
నిత్యం నైమిత్తికం కామ్య మితి కర్మ త్రిధా మతమ్‌ ॥ 
తత్ర నైమిత్తికం ప్రాహుః తీర్థయాత్రాం మహత్తమాః । 
నావిద్యస్యాధికారో9_ త్ర విద్యావిధిరనుత్తమా ॥ 


న తీర్థయాత్రాం కుర్వీత మనీషీ మననే రతః । 
యాత్రాయాం మననాభావాత్‌ చిత్తవిక్షేపహేతుతః ॥ 


నరో విస్మ లతవిద్యత్వాత్‌ జ్ఞానహీనో భవేత్వయమ్‌ I 
నష్టసంజ్ఞో విమార్గస్థో నిరయజ్బాధిగచ్చతి ॥ 


నిరాగమస్తు తీర్ధస్య తథా చాకృతస[త్రియః । 
న తతృ్సలమవాప్పోతి శ్రమ ఏవ హి కేవలమ్‌ ॥ 


73 


37 


శ్రీబ్రహ్మాండపురాణే, నవమో౭_ ధ్యాయః 


తొమ్మిదవ అధ్యాయము 


శ్రీవేంకటాచలమునందలి పుణ్యతీర్థములలో 
స్నానమునాచరించిన ఫలితము 
దిఖీఫుడు :- 
మునివర్యా! తీర్థయాత్రలనాచరించునపుడు పాటించవలసిన శాస్తపద్ధతియేమి? 
సమయమెట్టిది? దానివలన కలుగు ఫలితమేమి? దీనినంతను నాకు వివరముగా 
తెలుపుము. నాకెన్ని వినినను తృప్తికలుగకున్నది అని దిలీపుడడుగగా 1 


దుర్వానుడిట్లు చెప్పదొడంగిను. 

రాజా! మనుజుడు భూలోకమున మనుష్యజన్మనుపొంది చక్కని జాతకర్మ 
నామకరణాది సంస్మారములనుబడసి బాల్యము నుండియు విద్యలనన్నిటి నినేర్చి 
స్నాతకవ్రతమును చక్కగా నడుపుచు 2 


తీర్థయాత్ర తప్పక చేయవలసిన విధిని చెప్పుట 
శాస్త్రముల నమ్మికకై తీర్ధయాత్ర నాచరింపవలెను. నిత్యకర్మ యనియు, నైమిత్తిక 
కర్మయనియు, కామ్మకర్మమనియు కర్మలు మూడు విధములు. 3 


అందు తీర్థయాత్ర నైమిత్తిక కర్మయని పండితోత్తములు వక్కాణింతురు. చదువురాని 
మూర్చుడు తీర్థయాత్రనుచేయననర్చుడు. విద్యానియమము మిక్కిలి విలక్షణమైనది. 4 


ధ్యానయోగమునందే యాసక్తిగల పండితుడు యాత్రాసమయమున మననము 
జరుగనందున మనస్సు వ్యాకులపాటునుచెందునుకాన తీర్థయాత్రను చేయరాదు. 5 
ధ్యానయోగాభ్యాస వరుడు తీర్థయాత్రలకై 23 6(& ००७० సమయమున 
మననరహితుడై మనస్సు కలతచెంది విద్యను మరచి జ్ఞానహీనుడగుటంజేసి 
తెలివిలేక చెడు మార్గమున సంచరించి నరకమునందును, 6 

వేదాధ్యయనము లేనివాడు, సత్కర్మల నానరించనివాడును తీర్థయా(త్ర 
నాచరించినను దానివలన కలుగు ఫలితమునంద జాలడు. అతనికి శ్రమయే 
మిగులును. 7 


74 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
సత్సజ్లీ సత్మథాం శృణ్వన్‌ సదాచారసమన్నితః । 
తీర్థయాత్రాం ప్రకుర్వాణో బ్రహ్మా నిర్వాణమృచ్చతి ॥ 


తీర్థయాత్రాపరో యస్తు విధిజ్ఞో విధివిత్తమైః । 
నిర్జూతాఖిలపాపస్సన్‌ స యాతి పరమాం గతిమ్‌ ॥ 


కామ్యం న కుర్వీత నరః కామ్యజన్మ సమశ్చుతే I 
జాతః కర్మాణి కురుతే కర్మణా చ పునర్జనిః Il 


ఐహికాముష్మికం సర్వం నిష్మామో లభతే ఫలమ్‌ । 
సర్వేషామేవ జన్తూనాం విద్యయా మననే విధిః ॥ 


అభ్యస్తానాజ్చా విద్యానాం శ్రవణాన్మననాదపి । 
పరాపరోక్షశాస్రార్థ ప్రత్యయో లేశతో భవేత్‌ ॥ 


దృష్టప్రత్యయశాగస్రార్థే పునః శ్రద్ధా౭_భిజాయతే । 
శ్రద్ధయా జాయతే భక్తిః భక్త్యా తుష్యతి కేశవః ॥ 


తీర్థయాత్రాం ప్రకుర్వీత శాస్తాలాపసమన్వితః । 
శాస్తాలాపాచ్చ జానాతి మనసా విభుమవ్యయమ్‌ ॥ 


తథా దేవాశ్చ బుషయః సదాలాపసమన్వితాః । 
ఉపాసతే సజ్ఞూనానా భగవన్తమధోక్షజమ్‌ ॥ 


వసిష్టాద్యాశ్చ బుషయో దేవతా అపి సర్వశః । 
తీర్థే కృతాధివాసాశ్చ సమాధిస్థాః పరం యయుః ॥ 


అనాగమస్తు యో మర్త్యో పశ్చాజ్ఞాతవిధిస్తథా । 
న స్నానఫలమాప్ప్నోతి కాకమణ్గూకవత్తు సః ॥ 


75 


38 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


శ్రీబ్రహ్మాండపురాణే, నవమో9_ ధ్యాయః 


wy 


మంచివారితో సహవాసమొనరించుచు మంచికథలను వినుచు సదాచార 
పరాయణుడగు వాడు తీర్థయాత్ర నొనరించుచు మోక్షసామాజ్యము 


నలంకరించును. 8 
శాస్త్రమును చక్కగా నెతింగినవారితో నియమముల 36800 తీర్థయాత్రాపరుడగు 
వాడు పాపములన్నియు నశించి విష్ణుపదము నందును. 9 


మనుష్యుడెన్నడును కామ్యకర్మము నొనరించరాదు. కామ్యకర్మవలన జన్మించవలసి 
యుందును. పుట్టుటవలన కర్మలనాచరించును. కర్మవలన దాని ఫలము 
ననుభవించుటకై మరల జన్మించును. 10 


ఫలమును కోరక కర్మలాచరించువారికి భూలోక భోగములును పరలోకమును 
లభించును. మనుజులందరకును తెలుసుకొని దానిని మననవుచేయుమని 
శాస్త్రము విధించుచున్నది. 11 


విద్యల నేర్చిన వారికైనను వినుటవలనను వినినదానిని మరల మరల 
తలంచుచుండుట వలన ప్రత్యక్ష అ(ప్రత్యక్ష శాస్తవిషయము లలో నమ్మకము 


కొలదిగమాత్రమే కలుగును. 12 
కాని చూచి నమ్మిన శాస్తవిషయములలో తిరిగిశ్రద్దయధిక మగును. శ్రద్ధవలన 
భక్తియు, భక్తివలన పరమాత్మప్రీతియు లభించును. 13 


అట్లు పరమాత్మకు ప్రీతిపాత్రుడై శాస్తప్రసంగములతో తీర్థయాత్ర నొనరింపవలెను. 
శాస్త్రప్రసంగములచే చేతములో నాశరహితుడగు పరమాత్మ నెజుంగజాలును. 14 


అట్లే దేవతలును బుషులును మంచి ప్రసంగములనే ప్రసంగించుచు చక్కని 


ल्म 


పరమాత్మ జ్ఞానముగలవారై శ్రీమన్నారాయణు నుపాసించుచున్నారు. = 15 


వసిష్టాది మహాబుషులును, సమస్త దేవతలును తీర్ధస్థలముల యందు నివసించి 


ధ్యానసమాధిలో నుండి మోక్షమునందిరి. 16 

శాగస్త్రజ్ఞానములేనివాడును, తీర్థయాత్రానంతరము శాస్త్రమర్యాదల నెటింగిన వాడును 

కాకి, కప్పలవలె స్నానఫలము నందజాలడు. 17 
76 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 39 
అధీతవిద్యః సుకృతీ కృతన్నానాదిసత్రియః । 
శుద్దాన్తరో జ్ఞానవాంశ్చ తేన మోక్షబ్బు వినతి ॥ 18 
ఖా ఇ ర్త ^ 
సత్మర్మసన్తతిర్యా తు జ్ఞానవిజ్ఞానసంయుతా । 
అపరోక్షదృశా చాపి భక్తిశద్దావిరక్తిభిః ॥ 19 


పుంసః కైవల్యదా సా హి క్రమేణ సుకృతాత్మనః । 

దృష్టశ్రుతానుభావాయే దేవాశ్చ బుషయస్తథా 

విశుద్ధర్థం ప్రకుర్వన్తి సత్తేత్రస్యానువర్తనమ్‌ ॥ 20 
భక్తిశద్ధావిహీనానాం మనుషాణాన్తు కా కథా । 

లబ్ధవిద్యాధికారశ్చ సత్సబ్గత్యాగసంయుతః ॥ 21 


యః శృణ్వన్‌ శ్రావయంశ్చాపి సతాం సజ్లేన సంయుతః । 

తీర్థవైభవమాకర్ణ్వ సంయుక్తేనైవనిర్భతః ॥ 22 
తీర్థయాత్రాం ప్రకుర్వీత భక్తి శ్రద్ధాసమన్నితః । 

తేన నిర్జూతపాపస్సన్‌ స యాతి పరమాం గతిమ్‌ ॥ 23 
యత్ర యత్ర త్వయా కార్యా తీర్థయాత్రా । క్షితీశ్వర । 

తత్రానేన విధానేన ప్రీణయస్వ జనార్దనమ్‌ ॥ 24 
త్వదీయధనధాన్నాదీన్‌ భక్త్యా కురు సమర్పితాన్‌ । 

వేజ్కటేశస్య యాత్రాం వై కురు నిత్యమతస్దితః ॥ 25 


ఇతి శ్రీ (బహ్మోజ్ఞపురాణే శ్రీవేజిటాచలమాహాత్ళే 
తీర్థయాత్రాద్రకార వర్ధనం నామ నవమో౭._ ధ్యాయః 


=-=) + (ట్రేకెరికారా 


77 


శ్రీబ్రహ్మాండపురాణే, నవమో౭_ ధ్యాయః 


విద్యలనేర్చి పుణ్యాత్ముడై స్నానాది సత్మర్మల నాచరించి నిర్మలాంతఃకరణుదై 


జ్ఞానముకలిగి దానివలన మోక్షమును పొందుచున్నాడు. 18 


జ్ఞానవిజ్ఞానములతో గూడిన బహుతరపుణ్య కర్మాచరణ, భక్తిని, శ్రద్ధను, విరక్తిని, 
పరమాత్మ సాక్షాత్మరమును బుట్టించి అది యా పుణ్యాత్మునకు క్రమముగ మోక్షము 
నొసంగును. 19 


పరమాత్మయొక్క మాహాత్యమును శాస్తములవలన 36809 తపశ్శక్తిచే గాంచిన 
దేవతలు బుషీశ్వరులును గూడ పవిత్రతకై తీర్థయాత్రల నాచరింతురు. 20 


అట్టితరి భక్తిశ్రద్దలులేని మానవులు తీర్థయాత్రలు చేయవలెనని వేరుగ చెప్పవలెనా? 
చక్కగా నాధ్యాత్మికవిద్యనధిగమించి, సజ్ఞనులతోసహ వసించి త్యాగశీలుడై. 21 


తానెజింగిన భగవత్తత్వమును ఇతరుల కెజింగించుచు వారు చెప్పినట్టి 
విషయములను తాను శ్రద్ధగ వినుచు ఇట్లు పుణ్య తీర్థ మాహాత్యమును విని 
సజ్జన సాంగత్యముతో నానందనిమగ్చుడై 22 


శ్రద్దాభక్తులుకలిగి తీర్థయాత్రల నాచరించి దానివలన పాపములు పోయిన మనుజు 
డుత్తమగతిని పొందును. 23 
రాజా! నీవు చేయు తీర్థయాత్రలయందన్నిటనిట్లే నేను చెప్పిన విధముగా నాచరించి 
శ్రీమన్నారాయణుని సంతసింపజేయుము. 24 


నీ ధనధాన్యములను భక్తితో సమర్పించుచు శ్రీవేంకటేశ్వరుని దివ్యదేశయాత్రను 
బద్ధకమును వీడి యొనరింపుము. 


ఇది శ్రీబహ్మోండపురాణమున శ్రీవేంకటాచల మావోత్యమున 
తీరయా(తలనొనరింపవలసిన విధము నెజింగించుటయనెడు తొమ్మిదవఅధ్వాయము. 


०० శతక 


78 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


అథ దశమాల౨_ ధ్యాయః 
వేంకటాద్రౌ కర్తవ్యదాన తత్భలకథనమ్‌ 


దిలీవః :- 
కాని దానాని శస్తాని కర్తవ్యాని మహీధరే । 
ప్రీతయే శ్రీనివాసస్య తాని మే వద సువ్రత ॥ 


దుర్వానః :- 
శృణు భూప! ప్రవక్ష్యామి కర్తవ్యాని మహీధరే । 
అన్నదానం పితృ(శ్రాద్ధం ద్వయమేవ ప్రశస్యతే ॥ 


సువర్ణం యే ప్రయచ్చన్తి ప్రీతయే మధుఘాతినః । 
తే యాన్తి మోక్షమమృతం వాసోదా ఆయురేవ చ ॥ 


కాంక్షన్తి పితరః సర్వే శ్రాద్ధం వేజ్బటభూధరే । 
కృతే శ్రాద్ధే ప్రహృష్యన్తి ప్రయాన్తి పరమాం గతిమ్‌ ॥ 


యః కుర్యాత్మపిలాదానం (& ॐ శ్రీపతేర్చప I 
లోమసజ్ఞ్యాప్రమాణేన విష్ణులోకే మహీయతే ॥ 


యో దద్యాద్దేవభోగాయ గాం భూమిం భ క్రిసంయుతః । 


స సద్యో ముక్తిమాప్పోతి జ్ఞానాజ్ఞానకృతాదఘాత్‌ ॥ 
దేవభోగాయ యో దద్యాత్‌ గామనడ్వాహమేవ చ 
స మోక్షభోగమాప్నోతి న పునర్జాయతే భువి ॥ 


కర్పూరం చన్దనం శజ్ఞం యాని వై భూషణాని చ | 
యో విష్ణవే ప్రదద్యా చ్చ గురుతల్చ్పం వ్యపోహతి ॥ 


79 


40 


శ్రీబ్రహ్మాండపురాణే, దశమో౭_ ధ్యాయః 


ఆం 


పదియవ అధ్యాయము 


తిరుపతికొండపై చేయవలసిన దానములు 
వానిఫలములను చెప్పుట 
దిలీపుడు :- 
సచ్చరి(త్రా! వేంకటాచలమున శ్రీనివాసుడు ప్రసన్నుడగుటకై యేదానములు 
నిర్ణయింపబడినవో వాటిని నాకు తెలుపుమని దిలీపుడడుగగా దుర్వాసుడు. 1 


రాజా! శ్రీ వేంకటాచలమున చేయవలసిన దానములను వక్కా ణింతును. 
సావధానముగా వినుము. అన్నదానము, పితృ దేవతలను గూర్చి (్రాద్ధమును 
చేయుటయను రెండునత్యధికమై నవి. 2 
శ్రీమన్నారాయణునకు ప్రీతికలుగునట్లు బంగారమును దానమొనరించువారు 
నాశరహితమైన అనందప్రదమగు మోక్షమును, వస్తదానముచే ఆయుర్జాయమును 
పొందుదురు. 3 


శ్రీ వేంకటాచలమున ్రాద్ధమును జరుపింపవలయునని పితృ దేవతలందరును 
కోరుచుందురు. శ్రాద్ధమొనరించినంతనే పితరులు మిక్కిలి సంతసింతురు. దానివలన 


వారుత్తమగతి నందుదురు. 4 
శ్రీమహావిష్ణుప్రీతికై కపిలగోవును దానమొనరించువారు దాని వంటి పైగల రోమముల 
సంఖ్యతో (చాలకాలము) విష్ణులోకమున పూజింపబడుదురు. 5 


శ్రీనివాసుని నిమిత్తమై గోవును, భూమిని భక్తితో దానమొనరించు మనుజుడు 
తెలిసీ తెలియక యొనరించిన పాపములనుండి వెంటనే విముక్తుడగును. 6 


శ్రీనివాసుని కొజికు గోవునుగాని, యెద్దునుగాని దానము నొనరించువాడు 
పరమపదమును పొంది మరల జన్మింపడు. 7 


శ్రీ శ్రీనివాసులకై కర్పూరమును, చందనమును, శంఖమును, భూషణములను 
దాన మొనరించు వారికి గురువు ప్రక్కపై శయ నించుట (గురుపత్నితో గూడుట) 
వలన కలిగిన మహాపాతకము నశించును. 8 


80 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
గురుభిర్భూషణైర్యస్తు పూజాం కృత్వా జగత్పతేః | 
లిబ్బభబ్బమవాప్పోతి స్వానుభూతిజ్బా విన్దతి ॥ 


మస్తదేవపూజార్థం యో వై గ్రామాన్‌ ప్రయచ్చతి । 


స 
స యాతి పరమాం సిద్ధిం నిర్జూతాఖీలబన్థనః I 


కన్యాకోటేః ప్రదానాద్యత్‌ స్యాదర్చుదగవాం తథా । 
ఏకస్మాద్రథనిర్మాణాత్‌ విష్ణోస్తతృలమశ్చుతే ॥ 


(>) కనకంచైవ వ్యజనం చామరం స్రజమ్‌ । 
యో దద్యావ్భీపతేర్వి ష్టోః వేజ్మటాఖ్యే మహీధరే ॥ 


ఆబ్రహ్మకల్పపర్యన్తం మహీపాలో భవేత్‌ ధ్రువమ్‌ । 
పశ్చాన్నోక్షమవాప్పోతి పితృపైతామహైర్వృతః ॥ 


యో దద్యాద్గజమశ్వం వా భువనాధిపతేర్విభోః 
స లోకపాలతామేతి నాత్ర కార్యా విచారణా ॥ 


యద్యదిష్టతమం వస్తు దీయతే మధుఘాతినః । 
తేనాక్షయఫలం ప్రాప్య మోదతే విష్ణుమన్దిరే ॥ 


ఫలం పాత్రానుగుణ్యాత్‌ స్యాత్‌ పాత్రమత్ర హరిః స్వయమ్‌! 
అక్షయ్యమితి కిం బ్రూయాత్‌ యత్మ్కిజ్బాదపి మోక్షదమ్‌ ॥ 


తత్ర పుణ్యతమే కాలే [శ్రోత్రియే బ్రాహ్మణోత్తమే । 
యత్మిజ్బిద్దీయతే తత్తు వర్ధతే వటబీజవత్‌ ॥ 


ముక్తికామేన దాతవ్యా కన్యా పృధ్వీ సరస్వతీ । 
న తాసాం సదృశం దానం త్రిషు లోకేషు విద్యతే ॥ 


81 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


41 


శ్రీబ్రహ్మాండపురాణే, దశమో౭_ ధ్యాయః 


ఆం 


శ్రీనివాసునకు గొప్ప విలువగల భూషణములచే పూజనాచరించిన వాడు శరీరము 


నశించి ఆత్మానుభవమునందును. 9 
శ్రీవేంకటాచలమునందలి సకలదేవతల పూజకై గ్రామముల దానమొసంగిన వాడు 
సంసారబంధములన్నిటినివీడి గొప్పగతిని పొందును. 10 


కోటి కన్యాదానముల నొనరించిన ఫలమును, పదివేల గోవులను దానమొనరించిన 
ఫలితమును శ్రీనివాసునికై యొక రథమును నిర్మించుటవలననే పొందగలుగును. 11 


శ్రీ వేంకటాచలమున శ్రీనివాసులకు గొడుగును, బంగారమును, విసనకణ్ఞను, 
చామరమును, మాలికలను సమర్పించువాడు 12 


బ్రహ్మజీవితాంతము తప్పక రాజు కాగలడు. ఆనంతరము తండ్రి, తాతలతో గూడ 
మోక్షమును పొందును. 18 

సకల లోకనాయకుడగు శ్రీనివాసునకు ఏనుగునుకొని, గుజ్బమును కొని 
దానమొనంగిన వాడన్నిలోకములకు ప్రభుత్వమునందగల డనుటలో 


సందియములేదు. 14 
శ్రీనివాసుల కభీష్ట వస్తువుల నొసంగువా డనంత ఫలమును పొంది పరమపదమున 
నిరతిశయానందము ననుభవించుచున్నాడు. 15 


పాత్రల నెటింగి(అర్హతల నెటింగి) దానమొనరించిననే అది ఫలించును. సత్సాత్రదాన 
మనంత ఫలప్రదము అట్టి సమయమున సాక్షాత్తుగా శ్రీనివాసుడే దానమును 
పరిగ్రహించువాడైన దానికి ఫలమనంతమని చెప్పవలసిన అవసరములేదు కదా! 
శ్రీనివాసునికే మాత్రము దానమొనరించిననునది మోక్షదాయకమే యగును. 16 


శ్రీవేంకటాచలమున పుణ్యకాలమున (పర్వదినములలో) వేదవిదుడై సదాచారవంతు 
డగం (బ్రాహ్మణోత్సమునకి డిన దానము కొంచెమేలైనను మరరిగింజవలె 


వృద్ధిపొందును. 17 

మోక్షమును కోరువాడు కన్య, భూమి, విద్యాదానముల నొనరింప వలెను. వాటికి 

మించిన దానము ముల్లోకములయందును లేదు. 18 
82 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


గీతవాదిత్రనృత్యాద్యం యః కారయతి మానవః । 
సద్య ఏవ స ముచ్యేత మహాపాతకకోటి భీః ॥ 
కుర్యాద్ధజపతాకాభిః సపర్యాం పరమాత్మనః I 

తేన ధూతాఖిలాఘస్సన్‌ స యాతి పరమాం గతిమ్‌ ॥ 


ఘణ్టాం దదాతి యో మర్యో విష్ణవే పరమాత్మనే । 
దివ్యజ్ఞాన మవాప్నోతి ప్రతిష్టాజ్బాధిగచ్చతి ॥ 


యః కుర్యాదుత్సవం విష్ణోః సధ్వజైర్లరుడాదిభిః 
దేవేన్ట్దపదమాష్నోతి మోక్షజ్బ్చొవాధిగచ్చతి ॥ 


పజ్బ పర్వాణి దేవస్య యః కారయతి మానవః 
తస్యాపరాధసాహస్రం క్షమ్యతే నాత్ర సంశయః 


ఇహాపి భుక్త్వా భోగాంశ్చ మోక్షజ్బొవాధిగచ్చతి । 
యః కారయతి నైవేద్యం స్వాదు షడ్రససంయుతమ్‌ ॥ 


ఐహికాముష్మికాంల్లోకే సర్వాన్‌ కామానవాప్నుయాత్‌ । 
సహగస్రనామభిః పూజాం శ్రీపతేః కారయేత్తు యః ॥ 


తేనైవ సకలా పూజా కృతైవ న్యాన్న సంశయః 
శారికాశుకపూర్వాంశ్చ విహణ్లాన్‌ మర్మటాన్‌ గురూన్‌ ॥ 


సారజ్లాన్‌ గవయాన్‌ వన్యాన్‌ దత్త్వా స్వర్గమవాప్నుయాత్‌। 
పుష్పోద్యానాని రమ్యాణి వనాని వివిధాని చ ॥ 
క్రీడాస్పదాని హర్యాణి యః కరోతి స ముచ్యతే । 

యః కుర్యాత్‌ దీపదానం తు నిత్యం విష్ణోశ్చ సన్నిధౌ ॥ 


83 


19 


20 


21 


22 


23 


24 


25 


26 


97 


28 


42 


శ్రీబ్రహ్మాండపురాణే, దశమో౭_ ధ్యాయః 


ఆం 


సంగీతము, వాద్యము, నృత్యము మొదలగువాటిని శ్రీ వేంకటా చలమున 


చేయించినవాడు కోటిమహాపాతకముల నుండియు వెంటనే విముక్తుడగును. 19 


శ్రీనివాసులకు జండాలతోను, తోరణములతోను(అలంకరించి) సేవలనాచరించు 
వాడు పాపవిదూరుడై పరమపదమునందును. 20 


శ్రీనివాసులకు గంటను సమర్పించిన మనుజునకు దివ్యజ్ఞానము, స్థిరమైన కీర్తియు 
కలుగును. 21 


శ్రీనివాసునకు ధ్వజములతోను గరుత్మంతుడు మున్నగు వాహనములతోను 
ఉత్సవమును చేయించువాడు దేవేంద్ర పదవినిపొంది అనంతరము మోక్షమును 
పొందును. 22 


శ్రీనివాసులకు 1. అష్టమి 2. చతుర్దశి 3. పూర్ణిమ 4. సూర్య సంక్రాంతి 5. 
అమావాస్య ఈ రోజులలో ఉత్సవములను చేయించు మనుజుని వేయి 
అపరాధములనైనను శ్రీనివాసుడు క్షమించు ననుటలో సందియములేదు. 23 


ఈ లోకమునను భోగములననుభవించి మోక్షమును కూడ పొందును. తీపి, కారము 
మొదలగు ఆరు రసములతోకూడిన భక్ష్యములతోను చక్కగా శ్రీనివాసులకు 
నైవేద్యమొనరింప జేసినవారు. 24 
ఇహలోక, పరలోక భోగములనన్నిటి ననుభవింతురు. శ్రీనివాసులకు 
సహస్రనామములతో పూజచేయించినవాడు 25 


దానిచేతనే అన్నిపూజల నాచరించిన ఫలితమును పొందును. సందియములేదు. 
గోరువంకలు, చిలుకలు మొదలగు పక్షులను, గొప్ప కోతులను 26 


జింకలను, అడవియావులను దానమొనరించిన స్వర్గమును పొందును. అందమగు 
పూలతోటలను అనేక విధములగు ధనములను 9 


క్రీడించుటకనువగు మేడలను శ్రీనివాసులకై నిర్మించువారు పాపములనుండి 
విముక్తులగుదురు. నిత్యము శ్రీనివాసుల సన్నిధానమున దీపదానమునొనరించి 
వానికి 28 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


బ్రహ్మహత్యాసహస్రాణి గురుతల్పార్చుదాని చ 
తథా౭_న్యపాపకోటీశ్చ నిర్దహేత్సూర్యవద్ధిమమ్‌ ॥ 


విష్ణువృద్దాఖ్యద్విజబన్థువృత్తాన్తః 


అతైవోదాహరస్తీమం ఇతిహాసం పురాతనమ్‌ । 
శ్రవణాత్సర్వపాపఘ్నం సర్వమజ్లళదాయకమ్‌ ॥ 


ద్విజబన్గుః పురా కళ్చిత్‌ విష్ణువృద్ధాభిధో నరః । 


హత్వా స్వం గురుమత్యుగ్రో దేవస్వామీతి యం విదుః ॥ 


దాసవృత్యా గృహే తిష్టన్‌ తస్య పత్నీసహగస్రకమ్‌ । 
నివృత్తాన్యపథో మూర్గో బుభుజే కామమోహితః ॥ 


భూయాన్‌ కాలో9_త్యయాత్తస్య ప్రత్యహం పాపవర్శ్మనః। 
తేన దోషేణ మహతా శ్వేతకుష్ట్రభ్యజాయత ॥ 


అజ్లాని వ్యగ్రతాం ప్రాపుః రోగోత్మృత్తాని ఖబ్బశః 
దరిద్రాః గురుపత్స్యస్తాః పాతిత్యాత్యన్తదుఃఖితాః ॥। 
మదాదైశ్వర్యజాద్భుక్తాః బలాత్తేన తదాల_పి చ। 


తతో లోకాపవాదాచ్చ గృహస్యాప్యగ్నిదాహనాత్‌ ॥ 


అయ =) బన్ఫుభిః త్యక్తో వనమేవావిశత్ఞలః । 
సృగాలభక్ష్యతాం ప్రాప్తో నీతోల యం యమకిజ్బరైః ॥ 


జగామ నరకం ఘోరం చణ్బ్జకోలాహలమ్‌ పరమ్‌ । 
యత్ర వై నారకం దుఃఖం సకలజ్ఞాపి వర్తతే ॥ 


85 


29 


30 


31 


39 


33 


34 


35 


36 


37 


43 


శ్రీబ్రహ్మాండపురాణే, దశమో౭_ ధ్యాయః 


ఆం 


వేలకొలది బ్రహ్మహత్యాదోషములను, కోట్లకొలది గురువు పక్కపై శయనించిన 
దోషములను అట్లే కోట్లకొలది పాపములు సూర్యుని కిరణమువలన మంచు 
విడిపోయినట్లు నశించిపోవును. 29 


విష్ణువృద్ధుడను ద్విజబంధువు వృత్తాంతము 
ఈ దానముల విషయమై ఉదాహరణగా నీ ప్రాచీనచరిత్రను చెప్పుదురు దీనిని 
వినుటవలన సర్వపాపములు నశించిసకల శుభములు చేకూరును. 30 


పూర్వము విష్ణువృద్ధుడను ఒక చెడిపోయిన ద్విజుడు కలడు. అతడు దేవ 
స్వామియను తన గురువు నత్యంత కోపముతో చంపి 31 


వారింటి యందు సేవకావృత్తిచే మెలంగుచు మంచిమార్గమును వీడి మూర్భుడై 
గురుభార్యలను వేయిమందిని కాముకుడై యనుభవించెను. 32 


ప్రతిదినము పాపమార్గముననే యాతనికి చాలాకాలము గడచెను. ఆ పాపముచే 
నాతనికి తెల్లకుష్టు సంభవించెను. 33 


ఆ రోగముచే నవయవములన్నియు నసహ్యములై ముక్కలు ముక్కలుగ ఊడిపోయి 
బాధింపసాగెను. దరిద్రావస్థనందిన గురుభార్యలు బ్రష్టలైపోయినందులకు మిక్కిలి 
దుఃఖించుచు 34 


ఐశ్వర్య మదముచే యుక్తాయుక్తముల నెజుంగని యాతనిచే బలాత్మారముగా 
ననుభవింప బడి లోకాపవాదమువలనను ఇంటికి నిప్పంటుకొనుటవలనను మిక్కిలి 
దుఃఖించనసాగిరి. 35 


విష్ణువృద్ధుడును బంధువులచే విడువబడి అడవికిపోయి అచ్చట నక్కలచే తినబడి 
యమకింకరులచే 36 


భయంకర కోలాహలముతో నిండి నరకానుభములన్నియు ననుభవింపవలసిన 
నరకమునకు గొనిపోబడెను. 37 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


వేంకటాద్రా వేదాభిధద్విజకృతదీపారోప ప్రశంసా 


తత్పుత్రో వేదనామా చ కదాచిద్వేజ్మటాచలే । 
పితుః పాపజ్బు సంస్మృత్య దేవదేవస్య సన్నిధౌ ॥ 
అహోరాత్రం దదావేక దినే దీపం నృపోత్తమ! ॥ 
తత్పితా తేన పుణ్యేన విధ్యస్తాఖిలపాతకః ॥ 


ధికృత్య యమదూతాంశ్చ విష్ణలోకముపాయయౌ | 
తస్మాద్దీపప్రదో మర్త్యో న పునర్జుఃఖమశ్చుతే ॥ 


యత్మిజ్చిత్కురుతే దానం వేజ్మటాచలమూర్దని 1 
తదాకల్పమవిచ్చిన్నం వర్ధతే వటబీజవత్‌ ॥ 
తదేతత్సకలం (శ్రుత్వా వేజ్యటేశస్య వైభవమ్‌ । 

చలతి స్వగృహాద్యస్తు కృతనిశ్చయయా ధియా! 

పదే పదే © శ్వమేధ ఫలం ప్రాప్నోత్యసంశయమ్‌ । 
వేజ్మటేశస్య మాహాత్వే శ్లోకళ్ళార్థణ్బ్చ భక్తితః ॥ 
పదజ్చొప్వక్షరజ్బాపి యః పఠేచ్చణుయాత్స తు। 
బ్రహ్మహత్యాసహస్రాణి పాతకాన్యపరాణ్యపి ॥ 
ఉపపాతకముఖ్యాని నిర్దహేత్సూర్యవద్ధిమమ్‌ | 
వేజ్కటేశస్య మాహాత్యం యస్య గేహే ప్రవర్తతే ॥ 
ఆయురారోగ్యమైశ్వర్యం 26 त విష్ణుపదం లభేత్‌ ॥ 
నూతః - 

ఇతి (శ్రుత్వా దిలీపో 9 పి వైభవం పరమాద్భుతమ్‌ । 
ఆనన్దామ్బ్భుధిసమ్మగ్నోో న హి వేద తదా పరమ్‌ ॥ 


87 


38 


39 


40 


41 


42 


43 


44 


45 


46 


44 


శ్రీబ్రహ్మాండపురాణే, దశమో౭_ ధ్యాయః 
శ్రీ వేంకటాచలమున వేదుడను పేరుగల 
బ్రాహ్మణుడొనరించినదీపారోపమును ప్రశంసించుట 
ఆ విష్ణువృద్ధుని పుత్రుడు వేదుడనువాడు తండ్రి పాపములను తలంచుకొని శ్రీ 
వేంకటాచలమున కేగి శ్రీనివాసుని సన్నిధానమున 38 
ఒకరోజు రాత్రి, పగలు వెలుగునటుల దీపమును వెలిగించెను. ఓ రాజా! ఆ 
పుణ్యముచే నాతని తండ్రి పాతకములన్నియు నశించి 39 
యమదూతలను ధిక్కరించి విష్ణులోకమున కేగెను. కావున శ్రీవేంకటాచలమున 
శ్రీనివాసుని సన్నిధానమున దీపమును వెలిగించు మనుజుడు దుఃఖమునెన్నడు 
పొందజాలడు. 40 


శ్రీవేంకటాచలమున ఎంత కొంచెము దానముచేసినను కల్పాంతము వరకు ఆ 
దానము మళ్దిగింజవలెను పెరుగును. 41 
ఇట్టి శ్రీనివాసుని వైభవమునంతను విని వేంకటాచలమును చూడవలెనను 
నిశ్చయబుద్ధితో తన గృహమునుండి బయలు దేరినవాడు. 42 


అడుగడుగునను అశ్వమేధ ఫలమును పొందుననుటలో సందియ ములేదు. 
శ్రీవేంకటాచల మాహాత్యమున భక్తితో శ్లోకమునుకాని అర్ధమునుకాని 438 


ఒక పదమునుగాని అక్షరమునుగాని చదివినను వినినను వేల కొలది బ్రహ్మహత్యాది 
మహాపాతకములును, ఇతర పాపములును 44 


ఉపపాపములును సూర్యుని వేడిమివలన మంచు కరిగిపోయినట్లు నశించిపోవును. 
శ్రీవేంకటేశుని మాహాత్మ్యమే గృహమున చదువబడునో వారికి ఆయువు, ఆరోగ్యము, 
ఐశ్వర్యము కలిగి తుదకు మోక్షము సిద్ధించును. 45 


ఇట్లు దుర్వాసుడు తెలుపగా దిలీపుడు శ్రీనివాసుని పరమాశ్చర్య కరమగు వైభవమును 
విని ఆనందసాగరమున మునిగి తదితర మేమియు నెబుంగజాలకుండెను. 46 


88 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
అ(శ్రుత్వా మహిమానన్తు ఫలం న ప్రాప్యతే నరైః । 
శ్రుత్వా చైవ ఫలం యాన్తి విష్ణోః సాయుజ్యమప్యథ ॥ 


ఇతి శ్రీ (బహ్హాజ్జవురాణే శ్రీవేజిటాచలమాహాత్ళే 
శ్రీవేజ్బటాచలే మవోదానమావోత్యువర్థనం నామ దశమో9౭_ ధ్యాయః 


కకక ०2) ० क्क 
రఖణ్ణాన్తర్లత వేంకటాచల మాహాత్యమ్‌ 


పర్వారత్తమా9_భ్యాయః 


८2 వి 


బ్రహ్మాణం ప్రతి వసిష్ట ప్రార్థనయా స్వపౌరోహిత్య పాపనివృత్తిః 


బుషయ ఊచుః :- 
సూత! వేదార్థతత్త్వజ్ఞ వేదవ్యాసకృపానిధే। । 
బ్రూహి నః సర్వతీర్ధేషు తీర్ధం సర్వాఘనాశనమ్‌ ॥ 


నూతః :- 

కథయామి కథాం సమ్యక్‌ సర్వపాపాపనోదినీమ్‌ । 
యస్యాః శ్రవణమాత్రేణ దృష్టాదృష్టఫలాగమః ॥ 
(ప్రాప్ప్నువన్తి మహత్పుణ్యం ఇతి సర్వర్షిసమ్మతమ్‌ । 
కథాయాం కథ్యమానాయాం యే భవన్యపరాజ్యుఖాః | 
తస్మాదేకా గ్రహృదయైః కర్తవ్యాన్తరనిస్తృహైః । 
భవాదృశైః పుణ్యకథా (శ్రోతవ్యాల_జ్ఞులికారిభిః ॥ 

పురా కదాచిద్విప్రాణాం ఉత్తమోత్తమతాం గతాః । 
వసిష్టాద్యాః బ్రహ్మసదం కిజ్బ్చిత్మార్యేచ్చయా గతాః॥। 


89 


45 


47 


శ్రీబ్రహోత్తరఖశ్ణే, పళ్లూశో9_ధ్యాయః 


=© 


శ్రీ వేంకటేశుని మహిమను వినని మనుజున కేమియు సిద్ధింపదు. వినినవారికి 
సకల ఫలములు సిద్ధించి తుదకు మోక్షసామ్రాజ్యము లభించును. 47 
ఇది శ్రీ (బహ్మోండవురాణములోని శ్రీవేంకటాచల మానోత్యుమున 


శ్రీవేంకటాచలమున గొప్పదానములనొనరించిన మావోత్యమును 
వర్థించుటయనెదు వదియన అధ్యాయము. 


य) ० ° क्क 


శ్రీ బ్రహ్మోత్తరఖండములోని శ్రీవేంకటాచల మాహాత్తము 
ఏబదియవ అధ్యాయము 


బ్రహ్మను గూర్చి ప్రార్థించి వసిష్టుడు తాను పురోహితుడుగానుండుట 
వలన కలిగిన పాపమును పోగొట్టుకొనుట 
२०००६९० పలికిరి :- 
సూతా! వేదార్థముల చక్కగా నెటింగినవాడా! వేదవ్యాసుని కృపకు పాత్రమైనవాదా! 
అన్ని తీర్థములలోను సకలపాపహరమగు తీర్థమును. మాకెలింగింపుమని బుషులు 


సూతునడిగిరి. 1 
సూతుడు :- 

మహర్షులారా! సర్వపాపహరమును, వినిన మాత్రముననే ప్రత్యక్షముగను 
పరోక్షముగను ఫలము నొసంగునట్టి కథను చక్కగా తెలుపగలను. 2 
ఈ పుణ్యచరిత్రను చెప్పునపుడెవరు సావధానచేతస్ములైయుందురో వారికి గొప్ప 
పుణ్యముకలుగనని మహర్షులందరును సమ్మతించిన విషయము. 3 
కావున చలించని మనస్సు కలిగి ఇతర విషయములయందాశలేక చేతులుజోడించి 
మీవంటి మహాత్ములు వినదగిన పుణ్యకథ. 4 
పూర్వమొకానొకప్పుడు బ్రాహ్మణశ్రేష్టులలోనగ్రగణ్యులగు వసిష్టాదిమహర్చ్షులు 
కొంచెమేదియో పనియుండి బ్రహ్మసభకేగిరి. 5 

90 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
తత్ర దేవై స్తథా సిద్ధెః పుణ్యశ్లోకైశ్చ రాజభిః । 
సనన్దసనకాద్యెశ్చ యోగాచార్యెశ్చ సత్తమైః ॥ 


గజ్లాద్యాభిర్నదీభి శ్చ సర్వతీరైః సవిగ్రహైః । 
సంసేవ్యమానం సదసి బ్రహ్మాణం చతురాననమ్‌ ॥ 


వేదైరనన్తెః శాగస్తెశ్చ మూర్తిమద్భిరుపాసితమ్‌ । 
సురజ్యేష్టముపాగమ్య వసిష్టో మునిసత్తమః ॥ 


ప్రణమ్య సహజానన్లో వాక్యమేతదువాచ హ । 
బ్రహ్మన్‌ సమస్తలోకానాం నాయకామరశేఖర । ॥ 


ఇదం వన్దనమాయాతి దయయా మాం విలోకయ । 
ఇతి ప్రణమ్యోత్థితం తం వసిష్టం బుషిసత్తమమ్‌ ॥ 
దయయా విధిరాలోక్య నిషీదే త్యబ్రవీత్తదా । 

తత్ర బ్రహ్మా సభామధ్యే వర్తమానకథాసు చ ॥ 
నివృత్తాసు తతః పశ్చాత్‌ ఉవాచ చ పితామహః । 
కిమర్థ మాగతో౭ సీ తి వసిష్టం వాక్యమబ్రవీత్‌ ॥ 


తతో వసిష్టు ప్రణతో వినయావనతో మునిః । 
వాక్యం విజ్ఞాపయామాస బ్రహ్మణే£_నన్తతేజసే ॥ 


వసిష్టః :- 

ప్రసీద భగవన్‌ బ్రహ్మన్‌ పజ్మజాసన! ॐ 525०8 । 
విజ్ఞాప్యం కిజ్బిదస్యేతత్‌ దయయా9_9_కర్ణయ ప్రభో! 
యద్వసిష్టవసిష్టేతి మానం కుర్వన్తి మే ०३० ३ । 
తత్సర్వం మమ దుఃఖాయ జాయతే నాత్ర సంశయః ॥ 


91 


10 


11 


12 


13 


14 


15 


46 


శ్రీబ్రహోత్తరఖశ్ణే, పళ్లూశో9_ధ్యాయః 


= 


అచ్చట దేవతలచేతను, సిద్ధులచేతను పుణ్యచరిత్రకల రాజులచేతను సనక 


సనందనాదుల చేతను యోగివరులచేతను 6 


శరీరధారులగు గంగాది నదులచేతను సర్వతీర్థములచేతను సేవించబడుచున్నట్టియు 


శరీరధారులగు వేదములచేతను అగణితశాస్తములచేత నుపాసింప బడుచున్నట్టియు, 
దేవతలలో శ్రెష్టుడును చతుర్ముఖుడునగు బ్రహ్మను సమీపించి 8 


స్వభావముచేతనే ఆనందరూపుడగు వసిష్టమహాముని “పూజ్యుడా! సకల 
లోకనాయకా! దేవతలలో గ్రేష్టమైనవాడా! 9 


ఇదిగో నమస్మరించుచున్నాను. నన్ను దయతో వీక్షింపు”మని నమస్కరించి 
లేచినంతనే యాతనిని 10 


బ్రహ్మ కటాక్షించి కూర్చుండుమని పలికెను. అంత (బ్రహ్మ తన సభయందు 
జరుగుచున్న కథలు 11 


ముగిసినంతనే వసిష్టుని నీ రాకకు కారణంబేమిి యని యడిగెను. 12 


అంత వసిష్టుడు నమస్కరించి వినయవినముడై అనంత తేజోరాశియగు బ్రహ్మతో 13 


పూజనీయా! పద్మాసనాసీనా! అనుగ్రహింపుము నీతో మనవి చేయదగినది 
కొంచెమున్నది. దయతో నాకర్ణింపుము. 14 


నన్ను జనులందరు వసిష్టా! వసిష్టా! యని గారవించునదంతయు నాకు దుః 
ఖహేతువే యగుచున్నదనుటలో సందియములేదు. 15 


92 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


జానాతి మాం రాజపురోహితం, భవాన్‌ 
పురోహితానాం బహులం హి పాపమ్‌ । 
తే రాజానో యద్య దఘం చరన్తి 
పురోహితానాం తదితి ప్రవాదః ॥ 


ప్రాయశ్చిత్తేనాపవార్యం బహులం పాపమస్తి మే । 
తత్సాపశాన్తిమిచ్చనై్వై సదా వ్యగ్రో భవామ్యహమ్‌ ॥ 
అన్యచ్చ కిజ్బదస్తీహ తచ్చుణుష్వ మహామతే ॥ 

A ఖా 

సర్వాబద్దో పాఖ్యానమ్‌ 
క్వచిద్రామే కశ్చిదస్తి సర్వదా మత్సరాయణః । 
స నాస్తికో దుష్ప్రకృతిః సర్వపాపరతః సదా ॥ 
దరిద్రశ్చ దురాచారః సర్వాబద్ధ ఇతి ద్విజః । 
యజ్ఞస్థానేషు సర్వేషు సన్తిష్టత్సు ద్విజాతిషు ॥ 
యలత్న్మిజ్బిద్దక్షిణా పేక్షీ సో 9_ప్యాగత్య స్థితః క్వచిత్‌ । 
తం దృష్ట్యా౭_వదదన్యో వై ద్విజోరోషేణ పూరితః ॥ 
సర్వాబద్ధ! కిమర్థం త్వం ఇహాగత్య ద్విజాతిషు । 
వసిష్టవ త్తిష్టసి త్వం స్నానా౭£_ చార వివర్ణితః ॥ 
సర్వాబద్ధస్తు తచ్భుత్వా గతో9_న్యత్రాతిదుఃఖితః I 
కోపాద్వసిష్టవ దితి మాం ప్రత్యుక్తం ద్విజన్మనా ॥ 

ఆచార్య ప్రతిపత్తిరేవోత్తారయతి 
స వసిష్టో రక్షతు మాం పావనజ్బా కరోతు మామ్‌ । 
ఇతి నిత్యం వదత్యేవం ధ్యాయతే హృదయే చ మామ్‌ ॥ 
వాగ్వసిష్ట వసిష్టేతి సర్వదా తస్య వర్తతే । 
కాయికం మానసం పాపం వాచికం నాస్తి తద్భువి ॥ 
93 


16 


17 


18 


19 


20 


21 


22 


23 


24 


47 


శ్రీబ్రహోత్తరఖశ్ణే, పళ్లూశో9_ధ్యాయః 
నేను రాజపురోహితుడనని నీకు తెలియును. రాజులొనరించు పాపమంతయు 
పురోహితులకే సంక్రమించునను నార్యోక్తిచే పురోహితులకు పాపమెక్కువగా 
నుందును. 16 


ప్రాయశ్చిత్తముచే బాపుకొనదగు పాపము నాకు చాలకలదు. అట్టి పాపశాంతిని 
కోరుచు నేనెల్లపుడును విచారించుచునే యుందును. మరియు నొక విషయమును 
వినుము 17 


సర్వాబద్దుని చరిత్రము 
ఒకనొక (గామముననెల్లపుడును నాయందే ధ్యానముకలిగియు దుష్టస్వభావము 
కలిగి సమస్త పాపకృత్యములయందాసక్తికలిగి 18 
దరిద్రుడును పాపప్రవృత్తిగల సర్వాబద్దుడను బ్రాహ్మణుడు కలడు. యజ్ఞములు 
జరుగు సకలస్థలములలోను (బ్రాహ్మణులు వచ్చియుండగా 19 
అచ్చటకా సర్వాబద్దుడును దక్షిణను తీసికొనగోరి వచ్చియొకచోట కూర్చుండెను. 
అతనిని జూచి మరియొక బ్రాహ్మణుడు కోపావేశముతో 20 
సర్వాబద్దా! నీవును స్నానము ఆచారములేక వసిష్టునివలె బ్రాహ్మణజాతులలో 
నెందులకు వచ్చియుంటివని యడిగెను. 21 


అది విని సర్వాబద్దుడు దుఃఖించుచు మరియొక చోటునకు వెడలిపోయి “కోపముతో 

(బ్రాహ్మణుడు “వసిష్టునివలె” అని నన్ను పలికెను. 22 
ఆచార్యులపట్ల విశ్వాసమే తరింపజేయును 

ఆ వసిష్టుడే నన్ను రక్షించునుగాక! పవిత్రునిగానానరించునుగాక! యని 

సర్వకాలముల యందు నన్ను గురించి పలుకుచు మనస్సులో నన్ను 


ధ్యానించుచున్నాడు. 23 

ఆతడెల్లపుడును “వసిష్టయని పలుకుచునే యుండును. శరీరముతోను 

మనస్సుతోను వాక్కుతోను చేయు పాపముకంటె 24 
94 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


యన్నామ్నా వై కృతం పాపం తాదృక్క్వా౭_ పి నమే మతః । 
తధా9 పి మామాశయతే తస్మాత్తస్మిన్‌ కృపా మమ ॥ లెగ్‌ 


మామాథ్రితస్య మమ చ పాపం రాజపురోధసః । 
యథా సిద్ధతి తన్మే త్వం వద లోకపితామహ ॥ 26 


శ్రీ సూతః ~ 
బ్రహ్మా తదా౭_ బ్రవీదేనం వసిష్టం మునిసత్తమమ్‌ । 
ప్రాయశ్చిత్తాపనోద్యాని పాపానీత్యవధారయ ॥ 27 


228 :- 

మునిర్పహ్మాణమవదత్‌ స్వామింస్తచ్చుణు సామృతమ్‌ । 

మమ తస్య చ పాపాని ఘనాని బహుళాని చ ॥ 28 
ప్రాయశ్చిత్తెర్న నశ్యన్తి తస్మాత్తామాగతో?_స్వృహమ్‌ । 

నమస్కరోమి ధర్మాత్మన్‌ త్వామేవ శరణం గతః ॥ 29 
ఆవయోరల్పయత్నేన నశ్యన్తే పాపరాశయః । 

యేన దృష్టం ४९) స్యాత్‌ తముపాయం వదస్వ మే ॥ 30 


బ్రహ్మోజ్ఞయా శ్రీవేంకటాచలం ప్రతి వసిష్టాద్యాగమనమ్‌ 
శ్రీ సూతః :- 
ఇతి పృష్టస్తతో బ్రహ్మా విచార్య హృదయే హరిమ్‌ । 


వేజ్బటేశం నమస్కృత్య వసిష్టమిదమట్రవీత్‌ ॥ 31 
బ్రహ్మో :- 

కాశ్యాః దక్షిణదేశే వై కళ్చిదస్తి మహీధరః । 

వేజ్కటాద్రిరితి ఖ్యాతో విశ్వలోకైకసమ్మతః ॥ 32 


శ్రీవేజ్మటేతి యన్నామ 2०6५ వాచా వదన్నపి । 


దేవానాం వందనీయత్వం యాతి తాదృజ్‌ మహీధరః ॥ 33 


95 


48 


శ్రీబ్రహోత్తరఖశ్ణే, పళ్లూశో9_ధ్యాయః 


= 


ఒకరి పేరుతో నొనరించిన పాపమువంటి పాపము మరియొకటుండబోదని నా 
యభిప్రాయము. అయినను ఆతడు నన్నాశయించుట నాకాతని యందు దయ 
కలుగుచున్నది. 25 


రాజపురోహితుడ నగుటచే నన్నాశయించిన ఆ పాపము ఎట్లు నశించునో నాకు 
నీవు తెలుపుమని ప్రార్థించెను. 26 


ఇట్లు వసిష్టుడు ప్రార్థింవ గా బ్రహ్మ వని ష్ణునితో-పావ ములెప్పుడును 
ప్రాయశ్చిత్తముచేతనే తొలంగునని తెలిసికొనుమని పలికెను. 27 


అంత వసిష్టుడు-స్వామీ! వినుము. అతని పాపములును, నా పాపములును చాల 
గొప్పవి, అసంఖ్యాకములైనవి. 28 


ప్రాయశ్చిత్తముచే నవి నశింవవు. కావుననే अ+ వచ్చితిని. నీకు 
నమస్మరింతును. నిన్నే శరణుజొచ్చుచున్నాను. 29 


మా యిరువురి పాపరాసులును కొద్ది ప్రయత్నముచేతనే ఎట్లు నశించునో 
ఐహికఫలము ప్రత్యక్షముగా నెట్లు సిద్ధించునో ఆ ఉపాయమును నాకు తెలుపుమని 
యడిగెను. 30 
బ్రహ్మయొక్క ఆజ్ఞచే వసిష్టాదులు శ్రీ వేంకటాచలమునకు వచ్చుట 
ఇట్లు వసిష్ణుడడుగగా బ్రహ్మ తన మనమున శ్రియఃపతిని ధ్యానించి శ్రీనివాసునకు 
నమస్మరించి వసిష్టునితో 31 
కాశికి దక్షిణదేశమున ప్రపంచ ప్రఖ్యాతిని బడసిన వేంకటాద్రియను పర్వతమొకటి 
కలదు. 32 


శ్రీ వేంకటయను పేరునుచ్చరించిన మాత్రముననే మనుజుడు దేవతలకు సైతము 
నమస్మరింపదగినట్టి మాహాత్యమాపర్వతము నకు కలదు. 33 


96 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


తత్ర ठ्य సర్వాణి సర్వపాపహరాణి చ । 


ఇ 


షట్‌షష్టికోటి తీర్థాని విద్యన్తే వేజ్బటాచలే ॥ 


€> 
స్వామితీర్థ మితి ఖ్యాతం సర్వతీర్లోత్తమోత్తమమ్‌ | 
తత్తీరే దక్షిణే విష్ణుః లక్ష్మా సహ విమోదతే ॥ 
అగస్యశజ్ధణాదీనాం అభీష్టవరదాయకమ్‌ । 
వేజ్మటేశం నమస్కృత్య దృష్ణాదృష్టణ్బ వినతి ॥ 
తస్య వేజ్మటశైలస్య మధ్యే ఘోణమితి స్మ తమ్‌ I 
ఏకం తీర్ధం పవిత్రం వై తత్ర స్నాతః శుచిః సదా ॥ 
మీనసంసే సవితరి పౌర్ణమాస్యాం మహాతిథా । 
ఘోణస్నానేన సర్వాణి నశ్యన్తి దురితాని హి ॥ 


త్వదాశితస్త్వజ్బు తత్ర గత్వా వేజ్మటభూధరే I 
మీనమాసే పౌర్ణమాస్యాం స్నాతౌ పూతౌ భవిష్యథ ॥ 


ఇత్యుక్తవన్తం బ్రహ్మాణం నమస్మ खु 9 హృష్టధీః I 
అవరుహ్య బ్రహ్మలోకాత్‌ అత్యన్తం త్వరయా 9_న్వితః ॥ 


సర్వాబద్ధముపాగమ్య వసిష్టో వాక్యమబ్రవీత్‌ । 


రే రే బ్రాహ్మణ మాం నిత్యం ఆ(్రితోత సి సదా వదన్‌ ॥ 


త్వత్సాప పరిహారాయ కిజ్బ్పిద్వక్ష్యామి తచ్చుణు | 
గచ్చామి వేజ్కటగిరిం ఏహి శీఘ్రం మయా సహ ॥ 
ఇత్యుక్తమాత్రో విప్రోత సౌ తేన సార్ధం జగామ హ ॥ 


97 


34 


35 


36 


37 


38 


39 


40 


41 


42 


49 


శ్రీబ్రహోత్తరఖశ్ణే, పళ్లూశో9_ధ్యాయః 


అతి 


ఆ పర్వతమున నరువదియారుకోట్ల తీర్థములు కలవు. ఆ తీర్థము లన్నియు అన్ని 
పాపములను నశింపజేయును. 34 


స్వామితీర్థ మనునది సకల తీర్ధరాజములలోను శ్రేష్టమైనది. దాని దక్షిణతీరమున 
శ్రీమన్నారాయణుడు శ్రీదేవితో క్రీడానందమున నుండును. 35 


అగస్వశంఖణాదులకు కోరినకోరికలనొసంగునట్టి వేంకటేశునకు నమస్కరించిన 
ప్రత్యక్ష పరోక్ష(ఐహిక ఆముష్మిక) ఫలముల నందవచ్చును. 36 


ఆ వేంకటాచలమునకు మధ్యలో ఘోణతీర్థము కలదు. అది పవిత్రమైనది. అచ్చట 
స్నానమాచరించినవాడెప్పుడును పవిత్రుడే. 37 


సూర్యుడు మీనరాశియందుండగా పూర్ణిమాతిథియందు ఘోణతీర్థమున 
స్నానమాచరించిన పాపములన్నియు నశించును. 38 


నిన్నాశయించిన సర్వాబద్దుడును నీవును శ్రీ వేంకటాచలమునకేగి మీనమాసము 
(వాల్గుణము)న పొర్భమిరోజున భరోణ తీర్భమున స్నానమాచరించి 
పవిత్రులగుదురుగాక! 39 


అని బ్రహ్మ తెలుపగా వసిష్టుడు మనమున సంతసించి బ్రహ్మకు నమస్కరించి 
మిక్కిలి శీఘ్రముగా బ్రహ్మలోకమునుండి దిగి 40 
సర్వాబద్ధునివద్దకు వచ్చి “బ్సిదీ! (బ్రాహ్మణా! స్‌వు నన్నెల్లపుడు స్మరించుచు 
నన్నెల్లపుడాశ్రయించి యున్నావు. 41 
నీ పాపముపోవు నొక యుపాయమును చెప్పెద నాకర్ణింపుము. నేను శ్రీ 
వేంకటాచలమున కేగుచున్నాను. నీవుకూడ నాతో రమ్మని పలుకగా నా 
సర్వాబద్దుడును వసిష్టునితో పయనించెను. 42 


98 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
ఘోణతీర్థ స్నానేన వసిష్టాదీనాం పాపనివృత్తిః 
స బ్రాహ్మణో వసిష్పో౭_సౌ వేజ్మటాచలమీయివాన్‌ । 
శుకస్య వరదం కృష్ణం సువర్ణముఖరీతటే ॥ 43 


దృష్ట్వా ప్రణమ్య పశ్చాత్స వేజ్మటాచలమూలగః । 
కపిలాఖ్యే కృతస్నానః తీర్థే పాపప్రణాశనే । 
ఆరుహ్య వేజ్కటం శైలం స్వామిపుష్కరిణీం యయా ॥ 44 


తత్ర స్నాత్వా భూవరాహం ప్రణమ్య హ్యేనఃశాన్తిం ప్రార్థయిత్వా స విప్రః ॥ 
లక్ష్మైనాథం దక్షిణే కూలభాగే నత్వా నాథం స్తోత్రయామాస సమ్యక్‌ 1145 


జయ ధాతృగిరా నిదర్శితో జయ లోకావనదక్ష । రక్ష మామ్‌! 
జయ శజ్ధణపూజితేహ మాం ద్విజమేనజ్బ పునీహి కేశవ॥ 46 


తవ వేజ్బటనాయకాచలే మహతి శ్రీధర ఘోణతీర్ధకే I 
అభిషేకవిధిత్సయా౭_౭_గతో భగవం స్తత్ర ఫలంప్రయచ్చమే।। 47 


ఇతి స్తుత్వోత్తరే దేశే పాపనాశనతీర్థకే | 
సర్వాబద్ధేన సహిత స్నాత్వా ఘోణం జగామ హ ॥ 48 


ఏకాదశ్యాం తత్ర గత్వా పజ్బరాత్రమువాసహ । 
మీనమాసే పబ్బుదశ్యాం మధ్యాహ్నే స్నాతుమాగతాన్‌ ॥ 49 


బుషీన్‌ దేవాంశ్చ యక్షాంశ్చ (+> కిన్నరాం స్తథా । 
ఆశ్చర్యం పరమం గత్వా వసిష్టో విప్రసంయుతః ॥ 50 


స్నాత్వా సజ్కల్స్య విధివత్‌ దేవర్షీనభితర్య చ। 
సహ విప్రేశోపవిశ్య జపం చక్రే విధానతః ॥ 51 


99 


50 


శ్రీబ్రహోత్తరఖశ్ణే, పళ్లూశో9_ధ్యాయః 


=© 


ఘోణతీర్థస్నానముచే వసిష్టాదులకు పాపములు పోవుట 
వసిష్టుడాబ్రాహ్మణునితో గూడ వేంకటాచలమున కేగి సువర్ణముఖరీతీరమున 
శుకమహర్షికి వరమొసంగిన కృష్ణుని 43 


సేవించి నమస్మరించి వేంకటాచలపర్వతసమీపమున కేగి పాపముల నశింపజేయు 
కపిలతీర్థమున స్నామాచరించి వేంకటా చలమునెక్కి స్వామి పుష్కరిణి కేగెను. 44 


స్వామివుష్కరిణి లో స్నానమాచరించి భూవరావాస్వామికి నమనస్మరించి 
పాపపరిహారమునకై బ్రాహ్మణునితో కూడ ప్రార్థించి దక్షిణతీరమునందలి 
శ్రీనివాసునకు నమస్కరించి స్తుతించెను. 45 
బ్రహ్మవచనముచే సేవ నొసంగిన స్వామీ! నీకు జయమగుగాక! లోకములను 
రక్షించు సామర్ధ్థ్యముగల స్వామీ! నన్ను రక్షింపుము. శంఖనృపతిచే పూజింపబడిన 
స్వామీ! నన్ను యీ (బ్రాహ్మణుని పవిత్రుల నొనరింపుము. 46 
స్వామీ! శ్రీనివాసా! గొప్పదగు నీ వేంకటాచలమునందలి ఘోణ తీరమున స్నానము 
చేయగోరివచ్చితిని. దాని ఫలమును నాకు సిద్ధింపజేయుము. 47 


ఇట్లు ప్రార్థించి ఉత్తరదిక్కునందలి పాపనాశనతీర్ణమున సర్వాబద్భునితో 
స్నానమాచరించి ఘోణతీర్ధమున కేగెను. 48 


అచ్చటకేకాదశీతిధియందేగి యెదురాత్రులచట నివసించి మీనమాసమున 
పౌర్ణమీతిధి యందు మధ్యాహ్నమున స్నానమునకై వచ్చిన 49 
బుషులను, దేవతలను, యక్షులను, గంధర్వులను, కిన్నరులను గాంచి మిక్కిలి 
యాశ్చర్యమును చెంది బ్రాహ్మణునితో గూడ 50 


సంకల్పముతో యధావిధిగ స్నానమాచరించి దేవతలను బుషులనుగూర్చి 

తర్పణముల నాచరించి (బ్రాహ్మణునితో కూడ కూర్చుండి యధావిధిగ 

జపమునొనరించెను. 51 
100 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
జపాన్తే శ్రీహరిం ధ్యాయన్‌ సమాధిస్టో ౨_భవన్మునిః । 
న్నాత్వా తిష్టత్సు సర్వేషు తత్ర ఘోణే పురో మునేః ॥ 
ఆవిరాసీద్వేజ్కటేశః శ్రియా సార్ధం జగత్పతిః । 
గరుడాసనమారూఢః పీతామృరధరో హరిః ॥ 
ప్రసన్నవదనాంభోజః సర్వప్రాణిదయాపరః । 
కటాక్షయన్‌ కరుణయా సర్వాంస్తీర్ధార్థమాగతాన్‌ ॥ 


సనన్దసనకాద్యైశ్చ సేనేశానన్తసంయుతః । 
సేవ్యమానో వేజ్కటేశో వసిష్టం వాక్యమబ్రవీత్‌ ॥ 


వసిష్టం ప్రతి భగవద్వర్ణితఘోణతీర్థమాహాత్యమ్‌ 


వసిష్టాహం ప్రసన్నో స్మి తవ వర్ధస్వ వైభవాత్‌ । 

మమ తీర్థస్య మాహాత్యం (శ్రుత్వా బ్రహ్మముఖాద్భవాన్‌ ॥ 
భక్త్యా సమాగతో యస్మాత్‌ తతస్తుష్టోం స్మి తే మునే । 
వరం వరయ విప్రేన్హ యత్తే మనసి వర్తతే ॥ 

ఇత్యుక్తో వేజ్బటేశేన మునిః ప్రోవాచ కేశవమ్‌ ॥ 


228 :- 
నమో9 స్తు వేజ్కటాధీశ! విశ్వరక్షామణే! హరే । 
విజ్ఞాపనాం మదీయాం త్వం సావధానమనాః శృణు ॥ 
అయం విప్రో మమ సఖా కృతవానపి పాతకమ్‌ । 
మయ్యనుగ్రహబుద్దా చ తీర్థస్నానప్రభావతః ॥ 
సర్వం సోధ్వా పవిత్రజ్బు కురు పాపవివర్ణితమ్‌ । 
ఉకో వసిష్టేనైవన్తు వేజ్బటాచలనాయకః ॥ 

101 


59 


53 


54 


55 


57 


58 


59 


60 


51 


శ్రీబ్రహోత్తరఖశ్ణే, పళ్లూశో9_ధ్యాయః 


= 


జపము సాంతముకాగా శ్రీమన్నారాయణుని ధ్యానించుచు వసిష్టుడు సమాధియందు 
నిలిచెను. ఘోణతీర్థమున స్నానమాచరించి యందరును ముని కెదురుగా 
నుండగా 52 


గరుడవాహనారూఢుడై పీతాంబరమును ధరించి 53 


నిర్మలమగు ముఖపద్మము కలిగి, సకల (ప్రాణులయందు దయకలవాదై 
తీర్థస్నానమునకై వచ్చినవారినందరను చల్లని చూపులచే చూచుచు 54 


సనకసనందనాదులచేతను విష్వక్సేన ఆదిశేషులచే సేవింపబడుచు లక్ష్మీదేవితో 
గూడ శ్రీ వేంకటేశుడు ప్రత్యక్షమై వసిష్టునితో - ర్‌ర్‌ 
వసిష్టునితో శ్రీనివాసుడు ఘోణతీర్థమాహాత్యమును (ప్రశంసించుట 
వసిష్టా! నేను నీయందు ప్రసన్నుడనైతిని. నీ వైభవమినుమడించి వృద్ధిపొందుము. 
బ్రహ్మవలన నాతీర్థమాహాత్యమును విని నీవు- 56 


భక్తితో వచ్చినందులకు చాల సంతసించితిని. బ్రాహ్మణోత్తమా । నీ మనసు నందలి 


కోరికను కోరుకొనుమని శ్రీనివాసుడు తెలుపగా వషిష్టుడు 57 
వసిష్టుడు :- 

శ్రీ వేంకటాచలనాయకా! సకలప్రాణిసంరక్షకా! శ్రీమన్నారాయణా! నా విన్నపమును 
సావధానముగా వినుము. 58 


ఈ బ్రాహ్మణుడు నా స్నేహితుడు. పాపములనెన్నిటినో యాచరించెను. కాని 
నాయందనుగ్రహమునుంచియు, తీర్ధస్నాన మాహాత్యము వలనను 59 


వాటినన్నిటిని క్షమించి పాపముల నశించి పవిత్రుడగు నటులాశీర్వదింపుమని 
ప్రార్థింపగా 60 
102 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
భగలాన్‌ :- 
వసిష్ట! జాతః సనోషో మమాతీవ మహామునే । 
మమాశ్రితోతల యమిత్యేవ దయా తస్మింస్త్వయా కృతా ॥ 


య ఆగ్రితేషు వాత్సల్యం కురుతే స ఇహోత్తమః । 
తస్మిన్మమ మహాప్రీతిః తన్మదీయగుణో మహాన్‌ ॥ 


అయజ్బ త్వయి విశ్వాసాత్‌ భక్తిం విహితవానహో । 
మహత్సు భక్తిం యః కుర్యాత్‌ స ఏవ పురుషోత్తమః ॥ 


తస్య లక్ష్మా సమేతో౭_ హం వసామి సతతం హృది । 
అయన్తు బహుపాపాని కృతవాన్‌ లోకగర్తితః ॥ 
ఏకో గుణోం పి నాస్వస్మిన్‌ సర్వాబద్ధ ఇతీరితః । 
తథా౭_పి త్వత్సహాయేన తీర్థమాగత్య భక్తితః ॥ 


స్నాతశ్చ పూర్ణిమాయోగే పాపం సర్వం లయం గతమ్‌ । 
సర్వే చాస్మిన్‌ గుణా జాతాః సహవాసేన తే మునే। ॥ 


తస్మాత్‌ స సర్వసిద్దాఖ్యాం అద్యప్రభృతి యాస్యతి । 
అస్యాహం హృదయే తిష్టన్‌ సత్మర్మాణి ప్రవర్తయన్‌ ॥ 
ధనికం ధార్మికళ్చావ కరోమి సుఖీనం తదా । 
వసిష్ట శృణుమద్వాక్యం ఏతేషాం సన్నిధౌ బ్రువే ॥ 
పౌరోహిత్యేన సజ్ఞాతం తవ దోషం హరామ్యహమ్‌ । 
పురుషో వా౭_థవా నారీ బ్రాహ్మణః క్షత్రియో పి వా ॥ 
పాపాన్ముకో వాజ్ళాతాని ప్రాప్నోతి హి న సంశయః | 
మాముద్దిశ్య తపస్తప్త్వా తుమ్బురుర్భగవానిహ ॥ 

103 


61 


62 


63 


64 


65 


66 


67 


68 


69 


70 


52 


శ్రీబ్రహోత్తరఖశ్ణే, పళ్లూశో9_ధ్యాయః 


= 


భగఠానుడు :- 
వసిష్టా! నాకు చాల సంతోషము కలిగినది. “నన్నాశయించిన వాడుకదా” అనియే 
నీ వాతనియం దంతదయ కలిగియుంటివి. 61 


ఆ(శితవాత్సల్యముకలవాడే మహాత్ముడు. వానియందు నె నత్యంత 
ప్రీతికలిగియుందును. ఆ్రితవాత్సల్యమే నా ప్రధానగుణము. 62 


ఈ సర్వాబద్దుడును నీయందలి విశ్వాసమువలన నీయందు భక్తి కలిగియున్నాడు. 
మహాత్ములయందు భక్తికలవాడే పురుషోత్తముడు. 53 
వాని మనస్సులో నే నెల్లపుడు లక్ష్మిదేవితో నివసింతును. ఇతడు చాల పాపముల 
నాచరించినవాడు. లోకులచే నిందింపబడువాడు. 64 
ఈతనియందొక మంచిగుణమును లేదు. కావుననే సర్వాబద్దుడని పిలువబడు 
చున్నాడు. అయినను నీ సహాయముతో భక్తితో వ్‌ తీరమునకు వచ్చి 65 


పూర్ణిమ కలసిన దినమున స్నాన మొనరించుటచే నీతని పాప మంతయు 
నశించినది. నీ సహవాసముచే నీతనికన్నియు మంచి గుణములే కలిగినవి. 66 


కావున నేటినుండియు సర్వసిద్దుడను నామమీతనికి కలుగును. నేను వీని 
హృదయములోనుండి మంచి పనులను చేయించుచు 67 


ధనవంతునిగాను, ధార్మికునిగాను, సుఖవంతునిగాను చేయుదును. వసిష్ట! వీరందరి 
సన్నిధానమునను చెప్పుచున్నాను వినుము. 68 


నీకు పౌరోహిత్యమువలన వచ్చిన దోషమునంతయును పోగొట్టుచున్నాను. 
పురుషుడైనను స్రీయెనను బ్రాహ్మణుడైనను క్షత్రియుడైనను 69 


ఘోణతీర్థస్నానముచే పాపములుపోయి కోరికలను పొందు ననుటలో సందియము 


లేదు. పూజ్యుడగు తుంబురుడు నన్ను గూర్చి ఇచ్చట తపమాచరించి 70 


104 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


తీర్థస్య స్వస్య నామైవ ఖ్యాతిం ప్రార్థితవానభూత్‌ I 
అజ్ఞానాత్‌ విహితం జ్ఞానాత్‌ మనోవాక్కాయకర్శభిః ॥ 


యత్సాపం తదశేషజ్బా ప్యత్ర స్నానేన శామ్యతి । 
నారీ వా పురుషోవా౭_పి స్నాత్వా తీర్థే శుభే దినే ॥ 


ఇష్టార్థం స్వం స్వమాప్నోతి నాత్ర కార్యా విచారణా । 
దత్తా తుమ్బురుతీర్థాఖ్యా తీర్థస్యాస్య మహామునే ॥ 


వర్షే వర్షే మీనమాసే పూర్ణిమాయాం శుభే దినే । 
స్నాతి తుమ్చురుతీర్థే 9_స్మిన్‌ స ధన్యో భువనత్రయే ॥ 


కన్యా భర్తారమాప్పోతి లోకే సర్వగుణోత్తరమ్‌ I 
యువతీ దీర్గమాజ్ల్ఞల్యం కులోత్తారం సుతం తథా ॥ 


వృద్ధా పాపవినిర్ముక్తా పుత్రపౌత్రాదిసంయుతా । 
ధనాన్వితా బన్గుమతీ జీవద్భ్రీ చిరం వసేత్‌ ॥ 


వన్ఫా పుత్రం ప్రసూతేహ స్నానాదత్ర న సంశయః । 
పురుషో ధనమన్విచ్చన్‌ ధనీ భవతి నిత్యదా ॥ 


పుత్రార్థీ లభతే పుత్రం పౌత్రం పౌత్రేప్సరాప్నుయాత్‌ । 

మానారీ లోకసమ్మానం విద్యార్థీ బహువిద్యతామ్‌ ॥ 
యా థి 

లౌకికే వైదికే కార్యే పటుర్భవతి సర్వదా ॥ 


అత్ర స్నాతా ముక్తపాపాః సమస్తాః 
ధాన్యం ద్రవ్యం పుత్రభాగ్యజ్బా లబ్బా । 
సౌఖ్యం లబ్ధ్వా బన్గుమధ్యే సమస్తం 
ఆయుష్మన్లో విష్ణులోకం (६2०२९) ॥ 


105 


71 


72 


73 


74 


75 


76 


77 


78 


79 


53 


శ్రీబ్రహోత్తరఖశ్ణే, పళ్లూశో9_ధ్యాయః 


= 


ఈ తీర్థమునకు తన పేరుతో ప్రఖ్యాతిని ప్రార్థించెను. తెలిసికొని తెలియకకాని 
మనస్సు వాక్కు శరీరములచే నొనరించిన 71 


పాపమంతయు నిచ్చట స్నానమొనరించుటచే నశించును. స్రీగాని పురుషుడుగాని 
శుభదినమున నీ తీర్థమున స్నానము నొనరించి 72 


తమతమ యభీష్టములను బడయుదురు. ఇందు సందియములేదు. ఈ తీర్థమునకు 
తుంబురుతీర్థమను పేరొసంగబడినది. 73 


ప్రతి సంవత్సరమునను మీనమాసమున పూర్ణిమా శుభదినమున తుంబురుతీర్థమున 
స్నానమాచరించినవాడు ముల్లోకములయందు ధన్యుడు. 74 


ఈ తుంబురుతీర్ధస్నానమువలన కన్య సర్వసద్దుణసంపన్నుడగు భర్తను బడయును. 
యువతి దీర్హసుమంగళిగానుండి వంశోద్దార కుడైన పుత్రుని కనును. 75 


ముసలియామె ఈ తీర్ధస్నానముచే పాపములుపోయి పుత్రపౌత్రు లతోగూడి 
ధనముకలిగి బంధువులుకలిగి సుమంగళియై छ జీవించును. 76 


ఈ తీర్ధస్నానమున గొడ్రాలు పుత్రుని గనును. సందియములేదు. ధనమును కోరు 
మనుజుడు ధనవంతుడగును. 77 


కొడుకులను కోరువారు కొడుకులను, మనుమలను కోరువారు మనుమలను, 
గౌరవమును కోరువారు లోకములో నందరిచేతను గౌరవమును, విద్యార్థి 
పెక్కువిద్యలను పొంది లౌకిక వైదిక కృత్యములలో నెల్లపుడును నిపుణుడగును. 78 


ఈ తీర్థమున స్నానమోచరించినవారు పాపములుపోయిధాన్యము, ధనము, 
పుత్రభాగ్యమునుపొంది బంధువులతో సౌఖ్యవంతులై దీర్చాయువుకలవారై చివరకు 
మోక్ష సామ్రాజ్యము నలంకరింతురు. 79 


106 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 

పుణ్యతీర్థ దానఫల వర్ణనం 
అత్ర తీర్ధ త్ర దివసే స్నాత్వా యే భాగ్యశాలినః । 
దానం కుర్వన్తి విప్రేభ్యః తేష్వత్యన్తదయా మమ ॥ 
సువర్ణం యే ప్రయచ్చన్తి తేషాం లక్ష్మీ స్థిరా భవేత్‌ । 
గోదానం రాజతం దానం భూదానజ్బ ఫలం తిలాన్‌ ॥ 
విద్యాం వస్త్రజ్బ విప్రేభ్యో దాతా సో౭_తీవ మే ప్రియః! 
తామ్బూలజ్బు సుగన్థజ్బు దధి తక్రం గుడోదకమ్‌ ॥ 
దత్వా బ్రహ్మశివాదీనాం వన్షనీయా భవన్తి తే । 
యే బ్రాహ్మణాన్‌ భోజయన్తి భక్త్యా భాగవతానిహ ॥ 
తానాలోక్య మహా 9_నన్లో మమ లక్ష్యాశ్చ జాయతే । 
కలౌ యుగే చ ప్రఖ్యాతం తీర్థమేతదృ్భవిష్యతి ॥ 
స్నానం దానం మనుష్యాణాం సర్వాఘౌఘవినాశనమ్‌ । 
అత్ర మార్గప్రపాం యే వై కుర్వన్తి శ్రమహారిణీమ్‌ ॥ 
తాన్‌ మదంశాన్‌ బుషిగణాన్‌ వదన్యత్ర న సంశయః । 
సర్వం దానం కోటిగుణం భవత్యత్ర న సంశయః ॥ 
తస్మాత్‌ కుర్వన్తు దానాని సర్వే మనుజపుజ్ఞవాః । 
సర్వదా౭_స్మిన్‌ పుణ్యదినే సన్నిధిం విదధామ్యహమ్‌ ॥ 
స్నాతానామత్ర సర్వేషాం వాజ్ళితాని దదామ్యహమ్‌ । 


తీర్ధార్థమాగతాన్‌ సర్వాన్‌ ఆహూయ ఘననిఃస్వనః । 
భగవాన్వేజ్కటాధీశో వాక్యమర్థవద బ్రవీత్‌ ॥ 


107 


80 


81 


89 


83 


84 


85 


86 


87 


88 


५4 


శ్రీబ్రహోత్తరఖశ్ణే, పళ్లూశో9_ధ్యాయః 


పుణ్యతీర్థస్థానములలో దానములు చేయుటచే కలుగు ఫలమును చెప్పుట 


ఈ తీర్ధమున నీ దినమున స్నానమాచరించి (బ్రాహ్మణులకు దానమొనరించు 
యదృష్టవంతులయందు నాకు మిక్కిలి దయ కలుగును. 80 


ఈ తీరమున స్నానమాచరించి బంగారమును దానమొనరించు వారివద్ద లక్ష్మీ 
నిత్యనివాసమొనరించును. గోవును, వెండిని, భూమిని, నువ్వులను 81 


విద్యను, వస్త్రమును (బ్రాహ్మణులకు దానమొసంగినవారు నాకు మిక్కిలి ప్రియులై 
యుందురు. తాంబూలమును, సుగంధ (ద్రవ్యములను, పెరుగు, మజ్జిగ, 
బెల్లపుపానకమును యిచ్చువారు 82 


(బ్రహ్మ ఈశ్వరుడు మున్నగువారికిని పూజ్యులగుదురు. భక్తితో న్‌ తీర్ధతీరమున 
భగవద్భక్తులకు భోజనమిడిన వారిని 88 


గాంచిన నాకును లక్ష్మికిని మహానందము కలుగును. ఈ తీర్థము కలియుగమున 
మిక్కిలి ప్రసిద్ధిని బడయును. 84 
ఈ తీరమున స్నానము దానము మనుష్యుల పాపరాశుల నిర్మూలింపజేయును. 
ఈ తీర్దమునకేగు దారిలో శ్రమనుపోగొట్టు నట్టి చలివేంద్రమును కల్పించునట్టి 85 
® ల € € 
వారిని నా అంశతోగూడిన బుషులని చెప్పవచ్చుననుటలో సందియములేదు. 
ఇచటచేసిన ప్రతి దానమును కోటిరెట్లధిక ముగా ఫలమునిచ్చును. 86 


కావున మానవోత్తములందరు దానములను చేయుదురుగాక । ఈ పుణ్యదివసమున 

నెల్లప్పుడును నే నీ తీర్థమున నివసించి 87 

ఈ తీర్థమును స్నానమునొనరించిన వారికందరకును కోరికల నొసంగుదును. 

అని తెలిపి తీర్గమునకై వచ్చిన వారినందరును పెద్దధ్వనితో శ్రీ శ్రీనివాసుడు 
© = యట 

పిలచి 88 


108 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
సర్వేషాం వః సర్వపాపక్షయో౭_ భూత్‌ । 
సర్వేషాం వో వాణ్భీతం దత్తమేవ I 
సర్వేషాం వః సన్లు కాలాన్తరే చ। 
లోకాః (్రేష్టాః యోగినామప్యలభ్యాః ॥ 89 
కలౌ తు భారతే వర్షే మానుషం జన్మ దుర్లభమ్‌ । 
తతో వేజ్బటయాత్రా తు దుర్లభా సుకృతం వినా ॥ 90 
తతో౭_ప్యస్మిన్‌ దినే పుణ్యే తీర్థే తుమ్బురునామకే I 
స్నానం దానజ్బ లబ్ధిజ్బోత్‌ తే కృతార్దా న సంశయః ॥ 91 
ఇత్యుక్త్వా వేజ్మటాధీశో హరిర్గరుడవాహనః । 
రమయా సహితో రేమే వేజ్కటాఖ్యే మహీధరే ॥ 92 
ఏవం తుమ్బురుతీర్ణే వై స్నాత్వా దేవర్షిమానవాః I 
హరిం నత్వా తద్వచన సుధాం పీత్వా యథాగతమ్‌ । 
ప్రశంసన్తస్తు తత్తీరం యయుః సన్తుష్టమానసాః ॥ 93 


ఘోణస్నానేన సర్వసిద్ధం సర్వాబద్ధం ప్రతి వసిష్టాది ప్రశంసా 


వసిష్టస్సర్వసిద్ధేన తుష్టః స్వారి వాసమాగమత్‌ । 
కిజ్చిత్మాలానన్తరం తం వసిష్టో వాక్యమబ్రవీత్‌ ॥ 94 


గచ్చ విప్ర స్వకం గ్రామం ధనవత్స్వగ్భృహం వ్రజ । 
వేజ్కటేశప్రసాదేన ధనధాన్యాదికం బహు ॥ 95 


స్నానదానజపాదీని విప్ర కర్మాణి ८० చర । 
మహత్సు పూజాం కుర్వాణో భోజయన్‌ బ్రాహ్మణానపి ॥ 96 


వేజ్మటేశేత్యభివదన్‌ పుత్రపొతైః సుఖీ భవ । 


ఇత్యుక్తః స వసిష్టేన నత్వా తత్సాదపజ్మజమ్‌ ॥ 97 


109 


55 


శ్రీబ్రహోత్తరఖశ్ణే, పళ్లూశో9_ధ్యాయః 


= 


సాధుపుంగవులారా! మీయందలి పాపములన్నియు నశించినవి. మీ కోరికలన్నియు 
నిచ్చితిని. మీకు కొంతకాలము పిమ్మట యోగీంద్రులకైనను లభింపశక్యముగాని 
యుత్తమలోకములు లభించును. 89 


కలియుగమున భరతవర్షమున మనుష్యజన్మ దుర్లభము. అందును పుణ్యములేనిచో 
వేంకటాచలయాత్ర మిక్కిలి దుర్లభము. 90 


అందునను ఇట్టి పుణ్యదినమున తుంబురు తీరమున స్నానము, దానము చేయుట 
లభించిన మనుష్యులు కృతార్థులనుటలో సందియములేదు. 91 


అని యిట్లు పలికి శ్రీ శ్రీనివాసుడు గరుడవాహనారూఢుదై లక్ష్మీదేవితో 
వేంకటాచలమున క్రీడించెను. 92 
ఈ విధముగా దేవర్శ్షులు మనుజులందరును తుంబురు తీరమున స్నానమొనరించి 
శ్రీనివాసునకు నమస్కరించి శ్రీనివాసుని వాక్కులనెడు అమృతమునుగ్రోలి ఆ 
తీర్థమును పొగడుచు సంతోషించిన మనస్సుతో వచ్చినట్లుగనే వెడలిపోయిరి. 93 
ఘోణస్నానముచే భగవంతునినుండి సర్వసిద్దుడని పేరును బడసిన 
సర్వాబద్దుని వసిష్టాదులు పొగడుట 
వసిష్టుడు సంతసించి సర్వసిద్దునితో గూడ తన నివాసమున కేతెంచెను. కొంతకాలము 
పిమ్మట అతనితో వసిష్టుడు 94 
బ్రాహ్మణా! నీవు నీ గ్రామమునకేగి ధనవంతమైన ५०००९ నుండుము. శ్రీ 
శ్రీనివాసుని అనుగ్రహముచే మిక్కుటమగు ధన ధాన్యాదులు చేకూరగలవు. 95 
బ్రాహ్మణులకు విహితములగు స్నానదాన జపాది నిత్యకర్మల నాచరింపుము. 
మహాత్ములను పూజించుచు బ్రాహ్మణులకు అన్నదానము నొనరించుచు 96 
“శ్రీవేంకటేశియని పలుమారుచ్చరించుకొనుచు పుత్రులతోను, పౌత్రులతోను 
సుఖముగా నుండుమిని పలుకగా సర్వసిద్ధుడు వసిష్టుని పాదపద్మములకు 
నమస్కరించి 97 
110 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


స్వగ్రామమగమత్‌ సిద్ధః సర్వైరభ్యుద్గతో9_భవత్‌ । 
సర్వసిద్ధ! భవాన్‌ ధన్యో వేజ్కటేశః కృపానిధిః ॥ 


వసిష్టస్య ప్రసాదేన త్వత్సమః పురుషోనహి। 
ఏవం సమ్బూజిత సర్వైః బ్రాహ్మణక్షత్రియాదిభిః ॥ 


ధనధాన్యయుతః సపుత్రపౌత్రః స సదాచారయుతః సదానధర్మః I 
అథ వేజ్మటనాయకేతి జల్పన్‌ అవనౌ బ్రాహ్మణపుజ్జవో బభూవ ॥ 


ఏవం సత్సజ్ఞమహిమా త్వేవం వేజ్మటవైభవః I 
ఏవం తుమ్బురుతీర్ణస్య మహిమా లోకసమ్మతః ॥ 


ఇమం ప్రసజ్ఞం యో విద్వాన్‌ వేజ్మటాచలవైభవమ్‌। 
మీనమాసే పూర్ణిమాయాం పఠతే జనసంసది ॥ 


వక్తుశ్చ భక్త్యా శ్రోత్యణాం వాజ్బితాని దదాత్యసౌ । 
యస్తు వేజ్బటమాహాత్య కథాకథనకోవిదః ॥ 
విష్టంశం తం ప్రశంసన్తి వ్యాసాద్యా మునయస్తథా ॥ 


& సూతః :- 
వేజ్నటాచలమాహాత్యం (శ్రుతం వా పావనం ద్విజాః | 
యస్మిక్ష్య్ళతే£_ న్యమాహాత్య (శ్రవణేచ్చా న జాయతే ॥ 


నాస్తి తుమ్చురుతీర్థస్య సమం పాపప్రణాశనమ్‌ । 
తన్మీనపౌర్ణమాస్యాం చేత్‌ సర్వపుణ్యోత్తమోత్తమమ్‌॥। 
ఇతి శ్రీబ్రహ్మ్తీత్తరఖణ్జే శ్రీవేజ్ఞటాచలమావోత్సే తీర్థమావోత్సే 
+ మాహాత్మ వర్ణనం నామ 
వజ్ఞాశత్తమోం_ ధ్యాయః 


==> ° ल्ल 


111 


56 


98 


99 


100 


101 


102 


103 


104 


105 


శ్రీబ్రహోత్తరఖశ్ణే, పళ్లూశో9_ధ్యాయః 


అతి 


తన గ్రామమునకేగి యందరిచే నెదుర్కొనబడి “సర్వసిద్దా” నీవు ధన్యుడవు. శ్రీ 


వెంకటేశ్వరుడు మిక్కిలి దయామయుడు. 98 


వసిష్టుని అనుగ్రహముచే నీతో సాటియగు పురుషుడు లేడు.” ఈ విధముగా 
సమస్త బ్రాహ్మణ క్షతియాదులచే చక్కగా పూజింపబడి 99 


ధనధాన్యములు కలిగి పుత్రపౌత్రులతోగూడి మంచినడవడి కలిగి దానధర్మములనా 
చరింపుచు “వేంకటేశా, వేంకటేశా” యని యుచ్చరింపుచు భూలోకమున 
బ్రాహ్మణ ్రేష్ణుడై విరాజిల్లెను. 100 


ఈ విధముగా సత్సహవాస మాహాత్మ్యము ఈ విధమైన శ్రీ శ్రీనివాసుని వైభవము 
ఈ విధమగు తుంబురు తీర్థమహిమ లోకవిఖ్యాతములైనవి. 101 


ఈ చరిత్రలను శ్రీ వేంకటాచలపతి వైభవమును మీన మాసమున పౌర్ణమితిథియందు 
జనులు పలువురుండు స్థలమున నే పండితుడు పరించునో 102 


ఆతనికిని, భక్తితో వినువారికిని శ్రీ శ్రీనివాసుడు కోరిన కోరికల నిచ్చును. వేంకటేశుని 
మాహాత్మ్య కథలను చెప్పుటలో నేర్చుకలిగి యుండు వానిని విష్ట్వంశ సంభూతునిగా 
వ్యాసాది మునులుకూడ స్తుతింతురు. 103 


బుషులారా! అతిపవిత్రమగు వేంకటాచలమాహాత్మ్యము వింటిరికదా! దీనిని 
వినినపిమ్మట ఇతర మాహాత్మ్యములను వినవలెనను కోరిక కలుగనేరదు. 104 


తుంబురుతీర్ణమువలె పాపములనశింపజేయు తీర్ధము వేరొండులేదు. మీన 
మాసమున పౌర్ణమితిథియందు స్నానమాచరించిన మహాపుణ్యములలోనుత్తమమైన 
పుణ్యము చేకూరును. 105 
ఇది శ్రీ (బ్రహ్మోత్తరఖండమున శ్రీ వేంకటాచలమావోత్యుమున 
తీర్థమావోత్య్యమున ఘోణతీర్థమావోత్యవర్హనమను 
యేబదియవఅధ్యాయము సమాప్తము. 
కను +. ౯ + జకికణాద 


112 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
అథ ఏకపళ్బాశత్తమోల9_ ధ్యాయః 
తుమ్చురోర్నారదశాపేన ఘోణతీర్థ ప్రాప్తిః 


బుళకయః :- 

సూత! సర్వార్థవిజ్ఞాన విచక్షణ మహామతే । 

కిజ్చీద్‌ బూమో వయం సర్వే తన్నో వక్తుం త్వమర్హసి ॥ 
తుమ్బురుర్నామ భగవాన్‌ కస్మాద్వేజ్బటపర్వతే । 
తపస్తప్తా కచిత్తీర్ధే లబ్ధివాన్‌ కిం ఫలం వద ॥ 
కస్మాద్వా ఘోణతీర్థస్య స్వాఖ్యాం ప్రార్థితవానభూత్‌ I 
కిముద్దిశ్య తపస్తప్తం అస్మాకం వక్తుమర్శ సి ॥ 

శ్రీ సూతః :- 

వేజ్మటేశం నమస్కృత్య కథాం కల్మషనాశినీమ్‌ | 
ప్రవదామి ముదా యుక్తాః శృణుత బ్రహ్మవాదినః ॥ 


కదాచిద్గగనే యానా వీణావాదనతత్సరౌ । 
ధ్యాయనౌ హరిమేకాగ్రా మునీ తుమ్బురునారదౌ ॥ 


మనుప్యస్తుతిరతీవ నినేతికథనమ్‌ 


ఆకాశమారే దేవర్షి తుమ్బురుం వీక్ష్య విస్మితః । 
సర్వరత్నమయీం వీణాం దధతం వాక్యమబ్రవీత్‌ ॥ 


తుమ్బురోతవ వీణేయం మద్వీణాతో విరాజతే । 
కేనైవం శోభతే వీణా పూర్వమేవం న శోఖితా ॥ 


సత్యం వదేతి పృష్టో౭_సౌ తుమ్చురుర్వాక్యమటబ్రవీత్‌ । 
ప్రాచీనబర్హిషం భూపం గత్వాల_హం స్తుతిముక్తవాన్‌ ॥ 


113 


57 


శ్రీబ్రహోత్తరఖత్చే, ఏపకపజ్లూశత్తమో9_ ధ్యాయః 


ఏబదియికటవ అధ్యాయము 
తుంబురునకు నారదుని శాపముచే ఘోణతీర్ధము లభించుట 


२०००६०९० :- 

సకల శాగస్త్రార్థములెజుంగుటలో నిపుణుడవును, మహాప్రాజ్ఞుడవు నగు సూతా! 
మేమందరమును కొంచెము చెప్పదలంచు కొని యున్నాము. దానిని నీవు మాకు 
వినుపింపవలెనని బుషులు సూతునడిగిరి. 1 


పూజ్యుడగు తుంబురుడెందులకు వేంకటాచలమున ఒకానొక अन) 


తపమాచరించెను? ఏమి ఫలమునందెనో తెలుపుము. 2 
ఎందులకు ఘోణతీర్ణమునకు తనపేరు స్థిరపడునటుల ప్రార్థించెను, దేనికై 
తపమాచరించెనో మాకు తెలుపుమిని యడిగిరి. 3 
సూతుడు :- 


బుషులడుగగా సూతుడు శ్రీ వేంకటాచలపతికి నమస్కరించి పాపహరమగు కథను 
చెప్పుచున్నాను. బ్రహ్మజ్జులారా! సంతనమున వినుడని చెప్పుటకారంభించెను. 4 


ఒకానొకప్పుడు వీణలను వాయించుటలోనే నిమగ్నులై ఇతర చింతులులేని 
మనస్సుతో శ్రీమన్నారాయణుని ధ్యానించుచు తుంబురుడు నారదుడును 
ఆకాశమార్గమున నేగుచుండిరి. ర్‌ 


మనుష్యుని స్తుతించుట దుర్గుణమని తెలుపుట 
అపుడు నారదుడు రత్నఖచితమైన వీణను ధరించియున్న తుంబురును గాంచి 
యాశ్చర్యమునుచెంది 6 


తుంబురా! & యీ వీణ నా వీణకంటె మెరయుచున్నది. ఏ కారణముచే నీ వీణ 
యిట్లు మెరయుచున్నది. పూర్వమిట్లు ప్రకాశించలేదే. 7 


నిజముచెపుమనియడుగగా తుంబురుడు నారదా! నేను ప్రాచీనబరిషుడను 
రాజువద్ద కేగి యాతనిని స్తుతించితిని. 8 
114 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


సన్తుష్టస్తేన మే వీణాం ఏవం రాజా త్వకారయత్‌ । 


నారదస్తద్వచః [శ్రుత్వా కోపా౭_విష్టో జగాద హ ॥ 9 
నారదః :- 

నరస్తుతిః కృతా సాధో లోకే సత్సు వినిన్టితా । 

తన్మాన్మత్సంగయోగ్యత్వం న పశ్యామ్యధమే త్వయి ॥ 10 


సర్వేషామపి లోకానాం నాయకం కేశవం వినా । 
నరం న స్తోత్రయామ్యేవ తాదృగస్మ్‌ హరి ప్రియః ॥ 11 
మయా సహనతే సఖ్యం ఉచితం తన్నరస్తుతేః I 
అవాక్ళిరాః పతత్వంతు ఖేచరత్వం న తే భవేత్‌ ॥ 12 


ఇత్యుక్తమాత్రే మునినా నారదేన తథైవ సః । 
అవాక్ళిరాః పపాతా9_శు వేజ్మటాచలమధ్యతః ॥ 13 


ఘోణతీర్ధే క్వచిద్భాగే మనుషషాదివివర్ణితే | 
సింహశార్జూలసహితే భీరూణాం భయదాయిని ॥ 14 


పతన్నపి హరిం ధ్యాయన్‌ ప్రణతః ప్రీతికారకమ్‌ । 

న వ్యథామాప్తవాన్‌ ఘోణ మధ్యం కేవలమాప్తవాన్‌!! 15 
ఘోణతీర్థే భగవద్దానపూర్వకతుమ్బురుకృత తపః (ప్రకారః 

తతో దృష్ట్వా తుతం ఘోణం దిశః సమవలోక్య చ। 

హరిభక్యా ధీరబుద్ధిః । ఏవం చిన్తాం చకార హ ॥ 16 


వేజ్మటా ద్రేర్మధ్యదేశో I నాన్యో భవితుమర్హతి I 
తస్మాదేతద్వేజ్కటేశో । మాం రక్షతు సదా హరిః ॥ 17 


గతిర్వేజ్బటనాథో మే । నాన్యా గతి రితిబ్రువన్‌ । 


సశజ్ఞచక్రం లక్ష్మీశం । తం ధ్యాతు ముపచక్రమే ॥ 18 


115 


58 


శ్రీబ్రహోత్తరఖతశ్ణే, ఏపకపళ్లూశత్తమో9_ ధ్యాయః 


దానిచే నారాజు సంతసించి నా కిట్టి వీణను చేయించియిచ్చెనని తెలిపెను. నారదుడా 
మాటను విని మిక్కిలి కోపించి 9 
నారదుడు :- 

సత్సురుషా! లోకమున మనుష్యులను స్తుతించుటయనెడు కృత్యమును సజ్జనులు 
నిందింతురు, ७ 5 88 నీవాచరించితివి. నీవంటి నీచుడు నాతో 


స్నేహమొనరింపతగడు. 10 
సమస్తలోకములకు ప్రభువగు శ్రీమన్నారాయణునితప్ప మనుజుని స్తుతింపక 
శ్రీమన్నారాయణునియందే నేను ప్రీతిగలిగియున్నాను. 11 
మనుజులను స్తుతించునట్టి నీకు నాతో స్నేహము తగినదికాదు, నీవు తల 
(క్రిందులుగా నేలపడుము. నీకాకాశమార్ల గమనము లభింపదు. 12 
అని పలికినంతనే తుంబురుడు తలక్రిందులుగా శ్రీ వేంకటాచలము నకు 
మధ్యయందున్న 13 


మనుష్య సంచారములేక సింహములు వ్యాఘ్రములు తిరుగుచు పిరికివారలకు 
భయమును కలిగించు ఘోణతీర్థమున నొక (ప్రదేశమున తలక్రిందులుగాపడెను. 14 


పడుచున్నవుడు శ్రీమన్నారాయణుని ధ్యానించుచు (పియమును చేకూర్చు 
శ్రీమన్నారాయణు నకు నమన్మరించుచు కొంచెమేనియు బాధనొందక 
ఘోణతీర్థమధ్యమును చేరెను. 15 


ఘోణ తీర్థంలో తుంబురుని తపస్సు 
తుంబురుడా ఘోణతీర్ధమును చూచి దిక్కులను పరికించి శ్రీమన్నారాయణుని 


యందలి భక్తితో ధెర్యముకలవాడై 16 

ఇది వేంకటాచలముయొక్క మధ్యదేశమే కాని ఇతరస్థలము కానేరదు. కావున 

నెల్లపుడు నన్నీ శ్రీనివాసుడు రక్షించుగాక! 17 

నాకు వేంకటాచలపతియే రక్షకుడు. ఇతర రక్షణలేదని పలుకుచు శంఖచక్రధారియగు 

శ్రీమన్నారాయణుని ధ్యానించుటకు ప్రారంభించెను. 18 
116 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


స్నాత్వా తీర్థే తత్ర భక్తా ప్రాజ్‌ముఖస్తూపవిశ్య చ । 
ప్రాణాయామశతం కృత్వా తుమ్చురుర్భానమాస్థితః ॥ 


పీతామ్బరం పీనభుజాచతుష్కం భుజాన్తరాలస్థితలక్ష్మియుక్తమ్‌ । 


19 


ప్రసన్నవక్రం ప్రకటీభవత్మృపా పాధోధినేత్రం పరమం పుమాంసమ్‌ ॥ 20 


అనన్తపక్షీశచమూపముఖ్య 
భక్తెస్సమేతం పరమర్శిసేవ్యమ్‌ । 
దేవాదిదేవం దితిజాన్తచక్రం 


సేవాపరాణాం సులభం నిధానమ్‌ ॥ 


హృదమ్బుజే హృద్యవపుర్ధరన్తం సజ్బిన్తయన్‌ వేజ్మటశైలనాధమ్‌ 
సముచ్చరం స్త్యక్షరమర్ధయుక్తం నివాతనిష్మమ్స ఇవ స్థితోల౭_భూత్‌ ॥ 


తుమ్బురుతపస్తుష్టభగవదావిర్భావాదిః 
ఏవం తు నియమేనైవ సంవత్సరమువాస హ । 
తతః ఫాల్గుణమాసే తు పౌర్ణమాస్యాం మవాతిథా ॥ 
ప్రాదుర్చభూవ భగవాం స్తత్ర వేజ్బటనాయకః । 
పీతామ్బరో దివ్యగన్గ స్రగ్భూషాభిరలజ్ఞృతః ॥ 


రాకాచన్లోపషమముఖో రాజీవాల_ యతలోచనః । 
లక్ష్యా సర్వజగన్నాత్రా రమణీయభుజాన్తరః । 
సమస్తవాద్యనినద సబ్బుష్టగిరికన్షరః ॥ 

అలి యులు [> 


శ్రీభగఠాన్‌ :- 
తుమ్బురో! తుమ్బురో! వత్స! మాం పశ్య కిమపేక్షసే I 
ఇతి బ్రువన్తం తమృషిః దదర్శోన్మీల్య చక్షుషీ ॥ 


117 


21 


22 


23 


24 


25 


26 


శ్రీబ్రహోత్తరఖత్చే, ఏపకపజ్లూశత్తమో9_ధ్యాయః 


అతి * ऽ 


ఆ ఫరోణతీర్థమున భక్తితో స్నానమాచరించి తూర్పుముఖముగా కూర్చుని 
ప్రాణాయామమును నూరుపర్యాయములొనర్చి ధ్యాననిమగ్చుడై 19 


పచ్చని పట్టువస్తమును ధరించినట్టియు, వక్షస్థలమున శోభిల్లు శ్రీదేవి కలిగినట్టియు, 
చిరునవ్వుచిందించు ముఖము కలిగినట్టియు, దయాసముద్రముప్పొంగు నేత్రములు 
కలిగినట్టియు, పరమ పురుషుడైనట్టియు 20 


శేషుడు, గరుత్మంతుడు, విష్వక్సేనాదిప్రధానభక్తులతో కూడియుండి, మహాబుషులచే 
సేవింపబడునట్టియు, దేవాదిదేవుడైనట్టియు, రాక్షససంహారము నొనరించు 
చక్రమును ధరించినట్టియు, తదేకనిష్టతో సేవించువారికి సులభమగు 
నాశ్రయమైనవాడును 21 


చక్కని శరీరసౌష్టవముగల శ్రీ వేంకటాచలపతిని హృత్పుండరీకమున ధ్యానించుచు 
అర్థము చెడకుండునట్లు (త్యక్షరమ[న్రమును జవించుచు గాలివీల్చక 
చలింపకయుందడెను. 


తుంబురుని తపస్సునకు మెచ్చి భగవంతుడు ప్రత్యక్షమగుట 


ఇట్లు నియమముగా నొక సంవత్సరముండెను. అంత ఫాల్గుణ మాసమున పౌర్ణమీ 
మహాతిధియందు 23 


పచ్చని పట్టు వస్త్రమును ధరించి దివ్యపరిమళముగల మాలికలు ఆభరణములచే 
నలంకరింపబడి 24 


పౌర్ణమిచంద్రునివంటి ముఖముకలిగి పద్మపత్రములవలె విశాల నేత్రములు కలిగి 
సుందరమగు వక్షస్థలమున లోకమాతయగు లక్ష్మియలంకరించియుండగా 
సమస్తమగు వాద్యఘోషములచే ప్రతిధ్వనించు కొండగుహలు కలుగనట్లుగా 
భగవంతుడగు శ్రీనివాసుడు ప్రత్యక్షమై 25 
భగఠానుడు :- 

తుంబురా! తుంబురా! నాయనా! నన్నవలోకింపుము. నీకేమి కావలయునని 
పలుకుచున్న శ్రీమన్నారాయణుని తుంబురుడు కనులువిప్పి గాంచెను. 26 

118 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


సాష్టాబ్బం తం ప్రణమ్యాథ దేవదేవం దదర్శ హ । 
తస్య పారే సేవమానం దదర్శానన్తమవ్యయమ్‌ ॥ 


గరుడం గిరిసజ్కాశం విష్వక్సేనం మహాప్రభుమ్‌ । 
అగస్య్యమృషిముఖ్యజ్బు దేవపాదావలోకినమ్‌ ॥ 


అన్వాన్‌ ద్ర్వైపాయనాదీంశ్చ బుషీనజ్టులిబన్థవాన్‌ I 
సనకాద్యాన్‌ యోగినశ్చ వైభానసమునీనపి ॥ 


శుకమానసపుత్రాంశ్చ శుకబ్బు మునిసత్తమమ్‌ । 
దేవగస్థర్వసిద్ధాంశ్చ విశ్వావసుముఖానపి ॥ 
యక్షాన్‌ కింపురుషాంశ్చెవ కిన్నరోరగనాయకాన్‌ | 
జయ దేవ! జగన్నాథ! సావధాన మనోజయ! ॥ 


ఇతి మేఘరవోదగ్రాన్‌ వేత్రపాణీంశ్చ కాంశ్చన । 
ఆబ్రహ్మలోకాదాయాతాన్‌ అప్పరోగణమాగతమ్‌ ॥ 


ఆహూయాశేషలోకం తం ఆహ శేషగిరీశ్వరః । 


భో భోః సర్వే పి తీర్థేల_స్మిన్‌ స్నానం కురుత మా చిరమ్‌॥ 


సమస్త పాపహరణే సర్వశ్రేయో విధాయిని । 
ఇతి వాక్యం సమాకర్ణ్య భక్తా సజ్మల్ప్య వాగ్యతాః ॥ 


గోవిన్దేతి తతః స్నాత్వా తీర మారురుహుశ్చ తే । 
శుద్ధహృత్తుమ్బురుశ్చాపి స్నాత్వా తైః సహితస్తథా ॥ 


భగవత్సన్నిధిం ప్రాప్తాః స్తోత్రం చక్రుః పృథక్‌ పృథక్‌ I 


జయ! సర్వగుహాల 9 వాస లోకరక్షామణే హరే! ॥ 


119 


27 


28 


29 


30 


31 


32 


33 


34 


35 


36 


60 


శ్రీబ్రహోత్తరఖత్ణే, ఏపకపళ్లూశత్తమో9_ ధ్యాయః 
శ్రీనివాసునకు సాష్టాంగముగ నమస్కరించి ఆతని ప్రక్కన సేవించుచున్న 
నాశరహితుడగు ఆదిశేషుని గాంచెను. 27 


పర్వతోపమానుడగు గరుత్మంతుని, మహాప్రభువగు విష్వక్సేనుని, దేవుని 
చరణారవిందము లనే వీక్షించుచున్న అగస్తమహర్షిని 28 


చేతులు జోడించి నిలిచిన దైపైపాయనాది యితర బుషులను, సనకాది 
యోగీంద్రులను వైఖానసమునులను 29 


శ్రీ శుకుని మానస పుత్రులను, శుకమహామునిని దేవగంధర్వ సిద్దులను, విశ్వావసువు 
మొదలగు వారిని 30 


యక్షులను, కింపురుషులను, కిన్నర, నాగగ్రేష్టులను “దేవ! జయ మగుగాక! 
జగన్నాథా! జయమగుగాక! సావధానచిత్తా! జయమగు గాక! 31 


అని మేఘమువంటి గొప్పధ్వనినానరించు కొందరు పేపబెత్తములను ధరించువారిని, 
బ్రహ్మలోకమునుండివచ్చినవారిని, అప్పరోగణము లను, 32 


అచ్చటనున్నవారినందరను పిలచి శ్రీనివాసుడు “ఓయీ! మీరందరీ తీరమున 
శీఘ్రముగా స్నానమాచరింపుడు. 33 


ఇది సమస్త పాపములను పోగొట్టి సకల (శ్రేయములనొసంగు తీర్థమ”ని పలుకగా 
ఆ మాటను వినియందరును భక్తితో సంకల్పించి మౌనముగలవారై 34 


గోవిందాయనుచు స్నానమాచరించి యొడ్డునకు విచ్చేసిరి, నిర్మల మనస్ముడగు 
తుంబురుడును వారితో కలసి స్నానమాచరించెను. 35 


వారందరును భగవత్సన్నిధికేగి వేరువేరుగా శ్రీనివాసుని స్తుతించిరి, సర్వహృదయ 
గుహల యందు నివసించు స్వామీ! జయమగుగాక! లోకములను రక్షించు స్వామీ! 
జయమగుగాక! 36 


120 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
భకార్తపాలనపర! ప్రణతార్తిహర! ప్రభో! । 
లక్ష్మీనాధ! జయానన్త! రక్షితాశేషభూసుర! । 
పునీహి సకలాన్‌ లోకాన్‌ పాలయ త్వం కృపాలయ! ॥ 


తుమ్బురుః ;- 

వన్దే సదా వేజ్మటశైలనాథం 

త్వామేవ మే పాపహరో భవ త్వమ్‌ । 
తీర్ధానుభావబ్బు తవానుభావం 

శ్రోతుం మమేచ్చా పరివర్ధతే హి ॥ 

శ్రీసూతః :- 

ఇతి స్తుతో వేజ్మటేశః కుమృసమృవమ్రవీత్‌ । 
ఏతేషామద్య సర్వేషాం వేజ్మటాచలవైభవమ్‌ ॥ 


మాహాత్యమపి తీర్ధస్య వడ కిజ్చిన్మహామతే 11 
ఇత్యుకో దేవదేవేన తత్రాగస్తో౭_ బ్రవీదిదమ్‌ ॥ 


288९9 యం వేజ్కటగిరిః సర్వపుణ్యస్థలేష్వపి I 
సమస్తతీర్థాన్యతైవ పుణ్యాని నివసన్తి హి ॥ 


భక్తాపరాధాన్‌ సోథ్ట్వైవ వేజ్మటేశో దయాపరః । 
రక్షత్యేవ తతః సో9_ యం సేవ్యః శ్రీవేజ్కటేశ్వరః ॥ 


స్నాతానామత్ర తత్తీర్ణే సర్వపాపక్షయో భవేత్‌ । 
సర్వశ్రేయాంసి సిద్ధ్వన్తి నాత్ర కార్యా విచారణా ॥ 


సువర్ణమన్నం తామ్బ్ఫూలం సుగన్హం శీతలం జలమ్‌ । 
६9 ® 
అత్ర దత్వా నరః పూత సర్వాన్‌ కామానవాప్పుయాత్‌ ॥ 


121 


37 


38 


39 


40 


41 


43 


43 


44 


61 


శ్రీబ్రహోత్తరఖత్చే, ఏపకపజ్లూశత్తమో9_ధ్యాయః 


=¬ 
భక్తులను, దుఃఖీతులను రక్షించుటలో ఆసక్తికలవాడా! నమస్మరించు వారి 
ఆపదలనుబాపు స్వామీ! శ్రియఃపతీ! అనంతా! బ్రాహ్మణుల నందరను బ్రోచినవాడా! 
సకల లోకములను పవిత్రమొనరిం చుము. కరుణానిధి! మమ్ములను పాలింపుముిని 
ప్రార్థించిరి. 61 


తుంబురుడు :- 
తుంబురుడును-శ్రీవేంకటాచలాధీశా! నిన్నే నేనెల్లపుడును నమస్మరింతును, నా 
పాపములను నీవే పోగొట్టుము. తీర్ధ మహిమను నీ మహిమను వినవలెనని నాకు 


కుతూహల మధిక మగుచున్నదని ప్రార్థించెను. 38 
నూతుడు :- 

తుంబురుడు స్తుతింపగా శ్రీనివాసుడగస్త్యునితో - బుద్ధిశాలివగు అగస్త్యా! 
వీరందరకును వేంకటాచల వైభవమును 39 


ఫరోణతీర్థమాహాత్మ్యమును కొంచెము తెలుపుమని పలుకగా (శియఃపతిచే 
నిట్లాజ్ఞాపింపబడి యగస్యుడిట్లు చెప్పుటకారంభించెను. 40 


సమస్త పుణ్యస్థలములలోను శ్రీ వేంకటాచలము మిక్కిలి పవిత్రమైనది. పుణ్యతీర్ధము 
లన్నియు నిచ్చటనేయున్నవి. 41 


८5 ०६००26० ०5००८६2 వేంకటాచలపతి భక్తుల యపరాధములను సహించి 
రక్షించునుగాక, శ్రీ వేంకటాచలపతి సేవింపతగినవాడు. 42 


ఈ తీరమున స్నానమాచరించినవారి పాపములన్నియు నశించి సకల శ్రేయములు 
చేకూరును. సందియములేదు. 43 


బంగారమును, అన్నమును, తాంబూలమును, సుగంధమును, చల్లని నీటిని యిచట 
దానమునొనరించిన మనుజుడు సమస్త కోరికలను పొందునిని తెలిపెను. 44 


122 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
తుమ్బురుః ;- 
భగవాన్‌! మమ నామ్నైవ తీర్థమేతత్రసిద్ధతు | 
తథాస్త్విత్యుక్తవాన్న్విష్ణుః తుమ్బురుం పునరబ్రవీత్‌ ॥ 
భగలాన్‌ :- 
నారదేన సహైవ త్వం పూతో మత్మీర్తనం కురు । 
యే£_త్ర ఫల్గుణరాకాయాం స్నానదానాది కుర్వతే ॥ 


ఇహ లోకే పరత్రా 9 పి తేషామిష్టం దదామ్యహమ్‌ । 
ఇత్యుక్తాః తుమ్చురుముఖాః తుష్టా యాతా యధాగతమ్‌॥। 
ఇతి శ్రీబ్రహ్మోత్తరఖణ్చే త్రీవేజిటాచలమాహాత్ళే 
తీర్థమాహాత్య్రే తుమ్సురుతీర్ధమావోత్యవర్హనం నామ 
ఏకవజ్టాశత్త్రమో౨_ ధ్యాయః. 


=° + (్రైకెతిణాా 


శ్రీస్మ్కాన్స పురాణాన్తర్గత శ్రీవేంకటాచల మాహాత్మ్యమ్‌ 
@फ@०> థధ్యాయుః 
కాశ్యపస్య స్వామిపుష్కరిణీస్నానేన మహాపాతకనాశః 
శ్రీ సూతః :- 


అథా౭_తః స్యమ్పవక్ష్యామి స్వామిపుష్కరిణీం శుభామ్‌ । 
లక్షీకృత్య కథామేకాం పవిత్రాం ద్విజసత్తమాః ॥ 


కాశ్యపాఖ్యో ద్విజః పూర్వం తస్మింస్తీర్ధవరే శుభే | 
స్నాత్వా౭_తిమహతః పాపాత్‌ విముకో నరకప్రదాత్‌ ॥ 


123 


శీర్‌ 


46 


47 


62 


శ్రీస్కాందపురాణే, ప్రథమో9_ధ్యాయః 
తుంబురుడు :- 
అంత తుంబురుడు “స్వామీ! నా పేరుతోనే యీ తీర్థము ప్రసిద్ధినొందవలెన”ని 
యడుగగా “అట్లే యగుగాక” యని వరమొసగి శ్రీనివాసుడు మరల తుంబురునితో4&5 
భగఠానుడు :- 
పవిత్రుడవైన నీవు నారదునితో గూడి నన్ను కీర్తింపుము, ఎవరు ఫాల్గుణ 
పౌర్ణమియందీ తీరమున స్నానమును, దానధర్మముల నాచరింతురో 46 


వారికీలోకమునను పరలోకమునను వాంఛితార్థముల నీయ గలనిని పలుకగా 
తుంబురాదులందరును సంతసించి వచ్చినట్లుగనే వెడలిపోయిరి. 47 


ఇది శ్రీబ్రహ్మోత్తరఖందమున శ్రీ వేంకటాచల మావోత్యుమున తీర్రమావోత్యుమున 
తుంబురు తీర్థమావోత్య వర్ణనమను యేబదియొకటవ అధ్యాయము. 


- य 02. + శ్రవణా 


శ్రీస్మాందపురాణములోని శ్రీ వేంకటాచలమాహాత్మ్యము 
మొదటి అధ్యాయము 
కాశ్యపమహార్శికి స్వామిపుష్కరిణీ స్నానముచే మహాపాతకము నశించుట 


శ్రీ సూతుడు :- 
బ్రాహ్మణోత్తములారా! మంగళప్రదమగు స్వామిపుష్మ్కరిణి గురించిన పవిత్ర కథ 
నొకదానిని తెలుపగలను. 1 


మున్ను కాశ్యపుడను బ్రాహ్మణుడు స్వామిపుష్కరిణిలో స్నానమాచ రించి నరకము 
నొసంగు మహాపాపమునుండి విముక్తుడాయెను 2 


124 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


బుకయః :- 
మునే! కాశ్యపనామా9 సౌ అకరోత్‌ కిం హి పాతకమ్‌ । 
స్నాత్వా తీర్ధవరే హ్యత్ర యస్మాన్ముకో9_భవతణాత్‌ ॥ 


ఏతన్నః శ్రద్ధధానానాం బ్రూహి సూత! కృపాబలాత్‌ । 
త్వద్వచో9_ మృతతృష్తానాం న పిపాసా౭_పి విద్యతే 11 
శ్రీ సూతః :- 
శ్రీస్వామిపుష్కరిణ్యాశ్చ మాహాత్యప్రతిపాదకమ్‌ । 
ఇతిహాసం ప్రవక్ష్యామి పఠతాం పాపనాశనమ్‌ ॥ 
పరీక్షిత్‌ వృత్తాన్తః 
అభిమన్యుసుతో రాజా పరీక్షిన్నామ నామతః । 
అధ్యాస్త హాస్తినపురం పాలయన్‌ ధర్మతో మహీమ్‌ ॥ 


మహాత్మనామనాదరో దుఃఖబీజమ్‌ 
స రాజా జాతు విపినే చచార మృగయారతః । 


ష్టివర్షవయా భూపః క్షుతృృష్టాపరిపిడిత ॥ 


a 


నషమేకం స విపినే మారయన్‌ మృగమాదరాత్‌ 
ధ్యానారూఢం మునిం దృష్ట్వా ప్రాహ భూపాలకోత్తమః ॥ 


మయా బాణేన విపినే మృగో విద్దో౭_ధునా మునే । 
దృష్టః స కిం? త్వయా విద్వన్‌ విద్రుతో భయకాతరః ॥ 


సమాధినిష్టో మౌనిత్వాత్‌ న కిజ్బిదపి సో౭_బ్రవీత్‌ । 
తతో ధనురటనా స్మన్లే తస్య మహామునేః ॥ 


125 


10 


63 


శ్రీస్మాందపురాణే, ప్రథమో9_ధ్యాయః 
२०००६०९० :- 
అని సూతుడు తెలుపగా మహర్షులు సూతా! కాశ్యపుడను బ్రాహ్మణుడేమి 
పావమొునరించాను? ఈ పుణ్యతీర్థమున స్నాన మాచరించి క్షణములో 


నెట్లాపాపమునుండి విముక్తుడాయెను? 3 
సూతా! ని దయాప్రకర్షమువలన [శ్రద్దగల మాకు తెలుపుము. ని వాగమృతమును 
(గోలు మాకు దాహముకూడ కలుగుటలేదని అడిగిరి 4 
సూతుడు :- 


అంత సూతుడు-మహాత్ములారా! శ్రీ స్వామిపుష్కరిణియొక్క మాహాత్యమును 

తెలుపునట్టియు, చదువువారి పాపముల నశింపజేయు చరిత్రను తెలిపెదనని యిట్లు 

చెప్పుట కారంభించెను. ర్‌ 
పరీక్షిత్‌ వృత్తాంతము 

అభిమన్యుని పుత్రుడగు పరీక్షిత్తుడను రాజు ధర్మముగా భూమిని పాలించుచు 

హస్తినాపురమును రాజధానిగా చేసికొనియుండెను. 6 


పూజ్యుల నగౌరవపరచుట దుఃఖదాయకము 


ఆరాజు వేటయందాసక్తి కలవాడై యొకప్పుడడవియందు సంచరించగా నరువది 
సంవత్సరములు వయస్సుగల యా రాజునకాకలి దప్పులు మిక్కుటముగానాయెను. 7 


ఆకలిదప్పులచే బాధింపబడుచున్నను అతడరణ్యమున తన లక్ష్యము నుండి 
తప్పిపోయిన మృగమును వెదకుచు, ధ్యాన నిమగ్నుడై యున్న మునినిగాంచి 8 


మునీంద్రా! నేనిపుడే యొక మృగమును బాణముతో కొట్టితిని అది భయముచే 
విభ్రాంతి నొందుచు పారిపోయినది. దానిని తమరు చూచితిరా? యని యడిగెను. 9 


ఆతడు ధ్యానమున నుండి మౌనము వహించియుండుటవలన నేమియు 

మాటాదకుందెను. అంత నా రాజు ధనుస్సుయొక్కమొనతో మహాముని 

భుజముపై. 10 
126 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 

నిధాయ మృతసర్పన్తు కుపితః స్వపురం యయౌ । 
మునేస్తస్య సుతః కశ్చిత్‌ శృజ్లీనామ బభూవ వై ॥ 

సఖా తస్య ++) భూత్‌ ~) ద్విజసత్తమః । 
23० యం ००० ప్రాహ కృశాఖ్యః స సఖా తతః ॥ 
పితా తవ మృతం సర్పం స్మన్ధేన వహతే£_ధునా । 

మా భూద్దర్చస్తవ సఖే మాకృద్ధ్వస్త్వమిదం వృథా ॥ 

సో౭_ భవత్ముపితః శృజ్జి దిత్సుః శాపం నృపాయ వై। 
మతాతే శవసర్పం యో న్యస్తవాన్‌ మూఢచేతనః ॥ 


స సప్తరాత్రాత్‌ మ్రియతాం సన్షష్టస్తక్షకాహినా । 
శశాపైవం మునిసుతః సౌభద్రేయం పరీక్షితమ్‌ ॥ 


శమీకాఖ్యః పితా తస్య శప్తం (శ్రుత్వా సుతేన తమ్‌ । 
నృపం ప్రోవాచ తనయం శృజ్లిణం మునిపుజ్జవః ॥ 
క్షమాగుణ ప్రశంసా 
రక్షకం సర్వలోకానాం నృపం కిం శప్తవానసి | 
అరాజకే వయం లోకే స్థాస్యామః కథమజ్ఞుసా ॥ 


క్రోధేన పాతకం భూయాత్‌ దయయా ప్రాప్యతే సుఖమ్‌ । 
యః సముత్పాదితం కోపం క్షమయెవ నిరస్యతి ॥ 


ఇహలోకే పరత్రాసౌ అత్యన్తం సుఖమశ్చుతే । 
క్షమాయుక్తా హి పురుషాః లభన్తే శ్రేయ ఉత్తమమ్‌ ॥ 


తతః శమీకః స్వం శిష్యం ప్రాహ గౌరముఖాభిధమ్‌ । 
భో! గౌరముఖ ! గత్వా త్వం వద భూపం పరీక్షితమ్‌ ॥ 


1277 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


19 


20 


64 


శ్రీస్కాందపురాణే, ప్రథమో9_ధ్యాయః 


చనిపోయిన పామును వేసి కోపించి తన నగరికి వెడలిపోయెను. ఆ మునికి 
శృంగియను పుత్రుడుండెను. 11 


శృంగికి కృశుడను నొక బ్రాహ్మణ [శ్రేష్టుడు స్నేహితుడుగా నుండెను. అతడు 
శృంగితో 12 


నీ తండ్రి యిపుడు చనిపోయిన పామును భుజమున ధరించు యున్నాడు. చెలికాడా! 
నీకు గర్వమువలదు. నీవనవసరముగా కోపింపవలదని పలుకగా 13 


ఆ మాటలకు శృంగి కోపించి “నాతండ్రిమెడలో బుద్ధిలేనివాడై చనిపోయిన పామును 
వైచినవాడు 14 


తక్షకుడను పాముకరచి యేడురాత్రులలో చనిపోవునుగాక! యని సుభద్ర 
మనుమడగు పరీక్షిత్తును శపించెను. 15 


శృంగి తండ్రియగు శమీకుడు తనపుత్రుడు రాజును శపించెనని విని పుత్రునితో16 


క్షమాగుణమును కొనియాడుట 
సర్వలోకములను రక్షించిన రాజునేల శపించితివి? రాజు లేని రాజ్యమున మనమెట్లు 
నివసింపగలము ? 17 


కోపమువలన పాపమును దయవలన సుఖమును పొందబడు చున్నవి. వచ్చిన 
కోపమును ఓర్పుతో పోగొట్టుకొనువాడే 18 


ఈ లోకమునను, పరలోకమునను మిక్కిలి సుఖీంచును. ఓర్పుగల పురుషులు 
ఉత్తమ [శ్రేయస్సులను పొందుదురని పలికి 19 


శమీకుడు తన శిష్యుడను గౌరముఖుడను వానిని గౌరముఖా! నీవు పరీక్షితుని 
వద్దకేగి 20 


128 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
ఇమం శాపం మత్సుతోక్తం తక్షకాధిపదంశనమ్‌ । 
పునరాయాహి శీఘ్రం త్వం మత్సమీపం మహామతే ॥ 


ఏవముక్తః శమీకేన యయౌ గౌరముఖో నృషమ్‌ । 

సమేత్య చాబ్రవీద్భూపం సౌభద్రేయం పరీక్షితమ్‌ ॥ 

దృష్ట్వా సర్పం పితు र త్వయా వినిహితమ్‌ మృతమ్‌ । 

శమీకస్య సుతః శృజ్లీ శశాప త్వాం రుషా౭_న్వితః ॥ 

“ఏతద్దినాత్‌ సప్తమే౭_హ్ని తక్షకేన మహాహినా । 

దష్ణో విషాగ్నినా దగ్గో భూయాదాశ్వభిమన్వ్యుజః ॥ 

ఏవం శశాప త్వాం రాజన్‌ శృజ్లీ తస్య మునే స్సుతః । 

ఏత ద్వక్తుం పితా తస్య ప్రాహిణోన్మాం త్వదన్తికమ్‌ ॥ 
బుషిశాపస్య నాస్తి ప్రతిక్రియా 

ఇతీరయిత్వా తం భూపం ఆశు గౌరముఖో యయౌ । 

గతే గౌరముఖే పశ్చాత్‌ రాజా శోకపరాయణః ॥ 

అభ్రంలిహధోత్తుజ్ణం ఏకస్తమృసువిస్తృతమ్‌ । 

మధ్యే గబ్గం వ్యతనుత २०९९८७० నృపపుజ్జవః ॥ 

మహాగారుడమ న్రజ్ఞైః ఓషధిజ్జైః చికిత్సకైః । 

తక్షకస్య విషం హన్తుం యత్నం కుర్వన్‌ సమాహితః ॥ 

అనేకదేవ బ్రహ్మర్షి రాజర్షిప్రవరాన్వితః । 

ఆస్తే తస్మిన్‌ నృపస్తుజ్లే మణ్జపే విష్ణుభక్తిమాన్‌ ॥ 

తస్మిన్నవసరే విప్రః కాశ్యపో మాన్రికోత్తమః | 

రాజానం రక్షితుం ప్రాయాత్‌ । తక్షకస్య మహావిషాత్‌ ॥ 


129 


21 


22 


23 


24 


25 


26 


97 


28 


29 


30 


65 


శ్రీస్కాందపురాణే, ప్రథమో9_ధ్యాయః 
నా పుత్రుడొసంగిన 'తక్షకుడగు గొప్పసర్పము కరువవలెనను” శాపమును 
తెలియపరచి ఓ బుద్ధిమంతుడా? శీఘ్రముగా నా వద్దకు మరలిరమ్మ”ని 21 
చెప్పగా గౌరముఖుడు పరీక్షిత్తువద్దకు వచ్చి పరీక్షితునితో 22 


“వనిపోయిన పామును నీవు తండ్రిమూపున నుంచుటను గాంచి శమీకముని 
పుత్రుడగు శృంగి కోపముతో 23 


“ఈ రోజునుండి యేడవరోజున పరీక్షిత్తు తక్షకుడను గొప్పపాముచే కరువబడి 
అగ్నివంటి విషముచే దహించబడుగాక! 24 


యని నిన్ను శపించెన. ఈ వృత్తాంతమును నీ కెతింగించుట కాతని తండ్రి నన్ను 
పంపియున్నా డని 25 


యట 


బుషుల శాపమునకు తిరుగులేదు 
పలికి వెంటనే గౌరముఖుడు వెడలిపోయెను. గౌరముఖుడు వెడలినవెంటనే రాజు 
మిక్కిలి దుఃఖించుచు 96 


గంగానది మధ్యయందు ఒంటి స్తంభము కలిగి చాల విశాలమై యాకసమునంటు 
మిక్కిలి యెత్తగు మంటపమును నిర్మించి 27 


గొప్ప గారుడ మంత్రములు తెలిసినవారు, ఓషధులెటింగినవారు, చికిత్సయొనరించు 
వారలచే తక్షకుని విషమును పోగొట్టు ప్రయత్నము నొనరించుచు 


సావధానమనస్స్ముడై 28 

అనేక దేవర్నులు, (బ్రహ్మర్వులు, రాజర్షిశ్రేష్ణులతో కూడి విష్ణుభక్తికలిగి 

యామండపమున కూర్చుండెను. 29 

అట్టి సమయమున మంత్రమునెతింగినవారిలో (శ్రేష్టుడగు కాశ్యపుడను బ్రాహ్మణుడు 

తక్షకుని మహావిషమునుండి రాజును రక్షించుటకై 80 
130 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


సప్తమే౭_హని విప్రేన్లో దరిద్రో ధనకాముకః । 
అత్రాన్తరే తక్షకో౭_పి విప్రరూపీ సమాయయో ॥ 


మధ్యేమార్గం విలోక్యాథ కాశ్యపం ప్రత్యభాషత । 
బ్రాహ్మణ త్వం కుత్ర యాసి! వద మేత ద్య మహామునే?॥ 


ఇతి పృష్టః తదా9_వాదీత్‌ కాశ్యపస్తక్షకం ద్విజః । 
పరీక్షితం మహారాజం తక్షకో౭ ద్య విషాగ్నినా ॥ 


ధక్ష్యతే తం శమయితుం తత్సమీపము పైమ్యహమ్‌ | 
ఇత్యుక్తః స చ తం విప్రం తక్షకః పునరటబ్రవీత్‌ ॥ 


తక్షకో౨.హం ద్విజ[్రేష్ట మయా దష్టశ్చికిత్సుతుమ్‌ । 
న శక్యో౭_బ్దశతేనా౭_పి మహామన్రాయుతైరపి ॥ 


చికిత్సితుం చేన్మద్దష్టం శక్తిరస్తి తవాధునా । 
అనేకయోజనోచ్రాయం దశామ్యుజ్జీవయ ద్రుమమ్‌ ॥ 


తతో భవాన్‌ సమర్హో హీత్యేవం మే భాతి హే ద్విజ । 
ఇతీరయిత్వా తం వృక్షం అదశత్తక్షకస్తదా ॥ 


అభవదృస్మసాత్‌ సో౭_పి వృక్షో. త్యన్తసముబ్భితః । 
పూర్వమేవ నరః కళ్చిత్‌ తం వృక్షమధిరూఢవాన్‌ ॥ 


తక్షకస్య విషోల్మాఖిః స్తోత పి దగ్గో౭_ భవత్తదా । 
తన్నరం న విజజ్ఞాతే తౌచ కాశ్యపతక్షకౌ ॥ 


కాశ్యపః ప్రతిజజ్జేల. థ తక్షకస్యాపి శృణ్వతః । 
మన్మన్రశక్తిం పశ్యన్లు సర్వే విప్రాదయో౭_ధునా ॥ 


131 


31 


39 


33 


34 


35 


36 


37 


38 


39 


40 


66 


శ్రీస్కాందపురాణే, ప్రథమో9_ధ్యాయః 
దరిద్రుడగుటచే ధనమునందాసక్తి కలిగి యేడవ దినమున నచ్చటకు వచ్చుచుండెను. 
ఇంతలో తక్షకుండును (బ్రాహ్మణ వేషమున వచ్చెను. 31 


మార్గమధ్యమున తక్షకుడా బ్రాహ్మణుని జూచి “బ్రాహ్మణా! నీవెక్కిడ కేగుచుంటి వో 
తెలుపుము” ని యడిగెను. 32 


ఆ మాటలకు కాశ్యపుడు “అయ్యా! నేడు పరీక్షిత్తుడను రాజును తక్షకుడు తన 
అగ్నివంటి విషముతో 33 


కరవనున్నాడు ఆ విషమును పోగొట్టుటకై రాజునొద్దకేగుచున్నాన”ని తెలుపగా 
తక్షకుడు మరల కాశ్యపునితో 34 


బ్రాహ్మణోత్తమా! నేనే తక్షకుడను. నేను కరచిన వానిని బ్రతికించు టకు 
నూరుసంవత్సరములకైనను పదివేల మహామంత్రము లచేనైనను శక్యముకాదు. 35 


నీకు నేను కరచినదానిని బ్రతికించు శక్తియున్నచో అనేక యోజనముల 
పొడవుకలిగిన యీ వృక్షమునిపుడు కరిచెదను (బ్రతికింపుము. 36 
అపుడు నీవు సమర్థుడవని నేనంగీకరింతున”ని పలికి తక్షకుడా వృక్షమును 
కరచెను. 37 
మిక్కిలి యెత్తగు నావృక్షము భస్మమైపోయెను, అంతకుముందే ఆ వృక్షముపై 
నెక్నియున్న మనుష్యుడు 38 
తక్షకుని పిడుగువంటి విషవాయువులచే భస్మమైపోయెను. కాశ్యపుడు కాని, 
తక్షకుడుకాని ఆమనుష్యుడావృక్షము పైనున్నట్లెబుంగకుండిరి. 89 
తక్షకుడు వినుచుండగా మంత్రజ్ఞుడగు కాశ్యపుడు-నా మంత్ర శక్తినిపుడు 
(బ్రాహ్మణులందరు గాంచుదురుగాక యని 40 


132 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
ఇతీరయిత్వా తం వృక్షం భస్మీభూతం విషాగ్నినా । 
అజీవయన్న[న్ర శక్యా కాశ్యపో మాన్రికోత్తమః ॥ 
స నరస్తేన వృక్షేణ సాకముజ్జీవితో ౨ భవత్‌ । 
అథాబ్రవీత్తక్షకస్తం కాశ్యపం మన్రకోవిదమ్‌ ॥ 


యథా న మునివాక్‌ మిథ్యా భవేదేవం కురు ద్విజ । । 
యత్తే రాజా ధనం దద్యాత్‌ తతోత పి ద్విగుణం ధనమ్‌ ॥ 


దదామ్యహం నివర్తస్వ శీఘ్రమేవ ద్విజోత్తమ । 
ఇత్యుక్త్వాలి_నర్హరత్నాని తస్మై దత్వా స తక్షకః ॥ 


న్యవర్తయత్‌ కాశ్యపం తం బ్రాహ్మణం మగ్రకోవిదమ్‌ । 
అల్ప్సాయుషం నృపం మత్వా జ్ఞానదృష్ట్యా స కాశ్యపః ॥ 


స్వాశమం ప్రయయౌ తూష్టీం లబ్ధరత్నశ్చ తక్షకాత్‌ । 
సో౭_బ్రవీత్‌ తక్షక స్సర్పాన్‌ సర్వానాహూయ తత్తణే ॥ 


యూయం తం నృపతిం ప్రాప్య మునీనాం వేషధారిణః । 
ఉపహారఫలాన్యాశు ప్రయచ్చథ పరీక్రితే ॥ 


తథే త్యుక్వా సర్వసర్పాః దదూ రాజ్ఞే ఫలాన్యమీ । 
తక్షకో2 పి తథా తత్ర కస్మింశ్చిద్బదరీఫలే ॥ 
కృమివేషధరో భూత్వా వ్యతిష్టద్దంశితుం నృపమ్‌ ॥ 
అథ రాజా ప్రదత్తాని సర్వై బ్రాహ్మణరూపకైః । 
పరీక్షిత్‌ మన్రివృద్ధేభ్యో దత్త్వా సర్వఫలాన్యపి ॥ 


కౌతూహలేన జగ్రాహ స్తూల మేకం కరే ఫలమ్‌ । 
తస్మిన్నవసరే సూర్యో౭_ ప్యస్తాచలమగాహత ॥ 
133 


41 


42 


43 


46 


47 


49 


50 


67 


శ్రీస్మాందపురాణే, ప్రథమో9_ధ్యాయః 
పలికి విషముచే భస్మమైపోయిన యా వృక్షమును మంత్రశక్తిచే బ్రతికించెను. 41 


ఆ మనుష్యుడును. ఆ వృక్షముతోగూడ బ్రతికెను. అంతట తక్షకుడు కాశ్యపునితో42 
(బ్రాహ్మణా! మహర్షి వాక్యమసత్యము నొనరింపకుము. పరీక్షిత్తను రాజు నీ కొసంగు 
ద్రవ్యముకంటె రెండు రెట్లుగా 48 

ధనమును నీ కొసంగెదననిపలికి అమూల్యములగు రత్నముల నాబ్రాహ్మణున 


కొసంగి 44 


మంత్రజ్ఞుడగు కాశ్యపుని మరలించివైచెను. కాశ్యపుడును జ్ఞానదృష్టితో నా రాజును 
అల్పాయుర్ధాయము కలవానినిగా తలంచి 45 


ఆ రత్నములను తీసికొని తన యాశ్రమమునకు వెడలిపోయెను. వెంటనే తక్షకుడు 
సర్పములనన్నిటిని పిలచి 46 


మీరందరు ముని రూపములను ధరించి రాజునొద్దకేగి యాతనికి కానుకలుగా 
ఫలములను కొనిపొండని తెలిపెను. 47 


అట్లే యని సర్పములన్నియు మునివేషములతో నేగి రాజునకు ఫలములనొసంగెను. 
తక్షకుడును చిన్నపురుగువలె యొక రేగి పండులో రాజును కరచు సమయమునకై 
జాగరూకతతో నుండెను. 48 


రాజు బ్రాహ్మణ వేషధారులచే నీయబడిన పండ్లన్నిటి ని మంత్రి వృద్దులకొసంగి 49 


కుతూహలముతో నొక పెద్దపండును చేతిలోనికి తీసికానెను. ఆ సమయమున 
సూర్యుడు పళ్చిమాద్రిని ప్రవేశించెను. 50 


134 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


మిథ్యా బుషివచో మా భూ దితి తత్రత్యమానవాః । 
అన్యోన్య మవదన్సుర్వే బ్రాహ్మణాశ్చ నృపాస్తదా ॥ 
ఏవం వదత్సు సర్వేషు ఫలే తస్మిన్‌ అదృశ్యత । 
సాధు రక్తః కృమిః సర్వైః రాజ్ఞా చాపి పరీక్షితా ॥ 


అయం కిం మాం దశేదద్య కృమిరిత్యుక్తవాన్‌ నృపః । 


నిదధే తత్ఫలం కట్టే సకృమి ద్విజసత్తమాః ॥ 


తక్షకో౨_స్మిన్‌ స్థితః కణ్ళే కృమిరూపీ ఫలే తదా । 
నిర్గత్య తత్ఫలా దాశు నృపదేహమవేష్టయత్‌ ॥ 


తక్షకావేష్టితే భూపే పార్య్వస్థా దుద్రువుర్భయాత్‌ । 
అనన్తరం నృపో విప్రాః తక్షకస్య విషాగ్నినా ॥ 


దగ్గోత_భూద్భస్మసాదాశు సప్రాసాదో బలీయసా । 
కృత్వార్థ్వదేహికం తస్య నృపస్య స పురోహితః ॥ 


మన్రిణస్తత్సుతం రాజ్యే జనమేజయనామకమ్‌ । 
రాజానమభ్యషిబ్బన్‌ వై జగద్రక్షణవాజ్భయా ॥ 


తక్షకాద్రక్షితుం భూపం ఆయాతః కాశ్యపాభిధః । 
యో బ్రాహ్మణో మునిశ్రేష్టః స సర్వ్వైర్నిన్దితో జనైః ॥ 


బభ్రామ సకలాన్‌ దేశాన్‌ శిష్టైః సర్వైశ్చ దూషితః । 


అవస్థానం న లేభే స గ్రామే వాప్యాశ్రమే 9_పి వా ॥ 


యాన్యాన్‌ దేశానసౌ యాతః తత్ర తత్ర మహాజనైః । 
తత్తద్దేశాన్నిరస్తస్సన్‌ శాకల్యం శరణం యయ ॥ 


135 


51 


52 


53 


54 


55 


56 


57 


58 


59 


68 


శ్రీస్కాందపురాణే, ప్రథమో9_ధ్యాయః 
బుషివాక్కనృతముకాదు గదా యని యచ్చటనున్న మనుష్యులు, బ్రాహ్మ ణులు, 
రాజులొకరితో నొకరు భాషించుచుండిరి. 51 
వారిట్లు పలుకుచుండగా మంచి ఎరుపురంగు కలిగిన పురుగు రాజు చేతియందలి 
రేగిపండులో రాజునకును తక్కినవారికిని కనుపించెను. ర్‌2 
రాజంతట “ఈ పురుగు నేడు నన్ను కరచునాియని పలికి ఆ పురుగుతోనున్న 
ఫలమును తన కంఠమువద్ద నుంచుకొనెను. 53 
ఆ ఫలమున పురుగురూపములోనున్న తక్షకుడు వెంటనే యా ఫలమునుండి 
బయటకువచ్చి రాజు దేహమునంతను చుట్టివేసెను. 54 
రాజునట్లు పాముచుట్టుకొనగా సమీపముననున్నవారందరు భయముతో 
పారిపోయిరి. శౌనకాది మహామునులారా! తదనంతరమే రాజు తక్షకుని విషాగ్నిచే55 


దపాంపజేయబడి బలిష్టమగుమేడతో గూడ వెంటనే భన్మవ్రైపోయెను. 
పురోహితునితోగూడి ఊర్థ్వలోకకృత్యముల నా రాజునకు నెరవేర్చి 56 


మంత్రులాతని కుమారుడగు జనమేజయుని ప్రపంచ రక్షణమును కోరుచు రాజుగా 
నభిషిక్తునిచేసిరి. 57 


రాజును తక్షకునినుండి రక్షించదలచివచ్చిన మునిగ్రేష్ణుడును (బ్రాహ్మణుడునగు 
కాశ్యపుని జనులందరును నిందించిరి. 58 


కాశ్యపుడు సత్పురుషులచేతను, మిగిలినవారిచేతను దూషింప బడుచు గ్రామమున 
గాని యాశ్రమమునగాని స్థానములభింపక దేశములన్నియు తిరిగెను. 59 


ఈతడేగిన దేశములయందంతటను మహాజనులచే నాయా దేశములనుండి 
తరిమివేయబడి శాకల్యబుషిని శరణువేడెను. 60 


136 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


ప్రణమ్య శాకల్య మునిం కాశ్యపో నిన్టితో జనైః | 
ఇదం విజ్ఞాపయామాస శాకల్యాయ మహాత్మనే ॥ 

ఇ 
కాశ్యపః :- 
భగవన్‌! సర్వధర్శజ్ఞ! శాకల్య! హరివల్లభ! । 
మునయో బ్రాహ్మణాశ్చాన్యే మాం 272 సుహృజ్ఞనాః ॥ 
నాస్యాహం కారణం జానే కిం మాం నిన్దన్తి మానవాః | 
బ్రహ్మహత్యా సురాపానం గురుప్తీగమనం తథా ॥ 
స్తేయం సంసర్గదోషో వా మయా ८० చరితం క్వచిత్‌ । 
అన్యాన్యపి చ పాపాని న కృతాని మయా మునే ॥ 
తథా9_ పి నిన్దన్తి జనాః వృథా మాం బాంధవాదయః । 
జానాసి చేత్త వం శాకల్య మయా దోషం కృతం వద ॥ 
ఉకో ౨థ కాశ్యపేనైవ శాకల్యాఖ్యో మహామునిః । 
క్షణం ధ్యాత్వా బభాషే తం కాశ్యపం ద్విజసత్తమాః ॥ 

శాకల్యోక్తధర్మాః 

పరీక్షితం మహారాజం తక్షకాత్‌ రక్షితుం భవాన్‌ । 
ఆయాసీదర్ధమార్గే తు తక్షకేణ నివారితః ॥ 


చికిత్సుతుం సమర్ష్దో౭_పి విషరోగాదిపీడితమ్‌ । 
యో న రక్షతి లోకే౭_స్మిన్‌ తమాహురహ్మఘాతుకమ్‌ ॥ 


క్రోధాత్మామాద్భయాల్లోభాత్‌ మాత్సర్యాన్మోహతో9 పి వా । 


యో న రక్షతి విప్రేన్ణ విషరోగాతురం నరమ్‌ ॥ 


బ్రహ్మహా చ సురాపీ వాసేయీచ గురుతల్పగః। 
సంసరదో దుష్టశ్చ నాపి తస్య వినిష్టృతిః I 


137 


61 


62 


65 


67 


68 


69 


70 


69 


శ్రీస్మాందపురాణే, ప్రథమో9_ధ్యాయః 


శాకల్యమునికి నమస్మరించి యా మహాత్మునితో 61 
కాశ్యపుడు :- 

సకల ధర్మముల నెటతింగిన పూజ్యుడా! విష్ణుప్రియా! మునులు, బ్రాహ్మణులు 
ఇతరులును, స్నెహితులందరును నన్ను నిందించుచున్నారు. 62 


నన్ను జనులెందులకు నిందించుచున్నారో దీనికికారణము నెజుంగను, బ్రహ్మహత్య, 
కల్లుత్రాగుట గురువుభార్యను హరించుట. 63 


దొంగతనము, పాపితో సహవాసముచే వచ్చిన దోషమేమియు నేనెజుంగను, ఇతర 


పాపములేమియు నాచే చేయబడలేదు. 64 
అయినను నన్ను బంధువులందరును అనవసరముగా నిందించు చున్నారు. నేను 
చేసిన దోషమెద్దియో నీవెతింగిన నాకు తెలుపుమని ప్రార్థిపంగా 65 
ఓ (బ్రాహ్మణుడా! శాకల్యుడు క్షణకాలమాలోచించి కాశ్యపునితో 66 


శాకల్యుడు చెప్పిన ధర్మములు 
నీవు పరీక్షిన్మహారాజును తక్షకునినుండి రక్షించుటకై వచ్చుచు మార్గమధ్యమున 
తక్షకునిచే నడ్డగింపబడితివి. 67 


విషరోగముచే పీడింపబడు వానిని రక్షించు శక్తికలిగియు రక్షింపని మనుజుడీ 
లోకమున బ్రహ్మహత్య నొనరించినవాడుగా చెప్పబడు చున్నాడు. 68 


కోపమువలన, భయమువలన, లోభమువలన, అసూయవలన అజ్ఞానమువలన 
విషరోగముచేత బాధపడునటి మనుజుని రక్షించని వానికిని 69 


బ్రహ్మహత్య చేసినవానికిని, కల్లుత్రాగినవానికి, దొంగతనము చేసినవానికి, 

గురువుశయ్యపై పరుండువానికి అట్టి పాపాత్ములతో సహవాసమును చేసినవానికిని 

ప్రాయశ్చిత్తము కానరాదు. 70 
138 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


కన్యావిక్రయిణశ్చాపి హయవిక్రయిణస్తథా । 
కృతఘ్నస్యా౭_పి శాస్రేషు ప్రాయశ్చిత్తం న విద్యతే ॥ 


విషరోగాతురం యస్తు సమర్గో8_పి న రక్షతి । 
న తస్య ०:४9: ప్రోక్తా ప్రాయశ్చిత్తాయుతైరపి ॥ 


న తేన సహ उदम्‌ చ భుజ్జీత సుకృతీ జనః । 
న తేన సహ భాషేతన పశ్యేత్తం నరం క్వచిత్‌ ॥ 


తత్సంభాషణమాత్రేణ మహాపాతకవాన్‌ భవేత్‌ । 
పరీక్షిత్తు మహారాజః పుణ్యశ్లోకశ్చ ధార్మికః ॥ 


విష్ణుభక్తో మహాయోగీ చాతుర్వర్హ్వృస్య రక్షితా । 
వ్యాసపుత్రాద్ధరికథాం (శ్రుతవాన్‌ భక్తిపూర్వకమ్‌ ॥ 


అరక్షిత్వా నృపం తంతు వచసా తక్షకస్య యత్‌ । 
నివృత్తస్తేన విప్రేన్లైః బాన్థవైరపి దూప్యసే ॥ 


స పరీక్షిన్మహారాజో యద్యపి క్షణజీవితః । 
తథా9_పి యావన్మరణం బుధైః కార్యం చికిత్సితమ్‌ ॥ 


యావత్యణ్ణగతాః ప్రాణాః ముమూర్నోర్మానవస్య హి । 
తావచ్చికిత్సా కర్తవ్యా కాలస్య కుటిలా గతిః ॥ 


ఇతి ప్రాహుః పురా శ్లోకం భిషగ్విద్యాబ్ధిపారగాః । 
తతశ్చికిత్సాశక్షోల_ పి యస్మాదకృతభేషజః ॥ 


అర్దమార్గనివృత్తశ్చ తేన త్వం గరితో హ్యాసి । 
ధో గోలా వో 
శాకల్యేనైవముదితః కాశ్యపః ప్రత్యభాషత ॥ 


139 


71 


72 


73 


74 


75 


76 


77 


78 


79 


80 


70 


శ్రీస్మాందపురాణే, ప్రథమో9_ధ్యాయః 
కన్యను అమ్ముకొనినవానికి, గుజ్బిమునమ్ముకొనినవానికి, చేసిన మేలు మరచినవానికి 
శాస్త్రములలో ప్రాయశ్చిత్తముకానరాదు. 71 
విషముచే బాధింపబడువానిని ఆ విషయము పోగొట్టజాలినవాడై యుండియు 
రక్షింపనివానికి అనేక ప్రాయళ్చిత్తములతోనైనను విముక్తి చెప్పబడలేదు 72 


పుణ్యాత్ములట్టి వాని పంక్తిలో కూర్చుండి భుజింపరాదు. వానితో మాట్లాడరాదు. అ 
మనుజునెచ్చటను చూడరాదు. 78 


వానితో మాట్లాడినంత మాత్రముననే మహాపాపముల నొనర్చిన వాడగును. 
పరీక్షిన్మహారాజు సచ్చరిత్రకలవాడు, పరమధర్శశీలుడు. 74 


విష్ణుభక్తికలవాడు. మహాయోగి, నాల్గువర్ణములను రక్షించువాడు, వ్యాసుని పుత్రుడగు 
శ్రీ శుకయోగీంద్రునివలన శ్రీమద్భాగవతమును భక్తితో వినియున్నాడు. 75 


అట్టివానిని నీవు తక్షకుని మాటచే రక్షింపక మరలిపోవుటచే నిన్ను బ్రాహ్మణులును 
బంధువులును దూషించుచున్నారు. 76 


ఆ పరీక్షిన్మహారాజు క్షణకాలము మాత్రమే జీవించినను చనిపోవు వరకు 
విజ్ఞులాతనికి చికిత్సచేయవలసియే యున్నది. 77 


“చనిపోవుటకు సిద్ధముగానున్నవాడైనను కంఠములో ప్రాణముండు నంతవరకు 
చికిత్స చేసియేతీరవలెను. కాలము వక్రమైనది.” 78 


అని పూర్వము ఆయుర్వేదవిద్యనాసాంతము పఠించిన మహాత్ములీపై శ్లోకమును 
చెప్పుదురు. కావున చికిత్సచేయగల సమర్భుడవై యుండి చికిత్సనొనరింపక79 


మధ్యేమార్గమునుండియే మరలితివిగాన నీవు నిందింపబడు చున్నావ”ని పలుకగా 
కాశ్యపుడు 80 


140 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 71 
కాశ్యవః :- 
మమైతద్దోషశాన్యర్థం ఉపాయం వద సువ్రత । 
యేన మాం ప్రతిగృహ్లీయుః బాన్ధవాః ససుహృజ్ఞనాః ॥ 81 
కృపాం మయి కురుష్వ త్వం శాకల్య! హరివల్లభ । 
కాశ్యపేనైవముక్తస్తు శాకల్యో౭_పి మునీశ్వరః I 
క్షణం ధ్యాత్వా జగాదైవం కాశ్యపం కృపయా తదా ॥ 82 
అస్య పాపస్య శాన్యర్థం ఉపాయం ప్రవదామి తే। 
తత్మర్తవ్యం త్వయా శీఘ్రం విలమ్బం మా కృథా ద్విజ! ॥ 88 
సువర్ణముఖరీతీరే లక్ష్మీపతినివాసభూః । 
వేజ్కటాద్రిరితి ఖ్యాతః సర్వలోకేషు పూజితః ॥ 84 
తస్మిన్‌ శేషగిరౌ పుణ్యే సురాసురనమస్కృతే । 
బ్రహ్మహత్యాసురాపాన స్వర్ణస్తేయాదినాశకే ॥ 85 
స్వామిపుష్కరిణీ చేతి సర్వపాపాపనోదినీ । 
ఉత్తరే శ్రీనివాసస్య వర్తతే మబ్గళప్రదా ॥ 86 
తం గత్వా వేజ్మటం శైలం స్వామిపుష్కరిణీం శుభామ్‌ । 
స్నాత్వా సజ్మల్పపూర్వం తు వరాహస్వామినం హరిమ్‌ ॥ 87 
సేవిత్వా పశ్చిమే తీరే నిరత్య హరిమన్దిరమ్‌ । 

N౧ అ 

గత్వా తత్ర విధానేన స్వర్ణాచలనివాసినమ్‌ ॥ 88 
శ్రీనివాసం పరం దేవం భకానామభయ ప్రదమ్‌ । 
శజ్ఞచక్రధరం దేవం వనమాలావిభూషితమ్‌ ॥ 89 
దృష్ట్వా నిర్ణూతపాపో ౨_సి సంశయం మా కృథా ద్విజ । 
శాకల్యేనైవముక్తస్తు కాశ్యపో మునిపుజ్జవః ॥ 90 


141 


శ్రీస్మాందపురాణే, ప్రథమో9_ధ్యాయః 


కాశ్యపుడు :- 
సచ్చరిత్రా! నన్ను బంధువులును, స్నేహితులును మరల పరి గ్రహించునటుల నా 
యీదోషశాంతికై యుపాయము నెజింగింపుము. 81 


శాకల్యా! విష్ణుప్రియా! నాపై దయచూపుమని ప్రార్థింపగా శాకల్య మహర్షి క్షణకాల 
మాలోచించి దయతో 82 


కాశ్యపా! ఈ పాపము పోవుటకై ఉపాయమును నీకు తెలిపెదను. నీవు ఆలసింపక 
వెంటనే దాని నాచరింపుము. 83 


సువర్ణముఖరీతీరమున శ్రీనివాసునకునివాసస్థలమై వేంకటాచల మనిఖ్యాతినొంది 
సర్వలోకములచే పూజింపబడు పర్వతమున్నది. 84 
పుణ్యమైనదియు దేవతలచేతను రాక్షసులచేతను నమస్మరింపబడు నదియు 


బ్రహ్మహత్య, కల్లుత్రాగుట, బంగారమును దొంగిలించుట యనెడు మహాపాపముల 
నశింపజేయు నా శేషాద్రియందు 85 


శ్రీనివాసున కుత్తరదిక్కున సర్వపాపములను నశింపజేసి శుభముల నొసంగు 
స్వామిపుష్మరిణి కలదు. 86 


ఆ వేంకటా ద్రికేగి శుభమగు స్వామి పుష్కరిణిలో సంకల్పముతో స్నానమాచరించి 
వరాహస్వామిని 87 


సేవించి పడమటి తీరమునందలి హరిమందిరమునకేగి అచ్చట శాస్రోక్తరీతిగా 

బంగారు పర్వతముపై నివసించు 88 

ఆదిదేవుడును భక్తులకభయము నొసంగునట్టియు, శంఖ చక్రధారి యును, 

వనమాలాలంకృతుడునునగు శ్రీనివాసుని సేవించి 89 

పాపవిదూరుడవగుము. సంశయింప వలదని తెలుపగా వైద్య విద్యయందపార 

(ప్రజ్ఞానిధియగు కాశ్యపముని- 90 
142 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
గత్వా २०2९३२० సురాసురనమస్కృతమ్‌ । 
పుష్కరిణ్యాం శుభాయాం తు స్నాతో నియమపూర్వకమ్‌ ॥ 
స్వస్త్టో ౨_భూత్మాశ్యపో విప్రో భిషగ్విద్యాబ్ధిపారగః | 
సర్వే బన్ఫుజనా విప్రాః కాశ్యపం బ్రాహ్మణోత్తమమ్‌ ॥ 
పూజయిత్వా విధానేన పూజ్యోత సి న చ సంశయః । 
ఏవం వః కథితం విప్రాః వేజ్మటాచలవైభవమ్‌ । 
యః శృణోతి నరో భక్తా విష్ణులోకే మహీయతే ॥ 

ఇతి శ్రీస్థాన్సవురాణో శ్రీవేజిటాచలమాహోల్ళే 

శ్రీవేజ్ఞటాచలస్థస్వామివుష్ణురిణీ మావోత్సే 

కాశ్వవదోషనివృత్తిర్నామ ప్రథమో9_ ధ్యాయః 


----=-=5०@ "च्व 


అథ ద్వితీయోల_ ధ్యాయః 
స్వామిపుష్కరిణీస్నానాత్‌ తామిస్రాదినరకనిస్తారః 


బుకయః :- 
సూత! సర్వార్థతత్త్వజ్ఞ! వేదవేదాజ్ఞపారగ । 
శ్రీస్వామిపుష్కరిణ్యాశ్చ వైభవం వద నః ప్రభో । 
యస్యాః స్మరణమాత్రేణ ముక్తః స్యాన్మానవో భువి ॥ 
నరకాణాం తదనుభవ నిదాన పాపానాం చ గణనం 
శ్రీసూతః :- 
స్వామితీర్థం ప్రశంసన్తి रिष వా కథయన్తి యే । 
అష్టావింశతిభేదాంస్తే నరకాన్నోపభుఖుతే ॥ 


143 


72 


91 


92 


98 


శ్రీస్కాందపురాణే, ద్వితీయో9_ధ్యాయః 


దేవరాక్షసవందనీయమగు వేంకటాద్రికేగి శుభమగు పుష్కరిణిలో యథాశాస్తముగ 
స్నానమాచరించి 91 


స్వస్థచిత్తుడాయెను. బంధుజనులందరును, (బ్రాహ్మణులును కాశ్యపుని 92 


శాప్రోక్తరీతిని పూజించి నీవు మాకు పూజ్యుడవు సందియము లేదని పలికిరి. 
బుషులారా వేంకటాచలవైభవమును తెలిపితిని. దీనిని భక్తితో వినునట్టి మనుజుడు 
విష్ణులోకమున పూజింపబడును. 93 


ఇది శ్రీస్థాందవురాణమున శ్రీవేంకటాచల మావోత్యుమున 
శ్రీవేంకటా చలమునందలి స్వామివుషరిణీ మావోత్యుమున 
కాశ్వవుని దోషము నళించుటయనెదు మొదటి అధ్యాయము. 


(० व्क 


రండవ అధ్యాయము 


స్వామిపుష్కరిణీ స్నానమువలన తామిస్రాదినరకములు పోవుట 
२०००६०९० :- 
సర్వశాస్తార్థముల చక్కగా నెటింగిన సూతా! వేదవేదాంగముల నాసాంతముగ చదివిన 
మహాత్మా! భూలోకములో దేనిని తలచిన మాత్రముననే మానవుడు మోక్షమునొందునో 
అట్టి స్వామిపుష్మరిణీ వైభవమును మాకెటింగింపుముని శౌనకాదిమహర్చులు సూతు 
నడుగగా 1 
నరకములను వానిననుభవింపజేయు పాపములను పేర్కొనుట 
శ్రీసూతుడు :- 
ఎవరు స్వామిపుష్కరిణీ తీర్థమును స్తుతింతురో, అందు స్నానమాచ రింతురో, 
దానిని గూర్చి పలుకుదురో వారిరువది యెనిమిది విధములగు నరకముల 
ననుభవింపరు. 2 


144 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


తామిస్రమన్థతామిస్రం మహారౌరవరౌరవౌ । 
కుమ్బీపాకం కాలసూత్రం అసిపత్రవనం తథా ॥ 


కృమిభక్షో౭_న్థకూపశ్చ సన్ఫంశః శాల్మలీ తథా । 
లాలాభక్షో హ్యవీచిశ్చ సారమేయాదనం తథా ॥ 


తథైవ వజకణకః క్షారకర్ణమపాతనమ్‌ । 
రక్షోగణాశనంచాపి శూలప్రోతనిరోధనమ్‌ ॥ 


తిరోధనాభిధం విప్రాః తథా సూచీముఖాభిధమ్‌ । 
పూయశోణితభక్షణ్చ విషాగ్నిపరిపీడనమ్‌ ॥ 


అష్టావింశతిసజ్ఞ్యాతం ఏతన్నరకసజ్బాయమ్‌ । 
న యాతి మనుజో విప్రాః స్వామితీర్థనిమజ్జనాత్‌ ॥ 


విత్తాపత్యకలత్రాణాం యో9_న్యేషామపహారకః । 
స కాలపాశబద్దో యం యమదూతైర్భయానకై ६ ॥ 


తామిసే నరకే ఘోరే పాత్యతే బహువత్సరమ్‌ । 
స్నాతి చేత్స్వామితీర్ధే స తస్మిన్నా౭ సౌ నిపాత్యతే ॥ 


మాతరం పితరం విప్రాన్‌ యో ద్వేష్టిపురుషాధమః । 
స కాలసూత్రనరకే విస్తృతాయుతయోజనే ॥ 


అధస్తాదగ్నిసన్తప్తే ఉపర్యర్మమరీచిభిః I 
ఖలే తామ్రమయే విప్రాః పాత్యతే కుభయా9_ర్దితః ॥ 


స్పాతి చేత్పుష్కరిణ్యాం వై తస్మిన్నా౭ సౌ నిపాత్యతే I 
యో వేదమార్గముల్లజ్ఞ్య వర్తతే కుపధే నరః ॥ 


145 


10 


11 


12 


73 


శ్రీస్కాందపురాణే, ద్వితీయో9_ధ్యాయః 


1) తామిశ్రము 2) అంధతామిశ్రము 3) మహారౌరవము 4) రౌరవము 5) 


కుంభీపాకము 6) కాలసూత్రము 7) అసిపత్రవనము. 3 


7) కృమిభక్షము 9) అంధకూపము 10) సందంశము 11) శాల్మలీ 12) లాలాభక్షము 
13) అవీచి 14) సారమేయాదనము 4 


15) వజకణకము 16) క్షారకర్టమపాతనము 17) రక్షోగణా శనము 18) 
శూలప్రోతనిరోధనము ర్‌ 


19) తిరోధనము 20) సూచీముఖము 21) పూయశోణితభక్షము 22) విషాగ్ని 
పరిపీడనము. 6 


ఈ విధముగా నిరువది యెనిమిది నరకసమూహములను స్వామి తీర్థమున 
స్నానమొనరించిన మనుజుడు పొందనేరడు. 7 


డబ్బును, బిడ్డలను, భార్యను, ఇతరులను అపహరించిన మనుష్యుడు భయంకరులగు 
యమకింకరుల కాలపాశముచే బంధింపబడి 8 


చాల సంవత్సరములు ఘోరమగు తామిస్రనరకమునపడవేయ బడును. 
స్వామిపుష్కరిణిలో స్నానమాచరించిన ఆ నరకము కలుగనేరదు. 9 


తల్లిదండ్రులను, బ్రాహ్మణులను ద్వేషించు నీచమానవుడు మిక్కిలి పొడవు వెడల్పుగల 
కాలసూత్రనరకమున 10 


క్రింద అగ్నిచే దహింపబడుచుండగా పైన సూర్యకిరణములు కాల్బుచుండగా రాగితో 
చేయబడిన బాణలియందు మిక్కిలి యాకలిచే పీడింపబడుచు పడవేయబడును. 11 


స్వామిపుష్కరిణిలో స్నానమాచరించిన యా నరకమున పడవేయబడడు. వేదము 
చెప్పిన మార్గమును విడచి చెడ్డమార్గమున నడచు మనుష్యుడు 12 


146 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


సో9_సిపత్రవనే ఘోరే పాత్యతే యమకిజృరైః । 
స్నాతి చేత్స్వామితీర్థే తు తస్మిన్నా౭ సౌ నిపాత్యతే ॥ 


యో౭_ శ్నాతి పజ్షిభేదేన పక్వం సూపాదికం నరః । 
అకృత్వా పళ్బయజ్డాన్వా భుజ్మే మోహేన స ద్విజాః ॥ 


పాత్యతే9 యం యమభటైః నరకే క్రిమిభోజనే । 
భక్ష్యమాణః క్రిమిశతైః భక్షయన్‌ క్రిమిసబ్బుయాన్‌ ॥ 


స్వయజ్బు క్రిమిభూతస్సన్‌ తిష్టేద్యావ దఘక్షయమ్‌ । 
స్నాతి చేత్స్వామితీర్థే వై తస్మిన్నాలి.సౌ నిపాత్యతే ॥ 


యో హరే ద్విప్రవిత్తాని స్నేహేన బలతో౭_పివా। 
అన్యేషామపి విత్తాని రాజా తత్పురుషో9 పి వా ॥ 


అయోమయాగ్నికుణ్జేషు సన్దంశై స్ఫో౭_పి పీడితః । 
సన్దంశే నరకే ఘోరే పాత్యేతే యమపూరుషైః ॥ 


స్నాతి చేత్స్వామితీర్థే తు తస్మిన్నాల సౌ నిపాత్యతే । 
అగమ్యాం యో౭_భిగచ్చేత స్త్రియం వై పురుషాధమః ॥ 


అగమ్యం పురుషం యోషిత్‌ అభిగచ్చేత వా ద్విజాః । 
తావయోమయనారీఇ్బ పురుషజ్బాప్యయోమయమ్‌ ॥ 


తవ్తావాలిబ్య తిష్టన్తా యావచ్చన్సదివాకరమ్‌ । 
సూచ్యాఖ్యే నరకే ఘోరే పాత్రతే యమకిజ్యరైః ॥ 


స్నాతి చేత్స్వామి తీర్థే చ తస్మిన్నాల సౌ నిపాత్యతే । 
బాధతే సర్వజనూన్యో నానోపాయైరుపద్రవైః ॥ 


147 


13 


14 


15 


16 


17 


18 


19 


20 


21 


22 


74 


శ్రీస్మాందపురాణే, ద్వితీయో9_ధ్యాయః 


యమకింకరులచే ఘోరమగు అసిపత్రవనమున పడవేయబడును. స్వామిపుష్కరిణిలో 
స్నా మాచరించిన ఆ నరకము నందజాలడు. 13 


ఏ మనుష్యుడు పంక్తిలో కూర్చుని తానుమాత్రమే వండిన పప్పు మొదలగు 
భోజ్యపదార్ధములను భుజించినను, పంచమహా యజ్ఞముల నొనరింపక అజ్ఞానమున 
భుజించినచో 14 


ఓ (బ్రాహ్మణులారా! నరకమున యమభటులచే పడవేయబడి అనేక పురుగులచే 
తినబడుచు తాను పురుగులను భుజించుచు 15 


తాను గూడ పురుగుగానయి పాపము శమించువరకు నుండును. స్వామితీర్థమున 
స్నానము నాచరించిన యా నరకము చేకూరదు. 16 


స్నేహముచేతనో బలమువలననో (బ్రాహ్మణధనమును దొంగి లించినవాడును, 
ఇతరుల ధనసంపదల హరించిన రాజుగాని యాతని భటులుగాని 17 
ఇనప అగ్నిగుండములలో శూలాదులచే పీడింపబడుచు యమకింకరులచే సందంశ 
నరకమున పడవేయబడును. 18 


స్వామిపుష్కరిణిలో స్నానమాచరించిన యా నరకము తొలగి పోవును. పొందరాని 


స్రీనిపొందు నీచమానవుడుకాని 19 
పొందరాని పురుషునిపొందు స్రీగాని 20 


ఓ విప్రులారా! వారు వరుసగా చక్కగా కాలినఇనుముతో చేయబడిన స్త్రీ, పురుష 
విగ్రహములను ఆలింగనము చేసికొని చంద్ర సూర్యులుండునంతకాలము సూచీ 
ముఖనరకమున పడవేయ బడుదురు. 21 


స్వామి తీర్థమున స్నానమాచరించిన యా నరకము సంభవింపదు. అనేక 
బాధాకరములగు నుపాయములచే సకల జంతువులను బాధించువాడు 22 


148 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


శాల్మలీనరకే ఘోరే పాత్యతే బహుకణ్ణకే | 
స్నాతి చేత్స్వామితీర్థ తు తస్మిన్నా౭ సౌ నిపాత్యతే ॥ 


రాజా వా రాజభృత్యో వా యః పాషణ్ణమనుద్రుతః । 
భేదకో ధర్మసేతూనాం వైతరణ్యాం నిపాత్యతే ॥ 


స్నాతి చేత్స్వామితీర్థే తు తస్మి న్నా౭ సౌ నిపాత్యతే । 
వృషలీసజ్ఞదుష్ణో వా శౌచాద్యాచారవర్దితః ॥ 


త్యక్తలజ్ఞః త్యక్తవేదః పశుచర్యారతః సదా । 
స పూయవిష్టామూత్రాస్ఫక్‌ శ్లేష్మపిత్తాదిపూరితే ॥ 


అతిబీభత్సనరకే పాత్యతే యమకిజ్యరైః । 
స్పాతి చే త్స్వామి తీర్థే తు తస్మిన్నాల_ సౌ నిపాత్యతే 11 


యః శ్వభిః మృగయుర్వన్యాన్‌ బాళ్రిర్వా బాధతే మృగాన్‌ I 
స విద్ధమానో బాణౌఘైః పరత్ర యమకిజ్బరైః ॥ 


ప్రాణరోధాఖ్యనరకే పాత్యతే యముకిజ్యరైః । 
స్నాతి చేత్స్వామితీర్థే తు తస్మిన్నాల_ సౌ నిపాత్యతే ॥ 


దామ్భికో౨_ యః పశూన్‌ యజ్ఞే విధ్యనుష్టానవర్ణితః । 
Sy జ 
హన్యసౌ పరలోకేషు వైశసే నరకే ద్విజాః ॥ 


కృన్యమానో యమభటైః పాత్యతే యముకిజ్యరైః । 
స్నాతి చేత్పుష్కరిణ్యాం వై తస్మిన్నా౭ి సౌ నిపాత్యతే ॥ 


ఆత్మభార్యాం సవర్ణాం యో రేతః పాయయతే యది । 
పరత్ర రేతః పాయీ స రేతః కుట్టే నిపాత్యతే ॥ 


149 


23 


24 


25 


26 


27 


28 


29 


30 


31 


32 


75 


శ్రీస్కాందపురాణే, ద్వితీయో9_ధ్యాయః 


చాల ముండ్లుకలిగిన శాల్మలీనరకమున పడవేయబడును. స్వామితీర్థమున స్నాన 


మాచరించిన యా నరకము ననుభవించడు. 2౩ 
పాషందమతము ననుసరించి ధర్మసూత్రముల ఖండించు రాజుకాని రాజభటుడుకాని 
వైతరిణీనదిలో పడవేయబడును. 24 
స్వామి పుష్కరిణీ స్నానమున నా నరకము సంభవింపనేరదు. శూద్రప్రీసంగమముచే 
దుష్టుడైనవాదై ఆచారవ్యవహారములను వీడి 25 
సిగ్గులేక వేదములను చదువక పశువువలె ప్రవర్తించుటలో మగ్నమగువాడు చీము 
బలము మూత్రము శ్రేష్మపిత్తాదులచే నిండిన 26 


అతిభయంకర నరకమున యమకింకరులచే పడవేయబడును. స్వామితీర్థ న్నానమున 
నాతడు ఆ నరకమున పడవేయబడడు. 27 


వేటయందలి యాశతో నెవడు వేటకుక్కలచేగాని, బాణములచేగాని యడవి 
మృగముల వేటాడునో యాతడు పరలోకమున యమకింకరులచే బాణసముదాయ 
ములచే గ్రుచ్చబడుచు 28 


ప్రాణరోధమను నరకమున యమకింకరులచే పడవేయబడును. స్వామితీర్ధమున 
స్నానమాచరించిన యా నరకము కలుగనేరదు. 29 


ఓ ద్విజులారా! దంభాచారుడై, శాస్తానుష్థానములేనివాదై యజ్ఞంలో పశువులను 
వధించేవాడు పరలోకంలో విశసనమనే నరకంలో 30 


యమకింకరులచే నరకబడుతాడు. స్వామిపుష్మరిణిలో స్నానం చేసినచో ఆ నరకంలో 
పడడు: 31 


తనకు సరియెన జాతిలో పుట్టిన తన భార్యచేనెవడు రేతస్సు త్రాగించునో ఆతడు 
నరకమున రేతస్సునే త్రాగుచు రేతఃకుండమున పడవేయబడును. 32 


150 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


స్నాతి చేత్పుష్కరిణ్యాం వై తస్మిన్నా౭_ సౌనిపాత్యతే I 
యో దస్యుర్మార్గమా[్రిత్య గరదో గ్రామదాహకః ॥ 


వణిగ్రవ్యాపహారీ చ స పరత్ర ద్విజోత్తమాః I 
వ(జ్రదంష్రాభిధే ఘోరే నరకే పాత్యతే చిరమ్‌ ॥ 


స్నాతి చేత్స్వామితీర్ధ తు తస్మిన్నా౭ సౌ నిపాత్యతే । 
విద్యన్తే యాని చాన్యాని నరకాణి పరత్ర వై ॥ 


తాని నా౭_ష్నోతి మనుజః స్వామితీర్థనిమజ్జనాత్‌ । 
పుష్కరిణ్యాం సకృత్నానాత్‌ అశ్వమేధఫలం లభేత్‌ ॥ 


ఆత్మవిద్యా భవేత్సాక్షాత్‌ ముక్తి శ్చాపి చతుర్విధా । 
న పాపే రమతే బుద్ధిః హై భవేద్దుఃఖమేవ వా॥ 


తులాపురుషదానేన యతృలం లభతే నరైః । 
తత్ఫలం లభ్యతే పుమ్మిః స్వామి తీర్థ నిమజ్ఞనాత్‌ ॥ 


గోసహస్రప్రదానేన యత్స్పుణ్యం హి భవేత్‌ నృణామ్‌ । 


తత్పుణ్యం లభతే మర్త్య్యః స్వామితీర్థనిమజ్జనాత్‌ ॥ 


ధర్మార్థకామమోక్షాణాం యం యమిచ్చతి పూరుషః । 
తం తం సద్యః సమాప్పోతి స్వామితీర్ధనిమజ్జనాత్‌ ॥ 
థ్‌ జ్‌ 


మహాపాతకయుకో వా యుకో వా సర్వపాతకైః । 
సద్యః పూతో భవేద్విప్రాః స్వామితీర్థనిమజ్జనాత్‌ ॥ 


ప్రజ్ఞా లక్ష్మీర్యశః సమృత్‌ జ్ఞానం ధర్మో విరక్తతా । 
మనఃశుద్ధిర్భవే న్థూణాం స్వామితీర్థని షేవణాత్‌ ॥ 


151 


33 


34 


35 


36 


37 


38 


39 


40 


41 


42 


76 


శ్రీస్మాందపురాణే, ద్వితీయో9_ధ్యాయః 


స్వామితీర్థస్నాన మా పాపకూపమునుండి రక్షించును, మార్గమున నిలచిదోచు 
కొనువాడును, విషము నొసంగినవాడును, గామముల దహించినవాడును, 33 


వర్తకుని ద్రవ్యము నపహరించినవాడు చనిపోయినపిమ్మట వజదంషష్టమను ఘోర 
నరకమున పడవేయబడును. 34 


స్వామిపుష్కరిణిలో స్నానమాచరించిన ఆ నరకము సంభవింప నేరదు. 
స్వామితీర్ధస్నానముచే నింకనుమిగిలియున్న నరకము లేవియు దరిజేరజాలవు. 35 


పుష్కరిణిలో ఒక పర్యాయము స్నానమాచరించిన మాత్రముననే అశ్వమేధయాగ 
మొనరించిన ఫలితము నందవచ్చును. 36 


ఆత్మజ్ఞానము సాక్షాత్మరించును. నాలుగు విధములగు (సాలోక్య, సారూప్య, సామీప్య, 
సాయుజ్యము అనెడు) ముక్తియు కలుగును. పాపము నాచరించుటలో బుద్ధి 


కలుగనేరదు. దుఃఖమణువంతైనను కలుగనేరదు. 37 
స్వామిపుష్మరిణీ స్నానముచే మనుజులు తులాపురుష దానముచే (మనుష్యుని తూచిన 
(ద్రవ్యమును దానముచేయుట) లభించు ఫలముల పొందగలరు. 38 


వేయిగోదానముల పుణ్యమును స్వామితీర్థస్నానముచే మనుజులు పొందగలుగు 
చున్నారు. 39 


స్వామిపుష్కరిణీ స్నానముచే ధర్మ అర్థ కామ మోక్షములలో దేనిని కోరిన నది 
వెంటనే సిద్ధించును. 40 


మహాపాతకములనొనరించినవాడైనను, సమస్తపాపములతోకూడిన వాడైనను 
స్వామిపుష్మరిణీస్నానముచే వెంటనేపవిత్రుడగును. 41 


స్వామిపుష్మరిణీ స్నానముచే మంచిబుద్ధి, ఐశ్వర్యము, కీర్తి సంపద, మోక్ష-జ్ఞానము, 
ధర్మము, వైరాగ్యము, మనో నైర్మల్యమనునవి సిద్ధించును. 42 


152 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
బ్రహ్మహత్యాయుతజ్బాపి సురాపానాయుతం తథా । 
అయుతం గురుదారాణాం గమనం పాపకారిణామ్‌ ॥ 


స్తేయాయుతం సువర్ణానాం తత్సంసర్గ్లాశ్చ కోటిశః । 
శీఘ్రం విలయమాయాన్తి యానితుల్యాని చాస్తికాః 


బ్రహ్మహత్యాసమానాని సురాపానసమాని చ । 
గురుప్రీగమనేనాపి స్వామితీర్థనిమజ్జనాత్‌ ॥ 
సువర్ణస్తేయతుల్యాని తత్సంసర్గసమాని చ । 
తాని సర్వాణి నశ్యన్తి స్వామితీర్థనిమజ్జనాత్‌ ॥ 


స్వామితీర్థమహిమా9_శ్రద్ధాలూనాం మహానరక ప్రాప్తి: 


ఉక్తేష్వేతేషు సన్దేహో న కర్తవ్యః కదాచన । 
జిహ్వాగ్రే పరశుం తప్తం ప్రక్తిపన్తి చ కిజ్మరాః ॥ 


అర్థవాదమిమం సర్వం బ్రువన్వై నరకం వ్రజేత్‌ । 

సూకరః స హి విజ్ఞేయః సర్వకర్మ బహిష్కృతః ॥ 

అహో మౌర్య మహోమౌర్థ్యం అహో మౌర్థ్యం ద్విజోత్తమాః । 
స్వామితీర్థాభిధే తీర్థే సర్వపాతకనాశనే ॥ 

అద్వైతజ్ఞానదే పుంసాం భుక్తిముక్తిప్రదాయిని । 
ఇష్టకామప్రదే నిత్యం తథైవాజ్ఞాననాశనే ॥ 


స్థితేల_పి తద్విహాయా౭_యం రమతే౭_న్యత్ర వై జనః । 
అహో మోహస్య మాహాత్యం మయా వక్తుం న శక్యతే ॥ 


స్నాతస్య స్వామితీర్ధే తు నాస్తికాద్భయమస్తి వై। 
స్వామితీర్ధబ్బు పశ్యన్తి తత్ర స్పాన్తి చ యే నరాః ॥ 


153 


శీర్‌ 


46 


47 


48 


49 


50 


51 


52 


77 


శ్రీస్మాందపురాణే, ద్వితీయో9_ధ్యాయః 
కోట్లకొలది (బ్రహ్మహత్యాపాతకములు, కల్గుత్రాగు పాపములు, గురునిభార్యను 


పొందు పాపములు. 43 
బంగారమును దొంగిలించు పాపములు, అట్టి దొంగలతో సహవాసము నొనరించిన 
పాపములు స్వామితీర్థ స్నానముచే వెంటనే నశించును. 44 


స్వామిపుష్కరిణీ స్నానముచే బ్రహ్మహత్యతో సమానమైన పాపములు, కల్లుత్రాగుటతో 
సమానమగు పాపములు, గురు భార్యను పొందుటవంటి పాపములు, బంగారమును 
దొంగిలించుటతో సమానమగు పాపములు. అట్టివారితో స్నేహము నాచరించుట 
వలన కలిగిన పాపములన్నియు భస్మీభూతములగుచున్నవి. 45,46 


స్వామితీర్థ మాహాత్యమున నమ్మకము లేనివారికి సంభవించు పాపములు 
ఈ పైన చెప్పిన విషయములలో సందేహించినవారి నాలుకపై యమకింకరులు 
బాగుగా కాలిన గండ్రగొడ్డలిని పడవేయుదురు. 47 


ఈ పైన చెప్పిన స్వామిపుష్కరిణీ తీర్థమాహాత్యమునంతయు కేవలము పొగడ్రయే 
యనువారు నరకము కేగుదురు. అట్టి మనుజుడు సమస్త విహితకర్మలను 
చేయుటకనర్షుడై వ్యర్థమగు పందివంటివాడని తెలియవలెను. 48 


మహర్చిపుంగవులారా! సకలకల్మషహరమును 49 


మనుజుల కద్వైత (సర్వము బ్రహ్మాత్మకమె) జ్ఞానమును కలిగించు నట్టియు, 
ఇహలోకమున భక్తిని, చనిపోయినపిమ్మట మోక్షము నొసంగునట్టియు, ఇష్టములగు 
కోరికల నిచ్చునట్టియు, అజ్ఞానమును నశింపజేయు స్వామిపుష్మరిణి 50 


యుండగా జనులు దానిని వీడి యితర విషయములయందాసక్తి = 
అయ్యో! ఎంత మూఢత్వమెంతమూఢత్వము. అజ్ఞానమునకుగల మహిమ నాకు 
వచింప శక్యముకానిది. 91 
స్వామితీర్థమున స్నానమొనరించిన వానికి పాషండునివలన భయము లేనేలేదు 
కదా! స్వామితీర్థమును సేవించినను, అందు స్నానమాచరించినను 52 


154 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


ఏవం వః కథితం విప్రాః స్వామితీర్థస్య వైభవమ్‌ । 
భుకిముకి 


=> => 


ప్రదం న్యాణాం సర్వపాపనిబర్హణమ్‌ ॥ 


ఇతి శ్రీ స్మాన్ధవురాణో శ్రీవేజిటాచలమాహోత్ళే శ్రీస్వామివువ్యరిణీ 
తీర్థమపిమానువర్హనం నామ ద్వితీయో2. ధ్యాయః 


=-= + ౩ శ్రైకకికాణాలాలా. 


అథ తృతీయోల_ ధ్యాయః 


ధర్మగుప్త చరిత్ర వర్ణనమ్‌ 


వ్యాజేన మిత్రద్రోహస్య మహాపాతకత్వ కథనమ్‌ 
శ్రీ సూతః :- 
భూయో9ం పి సమ్రవక్ష్యామి స్వామితీర్థస్య వైభవమ్‌ । 
యుష్మాకమాదరేణాహం నైమిశారణ్యవాసినః ॥ 
నన్లోనామ మహారాజః సోమవంశసముద్భవః I 
ధర్మేణ పాలయామాస సాగరాన్లాం ధరామిమామ్‌ ॥ 
తస్య పుత్రః సమభవత్‌ ధర్మగుప్త ఇతి స్మృతః । 
రాజ్యరక్షాధురం నన్లో నిజపుత్రే నిధాయ సః ॥ 
జితేస్టియో జితాహారః ప్రవివేశ తపోవనమ్‌ । 
తాతే తపోవనం యాతే ధర్మగుప్తాభిధో నృపః ॥ 
మేదినీం పాలయామాస ధర్మజ్ఞో నీతితత్సరః I 
ఈజే బహువిధైర్యజ్ఞైః దేవానిన్టపురోగమాన్‌ ॥ 


155 


53 


54 


78 


శ్రీస్కాందపురాణే, తృతీయో9_ ధ్యాయః 


స్తోత్రములు రచించి చదివినను, దానిని పొగడినను తాకినను నమస్మరించినను 
ఓ (బ్రాహ్మణగ్రేష్ణులారా! వారు తిరిగి పుట్టరు 58 


బ్రాహ్మణోత్తములారా! మనుష్యులకు భుక్తి ముక్తిదాయకమును, సర్వకల్మష 
హరమునగు స్వామితీర్ధ వైభవమును మీకు తెలిపితిని అని పలికెను. 54 


ఇది శ్రీస్థాందపురాణమున శ్రీవేంకటాచల మావోత్యమున శ్రీస్వామి వుష్పురిణీ 
తీరమపామను వర్థించుటయనేెడు రెండవ అధ్యాయము. 


य) ०० क्क 


మూడవ అధ్యాయము 


ధర్మగుప్త చరిత్ర 
నెపమున మిత్రద్రోహము మహాపాతకమని తెలుపుట 


సూతుడు :- 
నైమిశారణ్యమున వసించు శౌనకాది మహర్షులారా । మీ యందలి ఆదరముచే 
నేను స్వామితీర్ధ వైభవమును మరల తెలిపెదను. 1 


చంద్రవంశమున జన్మించిన నందుడను మహారాజు సముద్రముల వరకు వ్యాపించిన 
భూమండలమునంతను ధర్మముగా పరి పాలించెను. 2 


ఆతనికి ధర్మగుప్తుడను పుత్రుడు జన్మించగా నాతనిపై రాజ్యపరిపాల నాభారము 
నుంచి నందుడు 8 


ఇం(దిధయుములను జయించి శాగస్తోకావోరములచే మా(త్రవేం శరీర 
పోషణనొనరించుకొనుచు తపోవనమున ప్రవేశించెను. తండ్రి తపోవనమున 
కేగినంతనే ధర్మగుప్తుడు 4 


156 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


బ్రాహ్మణానాం దదౌ విత్తం క్షేత్రాణి చ బహూని సః । 
సర్వే స్వధర్శనిరతాః తస్మిన్‌ రాజని శాసతి ॥ 


కదాచిన్నాలి భవత్సీడా తస్మింశ్చోరాదిసమృవా I 
కదాచిద్ధర్మగుప్తోల. యం ఆరుహ్య తురగోత్తమమ్‌ ॥ 


వనం వివేశ విప్రేనాః మృగయారసకౌతుకీ । 
తమాలతాలహిన్లాల కురవాకులదిజ్యుఖే ॥ 


విచచార వనే తస్మిన్‌ సింహవ్యాఘ్రభయానకే | 
మత్తాలికులసన్నాద సమ్మూర్చితదిగన్తరే ॥ 


పద్మకల్పారకుముద నీలోత్సలవనాకులే । 
తటాకే రససమ్బూర్లే తపస్విజనమణ్జితే ॥| 


తస్మిన్వనే సజ్బురతో ధర్మగుప్తస్య భూపతేః । 
అభూద్విభావరీ విప్రాః తమసా9_వృతదిజ్యుఖా ॥ 


రాజా9_పి పశ్చిమాం సన్ధ్యాం ఉపాస్య వినయాన్నితః । 
జజాప చ వనే తత్ర గాయత్రీం వేదమాతరమ్‌ ॥ 


సింహవ్యాఘ్రాదిభీత్యా౭_స్మిన్‌ వృక్షమేకం సమాశ్రితే । 
రాజపుత్రే తదభ్యాశం బుక్షః సింహభయార్దితః ॥ 


అన్వధావత వృక్షం తం ఏకః సింహో వనేచరః । 
అనుద్రుతః స సింహేన బుక్షో వృక్షముపారుహత్‌ ॥। 


ఆరుహ్య రుక్షో వృక్షన్తం దదర్శ జగతీపతిమ్‌ । 
వృక్షస్థితం మహాత్మానం మహాబలపరాక్రమమ్‌ ॥ 


157 


10 


11 


12 


13 


14 


15 


79 


శ్రీస్కాందపురాణే, తృతీయో9_ ధ్యాయః 


ధర్మములను చక్కగా 23809 నీతిమార్గముననే చరించుటయందాసక్తుడై భూమిని 
పరిపాలించెను. ఇంద్రుడు మొదలగు దేవతలను అనేక యజ్ఞములచే నారాధించెనుర్‌ 


(బ్రాహ్మణులకు చాలధనమును మిక్కుటములగు భూములను దానమొసంగెను. 
ధర్మగుప్తుని రాజ్యపరిపాలనమున ప్రజలంద రును స్వవర్ణాశ్రమ ధర్మమునందే ఆసక్తి 
కలిగియుందిరి. 6 


దొంగలు మొదలగు వారివలన నెన్నడును బాధకలుగలేదు. ఇట్లుండ నొకనాడు 
ధర్మగుప్తుడు మంచి గుజ్జిము నెక్కి 7 


వేటయందాసక్తికలవాడై తాఫించవృక్షములు, తాటిచెట్లు, గిఅకతాడి చెట్లు, 
ఎజ్జపూవుల పెద్దగోరింటచెట్లు పెరిగి దిక్కులయందు వ్యాపించియుండునట్టియు. 8 


సింహములు పులులచే భయంకరమైనట్టియు, తేనెత్రాగి మదించిన తుమ్మెదల 
రుంకారము లచే దిక్కుల చివరలన్నియు మారుమోగు చుండగా 9 


పద్మములు, ఎర్రకలువలు, కలువలు, నల్లకలువల సముదాయము లచే వ్యాపింపబడి 
నట్టియు నీటితో చక్కగా నిండియున్న చెరువులు కలిగినట్టియు, తపోధనులచే 
నలంకరింపబడినట్టియు 10 


వనమున సంచరించుచుండగా దిక్కులందంతటను నంధకారము వ్యాపించు నట్లుగా 
రాత్రి యాయెను. 11 


రాజు వినయముగా సాయం సంధ్యావందన మాచరించి వేదమాతయగు గాయత్రిని 
జపించెను. 12 


సింహములు పులుల భయముతో రాజపుత్రుడొక వృక్షము నెక్కగా నాతని 
సమీపముననే సింహమువలన మిక్కిలి భయపడుచు ఆ చెట్టువైపు పరుగెత్తుచున్న 
ఎలుగుబంటి యొకటి కానుపించెను. 13 


అది అడవియందలి సింహము వెంబడించగా నా చెట్టు పైకెక్కెను. 14 
158 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


ఉవాచ భూపతిం దృష్ట్వా ६०००६९० యం వనగోచరః । 
మా భీతిం కురు రాజేన! వత్స్యావో రజనీమిహ ॥ 


మహాసత్తో మహాకాయో మహాదంట్టః సమాకులః । 
వృక్షమూలం సమాయాతః సింహో9_యమతిభీషణః ॥ 


८०६१० భజ నిద్రాం త్వం రక్ష్యమాణో మయోద్యతః । 
తతః ప్రసుప్తం మాం రక్ష శర్వర్యర్థం మహామతే॥। 


ఇతి తద్వాక్యమాకర్ణ్య సుప్తే నన్దసుతే హరిః । 
ప్రోవాచ బుక్షం సుప్తోళి యం నృపో మే త్యజతాల_మితి॥ 


తం సింహయట్రవీదృక్షో ధర్మజ్ఞో ద్విజసత్తమాః । 
భవాన్‌! ధర్మం న జానీతే మృగరాజ! వనేచర। ॥ 


విశ్వాసఘాతినాం లోకే మహాకష్టం భవత్యహో । 
న హి మిత్రద్రుహాం పాపం నశ్యేద్యజ్ఞాయుతైరపి ॥ 


బ్రహ్మహత్యాదిపాపానాం కథజ్బున్నిషృతిర్భవేత్‌ | 
విశ్వాసఘాతినాం పాపం న నశ్యేజ్ఞన్మకోటి ిః ॥ 


నాహం మేరుం మహాభారం మన్యే పజ్బాస్య! భూతలే । 
మహాభారమిమం మన్యే లోకవిశ్వాసఘాతుకమ్‌ ॥ 


ఏవముకో9_ థ బుక్షేణ సింహస్తూష్టీం బభూవ హ । 
ధర్మగుప్తే ప్రబుద్ధే తు బుక్షః సుష్వాప భూరుహే ॥ 


తతః సింహో9_ బ్రవీద్భూపం ఏనం బుక్షం త్యజస్వమే। 
ఏవముకోల థ సింహేన రాజా సుప్తమశజ్మితః ॥ 


159 


16 


17 


18 


19 


20 


21 


22 


23 


24 


25 


80 


శ్రీస్కాందపురాణే, తృతీయో9_ధ్యాయః 


ఆ భల్లూకమాచెట్టునెక్కి మహాత్ముడును మహాబలపరాక్రమవంతు డును చెట్టుపై 
నున్న రాజును జూచెను. 15 


అట్లారాజును చూచి రాజేంద్ర! భయపడవలదు. ఈ రాత్రికిచట విశ్రమింతము. 16 


మిక్కిలి బలముకలిగి పెద్ద శరీరము కలిగి భయంకరములగు కోరలుకలిగి 
మహాభయంకర మగు సింహము చెట్టుమొదటకు వచ్చినది. 17 


ఓ బుద్ధిమంతుడా । నేను నిన్ను మిక్కిలి జాగరూకతతో రక్షింతును. సగము 
రాత్రివరకు నీవు నిద్రపొమ్ము అనంతరము మిగిలిన రాత్రి యంతయు నిద్రించుచున్న 
నన్ను నీవు రక్షింపుము. 18 
ఇట్లు పలికినంతనే రాజట్లే యగుగాక యని నిద్రించెను. అంత సింహము 
భల్లూకముతో-నిద్రించుచున్న రాజును నాకాహారముగా త్రోసివేయుమని 
యడిగెను. 19 


ధర్మముల 3९80053 భల్లూకమామాటను విని “అడవియందు సంచరించు 
సింహరాజా! నీవు ధర్మము 236००020). 20 
చేసిన మేలును మరచువారికి గొప్ప ఆపద సంభవించును. అనేకవేల యజ్ఞముల 
నాచరించినను స్నేహితుల కొనరించిన పాపమునకు శాంతి కలుగనేరదు. 21 


బ్రహ్మహత్యాదులవలన కలిగిన పాపముల కేవిధముననైన శాంతి కలుగవచ్చునే 
గాని నమ్మినవారిని మోసగించిన వారి పాపము కోటి జన్మలకైనను నశించదు. 22 


సింహరాజా! భూమిలో మేరుపర్వతము బరువని నేను తలంచను. అంతకంటెను 
లోకమును నమ్మించి వంచించిన పాపమునే భారముగా తలతును. 23 


అని భల్లూకము పలుకగనే సింహము మిన్నకుండెను. ధర్మగుప్తుడు సగము రాత్రి 
గడచి మేలుకొనినంతనే భల్లూకము చెట్టుమీదనే నిద్దురపోయెను. 24 
160 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


స్వాజ్మన్యస్తశిరస్మ్నం తం బుక్షం తత్యాజ భూతలే । 
పాత్యమానస్తతో రాజ్ఞా సమాలమ్బితపాదపః ॥ 


బుక్షః పుణ్యవశాత్‌ వృక్షాత్‌ న పాపాత మహీతలే । 
స బుక్షో నృప మభ్యేత్య కోపాద్వాక్యమభాషత ॥ 


కామరూపధరో రాజన్‌! అహం భృగుకులోద్భవః 
ధ్యానకాష్టాభిధో నామ్నా బుక్షరూపమధారయమ్‌ ॥ 


కస్మాదనాగసం సుప్తం అత్యాక్షీన్మాం భవాన్‌ నృప । 
మచ్చాపాదతిశీఘ్రం త్వం ఉన్మత్తశ్చర భూతలే ॥ 


ఇతి శప్త్వా మునిర్భూపం తతః సింహమభాషత । 
న సింహస్త్వం మహాయక్ష కుబేరసచివః పురా ॥ 


హిమవద్దిరిమాసాద్య కదాచిత్త్వం వధూసఖః । 
అజ్ఞానాద్దాతమాభ్యాసే విహారమతనోర్శుదా॥। 


గౌతమో౭._ ప్యుటజాద్దెవాత్‌ సమిదాహరణాయ వై । 
నిర్ణతస్త్వాం వివసనం దృష్ట్వా శాపముదాహరత్‌ ॥ 


యస్మాన్మమా[శ్రమే9 ద్యత్వం వివస్త్రః స్థితవానసి । 
అత స్సింహత్వమద్యైవ భవితా తే న సంశయః ॥ 


ఇతి గౌతమశాపేన సింహత్వమగమత్చురా I 
కుబేరసచివో యక్షో భద్రనామా భవాన్‌ పురా ॥ 


కుబేరో ధర్మశీలో హి తద్భృత్యాశ్చ తథైవ హి । 
అతః కిమర్థం త్వం హంసి మామృషిం వనగోచరమ్‌ ॥ 


161 


26 


2/7 


28 


29 


30 


31 


39 


33 


34 


35 


81 


శ్రీస్కాందపురాణే, తృతీయో9_ ధ్యాయః 
అంత సింహమారాజుతో భల్లూకమును నాకాహారముగ విడువుమని యడిగినంతనే 
ధర్మగుప్తుడేమియు సంకోచింపక 25 
తన యొడిలో తలనుంచి నిద్రించుచున్న భల్లూకమును భూమిపై పడునట్లు 


౧౧ 


త్రోసివేసెను. అట్లు రాజు పడద్రోయుచుండగా నా భల్లూకము చెట్టును పట్టుకొని26 
అదృష్టవశమున క్రింద పడకుండెను. అది రాజునొద్దకు వచ్చి కోపముతో27 
“రాజా! నేను నాకు వలయు రూపముల ధరించువాడను. భృగు వంశమున 
జన్మించితిని. నా పేరు ధ్యానకాష్టుడు, నేను భల్లూకరూపమును ధరించితిని28 


ఏమియు నపరాధము నొనర్చక నిద్రించుచున్న నన్నేల పడదోసి తివి? నా 
శాపమువలన నీవు వెంటనే పిచ్చివాడవై భూమిపై సంచరింపుము” 29 


అన్ని యిట్లు రాజును శపించి సింహముతో - మృగరాజా। నీవు సింహముకావు 


మహాయక్షుడవు, మున్ను కుబేరుని మంత్రివి, 30 
ఒకానొకప్పుడు నీవు నీ భార్యతోగూడ హిమవత్సర్వమునకేగి తెలియక గౌతముని 
కుటీర సమీపమున సంతోషముతో విహరించితివి. 31 


గౌతమ మహర్షి దర్భలను తెచ్చుకొనుటకై దైవవశమున కుటీరము నుండి బయటకు 
వచ్చి వస్తవిహీనుడవై సంచరించుచుంటివి గాన నీవిపుడీ సింహరూపము నందెదవు. 
సందియము వలదిని శపించెను. 32 


నా ఆశ్రమమందు & ०2 )८& ఉండటం వల్ల నీవిపుడీ సింహత్వమును 
నిస్సందేహముగా పొందెదవు 33 


నీ పేరు మున్ను భద్రనాముడందురు, గౌతముని శాపవశమున పూర్వము కుబేరుని 
మంత్రివైన నీకీ రూపము కలిగినది. 34 

కుబేరుడు ధర్మమునాచరించుటయే స్వభావముగా గలవాడు. అతని సేవకులునట్లే 
యుండవలెను. కావున నీవడవిలో సంచరించు బుషినగు నన్నేల చంపజూచెదవు. 


162 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


ఏతత్సర్వమహం ధ్వానాత్‌ జానామి హి మృగాధిప । 
ఇత్యుక్తో ధ్యానకాష్టేన త్యక్త్వా సింహత్వమాశు సః॥ 


యక్షరూపం గతో దివ్యం కుబేరసచివాత్మకమ్‌ । 
ధ్యానకాష్ట్రమసావాహ ప్రాజ్ఞలిః ప్రణతో మునిమ్‌ ॥ 


అద్య జ్ఞాతం మయా సర్వం పూర్వవృత్తం మహామునే । 
గౌతమః శాపకాలే మే శాపాన్తమపి చోక్తవాన్‌ ॥ 


ధ్యానకాష్టేన సంవాదః బుక్షరూపేణ తే యదా । 
తదా నిర్ణూయ సింహత్వం యక్షరూపమవాప్ప్యసి ॥ 


ఇతి మామ భ్రవీద్సహ్మన్‌ గౌతమో మునిపుబ్గవః । 
అద్య సింహత్వనాశాన్నే జానామి త్వాం మహామునే ॥ 


ధ్యానకాష్టాభిధం శుద్ధం కామరూపధరం సదా । 
ఇత్యుక్త్వా తం ప్రణమ్యాథ ధ్యానకాష్టం స యక్షరాట్‌ ॥ 


విమానవరమారుహ్య ప్రయయావలకాపురీమ్‌ I 
ఉన్మత్తరూపం తం దృష్ట్వా మన్రిణస్తు నృపోత్తమమ్‌ ॥ 


పితుస్సకాశమానిన్యుః రేవాతీరే నృపోత్తమమ్‌ । 
తస్మై నివేదయామాసుః మతిభ్రంశం సుతస్య చ । 
జ్ఞాత్వా తు పుత్రవృత్తాన్తం పితా వై నన్దనస్తదా ॥ 
Ey ౨౨ లా ७ ౨ 


జైమినివాక్యాత్వాత్‌ స్వామితీర్థస్నాతస్య ధర్మగుప్తస్యోన్మాదనివృత్తిః 


పుత్రమాదాయ సహసా జైమినేరన్తికం యయౌ । 
తస్మై నివేదయామాస పుత్రవృత్తాన్తమాదితః ॥ 


163 


36 


37 


38 


39 


40 


41 


42 


43 


44 


శ్రీస్కాందపురాణే, తృతీయో9_ ధ్యాయః 


ఇది యంతయు నాకు ధ్యానమువలన తెలిసినదిని భల్లూక రూపుడగు ధ్యానకాష్టుడు 
తెలుపుచుండగనే వెంటనే ఆ యక్షుడు సింహరూపమును విడిచి 36 


కుబేరుని మంత్రియగు యక్షరూపమును పొందెను. ధ్యాన కాష్ట్రమహర్షికి 
వందనమాచరించి 37 


మునీంద్రా! నా పూర్వజన్మవృత్తాంతమంతయును ఇపుడు తెలిసినది. గౌతముడు 
శాపమునిచ్చునపుడే నాకు శాపము పోవుటనుకూడ. 38 


నీవు భల్లూకరూపుడగు ధ్యానకాష్టునితో సంభాషించినపుడు నీ సింహరూపము 


పోయి యక్షరూపమును పొందెదవిని అనుగ్రహించెను. 89 
నేడు నాకు సింహరూపము పోవుటచే నీవు మహామునివనియు, 40 


ఇష్టమువచ్చిన రూపములను ధరించువాదనియు ధ్యానకాష్టుడను పేరుగల 
మహర్చివనియు పవిత్రుదవనియు తెలిసికొంటినిని మరల నమస్మరించి 41 


గొప్ప విమానమునెక్కి అలకాపురికేగెను. పిచ్చివాని వేషముననున్న రాజేంద్రునిగాంచి 
మంత్రులు 42 


రేవాతీరమున తపమాచరించుచున్న తండ్రివద్దకాతనిని తీసికొని వచ్చి తమ 
కుమారునకు మతిచెడినదిని విన్నవించిరి. అపుడు తండ్రియగు నందనుండు 
కుమారుని వృత్తాంతము నెటింగి 43 
జైమిని మహర్షి తెలుపగా స్వామిపుష్కరిణీలో స్నానమాచరించుటచే 
ధర్మగుప్తునకు పిచ్చిపోవుట 
పుత్రుని తోడ్కొని జైమినిమహర్షి వద్దకేగి పుత్రుని వృత్తాంతమును మొదటి నుండియు 
విన్నవించుకొనెను. 44 


164 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
భగవన్‌! జైమినే! పుత్రో మమాద్యోన్మత్తతాం గతః | 
అస్యోన్మాదవినాశాయ బ్రూహ్యుపాయం మహామునే ॥ 
ఇతి పృష్టశ్చిరం దధ్యా జైమినిర్మునిపుజ్జవః I 
ధ్యాత్వా తు సుచిరం కాలం నృపనన్దనమ బ్రవీత్‌ ॥ 
ధ్యానకాష్టస్య శాపేన హ్యున్మత్తస్తే సుతోఇ_ భవత్‌ | 
తస్య శాపస్య మోక్షార్థం ఉపాయం (ప్రబ్రవీమి తే ॥ 
సువర్ణముఖరీతీరే వేజ్కటో నామ పర్వతే I 
సర్వపాపహరే పుణ్యే నానాధాతువినిర్మితే ॥ 
స్వామిపుష్కరిణీ చేతి తీర్థమస్తి మహత్తరమ్‌ । 
పవిత్రాణాం పవిత్రం హి మజ్జళానాజ్బ మజ్జళమ్‌ ॥ 


శ్రుతిసిద్ధం మహాపుణ్యం బ్రహ్మహత్యాదిశోధకమ్‌ । 
నీత్వా తత్ర సుతం తే౭£_ద్య స్నాపయస్వ మహామతే ॥ 


ఉన్మాదస్తక్షణా దేవ తస్య నశ్యేన్న సంశయః | 
ఇత్యుక్తస్తం ప్రణమ్యాసౌ జైమినిం మునిపుజబ్బవమ్‌ ॥ 
నన్దః పుత్రం సమాదాయ స్వామిపుష్కరిణీం యయౌ । 
తత్ర చ స్నాపయామాస పుత్రం నియమపూర్వకమ్‌ ॥ 


స్నానమాత్రాత్తతః సద్యో నష్టోన్మాదో౭_ భవత్సుతః | 
స్వయం సస్నా స నన్లో౭_పి స్వామిపుష్కరిణీజలే ॥ 


ఉషిత్వా దినమేకన్తు సహపుత్రః పితా తదా । 
సేవిత్వా వేజ్కటేశంచ శ్రీనివాసం కృపానిధిమ్‌ ॥ 


165 


45 


47 


49 


50 


51 


59 


53 


54 


83 


శ్రీస్కాందపురాణే, తృతీయో9_ ధ్యాయః 


మరియు స్వామీ! పిచ్చివాడగు నా పుత్రునకు పిచ్చితొలంగు నుపాయమును 
తెలుపుమని ప్రార్థింపగా 45 


మునిశ్రేష్టుడైన జైమినిమహర్షి చాల కాలము ధ్యానించి రాజుతో నిట్లు పలికెను. 46 


ధ్యానకాష్టుని శాపమున నీ పుత్రుడు పిచ్చివాడాయెను, ఆ శాపముపోవు 
ఉపాయమును తెలుపుచున్నాను. 47 


సువర్ణముఖరీ తీరమున సకల పాపవినాశకరమును, పవిత్రమును, అనేక 
గైరికాదిధాతువులచే నిర్మింపబడిన వేంకటాచలము కలదు. 48 


దానిపై స్వామిపుష్మరిణియను గొప్ప తీర్థరాజము కలదు. అది పవిత్ర వస్తువులలో 
పవిత్రమైనది. మంగళప్రదవస్తువులలో మంగళ ప్రదమైనది. 49 


వేదములయందు ప్రసిద్ధికెక్కినది. గొప్ప పుణ్యమునొసంగునది. బ్రహ్మహత్యాది 
పాపముల పరిహరించునది. నీ పుత్రునచ్చటకు తోడ్కొనిపోయి స్నానము 
చేయించిన 50 


పిచ్చి వెంటనే తగ్గననుటలో సందియములేదిని తెలుపగా రాజామహరికి 
నమస్కరించి 51 


తన పుత్రునితో స్వామివుష్కరిణికేగి అందు పుత్రుని యథా శాస్త్రముగ 
స్నానముచేయించెను. 52 


వెంటనే పుత్రునకు పిచ్చి తొలగిపోయెను. రాజు కూడ స్వామిపుష్కరిణిలో 
స్నానమాచరించి 53 


పుత్రునితో గూడ ఒక దినమచ్చటనుండి దయాసముద్రుడును శ్రియఃపతియగు 
వేంకటేశుని సేవించి 54 


166 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


పుత్రమాపృచ్చ్య నన్దస్తం ప్రయయౌ తపసే వనమ్‌ । 
గతే పితరి పుత్రో పి ధర్మగుప్తో నృపో ద్విజాః! ॥ 


ప్రదదౌ వేజ్కటేశస్య బహువిత్తాని భక్తితః । 
బ్రాహ్మణేభ్యో ధనం ధాన్యం క్షేత్రాణి చ దదౌ తదా ॥ 


ప్రయయౌ మన్రిభిస్సార్ధం స్వాం పురీం తదనన్తరమ్‌ । 
ధర్మేణ పాలయామాస రాజ్యం నిహతకణ్దకమ్‌ ॥ 


పితృపైతామహం విప్రాః कपये తిధార్మిక ६ | 
ఉన్మాదైరప్యపస్మారైః గ్రహైర్దుప్టెశ్చ యే నరాః ॥ 


గ్రస్తా భవన్తి విపేన్హాః తే9_పి చాత్ర నిమజ్జనాత్‌ । 
పుష్కరిణ్యాం విముక్తాస్స్యుః సత్యం సత్యం వదామ్యహమ్‌।! 


స్వామిపుష్కరిణీం త్యక్త్వా తీర్థమన్యద్రజేత్తు యః । 
స్నిగ్ధం స గోపయస్వ్యక్వా స్నుహీక్షీరం ప్రయాచతే ॥ 


२०९४०8८० స్వామితీర్ధం స్వామితీర్ధమితి ద్విజాః । । 
फ़ థే फ़ 
త్రి పఠనో నరా ఏవం యత్ర క్వాపి జలాశయే ॥ 


స్నాన్సి సర్వే నరాస్తే వై యాస్యన్తి బ్రహ్మణః పదమ్‌ । 
ఏవం వః కథితా వివా! ధర్మగుప్తకథా శుభా । 
యస్యాః శ్రవణమాత్రేణ బ్రహ్మహత్యా వినశ్యతి ॥ 


ఇతి శ్రీస్థాన్సవురాణో శ్రీవేజటాచలమాహోల్ళే 


స్వామివుష్కరిణీ మపహిమానువర్ణనం 
నామ తృలీయోల_ ధ్యాయః 
क + | ౪) + ककर 


167 


55 


56 


57 


58 


59 


60 


61 


62 


84 


శ్రీస్కాందపురాణే, తృతీయో9_ధ్యాయః 


పుత్రుని యనుమతిపై తపమొనరింపలెనని తపోవనమున కేగెను. అనంతరము 
ధర్మగుప్తుడు ర్‌ర్‌ 


వేంకటేశునకు భక్తితో ననేక విధములుగా ధనమును, (బ్రాహ్మణు లకు 
ధనధాన్యములను, భూములను సమర్పించి 56 


తన మంత్రులతోగూడ తన పట్టణమునకేగెను. తాతతండ్రుల వలన సంరక్షింపబడిన 
రాజ్యమును. తానును పరమ ధార్మికుదై శత్రుబాధలు, ఈతిబాధలు 87 


छ &० ०९६०2९9 ८ 35 8०8 ०5 239. విచ్చివట్టినవారు, మూర్చరోగులు, 
దుష్టగ్రహపీడితులు 58 


ఈ స్వామిపుష్మరిణిలో స్నానమాచరించినవాని పీడతొలగును. ఇది ముమ్మాటికిని 
నిజమని పలుకుచున్నాను. 59 


స్వామిపుష్కరిణిని వీడి ఇతరతీర్థముల కేగినవారు చిక్కని తీయని ఆవుపాలను 
వదలి జెముడి పాలను కోరునట్లే యగును. 60 


“స్వామిపుష్మరిణి, స్వామిపుష్మరిణి, స్వామిపుష్మరిణి” యని ముమ్మారుచ్చరించి ఏ 
నదిలో స్నానమాచరించినను 61 


వారందరును మోక్షమునందుచున్నారు. శౌనకాది మహర్షులారా! పవిత్రమగు 
ధర్మగుప్త చరిత్రమును వింటిరిగదా! దీనిని వినినంతనే బ్రహ్మహత్యవలన కలిగిన 
పాపము సాంతముగ నశించును. 62 


ఇది శ్రీస్థాందపురాణమున శ్రీవేంకటాచలమాహాత్యమున 
స్వామివుష్బరిణి మహిమను వర్ణించుటయనెడు 
మూడవ అధ్యాయము. 


----== 0 —— 


168 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


అథ २८२०९२० ధ్యా 


సుమత్యాఖ్యద్విజవృత్తాన్తః 
శ్రీసూతః :- 
భో భో తపోధనా స్సర్వే నైమిశారణ్యవాసినః । 


స్వామితీర్థస్య మాహాత్యం భూయో9_పి ప్రవదామ్యహమ్‌।! 


పురా కిరాతీసంసర్లాత్‌ సుమతిః బ్రాహ్మణస్సురామ్‌ । 
పీతవాన్‌ పుష్కరిణ్యాం స స్నాత్వా పాపాద్విమోచితః ॥ 


బుకయః :- 

సుమతిః కస్య పుత్రోః సౌ కథం స చ సురాం పపౌ। 
కథం కిరాత్యాసకోత_ భూత్‌ సూత! పౌరాణికోత్తమ ॥ 
సర్వేషాం విస్తరాదేతత్‌ వద త్వం కృపయా9ి ధునా ॥ 


శ్రీ సూతః :- 
మహారాష్ట్రాభిధే దేశే బ్రాహ్మణః కశ్చిదాస్తికః | 
యజ్ఞదేవ ఇతి ఖ్యాతో వేదవేదాజ్ఞపారగః ॥ 


దయాలురాతిథఖేయశ్చ శివనారాయణార్చకః । 
సుమతిర్నామ పుత్రోతల భూ ద్యజ్ఞదేవస్య తస్య వై ॥ 


పితరం స పరిత్యజ్య భార్యామపి పతివ్రతామ్‌ । 
ప్రయయావుత్మలే దేశే విటగోష్టీపరాయణః ॥ 


కాచిత్మిరాతీ తద్దేశే వసస్తీ యువమోహినీ । 
యూనాం సమస్తద్రవ్యాణి ప్రలోభ్య జగ్భహే చిరమ్‌ ॥ 


169 


85 


శ్రీస్మాందపురాణే, చతుర్గ్ణోత_ధ్యాయః 


నాల్లవ అధ్యాయము 
సుమతి యను బ్రాహ్మణుని వృత్తాంతము 
శ్రీసూతుడు :- 
శౌనకాది మహామునులతో -నై మిశారణ్యమున నివసించు మహర్పులారా! 
స్వామిపుష్కరిణీ తీర్ధమాహాత్య్యమును మరల తెలిపెదను, 1 


పూర్వము సుమతియను బ్రాహ్మణుడు బోయదాని స్నేహమువలన కల్లుత్రాగియు 
స్వామిపుష్కరిణీతీరమున స్నానముచేసి పాపము నుండి విముక్తుడయ్యెను. ఇట్లు 


తెలుపగా 


కుహర్చ్షులు :- 

పురాణములను చెప్పువారలలో నగ్రగణ్యుడవగు సూతా! సుమతి ఎవరి పుత్రుడు? 
ఎందులకు సురాపానము చేసెను? ఎట్లు బోయదానియందాసక్తి కలవాడాయెను? 
నీవు దయతో మాకందరి కిపుడీ చరిత్రను వివరముగా తెలుపుమని 
మహర్షులడుగగా 3 
నూతుడిట్లు చెప్పనారంభించెను :- 

మహారాష్ట్రదేశమున భగవంతునియందును, శాస్త్రములయందును విశ్వాసము కలిగి 
వేదవేదాంగములు చక్కగా సాంతముగ చదివినట్టియు. 4 


దయకలవాడును, అతిథులనారాధించుటలో ఆరితేరినవాడును. శివకేశవుల 
నిరువురను సేవించువాడునగు యజ్ఞదేవుడను (బ్రాహ్మణు డుండెను. అతనికి 
సుమతియనుపుత్రుడుండెను. ర్‌ 


ఒకప్పుడు సుమతి తండ్రిని పతివ్రతయగు భార్యను విడిచి వేశ్యా సల్లాపసంసక్తుడై 


ఉత్కలదేశమున కేగెను. 6 

అచ్చట యువకులను మోహింపచేయుచు వారి సమస్తవస్తు సము దాయమును 

తీసికొనుచు నొక బోయవనిత నివసించుచుండెను. 7 
170 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
తస్యా గృహం స ప్రయయౌ సుమతిర్రాహ్మణాధమః । 
సుమతిం సా చ జగ్రాహ కిరాతీ నిర్ధనం ద్విజమ్‌ ॥ 
తయా ००5९० ठु సుమతిః తత్సంయోగైకతత్సరః । 
ఇతస్తతశ్చోరయిత్వా బహుద్రవ్యాణి సన్తతమ్‌ ॥ 
సుమత్యాఖ్య ద్విజస్య కిరాతీసంగాత్‌ మహాపతక ప్రాప్తిః 
దత్త్వా తయా చిరం రేమే తద్‌గ్భహే బుభుజే చ సః । 
ఏకేన చషకేణాసౌ తయా సహ సురాం పపౌ ॥ 
ఏవం స బహుకాలం వై రమమాణస్తయా సహ । 
పితరౌ నిజపల్నీబ్బు నాస్మరద్విషయాతురః ॥ 
స కదాచిత్మిరాతైస్తు చౌర్యం కర్తుం యయౌ సహ । 
విప్రస్య కస్యచిద్గేహే సో ० 5 కైరాత వేషభృత్‌ ॥ 
బ్రాహ్మణ వధః దుర్విమోచ బ్రహ్మహత్యానిదానమ్‌ 
యయౌ చోరయితుం ద్రవ్యం సాహసీ ఖద్గహస్తవాన్‌ | 
తద్భహస్వామినం విప్రం హత్వా ఖడ్లేన సాహసాత్‌ ॥ 
సమాదాయ బహు ద్రవ్యం కిరాతీభవనం యయౌ । 
తం యాన్తమనుయాతిస్మ బ్రహ్మహత్యా భయజ్బరీ ॥ 
నీలవస్త్రధరా భీమా భృశం రక్తశిరోరుహా । 
గర్జన్తీ సాట్టహాసం సా కమ్పయన్తీ చ రోదసీ ॥ 
అనుద్రుతస్తయా धि యం బభ్రామ జగతీతలే । 
ఏవం భ్రమన్‌ భువం సర్వం కదాచిత్సుమతి స్వయమ్‌ ॥ 


171 


10 


11 


12 


13 


14 


15 


16 


శ్రీస్మాందపురాణే, చతుర్భో౭_ ధ్యాయః 


(బ్రాహ్మణత్వము పూర్తిగానశించిన సుమతి ఆమె యింటికేగెను. ధనము లేకున్నను 
ఆ బ్రాహ్మణునా బోయవనిత స్వీకరించెను. 8 


సుమతి ఆ బోయదానిని కూడి దాని సహవాసమునందే యాసక్తి కలిగి సదా అటు 
నిటు తిరుగుచు చాలవస్తువులను దొంగిలించి 9 


సుమతియను బ్రాహ్మణునకు బోయవనిత సహవాసమున 
మహా పాతకము సంభవించుట 
ఆమె కొసంగి చాలకాలమామెతో సుఖించుచు యామె యింటనే భుజించుచుండెను. 
అంతియేకాక ఒకే గిన్నెలోని కల్లును ఆమె త్రాగగా నాతడును త్రాగెను. 10 


ఇట్లాతడామెతో కీడించుచు భోగలాలసుడై తల్లిదండ్రులను, భార్యను 
తలంచకుండెను. 11 


అతడొకనాడు బోయవారితో తానును బోయవాని వేషముతో నొక బ్రాహ్మణుని 

యింట దొంగతనమునకై యేగెను. 12 
బ్రాహ్మణుని చంపుట ఘోరమైన (బ్రహ్మహత్యకు కారణము 

అతని చేతిలో ఖద్గముకూడ నుండెను. అతడాఖడ్డముతో నా గృహ యజమానియగు 

బ్రాహ్మణుని సాహసముగా చంపివేసెను. 18 


అనంతరం మాయింటిలోని ద్రవ్యమునంతను దొంగిలించి బోయవనిత యింటి 
కేగుచుండగా భయంకరమైనదియు, 14 


నల్లని వస్త్రములను ధరించినదియు, మిక్కలి యెట్బినగు జుట్టుకల (బ్రహ్మహత్య 
పకపకమని గట్టి గానవ్వుచు గర్జించుచు భూమ్యాకాశములను కంపింపజేయుచు 
నాతనిని వెంబడించెను. 15 


ఆతడామెచే వెంబడింపబడుచు ప్రపంచమంతయు తిరుగుచు 16 


172 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
స్వగ్రామం ప్రయయౌ భీత్యా విప్రబన్గుర్దురాత్మవాన్‌ । 
అనుద్రుతస్తయా భీతః ప్రయయౌ స్వగృహం ప్రతి ॥ 
బ్రహ్మహత్యాప్యనుద్రుత్య తేన సాకం గృహం యయౌ । 
పితరం రక్ష రక్షేతి సుమతి శృరణం యయా ॥ 
“మాభైషీ'రితి తం ప్రోచ్య పితా రక్షితుముద్యతః । 
తదానీం బ్రహ్మహత్యేయం తత్తాతం ప్రత్యభాషత ॥ 
బ్రహ్మహత్యా పు 
మైవత్వం ప్రతిగృహ్హీష్వ యజ్ఞదేవ! ద్విజోత్తమ | 
అసౌ సురాపీ స్తేయా చ బ్రహ్మహా చాతిపాతకీ ॥ 
మాతృద్రోహీ పితృద్రోహీ భార్యాత్యాగీ చ పాతకీ । 
కిరాతీసజ్ల్ఞదుష్టశ్ళ్చ హ్యేనం ముజ్బ దురాత్మకమ్‌ ॥ 
గృహ్హాసి చేదిమం విప్ర మహాపాతకినం సుతమ్‌ । 
త్వద్భార్యామస్య భార్యాజ్బ త్వాజ్బ పుత్రమిమం ద్విజ॥ 
భక్షయిష్యామి వంశళ్బు తస్మాన్ముణ్బ సుతం త్విమమ్‌ । 
ఇమం త్యజసి చేత్చుత్రం యుష్మాన్‌ ముజ్బామి సామతమ్‌।। 
నైకస్యార్ధే కులం హన్తుం అర్హసి త్వం మహామతే । 
ఇత్యుక్త 8 స తయా తత్ర యజ్ఞదేవో£_ బ్రవీచ్చ తామ్‌ ॥ 
యజ్ఞదేవః :- 
బాధతే మాం సుతస్నేహః కథమేనం పరిత్యజే | 
బ్రహ్మహత్యా తదాకర్ణ్య ద్విజోక్తం తమభాషత ॥ 
అయం హి పతితో భూత్వా వర్ణాశ్రమబహిష్కృతః । 
పుత్రేల స్మిన్‌ మా కురు స్నేహం 228० తస్య దర్శనమ్‌ ॥ 

173 


17 


18 


19 


20 


21 


22 


23 


24 


25 


26 


87 


శ్రీస్మాందపురాణే, చతుర్భో౭_ ధ్యాయః 
దుర్మార్గుడగు భ్రష్టబ్రాహ్మణుడు తన గ్రామమమునకేగి తన యింటికేగెను. 17 


బ్రహ్మహత్యయు బ్రాహ్మణుడయ్యు బ్రాహ్మణవర్ణాశ్రమ ధర్మములను వీడి శూద్రుడై 
దురాచారపరుడగు నా బ్రాహ్మణునితో గూడ నాతని యింటికేగెను. సుమతి తండ్రిని 


రక్షింపుము రక్షింపుమని శరణు వేడెను. 18 
తండ్రి పుత్రుని భయపడవలదని పలికి రక్షించుటకు ప్రయత్నించగా నపుడు 
(బ్రహ్మహత్య యాతని తండ్రితో 19 
బ్రహ్మహత్య = 


బ్రాహ్మణ శ్రేష్టా! యజ్ఞదేవ! నీవు వీనిని పరిగ్రహింపవలదు. ఈతడు కల్లు త్రాగువాడు, 
దొంగతనము నొనరించువాడు, బ్రహ్మహత్య నొనరించువాడు మిక్కిలి 
పాపాత్ముడు, 20 


మాతాపితరులకు ద్రోహమొనరించినవాడు, భార్యనువిడచిన పాపి, బోయవనితతో 
స్నేహమొనరించి దుర్మార్గుడయినవాడు కాన నీ పాపాత్ముని విడచివేయుము. 21 


అట్లు కానిచో నీ భార్యను, ఈతని భార్యను, నిన్ను నీ పుత్రుని 22 


మీ వంశమును మింగివేయుదును. కావున నీ పుత్రుని వదలిపెట్లుము. వీనిని 
మీరు విడచిన నేను మిమ్మిపుడే విడచెదను. 23 


ఒక్కని నిమిత్తముగా నీవు కులమును నాశనమొనరింపవలదిని పలుకగా 


యజ్ఞదేవుడామెతో 24 
యజ్ఞదేవుడు :- 

నన్ను పుత్రునియందలి స్నేహము బాధించుచున్నది. ఈతని నెట్లు విడువగలను 
అనెను. అంతట బ్రహ్మహత్య ఆ మాటకు 25 


వీడు వర్ణాశ్రమ ధర్మములవీడిన దుర్మార్గుడు, వీనియందు ప్రీతినుంచకుము. వీనిని 
చూచుటయు గర్జించతగినదియే. 26 


174 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 

ఇత్యుక్త్వా బ్రహ్మహత్యా సా యజ్ఞదేవస్య పశ్యతః । 
తలేన ప్రజహారస్య పుత్రం సుమతినామకమ్‌ । 
రురోద “తాత తాతే'తి పితరం ప్రబ్రువన్‌ ముహుః ॥ 27 

సుమతిం (ప్రతి దుర్వాసః కథిత బ్రహ్మ హత్యాముక్తుపాయః 
రురుదు రనకో మాతా భార్యా _పి సుమతేస్తదా । 
ఏతస్మిన్నన్తరే తత్ర దుర్వాసాః శజ్మరాంశజః ॥ 28 
దిష్ట్యా సమాయయౌ యోగీ ధార్మికో మునిసత్తమః । 
యజ్ఞదేవోల_థ తం దృష్ట్వా మునిం రుద్రావతారకమ్‌॥ 29 
స్తుత్వా ప్రణమ్య శరణం యయాచే పుత్రకారణాత్‌ । 
దుర్వాస! స్త్వం మహాయోగిన్‌ సాక్షాద్వై శజ్మరాంశకః ॥ 30 
త్వద్దర్భనమపుణ్యానాం భవితా న కదాచన । 
బ్రహ్మహా చ సురాపీ చ స్తేయీ చాభూత్సుతో మమ ॥ 31 
ఏనం ప్రహర్తు మాయాతా బ్రహ్మహత్యా పి వర్తతే । 
భూయాద్యథా మే పుత్రోఃయం మహాపాతకమోచితః ॥ 32 
ఘోరా చ బ్రహ్మహత్యేయం యథా శీఘ్రం లయం వ్రజేత్‌! 
తముపాయం వదస్వాద్య మమ పుత్రే దయాం కురు॥ 33 
అయమేవ హి పుత్రో మే నాన్యో౭స్పి తనయో మునే! । 
అస్మిన్‌ మృతే తు వంశో మే సముచ్చిద్యేత మూలతః ॥ 34 
తతః పితృభ్యః పిణ్ఞానాం దాతా9_పి న భవేద్ధవమ్‌ I 
తతః కృపాం కురుష్వ త్వం అస్మాసు భగవన్‌ మునే ॥ 35 


ఇత్యుక్తః స తదోవాచ దుర్వాసాః శజ్మరాంశకః । 


ధ్యాత్వాి థ సుచిరం కాలం యజ్ఞదేవం ద్విజోత్తమమ్‌ ॥ 36 


175 


88 


శ్రీస్మాందపురాణే, చతుర్భో౭_ ధ్యాయః 


అని పలికి యజ్ఞదేవుడు చూచుచుండగనే అరచేతితో సుమతిని గట్టిగాకొట్టెను. 
సుమతియు తండ్రీ! తండ్రీయని పలుకుచు గట్టిగా నేడ్చెను, 27 


సుమతికి దుర్వాసుడు బ్రహ్మహత్య పోవునుపాయమును తెలుపుట 
సుమతి, తల్లిదండ్రులను భార్యయు కూడ నాతని స్థితికి విలపించ సాగిరి. 28 


ఇంతలో రుద్రాంశ సంభూతుడును, యోగాభ్యాసపరుడును, మునిశ్రేష్టుడగు 
దుర్వాసుడదృష్ట వశమున నచ్చటికేతెంచెను. రుద్రునియవతారమూర్తియగు నా 
దుర్వాసునిగాంచి యజ్ఞదేవుడు 29 


అతనిని స్తుతించి, నమస్కరించి పుతృనికొరకై శరణుజొచ్చుచు “దుర్వాసా మీరు 
యోగీంద్రులు, సాక్షాత్తుగా శంకరుని యంశమున నవతరించినవారు. 30 


పాపాత్ములకు మీ దర్శనభాగ్యము కలుగనేరదు. నాపుత్రుడు బ్రహ్మహత్య 
నొనరించినవాడు, కల్లు త్రాగినవాడు, దొంగతనము నొనర్చినవాడు 31 


వీనిని చంపుటకు బ్రహ్మహత్య వచ్చియున్నది. నా పుత్రుని బ్రహ్మహత్యా పాతకమెట్లు 
విడుచును? 32 


భయంకరమగు నీ బ్రహ్మహత్య శీఘ్రముగా నెట్లు నశించును? అయ్యా! నా 
పుత్రునియందు దయయుంచి యుపాయమును తెలుపుడు. 383 


నాకీతడొక్కడే పుత్రుడు. నాకితర సంతానములేదు. ఈతడు చనిపోయిన నా వంశము 
పూర్తిగా నశించిపోవును. 34 


అటుపిమ్మట పితృదేవతలకు పిండముల నొసంగువారుండబోరు. ఇది నిశ్చయము. 
కావున మహానుభావా! మాయందు దయను చూపుమని ప్రార్థింపగా = 85 


శంకరుని యంశవలన పుట్టిన దుర్వాసుడు చాలాకాలమాలోచించి యజ్ఞదేవునితో36 


176 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


దుర్వాసః :- 
యజ్ఞదేవ కృతం పాపం అతిక్రూరం సుతేన తే । 
నాస్య పాపస్య శాన్తిః స్యాత్‌ ప్రాయశ్చిత్తాయుతైరపి ॥ 


తథా౭పితే సుతస్యాహం తస్య పాపస్య శాన్తయే | 
ప్రాయశ్చిత్తం వదిష్యామి శృణు నాన్యమనా ద్విజ! ॥ 


సుమతేః స్వామిపుష్కరిణీస్నానాత్‌ బ్రహ్మహత్యావిముక్తిః 


వేజ్బటాద్రౌ మహాపుణ్యే సర్వపాతకనాశనే । 
స్వామిపుష్కరిణీ చేతి వర్తతే మజ్గళప్రదా ॥ 


స్నాతి చేత్తవ పుత్రోల యం పాతకాన్ముచ్యతే క్షణాత్‌ । 
ఏవం (శ్రుత్వా మునేర్వాక్యం యజ్ఞదేవో మహామతిః ॥ 
పుత్రమాదాయ సుమతిం స్వామిపుష్కరిణీం గతః । 
స్నాపయామాస సుమతిం హత్యయా పీడితం సుతమ్‌ ॥ 
ఆకాశవాణీ తం విప్రం ఉవాచ మధురస్వరా । 
యజ్ఞదేవ! మహాభాగ! స్నానేనానేన సువ్రత! ॥ 
పూతో9 భవత్తవ సుతః సంశయం మా కృథా ద్విజ । 
ఏవం ప్రభావం తత్తీర్ధం పాపవృక్షకుఠారకమ్‌ ॥ 


ఏవం వః కథితం విప్రాః ఇతిహాసం పురాతనమ్‌ । 
శృణ్వతాం పఠతాజ్చ్బా౭_పి వాజపేయఫలం © ॥ 


ఇతి दुचनु శ్రీవేజిటాచలమాహోత్ళే శ్రీస్వామివుష్ణురిణీ 
दु నామ చతుర్జో౭. ధ్యాయః 


=-= ० (््--- 


177 


37 


38 


39 


40 


41 


42 


43 


89 


శ్రీస్కాందపురాణే, చతుర్భో౭_ ధ్యాయః 


దుర్వాసుడు :- 
యజ్ఞదేవా! నీ పుత్రుడొనరించిన పాపమతిక్రూరమైనది. ఈ పాపమునకు అనేక 
ప్రాయశ్చిత్తములచేనైనను శాంతి లేదు. 37 


అయినను నీ పుత్రునకు నేనా పాపవిముక్తికై ప్రాయాళశ్చిత్తమును తెలిపెదను. 
సావధానముగా వినుము. 38 


స్వామిపుష్కరిణిలో స్నానము చేయుటచే సుమతికి బ్రహ్మహత్య పోవుట 
మహాపవిత్రమును, సకలపాప వినాశనకరమునగు శ్రీ వేంకటా చలమున సకల 
శుభములనొసంగు స్వామిపుష్మరిణి కలదు. 39 
అందు నీ పుత్రుడు స్నానమాచరించిన (బ్రహ్మహత్యాపాతకము క్షణములో 
నళశించునని తెలుపగా 40 


(బహ్మహత్యాపాతకముచే పీడింపబడుచున్న సుమతి యను తన పుత్రుని 
తీసికొనిపోయి స్వామిపుష్మరిణిలో స్నానముచేయించెను. 41 


అంతలో “యజ్ఞదేవా! మహానుభావా! సచ్చరిత్రా! ఈ స్వామిపుష్మరిణీ స్నానముచే42 


నీ పుత్రుడు పవిత్రుడాయెను. సంశయింపకుమూ”ని ఆకాశవాణి తీయనిపలుకులతో 
పలికెను. ఇట్లు స్వామిపుష్కరిణి పాపములనెడు మహావృక్షములకు గండ్రగొడ్డలి 
వంటిది. 43 
శౌనకాది మహామునులారా! ఇట్లు మీకు పురాతనమైన చరిత్రను తెలిపితిని. ఇది 
వినినవారికిని, చదివినవారికిని వాజపేయయాగ ఫలితము చేకూరును. 44 
ఇది న్థాందవురాణమున శ్రీవేంకటాచలమాహాత్యమున 
స్వామివుష్టురిణీతీరమపామను వర్ణించుటయనెడు నాల్గవ అధ్యాయము. 


- ० (०) శతక. 


178 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
అథ పఖ్వమోల౭_ భ్యాయః 
రామకృష్ణతీర్థమాహాత్య్యమ్‌ 
శ్రీ సూతః :- 
వేజ్కటాఖ్యే మహాపుణ్యే సర్వపాతకనాశనే I 
కృష్ణతీర్ధస్య మాహాత్యం శృణుధ్వం సుసమాహితాః ॥ 
యత్ర మజ్జనమాట్రేణ కృతఘో9_పి విముచ్యతే । 
పిత్యాన్‌ మాత్యాః గురూన్‌ చావ మన్యన్తే మోహమోహితాః ॥ 
యే చాప్యన్యే దురాత్మానః కృతఘ్నా నిరపత్రపాః । 
తే సర్వే కృష్ణతీర్థ౭ 85 శుద్ధ్వన్తి స్నానమాత్రతః ॥ 
కృష్ణనామా మునిః పూర్వం వేజ్మటాహ్వయభూధరే 1 
అవర్తత తపః కుర్వన్‌ విష్ణుం ధ్యాయన్‌ సమాహితః ॥ 
స తత్ర కల్పయామాస స్నానార్దం తీర్మముత్తమమ్‌ । 
ప =^ థం థాం 

తత్ర స్నాత్వా సకృన్మర్యః కృతఘ్నోలి_పి విముచ్యతే ॥ 
అత్రేతిహాసం వక్ష్యామి పురాణం పాపనాశనమ్‌ । 
యస్య శ్రవణమాత్రేణ నరో ముక్తిమవాప్నుయాత్‌ ॥ 


పురా బభూవ విప్రేన్లో రామకృష్ణో మహామునిః । 
సత్యవాక్‌ శీలవాన్‌ వాగ్మీ సర్వభూతదయాన్వితః ॥ 


శత్రుమిత్రసమోదాన్తః తపస్వీ విజితేన్దియః । 
పరే బ్రహ్మణి నిష్టాతో బ్రహ్మతత్త్వకసంశ్రయః ॥ 


179 


90 


శ్రీస్కాందపురాణే, పళ్వమో౭_ ధ్యాయః 


అయిదవ అధ్యాయము 
రామకృష్ణతీర్థమాహాత్మ్యము 
శ్రీ సూతుడు :- 
మహర్షులారా! సకల కల్మషహరమును, మహాపవిత్రమునగు శ్రీవేంకటాచలమునగల 
కృష్ణతీర్థమాహాత్యమును వినుడిని సూతుడు ప్రారంభించెను. 1 


తల్లిదండ్రులను పెద్దలను అజ్ఞానముచే నవమానించువారును, చేసినమేలును 
మరచినవారును శ్రీరామకృష్ణతీర్థమును స్నానము చేసిన మాత్రముననే యా 
పాపమునుండి విముక్తులగుదురు, 2 


అట్లే యితర పాపాత్ములును, చేసినమేలును మరచినవారును, శాస్ర్రనిషిద్ధ కర్మల 
నాచరించుటలో సిగ్గులేనివారును యా కృష్ణతీర్ధ స్నాన మాత్రమువలననే పవిత్రులగు 


చున్నారు. 3 
పూర్వము కృష్ణుడను ముని శ్రీ వేంకటాచలమున స్థిరచిత్తముతో శ్రీమన్నారాయణుని 
ధ్యానించుచు తపమాచరించుచుండెను. 4 


అక్కడాతను స్నానమునకై గొప్ప సరస్సును నిర్మించెను. అందు చేసిన మేలును 
మరచిన పాపముచే పీడింపబడు మనుజుడొక పర్యాయము స్నానమాచరించిన 


మాత్రముననే యా పాపము నుండి విముక్తుడగుచున్నాడు. 5 
ఈ విషయమున పాపములనశింపజేయునదియు వినిన మాత్రముననే మనుజునకు 
మోక్షపదమునగు నొక ప్రాచీన చరిత్రను చెప్పెదను. 6 


సత్యమును పలుకువాడును సాధుస్వభావుడును, మంచి వాగ్నైపుణ్యమును 

కలవాడును, సకల ప్రాణులయందు దయగల వాడును 7 

అపకారమొనర్చిన వారియందుకూడ ఉపకారులయందువలెనే ప్రవర్తించువాడును. 

అంతరింద్రియ నిగ్రహము బహిరింద్రియ నిగ్రహముకలవాడును, తపశ్శాలియు 

పరమాత్మయందే గాని యితర చింతలులేని ధ్యానముకలవాడును, (బ్రహ్మతత్వము 

నాశయించిన వాడును. 8 
180 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
ఏవం ప్రభావః స మునిః తపస్తేపే సుదారుణమ్‌ । 
స వై నిశ్చలసర్వాజ్గః తిష్టన్‌ సర్వత్ర భూతలే ॥ 
పరమాణ్వన్తరం వాపి న స్వస్థానాచ్చచాల సః। 
స్థిత్వా తత్ర తపస్యన్తం అనేకశత వత్సరాన్‌ ॥ 


తం చాక్రమత వల్మీకం ఛాదితాజ్ఞం చకార వై । 
వల్మీకా౭_క్రాన్తదేహోల_పి రామకృష్ణో మహామునిః ॥ 
అకరోత్తప ఏవాసౌ వల్మీకం న త్వబుద్ధ్యత । 
తస్మింశ్చ తప్యతి తపో వాసవో మునిపుబ్గవే ॥ 
విసృజ్య మేఘజాలాని వర్షయామాస వేగవాన్‌ । 
ఏవం దినాని సప్తా£.యం వవర్ష చ నిరన్తరమ్‌ ॥ 
ధారావర్ష్నేణ మహతా వృష్యమాణో౭_పి వై మునిః । 
తద్వర్షం ప్రతిజగ్రాహ నిమీలితవిలోచనః ॥ 


మహతా స్తనితేనా౭_శు తదా బధిరయ[క్రబ్బితీ । 
వల్మీకస్యోపరిష్టాద్వై నిపపాత మహాశనిః ॥ 
తస్మిన్‌ వర్షతి పర్జన్యే శీతవాతాదిదుస్సహే ॥ 
రామకృష్ణాఖ్యమహర్షి తపః ప్రసన్న భగవదావిర్భావః 
వల్మీకశిఖరం ధ్వస్తం బభూవాశనితాడితమ్‌ । 
తదా ప్రాదురభూద్దేవః శజ్ఞచక్రగదాధరః ॥ 
వినతానన్గనారూఢో వనమాలావిభూషితః । 
రామకృష్ణస్య తపసా తోషితో వాక్యమబ్రవీత్‌ ॥ 


181 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


91 


శ్రీస్కాందపురాణే, పజ్వమో౭_ ధ్యాయః 
ఇట్టి ప్రభావము గల రామకృష్ణుడను బ్రాహ్మణుడింద్రియములనన్నిటిని నిగ్రహించి 
భూమిపై ५ 


ఆవగింజలో నర్ధభాగమంతైనను తాను కూర్చొనిన చోటునుండి కదలక ఘోర 
తపమాచరించెను. అట్లు నిశ్చలముగనుండి యనేక నూర్ల సంవత్సరములు 
తపమాచరించుచున్న 10 


ఆ తపస్విపై పుట్టపోసిపోయెను. కాని రామకృష్ణమహాముని పుట్టచే, తన 


€> 


శరీరమంతయు కప్పివేయబడినను 11 


పుట్టనెబుంగకయే తపమాచరించుచుండగా దేవేంద్రుడు 12 


మేఘములను పంపి మిక్కిలి వేగముతో ఏడు దినములు ఎడతెరపి లేకుండ వర్షమును 
కురిపించెను. 13 


అయినను ఆ మహాముని కండ్లుమూసికొని యా ధారపాతముగ కురియుచున్న 
వర్షమును సహించెను 14 


గొప్ప గర్జనతో చెవులను గింగురుమనునట్లానర్చుచు వినలేని వానినిగాచేసెను. 
పుట్టపై గొప్పపిడుగుపదెను. అట్లు చలిగాలి, సహింపరానియట్లు వర్షము 
కురియుచుండగా 15 
రామకృష్ణుడను మహర్షి తపమునకు మెచ్చి భగవంతుడు ప్రత్యక్షమగుట 


పిడుగుపడుటచే పుట్టయొక్క పైభాగము పడిపోయెను. అంత శంఖచక్రగదా 
ధారియై 16 


గరుత్మంతుని పైనెక్కి వనమాలచే నలంకరింపబడిన శ్రీమన్నారాయణుడు రామకృష్ణుని 
తపమునకు మెచ్చి ప్రత్యక్షమై 17 


182 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
తపోనిధే! రామకృష్ణ! వేదశాస్తార్ధపారగ | 
మదావిర్భావదివసే యః స్నాతి మనుజోత్తమః ॥ 
తస్య పుణ్యఫలం వక్తుం శేషేణాపి న శక్యతే 1 
మకరస్థే రవౌ విప్రః పౌర్ణమాస్యాం మహాతిథౌ ॥ 
పుష్యనక్షత్రయుక్తాయాం స్నానకాలో విధీయతే । 
తద్దినే స్నాతి యో మర్త్యః కృష్ణతీర్థే మహామతిః ॥ 
సర్వపాపవినిర్ముక్తః సర్వాన్‌ కామాన్‌ లభేత సః । 
మదావిర్భావదివసే కృష్ణతీర్థజలే శుభే ॥ 
స్నాతుం తత్ర సమాయూన్లి స్వపాపపరిశుద్ధయే I 
దేవాః మనుష్యా సర్వే చ దిక్సాలాశ్ళ మహౌజసః ॥ 
ఏతే సర్వే మహాత్మానః కోటిసూర్యసమప్రభాః । 
తేసర్వే కృష్ణతీర్థేత_ స్మిన్‌ స్నానాత్‌ పూతా భవన్తి హి ॥ 
త్వన్నామ్నేదం మహాతీర్థం లోకే ప్రఖ్యాతిమేష్యతి । 
ఇత్యుక్త్వా శ్రీనివాసశ్చ తతైవాన్తరధీయత ॥ 
ఏవం ప్రభావం తత్తీర్ధం మహాపాపవిశోధనమ్‌ । 
బుద్ధిశుద్ధిప్రదం పుంసాం సర్వైశ్వర్యప్రదాయకమ్‌ ॥ 
ఏవం వః కథితం విప్రాః కృష్ణతీర్ధస్య వైభవమ్‌ । 
శృణ్వతాం పఠతాజ్బావ విష్ణులోకప్రదాయకమ్‌ ॥ 


ఇతి స్మాన్షపురాణే శ్రీవేజజటాచలమాహాత్యే 


రామకృష్ణతీర్థమహిమానువర్ణనం నామ పజ్బమో౭_ధ్యాయః. 


==> 3 ° घञ्न 


183 


18 


19 


20 


21 


22 


23 


24 


25 


26 


92 


శ్రీస్కాందపురాణే, పళ్వమో౭_ ధ్యాయః 


తపశ్శాలీ! రామకృష్ణా! వేదశాస్త్రముల నాసాంతముగ చదివినవాడ! నేనవతరించిన 


రోజున యేమనుజగ్రేష్టుడీ తీర్థమున స్నానమొనరించునో 18 
యాతని పుణ్యఫలమును వర్ణించుట కాదిశేషునకైనను శక్యము కాదు. సూర్యుడు 
మకరరాశియందుండగా పౌర్ణమిపుణ్యతిథియందు 19 


పుష్యమీనక్షత్ర మీ తీరరాజమున స్నానమొనరింపతగిన సమయము. ఆ రోజుననిందు 
స్నానముచేసిన బుద్ధిమంతుడు 20 


పాపములుపోయి సకల కోరికలు ననుభవించును, నేనవతరిం చిన పుణ్య దినమున 
కృష్ణతీర్థ సలిలమున 21 
స్నానమాడి సకల పాపములు నశింపజేసికొనుటకై దేవతలు, మనుజులు మిక్కిలి 
తేజోవంతులగు దిక్సాలురు వత్తురు. 22 
వీరందరును మహానుభావులు. కోటి సూర్యులతో సమానమగు కాంతికలవారు, 
వారందరునుకృష్ణతీర్థమున స్నానమాడి పవిత్రులగుదురు. 28 


రామకృష్ణా! నీ పేరుతోనే ఈ తీర్ధరాజము ప్రఖ్యాతినొందు”న పలికి 
శ్రీనివాసుడంతర్జాన మాయెను. 24 


ఇట్టి ప్రభావముగల రామకృష్ణతీర్ధము మహాపాపముల పోగొట్టునది. సకలైశ్వర్యముల 
నిచ్చునదియె విరాజిల్లుచున్నది. 25 
మహర్షులారా! రామకృష్ణతీర్ధరాజ వైభవమును తెలిపితిని. ఇది వినినవారికిని చదివిన 
వారికిని మోక్షసామ్రాజ్యము సిద్ధించును. 26 


ఇతి శ్రీస్థాందపురాణమున శ్రీవేంకటాచలమావోత్యుమున 
రామకృష్ణతీర్ధ మపొమను వర్థించుటయనెడు ఐదవ అధ్యాయము. 


- ०) + శతకల 


184 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
అథ वन ధ్యా 


శ్రీవేజ్బటాద్రౌ జలదానప్రశంసా 


శ్రీసూతః :- 
వేజ్కటాఖ్యే మహాపుణ్యే తృషార్తానాం విశేషతః । 
జలదానమకుర్వాణః తిర్యగ్యోనిమవాప్షయాత్‌ ॥ 
తస్మాద్వేజ్కటశైలేన్దే యథాశక్ష్యనుసారతః । 
జలదానం హి కర్తవ్యం సర్వేషాం జీవనం మహత్‌ ॥ 
అతైవోదాహరన్తీమం ఇతిహాసం పురాతనమ్‌ । 
విప్రస్య గృహగోధాయాః సంవాదం పరమాద్భుతమ్‌ ॥ 
హేమాబ్లస్య జలదానాకరణేన గృహగోధికాత్వ ప్రాప్తిః 
పురా చేక్ష్వాకువంశేల_ భూత్‌ హేమాజ్ఞ ఇతి భూమిపః । 
బ్రహ్మణ్యో బ్రహ్మభూయిష్టో జితామిత్రో జితేన్టియః ॥ 


యావన్లో భూమికణికాః యావన్తస్తోయబిన్షవః । 
యావన్యుడూని గగనే తావతీర్లాః దదాత్యసౌ ॥ 
యేనేష్టయజ్ఞదర్భైశ్చ భూమిర్చర్దిష్మతీ స్మృతా । 
గోభూతిలహిరణ్యాద్యైః తోషితా బహవో ద్విజాః ॥ 


తేనాదత్తాని దానాని న విద్యన్త ఇతి శ్రుతమ్‌ । 
తేనాదత్తం జలళ్సాకం సుఖలభ్యధియా ద్విజాః ॥ 


బోధితో బ్రహ్మపుత్రేణ వసిష్టేన మహాత్మనా । 
అమూల్యం సర్వతో లభ్యం తద్దాతుః కిం ఫలం లభేత్‌ ॥ 


185 


93 


శ్రీస్కాందపురాణే, షష్టో౭_ ధ్యాయః 
ఆరవ అధ్యాయము 


శ్రీవేంకటాచలమున నీటినిచ్చిన వారిని పొగడుట 


సూతుడు :- 
శౌనకాది మహర్షులకు మరల సూతుడిట్లు చెప్పుటకారంభించెను. మహాపవిత్రమగు 
శ్రీవేంకటాచలమున ముఖ్యముగా దాహము గొనినవారికి నీటినియ్యనివారు 


పశుపక్ష్యాదిజన్మలనందుదురు. 1 
కావున శ్రీవేంకటాచలమున తమ తమ శక్ష్యానుసారము నీటిని దానముచేయవలెను. 
అన్నిటిలోను నీరే గొప్పది. 2 


ఈ విషయములో ప్రాచీనమగు నీ చరిత్రనుచెప్పుదురు. బ్రాహ్మణునియొక్కయు, 
యింటియందలి బల్లియొక్కయు సంభాషణ మిక్కిలియద్భుతమైనది. 9 


హేమాంగుడను రాజు నీటినొసంగకుండుటచే నింటిలో బల్లిగా నగుట 
పూర్వము చేతనా చేతనములకు సర్వావస్థలలోను హితమైన వాడును, 
పరమాత్మయందాసక్తి కలవాడును, శత్రువుల జయించిన వాడును, ఇంద్రియములను 
జయించిన వాడునై యిక్ష్వాకు వంశమున హేమాంగదుడను రాజు కలడు. 4 
ఇసుకరేణువు లెన్నికలవో, నీటి బిందువులెన్నికలవో, ఆకాశమున నెన్ని 
నక్షత్రములుకలవో యన్ని గోవుల నాతడు దానమొనరించెను. ర్‌ 


ఈ రాజేం[ద్రుడొనరించిన యజ్ఞమునందలి దర్భల (బరిహవిస్సు) చేతనే భూమికి 
బార్జిష్మతి యని పేరు కలిగెను. గోదాన, భూదాన, తిలదాన, స్వర్ణదానాదులచే 
చాలామంది బ్రాహ్మణులు సంతసించిరి. 6 
అతడు తేలికగా లభించునను బుద్ధితో నొక జలమును మాత్రమే దానము చేయలేదు. 
కాని, యీత డొసంగని దానమే లేకుండెను. 7 
మహానుభావుడును బ్రహ్మపుత్రుడునగు వసిష్టుడు తెలిపినను విలువ లేనిది, 
అంతటను లభించు వస్తువును దానముచేసినవారికి కలుగు ఫలమేమి? యని 8 
186 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


సత్సాత్రాదానేన నీచాతినీచ జన్మజ నివర్ణనమ్‌ 
ఇతి దుర్ధీః హేతువాదైః న జలం దత్తవాన్‌ విభుః । 
అలభ్యదానే పుణ్యం స్యాత్‌ ఇత్యవాదీత్‌ సయుక్తికమ్‌ ॥ 


సఆనర్చ ద్విజాన్‌ వ్యజ్లాన్‌ దరిద్రాన్‌ వృత్తికర్శితాన్‌ । 
నా౭_నర్చ ్రోత్రియాన్‌ విప్రాన్‌ బ్రహ్మజ్ఞాన్‌ బ్రహ్మవాదినః ॥ 
ప్రఖ్యాతాన్‌ పూజయిప్యన్తి సర్వం లోకాః సహార్దణైః । 
అనాథానామవిద్యానాం व्युदस्य) కుటుమ్బినామ్‌ ॥ 


దరిద్రాణాం గతిః కా వా? తస్మాత్తే మద్దయా౭_స్పదాః । 
ఇతి దుష్టేషు పాత్రేషు దత్తవాన్‌ కిమపి స్వకమ్‌ ॥ 


తేన దోషేణ మహతా చాతకత్వం త్రిజన్మసు । 
ఏకజన్మని గృధ్రత్వం శ్వత్వం వా సప్తజన్మసు ॥ 


ప్రాప్య పశ్చాద్దహే జాతో భూపో౭_యం గృహగోధికా । 
(శ్రుతకీర్తేస్తు భూపస్య మిథిలాధిపతే ర్ట్విజాః ॥ 


గృహ ద్వారప్రతోల్యాం స్మ వర్తతే కీటకాశనః 
అష్టాశీతిషు వర్షేషు ३०० తేన దురాత్మనా ॥ 
(శుతదేవపాదోదకసేవనేన హేమాబ్బస్య జాతిస్మరణమ్‌ 


విదేహాధిపతేర్లేహం కదాచిదృషిసత్తమః । 
(శుతదేవ ఇతి ఖ్యాతః శ్రాన్నోమధ్యాహ్న ఆగమత్‌ ॥ 


తం దృష్ట్వా र జాతహర్నో నరాధిపః । 
మధుపర్మైః సుసమూజ్య తస్య పాదావనే జనీః ॥ 


187 


11 


12 


13 


14 


15 


16 


17 


94 


శ్రీస్కాందపురాణే, షష్టో౭_ ధ్యాయః 


సత్సాత్రదానమును చేయనిచో మిక్కిలి నీచజన్మ కలుగునని చెప్పుట 
కుతర్మములచే దుష్టబుద్ధితో నీటినిమాత్రము దానము చేయ కుండెను. మరియు 
దొరకని వస్తువునిచ్చిననే కదా పుణ్యమని యుక్తులతో వాదించెను. 9 
అవయవలోపము కలవారిని, దరిద్రులను, తమ తమ వ్యాపారము లచే 
కృశించినవారగు (బ్రాహ్మణులను పూజింపకుండెను. వేదవిహిత ఆచారపరులను, 
పరమాత్మ నాజింగినవారును, పరమాత్మను గురించి చర్చించువారిని 
(వేదాధ్యయనపరులను) పూజింపకుండెను. 10 


సాధారణముగా జనులందరును నన్నివిధముల (ప్రఖ్యాతి కలిగినవారినే 
పూజాద్రవ్యములతో పూజింతురు. దిక్కులేనివారికి చదువురానివారికి, అవిటి వారికి, 
చాల సంతానము కలిగిన వారికి 11 
దరిద్రులకు గతియేమి? కావున వారే నాకు దయనీయులు. అని పలికి యా రాజు 
దానమున కర్షతలేనివారికే తన ధనమును దానమొసంగు చుండెను. 12 

ఆ గొప్ప దోషముచే నా రాజు మూడు జన్మలలో చాతకరూపమును, ఒక జన్మమున 
(గద్దరూపమును, ఏడు జన్మలందు కుక్కరూపము పొంది 18 
యనంతరము ఓ బ్రాహ్మణులారా! ఆ రాజు మిధిలా నగరాధీశుడగు [శ్రుతకీర్తి 
గృహమున బల్లిగా జన్మించి 14 
సింహద్వారము ద్వారబంధముపై పురుగులను తినుచు ఎనుబది యెనిమిది 
సంవత్సరములుండెను. 15 


(శుతదేవుని పాదములు కడిగిన నీటిని సేవించుటచే హేమాంగునకు తన 
జీవితము జ్ఞాపకమునకు వచ్చుట 

ఒకానొకప్పుడు (శ్రుతదేవుడను మునీంద్రుడు విదేహరాజు నింటికి యలసటను 

చెంది మధ్యాహ్నసమయమున వచ్చెను. 16 


అతనిని గాంచినంతనే రాజు వెంటనే లేచి సంతసించి మధుపర్మము మొదలగు 


పూజాద్రవ్యములచే చక్కగా పూజించి అతని పాదములను కడిగిన 17 


188 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


అపో మూర్భా౭_ వహత్‌ క్షిప్తెః తదోత్తి ప్రెశ్చ బిన్దుభిః । 
దైవోపదిష్టకాలేన ప్రోక్షితా గృహగోధికా ॥ 


సద్యో జాతిస్మృతిరభూత్‌ కృతకర్మా౭_తిదుఃఖితా । 
త్రాహి త్రాహీతి చుక్రోశ బ్రాహ్మణం గృహమాగతమ్‌ ॥ 
తిర్యగ్దన్తురవం శృత్వా బ్రాహ్మణో విస్మితోల_ భవత్‌ । 
కుతః క్రోశసి గోధే త్వం దశేయం కేన కర్మణా ॥ 


ఉపదేవోత థ దేవో వా త్వం నృపో9_థ ద్విజోత్తమః I 
కస్త్వం బ్రూహి మహాభాగ త్వామద్యా౭_ హం సముద్ధరే I 
ఇత్యుక్తః స నృపః ప్రాహ (శ్రుతదేవం మహాప్రభుః । 
అహమిక్ష్వాకుకులజః శగ్తవిద్యావిశారదః ॥ 


యావన్లో భూమికణికాః యావన్తస్తోయబిన్షవః । 
యావన్వుడూని గగనే తావతీః గాః అదామహమ్‌ ॥ 


సరై ఎరృజ్జైర్మయా చేష్టం పూర్తాన్యాచరితాని 2 । 
దానాన్యపి చ దత్తాని ధర్మజాతం స్వనుష్టితమ్‌ ॥ 


తథా౭_పి దుర్గతిర్దాతా న మే చోర్బ్వగతిర్విభో I 
త్రివారం చాతకత్వం మే గృధ్రత్వజ్బాకజన్మ్నని ॥ 


సప్తజన్మసు చ శ్వత్వం ప్రాప్తం పూర్వం మయా ద్విజ ॥ 
ధరతా9 నేన భూపేన చాపః పాదావనేజనీః ॥ 


బిన్సవో దూరముక్షిష్తాః తైః సికోల_ హం కథంచన । 
తదా జన్మస్మృతిరభూత్‌ నమే హతపాష్మనః ॥ 


189 


18 


19 


20 


22 


23 


24 


25 


26 


97 


95 


శ్రీస్కాందపురాణే, షష్టో౭_ ధ్యాయః 

నీటిని తలపై జల్లుకొనెను. అట్లు జల్లుకొనిన నీటి విందువులు భాగ్యవశమున 
విముక్తికాలమగుటచే నింటియందలి బల్లి పైపడెను. 18 
వెంటనే దానికి తన పూర్వజన్మ చరిత్ర జ్ఞాపకమురాగా తానొనరించిన కృత్యమునకు 
మిక్కిలి దుఃఖించి యింటికివచ్చిన బ్రాహ్మణుని “రక్రింపుము, రక్షింపుిమని 
యేడ్వసాగెను. 

బల్లి ధ్వనిని విని బ్రాహ్మణుడాశ్చర్యమును చెంది“నీ వెందులకట్లు బాధగా నరచు 
చున్నావు? నీకీ అవస్థ ఎందులకు కలిగినది? 20 


నీవు దేవకింకరుడవా? దేవతా? రాజేంద్రుడవా? బ్రాహ్మణోత్తము డవా? నీ వెవడవు? 
చెప్పుము, నిన్ను నేనిపుడుద్ధరింతును. 21 


ఇట్లడుగగా నా బల్లి “నను యిక్ష్వాకు కులమున జన్మించిన మహారాజును; 
శస్త్రవిద్యయం దారితేరినవాడను 22 


ఇసుకరేణువు లెన్నియో, నీటిబిందువు లెన్నియో, ఆకాశమున నక్ష్మత్రములెన్నియో 
అన్ని గోవులను నేను దానమొనరించితిని. 23 


అనేక యజ్ఞముల నొనరించితిని, ఇష్టాపూర్తుల నొనరించితిని, దానములనొసంగితిని, 
ధర్మముల నన్నిటిని చక్కగా నొనరించితిని. 24 


అయినను నాకు చెడ్డజీవితమే సంభవించినది. నాకు స్వర్గాదిగతులు లభింపలేదు. 
మూడు జన్మలలో చాతక రూపమును, ఒక జన్మయందు గ్రద్దరూపమును 25 


ఏడు జన్మలయందు కుక్కరూపముపొంది యిపుడీ రూపముననుండి మీ పాదములు 
కడిగిన నీటిని ఈ రాజు ధరించుచు 26 


దూరముగా పడునట్లు జల్లుకొనుటచే యా నీటిబిందువులచే నేనెటులనో తడుపబడగా 
నా పాపమునశించి నాకు నా పూర్వజన్మ జ్ఞానము కలిగెను. 27 


190 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
గోధాజన్మాని భవ్యానీ త్యష్టావింశతి మే ద్విజ । 
దృశ్యన్తే దైవదిష్టాని బిభ్యతే జన్మభిర్భృశమ్‌ ॥ 


న కారణం ప్రపశ్యామి తన్మే విస్తరతో వద । 
ఇత్యుక్తః స ద్విజః ప్రాహ జ్ఞాతం విజ్ఞానచక్షుషా ॥ 


శ్రుతదేవదత్తపుణ్యేన హేమాజ్లస్య గోధికాత్వముక్తిః 


శృణు భూప! ప్రవక్ష్యామి తవ దుర్గతికారణమ్‌ I 
న జలన్తు త్వయా దత్తం వేజ్మటాహ్వయభూధరే ॥ 
తజ్జలం సులభం మత్వా న మౌల్యమితి నిశ్చితః । 
నాధ్వగానాం ద్విజాతీనాం ఘర్మకాలే9_ప్యజానతా ॥ 
తథా పాత్రం సముత్సృజ్య హ్యపాత్రే ప్రతిపాదితమ్‌ । 
జ్వలన్తమగ్నిముత్సృజ్య నహి భస్మని హూయతే ॥ 
తులసీం తు సముత్సృజ్య బృహతీ పూజ్యతే ను కిమ్‌ । 
అనాథవ్యజ్ఞపబ్లుత్వం న ప్రయోజకతామియాత్‌ ॥ 
పంగ్వాద్యా యే9_ప్యనాథా హి దయాపాత్రం హి కేవలమ్‌! 
తపోనిష్టాః జ్ఞాననిష్టాః శ్రుతిశాస్త్రపరాయణాః ॥ 
విష్ణురూపాః సదా పూజ్యాః నేతరే తు కదాచన । 
తత్రాపి జ్ఞానినోల_త్యర్థం ప్రియా విష్ణోః సదైవ హి ॥ 
జ్ఞానినామపి భూపాల విష్ణురేవ సదా ప్రియః । 
తస్మాత్‌ జ్ఞానీ సదా పూజ్యః పూజ్యాత్‌ పూజ్యతరః స్మృతః ॥ 
న జలన్తు త్వయా దత్తం సాధవో వా న సేవితాః । 
తేన తే దుర్గతిశ్చేయం ప్రాప్తా చేక్షాకునన్లన! ॥ 

గ ~¬ కన! ద 

191 


28 


29 


30 


31 


32 


33 


34 


35 


36 


37 


96 


శ్రీస్కాందపురాణే, షష్టో౭_ ధ్యాయః 


నాకింకను బల్లిజన్మమిరువది యెనిమిది జన్మలవరకు కలుగవలసిన దని 
దైవనిర్ణయమై కనపడుచున్నది. నేనాజన్మలనుండి మిక్కిలి భయపడుచున్నాను. 28 


నాకిట్టి జన్మలుకలుగుట కేమి కారణమో తెలియకున్నది. నాకు విస్తారముగా 
తెలుపుడిని యడిగెను. అంత నా బ్రాహ్మణుడు తన దివ్యదృష్టితో తెలిసికొనిన 
దాని నిట్లు తెలిపెను. 29 
(శుతదేవమహర్షి ఇచ్చిన పుణ్యమువలన హేమాంగునకు 
బల్లిరూపము తొలగిపోవుట 
రాజా! నీ యధోగతికి కారణమును తెలిపెదను వినుము. శ్రీ వేంకటాచలమున30 
నీరు సులభముగా లభించునదిగాన ముఖ్యముకాదని తలంచి నీవు వేసవికాల 
మందైనను అజ్ఞానముచే బాటసారులగు బ్రాహ్మణులకు నీటినాసంగవైతివి. ౩1 
అంతియకాక తగిన పాత్రను విడచి అర్హతలేనివారికి దానమొసంగి తివి. చక్కగా 
ప్రజ్వరిల్లు చున్న అగ్నియందుకాక బూడిదయందె వరైన హోమముచేయు 
వారుందురా? 32 
తులసిచెట్టును విడచి గంజాయిమొక్కను పూజింపనగునా? దిక్కు లేనివారు, కుంటి 
వారలు దానమున కనర్లులు, (ఆలోపములు దానమిచ్చుటకు నిమిత్తముకావు)33 
కుంటివారు మొదలగు అంగహీనులు దిక్కులేనివారును దయ చూపదగిన వారేకాని 
తపోధనులు, జ్ఞానులు, వేదముల యందు శాస్తములయందాసక్తి గలవారు34 
సాక్షాత్తుగా విష్ణునియంశమున జన్మించినవారు. వారెల్లపుడును పూజ్యులే. ఇతరు 
లెప్పుడును పూజ్యనీయులుకారు. అందునను, జ్ఞానులు విష్ణువునకు మిక్కిలి 
యిష్టులు. 35 
జ్ఞానులకు విష్ణు వత్యంత ప్రీతిపాత్రుడు కావున జ్ఞాని పూజనీయుల కంటెను 
పూజనీయుడై విలసిల్లుచున్నాడు. 36 
హేమాంగా! నీ వెన్నడును నీటి నాసంగకపోవుట, సత్పురుషులను సేవింపకుండుట 
యనెడు దోషముల నొనరించుటచే నీ కిట్టి యధోగతి ప్రాప్తించినది. 37 
192 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


వేజ్కటాద్రౌ కృతం పుణ్యం తుభ్యం దాన్యామి శాన్తయే I 
భూతం భవ్యం భవత్తేన కర్మజాతం విజేష్యసి ॥ 
22२९० ప ఉపస్పృశ్య దదౌ పుణ్యమనుత్తమమ్‌ । 
యద్దత్తం బ్రాహ్మణే వాపి స్నానం చైకదినే కృతమ్‌ ॥ 
తేన ధ్వస్తాఖిలాగ స్తు త్యక్త్వా చ గృహగోధికా । 

రూపం కర్మోచితం ఘోరం సద్యో౭_ దృశ్యత పూరుషః ॥ 
దివ్యం విమానమారుఢో దివ్యస్రగ్వస్రభూషణః I 
పశ్యతామేవ సాధూనాం మైధిలస్య గృహాన్తరే ॥ 
బద్దాళ్టులిపుటో భూత్వా పరిక్రమ్య ప్రణమ్య చ । 
అనుజ్ఞాతో యయౌ రాజా స్తూోయమానో£_ మరైర్దివమ్‌ ॥। 
తత్ర భుక్త్వా మహాభోగాన్‌ వర్నాయుతమతన్దితః । 

స ఏవ చేక్షాకుకులే కకుత్సో9_ భూన్మహారథః 11 
సప్తద్వీపమహీపాలో బ్రహ్మణ్యః సాధుసమ్మతః । 
దేవేన్దస్య సఖా విష్ణోః అంశ ఏవం మహాప్రభుః ॥ 
బోధితస్తు వసిష్టేన సర్వాన్‌ ధర్మాన్‌ మనోహరాన్‌ । 
అనుష్టాయాఖిలాన్‌ రాజా తేన ధ్వస్తాశుభాదికః ॥ 
దివ్యం జ్ఞానం సమాసాద్య విష్ణో సాయుజ్యమాప్తవాన్‌ । 
తస్మాద్వేజ్మట శైలే నః పుణ్యపాపవినాశనః ॥ 

తస్మింశ్చ జలదానన్తు విష్ణులోకప్రదాయకమ్‌ | 

ఏవం వః కథితం విప్రాః జలదానస్య వైభవమ్‌ । 
వేజ్మటాద్రౌ మహాపుణ్యే సర్వపాతకనాశనే ॥ 


ఇతి శ్రీస్థాన్సవురాణో శ్రీవేజిటాచలమాహోల్ళే 
జలదానవైభవవర్ణనం నామ नू दरु ०६. 


=== ० (््---- 


198 


38 


39 


40 


41 


42 


43 


44 


45 


46 


47 


97 


శ్రీస్కాందపురాణే, షష్టో౭_ ధ్యాయః 
నేను శ్రీ వేంకటాచలమున నొనరించిన పుణ్యమును నీ పాప శాంతికై యొసంగెదను. 
దానివలన జరిగినది జరుగబోవునది జరుగుచున్న కర్మలన్నిటిని జయించగలవు. 38 


అని పలికి నీటిని ఆచమించి గొప్పపుణ్యము నొసంగెను. బ్రాహ్మణుడు తానొక 
దినమున పుమ్మరణిలో చేసిన స్నానమువలన లభించిన పుణ్యమును 


దానముచేసినంతనే తన కర్మకుతగిన 'ఘోరమగు 89 
తన పాపములన్నియు నశించి ఇంటియందు బల్లిగానుండిన తన పాపకర్మలచే 
వచ్చిన ఘోరరూపమును విడచి వురుషరూపమును ధరించెను. 40 
దివ్యవస్తములను ధరించి దివ్యాభరణములచే నలంకరింపబడి సజ్జనులందరును 
చూచుచుండగనే మిధిలాపతి గృహమున 41 


చేతులను జోడించుకొని ప్రదక్షిణమాచరించి నమస్కరించి వారిచే ననుమతింపబడి 
దేవతలచే స్తుతింపబడుచు దివ్యవిమానము నధిష్టించి వెడలిపోయెను. 42 

స్వర్గలోకమునననేకవేల సంవత్సరము లమితోత్సాహముతో మహాభోగముల 
ననుభవించి ఇక్ష్వాకు కులమున మహారధుడగు కకుత్టుడై జన్మించెను. 


(ఆయుధవిద్యయందు) 43 
కకుత్తు నేడుదీపములకు రాజు, (బ్రహ్మధ్యానముకలవాడు, సజ్ఞనసమ్మానితుడు, 
దేవేంద్రుని స్నేహితుడు విష్ణ్వంశసంభూతుడు. 44 
వసిష్టునిచే నన్నిధర్మములను చక్కగా బోధింపబడి యా ధర్మముల నన్నిటి నాచరించి 
దానివలన పాపములన్నియు పోగొట్టుకొని 45 


దివ్యజ్ఞానమునుపొంది శ్రీమన్నారాయణుని సాయుజ్యమునందెను. కావున శ్రీవేంకటా 
చలము మోక్షవిరోధులగు పుణ్యపాపముల నశింపజేయునదై విరాజిల్లుచున్నది. 46 


ఆ వేంకటాచలమున నీటినాసంగుట విష్ణులోకము నొసంగును. శౌనకాది 
మహర్షులారా ఈ విధముగా మహాపవిత్రమై సకలపాప వినాశకరమైన 
శ్రీవేంకటాచలమున దాహముకొనినవారికి నీటి నాసంగుటవలన లభించు 
పుణ్యముయొక్క వైభవము చెప్పబడినది. 47 
ఇది శ్రీస్కాందవురాణమున శ్రీవేంకటాచల మాహాత్మమున 
జలదాన వైభవమును వర్ణించుటయనెదు ఆరవ అధ్యాయము. 


——కకక్‌ 64) + శ్రీకర 


194 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
అథ సప్తమోల౨_ ధభ్యాయః 


శ్రీవేజటాచలక్షేత్రాదివర్ణనమ్‌ 
శ్రీ సూతః :- 
వేజ్బటాద్రేస్తు మాహాత్యం భూయో9 పి ప్రవదామ్యహమ్‌। 
యుష్మాకం సావధానేన శృణుధ్వం సుసమాహితా ३ ॥ 
పృథివ్యాం యాని తీర్థాని బ్రహ్మాణ్జాన్తర్గతాని చ । 
తాని సర్వాణి వర్తన్తే వేజ్మటా9ల_ హ్వయభూధరే ॥ 
తస్మిన్‌ నగోత్తమే పుణ్యే వసన్తం పురుషోత్తమమ్‌ । 
శజ్ఞచక్రధరం దేవం పీతామృరధరం శుభమ్‌ ॥ 
కౌస్తుభాలజ్మృతోరస్మం భక్తానామభయప్రదమ్‌ । 
దేవదేవం విశాలాక్షం వేదవేద్యం సనాతనమ్‌ ॥ 
అబ్గకోసలకర్ణాట కాశీగుర్ణరదేశగాః । 
చోళకేరళపాణ్టాది సర్వదేశసముద్భవాః ॥ 
సకుటుమ్మాశ్చ సేవార్థం ఆయాని ప్రతివత్సరమ్‌ । 
దేవాశ్చ బుషయ స్సిద్దాః యోగినః సనకాదయః ॥ 
చతుర్ముఖారబ్ధ బ్రహ్మోత్సవకథనమ్‌ 
యే భాద్రపదమాసే తు వేజ్బటేశమహోత్సవే । 
సేవాం కుర్వన్తి తే సర్వే నిష్పాపా ఉత్తమోత్తమాః ॥ 
తత్ర శ్రీవేజ్కటేశస్య బ్రహ్మా లోకపితామహః । 
చకార కన్యామాసే తు ధ్వజారోహమహోత్సవమ్‌ ॥ 
195 


98 


శ్రీస్మాందపురాణే, సప్త్రమో౭_ ధ్యాయః 


ఏడవ అధ్యాయము 


శ్రీవేంకటాచలక్షేత్రాదులను వర్ణించుట 
=> ణు 


శ్రీ సూతుడు :- 
మహర్షులారా! వేంకటాచల వైభవము నింకను తెలిపెదను. నిర్మల మనస్ములై 
సావధానముగా (జాగరూకులై) వినుడని సూతుడుమరల చెప్పుట కారంభించెను1 


భూమియందు ప్రపంచమందంతటను ఎన్ని తీర్థరాజము లున్నవోనవియన్నియు 
శ్రీ వేంకటాచలమునునున్నవి. ध 


© పవిత్ర పర్వతశ్రేష్టమున నివసించుచున్నట్టియు, శంఖచక్ర ధారియు, మిక్కిలి 
ప్రకాశించువాడును, పచ్చని శుభమైన పట్టువస్త్ర మును ధరించినవాడును. 3 


కౌస్తుభమణిని వక్షస్థలమున ధరించినవాడును, భక్తులకభయము నొసంగు వాడును. 
దేవాదిదేవుడును, విశాలవక్షస్థలము కలవాడును. వేదములే తెలియతగినవాడును, 
అనాది పురుషుడునునగు శ్రీనివాసుని సేవించుటకు 4 


అంగ, కోసల, కర్ణాట, కాశి, గుర్దర, చోళ కేరళ, పాండ్యదే శముల యందలి 
వారును, ఇంకను అనేక దేశీయులును ర్‌ 


కుటుంబములతోగూడ ప్రతిసంవత్సరము వచ్చుచుందురు. దేవతలు, బుషులు, 
సిద్దులు. సనకాదియోగీంద్రులును విచ్చేయుదురు. 6 
చతుర్ముఖ బ్రహ్మచే నారంభింపబడిన బ్రహ్మోత్సవమును చెప్పుట 
భాద్రపదమాసమున శ్రీ వేంకటాచలపతికి మహోత్సవము జరుగు నపుడు సేవల 
నొనర్చిన వారు పాపములు లేక సజ్జన శ్రెష్ణులగుదురు 7 
శ్రీ వేంకటాచలమున వేంకటాచలపతికి బ్రహ్మ, కన్యామాసమున ధ్వజారోహణ 
మహోత్సవము నాచరించెను. (అదియే బ్రహ్మోత్సవ ప్రారంభము) 8 
196 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


ప్రతివర్షబ్బు తత్సేవా నిమిత్తం సర్వమానవాః । 
సర్వే దేవాశ్చ గన్థర్వాః సిద్ధాః సాధ్యాః మహౌజసః ॥ 


బ్రహ్మోత్సవే భగవతః సమాయాన్తి ద్విజోత్తమాః । 
విద్యానాం వేదవిద్యేవ మనాణాం ప్రణవో యథా ॥ 


ప్రాణవత్‌ ప్రియ వస్తూనాం ధేనూనాం కామధేనువత్‌ । 
తథా వేజ్కటశైలేన్టః క్షేత్రాణాముత్తమోత్తమః ॥ 


శేషవత్‌ సర్వనాగానాం పక్షిణాం గరుడో యథా । 
దేవానాన్లు యథా విష్ణుః వర్ణానాం బ్రాహ్మణో యథా ॥ 


తథా వేజ్కటశైలేన్టః క్షేత్రాణా ముత్తమోత్తమః । 
భూరుహాణాం సురతరుః భార్యేవ సుహృదాం యథా ॥ 


తీర్ధానాన్తు యథా గజ్లా తేజసాన్తు రవిర్యథా । 
తథా వేజ్కటశైలేన్టః క్షేత్రాణాముత్తమోత్తమః ॥ 


ఆయుధానాం యథా వజం లోహానాం కాబ్బునం యథా! 


వైష్ణవానాం యథా రుద్రో రత్నానాం కౌస్తుభో యథా ॥ 


తథా వేజ్కటశైలేన్టః క్షేత్రాణాముత్తమోత్తమః । 
సనేన పదృశో లోకే విష్ణుప్రీతివివర్ధనః ॥ 


న మాధవసమో మాసోన కృతేన సమం యుగమ్‌ । 
న చ వేదసమం శాస్త్రం న తీర్థ గజ్బయా సమమ్‌ ॥ 


న జలేన సమం దానం న సుఖం భార్యయా సమమ్‌ । 
న కృషేస్తు సమం విత్తం న छर జీవితాత్పరః ॥ 


197 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


99 


శ్రీస్మాందపురాణే, సప్త్రమో౭_ ధ్యాయః 
ప్రతి సంవత్సరము నా సేవను సేవించుటకై సమస్తమునులు తేజోవంతులగు 
దేవతలందరు, గంధర్వులు, సిద్దులు, సాధ్యులు, 9 


బ్రహ్మోత్సవమునకు వేంచేయుదురు. విద్యలలో వేదవిద్యవలెను. మంత్రము 
నోంకారమువలెను. 10 


ప్రియమైన వస్తువులలో (ప్రాణమువలెను, ఆవులలో కామధేనువు వలెను 
వేంకటాచలము పుణ్యక్షేత్రములలో మిక్కిలి శ్రేష్టమైనది. 11 


పాములన్నిటిలో నాదిశేషునివలెను, పక్షులలో గరుడపక్షివలెను. దేవతలలో 
విష్ణువలెను, వర్ణములలో బ్రాహ్మణులవలెను. 12 


పుణ్యక్షేత్రములలో శ్రీ వేంకటాచల మత్యుత్తమమైనది. వృక్షములలో కల్పవృక్షము, 
స్నేహితు(హితైషులలో భార్యవలెను. 13 


నదులలో గంగానదివలెను, తేజస్సులలో సూర్యునివలెను, శ్రీవేంకటాచలము 
పుణ్యక్షేత్రము లలో మహా్రేష్టమైనది. 14 


ఆయుధములలో వజ్రాయుధము, లోహములలో బంగారము, విష్ణుభక్తులలో 
రుద్రుడును, రత్నములలో కౌస్తుభమువలె 15 


వేంకటాచలమన్ని పుణ్యక్షేత్రములలో నగ్రస్థానము నలంకరించి యున్నది. ఇది 
లోకమున స్నానమువలె విష్ణునకు మిక్కిలి ప్రీతిని కలిగించునది. 16 


మార్గశిర మాసముతో సమానమగు మాసములేదు. కృతయుగము వంటి 
యుగములేదు. వేదమువంటి శాస్త్రములేదు, గంగవంటి తీర్థములేదు, 17 


నీటితో సమానమైన దానములేదు, భార్యతో సమానమైన సుఖములేదు, 
వ్యవసాయముతో సమానమగు ధనములేదు. జీవితముకంటె లాభములేదు. 18 


198 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


న తపో౭£_నశనాదన్యత్‌ న దానాత్‌ పరమం సుఖమ్‌ । 
న ధర్మస్తు దయాతుల్యో న జ్యోతిశ్చక్షుషా సమమ్‌ ॥ 


న తృప్తిరశనాత్తుల్యా న వాణిజ్యం కృషే స్సమమ్‌ । 
న ధర్మేణ సమం మిత్రం న సత్యేన సమం యశః ॥ 
యథా తథా భగవతః స్థానేన సదృశం న హి ॥ 


యత్మీర్తనం సకలపాపహరం మునీన్లాః 
యద్వన్దనం సకలసౌఖ్యద మేవలోకే । 
యాత్రా౭_పి యం ప్రతి సురైరపి పూజనీయా 
తాదృజ్‌ మహాన్‌ భవతి వేజ్మటశైలముఖ్యః ॥ 


తన్యానుభావం ప్రవదామి భూయః 
సమస్తతీర్థాని వసన్తి యత్ర । 
ఏవం సమస్తేషు చ ముఖ్యతీర్థం 
శ్రీస్వామినామా9 స్తి సరోవరం తత్‌ ॥ 
మహాత్యమేతస్య మయోచ్యతే కథం యత్ప్సశ్చిమే రోధసి భూవరాహః । 
छद కాన్హామతిసౌమ్యమూర్తిః విరాజతే విశ్వజనోపకారీ ॥ 
శ్రీస్వామిపుష్కరిణ్యాశ్చ దక్షిణే వేజ్మటేశ్వరః । 
ఆలిజ్లితనపుర్తక్ష్యా వరదో వర్తతే చిరమ్‌ ॥ 
ఏవం వః కథితం విప్రాః క్షేత్రమాహాత్యముత్తమమ్‌ । 
యః శృణోతి సదా భక్త్యా విష్ణులోకే మహీయతే ॥ 
ఇతి శ్రీస్మాన్సవురాణో శ్రీ వేజ్బటాచలమావోత్సే క్షేతమహిమానువర్ణనం 
నామ సప్త్రమో౭_ ధ్యాయః 


==> ०2 ° व्व 


199 


19 


20 


21 


22 


23 


24 


25 


100 


శ్రీస్మాందపురాణే, సప్త్రమో౭_ ధ్యాయః 


ఉపవాసమునుమించిన తపములేదు. దానముకంటె నుఖము లేదు. 
దయతోసమానమగు ధర్మములేదు. కంటితో సమానమగు కాంతిలేదు 19 


అన్నముకంటే తృప్తినిచ్చునదిలేదు. వర్తకము వ్యవసాయముకంటె గొప్పది కాదు. 
ధర్మముతో సమానమైన మిత్రుడులేడు. సత్యముతో సమానమైన కీర్తిలేదు. అట్లే 
భగవన్నివాసభూమియగు వేంకటా చలము కంటె పుణ్యక్షేత్రములేదు. 20 


దేనిని స్తుతించిన సకలపాపములు నశించునో, దేనికి నమస్క రించిన సకల 
సౌఖ్యములు చేకూరునో, యేపుణ్యక్షేత్రయా త్ర దేవతకును గౌరవింపతగినదో అట్టి 
శ్రీవేంకటాచలము మహనీయ మైనది. 21 


సమస్త తీర్థము లెచ్చట నివసించునో ఆ వేంకటాచల వైభవమును మరల చెప్పెదను. 
వేంకటాచలమువలెనే స్వామి పేరుగల స్వామి పుష్మరిణియు సకల తీర్థములలో 
ముఖ్యమైన తీర్థము. 22 


దీని మాహాత్యమును నే నెంతని వర్ణింపగలను? దీనికి పశ్చిదిశ యందు భూదేవితో 
కూడిన వరాహస్వామి భార్య నాలింగన మొనరించుకొని సుందరమూర్తియై 
ప్రపంచము నందలి మానవకోటికుపకారమొనరించువాడై ప్రకాశించుచున్నాడు. 23 


శ్రీస్వామిపుష్కరిణికి దక్షిణదిక్కున శ్రీ శ్రీనివాసుడు లక్ష్మీదేవిచే నాలింగనము 
చేయబడిన శరీరముకలవాడై వరముల నొసంగు వాడై నిత్యనివాసమును 
చేయుచున్నాడు. 24 


శౌనకాది మహర్షులారా! ఈ విధముగా గొప్పదగు వేంకటాచలక్షేత్ర మాహాత్యమును 
మీకు తెలిపితిని. దీనిని భక్తితో వినువారు విష్ణులోకమున పూజింపబడుదురు. 25 


ఇది శ్రీ స్కాందపురాణమున శ్రీవేంకటాచలమావోత్యుమున 
క్షేతమహిమను వర్థించుట యనెడు ఏడవ అధ్యాయము. 


- य 02 + శ్రేణి 


200 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
అథ అష్టమా9_ ధ్యాయః 


శ్రీవేజ్బటేశ్వర వైభవవర్ణనమ్‌ 


శ్రీ సూతః :- 
అధేదానీం ప్రవక్ష్యామి వేజ్కటేశ్వరవైభవమ్‌ I 


యచ్చుత్వా సర్వపాపేభ్యో ముచ్యతే నాత్ర సంశయః ॥ 


శ్రీవేజ్మటేశ్వరం దేవం యః పశ్యతి సకృన్నరః । 


స నరో ముక్తిమాప్పోతి విష్ణుసాయజ్యమాప్నుయాత్‌ ॥ 


దశవర్షెస్తు యత్స్పుణ్యం క్రియతే తు కృతే యుగే । 
త్రేతాయామేకవర్నేణ యత్పుణ్యం సాధ్యతే నృభిః ॥ 


ద్వాపరే పబ్బుమాసేన తద్దినేన కలౌ యుగే । 
తత్ఫలం కోటిగుణితం నిమిషే నిమిషే నృణామ్‌ ॥ 


२5० భవేదేవం శ్రీనివాసవిలోకినామ్‌ । 
శ్రీవేజ్కటేశ్వరే దేవే తీర్దాని సకలాన్యపి ॥ 
® 


విద్యన్తే సర్వదేవాశ్చ మునయః పితరస్తథా । 
ఏకకాలం ద్వికాలం వా త్రికాలం సర్వదైవ వా ॥ 
యే స్మరన్తి మహాదేవం శ్రీనివాసం విముక్తిదమ్‌ । 
కీర్తయన్యథవా విప్రాః తే ముక్తాః పాపపజ్ఞరాత్‌ ॥ 
నారాయణం పరం దేవం వేజ్కటేశం ప్రయాన్రి వై । 
పూజితం శజ్ఞరాజేన సచ్చిదాననవిగ్రహమ్‌ ॥ 


తస్య స్మరణమాత్రేణ యమపీడా౭_పి నో భవేత్‌ । 


శ్రీనివాసం మహాదేవం యే౭_రయన్రి సకృన్నరాః ॥ 


201 


101 


శ్రీస్మాందపురాణే, అష్టమో౭_ ధ్యాయః 


ఎనిమిదవ అధ్యాయము 
శ్రీవేంకటాచలపతి వెభవమును వర్షించుట 
యా ణ 
శ్రీ సూతుడు :- 
మహర్షులారా! ఇపుడు వేంకటేశ్వర వైభవము తెలిపెదను. దీనిని వినిన వారు 
సకల పాపములనుండి విడువబడుదురు. 1 


శ్రీ వేంకటేశ్వరుని ఒకమారు దర్శించిన మాత్రముననే మనుజునకు మోక్ష 
సామ్రాజ్యము లభించును. 2 


కృతయుగమున పది సంవత్సరములును, త్రేతాయుగమున నొక సంవత్సరమును,3 


ద్వాపరయుగమున నైదు నెలలును, కలియుగమున నొకదినమును సంపాదింప 
వలసిన పుణ్యము కోటిరెట్లు ఎక్కువగా నొకేనిముషమున 4 


శ్రీనివాస సందర్శన భాగ్యముచే నిస్సందేహముగా లభించును. శ్రీ వేంకటేశ్వరుని 
యందు సకల తీర్థములు ర్‌ 


సర్వదేవతలు, మునులు, పితృదేవతలు నివసింతురు. రోజునకొక పర్యాయము 
కాని రెండు వేళలయందుకాని మూడు వేళలయందు కాని సర్వకాలముల 
యందుకాని 6 


మహానుభావుడగు ముక్తిప్రదాయకుడగు శ్రీనివాసుని తలంచినను కీర్తించినను 
పాపపంజరమునుండి బయటపడుదురు. 7 


నారాయణుడును పరదైవమును, శంఖరాజవిరాజితుడునునగు శ్రీవేంకటేశుని8 


తలచిన మాత్రమున యమునివలన భయముకలుగనేరదు. మహానుభావుడగు 
శ్రీనివాసుని ఒక పర్యాయమైనను అర్చించువారికి 9 


202 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


కిం దానైః కిం వ్రతైస్తేషాం కిం తపోభిః కిమధ్వరైః । 
వేజ్మటేశం పరం దేవం యో న చిన్తయతి క్షణమ్‌ ॥ 


అజ్ఞానీ స చ పాపీ స్యాత్‌ స మూకో బధిర స్తథా । 
స జడోతి_న్థశ్చ విజ్ఞేయః ఛిద్రం తస్య సదా భవేత్‌ ॥ 


శ్రీనివాసే మహాదేవే సకృద్దృష్టే మునీశ్వరాః । 
కిం కాశ్యా గయయా చైవ ప్రయాగేనాపి కిం ఫలమ్‌ ॥ 


దుర్లభం ప్రాప్య మానుష్యం మానవా ఇహ భూతలే । 
వేజ్మటేశం పరం దేవం యే పశ్యన్య్యర్పయన్తి వా ॥ 


జన్మ తేషాం హి సఫలం తే కృతార్థాశ్చ నేతరే । 
వేజ్కటేశే పరే దేవే దృష్టే వా పూజితే పి వా ॥ 


శమ్బునా బ్రహ్మణా కిం వా శక్రేణాప్యఖిలామరైః । 
వేజ్కటేశే మహాదేవే భక్తియుక్తాశ్చ యే నరాః ॥ 


తేషాం ప్రణామస్మరణ9_ పూజాయుక్తాస్సు యే నరాః । 
న తే పశ్యన్తి దుఃఖాని నైవ యాన్తి యమా౭_లయమ్‌ ॥ 


బ్రహ్మహత్యాసహస్రాణి సురాపానాయుతాని చ । 
దృష్టే నారాయణే దేవే విలయం యాన్తి (= I 


యే వాఖ్ళున్తి సదా భోగం రాజ్యఇ్బ త్రిదశాలయే । 
వేజ్కటాద్రినివాసం తే ప్రణమన్తు సకృన్ముదా ॥ 


యాని కాని చ పాపాని జన్మకోటికృతాని చ । 
తాని సర్వాణి నశ్యన్తి వేజ్బటేశ్వరదర్శనాత్‌ ॥ 


203 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


19 


102 


శ్రీస్కాందపురాణే, అష్టమో౭_ ధ్యాయః 
దానములచేకాని, వ్రతములచెగాని, తపస్సులచేగాని, యజ్ఞములచే గాని 
నిమిత్తములేదు. దేవాదిదేవుడగు వేంకటేశుని క్షణమైనను ధ్యానించని మనుజుడు 10 
జ్ఞానహీనుడు, పాపాత్ముడు, మూగవాడు, చెవిటివాడు, మందబుద్ధి కలవాడు, 
గ్రుడ్డివాడనియే భావింపబడుచున్నాడు. వాని కెల్లపుడును చేటువాటిల్లును. 11 


పురుషోత్తముడగు శ్రీనివాసు నొకపర్యాయము సేవించిన కాశికి పోవలసిన 
యవసరము లేదు. గయకు వెళ్లునావశ్యకత లేదు. ప్రయాగను సందర్శించు 
నియమములేదు. 12 


భూలోకమున దుర్లభమగు మనుప్యజన్మమును బడసిన మనుజులు పరదేవతయగు 
వేంకటేశుని సేవించిన పూజించిననేకదా 18 


వారి జన్మ సఫలతనొందుట, వారు ధన్యులగుట. సేవించనివారి జన్మవ్యర్థము. 
వేంకటేశుని సేవించినను పూజించినను 14 


బ్రహ్మారుద్రదేవేంద్ర దేవతాదుల యనుగ్రహమునకై పాటుబడనవ సరములేదు. 
వేంకటేశునియందే భక్తికల మనుష్యులకు 15 


నమస్మరించువారు. తలచువారు, వారిని పూజించువారికి దుఃఖములుకాని 
నరకముకాని సంభవింపనేరవు. 16 


అనేకవేల బ్రహ్మహత్యలు, పదివేలు కల్లుత్రాగుటవలన లభించిన పాపములు 


శ్రీనివాస సందర్శనభాగ్యమున పూర్ణముగా నశించును. 17 

ఎల్లప్పుడు సుఖముల కోరువారును, దేవేంద్రభోగము నభిలషించు వారును 

శ్రీనివాసుని భక్తితో నాకపరి నమస్కరించవలెను. 18 

శ్రీ వేంకటాచలపతి దర్శనభాగ్యమున కోటి జన్మలలో నాచరించిన పాపములన్నియు 

నశించును. 19 
204 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
సమ్సర్మాత్‌ కౌతుకాత్‌ లోభాత్‌ భయాద్వా౭_పి చ సంస్మరన్‌! 
వేజ్బటేశం మహాదేవం నేహాముత్ర చ దుఃఖభాక్‌ ॥ 


వేజ్బటాచలదేవేశం కీర్తయాన్నర్బయన్నపి । 
అవశ్యం విష్ణుసారూప్యం లభతే నాత్ర సంశయః ॥ 


యథైధాంసి సమిద్గో౭_గ్నిః భస్మసాత్కురుతే క్షణాత్‌ । 
తథా పాపాని సర్వాణి వేజ్మటేశ్వరదర్భనాత్‌ ॥ 


వేజ్కటేశ్వరదేవస్య భక్తిరష్టవిధా స్మృతా । 
తద్భక్తజనవాత్సల్యం తత్పూజాపరితోషమ్‌ ॥ 


స్వయం తత్పూజనం భక్తా తదర్ధే దేహచేష్టితమ్‌ I 
తన్మాహాత్యకథావాంశ్చ శ్రవణ ప్యాదర స్తథా ॥ 


స్వరనేత్రశరీరేషు వికారస్ఫురణం తథా । 
శ్రీనివాసస్య దేవస్య స్మరణం సతతం తథా ॥ 
వేజ్మటాద్రినివాసం తం ఆశ్రిత్యై వో పజీవనమ్‌ । 
ఏవ మష్టవిథా భక్తిః యస్మిన్‌ खैर పి వర్తతే ॥ 


స ఏవ ముక్తిమాప్పోతి శౌనకాద్యా మహౌజసః । 
భక్యా త్వనన్యయా ముక్తిః బ్రహ్మజ్ఞానేన నిశ్చితా । 
వేదాన్తశాస్త్రశవణాత్‌ యతీనామూర్ధ్వరేతసామ్‌ ॥ 


సా చ ముక్తిర్వినా జ్ఞానం వేదాన్తశ్రవణోద్భవమ్‌ । 
యత్యాశ్రమం వినా విప్రాః విరక్తిబ్బు వినా తథా ॥ 


205 


20 


21 


22 


23 


24 


25 


26 


2/7 


28 


103 


శ్రీస్కాందపురాణే, అష్టమో౭_ ధ్యాయః 


ఒకరి స్నేహమువలనగాని, కుతూహలమువలనగాని, లోభము వలనకాని, భయము 
వలనకాని వేంకటేశుని తలంచినవారికి ఇహపరలోకములలో దుఃఖములుండ 


నేరవు. 20 
శ్రీ వేంకటాచలపతిని కీర్తించినను పూజించినను తప్పక విష్ణు సారూప్యము 
నొందుదురనుటలో సందియములేదు. 21 


చక్కగా ప్రజ్వరిల్లుచున్న అగ్నిసమిధలను క్షణములో భస్మమొనరించునటుల 
వేంకటేశుని దర్శన మన్నిపాపముల క్షణములో నశింపజేయును. 29 
శ్రీ వేంకటాచలపతిని పూజించు విధానము 1) శ్రీ వేంకటేశుని భక్తుల యందు 
వాత్సల్యము కలిగియుండుట (లేక) శ్రీ వేంకటేశుని భక్తుల వాత్సల్యమునకు 
లక్ష్యమైయుండునట్లు వర్తించుట 2) శ్రీ వేంకటేశుని పూజలను సేవించి 
సంతోషించుట 283 


3) స్వయముగా భక్తితో వేంకటేశుని పూజించుట 4) వేంకటేశునికై తనదేహమును 
తన సమస్త కార్యములనర్చింప సిద్ధముగా నుండుట 5) శ్రీవేంకటేశుని చరిత్రలను 
చెప్పుట. ఇతరులు చెప్పు నపుడాదరముతో వినుటలో శ్రద్ధ 24 

6) ఆ కథలను వినునపుడు స్వరమునందు, కండ్లలోను సర్వాంగములలోను సంతోష 
చిహ్నములుదయించుట 7) శ్రీ శ్రీనివాసు నెల్లవేళలయందును తలంచుట25 


8) శ్రీ వేంకటాచల నివాసము శ్రీనివాసుని నాశ్రయించి జీవించుట యనునెనిమిది 
విధములైయున్నది. ఈ ఎనిమిది విధముల భక్తియు చండాలునియందున్నను 26 


ఓ గొప్పతేజోవంతులగు శౌనకాది మహర్పులారా! ఆతడే ముక్తి నందగలుగు 
చున్నాడు. శ్రీమన్నారాయణునికంటె నితరుల యందెన్నడునించుకేనియునుండని 
భక్తిచేతను, (బ్రహ్మజ్ఞానము చేతను, ఊర్చ్వరేతన్కులగు యతీంద్రులకు 


వేదాంతశ్రవణమువలనను ముక్తిలభించుట నిశ్చయము. 21 

ఆ ముక్తి వేదాంతము వినుటవలన బడసిన జ్ఞానములేకున్నగాని, సన్యాసాశ్రమమును 

స్వీకరింపకగాని, వైరాగ్యముదయించకున్న గాని కలుగనేరదు. 28 
206 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


సర్వేషాళ్చావ వర్ణానాం అఖిలాశ్రమిణామపి । 
వేజ్కటేశ్వరదేవస్య దర్శనాదేవ కేవలమ్‌ ॥ 


అపునర్భవదా ముక్తిః భవిష్యత్యవిలమ్బితమ్‌ । 
కృమికీటాశ్చ దేవాశ్చ మునయశ్చ తపోధనాః ॥ 


తుల్యా వేజ్మటశైలేన్ధ శ్రీనివాసప్రసాదతః । 
పాపం కృతం మయా౭_నేకం ఇతి మా క్రియతాం భయమ్‌! 


మా గర్వః క్రియతాం పుణ్యం మయా? కారీతి వా జనైః । 
వేజ్కటేశే మహాదేవే శ్రీనివాసే విలోకితే ॥ 


న న్యూనాః నాధికాశ్చ స్యుః కిన్తు సర్వే మహాజనాః | 
వేజ్కటాఖ్యే మహాపుణ్యే సర్వపాతకనాశనే ॥ 


శ్రీనివాసం పరం దేవం యః పశ్యతి సభక్తికమ్‌ । 
న తేన తుల్యతామేతి చతుర్వేద్యపి భూతలే ॥ 


వేజ్కటేశ్వరదేవేశం యః పూజయతి భక్తితః । 
స కోటికుసంయుక్తః ప్రయాతి హరిమన్దిరమ్‌ ॥ 


శ్రీనివాసాచ్చ న సమం నాధికం పుణ్యమస్తి వై । 
వేజ్కటాద్రినివాసం తం ద్వేష్టి యో మోహమాస్థితః ॥ 


బ్రహ్మహత్యాయుతం తేన కృతం నరకకారణమ్‌ । 
తత్సంభాషణమాత్రేణ మానవో నరకం వ్రజేత్‌ ॥ 


శ్రీనివాసపరా వేదాః శ్రీనివాసపరా మఖాః । 
శ్రీనివాసపరా స్సర్వే తస్మాదన్యం న విద్యతే ॥ 


207 


29 


30 


31 


32 


33 


34 


35 


36 


37 


38 


104 


శ్రీస్కాందపురాణే, అష్టమో౭_ ధ్యాయః 


కాని అన్ని వర్ణములవారికిని అన్ని ఆశ్రమములవారికిని శ్రీ శ్రీనివాసుని దర్శన 
మాత్రముననే 


పునర్దన్మలేని ముక్తి వెంటనే లభించును. పెద్దపురుగులు, చిన్నపురుగులు, దేవతలు, 
మునులు, యోగీంద్రులు 80 

శ్రీనివాసుని యనుగ్రహమువలన నా పర్వతమునందు సమానాదరములు కలవారే 
యగుచున్నారు. “నేను చాల పాపముల నొనర్చితినౌ యని భయపడవలదు. 31 


లేక “నేను చాల పుణ్యముల నాచరించితి”నని గర్వపడవలదు. శ్రీ వేంకటాచలపతిని 
దర్శించగానే 32 


నీచులు మహాత్ములను తారతమ్యము లేకుండును. మరియు వారందరును 
పూజనీయులే. సర్వపాపనిర్వాపకమగు మహాపవి(త్ర వేంకటాచలమున 33 


పురుషోత్తముడగు శ్రీనివాసుని భక్తితో సేవించినవారితో నాల్గువేదముల 
నెటింగినవారైనను సమానులు కాజాలరు. 34 


శ్రీ వేంకటాచలపతిని భక్తితో పూజించినవారు కోటి వంశముల వారితో మోక్ష 
సామ్రాజ్యమును బడయుదురు. 35 


శ్రీ శ్రీనివాసుని సంసేవనముకంటె గొప్ప పుణ్యముకాని సమానమైన పుణ్యముకాని 
లేదు. అజ్ఞానముచే నా దేవుని దూషించినవారికి 36 


నరకహేతువులగు అనేక బ్రహ్మహత్యలుచేసిన పాపము సంభ వించును. అట్టివానితో 

మాట్లాడినంతమాత్రముననే మనుజుడు నరకమును పొందును. 37 

శ్రీనివాసుని గురించినవే వేదములు శ్రీనివాసుని విషయముగా నొనరించినవే 

యజ్ఞములు. శ్రీనివాసుని గూర్చియే సకలమును ఆయనకుకానిది ఇతరమేమియును 

లేదు. 38 
208 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
అన్యత్సర్వం పరిత్యజ్య శ్రీనివాసం సమాశయేత్‌ । 
సర్వయజ్ఞతపోదాన తీర్థస్నానే తు యతృలమ్‌ ॥ 
తత్ఫలం కోటిగుణితం శ్రీనివాసస్య సేవయా । 
వేజ్కటాద్రినివాసన్తం చిన్తయన్‌ ఘటికాద్వయమ్‌ ॥ 
కులైకవింశతిం ధృత్వా విష్ణులోకే మహీయతే । 
స్వామిపుష్కరిణీతీర్ధే స్నానం దేవస్య దర్శనమ్‌ ॥ 
యది లభ్యేత వై పుంసాం కిం గణజ్లాజలసేవయా I 
వేజ్మటేశం పరం దేవం యః కదా౭ పి న పశ్యతి ॥ 
సజ్మరః స తు విజ్జేయో న పితుర్చీజసమృవః | 
తస్మాత్‌ సర్వప్రయత్నేన వేజ్మటేశో దయానిధిః ॥ 
ద్రష్టవ్యో ౨_తిప్రయత్నేన పరలోకేచ్చయా ద్విజాః । 
ఏవం వః కథితం విప్రాః వేజ్కటేశస్య వైభవమ్‌ ॥ 


యస్త్వేతత్‌ శ్రుణుయాన్నిత్యం పఠతే చ సభక్తికమ్‌ । 
స వై వేజ్మటనాథస్య సేవాఫలమవాప్నయాత్‌ ॥ 


ఇతి స్మాన్హపురాణే శ్రీవేబ్బటబాచలమావోత్సే వేజ్బటేశ్చ్వరవైభవానువర్థనం 


నామ అష్టమో9_ ధ్యాయః 


కరక ౩ 3 ° శ్రతైకకారా 


209 


39 


40 


41 


42 


43 


44 


45 


105 


శ్రీస్మాందపురాణే, అష్టమో౭_ ధ్యాయః 


ఇతర కార్యములన్నియును వీడి శ్రీనివాసుని శరణుపొందవలెను, సర్వయజ్ఞములకు, 


తపములకు, దానములకు తీర్థస్నానములకేది ఫలమో 39 


అది శ్రీనివాసుని నంసేవనముచే కోటిరెట్లు మిన్నగా లభించును. శ్రీ 
వేంకటాచలనివాసుని రెండుఘడియల కాలము ధ్యానించిన 40 


తన యిరువదియొక్క వంశములవారును మోక్షసామ్రాజ్యము నలంకరింతురు. 
స్వామిపుష్మరిణీ స్నానము శ్రీనివాసుని సందర్శనభాగ్యము 41 


లభించిన మనుజులకు గంగానదిలో మునుంగవలసిన యవసరములేదు. 
పరదైవమైన శ్రీ వేంకటేశుని నెన్నడును సేవించనివాడు 42 
సంకరజాతియందు పుట్టినవాడుగా తలంపబడునేగాని తండ్రివలన కలిగినవాడు 
కాడు. కావున నేవిధముగానైనను కృపాసముద్రుడగు శ్రీనివాసుని 43 


మోక్షమునుగోరి సందర్శింపవలెను. మహర్షులారా । ఇట్లు శ్రీ వేంకటాచలపతి 
వైభవమును తెలిపితిని. 44 


దీనిని ప్రతిదినము భక్తితో చదివినవారు వినినవారు శ్రీ వేంకటేశుని సేవించిన 
ఫలితమును బడయగలరు. 45 
ఇది శ్రీ స్మాందవురాణమున త్రీ వేంకటాచలమావోత్యమున 
వేంకటేశ్వర వైభవమును వర్ణించుటయనెడు ఎనిమిదవ అధ్యాయము. 


य ० ° क्क 


210 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


అథ నవమాల౭_ ధ్యా 


బ్రహ్మాదీనాం నైరన్తర్యేణ వేజ్మటాచలే స్టితివర్ణనమ్‌ 
<~ --> © ణ్‌ 

శ్రీ సూతః :- 
అథాతః స్యమ్చవక్ష్యామి వేజ్బటాచలవైభవమ్‌ | 
యుష్మాకం సావధానేన శృణుధ్వం సుసమాహితాః ॥ 
లక్షకోటి సహస్రాణి సరాంసి సరితస్తథా । 
సముద్రాశ్చ మహాపుణ్యాః వనాన్యప్యాశ్రమా అపి ॥ 
పుణ్యాని క్షేత్రజాతాని వేదారణ్యాదికాని చ । 
మునయశ్చ వసిష్టాద్యాః సిద్ధచారణకిన్నరాః ॥ 
లక్ష్మ్యా సహ ధరణ్యా చ భగవాన్‌ మధుసూదనః । 
సావిత్రా చ సరస్వత్యా సహైవ చతురాననః ॥ 
పార్వత్యా సహ దేవేశః త్ర్యమృకగ్తిపురాన్తకః । 
హేరమృషణ్ముఖాద్యాశ్చ దేవాః సేన్టపురోగమాః ॥ 
ఆదిత్యాది[గ్రహాశ్చైవ తథా౭_ష్టవసవో ద్విజాః । 
పితరో లోకపాలాశ్చ తథా౭_న్యే దేవతాగణాః ॥ 
మహాపాతకసజ్ఞానాం నాశనే లోకపావనే । 
దివానిశం వసన్వన్తః వేజ్బటాచలమూర్ధని ॥ 
తస్య దర్శనమాత్రేణ బుద్ధిసాఖ్యం నృణాం భవేత్‌ । 
తన్మూర్ధని కృతావాసాః సిద్ధచారణయోషితః ॥ 
పూజయన్తి సదాకాలం 2०४० కృపానిధిమ్‌ | 
కోటయో (బ్రహ్మహత్యానాం అగమ్యాగమకోటయః ॥ 
అజ్ఞలగ్నా వినశ్యన్తి వేజ్బటాచలమారుతైః ॥ 

211 


106 


శ్రీస్మాందపురాణే, నవమో౭_ ధ్యాయః 
తొమ్మిదవ అధ్యాయము 


వేంకటాచలమున బ్రహ్మాదుల నిత్యనివాసమును వర్ణించుట 


శ్రీ సూతుడు :- 
శౌనకాది మహర్షులారా! శ్రీ వేంకటాచల వైభవము నింకను తెలిపెదను. నిర్మల 
మనస్స్ములై సావధానముగా వినుడు. 1 


లక్షకోటివేల సరస్సులు నదులు మహాపవిత్రములగు సముద్ర ములు, అడవులు, 
ఆశ్రమములు 2 
పుణ్యక్షేత్రముల వలన జన్మించిన పుణ్యములు వేదారణ్యాదులు, వసిష్టాది 
మునీంద్రులు, సిద్ధ, చారణ కిన్నరులు 8 


శ్రీ భూదేవులతో శ్రీమన్నారాయణుడు సావిత్రీ, సరస్వతీ దేవులతో బ్రహ్మ. 4 


ముక్కంటియు, త్రిపురారియునగు రుద్రుడు పార్వతీదేవితోను, వినాయకుడు 
కుమారస్వామి మొదలగు ఇంద్రాది దేవతలును ర్‌ 


సూర్యాది (గహములును, ఎనమండుగురు వసువులును, పితృదేవతలు, 
దిక్పాలకులు, మిగిలిన దేవతలు 6 

మహాక్ళరపాపముల సమూహములను నశింపజేయునట్టియు, లోకముల 
పవిత్రమునొనరించు శ్రీ వేంకటాచలశిఖరమున రాత్రింబవళ్లు నివసించుచున్నారు. 


ఆ పర్వత దర్శనమాత్రముననే మనుజులకు మనస్సు నిర్మల మగును. ఆ పర్వతమున 
నివసించు సిద్ధ్దచారణుల స్త్రీలు 8 


అహర్షిశలు శ్రీనివాసుని పూజించుచున్నారు. బ్రహ్మహత్యా పాపములు కోట్ల 
కొలదియైనను పొందరానివారిని పొందిన పాపములు కోట్లకొలదియు, ఇంకననేక 
ములై శరీరమున నంటుకొనియున్న పాపములు శ్రీవేంకటాచలమునందలి 
వాయువులచే నశించి పోవును. 9 


212 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
శ్రీ వేజ్మటాచలారోహణసమయానుసంధాన క్రమః 
వేంకటాద్రిం గిరిం తన్లు (डे = త్పుణ్యవర్దనమ్‌ । 
= ~ ¢ फ 
స్వర్ణాచల! మహాపుణ్య సర్వదేవనిషేవిత ri 
బ్రహ్మాదయో9 పి యం దేవాః సేవన్తే శ్రద్ధయా సహ । 
తం భవన్తమహం పద్భ్యాం ఆక్రమేయం నగోత్తమ! ॥ 


క్షమస్వ తదఘం 299 ద్య దయయా పాపచేతసః | 
త్వన్మూర్ధని కృతా౭_9_వాసం మాధవం దర్శయస్వ మే 
ప్రార్థయిత్వా నరస్త్వేవం వేజ్కటాద్రిం నగోత్తమమ్‌ । 
తతో మృదుపదం గచ్చేత్‌ పావనం వేజ్కటాచలమ్‌ ॥ 
వేజ్బటాద్రౌ మహాపుణ్యే సర్వపాతకనాశనే । 
స్వామిపుష్కరిణీతీర్ధే స్నాత్వా నియమపూర్వకమ్‌ ॥ 


పిజ్ఞదానం తతః కుర్యాత్‌ అపి సర్ష్వపమాత్రకమ్‌ । 

శమీదలసమానాన్వా దద్యా ల్పిణ్లాన్‌ పిత్యాన్పతి ॥ 

స్వర్గస్థా మోక్షమాయాన్రి స్వర్గం నరకవాసినః ॥ 
పాపవినాశనాఖ్య తీర్థమాహాత్యమ్‌ 

తతస్తస్యోపరి మహత్‌ సర్వలోకేషు విశ్రుతమ్‌ । 

~ పుణ్యం నామ్నా పాపవినాశనమ్‌ ॥ 

అస్తి పుణ్యతమే విప్రాః పవిత్రే వేజ్మటాచలే I 

యస్య సంస్మరణాదేవ గర్భవాసో న విద్యతే ॥ 

తత్రాప్య తు నరః స్నాయాత్‌ స్వామితీర్థస్య చోత్తరే । 

తత్ర స్నానాన్నరా యాన్తి వైకుణ్ధం నాత్ర సంశయః ॥ 


213 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


107 


శ్రీస్మాందపురాణే, నవమో౭_ ధ్యాయః 


శ్రీ వేంకటాచలము నెక్కునపుడు తలపదగిన పద్ధతి 
శ్రీ వేంకటాచలముపై నెక్కునపుడు “బంగారు పర్వతమా । మహాపవిత్రమైనదానా! 
సకలదేవ సంసేవితా । 10 


బ్రహ్మాది దేవతలును నిన్ను శ్రద్ధతో పూజించుచుండగా నేను నా పాదముల నీపై 
మోపుచున్నాను. 11 


పర్వతరాజమా! పాపాత్ముడనగు నా పాపమును దయతో నిపుడు క్షమింపుము. నీ 
శిఖరమున నివసించుచున్న శ్రీనివాసుని దర్శింపజేయుమని 12 


ప్రార్థించి మెల్లగా నడుగులిడుచు పవిత్రమైన తిరుపతికొండ నెక్కవలను. 13 


మహాపవిత్రమును, సర్వపాపహరమునగు స్వామిపుష్మరిణిలో నియమ పూర్వకముగా 
స్నానమాచరించి 14 


ఆవగింజంతైనను, జమ్మియాకంతైనను, పిండములను పితృ దేవతలకొజకై 
యొసంగవలెను. ఇట్లొనరించిన స్వర్ణమందున్న పితరులు మోక్షమును, 
నరకముననుండు పితరులు స్వర్గమును పొందుదురు. 15 


పాపవినాశినీ తీర్థమాహాత్యము 
సర్వలోక ప్రసిద్ధమై సకల తీర్థరాజమై, పవిత్రమగు పాపనాశనీ తీర్థము16 


పవిత్రమగు వేంకటాచలమున నున్నది. దానిని తలచిన మాత్రముననే పునర్జన్మ 
కలుగనేరదు. 17 


స్వామిపుష్మరిణి కుత్తరముననున్న ఈ నదిలో న్నానమొనరించిన మనుజులు 
వైకుంఠమును పొందురనుటలో సందియములేదు 18 


214 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
బుకయః :- 
సూత! పాపవినాశాఖ్య తీర్థస్య బ్రూహి వైభవమ్‌ । 
వ్యాసేన బోధితస్త్వం హి వేత్సి సర్వం మహామునే ॥ 


శ్రీ సూతః :- 
బ్రహ్మాశమపదే వృత్తాం పార్ఫ్వే హిమవతః శుభే । 
వక్ష్యామి బ్రాహ్మణ[్రేష్టాః యుష్మాకన్తు కథాం శుభామ్‌॥ 


తదాశ్రమపదం పుణ్యం బ్రహ్మాశమపదం శుభమ్‌ । 
నానావృక్షసమాకీర్ణం పారే హిమవతశ్ళుభే ॥ 
బహుగుల్మలతాల_9_కీర్ణం మృగద్విపనిషేవితమ్‌ । 
సిద్ధచారణసజ్ఞుష్టం రమ్యం పుష్పితకాననమ్‌ ॥ 
యతిభిర్బహుభిః కీర్ణం తాపసైరుపశోభితమ్‌ । 
బ్రాహ్మణెశ్చ మహాభాగైః సూర్యజ్వలనసన్నిభైః ॥ 
నియమవ్రతసమృన్నైః సమాకీర్ణం తపస్విభిః । 
దీక్షితైర్యాగశీలైశ్చ యతా౭_ హారైః కృతా౭_తృభిః॥। 
వేదాధ్యయనసవమృన్నైః వైదికైః పరివేష్టితమ్‌ । 
వర్ణిభిశ్చ గృహస్టెశ్చ వాన ప్రస్టెశ్చ భిక్షుభిః ॥ 
స్వాశ్రమాచారనిరతైః స్వవర్షోక్తవిధాయిభిః । 
వాలఖిల్యైశ్చ బుషిభిః సమన్హాత్పరివేష్టితమ్‌ ॥ 
దృధమత్యాఖ్య శూద్రవృత్తాన్తః 


తత్రాశ్రమే పురా కశ్చిత్‌ శూద్రో దృఢమతిర్విజాః । 
సాహసీ బ్రాహ్మణాభ్యాసం ఆజగామ ముదా౭_న్వితః ॥ 
215 


19 


20 


21 


22 


23 


24 


25 


26 


2/7 


108 


శ్రీస్మాందపురాణే, నవమో౭_ ధ్యాయః 
బుషలు :- 
సూతా! నీకు వ్యాసుని యనుగ్రహమున సర్వము తెలియును. కావున మాకు 
పాపవినాశినీతీర్థ వైభవమును తెలుపు'మని బుషులడుగగా సూతుడిట్లు తెలిపెను. 19 


శ్రీ సూతుడు :- 
హిమవత్సర్వతమునకు పార్వభాగమున బ్రహ్మాశ్రమమున జరిగిన పవిత్ర చరిత్రమును 
మీకు తెలిపెదను. 20 


ఆ మంగళ ప్రదమైనట్టియు పావనమైనట్టియు బ్రహ్మాశమము హిమవత్సర్వత 
పార్వమున అనేక వృక్షములచే వ్యాపింప బడినట్టియు, 21 

అనేక చిన్నపొదలు, లతలచే చుట్టుకొనబడినట్టియు, లేళ్లు ఏనుగులచే 
సేవింపబడునట్టియు, సిద్ధచారణులచే వ్యాప్తమై, అందముగానున్న పుష్పించిన 


04०८529 = 99 
యోగీంద్రులచేతను, అనేకమంది తపశ్శాలురచేతను నిండియు న్నట్టియు, 
పూజనీయులు సూర్యునివలె ప్రకాశించు బ్రాహ్మణుల చేతను 23 


శాప్రోక్త నియమములను వ్రతములనాచరించు తపశ్ళాలురచే వ్యాపింపబడినట్టియు, 
దీక్షలగొనినవారు, యజ్ఞముల నొనరించువారు, ఆహార నియమముకలవారు. 
మనోనిగ్రహము కలవారు. 24 
వేదాధ్యయనముతో కూడినవారు, వేదవిహితకర్శల నాచరించు వారుండునట్టియు, 
(బ్రహ్మచారులు, గృహస్థాశ్రమవాసులు, వానటప్రస్థులు, సన్యాసులు 25 
తమ తమ ఆశ్రమముల యాచారములయందాసక్తి కలవారు. తమ జాతికి 
నిర్ణయించిన ధర్మముల నాచరించువారు నగు వాలఖిల్యాది బుషులచే 
వ్యాపింపబడినట్టి బ్రహ్మయొక్క ఆశ్రమముండెను. 26 
దృఢమతియను శూద్రుని వృత్తాంతము 
ఒకప్పుడు దృఢమతి యను శూద్రు డతిసాహసముతో నా ఆశ్రమమునందలి 
బ్రాహ్మణులవద్దకు సంతోషముతో వచ్చి 27 


216 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


ఆగతో హ్యాశ్రమపదం పూజితశ్చ తపస్విభిః । 


నామ్నా దృఢమతిః శూద్రః సాష్టాబ్ఞం ప్రణనామ వై ॥ 28 
తాన్‌ స దృష్ట్వా మునిగణాన్‌ దేవకల్పాన్‌ మహౌజసః । 

కుర్వతో వివిధాన్‌ యజ్ఞాన్‌ సమ్రాహృష్యత శూద్రకః ॥ 29 
అథాస్య బుద్ధిరభవత్‌ తపః కర్తుమనుత్తమమ్‌ । 

తతో? _బ్రవీత్కులపతిం మునిమాగత్య తాపసమ్‌॥ 30 
2६88०88 - 

తపోధన! నమస్తే£_స్తు రక్ష మాం కరుణానిధే ! । 

తవ ప్రసాదాదిచ్భామి యాగం కర్తుం ప్రసీద మే ॥ 81 


ఏవముక్తస్తు శూద్రేణ తమాహ బ్రాహ్మణస్తదా। 

దృఢమతిం (ప్రతి కులపత్యాఖ్యమున్యుపదిష్ట శూద్రధర్మాః 
కులవతిః :- 
యాగే దీక్షయితుం శక్యో న శూద్రో హీనజన్య్మభాక్‌॥ 32 
శ్రూయతే యది తే బుద్ధిః శుశ్రూషానిరతో భవ । 
ఉపదేశో న కర్తవ్యో జాతిహీనస్య కర్షిచిత్‌ ॥ 33 
ఉపదేశే మహాన్‌ దోష ఉపాధ్యాయస్య విద్యతే I 
నాధ్యాపయేత్‌బుధః శూద్రం తథా నైవ చ యాజయేత్‌ ॥ 34 


న పాఠయేత్‌ తథా శూద్రం శాస్త్రం వ్యాకరణాదికమ్‌। 
కావ్యం వా నాటకం వా౭_పి తథా9_లజ్మార మేవ వా॥ 35 


పురాణమితిహాసబ్బు శూద్రంనైవతు పాఠయేత్‌। 


యది చోపదిశేద్విప్రః శూద్రస్యైతాని కర్షిచిత్‌ ॥ 36 


217 


109 


శ్రీస్మాందపురాణే, నవమో౭_ ధ్యాయః 
తపశ్శాలురచే నాదరింపబడి సాష్టాంగముగ వారికి నమస్కరించెను. 28 


దేవలతలతో సమానులై, మహాతేజశ్ళాలురై అనేక యజ్ఞముల నాచరించుచున్న 
మునీంద్రులను జూచి 29 


యాతనికిని తపమా చరించవలెనను బుద్ధికలిగెను. అందువలన నాతడు కులపతి 
యగు తపస్వి వద్దకేతెంచి 30 


దృ్యఢమతి :- 
తపోధనా! కరుణాసముదా! నీకు నమస్కారము, నన్ను రక్షింపుము. స్త్‌ 
అనుగ్రహమున యజ్ఞమును చేయగోరుచున్నాను. నన్ననుగ్రహింపుము. 31 


శూద్రుడిట్లడుగగా బ్రాహ్మణు డాతనితో 32 


దృఢమతికి కులపతియను ముని ఉపదేశించిన శూ ద్రధర్మములు 
కులవతి :- 
“అధమ జాతియందుద్భవించిన శూద్రుని యాగదీక్ష యందుంచరా”దని వేదమున 
వినబడుచున్నదికదా! నీ = జన్మయందాశయున్నవో పెద్దల శుశ్రూష 
యందాశ కలిగి యుండుము. జాతిచే తక్కువవాని కుపదేశమొనరింపరాదు. 33 


అట్లుగాక యుపదేశించెనేని ఆ యుపదేశమొనర్చినవానికి గొప్ప దోషము 
సంభవించును. శూద్రునకు వేదమును చెప్పరాదు. ఆతనిచే యజ్ఞమును 
చేయించరాదు. 34 


వ్యాకరణాది శాస్త్రములనుకాని కావ్యనాటక అలంకారములను గాని శూద్రునిచే 

చదివింపరాదు. 35 

పురాణములనుగాని, రామాయణ భారత ఇతిహాసములనుగాని, శూద్రునిచే 

చదివింపరాదు. ఏ సమయముననైనను బ్రాహ్మణుడు వీటిని శూ(ద్రున 

కుపదేశించిన 36 
218 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


త్యజేయుర్రాహ్మణా విప్రం తం గ్రామాద్రహ్మసజ్ములాత్‌ । 
శూద్రాయ చోపదేష్టారం ద్విజం చణ్డాలవత్త్యజేత్‌ ॥ 


శూద్రం చాక్షరసంయుక్తం దూరతః పరివర్ణయేత్‌ । 
తచ్చుతూషస్వ భద్రం తే బ్రాహ్మణాన్‌ శ్రద్ధయా సహ॥ 


శూద్రస్య ద్విజశుశ్రూషా మన్వాదిభిరుదీరితా । 
న హి నైసర్గికం కర్మ పరిత్యక్తుం త్వమర్షసి ॥ 


ఏవముక్తస్స మునినా స శూద్రో౭_ చిన్తయత్తదా । 
కిం కర్తవ్యం మయా త్వద్య వ్రతే శ్రద్ధా హి మేపరా॥ 


యథా స్యాన్మషు సుజ్ఞానం యతిప్యే౭_ హం తథా౭ద్యవై । 
ఇతి నిశ్చిత్య మనసా శూద్రో దృఢమతిస్తదా ॥ 


గత్వాలి. ౨ శ్రమపదాత్‌ దూరం[కృతవానుటజం శుభమ్‌! 
తత్ర వై దేవతా౭_.గారం పుణ్యాన్యాయతనాని చ ॥ 


పుష్స్పారామాదికజ్బూపి తటాకఖననాదికమ్‌ । 
శదయా కారయామాస తపః సిద్ధ్యర్ధమాత్మనః ॥ 
యఖ థ 


అభిషేకాంశ్చ నియమాన్‌ ఉపవాసాదికానపి । 
బలిం కృత్వా చ హుత్వా చ దైవతాన్యభ్యపూజయత్‌ ॥ 


సజ్కల్పనియమోపేతః ఫలాహారో జితేన్టియః । 
నిత్యం కన్టెశ్చ మూలైశ్చ పుష్టైరపి తథా ఫలైః ॥ 


అతిధీన్‌ పూజయామాస యథావత్సముపాగతాన్‌ । 
ఏవం హి సుమహాన్‌ కాలో వ్యతిచక్రామ తస్య వై॥ 


219 


37 


38 


39 


40 


41 


42 


43 


44 


45 


46 


110 


శ్రీస్మాందపురాణే, నవమో౭_ ధ్యాయః 


నా బ్రాహ్మణుని బ్రాహ్మణులచేనిండియున్న (గామమునుండి బహిష్మరింతురు. 


శూద్రున కుపదేశించు బ్రాహ్మణుని చండాలుని వలె విడచివేయవలెను. 37 


చదువుకొనిన శూద్రుని దూరముగా విడువవలెను కావున నీకు శుభములు 
చేకూరుటకై (బ్రాహ్మణులకు శ్రద్ధతో సేవల నొనరింపుము. 38 


శూద్రునకు బ్రాహ్మణుల నారాధించుటయే కర్తవ్యమని మన్వాదులు వక్కాణించి 
యున్నారు. స్వభావసిద్ధమగు కర్మను నీవు విడువవలదు. 39 

ఇట్లు కులపతియను ముని తెలిపినంతనే శూద్రుడు తన మనస్సులో “నేనిపుడేమి 
చేయ వలెను? నాకు వ్రతమాచరించుటలో మిక్కిలి యాసక్తికలుగుచున్నది. 40 


నాకు చక్కని జ్ఞానోదయమగుటకై నేనిపుడే ప్రయత్నింతు”నని ఆ దృఢాధ్యవసాయము 
గల శూద్రుడు తలంచి నిశ్చయించి 41 


ఆ మునియాశ్రమమునుండి దూరముగానేగి యచ్చట తన తపస్సిద్ధికై దేవపుజా 
గృహముతోను, పవిత్ర ఆలయములతోను 42 


పువ్వులతోటలతోను, చెరువులు నూతులతోను, సుందరమగు పర్ణశాలను శ్రద్ధతో 
కట్టించెను. 43 


స్నానాది నియమములను ఉపవాసాదుల నొనరించుచు, బలులతోను హోమముల 
తోను దేవతల పూజించెను. 44 


చేయుటకు సంకల్పించిన దానియందు నియమముగావుండి ఫలములనే భుజించుచు 
ఇంద్రియములను జయించి ప్రతిదిన మును దుంపలు, మూలములు, పుష్పములు45 


మొదలగువానిచే తనవద్దకేతెంచిన యతిథులను పూజించు చుండెను. ఇట్లాతనికి 
చాలకాలము గడచెను. 46 


220 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


దృఢమతయే సుమత్యాఖ్యవిప్రప్రకాశిత కర్మానుష్టానక్రమః 


అథాశ్రమమగాత్తస్య సుమతిర్నామ నామతః । 
ద్విజో భర్గకులోద్భూతః సత్యవాదీ జితేన్టియః ॥ 


స్వాగతైర్మునిమారాధ్య తోషయిత్వా ఫలాదికైః । 
కథయన్వై కథాః పుణ్యాః కుశలం పర్యపృచ్చత ॥ 


== సమతి పాద్యాద్యైః ఉపచారైస్తు పూజితః । 
ఆశీర్భిరభినన్వైనం ప్రతిగృహ్య చ సత్రియామ్‌ ॥ 


తమాపృచ్చత్రహృవ్థాత్మా స్వా౭_ శ్రమం పునరాయయో । 
ఏవం దినేదినే విప్రః శూద్రేత స్మిన్‌ పక్షపాతవాన్‌॥। 


ఆగచ్చదాశ్రమం తస్య ద్రష్టుం తం శూద్రయోనిజమ్‌ । 
బహుకాలం ద్విజస్యాభూత్‌ సంసర్గః శూద్రయోనినా ॥ 


స్నేహస్య వశమాపన్నః శూద్రోక్తం నాతిచక్రమే । 
అధథా9_గతం ద్విజం శూద్రః ప్రాహ స్నేహవశీకృతమ్‌ ॥ 


హవ్యకవ్యవిధానం మే బ్రూహి త్వం తు గురుర్మతః । 
ఏవముక్తః స శూద్రేణ సర్వమేతదుపా9_దిశత్‌ ॥ 


కారయామాస శూద్రస్య పితృకార్యాదికం తదా । 
పితృకార్యే కృతే తేన విసృష్టః ద్విజోత్తమ: Il 


శూద్రస్య వైదికకర్మోపదేశేన సుమత్యనుభూతదుర్గతిః 


అథ దీర్షేణ కాలేన పోషితః శూద్రయోనినా । 
త్యకో విప్రగణెః సోతల. యం పబ్బుత్వమగమత్‌ ద్విజః॥। 


221 


47 


48 


49 


50 


51 


59 


53 


54 


55 


111 


శ్రీస్మాందపురాణే, నవమో౭_ ధ్యాయః 
దృఢమతికి సుమతియను బ్రాహ్మణుడు కర్మలను 
చేయవలసిన పద్ధతి నెటింగించుట 


ఇట్లుండ నొకనాడు భార్గవ వంశమున జన్మించినట్టియు, సత్యమును పలుకువాడును, 
ఇంద్రియముల జయించిన వాడునగు సుమతియనుముని దృఢమతి యాశ్రమము 


విచ్చేసెను. 47 
దృఢమతియు నాతనిని స్వాగతవచనములచే పూజించి ఫల మూలాదులచే సంతస 
పరచి పుణ్యకథలను చెప్పుచు కుశలము నడిగెను. 48 


సుమతియు అర్ధ్యపాద్యాచమనీయాది ఉపచారములచే చక్కగా పూజింపబడి యాతని 
నాశీర్వదించి యాతడొనరించిన పూజను స్వీకరించి 49 


యాతని నుండి యనుజ్ఞబడసి తన ఆశ్రమమునకు తిరిగివచ్చెను. ఈవిధముగా 
దిన దినమునకు సుమతికి శూద్రునియందభిమానము కలుగసాగాను. 50 


శూద్రుని చూచుటకై యాతని యాశ్రమమునకు రాకపోకలు సాగించుటచే 
శూద్రునితో నా బ్రాహ్మణునకు మిక్కిలి స్నేహము కుదిరెను. 51 


స్నేహపాశముచే శూద్రుని మాట నతిక్రమింపజాలకుండెను. అంత నొకనాడు 
తన స్నేహమునకు వశుడై యున్న బ్రాహ్మణునితో నా శూద్రుడు - 52 


నాకు దేవతలకు పితృదేవతలకీయదగిన హవ్యకవ్యముల నొసంగు విధము 
నుపదేశింపుము. నీవే నాకాచార్యుడొవని యడుగగా (బ్రాహ్మణుడంతయు 
నుపదేశించెను. (హవ్యము= దేవతల కొసంగునది, కవ్యము=పితరుల కొసంగునది) 
తాను స్వయముగా శూద్రునిచే పితృకార్యాదులను చేయించి శూద్రుని యనుమతిని 
బడసి వెడలిపోయెను. 54 


శూద్రునకు వేదవిహిత కర్మలనుపదేశించుటచే 
సుమతి దుర్గతినందుట 


ఆ బ్రాహ్మణుడు చాలకాలము శూ[ద్రునిచేతనే పోషింపబడుచు బ్రాహ్మణులచే 
విడువబడి చనిపోయెను. 55 


222 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


వైవస్వతభటైర్నీత్వా పాతితో నరకేష్వపి | 
కల్పకోటి సహస్రాణి కల్పకోటి శతాని చ ॥ 56 


భుక్త్వా క్రమేణ నరకాన్‌ తదన్తే స్థావరో౭_ భవత్‌ । 
గర్జభస్తు తతో జజ్జే విద్వరాహస్తతః పరమ్‌ ॥ 57 


ष्ट फ సారమేయో౭_ సౌ పశ్చాద్వాయసతాం గతః। 
అథ ८०३०९७०० ప్రాప్య శూద్రయోనిమగాత్తతః ॥ 58 


గతవాన్‌ వైశ్యతాం పశ్చాత్‌ క్షత్రియస్తదనంతరమ్‌ । 
ప్రబలైర్బాధ్యమానోల_సౌ బ్రాహ్మణో వై ९४८०० 9 భవత్‌ ॥ 59 


ఉపనీతః స పిత్రా తు వర్షే గర్భాష్టమే ద్విజః । 
వర్తమానః పితుర్గేహే స్వాచారాధ్యాసతత్పరః ॥ 60 


గచ్చన్‌ కదాచిద్గహనే గృహీతో బ్రహ్మరక్షసా । 
రుదన్‌ భ్రమన్‌ స్థలన్‌ మూఢః ప్రలపన్‌ ప్రహసన్నసా ॥ 61 


శశ్వద్ద్ధాహేతి చ వదన్‌ వైదికం కర్మ స్తోత. త్యజత్‌ I 
దృష్ట్వా సుతం తథాభూతం పితా దుఃఖేన పీడితః ॥ 62 


సుతమాదాయ చ స్నేహాత్‌ అగస్త్యం శరణం యయౌ । 
సువర్ణముఖరీతీరే తపస్యన్తం శివాగ్రతః ॥ 63 


భక్తా మునిం ప్రణమ్యా౭_సౌ పితా తస్య సుతస్య వై! 

తస్మె నివదయామాస స్వపుత్రస్య విచేష్టితమ్‌ ॥ 64 
అగస్తోోక్త్యా దుర్గత్యపనోదనార్థం సుమతేర్వేజ్బటాద్రిగమనమ్‌ 

అట్రవీచ్చ తదా విప్రః కుమృజం మునిపుబ్గవమ్‌ । 


ఏష మే తనయో బ్రహ్మన్‌! గృహీతో బ్రహ్మరక్షసా॥ 65 


223 


112 


శ్రీస్మాందపురాణే, నవమో౭_ ధ్యాయః 
యమకింకరు లాతనిని నరకములలో పదద్రోసిరి, నూర్లకొలది వేలకొలది 
కోట్లకొలది 56 


క్రమముగా నరకములననుభవించి తుదకు నవృక్షపాషాణాది రూపములనందెను. 
అనంతరము గాడిదగను గ్రామసూకరము గను 57 


తదుపరి కుక్కగను పిమ్మట కాకిగను పిదప చండాలుడుగను తదనంతరమున 58 


శూద్రుడగు అటుపిమ్మట వైశ్యుడుగను అనంతరము క్షత్రియుడుగను పుట్టిదారుణ 
దుఃఖములనుభవించి తుదకు (బ్రాహ్మణుడాయెను. 59 
గర్భములోనున్న మాసములతో కలిపి యెనిమిదవ సంవత్సర మున తండిచే 
నుపనయనము గావింపబడి తన వర్ణాశ్రమ ధర్మముయందాసక్తి కలిగి తండ్రి 
గృహమున నివసించుచు 60 
ఒకనొకప్పుడడవిలో పయనించుచు (బ్రహ్మరాక్షసునిచే నావేశింవ బడెను. 
అందువలన నాతడేమియు నెజుంగజాలని వాడై ఒకపర్యాయ మేడ్చుచు, నొకతరి 
తిరుగుచు నొకప్పుడు తొట్రుపడుచు మరియొకమారు జల్పించుచు, నవ్వుచు61 
మాటి మాటికి హా! హా! అని పలుకుచు వైదికకర్మలను బొత్తిగా విడచెను, అట్టి 
పుత్రునిగాంచి తండ్రి మిక్కిలి దుఃఖీంచుచు 62 
(ప్రేమతో పుత్రుని తోడ్కొని సువర్ణముఖరీ తీరమున శివున కెదురుగా తప 
మాచరించుచున్న అగస్యముని చెంతకేగి 63 
భక్తితోనాతనికి నమస్కరించి పుత్రుని చేష్టలనన్నిటిని విన్నవించెను. 64 
అగస్త్యుని ఆజ్ఞానుసారము సుమతి తన దుర్గతి 
పోగొట్టుకొనుటకై వేంకటాచలమున కేగుట 
పూజ్యాడా! ఈనాపుత్రుని బ్రహ్మరాక్షసుడావహించి యున్నాడు. 65 


224 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
సుఖం న లభతే బ్రహ్మన్‌ రక్ష తం కరుణాదృశా । 
నాస్తి మే తనయో౭_ప్యన్యః పిత్యాణామృణముక్తయే ॥ 
తస్య పీడా వినాశార్థం ఉపాయం (బ్రూహి కుమృజ। 
త్వత్సమస్తిషు లోకేషు తపళ్ళీలో న విద్యతే ॥ 
త్వాం వినా స్య పరిత్రాతా న మే పుత్రస్య విద్యతే। 
పుత్రే దయాం కురు గురో! దయాశీలా హి సాధవః 
శ్రీ సూతుడు - 
ఏవముక్తస్తదా తేన కుమృజో ధ్యానమాస్థితః । 
ధ్యాత్వా తు సుచిరం కాలం అబ్రవీత్‌ బ్రాహ్మణం తతః॥। 
86268 - 
పూర్వజన్మని తే పుత్రో బ్రాహ్మణో౭ యం మహామతే! 
సుమతిర్నామ విప్రోల యం మతిం శూద్రాయ వై దదా॥ 
కర్మాణి వైదికాన్యేష సర్వాణ్యుపదిదేశ వై । 
అతో9 యం నరకాన్‌ భుజా కల్పకోటిసహ(్రకమ్‌॥ 
జాతో భువి తదన్తేషు స్థావరాదిషు యోనిషు । 
ఇదానీం బ్రాహ్మణో జాతః కర్మశేషేణ తే సుతః ॥ 
యమేన ప్రేషితేనాత్ర గృహీతో బ్రహ్మరక్షసా । 
క్రూరేణ పాతకేనాద్య పూర్వజన్యకృతేన వై ॥ 


ఉపాయం తే ప్రవక్ష్యామి బ్రహ్మరక్షోవినాశనే । 
శ్రుణుష్వ శ్రద్ధయా యుక్తః సమాధాయ చ మానసమ్‌॥ 


225 


66 


67 


68 


69 


70 


71 


72 


73 


74 


113 


శ్రీస్మాందపురాణే, నవమో౭_ ధ్యాయః 


పూజ్యుడా! వీడు బొత్తుగా సుఖము లేకుండనున్నాడు. మీరు చల్లని కటాక్షముచే 


నీతని రక్షింపుడు. పితృబుణమోచనమునకై నాకింకొక పుత్రుడైననులేడు. 66 


వాని పీడతొలగించుటకై ఉపాయమును తెలుపుము. ముల్లోక ములయందును 
నీతో సమానుడగు (>) యుండబోడు. 67 


నీవు తప్ప నాపుత్రు నితరులెవ్వరును రక్షింపజాలరు. వీనియందు దయతలచుము, 


సజ్జనులు దయామయులుకదా ! 68 
శ్రీ సూతుడు - 
అని ప్రార్థింపగా అగస్తుడు చాలకాలము ధ్యానించి బ్రాహ్మణునితో 69 


52235 = 
అయ్యా! ప పూర్వజన్మమున ఈ నీ పుత్రుడు సుమతియను (బ్రాహ్మణుడు తన జ్ఞానమును 
శూద్రునకై వినియోగించి 70 


వైదికకర్మల నన్నిటి నా శూద్రునకుపదేశించుటంజేసి వేయికోట్ల కల్పములు 
నరకముల ననుభవించి 71 


నీచములగు స్థావరాది జన్మలలో పుట్టి ఇపుడు బ్రాహ్మణుడై జన్మించెను. మిగిలిన 
కర్మననుభవించుటకై 72 
యమధర్మరాజుచే పంపబడిన బ్రహ్మరాక్షసునిచే నావహింప బడెను. ఇది 
యంతమును పూర్వజన్మమున నొనరించిన భయంకర పాపఫలితము 73 
బ్రహ్మరక్షస్సుయొక్క నాశనమునకై నీకొక ఉపాయమును తెలిపెదను. మనస్సును 
పదిలపరచుకొని (శ్రద్ధతో వినుము. 74 


226 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 

సువర్ణముఖరీతీరే బుషిసజ్ఞనిషేవితే । 
వర్తతే దైవతై స్సేవ్యః పావనో వేజ్మటాచలః॥ 
తస్యోపరి మహాతీర్ధం నామ్నా పాపవినాశనమ్‌ । 
అస్తి పుణ్యం ప్రసిద్ధజ్బు మహాపాతకనాశనమ్‌॥। 
భూత(ప్రేతపిశాచానాం వేతాలబ్రహ్మరక్షసామ్‌ । 
మహతాజ్బావ రోగాణాం తీర్థం తన్నాశకం స్మృతమ్‌॥ 
సుతమాదాయ గచ్చ త్వం తత్తీర్ధం గిరిమధ్యగమ్‌। 
ప్రయతః స్నాపయ సుతం తీర్థే పాపవినాశనే ॥ 
స్నానేన త్రిదినం తత్ర బ్రహ్మరక్షో వినశ్యతి । 
నైవోపాయాన్తరం తస్య వినాశే విద్యతే భువి ॥ 
తస్మాచ్చీఘ్రం ప్రయాహి త్వం వేజ్బటా౭ హ్వయపర్వతమ్‌। 
తత్ర పాపవినాశాఖ్య తీర్థే స్నాపయ తే సుతమ్‌ ॥ 
మా విలమ్బం కురుష్వాత్ర త్వరయా యాహి వై ద్విజ! 
ఇత్యుక్తః స ద్విజో౭_ గస్యం ప్రణమ్య భువి దణ్జవత్‌॥ 
అనుజ్ఞాతశ్చ తేనాసౌ ప్రయయౌ వేజ్కటాచలమ్‌ । 
సుతేన సాకం విప్రోత సౌ గత్వా పాపవినాశనమ్‌ ॥ 

సుమతేః పాపనాశనస్నానేన దుర్గత్యపనోదనమ్‌ 
సజ్మల్పపూర్వం సంస్నాప్య దినత్రయమసౌ సుతమ్‌। 
సస్నా స్వయజ్బు వి(ప్రేన్షః పితా పాపవినాశనే ॥ 
సమాగతః పపౌ తోయం కృత్వా చాప్యాహ్నికక్రమమ్‌। 
అథ తస్య సుతస్తత్ర విముక్తో బ్రహ్మరక్షసా ॥ 


227 


75 


76 


77 


78 


79 


80 


81 


82 


83 


84 


114 


శ్రీస్మాందపురాణే, నవమో౭_ ధ్యాయః 


ముని సమూహములచే సేవింపబడునట్టియు, దేవతలచే సేవింపబడు సువర్ణముఖరీ 
తీరమున పవిత్రమగు వేంకటాచలము కలదు. 75 


ఆ పర్వతముపై పవిత్రమును, ప్రసిద్దికెక్కినదియు, మహాపాతక ముల నశింపజేయు 
“పాపవినాశని మను పేరుగల మహాతీర్థ రాజము కలదు. 76 
భూత (డ్రేతపిశాచములను, భూతాళులను, (బ్రహ్మరాక్షసులను, గొప్ప గొప్ప 
రోగములను ఆ పాపనాశనతీర్థము పారద్రోలును. 77 


పర్వత మధ్యముననున్న ఆ తీరమునకు నీవు పుత్రుని తోడ్యొని వెళ్ళి అందు 
స్నానము చేయించుము. 78 


మూడు దినములట్లు స్నానమాచరించిన బ్రహ్మరాక్షసుడు విడచును. భూలోకమున 
నింతకంటె దీనికి మరియొక యుపాయము కానరాదు. 79 


కావున నీవు శీఘ్రముగా వేంకటాచలమున కేగుము. అచ్చట పాపవినాశన తీర్థమున 
నీ పుత్రుని స్నానముచేయించుము. 80 


ఆలసింపకుము త్వరపడుమని తెలుపగా నా బ్రాహ్మణుడగస్యునకు సాష్ట్రాంగముగా 
నమస్కరించి 81 
అగస్వునిచే ననుమతింపబడి వేంకటాచలమునకు పుటత్రునితోనేగి పాపవినాశన 
తీరమున 82 
పాపవినాశమున స్నానమాచరించుటచే సుమతికి దుర్గతి పోవుట 


సంకల్ప విధానముగా మూడు దినములు పుత్రుని స్నానము చేయించి తానును 
అందు స్నానమాచరించి 83 


మాధ్యాహ్నిక సంధ్యావందనాది కృత్యముల నాచరించి ఆ నీటిని త్రాగెను. అంత 


నాతని పుత్రునకు బ్రహ్మరాక్షసుడు వదిలి పోయెను. 84 


228 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 

సమజాయత నీరోగః స్వస్థ స్సున్సరరూపధ్భక్‌ । 
సర్వసమృ్పత్సమృద్దో౭_ సౌ భుక్త్వా భోగాననేకశః ॥ 85 
దేహాన్తే ప్రయయౌ ముక్తిం స్నానాత్‌ పాపవినాశనే । 
పితా£.పి తత్ర స్నానేన దేహాన్తే ముక్తిమాప్తవాన్‌ ॥ 86 

వైదికకర్మానుష్టాతుః దృఢమతేః దుర్గతిప్రాప్యపనోదనమ్‌ 
తేనోపదిష్టోం యం శూద్రః సః భుక్త్వా నరకాన్‌ క్రమాత్‌! 
అనేకాసు జనిత్వా చ కుత్సితాస్వపి యోనిషు ॥ 87 


గృధ్రజన్నా౭_ భవత్పశ్చాత్‌ వేజ్బటాచలభూధరే । 
స కదాచిజ్ఞలం పాతుం తీర్థే పాపవినాశనే ॥ 88 


సమాగతః పపౌ తోయం సిషిచే చాత్మనస్తనుమ్‌ । 
తదైవ దివ్యదేహ స్సన్‌ సర్వాభరణభూషితః । 


దివ్యం విమాన మారుహ్య ప్రయయావమరా౭_లయమ్‌ ॥ 89 
& సూతః :- 

ఏవం ప్రభావమేతద్వై తీర్ధం పాపవినాశనమ్‌ । 

పాపానాం నాశనాద్విప్రాః పాపనాశాభిధం హి తత్‌ ॥ 90 


ఇత్థం రహస్యం కథితం మునీన్లాః తద్వైభవం పాపవినాశనస్య । 
యత్రాభిషేకా త్సహసా విముకౌ ద్విజశ్చ శూద్రశ్చ వినినకృత్యా ॥ 91 


ఇతి శ్రీస్టాన్సవురాణో శ్రీవేజ్నటాచలమాహాత్ళ్యే పాపవినాశన 
తీర్థ్ధమపామానువర్ణనం నామ నవమో౨_ ధ్యాయః 


== ౨ వ न 


229 


115 


శ్రీస్మాందపురాణే, నవమో౭_ ధ్యాయః 
రోగముపోయి ఆరోగ్యవంతుడై రూపవంతుడై మిక్కిలి సంపదలుగలిగి భూలోకమున 
ననేక విధములగు భోగముల ననుభవించి 85 


శరీరము విడిచిన పిమ్మట మోక్షమునందెను. తండ్రియును పాపనాశనతీర్ధ 
మాహాత్యమున శరీరానంతరము ముక్తిని పొందెను. 86 
వైదికర్మల నాచరించిన దృఢమతికి దుర్గతి రాకుండ పోగొట్టుట 


సుమతిచే వైదిక కర్మలుపదేశింపబడిన శూద్రుదడగు దృఢమతియు క్రమముగా 
నరకముల ననుభవించి నీచజన్మలలో జన్మించి 87 


అనంతరము వేంకటాచలమున (గద్దయి జన్మించెను, ఆతడొకనాడు పాప వినాశన 
తీర్థమున దాహము త్రాగుటకై 88 


వచ్చి నీటినిత్రాగిన పిమ్మట తన శరీరమునంతను ఆ నీటిచే తడపుకొనుడు. 
వెంటనే దివ్యదేహమును ధరించి అనేకాభరణము లచే నలంకరింపబడి 


దివ్యవిమానము నెక్కి స్వర్గమునకేగెను. 89 

శ్రీ సూతుడు :- 

శౌనకాది మహర్షులారా! ఇది పాపవినాశనతీర్థరాజ మాహాత్యము. పాపములను 
నశింపజేయుటచే పాపవినాశన మను పేరుకలిగాను. 90 


ఏ తీరమున స్నానము నాచరించినంతనే నిషిద్ధకర్మల నాచరించిన బ్రాహ్మణుడును 
శూద్రుడును పాపము నుండి విడువడిరో యట్టి రహస్యమగు పాపనాశనతీర్థరాజ 
వైభవమును మీకు తెలిపితినని సూతుడు పలికెను. 91 
ఇది న్థాందవురాణమున శ్రీవేంకటాచలమాహాత్యమున 
పావవినాశన తీర్థమహిమను వర్థించుటయనెదు 
తొమ్మిదవ అధ్యాయము. 


ल + (०) + శ్రతెత్రక 


230 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
అథ దశమాల_ ధ్యాయః 


భూయః పాపవినాశన తీర్థమాహాత్యానువర్ణ్లనమ్‌ 


శ్రీ సూతః- 
పునశ్చాహం ప్రవక్ష్యామి పాపనాశనవైభవమ్‌ । 
భగవద్భక్తిభావేన శృణుధ్వం సుసమాహితాః ॥ 


ఇతిహాసం ప్రవక్ష్యామి సర్వపాపవినాశనమ్‌ । 
యద్రుత్వా సర్వపాపేభ్యో ముచ్యతే నాత్ర సంశయః॥ 
భద్రమత్యాఖ్యదరి ద్రద్విజవృత్తాన్తః 


ఆసీత్సురా ద్విజవరో వేదవేదాజ్ఞపారగః । 
దరిద్రో వృత్తిహీనశ్చ నామ్నా భద్రమతిర్ద్విజః ॥ 


(శ్రుతాని సర్వశాస్తాణి తేన విప్రేణ ధీమతా । 
శుతాని చ పురాణాని ధర్మశాస్తాణి సర్వశః ॥ 


అభవన్‌ తస్య షట్‌ పత్చ్యః కృతా సిన్దూర్యశోవతీ I 
కామినీ మాలినీ చైవ శోభా చైవ ప్రకీర్తితాః ॥ 


తాసు పత్నీషు తస్యాం సీక్‌ పుత్రాణాబ్బు శతద్వయమ్‌। 
తే సర్వే తస్య పుత్రాద్యాః క్షుధయా పరిపీడితాః ॥ 


అకిజ్బనో భద్రమతిః క్షుధార్తానాత్మజాన్‌ ప్రియాన్‌ । 
పశ్యన్‌ ప్రియాః క్షుధార్తాశ్చ విలలాపా£_కులేన్హియః ॥ 


దరిద్రస్యదురవసా 


ధిక్‌ జన్మ భాగ్యరహితం ధిక్‌ జన్మ ధనవర్ణితమ్‌ I 
ధిక్‌ జన్మ కీర్తిరహితం ధిక్‌ జన్మాతిథ్యవర్ణితమ్‌ ॥ 


231 


116 


శ్రీస్మాందపురాణే, దశమో౭_ ధ్యాయః 
పదియవ అధ్యాయము 


మరల పాపనాశనతీర్థ మాహాత్యమును వర్ణించుట 


శ్రీ సూతుడు - 
మునులారా! మరల పాపవినాశనతీర్ధ వైభవమును తెలిపెదను. భగవంతుని యందు 
భక్తికలిగి సావధానమనస్స్ములై వినుడు. 1 


“సర్వపాపములను పారద్రోలు పూర్వచరిత్రను తెలిపెదను. దానిని వినినంతనే 
పాపములన్నియు నశించిపోవుననుటలో సందియము లేదు అని సూతుడు మరల 
చెప్పనారంభించెను. 9 
భద్రమతియను దరిద్ర బ్రాహ్మణుని వృత్తాంతము 
పూర్వకాలమున వేదవేదాంగములను చక్కగా నధ్యయన మొనరించి నట్టియు 
దరిద్రుడై జీవనోపాధిలేని భద్రమతియను బ్రాహ్మణుడు కలడు. 3 
ఆ (బ్రాహ్మణు దన్ని శాస్త్రములను వినెను. పురాణములను, ధర్మశాస్తములనన్నిటి 
నాకర్ణించెను. 4 
ఆతనికి 1) కృతా 2) సిన్దూ 3) యశోవతీ 4) కామీనీ 5) మాలినీ 6) శోభాయను 
నాలుగురు భార్యలుండిరి. ర్‌ 


ఆ భార్యలయందాతనికి రెండు వందలమంది పుత్రులు జన్మించిరి. భార్యలును 
పుత్రులును ఆకలిచే మిక్కిలి పీడింపబడిరి. 6 


పుత్రులును భార్యలు నట్లాకలిచే పీడింపబడుచుండగా చూచి ఏమిచేయుటకు 

నుపాయము తెలియక భద్రమతి కలతచెంది తానును దుఃఖించసాగెను. 7 
దరిద్రుని దురవస్థ 

భాగ్యములేని జన్మకు ధిక్కారము, ధనములేని జీవితము వ్యర్థము. కీర్తిలేని జీవితము 

నిస్సారము. అతిథిని సత్మరింప జాలని జన్మవలదు. 8 


232 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


ధిక్‌ జన్మా9_ చారరహితం ధిక్‌ జన్మ (~ I 
ధిక్‌ జన్మ యత్నరహితం ధిక్‌ జన్మ సుఖవర్ణితమ్‌ ॥ 


ధిక్‌ జన్మ బన్గురహితం ధిక్‌ జన్మ ఖ్యాతివర్ణితమ్‌ ] 
నరస్య బహ్వపత్యస్య ధిక్‌ జన్మైశ్వర్యవర్ణితమ్‌ ॥ 
అహో గుణాః సౌమ్యతా చ విద్వత్తా జన్మ సత్ములే । 
దారిద్యామ్చుధిమగ్నస్య సర్వమేతన్న శోభతే ॥ 
విప్రాః! పుత్రాశ్చ పౌత్రాశ్చ + (భ్రాతరస్తథా । 
శిష్యాశ్చ సర్వే మనుజాః త్యజన్యైశ్వర్యవర్ణితమ్‌ ॥ 


ఇతి నిశ్చిత్య మతిమాన్‌ ధీరో భద్రమతి ర్వ్విజః । 
చణ్డాలో వా ద్విజో వాల పి భాగ్యవానేవ పూజ్యతే ॥ 


దరిద్రః పురుషో లోకే శవవల్లోకనిన్దితః । 


అహో సంపత్సమాయుక్తో నిష్ణురో వా౭_ప్యనిష్టురః ॥ 


గుణహీనో9_పి గుణవాన్‌ మూర్గో వాపి స పజ్జితః । 
నిష్ణురో వా గుణీ వాపి ధర్మహీనో£_థ వా నరః ॥ 
ఐశ్వర్యగుణయుక్తశ్చేత్‌ పూజ్య ఏవ న సంశయః । 
అహో దరిద్రతా దుఃఖం తత్రాప్యాశా౭_ తిదుఃఖదా । 
ఆశాభిభూతాః పురుషాః దుఃఖమశ్చువతే క్షణాత్‌ ॥ 


ఆశాయా దాసా యే దాసాస్తే సర్వలోకస్య । 
ఆశా దాసీ యేషాం తేషాం దాసాయతే లోకః ॥ 


సర్వశాస్రార్థవేత్తా౭ పి దరిద్రో భాతి మూర్ధవత్‌ । 
ఆకిఇ్బన్యమహాగ్రాహ గ్రస్తానాం నాస్తి మోచకః ॥ 


233 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


117 


శ్రీస్మాందపురాణే, దశమో9_ధ్యాయః 
ఆచారములేనట్టియు, జ్ఞానశూన్యమైనట్టియు, ఆత్నోజ్జీవన ప్రయత్నమునొనరించు 
€ Sy = ~. జ 
జ్ఞానములేనట్టియు, సుఖములేనట్టియు జీవితము గర్జింపతగినది. 9 


బంధువులులేని, ప్రఖ్యాతిలేని, చాల సంతానముగల దరిద్రుని జీవితమునకు 
ధిక్నారము, 10 


ఎన్ని సద్దుణములున్నను, శాంతియుతుడైనను, పాండిత్యమున్నను, మంచికులమున 
జన్మించినను దరిద్రసాగరమున మునిగిన మనుజుడు ప్రకాశింపజాలడు. 11 


(బ్రాహ్మణులు, పుత్రులు, మనుమలు, బంధువులు, సోదరులు, శిష్యులు, 
మనుజులందరును దరిద్రుని దరిచేరనీయరుకదా! 12 


అని ధైర్యశాలియగు భద్రమతి నిశ్చయించి మరల “చండాలుడైనను, బ్రాహ్మణుడైనను 
భాగ్యముకలవాడే పూజించుటకు తగినవాడు 13 


దరిద్రుడు శవమువలె దూరముగా విడువతగినవాడు ధనవంతు డైనవాడు 
కఠినుడైనను, దయగలవాదైనను 14 


సద్దుణములులేనివాడైనను, గుణవంతుడైనను, మూర్చుడైనను పండితుడైనను, 
క్యూరుడైనను, ధర్మహీనుడైనను 15 


ఐశ్వర్యముకలవాడైనచో పూజింపబడుననుటలో సందియము లేదు. దారిద్ర్యమే 
దుఃఖహేతువు. అందునను ఆశమిక్కిలి దుఃఖ హేతువు, దురాశాపరుడు వెంటనే 
దుఃఖములనే పొందును. 16 


ఆశకు దాసులగువారు లోకులందరకును దాసులే. ఆశను లోబరచుకొని దాసిగా 
నొనరించుకొనిన వారికి లోకము దాస్యము నొనరించును. 17 


దరిద్రుడు సర్వశాస్తపారంగతుడైనను మూర్చునివలెనే కనుపించును. దరిద్రమనెడు 
గొప్ప మొసలిచే మింగబడినవారిని రక్షించువారులేరు. 18 


234 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


అహో దుఃఖమహో దుఃఖం అహో దుఃఖం దరిద్రతా। 
తత్రా పి పుత్రదారాణాం బాహుల్యమతిదుఃఖదమ్‌ ॥ 19 


ఏవముక్తా భద్రమతిః సర్వశా స్తార్ధపారగః I 
అతైశ్వర్యపదం ధర్మం మనసా చినయంస్తదా । 
+ స్థితో భద్రమతిః మహాక్షేశసమన్వితః ॥ 20 


భద్రమతేః కామినీకృత వేంకటాద్రిగమన ప్రోత్సాహనమ్‌ 


తదానీం తాసు భార్యాసు కామినీ పతిదేవతా । 


భార్యా సాధుగుణైర్యుక్తా పతిం తం ప్రత్యభాషత ॥ 21 
కామినీ - 

భగవాన్‌! సర్వధర్మజ్ఞ! సర్వశాస్తార్ధపారగ [1 

మమ నాథ! మహాభాగ వాక్యం శృణు మహామతే ॥ 22 


సువర్ణముఖరీతీరే బుషిసజ్ఞనిషేవితే । 
వర్తతే దైవతై స్సేవ్యః పావనో వేజ్యటాచలః ॥ 23 


తస్మిన్‌ వేజ్మటశైలే గ్రే సురాసురనమస్మ జే I 
వర్తతే పావనం తీర్ధం పాపానాం దాహకం శుభమ్‌ ॥ 24 


తత్ర గత్వా మహాభాగ! పాపనాశే మహామతే! । 
కురు స్నానం ప్రయత్నేన భార్యాపుత్రసమన్వితః ॥ 25 


తస్య తీర్ధస్య మాహాత్యం నారదేన శ్రుతం మయా । 
బాలభావే మమ పితుః అన్తికే ప్రోక్తవాన్‌ మునిః ॥ 26 


వేజ్మటాద్రౌ మహాపుణ్యే సర్వపాతకనాశనే । 


సర్వదుఃఖప్రశమనే సర్వసమ్పత్రదాయకే ॥ 27 


935 


118 


శ్రీస్కాందపురాణే, దశమో౭_ ధ్యాయః 


అయ్యో ! దరిద్రమెంత దారుణమైనది. అందునను చాలమంది భార్యాపుత్రులు 
గలవారి దుఃఖము వర్ణింపనలవికానిది. 19 


అని యిట్లు సర్వశాస్తముల చక్కగా నధ్యయనమొనరించిన భద్రమతి పలికి 
యెశ్వర్యదాయకమార్గమేమికలదాయని మనమున తలపోయుచు మిక్కిలి దుఃఖ 
ముతో మిన్నకుండెను. 20 


భద్రమతిని కామినియను భార్య వేంకటాచలమునకేగుమని ప్రోత్సహించుట 
అంత భద్రమతి భార్యలలో పతివతయును, మంచిగుణములు కల కామినియను 


భార్యభర్తతో = 21 
కామిని- 

పూజ్యుడా! సకల ధర్మముల నెలతింగినవాడా! ధర్మశాస్తముల నాసాంతముగ 
చదివినవాడా! నాస్వామీ! నా మాటను వినుము. 22 
బుషి సంఘములచే సేవింపబడుచున్నట్టియు, దేవతలకును సేవింపదగిన 
పవిత్రమగు వేంకటాచలము సువర్ణముఖరీ తీరముననున్నది. 23 

ठं 6८७०2525) నమన్మరింవబడు నా వేంకటాచలమున పాపము లను 
పరిహరింపజేయు పావనమగు తీర్థరాజము కలదు. 24 
పూజ్యుడా! మనమందరమచటికేగియందు స్నాన మాచరింతము. 25 


ఆ తీర్ధరాజ మాహాత్యమును నా బాల్యమున నా తండ్రియొద్ద నారదమహాముని 
చెప్పగా వింటిని. 26 


సకల పాపవినాశకమును, సర్వ దుఃఖసంహారకమును, సకల సంపదలనొసంగు 
పవిత్ర వేంకటాచలమున కల 27 


236 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


పాపనాశే మహాతీర్ధే స్నాత్వా సజ్మల్పపూర్వకమ్‌ । 
అత్యైశ్వర్యప్రదం ధర్మం మనసా చిన్తయంస్తదా ॥ 
భూమిదానం వినిశ్చిత్య సర్వదానోత్తమోత్తమమ్‌ । 
ప్రాపకం పరలోకస్య సర్వకామఫలప్రదమ్‌ ॥ 
దానానాముత్తమం దానం భూదానం పరికీర్తితమ్‌ । 
తద్దత్వా సమవాప్నోతి యద్యదిష్టతమం నరః ॥ 

© €> 


ఇత్యేవం నారదేనోక్తం (శ్రుత్వా మే జనకో ద్విజః । 
సవ్రహృష్టమనా భూత్వా శేషాద్రిం ప్రాప్తవాంస్తదా ॥ 
తత్ర గత్వా మహాభాగః సర్వసమ్పత్సదాయకమ్‌ । 
భూదానం విప్రవర్యాయ (్రోత్రియాయ ప్రదత్తవాన్‌ । 
తతో మే జనకో విద్వన్‌! సర్వభాగ్యసమన్వితః । 
ఇహలోకే సుఖం ప్రాష్య చాన్తే విష్ణుపురం యయౌ ॥ 


త్వజ్బు గత్వా మహాభాగ! వేజ్కటాద్రిం నగోత్తమమ్‌ । 
కురు దానం ప్రయత్నేన భూదానం సర్వకామదమ్‌ ॥ 

కామినీకథితభూదానప్రశంసా 
భూమిదానస్య మాహాత్యం శృణుష్వ సుసమాహితః। 
న కోల & గదితుం శక్తో లోకే౭_స్మిన్‌ భగవన్‌! ప్రభో! ॥ 
భూమిదానాత్‌ పరం దానం న భూతం న భవిష్యతి। 
పరం నిర్వాహణప్నోతి భూమిదో నాత్ర సంశయః ॥ 
స్వల్పామపి మహీం దత్వా (శోత్రియాయా౭_ హితాగ్నయే! 
బ్రహ్మలోకమవాప్పోతి పునరావృత్తివర్ణితమ్‌ ॥ 

237 


28 


29 


30 


31 


32 


33 


34 


35 


36 


37 


119 


శ్రీస్కాందపురాణే, దశమో౭_ ధ్యాయః 


పాపనాశనతీర్ధమున సంకల్పముతో స్నానమాచరించి మిక్కిలి సంపదనొసంగు 
ధర్మమును మనస్సులో నాలోచించుచు 28 


అన్నిదానములలోను భూదానమే ఉత్తమమైనది. పరలోకదాయక మైనది. సకల 
కోరికలనొసంగునది భూదానమేయని నిశ్చయించి 29 


దానములలో భూదానమే గొప్పది. గాన భూదానము నొనరించిన మనుజుడు తన 
యభీష్టముల నొందగలుగు చున్నాడు. 30 


ఇట్లు నారదుడు తెలుపగా నా తండ్రి విని మిక్కిలి సంతసించి వేంకటాచలమున 
కేగి 31 


సకల సంపదలనొసంగు భూదానమును వేదమునెలింగి యాచార నిష్టుడగు 
బ్రాహ్మణున కొసంగెను. 32 
అంత నా తండ్రి సకల సంపద్యుక్తుడాయెను. భూలోకమున సుఖముల ననుభవించి 
తుదకు విష్ణులోకమును పొందెను. 33 


కావున స్వామీ! తమరును వేంకటాచలమునకేగి సకల కోరికలనొసంగు భూదానము 
నొనరింపుము. 34 


కామిని భూదానమును ప్రశంసించుట 
భూదాన మాహాత్యమును సావధానముగా వినుము. ఈ లోకమున నెవరును 
భూదానమాహాత్యమును తెలుపజాలరు. 35 
భూదానమును మించిన దానములేదు. భూదాన మొనరించిన వానికి మిక్కిలి 
సుఖము కలుగును. ఇందు సందేహములేదు. 36 
నిత్యమును విడువక అగ్నిహోత్రములను పూజించు వేదవేత్తయగు బ్రాహ్మణునకు 
కొంచెము భూమినొసంగినను తిరిగిజన్మింపని బ్రహ్మలోకమును (పరమపదమును) 
పొందును. 37 
238 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


భూమిదః సర్వదః ప్రోకో భూమిదో మోక్షభాక్‌ భవేత్‌ । 
భూమిదానం వృషాద్రౌ చ సర్వపాపప్రణాశనమ్‌ ॥ 


మహాపాతకయుక్తో వా యుక్తో వా సర్వపాతకైః । 
దశహస్తాం మహీం దత్వా సర్వపాపైః ప్రముచ్యతే ॥ 


సత్సాత్రే భూమిదాతా యః సర్వదానఫలం లభేత్‌ । 
భూమిదస్య సమో నాన్యః త్రిషు లోకేషు విద్యతే ॥ 


ద్విజస్య వృత్తిహీనస్య యః ప్రదద్యాన్మహీం శుభామ్‌। 
తస్య పుణ్యఫలం వక్తుం శేషో నార్హ కదాచన ॥ 


విప్రస్య వృత్తిహీనస్య సదాచారస్య కస్య చిత్‌ । 


యో9_ల్పామపి మహీం దద్యాత్‌ స విష్ణుర్నాత్ర సంశయః ॥ 


ఇక్షుగోధూమకేదార పూగవృక్షాదిసంయుతా । 

పృథ్వీ ప్రదీయతే యేన స విష్ణుర్నాత్ర సంశయః ॥ 

వృత్తిహీనస్య విప్రస్య దరిద్రస్య కుటుమ్బినః । 

స్వల్పామపి మహీం దత్వా విష్ణుసాయుజ్యమశ్ళుతే ॥ 

సక్తస్య దేవపూజాసు విప్రస్యాటవికా మహీ । 

దత్తా భవతి గజ్లాయాం టత్రిరాత్రస్నానజం ఫలమ్‌ ॥ 

విప్రస్య వృత్తిహీనస్య సదాచారరతస్య చ । 

ద్రోణికాం పృథివీం దత్వా ०००० లభతే శృణు ॥ 

గజ్లాతీరేత_ శ్వమేధానాం శతాని విధివన్నరః । 

కృత్వా యత్సలమాప్పోతి తదాప్పోతి మహతృలమ్‌ ॥ 

దదాతి ०७०० భూమిం దరిద్రాయ ద్విజాతయే । 

తస్య పుణ్యం ప్రవక్ష్యామి మన్నాథ! భగవన్‌! ప్రభో! ॥ 
239 


38 


39 


40 


41 


42 


43 


44 


45 


46 


47 


48 


120 


శ్రీస్కాందపురాణే, దశమో౭_ ధ్యాయః 


భూదాన మొనరించినవాడన్ని దానముల నొసంగినవాదే. భూదాన మొనరించిన 
వానికి మోక్షము కరతలామలకమగును వేంకటాచలమున భూదానమొనరించిన 
సకల పాపములు నశించును. 88 


మహాపాతకముల నొనరించినను, సమస్త పాపముల నొనరించి నను పది మూరల 
భూమిని దానమొనరించిన సకలపాపములు నశించును. 39 


తగిన పాత్రనెటింగి భూదానమొనరించిన వానికి అన్ని దానముల ఫలము లభించును. 
ముల్లోకములయందు భూమి దాన మొనరించిన వానికి సాటియగువారులేరు. 40 
జీవనోపాధిలేని బ్రాహ్మణునకు భూదాన మొనరించినవారి పుణ్యఫలమును 
వక్కాణించుట కొకప్పుడును శేషునికైనను శక్యముకాదు. 41 


జీవనోపాధిలేని సదాచారపరాయణుడగు బ్రాహ్మణునకు కొంచెమై నను భూమిని 
దానముచేయువాడు విష్ణువుతో సమానుడనుటలో సందియములేదు. 42 


చెరకు, గోధుమపంటభూములతోను, పోకవృక్షములతోకూడి న భూమిని 
దానమొనరించు వాడు విష్ణుసమానుడనుటలో సందియములేదు. 43 
జీవనోపాధిలేక దరిద్రుడై బహుసంతానవంతుడగు బ్రాహ్మణు నకు కొంచెము 
భూమిని దానముచేసినను విష్ణుసాయుజ్యమును పొందును. 44 
దేవపూజలయందాసక్తి కలిగిన (బ్రాహ్మణునకు అరణ్య భూమిని దానమొసంగిన 
గంగలో మూడు రాత్రులు స్నానమొనరించిన ఫలితమునందగలడు. 45 
జీవనోపాధిలేనివాడై సదాచారసంపన్నుడగు బ్రాహ్మణున కొక తూమెడు భూమిని 
దానమొసంగినను పొందుఫలమును తెలిపెదను వినుము. 46 


ఇట్లు దానమొసంగిన మనుజునకు గంగాతీరమున నూరశ్వమేధ యాగములను 
యథాశాగస్త్రముగా నొనరించిన గొప్ప ఫలితము లభించును. 47 


నా నాథా! పూజ్యుడా! స్వామీ! దరిద్రుడగు బ్రాహ్మణునకు పుట్టెడు విత్తనములు 
నాటదగిన భూమిని దానమొసంగిన వానికి కలుగు ఫలితమును తెలిపెదను. 48 


240 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


అశ్వమేధసహస్రాణి వాజపేయశతాని చ | 
విధాయ జాహ్నవీతీరే యతృలం తల్లభేత సః ॥ 


భూమిదానం మహాదాన మతిదానం ప్రకీర్తితమ్‌ । 


వావి 


సర్వపాపప్రశమనం అపవర్గఫలప్రదమ్‌ ॥ 


యద్రుత్వా శ్రద్ధయా యుకో భూమిదానఫలం లభేత్‌! 
భార్యాయా వచనం శృత్వా త్వితిహాససమన్వితమ్‌ ॥ 


సన్తుష్ణో మనసి ధ్యాత్వా శేషాచలనివాసినమ్‌ । 
గన్తుం ప్రచక్రమే బుద్దా క్రీడాచలమనుత్తమమ్‌ ॥ 


తతో భద్రమతిః సౌమ్యః సర్వధర్మపరాయణః । 
సుశాలిం నామ నగరీం కలత్ర సహితో యయౌ ॥ 


సుఘోషం నామ విప్రేన్హం సర్వైశ్వర్యసమన్వితమ్‌ । 
గత్వా యాచితవాన్‌ భూమిం పబ్బుహస్తా౭ి యతాం ద్విజః॥। 


సుఘోషో ధర్మనిరతః తం నిరీక్ష్య కుటుమ్బినమ్‌ । 
మనసా ప్రీతిమాపన్నం సమభ్యర్ప్యైనమబ్రవీత్‌ ॥ 


కృతార్జోర_. హం భద్రమతే సఫలం మమ జన్మచ I 
మత్కులజ్బానఘం జాతం త్వం హి గ్రాహ్యోత సి మే యతః ॥ 


ఇత్యుక్త్వా తం సమభ్యర్చ్య సుఘోషో ధర్మతత్సరః । 
పజ్బహస్తప్రమాణాం తాం దదౌ తస్మై మహామతిః ॥ 


పృథివీ వైష్ణవీ పుణ్యా పృథివీ విష్ణుపాలితా I 
పృథివ్యాస్తు ప్రదానేన ప్రీయతాం మే జనార్దనః ॥ 


241 


49 


50 


51 


59 


53 


54 


55 


56 


5¶ 


58 


121 


శ్రీస్కాందపురాణే, దశమో౭_ ధ్యాయః 


గంగానదీతీరమున వేయిఅశ్వమేధయాగములను, నూరువాజ పేయయాగములను 


చేసిన ఫలములను ఆ భూదానముచే పొందును. 49 
భూదానము మహాదానముగను, గొప్ప దానమని చెప్పబడుచున్నది. ఈ దానముచే 
సకలపాపములు నశించి మోక్షము చేకూరును. 50 


ఇట్టి భూదానమాహాత్యమును (శ్రద్ధతో వినినచో భూదానము నొనరించిన 
ఫలితమును బడయు”నని పూర్వచరిత్ర నుదహరించి భార్య చెప్పినమాటలను 
భద్రమతి యాకర్ణించి 51 


సంతసించి వేంకటాచలపతిని మనసున ధ్యానించి మనసున (శేష్టమగు 
వేంకటాచలమున కేగవలెనని సంకల్పించెను. 52 


అనంతరము శాంతస్వభావుడును, సర్వధర్మముల నాచరించుటలో శ్రద్ధగల భద్రమతి 
భార్యలతో గూడ సుశాలినీనగరికి వెళ్లెను. 53 
అచ్చట సకలైశ్వర్యములతో గూడిన సుఘోషుడను బ్రాహ్మణుని అయిదు మూరల 
నిడివిగల భూమిని యాచించెను. 54 


ధర్మనిష్టుడగు సుఘోషుడు కుటుంబీకుడగు భద్రమతిని గాంచి మనస్సున 
సంతసించి యాతనిని పూజించి 55 


“భద్రమతీ! నేను కృతార్థుడనైతిని. నా జన్మసార్ధకమైనది, నీకు దానమొసంగుటచే 
నా కులముకూడా పావనమాయెను. 56 


అని పలికి యా బుద్ధిమంతుడు యాతని నర్చించి అయిదు మూరల భూమిని57 


“ఈ పవిత్రమగు భూమి విష్ణునకు సంబంధించినది. ఇది శ్రీ మహావిష్ణువుచే 
పాలింపబడుచున్నది. నేనానరించు భూదానముచే జనార్దనుడు నన్ననుగ్రహించు 
గాక!” 58 


242 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
మన్రేణానేన విప్రేన్హాః సుఘోషస్తం ద్విజేశ్వరమ్‌! 
విష్ణుబుద్భ్యా సమభ్యర్చ్య తావతీం పృథివీం దదౌ ॥ 
స భద్రమతయే విప్రాః ధీమాం స్తాం యాచితాం భువమ్‌। 
దత్తవాన్‌ హరిభక్తాయ (శోత్రియాయ కుటుమ్మినే ॥ 
సుఘోషో భూమిదానేన కోటి వంశసమన్వితః | 
ప్రపేదే విష్ణుభవనం యత్ర గత్వా న శోచతి ॥ 


59 


60 


61 


భద్రమతేః పాపనాశనతీరే భూదానార్థం వేంకటాద్రిగమనమ్‌ 


విప్రో భద్రమతిశ్చాపి పుత్రదారసమన్వితః । 
గతో వేజ్కటశైలేనం సురాసురనమస్కృతమ్‌ ॥ 
గన్థర్వయక్షశైలాది సేవితం మేరుపుత్రకమ్‌ । 
వైకుణ్ణాదాగతం దివ్యం క్రీడాచలమనుత్తమమ్‌ ॥ 
తత్ర స్వామిసరస్తోయే నిర్మలే పావనే శుభే । 
దారపుత్రాదిసంయుక్తః స్నాత్వా సజ్మల్పపూర్వకమ్‌ ॥ 
తత్పశ్చిమతటే శ్వేత సూకరం వసుధాధరమ్‌ । 
నత్వా తత్ర విధానేన శ్రీనివాసాలయం గతః ॥ 
తత్ర బ్రహ్మాదిదేవైశ్చ సేవితం వేజ్కటేశ్వరమ్‌ । 
దృష్టవాన్‌ సహ పుత్రాద్యైః విష్ణుభకో మహామతిః ॥ 
భక్తా ప్రణమ్య దేవేశం శ్రీనివాసం >" = I 
పుత్రదారాదిసంయు క్రః పాపనాశనమాయయా ॥ 
తత్ర స్నాత్వా విధానేన కృతధర్మాదిస(త్రియః । 
కస్క్మైచిత్‌ విష్ణుభక్తాయ (శ్రోత్రియాయ మహామతిః । 
విష్ణుబుద్ధ్యా స ప్రదదౌ భూదానం మోక్షదం శుభమ్‌ ॥ 
243 


62 


63 


64 


65 


66 


67 


68 


122 


శ్రీస్మాందపురాణే, దశమో౭_ ధ్యాయః 


అను మంత్రముచే సుఘోషుడు భద్రమతి విష్ణువనుబుద్ధితో నారాధించి భూదానము 
నొనరించెను. 59 


శనకాది మహర్నులారా! భద్రమతి యాచించిన భూమిని సుఘోషుడు 
విష్ణుభక్తుడును. సదాచారవంతుడును, కుటుంవీకుడు నగు భద్రమతికి దాన 
మొనరించుటచే 60 


కోటి వంశములతో గూడ దుఃఖవిదూరమగు విష్ణుభవనమున కేగెను. 61 


భద్రమతి పాపనాశనతీర్థరాజ తీరమున భూదానము 
నొనరించుటకై వేంకటాచలమునకేగుట 
భద్రమతియు పుత్రులతోను భార్యలతోను దేవాసురవందితమగు శ్రీవేంకటా 
చలమునకేగెను. 62 


గంధర్వులచేతను, యక్షులచేతను, పార్వమునందలి పర్వతముల చేతను 
సేవింపబడు మేరుపుత్రుడును. వై కుంఠమునుండి వచ్చిన క్రీడాపర్వతమును 
సేవించి 63 


నిర్మలమును పవిత్రమునగు స్వామిపుష్కరిణిలో భార్యపుత్రులతో గూడి సంకల్పముతో 


స్నానమాచరించి 64 
దానికి పడమటి తీరముననున్న భూదేవిని ధరించిన శ్వేతవరాహ స్వామిని 
శాస్రోక్తరీతిగా నమస్కరించి శ్రీనివాసుని ఆలయమున కేగెను. 65 
అచ్చట నా బుద్ధిశాలియగు హరిదాసుడు బ్రహ్మాది దేవతలచే సేవింపబడుచున్న 
వేంకటాచలపతినిభార్యాపుత్రులతో దర్శించెను, 66 
కరుణాసముద్రుడగు శ్రీనివాసునకు భక్తితో నమస్కరించి పాపనాశనమునకు 
పయనించెను. 67 


అచ్చట స్నానము నాచరించి యథావిధిగ ధర్మాదిపుణ్యకార్యముల నాచరించి 
విష్ణుభక్తుడును సదాచారపరాయణుడునగు బ్రాహ్మణునకు విష్ణువనెడు బుద్ధితో 
మోక్షదాయకమును శుభములను చేకూర్చు భూదానము నొనరించెను. 68 


244 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
భూదానప్రభావేణ భగవత్సాక్షాత్కారః 


తదా ప్రాదురభూద్దేవః శజ్ఞచక్రగదాధరః । 
వినతానన్లనారూఢో వనమాలావిభూషితః ॥ 


పాపనాశస్య తీరే తు భూదానస్య ప్రభావతః । 
తదా భద్రమతి స్పౌమ్యః స్తోతుం సముపచక్రమే ॥ 
నమో నమస్తే౭£_ ఖిలకారణాయ 

నమో 5525० 9 భీలపాలకాయ | 

నమో నమస్తే మరనాయకాయ 

నమో నమో దైత్యవిమర్దనాయ ॥ 


నమో నమో భక్తజన ప్రియాయ 
నమో నమః పాపవిదారణాయ । 
నమో నమో దుర్దననాశకాయ 
నమో౭_స్తు తస్మై జగదీశ్వరాయ ॥ 


నమో నమః కారణవామనాయ 
నారాయణాయామితవిక్రమాయ । 
శ్రీశార్త చక్రాసిగదాధరాయ 
నమో9 స్తు తస్మై పురుషోత్తమాయ ॥ 


నమః పయోరాశినివాసకాయ 

నమో9 స్తు లక్ష్మీపతయే£_వ్యయాయ! । 
నమో౭_స్తు సూర్యాద్యమితప్రభాయ 
నమో నమః పుణ్యగతాగతాయ ॥ 


నమో నమో౭_ర్కేన్దువిలోచనాయ 
నమో౭_స్తు తే యజ్ఞఫలప్రదాయ । 
నమో౭_స్తు యజ్ఞాజ్ఞవిరాజితాయ 
నమో9 స్తు తే సజనవల్లభాయ ॥ 

245 


69 


70 


71 


72 


73 


74 


75 


123 


శ్రీస్మాందపురాణే, దశమో౭_ ధ్యాయః 


భూదాన ప్రభావముచే భగవంతుడు ప్రత్యక్షమగుట 
శంఖచక్రగదాధారియు, గరుడవాహనారూఢుడును, వనమాలా లంకృతుడునగు 
శ్రీనివాసుడు 69 


భూదాన ప్రభావమున పాపనాశనతీరమున ప్రత్యక్షమాయెను. అప్పుడు భద్రమతి 
యా దేవుని సందర్శించి యిట్లు స్తుతించుట కారంభించెను. 70 


సకల చరాచరములకు కారణమైనవాడా! నమస్మారము, సకల లోకములను 
పాలించువాడా! దేవాధిదేవా! నమస్మారము. నీకు నమస్మారము. రాక్షససంహారకా! 
నమస్మారము. 71 


భక్తజనుల ననురాగముతో చూచునట్టి స్వామీ! నమస్కారము, పాపముల 
నిర్మూలింపజేయు ప్రభూ! నమస్మారము. దుష్టజన శిక్షకా! నమస్మారము, జగత్రభూ! 
నమస్మారము. 72 


దేవేంద్రుని కోరిక తీర్చుటయనెడు కారణముచే వామన రూపమును ధరించినవాడ! 
బహుపరాక్రమశాలీ! శార్‌బ్బ్ఞమను ధనుస్సును చక్రగదాదుల ధరించినవాడా! 
పురుషోత్తమా! నమస్మారము. 73 


పాలసముద్రమున పవ్వళించినవాడా! (శ్రియఃపతే! నాశ రహితా! సూర్యుని మించిన 
కాంతికలిగినవాడా! పుణ్యకర్మలను మాత్రమాచరించివారిచే పొందబడువాడ! నీకు 
నమస్మారము. 74 


సూర్యచంద్రులు నేత్రములుగాగలవాడా! యజ్ఞఫలముల నిచ్చువాడా! యజ్ఞ 
రూపమున విలసిల్లువాడా! సాధుజనుల యందు ప్రీతికలిగినవాడా! నమస్మారము. 
75 


246 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
నమో నమః కారణకారణాయ 
నమో9 స్తు శబ్దాదివివర్ణితాయ । 
నమో౭ స్తు తే భీష్టసుఖప్రదాయ 
నమో నమో భక్తమనోరమాయ ॥ 
నమో నమస్తే £_ఖిలకారణాయ 
నమో౭_స్తు తే మన్దరధారకాయ । 
నమో౭_స్తు తే యజ్ఞవరాహనామ్నె 
నమో హిరణ్యాక్షవిదారకాయ ॥ 
నమో౭_స్తు తే వామనరూపభాజే 
నమో౭_స్తు తే క్షత్రకులాన్తకాయ । 
నమో౭_స్తు తే రావణమర్జ్దనాయ 
నమో౭_స్తు తే నన్దసుతాగ్రజాయ ॥ 
నమస్తే కమలాకాన్త నమస్తే సుఖదాయినే । 
శ్రితార్తినాశినే తుభ్యం భూయో భూయో నమో నమః ॥ 
విప్రేణ సంస్తుతో దేవో భగవాన్‌ భక్తవత్సల: । 
వాత్సల్యేనాబ్రవీద్వాక్యం శ్రీనివాసో దయానిధిః ॥ 
తాత! తుష్టో౭_స్మి భద్రం తే స్తోత్రేణ మహతా ద్విజ ! 
సర్వభోగసమాయుక్తః పుత్రపౌత్రాదిభిర్యుతః ॥ 
ఇహలోకే సుఖం ప్రాప్య దేహాన్తే ముక్తిమాప్పుహి । 
ఇత్యుక్త్వా భగవాన్విష్ణుః తతైవాన్తరధీయత ॥ 
ఏవం వః కథితం విప్రాః పాపనాశనవైభవమ్‌ । 
తత్తీరే భూప్రదానస్య మాహాత్యజ్బూపి వర్ణితమ్‌ ॥ 
ఇతి శ్రీస్మాన్హపురాణో द्य మావోత్స్యే పాపవినాశన తీర్థే 
భూదాన ఫలానువర్ధనం నామ దశమో౭_ ధ్యాయః 


----=9० ౧: 4 ట్రేప్రైదాజవాంలాలా-. 


247 


76 


77 


78 


79 


80 


81 


82 


83 


124 


శ్రీస్మాందపురాణే, దశమో9_ధ్యాయః 


సృష్టికి కారణభూతమైనవారికిని కారణమైనవాడా! శబ్దాదివిషయ విదూరుడా! 
కోరిన సుఖముల నొసంగువాడా! భక్తులకు హృద్యమైనవాడా! నమస్మారము. 76 


సకలలోకకారణా! మందరపర్వతము నెత్తినవాడా! యజ్ఞవరాహ నామధేయా! 
హిరణ్యాక్ష సంహారకా! నమస్కారము. 77 


సుందర వామనరూవధారీ! రాజలోకమును పూర్తిగానశింవచేసిన పరశు 
రామావతారుడా! రావణసంహారకా! నందుని కుమారు డగు బలరాముడు అన్నగా 
కలిగినవాడా! నమస్మారము. 78 


(శియఃపతీ! సుఖములనొసంగువాడా! ఆ(శితుల కష్టముల నశింపజేయువాడా! 
నీకనేక నమస్కారములు. 79 


ఈ విధముగా స్తుతింపగా కల్యాణగుణాకరుడును, భక్తులయుందు వాత్సల్యము 
కలవాడును, దయాసముద్రుడగు శ్రీనివాసుడు వాత్సల్యముతో 80 


నాయనా! భద్రమతీ! ఈ నీ గొప్ప స్తోత్రముచే సంతసించితిని. సకల భోగములతో 
గూడి పుత్రులతోను, మనుమలతోను 81 


ఈ లోకమున సుఖముల ననుభవించి శరీరావసానమున ముక్తిని పొందుము. 
భగవంతుడిట్లుపలికి యచ్చటనే ००९४६, తుడాయెను. 82 


శౌనకాది మహర్షులారా! పాపనాశనతీర్థరాజ వైభవమును, దాని తీరమున 
భూదానము నొనరించిన మాహాత్యమును తెలిపితి నని పలికెను. 83 
ఇది శ్రీస్థాందపురాణమున శ్రీవేంకటాచలమావోత్యుమున 
పావనాశనతీర్థమున భూదానమునొసంగిన ఫలమును వర్థించుటయనెదు 
పదియవ అధ్యాయము. 


= 0 —— 


248 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
అథ ఏకాదశో9_ధ్యాయః 
రామానుజాఖ్య ద్విజవృత్తాన్తః 


& సూతః - 

భో! భో! స్తపోధనా స్సర్వే! నైమిశారణ్యవాసినః! । 

ఆకాశగజ్లాతీర్ణస్య! మాహాత్మ్యం ప్రవదామ్యహమ్‌ ॥ 
౧ ® 


ఆకాశగజ్లానికటే సర్వశా[స్తార్థపారగః I 
రామానుజ ఇతి ఖ్యాతో విష్ణుభక్తో జితేస్టియః ॥ 


తపశ్చకార ధర్మాత్మా వైభానసమతే స్థితః । 
గ్రీష్మే పజ్బాగ్నిమధ్యస్టా విష్ణుధ్యానపరాయణ ६ ॥ 


జపన్నష్టాక్షరం మన్రం ధ్యాయన్‌ హృది జనార్దనమ్‌ I 
వర్షాస్వాకాశగో నిత్యం హేమన్తేషు జలేశయః ॥ 


సర్వభూతహితో దాన్తః సర్వద్వన్స్వవివర్ణితః । 
వర్షాణి కతిచితోల యం జీర్ణపర్ణాశనో9_ భవత్‌ ॥ 
= జలాహారో వాయుభక్షః కియత్సమాః ॥ 


ఆకాశగజ్లాతీరే రామానుజతపస్తుష్టభగవదావిర్భావ 


అథ తత్తపసా తుష్టో భగవాన్‌ భక్తవత్సలః । 
ప్రత్యక్షతామగాత్తస్య శజ్ఞచక్రగదాధరః ॥ 


వికచామ్బుజప్రాక్షః సూర్యకోటిసమప్రభః । 
వినతానన్గనారూఢః ఛత్రచామరశోభితః ॥ 


249 


125 


శ్రీస్మాందపురాణే, ఏకాదశో9_ధ్యాయః 


పదునొకండవ అధ్యాయము 
రామానుజుడను (బ్రాహ్మణుని వృత్తాంతము 


శ్రీ సూతుడు - 
శౌనకాది మహామునులారా! నైమిశారణ్యమున నివసించువార లారా! 
ఆకాశగంగాతీర్థ మాహాత్యమును తెలిపెదను. 1 


ఆకాశగంగకు సమీపమున సర్వశాస్తార్థములనాసాంత మధ్యయన మొనర్చిన 
వాడును, విష్ణుభక్తుడును, ఇంద్రియములను జయించినవాడునగు రామానుజు 
డుండెను. 2 


అతడు ధర్మపరాయణుడై వైభఖానసవ్రతము (వానప్రస్థము) న నుండి ఎండకాలమున 
పంచాగ్నుల మధ్యనుండి విష్ణువును ధ్యానించుట యందే లగ్నమనస్ముడై 3 


అష్టాక్షరీ మంత్రమును జపించుచు మనస్సున శ్రీమన్నారాయణుని ధ్యానించుచు 
వర్షకాలమున నెల్లపుడాచ్చాదనలేకయే ఆకాశము క్రిందనే నిలచుచు చలికాలమున 
నీటి మధ్యనే పరుండియు. 4 


సకలప్రాణులకు మేలునేకోరుచు, అంతరింద్రియములను గూడ జయించి 
శీతోష్టాదులను సుఖదుఃఖములను విడచి, కొన్ని సంవత్సరము లెండుటాకులను 
మాత్రమే భక్షించుచు కొన్ని సంవత్సరములు నీటిని, మరికొన్ని సంవత్సరములు 
వాయువును మాత్రమే స్వీకరించుచు తపమొనరించెను. ర్‌ 
ఆకాశగంగాతీరమున రామానుజుని తపమునకు 
మెచ్చి భగవంతుడు ప్రత్యక్షమగుట 
అంతట రామానుజుని తపమునకు మెచ్చి భక్తులయందు వాత్సల్యముగల 
శ్రీమన్నారాయణుడు శంఖచక్రముల ధరించి 6 
చక్కగా వికసించిన తామర రేకులవంటి నేత్రములుకలిగి కోటి సూర్యులతో 
సమానమైన కాంతికలిగి గరుత్మంతునిపై నెక్కి తెల్లని గొడుగు చామరములచే 
విరాజిల్లుచు 7 
250 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


హారకేయూరమకుటః కటకాదివిభూషితః । 
విష్వక్సేనసునన్నాది కిజ్మరైః పరివారితః ॥ 
వీణావేణుమృదజ్లాది వాదకైర్నారదాదిభిః । 
గీయమానః సువిభవః పీతామ్బరవిరాజితః ॥ 
లక్ష్మివిరాజితోరస్మ్కో నీలమేఘనిభచ్చవిః | 
సనకాదిమహాయోగి సేవితః పార్భయోర్ద్వయోః ॥ 
మన్దస్మితేన సకలం మోహయన్‌ భువనత్రయమ్‌ । 
స్వభాసా భాసయన్‌ సర్వా దిశో దశ విరాజయన్‌ ॥ 
సుభక్తసులభో దేవో వేజ్కటేశో దయానిధిః । 

పునః సన్నిదధే తస్య రామానుజమహామునేః ॥ 
ఆవిర్భూతం తదా దృష్ట్వా శ్రీనివాసం కృపానిధిమ్‌ । 
పీతామృరధరం దేవం తుష్టిం ప్రాప మహామునిః । 
భక్త్యా పరమయా యుక్తః తుష్టావ జగదీశ్వరమ్‌ ॥ 


రామానుజాఖ్యవిప్రకృతభగవత్తుతిః 


రామానుజః ~ 
నమో దేవాధిదేవాయ శజ్ఞచక్రగదాభృతే । 
నమో నిత్యాయ శుద్ధాయ వేజ్బటేశాయ తే నమః ॥ 
నమో భక్తార్తిహన్రే తే హవ్యకవ్యస్వరూపిణే | 
నమస్రిమూర్తయే తుభ్యం సృష్టిస్థిత్యన్తకారిణే ॥ 
నమః పరేశాయ నమో౭_తిభూమ్నే 
నమో9 స్తు లక్ష్మీపతయే విధాత్రే । 
నమో9 స్తు సూర్యేన్దువిలోచనాయ 
నమో విరిజ్బాద్యభివస్టితాయ ॥ 

251 


10 


11 


12 


13 


14 


15 


16 


126 


శ్రీస్మాందపురాణే, ఏకాదశో9_ధ్యాయః 
హారములు భుజకీర్తులు కిరీటముకలిగి, మురుగులు మొదలగు నాభరణములచే 
నలంకరింపబడిన, విష్వక్సేన సునంద మొదలగు పరిచారబృందముచే చుట్టబడిరి 
వీణ. పిల్లనగ్భోవి. మద్దెల మొదలగు వాయిద్యముల చేకొని నారదాదులు కీర్తించు 
వైభవము కలవాడై పచ్చని పట్టువస్తముచే నలంకరించబడి 9 
లక్ష్మిచే ప్రకాశించుచున్న వక్షస్థలము కలిగి నీలమేఘమువంటి కాంతి కలిగి. సనకాది 
మహాయోగులు రెండు పార్వముల యందును నిలబడి సేవించుచుండ 11 


చిరునవ్వుచే ముల్లోకములను మోహింపజేయుచు పది దిక్కులను తనకాంతిచే 
(ప్రకాశింపజేయుచు 12 


దృఢమగు భక్తిగల భక్తులకు సులభుడై దయాసముద్రుడైన వేంకటేశ్వర స్వామి ఆ 
రామానుజమునికి ప్రత్యక్షమై దగ్గరించెను. 13 


కరుణాసముద్రుడగు శ్రీనివాసుడట్లు ప్రత్యక్షముకాగా పచ్చని పట్టువస్తమును 
ధరించిన యాతనిని గాంచి రామానుజుడు సంతసించి మిక్కిలి భక్తికలిగినవాడై 
(శ్రియఃపతినిట్లు స్తుతించెను. 14 


రామానుజుడు భగవంతుని స్తుతించుట 


రామానుజుడు - 
బ్రహ్మేంద్రాది దేవతలకు ప్రభువైనస్వామీ ! శంఖచక్ర గదాధరా! నమస్కారము. 
నిత్యుడవై, పవిత్రుడవైన వేంకటేశా నమస్కారము. 14 


భక్తులబాధల పోగొట్టువాడా! దేవతల పితృదేవతల నుద్దేశించి సమర్పించు 
పదార్థముల స్వాయత్తపరచుకొనువాడా! బ్రహ్మ రుద్రేంద్రులకంతరాత్మయెనవాడా! 
సృష్టిస్థితిలయముల నొనర్చువాడా! నమస్మారము. 15 


పరాత్సరా! సాటిలేని మహత్సరిమాణముకల స్వామీ! శ్రియఃపతీ! సృష్టికర్తా! 
సూర్యచంద్రులు నేత్రములుగా గలవాడా! బ్రహ్మోదులచే నమస్మరింపబడువాడా! 16 


252 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
యో నామజాత్యాదివికల్పహీనః సమస్తదోషైరపివర్ణితో యః । 
సమస్తసంసారభయాపహారిణే తస్మై నమో దైత్యవినాశకాయ ॥ 


వేదాన్తవేద్యాయ రమేశ్వరాయ వృషాద్రివాసాయ విధాతృపిత్రే । 
నమో నమః సర్వజనార్తిహారిణేనారాయణాయామితవిక్రమాయ ॥ 


నమస్తుభ్యం భగవతే వాసుదేవాయ శార్‌జ్లిణే । 
భూయో భూయో నమస్తుభ్యం వేజ్మటా ద్రినివాసినే ॥ 


ఇతి స్తుత్వా వేజ్కటేశం శ్రీనివాసం జగద్గురుమ్‌ । 
రామానుజో మునిస్తూష్టీం ఆస్తే విప్రవరోత్తమః ॥ 
శ్రుత్వా స్తుతిం శ్రుతిసుఖాం హరిస్తస్య మహాత్మనః 
అవాప పరమం తోషం వేజ్మటాచలనాయకః ॥ 


అథా౭_లిబ్య్య మునిం శౌరిః చతుర్భిర్బాహుఖిస్తదా I 
బభాషే ప్రీతిసంయుకో “వరం పై వ్రియతామితి ॥ 


తుష్టో౭ స్మి తపసా >° ద్య స్తోత్రేణాపి మహామునే! । 
నమస్మారేణ చ ప్రీతో వరదో హం తవా9 9 గతః ॥ 


రామానుజాఖ్యవి ప్రకృతభగవత్రార్థనా 
నారాయణ! రమానాథ! శ్రీనివాస! జగన్మయ! । 
జనార్దన! జగద్దామన్‌! గోవిన్ల ! నరకాన్తక! ॥ 
యణ థి © -> 
త్వద్దర్శనాత్‌ కృతార్జో౭ స్మి వేజ్యటాద్రిశిరోమణే ! 
త్వాం నమస్యన్తి ధర్మిష్టా యతస్త్వం ధర్మపాలకః ॥ 


253 


17 


18 


19 


20 


21 


22 


23 


24 


25 


127 


శ్రీస్మాందపురాణే, ఏకాదశో9_ధ్యాయః 
పేరు, జాతి మొదలగు వికారములు లేనివాడవై, సకలదోష విదూరుడవై అఖిల 
సంసార భయనాశకుడవై రాక్షససంహారకుడ వైన స్వామీ నీకు వందనము 17 


వేదాంతముచే నెజుంగదగినవాడా! శ్రియఃపతే ! వేంకటాచల నివాసా! బ్రహ్మకును 
తం(డ్రియనవాడా! జనులందరి బాధలను, పరిహరించువాడా! నారాయణా బహు 
పరాక్రమశాలి! 18 


సకల సద్దుణ సంపూర్తా! సర్వవ్యాపీ! శార్డ ధారీ! వేంకటాచల నివాసా! నీ కనేక 
నమస్మారములు. శ 19 


ఇట్లు జగదాచార్యుడగు శ్రీనివాసుని స్తుతించి, బ్రాహ్మణోత్తము డగు రామానుజుడు 
మిన్నకుండెను. 20 


వేంకటాచలమునకు ప్రభువైనట్టియు. భక్తుల పాపములను పోగొట్టునట్టియు 
శ్రీమన్నారాయణుడు శ్రవణానందకరమగు స్తోత్రమును విని మిక్కిలి 
ఆనందించెను. 21 


నాల్గుభుజములతో రామానుజుని కౌగలించుకొని సంతసముతో 'రామానుజా” 
వరమును కోరుకొనుమనెను. 22 


నీ తపమునకు మెచ్చితిని. స్తోత్రమును విని యానందించితిని, నీ నమస్మారముచే 
సంతుష్టుడనైతిని. నీకు వరమొసంగుటకై వచ్చితినని పలికెను. 23 


రామానుజుడను బ్రాహ్మణు డొనరించిన భగవత్రార్ధన 


నారాయణా! లక్ష్మీనాధా! శ్రీనివాసా! సర్వవ్యాపకా! దుష్టజన శిక్షణా! ప్రపంచ 
మంతయును నీయందు ధరించినవాడా! గోవిందా! నరకాసురభంజనా! 24 


వేంకటాచలమున కలంకారమైనవాడా! నీ దర్శనముచే కృతార్జ్థుదనైతిని. నీవు 
ధర్మమును పోషించువాడవగుటంజేసి ధర్మమార్గ తత్పరులు నీకు నమస్మరింతురు. 


254 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


యన్న వేత్తి భవో బ్రహ్మా యన్న వేత్తి త్రయీ తథా । 
త్వాం వేద్మి పరమాత్మానం కిమస్మాదధికం పరమ్‌ ॥ 


యోగినో యం నపశ్య న్తియంన పశ్యన్తి కర్మఠాః | 
పశ్యామి పరమాత్మానం కిమస్మాదధికం పరమ్‌ ॥ 


ఏతేన చ कन्दु స్మి వేజ్కటేశ! జగత్పతే! I 
యన్నామస్మృతిమాత్రేణ మహాపాతకినో9_పి చ ॥ 


ముక్తిం ప్రయాన్తి మనుజాః తం పశ్యామి జనార్దనమ్‌! 
త్వత్సాదపద్మయుగళే నిశ్చలా భక్తిరస్తు మే ॥ 


భగలాన్‌ ~ 
మయి భక్తిర్భఢా తే9_ స్తు ! రామానుజ ! మహామతే ! 
శృణు చాప్యపరం వాక్యం ఉచ్యతే తే మయా ద్విజ ॥ 


మేషసజ్మమణే భానోః చిత్రానక్షత్రసంయుతే । 
పౌర్ణమాస్యాజ్బా 0२००० స్నానం కుర్వస్తి యే జనాః ॥ 


తే యాన్తి పరమం ధామ పునరావృత్తివర్ణితమ్‌ I 
వియద్గజ్ల్ఞాసమీ పే త్వం వస రామానుజ ద్విజ ॥ 


ఏతత్రారబ్ధదేహాన్తే మత్స్వరూపమవాప్పుసి । 
బహునా కిమిహోక్తేన వియద్గజ్లాజలే శుభే ॥ 


స్నాన్సి యే వై జనాః సర్వే తే వై భాగవతోత్తమాః । 
భవన్తి మునిశార్జూల నాత్ర కార్యా విచారణా ॥ 


255 


26 


2/7 


28 


29 


30 


31 


39 


33 


34 


128 


శ్రీస్కాందపురాణే, ఏకాదశో9_ధ్యాయః 


నిన్ను శివుడు (బ్రహ్మ యెజుంగజాలరు. వేదము నిన్ను తెలుసుకొనజాలదు, నేను 
నిన్ను పరమాత్మవని యెబుంగుదును. నాకు నీ దర్శనముకంటె గొప్పదేమున్నది? 26 


ఎవనిని యోగులు చూడజాలరో, కర్మయోగు లెవనిని గాంచ జాలరో, అట్టి 
పరమాత్మవగు నిన్ను గాంచుచున్నాను. దీనికంటె కావలసినదేమున్నదీ? 27 


వేంకటేశా! జగత్బతీ! ध దర్శనముచే కృతార్ధుడనైతిని. ఎవని నామమును జపించిన 
మాత్రమున నెంతటి పాపాత్ములైనను 28 


ముకిని పొందెదరో అటి నిన్ను గాంచుచున్నాను. నీ పాదద్వంద్వమునందు నాకు 
-2 & 


స్థిరమగు భక్తి కలుగునుగాక! అని రామానుజుడు పలికెను. 29 
భగఠానుడు ~ 

రామానుజా! బుద్ధిశాలీ! నాయందు నీకు నిశ్చలమగు భక్తి కలుగును, నేను 
మరియొక మాటను తెలిపెదను వినుము. 30 


సూర్యుడు మేషరాశియందుండగా చిత్రానక్షత్రముకూడ కూడి యుండు 
పౌర్ణమితిథియందు గంగలో స్నానమాచరించిన వారు 31 


మరల జన్మించనట్టి పరమపదమును పొందుదురు. రామానుజా! నీవు ఆకాశగంగ 
సమీపముననే యుండుము. 32 


ఈ ప్రారబ్ధమునకై ధరించియున్న ఈ శరీరమును వదిలిన పిమ్మట నా సారూప్యము 
నందగలవు. పెక్కుమాటలేల! పవిత్ర ఆకాశగంగా నదీజలమున 33 


స్నానముచేసిన వారందరూ భాగవతోత్తములే యగుచున్నారు. ఇందు 
సందియమొంద పనిలేదిని శ్రీనివాసుడను(గ్రహించెను 34 


256 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


రామానుజః :- 

కిం లక్షణా భాగవతాః జ్ఞాయన్తే కేన కర్మణా । 

ఏతదిచ్భామ్యహం శ్రోతుం కౌతుహలపరో యతః ॥ 
భగవద్వర్ణిత భాగవతలక్షణాని 

లక్ష్మభాగవతానాన్తు శృణుష్వ మునిసత్తమ ! 

వక్తుం తేషాం ప్రభావన్సు శక్యతే నాబ్దకోటిభిః ॥ 

ॐ హితాః సర్వజన్లూనాం 018०9 సూయావిమత్సరాః। 

జ్ఞానినో నిఃస్ఫృహాః శాన్తాః తే వై భాగవతోత్తమాః ॥ 

కర్మణా మనసా వాచా పరపీడాం న కుర్వతే । 

అపరిగ్రహశీలాశ్చ తే వై భాగవతోత్తమాః ॥ 


సత్మథాశ్రవణే యేషాం వర్తతే సాత్త్వికీ మతిః 
మత్సాదామ్బుజభక్తా యే తే వై భాగవతోత్తమాః । 


మాతాపిత్రోశ్చ శుశ్రూషాం కుర్వతే యే నరోత్తమాః । 
యే తు దేవార్చనరతా యే తు తత్సాధకా నరాః । 
పూజాం దృష్ట్వా తు మోదన్సే తే వై భాగవతోత్తమాః ॥ 


వర్ణినాబ్బ యతీనాజ్బ పరిచర్యాపరాశ్చ యే । 
పరనిన్హామకుర్వాణాః తే వై భాగవతోత్తమా ३ ॥ 


సర్వేషాం హితవాక్యాని యే 23८52 నరోత్తమాః I 
యే గుణగ్రాహిణో లోకే తే వై భాగవతోత్తమాః ॥ 


ఆత్మవత్సర్వభూతాని యే పశ్యన్తి నరోత్తమాః । 
తుల్యాః శత్రుషు మిత్రేషు తే వై భాగవతాఃస్మృతాః ॥ 


257 


35 


36 


37 


38 


39 


40 


41 


42 


43 


129 


శ్రీస్కాందపురాణే, ఏకాదశో9_ధ్యాయః 


రామానుజుడు - 
అ మాటలను విని రామానుజుడు “భాగవతుల లక్షణములెవ్వి? వారెట్లు తెలియ 
బడుదురు ? వినకుతూహలమగుచున్నదిని యడుగగా భగవంతుడిట్లు తెలిపెను. 35 


భగవంతుడు భాగవతుల లక్షణములను వర్ణించుట 
మునివర్యా! భాగవతోత్తముల చిహ్నములను తెలిపెదను వినుము, వారి ప్రభావమును 
తెలుపుటకు కోటి సంవత్సరము లైనను శక్యముగాదు. 36 


సర్వప్రాణుల మేలుకోరువారును. అసూయలేనివారును, ఈర్చ్యలేనివారును, జ్ఞాన 
వంతులును, దేనియందు ఆశలేనివారును, శాంతముకలవారును. భాగవతోత్తములు 
(అసూయయనగా గుణములయందును దోషము నారోపించుట) 37 


మనోవాక్మాయములచే పరులనుపీడంపనివారును, ఎవరి యొద్ద గాని దేనికైననుగాని 
చేతిని జాపనివారును, భాగవతోత్తములు 38 


సత్మథలను వినుటలో మంచి సాత్వికబుద్ది కలవారును, నా పాదపద్మముల యందు 
భక్తి కలవారును భాగవతోత్తములు 39 


తల్లిదండ్రులకు సేవల నొనర్శువారును, నిత్యము తిరువారాధన (దేవపూజ) 
యొనర్చుటలో నాస క్తి కలవారును, భగవదారాధన ప్రయత్నము కలవారును. 
భగవత్పూజన ఇతరులు చేయు చుండగాగాంచుచు సంతసించువారును 
భాగవతోత్తములు. 40 


సాధువులకును, యతీశ్వరులకునుపరిచర్యల నొనర్చుటలో నాసక్తి కలవారును. 
ఇతరులను నిందింపనివారును, భాగవతోత్తములు. 41 


అందరకును హితమగు మాటలనే భాషించువారును గుణములనే గ్రహించువారును 
భాగవతోత్తములు, 42 


ఇతరుల సుఖదుఃఖములను తమ సుఖదుఃఖములవల భావించు వారును, 
శత్రువులయందు మిత్రులందు సమానభావము కలవారును భాగవతోత్తములు, 43 


258 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


ధర్మశాస్త్రప్రవక్తారః సత్యవాక్యరతాశ్చ యే । 
తేషాం శుశూషవో యే చతే వై భాగవతోత్తమాః ॥ 


వ్యాకుర్వన్తి పురాణాని తాని శృణ్వన్తి యే తథా । 
తద్వక్తరి చ భక్తా ॐ తే వై భాగవతోత్తమాః ॥ 


యే గోబ్రాహ్మణశుశ్రూషాం కుర్వన్తి సతతం నరాః । 
తీర్థయాత్రాపరా ॐ చతే వై భాగవతోత్తమాః ॥ 


అన్యేషాముదయం దృష్ట్వా యే౭_భినన్దన్తి మానవాః। 
హరినామపరా యే చతే వై భాగవతోత్తమాః ॥ 


ఆరామారోపణరతాః తటాకపరిరక్షకాః । 
కాసారకూపకర్తారః తే వై భాగవతోత్తమాః ॥ 


యే వై తటాకకర్తారో దేవసద్య్మాకుర్వతే । 
గాయత్రీనిరతా యే చ తే వై భాగవతోత్తమాః ॥ 


యే9_భినన్గన్తి నామాని హరేః (శ్రుత్వా౭_తిహర్షితాః । 
రోమాజ్బితశరీరాశ్చ తే వై భాగవతోత్తమాః ॥ 


తులసీకాననం దృష్ట్వా యే నమస్ముర్వతే నరాః । 
తత్మాషాజ్మితకర్ణా యే తే వై భాగవతోత్తమాః ॥ 


తులసీగన్గమామాయ సన్లోషం కుర్వతే తు యే । 
తన్మూలమృద్ధరా యేచతే వై భాగవతోత్తమాః ॥ 


స్వాశ్రమాచారనిరతాః తథైవాతిథిపూజకాః । 
ॐ చ వేదార్థ వకారః తే వై భగవతోత్తమాః ॥ 


259 


44 


45 


46 


47 


48 


49 


50 


51 


59 


53 


130 


శ్రీస్కాందపురాణే, ఏకాదశో9_ధ్యాయః 


ధర్మశాస్తములను చక్కగా చెప్పగలిగినవారును, సత్యము పలుకుటలో దీక్ష 


కలవారును, అట్టి సజ్జనులను, సేవించువారును భాగవతోత్తములు. 44 


పురాణములకు వ్యాఖ్యానములను వబాయువారును, వాటిని విను వారును, 
పురాణములనుచెప్పెడివారియందు భక్తికలవారును భాగవతోత్తములు. 45 


ఎల్లపుడు గో బ్రాహ్మణ సేవలనొనర్చువారును, తీర్థయాత్రల నొనరించు వారును 
భాగవతోత్తములు. 46 


ఇతరుల అభివృద్దినిగాంచి సంతసించువారును, ఎల్లపుడు హరినామస్మరణ 
చేయువారును, భాగవతోత్తములు. 47 


భగవదర్చనకై తోటలను వేయుటయందాసక్తి కలవారును, చెరువులను సంరక్షించు 
వారును, చెరువులను, బావులను త్రవ్వించువారును భాగవతోత్తములు. 48 


పుష్మరిణులను త్రవ్వించువారును, దేవాలయముల నిర్మింప జేయు వారును, 
గాయత్రిని నిత్యము జపించువారును భాగవతోత్తములు. 49 


విష్ణునామముల విని ఆమోదించువారును. సంతసించువారును, వినునపుడు 
శరీరమున పులకలు కలుగువారును భాగవతోత్త ములు. 50 


తులసివనమును గాంచినంతనే నమస్మరించువారును, తులసి పుల్లను చెవిలో 
ధరించినవారును భాగవతోత్తములు. 51 


తులసీదళమును వాసనచూచి సంతసించువారును. తులసి మృత్తికను ధరించు 
వారును భాగవతోత్తములు. 52 


తమ వర్ణాశమధర్శ్మములయందాసక్తికలవారును. అతిథుల పూజించువారును, 
వేదార్థములను బోధించువారును భాగవతోత్తములు. 58 


260 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


విదితాని చ శాస్తాణి పరార్థం ప్రవదన్తి యే । 
సర్వత్ర గుణభాజో యే తే వై భాగవతోత్తమాః ॥ 


పానీయదాననిరతా హ్యన్నదానరతాశ్చ యే । 
ఏకాదశీవ్రతపరాః తే వై భాగవతోత్తమాః ॥ 


గోదాననిరతా యే చ కన్యాదానరతాశ్చ యే । 
మదర్ధం కర్మకర్తారః తే వై భాగవతోత్తమాః ॥ 


మన్మానసాశ్చ మద్భక్తా యే మద్భజనలోలుపాః । 
మన్నామస్మరణాసక్తాః తే వై భాగవతోత్తమాః ॥ 


బహునాత్ర కిముక్తేన? సజ్లే పాత్తే బ్రవీమ్యహమ్‌। 
సద్గుణాయ ప్రవర్తన్తే తే వై భాగవతోత్తమాః ॥ 


ఏతే భాగవతా విప్రాః కేచిదత్ర ప్రకీర్తితాః । 
మమాపి గదితుం శక్యా నాబ్ద్బకోటి శతైరపి ॥ 


రామానుజ! మహాభాగ! మద్భక్తానాబ్బు లక్షణమ్‌ । 
మయి భక్తే త్వయి ప్రీత్యా హ్యుక్తం కిల మహామతే! ॥ 
& సూతః - 

ఏవం వః కథితం విప్రాః శౌనకాద్యా! మహౌజసః । 
వృషాద్రౌ చ వియద్గజ్లా తీర్థమాహాత్యముత్తమమ్‌!। 


ఇతి శ్రీస్ఫాన్సవురాణో శ్రీవేజిటాచలమాహోత్ళే ఆకాశగజ్తామావోత్యు 
రామానుజవతచర్యాదివర్ధనం నామ వకాదశో౭_ ధ్యాయః 


=° न्च 


261 


54 


55 


56 


5¶ 


58 


59 


60 


61 


131 


శ్రీస్కాందపురాణే, ఏకాదశో9_ధ్యాయః 


తమకు తెలిసిన శాస్త్రములను పరుల కుపదేశించువారును, సకల సద్దుణో పేతులును 
భాగవతోత్తములు. 54 


జలము నొసంగుటలో దీక్షబూనినవారును అన్నదానమున నాసక్తికలవారును, 
ఏకాదశీవ్రతమును పాటించువారును భాగవతోత్తములు ర్‌ర్‌ 


గోదానముల నాచరించుటలో (శ్రద్ధగలవారును, కన్యాదానమున నాసక్తి కలవారును 
నాప్రీతికైకర్మలనాచరించువారును భాగవతోత్తములు. 56 


నాయందే మనస్సుకలవారు, నాకు భక్తులైనవారును, నన్ను భజించుటయుందాసక్తి 
కలవారు నా నామ జపమున శ్రద్ధకల వారు భాగవతోత్తములు 57 
పెక్కుమాటలేల? నీకు సంక్షేపముగ తెలిపెదను. సద్గుణములు కలిగినవారే 
భాగవతోత్తములు. 58 


రామానుజా! భాగవతోత్తముల లక్షణములను కొంచెముగా మాత్రమే తెలిపితిని. 
నే నైనను శతకోటి సంవత్సరములకైనను వారి లక్షణముల పూర్తిగా తెలుపజాలను. 


పుణ్యశీల! బుద్దిమంతుడా! రామానుజా నా భక్తుల లక్షణములను నీవు నా 
భక్తుడవను ప్రీతితోచెప్పితినని శ్రీనివాసుడు తెలిపెను. 60 


శ్రీసూతుడు - 
తేజశ్ళాలురగు శౌనకాది మహామునులారా! వేంకటాచలమున గల ఆకాశగంగా 
తీర్ధ మాహాత్యమిట్లు చెప్పబడినదని సూతుడు శౌనకాదులకు తెలిపెను. 61 


ఇది శ్రీస్మాందవురాణమున శ్రీవేంకటాచలమావోత్సుమున 
ఆకాశగంగా మాహాత్మ్యము, రామానుజుని వ్రతచర్వాదుల తెలుపు 
పదునొకండవ అధ్యాయము. 


य) ० (ప్రం क्क 


262 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
అథ ద్వాదశో£౨_ ధ్యాయః 
దానార్హ సత్సాత్ర నిర్ణయః 

వౌ ణి 
బుషయః- 
భగవన్‌! సూత! సర్వజ్ఞ వేదవేదాన్తకోవిద । 
దానాని కస్మై దేయాని దానకాలశ్చ కీదృశః ॥ 
కశ్చ తత్ర్రతిగృహ్హీయాత్‌ సర్వం నో వక్తుమర్హసి ॥ 
& సూతః - 
మహాపుణ్యప్రదే క్షేత్రే వేజ్బటాఖ్యే ద్విజోత్తమాః | 
సర్వేషామేవ వర్ణానాం బ్రాహ్మణః పరమో గురుః ॥ 
తస్మై దానాని దేయాని స తారయతి పణ్ణితః ॥ 
బ్రాహ్మణః ప్రతిగృహ్హీయాత్‌ వర్ణయిత్వా త్వవర్ణకమ్‌॥। 

దానస్య అనర్హబ్రాహ్మణగణనా 

షణ్జస్య పుత్రహీనస్య దమాచారరతస్యచ । 
వేదవిద్వేషిణశ్రైవ ద్విజవిద్వేషిణస్తథా ॥ 
స్వకర్మత్యాగినశ్చాపి దత్తం భవతి నిష్పలమ్‌ I 
పరదారరతస్యాపి పరద్రవ్యరతస్య చ ॥ 
గాయకస్యాపి విప్రస్య దత్తం భవతి నిష్పలమ్‌ । 
అసూయావిష్టమనసః కృతఘ్నస్య చ మాయినః ॥ 
జ్ఞానశూన్యస్య విప్రస్య దత్తం భవతి నిష్ఫలమ్‌ । 
నిత్యం యాచ్చాపరస్యాపి హింసకస్యాబలస్య చ॥ 
నామవిక్రయిణశ్రైవ వేదవిక్రయిణస్తథా । 
స్మృతివిక్రయిణశ్రైవ ధర్మవిక్రయిణస్తథా ॥ 


263 


132 


శ్రీస్కాందపురాణే, ద్వాదశో9_ధ్యాయః 
పండ్రెండవ అధ్యాయము 
దానమొసంగ తగిన సత్నా(త్రుల నిర్ణయించుట 


2०5562९० - 
సర్వము నెటింగినవాడా! వేదవేదాన్తముల పరిపూర్ణముగా తెలిపిన సూతా! దానము 
లెవరికీయవలెను? దాన మొనరింప తగిన కాలమెట్టిది? దానినెవరు ప్రతిగ్రహింతురో 


సర్వము మా కెటింగింపుమని శౌనకాదులు సూతునడిగిరి. il 
శ్రీ సూతుడు 

శౌనకాది మహర్షులారా! అన్ని వర్ణములలోను బ్రాహ్మణుడే ఉత్తముడగు ఆచార్యుడు. 
మహాపుణ్యమునొసంగు వేంకటా చలక్ష్మేత్రమున 2 


దానముల నాతనికే యొసంగవలెను. ఆతదే దాన మొనంగిన వారిని 
తరింపజేయును. జాతిభ్రష్టుని నుండి తప్ప తక్కినవారి నుండి బ్రాహ్మణుడు 
దానమును పరిగ్రహింప వచ్చును 8 
దానమే నివ్వదగని బ్రాహ్మణులను చెప్పుట 
నవుంసకునకు బిడ్డలు లేనివానికి డాంభికాచారపరులకు, వేదములను 
ద్వేషించువానికి, (బ్రాహ్మణులను ద్వేషించువానికి 4 
తన వర్ణధర్మములను విడచినవానికి, చేసిన దానము नब). ఇతరులభార్యల 
నాశించువానికి, ఇతరుల ద్రవ్యమును కోరువానికి ర్‌ 
బ్రాహ్మణుడైన పాటగాని కిచ్చిన దానము నిష్ఫులము. అసూయచె నిండిన మనసు 
గలవానికి, చేసిన మేలు మరచువానికి, మాయలు చేయువానికి 6 
అజ్ఞానుడగు బ్రాహ్మణున కొసంగిన దానము నిరర్ధకము. యాచకునకు, ప్రాణులను 
హింసించువానికి, దుర్చలునకు 7 
డబ్బు తీసుకొని భగవద్భజనను చేయువానికి, వేదమును చెప్పి డబ్బు తీసుకొని 
నేర్చినవానికి స్మ లతులను చెప్పి డబ్బు తీసుకొనిన వానికి ధర్మముల నమ్ముకొనిన 


వానికి (ధనమున కాశించి ధర్మములను వారి కనుకూలముగా చెప్పువానికి)8 


264 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


పరోపతా శీలస్య దత్తం భవతి నిష్ఫలమ్‌ । 
యే కేచిత్సాపనిరతా నిన్టితాః సుకృతైస్తథా ॥ 


న తేభ్యః ప్రతిగృహ్లీయాత్‌ న దేయం వాపి కిఇ్చన । 
సత్మర్మనిరతాయైవ శ్రోత్రియాయా9_హితాగ్నయే ॥ 


వృత్తిహీనాయ వై దేయం దరిద్రాయ కుటుమ్మినే । 
దేవపూజాసు సకాయ పురాణకథకాయ చ ॥ 


దేయం ప్రయత్నతో విప్రాః దరిద్రాయ విశేషతః । 
బహునా కిమిహోక్తేన శృణుధ్వం ద్విజసత్తమాః ॥ 


సర్వేషాం బ్రాహ్మణానాజ్బ ప్రదాతుం శక్యతే సదా । 
వన్దాభర్రే ప్రదత్తజ్చేత్‌ రాసభో జాయతే నరః ॥ 


నమస్మ్కారాయోగ్యపురుష గణనా 


నాస్తికం భిన్నమర్యాదం పుత్రహీనం జడం ఖలమ్‌ । 
స్తేయినం కితవజ్బావ కదాచిన్నాభివాదయేత్‌ 11 


పాషణ్ణం పతితం వ్రాత్యం వేదవిక్రయిణం తథా । 
కృతఘ్నం పాపనిరతరం కదాచిన్నాభివాదయేత్‌ ॥ 


తథా స్నానం ప్రకుర్వన్తం సమిత్పుష్పకరం తథా । 
ఉదపాత్రధరజ్బావ భుఖ్టున్తం నాభివాదయేత్‌ ॥ 


వివాదశీలినం ०९३० వమన్తం జనమధ్యగమ్‌ । 
భిక్షాన్నధారిణజ్చావ శయానం నాభివాదయేత్‌ ॥ 


వన్ధ్యాజ్బ్చ పుప్పిణీం జారాం సూతికాం గర్భపాతినీమ్‌। 
వ్రతఘ్నీళ్బు తథా చజ్డీ కదాచిన్నాభివాదయేక్‌ ॥ 


265 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


133 


శ్రీస్కాందపురాణే, ద్వాదశో9_ధ్యాయః 


ఇతరులను పీడించువానికి, ఇచ్చిన దానము నిష్టలము. పాపశీలుర నుండియు 
పుణ్యకర్మల విడచిన వారినుండి 9 


దానమును తీసుకొనరాదు. వారికి దానము నీయరాదు. సత్మర్మలయందాసక్తి 
గలవానికి, వేదవిహితాచారముల నొనర్చు వానికి, నిత్యాగ్నిహోత్రునకు 10 


జీవనోపాధి లేనివానికి, దరిద్రునకు బహుసంతానవంతునకు, దేవపూజలయం 
దాసక్తి కలవానికి పురాణముల చెప్పువానికి 11 
సర్వప్రయత్నములచే దరిద్రునకు దానము నిడుటయే (శ్రేయస్మరమైనది. 
శౌనకాదులారా! వేయి మాటలేల? వినుడు. 12 


(బ్రాహ్మణుల కందరకు దాన మొసంగవచ్చును. కాని గొడ్రాలి భర్తకు దానమొసంగిన 

అతడు గాడిదయె జనించును. 13 
నమస్మరించ దగని పురుషులను పేర్మొనుట 

దేవుడు, వేదములు లేవని వాదించువానికి, కులమర్యాద నెజుంగనివానికి, పుత్రులు 

లేనివానికి, మూర్చునకు, దుష్టునకు, దొంగతనము చేయువానికి, జూదగానికి 

ఎన్నడును నమస్మరించ రాదు. 14 


పాషండునకు, వర్ణాశ్రమ ధర్మముల వీడినవానికి, సంస్కారము లేనివారికి వేదముల 
నమ్ముకొనువానికి, చేసిన మేలు మరచిన వానికి, పాపములయం దాసక్తి కలవారికి 
నమస్మరింపరాదు. 15 

స్నానమాచరించుచున్నవానికి, సమిధలు పువ్వులు చేతిలో ధరించినవానికి, చేతిలో 
నీటిపాత్రను ధరించినవానికి, భుజించు చున్నవానికి నమస్మరింపరాదు. 16 

జగడ మొనరించువానికి, మిక్కిలి కోపిష్టికి, వాంతిచేసుకొనుచున్న వానికి, 
జనులమధ్యలోనున్నవానికి, భిక్షాటనమొనరించిన యన్నముచేతిలోనున్నవానికి 
పండుకొనియున్నవానికిని నమస్మరింపరాదు. 17 

గొడ్రాలునకు, రజస్వలయైనదానికి, వేశ్యావృత్తిలోనున్నదానికి, పురిటిలోనున్నదానికి 
ప్రయత్నపూర్వకముగా గర్భమును పోగొట్టుకొనినదానికి, వ్రతమునుచెరిచినదానికి, 


మిక్కిలి కోపము కలదానికిని యెప్పుడును నమస్మరింపరాదు. 18 


266 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
సభాయాం యజ్ఞశాలాయాం దేవతాయతనేష్వపి । 
ప్రత్యేకం తు నమస్కారో హన్తి పుణ్యం పురాతనమ్‌॥। 
శ్రాద్ధవ్రతే నియుక్తజ్బ దేవతాభ్యర్చకం తథా । 
యజ్ఞజ్బు + కుర్వన్తం నాభివాదయేత్‌॥ 
కుర్వతే వననం యస్తు న కుర్యాతృతివన్దనమ్‌ । 
నాభివాద్యః స విజ్లేయో యథా శూద్రస్తధైవ చ ॥ 
తస్మాత్సర్వేషు కాలేషు బుద్ధిమాన్‌ బ్రాహ్మణోత్తమః। 
వన్ఫాపతిం ద్విజం కరం కదాచిన్నాభివాదయేత్‌ ॥ 


ఆకాశగంగా మాహాత్యమ్‌ 
శ్రీ సూతః - 
అత్రేతిహాసం వక్ష్యామి పుణ్యశీలస్య ధీమతః । 
సనత్ముమారమునయే నారదేన ప్రభాషితమ్‌ । 
తద్వక్ష్యామి ముని్రేష్టాః శృణుధ్వం సుసమాహితాః ॥ 
పురా గోదావరీతీరే సర్వధర్మపరాయణః । 
పుణ్యశీలో ద్విజవరః సత్యవాదీ జితేన్టియః ॥ 
దయావాన్‌ సర్వభూతేషు దేవాగ్నిద్విజపూజకః I 
కర్మణా జన్మశుద్ధశ్చ మాతాపితృహితే రతః ॥ 
గురుభక్తిః సదాక్షిణ్యో బ్రహ్మణ్యః సాధుసమ్మతః 
ఏతాదృశగుణైర్యుక్తః పుణ్యశీలస్య ధీమతః ॥ 


గృహం సమ్రాప్తవాన్‌ విప్రో వేదవేదాజ్ఞపారగః 
ప్రార్థితః పుణ్యశీలేన పితృ[శ్రాద్ధేల_ తివేగతః ॥ 


తం విప్రం (శ్రోత్రియం శాన్తం పితృథ్రాద్దే నియోజ్య వై 
శ్రాద్ధం చకార ధర్మాత్మా ప్రత్యాబ్దికమనుత్తమమ్‌ ॥ 
267 


19 


20 


21 


22 


23 


24 


25 


26 


97 


28 


134 


శ్రీస్కాందపురాణే, ద్వాదశో9_ధ్యాయః 
సభయందున, యజ్ఞశాలయందును, దేవతాగ్భహముల యందును ప్రత్యేకముగా 


నొకరికే నమస్కరించిన పూర్వపుణ్య మంతయు నశించును. 19 
శ్రాద్ధ మొనర్చినవానికి, దేవతారాధననొనర్చుచున్నవానికి, యజ్ఞ మొనర్చువానికి, 
తర్పణమును విడచుచున్నవానికి నమస్మరింప రాదు. 20 
ఎవరైన నమస్మరించిన మరల నమస్మరింపని వారికి శూద్రునకు వలెనెన్నడు 
నమస్మరింపరాదు. 21 
కావున నెల్లపుడును బుద్ధిమంతుడగు బ్రాహ్మణుడు గొడ్రాలు భర్తకును దుర్మార్గుడగు 
(బ్రాహ్మణునకును ఎన్నడును నమస్మరింపరాదు. 22 


ఆకాశగంగా మాహాత్యమ్‌ 
శ్రీ సూతుడు - 
సనత్ముమారునకు నారదుడు తెలిపిన బుద్ధిమంతుడగు పుణ్యశీలుని చరితమును 
మీకు తెలిపెదను. శౌనకాది మునిపుంగవులారా! సావధానముగా వినుడని సూతుడు 


మరల చెప్పుట కారంభించెను. 28 
పూర్వము గోదావరీ తీరమున సర్వధర్మముల నాచరించుటయం దాసక్తి కలవాడై 
నిజమునే పలుకువాడై ఇంద్రియములను జయించి 24 


అన్ని ప్రాణులయందు దయకలిగి దేవ అగ్ని బ్రాహ్మణ పూజల నొనరించుచు 
కర్మచేతను, జన్మముచేత పరిశుద్ధమైనవాడై తల్లిదండ్రులకు మేలుచేయుటయందే 
యాసక్తి కలిగి 25 

గురుభక్తి కలిగి దయాస్వభావుడై (బ్రహ్మనుగూర్చి ధ్యానించువాడై, సజ్జనులచే 
నాదరింపబడువాదై బ్రాహ్మణ్రేష్ణడగు పుణ్యశీలుడు కలడు. ఇట్టి సద్దుణ 
సంపన్నుడగు పుణ్యశీలుని 26 

గృహమునకు వేదవేదాబ్బముల చక్కగా నధ్యయన మొనరించిన బ్రాహ్మణుడు 
చనుదెంచెను. ఆతడు పుణ్యశీలునిచే పితృ శాద్ధమున భోక్తగా నుండుమని 


ప్రార్థింపబడి యందుల కంగీకరించెను. 27 

పుణ్యశీలుడును శోత్రియుడగు నా (బ్రాహ్మణుని పితృశ్రాద్ధమున భోక్తగా నుంచి ఆ 

ధర్మాత్ముడు గొప్పదగు శ్రాద్ధము నాచరించెను. 28 
268 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
పుణ్యశీలస్య न గర్భభముఖత్వప్రాప్తిః 
తతః కాలాన్తరే తస్య పుణ్యశీలస్య చాననే । 
వైరూప్యం ప్రాప్త్రమత్యుగ్రం రాసభాననవత్తదా ॥ 
తతః ఫీన్నమనా భూత్వా పుణ్యశీలో9_ తిధార్మికః | 
నిఃశ్వస్య బహుధా ఖిన్నః ప్రపేదేత_ గస్య్రయోగినః ॥ 
సువర్ణముఖరీతీరే బుషిసబ్బ నిషేవితే । 
ఆశ్రమం పరమం దివ్యం సర్వకామఫలప్రదమ్‌ ॥ 


తత్రా౭.శ్రమే మునివరైః సేవ్యమానమహార్నిశమ్‌ । 
దృష్ట్వా9_ గస్యం మహాత్మానం సర్వలోకహితైషిణమ్‌!। 
ప్రణామమకరోత్తస్మై గార్జభాస్యో౭_తిదుఃఖీతః ॥ 
2१९६२९8 :- 

తపోనిధే నమస్తుభ్యం అగస్త్య మునిసేవిత । 
కుత్సితాస్యం మహాపాపం రక్ష రక్ష దయానిధే ॥ 


కేన దోషేణ మే చాత్ర ముఖస్యాసీద్విరూపతా । 
మయి ప్రీత్యా మహాభాగ వదస్వ! మునిసత్తమ ॥ 


86258 
విప్రవర్య! మహాభాగ! పుణ్యశీల మహామతే । 
ఆననస్య విరూపం వై శృణు నాన్యమనా ద్విజ ॥ 
వన్ధ్యాపతేః శ్రాద్ధనిమన్తణానర్దత్వ ప్రశంసా 
కజ్బిద్విప్రం గుణనిధిం వేదవేదాజ్ఞపారగమ్‌ । 
(&०(8 ०८०० పుత్రరహితం శ్రాద్ధే త్వం వినియుక్తవాన్‌ ॥ 


269 


29 


30 


31 


39 


33 


34 


35 


36 


135 


శ్రీస్కాందపురాణే, ద్వాదశో9_ధ్యాయః 
గొడ్రాలు భర్తను శ్రాద్ధమున భోక్తగా నుంచుటచే 
పుణ్యశీలునకు గాడిద ముఖము వచ్చుట 
కొంతకాలము గడచిన తరువాత పుణ్యశీలుని ముఖమున గాడిద ముఖమువలె 
యసహ్యమగు రూపము పొడసూపెను. 29 


దానివలన పుణ్యశీలుడు నిట్టూర్చి పలువిధముల మనస్సున దుఃఖీంచుచు, 
అగస్యమహర్షి ఆశ్రమమున కేగెను. 30 


మునిగణములచే సేవింపబడుచున్న సువర్ణముఖరీ తీరముగల సకలకోరికల నొసంగు 
దివ్య్వమగు నాయాశ్రమమున 91 


మునిపుంగవులచే నెల్ల 2९५९००८8 సేవింపబడుచు సకలలోక కల్యాణము నాశించు 
మహాత్ముడగు నగస్యుని గాంచి గాడిద ముఖముగల నా బ్రాహ్మణుడు మిక్కిలి దుః 


ఖించుచున్నవాడై నమస్కరించెను. 32 
పుణ్యశీలుడు ~ 

మరియు “తపశ్శాలీ! మునిగణ సంపూజితా! అగస్త్యా! దయానిధే! జుగుషప్పాకరమగు 
గార్జభముఖము కలిగి పాపాత్ముడనైయున్న నన్ను రక్షింపుము. 33 


ఏదోషమువలన నా ముఖమునకీ కుత్సితరూపము సిద్ధించెనో నాయందు 


దయయుంచి తెలుపుమని ప్రార్థించెను. 34 
అగస్త్యుడు 

బ్రాహ్మణ ్రేష్టా! పరమపూజ్యా! బుద్దిశాలీ! పుణ్యశీలా! నీ ముఖమీరూపమున 
నుండుటకు కారణము తెలిపెదను. సావధానముగా వినుము. 35 


గొడ్రాలు భర్తను శ్రాద్ధమున భోక్తగా నుంచరాదని తెలుపుట 


గుణశాలియు, వేదవేదాబ్బముల నాసాంతమధ్యయనమొనరించిన వాడయ్యును 
సంతానములేని (8१९०७०९ నీవు శ్రాద్ధమున భోక్తగా నుంచితివి. 36 


270 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
తేన దోషేణ మహతా ముఖే తవ విరూపతా । 
యే లోకే హవ్య వ్యాదౌ వన్టాయాః స్వామినం ద్విజమ్‌॥॥ 
నియోజయన్ర్తి తే యాన్తి ముఖే గర్భభరూపతామ్‌ । 
శుభకర్మణి వా విప్ర! పైతృకే వాపి కర్మణి ॥ 
వన్వాపతిం మహాపాపం కదాచిన్న నిమగన్రయేత్‌ । 
వన్ధ్యాపతిం మహాక్టూరం వృషలీపతిమేవ వా ॥ 
శ్రేయస్మామీ హి విపేన్ష శ్రాద్ధే తు న నిమన్రయేత్‌। 
వేదశాస్తాదియుక్తో? పి కులీనః కర్మరోల_పి వా॥ 
వన్ధాభర్తా ద్విజ శ్రేష్ట! శ్రాద్ధేత్యాజ్యః కథజ్బాన । 
జ్యోతిష్టోమాదియజ్ఞేషు వ్రతేషు చ తపస్సు చ ॥ 
సమర్శ్భో౭_పి ద్విజ[శ్రేష్టః శ్రాద్ధే వన్ఫాపతిం త్యజేత్‌ । 
అలభ్యే తు ద్విజే పాత్రే తన్తుమాత్రోపజీవినమ్‌ ॥ 
పుత్రవన్తం సదాచారం శ్రాద్దార్ధన్తు నిమన్రయేత్‌ । 
తదభావే ద్విజ[శ్రేష్ట పుత్రం వా౭_నుజమేవ వా ॥ 


ఆత్మానం వా నియుజ్ఞీత శ్రాద్ధే వన్యాపతిం త్యజేత్‌ । 
పుణ్యశీల! మహాభాగ! చోద్ధృత్య భుజముచ్యతే ॥ 


సర్వథా పుత్రహీనన్తు శ్రాద్దార్థం న నియోజయేత్‌ । 
వన్ధాపతిం ద్విజం యస్తు శ్రాద్ధకర్తా నియోక్ష్యతి । 
తచ్రాద్ధమాసురం జ్ఞేయం కర్తా చ నరకం వ్రజేత్‌! 


ఆకాశగంగాస్నానేన పుణ్యశీలస్య తద్వికృతినివృత్తిః 
బహు నాత్ర కిముక్తేన తద్గోషవినివృత్తయే । 
ఉపాయం తే ప్రవక్ష్యామి స్వర్ణముఖ్యాస్తటే శుభే ॥ 


271 


37 


38 


39 


40 


41 


42 


43 


44 


45 


46 


136 


శ్రీస్కాందపురాణే, ద్వాదశో9_ధ్యాయః 


ఆ గొప్ప దోషముచే నీకు ముఖమున గార్దభ రూపము కలిగినది. లోకములో 
నెవరైనను దేవపితృకార్యములలో గొడ్రాలు భర్తను 37 


భోక్తగానుంచిన వారిముఖమున గాడిదరూపము కలుగును. శుభకర్మలలోగాని 
పితృకర్మలలోగాని 38 


గొడ్రాలు భర్తను నియోగించరాదు. గొడ్రాలు భర్తనుగాని, కూరుడగు శూద్ర ప్రీ 
భర్తనుగాని (శూద్రప్రీతో సంపర్మముగల బ్రాహ్మణుని) 39 


శ్రేయస్సును కోరు (బ్రాహ్మణోత్సముడు శ్రాధ్ధమున నియోగించరాదు. 
వేదశాస్త్రపారంగతుదైనను మంచికులమున పుట్టినవాడైనను నిత్యకర్మల 
నాచరించువాడైనను 40 


గొడ్రాలు భర్త బ్రాహ్మణశ్రేష్టుడైనను శ్రాద్ధమున విడువతగినవాడే, జ్యోతిష్టోమాది 
యజ్ఞములలోను వ్రతములలోను తపస్సునకు 41 


సమర్భుడైనను గొడ్రాలు భర్తను విడువలెను. తగిన బ్రాహ్మణుడు లభీంపకున్న 
యజ్ఞోపవీతముచే మాత్రము బ్రాహ్మణుడనని చెప్పుకొని జీవించుచు 42 


పుత్రులు కలవాడై, సదాచారవంతుడగు వానిని నియోగించవచ్చును. ఆతడును 
లభింపకున్న పుత్రునిగాని సోదరునిగాని 43 


తననేకాని నియోగించవచ్చును గాని గొడ్రాలు భర్తను మాత్రము నియోగించరాదు. 
ఇది చేయెత్తి చెప్పబడుచున్నది. (ప్రమాణ పూర్వకముగా చెప్పబడుచున్నది)44 
సంతానములేని స్త్రీ భర్తను శ్రాద్ధమున నియోగించిన నాశ్రాద్ధము రాక్షస శ్రాద్ధమే 
యగును. శ్రాద్ధ మొనరించినవాడు నరకమును పొందును. 45 


ఆకాశ గంగాస్నానముచే పుణ్యశీలునకు గార్జభ ముఖము పోవుట 
పలు విధముల భాషణలేల? ఆ దోషము పోవుటకై ఉపాయము తెలిపెదను. 
వినుము. పవిత్ర స్వర్ణముఖీ నదీతీరమున 46 


272 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
వర్తతే దేవసజ్జెశ్చ సేవితో వేజ్మటాచలః । 
మేరుపుత్రో మహాపుణ్యః సర్వకామఫలప్రదః ॥ 
తస్మిన్‌ వేజ్మటశైలే గ్రే సురాసురనమస్కృతే । 
వియద్గబ్లేతి నామ్నా వై తీర్ణమస్తి మహత్తరమ్‌ ॥ 
౧౧ ५ न्न ~> ~> 
సర్వపాపప్రశమనం ఆయురారోగ్యవర్ధనమ్‌ | 
త్వం గత్వా వేజ్బటం శైలం స్వామిపుష్కరిణీజలే ॥ 
స్నాత్వా సజ్మల్పపూర్వన్తు గజ్లాతీర్థమనన్తరమ్‌ I 
గత్వా తీర్ణవిధానేన స్నానం కురు మహామతే ॥ 
థ్‌ 
స్నానమాత్రాత్తత స్సద్యో ముఖస్యాస్య మహామతే! । 
వైరూప్యం తతణాదేవ నశ్యత్యేవ న సంశయః ॥ 
శ్రీ సూతః 
ఏవముక్తః పుణ్యశీలో హ్యగస్వేన మహాత్మనా । 
తం ప్రణమ్య మహాత్మానం వేజ్కటాద్రిం తతో యయౌ॥ 
శ్రీ సూతుడు 
తత్ర గత్వా మహాభాగః స్వామిపుష్కరిణీజలే । 
స్నాత్వా నియమపూర్వన్తు వియద్గజ్ఞాసమీపగః ॥ 
తత్ర స్నానేన ధర్మాత్మా కామవ(క్రోపమం ముఖమ్‌ । 
ప్రాప్తవాన్‌ పుణ్యశీలస్తు అహో తీర్ధస్య వైభవమ్‌ ॥ 
ఏవం వః కథితం విప్రాః నారదేన ప్రభాషితమ్‌ । 
సనత్ముమారమునయే శౌనకాద్యా మహౌజసః ॥ 


ఇతి శ్రీస్మాన్హపురాణో శ్రీవేజిటాచలమాహోళ్ళే 


ఆకాశగజ్లామావోత్యువర్ధనం నామ ద్వాదళోల_ ధ్యాయః 


----=>°@° <= 


273 


47 


48 


49 


50 


51 


59 


53 


54 


55 


137 


శ్రీస్కాందపురాణే, ద్వాదశో9_ధ్యాయః 


దేవతా సమూహములచే సేవింపబడుచు కోరిన కోరికల నొసంగు మేరుపుత్రుడగు 
పవిత్ర వేంకటాచలము గలదు. 47 


దేవరాక్షసులచే నమస్మరింపబడు నా వేంకటాచలమున ఆకాశగంగయను తీరరాజము 


కలదు. 48 
అది సర్వపాపములను పోగొట్టును. ఆయురారోగ్యములను వృద్ధిపొందించును. 
నీవా వేంకటాచలమునకేగి స్వామి పుష్కరిణిలో 49 
సంకల్పమును చెప్పుకొని స్నాన మాచరించి ఆకాశగంగకేగి యధథాశాగసప్త్రముగా 
స్నాన మాచరింపుము. 50 
స్నానము చేసినంతనే నీ ముఖమున కీ భయంకర రూపము నశించును. 
సందియములేదు. 51 

శ్రీ సూతుడు 


ఇట్లగస్యుడు తెలుపగా నా మహాత్మునకు నమస్మరించి వేంకటాచలమునకు 22252 


స్వామిపుష్కరిణిలో నియమముతో స్నానమాచరించి ఆకాశగంగను సమీపించిర్‌8 


అందు స్నానమాచరించి మన్మథునివల నందమగు ముఖమును పొందెను. 54 
తీర్ణవైభవమెంత యద్భుతమైనది 54 


శౌనకాది మహర్షులారా! సనత్ముమారునకు నారదుడు తెలిపిన చరిత్రను నేను 
మీకు తెలిపితిని. 55 


ఇది శ్రీ స్మాందవురాణమున శ్రీవేంకటాచలమావోత్యమున ఆకాశగంగా 
మాహాత్యవర్థనమను పండ్రెండవ అధ్యాయము. 


- (०) శతకల 


274 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
అథ త్రయోదశో9౨_ ధ్యాయః 
చక్రతీర్థమాహాత్యమ్‌ 
శ్రీ సూతః - 
అథా౭_హం సమవక్ష్యామి ద్విజేన్రాస్సత్యవాదినః। 
చక్రతీర్థస్య మాహాత్యం సర్వపాప ప్రణాశనమ్‌ ॥ 
యే డ్రుణ్వన్తి మహాపుణ్యం చక్రతీర్థస్య వైభవమ్‌ । 
తే యాన్ని విష్ణుభవనం పునరావృత్తివర్ణితమ్‌ ॥ 
అన్నదానే చ విముఖా జలదానే తథైవ చ । 
గోదానవిముఖా యే చ శుద్దాస్తేల_ (త్ర నిమజ్ఞనాత్‌ । 
తస్మాత్పుణ్యతమం తీర్ధం చక్రతీర్థమనుత్తమమ్‌ ॥ 


పద్మనాభాఖ్య ద్విజకృతతపస్తుష్ట భగవదావిర్భావః 
శ్రీ సూతః 
పురా శ్రీవత్సగోత్రీయః పద్మనాభో జితేన్టియః । 
చక్రపుష్కరిణీతీరే 852 _ తప్యత మహత్తపః ॥ 


దయాయుకో నిరాహారః సత్యవాదీ జితేన్లియః | 
ఆత్మవత్సర్వభూతాని పశ్యన్‌ విషయనిస్ప హః ॥ 
సర్వభూతహితో దాన్తః సర్వద్వన్హ్వవివర్ణితః । 
వర్షాణి కతిచిత్సోఐం_ యం జీర్ణపర్ణాశనో9_భవత్‌ ॥ 


కజ్చిత్కాలం జలాహారో వాయుభక్షః కియత్సమాః । 
ఏవం ద్వాదశవర్నాణి పద్మనాభో మహామునిః ॥ 


275 


138 


శ్రీస్మాందపురాణే, త్రయోదశో9_ ధ్యాయః 
పదమూడవ అధ్యాయము 
చక్రతీర్థ మాహాత్యము 


శ్రీ సూతుడు - 
సత్యశీలురగు శౌనకాది మహామునులారా! సకల పాపపరిహార మగు చక్రతీర్థ 
మాహాత్యమును తెలిపెదను వినుడు. 1 


మహాపవిత్రమగు ఈ చక్రతీర్ధవైభవమును వినినవారు మరల సంసారమున 
జన్మింపని మోక్షసామ్రాజ్యమును పొందగలరు. 2 


అన్నదానమును చేయుటకిష్టపడనివారైనను, జలదాన మొనరింపని వారైనను గోదాన 
మొనరించు ప్రీతిలేనివారైనను ఇచ్చట మునుగుటచే పవిత్రులగుదురు. కావున 
చక్రతీర్థము మిక్కిలి పుణ్యప్రదమును శ్రేష్టమైనదియునై యున్నది. 3 


పద్మనాభుడను బ్రాహ్మణుని తపమునకు సంతసించి 
భగవంతుడు ప్రత్యక్షమగుట 


శ్రీ సూతుడు 
శ్రీవత్స గోత్రీయుడును, ఇం(దియముల జయించినవాడును, పద్మనాభుడను 
బ్రాహ్మణుడు చక్రపుష్కరిణీ తీరమున 4 


దయకలవాడై, ఆహారమును భుజింపక సత్యమునే పలుకుచు, ఇంద్రియములను 
జయించి సకల (ప్రాణుల సుఖదుఃఖములను తనవిగనే భావించుచు, 
విషయములయందాసక్తినివీడి ర్‌ 


ప్రాణుల హితమును కోరువాడై, అంతరింద్రియ నిగ్రహము కలిగి శీతోష్టాది 
ద్వంద్వములవీడి కొన్ని వత్సరములు యెండుటాకులను భుజించియు 6 


కొన్ని సంవత్సరములు నీటిని మాత్రము త్రాగియు, కొన్ని సంవత్సరములు 
వాయువునే భుజించి నిట్లు పందైండు సంవత్సరములు 7 


276 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 

అతప్యత తపో ఘోరం దేవైరపి సుదుష్కరమ్‌ । 
అథ తత్తపసా తుష్టో భగవాన్‌ కమలాపతిః ॥ 
ప్రత్యక్షతామగాత్తస్య శజ్ఞచక్రగదాధరః । 
వికచామ్బుజపత్రాక్షః సూర్యకోటిసమప్రభః ॥ 
ఉన్మీల్య చక్షుషీ తత్ర దృష్టవాన్‌ వేజ్కటేశ్వరమ్‌ । 
శజ్ఞచక్రధరం శాన్తం శ్రీనివాసం కృపానిధిమ్‌ | 
దృష్ట్వా దేవం మహాత్మానం స్తోతుం సముపచక్రమే ॥ 

పద్మనాభాఖ్యద్విజకృత శ్రీనివాసస్తుతిః 
నమో దేవాధిదేవాయ వేజ్మటేశాయ శార్‌జ్లిణే । 
నారాయణాద్రివాసాయ శ్రీనివాసాయ తే నమః ॥ 
నమకల్మషనాశాయ వాసుదేవాయ విష్ణవే । 
శేషాచలనివాసాయ శ్రీనివాసాయ తే నమః ॥ 
నమః సస్రైలోక్యనాథాయ విశ్వరూపాయ సాక్షిణే । 
శివబ్రహ్మాదివన్సాయ శ్రీనివాసాయ తే నమః ॥ 
నమ కమలనేత్రాయ క్షీరాబ్ధశయనాయ తే । 
దుష్టరాక్షససంహర్రే శ్రీనివాసాయ తే నమః ॥ 
భక్తప్రియాయ దేవాయ దేవానాం పతయే నమః । 
ప్రణతార్తివినాశాయ శ్రీనివాసాయ తే నమః ॥ 
యోగినాం పతయే నిత్యం వేదవేద్యాయ విష్ణవే I 
భక్తానాం పాపసంహర్రే శ్రీనివాసాయ తే నమః ॥ 
ఏవం స్తుతో మహాభాగః శ్రీనివాసో జగన్మయః । 
పద్మనాభాఖ్యబుషిణా చక్రతీర్థనివాసినా | 
సనోషం పరమం ప్రాప్య వేజ్కటేశో దయానిధిః ॥ 


277 


139 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


శ్రీస్మాందపురాణే, త్రయోదశో9_ ధ్యాయః 


దేవతలకైనను శక్యముకాని ఘోరతపము నాచరించెను. ఆ తపమునకు 


శ్రీమన్నారాయణుడు సంతసించి 8 


శంఖచక్రధారియై వికసించిన తామర రేకులవంటి నేత్రములు కలిగి కోటిసూర్య 
సమానకాంతియుతుడై ప్రత్యక్షమాయెను. పద్మనాభుడు కనులు తెరచి 
వేంకటాచలపతిని గాంచెను. 9 
శంఖచ[క్రధారియు, శాంతగుణోపేతుడును, దయాసముద్రుడగు శ్రీనివాసుని 
సందర్శించి 10 
పద్మనాభుడు శ్రీనివాసుని స్తుతించుట 
దేవతలకు ప్రభువును శార్‌జ్ఞమును ధరించిన వేంకటాచలపతికి నమస్కారము. 
నారాయణాద్రియందు నివసించు శ్రీనివాసునకు నమస్కారములు. 11 


పాపముల పరిహరించువాడును, సర్వవ్యాపియు శేషాద్రివాసు డును నగు 
శ్రీనివాసునకు నమస్కారము. 12 


ముల్లోకములకును నాథుడును, విశ్వరూపములో సాక్షీభూత ముగా నున్నవాడును. 
శివుడు, బ్రహ్మ మొదలైనవారిచే నమస్మ రింపబడువాడును అగు శ్రీనివాసా! నీకు 
నమస్మారములు. 13 


తామరపద్మములవంటి నేత్రములు కలవాడును. పాలసముద్రమున పవళించి 
యుండువాడును. దుష్టరాక్షసులను సంహరించు శ్రీనివాసుడవగు నీకు 


నమస్మారము. 14 
భక్తులకు ప్రియమైనవాడును, దేవతలప్రభువును నమస్మరించిన వారి బాధలను 
పోగొట్టువాడునగు శ్రీనివాసుడవగు నీకు నమస్కారము. 15 


యోగీంద్రులకును ప్రభువైనవాడును వేదములచే తెలియదగిన వాడు, సర్వవ్యాపియు, 
భక్తుల పాపములను పారద్రోలు శ్రీనివాసునకు నమస్కారము 16 
అనియిట్లు సర్వలోక వ్యాపకుడును, దయాసముద్రుడగు శ్రీనివాసుడు చక్రతీర్థమున 
నివసించు పద్మనాభ మునీంద్రునిచే స్తుతింపబడి మిక్కిలి సంతసించెను. 17 


278 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
పద్మనాభం ద్విజవరం శాన్తం ధర్మపరాయణమ్‌ | 
సుధాధారోపమం వాక్యం అ(బవీత్‌ పురుషోత్తమః ॥ 


శ్రీభగలాన్‌ 
ద్విజవర్య! మహాభాగ! మత్పాదకమలార్చక! । 
చక్రతీర్థస్య తీరే త్వం ఆకల్పం పూజయన్‌ వస ॥ 
ఇత్యుక్త్వా భగవాన్విష్ణుః తత్రైవానరధీయత I 
అన్తరానం గతే దేవే శ్రీనివాసే జగద్దురౌ ॥ 

2౨0 ( 
చక్రతీర్థస్య తీరే తు వాసం చక్రే మహామతిః । 
తతః కాలాన్తరే కశ్చిత్‌ రాక్షసో భీమదర్భనః ॥ 
మునిం తం పద్మనాభాఖ్యం నారాయణపరాయణమ్‌। 
ఆయయాౌ భక్షితుం క్యరః క్షుధయా పరిపీడితః ॥ 
బ్రాహ్మణం తరసా సో౭_యం రాక్షసో జగ్భహే తదా! 
గృహీతస్తరసా తేన విప్రో వేదాజ్ఞపారగః ॥ 
ప్రచుక్రోశ దయామోధిం ఆపన్నానాం పరాయణమ్‌! 
నారాయణం చక్రపాణిం రక్ష రక్షే తి వై ముహుః ॥ 
వేజ్బటేశదయాసిన్నో! శరణాగతపాలక । 
త్రాహి మాం పురుషవ్యాఘ్ర! రక్షోవశముపాగతమ్‌॥ 
లక్ష్మీకాన్త! హరే! విష్ణో! వైకుణ్ధ! గరుడధ్వజ! । 
మాం రక్ష రక్షసా9 9 క్రాన్తం గ్రాహాక్రాన్తం గజం యథా॥ 


దామోదర! జగన్నా! | హిరణ్యాసురమర్దన I 
ప్రహాదమివ మాం రక్ష రాక్షేసేనాతిపీడితమ్‌ Il 


279 


18 


19 


20 


21 


22 


23 


24 


25 


26 


97 


140 


శ్రీస్కాందపురాణే, త్రయోదశో9_ ధ్యాయః 


బ్రాహ్మణ శ్రేష్ణుడును, శాంతగుణము కలవాదును, ధర్మమునందాసక్తి కలవాడునగు 
పద్మనాభునితో అమృత ప్రవాహమువలె మధురమగు వాక్యము నిట్లు పలికెను. 18 


శ్రీ భగవంతుడు 
పుణ్యాత్మా! నా పాదపద్మములనర్చించు బ్రాహ్మణ శ్రేష్టా! కల్పాంతము వరకును 
నన్ను పూజించుచు నీవీచక్రతీర్ద తీరముననే నివసింపుము. 19 


అని పలికి విష్ణవంతర్జానమునందెను. శ్రీనివాసుడట్లు అంతర్జితుడు కాగా 20 


పద్మనాభుడు చక్రతీర్థ తీరముననే వసించియుండెను. అంత కొంత కాలమునకు 
చూచుటకు మిక్కిలి భయంకరుడైన రాక్షసుడు ఆకలిబాధ కోర్వజాలక 21 


నారాయణ ధ్యానాసక్తుడగు పద్మనాభుని కబళింపనేతెంచి 22 


వేగముగా పద్మనాభుని పట్టుకొనెను. వేదాంగముల చక్కగా నధ్యయన మొనరించు 
పద్మనాభుడట్లు రాక్షసునికి చేజిక్కి 93 


దయాసముద్రుడును, ఆపదలోనుండువారిని రక్షించుటలో నాసక్తిగల చక్రపాణి 
యగు శ్రీమన్నారాయణుని “రక్షింపుము, రక్షింపుమని”మరల పిలచెను. 24 


వేంకటేశా! కరుణానిధే! శరణాగత పరిపాలకా! పురుషశ్రేష్టా! రాక్షసుని చేతిలో 
జిక్నిన నన్ను రక్షింపుము. 25 
శ్రియఃపతే! విష్ణో! వైకుంఠవాసా! గరుడుడు ధ్వజముగా గలవాడా! మొసలిచే 


పట్టుకొనబడిన గజేంద్రుని కాపాడినట్లు రాక్షసునికి చేజిక్కిన నన్ను కాపాడుము 


దామోదరా! జగన్నాధా! హిరణ్యాసుర సంహారకా! రాక్షసునిచే పీడింపబడు నన్ను 
ప్రహ్లాదుని కాచినట్లు కాపాడుము. 27 


280 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


పద్మనాభహననోద్యుక్తాసురవధాయ భగవత్కృత చక్రప్రేషణమ్‌ 


ఇత్యేవం స్తువతస్తస్య పద్మనాభస్య హే ద్విజాః । 
స్వభక్తస్య భయం జ్ఞాత్వా చక్రపాణిరయానిధిః ॥ 


స్వచక్రం ప్రేషయామాస భక్తరక్షణకారణాత్‌ । 
ప్రేరితం విష్ణుచక్రం తత్‌ విష్ణునా ప్రభవిష్ణునా ॥ 


ఆజగామాథ వేగేన చక్రపుష్కరిణీతటమ్‌ । 
అనన్తాదిత్యసజ్క్మాశం అనన్తాగ్నిసమప్రభమ్‌ ॥ 


మహాజ్వాలం మహానాదం మహాసురవిమర్దనమ్‌ । 
దృష్ట్వా సుదర్శనం విష్ణోః రాక్షసో౭_థ ప్రదుద్రువే ॥ 


భగవత్రేషిత చక్రకృతాసురవధః 
ద్రవమాణస్య తస్యాశు రాక్షసస్య సుదర్శనమ్‌ । 
శిరశ్చకర్త సహసా జ్వాలామాలాదురాసదమ్‌ ॥ 
తతో విప్రవరో దృష్ట్వా రాక్షసం పతితం భువి । 
ముదా పరమయా యుక్తః తుష్టావ చ సుదర్శనమ్‌॥ 
వుద్మనాభః - 
విష్ణుచక్ర! నమస్తేల స్తు విశ్వరక్షణదీక్షిత । 
నారాయణకరామ్ఫోజ భూషణాయ నమో9_స్తు తే ॥ 


యుద్ధేష్వసురసంహార కుశలాయ మహారవ । 
సుదర్శన! నమస్తుభ్యం భక్తానామార్తినాశన! ॥ 


రక్ష మాం భయసంవిగ్నం సర్వస్మాదపి కల్మషాత్‌ I 
స్వామిన్‌! సుదర్శన! విభో! చక్రతీర్థ! సదాభవాన్‌ ॥ 


281 


28 


29 


30 


31 


32 


33 


34 


35 


36 


141 


శ్రీస్కాందపురాణే, త్రయోదశో9_ ధ్యాయః 
పద్మనాభుని చంపుటకై సిద్ధపడిన రాక్షసుని చంపుటకై 
భగవంతుడు చక్రమును పంపుట 
అని ఇట్లు పద్మనాభుడు స్తుతింపగా తన భక్తుని భయమునెటింగి కృపాసముద్రుడగు 
శ్రీమన్నారాయణుడు 28 


తన భక్తుని కాపాడుటకై తన చక్రమును పంపించెను. సృష్టికర్త యగు విష్ణునిచే 
(ठ ०232९25 విష్ణుచక్రము 29 


వేగముగా చక్రతీర్ధమునకు చనుదెంచెను. అనేక సూర్యుల వలెను, పెక్కు 
అగ్నులవలెను కాంతికలిగెను. 80 


గొప్ప మంటలుకలిగి పెద్ద ధ్వనికలిగి ఘోర రాక్షసుల ద్రుంచగలిగిన శ్రీమహావిష్టు 
సుదర్శనమను చక్రమును గాంచి రాక్షసుడు పరుగెత్తసాగెను. 31 


భగవంతునిచే ప్రేరేపింపబడిన చక్రమువలన రాక్షసుడు చనిపోవుట 
మంటల సముదాయముచే దరిజేరనశక్యమైనదై చక్రము, పరుగిడుచున్న రాక్షసుని 
శిరమును వెంటనే [త్రుంచివేసెను. 32 


అంతట పద్మనాభుడు రాక్షసుడు భూమిపై పడియుండుటను గాంచి మిక్కిలి 
సంతసించి చక్రము నిట్లు స్తుతించెను 33 
వుద్మనాభుడు అ 

విష్ణుని చేతియందలి చక్రాయుధమా! ప్రపంచ రక్షణమునందు దీక్ష గలవాడా! 
శ్రీమన్నారాయణుని పద్మమువంటి చేతికలంకార మైనవాడా! నీకు నమస్మారము. 


యుద్ధములో రాక్షసులను త్రుంచుటలో నేర్పుగలవాడా! భయంకరముగ ధ్వనిచేయు 


వాడా! భక్తుల బాధలను పరిహరించు వాడా! నీకు నమస్కారము. 35 

స్వామీ! సుదర్శన మహారాజా! భయావిష్టుడనగు నన్ను పాపజాల మంతటి 

నుండియు రక్షింపుము. ప్రభూ! సర్వవ్యాపకా! సుదర్శనా! 36 
282 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 

సన్నిధేహి హితాయ త్వం జగతో ముక్తికాజ్డిణః | 
బ్రాహ్మణేనైవముక్తం తత్‌ విష్ణుచక్రం మునీశ్వరా। 
తం ప్రాహ పద్మనాభాఖ్యం ప్రీణయన్నివ సౌహృదాత్‌॥। 

ద్విజప్రార్థనయా చక్రకృతవరదానాదిః 
సుదర్శనః 
“పద్మనాభ మహాపుణ్యం చక్రతీర్థమనుత్తమమ్‌ | 
అస్మిన్‌ వసామి సతతం లోకానాం హితకామ్యయా । 
త్వత్సీడాం పరిచిన్యా9_ హం రాక్షసేన దురాత్మనా ॥ 
ప్రేరితో విష్ణునా విప్ర! త్వరయా సముపాగతః । 
త్వత్సీడకో౭ పి నిహతో మయా9_ యం రాక్షసాధమః॥। 
మోచితస్త్వం భయాదస్మాత్‌ త్వంహి భకో హరే స్సదా। 
చక్రతీర్థే మహాపుణ్యే సర్వపాపహరే ద్విజ ॥ 
సతతం లోకరక్షార్థం సన్నిధానం కరోమి తే । 
అస్మిన్‌ మత్సన్నిధానాత్తే తథా9_న్యేషామపి ద్విజ ॥ 
ఇతః పరం న పీడా స్యాత్‌ భూతరాక్షససమృవా । 
అస్మిన్‌ మత్సన్నిధానాత్స్యాత్‌ చక్రతీర్థ మితి ప్రథా ॥ 
స్నానం యే౭_త్ర ప్రకుర్వన్తి చక్రతీర్ధే విముక్తిదే । 
తేషాం పుత్రాశ్చ పౌత్రాశ్చ వంశజాః సర్వ ఏవ హి ॥ 
విధూతపాపా యాస్యన్తి త ద్విష్టోః పరమం పదమ్‌! 
ఇత్యుక్త్వా విష్ణుచక్రం తత్‌ పద్మనాభస్య పశ్యతః ॥ 
అన్యేషామపి విప్రాణాం పశ్యతాం సహసా ద్విజాః । 
చక్రపుష్కరిణీం తాం తు ప్రావిశత్‌ పాపనాశినీమ్‌ ॥ 


283 


37 


38 


39 


40 


41 


42 


43 


44 


45 


142 


శ్రీస్మాందపురాణే, త్రయోదశో9_ధ్యాయః 


ముక్తినిగోరు ప్రజల హితమునకై నీవు ఎల్లపుడును చక్రతీర్థమున విరాజిల్లు 
చుండుమిని ప్రార్థింపగా విష్ణుచక్ర మా బ్రాహ్మణుని స్నేహముతో సంతసింప 
జేయుచున్నదివలె నుండి యిట్లు పలికెను. 37 


బ్రాహ్మణుని ప్రార్థనచే చక్రము వరముల నొసంగుట 
సుదర్శనుడు 
పద్మనాభా! పరమ పవిత్రమును, మిక్కిలి గొప్పదగు ఈ చక్ర తీరమున లోకములకు 
మేలు నొనరింపగోరి వసించి యుందును. దుర్మార్గుడగు రాక్షసుడు నీకొనరించిన 
బాధను విచారించి 38 


శ్రీమన్నారాయణునిచే ్రేరేపింపబడి శీఘ్రముగా 3०९88. ఈ నీచుడును, 
నిన్ను నిందించినవాడునగు రాక్షసుడు నాచే, చంపబడెను. 39 


నీకీభయము తొలిగినది. నీ వెల్లపుడు విష్ణుభక్తుడవు గదా! సకలపాప సంహారకమగు 
పుణ్యచక్రతీర్థమున 40 


నెల్లవేళలను లోకరక్షణకై నీ సమీపముననే నివసింతును. ఇచ్చట నేను వసించి 
యుండుటంజేసి నీకు నితరులకును 41 


ఇక పై భూతములవలన, రాక్షసులవలన భయముకలుగ జాలదు, నేనిచటంజేసి 
దీనికి చక్రతీర్ధమను ప్రసిద్ధనామము సిద్ధించును. 42 


మోక్షము నొసంగు చక్రతీర్థమున స్నానమాచరించినవారి కొడుకులు మనుమలు 
వారి వంశమువారందరును 43 


పాపములు నశించి మోక్షస్తామాజ్యము నలంకరింతురు.” ఇట్లు పలికి పద్మనాభుడు 


చూచుచుండగా నా విష్ణుచక్రము 44 

ఇతరులగు బ్రాహ్మణులందరును చూచుచుండగా పాపముల నశింపజేయు 

పుష్కరిణిలో ప్రవేశించెను, 45 
284 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
చక్రతీర్థస్య మాహాత్యం విప్రేన్హాః పాపనాశనమ్‌ । 
యుష్మాకం కథితం సర్వం శౌనకాద్యాః మహౌజసః ॥ 
చక్రతీర్థసమం తీర్ధం న భూతం న భవిష్యతి । 
అత్ర స్నాత్వా నరో విప్రాః మోక్షభాజో న సంశయ! ॥ 
కీర్తయే దిమమధ్యాయం శృణుయాద్వా సమాహితః। 
చక్రతీర్థాభిషేకస్య ప్రాప్నోతి ఫలముత్తమమ్‌ ॥ 


ఇతి శ్రీస్కాన్సపురాణే శ్రీవేజ్బటాచలమాహాత్మ్య్యే 
చక్రతీర్థమహిమానువర్ణనం నామ త్రయోదశో9_ధ్యాయః. 


== 9 + శ్రక్‌కకా 


అథ చతుర్దశతో9_ధ్యాయః 


143 


46 


47 


48 


సుందరాఖ్యగంధర్వస్య రాక్షసత్వప్రాప్తినివృత్యోరుపోద్దాతః 


బుకయః- 
భగవన్‌! రాక్షసః కోత సౌ సూత పౌరాణికోత్తమ! I 
విష్ణుభక్తం మహాత్మానం! యో బ్రాహ్మణమబాధత ॥ 


& సూతః - 
వక్ష్యామి రాక్షసం కరం తం విప్రాః శృణుతాదరాత్‌। 
యథా చ రాక్షసో జాతో మునీనాం శాపవైభవాత్‌ ॥ 


పురా వైకుణ్ధసదృశే శ్రీరంగే విష్ణుమన్దిరే I 
వసిష్టాత్రిముఖా స్సర్వే విష్ణుభక్తా మహౌజసః ॥ 


శ్రీరంగనాథం దేవేశం భకానామభయ॥[ప్రదమ్‌ । 
ఉపాసాం చక్రిరే ముక్త శ్రీరంగపురవాసినః ॥ 


ద 


285 


శ్రీస్కాందపురాణే, చతుర్దశో9_ధ్యాయః 


శౌనకాది మహాతేజశ్శాలురగు మునీంద్రులారా! పాపహరమగు చక్రతీర్థ 


మాహాత్యమును మీ కెటింగించితిని, 46 
చక్రతీర్థమువంటి తీర్ధము మున్నులేదు. ముందుండబోదు, ఇచ్చట స్నానమాచరించిన 
మనుష్యులకు మోక్షము సిద్ధ్దించుట నిస్సంశయము. 47 


భక్తితో నీ యధ్యాయమును పఠించినను వినినను చక్రతీర్ధస్నాన ఫలము 
నందగలరు .48 


ఇది శ్రీ న్థాందవురాణమున శ్రీవేంకటాచల వమావోత్యమున 
చక్రతీర్థ >€ వర్ణించుట అనెడు 
పదమూడవ అధ్యాయము. 


పదునాల్లవ అధ్యాయము 


సుందరుడను గంధర్వునకు రాక్షసత్వము కలుగుట; 
మరల అది పోవుట యనెడు కథాప్రారంభము 


९०००६०९० ~ 
పురాణకథాచతురా! మహాత్ముడగు బ్రాహ్మణుని బాధించిన యా రాక్షసుడెవరో 
తెలుపుమని శౌనకాది మహర్షులు సూతునడిగిరి. 1 
శ్రీసూతుడు - 
సూతుడంతమహార్షులతో “బ్రాహ్మణులారా! క్టూరుడగు నా రాక్షసుడు మునుల 
శాపవశముననెట్లు రాక్షసుడాయెనో తెలిపెదను వినుడు. 2 
పూర్వము భూలోక వైకుంఠమనదగు శ్రీరంగనాథుని ఆలయమున వసిష్ట అత్రి 
మొదలగు తేజశ్శాలురగువిష్ణుభక్తులగు మౌనివరు లందరును 3 
శ్రీరంగమున నివసించుచున్న వారై భక్తుల కభయము నొసంగు దేవాధిదేవుడగు 
శ్రీరంగనాథుని ముక్తినిగోరి ధ్యానించిరి. 4 
286 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


కదాచిత్తత్ర గన్టర్వో వీరబాహుసుతో బలీ । 

సునరో నామ విప్రేన్హాః విటగోష్టీపరాయణః ॥ 
లలనాశతసంయుక్తో వివస్త్ర సలిలాశయే । 

చిక్రీడ స వివస్రాభిః సాకం యువతిభిర్ముదా ॥ 
కవేరజాయాస్తీర్థే తు వసిష్టో మునిభి స్సహ | 
మాధ్యాహ్నికం కర్తుమనాః యయా శ్రీరజ్ఞమన్టిరాత్‌ ॥ 
తానృషీనవలోక్యాథ రామాస్తా భయకాతరాః । 
వాసాంస్యాచ్చాదయామాసుః సున్దరో న తు సాహసీ! 
తతో వసిష్టః కుపితః శశాపైనం గతత్రపమ్‌ ॥ 


వసిష్టః :- 


యస్మాత్సున్ధర! वयन స్మాన్‌ లజ్జయా త్వయా! 
వాసో నాచ్చాదితం శీఘ్రం యాహి రాక్షసతాం తతః ॥ 


ఏవముక్తే వసిష్టేన రామాః ప్రాంజలయస్తదా । 
ప్రణిపత్య వసిష్టం తం భక్తినమేణ చేతసా । 
మునిమణ్ణలమరధ్యే తు వసిష్టమిదమట్రువన్‌ ॥ 


రామాః- 
భగవన్‌! సర్వధర్మజ్ఞ! చతురానననన్దన! | 
దయాసింధో9_ వలోక్యాస్మాన్‌ న కోపం కర్తుమర్హసి I 


పతిరేవ హి నారీణాం భూషణం పరముచ్యతే 1 
పతిహీనా తు యా నారీ శతపుత్రా౭ి పి సా మునే ॥ 


విధవేత్యుచ్యతే లోకే తాసాం జన్మనిరర్థకమ్‌ ] 
త(త్రసాదం కురు మునే పత్యావస్మాకమాదరాత్‌।। 


287 


10 


11 


12 


13 


144 


శ్రీస్కాందపురాణే, చతుర్దశో9_ధ్యాయః 


ఒకప్పుడు వీరబాహుని పుత్రుడును బలవంతుడునగు సుందరుడను (బ్రాహ్మణుడు 


శృంగారచేష్టలయందాసక్తి గలవాడై 5 


దిగంబరులగు నూర్గురు ప్రీలతోగూడి దిగంబరుడై సరస్సులో సంతోషముతో 
కీడించుచుండెను. 6 


ఆ సమయమున వనిమ్మడం మునులతో గూడి కావేరీతీర్భ్ణమున 
మధ్యాహ్ననమయమున నొనగూర్చతగిన కృత్యముల నిర్వర్తింప గోరి 
శ్రీరంగమందిరమునుండి వెడలెను. 7 


స్రీలంతట నా బుషులనుగాంచి భయవిహ్వలులై బట్టలను కప్పికొనిరి కాని 
సాహసముగల నా సుందరుడట్లు చేయజాలకపోయిను. సిగ్గులేని యాసుందరుని 
గాంచి వసిష్టుడు కోపించి 8 


వసిష్టుడు - 
సుందరా! గంధర్వా! నీవు మమ్ముగాంచియు, వస్త్రమును కప్పికొనక దిగంబరుడవై 
యుంటివిగాన నీవు వెంటనే రాక్షసుడవగుదువుగాక! యని శపించెను. 9 


వసిష్టుడిట్లు శపించినంతనే ప్రీలందరును చేతులు జోడించి భక్తితో గూడిన మనస్సుతో 
వసిష్టునకు నమస్మరించి మునీంద్రుల మధ్య నుందిన యాతనితో 10 


పిలు - 
పూజ్యుడా! సకలధర్యకోవిదా! (బ్రహ్మపుత్రా! దయాసముద్రా! మమ్ముగాంచియైనను 
నీవు కోపింపవలదు. 11 


స్రీలకు పతియే గొప్పదైన యాభరణము. భర్తలేని భార్య నూర్లురు పుత్రులు 
కలదియైనను 12 


“విధవొయనియే లోకమున పిలవబడుచున్నదికదా! అట్టి ప్రీలజన్మ నిరర్ధకమేకదా! 
కావున మా భర్తననుగ్రహింపుము. 13 


288 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
ఏకోల_పరాధః క్షంతవ్యో మునిభిస్తత్వదర్శిభి ६ । 
క్షమాం కురు దయాసిన్నో! యుష్మచ్చిప్యే£_ త్ర సుందరే 
శ్రీ సూతః - 
వసిష్టః ప్రార్ధితస్త్వైవం సుందరస్యాజ్ఞనాజనైః । 
ప్రోవాచ వచనం భూయః ప్రసన్నః స ద్విజోత్తమః ॥ 


సుందరాఖ్యస్య వసిష్టోక్తరాక్షసత్వనివృత్యు పాయ 


వసిష్టః :- 
న మే స్యాద్వచనం మిథ్యా కదాచిదపి సుభ్రువః! । 
ఉపాయం వః ప్రవక్ష్యామి శృణుధ్వం శ్రద్ధయా సహ॥ 
షోడశాబ్దావధి శాపో భర్తుర్వై భవితా ధృవమ్‌ I 
షోడశాబ్దావధౌ చైవ సుందరో రాక్షసాకృతిః ॥ 
యదృచ్చయా వేజ్మటాద్రిం సర్వపాపహరం శుభమ్‌! 
గత్వా౭_సౌ చక్రతీర్ణం తత్‌ గమిష్యతి సురాబ్లనాః ॥ 

థ్‌ గ్‌ 
ఆస్తే తత్ర మహాయోగీ పద్మనాభో మునీశ్వరః । 
భక్షార్థం తం మునిం సోలి యం రాక్షసో9_భిగమిప్యతి॥। 
తతో బ్రాహ్మణరక్షార్థం ప్రేరితం చక్రముత్తమమ్‌! 
విష్ణునా౭_స్య శిరః కాయాత్‌ హరిష్యతి న సంశయః ॥ 
తత స్స్వం రూప మాసాద్య శాపాన్ముక్తః స సున్దరః । 
పతిర్వస్తిదివం భూయో 0२ నాస్త్రృత్ర సంశయః ॥ 


తతస్త్రిదివమాసాద్య సుందరో౭_యం పతిర్ది వః । 
రమయిప్యతిసున్లర్యో యుష్మాన్‌ సున్దరవేషభృత్‌ 11 


289 


14 


15 


16 


17 


18 


19 


20 


21 


22 


145 


శ్రీస్మాందపురాణే, చతుర్దశో9_ధ్యాయః 
జ్ఞానవంతులగు మునులీ యపరాధము నొక్కదానిని క్షమింతురు గాక! ఈ మీ 


శిష్యుడగు సుందరుని క్షమింపుడిని ప్రార్థింపగా 14 

శ్రీ సూతుడు - 

వసిష్టుడిట్లు సుందరుని భార్యలచే ప్రార్థింపబడి యను(గహించి యా సుందరుని 
భార్యలతో 15 


సుందరునకు రాక్షసత్వముపోవు ఉపాయమును వసిష్టుడెటింగించుట 
వసిష్టుడు - 
సుందరీమణులారా ! నా వాక్కు ఎన్నడును అసత్యము కాజాలదు. మీ కుపాయమును 
తెలిపెదను శ్రద్ధతో వినుడు. 16 


మీ భర్తకు నా శాపము పదునారు సంవత్సరములవరకు అనుభవింప దగినదే కాని 
పదునారు సంవత్సరములు గడచుసమయమున సుందరుడు రాక్షసాకారముతో 


యథాలాభముగా (తలవనితలంపుగా) సకల పాపసంహారక మగు వేంకటాచలమున 
కేగి యచ్చటి చక్రతీర్థమును సమీపించును. 18 


అచ్చట యోగీంద్రుడగు పద్మనాభుడను తపశ్శాలి నివసించుచుండును. అతనిని 
మింగివేయుటకై సుందరుడాతని వద్దకు వెడలును. 19 


అంతటా పద్మనాభుని రక్షించుటకై శ్రీమన్నారాయణునిచే పంపబడిన చక్రము 
సుందరుని శిరస్సును ఖండించును. సందియము లేదు. 20 


అటు పిమ్మట మీ భర్తయగు సుందరుడు శాపమును వీడి తన గంధర్వరూపమునంది 
తిరిగి స్వర్గమునకు వెడలును. 21 


పిమ్మట మిమ్ముల నానందపరచును, సందియ మొందవల” దని శాపవిమోచనమును 
తెలిపెను. 22 


290 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
శ్రీనూతః ~ 
ఇత్యుక్త్వా తు వసిష్టస్తాః సుందరస్య వరాబ్బనా । 
స్వాశ్రమం ప్రయయౌ తూర్ణం శ్రీరజ్లేశ్వరభక్తిమాన్‌ ॥ 
అథ రామాస్తమాలిజ్య సున్దరం పతిమాత్మనః । 
రురుదుః శోకసంతప్తాః దుఃఖసాగరమధ్యగాః ॥ 
దృశ్యమానాసు తాస్వేవం సున్దరో ठः భవత్‌ । 
మహాదం్రో మహాకాయో రక్తశ్మశ్రుశిరోరుహః ॥ 
తం దృష్ట్వా భయసంవిగ్నాః జగ్ముః రామాః త్రివిష్టపమ్‌! 
తతో రాక్షసవేషో9 యం సుందరో ఖైరవాకృతిః ॥ 
భక్షయన్‌ ప్రాణిన స్సర్వాన్‌ దేశాద్దేశం వనాద్వనమ్‌। 
భ్రమన్ననిలవేగోత యం వేజ్కటాద్రిం నగోత్తమమ్‌ ॥ 
ప్రవిశ్యాసా మహాపాపీ చక్రతీర్థం తతో యయా । 
ఏవం షోడశవర్నాణి భ్రమతో౭_స్య యయుస్తదా ॥ 
తతస్తు షోడశాబ్బాన్తే రాక్షసోల_యం మునీశ్వరాః । 
భక్షితుం పద్మనాభం తం చక్రతీర్థనివాసిమ్‌ ॥ 
ఉపాద్రవద్వాయువేగః స చాస్తాషీజ్ఞనార్దనమ్‌ । 
యోగినా చ స్తుతో విష్ణుః తదా చక్రమచోదయత్‌ ॥ 
రక్షితుం పద్మనాభం తం రాక్షసేన ప్రపీడితమ్‌ । 
అథా౭_ గత్య హరేశ్చక్రం రాక్షసస్య 86९9 హరత్‌ ॥ 


సున్గరాఖ్యస్య రాక్షసత్వవిముక్తిపూర్వకం స్వస్వరూప ప్రాప్తిః 


తతోత యం రాక్షసం దేహం త్యక్త్వా దివ్యకలేబరః I 
విమానవరమారుహ్య సున్దరః పుష్పవర్షితః I 


291 


23 


24 


25 


26 


97 


28 


29 


30 


31 


39 


146 


శ్రీస్కాందపురాణే, చతుర్దశో౭_ ధ్యాయః 
శ్రీసూతుడు - 
శ్రీరంగనాధునియందు భక్తికలవాడై తన యాశ్రమమునకు వెంటనే వెడలి పోయెను. 


స్త్రీలు మిక్కిలి దుఃఖించుచు దుఃఖసాగరమున మునింగి తమ భర్తను కౌగలించుకొని 
గట్టిగా ఏడ్వసాగిరి. 24 


వారట్లాతనిని చూచుచుండగనే సుందరుడు గొప్పకోరలు, పెద్దశరీరము, ఎర్రని 
మీసములు జుట్టు కలిగిన రాక్షసు డాయెను. 25 


స్తీ లాతనిని గాంచి బయపడినవారై స్వర్గమునకు వెడలిపోయిరి, భయంకర 
రాక్షసవేషధారియగు సుందరుడు 26 


ప్రాణులనన్నిటిని భక్షించుచు నొక దేశమునుండి మరియొక దేశమునకు ఒక 
వనమునుండి మరియొక వనమునకు వాయు వేగముతో సంచరించుచు 
పర్వత ్రేష్టమగు వేంకటాచలమును 27 


ప్రవేశించి ఇట్లు తిరుగుచుండగా పదునారు సంవత్సరములు గడచిపోయెను. 


అనంతరము ఆ మహాపాపి పర్వత గశ్రెష్టమగు వేంకటాచలమున 28 
ప్రవేశించి చక్రతీర్థమున వసించుచున్న పద్మనాభుని భక్షించుటకై 29 


మిక్కిలి వేగముతో పరుగెత్తెను. పద్మనాభుడు శ్రీమన్నారాయణుని స్తుతించినంతనే 
విష్ణువు రాక్షసునిచే పీడింపబడుచున్న 80 
పద్మనాభుని రక్షించుటకై చక్రమును పంపెను. చక్రము రాక్షసుని తలను ద్రుంచెను. 
సుందరునకు రాక్షసరూపముపోయి తన గంధర్వరూపము సిద్ధించుట 
వెంటనే సుందరుడు రాక్షస శరీరము వీడి దివ్యరూపమును ధరించి పుష్పవర్షము 
కురియుచుండగా అందమగు విమానము నధిష్టించి 82 


292 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


ప్రాజ్ఞలిః ప్రణతో భూత్వా వవన్దే తత్స్పుదర్భనమ్‌ । 
తుష్టావ శ్రుతిరమ్యాభిః వాగ్భిరగ్రాభిరాదరాత్‌ ॥ 
నుందరః ~ 

సుదర్శన! నమస్తే౭_స్తు విష్ణుహస్తెకభూషణ! । 
నమస్తేత_ సురసంహర్రే సహస్రాదిత్యతేజసే ॥ 
కృపావేశేన భవతః ९८०९9 హం రాక్షసీం తనుమ్‌। 
స్వం రూపమభజం విష్ణోః చక్రాయుధ! నమో9_స్తు తే॥ 
అనుజానీహి మాం గన్తుం త్రిదివం విష్ణువల్లభ! । 
భార్యా మే పరిశోచన్తి విరహాతురచేతసః ॥ 
త్వన్మనస్మో భవిష్యామి యావజ్జీవం యథా హ్యహమ్‌। 
తథా రూపం కురుష్వ త్వం మయి చక్రనమోస్తు తే ॥ 


ఏవం స్తుతం విష్ణుచక్రం సున్షరేణ సభక్తికమ్‌ । 
అనుజగ్రాహ సహసా తథా౭_స్ప్వితి మునీశ్వరాః ॥ 
చక్రాయుధాభ్యనుజ్ఞాతః సున్దరో బ్రాహ్మణోత్తమమ్‌। 
ప్రణమ్య తేనానుజ్ఞాతో గన్థర్వస్రిదివం యయౌ ॥ 
సున్దరే తు గతే స్వర్గం పద్మనాభో మునీశ్వరః | 
తచ్చక్రం ప్రార్థయామాస “విష్ట్వాయుధ నమో౭_స్తు తే॥ 
చక్రాయుధ! నమామి త్వాం మహాసురవిమర్దన! । 
సన్నిధానం కురుష్వ త్వం २७० మలే శుభే ॥ 


త్వత్సన్నిధానాత్సర్వేషాం స్నాతానాం పాపినామిహ । 
పాపనాశం కురుష్వ త్వం మోక్షం చ కురు శాశ్వతమ్‌ ॥ 
293 


33 


34 


35 


36 


37 


38 


39 


40 


41 


42 


147 


శ్రీస్కాందపురాణే, చతుర్దశో౭_ ధ్యాయః 


చేతులు జోడించి వినముడై యా సుదర్శనమను పేరుగల విష్ణుచక్రమును 


వినుటకింపగు గొప్ప మాటలతో నిట్లు స్తుతించెను. 33 
సుందరుడు :- 

విష్ణుని చేతియందలంకారమైన సుదర్శనమా! నీకు నమస్కారము. వేయిసూర్యుల 
వంటి తేజస్సుగల నీకు వందనము 34 


నీ దయచే నేను రాక్షస శరీరమును వీడి నా గంధర్వ రూపమును పొందితిని. 
చక్రాయుధమా! నీకు నమస్కారము. 85 


విష్ణుప్రియా! నాకు స్వర్ణమునకేగుట కనుజ్ఞనొసంగుము. నా భార్యలు విరహముచే 
పీడింపబడు మనస్సుగలవారలై నాకై దుఃఖించుచుందురు. 86 


నేను బ్రతికియున్నంతకాలము నిన్ను ధ్యానించునట్లు నన్ననుగ్రహింపుము. చక్రమా! 
నీకు నమస్కారము. 37 


ఇట్లు సుందరునిచే విష్ణుచక్రము భక్తితో స్తుతింపబడి “అట్లేయగు గాక!” యని 
యాతని ననుగ్రహించెను. 38 


చక్రాయుధముచే నట్లనుగ్రహింపబడి బ్రాహ్మణోత్తముడగు పద్మనాభునకు 
నమస్మరించి గంధర్వుడు స్వర్గమున కేగెను. 39 


సుందరుడు స్వర్గమున కేగినంతనే పద్మనాభుడు విష్ణుచక్రముతో - “విష్టున 
కాయుధమైన వాడా! నీకు నమస్మారము. 40 


మహారాక్షస సంహారకా! నీకు నమస్కారము, ఈ నిర్మల పవిత్ర చక్రతీర్థమున 
నివసింపుము. 41 


నీవిందు వసించి ఇందు స్నానమాచరించిన పాపాత్ముల పాపముల నశింపజేసి 


శాశ్వత మోక్షము ననుగ్రహింపుము. 42 


294 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


చక్రతీర్థ మితి ఖ్యాతిం లోకేత_స్య పరికల్పయ । 
త్వత్సన్నిధానాదత్రత్య మునీనాం భయనాశనమ్‌ ॥ 
ఇతః పరం భవత్వార్య చక్రాయుధ నమో౭_స్తుతే । 
భూత ప్రేతపిశాచేభ్యో భయం మా భవతు ప్రభో! ॥ 
ఇతి సమార్ధితం చక్రం పద్మనాభేన యోగినా । 

२ > ९8 సమాష్య తస్మింస్తీర్ధే తిరోహితమ్‌ ॥ 

& సూతః :- 

ఏవం వః కథితం విప్రా రాక్షసస్యోద్భవో మయా । 
మాహాత్యం చక్రతీర్థస్య కథితం చ మలాపహమ్‌ । 
యచుత్వా సర్వపాపేభ్యో ముచ్యతే మానవో భువి॥ 


ఇతి శ్రీస్కాన్సవురాణో శ్రీవేజటాచలమాహోల్ళే 


చశక్రతీరమపొమానువర్దనం నామచతుర్లళో౨_ ధ్యాయః 
థ్‌ ణ్‌ ద్‌ 


=== ० (व्व 


అథ పజ్వాదశో9_ ధ్యాయః 
జాబాలితీర్ణమాహాత్యమ్‌ 
® 


శ్రీ సూతః :- 
భో భో తపోధనా! స్సర్వే! నైమిశారణ్యవాసినః । 
వేజ్మటాద్రౌ మహాపుణ్యే సర్వపాతకనాశనే ॥ 


తతో జాబాలితీర్థస్య మాహాత్యం వర్ణయామ్యహమ్‌। 
దురాచారాభిదో యత్ర స్నాత్వా ముక్షో౭_భవద్ద్విజాః ॥ 


295 


43 


44 


45 


46 


148 


శ్రీస్కాందపురాణే, పజ్వదశో౭_ ధ్యాయః 


లోకమున నీ పుష్కరిణికి చక్రతీర్థమను (ప్రసిద్ధనామము కలుగు నట్లొనరింపుము. 


నీవిచ్చట నివసించుటంజేసి మునులకు భయము తొలగిపోవును. 43 
చక్రాయుధమా! భూతములవలన, దయ్యములవలన, పిశాచములవలన భయము 
కలుగకుండునుగాక!” 44 
అని యిట్లు పద్మనాభయోగీంద్రుడు ప్రార్థించినంతనే “అట్లే యగుగాక”యని పలికి 
చక్రమాతీర్ధమున నంతర్జితమాయెను. 45 

శ్రీ నూతుడు :- 


శౌనకాదులారా! రాక్షసుని పుట్టుకయు మనుజుల పాపములను పరిహరింపజాలు 
చక్రతీర్థమాహాత్యమును తెలిపితిని. భూమియందు దీనిని మనుజు లన్నిపాపముల 
నుండియు విముక్తులగుదురని పలికెను. 46 


ఇది శ్రీ స్మాందవురాణమున శ్రీవేంకటాచల మాహాత్యమున 
చక్రతీర్థ మహిమను ० ००९०००३2 


వదునాలుగవ అధ్యాయము. 
పదునైదవ అధ్యాయము 
జాబాలితీర్మమాహాత్య్యమ్‌ 
® 
శ్రీ సూతుడు - 
సూతుడు మరల నిట్లు చెప్పనారంభించెను. ఓ తపోధనులారా! నైమిశారణ్యవాసు 
లారా! సర్వపాపహరమును పవిత్రమునగు వేంకటాచలమునందలి 1 


జాబాలితీర్థమును గురించి తెలిపెదను. దురాచారుడను పేరుగలవా డిందు 
స్నానమాచరించి ముక్తిని పొందెను. 2 


296 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
మునయః 
దురాచారాభిధః కోత సౌ సూత! తత్త్వార్థకోవిద!। 
కించ పాపం కృతం తేన దురాచారేణ వై మునే ॥ 
కథంవా పాతకాన్ముక్తః తీర్థేల_స్మిన్‌ స్నానవైభవాత్‌ । 
ఏతచ్చ్ళుశ్రూషమాణానాం విస్తరాద్వద నో మునే ॥ 
కావేరీతీరవాసి దురాచారాఖ్యద్విజోదన్తః 
& సూతః 
మునయః శ్రూయతాం తస్య దురాచారస్య పాతకమ్‌। 
జాబాలితీర్ధస్నానేన యథా ముక్తశ్చ పాతకాత్‌ ॥ 
దురాచారాభిధో విప్రః కావేరీతీరమాగ్రితః । 
కళ్చిదాస్తే ద్విజః పాపీ కూరకర్మరతః సదా ॥ 
మహాపాతకిభిస్సంగేనదోషకథనమ్‌ 
బ్రహ్మఘ్నైశ్చ సురాపైశ్చ స్తేయిభిః గురుతల్చ్పగైః | 
సదా సంసర్గదుష్టో9 సౌ తైస్సాకం న్యవసత్‌ ద్విజాః ॥ 
మహాపాతకసంసర్గ దోషేణాస్య ద్విజస్య వై । 
బ్రాహ్మణ్యం సకలం నష్టం నిశ్శేషేణ ద్విజోత్తమాః 1 ॥ 
మహాపాతకిభిస్సార్ధం దినమేకం తు యో ద్విజః । 
నివసేత్సాదరం తస్య తత్తణాద్వై ద్విజన్మనః ॥ 
బ్రాహ్మణ్యస్య తు చైకాంశో నశ్యత్యేవ సంశయః । 
ద్విదినం సేవనాత్‌ స్పర్భాత్‌ దర్శనాచ్చయనాత్తథా।। 
భోజనాత్సహపంకౌ చ మహాపాతకిభిర్దిజాః । 
ద్వితీయభాగో నశ్యేత బ్రాహ్మణస్య న సంశయః ॥ 


297 


10 


11 


149 


శ్రీస్మాందపురాణే, పజ్వదశో౭_ ధ్యాయః 


మునులు - 
అని సూతుడు పలికినంతనే మునులు “సూతా ! తత్వజ్ఞా ! ఈ దురాచారు 
డనువాడెడు? ఇత నేపాపమునొనర్చెను ? 3 


ఈ తీరమున స్నానమాచరించి ఈ తీర్థమాహాత్యముచే నెట్లు పాపమునుండి 

విముక్తుడాయెను ? దీనిని వినవలెనని కుతూహలముగల దానిని విస్తారముగా 

తెలుపుమని యడిగిరి. 4 
కావేరీతీరమున నివసించు దురాచారుడను బ్రాహ్మణుని వృత్తాంతము 

శ్రీ సూతుడు - 

సూతుడు వారితో - మునులారా! దురాచారు డొనరించిన పాపమును జాబాలి 

తీర్థమున స్నానమాచరించుటచే నా పాపము పోయిన వృత్తాంతమును తెలిపెదను. 


కావేరీతీరమున క్యూరకార్యముల నొనరించుటలో నాసక్తిగల దురాచారుడను నొక 
(బ్రాహ్మణుడు కలడు. 6 
మహాపాపముల నాచరించిన వారితో సహవసించిన 
దోషములను చెప్పుట 
(బ్రాహ్మణులను చంపినవారతోను కల్లు త్రాగినవారితోను, దొంగతనమాచరించిన 
వారితోను, గురుభార్యను పొందినవారితోను సహవాస మొనరించుటచే తానును 


దుష్టుడై నివసించు చుండెను. 7 
మహాపాపముల నొనరించువారి స్నేహమొనరించు దోషముచే నీతనికి బ్రాహ్మణత్వ 
మంతయు పూర్తిగా నశించిపోయెను. 8 


మహాపాపాత్ములతో స్నేహభావముతో నెవడొక రోజైనను గడుపునో యాతని 9 


బ్రాహ్మణత్వములో నొక భాగము వెంటనే నశించుననుటలో సందియములేదు. 
రెండురోజులు వారితో నివసించుచు, వారిని తాకుట వారిని చూచుట, వారితో 


పరుండుట 10 

వారితో ఒకే పంక్తిలో భుజించుట మొదలగు కృత్యములచే బ్రాహ్మణత్వములో 

రెండువంతులు నశించును. 11 
298 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 150 


త్రిదినాచ్చ తృతీయాంశో నశ్యత్యేవ న సంశయః । 
చతుర్దినాచ్చతుర్దాంశో విలయం యాతి హి ధ్రువమ్‌॥ 12 
ద్‌ థి 


అతః పరజ్బు తైస్సాకం శయనాసనభోజనైః । 
తత్తుల్యపాతకీ భూయాత్‌ మహాపాతకిసజ్లవాన్‌ ॥ 13 


తేన బ్రాహ్మణ్యహీనో9_ యం దురాచారాభిధో ద్విజః। 
(एवि భవద్భీషణేన వ్యాలేనేవ బలీయసా ॥ 14 


అసౌ పరవశస్తేన వేతాలేనాతిపీడితః । 
దేశాద్దేశం భ్రమన్‌ విప్రో వనాచ్చైవ వనాన్తరమ్‌ ॥ 15 
యణ వావి 


పూర్వపుణ్యవిపాకేన దైవయోగేన స ద్విజః ! 
వేంకటాద్రిం మహాపుణ్యం సర్వపాతకనాశనమ్‌ ॥ 16 


జాబాలితీర్థస్నానాత్‌ దురాచార వేతాలయోర్మహాపాతకాదినివృత్తిః 


అనుద్రుతః పిశాచేన వేతాలేన ద్విజో యయౌ । 
న్యమజ్ఞయత్స వేతాలో మహాపాతకనాశనే ॥ 17 


జాబాలితీర్థే విప్రేన్హా మహాపాతకిసజ్లినమ్‌ । 
ఉదతిష్టత్ర ణాదేవ వేతాలేన విమోచితః ॥ 18 


ఉత్టితోత_సౌ ద్విజో విప్రాః! తస్మాత్తీర్ధాత్తు పావనాత్‌। 
స్వస్త్టో వ్యచిన్తయత్‌ కోతల యం స్వర్ణముఖ్యాః సమీపతః ॥ 19 


కథం మయా9_ గతమహో కావేరీతీరవాసినా! 
ఇతి చిన్హాకుల दि) యం జాబాలేస్తీర్థముత్తమమ్‌ ॥ 20 


జాబాలిబ్బ మహాత్మానం యోగీనవరముత్తమమ్‌ । 
సమాగమ్య (ప్రణమ్యాసౌ దురాచారోత. భ్యభాషత ॥ 21 


299 


శ్రీస్కాందపురాణే, పజ్వదశో౭_ ధ్యాయః 


మూడు దినముల సాహచర్యముచే మూడువంతుల బ్రాహ్మణత్వము నశించును. 


నాల్గుదినముల సహవాసముచే బ్రాహ్మణత్వము నాల్గుభాగములు తప్పక 
నశించును. 12 


ఇంకను పెక్కుదినములు వారితో పరుండుట కూర్చుండుట భుజించుట 
మొదలగువాటిచే నా పాపాత్ములతో సమానమగు పాపాత్ముడగును. 183 
కావున దురాచారుడను బ్రాహ్మణుడట్టి సంసర్గముచే బలవంతమగు పాముచే 
మింగబడినట్లు గొప్పబలాఢ్యుడైన భేతాళునకు వశుడాయెను. 14 


దురాచారుడట్లు భేతాళునిచే పీడింపబడుచు ఒక దేశమునుండి మరియొక 
దేశమునకు ఒక వనమునుండి మరియొక వనమునకు తిరుగుచు 15 


పూర్వజన్మ సుకృతవిశేషముచేతను, దైవవశమున మహా పవిత్రమును సకల 
పాపపరిహారకమగు వేంకటాచలమునకు 16 


జాబాలి తీర్థమున స్నానమొనరించుటచే భేతాళ 
దురాచారులకు పాపము నశించుట 
పిశాచముచే వెంబడింపబడుచు వెళ్లెను. మహాపాతకములను నశింపజేయు17 


జాబాలి తీరమున ఆ భేతాళుడు పాపాత్ములసంపర్మముగల నా దురాచారుని 
స్నానమొనరింపచేయగా భేతాళుడు వీడి దురాచారుడు 18 


పవిత్రమగు నానదినుండి బయటకువచ్చి స్వస్థచిత్తుడై “వీడెవడు? స్వర్ణముఖినదీ 
సమీపమునకు 19 


కావేరీతీర వాసినగు నేనెట్లు వచ్చితినని చింతించుచు జాబాలితీర్థమునకు20 


గొప్ప మహాత్ముడగు యోగిపుంగవుడైన 2०९०8 2००००828 నమస్కరించి 
దురాచారుడిట్లడిగెను. 21 


300 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


న జానే భగవన్విప్ర పర్వతో£_యం వదాధునా । 
కావేరీతీరనిలయో దురాచారాభిధో హ్యహమ్‌ ॥ 


కృపయా బ్రూహి మే బ్రహ్మన్‌! మాయా9_త్ర కథమాగతమ్‌! 


ఇతి పృష్టో మునిస్తేన దురాచారేణ సువ్రతః । 
ధ్యాత్వా ముహూర్తమవదత్‌ దురాచారం కృపానిధిః ॥ 


జాబాలివర్ణిత పార్వణ శ్రాద్ధాకరణదోష ప్రశంసా 


మహాపాతకిసంసర్గాత్‌ దురాచారస్య తే పురా । 
బ్రాహ్మణ్యం నష్టమభవత్‌ వేతాలస్త్వాం తతోత_(గ్రహీత్‌॥। 
తేనావిష్టస్త్వుమాయాతో వివశో9 త్ర విమూఢధీః । 
న్యమజ్ఞయత్త్వాం వేతాలః తీర్థేత_ స్మిన్నతిపావనే 11 
అత్ర మజ్జనమాత్రేణ విముక్తః పాతకాద్భవాన్‌ । 
జాబాలితీర్థే యే స్నానం పుణ్యం కుర్వన్తి మానవాః ॥ 
తేషాం నశ్యన్తి వై సత్యం పబ్బుపాతకసబ్బయాః । 
సత్మర్శ్మసాధనే పుణ్య తీర్థేత_స్మిన్‌ స్నానమాత్రతః ॥ 
మహాపాతకిసంసర్గ దోషస్తే విలయం గతః । 
త్వామగ్రహీద్యో వేతాలః[పురాల_ యం బ్రాహ్మణో? భవత్‌! 
మృతే ౨_హని పితృ(శ్రాద్ధం నాకరోత్సార్వణేన ॐ । 
తేన స్వపితృభిః శప్తో వేతాలత్వమగాదయమ్‌ ॥ 
సో౭_పి జాబాలితీర్ధస్య జలే స్నానప్రభావతః । 
వేతాలత్వం విహాయెవ విష్ణులోకమవాప్తవాన్‌ ॥ 
న కుర్యాద్యో నర (శ్రాద్ధం మాతాపిత్రోర్మ 289 ग 
వేతాలత్వమవాప్యా౭_ శు పశ్చాన్నరకమశ్చుతే ॥ 

301 


22 


23 


24 


25 


26 


97 


28 


29 


30 


31 


151 


శ్రీస్కాందపురాణే, పజ్వదశో౭_ ధ్యాయః 
అయ్యా! ఈ పర్వతమేమి? కావేరితీర నివాసినగు నాపేరు దురాచారుడందురు. 22 
నేనిచ్చటికెట్లు వచ్చితిని? దయతో నెతింగింపుమని ప్రార్థింపగా నా దయాళుడగు 
జాబాలి ఒక క్షణకాల మాలోచించి దురాచారునితో 23 
పార్వణదినమున శ్రాద్ధమొనరింపని దోషమును జాబాలి తెలుపుట 
మహాపాపాత్ములసంపర్మముచే దురాచారుడవగు నీ బ్రాహ్మణ్యము నశించినది. 
అందువలన నిన్ను భేతాళుడు లోబరచుకొనెను. 24 


నీవాభేతాళునిచే ఆవహింపబడి పరవశుడవై తెలివిలేనివాడవై యిచటి కేతెంచి 
తివి. నిన్ను భేతాళుడు పవిత్రమగు నీ తీరమున స్నానమాచరింపచేసెను. 25 


ఈ తీర్థస్నానముచే నీ పాపము నశించినది. జాబాలితీర్థమున పవిత్రమగు 
స్నానమాచరించిన మనుజులకు 26 


పంచమహాపాతకములును నశించును, సత్మర్మలు చేయుట కుపయోగించెడి ఈ 
తీర్థమున స్నానమొనరించిన మాత్రముననే 27 


మహాపాపాత్ములతో స్నేహమొనరించిన నీ దోషము నశించినది. నిన్నుపట్టిన ఈ 
భేతాళుడు పూర్వమొక (బ్రాహ్మణుడు 28 


తండ్రి చనిపోయినదినమున పితృశ్రాద్ధమును పార్వణ విధానముగా చేయకుండుటచే 
పితృదేవతలచే శపింపబడి భేతాళుడాయెను. 29 


అతడును జాబాలి తీర్థ స్నానప్రభావముచే భేతాళశరీరమును వీడి విష్ణులోకమును 
పొందెను. 30 


తల్లిదండ్రులు చనిపోయినదినమున శ్రాద్ధమునొనరింపని మనుజుడు వెంటనే 
భేతాళుడై అపైననరకమును పొందునని వక్కాణించెను. 31 


302 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


శ్రీ సూతః- 
దురాచారో మహాపాపీ తీర్థేత_స్మిన్‌ స్నానమాత్రతః । 
(ప్రాప్తవాన్‌ విష్ణులోకం వై పునరావృత్తివర్ణితమ్‌ ॥ 


ఏవం వః కథితం పుణ్యం దురాచారవిమోక్షణమ్‌ । 
తస్మాత్పుణ్యతమం తీర్ధం సర్వపాపహరం శుభమ్‌ ॥ 


యత్ర హి స్నానమాత్రేణ దురాచారో విమోచితః । 
యాని నిష్కృతిహీనాని పాపాన్యపి వినాశయేత్‌ ॥ 


శూద్రేణ పూజితం లిజ్ఞం విష్ణుం వాయో నమేద్దిజః | 
ప్రాయశ్చిత్తం న స్మృతిషు తస్యోక్తం పరమర్శిభిః ॥ 


నశ్యేత్తస్యాపి తత్సాపం తీర్థే జాబాలిసంజ్ఞకే I 
విప్రనిన్గాకృతాజ్బావ ప్రాయశ్చిత్తం న విద్యతే ॥ 


విశ్వాసఘాతుకానాజ్బు కృతఘ్నానాజ్బు నిష్క 88 । 
భ్రాతృభార్యారతానాజ్బ ప్రాయశ్చిత్తం న విద్యతే ॥ 
తేషాం జాబాలితీర్థే వై స్నానాచ్చుద్ధిర్భవిష్యతి । 

ఏవం వః కథితం విప్రాః జాబాలేస్తీర్ణవైభవమ్‌ I 
యద్రుత్వా సర్వపాపేభ్యో ముచ్యతే మానవో భువి ॥ 


ఇతి दरुणं శ్రీవేజ్బటాచల మావోత్కే 


జాబాలి తీర్థమపామానువర్ణనం నామ వజ్బుదళో9 ధ్యాయః 


=== (5) न्च 


303 


39 


33 


34 


35 


36 


37 


38 


152 


శ్రీస్కాందపురాణే, పజ్వదశో౭_ ధ్యాయః 


శ్రీ సూతుడు - 
మునులారా! మహాపాపాత్ముడైన దురాచారుడు జాబాలి తీర్థస్నానముననే పునర్జన్మలేని 
మోక్షమును బడసెను. 32 


ఇదియే దురాచారుని చరిత్రము. మీకు తెలిపితిని. కావున జాబాలితీర్థము మిక్కిలి 
పుణ్యప్రదము. సకలపాపవిధ్వంసకము. 33 


ఇచ్చట స్నానమొనరించియేకదా దురాచారుడు పాపవిదూరుడాయెను. 
ప్రాయశ్చిత్తములులేని పాపములు కూడ ఈ జాబాలి తీర్ధస్నానముచే నశించును. 


శూద్రుడు పూజించు లింగమునుకాని విష్ణువునుకాని నమస్కరించిన బ్రాహ్మణునకు 
ప్రాయశ్చిత్తము ధర్మశాస్త్రములలో మహర్షులచే చెప్పబడలేదు. 35 


కాని జాబాలితీర్ధస్నానముచే నట్టి పాపములుగూడ నశించును. బ్రాహ్మణులను 
నిందించువారికి ప్రాయశ్చిత్తములేదు. 36 


నమ్మినవారిని మోసగించిన వారికిని, చేసిన మేలును మరచిన వారికిని, సోదరుని 
భార్యను పొందినవారికిని ప్రాయశ్చిత్తములేదు. 37 
అట్టివారికి జాబాలి తీర్ధస్నానముననే శుద్ధి కలుగును. దేనిమాహాత్యమునువినిన 
మనుజుడు భూలోకమున సకల పాపములనుండి విడువడునో యట్టి జాబాలి 
తీర్ధవైభవమును మీకు తెలిపితినొని సూతుడు శౌనకాదులతో పలికెను. 38 
ఇది శ్రీ స్థాందవురాణమున శ్రీవేంకటాచల మాహాత్స్యమున 
జాబాలి తీర్ధ మహిమను వర్థించుటయనెదు 
పదునైదవ అధ్యాయము. 


(रज శ్రీకెకిరాా = 


304 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
అథ షోడశతో9_ధ్యాయః 


(తుమ్బురు) ఘోణతీర్థమాహాత్యమ్‌ 
శ్రీ సూతః - 
అత్రాహం స(వ్రువక్షామి శౌనకాద్యా మహౌజసః । 
ఘోణతీర్థస్య మాహాత్యం సర్వపాతకనాశనమ్‌ ॥ 
తత్ర స్నానం జనానాన్తు జన్మాన్తరతపఃఫలమ్‌ । 
ఉత్తరఫల్లుణీయుక్త శుక్షపక్షీయపర్వణి ॥ 
తమోస్తీర్ణం మీనసంస్టే రవౌ తీర్లాని సర్వశ ३ । 
థ్‌ ॐ థి 
అపరాహే సమాయోని గజాదీని జగత్రయే ॥ 
ణు చి ౧ 
బుషయః - 
భగవన్‌! సూత! సర్వజ్ఞ! సర్వశా[స్తార్థపారగ! | 
గజ్లాద్యాః సరితః సర్వా 'ఘోణతీర్థేత_ తిపావనే । 
కిమర్థం స్ప్నాన్సి వై తత్ర మీనసంస్టే ప్రభాకరే ॥ 
శ్రీనూతః- 
పాపినో మనుజాః సర్వే హ్యస్మాసు స్నాన్తి యత్నతః। 
విసృజ్య పాపజాలాని కృతార్థా యాన్తి వై జనాః ॥ 
అస్మాకం పాపజాలం తత్‌ కథం నశ్యతి సర్వతః । 
ఏవమాలోచ్య తీర్లాని గజ్లాదీని ప్రయత్నతః ॥ 
® ౧ 
సంస్మృత్య బ్రహ్మపుత్రస్య నారదస్య మహాత్మనః । 
వాక్యం మనోహరం దివ్యం సర్వపాపనిషూదనమ్‌ ॥ 
గత్వా శ్రీవేజ్మటం శైలం । బ్రహ్మహత్యాదిశోధకమ్‌ । 
తత్ర స్నాత్వా తీర్ధవర్యే । స్వామిపుష్కరిణీజలే ॥ 
305 


153 


శ్రీస్మాందపురాణే, షోడశో9_ధ్యాయః 
పదునారవ అధ్యాయము 


(తుంబురు) ఘోణతీర్థ మాహాత్మ్యము 
శ్రీసూతుడు - 
శౌనకాదులారా! సర్వకల్మషహరమగు ఘోణతీర్ధ మాహాత్యమును తెలిపెదను. 1 


అచ్చట పూర్వజన్మసుకృతమున్ననేకాని ఘోణతీర్ధస్నానము లభింపదు. ఉత్తరాఫల్లుణీ 
నక్షత్రముతో గూడిన శుక్లపక్షమున 9 


సూర్యుడు మీనరాశియందుండగా మధ్యాహ్నసమయమున ముల్లోకములందలి 
తీర్ధములును గంగాదినదులన్నియు తుంబురు తీర్దమున వచ్చి జేరునని సూతుడు 
తెలుపగా 3 


2०5562९० - 

బుషులందరును “సూతా! సర్వశాస్త్రతత్వజ్ఞా! గంగాది నదులన్నియు పరమ 
పవిత్రమగు ఘోణతీర్థమున సూర్యుడు మీనరాశి యందుండగా నెందులకు 
స్నానమొనరించుచున్నవో తెలుపుమని యడిగిరి. 4 


శ్రీసూతుడు ~ 
అంత సూతుడు వారితో -గంగాదితీర్ధము లొకానొక సమయ మున “పాపాత్ములగు 
మనుజులందరును మనయందు స్నానమా చరించి పాపములను విడిచి కృతకృత్యులై 


పోవుచున్నారు. 5 
వారు మనయందు విడచిన పాపములన్నియు నెట్లు నశించు'నని గంగాదితీర్థములు 
ప్రయత్నపూర్వకముగా వారు నాలోచించి 6 
(బ్రహ్మపుత్రుడు పూజ్యుడునగు నారదుని వాక్యమును తలంచుకొని సుందరమును 
విలక్షణమును సకలపాపహరమును 7 
బ్రహ్మహత్యాదిపాపవినాశకమునగు శ్రీ వేంకటాచలమునకేగి యచటి స్వామి 
పుష్కరిణిలో స్నానమాచరించి 8 
306 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
అనన్తరం తతో విప్రాః ఘోణతీర్థే 9 తిపావనే । 
ఉత్తరాఫల్లుణీయుక్త శుక్షపక్షియపర్వణి ॥ 
స్మాన్తి తీర్థాని సర్వాణి మీనసంస్టే ప్రభాకరే । 
తస్య తీర్ధస్య మాహాత్యం కో వేత్తి భువనత్రయే? ॥ 
ఘోణతీర్థస్నాన విముఖానాం మహాదోషవర్ణమునమ్‌ 
తస్మాత్పుణ్యతమం తీర్థం ఘోణతీర్థం ద్విజోత్తమాః! ॥ 
ఘోణ తీర్థ స్నానవర్ణన దోష కథన వ్యాజేన 

బహుతరాకృత్యకథనమ్‌ 
ఆరామచ్చేదకం కరం కన్యాతురగవిక్రయమ్‌ ! 
ఘోణస్నానపరిత్యక్తం తమాహురహ్మఘాతుకమ్‌॥ 
దేవద్రవ్యాపహర్తారం తథా దత్తాపహారకమ్‌ । 
ఘోణస్నానపరిత్య క్తం తమహురహ్మఘాతుకమ్‌॥। 
తటాకసేతుభేత్తారం పరస్తీసజ్ఞలోలుపమ్‌ । 
ఘోణస్నానపరిత్యక్తం తమాహుః స్తేయినం బుధాః ॥ 
“దదామీ”తిద్విజాయోక్సా పశ్చాద్యో నాస్తికోల_ ధమః । 
ఘోణస్నానపరిత్యక్తం సురాపం తం విదుర్చుధాః ॥ 
గురువిప్రజనద్వేష్యం ఆత్మస్తుతిపరాయణమ్‌ । 
ఘోణస్నానపరిత్యక్తం త మాహుః స్తేయినంబుధాః ॥ 
అసంస్కృతాన్నభోక్తారం పితృశేషాన్నభోజినమ్‌ I 
ఘోణస్నానపరిత్యక్తం తమాహుఃస్తేయినం ద్విజాః ॥ 
పితృశేషాన్నదాతారం భ్రాతృభార్యరతి ప్రియమ్‌ । 


పితృ శేషాన్నదాతారం మాతాపితృవిరోధినమ్‌ I 
ఘోణస్నానపరిత్యక్తం తమాహుః స్తేయినం బుధాః ॥ 


307 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


154 


శ్రీస్కాందపురాణే, షోడశో9_ధ్యాయః 


అనంతరము పరమపవిత్రమగు ఘోణతీర్థమున ఉత్తరాఫల్లుణీ నక్షత్రముతో కూడిన 
శుక్షపక్షమున 9 


సూర్యుడు మీనరాశియందుండగా స్నానమాచరించెను. ఆ ఘోణతీర్ధమాహాత్య 
మును ముల్లోకములయందు నెవరు తెలియగలరు? 
ఘోణతీర్థమున స్నానమాచరింపనివారలకు సంభవించు 
ఘోరపాపములను వర్ణించుట 

కావున ఘోణతీర్థ మత్యుత్తమ పుణ్యప్రదమగు తీర్ధము. 10 

ఘోణతీర్థమున స్నానము చేయకుండుటవలన కలుగుదోషములను 

చెప్పుట అను మిషతో అనేక పాపములను పేర్కొనుట 
ఫలపుష్పభరితమగు తోటను ధ్వంసమొనరించినట్టి క్టూరుని, కన్నియగు గుజ్బము 
నమ్మిన వానిని, ఘోణస్నానము నొనరింపని వానిని (బ్రహ్మఘాతకుడందురు. 11 
దేవునిద్రవ్యము నపహరించినవానిని, దేవునకిచ్చిన వస్తువును తీసివేసికొనిన వానిని, 
ఘోణనస్నానమొనరింపనివానిని బ్రహ్మాఘాతుకుడని యందురు. 19 
చెరువుగట్లను బ్రద్దలుకొట్టినవానిని, ఇతరుల స్త్రీలను కలయగోరు వానిని. ఘోణ 
స్నానమొనరింపని వానిని దొంగయని ప్రాజ్ఞులు వక్కాణింతురు. 18 
బ్రాహ్మణున కిచ్చెదనని పలికి మరల యొసంగని నీచాతినీచుని. ఘోణస్నాన 
మొనరింపని వానిని, కల్లు త్రాగినవానితో సమానుడని పండితులు నుడివెదరు. 14 
ఆచార్యుని, బ్రాహ్మణులను ద్వేషించువానిని, తనను తాను స్తుతించు కొనువానిని 
ఘోణనస్నానము నొనరింపనివానిని దొంగగా విజ్ఞులు గణింతురు. 15 
పితరులారగించగా మిగిలిన దానిని తినువానిని, ఘోణస్నాన మొనరింపని వానిని 
దొంగగా విజ్ఞులు లెక్కింతురు. 16 
[= 
పితరులారగించగా మిగిలిన యన్నమునిచ్చువానిని, తల్లిదండ్రులతో కలహించు 
వానిని, ఘోణస్నానమును వీడినవానిని సజ్జనులు దొంగగా లెక్కింతురు. 17 
308 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
పరస్త్రీ సబ్గనిరతం బ్రాతృభార్యారతి ప్రియమ్‌ । 
ఘోణస్నానపరిత్యక్తం తమాహుర్గురుతల్పగమ్‌ ॥ 
చణ్డాలభాషిణం విప్రం సదైవాదర్భపాణికమ్‌ । 
ఘోణస్నానపరిత్యక్తం తత్సంసర్గం తు పజ్బుమమ్‌ ॥ 


రజస్వలాశ్వచణ్డాల ధ్వనిం (శుత్వా౭_ న్నభోజినమ్‌ | 
ఘోణన్నాన పరిత్యక్తం తత్సంసర్గన్లు పజ్బమమ్‌ ॥ 

పురాణోద్వాహమౌజ్యూది ధర్మాణాం విఘ్నకారకమ్‌ । 
ఘోణస్నానపరిత్రక్తం తమాహుః పశుఘాతుకమ్‌ ॥ 


శరణాగతహన్నారం సర్వతీర్ధపరాజ్ముఖమ్‌ I 
ఘోణస్నానపరిత్యక్తం త మాహుః భ్రూణహం బుధాః ॥ 
పితృయజ్ఞపరిత్యాగం త్యక్తభార్యం కులాధమమ్‌ । 
ఘోణన్నానపరిత్యక్తం తమాహుర్లోవిఘాతుకమ్‌ ॥ 


మహాపాపసమానాని క్షుద్రపాపాని యాని చ । 
ఘోణస్నానపరిత్యక్తం ఆశ్రయన్తి ద్విజోత్తమాః ॥ 


ఘోణన్నానస్య సర్వపాపాపనోదకత్వవర్ణ్లనమ్‌ 


మహాపాపరతం విప్రాః శ్వపచం వా కులాధమమ్‌ । 
కరం కులాన్తకం కష్టం అదత్తం కర్మవర్ణితమ్‌ ॥ 


309 


18 


19 


20 


21 


22 


23 


24 


25 


155 


శ్రీస్మాందపురాణే, షోడశో9_ధ్యాయః 


ఇతరుల భార్యల కలయికయం దానక్తి కలవానిని సోదరుని భార్యతో 
రమింపగోరువానిని ఘోణస్నానమును వీడినవానిని గురుని భార్యను పొందిన 
పాపాత్మునిగా పరిగణింతురు. 18 


చండాలులతో సంభాషించు (బ్రాహ్మణుని, ఎల్లపుడును దర్భలు చేతియందులేక 
సంచరించువానిని, ఘోణస్నాన మొనరింపని వానిని, అట్టివానితో స్నేహమాచరించు 
వానిని, 19 


రజస్వలయగు స్తీ గుజ్జము, చండాలుల ధ్వనిని వినుచు భోజన మొనరించువానిని 
ఘోణస్నానము నాచరింపనివానిని, అట్టివానితో, స్నేహమొనరించువానిని20 


పురాణ, వివాహ, ఉపనయనాదిధర్మ కార్యములకు విఘ్నమొనరించువానిని, ఘోణ 
స్నానము నాచరింపనివానిని పశువులను చంపు కటికవానినిగా వక్మాణింతురు21 


శరణుపొందినవారిని చంపినవానిని, సకల పుణ్యతీర్థముల యందు పెడమొగమై 
యుండువానిని (పుణ్యతీర్థస్నానమొనరింపని వానిని) ఘోణతీర్థములయందు 
పడవెుగమై యుండువానిని (వుణ్యతీర్ణస్నాన వెునరింవనివానిని) 
ఘోణతీర్ధస్నానమును చేయనివానిని చంటిబిడ్డను చంపిన పాపాత్మునితో సమానుడని 
పెద్దలు వచింతురు. 22 


పితృకార్యమును వదలినవానిని, భార్యను వీడినవానిని, కులమును చెరుపబుట్టిన 
వానిని ఘోణస్నానమును వీడినవానిని గోవును చంపిన పాపాత్మునితో 


సమానుడందురు. 23 
మవోపావములతో 25 250०259 25९0 06०, నీచాతినీచపాపములను, ఫెౌోణ 
స్నానమాచరింపని వానిని నాశ్రయించును. 24 


ఘోణస్నానమువలన సకల పాపములు పరిహరింపబడునని వర్ణించుట 
గొప్ప పాపముల నాచరించుటయందాసక్తి కలవానిని, ఛండాలుని, కులమును 
చెరుప పుట్టిననీచుని, క్యూరుని, కులమును నశింపజేసినవానిని ఆచారదూరునికి 


ఎన్నడును దాన మొనరింపని వానిని స్వకులాచారముల వీడినవానిని 25 


310 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


పశుఘ్నబ్బు పరద్రోహ 259०825० పిశునం తథా । 
అసత్యభాషిణం దమృం పరపాకరతం తథా ॥ 


మిత్రద్రోహం కృతఘ్నజ్బు భ్రూణహం చాతిపాతకమ్‌। 
పరదారరతం పాపం పరాణామర్థసూచకమ్‌ ॥| 


అనృతం కృషికర్మాణం స్వామిద్రోహజ్బు వజ్బకమ్‌! 
సలోభం పితృహన్నారం సర్వదేవపరాజ్యుఖమ్‌ ॥ 


ఆత్మప్రశంసాం కుర్వాణం ధర్మవిఘ్నకరం శఠమ్‌ । 
అపాత్రవ్యయకర్తారం । సానుకూల్యవిభేదకమ్‌ ॥ 


సుపల్లవఫలో పేత వృక్షవిచ్చేదకారకమ్‌ । 
విశ్వాసఘాతుకజ్చౌవ వీరహత్యాపరాయణమ్‌ ॥ 


అనగ్నికమపుత్రజ్బ విషకర్మప్రయోగిణమ్‌ I 
గురుద్వేషకరంపాపం దమృత్యోర్విరసావహమ్‌ I 


గామాధిపత్యం కుర్వాణం తథా దేవాలయస్య చ। 
భృతకాధ్యాపకం విప్రం కరకర్మపరాయణమ్‌ ॥ 


ప్రకటీకృతపాపొఘం గుహ్యాఘెఘపరాయణమ్‌ । 
అజ్లానాదఘకరారం జ్ఞానాద్దుష్క్మర్మకారకమ్‌ ॥ 
Ey ~ > ~ 


ఏతాన్‌ సర్వాంశ్చ విప్రేన్లాః! ఘోణతీర్థం మనోహరమ్‌। 
పునాతి స్నానపానాద్యైః అహో! తీర్థస్య వైభవమ్‌ ॥ 


311 


26 


97 


28 


29 


30 


31 


39 


33 


34 


156 


శ్రీస్కాందపురాణే, షోడశో9_ధ్యాయః 


పశువులను చంపినవానిని, ఇతరులకు ద్రోహము నొనరించిన వానిని, కొండెములు 
చెప్పువానిని, అబద్ధములు చెప్పువానిని, డంబములు పలుకువానిని, ఇతరులు 
వండిపెట్టిన దానిని భుజించుటలో నాశగలవానిని 26 
స్నేహితులకు ద్రోహము నొనరించినవానిని చేసినమేలును మరచినవానిని 
కడుపులోని శిశువును చంపిన మహాపాపము చేసినవానిని, ఇతరుల భార్యను 
నాశించువానిని చెప్పకూడని రహస్యము ఇతరులకు చెప్పువానిని 27 
అసత్యవాదిని, తన కర్షతలేని వ్యవసాయమొనరించువానిని, యజమానికి 
్రోహమొనరించువానిని, మోసగానిని, పిసినారిని, తండ్రిని చంపువానిని, ఏ 
దేవతలయందు నాసక్తి లేనివానిని 28 
తనను తాను పొగడుకొనువానిని, ధర్మమునకు విఘ్నమొనరించు వానిని, 
మోసగానిని, తగనివారికై ధనమును వెచ్చించువానిని, అనుకూలముగా నున్నవారికి 
కలహములు కల్పించి విడదీయు వానిని 29 
చక్కని చిగురులు, ఫలములతో కూడిన వృక్షమును ఛేదించు వానిని, నమ్మిన 
వారిని మోసగించువానిని, గార్హస్వాగ్నిని విడచిన వానిని 80 
అగ్నిహోత్రము నాచరింపనివానిని, పుత్రులు లేనివానిని, విషకర్మల నొనరించువానిని 
(మందులు పెట్టుట, చేతబడులు చేయుట) ఆచార్యుని ద్వేషించువానిని, దంపతులకు 
కలహములను పెట్టువానిని 31 
(గ్రామమునకు దేవాలయమునకధికారిని జీతము తీసికొని వేదాదివిద్యల 
నేర్చువానిని, క్యూరకర్మల నాచరించువానిని 32 
తెలిసియనేక పాపముల నొనరించినవానిని, రహస్యముగా మహాపాపముల 
నొనరించినవానిని, తెలియక పాపముల నొనరించిన వానిని తెలిసియు చెడ్డకర్మల 
నాచరించువానిని 33 
మనోహరమగు ఘోణతీర్ధము తనయందు స్నానమాచరించుట, తన నీటిని స్నానము 
చేయుటలద్వారా వవి(త్రవుునరించుచున్నది. ఈ తీర్భవై భోవమెంత 
యాశ్చర్యకరమైనదోకదా ! 34 
312 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
తుమ్చురాఖ్యగన్థర్వచ రితమ్‌ 


శ్రీ నూతః 
అత్రేతిహాసం వక్ష్యామి పురాణం పాపనాశనమ్‌ । 
సర్వపాపప్రశమనం అపవర్గఫలప్రదమ్‌ ॥ 


పురా గారో మహాతేజాః సర్వవిద్యావిశారదః । 
సర్వజ్ఞో నీతిమాన్విప్రః ప్రాహ చేత్ధం 2 > (६ ००६ ॥ 


దేవలజ్బు మహాత్మానం నమస్కృత్య ప్రసన్నధీః । 
కథయస్వ మహాభాగ మయి కారుణికో భవ ! 
ఘోణతీర్థస్య మాహాత్యం సర్వపాపహరం శుభమ్‌॥। 


దేతలః :- 

తుమ్బురు ర్నామ 6 భార్యాం శప్వా పతివ్రతామ్‌! 
అత్ర స్నాత్వా సమభ్యర్చ్య వేజ్మటేశం దయానిధిమ్‌। 
(ప్రాప్తవాన్‌ విష్ణులోకం వై పునరావృత్తివర్ణితమ్‌ ॥ 


तरुः 
కిమర్థం దేవల! బుషే భార్యాం రూపవతీం ప్రియమ్‌! 
తుమ్బురుర్నామ (न, సర్వవిద్యావిశారదః ॥ 


శప్తవాన్‌ కేన దోషేణ భార్యాం సర్వగుణాన్వితామ్‌ । 
తద్వదస్వ మహాభాగ! (శ్రోతుం కౌతూహలం హి మే॥ 


స్వభార్యాయై తుమ్చురూపదిష్టమాఘస్నానవిధిప్రకారః 


238९8 
తుమ్చురుర్నామగన్థర్వో భార్యాం ప్రీత్యా హ్యువాచ హ। 
మాఘత్రయే మయా సాకం స్నానం కురు మలాపహమ్‌ ॥ 


313 


35 


36 


37 


38 


39 


40 


41 


157 


శ్రీస్కాందపురాణే, షోడశో9_ధ్యాయః 


తుంబురుడను గంధర్వుని చరిత్రము 
శ్రీ సూతుడు 
శౌనకాదులారా! పురాతనమును, నంచిత పావహరమును ఆగామి 
సకలపాపపరిహారకమును, మోక్షము నొసంగు చరిత్ర నొకదానిని తెలిపెదను 
వినుడు. 35 


పూర్వము మహాతేజశ్ళాలియు, సకల విద్యాపారంగతుడును, సర్వజ్ఞుడును, నీతిగల 
వాడును, బ్రాహ్మణుడును, ఇంద్రియముల జయించినవాడునగు గర్గమహర్షి36 


మహాత్ముడగు దేవలునకు నమస్మరించి నిర్మలమగు మనస్సుతో- పరమపూజ్యా! 
నాయందు దయయుంచి సర్వపాపహరమును పుణ్యప్రదమునగు ఘోణతీర్థ 
మాహాత్యము నెతింగింపుమని యడిగెను. 37 


దేవలుడు 

దేవలుడిట్లు చెప్పుట కారంభించెను తుంబురుడను గంధర్వుడు పతివ్రతయగు 
భార్యను శపించి 'ఘోణతీర్థమునస్నానమాచరించి కరుణాసముద్రుడగు శ్రీ శ్రీనివాసుని 
పూజించి పునర్జన్మ రహితమగు విష్ణులోకమును పొందెను. 38 


గర్వుడు 
అని దేవలుడు తెలుపగా గర్గమహర్షి దేవలా! మహర్షే! అందమైన దియు 
సర్వగుణశోభితయగు భార్యను సకల విద్యాపారంగతుడగు తుంబురుడు 89 


ఏ దోషముచే శపించెనో దానిని నా కెటింగింపుము. వినకుతూ హలమగుచున్నదని 
యడిగెను. 40 


తన భార్యకు తుంబురుడు మాఘస్నాన నియమములనుపదేశించుట 
దేవలుడిట్లు తెలిపెను-ఒకానొకతరి తుంబురుడు తన భార్యతో ప్రీతిపూర్వకముగా 
మూడు మాఘమాసములు వరు సగా నాతో గూడ కల్మషహరమగు మాఘస్నాన 
మాచరింపుము. 41 
314 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


మాఘమాస్యుదితే సూర్యే సర్వకల్మషనాశనే I 
తీరేల_స్మిన్‌ విష్ణుపూజార్థం గోమయాలేపనం కురు॥ 


రజ్గవల్యాదిభిః శుభ్ర పద్మస్వస్తికధాతుభిః । 
శుశ్రూషాం కురు మే విష్ణోః మాసే౭_స్మిన్‌ మబ్గళప్రదే।॥ 


మాఘే9_స్మిన్‌ మాధవస్యాస్య కురు త్వం దీపవర్తికామ్‌! 
సధూపం పావకం భక్తా సమర్ప్వయ హరేః పురః ॥ 


కురు పాకం శుచిర్భూత్వా మాధవాయ మహాత్మనే! 
ప్రదక్షిణనమస్మారైః భక్తా మాఘే మయా సహ ॥ 


కురుష్వ దేవదేవస్య సపర్యాం भ న్వహమ్‌ I 
పురాణశ్రవణం విష్ణోః కురు నిత్యమతగ్టితః ॥ 


నిత్యం స్నాత్వా ప్రయత్నేన పిబ పాదోదకం హరేః । 
కృష్ణ! విష్ణో! ముకున్దేతి నారాయణ! జనార్దన! ॥ 


అచ్యుతానన్త! విశ్వాత్మన్‌! ఇతి కీర్తయ సన్తతమ్‌ । 
కోధమాత్సర్యలోభాదీన్‌ త్యక్వాత్వం వ్రతమాచర । 
తేన తే జాయతే ముక్తిః విష్ణులోకశ్చ శాశ్వతః ॥ 


భార్యాం ప్రతి తుమ్చురుదత్తశాపతద్విముక్తిప్రకారౌ 
ఇత్థం సా భర్తృగదితం శ్రుత్వా గన్భర్వవల్లభా I 
భర్తారమబ్రవీత్కోపాత్‌ అసహ్యం దుర్గతిప్రదమ్‌ ॥ 
మాఘే చోద్భూతశీతే తు ప్రాతర్మన్లోదితే రవౌ । 
కథం నిమజ్జయేదస్మిన్‌ మాఘే శీతార్తిదేత_ నఘ ॥ 


యత్త్వయోక్తాని కర్మాణి న डपु) २०००००० సకృత్‌। 
న కరోమి పతే స్నానం ప్రాతః కాలే త్వయా సహ ॥ 
315 


42 


43 


44 


45 


46 


47 


48 


49 


50 


51 


158 


శ్రీస్కాందపురాణే, షోడశో9_ధ్యాయః 


మాఘమాసమున సకల పాపముల పారద్రోలజాలు సూర్యభగవా నుడుదయించు 
సమయమునకే ఘోణతీర్థతీరమున విష్ణుపూజకై ఆవుపేడతో నలుకుము. 42 
ముగ్గులతోను స్వచ్చమగు పద్మరాగములతోను మంగళప్రదములగు గైరికాది 
ధాతువులతోను, మంగళకరమగు నీ మాఘ మాసమున నా శ్రీమన్నారాయణునకు 
సేవల నొనరింపుము. 43 
ఈ మాఘమాసమున శ్రీమన్నారాయణునకు వత్తులతో నమర్చిన దీపము 
నమర్చుము. సాంబ్రాణిధూపముతో నగ్నిని శ్రీమన్నారాయణుని ఎదుట నుంచుము. 
నీవు పరిశుద్దురాలవై భగవదర్చనకై వంటచేయుము. నాతో గూడ మాఘమాసమున 
ప్రదక్షిణ నమస్మారముల నాచరింపుము. 45 
ప్రతిదినమిట్లు మాభుమాసమంతయు శ్రీమన్నారాయణునకు दे (००2१ 
నొనరింపుము. ప్రతిదినము సావధానచిత్తముతో పురాణము నాకర్ణింపుము. 46 
ప్రతిదినమును చక్కని శ్రద్ధతో స్నానమాచరించి విష్ణుచరణామృతమును 
(పాదప్రక్షాళన మొనరించిన తీర్థమును) పానము చేయుము. కృష్ణా! విష్ణో! ముకుందా! 
నారాయణా! జనార్దనా! 47 
అచ్యుతా! అనంతా! విశ్వాత్మా! యనికీర్తించుచుండుము. కోపమును అసూయను, 
లోభమునువీడి వ్రతము నాచరింపుము. దానివలన నీకు సంసారవిముక్తియును 
నిత్యమగు పరమపదము లభింపగలదు. 48 
తుంబురుడు భార్యను శపించి మరల శాపవిమోచనము నెణింగించుట 
ఇట్లు తుంబురుడు తెలుపగా నా గంధర్వకాంతయగు భార్య కోపముతో 
కర్ణకరోరములును, నరకము నొసంగు మాటలతో 49 
పాపరహితా! మిక్కిలి చలిగాలి వీచుచుండ, సూర్యుడు మెల్లమెల్లగా నుదయించు 
చుండ చలిబాధ నొసంగెడు మాఘమాసమున నెట్లు స్నానమాచరింపగలను? 50 


నీవు విధించిన కృత్యముల నెన్నటికిని నే నాచరింపజాలను. (ప్రాతఃకాలమున 
నీతో స్నానమొనరింపజాలను. 51 


316 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 

మృతే శీతాతిపాతేన న చ మే రక్షకో భవాన్‌ । 
ఇత్యేవముదితం [శ్రుత్వా పతిర్గన్ధర్వవల్లభః ॥ 
స శాన్తో౭.పి శశాపాథ భార్యాజ్బాప్రియవాదినీమ్‌। 
“పుత్రజ్బ ధర్మవిముఖం భార్యాజ్బాప్రియభాషిణీమ్‌!। 
అ(బ్రహ్మణ్యజ్బ రాజానం సద్యః శాపేన దణ్జయేత్‌! 
ఇతి న్యాయం విచిన్యాసౌ శశాపేత్ధం సతీం తదా ॥ 
వేజ్మటాద్రౌ మహాపుణ్యే సర్వపాతకనాశనే । 
ఘోణతీర్థసమీ పే చ పిప్పలద్రుమకోటరే ॥ 
తత్రామ్బురహితే మూడే! మణ్జూకా భవ కేవలమ్‌ । 
ఇత్యేవం భర్తృవాక్యం తత్‌ (శ్రుత్వా గన్గ్భర్వవల్లభా ॥ 
పతిత్వా పాదయోస్తస్య తుమ్బురుం ప్రారయత్సతీ। 
విశాపమవదత్పశ్చాత్‌ భర్తా వై తుమ్బురుస్తదా ॥ 
అగస్త్యో వై మహాభాగః తపస్వీ విజితేన్టియః । 
ఘోణతీర్ధవరే స్నాత్వా పౌర్ణమాస్యాం మహాతిధా ॥ 
శిష్యేభ్యో వై యదా తస్మిన్‌ ఆశ్వత్థద్రుమసన్నిధౌ I 
ఘోణతీర్థస్య మాహాత్యం వక్తి వై బ్రాహ్మణోత్తమః ॥ 
తదా పిప్పలవృక్షస్య కోటరే త్వం సమాహితా । 
(శ్రుత్వా వై ఘోణతీర్థస్య మాహాత్యం మోక్షదాయకమ్‌॥। 
విధూయ సర్వపాపాని మయా సాకం రమిప్యసి। 
ఇత్యుక్త్వా విరరామాథ ధర్మపత్నీ పతివ్రతా ॥ 
భర్త లశాపాన్మహాఘోరాత్‌ మణభూకతనుమాక్రితా । 
శేషాద్రిశిఖరే తస్మిన్‌ ఘోణతీర్థస్య దక్షిణే ॥ 

317 


59 


53 


54 


55 


56 


5¶ 


58 


59 


60 


61 


62 


159 


శ్రీస్కాందపురాణే, షోడశో9_ధ్యాయః 
నేను చలిబాధచే చనిపోయిన నీవు రక్షింపజాలవు అని యిట్లు పలుకగా తుంబురు 
డా మాటలను విని 52 


శాంతగుణము కలవాడైనను పరుషభాషణములు భాషించుచున్న భార్యను 
“ధర్మకార్యముల నొనరించుటయం దాసక్తిలేని పుత్రుని, పరుషభాషణములు పలుకు 
భార్యను 58 


బ్రాహ్మణుల నాదరింపని రాజును, వెంటనే శాపమొసగి దండింపవలె”నను 
న్యాయమును తలంచి ఇట్లు శపించెను. 54 
మూఢురాలా! మహాపవిత్రమును, సకలదురితహరమగు వేంకటాచలమున 
ఘోణతీర్ధసమీపమునున్న రావిచెట్టుయొక్క తొజ్జలో 55 
నీరులేని ప్రదేశమున కప్పవైపడియుండుము అని తుంబురుడు శపింపగా శాపమును 
విని భార్య 56 
అతని పాదములపైబడి ప్రార్ధించెను. అంత భర్తయగు తుంబురుడు 57 


ఇంద్రియములను జయించిన తపశ్శాలియు పరమపూజ్యుడును బ్రాహ్మణోత్త 
ముడునునగు అగస్తుడు పౌర్ణమిదినమున ఘోణతీర్థమున స్నానమాచరించి 58 


రావిచెట్టు క్రింద శిష్యులకు ఘోణతీర్థమాహాత్యమును తెలుపు చుండును. 59 


అప్పుడు నీవు రావిచెట్టు తొజ్బలోనుండి సావధానవై మోక్షము నొసంగు 
ఘోణతీర్థమాహాత్యమును విని 60 
సకల పాపములను పోగొట్టుకొనినాతో సుఖింపగలవిని శాప విమోచనమును 
చెప్పి ఊరుకొనెను. పతివ్రతయగు తుంబురుని భార్య 61 
మహా భయంకరమగు భర్త శాపముచే కప్పరూపమున వేంకటాచల మునందలి 


ఘోణతీర్థ దక్షిణదిగ్భాగమునందలి 62 


318 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
శనైశ్ళనైర్గతా నారీ పిప్పలద్రుమకోటరమ్‌ । 
అబ్బాయుతం గతం తస్యాః అశ్వత్ఞద్రుమకోటరే ॥ 
తతః కాలాన్తరే9_ గస్టో శ్రీవేజ్బటాద్రిం మనోహరమ్‌। 
గతా శ్రీస్వామితీర్ధే చ స్నాత్వా నియమపూర్వకమ్‌ ॥ 
వరాహస్వామినం దేవం నత్వా తీర్థస్య దక్షిణే । 
వేజ్బటేశాలయం గత్వా శ్రీనివాసం కృపానిధిమ్‌ ॥ 


వేదవేద్యం విశాలాక్షం దేవదేవం సనాతనమ్‌ । 
నత్వా౭_ గస్త్యోమహాభాగో ఘోణతీర్థం తతో యయో॥ 


తత్ర స్నాత్వా తీర్థవర్యే స్వశిష్యైఃయోగినాం వరః । 
పిప్పల ద్రుమఛాయాయాం శిష్యేభ్యో భక్తిపూర్వకమ్‌॥। 
ఘోణతీర్థస్య మాహాత్యం బ్రహ్మహత్యావినాశకమ్‌! 
సర్వమణజ్గళదం పుణ్యం సర్వసమృత్ర్రదాయకమ్‌ । 
ఉక్తవాన్‌ యోగినాం (్రేష్టో హ్యగస్వో భగవానృషిః ॥ 


63 


64 


65 


66 


67 


68 


ఘోణతీర్థేల_ గస్యదర్శనేన తుమ్చురుపత్స్యాః వర్షాభూత్వనివృత్తిః 


తదా (శ్రుత్వా తు వర్షాభూః పాదయోస్తస్య యోగినః । 
పతిత్వా జ్ఞానదీపేన విదిత్వా వైభవం మునేః ॥ 


పూర్వరూపం సమాసాద్య నారీరూపం మనోహరమ్‌। 
అగస్త్య! యోగినాం శ్రేష్ట రక్ష! రక్ష! దయానిధే ! ॥ 


మాం రక్ష! దయయా బ్రహ్మన్‌ ! పతివాక్యవిరోధినీమ్‌। 
ఇత్యుక్త్వా తం విశాలాక్షీ విరరామ తతః పరమ్‌ ॥ 


86268 :- 

కాత్వం సుశ్రోణి ! భద్రం తే భేకజన్మప్రదాయకమ్‌। 

పాపం పూర్వభవే చాసీత్‌ తద్వదస్వ చ మా చిరమ్‌॥ 
319 


69 


70 


71 


72 


160 


శ్రీస్మాందపురాణే, షోడశో9_ధ్యాయః 


రావిచెట్టుతొజ్జను మెల్లగా జేరెను. ఆ తొజ్జలో అనేకవేల సంవత్సరములు గడచి 


పోయెను. 63 
అంత చాలకాలమునకు అగస్త్యుడు మనోహరమగు వేంకటా చలమునకేగి 
స్వామిపుష్కరిణిలో విధివిధానముగా స్నానమాచరించి 64 
స్వామికి నమస్కరించి ఆ పుష్కరిణికి దక్షిణముననున్న వేంకటేశుని ఆలయమునకు 
జని దయాసముద్రుడును, 65 
వేదములచే నెబుంగతగినవాడును, విశాలనేత్రుడును, దేవాది దేవుడును, 
అనాదిపురుషుడునగు శ్రీనివాసునకు నమస్కరించి ఘోణతీర్ధమున కేగెను. 66 
తన శిష్యులతో గూడ ఘోణతీర్థమున స్నానమాచరించి రావిచెట్టు నీడలో తన 
శిష్యులకు భక్తితో 67 
యోగిశ్రేష్టుడగు నా మహర్షి బ్రహ్మహత్య నంతరింపజేయునదియు, సకల 
మంగళములు నొసంగునదియు సమస్త సంపదల చేకూర్చునదియు ఘోణతీర్థ 
మాహాత్యమును తెలుపుచుండెను. 68 
ఘోణతీర్థమున అగస్త్య దర్శనముచే తుంబురుని భార్యకు కప్పరూపము పోవుట 
కప్పరూపముననున్న తుంబురునిభార్య ఆ మాహాత్యమును విని ఆ మునీంద్రుని 


పాదములపై బడి జ్ఞానముకలదై యాతని మాహాత్యము నెటింగి 69 
తన పూర్వపు సుందర గస్తీ రూపమును ధరించి “అగస్యా! యోగీంద్రా! దయాసముద్రా! 
రక్షింపుము, రక్షింపుము. 70 
భర్భవచన తిరస్మారమొనరించిన నన్ను దయతో రక్షింవుమిని ప్రార్థించి 
మిన్నకుండెను. 71 
62226283 :- 


छाः నారీలలామనుగాంచి సుందరీ! నీ వెవతెవు? నీకీ కప్పజన్మ కలుగుటకు 
పూర్వజన్మమున నీవాచరించిన దుష్కృత్య మేమి? తొందరగా తెలుపుమని 


యడిగెను. 72 


320 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


తుమ్బురుర్నామ ( సర్వవిద్యావిశారదః । 
తస్య భార్యా9_స్యహం విప్ర! హ్యగస్త్య! మునిసేవిత।। 


భర్తా మే సర్వధర్మజ్ఞః తుమ్బురుర్మునిసత్తమః ] 
సర్వధర్మాన్‌ మనోజ్ఞా త్వం కురు నిత్యం మయా సహ।। 


పతివాక్యం తదా (శ్రుత్వా పరలోకోపకారకమ్‌ । 
అసహ్యం వాక్యమత్యుగ్రం దుర్గతిప్రదమేవ &० । 
మయా చోక్తంహి దుర్చుద్దా హే తాత !మునిసత్తమ!॥। 


అగస్త్యకధథిత పతివ్రతాధర్మాః 
86268 :- 
కుశాగ్రబుద్ధిస్తే భర్తా శశాప త్వాం రుషా 9_న్వితః । 
ఏవం శాపో యుక్త ఏవ పతివాక్యవిరోధినీమ్‌ ॥ 
పతివాక్యమనాదృత్య స్వేచ్చయా వర్తతే తుయా॥। 
సా నారీ నిరయే ఘోరే పతత్యా చగన్చతారకమ్‌ ॥ 
న స్వాత(నం తు నారీణాం నోల్లంఘ్యం పతిభాషణమ్‌। 
పాతివ్రత్యేన పుణ్యేన పతిశుశ్రూషణేన చ ॥ 


ప్రియో విష్ణుపదం యాన్తి న చాన్యైరపి సువ్రతైః । 

పతిర్మాతా పతిర్విష్టుః పతిరహ్మా పతిః శివః ॥ 

పతిర్గురుః పతిస్తీర్థం ఇతి స్త్రీణాం విదుర్చుధాః । 

పతివాక్యమపాకృత్య యా నారీ సుకృతైః పరైః ॥ 

సదైవ యుజ్యతే సా౭_పి నైవ శుద్దా భవేత్సకృత్‌ | 

పతిహీనా తు యా నారీ గురుఖిః ధర్మవిత్తమైః ॥ 
321 


73 


74 


75 


76 


77 


78 


79 


80 


81 


161 


శ్రీస్మాందపురాణే, షోడశో9_ధ్యాయః 


ఆ మాటల కాసుందరి “అగస్త్యా! సకల యోగివంద్యా | సకలవిద్యాపారంగతుడగు 


తుంబురుడను గంధర్వుని భార్యను. 73 


సకల ధర్మవేత్తయగు నాతడు నన్ను తనతో సకలధర్మముల ననుష్టింపుమని 

యాజ్లాపింపగా 74 
(Sy 

పరలోక ప్రాప్తి కుపాయమగు భర్తమాటను తిరస్కరించి దుర్చుద్ధితో కర్ణకతోరమును, 

పరుషమును దుర్గతినొసంగు మాటలనాడితినిని పలికెను. 75 


అగసుడు తెలిపిన పతివ్రత ధర్మములు 


8529283 :- 
సూక్ష్మబుద్ధియగు నీ భర్త నీ మాటలకు కోపించి నిన్ను శపించెను. భర్త కెదురాడు 
భార్యలకిట్టి శాపము తగియేయున్నది. 76 


పతివాక్యము నాదరింపక స్వైరవిహారమొనర్చు యువతి చంద్ర నక్షత్రములున్నంత 
దనుక ఘోరనరకము ననుభవించుట తథ్యము. 77 


స్త్రీలు స్వతంత్రముగానుండరాదు. భర్తమాటల తిరస్మరింపరాదు. పాతివ్రత్యమునను, 
పతి శుశూషవలనను 78 


స్త్రీలు మోక్షసామ్రాజ్యమునలంకరింతురు. ఇతర వ్రతములచే నా మోక్షము 
లభింపజాలదు. స్త్రీకి పతియే తల్లి, పతియే విష్ణువు, పతియే బ్రహ్మ, పతియే 
శివుడు. 79 


పతియే గురువు, పతియే పుణ్యతీర్థమని పెద్దలు వక్కాణింతురు. పతివచనమును 


టి 


తిరస్కరించి ఇతరపుణ్యవ్రతములచే 80 


పుణ్యమును సంపాదింపగోరు యువతి పవిత్రతనందజాలదు. భర్తలేని స్తీ 
ధర్మశాస్త్రము 23९80956 మహనీయులచే 81 


322 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 

సా కృతజ్ఞా విదధ్యాత్తు వ్రతం ధర్మఫలప్రదమ్‌ I 
పతినా (ప్రేరితా సైవ పతిబుద్ధిపరాయణా ॥ 
పతిపాదాబ్దతీర్ధేన యా స్నాతా సా హరిప్రియా । 
సా స్నాతా సర్వతీర్ధేషు గజ్లాదిషు న సంశయః ॥ 
తస్మాత్త్వత్మృతదోషస్తు త్వామాయాతీతి తత్ఫ్సలమ్‌। 
+ శృణ్వన్యా ఘోణతీర్ధస్య వైభవమ్‌! 
ముక్తిరాసీచ్చుభాజ్జం తత్‌ నారీరూపం పునర్యథా ॥ 
& సూతః :- 
తస్మాద్దోణస్య తీర్చస్య తుమ్బుతీర్ణమితీహ వె। 

యి ® ® ర 
లోకే ప్రసిద్ధిరభవత్‌ అహో! తీర్ధస్య వైభవమ్‌ ॥ 

కః ఘూ ణాం నా న్‌ పాకి ° 
ఘో ణతీర్థస్నాత్యా ౦ నానావిధఫలటప్రాప్తిః 

ఘోణతీర్థే మహాపుణ్యే సర్వపాపవినాశిని । 
స్సాన్తి యే పౌర్ణమాస్యాం వై శౌనకాద్యా మహౌజసః ॥ 
తేషాం క్రతుఫలం పుణ్యం తీర్జాయుతఫలం భవేత్‌। 
కపిలాగోసహగస్రన్లు యో దదాతి దినే దినే ॥ 
తత్ఫలం సమవాప్పోతి స్నానాత్తుమ్బురుతీర్థకే I 
రత్నకోటి సహగస్రాణి యో దదాతి దినే దినే ॥ 
మత్తేభానాం సహస్రాణి తథైవాశ్వాయుతాన్యపి ! 
తత్ఫలం సమవాస్పోతి ఘోణతీర్ధావగాహనాత్‌ ॥ 
కన్యాకోటి ప్రదానేన యతృలం బుషిభిః స్మృతమ్‌। 
తత్ఫలం సమవాప్పోతి ఘోణతీర్ధాచ్చ పావనాత్‌ ॥ 


323 


89 


83 


84 


85 


86 


87 


88 


89 


90 


162 


శ్రీస్కాందపురాణే, షోడశో9_ధ్యాయః 
ధర్మములనెటింగి ధర్మఫలమునొసంగు వ్రతమునాచరింప వచ్చును. భర్తచే 
ప్రేరేపింపబడి భర్త సిద్ధాంతమునందే మనస్సు కలదై 82 
భర్త పాదోదకముచే స్నానమాచరించిన యంగన శ్రీమన్నారాయణుని ప్రీతి 
పాత్రమగుచున్నది. ఆమెకు సర్వతీర్థములయందు గంగాదిమహానదులయందు 
స్నానమొనరించినఫలము తప్పక సిద్ధించుచున్నది. సందేహములేదు. 83 


కావున నీవు చేసిన పాపఫలితమే నిన్ననుసరించి వచ్చినది. ఆ ఫలము ననుభవించుచు 
ఘోణతీర్థవైభవమును వినుటచే యా రూపమునుండి విముక్తియు సుందరనారీ 
రూపమును సిద్ధియు లభించినవని పలికెను. 84 


కావున శౌనకాది మహర్చులారా! ఈ వృత్తాంతముచే ఘోణ తీరమునకు తుంబురు 
తీర్థమను పేరు కలిగినది. ఈ తీర్ధవైభవము వచింప శక్యముకానిది. _ 85 


ఘోణతీర్థమున న్నాన మాచరించినవాని కనేక ఫలములు కలుగుట. 
మహాపవిత్రమును పాపపరిహారకమునగు ఘోణతీర్థమున పౌర్ణమి దినమున స్నాన 
మాచరించినవారికి 86 


యజ్ఞముల నొనరించిన ఫలితమును అనేకవేల తీర్థరాజస్నాన ఫలమును లభించును. 
ప్రతిదినమునను వేలకొలది కపిలగోవు లచే దాన మొనరించిన ఫలితమును 87 


తంంబురుతీర్భస్నానముచే బడయంవచ్చును. కోట్లకొలది రత్నముల 
దానమొనరించుటవలన లభించు ఫలితమును 88 


వేలకొలది ఏనుగులను, అనేకవేల గుట్టిములను దానమొన రించిన ఫలితమును 


తుంబురు తీర్ధ స్నానమాత్రముననే లభించును. 89 

కోటి కన్యాదానములకు బుషులచే నే ఫలితము చెప్పబడినదో దానిని తుంబురు 

తీర్జావగాహనమున లభింపవచ్చును. 90 
324 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
హేమామృరసహగస్తం యః కురుక్షేత్రే ప్రయచ్చతి । 
తత్ఫలం సమవాప్పోతి ఘోణతీర్థస్య వైభవాత్‌ ॥ 


గుర్వర్థే బ్రాహ్మణార్థే వా స్వామ్యర్థే యస్వజేత్తనుమ్‌ । 
తత్ఫలం సమవాప్పోతి ఘోణతీర్థస్య వైభవాత్‌ ॥ 


ఆపన్నార్తిహరాణాజ్బ తీర్థసేవాపరాత్మనామ్‌ 1 
సత్యవ్రతానాం యత్పుణ్యం ఘోణతీర్ధాచ్చ తద్భవేత్‌॥ 


యతృలం [్రాద్ధకర్త్యణాం పిత్యాణామిన్దుసజయే। 
^ ~ ^ క్ష 
తత్ఫలం సమవాప్నోతి ఘోణతీర్ధాద్ధి పావనాత్‌ ॥ 


గజ్లాయాం నర్మదాయాం చ సరయూచన్దభాగయోః I 
సర్వేషు పుణ్యతీర్థేషు యః స్నానం కురుతే నరః ॥ 
తత్ఫలం సమవాప్పోతి ఘోణతీర్ధాద్ధి పావనాత్‌ । 
తస్మాత్పుణ్యతమం తీర్ధం ఘోణతీర్థం విదుర్చుధాః ॥ 
య ఇమం (శ్రుణుతే౭_ధ్యాయం సర్వపాపనిబర్హణమ్‌ । 


వాజపేయఫలం తస్య విష్ణులోకశ్చ శాశ్వతః ॥ 


ఇతి శ్రీస్థాన్సవురాణో శ్రీవేజిటాచలమాహోళ్ళే 
తుమ్ఫురుతీర్ధమావోత్యవర్హనం నామ పషోదశళోల_. ధ్యాయః 


కల 8 ౪ ° ल= 


325 


91 


92 


93 


94 


95 


96 


97 


163 


శ్రీస్మాందపురాణే, షోడశో9_ధ్యాయః 
కురుక్షేత్రమున బంగారు వస్తదానమున లభించు ఫలితము ఘోణతీర్థ స్నానముచే 
బడయవచ్చును. 91 
ఆచార్యులకొ బకుకాని, (బ్రాహ్మణులకొ జికుకాని, యజమాని కొజకుగాని 
శరీరమును విడచినఫలము ఘోణతీర్థస్నాన వైభవ మున పొందవచ్చును. 92 


కష్టములోనున్నవారి కష్టములను పోగొట్టుటవలన లభించు ఫలమును, తీర్థయాత్రల 
సేవించుటలో నాసక్తికలవారి పుణ్య ఫలమును, సత్యమును నియమముగ పాలించు 
వాని ఫలము ఘోణతీర్థ న్నానమున సిద్ధించును. 93 


అమావాస్య సమయమున పితృతర్పణ శ్రాద్దాదుల నొనరించిన ఫలితము ఘోణతీర్థ 
స్నానముచే లభింపవచ్చును. 94 


గంగా, నర్మదా, సరయూ, చంద్రభాగాది సకలపుణ్యతీర్ధ స్నాన ఫలితమును95 


పవిత్రఘోణనదీ స్నానమున సిద్ధించును. కావున ప్రాజ్ఞులు ఘోణతీర్థమత్యుత్తమ 
తీర్థమని పలుకుదురు. 96 


సకల కల్మషహరమగు 2 అధ్యాయమును వినినవారు వాజపేయ యాగ మొనరించిన 
ఫలితమును శాశ్వతవిష్ణు లోకమును నందుదురు. 97 


ఇది శ్రీ స్మాందవురాణమున త్రీ వేంకటాచలమావోత్యమున 
తుంబురు తీర్రమావాత్యవర్థనమను పదునారవ అధ్యాయము. 


(र + క్రవతెదా 


326 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
అథ సప్తదశో౨_ ధ్యాయః 
శ్రీవేజ్మటాచలస్య సర్వపుణ్యతీర్ణాధారత్వవర్ణనమ్‌ 
బుళకయః :- 


వేజ్మటాద్రౌ మహాపుణ్యే సర్వసజ్కటనాశనే । 

సన్తి వై కతి తీర్థాని సూత! పౌరాణికోత్తమ ॥ 

తేషాం సంఖ్యాణ్బ మే (బ్రూహి! కతి ముఖ్యాని? తత్ర వై! 
తత్రాప్యత్యన్తముఖ్యాని! వద నో మునిసత్తమ ! ॥ 
సద్ధర్మరతిదాన్యత్ర కతి ముఖ్యాని? తాని చ | 


కాని చ జ్ఞానదాన్యత్ర భక్తివైరాగ్యదాని చ? । 
ముక్తిప్రదాని కాన్యత్ర? తాని మే వద సువ్రత ॥ 


@& 


నూత; ~ 
షట్‌షష్టికోటి తీర్థాని పుణ్యాన్యత్ర నగోత్తమే I 


అష్టోత్తరసహస్రాణి తేషు ముఖ్యాని సువ్రత ॥ 


సద్ధర్మరతిదాన్యత్ర సన్తి చాష్టోత్తరం శతమ్‌ । 
సహస్రేభ్యశ్చ ముఖ్యాని పృథక్‌ తేభ్యశ్చ తాని చ ॥ 
భక్తివైరాగ్యదాన్యత్ర షష్టిరష్టోత్తరే శతే ॥ 
ముక్తిదాన్యత్ర షట్‌ చైవ వేజ్బటాచలమూర్ధని | 
స్వామిపుష్కరిణీ చైవ వియద్గజ్లా తతః పరమ్‌ ॥ 
పశ్చాత్సాపవినాశజ్బ పాణ్డుతీర్థమతః పరమ్‌ । 
కుమారధారికాతీర్థం తుమ్మోస్తీర్థమతః పరమ్‌ ॥ 


327 


164 


శ్రీస్కాందపురాణే, సప్తదశో9_ధ్యాయః 


పదునేడవ అధ్యాయము 
శ్రీ వేంకటాచలపర్వతమన్ని తీర్థరాజములకాధారమని వర్ణించుట 

మభహార్నులు :- 

ఓ ఉత్తమ పురాణవేతా! సూతా! మహాపవిత్రమును సకల బాధలను పోగొట్టు 
వేంకటాచలముననెన్నితీర్థములుకలవో? 1 
వాటి సంఖ్య ఎంతయో? అందెన్ని ముఖ్యమైనవో? ఆ ముఖ్యమగు వానిలో మరల 
మిక్కిలి ముఖ్యమైనవెన్నియో మాకు సెలవిమ్ము. 2 
మరియు మంచిధర్మముల నాచరించుటయం దాసక్తి కలిగించున వెన్నియో అందు 


ముఖ్యమైనవియును, జ్ఞానమునొసంగున వెన్నియో, భక్తిని, వైరాగ్యమును, ముక్తి 
నొసంగున వెన్నియో, మాకెటింగింప మని శౌనకాది మహర్షులు పురాణములు 


చెప్పుటలో నేర్చుగల సూతుని ప్రశ్నించిరి. 3 

శ్రీ సూతుడు 

సూతు డిట్లు చెప్పదొడంగెను. శ్రీ వేంకటాచలమున అరువది యారు =+ 
గలవు. వాటిలో వేయిఎనిమిది తీర్థములు ముఖ్యమైనవి. 4 


ఆ వేయి తీర్థములలో నూట ఎనిమిది తీర్థములు సద్ధర్మాను ష్టానమున నాసక్తిని 
కలిగించునవి. మరల ఆ నూటయెనిమిది తీర్థములలోను భక్తివైరాగ్యముల 
నొసంగునవి యారు తీర్థములు. 5 


వేంకటాద్రిపై మోక్షము నొసంగునట్టి తీర్ధరాజములు 1. స్వామి పుష్కరిణి 2. 
ఆకాశగంగ 6 


(3) పాపవినాశము 4) పాండుతీర్ధము 5) కుమారధారికా తీర్థము 6) తుంబురు 
తీర్థము అను ఈ యారుతీర్ధములును (వేంకటా చలమున విలసిల్లుచున్నవి) 7 


328 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 165 
స్వామిపుష్కరిణ్యాది షట్‌తీర్థ స్నానకాలనిర్ణయః 
కుమృమాసే పౌర్ణమాస్యాం మఘాయోగో యదా భవేత్‌! 
కుమారధారికాం యాన్తి సర్వతీర్థాని హే ద్విజాః ॥ 8 
తత్ర యః స్నాతి విప్రేన్హాః రాజసూయఫలం లభేత్‌ । 
ముక్తిశ్చ భవితా తత్ర నాత్ర కార్యా విచారణా ॥ 9 


అన్నదానవిధిస్తత్ర సార్ధం దక్షిణయా ద్విజాః | 
ఉత్తరాఫల్లుణీయుక్త శుక్షపక్షియపర్వణి ॥ 10 
తుమోస్తీర్ణం మీనసంసే రవౌ తీర్తాని సర్వశః । 

ధి ® ® 
అపరాహ్లే సమాయాన్ర్తి తత్ర స్నాతో న జాయతే ॥ 11 
మౌజ్లీబన్ధం వివాహఖ్బ కారయేత్‌ ద్రవ్యదానతః । 
మేషసజ్మమణే कण्ठः చిత్రానక్షత్రసంయుతే ॥ 12 
పౌర్ణమాస్యాం సమాయాన్తి వియద్గజ్లాం తథైవ చ | 
తత్ర స్నాత్వా నరః సద్యః శతక్రతుఫలం లభేత్‌ ॥ 13 


సువర్ణం తత్ర దాతవ్యం కన్యాదానం విశేషతః । 

వృషభస్టే రవౌ విప్రాః ద్వాదశ్యాం హరివాసరే ॥ 14 
శుక్షే వా౭_ప్యథ కృష్ణే వా భౌమేనాపి సమన్వితే । 

పాణ్జుతీర్థం సమాయూని (~ జగత్రయే ॥ 15 


తత్ర స్నాత్వా చ గాం దత్వా ముచ్యతే ప్రతిబన్థకాత్‌ । 
ఆశ్వయుక్కుక్షపక్షే చ సప్తమ్యాం భానువాసరే ॥ 16 


ఉత్తరాషాధయుక్తాయాం తథా పాపవినాశనమ్‌ । 
ఉత్తరాభాద్రయుక్తాయాం ద్వాదశ్యాం వా సమాగతః ॥ 17 


329 


శ్రీస్మాందపురాణే, సప్తదశో9_ధ్యాయః 
స్వామిపుష్మరిణి మొదలగు నారు తీర్థములలో 
స్నానమొనరింప వలసిన కాలనిర్ణయము. 
కుంభమాసమున పౌర్ణమిదినమున మఖానక్ష్మత్రమున కుమార ధారికలో 
నన్నితీర్థములును వచ్చి కలియును. 8 


ఆ సమయమున నందు స్నాన మాచరించిన రాజసూయ యాగఫల మును, 
మోక్షమును సిద్ధించును. ఇందు సందియమొంద నవసరములేదు. 9 


దక్షిణలతో నన్నదానమునాచరింపవలెను. ఉత్తరాఫల్లుణీ నక్షత్రముతో గూడిన 


HM 


శుక్లపక్షమునందు 10 


౧౧ 


సూర్యుడు మీనరాశియందుండగా తుంబురుతీర్థమున మధ్యాహ్న సమయమున 
తీర్థములన్నియు వచ్చి చేరును. అందు స్నానమా చరించిన పునర్జన్మ కలుగనేరదు. 11 


పైన చెప్పిన సమయమున తుంబురుతీర్ధమున స్నానమాచరించి బీదలకు ఉపనయన 
వివావాముల (ద్రవ్యమును వెచ్చించి యొనర్చ వలెను. నూర్యుడు 
మేషరాశియందుండగా చిత్రానక్షత్రము ప్రాప్తించి యుండగా 12 

పౌర్ణమి తిధథియందు ఆకాశగంగలో అన్ని తీర్థములు వచ్చి చేరును. అందు స్నానమా 
చరించిన మనుజుడునూరు క్రతువు లొన రించిన ఫలితమును బడయవచ్చును. 18 
ఆ సమయమున నచ్చట సువర్ణదానమును అంతకంటె కన్యా దానము నొనర్చుట 
యత్యుత్తమమైనది. సూర్యుడు వృషభరాశి యందుండగా ఏకాదశియందు కాని 


ద్వాదశి తిథియందు కాని 14 
శుక్షపక్షమునగాని కృష్ణపక్షమునగాని మంగళవారమున ముల్లోకములయందలి 
గంగాదితీర్ధములు పాండుతీర్ధమున వచ్చి కలియును. 15 
అచ్చట స్నానమాచరించి గోదానము నొనరించిన ప్రతిబంధక ములు తొలగిపోవును. 
ఆశ్వీజమాసమున శుక్షపక్షమున సప్తమీ ఆదివారమున 16 
ఉత్తరాషాఢ నక్షత్రమున పాపవినాశనతీర్థమున స్నానమాచరింప వలెను. ద్వాదశీ 
దినమున ఉత్తరాభాద్ర నక్షత్రముండునపుడును వచ్చి 17 
330 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


సాలగ్రామశిలాం దత్వా స్నాత్వా చ విధిపూర్వకమ్‌ । 
ముచ్చతే సర్వపాపైశ్చ జన్మకోటి శతోద్భృవైః ॥ 


ధనుర్మాసే సితే పక్షే ద్వాదశ్యామరుణోదయే I 

७००८० సర్వతీర్థాని స్వామిపుష్కరిణీజలే ॥ 

తత్ర స్నాత్వా నర స్సద్యో ముక్తిమేతి న సంశయః । 

యస్య జన్మసహగపస్రేషు పుణ్యమేవార్డితం పురా ॥ 

తస్య స్నానం భవేద్విప్రాః నాన్యస్య త్వకృతాత్మనః । 

విభవానుగుణం దానం కార్యం తత్ర యథావిధి । 

సాలగ్రామశిలాదానం గాం దద్యాచ్చ విశేషతః ॥ 
పురాణశ్రవణస్య విశేషతః ప్రాశస్యవర్ణనమ్‌ 

యే శృణ్వన్తి కథాం విష్ణోః సదా భువనపావనీమ్‌ । 

తే వై మనుప్యలోకే£_ స్మిన్‌ విష్ణుభక్తా భవన్తి హి ॥ 

యద్యశక్తస్సదా (శ్రోతుం కథాం భువనపావనీమ్‌ । 

ముహూర్తం వా తదర్థం వాక్షణం వా విష్ణుసత్మథామ్‌ ॥ 

యః శృణోతి నరో భక్త్యా దుర్గతిర్నాస్తి తస్య హి । 

యతృలం సర్వయజ్ఞేషు సర్వదానేషు యతృలమ్‌ ॥ 

సకృత్పురాణ(శ్రవణాత్‌ తత్ఫలం విన్దతే నరః । 

కలౌ యుగే విశేషేణ పురాణశ్రవణాదృతే ॥ 


నాస్తి ధర్మః పరః పుంసాం నాస్తి ముక్తిప్రదం పరమ్‌ । 
పురాణశ్రవణం విష్ణోః నామసజ్మీర్తనం పరమ్‌ ॥ 


331 


18 


19 


20 


21 


22 


23 


24 


25 


26 


166 


శ్రీస్మాందపురాణే, సప్తదశో9_ధ్యాయః 


యథావిధిగా స్నానమాచరించి సాలగ్రామమును దానమొన రించిన కోటిజన్మల 
నుండి సంభవించిన పాపములన్నియు నశించును. 18 


ధనుర్మాసమున శుక్షపక్షమున ద్వాదశిదినమున సూర్యోదయ మునకు ముందుగా 
తీర్థములన్నియు స్వామి పుష్కరిణిలో వచ్చి చేరును. 19 


అందు న్నానమొనరించినవారికి వెంటనే మోక్షము సిద్ధించును. వేయి జన్మల 
నుండి పుణ్యము సంపాదించుకొనియున్నవానికే 20 


ఆసమయమున స్నానము లభించును కాని పాపాత్ములకు లభింపనేరదు. 
స్నానమొనరించినపిమ్మట తన యైశ్వర్యము నకు తగినట్లుగా దానమొనరింపవలెను. 
సాలగ్రామమును గాని గోవునుకాని దానమొనరించుట ముఖ్యము. 21 


పురాణమును వినుటలో గల గొప్పతనమును వర్ణించుట 
భూలోకమును పవిత్ర మొనరింపజాలు విష్ణుకథను వినినవారే మనుష్యలోకమున 
విష్ణుభక్తులగుదురు. 22 


భూమిని 55 2 (© 5०02860० కథ 5 ९2९८० వినుటకు శక్తిలేకు న్నను 
ముహూర్తకాలముగాని, అందు సగము కాలము కాని క్షణకాలముగాని 
విష్ణుకథను 2౩ 
వినునట్టి మనుజునకు నరకము సంభవింపజాలదు. సర్వ యజ్ఞములవలనను, 
సకల దానములవలనను లభించు ఫలము 24 


ఒక పర్యాయము పురాణము వినుటవలననే మనుజుడు బడయ వచ్చును. 


ముఖ్యముగా కలియుగమున పురాణ శ్రవణముకన్న 25 

మిన్నయగు ధర్మముకాని మోక్షదాయకముకాని లేదు. విష్ణుకథలను వినుట, 

నామమును కీర్తించుట 26 
332 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


ఉభే ఏవ మనుష్యాణాం పుణ్యద్రుమమహాఫలే I 
పిబన్నేవామృతం యత్నాత్‌ ఏకస్సా దజరామరః 
విష్ణోః కథామృతం కుర్యాత్‌ కులమేవాజరామరమ్‌ ॥ 


పురాణవక్తుః సర్వపూజనీయత్వవర్దనమ్‌ 


బాలో యువా౭£_థ వృడ్లో వా దరిద్రో దుర్భగో£_పి వా! 
పురాణజ్ఞః సదా వన్ద్యః స పూజ్యః సుకృతాత్మభిః ॥ 
నీచబుద్ధిం న కుర్వీత పురాణజ్జే కదాచన । 
యస్య వక్రోద్గతా వాణీ కామథేనుః శరీరిణామ్‌ ॥ 
భవకోటి సహస్రేషు భూత్వా భూత్వా౭_ వసీదతామ్‌ । 
యో దదాత్యపునర్వృత్తిం కో౭_ న్యస్తస్మాత్సరో గురుః ॥ 
వ్యాసాసనసమారూఢో యదా పౌరాణికో ద్విజః । 
ఆసమాప్తేః ప్రసజ్ఞస్య నమస్కుర్యాన్న కస్యచిత్‌ ॥ 
న దుర్దనసమాకీర్ణే న శూద్రశ్వాపదావృతే । 

జ (3) 
దేశేన ద్యూతసదనే వదేత్‌ పుణ్యకథాం సుధీః ॥ 
సుగ్రామే సుజనాకీర్ణే సుక్షేత్రే దేవతాలయే । 
పుణ్యే వాం థ నదీతీరే వదేత్‌ పుణ్యకథాం సుధీః ॥ 
శ్రద్ధాభక్తిసమాయుక్తాః నాన్యకార్యేషు లాలసాః । 
వాగ్యతాః శుచయో9_వ్యగ్రాః శ్రోతారః పుణ్యభాగినః 


అభక్యా యే కథాం పుణ్యాం శృణ్వన్తి మనుజాధమాః 
తేషాం పుణ్యఫలం నాస్తి దుఃఖం జన్మని జన్మని ॥ 


పురాణం యే తు సమ్బూజ్య తామ్బూలాద్యైరుపాయనైః । 
శృణ్వన్తి చ కథాం భక్తా న దరిద్రా న పాపినః ॥ 
333 


97 


28 


29 


30 


31 


39 


33 


34 


35 


36 


167 


శ్రీస్కాందపురాణే, సప్తదశో9_ధ్యాయః 


యను రెండును మనుష్యుని పుణ్యమను వృక్షమునకు ఫలించు ఫలములు. 
అమృతమును పానముచేసిన (త్రాగినవాడొకడు మాత్రమే ముసలితనము 
మృత్యువులేకయుండును. కాని విష్ణుకథా మృతమును త్రాగిన కులమునంతను 
జరామరణములు లేకుండ రక్షించును. 27 
పురాణమును చెప్పువాని నందరు పూజింపవలెనని చెప్పుట 
పురాణము నెలింగినవాడు బాలుడైనను యువకుడైనను ముసలి వాడైనను 
దరిద్రుడైనను దుర్భాగ్యుడైనను పుణ్యాత్ములందరిచేతను పూజింపబడ తగినవాడే 


యగుచున్నాడు. 28 
పురాణవేత్తయందెప్పుడును తక్కువబుద్ధి యుంచరాదు. పురాణ జ్ఞాని నోటినుండి 
వెలువడిన మాట మనుజులకు కామధేనువు వంటిది. 29 
వేలకొలది, కోట్లకొలది జన్మల నెత్తుచు దుఃఖించువారికి పునర్జన్మను నశింపజేయు 
పురాణకథకునికంటె గొప్ప గురువొకడుండునా? 30 
పురాణకథకుడు వ్యాసుని ఆసనమున కూర్చునియుండి పురాణమును చెప్పునపుడది 
సమాప్తియగువరకు ఎవరికిని నమస్మరింపరాదు. 31 
దుర్దనులతో నిండినట్టియు, శూద్రులతోను కుక్కలతోను నిండి యుండునట్టియు, 
జూదమాడుస్థలమునను, ప్రాజ్ఞుడు పురాణమును చెప్పరాదు. 32 


మంచి గ్రామమున సజ్జనులు నిండియున్న మంచి (ప్రదేశమున కాని, దేవాలయముల 
యందు కాని పవిత్ర నదీతీరమున కాని విష్ణుకథలను చెప్పవలెను. = 38 

శ్రద్ధ భక్తి కలిగినవారు, వినునవపుడితర కృత్యములయందాసక్తి లేనివారు, 
వాబ్నియమము కలవారు, శుచిగానుండువారు, ఇతర చింతలులేని పుణ్యాత్ములే 


విష్ణుకథలను విననర్హులు. 34 
భక్తిలేక పుణ్యకథలను విను నీచమానవులకు పుణ్యము కలుగనే రదు. 
ప్రతిజన్మయందు దుఃఖమే సంభవించును. 35 


తాంబూలాది 5००९ छ పురాణమును పూజించి యా పురాణ మును భక్తితో 
వినునట్టి మనుజులు దరిద్రులుగా కాని పాపాత్ములుగా కాని కాజాలరు. 36 


334 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
కథాయాం కథ్యమానాయాం యే గచ్చన్యన్యతో నరాః । 
భోగాన్తరే ప్రణశ్యన్తి తేషాం దారాశ్చ సమ్పదః॥ 
సోష్టీషమస్తకా యే చ కథాం శృణ్వన్తి పావనీమ్‌ 1 
తే బాలకాః ప్రజాయన్తే పాపినో మనుజాధమాః ॥ 
తామ్బూలం భక్షయనో యే కథాం శృణ్వన్తి పావనీమ్‌ । 
శ్వవిష్టాం భక్షయన్యే తే నరకే చ పతన్తి హి॥ 
యే చ తుజ్లాసనారూధాః కథాం శృబ్వన్తి దామ్మికాః । 
అక్షయ్యాన్నరకాన్‌ భుక్త్వా తే భవన్వేవ వాయసాః॥ 
యే చ వీరాసనారూఢా యే చ సింహాసనస్థితాః । 
శృణ్వన్తి సత్మథాం తే వై భవన్యర్షునపాదపాః ॥ 
అసమ్పణమ్య శృణ్వనో విషవృక్షా భవన్తి హి । 
తథా శయానాః శృణ్వనో భవన్యజగరా హి తే॥। 
యః శృణోతి కథాం వక్తుః సమానాసనసంస్థితః । 
గురుతల్పసమం పాపం సమాప్య నరకం వ్రజేత్‌ ॥ 
యే నిన్దన్తి పురాణజ్ఞం సత్మథాం పాపహారిణీమ్‌ । 
తే వై జన్మశతం మర్యాః శునకాశ్చ భవన్తి హి॥ 
కథాయాం కీర్యమానాయాం యే వదన్తి దురుత్తరమ్‌ । 
తే గర్జభాః ప్రజాయన్తే కృకలాసాస్తతః పరమ్‌॥ 


కదాచిదపి యే పుణ్యాం న శృణ్వన్తి కథాం నరాః 
తే భుక్త్వా నరకాన్‌ ఘోరాన్‌ భవన్తి వనసూకరాః॥। 


కథాయాం కీర్యమానాయాం విఘ్నం కుర్వన్తి యే నరాః 
కోట్యబ్దం నరకాన్‌ భుక్త్వా భవన్తి గ్రామసూకరాః॥। 
335 


37 


38 


39 


40 


41 


42 


43 


44 


45 


46 


47 


168 


శ్రీస్కాందపురాణే, సప్తదశో9_ధ్యాయః 


పురాణమును చెప్పుచుండగా మరియొక స్థలమునకేగు మనుష్యుల సంపదలు, 
భార్యాపుత్రులు సుఖము ననుభవించుచుండగనే మధ్యలో నశించిపోవుదురు. 37 


తలపాగనుగాని, టోపీనిగాని ధరించి పవిత్రకరమైన పురాణమును వినునట్టి పాపులగు 
నీచమానవులు బాలిశులై పుట్టుదురు. 38 


न తాంబూలమును నములుచు వినువారు కుక్కలను భక్షించుచు 
నరకమున పడిపోవుదురు. 39 


ఏ మనుజులు దంభముతో నెత్తగుయాసనమున కూర్చుండి పురాణమును విందురో 
వారు తరగని నరకములననుభవించి కాకులై పుట్టుదురు. 40 


గరుడులవలె కూర్చుండికాని, సింహాసనముపై కూర్చుండికాని పుణ్యకథను వినిన 
మద్దివృక్షమై పుట్టును. 41 


పురాణకథకునకు నమస్మరింపక కూర్చుండి కథను వినువారు విషవృక్షమై 
పుట్టుదురు. పడుకొని వినినవారు కొండచిలవలై పుట్టుదురు. 42 


పురాణకథకునితో సమానమైన ఆసనమున కూర్చుండి విను వారికి గురుభార్యను 
పొందిన దోషము కలిగి నరకమును పొందును. 43 


పురాణకథకుని గాని, పాపములను పరిహరించు విష్ణుకథనుకాని నిందించువారు 
నూరు జన్మలు కుక్కగా పుట్టుదురు. 44 


పురాణమును చెప్పుచుండగా చెడ్డసమాధానముల నొసంగువారు గాడిదలుగా పుట్టి 
తరువాత తొందలుగా పుట్టుదురు. 45 


ఒకప్పుడునూ పుణ్యకథను వినని మనుజులు ఘోరనరకముల ననుభవించి 
పందులుగా పుట్టుదురు. 46 


పురాణమును చెప్పుచుండగా దానికి వివ్నము నాచరించువారు కోటి 


సంవత్సరములు నరకముననుభవించి గ్రామమునందలి పందులై పుట్టుదురు. 47 


336 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 169 


యే కథామనుమోదన్తే కీర్యమానాం నరోత్తమాః। 
అశృణ్వనో9_ పి తే యాన్తి శాశ్వతం పదమవ్యయమ్‌॥। 48 


యే శ్రావయన్తి మనుజాః పుణ్యాం పౌరాణికీం కథామ్‌। 

కల్పకోటి శతం సా(గ్రం తిష్టస్తి బ్రహ్మణః పదే॥ 49 

ఆసనార్థం ప్రయచ్చన్తి పురాణజ్ఞస్య యే నరాః । 

కమృ్బలాజినవాసాంసి తథా మజ్బాకమేవ వా॥ 50 

స్వర్గలోకం సమాసాద్య భుక్త్వా భోగాన్‌ యథేప్పితాన్‌ I 

స్థిత్వా బ్రహ్మాదిలోకేషు పదం యాన్తి నిరామయమ్‌॥ 51 

పురాణస్య ప్రయచ్చన్తి యే చ సూత్రం నవం వరమ్‌! 

భోగినో జ్ఞానసమృన్నాః తే భవన్తి భవే భవే ॥ 52 

ॐ మహాపాతకైర్యుక్తా హ్యుపపాతకినశ్చ యే । 

పురాణశ్రవణాదేవ తే యాన్తి పరమం పదమ్‌ ॥ 53 

వేజ్కటాద్రేస్తు మాహాత్యం శ్రుత్వా తే బుషయస్తతః । 

వ్యాసప్రసాదసంపన్నం సూతం పౌరాణికోత్తమమ్‌ । 

పూజయిత్వా యథాన్యాయం ప్రహర్నమతులం గతాః॥। 54 

ఇతి శ్రీ స్థాందవురాణో శ్రీవేంకటాచలమావోత్సే 
సర్వతీర్థమపామోవసంవోర పూర్వకవురాణ[ళవణ(క్రియాద్యనువర్థనంనామ 

నప్తదశళోల._ ధ్యాయః 


=-= ° (== 


337 


శ్రీస్కాందపురాణే, సప్తదశో9_ధ్యాయః 


పురాణము చెప్పుచుండగా నెవరు దానిని ఆమోదింతురో (ఆ కథ నిర్విఘ్నముగా 
బాగుగా జరుగవలెననని సంతసముతో నంగీకరింతురో) వారు కథను వినకున్నను 
నిత్యమగు మోక్షమును బడయుదురు. 48 


పవిత్రమగు పురాణకథను వినుపించువారు కోటినూర్ల కల్పము లంతయు 
బ్రహ్మలోకమున చివరవరకునుండి సుఖీంతురు. 49 


పురాణకథకునకు కంబళ్లను, కృష్ణాజినమును, బట్టలను, మంచమును ఆసనమునకై 
యొసంగువారు 50 


స్వర్గలోకమును పొంది అభీష్టములగు కోర్మెల ననుభవించి బ్రహ్మాదిలోకములలో 
నుండి మోక్షము నందుదురు. 51 


పురాణకథకునకు నూతన యజ్ఞోపవీతము నొసంగువారు భోగము లనుభవించువాడై 
జ్ఞానముకలవారుగా ప్రతిజన్మయందును పుట్టు చుందురు. 52 


మహాపాతకులైనను, ఉపపాతకులైనను పురాణ[శవణముచే పరమపదము 
నలంకరింతురని సూతుడు తెలుపగా 58 


బుషులందరును శ్రీ వేంకటాచలమాహాత్యమును విని వ్యాసుని యనుగ్రహ 
పాత్రుడగు పురాణకథకులలో గశ్రెష్ణుడగు సూతుని యథారీతిగా పూజించి మిక్కిలి 
సంతసించిరి. 54 
ఇది శ్రీ స్మాందవురాణమున శ్రీ వేంకటాచలమావోత్యుమున నకల తీర్థ్ధమహిమలను చెప్పి 
ముగించుచు వురాణమును వినుటలోగల విధులను 
వర్థించుటయనెదు వదునేదవ అధ్యాయము. 


(र 4 హ్రేవెరెదాా 


338 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
అథ సప్తత్రింరోధ్యాయః 
కటాహతీర్ణ మాహాత్యమ్‌ 
థి 
బుళకయః :- 


సూతః సర్వార్థతత్వజ్ఞ! వేదవేదాన్తపారగః । 
శ్రీవేజ్బటాచలే తీర్దం కటాహాఖ్యం సుపావనమ్‌ ॥ 
థ్‌ 


శ్రూయతే తస్య మాహాత్యం! ఘుష్యతే చ జగత్రయే । 
అస్మాకమేతత్‌ బ్రూహి త్వం కృపయా వ్యాసశాసిత ॥ 


పురా వై నారద (్రీమన్‌ బ్రహ్మపుత్రో మహాన్‌ బుషిః । 
దృష్టా్వ వై నైమిశారణ్యం సమాప్తో ద్విజసత్తమః ॥ 


తదానీం బ్రహ్మపుత్రం తం అర్థ్యపాద్యాదిభి శుభైః । 
పూజయిత్వా యథాన్యాయం పవిత్రే చ కుశాసనే ॥ 


సన్నివేశ్య మహాభక్త్యా వినయానతకన్గరాః । 
ప్రణమ్య ప్రార్థయామాసుః ఇమే సర్వే మహర్షయః ॥ 


త్వాం వినా నారద! శ్రీమాన్‌! అస్మాకం భువనత్రయే । 
ధర్మోపదేశకః కశ్చిత్‌ నాస్తి నాస్తి మహర్షిషు ॥ 


వేజ్మటాద్రౌ మహాపుణ్యే సర్వదేవనిషేవితే । 
వైకుణ్ణాదాగతే దివ్యే సిద్ధగన్థర్వసేవితే ॥ 


కటాహతీర మాహాత్యం వర్ణయాద్య వనౌకసామ్‌ ॥ 
థి ణ 


శ్రీ నారదః :- 
శృణుధ్వమృషయ స్సర్వే శౌనకాద్యా మహౌజసః । 
కటాహతీర్థమాహాత్యమ్‌ కో వేత్తి భువనత్రయే ॥ 


339 


170 


శ్రీస్మాందపురాణే, సప్తత్రింశో౨_ ధ్యాయః 
ముప్పది ఏడవ అధ్యాయము 
కటాహతీర్ల మాహాత్మ్యము 
फ़ 


२०००६०९० : ~ 
సకలశాగస్తవిశారదా! వేదవేదాంతకోవిదా! శ్రీ వేంకటాచలమున కటాహ తీర్థమను 
పవిత్రతీర్థము కలదుగదా! 1 


దాని మాహాత్యము ముల్లోకములయందు వినబడుచున్నది. పోషింపబడుచున్నది. 
వ్యాసానుగ్రహముకలవాడవై దయతో నీవు మాకు దానిని తెలుపుము. 2 


పూర్వము బ్రహ్మమానస పుత్రుడగు భక్తియుక్తుడైన నారదుడు నైమిశారణ్యమును 
గాంచి శౌనకాదిమహర్షులవద్దకు చనుదెంచెను. 3 


ఈమునీంద్రులందరును నాతనిని అర్థ్యపాద్యాదులచే యథా శాస్తముగా పూజించి 
పవిత్రమగు దర్భాసనమున 4 


= మిక్కిలిభక్తితో శిరస్సులనువంచి, నమస్మరించి వీరందరును యిట్లు 
ప్రార్థించిరి. ర్‌ 


నారదా! ముల్లోకములయందును నీవుతప్ప మాకు మహర్షులలో ధర్మోపదేశము 
నొనరించు వారెవరునులేరు. ఇది నిశ్చయము. 6 


సకలదేవసంసేవ్యమును, వైకుంఠమునుండి వచ్చినదియు సిద్ధగంధర్వులచే 
సేవింపబడు వేంకటాచలమునందలి దివ్యమైన 7 


కటాహతీర్ధ మాహత్యమును బుషీశ్వరులమగు మాకు తెలుపమని యడిగిరి. 8 


శ్రీ నారదుడు :- 
నారదుడిట్లు చెప్పుట కారంభించెను. బుషులారా! వినుడు. కటాహతీర్థ మాహాత్మ్యము 
ముల్లోకములయందును తెలియ జాలినవాడెవడు? 9 


340 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
మహాదేవో విజానాతి తస్య తీర్థస్య వైభవమ్‌ । 
యాని కాని చ పుణ్యాని బ్రహ్మాణ్జాన్తర్గతాని వై ॥ 
తాని గజ్లాదితీర్థాని స్వపాపపరిశుద్ధయే । 
కటాహతీర్థసేవాజ్బ కుర్వన్తి ద్విజసత్తమాః ॥ 
బ్రాహ్మణాః క్షత్రియాః వైశ్యాః । శూద్రాశ్చేతరజాతయః । 
స్పృశన్తి తజ్జలమితి న పిబేద్యో విమూఢధీః ॥ 
స హి చణ్ఞాలతాం ప్రాప్య కుమ్బీపాకే । పతిష్యతి । 
బ్రహ్మచారీ గృహస్టో వా వానప్రస్తో యతీశ్వరః ॥ 
సేవయా తస్య తీర్ధస్య ప్రాప్నోతి పరమం పదమ్‌ । 
శ్రుతిస్మృతిపురాణేషు తస్య తీర్ణప్రశంసనమ్‌ ॥ 
బహుధా వర్ణ్వతే పజ్బు మహాపాతకనాశనమ్‌ । 
అత్యద్భుతతరం విప్రాః సర్వలోకైకపావనమ్‌ ॥ 
(బ్రహ్మహత్యా9_ యుతం చాపి సురాపానా౭£_యుతం తథా; 
అయుతం గురుదారాణాం గమనం పాపకారణమ్‌ ॥ 
స్తేయాయుతం సువర్ణానాం తత్సంసర్గాశ్చ కోటయః । 
శీఘ్రం విలయమాయాన్ని తస్య తీర్థస్య సేవయా ॥ 
యాని నిషృతిహీనాని పాపాని వివిధాని చ । 
తాని సర్వాణి నశ్యన్తి తీర్ధస్యాస్య నిషేవణాత్‌ ॥ 
ఇదం తీరం మహాపుణ్యం భగవత్పాదనిస్పృతమ్‌ | 
కుష్టాదిరోగయుక్తో యః ప్రత్యహజ్బ పిబేదిదమ్‌ ॥ 
సో. పి రోగవిహీన స్సన్‌ విష్ణులోకళ్చు గచ్చతి । 
భగవాన్‌ శజ్బ్మరో దేవో రహస్యానుభవే పురా ॥ 

341 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


19 


20 


171 


_.........__శ్రీస్మాందపురాణే, 20899 ధ్యాయః 
ఆ తీర్ధవైభవమును మహాదేవుడుమాత్రమే తెలియగలుగుచున్నాడు. బ్రహ్మాండము 
నందలి పవిత్రములగు పుణ్యవంతములైన 10 


గంగాది నదులన్నియు తమ పాపము పోవుటకై కటాహ తీర్థమును సేవించుచున్నవి. 
బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఇతర జాతివార లును కటాహతీర్థము 
నందలి జలమును తాకుదురని ఆ జలమును (త్రాగని వివేకహీనుడు, 12 
చండాలుడై కుంభీపాకనరకమున పడును. బ్రహ్మచారిగాని, గృహస్టుకాని, వానప్రస్థ 
గాని, సన్వాసిగాని, 13 


కటాహతీర్థమును సేవించిననే మోక్షమునందును. శ్రుతుల యందును. పురాణముల 
యందును కటాహతీర్థమును గుఖించి మహిమ 14 


మిక్కిలి వర్ణింపబడుచున్నది. కటాహతీర్థము గొప్పగొప్ప పాతకము లను నశింప 
చేయును. మిక్కిలి యద్భుతమైనది. సకలలోకములను పవిత్ర మొనరించునది. 
అద్వితీయమైనది. 15 


అనేక బ్రహ్మహత్యలును, పెక్కు సురాపాన పాపములును, గురు భార్యను పొందిన 
పాపములు, 16 


బంగారమును దొంగిలించిన పాపములు, (ఈ ఐదున్ను మహాపాత కములు) అట్టి 
చోరులతో స్నేహమొనరించుట వలన వచ్చిన కోట్లకొలది పాపములును కటాహ 
తీర్థస్నానముచే నశించును. 17 
ప్రాయశ్చిత్తముచే శాంతించనియనేకపాపములును కటాహాతీర్థ స్నానముచే 
నశించును. 18 


ఈ మహాపవిత్రమగు పుణ్యనది భగవంతుని పాదములనుండి బయలువెడలినది. 
కుష్టు మొదలగు భయంకర రోగపీడుతులును ఈనీటిననుదినమును త్రాగవలెను. 19 


అట్లాచరించిన రోగము శమించును. చనిపోయినపిమ్మట విష్ణు లోకమునందును 


భగవంతుడగు శంకరుడు రహస్యముగా విహరించునపుడు 20 


342 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
పార్వత్యై కథయామాస తస్య తీర్థస్య వైభవమ్‌ । 
ఉక్తేప్వేతేషు సన్దేహో న కర్తవ్యః కదాచన ॥ 21 
కటాహతీర్థమహిమ (శ్రద్ధాశూన్యానాం మహానరకప్రాప్తిః 
అర్థవాదోల_ యమితి చ న వక్తవ్యం కదాచన । 
యె9_ర్థవాదమిదం బ్రూయుః తేషాం వెనాస్తికాత్మనామ్‌॥। 22 


జిహ్వాగ్రే పరశుం తప్తం ప్రక్తిపన్తి చ కిజ్మరాః 


తస్మాత్కటాహతీర్థన్తు సేవనీయం ప్రయత్నతః ॥ 23 

సర్వదుఃఖప్రశమనం అపవర్గఫలప్రదమ్‌ । 

యత్ర పీత్వా నరో భక్తా సర్వాన్‌ కామానవాప్పుయాత్‌॥। 24 

ఏవముక్తా మహాభాగః కాశీం తైలోక్యపావనీమ్‌ I 

సమ్రాప్తో నారద శ్రీమాన్‌ సూతః పౌరాణికోత్తమః ॥ 25 

సజ్లేపతశ్ళ్చ భగవాన్‌ నైమిశే హ్యుక్తవాన్‌ ఖలు । 

ఇదానీం శ్రోతుమిచ్భామః కటాహస్య చ వైభవమ్‌ । 

సువిస్తరేణ చాస్మాకం వద సూత! కృపావశాత్‌ ॥ 26 
కటాహతీర్థపానక్రమః 

శ్రీ సూతః- 

భో! భో! స్తపోధనాస్సర్వే! నైమిశారణ్యవాసినః । 

కటాహతీర్థమాహాత్యం శృణుధ్వం ద్విజసత్తమాః ॥ 27 

కటాహతీర్థం భో! విప్రాః! సర్వలోకేషు విశ్రుతమ్‌ । 

సర్వసమ్పత్మరం శుద్ధం సర్వపాప ప్రణాశనమ్‌॥। 28 

దుఃస్వప్పనాశనం హ్యేతత్‌ మహాపాతకనాశనమ్‌ । 

మహావిఘ్నప్రశమనం మహాశాన్తికరం నృణామ్‌॥॥ 29 


343 


172 


శ్రీస్మాందపురాణే, సప్తత్రింశో౨_ ధ్యాయః 

పార్వతికీ కటాహతీర్థ వైభవమును తెలిపెను. ఈ చెప్పిన విషయములలో 
సంశయింపరాదు. 91 

కటాహతీర్థవైభవమున శ్రద్ధలేనివారికి మహానరకము సిద్ధించుననుట 
ఈ కటాహతీర్ణమునుగురించి తెలిసినదంతయు పొగడ్త మాత్రమేయని పలుకరాదు. 
దీనిని పొగడ్చమాత్రమేయని వచించు నాస్తికుల 22 
నాలుకపై యమకింకరులు మిక్కిలి కాలిన ఇనుపఊచ నుంచెదరు. కావున 
శ్రమపడియైనను కటాహతీర్థమును సేవింపవలెను. 23 
సకల దుఃఖముల పోగొట్టునదియు, మోక్షదాయకమునగు కటాహ తీర్థజలమును 
త్రాగి మనుష్యుడన్ని కోరికలను పొందగలుగు చున్నాడు. 24 
అని యిట్లు తెలిపి నారదుడు ముల్లోకములను పవిత్రమొనరించు కాశీక్షేత్రమున 
కేగెను. పురాణకథనమున నేర్పుగల సూతా! 25 


కటాహతీర్థమాహాత్య్యమును నైమిశారణ్యమున నారదుడు సంగ్రహముగా తెలిపెను. 
దానిని నీ విపుడు విస్తారముగా మాకు దయతో తెలుపుము. వినవలెనను 
కుతూహలముగా నున్నదని బుషులు సూతు నడిగిరి. 26 


కటాహతీర్జోదకమును త్రాగుప్రకారము 


సూతుడు 
బుషుల కోరికపై సూతుడు వారితో “తపోధనులారా! కటాహతీర్థ మాహాత్యమును 
వినుడిని యిట్లు తెలిపెను. 27 


కటాహతీర్ధమాహాత్యము ముల్లోకములయందు ఖ్యాతిగొనియు న్నది. సకల సంపదల 
నొసంగునది, సకల పాపవిధ్వంసకమైనది. 28 
చెడ్డకలలవలన కలుగు ఫలితమును నశింపజేయును. పాపముల నిర్మూలించును. 
గొప్ప విఘ్నములనైనను పారద్రోలును. మనుజులకు మిక్కిలి శాంతిని చేకూర్చును. 
29 
344 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


స్మృతిమాత్రేణ యత్పుంసాం సర్వపాపనిషూదనమ్‌ । 
మన్రేణాష్టాక్షరేణైవ పిబేత్తీర్ధం మనోహరమ్‌॥ 

అథవా కేశవాద్యైశ్చ నామభిర్వా పిబేజ్ఞలమ్‌ । 

యద్వా నామత్రయేణా పి పిబేత్తీర్ణం శుభప్రదమ్‌ ॥ 
ఆహోస్విద్వేజృటే శస్య మన్రేణాష్టాక్షరేణ ॐ । 
పిబేత్మటాహతీర్థం తత్‌ భుక్తిముక్తి | 
వినా మన్రేణ యో విప్రః సమ్పిబేత్తీర్థ్ణముత్తమమ్‌ । 
పాపం మే నాశయ క్షిప్రం జన్మాన్తరకృతం మహత్‌ ॥ 
ఇత్యుక్త్వా స పిబేన్నిత్యం మోక్షమార్దెకసాధనమ్‌ | 
స్వామిపుష్కరిణీస్నానం వరాహశ్రీశదర్శనమ్‌ ॥ 


కటాహతీర్థపానజ్బ త్రయం త్రైలోక్యదుర్లభమ్‌ । 
బహునా కిమిహోక్తేన బ్రహ్మహత్యాదినాశనమ్‌ ॥ 


కేశవాఖ్యద్విజవృత్తాన్తః 
పురా కళ్ళిద్దిజో మోహాత్‌ కేశవాఖ్యో బహుశ్రుతః। 
హత్వా कु దుర్చుద్ధా బ్రహ్మహత్యామవాప్తవాన్‌ ॥ 


స్తోత పి २2:25 మహాతీర్ధే పీత్వా జలమనుత్తమమ్‌ । 
కేశవాఖ్యో మహాపాపీ విముకో బ్రహ్మహత్యయా ॥ 


బుకయః :- 
కస్య పుత్రః కేశవాఖ్యః కథం ప్రాప్తో భయజ్బరీమ్‌ I 
(బ్రహ్మహత్యామతిక్ళరాం అస్మాకం వక్తుమర్దసి ॥ 


345 


30 


31 


32 


33 


34 


35 


36 


37 


38 


173 


శ్రీస్మాందపురాణే, సప్తత్రింశో౨_ ధ్యాయః 


తలచినంతనే మనుజుల పాపముల నివారించును. ఈ కటాహ తీర్థమును అష్టాక్షరీ 
మహామంత్రోచ్చారణముతో త్రాగవలెను 30 
లేక కేశవాది నామములతో కాని జలమును త్రాగవలెను. లేక కేశవ, నారాయణ, 
మాధవ యను మూడునామముల నుచ్చరించు చునే మంగళప్రదమగు తీర్థమును 
త్రాగవలెను. 31 


లేక శ్రీ వేంకటేశుని “ఓం నమో వేజ్మటేశాయ” అను అష్టాక్షరీ మంత్రముతోనైనను 
త్రాగవలెను. అట్లొనరించిన ఆ తీర్థము ఇహలోకమున భోగములను తుదకు 
మోక్షమును ఇచ్చునదై యుండును. 32 
మంత్రము నుచ్చరింపకమును తీర్థమును త్రాగు బ్రాహ్మణుడును “ఓ తీర్థరాజమా! 
శీఘ్రముగా నా పూర్వ జన్మమున నొనర్చిన గొప్పపాపమును నశింపజేయుమనని 
33 
ఉచ్చరించుచు మోక్షమునకు ముఖ్యసాధనమగు తీర్థమును త్రాగవలెను. స్వామి 
పుష్కరిణీ స్నానము, వరాహస్వామి దర్శనము 34 
కటాహతీర్థమును త్రాగుట యను నీ మూడును ముల్లోకముల యందును 
పొందరానివి. పెక్కుమాటలేల, ఈ తీర్థము బ్రహ్మ హత్యాదుల నశింపచేయును. 35 


కేశవుడను బ్రాహ్మణుని వృత్తాంతము 
పూర్వము మిక్కిలి పండితుడగు కేశవుడను బ్రాహ్మణుడు ఖడ్గముతో నొక బ్రాహ్మణుని 


మోహాంధుడై సంహరించి (బ్రహ్మహత్యా పాపమును పొందెను. 36 
మహాపాపాత్ముడగు నాతడును కటాహతీర్థమున శ్రేష్టమగు జలమును త్రాగి 
(బ్రహ్మహత్యనుండి విముక్తు డాయెను. 37 
కుహర్షులు 


ఇట్లు సూతుడు తెలుపగా బుషులు - కేశవు డనువా డెవ్వనికి పుత్రుడు? మిక్కిలి 

క్రూరమును భయంకరమగు బ్రహ్మహత్యనెట్లు పొందెనో మాకు తెలుపుమని 

యడిగిరి. 38 
346 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 174 


గణికాలమ్బ్పటస్య కేశవద్విజస్య బ్రహ్మహత్యా ప్రాప్తిక్రమః 
శ్రీ సూతః :- 
తుజ్జభద్రాతటే రమ్యే గన్థర్వైరుపసేవితే । 
అ(గహారో మహానాసీత్‌ “వేదాధ్య” ఇతి నామతః ॥ 39 


తస్మిన్‌ వేదపురే రమ్యే బ్రాహ్మణా వేదపారగాః । 
శబ్దశాస్త్రపరాస్సర్వే జ్యోతిశ్శాస్తప్రవర్తకాః ॥ 40 


మీమాంసాతర్మశాగస్తజ్ఞాః సర్వే వేదాన్తవేదినః । 
ధర్మశాస్తేషు నిరతాః అన్నదానపరాస్సదా ॥ 41 


పుత్రవన్తశ్చ తే సర్వే హ్యగ్రహారే మహాజనాః । 
వేదాధ్యే౭_ప్యగ్రహారే వై పద్మనాభ ఇతి శ్రుతః ॥ 42 


తస్య పుత్రః కేశవాఖ్యః సర్వకర్మబహిష్కృతః । 
మాతరం పితరం త్యక్తాా భార్యామపి పతివ్రతామ్‌ ॥। 43 


సర్వదా గణికాసక్తో వేశ్యాగారం వివేశ హ । 
దినద్వయే చతాం వేశ్యాం అనుభూయ ద్విజస్తతః ॥ 44 


నిషద్వయం ప్రదాతవ్యం హస్తే దత్వా గతస్సుఖమ్‌ । 
వేశ్యయా చాధనస్వ్యక్తః తత్సంయోగైకతత్సరః ॥ 45 


ఇతస్తతశ్చోరయిత్వా బహుద్రవ్యాణి సన్తతమ్‌ । 
దత్వా తయా చిరం రేమే తత్‌ గృహే బుభుజే చ సః ॥ 46 


ఏకేన చషకేణాసౌ తయా సహ సురాం పపౌ। 
స కదాచి త్మిరాతైస్తు ద్రవ్యం హర్తుం యయౌ ద్విజః ॥ 47 


347 


శ్రీస్మాందపురాణే, సప్తత్రింశోత_ ధ్యాయః 


వేశ్యాసాంగత్యసక్తుడగు కేశవుడను బ్రాహ్మణునకు 
బ్రహ్మహత్య కలిగిన విధము 


శ్రీ సూతుడు 
సూతుడిట్లు చెప్పుట కారంభించెను. గంధర్వులు నివసించు రమ్యమగు తుంగభద్రా 
నదీతీరమున “వేదాఢ్య”మను న(గ్రహారము కలదు. 39 


ఆ వేదపురాగ్రహారమున బ్రాహ్మణులందరును వేదమును సాంతము చదివినవారు. 
వ్యాకరణశాస్తము నధిగమించిన వారు. జ్యోతిశ్శాసప్రనిపుణులు. 40 


మీమాంసాతర్మశాస్తపారంగతులు, సకల వేదాంత కోవిదులు, ధర్మశాస్తముల 
యందాసక్తికలవారు, నిరతాన్నదాననిరతులు. 41 


ఆ య(గ్రహారమున నుండువా రందరును - బహుపుత్ర సంతాన వంతులై 
విరాజిల్లుచుండిరి. వేదములచే మిక్కిలి గొప్పదగు వేద ధ్వనితో మారుమోగు నా 
యగ్రహారమున పద్మనాభుడను బ్రాహ్మణుడు ఖ్యాతిగాంచియుండెను. 42 


అతనికి కేశవుడను పుత్రుడు కలడు. అతడన్ని సత్‌కర్మల కనర్షుడై తల్లిదండ్రులను 
పతివ్రతయగు భార్యను విడిచి, 48 


ఎల్లప్పుడును వేశ్యాలంపటుడై వేశ్యాగగహమున (ప్రవేశించి రెండు దినములా 
వేశ్యననుభవించి యా పైన 44 


ఈయవలసిన రెండు మాడల నొసంగి సుఖముగా వెడలిపోవు చుండెడివాడు. 
కాని కొంతకాలమునకు ధనములేకుండుటచే వేశ్యయాతని విడనాడెను. కేశవుడా 
వేశ్యకాంతకై అలమటించుచు 45 


వీలగు స్థలములయందు చాలద్రవ్యముల నెల్లప్పుడు దొంగిలించి తెచ్చి యిచ్చి 
ఆమెతో చాలకాలము క్రీడించుచు నామె గృహముననే భుజించెను. 46 


ఒక పాత్రమున నామెతో కల్లు త్రావెను. ఒక పర్యాయ మాతడు కిరాతులతో 
దొంగతనము కేగెను. 47 
348 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


విప్రస్య కస్యచిద్గేహే సో౭_పి కైరాతవేషద్భక్‌ । 
కేశవో విప్రబన్థుర్వై సాహసీ ఖడ్గహస్తవాన్‌ ॥ 


తద్దహస్వామినం విప్రం హత్వా ఖడ్గేన సాహసాత్‌ । 
సమాదాయ బహుద్రవ్యం వేశ్యాగారం వివేశ హ ॥ 


తం యాన్తమనుయాతి స్మ బ్రహ్మహత్యా భయజ్బరీ । 
నీలవస్త్రధరా భీమా భృశం రక్తశిరోరుహా ॥ 


గర్జన్తీ సాట్టహాసం సా కమ్పయన్తీ చ రోదసీ । 
అనుద్రుతస్తయా విప్రో బభ్రామ జగతీతలే ॥ 


ఏవం ట్రమన్‌ ధరాం సర్వాం విప్రబన్గుర్దురాత్మవాన్‌ । 
స్వగ్రామం ప్రయయౌ భీత్యా శౌనకాద్యాః మహౌజసః ॥ 


అనుద్రుతస్తయా భీతః ప్రయయౌ స్వనికేతనమ్‌ । 
బ్రహ్మహత్యా౭_ ప్యనుద్రుత్య తేన సాకం గృహం యయౌ॥ 


జనకం “రక్ష రక్ష” తి కేశవః శరణం యయౌ । 

“మాభైషీ ” రితి స ప్రోచ్య పితా రక్షితుముద్యతః । 

క్యూరైనం బ్రహ్మహత్యా సా జనకం ప్రత్యభాషత ॥ 

స్వసుతరక్షణాద్యుక్తే పద్య్మనాభే బృహ్మహత్యోక్తిః 

బ్రహ్మహత్యా ~ 

మైనం త్వం ప్రతిగృహ్హీష్వ పద్మనాభ ద్విజోత్తమ I 

అయం సురాపీ స్తేయా చ బ్రహ్మహా చాతిపాతకీ॥ 

మాతృద్రోహీ పితృద్రోహీ భార్యాత్యాగీ చ దుష్టధీః I 
గణికాసక్తచిత్తశ్చ హ్యేనం ముజ్బ దురాత్మకమ్‌॥। 


349 


48 


49 


50 


51 


59 


53 


54 


55 


56 


175 


శ్రీస్మాందపురాణే, సప్తత్రింశోత_ ధ్యాయః 
ఒకానొక (బ్రాహ్మణుని గృహమున కిరాతవేషముతో సాహసోపేతుడై ఖడ్గమును 
చేతియందు బూని యాదుర్రాహ్మణుడు, 48 


ప్రవేశించి ఖడ్గముతో నాతనిని చంపి చాలద్రవ్యమును స్వీకరించి వేశ్యాగహమున 
(ప్రవేశించెను. 49 


బ్రాహ్మణుడయ్యు బ్రాహ్మణకృత్యవ చులులేక దుర్మార్గుడగు నాకేశవుని నల్లని 
వస్త్రమును ధరించి మిక్కిలి యెట్టినగు తలవెంట్రుకలు కలిగి భయంకరమైన 
(బ్రహ్మహత్య 50 


పెద్దపెట్టున నవ్వుతో గర్జించుచు, భూమ్యాకాశముల గజగజ లాడించుచు 
వెంబడింపగా నా దుర్మార్గుడు పృథివియందంతటను తిరిగి భయముతో 51 


తన గ్రామమునందలి స్వగృహమునకు చేరెను. తేజోవంతులగు మహర్షులారా! 52 
బ్రహ్మహత్యము నాతనిని వెంబడించుచు నాతనితో నా యింటిలోనికే ప్రవేశించ. 58 


తండ్రిని “రక్షింపు రక్షింపు”మని శరుణుజొచ్చిను. “భయపడవల”దని పలికి తండ్రి 
యాతనిని రక్షించుటకు సంసిద్ధుడాయెను. కూరమగు నా బ్రహ్మహత్య కేశవుని 
తండ్రితో 54 


తన పిల్లవానిని రక్షింపనెంచిన పద్మనాభునితో 
బ్రహ్మహత్య పలికిన పలుకులు 

బ్రహ్మహత్య ~ 

బ్రాహ్మణోత్తమా! పద్మనాభా! నీ వూరకుండుము. ఈతడు కల్లు త్రాగినవాడు, 
దొంగతనమునొనరించినవాడు, బ్రహ్మహత్య నొనరించిన మహాపాపాత్ముడు. 55 
తల్లిదండ్రులకు ద్రోహమొనర్చినవాడు, భార్యనువదలినవాడు, దుష్ట బుద్ధికలవాడు, 
వేశ్యా వ్యామోహ కలుషితమానసుడు. ఇట్టి దుర్మార్గుని విడిచిపెట్టుము. 56 

350 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
గృహ్హాసి చేత్సుతం విప్ర మహాపాతకినం వృథా । 
త్వద్భార్యామస్య कण्ठ >) త్వాజ్బ పుత్రమిమం ద్విజ॥॥ 
భక్షయిష్యామి వంశజ్బ తస్మాన్ముఇ్బు దురాత్మకం । 


ఇమం త్యజసి చేత్చుత్రం యుష్మాన్‌ ముజ్బామి సామతమ్‌।। 


నైకస్యార్ధే కులం హన్తుం అర్హసి త్వం మహామతే । 
ఇత్యుక్తః స తయా తత్ర పద్మనాభో౭_బ్రవీచ్చ తామ్‌! 
అద్మనాభః :- 

బాధతే మాం సుతస్నేహః కథం పుత్రం పరిత్యజే | 
బ్రహ్మహత్యా తదాకర్ణ్య పద్మనాభం తమట్రవీత్‌ ॥ 
బ్రహ్మహాత్యాః :- 

పుత్రోతల యం పతితో౭_ భూత్తే వర్ణాశ్రమబహిష్కృతః । 
పుత్రేల స్మిన్‌ మా కురు స్నేహం 228० తస్య దర్శనమ్‌ ॥ 
ఇత్యుక్త్వా బ్రహ్మహత్యా సా పద్మనాభస్య పశ్యతః । 
హస్తేన ప్రజహారాస్య సుతం కేశవనామకమ్‌ ॥ 

రురోద “తాత తాతే”తి జనకం ప్రబ్రువన్‌ ముహుః । 
రురుదుర్దనకో మాతా భార్యా తస్య దురాత్మనః ॥ 
తస్మిన్మాలే మహాభాగో భరద్వాజో మహామునిః । 

దిష్ట్యా సమాయయౌ యోగీ శౌనకాద్యా మహౌజసః ॥ 


పద్మనాభోల_థ తం దృష్టా ९ భరద్వాజం మహామునిమ్‌। 
స్తుత్వా ప్రణమ్య శరణం యయాచే పుత్రకారణాత్‌ ॥ 


పద్మనాభం ప్రతి భరద్వాజకథిత బ్రహ్మహత్యా విముకుపాయః 


భరద్వాజ మహాభాగ సాక్షాద్విష్టంశకో భవాన్‌ । 
త్వద్దర్భ్శనమపుణ్యానాం భవితా న కదాచన ॥ 


351 


5¶ 


58 


59 


60 


61 


62 


63 


64 


65 


66 


176 


శ్రీస్మాందపురాణే, సప్తత్రింశో౨_ ధ్యాయః 
ఈ పాపాత్ముని నీవు రక్షింపనెంచిన నీ భార్యను, ఈతని భార్యను, నిన్ను, నీపుత్రుని57 


మీవంశమును తినివేయుదును. ఈనీ పుత్రుని నీవు వీడిన మిమ్ములను నేను 
విడుతును. 58 


ఒక్కనికొజకై నీవు నీకులమును చెరుపుకొనవలదని పలుకగా పద్మనాభుడామెతో59 
అద్వనాభుడు :- 


నన్ను పుత్రవాత్సల్యము బాధించుచున్నది. వీని నెట్లు విడతు ననెను. (బ్రహ్మహత్య 
ఆ మాటను విని 60 
ఈ నీపుత్రుడు చండాలునితో సమానుడు. తన జాతి, తన గృహస్థాశ్రమ ధర్మముల 
వీడినవాడు. ఈతనిని చూచినంతనే పాపములు సంభవించును. కావున 
నీతనియందు నీకు స్నేహము వలదని పలికి 61 
పద్మనాభుడు చూచుచుండగా నాతని పుత్రుడగు కేశవుని అరచేతితో గట్టిగా 
కొట్టెను. 62 
€) 
“తండ్రీ! తండ్రీ? యని తండ్రిని తలచుచు పుత్రుడు గట్టిగా ఏడ్చెను. అతనిని 
గాంచి తల్లిదండ్రులును అతని భార్యయు గట్టిగా విలపించిరి. 63 
ఆ సమయమున ఓ మహర్షులారా ! పరమపూజ్యుడగు భరద్వాజ మహర్షి వారి 
అదృష్టమున నచటి కేతెంచెను. 64 
పద్మనాభుడామహానుభావుడగు భరద్వాజమహర్షిని గాంచి స్తుతించి నమస్కరించి 
పుత్రుని నిమిత్తముగా శరణుజొచ్చెను. 65 
పద్మనాభునకు భరద్వాజుడు (బ్రహ్మహత్య విడువడునుపాయము 
నెణింగించుట. 
మహానుభావా! నీవు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుని యంశమున నవతరించిన 
వాడవు. సుకృతముల నొనరింపనివారికి నీ దర్శనభాగ్య మెన్నటి కిని కలుగనేరదు. 66 


352 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


బ్రహ్మహా చ సురాపీ చ స్తేయా చాభూత్సుతో మమ । 
పుత్రం ప్రహర్తుమాయాతా బ్రహ్మహత్యా భయజ్బరీ ॥ 


భూయాద్యధా మే పుత్రోః యం మహాపాతకమోచితః । 


ఘోరేయం బ్రహ్మహత్యా చ యథా శీఘ్రం లయం వ్రజేత్‌! 


తముపాయం వదస్వాద్య మమ పుత్రే దయాం కురు! 
ఏక ఏవ హి పుత్రో మే నాన్యో౭స్తి తనయో మునే॥ 
సుతే మృతే తు వంశో మే సముచ్చిద్యేత మూలతః । 
తతః పితృభ్యః పిణ్లానాం దాతా9_పి న భవేద్ధవమ్‌ ॥ 
తతః కృపాం కురుష్వ త్వం అస్మాసు భగవన్న్మునే! | 
ఇత్యుక్తః స భరద్వాజః సాక్షాన్నారాయణాంశకః । 
ధ్యాత్వా తు సుచిరం కాలం పద్మనాభం వచో౭_బ్రవీత్‌!! 
భరద్వాజః ~ 

పద్మనాభ కృతం పాపం అతిక్యారం సుతేన తే । 

నాస్య పాపస్య శాన్తిస్యాత్‌ ప్రాయశ్చిత్తాయుతైరపి ॥। 
తథా౭పితే సుతస్యాహం అస్య పాపస్య శాన్తయే | 
ప్రాయశ్చిత్తం వదిష్యామి పద్మనాభ! శృణు ద్విజ ॥ 
గజ్లాయా దక్షిణే భాగే ద్విశతీయోజనే ద్విజ ! । 
పూర్వామోధేః పశ్చిమే తు పజ్బభిర్యోజనైర్మితే ॥ 
సువర్ణముఖరీతీరే చోత్తరే క్రోశమాత్రకే । 
వేజ్కటాద్రిరితి ఖ్యాతః సర్వలోకనమస్క ०282 


మేరుపుత్రో మహాపుణ్యః సర్వదేవాభివన్దితః 
వైకుణ్ధలోకాదానీతో విష్ణోః క్రీడాచలో మహాన్‌ ॥ 
= 8 

353 


67 


68 


69 


70 


71 


72 


73 


74 


75 


76 


177 


శ్రీస్మాందపురాణే, సప్తత్రింశోత_ ధ్యాయః 
నాపుత్రుడు (బ్రహ్మహత్య నొనరించినవాడు, కల్లు త్రాగినవాడు, దొంగతనము 
నాచరించిన వాడు నగుటచే భయంకరమగు (బ్రహ్మహత్య యాతనిని చంపుట 
కేతెంచినది. 67 


నాపుత్రుడు మహాపాతకమునుండి విముక్తుడగునట్లును, ఈ భయంకరమగు 
(బ్రహ్మహత్య వెంటనే నశించునట్టి 68 


ఉపాయమును నాపుత్రునియందు దయయుంచి తెలియజేయుము. నా కొకడే 
పుత్రుడుకదా! నాకు మరియొక పుత్రుడు లేడు. 69 


ఈ పుత్రుడు చనిపోయినచో నావంశము మూలమునుండియు నశించిపోవును. 
పితృదేవతలకు శ్రాద్దముల నొనరించువాడొకడు నుండజాలడు. 70 


కావున నీవు మమ్ము ననుగ్రహింపుమ”ని ప్రార్థించెను. శ్రీమన్నారాయణాంశమున 
నావిర్భవించిన భరద్వాజుడు చాల కాలము ధ్యానించి పద్మనాభునితో 71 


భరద్వాజుడు :- 
పద్మనాభా! నీ పుత్రుడతి ఘోరమగు పాపము నాచరించి యున్నాడు. అనేకవేల 
ప్రాయశ్చిత్తములచేతనైన నీతని పాపమునకు శాంతి కలుగనేరదు. 72 


అయినను నీపుత్రుని పాపశాంతికై ప్రాయశ్చిత్తమును తెలిపెదను వినుము. 73 


గంగకు దక్షిణ దిగ్భాగమున రెండువందల యోజనముల దూరమున తూర్పు 
సముద్రమునకు పడమటిదిశయందైదు యోజనముల దూరమున 74 


సువర్ణముఖరీ నదీతీరమున కుత్తరముగా రెండు మైళ్ళలో సకలలోక సంపూజ్యమై 75 


మహాపవిత్రమై, సకలదేవసంస్తుత్యమైన 76 


354 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
గరుత్మతా వేగవతా స్వర్ణముఖ్యాస్తటే శుభే । 
వర్తతే దేవసజ్జెశ్చ బుషిసబ్బెశ్చ పూజితః ॥ 
తస్మిన్‌ వేజ్బటశైలేన్దే సాక్షాన్నారాయణస్స్వయమ్‌ । 
లక్ష్మీదేవ్యా చ భూదేవ్యా నీలాదేవ్యా సమాగతః ॥ 
వర్తతే వేజ్కటేశస్సః సాక్షాన్నోక్షప్రదాయకః । 
తస్య వేజ్బటనాథస్య హ్యాలయస్య తథోత్తరే ॥ 
కటాహతీర్థం విప్రేన్హ! వర్తతే మజ్గళప్రదమ్‌ । 
బ్రహ్మహత్యాదిపాపఘ్నం వాళ్ళాతార్థప్రదాయకమ్‌ ॥ 
సుతేన సాకం విప్రేన్ధ! పిబ తీర్ధం మనోహరమ్‌ । 
భరద్వాజస్య వాక్యం తత్‌ (శ్రుత్వా వై వేదసమ్మితమ్‌ । 
శిరసా తం ప్రణమ్యా౭ థ యయౌ వేజ్బటపర్వతమ్‌ ॥ 


భరద్వాజోక్యా కటాహతీర్థపానేన కేశవస్య బ్రహ్మహత్యావిముక్తిః 


తం గత్వా వేజ్బటం శైలం స్వామిపుష్కరిణీజలే I 
సుతేన సాకం విహ్రేనః సస్నా నియమపూర్వకమ్‌ ॥ 
వరాహస్వామినం నత్వా శ్రీనివాసాలయం గతః । 
ప్రదక్షిణం తతః కృత్వా విమానం సమ్బణమ్య చ ॥ 
పద్మనాభో౭_థ పుత్రేణ కేశవేన దురాత్మనా । 

పపౌ కటాహతీర్థం తత్‌ బ్రహ్మహత్యావినాశకమ్‌ ॥ 
తదానీం బ్రహ్మహత్యా సా శీఘ్రమేవ లయం గతా । 
అనన్తరం తతో గత్వా వేజ్మటేశం కృపానిధిమ్‌ ॥ 
పుత్రేణ సహ విప్రేన్లః పద్మనాభో దదర్శ సః । 

తదా ప్రాదురభూద్దేవో వేజ్బటేశో దయానిధిః । 
కటాహతీర్థపానేన తోషితో వాక్యమబ్రవీత్‌ ॥ 


355 


77 


78 


79 


80 


81 


82 


83 


84 


85 


86 


178 


శ్రీస్మాందపురాణే, సప్తత్రింశో౨_ ధ్యాయః 
మిక్కిలి వేగముకల గరుత్మంతునిచే వైకుంఠమునుండి తీసికొని రాబడినదై 


శ్రీమన్నారాయణుని క్రీడాచలము స్వర్ణముఖీనదీ తీరమున వేంకటాచలమను పేరుతో 
దేవతలచేతను, బుషుల చేతను పూజించబడుచు విరాజిల్లుతున్నది. ष्ण 


© వేంకటాచలమున సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు శ్రీదేవి, భూదేవి, 
కళాదేవులతోగూడి 78 


మోక్షము నొసంగువాడై విలసిల్లుచున్నాడు. ఆ వేంకటేశుని ఆలయమున కుత్తరమున 


శుభకరమగు కటాహతీర్థము కలదు. ఆ తీర్థము బ్రహ్మహత్యాది పాపముల 
హరించును. కోరిన కోర్కెల నొసంగును. 80 


నీవు హృద్యమగు నా తీర్థమును నీ పుత్రునితో పానమొనరింపుమని తెలుపగా 
వేదమువలె గౌరవింపతగిన యావాక్యమును విని పద్మ నాభుడాతనికి సాష్టాంగముగ 
నమస్కరించి వేంకటాచలమున కేగెను. 82 
భరద్వాజుడు తెలుపగా కటాహతీర్థమును త్రాగిన 
కేశవునకు బ్రహ్మహత్య నశించుట 
అచ్చట పుత్రునితో శాస్తోక్త ప్రకారము స్వామిపుష్మరిణిలో స్నానమొనరించి83 


వరాహస్వామికి నమస్కరించి శ్రీనివాసుని ఆలయమునకు జని ప్రదక్షిణ మాచరించి 


విమానమునకు సాష్టాంగముగా నమస్కరించి 84 
(బ్రహ్మహత్యను నశింపజేయు కటాహతీర్థమును దుర్మార్గుడగు తన కుమారునితో 
నా కటాహతీర్థమును త్రాగెను. 84 
వెంటనే బ్రహ్మహత్య నశించిపోయెను. అటుపిమ్మట దయాసముద్రుడగు వేంకటేశుని 
పుత్రునితో గూడ 85 
సందర్శించగా కరుణాసముద్రుడగు నా శ్రీనివాసుడప్పుడు సాక్షాత్కరించి 
కటాహతీర్థమును (గోలుటచే సంతసించి 86 
356 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


బ్రహ్మహత్యావిముక్తసుతేన సహితం పద్మనాభం ప్రతి భగవదుక్తిః 


పద్మనాభ! మహాబుద్ధే! వేదవేదాన్తపారగ! । 
భరద్వాజస్య వాక్యేన ప్రాప్య వేజ్బటపర్వతమ్‌ ॥ 


కటాహతీర్థం త్వం పీత్వా కృతార్జో౭ ® న సంశయః । 
తవ పుత్రః కేశవాఖ్యో విముకో బ్రహ్మహత్యయా I 


తస్మాత్కటాహతీర్థన్తు సేవనీయం ప్రయత్నతః । 
తస్మిన్‌ తీర్థే మహాభాగ “పీత్వా జలమనుత్తమమ్‌ ॥ 


2०2 59 పి కృతార్థాస్స్యుః సత్యం సత్యం న సంశయ। 
మామకం లోకమాగత్య సుఖీ భవ మహామతే! । 
ఇత్యుక్త్వా వేజ్మటేశో9_సౌ అన్తర్థానం గతస్తతః ॥ 


శ్రీ సూతః :- 

తస్మాత్తపోధనా! స్సర్వే శౌనకాద్యా మహౌజసః! । 
కటాహతీర్థమాహాత్యం ఇతిహాససమన్వితమ్‌ | 
యథాశుతం మయా సమ్యక్‌ తథోక్తం భవతాం ద్విజాః ॥ 


ఇతి శ్రీ స్మాన్షవురాణో శ్రీవేజటాచలమాహోల్ళే 
సూతశకౌనకనంవాదే కటావా ద్వితీర్థబ్రశంసనం నామ 
సప్తత్రింశోత. ధ్వాయః 


==> 8 9 ౩ व्व 


357 


87 


88 


89 


90 


91 


179 


శ్రీస్మాందపురాణే, సప్తత్రింశో౨_ ధ్యాయః 


బ్రహ్మహత్య విడిచిన పుత్రునితోగూడిన పద్మనాభునితో శ్రీనివాసుడు పలుకుట. 
పద్మనాభా! మహా ప్రాజ్ఞా! వేదవేదాంత శాస్త్రవిశారదా! భరద్వాజునిచే తెలుపబడి 
వేంకటాచలమున కేతెంచి 87 


కటాహతీర్థమును (छ) కృతార్గుడవైతివి. సందియములేదు. కేశవుడను నీ పుత్రుడు 
బ్రహ్మహత్యచే విడువబడినాడు. 88 


కావున కటాహతీర్థము ప్రయాసపడియైనను సేవింపతగినది. ఆ తీర్థమునందలి 
జలమును త్రావి 89 


ఎంతటి పాపాత్ములైనను కృతార్ణులగుదురు. సందియములేదు. నీవు నాలోకమునకు 


వచ్చి సుభీంపు”మనిపలికి యంతర్జితు డాయెను. 90 

శ్రీ సూతుడు :- 

కావున మహాత్ములగు శౌనకాదులారా! చరిత్రలతో గూడ కటాహతీర్ధమాహాత్యమును 
నేను వినినదాని నెతింగించితినని సూతుడు పలికెను. 91 


ఇది శ్రీస్మాందపురాణమున శ్రీ వేంకటాచలమావోత్యమున 
సూతశౌనక సంవాదమున కటాహాలీర్ధ మాహాత్మ్యమును వర్ణించుటయనెదు 
ముప్పదివఏడవ అధ్యాయము. 


ఎను 0 —— 


358 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
అథ ప్రథమాల౨_ ధ్యా 
అర్హునతీరయాత్రాక్రమః 
జ థ 

పావనే నైమిశారణ్యే శౌనకాద్యా మహర్షయః । 
చక్రిరే లోకరక్షార్థం సత్రం ద్వాదశవార్షికమ్‌ ॥ 
తానభ్యగచ్చత్‌ కథకో వ్యాసశిష్యో మహామతిః । 
మునిరుగ్రశవా నామ రోమహర్షణసమృవః ॥ 
సమ్యగభ్యర్చిత స్తేషాం సూతః పౌరాణికోత్తమః I 
కథయామాస తద్దివ్యం పురాణం స్మాననామకమ్‌ ॥ 


సృష్టిసంహారవంశానాం వంశానుచరితస్య చ । 
కథాం మన్వన్తరాణాం చ విస్తరాత్‌ స న్యవేదయత్‌ ॥ 
తథా తీర్ధప్రభావాంస్తు శ్రుత్వా తే మునిపుజ్ఞవాః । 
ఊచిరే వచనం సూతం కథాశ్రవణకాజయా ॥ 
బుళకయః :- 
తీర్ధానామిహ సర్వేషాం ప్రభావః కథితస్త్వయా । 
నదీనాం పర్వతానాజ్బ క్షేత్రాణాం సరసామపి ॥ 
నిదేశాత్పద్మగర్భస్య సువర్ణముఖరీనదీ 1 
నీతా భువమగస్వే న వ్యాఖ్యాతా భవతా9_నఘ ॥ 
తదుత్పత్తిప్రభావబ్బ తీర్జాఘాంస్తత్సమాత్రయాన్‌ । 
శ్రోతుం సమ్రీతిరుత్పన్నా తన్నో వక్తుం త్వమర్హసైి ॥ 
ప్రణమ్య శమ్మ్భుం నన్టీశం షడాస్యం వ్యాసమేవ చ । 
మునిభిః ప్రార్థితస్ఫూతః తదా వక్తుం ప్రచక్రమే ॥ 
359 


180 


శ్రీస్కాందపురాణే, कुकु, సువర్హముఖరీమాహాత్మ్యే ప్రథమోల_ధ్యాయః 


మొదట అధ్యాయము 


అర్జునుని తీర్థయాత్రా విధము 
పవిత్రమగు నైమిశారణ్యమున శౌనకాదిమహర్నులు లోకసంరక్షణార్థమై పం[డైండు 
సంవత్సరములు యజ్ఞము నాచరించిరి. 1 


బుద్ధిమంతుడును రోమహర్షుని వలన జన్మించినవాడును, ఉగ్రశ్రవుడను పేరు 
గల పౌరాణికుడగు సూతుడు వారివద్దకు చనుదెంచెను. 2 


६०००२९०९ छ చక్కగా పూజింపబడి పురాణకథనమున చతురుడగు సూతుడు వారలకు 
స్మాందపురాణమును 3 


సృష్టిని సంహారమును, వంశములను, © వంశములోనివారి చరిత్రములను మనువు, 
వారివంశమువారి కథలను విస్తారముగా తెలుపగా (ఇవి పురాణపంచలక్షణములు) 


మునిశ్రేష్టులు తీర్ధప్రభావములను విని మిగిలిన కథను విన కౌతూహలముతో 
సూతునిగూర్చి 

మహార్నులు:- 

నీవ్ర తీర్థరాజముల ప్రభావమును తెలిపితివి. నదుల పర్వతముల పుణ్యభూముల 
పుష్మరిణుల మాహాత్యము నెలింగించితివి. 6 


చతుర్ముఖుని ఆజ్ఞచే సువర్ణముఖరీనది అగస్యునిచే భూమికి కొనిరాబడినదని 
తెలిపితివి. 


అది పుట్టిన విధమునుగాని ప్రభావమునుగాని నాశ్రయించిన తీర్థరాజములను 

విన కుతూహలమగు చున్నది. మాకు దానిని తెలుపుమ”ని యడిగిరి. 8 

వారిచే నట్లు ప్రార్థింపబడి సూతుడు ఈశ్వరుని, నందీశ్వరుని, కుమారస్వామిని 

వ్యాసుని నమస్మరించి చెప్పుటకు ప్రారంభించెను. 9 
360 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
శ్రీ సూతః :- 
సాధు పృష్టం మహాభాగాః భవద్భిర్మజ్ఞణావహమ్‌ I 
ఆఖ్యానమేతదామ్నాయ (శ్రవణోద్భూతసిద్ధిదమ్‌ ॥ 
శృణుతావహితా దివ్యాం కథాం కల్మషనాశినీమ్‌ । 
భరద్వాజేన కథితాం పార్ణాయ కథయామి వః ॥ 
అవాప్య ద్రుపదాత్‌ ప్రాజ్ఞాత్‌ యాజ్ఞసేనీం పృథాసుతాః । 
ధృతరాష్ట్రనిదేశేన జగ్ముః కరిపురం శుభమ్‌ ॥ 
భీష్మేణ చామ్బికేయేన తత్ర సమ్మానితాస్తదా । 
దుర్యోధనాదిభిస్సార్థం న్యవసన్‌ పబ్బువత్సరాన్‌ ॥ 
తతోం_నుశిష్టో భీష్మాద్యైః ధృతరాష్ట్రో మహాయశాః । 
సర్వేషాం కులవృద్దానాం వాసుదేవస్య చాగ్రతః ॥ 
ప్రదదౌ పాణ్డుపుత్రేభ్యః తత్సేవాహృష్టమానసః । 
సార్థరాజ్యం పురవరం ఖాండవప్రస్థసంజ్ఞికమ్‌ ॥ 
ఆమన్త్య పాణ్డుతనయాః ధృతరాష్టాదికాన్‌ కురూన్‌ । 
జగ్భుస్తత్ధాబ్ణవప్రస్థం పురం కృష్ణసమన్వితాః ॥ 
ఇన్ధప్రస్థాహ్వయే తత్ర రచితే విశ్వకర్మణా । 
వసన్‌ పురే౭_ శిషత్‌ పృథ్వీం సానుజో ధర్మనన్దనః ॥ 
గతే కృష్ణే నిజపురం నారదస్యానుశాసనాత్‌ । 
ప్రతిజ్ఞాం చక్రిరే పార్ధాః ధర్మజ్ఞా ద్రౌపదీం ప్రతి ॥ 
యథాక్రమేణ సా కృష్ణా వర్షమేకైకమాదరాత్‌ । 
ఏకైకస్య గృహే తిష్టేత్‌ ప్రతినిర్ణయపూర్వకమ్‌ ॥ 

361 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


19 


181 


శ్రీస్మాందపురాణే, कुक సువర్ణముఖరీమాహాత్యే ప్రథమోల_ధ్యాయః 


శ్రీ సూతుడు:- 
మహాత్ములారా! మంగళప్రదమగు చక్కని కథ నడిగితిరి. ఈ చరిత్ర వేదమును 
వినుటవలన కలిగిన ఫలితము నొసంగజాలును. 10 


మీ కందరకును పాపహరమును, అర్జునునకు భరద్వాజుడు తెలిపిన దివ్యచరితమును 
తెలిపెదను. సావధానముగా వినుడు. 11 


మున్ను పాండవులు బుద్ధిమంతుడగు ద్రుపదరాజువలన ద్రౌపదిని పొంది ధృతరాషు 
నాజ్ఞచే హస్తినాపురి కరిగిరి. 12 


భీష్ముడు ధృతరాష్ట్రుడు దుర్యోధనాదు లందరు గౌరవించుచుండగా నచ్చట అయిదు 
సంవత్సరములు నివసించిరి. 13 
అనంతరము క్రీర్తిమంతుడగు ధృతరాష్ట్రుడు భీష్మాదులచే నిర్దేశింపబడి కులపెద్దలందరు 
గాంచుచుండగా శ్రీకృష్ణభగవానుని సమక్షమున 14 
పాండుపుత్రుల శుశూషలచే సంతసించి పాండుపుత్రులకర్ధ రాజ్యమును 
ఖాండవప్రస్థమను పట్టణము నొసంగెను. 15 
పాండవులు ధృతరాష్టాది కౌరవులయొద్ద సెలవు తీసుకొని కృష్ణునితోగూడ 
ఖాండవప్రస్తమున కేగిరి. 16 


ధర్మరాజు విశ్వకర్మ నిర్మితమగు ఇంద్రప్రస్థపురమున తమ్ములతో నుండి భూమిని 
పాలించెను. 


కృష్ణుడు తన పట్టణమున కేగినంతనే నారదుని యాజ్ఞచే పాండవులు ద్రౌపదీ 
విషయమున 


ద్రౌపది క్రమముగానొక్కాక్క సంవత్సర మొక్కొక్కరి గృహమున నాదరముతో నుండ 
వలయును. 19 


362 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 

యః పశ్యేత్తాం పరగ్భహే స్థితాం పాజ్బాలనన్దినీమ్‌ | 
తేనైకహాయనమితం విధేయం తీర్ధసేవనమ్‌ ॥ 
ఏవం కృతప్రతిజ్ఞాస్తే (ప్రాజ్ఞభూపాలనన్దనాః । 
వ్యాపారైర్లోకసామాన్యై నిన్యుః కాలమతన్ధితాః ॥ 
అథ జానపదో విప్రో రాజగేహాజ్లణే స్థితః । 
చుక్రోశ బహుధా “ధేనుః హృతా మే తస్మరై”రితి ॥ 
సమాశ్వాస్య చ తం విప్రం ప్రవివేశ ధనజ్ఞుయః । 
ఆయుధాని సమానేతుం త్వరయా శస్తమన్టిరమ్‌ ॥ 
తత్రాపశ్యత్‌ సమాసీనౌ పాజ్బాలీధర్మనన్గనౌ । 
జానన్నపి ప్రతిజ్ఞాం సః ధనుర్దగ్రాహ సేషుధి ॥ 
స గత్వా తస్మరానాజౌ నిహత్య నృపనన్దనః । 
धुः ధేనుం తాం తస్మై దదౌ విప్రాయ సాదరమ్‌ ॥ 
అధ విజ్ఞాపయామాస ఫాల్లుణో ధర్మనన్దనమ్‌ । 
“తీర్ణయాత్రా మయా కార్యా సమయోల్లజ్బనా దితి ॥ 

థ్‌ నాభ 
అనుజస్య వచ శృుత్వా సర్వధర్మవిదాం వరః । 
ఉవాచ వచనం ధీరః సాదరం न), ॥ 
గవార్థం బ్రాహ్మణార్థం చ యద్వదేదనృతం వచః । 
యదాచరేదసత్మర్మ తత్సత్యం తత్సమజ్ఞుసమ్‌ ॥ 


బ్రాహ్మణార్థం గవార్థణ్బ త్వయా కర్మేదృశం కృతమ్‌ । 
తదసద్భావమాప్పోతి కథం కథయ సువ్రత ॥ 


ప్రజాపాలనకృత్యస్య చోరో పేక్షణశిక్షణైః । 
నూనం ఫలం భవేద్రాజ్జో బ్రహ్మహత్యాశ్వమేధజమ్‌ ॥ 


363 


20 


21 


22 


23 


24 


25 


26 


97 


28 


29 


30 


182 


శ్రీస్మాందపురాణే, कुक సువర్హముఖరీమాహాత్త్యే ప్రథమోల_ధ్యాయః 


ఒకరి గృహముననుండగా మరియొకరా (ద్రౌవదిని గాంచిన వారొక 
సంవత్సరమువరకు తీర్థయాత్రల గావింపవలయునని ప్రతిజ్ఞ నొనరించుకొనిరి. 20 


ఇట్లు పాండవులు నియమముల నేర్పరచుకొని సంసారిక కృత్యము లలో 
జాగరూకులై సావధానముగా కాలమును గడపిరి. 21 


ఒక దినమున పల్లెవాసియగు బ్రాహ్మణుడు రాజగృహ (ప్రాంగణమున "నా ఆవును 
దొంగలు దొంగిలించిరిని అనేక విధముల నేడ్వసాగాను. 22 


అర్జునుడాతని నోదార్చి ఆయుధములను తెచ్చుటకై ఆయుధా గారమున తొందరగా 
(ప్రవేశించెను. 23 
ఆ సమయమున నచ్చట ద్రౌపది ధర్మరాజులు కూర్చునియుండగా తన ప్రతిజ్ఞ 
23९8068 యుండియు నర్గునుడు అంబులపొదితోగూడిన తన ధనువును 
తీసికొనెను. 24 
అర్జునుడంతట చోరులను యుద్ధమున సంహరించి ఆవును మరలించి తెచ్చి 
ఆదరముతో బ్రాహ్మణునకు దానిని ఇచ్చివేసెను. 25 


మరియు ధర్మనందనుని దరికేగి మనము నిర్ణయించుకొనిన నియమము 
నుల్లంఘించుటం జేసి నేను తీర్థయాత్ర నాచరింప వలసియున్నది. 26 
అని వలుకగా సకలశా(స్తవిచక్షణుడగు ధర్మనందను డాదరముతో 
నర్జునునింగాంచి 27 
0९९) ९ &०७७ 325, (బ్రాహ్మణులకొబికు నబద్ధములాడినను, కూడని వనుల 
నాచరించినను నది సత్యమును సద్ధర్మమే యగుచున్నది. 28 
బ్రాహ్మణులకొరకును గోవులకొరకును నీ వాచరించిన ఈ పని దుష్మర్శగా నెట్లు 
పరిగణింప బడును? 29 
ప్రజలనుపాలించు విషయమున రాజునకు దొంగల నుపేక్షించుటచే బ్రహ్మహత్యా 
పాతకమును, దొంగలను శిక్షించుటచే అశ్వమేధ యాగవలమును 
సిద్ధించుచున్నవి. 80 


364 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 

అసాధ్యాన్‌ వైరిణో జ్ఞాత్వా ౨_ప్యవనీశో న భద్రభాక్‌ । 
స్వదేశోపప్లవకరాః తస్మరా యద్యశిక్షితాః ॥ 
అస్మాకం భూభుజాం లోక జాలస్య చ హితం హి యత్‌ । 
త్వయేదృశం కృతం కర్మ నాస్తి దోషో హ్యతస్తవ ॥ 
శ్రీ సూతః :- 
ధర్మపుత్రస్య వచనం ఆకర్ష రచితాజ్ఞలిః । 
పునర్విజ్ఞాపయామాస ధర్మనిత్యో ధనజ్ఞాయః ॥ 
అర్జునః ध 
మైవం భూపాల ! వాదీస్త్వం స్వప్రతిజ్ఞాతిలజ్ఞనమ్‌ । 
జానతా ధర్మసర్వస్వం ఉల్లసద్ధర్మమూర్తినా ॥ 
కృత్యాకృత్యవిదా దక్షే ణాల_త్మనా ప్రాక్‌ సమీరితా । 
నోల్లజ్ఞనీయా సతతం ప్రతిజ్ఞా పురుషేణ హి ॥ 
అశక్తానాం గతిస్సేయం యదృన్దుగురువాక్యతః । 

రై ధ 
ధర్మం త్యజన్తి సమయం త్యక్త్వా ప్రాక్‌ స్వం సమీరితమ్‌॥ 
కృపయా తీర్ధ గమనాత్‌ ఆర్యో యది నివర్తయేత్‌ । 
హతప్రతిజ్ఞం మాం లోకాన్‌ జల్పతః కో నివారయేత్‌ ॥ 
మమాపి తీర్థయాత్రాయాం కౌతుకోత్తరలం మనః । 
కర్తవ్యజ్బు స్మృతం రాజన్‌! నారదాదిష్టశాసనమ్‌ ॥ 
తత్రసీద మహారాజ! యత్తీర్ధగమనోద్యమే । 
సమ్మాననీయాః ప్రభుభిః స మయా హ్యనుజీవినామ్‌ ॥ 
తథేతి భ్రాతృభిన్సార్ధం కృతానుమతిరర్గునః । 
అగ్రజం తోషయామాస ప్రణామప్రశ్రయాదిఖిః ॥ 


365 


31 


39 


33 


34 


35 


36 


37 


38 


39 


40 


183 


శ్రీస్మాందపురాణే, कुक సువర్హముఖరీమాహాత్త్యే ప్రథమోల_ధ్యాయః 
శత్రువులను బలశాలులని యెతింగియుండియు తన దేశమునకు బాధను కలిగించు 


చోరులను శిక్షింపకున్నచో నారాజు శుభములను బడయజాలడు. 31 
క్షతియులమగు మనకును ప్రపంచమునకును, హితకరమైన సత్మృత్యమునే 
నీవాచరించితివి. కావున నీకు దోషము కలుగనేరదు. 32 

శ్రీ సూతుడు :- 

ఇట్లు ధర్మజుడు తెలుపగా చేతులు జోడించి ధర్మమార్గప్రవర్తకుడగు నర్జునుడు33 
అర్జునుడు ५ 

రాజా! మీరిట్లు మీ ప్రతిజ్ఞ నతిక్రమించి మాటలాడవలదు. ధర్మసార మును చక్కగా 
నెటింగినట్టియు, శరీరము ధరించిన ధర్మస్వరూపులై నట్టియు, 34 


మంచిచెడుగుల నెటింగినట్టియు, సమర్భుడైనట్టి పురుషుడు తాను మున్నుగ్రావించిన 
ప్రతిజ్ఞ నతిక్రమింపజనదు. 35 


బంధువుల యానతియనియు గురుని యాజ్ఞయనియు తాము మున్ను ప్రతిజ్ఞ 
నొనరించిన నియమమును ధర్మమును వీడుట దుర్చలు లొనరించు కృత్యము. 36 


పూజ్యులగు మీరు తీర్థయాత్రలనుండి దయతో నన్ను మరలింతురేని. నన్ను గూర్చి 
ప్రతిజ్ఞ నుల్లంఘించినవాడవని లోకులు పలుకు నిందల నెవ రడ్డగింపగలరు. 37 


తీర్థయాత్రల నొనరింపలయునని నా మనస్సత్యంత మువ్విళ్ళూరుచున్నది. 
అదియునుంగాక నారదుని యాజ్ఞ యనుసరణీయము కదా! 38 


కావున ధర్మజా! నా తీర్థయా(త్రగమన ప్రయత్నము కొనసాగునటుల 
ననుగ్రహింపుము. తమ ననుసరించి జీవితమును గడుపువారి నియమముల పెద్దలచే 
గౌరవింపబడవలెను కదా! 39 


అని ప్రార్థించి ధర్మజునిచేతను తక్కిన అన్నదమ్ములచేత ననుమతింపబడి 
నమస్కారనమతలచే సోదరుని సంతసింపజేసి 40 


366 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
యథార్హం భీమసేనాదీన్‌ భ్రాత్రానామన్ర్య పాబ్దవః । 
५२९००5४ భవ్యైః నిర్యయౌ ధరణీసురైః ॥ 
పౌరాణికా జ్యోతిషికాః భిషజో ధరణీసురాః । 
అనుజగ్ముర్భుత్యగణాః శిల్సినః సూతమాగధాః ॥ 
యుధిష్టిరాజ్ఞయా తస్య భోగత్యాగక్షమం ధనమ్‌ । 
గృహీత్వాల_ నుయయుః స్పిగ్ధాః సభ్యాః కోశాధికారిణః ॥ 
అర్జునస్య గంగాదితీర్ణావగాహన పూర్వకం 

సువర్ణముఖర్యాగమనమ్‌ 
స రాజపుత్రః ప్రథమం ప్రాప్య భాగీరధీం నదీమ్‌ । 
గజ్లాద్వారం ప్రయాగజ్బు సిషేవే కాశికామపి | 
పశ్యంస్తీర్థాని జాహ్నవ్యాః తత్తీరోపాన్తవర్మనా । 
ఆససాద సముత్తుజ్ల కల్లోలం దక్షిణోదధిమ్‌ ॥ 
మహానదీం మహాపుణ్యాం ప్రసిద్ధం పురుషోత్తమమ్‌ । 
సింహాచలజ్బ సంవీక్ష్య ప్రాప్తవాన్‌ కృతకృత్యతామ్‌ ॥ 
తతో దదర్శ కౌన్తేయః పుణ్యాం గోదావరీం నదీమ్‌ । 
సమస్తదురిత వ్రాత శాతనోత్తీర్ణగౌరవామ్‌ ॥ 
కృతాభిషేకస్తత్తోయెః విధివత్‌ పాణ్డునన్దనః I 
ప్రమోదం వివిధైర్దానైః అకరోద్భూసువర్ణకైః ॥ 


నదీం మలాపహాఖ్యాజణ్బ దృష్ట్వామోదం యయౌ శుభమ్‌! 
తత స్పమాససాదాసౌ కృష్ణవేణీం సరిద్వరామ్‌ ॥ 


శివస్య నియతావాసం చతుర్ద్వారసమన్న్వితమ్‌ । 
నానాతీర్ధగణాకీర్ణం శ్రీపర్వతమవైక్షత ॥ 
न्न ణ [ध 


367 


41 


42 


43 


44 


45 


46 


47 


48 


49 


50 


184 


శ్రీస్మాందపురాణే, कुकु సువర్హముఖరీమాహాత్త్యే ప్రథమోల_ ధ్యాయః 


ఉచితరీతిని భీమసేనాది సోదరులచే ననుమతింపబడి పూజ్యులగు బ్రాహ్మణోత్తముల 
వలన మంగళాశీశ్ళులను పొంది బయలుదేరెను. 41 


పురాణములను చెప్పువారు, జ్యోతిష్కులు, వైద్యులు, బ్రాహ్మణోత్త ములు, సేవకా 
సందోహములు, చిత్రకళానిపుణులు, రథమును నడుపువారు, వంశానుకీర్తనము 
నొనరించువారు, నాతనిని వెంబడించి జనిరి. 42 


ధర్మజుని యాజ్ఞచే స్నేహశీలురును, ధనాగారరక్షకులు నగు కొందరు నాగరికులు 

భోగముల ననుభవించుటకును, దానముల నొనరించుటకును చాలినంత ధనమును 

తీసికొని వెంట జనిరి. 43 
అర్జునుడు గంగాతీర్థమున స్నానమాచరించి పిమ్మట 


సువర్ణముఖరీనది వద్ద కేతెంచుట 
అర్జునుడు మొదట గంగానదిని సమీపించి గంగాద్వారమును, ప్రయాగను, 


వారణాశిని సేవించెను. 44 
తీర్థముల దర్శించుచు జాహ్నవీనదీతీరసమీపమార్గమున మిక్కిలి యెత్తగు నట్టియు 
విజ్బంభించుచున్న తరంగములుగల దక్షిణ సముద్రమును, 45 
మిక్కిలి పవిత్రమగు మహానదిని, ప్రసిద్ధమైన జగన్నాధ మును దర్శించి, 
సింహాచలమును గాంచి జన్మతరించినవాడయ్యెను. 46 
అనంతరము సకల పాపజాలమును నశింపజేయుటవలన గౌరవమునందిన పవిత్ర 
గోదావరి నదిని సందర్శించి 47 
అందు యథాశాగస్ర ముగా స్నానమాచరించి భూదాన సువర్ణదానాది యనేక 
దానములచే జనులను సంతసపరచి 48 
“మలాపహ” మను పేరుగల పవిత్ర నదిని గాంచి సంతసించెను. పిమ్మట 
నదీశ్రేష్టమగు కృష్ణవేణిని వీక్షించి 49 
శివునకు నిత్యనివాసమైనట్టియు నాల్లు ద్వారములచే నిండియున్నట్టి శ్రీశెలమును 
గాంచెను. 50 
868 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
నదీం పినాకినీం తీర్తా్వ గత్వా దేవర్షిసేవితమ్‌ । 
నారాయణప్రియావాసం అపశ్యద్వేజృటాచలమ్‌ ॥ 51 
శృజ్ణే ० భూభృతస్తుడ్లే స్థితం లోకైకనాయకమ్‌ । 
అపూజయద్ధరిం భక్తా ప్రసిద్ధం శుభసిద్ధయే I ర్‌2 
అవరుహ్య వేజ్బటమహాద్రిశృజ్ఞతః 
స దదర్శ సిద్ధమునిసజ్ఞసేవితామ్‌ I 
కలశోద్భవేన మునినా సమాహృతాం 
తటినీం సువర్ణముఖరీసమాహ్వయామ్‌ ॥ 53 
ఇతి नवन्त శ్రీవేజ్ఞటాచలమాహాత్యే సువర్ణముఖరీమాహాత్యే 
అర్జునతీర్థయాత్రాగమనం నామ ్రథమో౭. ధ్యాయః 


=° 


అథ ద్వితీయోల_ ధ్యాయః 
సువర్ణముఖరీవర్ణనమ్‌ 


తథా సర్వాణి తీర్థాని సమాలోక్యాగతస్య చ । 
ముదం ప్రగుణయాఖ్బక్రే సా పార్థస్య మహాపగా ॥ 1 


యస్యాస్తటనికుజ్జేషు మోదన్తే వనితాసఖాః । 
సిద్ధాస్సంసేవితా వాతైః శీకరాసారశీతలైః ॥ 2 


యా సముద్యతహస్తేవ గజ్జామాకాశవాహినీమ్‌ । 
ఆలిజితుం సముత్తుజైః కల్లోలైరభ్రసజిభిః ॥ తి 
గ వెరు అనరా ౧ 


ధూమైరాహుతిసంభూతైః తరుశాభోపలమ్మిభిః 1 


వల్కలైశ్చ విరాజన్తే యత్తటాశ్రమభూమయః ॥ 4 


369 


185 


శ్రీస్కాందపురాణే, कुकु, సువర్ణముఖరీమాహాత్యే ద్వితీయో౭_ ధ్యాయః 


పిమ్మట పినాకినీ(పెన్న్రనదినిదాటి దేవర్నులచే సేవింపబడు చున్నట్టి యు 
నారాయణునకు ప్రియమగు వాసభూమియైన శ్రీ వేంకటాచలమును సందర్శించి51 


ఆ పర్వతపు ఎత్తగు శిఖరముననున్న సర్వలోకనాయకుడగు శ్రీనివాసుని 
మంగళప్రాప్తికై భక్తితో పూజించి 52 


యా పర్వత శిఖరమునుండి దిగి మునిసముహములచే సేవింప బడుచున్నట్టియు 
అగస్యునిచే కొనిరాబడినట్టి సువర్ణముఖరీ యను పేరుగల నదిని గాంచెను. 58 
ఇది శ్రీస్మాందవురాణమున తీర్థఖందమున శ్రీవేంకటాచల మాహాత్యమున 
సువర్ణ ముఖరీ మావోత్యుమున అర్జునుడు తీర్థయాత్రకు 
వెడలుట అనెడు మొదటి అధ్యాయము. 


= न्ख 


రండవ అధ్యాయము 


సువర్లముఖరీవర్లనము 
ణ ణ 


అట్లన్నితీర్థములను సేవించి వచ్చిన యర్జునునకా మహానది మిక్కిలి సంతోషమును 
కలిగించెను. 1 


ఆ నదీతీరమునందలి పొదరిండ్లలో తుంపరల జడివానచే చల్లనగు వాయువుచే 
సేవింపబడుచు సిద్దులు తమ భార్యలతో విహరింతురు. 2 


ఆ మహానదియొక్క మిక్కిలి ఎత్తుగానుండి ఆకాశమునంటు తరంగములగాంచిన 
ఆ నది తాను చేతులనెత్తి ఆకాశగంగను కౌగిలించుకొన కోరుచున్నట్లుండెను. ౩ 


ఆ నదీతీరము నందలి యాశ్రమప్రదేశములు యజ్ఞములయందు హోమముల 
వలన కలిగిన పొగలచేతను, చెట్లకొమ్మలయందు వ్రేలాడు నారబట్టలచేతను 
(ప్రకాశించుచుండును. 4 

— — — — — — — — — — —  ం  —  —————— 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
మునీన్టై స్సురవర్యైశ్చ స్థాపితాని సమన్తతః । 
యత్తటద్వితయే భాన్తి దివ్యలిజ్లాని శూలినః ॥ 
యదీయసైకతావాస విశ్రాన్తా మానసం సరః । 
న స్మరన్తి నిజావాసం మరాలా విహగోత్తమాః ॥ 
శమితావగ్రహాతజ్రైః కుల్యాముఖవినిర్లతై : । 
పుష్టాతి తోయెః సస్యాని లోకరక్షాక్షమాణి యా ॥ 
చక్రవాకకుచోత్తుజ్ల వీచివల్లీవిభూషితా । 
ఆవర్తనాభివిలసత్‌ సైకతశోణిమణ్దలా ॥ 
ప్రపుల్లపద్మవదనా చలన్మీనయుగేక్షణా । 
విలసత్ఫేనవసనా హంసయానమనోహరా ॥ 
జలపక్షిరవాలాపా నయనానన్దకారిణీ | 
అపూర్వకామినీరూపా యా విభాత్యమృుధిప్రియా ॥ 
రోధస్యన్తరవాహిన్యాః నద్యాః ప్రాచ్యాం ధనజ్ఞాయః। 
దదర్శ శైలముత్తుబ్గం కాళహస్తిసమాహ్వయమ్‌ ॥ 
ఉదగ్రశిఖరాభోగో ల్లిఖితాకాశమబ్దలమ్‌ । 
సప్తపాతాళమూలాధో రూఢమూలోపలాజ్బుతమ్‌ | 


10 


11 


12 


అర్జునస్య స్వర్ణముఖరీతీరస్థ శ్రీకాళహస్తీశ్వరాది సేవా ప్రాప్తిః 


స్నాత్వా తస్యాం మహానద్యాం తస్మిన్‌ శెలే సురార్చితమ్‌। 
(~) దేవం కాళహస్తీశనామకమ్‌ ॥ 


సమ్బూజ్య చ మహాదేవం నాగేన్హతనయాసఖమ్‌ I 
మనసా భక్తియుక్తేన కృతార్థత్వము పేయివాన్‌ ॥ 


371 


13 


14 


186 


శ్రీస్కాందపురాణే, कुकु, సువర్ణముఖరీమాహాత్యే ద్వితీయో౭_ ధ్యాయః 


ఆ నది రెండు తీరములయందంతటను, మునీంద్రులచేతను, దేవతాడ్రేష్టుల చేతను 
ప్రతిష్టింపబడిన శివలింగములు ప్రకాశించు చుండును. ర్‌ 


ఆ మహానది యొక్క ఇసుకతిన్నెలయందు విశ్రమించుచున్న రాజ హంసలు తమ 
నివాసమగు మానససరోవరమును తలంచ కుండును. 6 

ఈ నదీనిర్నిరోధముగా తూములనుండి ప్రవహించు జలములచే అనావృష్టి 
దోషములను పోగొట్టి ప్రజలను కాపాడ జాలినవైన పంటలను పోషించుచుండెను. 7 
చక్రవాక పక్షులనెడు ఉన్నత కుచములుకలదై, తరంగములనెడు వళులుకలదై 
సుడిగుండము లనెడు బొడ్డుకలదై ఇసుకతిన్నెలనెడు పిరుదులచే నలంకరింప బడినది. 


చక్కగా వికసించిన పద్మములనెడు ముఖముకలదై, నీటియందు కదలుచున్న 
చేపలనెడు రెండు కండ్లుకలదై (ప్రకాశించు నురుగనెడి చీరనుధరించినదై, హంసల 


సంచారమనెడు నడకలచే హృద్యమైనదై 9 
నీటిపక్షుల ధ్వనులనెడు మాటలుకలదై, నేత్రములకు సంతోష మును కలిగించునదై 
దివ్యాంగనను బోలిన సౌందర్యము కలదై సముద్రుని ప్రియురాలై 10 


భూమ్యాకాశమధ్యభాగములయందు (ప్రవహించు సువర్ణముఖరీ నదికి 
తూర్పుభాగమున కాళహస్తి యను పేరుగల ఎత్తగు పర్వతమును గాంచెను. 11 
ఆ పర్వతము మిక్కిలి ఎత్తగు తన శిఖరముల అంచులచే నాకాశమండలమును 
రాసికొనుచు, ఏడు పాతాళలోకముల క్రింద స్థిరముగనుండు పునాదిరాళ్లచే 
నొప్పునదై యుండెను. 12 
అర్జునుడు సువర్ణముఖరీ తీరమునందలి శ్రీకాళహస్తీశ్వరుడు 
మొదలగు దేవతలనర్చించుట 


అర్జునుడా మహానదిలో స్నానమొనరించి ఆ పర్వతమున దేవతలచే నర్చింపబడుచున్న 
కాళహస్తీశ్వరుని గాంచి 13 


భక్తికల మనస్సుతో హిమవత్పర్వత పుత్రికయగు పార్వతీదేవికి పతియగు మహాదేవుని 
పూజించి కృతార్థుడయ్యెను. 14 


37 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


తతో మహాగిరౌ తస్మిన్‌ అద్భుతైకనికేతనే । 
చచారాభూతపూర్వాణాం విశేషాణాం దిదృక్షయా ॥ 


సిద్ధానాలోకయామాస వసతో గిరిసానుషు । 
గాయతో దేవదేవస్య చరిత్రాణ్యబలాయుతాన్‌ ॥ 


అప్సరోలలనాజుష్టాన్‌ పుష్పాసవమదాకులాన్‌ । 
నికుజ్జేషు సమాసీనాన్‌ గన్లర్వానైక్షతా౭_ దరాత్‌ ॥ 


వివిక్తేషు ప్రదేశేషు శివధ్యానపరాయణాన్‌ । 
అపశ్యద్యోగినో దివ్యాన్‌ ఆదరానన్లశాలినః ॥ 


ప్రశాన్లాన్యాశ్రమపదా న్యవైక్షత సమన్తతః । 
బలినీవారవిలసత్‌ ద్వారభూమీశ్చ పాణ్దవః ॥ 


నిరాహారాన్‌ వాయుభుజః పర్ణాదానాతపాశనాన్‌ I 
శాన్తానాలోకయామాస మునీన్నియమితేగ్టియాన్‌ ॥ 


ముదం వితేనిరే తస్య నేత్రయోః కమలాకరాః । 
పుల్లసౌగస్థికామోద సంవాసితదిగన్తరాః । 
మృగయాసమృతధియః చరతో ౨_ ధిజ్యకార్ముకాన్‌ ॥ 
అర్జునస్య సువర్ణముఖరీతీరస్థ భరద్వాజాశమగమనమ్‌ 


దదర్శాన్వేషితమృగాన్‌ కిరాతాన్‌ వనితాయుతాన్‌ । 
తతో దక్షిణదిగ్భాగే చరన్నద్రేర్మనోహరే ॥ 


భరద్వాజాశ్రమ వర్ణనమ్‌ 


పుణ్యమాశ్రమమద్రాక్షీత్‌ భరద్వాజస్య కౌరవః । 
కదళీనారికేళామ కోలచమృకచన్షనైః ॥ 


373 


15 


16 


17 


18 


19 


20 


21 


22 


23 


187 


శ్రీస్కాందపురాణే, कुकु, సువర్ణముఖరీమాహాత్యే ద్వితీయో౭_ ధ్యాయః 


అనంతరము ఆశ్చర్యముల కాకరమగునా గొప్ప పర్వతమున మున్నెన్నడు కనివిని 
యెజుంగని విశేషముల జూచువేడ్మతో సంచరించెను. 15 


గిరి చర్యలయందు నివసించుచు తమ ప్రీ లతో గూడ దేవదేవుని చరిత్రను గానము 
చేయుచున్న సిద్దులను గాంచెను. 16 


అప్పరాంగనలచే కూడియుండి పుష్పముల యందలి మధువును త్రాగి మదించి 
పూపొదరిండ్లలో కూర్చునియుండిన గంధర్వుల నాదరముతో వీక్షించెను. 17 


జనులు లేని ప్రదేశములయందు శివుని ధ్యానమునందే లగ్నచిత్తులై ఆనందించుచున్న 
దివ్యయోగులను గాంచెను. 18 


మిక్కిలి శాంతియుతములగు నాశ్రమప్రదేశములను ఏపగు నీవారధ్యానముచే 
(ప్రకాశించు ద్వారప్రదేశములను జూచెను. 19 


ఆహారమును భుజింపక వాయువును మాత్రమే సేవించుచు, ఆకులను, ఎండను 
మాత్రమే భుజించుచు శాంతులై ఇంద్రియము లను జయించిన మునుల 
నవలోకించెను. 20 


వికసించిన సౌగంధికపుష్ప పరిమళముచే మిక్కిలి పరిమళించుచున్న దిక్కు చివర 
భాగములుకలవైన పద్మసరస్సులు అర్జునునకు సంతసమును కలుగజేసెను. 
వేటయందాసక్తికల బుద్ధికలవారై ధనువుల నెక్కుపెట్టి సంచరించుచు 21 


అర్జునుడు సువర్ణముఖరీ తీరమునందలి భరద్వాజాశ్రమమునకు వెళ్ళుట 


మృగములను వెదకుచున్న స్రీలతోగూడిన కిరాతులను చూచెను. అనంతరము 

సుందరమగు పర్వతమునకు దక్షిణదిక్కున 22 
భరద్వాజమహర్షి ఆశ్రమమును వర్ణించుట 

భరద్వాజుని యాశ్రమమును గాంచెను. అది అరటి, కొబ్బరి, మామిడి, రేగి, 

సంపంగి, చందన వృక్షములతోను 23 


374 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


తక్కోలాశోకహిన్తాల తాలకేతకిదాడిమైః 
జమ్బూకదమృకతక ఖదిరార్డునపాటలైః 


నాగపున్నాగసరళ దేవదారుకరజ్ఞ్యకైః । 
లవజలుజలవలీ ప్రియజ్యుతిలకైరపి ॥ 
( nN 0 క్యూ 
బిభీతశ్రీఫలాశ్వత్థ మధూకప్లక్షకేసరైః । 
పూగజమ్బీరనారజ్ఞ్ల నిమ్బా౭_ మలకకెౌశికైః ॥ 
అన్వ్యైశ్చ ఫలపుష్పాథ్యైః శోభితం ధరణీరుహైః । 
వాసస్తీ కున్సజాత్యాది లతాభిః పరివేష్టితమ్‌ ॥ 
అపూర్వసౌరభాకృష్ణ భ్రమరీభిః సమన్తతః । 
చక్రవాకబకక్రౌల్బు హంసకారబ్దవాశ్రయైః ॥ 
సౌగన్టికోత్సలామ్ఫోజ కైరవౌఘవిరాజితైః । 
సరోభిరమృతస్యన్ది మధురస్ఫారవారిభిః ॥ 
సమాపాదితలక్షీ 2० కౌతుకైకనికేతనమ్‌ । 
సింహదన్తావలవ్యాఘ్ర తరక్షురురురజ్ముభిః ॥ 
మృగైరన్యై స్ప్సమాకీర్ణం అన్యో౭_ న్యహితకారిభిః । 
జితచైత్రరథోద్యానం అధరీకృతనన్దనమ్‌ ॥ 
అతివాజ్మనసోదారం పరమానన్గకారణమ్‌ । 
శివాగమానాం దివ్యానాం అర్థజాతమనుత్తమమ్‌ ॥ 
ప్రకాశయన్తి శాబానాం యత్ర 25०2068 శ్ళుకాః । 
యస్మిన్‌ హుతాశనోదార ధూమశ్యామలితం నభః ॥ 
అకాలజలదట్రాన్తిం ఆతనోతి శిఖణ్జినామ్‌ । 
యస్మిన్‌ విహారశ్రాన్తానాం సింహానాం స్వేచ్చయా గతాః ॥ 
376 


24 


25 


26 


2/7 


28 


29 


30 


31 


39 


33 


34 


188 


శ్రీస్కాందపురాణే, कुकु, సువర్ణముఖరీమాహాత్యే ద్వితీయో౭_ ధ్యాయః 


తక్కోలచెట్లు, అశోకవృక్షములు, గిఅకతాటి చెట్లు, తాడి, మొగలి, దానిమ్మ, నేరేడు, 
కడిమి, ఇందుగ, చండ్ర, ఏజుమద్ది, పాటలి వృక్షములతోను, 24 


తాండ్రచెట్టు, మారేడు, రావి, ఇప్ప, జువ్వి, సురపొన్న్క పోక, నిమ్మ, నారింజ, వైప, 
ఉసిరి, గుగ్గిల వృక్షములతోను 25 


ఇంకను అనేకములగు పండ్లతోను, పుష్పములతోను సమృద్ధిగనుండి వృక్షములచే 
ప్రకాశించుచున్నట్టియు, అడవిమొల్ల మల్లె మొదలగు తీగెలచే నలముకొన్నట్టియు, 27 


మునుపెన్నడు నెజుంగని పరిమళముచే నాకర్షింపబడిన తుమ్మెద లంతటను 
వ్యాపించియున్న, చక్రవాకములు, కొంగలు, (క్రౌంచ పక్షులు, హంసలు, 
కన్నెలేడియను పక్షులచే నాశ్రయింప బడిన, 28 


చెంగల్వ, నల్లకలువ, తామర, తెల్లకలువల సముదాయములచే ప్రకాశించునట్టి 
అమృతమును (స్రవింపజేయు మిక్కిలి మధురములగు నీరుగల సరస్సులు 
కలిగినట్టియు, 


శ్రియఃపతి కునికిపట్టగునట్టియు, మిక్కిలి ఉత్సాహమును కలిగించు ప్రదేశమై 
నట్టియు, సింహములు, ఏనుగులు, పెద్దపులులు, సివంగులు, నల్లచారల దుప్పులు, 
తెల్లని వెంట్రుకలు, మెత్తనితోలును గల లేళ్ళు, 30 
ఒకదానికొకటి మేలు నొనరించుకొనుచుందెడి యితర మృగములచే 
వ్యాపింపబడినట్టియు, కుబేరుని ఉద్యానవనమును, ఇంద్రుని నందనవనమునుకూడ 
ధిక్కరింపజాలు ఉద్యానవనములు కలదియు, 31 


వాక్కుచేతను, మనస్సుచేతను చెప్పుటకు తలచుటకు నలవికాని గొప్పతనము 
కలిగినట్టియు, మిక్కిలియానందము నొసంగు నదియు, దివ్యములగు శివరములగు 
శాస్త్రముల గొప్ప అర్ధములను 82 
మధురవాక్కులుగల చిలుకలు తమ పిల్లలకు బోధించునట్టియు, అగ్నిహోత్రపు 
దట్టమగు పొగలచే నల్లబడిన యాకాశము 83 


వేళకాని వేళలయందు మేఘములను (భ్రాంతిని నెమళులకు కలిగించుచున్నట్టి యు 


విహరించి యలసిపోయిన సింహముల అవయవములకు తమంతటతామే వచ్చి34 


376 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
నిర్వాపషయన్తి గాత్రాణి కరిణః కరశీకరైః । 
తదాశ్రమపదం పశ్యన్‌ విసయాక్రాంతమానసః ॥ 
ప్రభావం పాణ్డుతనయః ప్రశశంస తపస్వినామ్‌ । 
నివార్య తత్ర తత్రైవ సకలాననుజీవినః ॥ 
మితైః విప్రవరై స్సార్థం ప్రవివేశ తమాశ్రమమ్‌ । 
అగ్రే దదర్శ కౌన్తేయః స్ఫురత్సావకతేజసమ్‌ ॥ 
భరద్వాజం మునివరైః అనేకైః పరివారితమ్‌ । 
భస్మానులిప్తసర్వాబ్గం మృగచర్మోత్తరీయకమ్‌ ॥ 
నవవారిదసంవీతం కైలాసమివ భాస్వరమ్‌ । 
జటాభిర్లమ్బమానాభిః భాస్వన్తం స్వర్ణకాన్తిభిః I 
స్థిరవిద్యుల్లతాకీర్ణం ఇవ శారదనీరదమ్‌ । 
శుతిస్మృతిపురాణార్థైః వకీభూయ సమాగతైః ॥ 
అజ్లీకృతమివాకారం దివ్యజ్ఞానశుభాస్పదమ్‌ । 
ధృతిక్షానిదయాతుష్టి శాన్తిభిర్నిత్యసేవితమ్‌ ॥ 
ప్రియాభిరివ రక్తాభిః అఖబ్బబ్రహ్మవర్చసమ్‌ । 
ఉపగమ్య శనైః పార్థః తత్సాదామ్బుజయోః పురః । 
చక్రే ప్రణామం సాష్టాజ్ఞం సమాలిజ్లితభూతలమ్‌ ॥ 
అర్జ్హునం ప్రతి భరద్వాజకృతాతిథ్యప్రకారః 
తమాగతం పృథాపుత్రం ఉత్తాప్య మునిపుజ్గవః I 
ఆశీర్భిరేధయాజ్బుక్రే ప్రహర్షోత్సుల్లమానసః ॥ 
సమూజ్య చ యథాన్యాయం =, ప్రియాతిథిమ్‌। 
వినిర్దిష్టాసనాసీనం తమపృచ్చదనామయమ్‌ ॥ 
877 


35 


36 


37 


38 


39 


40 


41 


42 


43 


44 


189 


శ్రీస్కాందపురాణే, कुकु, సువర్ణముఖరీమాహాత్యే ద్వితీయో౭_ ధ్యాయః 


తమ తొండములయందలి చల్లని నీటిచే అలసటను బాపునట్టి ఏనుగులు కలది 
యునగు భరద్వాజుని ఆశ్రమమునుగాంచి ఆశ్చర్యభరితమగు మనస్సుకలవాదై8ర5 


తపశ్శాలుర ప్రభావమును మిక్కిలి కొనియాడెను. తనను వెంబడించు వారి 
నచ్చటచ్చటనే యుంచి రావలదని వారించి 36 


స్నేహితులతోను, బ్రాహ్మణులతోను, ఆ ఆ(శ్రమమున ప్రవేశించి మండుచున్న 
అగ్నిహోత్రములవలె తేజశ్ళాలియె 9 


అనేకులగు మునీంద్రులచే చుట్టబడి దేహమునం దంతటను రాసికొని జింక 
చర్మమును ధరించి 38 


నూతన మేఘజాలముచే కూడిన కైలాస పర్వతమువలె ప్రకాశించుచు, బంగరు 
రంగు గల్లి వ్రేలాడుచున్న జటలచే 39 


నశించకనిలచిన మెరపుతీగలచే నిండిన శరత్మాలమేఘమువిలె విరాజిల్లుచు, 
వేదములు, స్మృతులు, పురాణములన్నియు నొకటైవచ్చి 40 


శరీరము ధరించెనో యనునటుల, దివ్యజ్ఞానమునకు నిలయమై, ధైర్యము, ఓర్పు, 
దయ, తృప్తి శాంతి మొదలగు గుణములచే 41 


గాధానురాగముగల ప్రీలచేవలె నిత్యము సేవింపబడుచు మహా(బ్రహ్మ వర్చస్సుచే 
దీప్తించు భరద్వాజుని మెల్లగా సమీపించి భూమి పైబడి సాష్టాంగముగా నాతని 
పాద పద్మముల కెదురుగా నమస్కరించెను. 42 


అర్జునునకు భరద్వాజుడాతిథ్యము నొసంగుట 
ఆ విధముగా చనుదెంచిన యర్జునుని భరద్వాజమహర్షి లేవనెత్తి సంతోషముచే 
వికసించిన మనస్సు కలవాడై ఆశీర్వాదములచే వర్థిల్లునట్లుగా చేసి 43 
ఆ ప్రియమగు నతిధిని అర్భ్జాదులచే యథారీతిగా పూజించి తాను చూపిన 
యాసనముపై కూర్చుని పిమ్మట ఆరోగ్యమునుగూర్చి ప్రశ్నించెను (కుశల 
ప్రశ్నములడిగెను) 44 
378 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
సమ్మాననమవాప్యాస్మాత్‌ మునేః పాణ్బవమధ్యమః । 
ప్రియెర్వాక్యైః మునిపతేః అకరోన్మనసో ముదమ్‌ ॥ 
సస్మారాథ భరద్వాజః స్వర్ధేనుం కామదోహినీమ్‌ । 
సా 29 తిమహతీం భక్ష్యభోజ్యాదికల్పనామ్‌ ॥ 
భుక్త్వా పార్థః సానుచరః తముపాస్య తపోనిధిమ్‌ । 
దినశేషం కథాలాప కౌతుకేనాత్యవాహయత్‌ ॥ 


తతః సాయన్తనీం సన్ధ్యాం ఉపాస్య హుతపావకః । 
విపైరమాత్ర్యైః సహితో యయౌ తస్య కుటీగృహాన్‌ ॥ 


తత్రా౭_సీనో మునిపతేః ఆశీర్భిరభినన్దితః 
ఆనన్స్వమానో ముముదే తన్నదీశీతలానిలైః 


సమాపితా కేన భువః ప్రభూతా 
కస్మాన్మహీద్రాదధికప్రభావా । 

ఇతి ప్రభావం పరిపషృచ్చ్య నద్యాః 
(శోతుం మునీన్ష్దాన్మతిరన్య జజ్జే 11 


ఇతి శ్రీస్మాన్హవురాణే 3.1 శ్రీవేజ్బటాచలమావోత్సే సువర్ధముఖరీ 
మావాోత్సే భరద్వాజా(క్రమవర్ణనం నామ ద్వితీయో9౭. ధ్యాయః 


=-= ० శ్రక్రిఅణాాలాలా. 


379 


45 


46 


47 


48 


49 


190 


శ్రీస్కాందపురాణే, कुकु, సువర్ణముఖరీమాహాత్యే ద్వితీయో౭_ ధ్యాయః 


అర్జునుడట్లా భరద్వా జునిచే చక్కగా నాదరింపబడి ప్రియవాక్యము లను వినిపించి 
అతని మనస్సు ఆనందింప జేసెను. 45 


అనంతరము భరద్వాజుడు కోరిన కోరికల నొసంగు కామధేనువును తలంచినంతనే 
అది భక్ష్య భోజ్యాదిసురుచిరాహారము నొసంగెను. 46 


అర్జునుడు తనపరివారముతో భుజించి మునీంద్రుని సేవించి తక్కిన దినమంతయు 
సత్మథా శ్రవణ కుతూహలముతో గడపివేసెను. 47 


అనంతరము సాయం సంధ్య నొనరించి అగ్నిహోత్రమును చేసుకొని బ్రాహ్మణులతో 
కూడి భరద్వాజుని పర్ణశాలలను చూడ నేగెను. 48 


అచ్చట కూర్చుండి మునీంద్రుని ఆశీర్వాదములచే సంతసింప చేయ బడి ఆ 
నదినుండివచ్చు చల్లని గాలులచే ఆహ్లాదము నందెను. 49 


ఈ గొప్పనది ఎవరిచే భూలోకమునకు కొనిరాబడినది? పర్వతము కంటె దీనికి 
కల గొప్పతనమేమి? యని ఆ నదీప్రభావమును మునీంద్రు నడిగి వినవలెనని 
యర్ష్జునునకు తలంపు కలిగెను. 50 


ఇది శ్రీస్మాందవురాణమున తీర్థఖందమున శ్రీవేంకటాచల మాహాత్యమున 
సువర్ణముఖరీ మావోత్యమున భరద్వాజుని ఆ(శ్రమమును 
వర్థించుటయనెడు రెండవ అధ్యాయము. 


- ० (०) + శతకల 


380 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


అథ తృతీయో9_ధ్యాయః 
సువర్ణముఖరీప్రభావశుశ్రూషయా భరద్వాజం ప్రత్యర్దున ప్రశ్నః 


శ్రీసూతః :- 
కృతసాయన్తనవిధిం హుతాశనసమద్యుతిమ్‌ । 
సుఖాసీనం మునిపతిమ్‌ ప్రణమ్య భరతర్షభః ॥ 


తదీయశీతలామోద సుధాపూరానుమోదితః । 
గమ్బీరం ప్రశ్నృయోపేతం ఇదం వచనమట్రవీత్‌ ॥ 
అర్జునః క్‌ 

మునిపుజ్జవ! లోకే 9_స్మిన్‌ ధన్య 369 హమేవ హి । 
పుత్రావిశేషం భవతా యదేవం సమ్యగాదృతః ॥ 
భవదాదరసజ్ఞూత కౌతుకం మమ మానసమ్‌ । 
భవద్వాక్యామృతం! దివ్యం పాతుం త్వరయతీవ మామ్‌॥। 
కస్మాచ్చెలాదియం జాతా కేనా౭_నీతా మహానదీ । 
కిం పుణ్యం స్నానదానాద్ర్యైః కృతైస్తత్రోపలభ్యతే ॥ 
అన్యాః ప్రభావం ప్రభవం ప్రహ్వస్య మమ సన్మునే ti 
వక్తుమర్హసి కార్యో హి భకానుగ్రహ ఏవ తే॥ 
అర్జునస్య వచః (శ్రుత్వా భరద్వాజో ద్విజోత్తమ: | 
తదాననం సమాలోక్య వాక్యం వాక్యవిదబ్రవీత్‌ ॥ 
భరద్వాజః :- 

త్వమర్షున! మహాబాహో! కౌరవాన్వయపావనః । 
విశేషాన్మమ మాన్యో9 సి ధర్మపుత్రానుజో యతః ॥ 


381 


191 


శ్రీస్కాందపురాణే, कुक, సువర్హముఖరీమాహాత్తే తృతీయో౭_ ధ్యాయః 


మూడవ అధ్యాయము 
సువర్ణముఖరీ (ప్రభావమును వినుకోరికతోనర్జునుడు భరద్వాజుని ప్రశ్నించుట 
శ్రీ సుతుడు:- 

సాయంకాల విధులను నిర్వర్తించి యగ్నిహోత్రునివలె (ప్రకాశించుచు 
సుఖోపవిష్ట్ణుడైయున్న భరద్వాజుమహార్షికి నమస్కరించి భరతవంశ (द्वः 


అర్జునుడు 1 
అతని చల్లనియనుగ్రహామృతముచే సంతసించుచు అతి వినయముతోగూడిన 
గంభీరమైన మాట నిట్లు పలికెను. 2 
అర్జునుడు జ 

మునీంద్రా! తమచే పుత్రునివలె నిట్లు చక్కగా నాదరింపబడుటచే నీ లోకమున 
నేను మాత్రమే ధన్యుడను. 3 
తమ ఆదరముచే కలిగిన కౌతూహలము తమ అమృతతుల్యము లగు దివ్య 
వాక్కులను (గోలవలెనని నన్ను త్వరపెట్టుచున్నది. 4 
ఈ నది ఏ పర్వతమునుండి పుట్టినది? ఎవరిచే కొనిరాబడినది? ఆ నదిలో స్నానమా 
చరించిన, దానమొనరించిన నెట్టి పుణ్యము లభించును? ర్‌ 
దీని ప్రభావమును, పుట్టుకను వినమ్రుడనగు నాకు తెలుపుము. భక్తులను 
అనుగ్రహించుటయే తమకర్తవ్యము కదా! 6 
ఇట్లు ప్రశ్నించు నర్గునుని మాటలను విని భరద్వాజుడర్గునుని ముఖమునుజూచి 
మాటలాడురీతిని లెస్సగ నెజింగిన నాబుషి పుంగవుడిట్లు పల్మెను. 7 
భరద్వాజుడు :- 

అర్జునా! భుజబలశాలీ! నీవు కురువంశమును పవిత్రమొనరించు వాడవు. నీవు 
ధర్మనందనుని సోదరుడవగుటచే నాకు గౌరవనీయుడవు. 8 

382 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 

అనేకే భూమిపా దృష్టాః నతే త్వమివ ఫాల్లుణః I 
లీలార్ణవదయౌదార్య ధైర్యగామ్బీర్యశాలినః ॥ 
కులం విద్యా ధనజ్ఞావ బలినాం మదకారణమ్‌ । 
భవాదృశానాం భవ్యానాం తాని ప్రశ్రయకారణమ్‌ ॥ 
ప్రాజ్యేషు రాజ్యభోగేషు విద్యామానేషు కౌరవ! । 
బుతే భవన్తం కో వా౭-న్యో నోపైతి వికృతేర్వశమ్‌ ॥ 
పరవానస్మి కౌన్తేయ! గుణైః లోకోత్తరైస్తవ । 
కిమస్త్యృకథనీయం తే కౌతుకోపేతమానసః ॥ 
శృణు రాజన్‌! కథాం దివ్యాం మయా మునిముఖాచ్చుతామ్‌! 
యాం (శ్రుత్వా పాతకాతజ్మాత్‌ ముచ్యన్తే సర్వజన్తవః ॥ 

భరద్వాజకథిత శజ్మరవివాహప్రక్రియా 
పూర్వం దాక్షాయణీదేవీ జనకేనావమానితా । 
త్యక్త్వా తనుం తాం నీహార గిరేరభవదాత్మజా ॥ 
సప్తర్షిభిరుపాగమ్య ప్రార్థితో ధరణీధరః । 
మృత్యుజ్ఞయాయ స్వాం పుత్రీం వివాహే దాతుముద్యతః ॥ 
వృషభాజ్మో జగత్స్వామీ వివోఢుం సర్వమజ్ల్ఞళామ్‌ । 
ప్రాప్తో హిమవదావాసం ఓషధీ ప్రస్థనామకమ్‌ ॥ 
తచ్చాసనాత్‌ సమాజగ్ముః స్థావరాణి చరాణి చ | 
భూతాని భూతనాథస్య కల్యాణమభినన్దితుమ్‌ ॥ 
తద్భూరిభారసమ్మగ్నా భూమిరుత్తరసం[శ్రయా । 
నిమ్నతామాయయౌ తావత్‌ యావత్సాతాళమాస్థితా ॥ 


383 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


192 


శ్రీస్కాందపురాణే, कुक, సువర్హముఖరీమాహాత్తే తృతీయో౭_ ధ్యాయః 


నే ననేక రాజులను జూచితినిగాని నీవలె బుజుప్రవర్తన, దయ, బెదార్యము (ఎంత 
ఇచ్చినను ఇంకను ఈయలేకపోతిమని సిగ్గుపడుట) ధైర్య, గాంభీర్యములు 
కలవారెవరును లేరు. 9 


గొప్ప కులము, విద్య ధనము బలవంతులకు మదము నొసంగు టకు కారణములగు 
చున్నవి. నీవంటి యోగ్యులకవి వినయము నొసంగుచున్నవి. 10 
గొప్ప రాజ్యభోగములున్నను నీవుతక్క నెవరు విపరీత వికారములకు వశము 
కాకుందురు? 


అర్జునా! లీ లోకవిలక్షణములైనయద్భుత గుణములకు వశుడనైతిని. కుతూహల 
చిత్తుడవగు నీకు తెలుపరాని దేముండును? 12 


రాజా! నేను మునులవలన వినిన దివ్యమగు చరిత్రను తెలిపెదను వినుము. ఈ 
చరిత్రను వినుటవలన సకల (ప్రాణులును పాపపీడనుండి విడువబడుదురు. 13 


భరద్వాజుడు శంకరుని వివాహవిధానమును తెలుపుట 
పూర్వము దక్షప్రజాపతి కుమార్తెయగు దాక్షాయణీదేవి తండ్రిచే నవమానింపబడి 


ఆ శరీరమును విడచి హిమవత్పర్వత పుత్రికయై జన్మించెను. 14 
హిమవంతుడు సప్తర్నులువచ్చి ప్రార్థింపగా తన పుత్రికను శంకరున కిచ్చి వివాహము 
చేయ సమకట్టెను. 15 
వృషభమే చిహ్నముగాగల జగదీశ్వరుడగు శంకరుడు పార్వతిని పరిణయమాడగోరి 
ఓషధి ప్రస్థమను హిమవత్పర్వతస్థానమున కేతెంచెను. 16 
అతని యాజ్ఞచే స్థావరములగు పర్వత వృక్షములు, తిరిగెడు (ప్రాణులన్నియును 
ఈశ్వరుని కల్యాణమునుజూచు వేడ్మతో నరుదెంచెను. 17 
వారి భరింపరాని బరువుచే ఉత్తర భాగమునందలి భూమి యంతయు పాతాళ 
లోకమువరకు క్రిందకు దిగిపోయెను. 18 
384 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


నిర్భారలాఘవాదస్మాత్‌ భృశం దక్షిణగామినీ । 
ఊర్ధ్వం గతా చతద్దృష్ట్వా సర్వేషామభవద్భయమ్‌ ॥ 


జ్ఞాత్వా తాం వికృతిం భూమేః దృష్ట్వా9_ గస్యం మహేశ్వరః। 
ఇత ఏహి మహాప్రాజ్జే” త్యుక్వా వచనమబ్రవీత్‌ ॥ 


ఆగతేషు సమస్తేషు భూతేష్వత్ర వసున్థరా! । 
తద్భారేణ సమాక్రాన్లా వికృతిం సముపాగతా ॥ 


తద్భువః సామ్యకరణే త్వమర్దసి మహామతే । 
బుతే త్వామత్ర హి త్వత్తః పరేణెతత్‌ కథం భవేత్‌ ॥ 


మత్తేజస్సమృవో హి త్వం లోకసంరక్షణోద్యతః ] 
తస్మాన్మద్వచనాద్వత్స! భువమేతాం సమీకురు ॥ 


మత్పాణిగ్రహణాల్లోక కౌతుకాయత్రబుద్ధిషు । 
ఆగతేషు సమస్తేషు స్థాతవ్యం భవతా9_పి చ ॥ 
త్వం న తిస్టసి చేదత్ర న కశ్చిద్వికృతిం భువః । 
అపనేతుం హి శక్నోతి తద్గన్తవ్యం త్వయా9_నఘ ॥ 


ఇమాం గిరిసుతాపాణి గ్రహకల్యాణభాసురామ్‌ । 
మూర్తిం ప్రదర్శయిష్యామి యత్ర తిష్టసి తత్ర తే ॥ 


భూసామ్యకరణాయాగస్త్యస్య హిమా ద్రేర్దక్షిణదిగ్గమనమ్‌ 


ఇత్యుక్త్వా తం పరిష్వజ్య విససర్జ మహేశ్వరః I 
“తధేతి”తం ప్రణమ్యాసౌ యయౌ యామ్యాం దిశం మునిః॥ 


విన్సాద్రిం సమతిక్రమ్య దక్షిణామాగతే దిశమ్‌ । 
అగస్వే మునిశార్జూలే మహీ సామ్యముపాయయా ॥ 


385 


19 


20 


21 


22 


23 


24 


25 


26 


2/7 


28 


193 


శ్రీస్కాందపురాణే, कुक, సువర్హముఖరీమాహాత్తే తృతీయో౭_ ధ్యాయః 


బరువులేకుండుటచే తేలికయగు దక్షిణ భాగమునందలి భూమి మిక్కిలిపైకి 
లేచిపోయెను. ఆ పరిస్థితిని గాంచియందరును భయపడిపోయిరి. 19 


ఈశ్వరుడాభూమి పరిస్థితి నాలోకించి అగస్యునితో “బుద్ధిశాలీ! ఇటు రమ్మని 
పిలచి యాతనితో 20 


సకల భూతము లీ పర్వతమునకు వచ్చుటంజేసి భూమి యాభార ముచే మిక్కిలి 
తారుమారగుచున్నది. 21 


ఈ భూమిని సమపరచవలెనననిన బుద్ధిశాలివగు నీవే తగుదువు. నీవు తప్ప 
ఇతరులు దీనిని చక్కబరుపజాలరు. 22 


నీవు నా అంశమున నవతరించినవాడవు. లోకసంరక్షణ దక్షుడవు. కావున నాయనా! 
నా యాజ్ఞచే భూమిని సమానముగా నొనరింపుము. 23 


నా వివాహమును జూచు వేద్మపడు మనస్సుకలిగి వచ్చినవారితో నీవును ఇచ్చట 
ఉండతగినవాడవే కాని 24 


నీవు వెళ్ళకుండినచో భూమి మార్చు నెవరును పోగొట్టజాలరు. కావున నీవు 
వెళ్ళియే తీరవలెను. 25 


ఈ పార్వతీ కల్యాణమును నీవు వసించు స్థలముననే నీకు నేను ఉజ్వల రూపముతో 
చూపగలను. 26 


భూమిని సమముగా నొనర్చుటకై అగస్తుడు 
హిమాద్రినుండి దక్షిణదిక్కున కేగుట 
అని పలికి యాతని నాలింగన మొనర్చుకొని వదిలివేసెను. అగస్తుడు నట్లే యాతనికి 
నమస్కరించి దక్షిణదిక్కున కేగెను. 27 


వింధ్యాద్రిని దాటి దక్షిణదిక్కున అగస్యుడు వచ్చినంతనే భూమి సమానమయ్యెను. 28 


386 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
భువో£_పనీయ వికృతిం ३०७० కలశజం మునిమ్‌ । 
తుష్టువుర్తర్లతరలాః సురగన్గ్థర్వకిన్నరాః 11 
స దదర్శ తతో గత్వా కజ్బిచ్చెలం సమున్నతమ్‌ । 
వితతైర్ధరిణీం పాదైః ధృత్వా సంస్థితమ[గ్రతః ॥ 
మహౌషధీనాం రత్నానాం అశేషాణాం స్వయమ్మువా। 
అఖణ్జతేజో దీప్తానాం వినిర్మితమివాకరమ్‌ 11 
సమున్నతైర్యశ్శిఖరైః నిపతద్వ్యోమ భూతలే । 
ఉదారధారాసమృన్నాః దధాతీవ నిరన్తరమ్‌ ॥ 
శనైరారుహ్య తం శైలం అగస్తో మునిపుబ్గవః । 
నివాసాయ మతిం చక్రే రమ్యే తచ్చిఖరస్థలే ॥ 
తస్యామృతోపమేయస్య పద్మోత్పలకుల(శియః I 
నానాద్రుమపరీతస్య కాసారస్యోత్తరే తటే ॥ 
మనోహరే మహీభాగే విధాయాశ్రమముత్తమమ్‌ । 
ఆరాధ్య పితృదేవర్నీన్‌ విధివద్వాస్తుదేవతామ్‌ 11 
ఉవాస సుచిరం తత్ర మునిసజ్ఞసమన్నితః I 
దేవతాసిద్ధగన్థర్వా ప్పరో జుష్టమహీధరే ॥ 
తపస్సమావేశితచిత్తవృత్తౌ తపోవనే తిష్టతి కుమృజాతే । 
ప్రశస్తసాభాగ్యసమన్వితో౭_ ద్ర" అగస్వశైెలాహ్వయమాససాద।। 


ఇతి శ్రీస్మాన్హవురాణో 4.1 శ్రీవేజిటాచలమాహోత్ళే 
సువర్థముఖరీమాహాళ్ళే అర్జున భరద్వాజసంవాదే 


శజ్బురవివావోగస్త్రుదక్షిణదిగమన వర్ణనం నామ తృతీయో2. ధ్యాయః, 


కక + 9 + (्च्=-- 


387 


29 


30 


31 


39 


33 


34 


35 


36 


37 


194 


శ్రీస్కాందపురాణే, ककु, సువర్షముఖరీమాహాత్తే తృతీయో9_ధ్యాయః 
భూమియొక్క హెచ్చుతగ్గులను పోగొట్టియున్న అగస్త్యుని దేవగంధర్వ కిన్నరులు 
ఆనందపరవశులై స్తుతించిరి. 29 
అనంతర మగస్వుడు వెళ్ళీ విశాలమైన తన ప్రత్యంతపర్వతములచే భూమిని ధరించి 
ఎదురుగా నిలచియున్నట్టియు మిక్కిలి ఎత్తగునట్టియు 30 


గొప్ప కాంతిచే (ప్రకాశించు మహౌషధులకు రతనములకు ఆధారముగా (బ్రహ్మ 
సృష్టించెనో యనునటులున్నట్టియు 91 
గొప్ప ధారలచే కూడియుండిన మహోన్నత శిఖరములచే భూమి యందు పడుటకు 
సిద్ధముగానున్న ఆకాశము ననవరతము వహించుచున్నదో యనునటులున్నట్టి 
పర్వతమును గాంచి 82 


మెల్లగా దానిపై నధిరోహించి అందమగు నాశిఖరముపై తన నివానము 
నేర్చరచుకొనుటకు సంకల్పించెను. 33 


ఆపర్వతమునందలి, అమృతసమానమైన రుచిగల జలముకలిగి, తామరలు 
కలువలకాంతికలిగి, తీరమున ననేక వృక్షములు కలిగిన సరోవరమున 
కుత్తరతీరమున 


పితృదేవతలను, బుషులను పూజించి యధావిధిగా వాస్తుదేవత నారాధించి గొప్ప 
పర్ణశాలను నిర్మించుకొని 35 
०९७०९ మచ్చట మునిగణములతో కూడియుండెను. దేవ సిద్ధ గంధర్వ అప్పరలచే 
సేవింపబడుచున్న అ పర్వతమున 36 


తపము నాచరించుకొనుటలో మనస్సునుంచి యా పర్వత తపోవనమున 
నగస్యుడుండుటం జేసి గొప్ప సౌభాగ్యము కలిగినదగు నాపర్వతము “అగస్త్య 
పర్వత” మను నామమును బడసెను. 37 
ఇది శ్రీస్కాందపురాణమున తీర్థఖందమున శ్రీవేంకటాచలమావోత్యుమునందలి 
సువర్ధముఖరీ మావోత్యుమున అర్జున భరద్వాజ సంవాదమున శంకరుని వివాహము, 
అగస్పుడు దక్షిణదిక్కున కేగుటయనెడు మూడవ అధ్యాయము. 
అఆ 


388 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
అథ 2588032 ధ్యా 


నద్యుత్సాదనాయ అగస్త్యం ప్రతి అశరీర్యుక్తిః 
భరద్వాజః :- 
స కదాచిన్మునివరః కృతపౌర్వాహ్హికక్రియః । 


వివేశ దేవతాగారం సమారాధయితుం శివమ్‌ ॥ 


అదృశ్యరూపా వాగ్దేవీ తత్రాశ్రావి మహాత్మనా । 
తేనాద్భుతోపపన్నేన వ్యక్తవర్ణసముజ్ఞ్వలా 1 
ఆకాశవాణ్యువాచైనం అగస్త్యం జపతాం వరమ్‌ ॥ 


ఆకాశలాణీ :- 
నదీహీనో హ్యయం దేశః ప్రసిద్దో౭_పి న శోభతే । 
జ్ఞానవిజ్ఞానవిముఖః సాకార ఇవ భూసురః ॥ 


దీక్షేవ దక్షిణాహీనా జ్యోత్నాహీనేవ శర్వరీ । 
న విభాతి నదీహీనా పృధ్వీయం భూసురోత్తమ! ॥ 


ప్రవర్తయ నదీం కాజ్బిత్‌ లోకానాం హితకామ్యయా । 
అగాధదురితోద్భూత భీతిమోచనశాలినీమ్‌॥ 


హితమేతత్సురౌఘానాం ఏతన్మునివరార్ధితమ్‌ । 
భద్రమేతన్మనుష్యాణాం ఏతదాచర సువ్రత! ॥ 


దేవానామృషివర్యాణాం భూజనానాం హితావహామ్‌ । 
పాపపజ్మప్రశమనీం ప్రవర్తయ మహానదీమ్‌ ॥ 


భరద్వాజః :- 

తదాకర్ణ్య వచో విప్రః క్షణం చిన్తాపరాయణ: । 

సమాప్య దేవతాపూజాం బహిర్వేద్యాముపావిశత్‌ ॥ 
389 


195 


శ్రీస్కాందపురాణే, ककु, సువర్ణముఖరీమాహాత్మ్యే చతుర్జోరి. ధ్యాయః 
నాల్లవ అధ్యాయము 


నది నవతరింపచేయమని అశరీరవాణి అగస్తునితో పలుకుట 
భరద్వాజుడు :- 
అంతట నొకనాడగస్యుడు మాధ్యాహ్నిక క్రియల నాచరించి శివునర్చించుటకై 
దేవతాగ్భహమున ప్రవేశించగనే 1 
మహాత్ముడును, ఆశ్చర్య శక్తిసంపన్నుడునైన అగస్యమునిచే సుస్పష్టము లగు 
నక్షరములతో విలసిల్లు నాకాశవాణి వినబడెను. ఆ వాణి ముని శ్రేష్టుడును జపితలలో 


నగ్రగణ్యుడగు నగస్యునితో 2 
ఆకాశవాణి :- 

నదిలేని యీ దేశము ప్రఖ్యాతినాందినదైనను ఆధ్యాత్మిక జ్ఞానము, లౌకిక జ్ఞానమును 
లేక సుందరరూపము మాత్రమేకల (బ్రాహ్మణునివలెను, 3 


దక్షిణ నొసంగని యజ్ఞజపాది దీక్షవలెను, వెన్నెలలేని రాత్రివలెను కాంతిహీనమై 
యున్నది. బ్రాహ్మణోత్తమా! అగస్యా ! నదిలేని ప్రదేశమెట్లు శోభిల్లును? 4 


ఘోరపాపములవలన కలిగిన భయమును పోగొట్టజాలినదియగు నది నొకదానిని 
లోకులకు హితము నొనరింపగోరి ఇచ్చట ప్రవహింపజేయుము. ర్‌ 


నియమనిష్టా! ఇది దేవతాగణములకు హితము నొనగూర్చునది, మునీంద్రులచే 
కోరబడినది. మనుజులకు శుభమును చేకూర్చునది. కావున దీని నాచరింపుము. 6 


దేవతలకును, మునీంద్రులకును, భూలోకవాసులకును హితము నొనగూర్చు 
నదియు, పాపమనెడు బురదను ఎండింపజేయు నదియునగు మహానదిని 


ప్రవర్తింపజేయుము. 7 

భరద్వాజుడు :- 

అని పలుకగా నామాటలను విని అగస్త్యుడు క్షణకాల మాలోచించి దేవతారాధన 

మును ముగించి బయటనున్న తిన్నెపై కూర్చుండెను. 8 
390 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 

ఆనాయయామాస తదా తదాశ్రమగతాన్మునీన్‌ । 
తేషామకథయచ్చాసౌ దివ్యవాణీరితం వచః ॥ 9 
తదద్భుత ముప[్రుత్య మునయో హృష్టమానసాః । 
అభివన్హ్య మునిశ్రేష్టం మైత్రావరుణిమ బ్రువన్‌ ॥ 10 

సువర్ణముఖర్యుత్సాదనాయా 1 మహర్షి ప్రార్థనా 
మునయః :- 
ఆశ్చర్యాణాం మహాశ్చర్యం మజ్జళానాంచ మజబ్జళమ్‌ । 
తవైవ శోభతే దివ్యం త్వచ్చరిత్రం కృపానిధేః ॥ 11 
తవ హుజ్కారమాత్రేణ (कलर దేవాధిరాజ్యతః । 
నహుషః కీటతాం ప్రాప తతశ్చిత్రం న విద్యతే ॥ 12 
సమావృతధరాచక్రః కల్లోలాతాడితామ్బరః । 
కిన్నతో విద్యతే చిత్రం యదబ్ధిశ్చులలుకీకృతః ॥ 13 
సూర్యమార్గనిరోధార్థం ప్రవృత్తో విన్వభూధరః । 
త్వయా ప్రశాన్తిం గమితః కిన్న్వ్వతో విద్యతే పరమ్‌ ॥ 14 
తవాద్భుతాని కర్మాణి కః స్తోతుం ప్రభవేద్భువి । 
మన్మహాభాగ్యయోగాత్త్వం ప్రాప్తో సీతి శరీరిణామ్‌ ॥ 15 
వయం కృతార్థా స్సళ్ణూతాః తైలోక్యే యన్మహామునే! | 
నివసామో౭_త్ర భవతా సనాథా హ్యాశ్రమస్థలే ॥ 16 
२6 హి యామ్యతో దూరే విషయో9 యం ద్విజోత్తమ! | 
సమస్తవస్తుపూర్ణోత పి నదీహీనో న రాజతే ॥ 17 
కిమలబ్దం నదీస్నానే నామునా హతజన్మనా । 

4 


అనదీకే జనపదే వాసాదజననం వరమ్‌ ॥ 18 


391 


196 


శ్రీస్మాందపురాణే, कुक, సువర్ణముఖరీమాహాత్య్యే చతుర్ధో9_. ధ్యాయః 


తన యా(శ్రమమునందలి మునులను రావించి ఆకాశవాణి పలికిన పలుకులను 
తెలిపెను. 9 


ఆ యాశ్చర్యమును విని మునీంద్రులు సంతసించి మిత్రావరుణుని పుత్రుడును, 
మునివర్యుడునునగు నగస్వుని స్తుతించి 10 


సువర్ణముఖీనది నావిర్భవింపజేయుటకై మహర్షులగస్తుని ప్రార్థించుట 
६9 b= a థ్‌ 
మునులు;- 
ఆశ్చర్యమైనవాటిలో మిక్కిలి యాశ్చర్యమును కలిగించునదియు, మంగళప్రదములలో 
మంగళకరమైనదియు నగు నీ చరిత్రము నకే తగియున్నది. 11 


నహుషుడను నరేంద్రుడు నీ హుంకారముచే మాత్రమే దేవతా ప్రభుత్వము నుండి 
భ్రష్టుడై కొండచిలవాయెను. దానికి మించిన విచిత్రమేమున్నది? 12 


భూమండలమునంత నాక్రమించి తరంగములచే నాకాశమును స్పృళించు సాగరము 
నీచే పుడిసిలిగా చేయబడినదికాదా! ఇంతకంటె విచిత్ర మెద్ది కలదు? 18 


సూర్యుని మార్గము నడ్డగింపగోరి పెరుగుచున్న వింధ్యాద్రి నీచే శాంతింపబడినది 


కదా! ఇంతకంటె నాశ్చర్యకర మెద్ది కలదు? 14 
నీ యద్భుతకృత్యముల భూలోకమున నెవడు స్తుతింపజాలి యున్నాడు? మా 
యొక్కయు ప్రాణులయొక్క మహద్భాగ్యముచే నీవు లభించితివి. 15 
మేమును, ముల్లోకములవారును కృతార్థులమైతిమి. ఈ యాశ్రమమున నీ 
సహాయమువలననే నివసించుచున్నాము. 16 
దక్షిణదిశయందీ ప్రదేశము వర్ణింపదగినదికదా! సమస్త వస్తువు లచే నిండియున్నను 
నదిలేని ఈ దేశము కళాహీనమైయున్నది. 17 
పనికిమాలిన నీ ప్రాణికి నదీస్నానముచే లభించని పురుషార్ధ మేమున్నది? నదిలేని 
(గ్రామమున నివసించుటకంటె పుట్టకుండు టయే మేలు. 18 
392 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


పరిపాకస్తు భాగ్యానాం అస్మాకం సముపస్థితః I 
యదాదిష్టోల_సి విబుధైః ప్రవర్తయ మహానదీమ్‌ ॥ 


ప్రవర్తితాయాం దేశే౭_స్మిన్‌ మహానద్యాం తవానఘ! । 
కదా ను ఖలు యాస్యామః కృతస్నానాః కృతార్థతామ్‌ ॥ 


కిం వితర్మేణ బహునా ప్రయత్నః క్రియతాం ధ్రువమ్‌ । 
సమానేతుం జగద్ద్వన్టాం శరణ్యాం సరిదుత్తమామ్‌ ॥ 


భరద్వాజః :- 
స తేషాం వదనం హృద్యం మానయిత్వా మహాద్విజః । 
సమానేష్యామి సరితం ఇతి చక్రే వినిశ్చయమ్‌ ॥ 


సువర్ణముఖర్యావిర్భావాయ అగస్త్యకృతతపఃప్రకారః 
మునీశ్వరైరనుజ్ఞాతః తానభ్యర్చ్య సురానపి । 
విశేషపూజాం విధివత్‌ విధాయ పురవిద్విషః ॥ 
అజ్లీకృత్య వ్రతం గాఢం బహుళక్షేశదుస్సహమ్‌ । 
అనన్యసులభం యత్నాత్‌ చకార సుమహత్తపః ॥ 
ఘోరేషు ఘర్మదివసే ప్వన్తరస్లో హవిర్భుజామ్‌ । 
చతుర్దాం సవితృన్యస్త దృష్టిః నాపయయౌ క్ల్షమమ్‌ ॥ 
వార్షికేషు దినేషూగ్ర వాయుసమ్పాతదుస్సహైః । 
అసారైస్తాడ్యమానో9_పి నోద్వేగమగమద్ధది ॥ 
హేమన్తే సమయే తిష్టన్‌ కణ్ధదఘ్నేషు వారిషు । 
జపధ్యానపరో భూత్వా న కిజ్బిద్వికృతిం యయౌ ॥ 
తతః స్సమీహితార్థస్య విలమ్బమవలోక్య సః । 
పునర్గాఢతరాం నిష్టాం ప్రపేదే లోకభీషణామ్‌ ॥ 
398 


19 


20 


21 


22 


23 


24 


25 


26 


97 


28 


197 


శ్రీస్మాందపురాణే, कुक, సువర్ణముఖరీమాహాత్య్యే చతుర్ధో9_. ధ్యాయః 
దేవతలు మహానదిని ప్రవహింప జేయుమని యాదేశించుట మా అదృష్టము 
ఫలించురోజు సమీపించెను. గొప్పనదిని ప్రహింప జేయుము. 19 
పాపరహితా! ఈ దేశమున నీవు మహానదిని ప్రవర్తింపజేయగా మేము స్నానము 
నాచరించి కృతార్గులమగుట యెన్నడోకదా 20 


ఎక్కువగా నాలోచింపక లోకములచే సేవింపబడ తగినట్టియు రక్షించుటలో దక్షమైన 
నదీశ్రేష్టమును తీసికొనివచ్చు ప్రయత్న మొనరింపుమని పలుకగా 21 


భరద్వాజుడు:- 
అగస్త్యుడు వారి మనోహరమగు మాటలకు సమ్మతించి 'నదిని తీసికొనివచ్చెదనని” 
నిశ్చయించుకొనెను. 22 


సువర్ణముఖి నవతరింపజేయుటకై అగస్తుడొనరించిన తపోవిధానము 
మునీంద్రులచే ననుమతింపబడి వారిని దెవతలను పూజించి యీశ్వరునకు 
యథాశాస్త్రముగా విశేషపూజలొనర్చి 23 


అనేక కష్టములచే సహింప తరముకాని గొప్పదీక్ష నవలంబించి ప్రయత్నము 
వలననైనను ఇతరు లాచరింప శక్యముగాని ఘోర తపము నాచరించెను 24 


భరింపనలవికాని ఎండకాలమున నాల్గుఅగ్నిహోత్రముల మధ్య నుండియు 
సూర్యునివైపు దృష్టినిలిపియును అలసటచెందక నిలచెను. 25 


వర్షపు రోజులలో భయంకరమగు వాయువు వీచుటచే సహింప శక్యముకాని 
వర్షధారలచే కొట్టబడుచుండియు మనస్సులోనైనను క్లేశపడకుండెను. 26 


హేమంత బుతువులో కంఠమువరకు నీటిలో నిలచి జపమును ధ్యానము 


నొనరించుచు ఏ విధముగానైనను వికారమును చెందకుందెను. 27 

అప్పటి కిని తా నభిలషించిన ఫలితమున కాలశ్యమగుచుండుటచే మరలమిక్షిలి 

గాఢమగులోకభయంకరమగునిష్ట నవలంబించెను. 28 
394 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
నిగృహ్య మానసీం వృత్తిం నిరాహారో జితేన్టియః | 
అవిజ్ఞాతబహిర్చత్తిః తస్థా పాషాణవత్తదా ॥ 
ఏవం తపస్యతస్తస్య సర్వాజ్లషు హుతాశనః । 
అధభ్రంలిహో జ్వలజ్ఞ్యోతిః నిశ్చక్రామ భయజ్యరః ॥ 
తతో ౨_ద్భుతశిఖాజాలైః ఆవృతాస్సర్వతో దిశః । 
సముదగ్రభయోద్విగ్నాః జనౌఘాః పరిచుక్రుశుః ॥ 


తదా తథావిధం ఘోరం జగత్సంక్షోభమాగతమ్‌ I 
దేవా విజాపయామాసుః నమస్కృత్యాబ్ద జన్మనే Il 
> Ey 


అగస్తాశ్రమం ప్రతి చతుర్ముఖాగమనమ్‌ 


తానాశ్వాస్య తతో (బ్రహ్మో సిద్ధగస్థర్వసేవితః I 
ప్రాదురాసీత్ముమృభువః పురోభాగే తపస్యతః ॥ 
తమాగతం సమాలోక్య (బ్రహ్మాణం పరమం ద్విజః । 
ప్రణమ్య వివిధైస్సో(తైః తోషయామాస తన్మనాః ॥ 
తతస్తం వినయానమం అగస్త్యం వీక్ష్య పద్మభూః । 
ప్రసాదసుముఖో భూత్వా పూతాం గిరముపాదదే ॥ 
ప్రాం 

పరితుష్టో౭_ స్మి తపసా దుశ్చరేణ తవానఘ! । 
వృణీష్వ యద్యదిష్టం తే తత్తద్దాస్యామి సువ్రత! ॥ 
8628 ;- 

తవ ప్రసాదాత్సకలం ఉపపన్నం మమ ప్రభో! । 
సమ్రయచ్చసి చేత్మామం యాచే నిశ్శజ్క్మయా ధియా ॥ 


395 


29 


30 


31 


32 


33 


34 


35 


36 


37 


198 


శ్రీస్మాందపురాణే, कुक, సువర్ణముఖరీమాహాత్య్యే చతుర్భోత_ధ్యాయః 


మనోవ్యాపారము నరికట్టి (నిశ్చలమానసుడై) ఆహారమును భుజింపక 
ఇంద్రియములను జయించి బాహ్యవ్యాపారముల నెజుంగక శిలవలెనిలచెను. 29 


ఇట్లు తపమాచరించుచున్న యాతని యవయవములన్నిటి నుండియు అగ్నిహోత్రు 
డాకాశమునంటు జ్వాలాకాంతిచే భయంకరుడై బయలు వెడలెను. 30 


అద్భుతమగు జ్వాలలచే నన్నిదిక్కులు వ్యాపింపబడినంతనే మిక్కిలి భీతి చెందినవారై 
ప్రజలు బీగ్గరగ నరచుట కారంభీంచిరి. 31 


ఈ విధముగా ప్రపంచమును కల్లోలవరచు ప్రకారమునుగాంచి దేవతలు 
చతుర్ముఖునకు నమస్మరించి విన్నవించిరి. 32 


అగస్త్వాశమమునకు బ్రహ్మ చనుదెంచుట 
(బ్రహ్మవార నూరడించి సిద్దులచేతను, గంధర్వులచేతను సేవింప బడుచున్న వాడై 


తపమాచరించుచున్న అగస్యుని ఎదుట ప్రత్యక్ష మాయెను. 33 
అగస్యు డట్లు వచ్చిన బ్రహ్మనుగాంచి నమస్కరించి శ్రద్ధగల మనస్సు కలవాడై 
అనేక స్తోత్రములచే సంతోషపరచెను. 34 
అనంతరము చతుర్ముఖుడు వినయ వినమితుడగు అగస్యునిగాంచి అనుగ్రహించిన 
వాడై 35 
బభ్మా;- 

పాపరహితా! నీ ఘోరతపముచే సంతసించితిని. నీ కిష్టమగు దానిని కోరుకొనుము. 
ఒసంగగలినని పవిత్రమగు మాటలతో పలికెను. 36 
అగన్వుడు:- 


ఆ మాటలను విని అగస్యుడు ప్రభూ! మీ అనుగ్రహముచే నాకు సర్వమును 
సిద్ధించియున్నది. నీవు నాకోరిక నొసంగుదువేని సందియమొందని మనస్సుతో 
వేడుకొందును. 87 


396 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
నదీహీనమిమం దేశం దృష్ట్వా ఖీద్యతి మేమనః। 
అర్థావబోధరహితం శ్రుతిపాఠమివాధికమ్‌ ॥ 
ఉర్వీం పావయితుం దక్షాం రక్షితుఇ్బ మహానదీమ్‌ । 
ప్రసాదం కురు దేవేశ! మమేష్టమిదమేవ హి ॥ 
భరద్వాజః :- 
అగస్యస్య వచ[శ్రుత్వా భూయా దేవి మితి బ్రువన్‌ | 
సస్మార మనసా బ్రహ్మా సురవర్శ్మా౭_శ్రయాం నదీమ్‌ ॥1 
అథో పేత్య వియద్గజ్లా పురస్తాత్‌ పరమేష్టినః । 
అతిష్టన్ముకుటన్యస్త ప్రశస్తాజ్యలిభాసురా ॥ 
స్వశాసనాత్సమాయాతాం వినయానతమస్తకామ్‌ । 
తాం సర్వజగతాం ధాత్రీం ఇదం వచనమబ్రవీత్‌ ॥ 
బ్రహ్మో:- 
గజ్జ! మయానుశాస్యా౭_సి కార్యే లోకోపకారకే । 
తవా పి లోకరక్షాయాం మమేవ నియతా స్థితిః ॥ 
దేశే నదీవిహీనే£_త్ర ప్రవర్తయితుమాపగామ్‌ । 
హితార్థం సర్వలోకానాం కుమృజన్మా సమీహతే ॥ 
తస్మాత్త్వమవతీర్యోర్వీం స్వాంశేనైకేన భూజనాన్‌ । 
పునీహి గచ్చ వసుధాం ఏతద్దర్శితవర్మనా ॥ 
భూలోకే సమవృత్తే తు ప్రవాహే సిద్ధికాజీణః । 
సేవిష్యన్తే సురవరా మునివర్యాశ్చ సన్తతమ్‌ ॥ 


నదీషూత్తమతాం యాహి త్రాహి త్వత్సంశ్రయాన్‌ జనాన్‌! 
కురు ప్రియమగస్యస్య గచ్చ భద్రే! యథాసుఖమ్‌ ॥ 


397 


38 


39 


40 


41 


42 


43 


44 


45 


46 


47 


199 


శ్రీస్మాందపురాణే, कुक, సువర్ణముఖరీమాహాత్య్యే చతుర్ధో9_. ధ్యాయః 


అర్థ జ్ఞానములేని వేదపాఠమువలె నది లేని యీ దేశమును గాంచి నా మనస్సు 
ఖేదము నొందుచున్నది. 38 


భూమిని పవిత్ర మొనరించుటకును, ప్రజలను రక్షించుటకును సమర్ధమైన మహానది 


ననుగ్రహింపుము. అదియే నా యఖీష్ట” మని ప్రార్థించెను. 39 
భరద్వాజుడు :- 

అగస్యుని ప్రార్థనను విని చతురానను“డలట్లేయగుగాక” యని పలుకుచు ఆకాశగంగను 
తన మనమున తలపోసెను. 40 


అంతలో నాకాశగంగ పితామహుని మ్రోల శిరమున చేతులు జోడించి నిలచెను. 41 


తన యాజ్ఞచే వచ్చియున్నట్టియు వినయవినమిత శిరస్మయగు సకల జగన్మాతయగు 
= ల 


గంగాదేవితో నిట్లు పలికెను. 42 
छक 

గంగా! లోకోపకారమునకై నిన్ను ప్రేరేపించుచున్నాను. నీకును నావలెనే లోకరక్షణ 
మవశ్యకర్తవ్యమైయున్నది. 43 


నది లేని యీ దేశమున నదిని ప్రవహింపజేయవలెనని సకలలోక హితమునకై 
యగస్యుడభిలషించుచున్నాడు. 44 


కావున నీవు భూలోకమున నీ యొక్క అంశముచే నవతరించి భూలోకవాసుల 
పవిత్రమొనర్చుము. అగస్యుడు చూపు మార్గముగా నేగుము. 45 


నీవు భూలోకమున కేగినంతనే సిద్ధినికోరు దేవతలును, మునీంద్రులును నిన్ను 
సేవింతురు. 46 


మంగళప్రదురాలా! నదులలో (శ్రేష్టత్వము నందుము. నిన్నాశయించిన జనులను 
కాపాడుము. అగస్యునకు ప్రియము నొనగూర్చుము. సుఖముగా వెళ్ళు” మని47 


398 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


అగస్య్యసమీపే స్వాంశత్వేన గంగాకృతనద్యుత్పత్తభ్యుపగమః 


భరద్వాజః :- 
ఇత్యుక్తాన్తర్దధే (బ్రహ్మా తయా నద్యా చ తేనచ। 
ప్రణామపూజనస్తోతైః విశేషైరభినన్టితః ॥ 


అథ గజ్లా మునిపతేః పురస్తాత్సాంశసమృవామ్‌ । 
దివ్యతేజోమయీం మూర్తిం దర్శయిత్వా వచో౭_బ్రవీత్‌ ॥ 


గజా :- 

౧ 
మదీయాంశో9 యమవనీం సమ్రాప్య మునివల్లభ! । 
పూరయిష్యతి తే9_భీష్టం నదీరూపం సమాశ్రితః ॥ 


భరద్వాజః :- 
ఇత్యుక్త్వా సిద్ధవాహిన్యాం గతాయాం తత్ర్రయుక్తయా । 
గన్తవ్యం వర్మనా కేనే త్యుకో మునిరువాచ తామ్‌ ॥ 


8628 ;- 
గచ్చన్‌ పురస్తాత్మల్యాణి త్వదీయగమనోచితమ్‌ । 
అహం ప్రదర్శయిష్యామి మార్గం త్వం మామనువ్రజ ॥ 


ఇత్యుక్తా మునినా తేన సమ్రహృష్టా తవానఘ! । 
యదిష్టం తత్మరిష్యేం హ మితి ప్రోవాచ సా శుభా ॥ 


అథ మునిరవతార్య తాం నగేన్హాత్‌ 
ధృతతటి నీతనుమ బ్రసజ్లిశృజ్లాత్‌ I 
ముదితతరమనా యయౌ పురస్తాత్‌ 
తదభిమతాం పదవీం ప్రదర్శయన్‌ సః ॥ 
ఇతి శ్రీస్మాన్హపురాణో తీర్థఖజ్జో శ్రీనువర్హముఖరీ మావోత్సే 
సువర్ణ ముఖర్చావిర్భావవర్థనం నామ చతుర్జో౭. ధ్యాయః 
न 


399 


48 


49 


50 


51 


59 


53 


54 


200 


శ్రీస్మాందపురాణే, कुक సువర్ణముఖరీమాహాత్య్యే చతుర్ధో9_. ధ్యాయః 


అగస్త్యుని సమీపమున గంగ తనయంశచే 
నదిని పుట్టించి పంపించుట 


భరద్వాజుడు :- 

పలికి బ్రహ్మ అగస్త్యుని చేతను, ఆ నదిచేతను నమస్కార పూజాస్తోత్రములచే 
పూజింపబడి అంతర్జితుడాయెను. 48 
అటుపిమ్మట గంగ అగస్వుని కెదురుగా తన యంశచే పుట్టిన దివ్యమగు 
తేజోరూపమును చూసి యిట్లు పలికెను. 49 
గంగ :- 

మునివరా! ఈ నా అంశమున పుట్టిన యీ నది భూమండలమున కేగి నీ కోర్కెను 
తీర్చగల”దని 50 
భరద్వాజుడు :- 

తెలిపి వెడలినంతనే దానిచే పంపబడిన నది యగస్వ్యునితో - నే నేమార్గమున 
నేగవలె నని యడుగగా 51 
8622282 :- 

శుభప్రదే! నీ నడకకు తగినట్లు నీకు ముందుగా నేగుచు నీకు మార్గమును 
చూపించెదను. నీవు నన్ననుసరించు మని 52 


అగస్సుడు పలికినంతనే యా మంగళకరమైన నది 'పాపరహితా! సంతసించితిని. 
నీయిష్టప్రకార మాచరించగలి నని పలికెను. 53 


అగస్త్యమహర్షి నదీరూపమును దాల్చిన యా గంగాంశను ఆకాశమునంటు 
శిఖరముగల పర్వతమునుండి దింపి తనకిష్టమగు మార్గమును జూపుచు సంతసించు 
మనస్సుతో ముందుగా వెళ్ళుచుందెను. 54 


ఇది శ్రీస్మాందపురాణమున తీర్థఖండమున శ్రీవేంకటాచల మాహాత్యమునందలి 
సువర్ణముఖరీమాహాత్యమున సువర్ణముఖరీ నది యవతరించుట 


యనెడు నాల్గవ అధ్యాయము. 
यकि + (0)+ क्क 


400 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
అథ పళ్వమో౭_ ధ్యా 


సువర్ణముఖరీం ప్రతి శక్రాదిస్తుతిః 
భరద్వాజః :- 
తదా దివ్యవిమానస్థాః శక్రముఖ్యా దివౌకసః । 
అగస్యమనుయాన్తీం తాం అనుజగ్ముర్మహాపగామ్‌ ॥ 


నవావతారాం తాం దివ్యాం సర్వే చ మునిపుబ్గవాః 
కృతాజ్ఞలిపుటాస్పోతైః అనుయాతాః సిషేవిరే ॥ 
సిద్ధచారణగన్థర్వాః సమూతాశ్చ సహస్రశః । 
తాం నదీం తం మునీన్టజ్బు ప్రశశంసుః శుభైస్తవైః । 


సుధోపమానమమలం దిష్ట్యా లబ్ధమిదం జలమ్‌ । 
ఇత్యౌత్సుక్యరసాయత్తాః ననన్గుర్ధరణీజనాః ॥ 


తదా నిదేశాద్దేవస్య పద్మయోనేః సమీరణః। 
శృణ్వతాం సర్వదేవానాం ఇదం వచనమబ్రవీత్‌ ॥ 


వాయుకధథితసువర్ణముఖరీ నామనిష్పత్తిః 


లాయుః :- 

సువర్ణమివ లోకానాం భాగధేయాదియం నదీ । 
నీతా భువమగస్వేన ముఖరీకృతదిబ్ముఖా I 
తస్మాద్యాస్యతి విఖ్యాతిం సర్వలోకాభినస్టితామ్‌ | 
సువర్ణముఖరీనామ్నా ధామ్నా కైవల్యసమ్బ్పదః ॥ 
ఏషా సువర్ణముఖరీ సరిత్సు సకలాస్వపి । 

విశిష్టా సేవనీయా చ బ్రహ్మణో వచనం త్విదమ్‌ ॥ 


401 


201 


శ్రీస్కాందపురాణే, कुकु, సువర్ణముఖరీమాహాత్ల్యే పణ్యమో9_ ధ్యాయః 


ఏదవ అధ్యాయము 
సువర్ణముఖరీనదిని దేవేంద్రాదులు స్తుతించుట 
భరద్వాజుడు :- 
నది యట్లగస్తుని వెంబడించి యేగుచుండగా దేవేంద్రాది దేవతలు దివ్య 
విమానములతో నా మహానది ననుసరించిరి. 1 


ముని శ్రేష్టులందరును నూతనముగా నవతరించిన యా పుణ్యనదిని చేతులు జోడించి 
స్తుతించుచు వెంబడించి సేవించిరి. 2 


వేలకొలది సిద్దులు, చారణులు, గంధర్వులు నచ్చటచేరి ఆ నదిని, దాని రాకకు 
కారణభూతుడగు నగస్వుని మంగళకరములగు సోత్రములచే స్తుతించిరి. 3 


భూలోకవాసులందరును అమృతసమానమును, నిర్మలమునునగు నీ జలము మన 
యదృష్టముచే లభించెనను కుతూహలముకల మనస్సు కలవారై సంతసించిరి. 4 


అపుడు చతురాననుని యానతిపై వాయువు దేవతలందరు వినుచుండగా నిట్లు 


పల్కెను. ర్‌ 
వాయువు సువర్ణముఖరీనదికా పేరును పెట్టుట 

లాయువు :- 

ఈ నది లోకుల యదృష్టముచే దిగంతరాలములు ప్రతిధ్వనింపజేయుచు బంగారమువలె 

నగస్తునిచే కొనరాబడుటచే 6 


సువర్ణముఖరీ యను పేరుతో ముల్లోకములు కొనియాడదగిన కైవల్యము 
నొసంగునదియై ప్రఖ్యాతిగాంచగలదు. 7 


ఈ సువర్ణముఖరీనది సకల నదులలో శ్రేష్టమైనది. నదులన్నిటి కంటెను 
సేవింపతగినది. ఇది చతుర్ముఖుని యాజ్ఞయని 8 


402 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


సువర్ణముఖర్యా స్సముద్రసమాగమవర్ణనమ్‌ 
£ (3) 
భరద్వాజః :- 

= పవనేనోక్తం వచనం కుమృసమృవః । 

తుతోష విస్మయాక్రాన్తః స్వాన్తః పులకితాబ్గకః ॥ 

ఏవమేషా దివ్యనదీ స్నానపానాదికల్పనైః । 

సౌఖ్యావహా మనుష్యాణాం ప్రతివ్రామగమద్భువి ॥ 

ఆజ్ఞయా పద్మగర్భస్య తటిన్యాకాశవాహినీ । 
సువర్ణముఖరీనామ్నా పునాత్యాత్మెకసం(శ్రయాన్‌ ॥ 

బహూన్‌ గిరీన్హాన్‌ వనమణ్దలబ్బు దేశాననేకాన్‌ సరిదుత్తమేయమ్‌। 
క్రమాదతిక్రమ్య నిషేవ్యమాణా మహానదీభిర్గిరిసమృవాభిః ॥ 


రోగాహతానామధికాతురాణాం అనామయైకప్రతిపాదకాని। 
ఆన్తర్చహిఃసమృృతభూరితాప నివారణాని ప్రియకారణాని।। 


విహారలోలద్విరద ప్రకాణ్ణ శుణ్ఞామహాఘాతరయోలితేన। 
పుష్పోపహారం పృషతోత్మరేణ హర్షాత్‌ దదాతీవ దివాకరస్య॥ 


సౌగన్ధికామ్భోరుహకైరవాణాం సౌరభ్యసంవాసితదిబ్ముఖానామ్‌ I 
ద్విరేఫభాగ్యైకనికేతనానాం ఆధారభూతాన్యతినిర్మలాని ॥ 


లీలావగాహోత్సుకనాకనారీ సీమన్తసిన్దూరరజోరుణాని; 
తత్కేశపాశచ్యుతపారిజాత ప్రసూనగనైరధివాసితాని ॥ 


సా విభ్రతీ సమృతమబ్ఞలాని స్వాదూన్యపజ్మాన్యతినిర్మలాని । 
సుధోపమానాని సురేన్టసూనో పయాంసి పాపప్రతిఘాతుకాని ॥ 


403 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


202 


శ్రీస్కాందపురాణే, कुकु, సువర్హముఖరీమాహాత్తే పణ్యమో9_ ధ్యాయః 


సువర్ణముఖరీనది సముద్రముతో కలియుట 
భరద్వాజుడు :- 
ఇట్లు వాయువు తెలుపగా విని అగస్యుడు మిక్కిలి యాశ్చర్యముతో నిండిన 
మనస్సుకలవాడై ఒడలంతయు గగుర్పాటును చెందుచుండ మిక్కిలి సంతసించెను. 9 


ఇట్లే యీ దివ్యనది స్నానపానాదులకు యోగ్యమైనదై మనుజులకు సుఖమును 
కలిగించుచు భూలోకమున సుప్రసిద్ధమాయెను. 10 


ఆకాశగంగ చతుర్ముఖుని యాజ్ఞచే సువర్ణముఖరీనది యను పేరుతో తన 
నాశ్రయించిన వారలను పవిత్రమొనరించుచున్నది. 11 


ఈ నదీరాజము పర్వతమునందు బుట్టిన గొప్పనదులచే సేవింపబడుచు ననేక 
శైలేంద్రములను విపినజాలములను పలురకముల దేశములను దాటుచు 12 


రోగగ్రస్తులకు, అధికబాధాపూరితులకు నారోగ్యము నొసంగు నట్టియు, లోపల 
బయట నిండియుండు మహాతాపహరములై నట్టియు, ప్రియమొసంగునట్టియు, 13 


జలక్రీడా విహారమునందాసక్తిగల గజేంద్రుని తొండపు దెబ్బల వేగముచే పైకి 
వెదజల్లబడిన నీరు (సువర్ణముఖరీనది) సంతోష ముగా బిందుసముదాయములతో 
సూర్యునకు పుష్పకానుకల నొసంగుచున్నదియాయనునటులతో చూచునట్టియు 
తుమ్మెదల అదృష్టమునకు నిలయములైన సౌగంధికమై పుష్పములు, పద్మములు, 
ఎజ్జకలువలకును పరిమళములచే ఘుమఘుమాయ మానమగు నలుగడలకును, 
ఆధారములైన మిక్కిలి నిర్మలము లైనట్టి యు, 15 


వినోదముగా జలక్రీడల నాడుటలో కుతూహలముకల దేవాంగనల పాపిటల 
యందలి సిందూరపరాగముచే నెజ్జనైనట్టియు, వారి కొప్పులనుండి జారిన పారిజాత 


పుష్పముల పరిమళములచే పరిమళీంచుచున్నట్టి యు, 16 

మంగళప్రదములను, తియ్యని, బురదలేని మిక్కిలినిర్మలమై, యమృతతుల్యమై, 

పాపపరిహారకమగు జలముకలవై ఓ అర్జునా! 17 
404 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
అగస్యశైలాత్‌ సమవాప్తజన్మా నీతా భువం కుమృసముద్భవేన । 
ప్రశస్తతీర్థాఘవిరాజమానా సమాయయాౌ దక్షిణవారిరాశిమ్‌ ॥ 
శీకరాక్షతవిన్యాసైః రత్నదీపార్పణైరపి । 
ప్రత్యుద్యయుస్తామమోధేః వీచయో౭_భిముఖాగతాః । 


తరబ్గహసైరాలిజ్య్య సమావ్యైనాం సమాగతామ్‌ । 
7 2 
చకార సరితాం నాథః ప్రియమాఘోషభాషణైః ॥ 


ప్రాప్తాయూమనుకులాయాం తదా తస్యామపాం నిధేః 
ప్రహృష్టేన తరజ్లేణ జీవనం వవృధేతరామ్‌ ॥ 


ఇత్థం సంసృజ్య సరితం అగస్వస్తాముదన్వతా I 
స్తుత్వా యయౌ సమామన్ర 5 కృతకృత్యో యదృచ్చయా॥ 


అర్జునః న 
త్వయైష కథితో బ్రహ్మన్‌ మహానద్యాస్సముద్భవః । 
అస్యాః ప్రభావం భగవన్‌ ఇదానీం శ్రోతుముత్సహే ॥ 


భరద్వాజవర్ణిత సువర్ణముఖరీ మాహాత్యమ్‌ 
భరద్వాజః :- 
అహో నిబర్దణం సర్వ శ్రేయసామేకకారణమ్‌ । 
శృణు మాహాత్యమస్యాస్తే కథయిష్యామి పాణ్జవ! ॥ 


పాశ్చాత్యం జన్మ సమ్రాహప్య జ్ఞానినాం కర్మణః క్షయే । 
సువర్ణముఖరీస్నానం సిద్ధ్వేద్రహ్మత్వకారణమ్‌ ॥ 


405 


18 


19 


20 


21 


22 


23 


24 


25 


203 


శ్రీస్కాందపురాణే, कुकु, సువర్ణముఖరీమాహాత్ల్యే పణ్యమో9_ ధ్యాయః 
అగస్యశైలమునపుట్టి అగస్యునిచే భూలోకమునకు కొనిరాబడి తీర్ధరాజసముదాయ 
ములచే ప్రకాశించుచునదై దక్షిణ సముద్రమున కేతెంచెను. 18 


సముద్రతరంగము లట్లేతెంచిన సువర్ణముఖరీనదిని తుంపరులను నక్షతలనువేసి 
రత్నములను హారతుల నొసంగి ఎదురేగెను. 19 


అంత సముద్రుడు తన సమీపమున కేతెంచిన సువర్ణముఖరీనదిని తరంగములనెడు 
చేతులతో కౌగిలించుకొని గౌరవించి సముద్ర ఘమవోషయనెడు మాటలచే 
ప్రియమునొనగూర్చెను. 20 


అనుకూలవతియగు సువర్ణముఖరీనదీ సమాగమమున మిక్కిలి సంతసించి 
తరంగించగా నీరు మిక్కుటముగా పొంగెను. (అనుకూలమైన భార్యాసంగమము 
వలన భర్తయొక్క ఆనందము తరంగించి జీవనము సార్థకమై వృద్ధి పొందును). 21 


ఈ విధముగా నగస్యుడా సువర్ణముఖరీ నదిని సముద్రునితో చేర్చి స్తుతించి 
దానినుండి యనుమతిని బడసి తన కార్యము సఫలత నొందుటంజేసి తన 
యిష్టానుసారమరిగెను. 22 


అర్జునుడు:- 

ఇట్లు భరద్వాజుడు తెలుపగా విని యర్షునుడు స్వామీ |! మీరు మహానదీ 

యవతారమును తెలిపితిరి. ఇపుడు దీనిప్రభావమును విన కుతూహలమగుచున్నదని 

యడుగగా 28 
భరద్వాజుడు సువర్ణముఖరీ (ప్రభావమును వర్ణించుట 

భరద్వాజుడు :- 

పాపమును పోగొట్టునదియు, సకల [శ్రేయములకు ముఖ్యకారణమైనదియునగు 

సువర్ణముఖరీ మాహాత్యమును తెలిపెదను వినుము. 24 


జ్ఞానులకు కర్మ నశించినంతనే మరల జన్మించినచో పరబ్రహ్మ సారూప్యము నొసంగు 
సువర్ణముఖరీ స్నానము లభించును. 25 


406 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


ఏతాం సువర్ణముఖరీం యోజనానాం శతైరపి । 


స్మృత్వా మనుష్యః పాపేభ్యో ముచ్యతే నాత్ర సంశయః॥। 


నిక్షిప్రమస్థి జన్తూనాం సువర్ణముఖరీజలే । 
సోపానతాం సమాయాతి బ్రహ్మలోకాధిరోహణే ॥ 


స్మరన్తః స్వర్ణముఖరీం యత్ర కుత్రాపి మానవాః । 
తోయాన్తరేషు స్నాత్వా 9 &> లభన్తే ఫలముత్తమమ్‌ ॥ 
తావదేవాభిభూయన్తే నరాః పాతకకోటిభిః । 
సువర్ణముఖరీస్నానం యావత్తల్లభ్యతే శుభమ్‌ ॥ 


దివ్యాన్తరిక్షభౌమాని తీర్థాని నిజసిద్ధయే । 
స్మరన్యహరహః (ప్రాతః సువర్ణముఖరీం నదీమ్‌ ॥ 


అగస్యాచలసమూతా దక్షిణోదధిగామినీ । 
పాపాని స్వర్ణముఖరీ స్మరణాదేవ నాశయేత్‌ ॥ 


సువర్ణముఖరీస్నాన లోలుపేనాన్తరాత్మనా । 
వాజ్ళాన్తి మర్యతామేవ దేవాః శక్రపురోగమాః ॥ 


సువర్ణముఖరీతోయ పుష్టసస్యాన్నభోజినః I 
న లిష్యన్తే మహాపాపైః దుర్భోజనశతోద్భవైః ॥ 


అపి నిషృమితం పీతం సువర్ణముఖరీజలమ్‌ I 
నాశయేదద్రితుల్యాని హ్యాశు పాపాని దేహినామ్‌ ॥ 


ప్రాప్యా౭_పి మానుషం జన్మ సువర్ణముఖరీజలే । 
యేవా స్నానం న కుర్వన్తి తేషాం జన్మ నిరర్థకమ్‌ ॥ 


407 


26 


2/7 


28 


29 


30 


31 


39 


33 


34 


35 


204 


శ్రీస్కాందపురాణే, कुकु, సువర్హముఖరీమాహాత్మే పణ్యమో9_ ధ్యాయః 
మనుజుడు సువర్ణముఖరీ నదిని నూరు యోజనముల దూరమునుండి తలంచినను 
పాపములనుండి విడివడు ననుటలో సందియములేదు. 26 


సువర్ణముఖరీ జలములో నుంచబడిన ఎముక బ్రహ్మలోకమున కేగునపుడు 
మెట్టువలె నుపయోగించును. 27 


ఎచ్చటనుండి యైనను సువర్ణముఖరీనదిని తలంచుచు ఇతర తీర్థములయందు 
స్నానమాచరించిననను నుత్తమ ఫలమును పొందుదురు. 28 
మంగళకరమైన సువర్ణముఖరీ న్నానము లభించువరకే మనుజులు కోట్లకొలది 
పాపములచే పీడింపబడుదురు. 29 


ఆకాశమునందలి భూమియందలి దివ్యతీర్ధములును తమ పవిత్రతకై ప్రతిదినము 
ప్రాతకాలమున సువర్ణముఖరీనదిని తలంచుచుండును. 80 


అగస్త్య పర్వతమునుండి పుట్టినదియు, దక్షిణసముద్రమున ప్రవేశించినదియునగు 
సువర్ణముఖరీనది తనను తలచినంతనే పాపములను నశింపజేయును. 31 


దేవేంద్రాది దేవతలును సువర్ణముఖరీ స్నానలగ్నచిత్తులై తామును భూలోకమున 
మనుజులుగా పుట్టవలెనని కోరుచుందురు. 82 


సువర్ణముఖరీనది యందలి ఉదకముచే పోషింపబడిన పొలములో పండినపంటను 
తినువారు దుష్టాన్నమును భుజించుట వలన కలిగిన నూర్లకొలది పాపములచేతను 
నంటబడకుందురు. 33 


ఒక మాడఎత్తు (ఇది ఒక తూక ప్రమాణము) సువర్ణముఖరీ జలమును (గ్రోలినను 
ప్రాణుల పర్వతములవంటి పాతకములను వెంటనే నశింపజేయును. 34 


మనుష్య జన్మమును పొందియు సువర్ణముఖరీ జలమున స్నానమొనరింపని వారి 
జీవితము నిరర్థకమైనదే అగుచున్నది. 35 


408 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
సువర్ణముఖరీస్నానం యదేకం విధినా కృతమ్‌ I 
జాహ్నవీస్నానకోటీనాం సమం భవతి పర్వసు ॥ 
గోవిన ఇవ దేవేషు నక్షత్రేష్వివ చన్టమాః । 
నరేష్వివ మహీపాలో భూరు హేష్వివ కల్పకః ॥ 
మహాభూతేప్వివ వియత్‌ మాయేవాఖిలశక్తిషు । 
గాయత్రీవ చ మన్రేషు వజ్రం దేవాయుధేష్వివ ॥ 
తత్తే ఎప్వివాత్మనస్తత్వం రుద్రాధ్యాయో యజుష్వివ। 
అనన్త ఇవ నాగేషు హిమాచల ఇవాద్రిషు ॥ 
పోత్రిక్షేత్రమివ క్షేత్రే ప్విన్టియేష్వివ మానసమ్‌ । 
నదీష్వపి చ సర్వాసు సువర్ణముఖరీ వరా ॥ 
నిత్యం స్మరేన్నమస్కుర్యాత్‌ కీర్తయేన్మనసా9_ర్చయేత్‌। 
శుద్ధిక్షేమశివాపేక్షి సువర్ణముఖరీం శుభామ్‌ ॥ 
పుణ్యనదీస్నాన పఠనీయసూక్తం 
అగన్వ్యాచలసమూతాం పూర్వోదధిగామినీమ్‌ I 
సమస్తపాపహన్రీం త్వాం సువర్ణముఖరీం శ్రయే ॥ 
మహాపాతకవిప్లష్టం గాత్రం మమ తవోదకైః । 
క్షాలయామి జగద్దాత్రి! శ్రేయసా యోజయస్వ మామ్‌ ॥ 
ఇతి సూక్తద్వయం సమ్య గుచ్చార్య నియతో నరః । 
సువర్ణముఖరీతోయే స్నాత్వా శుద్ధః ప్రమోదతే ॥ 
బ్రహ్మణా నిర్మితా పూర్వం అగస్వేన సమాహృతా । 
స్వయం మన్నాకినీ మూర్తా సువర్ణముఖరీ వరా ॥ 


409 


36 


37 


38 


39 


40 


41 


42 


43 


44 


45 


205 


శ్రీస్కాందపురాణే, कुकु, సువర్హముఖరీమాహాత్మే పణ్యమో9_ ధ్యాయః 


పర్వదినములలో సువర్ణముఖరీ స్నానమొకటి 6392299 యథాశా(స్త్రముగా 
నాచరించినచో కోటిగంగాస్నానముల సదృశమగుచున్నది. 36 


దేవులలో గోవిందుడువలెను, నక్షత్రములలో చంద్రుడువలెను, మనుష్యులలో 
రాజువలెను, వృక్షములలో = 37 


పంచమహాభూతములలో నాకాశమువలెను, శక్తులన్నిటిలో మాయాశక్తివలెను, 
మంత్రములలో గాయత్రివలెను, దేవతల ఆయుధములలో వజ్రాయుధమువలెను. 38 


తత్త్వములలోనాత్మతత్త్వమువలెను, యజుస్సులలో రుద్రాధ్యాయమువలెను, 
సర్పములలో ననంతుడువలెను, పర్వతములలో హిమవంతుడువలెను, 39 


పుణ్యక్షేత్రములలో వరాహక్షేత్రమువలెను, ఇంద్రియములలో మనస్సువలెను, 
నదులన్నిటి లోను సువర్ణముఖరీనది (శ్రేష్టమైనది. 40 


పవిత్రతను, క్షేమమును, మంగళమును నభిలషించువారు పవిత్ర సువర్ణముఖరీనది 
ననుదినమును తలంచవలెను. నమస్మరించ వలెను, స్తుతింపవలెను మనస్సులో 
పూజింపవలెను. 41 


పవిత్రమైన సువర్ణముఖరిలో స్నానము చేయునపుడు 
పఠింపదగిన సూక్తము 
ఓ సువర్ణముఖరీనదీరాజమా ! అగస్థ్య్యపర్వతమున పుట్టినట్టియు, తూర్పు సముద్రమున 
చొచ్చినట్టియు, సకల పాపసంహారకమునగు నిన్ను ఆశ్రయింతును. 42 
ఘోరపాపపంకిలమగు నా శరీరమును ఓ లోకమాతా! నీ నీటిచే ప్రక్షాళన మొనర్చు 
కొనుచున్నాను. నాకు శుభముల నొనగూర్చు” మని 43 
పై రెండు మంత్రములును మానవుడు జితేంద్రియుదై చక్కగా నుచ్చరించి 
సువర్ణముఖరీనదీ జలమున స్నానమునొనరించి పవిత్రుడై సంతసించుచున్నాడు. 44 
సువర్ణముఖరీనది పూర్వము బ్రహ్మచే నిర్మింపబడి, అగస్యునిచే కొనిరాబడి, స్వయముగా 
నాకాశగంగయే శరీరమును ధరించిన నదీరాజము. 45 


410 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
ఏవంప్రభావా దివ్యేయం కీర్తనీయా శుభార్థిభిః । 
మనసా భక్తియుక్తేన స్నాతవ్యా శుభకాజ భిః ॥ 
సోమసూర్యోపరాగేషు స్నానదానాదికం కృతమ్‌ । 
స్యాదమేయఫలం పార్థ! సువర్ణముఖరీతటే ॥ 
సజ్రానావయనే పుణ్యే వ్యతీపాతే9_ థ వాసరే । 
సువర్ణముఖరీస్నానం కులకోటిం సముద్ధరేత్‌ ॥ 
జన్మరే జన్మదివసే సువర్ణముఖరీజలే 1 
స్నాత్వా విధివదాప్పోతి క్షేమారోగ్యసుఖ శ్రియః ॥ 
దుఃస్వప్పవిఘ్నజం భూత గ్రహదుఃన్థానజం తథా । 
సువర్ణముఖరీతోయే స్నాత్వా తరతి కిల్చిషమ్‌ ॥ 


సువర్ణముఖరీతీరే గోపాదప్రమితాం భువమ్‌ । 
దత్త్వా సర్వమహీదానాత్‌ యతృలం తదవాప్ప్నుయాత్‌ ॥ 


ధేనుం సవ(స్తాలజ్మారాం సువర్ణముఖరీతటే I 
దత్వా విప్రాయ విధివత్‌ యాతి బ్రహ్మ సనాతనమ్‌ ॥ 


పుణ్యకాలేషు దానాని విధేయాన్యఖిలాన్యపి I 
ఇహాముత్ర ఫలప్రాప్యై సువర్ణముఖరీతటే ॥ 
జపో హోమస్తపోదానం పితృకర్మ సురార్చనమ్‌ । 
కృతం భవేచ్చతగుణం సువర్ణముఖరీతటే ॥ 


అన్యత్తే కథయిష్యామి విధేయం వ్రతముత్తమమ్‌ । 
సువర్ణముఖరీతీరే ప్రతివర్షం సుఖార్థిభిః ॥ 


411 


46 


47 


48 


49 


50 


51 


59 


53 


54 


55 


206 


శ్రీస్కాందపురాణే, कुकु, సువర్హముఖరీమాహాత్మే పణ్యమో9_ ధ్యాయః 
ఈ విధమగు మాహాత్యముగల యా దివ్య సువర్ణముఖరీనది (శ్రేయఃకాములకు 
స్తుతింపదగినది. భక్తితో గూడిన మనస్సుతో స్నానమొన రింప తగినదియైయున్నది. 46 
అర్జునా! సువర్ణముఖరీనదీ తీరమున చంద్రసూర్య గ్రహణ సమయములలో చేసిన 
స్నానము దానము మొదలగునవి యనేక రెట్లుగా ఫలము నొసంగుచున్నవి. 47 
సంక్రాంతియందు, ఉత్తరాయణమునను, ఒక గ్రహయోగ సమయమునను చేసిన 
సువర్ణముఖరీ స్నానము కోటి కులములను పవిత్రమొనరించును. 48 
పుట్టిన నక్షత్రమున, పుట్టిన దినమున సువర్ణముఖరీ న్నానమును యథాశాస్త్రముగా 
నాచరించి క్షేమ, ఆరోగ్య, సుఖసంపదలను బడయును. 49 
దుఃస్వప్పమువలనను, విఘ్నములవలనను, భూతములవవలనను, గ్రహములు 


చెడ్డస్థలములలో నుండుటవలనను కలిగిన పాపము లను సువర్ణముఖరీనదీస్నానముచే 
పరిహరింపు కొనవచ్చును. 50 


సువర్ణముఖరీతీరమున గోపాదమంత భూమిని దానమొనరించినను సకలభూదానము 
లొనరించినంతటి ఫలమును బడయ కలుగును. 51 


సువర్గముఖరీనదీతీరమున వస్రములతోను అలంకారములతోను నలంకరించిన గోవును 
(బ్రాహ్మణునకు యథాశాస్త్రముగా దానమొనరించిన సనాతనమగు బ్రహ్మపదవి 
లభించును. 52 
ఇహపరలోకఫలసిద్ధికై పుణ్యకాలములలో సువర్ణముఖరీతీరమున సమస్త దానముల 
నొసంగవలెను. 53 


సువర్ణముఖరీతీరమున నొనర్చిన జపము హోమము తపము దానము శ్రాద్ధతర్చణములు 
దేవతాపూజలు నూరు రెట్లుగా ఫలితము నిచ్చునవగుచున్నవి. 54 


సుఖము నభిలషించు మనుజులు ప్రతి సంవత్సరమును సువర్ణముఖరీ తీరమున 
ననుష్టింపదగిన మరియొక వ్రతమును తెలిపెదను. ర్‌ర్‌ 


412 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


మేఘకాలే రవికరైః తిరోధానముపాగతః । 

యదుదేతి ముని (శ్రీమాన్‌ మిత్రావరుణనన్దనః ॥ 

తస్మిన్‌ దినే యే నియతాః స్నానమస్యాం ప్రకుర్వతే । 

తైః కల్పం చ సురావాసే స్థీయతే కురునన్దన! ॥ 

తథా9_గస్యస్య యద్రూపం సువర్ణేన వినిర్మితమ్‌ । 

విధినా దదతే పార్థ! తే యాన్తి బ్రహ్మ శాశ్వతమ్‌ ॥ 

అర్జునః- 

విధినా కేన కర్తవ్యం వ్రతమేతన్మహామునే! | 

తన్మమాచక్ష్వ సకలం జిజ్ఞాసోస్తు మహాత్మనః ॥ 
అగస్త్యప్రతిమాదానవిధిః 

భరద్వాజః :- 

అగస్య్యస్యోదయదినం జ్ఞాత్వా నియతమానసః । 

స్వశక్యా కారయేద్రూపం తస్య హేమ్నా మహామునేః ॥ 


సువర్ణభాస్వరచ్చాయం జటాబన్థమనోహరమ్‌ । 
దధానం కరపద్మాభ్యాం అక్షమాలాం కమణ్ణలుమ్‌ ॥ 


వసానం మృదులం 23९0 మృగచర్మోత్తరీయకమ్‌ | 
సౌమ్యం భస్మాంకరుచిరం రుద్రాక్షకృతభూషణమ్‌ ॥ 
ఏవం విధాయ తద్రూపం స్నాత్వా నియతమానసః । 
ఆచార్యం గన్గపుష్పాద్యైః అలజ్కృత్య యథావిధి ॥ 
శాలేయతణ్దులానాం తాం ఆధకస్యోపరి స్థితామ్‌ । 
వస్తద్వయసమాయుక్తాం ప్రతిమాం ప్రతిపూజయేత్‌ ॥ 


413 


56 


5¶ 


58 


59 


60 


61 


62 


63 


64 


207 


శ్రీస్కాందపురాణే, कुकु, సువర్హముఖరీమాహాత్మే పణ్యమో9_ ధ్యాయః 


వర్షకాలమున మిత్రావరుణుని పుత్రుడగు అగస్త్యుడు సూర్యకిరణములచే నావరింపబడి 
మరల ప్రత్యక్షమగునట్టి 56 


దినమున నింద్రియజయము కలిగినవారై సువర్ణముఖరీనది యందు స్నానమాచరించిన 
వారు అర్జునా! కల్పాంతమువరకు నమరలోకమున నుందురు. 57 


అట్లే సువర్ణముఖరీనదియందు స్నానమాచరించి బంగారముతో నిర్మింపబడిన 
అగస్త్యప్రతిమను యథాశాస్తముగా దానమొనరించిన మోక్షసామ్రాజ్యము 


నలంకరింతురిని భరద్వాజుడు తెలుపగా 58 
అర్జునుడు:- 

మౌనీంద్రా! నిర్మలాంతకరుణుడనై తెలిసికొనగోరుచున్న నాకా వ్రతము నేప్రకారముగా 
నాచరింపవలెనో యెతింగింపుముని యడిగెను. 59 


అగస్తుని ప్రతిమను దానమొనరించు విధానము 
భరద్వాజుడు:- 
అంత భరద్వాజు డిట్లు తెలిపెను అగస్యు డావిర్భవించుదినము నెటింగి జితేంద్రియుడై 
తన శక్యానుసారము 60 


ప్రకాశించు బంగరువర్ణము కలిగి జటాజూటముచే నందమైనదై రెండు చేతుల యందు 
జపమాలను కమండలమును ధరించి, 61 


మెత్తని నారవస్తమును ధరించి కృష్ణాజినమును ఉత్తరీయముగా ధరించి 
శాంతమూర్తియె విభూతిచే నొప్పుచు రుద్రాక్షమాలను చక్కగా చేతియందాభరణముగా 
ధరించిన 62 


అగస్యప్రతిమను తయారుకావించి మనోనిగ్రహముకలిగి స్నానమునాచరించి ఆచార్యుని 
గంధపుష్పాదులచే యథాశాగస్త్రముగా నలంకరించి 63 


తూముబియ్యముపై రెండు నూతనవస్త్రములను ధరింపజేసి పైప్రతిమనుండి యా 
ప్రతిమను పూజింపవలెను. 64 


414 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
విస్థ్రసంస్తమృనో వార్ధి చులుకీకృతపేశలః । 
బ్రహ్మాదిసర్వదేవానాం తేజసా సుప్రకాశితః ॥ 
అగస్యః కుమృసమ్మూతో దేవాసురనమస్కృతః । 
ప్రీతిమాష్నోతు మహతీం దానేనానేన మే ప్రభుః ॥ 
ఇమం మనం సముచ్చార్య ధారాపూర్వం సదక్షిణమ్‌ । 
దత్వా విముక్తః పాపేభ్యో యాతి బ్రహ్మ సనాతనమ్‌ ॥ 
జన్నాన్తరకృతైర్నూనం ఇహజన్యకృతైరపి । 
మహాపాపోపపాపౌఘైః ముచ్యతే నాత్ర సంశయః ॥ 
బ్రహ్మాద్యాః సకలా దేవాః సనకాద్యా మహర్షయః । 
చరాచరాణి భూతాని ప్రీతిం యాన్తి న సంశయః । 


కృత్వా వ్రతమిదం పుణ్యం అగస్యస్య చ సన్మునేః 
ప్రీత్యర్థం భోజయేద్విప్రాన్‌ యథాశక్తి సదక్షిణమ్‌ ॥ 


తస్మిన్‌ కర్మణి చాశక్షో యథాశక్తి మహీసురాన్‌ । 
స్వర్ణధాన్యాదిదానేన తోషయేద్భక్తిసంయుతః ॥ 


తిధిం న వితథీకుర్యాత్‌ తాం యత్నేన సమాచరేత్‌ । 
యత్మిజ్బిదపి చావశ్యం కర్మ నిర్మలపూరుషః ॥ 


మహామునేరగస్యస్య పరిపక్వం తపః ఫలమ్‌ । 
నదీ సువర్ణముఖరీ కీర్తనీయా సురాసురైః ॥ 


ఏవం తే కథిత స్సమ్యక్‌ మహానద్యాః సముద్భవః । 
ప్రభావశ్చ తదాచక్ష్వ యద్భూయః శ్రోతుమిచ్చసి ॥ 


ఇతి శ్రీస్తాన్సవురాణో తీర్థఖజ్లే శ్రీవేజిటాచలమాహాత్మే 


సువర్ణముఖరీ ప్రభావ ప్రశంసా 1 


=-= ० च्च 


415 


65 


66 


67 


68 


69 


70 


71 


72 


73 


74 


208 


శ్రీస్కాందపురాణే, कुकु, సువర్ణముఖరీమాహాత్ల్యే పణ్యమో9_ ధ్యాయః 


వింద్యాద్రిని పెరుగకుండ నరికట్టినవాడును సముద్రమును పుక్కిటపట్టిన మృదు 
స్వభావుడును, (బ్రహ్మ మొదలగు సకల దేవతల కాంతిచే నొప్పువాడును. 65 


దేవతలచేతను రాక్షసులచేతను నమస్మరింపబడువాడును కుంభము నుండి పుట్టిన 
అగస్యుడీ నా దానముచే మిక్కిలి ప్రీతినొందునుగాక యను 66 

మంత్రము నుచ్చరించుచు జలదానపూర్వకముగా దక్షిణతోగూడ ప్రతిమను 
దానమొనరించిన సకల పాపములచే విడువబడి శాశ్వత బ్రహ్మలోకము లభించును. 67 


ఇట్లానరించిన పూర్వజన్మకృతములనుండియు ఈ జన్మలో నాచరించిన మహా 
పాపసముదాయములనుండి విముక్తుడగు ననుటలో సందియము లేదు. 68 


బ్రహ్మాది సకలదేవతలును, సనకాది మహర్షులును, జంగమస్థావర ప్రాణులును, 
సంతసించు ననుటలో సందియములేదు 69 


పవిత్రమగు నీ అగస్యవ్రతము నాచరించి యాతని ప్రీతికై బ్రాహ్మణు లకు భోజనము 
నొసంగి యథాశక్తిగా దక్షిణ నాసంగవలెను. 70 


అట్లు వ్రతము నొనర్పజాలనిచో భక్తితో బ్రాహ్మణులకు బంగారము ధాన్యము మొదలగు 
దానములనొసంగి సంతుష్టులను చేయవలెను. 71 


పాపరహితుడగు మానవుడు అగస్తోదయదినమును వ్యర్థపరుపక ఎటులైన దాని 
నొనర్పవలెను. పూజనీయుడగు అగస్యునిగూర్చి యొనర్చిన కర్మ కొంచమైనను 72 


పూర్ణమగు తపోఫలము నొసంగును. దేవతలచేతను రాక్షసులచేతగూడ సువర్ణముఖరీనది 
కొనియాడతగినది. 73 


అర్జునా! ఇట్లు నీకు సువర్ణముఖరీ యవతారమును, దాని ప్రభావమును చెప్పితిని. 
ఇంకను యేమి వినగోరుదువో తెలుపుమని యడిగెను. 74 
ఇది శ్రీస్కాందపురాణమున తీర్థఖండమున శ్రీ వేంకటాచల మాహోత్యమున సువర్హముఖరీ 
(ప్రభావమునుస్తుతించుటయనెడు అయిదవ అధ్యాయము. 
नेक 


416 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


అథ షష్టోం_ధ్యా 
సంతిరా గే యోః ప్ర భావః 
అగస్త్యతీర్థా స్యెశ్వరయోః ప్రభావః 
र्द వ 
శ్రోత్రాజ్ఞాలిభ్యాం పీత్వాల_పి భవద్వాక్యామృతం ముహుః । 
మనో నోపైతి మే తృప్తిం భూయః శ్రవణకాజయా ॥ 
క్రియాసమభిహారో మే త్వద్వాక్యాకర్ణనైషిణః । 
మనః ఖభేదాయ మాభూత్తే కరుణాభరితాత్మనః ॥ 
ఇదానీం శ్రోతుమిచ్చామి నద్యామస్యాం మహామునే! । 
కుత్ర కుత్ర సమర్థాని తీర్ధాన్యఘనిబర్హణే ॥ 
కాః కాః పుణ్యతరజ్లిణ్యః సజ్గతా అనయా మునే! । 
కుత్ర స్నానేన కృత్తాఘాః నోపయాన్తి యమాద్భయమ్‌ ॥ 
హరాచ్యుతాదిదేవానాం పుణ్యాన్యాయతనాని చ । 
యాని యాని చ పుణ్యాని తిష్టన్యస్యాస్తటద్వయే ॥ 
తేషు క్షేత్రేషు మనుజై యతృలం సమవాప్యతే । 
విహితైర్విధివత్సాన దానాదిశుభకర్మభిః ॥ 
సోపాఖ్యానమిదం సర్వం వేదితుం వేదవిత్తమ! | 
సజ్ఞాతా మహతీ ప్రీతిః విస్తార్యాచక్ష్వ మే క్రమాత్‌ ॥ 
భరద్వాజః :- 
యత్సృష్టం భవతా పార్థ! క్రమాద్విస్తార్య కధ్యతే ] 
०८248 అస్యాస్తీర్ణాఘవైభవమ్‌ ॥ 
అఖబ్జ్బజ్ఞానరూ పేణ సర్వలోకహితైషిణా | 
సురాసురాణాం సమ్మావ్యే నాగస్తేన మహాత్మనా ॥ 
417 


209 


శ్రీస్కాందపురాణే, कुकु సువర్ణముఖరీమాహాత్ల్యే షష్టో౭_ ధ్యాయః 


ఆరవ అధ్యాయము 
అగస్తృతీర్థ అగస్వేశ్వరుల (ప్రభావము 

అర్జునుడు ‘= 
భారద్వాజుడట్లడుగగా నర్జునుడు ముని శ్రేష్టా! తమ వాక్యామృతమును చెవులనెడు 
దోసిళ్ళతో త్రాగియు ఇంకను వినవలెనను కుతూహలముతో నామనసు తృప్తి 
నొందకున్నది. L 
మీ మాటలను వినవలెనని కుతూహలపడుచున్న నాయొక్క పదేపదే ప్రశ్నించుట మీ 
మనమును కలతపరచకుండునుగాక! 2 
మునీంద్రా! ఇపుడు సువర్ణముఖరీనదిలో పాపపరిహారము నొనర్పజాలిన తీర్ధములు 
ఎచ్చటెచ్చట నున్నవో 3 


పుణ్యనదీరాజము లేవేవి ఈ నదితో కలిసియున్నవో > నదియందు స్నానమొనర్చిన 
పాపసముదాయములు నశించి యమునివలన భయము నందజాలరో 4 


ఈశ్వరునియొక్నయు శ్రీమన్నారాయణునియొక్కయు, ఇంకను దేవతాంతరముల 
యొక్కయు పవిత్రాలయములు ఈ స్వర్ణముఖరీ తీర్థరాజతీరములిరు ప్రక్కల 


యందునున్నవో ర్‌ 
ఆయా పుణ్యతీర్థములయందు యథాశాస్త్రముగా న్నానదానాది పుణ్యకర్మల నాచరించి 
మనుజు లేయేఫలముల నందుదురో 6 


వాటిని ఉదాహరణ కథలతో చరిత్రాత్మకముగా తెలిసికొనవలెనని నా కెంతయో ప్రీతి 
కలుగుచున్నది. దానిని వరుసగ సవిస్తారముగా నెటింగింపుడిని యడిగెను. 7 
భరద్వాజుడు :- 

అంత భరద్వాజమహర్షి అర్జునా! అగస్య్యతీర్థరాజము నారంభించి దీనియందలి 
తీర్థములన్నిటి వైభవమును నీవడిగిన దంతయు క్రమముగా విస్తరించి నెజింగింతును. 8 
జ్ఞానము శరీరము ధరించెనో యనునటుల ప్రకాశించునట్టియు, సకలలోక 
శుభాకాంక్షియు, దేవాసురపూజ్యుడైన మహానుభావుడగు నగస్యునిచే 9 


418 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


వసుధామవతీర్ణాయాం ప్రథమం తద్ధరాధరాత్‌ । 

స్నాత్వా యత్ర మహానద్యాం సమ్రాప్నోతి కృతార్థతామ్‌ ॥ 
అగస్యతీర్థమిత్యుక్తం పావనం తజ్జగత్రయే । 

తత్ర స్నానేన శుద్ధి స్ఫాక్‌ మహాపాతకినామపి ॥ 
అనేకజన్మాచరిత మహాపాతకసంహతిమ్‌ । 

నిరస్య దివి మోదన్తే తత్ర స్నానరతా జనాః ॥ 

యే తత్ర తీర్థే యతినః కృతస్నానా యతే(న్దియాః I 
గోభూతిలహిరణ్యాది మహాదానాని కుర్వతే ॥ 


తే ప్రాప్నవన్తి సమ్ఫూర్లం గజాాద్వారే సమాహితైః । 
~ ణ ౧ = 
విహితానాం శతగుణం దానానాం ఫలమర్జ్లున! ॥ 


అత్రాస్తి భగవానీశః ఖ్యాతో 9 గస్యేశసంజ్ఞయా । 

र గస్యమునినా లోకానన్షవిధాయినా ॥ 

స్నాత్వా తస్యాం మహానద్యాం తల్లిజ్ఞం పూజయన్తి ॐ । 

దశానామశ్వమేధానాం ఫలం సమ్రాప్పువన్తి తే ॥ 

సువర్షముఖరీ స్నానకాలనిర్ణయః 

ణు ణు 

ధనూరాశిం పరిత్యజ్య యదా మకరమంశుమాన్‌ । 

విశేత్తదయనం పుణ్యం ఉత్తరం పరికీర్తితమ్‌ ॥ 

తస్మిన్‌ దినే యే నియతా నద్యాం స్నాత్వా సమాహితాః । 

పశ్యన్తి పార్వతీనాథం అగస్వేశం సురార్చితమ్‌ ॥ 

అగ్నిష్టోమసహస్రస్య వాజపేయశతస్య చ । 

ఫలం సమ్రాప్య మోదన్తే దివి దేవగణార్చితాః ॥ 


419 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


19 


210 


శ్రీస్కాందపురాణే, कुकु సువర్ణముఖరీమాహాత్ల్యే अनर ధ్యాయః 
అగస్యపర్వతమునుండి భూలోకమునకు కొనిరాబడిన మహానదిలో స్నానమాచరించిన 
వారిజన్మ చరితార్థము. 10 


ముల్లోకములను పవిత్రమొనరింపజాలిన అగస్యతీర్థస్నానమున గొప్ప పాపాత్ములకైనను 
పవిత్రత చేకూరును. 1 
అగస్యతీర్థస్నానమున శ్రద్ధగల మనుజులు పలుజన్మలలో నాచరించినఘోర 
పాపసమూహములనైనను పోగొట్టుకొని స్వర్గమున నానందింతురు. 12 
నియమోపేతులై ఇంద్రియములను జయించి అగస్యతీర్థస్నానమొన రించి గోవులను, 
భూములను, బంగారమును మొదలగు గొప్పదాన ముల నొనరించిన 13 


గంగాతీరమున నిర్మలచిత్తులై యొనరించిన దానములకంటె నూరురెట్లు సంపూర్ణమైన 
ఫలితము నందగలరు. 14 


లోకముల కానందము నొనర్చగోరిన అగస్యమునిచే నిచ్చట “అగస్వేశూడను పేరుతో 
నీశ్వరుడు ప్రతిష్టింపబడి ప్రసిద్ధి గాంచియున్నాడు. 15 


అగస్యనదిలో స్నానమొనరించి ఆలింగమును పూజించిన పదియశ్వమేధముల 
నొనరించిన ఫలమును బడయుదురు. 16 


సువర్ణముఖరీస్నానము నొనరించుటకు కాలమును నిర్ణయించుట 
సూర్యుడు ధనూరాశినివదలి మకరరాశియందు ప్రవేశించు నుత్తరాయణము 
ముఖ్యమైనదిగా చెప్పబడుచున్నది. 17 


ఆ దినమున నియమములతో కూడి నిర్మలాంతఃకరణులై నదిలో స్నానము నాచరించి 
దేవతలచే పూజింపబడు నగస్వేశుడను నీశ్వరుని దర్శించినవారు. 18 


వేయి అగ్నిష్టోమముల ఫలితమును, నూరు అశ్వమేధ యాగముల ఫలితమును పొంది 
స్వర్గమున దేవతాబ్బందముచే పూబింపబడుచు సంతసింతురు. 19 


420 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
మృగసజ్మమవేలాయాం పురు షైర్మజ్ఞళార్థిభిః | 
అవశ్యమేవ కర్తవ్యం అగస్వేశస్య దర్శనమ్‌ ॥ 
దేవర్శిపితృతీర్థమాహాత్యమ్‌ 
ఐశాన్యాం తస్య తీర్థస్య దేశే క్రోశమితే?_ర్లున! | 
అస్తి తీర్ణత్రయం ఖ్యాతం దేవర్శిపితృనామభిః ॥ 
దేవర్షిపితరస్తత్ర మునినా తేన పూజితాః । 
ప్రదదుర్హృష్టమనసః సర్వాన్‌ సమభివాళ్ళాతాన్‌ ॥ 
తదా దేవర్శిపితృభిః ఇదం తీర్ధత్రయం క్రమాత్‌ । 
అస్మన్నామభిరీడ్యం స్యాత్‌ ఇత్యుక్తం తస్య సన్నిధౌ ॥ 
తస్మింస్తీర్థత్రయే యే తు స్నాత్వా విహితతర్పణాః । 
బుణత్రయవినిర్ముక్తాః తే యాన్తి దివమక్షయామ్‌ ॥ 
వేణాసువర్ణముఖరీసంగమవర్ణనమ్‌ 
తతః ప్రాగుత్తరక్షోణ్యాః యోజనద్వయసీమని । 
ప్రాప్తా సువర్ణముఖరీం వేణా నామ మహానదీ ॥ 
సముదగ్రరయా౭_ఘాత నిపాతితతటద్రుమా । 
కుల్యానిర్గతవాఃపూర సమాప్లావితకాననా ॥ 
ఉత్తుజ్గపులినోత్సజ్ఞ ఖేలత్కోకకులాకులా । 
అమ్బుజామోదలోలాలి మాలాలీలారవాన్వితా ॥ 
అతిక్రమ్య సముత్తుజ్లాన్‌ అనేకాన్‌ ధరణీధరాన్‌ । 
ప్రభూతతోయరుచిరా సువర్ణముఖరీం గతా ॥ 
నదీద్వయవ్యతికరే కృతస్నానా యథావిధి । 
దశానామశ్వమేధానాం అఖణ్బం ప్రాప్నుయుః ఫలమ్‌ ॥ 


421 


20 


21 


22 


23 


24 


25 


26 


97 


28 


29 


211 


శ్రీస్కాందపురాణే, कुकु సువర్ణముఖరీమాహాత్ల్యే షష్టో౭_ ధ్యాయః 


సింహసంక్రమణకాలమున మంగళము నాశించు పురుషుల గస్వేశుని తప్పక 
దర్శించవలెను. 20 


దేవతలు, బుషులు, పితృతీర్థముల మాహాత్యము 

ఆ తీర్థమున కీశాన్యదిశలో క్రోశమాత్రదూరమున దేవ బుషి పితృ తీర్థములను 
మూడు తీర్చములున్నవి. 21 

థి 
అచ్చట అగస్యమునీంద్రునిచే దేవబుపిపితృదేవతలు పూజింపబడి సంతసించిన వారై 
సకలకామితముల నిచ్చిరి. 22 
వారిచే నీ దేవ, బుషి పితృతీర్థములు మూడును వరుసగా మా మూడు పేరులతో 
స్తుతింపబడునని అగస్యుని సన్నిధిలో చెప్పబడెను. 23 
ఆ తీర్థములు మూడింటిలోను స్నానము నొనరించి తర్పణముల నాచరించి దేవ, 
బుషి, పితృబుణములనుండి విడువబడినవారై నాశరహితమగు స్వరమును 
పొందుదురు. 24 

వేణానది సువర్ణముఖరీనదుల సమాగమమును వర్ణించుట 


దానికి ఉత్తర(ప్రదేశమున కెదురుగా రెండు యోజనముల దూరమున వేణాయను 
మహానది సువర్ణముఖరీనదితో కలిసెను. 25 


పెద్దగా ధ్వనికలదై, తన (ప్రవాహవేగముచే తీరమునందలి వృక్షము లను పడవేయుచు 
కాలవలనుండి వెలువడిన నీటిచే నడవులను తడుపుచు 26 


ఎత్తగు నిసుకతిన్నెలమధ్యలో చ(క్రవాకసముదాయమాడుచుండ, తనయందు 
వికసించిన తామరపుష్పు పరిమళమున సక్తమగు తుమ్మెదగుంపుల మనోహర 


రుంకారపూరితమై లై 

మిక్కిలి ఎత్తగు పర్వతరాజములను దాటి నిందిన నీటిచే నందమై యొప్పుచు 

సువర్ణముఖరీనదియందు (ప్రవేశించెను. 28 

రెండు నదులు కలియుచోటున యథాశాస్తముగా స్నానము నాచరించి 

పదియశ్వమేధయాగముల ఫలితమును బడయవచ్చును. 29 
422 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


సజ్ఞతా వేణయా పుణ్యా సువర్ణముఖరీ నదీ । 
గిరిదుర్ణమమార్గేణ యయావుత్తరవాహినీ ॥ 


మధ్యగేన మహీధ్రాణాం మార్గేణ విషమేణ సా । 
గత్వా విరేజే తటినీ యోజనానాం చతుష్టయమ్‌ ॥ 


పూర్వతస్వస్య దేశస్య విషయే సార్థయోజనే | 
ఉదక్కూలే మహానద్యాః ప్రాగ్వాహిన్యాః మనోహరే ॥ 


అగస్త్రేశ్వరనామా9 9 స్తే ఖ్యాతం లిజ్ఞం పురద్విషః । 
స్మరణం దేవమర్యానాం సమస్తాఘనివారణమ్‌ ॥ 


తత్ర స్నాత్వా మహానద్యాం యే నరా నియతేన్నియాః I 
పశ్యన్తి పార్వతీనాథం అగస్వేన ప్రతిష్టితమ్‌ ॥ 


అనేకైః పూర్వజననైః ఆర్జితం పాపసఇ్బుయమ్‌ । 
తే నిరస్య సురావాసే మోదన్తే కాలమక్షయమ్‌ ॥ 


తత స్పోదజ్యుఖీ భూత్వా సువర్ణముఖరీ యయో । 
యోజనార్దమిదం దేశం తీర్ణసజ్ఞసమన్వితా ॥ 
५ ५ ఖు 
సువర్ణముఖర్యాః వ్యాఘ్రపదాహ్వయనదీసంగమః 


తస్మిన్‌ దేశే తు హిన్తాల తాలసాలమనోరమే । 
గతా సువర్ణముఖరీం నదీ వ్యాఘ్రపదాహ్వయా ॥ 


దుర్వారభూరిదురిత వినివారణపేశలా । 
నీరన్రతీరవానీర వనమణ్జలమణ్లితా ॥ 


సిద్ధగన్థర్వలలనా లీలాగాహనశాలినీ । 
తపస్వికన్యానిక్రిప్త బలిపుష్పవిరాజితా ॥ 


423 


30 


31 


39 


33 


34 


35 


36 


37 


38 


39 


212 


శ్రీస్కాందపురాణే, कुकु సువర్ణముఖరీమాహాత్ల్యే షష్టో౭_ ధ్యాయః 
సువర్ణముఖరీనది పవిత్రమగు వేణానదితో కూడినదై చొరశక్యము కాని పర్వత 
మార్గమున నుత్తరదిక్కుగా ప్రవహించెను. 80 


పర్వతములమధ్యనుండు హెచ్చుతగ్గుమార్గములలో నాల్దుయోజన ములు ప్రవహించి 
(ప్రకాశించెను. 31 


ఆ దేశమునకు తూర్పుగా నొకటిన్నర యోజనముల దూరమున తూర్పుగా ప్రవహించు 
మహానది అందమైన ఉత్తరదిక్కున 32 


అగస్వేశుడను పేరుతో నీశ్వరుని లింగము కలదు. దానిని తలచిన దేవతలకును, 
మనుష్యులకును సకల దురితములు నశించును. 383 


ఇంద్రియనిగ్రహము కలిగి ఆ మహానదిలో స్నానమొనరించి అగస్యునిచే ప్రతిష్టింపబడిన 
ఈశ్వరుని దర్శించినవారికి 34 


అనేక పూర్వజన్మములయం దాచరించిన పాపసముదాయము లన్నియు నశించి 
చాలకాలము స్వర్గమున సంతసింతురు. 35 


అనంతరము సువర్గముఖరీనది తూర్పుగా అర్ధయోజనదూరము వరకు తీర్ధరాజములతో 
కూడి నీ దేశమున ప్రవహించెను. 36 


సువర్ణముఖరీనది వ్యాఘ్రనదితో కలయుట 
గిఅికతాడి, తాడి, మద్దిచెట్లతో మనోహరమగు నాదేశమున వ్యాఘ్రపదనది 
సువర్ణముఖరితో కలిసెను. 37 


పోగొట్ట శక్యముగాని గొప్ప పాపములను పోగొట్టజాలినదియు, దట్టముగా 
తీరముననుండిన ప్రబ్బలి యడవులచే నలంకరింపబడి 38 


సిద్ద, గంధర్వకాంతల విలాస జలక్రీడల కాకరమై, తపస్వికన్యకలచే నుంచబడిన 
పూజాపుష్పముచే శోభిల్లుచు 89 


424 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 213 


హంసకారణ్ణవక్రౌణ్బ కులకోలాహలాకులా । 
ప్రాక్రవాహా సమాగత్య శైలాన్తరగతాధ్వనా ॥ 40 


సజ్ఞమే సరితోస్తత్ర కృతస్నానా నరోత్తమాః । 
సమగ్రమశ్వమేధానాం దశానాం ప్రాప్నయుః ఫలమ్‌ ॥ 41 


శంఖతీర్థ వర్ణనమ్‌ 
తత్ర వ్యాఘ్రపదా£_ఖ్యాయాః తటే లోకమలాపహే । 
అనఘం సర్వపాపఘ్నం శజ్ఞతీర్థం విరాజతే ॥ 42 


(బ్రహ్మర్షినియతావాసం సురగన్థర్వసేవితమ్‌ | 

దర్శనస్నాన పానాద్యైః అమితానన్దదాయకమ్‌ ॥ 43 
తత్రా౭_ స్తే భగవానీశః శజ్ఞేశో నామ ఫాల్లున! । 

శజ్ఞనామ్నా మునీన్వైణ లిబ్బరూపం ప్రతిష్టితమ్‌ ॥ 44 
యే తత్ర తీర్థే సుస్నాతాః పశ్యన్తి వృషవాహనమ్‌ । 

దశాశ్వమేధజం పుణ్యం లబ్ధ్వా యాన్తి సురాలయమ్‌ ॥ 45 
యుక్తా తయా వ్యాఘ్రపదాభిధానయా 

గత్వా తతో యోజనసమ్మితాం భువమ్‌ । 


యయౌ మునీన్నై రృృషభాచలా 25 
సంసేవ్యమానా శుభనిర్మలోదాకా ॥ 46 


1111 
అగస్తతీర్థాది వర్ణనం నామ सनु ధ్యాయః 


=° ° व्व 


425 


శ్రీస్కాందపురాణే, कुकु సువర్ణముఖరీమాహాత్ల్యే షష్యాం_ ధ్యాయః 


హంసలు, బెగ్గురుపక్షులు, (००२०६१९९ గుంపుల కలకలధ్వనులచే నిండినదై 
తూర్పుదిశగా ప్రవహించునదై, కొండల మధ్యభాగము నందలి మార్గముగా నేతెంచి 
సువర్ణముఖరీనదితో కలిసెను. 40 


€ రెండు నదులు కలసిన స్థలమున స్నానమాచరించిన మనుజులు పది యశ్వమేధ 


యాగముల ఫలితమును పూర్తిగా పొందజాలుదురు. 41 
శంఖతీర్థవర్ణనము 

జనుల పాపజాలములను హరింపజేయు వ్యాఘ్రనదీతీరమున పాపరహితమును, 

సకలదోషహరమునునగు శంఖతీర్ధమున్నది. 42 


అది బ్రహ్మర్నులకు నివాసప్రదేశమును, దేవతలచేతను గంధర్వులచేతను సేవించబడు 
నట్టియు, చూచినను, స్నానమాచరించి నను త్రావినను, మహానందము నొసంగుచు 
శంఖతీర్థము ప్రకాశించుచున్నది. 48 


అచ్చట శంఖు డను మునీంద్రునిచే లింగరూపముగా ప్రతిష్ట చేయబడిన శంఖేశుడను 
నీశ్వరుడు విరాజిల్లుచున్నాడు. 44 


ఆ తీరమున స్నానమాచరించి వృషభవాహనుడగు రుద్రుని గాంచిన నూరు 
అశ్వమేధయాగములవలన కలుగు పుణ్యమును బడసి దేవలోకము నందుదురు. 45 


సువర్ణముఖరీనది వ్యాఘ్రపదతీర్థరాజముతో గూడి ఒక యోజన దూరమువరకు 
భూలోకమున ప్రవహించి మునీంద్రులచే సేవింపబడుచు పవిత్రమును, 
నిర్మలమునగు జలముకలదై శ్రీ వేంకటాచలము సమీపమున కేగెను. 46 


ఇది శ్రీస్మాందవురాణమున తీర్ణఖందమున 
శ్రీవేంకటాచల మావోత్యమున అగసన్యతీర్థాదులను 
వర్థించుటయనెడు ఆరవ అధ్యాయము. 


० (° శతెకణ 


426 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
= = ధా త 
అథ సప్తమోల౨_ భ్యాయః 
సువర్ణముఖర్యా కల్యానదీసజ్ఞమః 
భరద్వాజః :- 
సువర్ణముఖరీం తత్ర సజ్ఞతా మజ్జళప్రదా । 
కల్యా నామ నదీ పుణ్యా కాళిన్టీ జాహ్నవీమివ ॥ 
వృషభాచలసమూతా తీర్ధరాజవిరాజితా I 
నదీనాముత్తమా కల్యా కలుషాఘవినాశినీ ॥ 
నానాతరులతావ్రాత విభూషితతటద్వయా । 
మునిసజ్ఞసుభా9_వాసా పుణ్యాశ్రమసముత్మటా ॥ 
ద్విజదత్తార్య విలసత్‌ కుశాక్షతలసత్తటా । 
అప్సరఃకుచకస్తూరీ పక్షాలనపజ్కిలా ॥ 
దన్తావలకటచ్యోత న్మదామ్బుసురభీకృతా । 
విప్రభూపాలవితత మఖయూపశతావృతా ॥ 
అనావిలజలాపూర తోషితాశేషమానవా । 
ఏకైవాలం పరాకర్తుం మహానద్యోస్తు పాతకమ్‌ ॥ 
తయోః సజ్ఞ్జతయోః స్తోతుం మహిమానం క ఈశతే । 
యత్ర బ్రహ్మశిలా నామ సరిన్మధ్యే చ వర్తతే ॥ 
అగస్యతపసా పశ్చాత్‌ గయాసాన్నిధ్యమేతి చ । 
నదీద్వయజలే తత్ర స్నాతా పుణ్యే కురూద్వహ ॥ 
మఖానాం పౌణ్ణరీకాణాం శతస్య ఫలమాప్నయుః । 
బ్రహ్మహత్యాదిపాపాని సమాయాన్తి పరిక్షయమ్‌ ॥ 


427 


214 


శ్రీస్కాందపురాణే, తీర్థఖజ్జే, సువర్షముఖరీమాహాత్మే సప్తమో౭_ ధ్యాయః 


అతి 


ఏడవ అధ్యాయము 
సువర్ణముఖరీనదితో కల్యానది కలయుట 
భరద్వాజుడు:- 
శుభ(ప్రదమై పవిత్రమగు కల్యానది, కాళింది గంగానదిని కలిసినట్లు 
సువర్ణముఖరీనదిలో వచ్చి చేరెను. 1 


ఈ కల్యానది శ్రీ వేంకటాచలమున పుట్టినది. తీర్థరాజములతో ప్రకాశించునది. 
నదులలో శ్రేష్టమైనది. పాపసముదాయముల పారద్రోలునది. 2 


అనేక వృక్షములతోను తీవెలసముదాయములచే నలంకరింపబడిన రెండు తీరములు 
కలది. మునుల గుంపులకు సుఖముగా నివసించు స్థానమైనది. పవిత్రకుటీరములచే 
గొప్పదై యుండునది. 8 


బ్రాహ్మణులర్చించిన దర్భలు అక్షతలచే ప్రకాశించు తీరముకలది. అప్పరాంగనలు 
స్తనముల కలంకారముగా ధరించిన కస్తూరిని కడుగుటచే కలుషితమైనది. 4 


మదగజముల గండన్భలములనుండి (సవించుచున్న మదజలముచే 
పరిమళించుచున్నది. బ్రాహ్మణులు రాజులు యజ్ఞమునకై పాతిన నూర్లకొలది 
స్తంభములచే నిండినది. ర్‌ 


నిర్మల జలములచే మనుజుల నందరను సంతసపరచునది. పాపములను పారద్రోలుట 
కా రెండునదులలో నొకనదియే సమర్థమగుచుండ 6 


సువర్ణముఖరీనదియు కల్యానదియు రెండును కలిసిన కలయిక యొక్క 
మాహాత్యమును వర్ణింప నెవరును సమర్భులుకాజాలరు. ఈనదీ మధ్యభాగమున 
బ్రహ్మశిలయను నొక పెద్ద బండరాయి ఉన్నది. 


అనంతర మా కల్యానది అగస్యుని తపముచే గయలో చేరుచున్నది. ఆ రెండు 


నదులు కలయు పవిత్రస్థలమున స్నానమొనరించిన వారు రి 
వంద పౌండరీకయజ్ఞముల ఫలమును పొందుదురు. 9 
428 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
తత్రాభిషేకపూతానాం నదీద్వితయసజ్ల్ఞమే । 
సజ్జతా భవనాశిన్యా కృష్ణవేణీవ పావనీ । 
రాజతే స్వర్ణముఖరీ కల్యయా సజ్ఞతా తదా ॥ 
అధోదీచ్యాం మహానద్యాః యోజనార్ధే విరాజితే । 
యోజనోత్సేధసహితో విఖ్యాతో వేజ్బటాచలః ॥ 
సర్వేషామేవ తీర్ధానాం ఆశ్రయో౭_యం నగోత్తమః । 
అజ్ఞానానన్తవృషభ నీలకేసరిపోత్రిణః ॥ 
ఏతాన్యుపవవాన్యద్రేః స్యుర్నారాయణవేజ్కటౌ । 
వరాహవపుషా పూర్వం స్వీకృతత్వాన్మధుద్విషా ॥ 
వరాహక్షేత్రమిత్యార్యైః 82869 యం మహీధరః । 
సువర్ణముఖరీతీరే విఖ్యాతే వేజ్మటాచలే ॥ 
వసత్యచ్యుతో నిత్యం ७5०० న్వితః । 
తస్మిన్‌ గిరౌ శ్రియా సార్ధం వసన్తం వేజ్కటాధిషమ్‌ ॥ 
సేవన్తే సిద్ధగన్ధర్వ మునిమానవదానవాః । 
తస్మిన్‌ విన్యస్తచిత్తానాం భక్తానాం పురుషోత్తమే ॥ 
వాళ్ళితాన్యాశు సిద్ధన్తి నశ్యన్తి విపదో ° परऽ । 
యే స్మరన్తి జగన్నాథం వేజ్మటా ద్రినివాసినమ్‌ ॥ 
అర్జునః- 
నిరస్తదోషాస్తే యాన్తి శాశ్వతం పదమవ్యయమ్‌ । 
వేజ్యటాద్రౌ మహాపుణ్యే సురాసురనమస్మ ०९९६ ॥ 
కథం ప్రాదురభూద్దేవో భగవాన్‌ కమలాపతిః । 
కస్య వా కృతినస్తత్ర ప్రసన్నో నిజమద్భుతమ్‌ ॥ 

429 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


19 


215 


శ్రీస్కాందపురాణే, తీర్థఖజ్జే, సువర్షముఖరీమాహాత్మే సప్తమో౭_ ధ్యాయః 


రెండు నదులును కలయు స్థలమున స్నానమొనరించినవారికి బ్రహ్మహత్యాదిపాపములు 
పూర్తిగా నశించును. గంగలో కలసిన పవిత్రకృష్ణానదివలె కల్యతో కలసి న్వర్ధముఖరీనది 
విరాజిల్లుచున్నది. 10 
ఆ మహానది కుత్తరమున అర్ధయోజనదూరమున ఒక యోజనము ఎత్తుగల ప్రసిద్ధమైన 
శ్రీ వేంకటాచలపర్వతము ప్రకాశించుచున్నది. 11 
సకల తీర్ధరాజములకు వి పర్వతము వాసస్థానమైనది. అంజనాద్రి, శేషాద్రి, వృషభాద్రి, 
వృషాద్రి, ఘనాద్రి, వరాహాద్రి 12 
అను నవి వేంకటాచలమునకు ఉపవనములవంటి పర్వతములు పూర్వము 
శ్రీమన్నారాయణుడు వరాహరూపముతో నారాయణ వేంకటపర్వతములను 
స్వీకరించుటచే 13 
నీ పర్వతమును “వరాహక్షేత్ర” మని పూజ్యులు పరిగణింతురు. సువర్ణముఖరీ 
నదీతీరమునందలి ప్రసిద్ధ శ్రీ వేంకటాచలమున 14 
శ్రీమన్నారాయణుడు సముద్రుని కుమార్తెయగు శ్రీదేవితో గూడి నిత్యనివాసము 
నొనరించుచున్నాడు. ఆ పర్వతమున శ్రీదేవితోగూడ నివనించుచున్న 


శ్రీవేంకటాచలపతిని 15 
సిద్దులు, గందర్వులు, మునులు, మనుజులు, రాక్షసులు సేవించుచున్నారు. ఆ 
శ్రీమన్నారాయణునియందు మనస్సునుంచిన భక్తులకు 16 
అర్జునా ! కోరినకోరికలు వెంటనే సిద్ధించి ఆపదలు నశించును. వేంకటాచల 
నివాసియగు శ్రీ శ్రీనివాసుని తలంచువారికి 17 
అర్జునుడు ఫా 


దోషములు నశించి నిత్యమును నాశరహితమునగు మోక్ష సామ్రాజ్యము లభించునని 
భరద్వాజమహర్షి తెలిపినంతనే అర్జునుడు మహర్షీ! పరమ పవిత్రమగు 
వేంకటాచలమున దేవతల చేతను రాక్షసులచేతను నమస్మరించబడు 18 
శ్రీమన్నారాయణు డెట్లవతరించెను. ఏ పుణ్యాత్మున కనుగ్రహించి తన యద్భుతమును, 
19 


430 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 216 శ్రీస్కాందపురాణే, कुकु, సువర్ణముఖరీమాహాత్యే సప్తమోల_ ధ్యాయః 


అతి 


రూపం ప్రకాశయాజ్బుక్రే భుక్తిముక్తిఫలప్రదమ్‌ । భుక్తిని, మోక్ష(ఐహిక పారలౌకిక) ఫలముల నొసంగు రూపమును ప్రకాశింపజేసెను. 


విష్ణోర్దేవాధిదేవస్య మహిమానం మహామునే ॥ 20 ఓమహర్షీ! దేవతల కాదిదేవుడగు శ్రీమన్నారాయ ణుని మహిమను యథార్థముగా20 

శ్రోతుమిచ్చామి తత్త్వేన తన్మే కథయ విస్తరాత్‌ । వినగోరుచున్న నాకు విస్తారముగా దాని నెజింగింపుమనని ప్రార్థించెను. 
శ్రీవేంకటాచలవాసి భగవద్వెభవవర్ణనమ్‌ శ్రీ వేంకటాచలమున నివసించు 

భరద్వాజ:- భగవంతుని వైభవమును వర్ణించుట 

శృణు వేజ్మటనాథస్య మహిమానం సమాహితః ॥ 21 భరద్వాజుడు:- 


అంత భరద్వాజు డతనితో శ్రీ వేంకటేశుని మహిమను సావధానుడవై వినుము. 21 
విస్తరేణ సమాఖ్యాతుం (బ్రహ్మణా9_పి న శక్యతే । 


ధన్యోత సి9 9 దేవదేవస్య మాహాత్యం మధువిద్విషః ॥ 22 మధువను రాక్షసుని సంహరించిన దేవదేవుడగు శ్రీవేంకటా చలపతి మహిమను 
విస్తారముగా నెటింగించుటకు బ్రహ్మకైనను శక్యముకాదు. 22 


యద్భక్తియుక్తాల. భూత్తాత శ్రోతుం మతి రరిన్షమ । 
కృతపుణ్యో9_స్మ్యహం పార సర్వభూతపతేర్షరేః I 23 వినుటకు నాయనా! శత్రుసంహారక! నీకు భక్తితో కూడిన బుద్ధికలుగుటచే 90 

ఖై న్‌ ధన్యుడవు. అర్జునా! సర్వప్రాణులకు ప్రభువగు శ్రీమన్నారాయణుని 28 
పవిత్రాణి చరిత్రాణి స్తోప్యన్తే యన్మయా౭_ధునా। 


పురా భాగీరధీతీరే జనకాయ మహాత్మనే క్‌ 24 పవిత్ర చరిత్రములను స్తుతించుటచే నేను పుణ్యాత్ముడను. పూర్వము గంగ యొద్దున 
మహాత్ముడును, 24 

క్రతుదీక్షాప్రసక్తాయ విశుద్ధజ్ఞానశాలినే । 

వామదేవేన కథితాం కథాం పాపప్రణాశినీమ్‌ ii 25 యజ్ఞదీక్షితుడును, పరిశుద్ధజ్ఞానము కలవాడునగు జనకునకు వాసుదేవుడు 
తెలిపినదియు, పాపములను నశింపచేయునదియు 25 


కథయిష్యామి తే పార్థ విష్ణుకీర్తనపావనీమ్‌ । 
సర్వేషామేవ భూతానాం ఆద్యో నారాయణః ప్రభుః ॥ 26 శ్రీమన్నారాయణుని స్తుతించుటచే పవిత్రత నొనగూర్చునదియు నగు చరిత్రమును 


తెలిపెదను. ప్రాణుల కన్నిటికిని శ్రీమన్నారాయణుడే ఆది పురుషుడు. 26 


జగన్మయో జగత్మర్తా చిత్స్వరూపో నిరజ్ఞునః । 
= జగత్తునంతను వ్యాపించియున్నవాడు. జగత్తునకు కర్తయెన వాడు, జ్ఞానస్వరూపుడు 


సహస్రశీర్నా భగవాన్‌ సహస్రాక్షు సహస్రపాత్‌ ॥ क దోషరహితుడు షడ్గుణపూర్ణుడు. అనేక శిరస్సులను, నేత్రములను, పాదములను 
యస్య భాసా జగదిదం విభాతి సచరాచరమ్‌ । కలవాడు. 27 
తస్మాత్సరతరం తేజః తస్మాత్సరతరం తపః ॥ 28 ఎవనికాంతిచే నీ జంగమస్థావరాత్మక ప్రపంచమంతయు ప్రకాశించు చున్నదో 
తస్మాత్సరతరం జ్ఞానం యోగస్తస్మాత్సరో న చ । అతనికంటె గొప్ప తేజముకాని, తపముకాని ష్‌ 
విద్యా తస్మాదపి పరా నాస్తి పార్థ! నరర్షభ ! ॥ 29 జ్ఞానము కాని యోగము కాని విద్యకాని పురుషాగ్రణీ ! అర్జునా! లేదు సుమీ. 29 


431 432 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


సర్వేష్వపి చ భూతేషు సదా సన్నిహితః ప్రభుః । 
సర్వాణ్యపి చ భూతాని తస్మిన్నేవాల_సతే సుఖమ్‌ ॥ 


८ యజ్ఞో యజ్వా చ సాధనం స్టుక్‌స్రువాదికమ్‌ । 
ఫలం ఫలప్రదాతా చ తత్సమ్వాప్యా గతిస్తథా ॥ 


వహ్నా ప్రణీతే పశునా ప్రోక్తితేన ప్రజుహ్వతి । 
యే తం ప్రయాన్తి తే యాన్తి గతిం తత్రతిపాదితామ్‌ ॥ 


కర్మబన్ధం పశుం కృత్వా జ్ఞానాగ్నా సమవర్తితే । 
యే జుహ్వాతే తముద్దిశ్య తే తత్సాయుజ్యభాగినః ॥ 


హరి స్సదాశివో బ్రహ్మా మహేస్ధః పరమః స్వరాట్‌ । 
సర్వేశ్వరస్య తస్వ్యైతే పర్యాయాః పరికీర్తితాః ॥ 


సమాహితో9_నుసన్థత్తే య ఇదం పరమాత్మనః । 
నారాయణస్య మాహాత్యం స నయాతి పునర్భవమ్‌॥ 


చిదానన్గమయస్సాక్షీ నిర్లుణో నిరుపాధికః । 


28० పి భజతే తాం తాం అవస్థాం స యదృచ్చయా॥ 


పవిత్రాణాం పవిత్రం యో హ్యగతీనాం పరా గతిః । 
దైవతం దేవతానాబ్బు శ్రేయసాం శ్రేయ ముత్తమమ్‌ ॥ 


బోధ్యానాం బోధ్య ఏకో౭ సౌ ధ్యేయానాం ధ్యేయజఉత్తమః। 


వినయానాం సమధికో వినయో నయసంయుతః ॥ 


433 


30 


31 


32 


33 


34 


35 


36 


37 


38 


217 


శ్రీస్కాందపురాణే, कुकु, సువర్హముఖరీమాహాత్మ్యే సప్తమో9_ధ్యాయః 
పరాత్పరుడు సకల ప్రాణులయందు నెల్లపుడు వ్యాపించియున్నాడు. ప్రాణులన్నియు 
నాతనియందే సుఖించుచున్నవి. 30 


అతడే యజ్ఞము. అతడే యజ్ఞము నొనరించువాడు, ఆ యజ్ఞానుష్టాన మునకు 
సాధనములగు నేతిని హోమము చేసెడి మానిగంటె మొదలగు పరికరములును, 
యజ్ఞఫలమును, యజ్ఞఫలము నొసంగువాడును, ఆ ఫలముచే పొందదగిన స్థానము 
నాతడే 31 


వధింపబడి సంస్మరింపబడిన యాగపశువును వ్రేల్చుటచే అగ్ని హోత్రము బాగుగ 
మండుచుండగా దానిని సేవించుకొనినవారా మంత్రములచే చెప్పబడిన గతిని 
పొందుదురు. 82 


తాము @०९) ०६) పుణ్యపాపములను పశువుగాచేసి జ్ఞానమనెడు అగ్ని 
ప్రజ్ఞ్వలించుచుండగా భగవదర్పణబుద్ధితో నాహుతిని గావించు వారా నారాయణుని 
సాయుజ్యమును బడయుదురు. 33 


హరి సదాశివుడు, బ్రహ్మ, మహేంద్రుడు, పరబ్రహ్మము, స్వరాట్‌ అను పేరులు 
శ్రీమన్నారాయణునకు మరియొకనామధేయములుగా ప్రసిద్ధి నొందుచున్నవి. 1. 
ఎల్లప్పుడును మంగళస్వరూపుడు, 2. స్వరూపగుణములచే అంతటను 
వ్యాపించియుందువాడు 3. పరమైశ్వర్యసంపన్నుడు 4. కర్శస్పర్శలేనివాడు. 34 


ఎవడీ భగవంతుడగు నారాయణుని ఈ మాహాత్యమును నిర్మలచిత్తముతో 
ననుసంధించునో వాడు మరల జన్మించడు. 35 

జ్ఞానానందస్వరూపుడును, సాక్షీభూతుడును, హేయగుణ రహితుడును, తనకు 
కారణములు లేనివాడును, నిత్యుడైనను తన సంకల్పముచే నాయారూపములను 


స్వీకరించుచున్నాడు. 36 
పవిత్రమైనవాటిలో పవిత్రుడును, దిక్కులేనివారికి గొప్పదిక్కును, దేవతలకు 
దైవమును, శుభముల కుత్తమశుభమైనవాడును, 87 


తెలియదగిన వానిలో నొకే ముఖ్యమగు తెలియదగినవాడును, ధ్యానింపతగిన 

వాటిలో నుత్తమముగా ధ్యానింపతగినవాడును, వినయములలో నీతితోగూడిన 

గొప్ప వినయమైనవాడును, 38 
434 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
తేజసాం జనకం తేజః ప్రకృష్ణం తపసాం తపః | 
ఆధారః సర్వభూతానాం అనాద్యనో జనార్దనః ॥ 
తస్యేదం భావవిజ్ఞానే మూఢా (బ్రహ్మాదయో9 పి చ। 
అజో గృహ్హాతి జననం సర్వాత్మా హన్తి విద్విషః ॥ 
స్వతన్రో 9 పి స్వభక్తానాం పరతన్రః ప్రవర్తతే । 
స సాక్షీ కర్మణాం దేవః సర్వజ్ఞో గరుడధ్వజః ॥ 
తస్య స్వరూపం మునయో మృగయన్తే సమాహితాః । 
సజ్మర్షణో వాసుదేవః ప్రద్యుమ్నశ్చ తథా పునః ॥ 
అనిరుద్ధ ఇతి ఖ్యాతం తన్మూర్తీనాం చతుష్టయమ్‌ I 
కీర్తితః ప్రణవః పశ్చాత్‌ హృదయం తస్య భాస్వరమ్‌ ॥ 


భగవాన్‌ వాసుదేవశ్చ మనో 9- యం తత్రకాశకః । 
మన్రరాజమిమం నిత్యం ప్రజపేద్యః సమాహితః ॥ 


భగవత్మృత భూతసృష్ట్యాదివర్ణనమ్‌ 
స విష్ణోః కరుణాయోగాత్‌ సిద్ధీనాం భాజనం భవేత్‌ । 
ఆపన్నివారకః సమృత్‌ ప్రాపకో భుక్తిముక్తిదః । 


యథా ససర్జ భూతాని కల్పాదావేష మాధవః 
తత్సర్వం కథయిష్యామి సమాహితమనాః (శ్రుణు ॥ 


తస్య చిన్తయతస్సర్గం తేజోరూపం పరం హరేః । 
విరిబ్బ ఇతి విఖ్యాతం రాజసం గుణమాథశితమ్‌ ॥ 


తస్య దేవస్య వదనాత్‌ శక్రో దేవః సపావకః । 
జజ్టే యశ్చ త్రిలోకేశః పాకకర్మణి యః ప్రభుః ॥ 


435 


39 


40 


41 


42 


43 


44 


45 


46 


47 


48 


218 


శ్రీస్కాందపురాణే, తీర్థఖజ్జే, సువర్షముఖరీమాహాత్మే సప్తమో౭_ ధ్యాయః 


తేజస్సుల పుట్టుక కాధారమైన తేజమును, తపస్సులలో గొప్పతపమును, సకల 
(ప్రాణుల కాధారమైనవాడును, ఆది, అంతము లేనివాడును, జనార్ధనుడు 39 


అగు శ్రీమన్నా రాయణుని న్వరూపము (బ్రహ్మాదులు నెజుంగజాలని 
యజ్ఞులగుచున్నారు. బ్రహ్మ కంతర్యామియై సృష్టించుచున్నాడు. సర్వవ్యాపియగు 
పరమాత్మ శత్రువులను సంహరించుచున్నాడు. 40 


శ్రీమన్నారాయణుడు స్వతంత్రుడైనను భక్తులకు పరతంత్రుడై యుండును. సర్వము 
23९99004 ०& 2 గరుడవాహనుడగు శ్రీమన్నారాయణుడే మనము చేయు కర్మలకు 
సాక్షీభూతుడు. 41 
ఆ శ్రీమన్నారాయణుని స్వరూపమును ఏకాగ్రచిత్తముతో మునులు వెదకుచుందురు. 
సంకర్షణుడు, వాసుదేవుడు, ప్రద్యుమ్నుడు, 42 
అనిరుద్దుడను నాలుగును భగవంతుని వ్యూహములు. (ప్రకాశించు ఓంకారము 
భగవంతుని హృదయము. 43 
“భగవాన్‌ వాసుదేవ” అను మంత్రమాపరమాత్మను ప్రకాశింప జేయునది. (ఓం 
నమో భగవతే వాసుదేవాయ) అనునీ మంత్రరాజ మును నిత్యమేకాగ్ర చిత్తముతో 
జపించిన మనుజుడు 44 
భగవంతుదొనర్చిన సృష్ట్యాదులను వర్ణించుట 
భగవదనుగ్రహముచే సకల సిద్ధులను బడయగలడు. శ్రీమన్నారాయణుడు ఆపదలను 
బాపువాడు. సంపదలనొసంగు వాడు, ఇహపరలోక సౌఖ్యముల నొసంగువాడు45 


కల్పాదియందీ శ్రీమన్నారాయణుడు (ప్రాణులనెట్లు సృజించెనో చెప్పెదను 


సావధానముగా వినుము. 46 

సృష్టినిగూర్చి ఆలోచించుచున్న శ్రీమన్నారాయణుని గొప్ప తేజము రజోగుణము 

ప్రధానమైన బ్రహ్మయని విఖ్యాతిని పొందినది. 47 

ఆ శ్రీమన్నారాయణుని ముఖమునుండి త్రిలోకముల ప్రభువగు దేవేంద్రుడును 

అన్నిటిని పక్వమొనరించుటకు నాథుడగు అగ్నియు పుట్టిరి. 48 
436 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 

మనసశ్చాభవచ్చ[న్దః కరుణానిత్యశీతలాత్‌ । 
అపాం సర్వౌషధీనాబ్బ మిత్రాణాం రక్షకస్సదా ॥ 
నేత్రాభ్యా ముదభూత్సూర్యః తస్య విశ్వప్రకాశకః । 
శీతోష్టవర్షకృత్మాల కారణం తేజసాం నిధిః ॥ 
ప్రాణేభ్యో 9 స్య జగత్రాణః సమీరః సమజాయత । 
ధర్తా గ్రహర్తస్వర్గజ్లా విమానానాం మహాబలః ॥ 
నాభిదేశాత్సముత్సన్నం అన్తరిక్షం మహాత్మనః | 
తస్యాసీచ్చిరసో వ్యోమ భూతసమృవకారణమ్‌ ॥ 
పాదామ్బుజాభ్యాముదభూత్‌ భూమిర్ఫూతగణాశ్రయాః । 
వినిఃసృతా దిశః సర్వాః శ్రోత్రాభ్యాం పరమాత్మనః ॥ 
భూర్భువాద్యాస్తథా లోకాః స్మరణాత్తస్య జజ్ఞిరే I 
రసాతలాదిలోకాశ్చ యక్షరక్షోగణాశ్రయాః ॥ 
ముఖబాహూరుపాదేభ్యో జనయామాస స క్రమాత్‌ । 
బ్రాహ్మణాన్‌ క్షత్రియాన్‌ వైశ్యాన్‌ శూద్రాదీంశ్చ కురూద్వహ॥ 
ఛన్గాంసి యజ్ఞాస్తురగా గావో మేషావికాదయః । 
అతర్మ్యప్రభవాం తస్మాత్‌ ఉత్పత్తిం ప్రతిపేదిరే ॥ 
సజ్మల్పాద్దేవదేవస్య తస్య స్థావరజబ్గమమ్‌ । 
భూతజాతమభూత్మాలో భూతో భావీ భవంస్తథా ॥ 
పిబత్యమ్బు సముద్రాణాం బడబానలరూపధ్యక్‌ । 
కల్పాన్తకాలే తత్సర్వం విసృజత్యాత్మని స్థితమ్‌ ॥ 
సజ్బారయతి భూతానాం వృత్తిం సూర్యేన్దురూపధ్యక్‌! 
తమోనిరసనాచ్చాపి కాలధర్మప్రవర్తనాత్‌ ॥ 

437 


49 


50 


51 


59 


53 


54 


55 


56 


57 


58 


59 


219 


శ్రీస్కాందపురాణే, తీర్థఖజ్జే, సువర్షముఖరీమాహాత్మే సప్తమో౭_ ధ్యాయః 


అతి 


ఎల్లపుడును దయచే చల్లనగు మనసునుండి నీటికిని బెషధముల కన్నిటికిని, 
స్నేహశీలురకు రక్షకుడగు చంద్రుడు జనించెను. 49 


శ్రీమన్నారాయణుని కనులనుండి ప్రపంచమును ప్రకాశింపజేయు నట్టి చలి వేడి 
వర్షములను కలిగించు కాలమునకు కారణుడును, తేజస్సులకు నిధియునగు 
సూర్యుడు జనించెను. 50 
శ్రీమన్నారాయణుని ప్రాణములనుండి జగత్తునకు ప్రాణమైన వాడును, లెస్సగ 
సంచరించువాడును గ్రహములు నక్షత్రములు, ఆకాశగంగలను, విమానములను 
ధరించు మహా బలశాలియగు వాయువు జనించెను. 51 


శ్రీమన్నారాయణుని నాభి ప్రదేశమునుండి ఆకాశము పుట్టెను. అతని శిరస్సు 
నుండి ప్రాణులు పుట్టుటకు కారణమగు ఆకసము జనించెను. 68 


పాదపద్మములనుండి ప్రాణికోటి కాధారమగు భూమియు, చెవులనుండి సకల 
దిక్కులును పుట్టను 53 


శ్రీమన్నారాయణుని సంకల్పము వలన భూలోకము, భువర్లోక మును, యక్షులకు 
రాక్షసుల సమూహముల కాశ్రయములగు పాతాళలోకాదులును జనించెను. 54 


ఓ యర్షునా! శ్రీమన్నారాయణుని ముఖమునుండి (బ్రాహ్మణులును, బాహువులనుండి 
క్షతియులును, తొడలనుండి వైశ్యులును, పాదములనుండి శూద్రులును 55 


వేదములు, యజ్ఞములు, గుజ్బములు, ఆవులు, మేకలు, शि మొదలగునవి 


యన్నియు యెట్లు పుట్టెనో తెలియకుండ పుట్టినవి. 56 
ఆ శ్రీమన్నారాయణుని సంకల్పమువలన చరాచరాత్మకమగు సకల ప్రాణులును, 
భూత, భవిష్యద్వర్తమానకాలములును సృజింపబడెను. 57 
బడబానలరూపమున సముద్రములలోని నీటినిత్రాగి తన యందలి యా నీటినంతను 
కల్పాంతమున విడచును. 58 
సూర్యచంద్రుల రూపమున చీకటిని పోగొట్టుట కాలధర్మములను నడపుట 
మూలముగ సకల ప్రాణుల వ్యాపారములను సాగించుచున్నాడు. 59 
438 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 220 
జగన్తి కల్పవిరమే విన్యస్య స్వోదరాన్తరే | 
లీలాబాలాకృతి శేతే వటపత్రే మహాంబుధా ॥ 60 
అథ చోద([గ్రభోగీన్న భోగతల్చే సుఖోచితే । 
యోగనిద్రామవాప్పోతి సద్వితీయో౭_బ్దవాసయా ॥ 61 
నాభికాసారసమూతాత్‌ జనయామాస పజ్మజాత్‌ । 
సర్వేషాం జగతాం నాథో విధాతారం చతుర్ముఖమ్‌ ॥ 62 
లీలా హ్యేషా ముకున్షస్య స్వేచ్చాయోగప్రవర్తినః | 
విజ్ఞాయతే నకేనా9 పి =+ స ఈశ్వరః ॥ 63 
యదా ధర్మస్య హాని స్వాత్‌ అధర్మో వర్ధతే యదా । 
యదా వా మహతీం పీడాం భజన్తే దేవతాగణాః ॥ 64 
యదా£_ వలేపదుర్వా! 8 యాన్తి వృద్ధిం సుర[ద్రుహః । 
భూమే ర్భూమిజనానాఖ్బ యదోదేతి మహద్భయమ్‌ ॥ 65 
యదా వా నిజభక్తానాం సాధూనామనివారితా । 
దురన్తాతజ్మజననీ విపత్‌ సముపజాయతే ॥ 66 
తదా తదనురూపాణి రూపాణ్యాస్థాయ కౌతుకాత్‌ । 
అధర్మమవధూయా9_శు కురుతే జగతో హితమ్‌ ॥ 67 


సృజతి విధిసమాఖ్యో రాజసేనా౭_తృ్మజో9 సౌ 
వహతి హరిసమాఖ్యః సత్త్వనిష్టః ప్రపబ్బుమ్‌ । 
హరతి హరసమాఖ్యస్తామసీమేత్య వృత్తిం 
మధుమధనమహిమ్నావసస్తి వేత్తా న కోత పి ॥ 68 
యజ్ఞాజ్జెః కృతసకలాజ్ఞసన్థిబన్గం వారాహం వపురధిగమ్య లోకనాధః । 
శైలేల_స్మిన్నభజదసౌ యథా నివాసం తద్వక్ష్యే శృణు విబుధాధినాథసూనో। 69 

ఇతి శ్రీస్మానపురాణే తీర్థఖజ్జే శ్రీవేజ్మటాచలమా హాత్వే 

సృష్ట్యాది వర్ణనం నామ సప్తమో౭_ ధ్యాయః 


---=-=5०@ 4 ్రత్రనకాకా 


439 


శ్రీస్కాందపురాణే, कुकु, సువర్హముఖరీమాహాత్మ్యే సప్తమో9_ధ్యాయః 
శ్రీమన్నారాయణుండు ప్రళయకాలమున ప్రపంచమును తన గర్భమున నుంచుకొని 
చిన్నబాలుని రూపముతో సముద్రమున మల్టియాకుపై పవళించెను. 60 
సుఖముగానుండు గొప్పదైన ఆదిశేషుని శరీరముచే నమర్పబడిన పానుపుపై 
శ్రీదేవితోగూడ యోగనిద్రలో నుండును. 61 
నాభీయనెడు సరస్సునబుట్టిన పద్మమునుండి సకలజగత్తులకును ప్రభువగు 
శ్రీమన్నారాయణుడు నాల్దముఖములుకల సృష్టికర్తయగు బ్రహ్మను సృజించెను. 62 
ఇది యంతయు సంకల్పమాత్రముననే ప్రవర్తించు శ్రీమన్నారాయ ణుని లీల, 


శ్రీమన్నారాయణు నెవ్వరును యథార్థముగా నెరుంగ జాలరు. 63 
ఎప్పుడు ధర్మము నశించునో, అధర్మము వృద్ధిపొందునో, దేవతా సమూహము 
లెపుడు మిక్కిలి బాధచెందునో 64 
రాక్షసులెపుడు గర్విష్టులై వారింప శక్యముకాక వృద్ధినొందుదురో భూమికిని, 
భూలోకవాసుల కును ఎపుడు గొప్పభయము సంభవించునో 65 
ఎపుడు తన భక్తులగు సజ్జనులకు అద్దుటకు శక్యము కాని మిక్కిలి భయంకరమగు 
నాపద సంభవించునో 66 
అపుడందులకు తగిన యవతారములను కుతూహలముగా ధరించి వెంటనే 
అధర్మమును పోగొట్టి లోకకల్యాణము నొనగూర్చును. 67 


శ్రీమన్నారాయణుడు పుత్రుడగు బ్రహ్మయను పేరుతో రజోగుణము నాశ్రయించి 
(ప్రపంచమును సృజించుచున్నాడు. శ్రీమన్నారాయణుడు హరియను పేరు కలవాడై 
సత్వగుణోపేతుడై ప్రపంచమును రక్షించుచున్నాడు. హరుడను పేరున 
తమోగుణనిష్టుడై ప్రపంచమును సంహరించుచున్నాడు. శ్రీమన్నారాయణుని మహిమ 
నెవరును యెజుంగజాలరు. 68 
దేవేంద్రనందనా! శ్రీమన్నారాయణుడు యజ్ఞాంగములచే సమస్త అవయవములను 
కూర్చుకొనిన వరాహరూపమునంది ఈ పర్వతమున నెట్లు నివసించెనో చెప్పెదను 
వినుము. 69 
శ్రీస్మాందపురాణమున తీర్థఖండమున శ్రీ వేంకటాచల మాహాత్యమున 
సృష్ట్యాదులను వర్ణించుట అనెడు ఏడవ అధ్యాయము. 


° 


440 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
అథ అప్పమో౭_ థధ్యాయః 


వరాహకృత ధరణ్యుద్ధరణ[క్రమః 
భరద్వాజః- 
పురా నిశాత్యయే ధాతుః ప్రబుద్ధో మధుసూదనః । 
పునః ప్రవృత్తిం భూతానాం అన్వియేష ధియా భృశమ్‌! 


వినా వసుమతీమన్యే భూతౌఘధరణక్షమాః 
న భవన్తీతి హృదయే తర్మస్తస్యాజని ధ్రువః 


అపశ్యత్రణిధానేన మహీం పాతాళగోచరామ్‌ । 
అతిమాత్రభయోద్విగ్నాం పరీతాం మహతా౭_మ్చునా॥ 
ప్రతిపేదే తదా రూపం భూసముద్ధరణోచితమ్‌ । 
ఉపాకర్మోష్ట మనల జిహ్వం ప్రణవఘోషణమ్‌ ॥ 
చతురామ్నాయచరణం ప్రాయశ్చిత్తఖురాజ్సొతమ్‌ । 
ప్రాగ్వంశకాయం విలస ద్దర్భరోమావలీయుతమ్‌ ॥ 
ప్రవర్ర్రావర్తసమృన్నం దక్షిణాగ్బుదరాన్వితమ్‌ । 
స్రుక్తుణ్ణమఖీలైః సర్వైః సంవిభక్తాజ్ఞసన్థికమ్‌ ॥ 
దివ్యసూక్తసటాజాలం పరబ్రహ్మశిరస్తథా । 
హవ్యకవ్యరయోపేతం విశుద్ధపశుజానుకమ్‌ ॥ 
ఉక్తాత్యుక్తాదికచ్చన్నో మార్గతన్తబలాన్వితమ్‌ | 
సర్వయజ్ఞమయం దివ్యం వారాహం రూపమాస్టితః ॥ 
క్ష్‌ థ్‌ 
అన్వేష్టుం ధరణీమబభ్ధేః వివేశ సలిలాన్తరమ్‌ । 
దంప్టాబాలశశాజ్యోళ్ఞ లసత్మాన్తిచయైర్దరాత్‌ ॥ 


441 


221 


శ్రీస్మాందపురాణే, कुकु, సువర్హముఖరీమాహాత్త్యే అష్టమోల_ధ్యాయః 


ఎనిమిదవ అధ్యాయము 
వరాహస్వామి భూమినుద్ధరించిన విధము 


భరద్వాజుడు - 
(బ్రహ్మకు రాత్రి గడచినంతనే శ్రీమన్నారాయణుడు యోగనిద్రనుండి మేల్మాంచి 
మరల ప్రాణులను సృష్టింపవలెనని సంకల్పించెను. 1 


శ్రీమన్నారాయణుని మనమున “భూదేవితప్ప ఇతరు లెవరును ప్రాణిసమూహముల 
భరింపజాలరను” నూహ కలిగెను. 2 
పాతాళలోకమున కనుపించుచున్నట్టియు, మిక్కిలి భయముగొని యున్నట్టియు, 
విపరీతమైన నీటితో చుట్టుముట్టియున్నట్టియు భూమిని ధ్యానదృష్టితో చూచెను. 8 
ఆ భూమి నుద్ధరించుటకై తగినట్టిదియు సంస్మారపూర్వకముగా వేదమును చదువ 
మొదలిడు కర్మయే పెదవిగను, అగ్నిహోత్రము నాలుకగను ఓంకారము 
గర్జనముగను, 4 
నాల్గువేదములు పాదములుగను, ప్రాయశ్చిత్తమే డెక్కలుగాను, యజ్ఞశాల 
పురోగ్భహమే శరీరముగను (ప్రకాశించు దర్భలే రోమములుగను 5 
అగ్నిష్టోమాదియజ్ఞములకు అంగభూతమైన యాగవిశేషమే సుడిగా (నాభిగా) కలిగి 
యుండి, దక్షిణాగ్నులే ఉదరముగను, ్రుక్కులే మూతిగను సకలవిధయజ్ఞసామ గ్రులచే 
నొనర్పుడిన యవయవ సంఘాతము కలిగి, 6 
దివ్యసూక్తములనెడు జూలును, పరబ్రహ్మమే తలగను, హవ్యకవ్యములే వేగముగా 
కలిగి పరిశుద్ధ యజ్ఞపశువే తొడలుగా గలిగి 7 
ఉదాత్తానుదాత్తస్వరితవత సన్వరరరపమగం సిద్దాతంబలముతో నొప్పు 
సర్వయజ్ఞాంగములచే కూడిన దివ్యమగు వరాహ రూపమును ధరించి 8 
కోర యనెడు చార చంద్రునినుండి ప్రసరించి ప్రకాశించు కాంతిపుంజము భూమిని 
వెతుకుటకై అకన్మాత్తుగ సముద్రజలము లోపల ప్రవేశించెను. 9 


442 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


కల్పాన్తసమయస్సీతం తమిస్రమపసారయన్‌ । 
అభిభూతామ్చుభృద్దోషైః ముహుః బ్రహ్మాజణ్జకన్దరాన్‌ ॥ 
నినాదముఖరాన్‌ కుర్వన్‌ గాధైర్జురుఘురుస్వనైః I 
ఖురప్రఖురవిన్యాసైః జర్జరీకృతవిగ్రహమ్‌ ॥ 

ఇతస్తతో విలుఠయన్‌ ఉరగాణామధీశ్వరమ్‌ । 
తీవైర్నిశ్వాసపవనైః ఆపాతాలం సరిత్పతేః ॥ 
ప్రాపయన్నతలస్పర్శం అన్తరం దర్శనీయతామ్‌ । 
అతిదీర్థేణ పోత్రేణ మగ్నోన్మగ్నేన వారిధేః ॥ 
ంక్షోభితాని పాధాంసి కుర్వన్నన్తర్యయౌ తథా । 
ప్రపాతాలమూలాధః స్థితాం తోయే భయాకులామ్‌ ॥ 


२५ २९ 


వేపమానాం సమాలోక్య ధరణీం హృష్టమానసః । 
తామారోప్య స్వదంష్రా(గం ఉన్మమజ్ఞ సరిత్పతేః ॥ 
సంస్తూయమానో మునిభిః జనలోకనివాసిభిః । 
తస్మిన్నుద్వహతి ప్రేమా దేవే వసుమతీం క్షణమ్‌ ॥ 
ప్రతిసీరా బభూవామ్మో వారిధేర్మజ్ఞలోచితా । 
తదుత్తారణవేలాయాం వరాహవపుషో౭_ర్జున ॥ 
గమ్బీరఘో షైరమ్మోధిః ప్రాప మజ్గలతూర్యతామ్‌ । 
ఉద్భ్వత్తవీచీవిక్షిప్ర శీకరాసారసజ్ఞతః ॥ 
భేజే ముక్తాఫలచయో మజ్జలాక్షతవిభ్రమమ్‌ । 
ఉదూఢా తేన దేవేన సా బభౌ సలిలా౭_ఫ్లుతా ॥ 
గాఢరాగసముత్సన్న స్వేదక్తిన్నతనూరివ I 
ఇత్థముద్ధ్రత్య భగవాన్‌ మహీం పాతాలమూలతః ॥ 
443 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


19 


20 


శ్రీస్కాందపురాణే, తీర్చఖజ్జే, సువర్హముఖరీమాహాత్తే అష్టమో9_ ధ్యాయః 
ఆ కాంతిపుంజములచే ప్రళయకాలమున దట్టముగా నలమి కొనియున్న చీకటిని 
తొలగించుచు మేఘగర్ణనమును ధిక్కరించు 10 


పెద్దవైన ఘురుఘురుధ్వానములచే (బ్రహ్మాండములను ప్రతిధ్వనింప జేయుచు, 
దెక్కలను దృఢముగా మోపుచుండుటచే శిథిలమగుచున్న శరీరముగల 11 
నాదిశేషుని ఇటునటు దొర్లించుచు, తీవ్రమగు నిట్టూర్పు గాడ్పులచే సముద్రము 
యొక్క లోపలభాగమునంతను 12 
పైకి కాన్సించున ట్లొనరించుచు, మునుగుచు తేలుచున్న మిక్కిలి పొడవైన ముట్టెతో 
వరాహరూపముచే 13 
సనముద్రముయొక్క నీటిని కలతనొందించుచు లోనికి జొచ్చెను. ఏడు 
పాతాళలోకముల క్రింద భయోద్విగ్నయి యుండి 14 
వణుకుచున్న భూమినిగాంచి సంతసించినవాడై ఆ భూమిని తన కోరలపై 
నుంచుకొని 15 


జనలోకమున నివసించు మునులచే స్తుతింపబడుచు సముద్రమునుండి లేచెను. 
ప్రేమతో నట్లు శ్రీమన్నారాయణుడు భూమిని లేవనెత్తగనే 16 


సముద్రమునందలి నీరు ఒక్క క్షణకాలము మంగళార్ధమూవేయు తెజవలెనాయెను. 
ఆ భూదేవి నుద్ధరించు సమయమున వరాహ రూపుడగు శ్రీమన్నారాయణుని 
యొక్క 17 
గంభీరములగు ధ్వనులచే సముద్రము మంగళవాద్యముల ధ్వనిని బడసెను. పైకి 
లేచిన కెరటములచే నెగురగొట్టబడుచున్న తుంపరుల వర్షముతో గూడిన18 
ముత్యాలసమూహము, మంగళాక్షతలో యను భ్రమను వహిం చెను. ఆ 
వరాహస్వామి పై కెత్తిన భూదేవి నీటితో తడిసి, 19 


గొప్పది యగు ననురాగముచే నుద్భవించిన చెమటచే తడసిన శరీరము కలదివలె 


ప్రకాశించెను. ఇట్లు వరాహస్వామి భూదేవిని పాతాళలోకమునుండి లేవనెత్తి20 


444 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
సుదృఢం స్థాపయామాస మరధ్యే9_మ్బునిధిపాథసామ్‌ I 
తేనోద్ధతాయాం మేదిన్యాం పూర్ణం తద్భూనభోన్తరే ॥ 21 
జలం తత్మ లతమర్యాదా౭_ వ్యవచ్చిన్నమభూత్తదా | 
సంస్థాప్య పృథివీమిత్థం తదుర్వ్యాధారసిద్ధయే ॥ 22 
దిగజానహిరాజబ్బు కమరఠజ్బా న్యవేశయత్‌ I 
తేషామపి చ సర్వేషాం ఆధారత్వేన సాదరమ్‌ ॥ 23 


అవ్యక్తరూపాం స్వాం శక్తిం యుయోజ చ దయానిధిః। 
తతో ధరాం సముద్ధృత్య స్థితం కిటితనుం హరిమ్‌ ॥ 24 


తుష్టువుః సనకాద్యాస్తం జనోలోకనివాసినః । 
తదా వరాహవపుషం ఆరాధ్య పురుషోత్తమమ్‌ I 


తదాజ్ఞయా జగద్రమ్మా యథాపూర్వమకల్పయత్‌ ॥ 25 
అర్జునః ఫ్‌ 

కల్పాన్తసలిలే మగ్నా కథం తిష్టతి భూరియమ్‌ । 

సప్తపాతాలలోకాధః కిమాధారా మహామునే ॥ 26 


కల్పకాలః కియానేషః స్యాత్తదృృత్తిశ్చ కీదృశీ । 

ఏతద్విస్తార్య సకలం మమ బ్రహ్మన్‌! మునే! వద ॥ 27 
కల్పవృత్తాంత వర్ణనపూర్వకం శ్వేతవరాహావతారవర్ణనమ్‌ 

భరద్వాజః :- 

వినాడికానాం షష్ట్యా స్యాత్‌ నాడికైకా దినం భవేత్‌ । 

తత్‌ షష్ట్యా దివసాగస్రింశత్‌ మాసః పక్షద్వయాత్మకః ॥ 28 


మాసౌ ద్వావృతురిత్యుక్తం తైః షద్భిర్వత్సరో భవేత్‌ । 


అయనద్వితయాకారః శీతవర్నోష్తసంశ్రయః ॥ 29 


445 


శ్రీస్మాందపురాణే, कुकु, సువర్హముఖరీమాహాత్త్యే అష్టమోల_ధ్యాయః 
సముద్ర నీటి మధ్యమున స్థిరముగా నిలిపెను. అందువలన భూమ్యాకాశములు 
నిండి 21 
సముద్రజలము భగవంతునిచే నేర్చరుపబడిన హద్దును మీరెను. ఇట్లు భూమిని 
నిలిపి, దాని కాధారముగా 99 
దిగ్గజములను, శేషుని, కూర్మమును ప్రవేశపెట్టెను. వాటినన్నిటిని భరించుటకై 
ఆదరముతో 
దయాసముద్రుడగు శ్రీమన్నారాయణుడు కనబడని తన శక్తిని నియమించెను. అట్లు 
భూదేవి నుద్దరించి నిలచిన వరాహరూప ధారియగు శ్రీమన్నారాయణుని24 
జనలోకనివానులగు సనకాదిమవార్నులు ఆరాధించి నంతనించిరి. 
శ్రీమన్నారాయణుని ఆజ్ఞచే చతుర్ముఖుడు ప్రపంచమును యథాప్రకారముగా 
సృజించెను అని తెలిపినంతనే 


అర్జునుడు 
అర్జునుడు ప్రళయకాల నీటిలో ఈ భూమిఎట్లుండెను? సప్తపాతాళ లోకములకు 
క్రిందుగా దేని నాధారముగా స్వీకరించి యుండెను? 26 


ఈ భూమికి కల్పకాలమెంతయో? అపుడది ఏవిధముగా నుండునో? దానిని నాకు 

విస్తారముగా నెటింగింపుమని భరద్వాజు నడిగెను. 27 
ప్రళయకాల వృత్తాంతమును వర్ణించు శ్వేత వరాహావతార వర్ణనమ్‌ 

భరద్వాజుడు :- 

అర్జునుని ప్రశ్నకు భరద్వాజుడిట్లు చెప్పదొడంగెను. అరువది విఘడియలతో నొక 

ఘడియ యగును. అరువది ఘడియలతో నొక దినమగును. ముప్పది దినములతో 

శుక్షకృష్ణ పక్షములతో గూడిన నొక మాసమగును. 28 


రెండుమాసములొక బుతువు. అట్టి యారుబుతువులతో శీతకాలము, వర్షకాలము, 
వేసవికాలములతో కలసి ఆరారు మాస ములుగా విభజింపబడిన రెండయనములొక 
సంవత్సరమగును. 29 


446 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


దేవాసురాణామన్యోన్యం అహోరాత్రం విపర్యయాత్‌ । 
ఉత్తరం దక్షిణం భానోః అయనే తే యథాక్రమమ్‌ ॥ 
మానుషాబ్బైః ఖఖవ్యోమ ఖాక్షిపావకసాగరైః । 
మహాయుగం భవేత్సార్థ కృతాద్యాకారసంయుతమ్‌॥। 
సప్తత్యా సైకయా కాలో యుగానామన్తరం మనోః । 
అస్మిన్‌ శ్వేతవరాహాఖ్యే కల్పే జాతాన్‌ మనూన్‌ శృణు! 


స్వాయంభువః స్యాత్పథమః తతః స్వారోచిషో మనుః । 


ఉత్తమస్తామసాఖ్యశ్చ రైవతశ్చాక్షుషాహ్వయః ॥ 


ఏతే గతాః ప్రాజ్మనవః షట్‌ సేనసురతాపసాః । 
వైవస్వతో వర్తతే9_ ద్య సప్తమో మనురర్దున ॥ 
ఆదిత్యవసురుద్రాద్యాః తత్మాలే దేవతాగణాః । 
ఇష్టాల. శ్వమేధశతకం తేజస్వీ ప్రాప శక్రతామ్‌ ॥ 
విశ్వామిత్రోల హమత్రిశ్చ జమదగ్నిశ్చ కాశ్యపః । 
వసిష్టో గౌతమళశ్చెవ తే వై సప్తర్షయో౭_ర్జున ॥ 
ఇక్షాకుప్రముఖాః శూరాః మనుపుత్రా మహాబలాః । 
అవనీం పాలయామాసుః నిత్యం ధర్మపరాయణాః ॥ 
సూర్యదక్షబ్రహ్మధర్మ రుద్రాణాం పజ్బు సూనవః | 
సావర్ణిరౌచ్యభౌమాద్యాః భవిష్యన్మనుసప్తకమ్‌ ॥ 
చతుర్దశ విధాతుస్తే భవన్తి మనవో౭_హని । 
తత్మల్పసంజ్ఞం తస్యాన్తే నిశా స్యాత్తత్సమా శృణు ॥ 
దినావసానసమయే బ్రహ్మణః పాణ్ణునన్దన । 
జాయతే9_వగ్రహో ఘోరః పృథివ్యాం శతవార్షికః ॥ 


447 


30 


31 


32 


33 


34 


35 


36 


37 


38 


39 


40 


శ్రీస్మాందపురాణే, कुकु, సువర్హముఖరీమాహాత్త్యే అష్టమోల_ధ్యాయః 


సూర్యుని సంచారభేదములచే ఉత్తరాయనమనియు, దక్షిణాయన మనియు రెండు 
అయనములుండును. అందు దక్షిణాయనము దేవతలకు రాత్రి రాక్షసులకు పగలు, 
ఉత్తరాయనము దేవతలకు పగలు రాక్షసులకు రాత్రిగాను పరిగణింపబడును. 30 


మనుష్య మానముతో డెబ్బదిమూడులక్షల యిరువదివేల సంవత్సరములు కృత 
త్రేతద్వాపరకలియుగములతో కలసి ఒక మహాయుగముగా పరిగణింపబడును. 3 1 


డెబ్బదిథెబక్క యుగముల కాలము ఒక 2००९० © 29०0०29०. ఈ 
శ్వేతావరాహకల్పమున పుట్టిన మనువులను వినుము. 32 


మొదట స్వాయంభువ మనువు పిమ్మట స్వారోచిష మనువు, అనంతర ముత్తముడు, 
తామసాఖ్యుడు, రైవతుడు, చాక్షుషుడను వారలు పుట్టిరి. 33 


వీరార్డురును తొల్లింటి మనువులున్ను అప్పటి ఇంద్రునితోను దేవర్షులతోను 
గతించిపోయిరి. అర్జునా! ఇపుడేడవవాడగు వైవస్వత మనువు కలడు. 34 


ఆకాలమున సూర్య, వసు, రుద్రాది దేవతా సమూహము లుండిరి. వారలలో 
తేజశ్శాలియగువాడు నూరశ్వమేధయాగముల నొనరించి దేవేంద్రపదవినందెను. 35 


విశ్వామిత్రుడు, నేను, అత్రి, జమదగ్ని కశ్యపుడు, వసిష్టుడు, గాతముడను 


వారేడ్గురును సప్తర్షులని పరిగణింపబడుదురు. 36 
శూరులును, మహాబలవంతులును, ధర్మమార్గప్రవర్తకులును ఇక్ష్వాకు మొదలగు 
మనుపుత్రులు భూమిని పాలించిరి. 37 
సూర్య, దక్ష (బ్రహ్మ, ధర్మ, రుద్రులకు అయిదుగురు పుత్రులగు సావర్ణి రౌచ్య 
భౌమాదులు రాబోవు ఏడ్గురు మనువులు. 38 
(బ్రహ్మకు పగటివేళ పదునాల్లురు మనువులు గడచిపోదురు. దానినే కల్పమందురు. 
అది ముగియగానే రాత్రియగును. దానిని చెప్పదను వినుము. 39 
(బ్రహ్మకు పగలుగడచు సమయమున భూమిలో నూరు సంవత్సర ములు 
భయంకరమైన అనావృష్టి సంభవించును. 40 
448 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


తస్మిన్‌ అవ(గహే పృథ్వ్యాం నీరసాయాం ధనజ్ఞాయ । 
చతుర్విధాని భూతాని సమాయాన్రి పరిక్షయమ్‌ ॥ 
తదా తప్తశరాకారైః ఉపేతో ఘర్మదీధితిః | 
మయూఖైరగ్నిసదృశైః వమద్భిః పావకచ్చటాః ॥ 
వినష్టగ్రామనగర శైలవృక్షాదికాననా । 
కూర్మపృష్ణోపమోర్వీ స్యాత్‌ తప్తాయఃపిజ్ఞసన్నిభా ॥ 
తతో విధాతుర్గాగ్రేభ్యః సముత్పన్నాః మహాఘనాః । 
ఆచ్చ్భాదయన్తో గగనం గర్జితధ్వానబన్థురాః । 


సితపీతారుణశ్యామాః చిత్రవర్దాశ్చ భీషణాః 
శైలేభసౌధవృక్షాది నానారూపసమన్వితాః ॥॥ 


తే శతాబ్దమితం కాలం మహావృష్టిం వితన్వతే I 
తేనామృసా శమంయాతి సూర్యోద్భూతో మహానలః॥। 


భూయశ్చ నవ వర్షాణి వర్షన్వుగ్రం మహాఘనాః । 
తదమృసా సముద్వేలాః వికృతిం యాని వారయః ॥ 
దధ 


కల్పాన్తామ్చుదనిర్ముక్తం లోకాన్‌ వ్యాప్నోతి తజ్జలమ్‌ । 
భూర్భువః స్వర్మహర్లోకాన్‌ ఆవృణోతి తమో మహత్‌॥। 


తదా నిమగ్నా సలిలే మహీ పాతాలమూలగా । 
అనష్టా కథమప్యాస్తే బ్రహ్మశక్యవలమ్బితా ॥ 


అథ నిఃశ్వాససమ్ఫూతో మారుతో బ్రహ్మణో౭_ర్జున । 
ఉత్సారయతి తాన్‌ సర్వాన్‌ కల్పాన్తోత్ధాన్‌ మహాఘనాన్‌॥ 


449 


41 


42 


43 


44 


45 


46 


47 


48 


49 


50 


శ్రీస్మాందపురాణే, कुकु, సువర్హముఖరీమాహాత్త్యే అష్టమో౭_ ధ్యాయః 


ఆ యనావృష్టివలన భూమిలో పంటలులేక నిస్సారముగా నాలుగు భూతములు 
క్షీణించిపోవును. 41 


అప్పుడు సూర్యుడు బాగుగా కాలిన బాణములవలెను, అగ్ని జ్వాల లవలెను, 
నిప్పులను గ్రక్కుచున్న కిరణములతో కూడియుండును. 42 


అప్పుడు భూమి గ్రామములు, నగరములు, పర్వతములు, వృక్షములు, అడవులు 
మొదలగునవి నశించినదై తాబేటివీపు వలెను, ఎర్రగా కాలిన ఇనుపగుండువలె 
నుండును. 43 


అటు పిమ్మట (బ్రహ్మగాత్రములనుండి పుట్టినవై, ఆకాశమును కప్పివేయుచు, 
గర్భనధ్వనులచే నిలబడమైనవై మేఘములు 44 


తెల్లని పచ్చని ఎరువు నలుపు చిత్రవర్ణములు కలవై భయంకర మైనవై 
పర్వతములవలెను, ఏనుగులవలెను, మేడలవలెను, వృక్షములవలెను ననేక 
రూపములను ధరించి 45 


నూరు సంవత్సరముల వరకు గొప్ప వర్షమును వర్షించును. ఆ వర్షముచే 
సూర్యునివలన పుట్టిన గొప్పమంటలు తగ్గిపోవును. 46 
మరల నా మేఘములు తొమ్మిది సంవత్సరములు భయంకర ముగా వర్షించును. 
ఆ నీటిచే సముద్రములు విస్తరించి తమ యొడ్డుల నతిక్రమించును. 47 


ప్రకయాంతమునందలి మేఘములనుండి వెడలిన ఆ నీరు లోకములన్నిటిలో 
వ్యాపించును. భూలోక భువర్లోక మహర్లోక ములను గాఢాంధకారము 
వ్యాపించును. 48 


అపుడు భూమి పాతాళలోక మూలమునజేరి నీటి లోమునిగి బ్రహ్మశక్తి నాధారముగా 
గొని నశించక నిలచియుండును. 49 


బ్రహ్మయొక్క నిట్టూర్పు గాడ్పులచే పుట్టిన వాయువు ప్రళయకాలమున వచ్చిన 


మేఘములనన్నిటిని తొలగించివేయును. 50 


450 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
ఏం ప్రవృద్ధఃపవనః శతసంవత్సరాత్మకమ్‌ । 
కాలం నిరన్తరం వాతి దుర్నివారరయోల్థితః ॥ 
తముగ్రమనిలం హిత్వా హరేర్నాభిసరోరుహే । 
యోగనిద్రామవాప్పోతి తస్మిన్‌ పాధసి పద్మభూః ॥ 
యోగనిద్రానుషక్తస్య యాతి తస్య జగద్విభోః I 
తావతీ శర్వరీ పార్థ దినం యావత్రమాణకమ్‌ ॥ 
నిశాయాం సమతీతాయాం ఉత్ధితో వేగవాన్‌ పునః । 
సృజత్యఫీలజన్లూనై స్‌ పూర్వవచ్చాసనాద్ధరేః ॥ 
కల్పే కల్పే సముచితైః రూపైః పాతి జగద్ధరిః । 
అస్మిన్‌ కల్పే శ్వేతవర్ణాం ప్రాప్తవాన్‌ యజ్ఞపోత్రితామ్‌॥ 
వరాహవపుషా దేవో విహరన్నవనీతలే । 
స్వపూర్వనియతా౭£_ వాసం ప్రపేదే వేజ్బటాచలమ్‌ ॥ 
స్వామిపుష్కరిణీ తీరే చరంశ్చిరమధోక్షజః । 
భక్త్యా పరమయా యుక్తం అపశ్యజ్ఞలజాసనమ్‌ ॥ 
సమ్పూజ్య ప్రార్థయామాస (బ్రహ్మా తం భూతభావనమ్‌। 
“పురాతనీం నిజాం స్వామిన్‌ భజ దివ్యాం తనూ”మితి॥ 
గృహీత్వా. నునయం తస్య త్యక్త్వా తాం సూకరాకృతిమ్‌। 
అనన్యభజనీయాం స్వాం ప్రాప విశ్వాత్మికాం తనుమ్‌॥ 
తథా స్థితం గిరౌ తత్ర కృత్వా౭_ ప్యుత్సాహమార్జితమ్‌। 
ద్రష్టుం న శేకుః సర్వే పి కాలేన బహునా9 పి చ॥ 
అర్జునః a 
దర్శనస్మరణాదీనాం హరిరిజ్ఞమగోచరః । 
కథం ప్రత్యక్షతాం ప్రాప మానుషాణాం మహామునే॥ 


451 


51 


59 


53 


54 


55 


56 


57 


58 


59 


60 


61 


శ్రీస్మాందపురాణే, कुकु, సువర్హముఖరీమాహాత్త్యే అష్టమోల_ధ్యాయః 
ఇట్లు పెరిగిన వాయువు నూరు సంవత్సరములు వారింప శక్యముకాని వేగముతో 


నెల్లపుడు వీచుచునేయుండును. 51 
ఆ విపరీత వాయువును వీడి శ్రీమన్నారాయణుని నాభికమల మున ఆ నీటిలో 
బ్రహ్మ యోగనిద్రలో నుండును. 52 


యోగనిద్రలోనున్న బ్రహ్మకు పగలెంత లెక్నప్రకారముండునో రాత్రి గూడ 
నంతలెక్కగనే యుందును. 53 


రాత్రి గడచినంతనే బ్రహ్మ వేగముగా మేల్మాంచి పూర్వమువలెనే ప్రాణుల నన్నిటిని 
భగవదాజ్ఞచే సృజించును. 54 


శ్రీమన్నారాయణుడు ప్రతికల్పమునను తగిన రూపములను ధరించి జగత్తును 
పరిపాలించును. కావున నీ కల్పమునను శ్వేతయజ్ఞవరాహరూపమును 
ధరించెను. 55 
శ్రీమన్నారాయణుడు భూలోకమున వరాహరూపమున విహ రించుచు తన కనాది 
నివాసభూమియగు శ్రీ వేంకటాచలమున నివసించెను. 56 
శ్రీమన్నారాయణుడు స్వామి పుష్కరిణీతీరమున చాలకాలము విహరించుచు మిక్కిలి 
భక్తి కలిగియున్న బ్రహ్మదేవుని గాంచెను. 57 
బ్రహ్మయు (ప్రాణులను సంరక్షించు శ్రీమన్నారాయణుని గాంచి “స్వామీ ! 
అనాదియగు దివ్యమగు మీ స్వరూపమును ధరించు” డని ప్రార్థించెను. 58 
అట్లు ప్రార్థించిన బ్రహ్మ ప్రార్ధనానుసారము వరాహరూపమును విడచి ఇతరుల 
కశక్యమగు తన సర్వవ్యాపకమగు శరీరమును ధరించెను 59 
అట్లాపర్వతమున నుత్సాహముతోను కాంతియుతముగ నుండు రూపముతో 
వేంచేసియున్నను చాలకాలమువరకు జనులందరు నాతనిని గాంచజాలకుందిరి. 60 
అర్జునుడు 

ఇట్లు భరద్వాజుడు తెలుపగా నర్జునుడు భరద్వాజమహర్షీ! శ్రీమన్నారాయణుడు 
దర్శించుటకును, తలంచుటకును కానరాకుండ వేంచేసియుండ మనుష్యుల కెట్లు 
ప్రత్యక్షమాయెను? 61 

452 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


భాగ్యభూతో9 థ జగతాం యః కో వా౭_ 9 రాధ్య తం విభుమ్‌ । 
ఏవం ప్రకాశయామాస కథమేతాం నివేదయ ॥ 62 


హరికథాశవణం దురితాపహం కథాయతాం సకలాగమవిద్భవాన్‌ I 
సుకృతినాం నను సమ్షతిధుర్యతా మునివరేణ్య! మమాద్య సమాగతా ॥ 63 
ఇతి శ్రీస్మాన్సపురాణే తీర్థఖజ్జే శ్రీవేజ్బటాచల మాహాత్య్వే 
వరాహావతారకీర్తనం నామ అష్టమో౭_ధ్యాయః. 


==> °= 


అథ 7०2 @ऽ>2 ధ్యా 
శజ్ఞాభిధాననృపవృత్తాన్తః 
భరద్వాజః :- 
శృణు పార్థ! ప్రవక్ష్యామి కథామాశ్చర్యకారిణీమ్‌ । 
యథా9_సౌ భగవానస్మిన్‌ శైలే ప్రాప్తః ప్రకాశతామ్‌॥ 1 
శ్రుతాభిధానో నృపతిః అస్తి హైహయవంశజః । 
యః ప్రజాః స్వా ఇవ చిరం శశాస ధరణీ ప్రజాః ॥ 2 
తస్య పుత్రో గుణనిధిః శజ్ఞోనామ మహీపతిః । 
పాలయామాస వసుధాం సర్వశాస్త్రవిశారదః ॥ 3 


తస్య दूर జగన్నాథే పుణ్జరీకాయతేక్షణే । 
బభూవ నిశ్చలా భక్తిః పరిత్యక్తాన్యసంశ్రయా ॥ 4 


దేవదేవం జగన్నాథం అనన్తం పురుషోత్తమమ్‌ । 
ప్రగాఢనిశ్చయో నిత్యం ధ్యాయన్నద్భుతవైభవమ్‌ ॥ 5 


453 


227 


శ్రీస్మాందపురాణే, తీర్థఖణ్ణే, సువర్షముఖరీమాహాత్మే నవమో౭_ ధ్యాయః 

ప్రపంచములోని జనుల యదృష్టరూపుడగు నే మహానుభావుడా శ్రీమన్నారాయణుని 
ఆరాధించి ఇట్లు (ప్రత్యక్షమగునట్లుగా ప్రకాశింపచెసెనో ఈ కథను నా 
కెతింగింపుము. 

శ్రీవిష్ణుకథలు వినిన పాపములు నశించును. హరికథలను చెప్పువారిలో నీవు 
సకల వేదముల నెతింగినవాడవు. మునిపుంగవా! నే నిప్పుడున్న పుణ్యాత్ములలో 
నగ్రగణ్యుడనైతిని. 

ఇది శ్రీస్మాన్సపురాణమున తీర్థఖండమున శ్రీవేంకటాచల మాహాత్యమున వరాహావతార 
వర్ణనమను ఎనిమిదవ అధ్యాయము. 


य + ౪. 4 శైతెకణ 


తొమ్మిదవ అధ్యాయము 
శంఖుడను రాజు చరిత్ర 


భరద్వాజుడు :- 
అర్జునా! భగవంతు డీపర్వతమున నెట్లు ప్రకటితుడాయెనో ఆ యాశ్చర్యకరమగు 
కథను చెప్పెద నాకర్ణింపుము. 1 


హైహయవంశమున పుట్టిన (శుతాభిధానుడను రాజు ప్రజలను తన బిడ్డలను వలె 
చాలకాలము పరిపాలించుచుండెను. 2 


అతని సద్దుణవంతుడగు శంఖు దను పుత్రుడు సకలశాస్త్ర పారంగతుడై భూమిని 
పరిపాలించెను. 3 


అతనికి పద్మపత్రవిశాలనేత్రుడగు జగన్నాథునియందు ఇతర ఫలములనుకోరని 
సుస్థిరమైన అనన్యభక్తి కలిగెను. 4 


అతడు ప్రతిదినమునను దేవదేవుడును, జగత్తునకు ప్రభువును, అంతము లేనివాడును 
పురుషశ్రేష్టుడును ఆశ్చర్యకర వైభవముకల శ్రీమన్నారాయణునియందు దృఢమగు 
నమ్మకము కలిగి ర్‌ 


454 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
చక్రే వ్రతాని దానాని పుణ్యాని వివిధాని చ । 
వేదవేద్యస్య నియతం ప్రీత్యర్థం మధువిద్విషః ॥ 
తముద్దిశ్యైవ విదధే వాజిమేధాదికాన్‌ క్రతూన్‌ । 
యథోక్తదక్షిణాయోగాత్‌ ప్రీణితాశేషభూసురః ॥ 
ఇష్టాపూర్తాత్మకం చక్రే కర్మజాతమతన్ధితః । 
విన్యస్తహృదయో నిత్యం కేశవే భక్తవత్సలే ॥ 
స్మరత్యజస్రం గోవిన్దం జగత్యచ్యుతమవ్యయమ్‌। 
పూజయత్యబ్దనయనం సంకీర్తయతి శార్‌జ్లిణమ్‌ ॥ 
శృణోతి సతతం రాజా సంసారార్ణవతారిణీః । 
పౌరాణికైః సమాఖ్యాతాః పవిత్రా వైష్ణవీ కథా ॥ 
బ్రాహ్మణానర్చతిస్మాయం హరిప్రీత్యర్థమేవ చ । 
ఇత్థం సర్వాత్మనా యుకో ప్య(శ్రాన్తః పృథివీపతిః ॥ 
నాపశ్యత్‌ శాశ్వతైశ్వర్యం స్వతన్తం పురుషోత్తమమ్‌ । 
అప్రాష్య దర్శనం విష్ణో సర్వయజ్ఞమయాత్మనః । 
స శోకాక్రాన్తహృదయః పరాం చిన్తా ముపాగమత్‌ ॥ 
శంఖః :- 
పరస్సహసైర్దననైః అతీతైర్దుషృతం బహు । 
కృతం మయా యదప్రాప్తం హృషీకేశస్య దర్శనమ్‌॥ 
ఉపార్ణితానాం తపసాం అనేకైః పూర్వజన్మభిః । 
९१६३० హి ఫలం విష్ణోః దర్శనం మధుఘాతినః ॥ 
కథం ను యాయాద్భగవాన్‌ విషయం మమ నేత్రయోః। 
కదా వా లభ్యతే శ్రేయః తద్వాక్యాకర్ణనాత్మకమ్‌ ॥ 

455 


10 


11 


12 


13 


14 


15 


శ్రీస్మాందపురాణే, తీర్థఖణ్ణే, సువర్షముఖరీమాహాత్మే నవమోల_ధ్యాయః 


దానములను అనేకరకముల వ్రతములను, పుణ్యములను, వేదములచేతను మాత్రమే 
యెజుంగదగిన శ్రీమన్నారాయణుని ప్రీతికై ప్రతిదినము నాచరించుచుండెడివాడు. 6 


ఆ శ్రీమన్నారాయణుని ప్రీత్యర్థమే అశ్వమేధాదియజ్ఞముల నాచరించెను. శాస్త్రములో 
చెప్పిన విధముగా దక్షిణల నిచ్చుట వలన బ్రాహ్మణులను సంతసింపజేయుచు. 7 


ఇష్టాపూర్తమను కర్మకాండమునంతను పరాకులేక యొనరించెను. భక్తులదోషము 
లనైనను గుణములుగా పరి(గహించు శ్రీమన్నా! రా యణునియందు మనసు 
నుంచి(ఇష్టమనగా యజ్ఞాదులు, పూతమనగా నూతులు, చెరువులు మొ 
త్రవ్వించుట) 8 


అతని నెల్లపుడును తలంచుచుండును. పూజించుచుండును. కీర్తించుచుండును. 
పుండరీకాక్షుని నిర్వికారుడగు నచ్యుతుని గూర్చి పలుకుచుండును. 9 
సంసారసాగరమునుండి ఉద్ధరింపజేయు పవిత్ర విష్ణుకథలను పౌరాణికులు 
చెప్ప్తుచుండగా సతతము వినుచుండును. 10 


శ్రీమన్నారాయణుని సంతోషమునకై బ్రాహ్మణుల నర్చించు చుండును. ఈ విధముగా 
నన్నివిధముల వ్రతములను విసుగులేక సల్పుచున్నను 11 
శాశ్వత పెన్నిధియు సర్వయజ్ఞస్వరూపుడును నగు పురుషోత్తముని కనుగొనజాలక 
పోవుటచే దుఃఖముచే నిండిన మనసు కలిగి మిక్కిలి చింతించసాగెను. 12 


శంఖుడు :- 

శ్రీమన్నారాయణుని దర్శనము లభీంపకుండుటకు గడచిన అనేకవేల జన్మలలో 
నేననేక పాపముల నొనర్శితిని. 13 
అనేక పూర్వజన్మలలో నార్జించిన తపస్సులకు మధుసూదను డగు శ్రీమన్నారాయణుని 
దర్శనమే ఫలమగుచున్నది. 14 
నా కనులకు భగవంతుని దర్శనభాగ్య మెట్లు కల్గునోకదా! అతని మాటలను విను 
పుణ్య మెప్పుడు లభించునోకదా! 15 

456 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


హా ధిజ్మాం విహితాగస్మం క్రియాసాఫల్యవర్ణితమ్‌ I 
నారాయణకృపాదూరం సంసారక్షేశగోచరమ్‌ ॥ 
భరద్వాజః :- 

ఇతి చిన్లాకులే తస్మిన్‌ రాజ్ఞి జీవితనిఃస్పృహే । 
అదృశ్యమూర్తి స్సర్వేషాం శృణ్వతామాహ కేశవః ॥ 
శ్రీ భగలాన్‌ :- 

మా శోకస్య వశం యాయాః శృణు వక్ష్యామి తే హితమ్‌! 
మదేకశరణం సాధుం త్వాం త్యక్ష్యామి కథం నృప ॥ 
ఆయం వేజ్మటనామాద్రిః త్రిషు లోకేషు విశ్రుతః । 
వైకుణ్ణాదపి మే రాజన్‌ ఆవాసో౭_తిప్రియావహః ॥ 
తం గత్వా భూధరవరం తవ భక్తా తపస్యతః । 

గతే సహ(సే వర్నాణాం యాస్యామ్యాలోకనీయతామ్‌॥। 
భవానివోద్యతో౭_గస్ఫో మమ దర్శనమజ్ఞుసా । 
క్వవా సన్హృశ్యతే విష్ణుః ఏవమాహ చతుర్ముఖమ్‌ ॥ 
వృషభాద్రౌ హరిర్ధష్టుం లభ్యతే నియతాత్మభిః । 

గచ్చ తత్రేతి మునయే కథయామాస పద్మభూః ॥ 
अरदो) रदत ఆదిష్టః కుమృసమృవః । 
అజ్ఞానాద్రౌ మహావాసే తపస్తప్తుం సమేష్యతి ॥ 

తస్మిన్‌ మహీధరే పుణ్యే కృతవాసో భవానపి । 
ఆరాధ్య మాం తపోనిష్టో మమ దర్శనమాప్ప్వుసి ॥ 


457 


16 


17 


18 


19 


20 


21 


22 


23 


24 


శ్రీస్మాందపురాణే, తీర్థఖణ్ణే, సువర్షముఖరీమాహాత్మే నవమోల_ధ్యాయః 
పాపాత్ముడను, చేసిన సుకృతములు ఫలించనివాడును, శ్రీమన్నా రాయణుని దయకు 
దూరమైనవాడును. సంసార కష్టపరంపరలకు మాత్రమే వశమైన నాకు ధిక్మారము16 
భరద్వాజుడు 


అని ఇట్లు శంఖుడు చింతించుచు దేనియందును ఆశలేక జీవితమును 
గడుపుచుండగా శ్రీమన్నారాయణుడు పరోక్షముగా (కనపడకయే) నుండి అందరు 


వినుచుండగా 17 
శ్రీ భగలానుడు :- 

రాజా! నీవు దుఃఖించవలదు. నీకు హితమును తెలిపెదను. నన్నే దిక్కని నమ్మిన 
నీవంటి సుజనుని నే నెట్లు విడతును? 18 


ఈ వేంకటాచలము ముల్లోకములయందును ఖ్యాతిని గడించినది. వైకుంఠము 
కంటెను నాకీ వేంకటాచలవాసమే అతిప్రియమైనది. 19 


ఆ పర్వత (గ్రేష్టమునకేగి నీవు భక్తితో తప మాచరించుచుండగా వేయి సంవత్సరములు 
గడచిన పిమ్మట ప్రత్యక్షమగుదును. 20 


నీవలెనే అగస్యుడు నన్ను వెంటనే సందర్శించవలెనను కోరికతో “విష్ణు వెచ్చట 
ప్రత్యక్షమగునని బ్రహ్మ నడిగెను. 21 


శ్రీమన్నారాయణుని వృషభాద్రియం దింద్రియని[గ్రహము కలవారు కాంచవచ్చును. 
అచ్చటి కేగుమ'ని బ్రహ్మ తెలుపగా 22 


అగస్యుడు గొప్ప వాసస్థానమగు అంజనాద్రియందు తప మాచరించుటకు రాగలడు. 


నీవును పవిత్రమగు నా వేంకటాచలమున నివసించి తపోనిష్టుడై నన్నారాధించి 
నా దర్శనమును పొందగలవిని 24 


458 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
భగవదుక్యా శంఖనృపస్య శ్రీవేంకటాచలాగమనమ్‌ 
భరద్వాజః :- 
ఇత్యాజ్ఞప్తో భగవతా శజ్ఞో దానవవైరిణా । 
జగామ ప్రీతిమతులాం “'ధన్యో౭ స్కీ తి స్వచేతసి । 


విన్యస్య తనయం వజం ప్రజాపాలనకర్శ్మణి । 
గోవిన్దదర్శనాపేక్షీ నారాయణగిరిం యయౌ ॥ 


అస్య శ్యృజ్ణే సముత్తుజ్లే స్వామిపుష్కరిణీం శుభామ్‌ 
దివ్యైః పయోభిరాపూర్ణాం అపశ్యదమృతోపమైః ॥ 
అనేకసిద్దగన్లర్వ దేవర్షిగణసేవితామ్‌ । 
५ ^ न 

భవతాపప్రశమనీం సర్వతీర్ధసమాశ్రయామ్‌ ॥ 
జలకాకబకక్రౌళ్చు హంసకారణ్దవాకులామ్‌ । 
కుముదోత్పలరాజీవ సౌగస్థికమనోహరామ్‌ ॥ 
తాం దృష్ట్వా పద్మినీం దివ్యాం తత్తీరే విహితోటజః 
తోషితః స్నానపానాద్యై నిర్వికల్పమనోగతిః ॥ 


సర్వకర్మాణి విన్యస్య జగదీశే జనార్దనే I 
జపధ్యానపరో నిత్యం తపస్తేపే సుదారుణమ్‌ ॥ 


భగవద్దర్శనార్థమగస్త్యస్య వేంకటాచలాగమనమ్‌ 
తస్మిన్నేవ మునిః కాలే శాసనాత్పరమేష్టినః I 
అగస్టో9_ప్యాససాదాద్యం శైలం మునిశతావృతః ॥ 
ప్రతీచీం దిశమారభ్య కృతయత్నః ప్రదక్తిణే I 
పశ్యంస్తీర్థాని పుణ్యాని బభ్రామ సుచిరం గిరౌ ॥ 


459 


25 


26 


27 


28 


29 


30 


31 


32 


33 


230 


శ్రీస్మాందపురాణే, తీర్థఖణ్ణే, సువర్షముఖరీమాహాత్మే నవమోల_ధ్యాయః 


భగవంతుని యాజ్ఞచే శంఖుడు శ్రీవేంకటాచలమునకేగుట 
భరద్వాజుడు :- 
భగవంతుడు తెలుపగా శంఖుడు “ధన్యుడనైతినిని తన మనమున మిక్కిలి 
సంతసించెను. 25 


తన పుత్రుడగు వజ్రని ప్రజాపరిపాలనకృత్యమున నియమించి శ్రీమన్నారాయణుని 
దర్శించు కోరికతో నారాయణ పర్వతమున కేగెను. 26 


ఎత్తగు నీ వేంకటాచల శిఖరమున పవిత్రమై అమృతమువలె రుచికరములగు 
దివ్యమైన నీటితో నిండిన స్వామి పుష్కరిణీ నదిని గాంచెను. 27 


ఆ స్వామిపుష్కరిణి సిద్దులచేతను, గంధర్వులచేతను, దేవతల చేతను, బుషులచేతను 
సేవింపబడుచుండెను, సంసార తాపమును పోగొట్టునదై, సకల తీర్థరాజముల 
కాశ్రయమై 


నీటికాకులు, కొంగలు, క్రౌంచములు, హంసలు, బెగ్గురు పక్షులతో కూడినదై 
తెల్లకలువలు, నల్లకలువలు, పద్మములు సౌగందిక పుష్పములతో 
మనోహరమైయుండెను. 29 
అట్టి పుష్కరిణిని గాంచి ఆ తీరమున పర్ణశాలను నిర్మించుకొని స్నానపానాదుల 
నొనరించి వికారమును చెందని మనో వ్యాపారము కలిగి 30 
జగత్ర్రభువగు శ్రీమన్నారాయణునియందు సమస్తకర్మలను అర్థించి అన్నివేళల 
యందును జపమునందును ధ్యానము నందును ఆసక్తికలవాడై ఘోరతపము 
నాచరించెను. 31 


భగవంతుని దర్శించుటకై అగస్తుడు వేంకటాచలమునకేగుట 
కొంతకాలము గడచినవిమ్మట (బవ్మాయాజ్ఞ చే అగస్త్య మవోముని 


మునిగణపరివృత్తుడై శ్రీ వేంకటాచలమును సమీపించెను. 32 

ప్రదక్షిణముచేయు తలంపుతో తూర్పుదిశను మొదలుకొని పుణ్యతీర్థములనన్నిటిని 

సేవించుచు చాలకాలము పర్వతమున సంచరించెను. 33 
460 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
తత్ర తత్ర దదర్శాసౌ హరిదర్శనలాలసాన్‌ । 
విరిజ్చిగుహశక్రేశ విష్వక్సేనాదికాన్‌ క్రమాత్‌ ॥ 
సనకాద్యాంశ్చ యోగీన్హాన్‌ నారదప్రముఖాన్‌ బుషీన్‌ । 


సిద్దగన్టర్వదైతేయ యక్షరాక్షసపన్నగాన్‌ ॥ 


అ 0 స్ట 
ठ सः సమ్మాన్యమానోల_సౌ ప్రశ్రయప్రియభాషతైః । 
పశ్యన్నాశ్చర్యభూతాని సర్వాణి విచచార హ ॥ 
స్నాత్వా తీర్థేషు సర్వేషు స్మన్టధారాదికేషు చ । 
తత్ర తత్రార్చయామాస గోవినం జగతాం పతిమ్‌ ॥ 
ఏవం ట్రాన్వ్వా గతే౭_బ్దానాం సహ[సైర్మునిసత్తమః । 
అపశ్యన్‌ పుణ్జరీకాక్షం చిన్హాశోకపరో9_భవత్‌ ॥ 
తస్మిన్మాలే సమాజగ్య్ముః ధిషణోశనసౌ పునః । 
రాజోపరిచరో నామ వసుశ్చ తమృషీశ్వరమ్‌ ॥ 

అగస్త్యం ప్రతి గురువస్వాద్యుక్తిః 
అస్మాకం సఫలం జాతం జీవితం మునిసత్తమః । 
దృష్టో భవాన్‌ యదస్మాభిః నారాయణ ఇవా పరః ॥ 
బ్రహ్మణా లోకనాథేన యదాదిష్టా వయం మునే । 
అచ్యుతాలోకనపరాః తదిదం కథ్యతే తవ ॥ 
అస్తి దక్షిణదిగ్భాగే వేజ్మటో నామ భూధరః । 
శ్వేతద్వీపాదపి హరేః ఆవాసో౭£_యమఖీప్ప్సితః ॥ 
తస్మిన్‌ గిరావగస్యస్య శజ్ఞస్య చ మహీపతే । 
దర్శయిప్యతి గోవిన్లో నిజరూపం జగద్దురుః ॥ 
తదానీం సర్వదేవానాం బుషీణాం యక్షరక్షసామ్‌ । 
అస్మాకం దేవదేవస్య దర్శనం సమృవిష్యతి ॥ 

461 


34 


35 


36 


37 


38 


39 


40 


41 


42 


43 


44 


231 


శ్రీస్మాందపురాణే, తీర్థఖణ్ణే, సువర్షముఖరీమాహాత్మే నవమోల_ధ్యాయః 


శ్రీమన్నారాయణ దర్శనాసక్తులగు బ్రహ్మ కుమారస్వామి దేవేంద్రుడు రుద్రుడు 


విష్వక్సేనాదులను 34 
సనకాదియోగీంద్రులను, నారదాదిబుషులను, సిద్ధ, గంధర్వ, అసుర, యక్ష్మ 
రాక్షస, నాగేంద్రులను వరుసగా దర్శించి 35 


వినయముతో గూడిన మధురభాషణలచే వారిచే గౌారవింప బడుచు 
ఆశ్చర్యవిశేషములను గాంచుచు అన్నిచోట్లను తిరిగెను. 36 


కుమారధారాదిధారలయందు స్నానమాచరించి జగత్రభువగు గోవిందు నా యా 
స్టలములయందు పూజించుచు 37 


ఇట్లు తిరుగుచుండగనే వేలకొలది సంవత్సరములు గడచిపోవుచుండగా 
శ్రీమన్నారాయణుని దర్శింపజాలక విచార గ్రస్తుడాయెను. 38 
ఆ సమయమున బృహస్పతి, శుక్రాచార్యుడు, ఉపరిచరవసు వనురాజు అగస్వుని 
వద్ద కేతెంచిరి. 39 
అగస్యునితో బృహస్పతి వసువు మొదలగువారు సంభాషించుట 

మునిత్రేష్టా! శ్రీమన్నారాయణునివలె నున్న మిమ్ము గాంచి మా జీవితము 
సఫలమైనది. 

జగత్ర్రభువగు చతుర్ముఖునిచే శ్రీమన్నారాయణ దర్శనాసక్త చిత్తులమగు మే 
మాజ్ఞాపింప బడిన విధమును తెలిపెదము. 41 


२9 


దక్షిణదిక్కున శ్రీ వేంకటాచలమున్నది. శ్వేతద్వీపముకంటెను శ్రీ శ్రీనివాసు 
వెంకటాచలమే మిక్కిలి ప్రియమగు స్థానము. 42 


ఆ పర్వతమున అగస్తునకును, శంఖుమహారాజునకును జగదా చార్యుడగు 
నారాయణుడు తన నిజస్వరూపమును చూపగలడు. 43 


ఆ సమయమున సమస్తదేవతలకును, బుషులకును, యక్షులకును, రాక్షసులకును, 


మాకును దేవదేవుని దర్శనము లభించగలదు. 44 


462 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
అచిరేత్రైవ తద్భావి తతః సన్రక్తకల్మషాః । 
అన్వేష్టుం గచ్చతాగస్త్యం తస్మిన్నారాయణాచలే 11 
ఇత్యాజ్ఞప్తా వయం ధాత్రా సమాగమ్యాత్ర భాగ్యతః । 
దృష్టవన్లో మహాభాగం భవన్తం భూరితేజసమ్‌ ॥ 
భవతా సహితా గత్వా స్వామిపుష్కరిణీతటే । 
తమప్యాలోకయిష్యామః శజ్ఞం భాగవతోత్తమమ్‌ ॥ 
A A 
అగన్యాదికృత శ్రీవేంకటాచలస్థ రమ్యవస్తుదర్శనమ్‌ 
భరద్వాజః :- 
గీప్పతిప్రముఖైరిత్ధం ఆదిష్టః కుమృసమృవః । 
శోకజాలం పరిత్యజ్య యయౌ తైః సహితో ద్రుతమ్‌। 
స దదర్శ మహావృక్షాన్‌ ఫలపుష్పభరానతాన్‌ । 
ప్రరూఢశాఖానికర చ్చాయాచ్చాదితది క్తటాన్‌ ॥ 
సింహదన్తావలవ్యాఘ్ర వరాహమహిషాదికాన్‌ । 
మృగానాలోకయామాస పన్ఫానం చాన్తరాన్తరా ॥ 
తైస్తదానీం దద్భశిరే సానవో9_ ప్యమ్చుభృద్భృతః । 
సువర్ణరౌప్యతామ్రూది శోభితాః తత్ర తత్ర తు ॥ 
= నిర్వాపితదివౌకసః । 
వేగోద్భతశిలాదృష్టాః శతశో గిరినిర్హరాః ॥ 
తేషామాపాదయామాస ప్రమోదం మన్దమారుతః । 
కమలామోదసంవాహీ విచరన్‌ గిరిసానుషు। 
శుకానాం కోకిలానాజ్బ తదా శు[్రువిరే గిరః ॥ 
తత్ర తత్ర సమాసీనాన్‌ విస్తీర్ణాసు దృషత్సు తే । 
సిద్ధానపశ్యన్‌ కృష్ణస్య గాయతో గుణవైభవమ్‌ ॥ 
463 


45 


46 


47 


48 


49 


50 


51 


59 


53 


54 


శ్రీస్మాందపురాణే, తీర్థఖణ్ణే, సువర్షముఖరీమాహాత్మే నవమోల_ధ్యాయః 


అది త్వరలోనే ఫలించు సమయ మాసన్నమైనది. కావున పాప రహితులగు మీ 
రందరును ఆ నారాయణాద్రియం దగస్యుని వెదకుటకు వెళ్ళుడిని 45 


బ్రహ్మ ఆజ్ఞాపింపగా మా పుణ్యవి శేషమున మహాతేజశ్ళాలియు పావనుడవునగు 


నిన్ను దర్శించితిమి. 46 
నీతో గూడ స్వామి పుష్కరిణీ తీరమునకేగి భాగవతోత్తముడగు శంఖునిగూడ 
సందర్శించ గలము. 47 


అగస్తుడు మొదలగు మహర్షులు శ్రీవేంకటాచలమునందలి 
సుందర ప్రదేశములను దర్శించుట. 


భరద్వాజుడు :- 
బృహస్పతి మొదలగువారిచే నగస్యుడీవిధముగా నాజ్ఞాపింప బడి విషాదమును 
వీడి వారితోగూడ వెంటనే వెడలెను. 48 


దృఢముగా పెరిగిన శాఖల సముదాయముల నీడలచే వ్యాపింప బడిన దిగంతములు 
గలిగి ఫలపుష్పములచే నిండి వంగియున్న మహావృక్షములును 49 
సింహములను, ఏనుగులను, పులులను, వరాహములను, దున్నలను, మృగములను 
అచ్చటచ్చట దారులను గాంచెను. 50 
అచ్చటచ్చట బంగారము, వెండి, రాగిమొదలగు వాటిచే ప్రకాశించుచున్న 
మేఘములను వహించు పర్వతచరియలను వారు దర్శించిరి. 51 
పైకెగురుచున్న తరంగములయందలి తుంపరుల వర్షముచే శాంతింప చేయబడిన 
చాతకపక్షులు కలిగిన వేగముచే లేవ నెత్తబడిన శిలలు గలిగినట్టియు నూర్లకిది 
సెలయేరులను గాంచిరి. 52 


తామరపద్మముల పరిమళమును మోయుచు కొండ చరియల యందు సంచరించుచు 
మందానిలము వారికి సంతోషమును కలుగజేసెను. చిలుకలయొక్కయు 


కోకిలలయొక్క మధుర భాషణములను వినిరి. 53 

విశాలమగు జాళ్ల మీద కూర్చుని శ్రీకృష్ణుని గుణవైభవమును గానము చేయుచున్న 

సిద్దులను గాంచిరి. 54 
464 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
అగస్యప్రముఖా స్సర్వే పరిక్రమ్య మునీశ్వరాః । 
స్వామి పుష్కరిణీం దివ్యాం దదృశుః విమలోదకామ్‌ ॥ 
తత్తీరే విహితావాసం అపశ్యచ్భజ్ఞభూపతిమ్‌ | 
వాజ్మనఃకాయజం కర్మ సన్నివేశ్య స్థితం హరౌ ॥ 
స తానాలోక్య సహసా మునీన్హాన్‌ సంశ్రితవ్రతాన్‌ । 
యథోక్తమకరోత్పూజాం ప్రణామస్తుతిపూర్వికామ్‌ ॥ 


ఆసీనాస్తత్ర తే సర్వే సమ్ఫా వ్యాన్యోన్యముత్సుకాః I 
గోవిన్దకీర్తనపరాః కృతార్థత్వం ప్రపేదిరే ॥ 
౧-౨ ®థ 


ఇతి శ్రీస్మానపురాణే తీర్థఖజ్జే శ్రీవేజ్మటాచలమాహాత్వే వేజ్బటాచలం ప్రతి 


శజ్ఞాగస్యాద్యాగమనవర్ణనం నామ నవమో౭_ ధ్యాయః. 


==> ° ल्व 


అథ దశమాధ్యాయః 


అగస్యశజ్ఞాదితపస్తుష్టస్య భగవతః ఆవిర్భావః 


భరద్వాజః :- 
తేషాం హరౌ జగన్నాధే సమావేశితచేతసామ్‌ । 
దినత్రయం గతం తత్ర పూజాస్తోత్రపరాత్మనామ్‌ ॥ 


తృతీయే దివసే ప్రాప్తే తే సర్వే నిద్రితా నిశి । 
అన్తే చతుర్ణయామస్య దదృశుః స్వప్నముత్తమమ్‌ ॥ 
యావ ® = 


శజ్ధచక్రగదాపాణిం ప్రసన్నం పురుషోత్తమమ్‌ । 
వరదానాయ సమాప్తం అపశ్యన్‌ స్మేరలోచనమ్‌ ॥ 


465 


55 


56 


57 


58 


233 


శ్రీస్కాందపురాణే, कुकु, సువర్ణముఖరీమాహాత్మ్యే దశమో౭_ ధ్యాయః 


అగస్యాది మునీశ్వరులందరును కొండకు ప్రదక్షిణ మాచరించి నిర్మలజలము 
గల దివ్యమగు స్వామిపుష్కరిణీనదిని సందర్శించిరి. 55 


దాని తీరమున నివాసము నొనరించుకొని త్రికరణములచే నాచరించిన కర్మలను 
శ్రీమన్నారాయణునియందు సమర్పించు చున్న శంఖనృపతిని వీక్షించిరి. 56 


శంఖనృపతియు నియమోపేతులగు మునీంద్రుల నవలోకించి వెంటనే 
నమస్మారస్రోత్రాదు లచే శాప్రోక్తరీతిగా పూజించెను. 57 
అచ్చట వారందరు నొకరినొకరు పూజించుకొనుచు నుత్సాహ ముతో గోవిందుని 
స్తుతించుచు కృతార్గ్టులైరి. 58 


శ్రీస్మాందపురాణమున తీర్థఖండమున శ్రీవేంకటాచలమాహాత్యమున శ్రీ 
వేంకటాచలమునకు శంఖ అగస్వాది మునీంద్రులు 
విచ్చేయుటయనెడు తొమ్మిదవ అధ్యాయము. 


- य 62. + శతక 


పదియవ అధ్యాయము 
అగస్యముని శంఖభూపతుల తపస్సుచే సంతోషించి 
భగవంతుడు ప్రత్యక్షమగుట 


భరద్వాజుడు :- 

శ్రీమన్నారాయణునియందు మనస్సును లగ్నముచేసి పూజలను స్తోత్రముల 
నొనరించు చుండగా నగస్యాదులకు మూడుదినములు గడచెను. 1 
మూడవ దినమున రాత్రిసమయమున వారందరును నిద్రించు చుండగా 
నాల్బవరూము చివర 2 
శంఖచక్రగదలను ధరించి ప్రసన్నుడై వరమునిచ్చుటకు వచ్చి నట్టియు, వికసించిన 
నేత్రపద్మములు గల శ్రీమన్నారాయణుని గాంచిరి. 3 

466 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 

ఉత్థాయ ముదితా౭_త్మానో గృహాన్నిర్గత్య పావనే । 
స్వామిపుష్కరిణీతోయే సస్నుః విధివదాదరాత్‌ ॥ 
విధాయ విధివత్మర్మ సర్వే దినముఖోచితమ్‌ । 
గృహాన్‌ ప్రత్యాయయుర్దేవం ఆరాధయితుమచ్యుతమ్‌॥। 
సద్యః శ్రేయస్కరం మార్గే నిమిత్తం పక్షిసూచితమ్‌ । 
దృష్ట్వా ప్రసాదం దేవస్య కరస్థం మేనిరే తదా ॥ 
తతస్రిలోకకర్తారం పూజయిత్వా జనార్దనమ్‌ । 
తుష్టువుర్వివిధై స్తోతైః పవితైః వేదవర్ణితైః ॥ 
స్తోత్రావసానే కౌన్తేయ మునీన్దః కుమృసమృవః । 
జజాప శజ్ధసహితో మన్రమష్టాక్షరం హరేః ॥ 
ఇత్థం తేషాం జగత్స్వామి న్యచ్యుతే9_ర్పితచేతసామ్‌। 
అగ్రభాగే ప్రాదురభూత్‌ ఏకం తేజో మహాద్భుతమ్‌॥ 
అనేకకోటి సజ్ఞ్యానాం ఆదిత్యేన్దహవిర్భుజామ్‌ । 
ఏకీభూయామృరతలే జ్యోతిర్జాలమివ స్థితమ్‌ ॥ 
తత్తేజో వీక్ష్య తే సర్వే నితాన్తాశ్చర్యగోచరాః । 
దధ్యుర్నారాయణం దివ్యం పరమానన్గవిగ్రహమ్‌ ॥ 
వాజ్మానసపథాతీతం విశ్రుతైశ్వర్యభాసురమ్‌ । 
సహస్రనేత్రం సాహస్ర బాహుపాదైస్సమన్వితమ్‌ ॥ 
తప్తకార్తస్వరనిభ స్ఫురత్మాన్తిమనోహరమ్‌ । 
దంహ్షాకరాలం దుర్దర్భం వమన్తం దహనచ్చటాః ॥ 
కౌస్తుభేన విరాజన్తం దధాన మురసి శ్రియమ్‌ । 
అవిచిన్యమనాద్యన్తం అత్యన్తభయదాయకమ్‌ ॥ 

467 


10 


11 


12 


13 


14 


234 


శ్రీస్కాందపురాణే, कुकु, ०6० దశమో9_ ధ్యాయః 
వెంటనే మేల్మాంచి సంతోషితాంతరంగులై తమ ఆవాసము నుండి వెడలివచ్చి 
పవిత్రమగు స్వామిపుష్మరిణీ సరోవరమున యథా శాస్త్రముగా నాదరముతో స్నానము 
నాచరించిరి. 4 
ర్‌ప్రాతఃకాలమున నాచరింపదగిన కృత్యములనన్నిటి నాచరించి శ్రీమన్నారాయణుని 
ధ్యానించుటకై తమ నివాసములకు మరలి వచ్చిరి. ర్‌ 
వచ్చుచున్న మార్గమున శుభసూచకమగు పక్షుల శకునములను గాంచి 
శ్రీమన్నారాయణుని యను(గహము తమకు సులభ సాధ్యమని తలంచిరి. 6 
అంతట ముల్లోకములకు ప్రభువగు శ్రీమన్నారాయణుని పూజించి పవిత్రములును 
వేదవర్ణితములును నగు ననేక స్తోత్రములచే స్తుతించిరి. 7 
స్తోత్రము పూర్తియైన పిమ్మట అగస్య మౌనీంద్రుడు శంఖ నృపతితో గూడి 
శ్రీమన్నారాయణుని యపష్సాక్షరీ మంత్రమును జపించెను. 8 
ఈ విధముగా జగత్ర్రభువగు శ్రీమన్నారాయణ చరణారవిందార్పిత చిత్తులగు 
వారియెదుట 9 
అనేకకోట్ల సూర్యచంద్రాగ్నుల కాంతిపుంజ మాకసమున నుదయించెనోయనునటుల 
నొక ఆశ్చర్యకరమైన మహా తేజము ప్రత్యక్షమాయెను. 10 
ఆ తేజము నాలోకించి వారందరును మిక్కిలి ఆశ్చర్యమును చెందినవారై గొప్ప 
ఆనందనిలయుడును 11 
వాక్కునకును మనస్సునకు నగోచరుడును, మహదైశ్వర్యముచే ప్రకాశించువాడును 
వేయినేత్రములు, వేయిపాదములు కల వాడును, 12 


మేలిమిబంగరువంటి కాంతిచే సుందరుడును, భయంకరకోరలు గలవాడును, 

చూడశక్యము కానివాడును, అగ్నిజ్వాలలు వెడలగ్రక్కు వాడును, 13 

కౌస్తుభముచే ప్రకాశించువాడును, వక్షస్థలమున లక్ష్మిని ధరించినవాడును, ఆలోచింప 

శక్యము కానివాడును, ఆది మధ్యాంతరహితు డును, మిక్కిలి భయంకరుడును, 14 
468 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 

ప్రకాశయన్తం బ్రహ్మోణ్ణం సర్వమాత్మని సర్వగమ్‌ । 
అగస్వశజ్ఞప్రముఖాః తే సర్వే హష్టచేతసః 11 
తమాలోక్య జగన్నాథం భూయో భూయో వవన్దిరే । 
భ్రమన్తి లోకరక్షార్థం ఆయుధాని తదా హరేః ॥ 
నిజతేజోబలో పేతా న్యాజగ్ముస్తం నిషేవితుమ్‌ । 
చక్రమార్మప్రభం దివ్యా గదాఖడ్గశ్చ 32588 ॥ 
పుజ్జరీకం చోగ్రరవః పాజ్బజన్యః శశిప్రభః । 
తదా (బ్రహ్మోజ్ఞమభిలం పూరయామాస నిర్భరః ॥ 
పాబ్బుజన్యస్య ०29९६ సర్వాసురభయజ్బ్మరః । 
పాబ్బుజన్యధ్వనిం (శ్రుత్వా నితాన్తాశ్చర్యభీషణమ్‌ ॥ 
ఆయయుుర్లేవతా సర్వాః స్వం స్వం వాహనమాస్టితాః। 

ద్‌ థె 
బ్రహ్మా రుద్రః శతమఖః సనకాద్యాశ్చ యోగినః ॥ 
వసిష్టముఖ్యా మునయో + I 
విష్వక్సేనో గరుత్మాంశ్చ విష్ణుభృత్యా జయాదయః ॥ 
సరూపాశైవ యే నిత్యాః శ్వేతద్వీపనివాసినః I 
సుమనోద్రుమసమూతా సుమనోవృష్టిరద్భుతా ॥ 
పపాత మేదురామోద మోదితాశేషమానసా । 
నన్ఫతుర్దివ్యసుదృశో జగుః కిన్నరపుజ్జవాః ॥ 
తుష్టువుర్దర్హతరలాః సురగన్ధర్వచారణాః I 
దృష్ట్వా తే పుణ్బరీకాక్షం ప్రసన్నం భక్తవత్సలమ్‌ । 
ప్రణమ్య తోషయామాసుః సాష్టాజ్ఞం వివిధైః స్తవైః॥। 


469 


15 


16 


17 


18 


19 


20 


21 


22 


23 


24 


235 


శ్రీస్కాందపురాణే, कुकु, సువర్దముఖరీమాహాత్త్యే దశమో9_ ధ్యాయః 
(బ్రహ్మాండమునంతను తనయందు ప్రకాశింపజేయువాడును, సర్వవ్యాపియునగు 
శ్రీమన్నారాయణుని అగస్యాదులందరును ధ్యానించి 15 


సంతసించి మరల మరల నమస్కరించిరి. ఆ సమయమున లోకరక్షణకై 
తిరుగుచుండిన నారాయణుని ఆయుధములన్నియు 16 


తమ తేజస్సు బలముచే కూడినవై సూర్యకాంతిగల చక్రమును, దివ్యమగు గదయు, 
నందకమనుపేరుగల ఖద్గ్దమును, పద్మమును, 117 


భయంకర ధ్వనిగలిగి తెల్లని కాంతిగల పాంచజన్యమును శ్రీమన్నారాయణుని 
సేవించుటకై విచ్చేసినవి. పాంచజన్యము దృఢముగా రాక్షసులకు భయమును 
గొల్పుచు బ్రహ్మాండ మంతయు నిండునటుల ధ్వనింపసాగాను. 18 


ఆ పాంచజన్యధ్వని రాక్షసులకందరకును భయమును చేకూర్చున దాయెను. అట్టి 
ఆశ్చర్య భయసంభ్రమములను చేకూర్చు ధ్వనిని విని 19 


(బ్రహ్మ రుద్రుడు దేవేంద్రుడు తమ తమ వాహనములతోను సనకాది 
యోగీంద్రులు 20 


వసిష్టాది మునీంద్రులు, గంధర్వ, నాగ కిన్నరులును, విష్వక్సేన, గరుత్మంతులును, 
విష్ణుసేవకులగు జయవిజయాదులును, 21 


శ్వేతద్వీపనివాసులగు భగవంతునితో సమానాకారులగు నిత్యులు నేతెంచిరి. 
కల్పతరువునుండి అద్భుతమగు పుష్పవర్షము 29 


ఘనమగు పరిమళముచే నందరి మనసుల నానందింప జేయుచు వర్షించెను. 
దేవాంగన లాడిరి. కిన్నరపుంగవులు పాడిరి. 28 


సంతోషాంతరంగులై సురగంధర్వచారణులు సంతసించిరి. వా రందరును 
తామరపువ్వుల వంటి నేత్రములుగల భక్తవత్సలుడగు శ్రీమన్నారాయణుని సేవించి 
సాష్టాంగముగా నమస్మరించి అనేక స్తోత్రములచే స్తుతించిరి. 24 


470 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


బ్రహ్మాదయః :- 
జయ! విష్ణో! కృపాసిన్లో! జయ తామరసేక్షణ । 
జయ లోకైకవరద జయ (= ॥ 
అనన్త్నమక్షరం శాన్తం అవాజ్మనసగోచరమ్‌ I 
కో వా భవన్తం జానాతి చిదానన్గమయాత్మకమ్‌ ॥ 
అణోరణుతరం స్లూలాత్‌ సూలం సర్వాన్తరస్టితమ్‌ । 
థి థి థె 
త్వామామనన్తి పురుషం ప్రకృతేః పరమచ్యుతమ్‌ ॥ 
వేదాన్తసారరూపం త్వాం సర్వాన్తర్చాహ్యవర్తినమ్‌ । 
కో హి వర్ణయితుం శక్తో మాయాయత్తేషు దేహిషు ॥ 
భవదీయమిదం రూపం దృష్ట్వాతిభయదాయకమ్‌। 
భయోద్విగ్నా వయం సర్వే శాన్తం రూపం భజస్వ హ॥ 
భరద్వాజః :- 
ఇతి స్తుతో విరిజ్బాద్యైః ప్రసన్నో గరుడధ్వజః । 
మేఘఘోషప్రతిమయా వాచా సాదరమబ్రవీత్‌ ॥ 


బ్రహ్మాది ప్రార్థనయా భగవద్భహీత సౌమ్యరూప ప్రకారః 


భగలాన్‌ :- 


భయావహామిమాం మూర్తిం ఉత్ళజ్యాహం ప్రియావహమ్‌ । 


శాన్తం రూపం భజిష్యామి మాం పశ్యత నిరాకులాః ॥ 


ఇత్యుక్తా ९० :3& భూత్వా తస్మిన్నేవ క్షణాన్తరే । 
విమానే రత్నఖచితే బభూవ సుఖదర్శనః ॥ 


२8523: శాన్తో నీలోత్సలదలద్యుతిః । 
సువర్ణవర్ణవసనో రత్నభూషణభూషితః ॥ 


471 


25 


26 


97 


28 


29 


30 


31 


39 


33 


236 


శ్రీస్కాందపురాణే, €, ०6० దశమో9_ ధ్యాయః 
బ్రహ్మాదులు :- 
అంతట బ్రహ్మాదులు శ్రీమన్నారాయణుని గూర్చి కృపానిధే! పద్మపత్రాయతేక్షణా! 
భక్తలోకవరప్రదా! భక్తులబాధల తొలగించువాడా! జయము, జయము. 25 
అనంతుని, నాశరహితుని, శాంతుని, వాక్కునకును మనస్సున కును గోచరము 
కానివానిని, చిదానందస్వరూపుని నిన్ను తెలియజాలినవారెవరు? 26 
అణువస్తువులకంటె నణువును (వానిలోకూడా వ్యాపించ దగినవాడు) స్టూలవస్తువుల 
కంటె స్థూలమును, సర్వమునకు లోపలవ్యాపియు, (ప్రకృతికంటె గొప్పవాడగు 
పురుషుడనియు నిన్ను వేదములు చెప్పుచున్నవి. 27 
ఉపనిషత్తులలో ప్రధానునిగా చెప్పబడుచున్నట్టియు అన్నిటికిని లోపల బయట 
వ్యాపించియుండు నిన్ను ప్రకృతికి యధీనులగు చేతనులలో నెవ్వరు వర్ణించగలరు. 28 


మిక్కిలి భయంకరమగు నీరూపమునుగాంచి మేమందరము భయ పడుచున్నాము. 


శాంతరూపమును దర్శింపజేయు'మని ప్రార్థించిరి. 29 
భరద్వాజుడు :- 

ఇట్లు స్తుతింపగా శ్రీమన్నారాయణుడనుగ్రహించి మేఘ గర్భనమునుబోలు వాక్కుతో 
సాదరముగా 30 


బ్రహ్మాదుల ప్రార్థనచే భగవంతుడు శాంతరూపమున ప్రత్యక్షమగుట. 
భగఠానుడు 
భయంకరమగు నీ రూపమునువీడి ప్రియమగు శాంత రూపమును ధరింతును. 
కలతలేక నన్నుగాంచుడు. 31 


అని పలికి అంతర్జానమునొంది అంతలో నొక క్షణకాలముననే రత్నములచే 

పొదగబడిన విమానమునం దీ క్రిందివిధముగా చూచుట కత్యంత ఆనంద 

విగ్రహుడయ్యెను. 32 

చంద్రునివంటి ముఖముకలిగి, శాంతుడై నల్లకలువరేకుల కాంతికలిగి, బంగరు 

రంగు వస్త్రమును ధరించి, రత్నాలంకార ములచే నలంకరింపబడి 33 
472 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


శజ్ఞచక్రగదాపద్మ లసత్మరచతుష్టయః । 

తమాలోక్య రమాకాన్తం భూయో భూయో వవన్దిరే ॥ 
సన్లోషయిత్వా బ్రహ్మాదీన్‌ అభీష్టప్రతిపాదనైః । 
అవోచద్వినయానమ్రం అగస్త్యం మునిపుబ్బవమ్‌ ॥ 
త్వం మునీన్ట వ్రతైర్లోరైః చీర్జెర్మాం ప్రతి సతి । 
పరిక్తిష్ణోత సి దాస్యామి వరాంస్తే9_భీప్పితాన్‌ వద ॥ 
భరద్వాజః :- 

నిశమ్య వాక్యం శ్రీభర్తుః ప్రణమ్య చ పునః పునః । 
స రోమాజ్బ్చితసర్వాబ్గః కుమృజన్మా వచో౭_బ్రవీత్‌ ॥ 


34 


35 


36 


37 


అగస్త్య ప్రార్థ్ధనయా స్వర్ణనద్యాః భగవద్దత్త సర్వాధికత్వ ప్రాప్తిః 


యద్భుతం యత్తపస్తప్తం యదధీతం శ్రుతం మయా; 
తత్సర్వం సఫలం జాతం ఆదృతో?౭ స్మి యతస్త్వయా ॥ 
ఏకోల_హమేవ ధర్మాత్మా త్రిషు లోకేష్వపి ప్రభో । 

త్వాం విచిన్వన్తమధునా మామన్విష్యా౭_ 148९9 సి యత్‌॥। 
త్వత్ససాదాత్‌ పురైవాహం ప్రాప్తాఖిలమనోరథః I 

న పశ్యామి విచిన్వాపి ప్రాప్యం సముతి మాధవ ॥ 
తథా9 పి చాపలాదేతత్‌ తవ విజ్ఞాప్యతే ప్రభో । 
త్వత్సాదామ్బుజయోర్శక్తిం ఏవం కురు నిరన్తరామ్‌॥। 


అవధారయ చైతత్త్వం సురప్రార్థనయా మయా । 
నదీ సువర్ణముఖరీ స్నాతాఘౌఘవినాశినీ ॥ 


సా భవచ్చెలకటక సమాసన్నా సమాగతా । 
తాం కృతార్థయ లోకేశ త్వదనుగ్రహవృత్తిభిః ॥ 


473 


38 


39 


40 


41 


42 


43 


237 


శ్రీస్కాందపురాణే, कुकु, సువర్ణముఖరీమాహాత్మ్యే దశమో౭_ ధ్యాయః 


శంఖ చక్ర గద పద్మాదుల చేతులలో ధరించి రత్నములచే చెక్క బడిన సింహాసనముపై 
కనులవిందుగా కానుపించెను. అట్టి శ్రీమన్నారాయణునిగాంచి మరల మరల 
నమస్కరించిరి. 34 


బ్రవ్మాదులను వారి వారి యిష్టానుసారముగా సంతోషపరచి వినయోపేతుడగు 
అగస్యమౌనీంద్రునితో 85 


మౌనివర్యా! నీ వతిభయంకరముగా చేయబడిన వ్రతములచే నాకొఅకై మిక్కిలి 
(శమచెందియుంటివి. నీకు వలయు వరముల నీయగలనిని తెలుపగా 36 


భరద్వాజుడు :- 
ఆ మాటలనువిని మరల మరల నమస్కరించి అగస్త్యుడు పులకితగాత్రుడై 
భగవంతునితో 37 


అగస్త్య ప్రార్థనచే భగవంతుడు సువర్ణముఖరీనదికి అన్నిటి కంటె 
గొప్పతనము కల్పించుట 
శ్రీమన్నారాయణా! నేను హోమము చేసినదియు, తప మాచరించిన దియు చదివినది 
వినినదియు నీ వాదరించుటచే సఫలమాయెను. 38 
నిన్ను వెదకుచున్న నన్ను వెదకుచు నివు వచ్చుటంజేసి ముల్లోకములయందు డ్‌ 
నొక్కడనే ధన్యాత్ముడను. 39 
నీ అనుగ్రహముచే నా కోరికలన్నియు నీడేరినవి. ఎంతగా నాలోచించినను నాకు 
పొందదగిన దేదియును కానరాకున్నది. 40 
అయినను స్వామీ! మనుష్యచాపల్యముతో నీకు మనవి చేసికొనుచున్నాను. న్స్‌ 
పాదపద్మములయందు భక్తి నెల్లపుడు నా కొసంగుము 41 
దేవతల కోరికచే నేను చేయువిన్నపమును వినుము. స్నాన మొన రించినవారి 
పాపపుంజముల పరిహరించు సువర్ణముఖరీనది 42 
నీ పర్వతప్రదేశమునకు దగ్గరగా వచ్చినది. దానిని నీ యనుగ్రహ విశేషములచే 
కృతార్థత నొందింపుము. 43 
474 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
సువర్ణముఖరీతోయే స్నాత్వా యే వేజ్మటే స్థితమ్‌ I 
పశ్యన్తి భుక్తిముక్కోస్తు భూయాసుః భాజనాని తే ॥ 
అల్పాయుషో నరా మూఢా జ్ఞానయోగపరిచ్యుతాః I 
న శక్చువన్తి త్వాం ద్రష్టుం వ్రతాధ్యయనకర్శభిః ॥ 
సదా9_స్మిన్నాస్థిత శైలే సర్వేషాబ్బ జగద్దురో । 
ప్రసాదసుముఖో దేవః కాజితార్థప్రదో భవ ॥ 
శ్రీభగఠాన్‌ :- 
యట్రార్థితం త్వయా విప్ర తత్తథైవ భవిష్యతి । 
నూనమషప్రతిమా లోకే మయి భక్తిః కృతా త్వయా ॥ 


జాహ్నవీవ నది సేయం సువర్ణయుఖరీ మునే । 
స్యాదాశాస్యా సురాణాళ్బు వాజ్ళితశ్రీవిధాయినీ ॥ 


స్వామిపుష్కరిణీ చేయం నదీమూర్యా సమన్వితా । 
సజ్మమిష్యతి తాం దివ్యాం నదీం తీర్జాఘసంశ్రయామ్‌॥। 


వైకుణ్ధనామ్ని శైలే-స్మిన్‌ అద్య ప్రభృతి సర్వదా । 
కృతవాసో భవిష్యామి మునే! ప్రార్థనయా తవ ॥ 


సువర్ణముఖరీస్నాన క్షాలితాఘౌఘకర్ణ్దమాః I 
అస్మిన్‌ వైకుణ్ఞశైలే మాంయే పశ్యన్తి సమాహితాః ॥ 


భువి పుత్రాదిసమృన్నాః సర్వైశ్వర్య సమన్వితాః । 
మృతాస్త్రివిష్టపే భోగాన్‌ ఆకల్పమనుభూయ చ ॥ 


పునరావృత్తిరహితం కేవలాననభాసురమ్‌ । 
మత్పదం సమవాప్పన్తి నాత్ర కార్యా విచారణా ॥ 


475 


44 


45 


46 


47 


48 


49 


50 


51 


59 


53 


238 


శ్రీస్కాందపురాణే, कुकु, సువర్ణముఖరీమాహాత్మ్యే దశమో౭_ ధ్యాయః 


సువర్ణముఖరీనదిలో స్నానమాచరించి వేంకటాచలముననున్న నిన్ను సేవించువారు 


భుక్తిముక్తుల నొందువారు కావలయును. 44 


కొంచెమే ఆయుర్జాయముకలిగి, మూఢులగు మనుజులు జ్ఞాన యోగము 
ననుష్టింపజాలక వ్రతములచేతను, చదువుల చేతను, కర్మలచేతను చూడజాలరు. 45 


ఈ పర్వతమున నన్నివేళలయందును నివసించుచున్నవాడవై ప్రార్థించువారల 
కనుగహించు వాడవై అందరకును కోరిన కోరికల నొసంగుచుండుమనని 


ప్రార్థింపగా 46 
శ్రీభగలానుడు :- 

శ్రీమన్నారాయణుడు “అగస్టా! నీవు కోరినదంతయు సఫల మగును. భూలోకమున 
సాటిలేని భక్తిని నీ వొనరించితివి. 47 


ఈ సువర్ణముఖరీనదియు గంగానదివలె దేవతకును కోరదగినదై కోరినకోరికల 
నాసంగునదై విరాజిల్లును. 48 


ఈ స్వామిపుష్కరిణి, నదీరూపమున తీర్థరాజముల కన్నిటికి నాశయభూతమగు 
దివ్యమగు సువర్ణముఖరీనదిలో జేరగలదు. 49 


వైకుంఠమను నీ పర్వతమున నేటినుండి యెల్లపుడును నీ ప్రార్ధనచే నివసించి 
యుండగలను. 


సువర్ణముఖరీనదిలో స్నానమాచరించుటచే పాపములన్నియు నశింపగా ఈ 
వైకుంఠపర్వతమున నిర్మలచిత్తముతో నన్ను సేవించినవారు 51 
భూలోకమున నున్నంతకాలము పుత్రాదులతోను, సకల సంపదల తోను 
కూడియుండి చనిపోయినపిమ్మట స్వర్ణ లోకమున భోగములను ప్రళభయకాలము52 
వరకు అనుభవించి పునర్ణన్మలేనట్టి యు కేవలానందదాయకమును నగు 
నాపరమపదమునందగలరనుటలో సందియము లేదు. 58 


476 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
మాం ద్రష్టుమాగతాన్‌ సర్వాన్‌ ప్రతీక్ష్యాభీప్పితైః శుభైః । 
యోజయిష్యామి సతతం త్వద్వచోగౌరవాన్మునే ॥ 
పుత్రార్థినాం బహూన్‌ పుత్రాన్‌ ధనాని చ ధనార్థినామ్‌। 
తదైవారోగ్యకామానాం రోగశాన్తిం గరీయసీమ్‌ ॥ 
తీవ్రాపత్పరిభూతానాం తథైవాపన్నివారణమ్‌ । 
దాస్యామ్యభీప్పితాన్‌ భోగాన్‌ దుర్లభానపి సర్వదా ॥ 
యే యాన్‌ కామానపేక్ష్యేహ (ప్రేక్షన్రే మాం సమాగతాః 
అవాప్పువన్తి తే సర్వే తాంస్తాన్‌ కామాన్‌ న సంశయః।। 


స్థితా వా యత్ర కుత్రాపి మాం స్మరన్తి నరోత్తమాః । 
తేసర్వే सण) సిద్ధిం లభన్తే మత్రసాదతః ॥ 


శంఖన్ఫప వరప్రదాన పూర్వకం భగవదన్తర్థానమ్‌ 


భరద్వాజః :- 

ఇత్యుక్త్వా తం మునిం దేవః శబ్ధమాలోక్య భూపతిమ్‌ । 

శృణ్వతాం బ్రహ్మముఖ్యానాం ఇదం వచనమట్రవీత్‌!! 

శ్రీభగఠాన్‌ :- 

ప్రీతో౭_స్మి శజ్ఞ! భక్త్యా తే వృణీష్వాభీప్పితం వరమ్‌ । 

దదామి వరదోల_హం తే క్రశిష్టస్య తపస్యతః ॥ 

శంఖః :- 

న యాచే౭_న్యన్మహాబాహో త్వత్సాదామ్బుజసేవనాత్‌ । 

యాం ప్రాప్నువన్తి త్వద్భక్తాః తాం యాచే గతిముత్తమామ్‌ ॥ 

శ్రీభగఠాన్‌ :- 

యత్రార్థితం త్వయా శజ్ఞ తత్తథైవ భవిష్యతి । 

మత్సేవాయోగభవ్యానాం అలభ్యం కిము విద్యతే ॥ 
477 


54 


55 


56 


57 


58 


59 


60 


61 


62 


239 


శ్రీస్కాందపురాణే, कुकु, సువర్ణముఖరీమాహాత్మ్యే దశమో౭_ ధ్యాయః 


అగస్త్యమౌనీంద్రా! నీ మాటయందలి యాదరభావముచే నన్ను జూచుటకు 


వచ్చినవారి నందరను కరుణాకటాక్షముచే వీక్షించి, కోరిన కోరికల 
నొసంగుదును. 54 


పుత్రులను కోరువారికి చాలమంది పుత్రులను, ధనమును కోరు వారికి ధనములను, 
ఆరోగ్యమును కోరువారికి పరి పూర్ణారోగ్యమును 55 
దారుణమగు నాపదలో నుండినవారి కాపద్విమోచనమునేకాక ఎంత పొందరాని 
కోర్మెలనైన నొసంగగలను. 56 


ఎవరేవిధమగు కోరికలను కోరివచ్చి నన్ను సేవింతురో వారా కోరికలను 
పొందుదురనుటలో సందియము లేదు. 57 


నావద్దకు వచ్చి నన్ను సేవింపలేనివా రెచ్చటనుండియినను సరియే నన్ను తలంతురేని 
వారు నా అనుగ్రహముచే కోరిన కోర్కెలను లభింతురు. 58 


శంఖభూపతికి వరమునిచ్చి భగవంతుడంత ९८7०९ 
భరద్వాజుడు :- 
ఇట్లు శ్రీమన్నారాయణు డగస్యునికి వరము నొసంగి శంఖనృపతిని గాంచి 
బ్రహ్మాదిదేవతలందరును వినుచుండగా 59 


శ్రీ భగలానుడు :- 

శంఖనృపతీ! నీభక్తికి సంతసించితిని. నీకు వలయు వరమును కోరుకొనుము. 
తపముచే కృశించిన నీకు వరము నొసంగుటకై వచ్చియున్నానని చెప్పగా60 
శంఖుడు :- 

శంఖుడు “స్వామీ! షీ పాదవద్మములను సేవించుటకంటె నేనితర 
మేమియునభిలషింపను. నీ భక్తులుపొందునట్టి యుత్కృష్టన్థాన మునే నాకు 


లభింపజేయు'మని ప్రార్థించెను. 61 

శ్రీభగలానుడు :- 

అంత భగవానుడు “శంఖా! నీ కోరిక సిద్ధించును. నా సేవయను భాగ్యము 

లభించిన యదృష్టశాలులకు పొందరాని దెద్దికలదు? 62 
478 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


అకల్పమిన్రలోకస్తో హ్యప్పరోగణసేవితః I 
భుక్త్వా బహువిధాన్‌ భోగాన్‌ తతో మల్లోకమేష్యసి ॥ 
భరద్వాజః :- 
ఏవం దదౌ వరానిష్టాన్‌ శజ్ఞాయ పృథివీభృతే । 
నారాయణో జగద్యోనిః భజతాం కల్పభూరుహః ॥ 
తతో బ్రహ్మాదికాన్‌ సర్వాన్‌ విసృజ్య కమలేక్షణః । 
సంస్తూయ మాన సైర్భక్యా తతైవాన్తర్దధే ప్రభుః ॥ 
భరద్వాజవర్షితశ్రీవేంకటాచలమాహాత్యనిగమనమ్‌ 
భరద్వాజః :- 
వేజ్మటాద్రేః ప్రభావోల_ యం ఆఖ్యాతో భవతే౭_ర్జునః । 
నరాః పాపైః ప్రముచ్యన్రే శ్రుత్వేమాం పావనీం కథామ్‌ ॥ 
వారాహం రూపముత్సృజ్య బ్రహ్మణా౭_ భ్యర్థితో హరిః । 
ముమోదాత్రాద్భుతాకారో మాయయా మోహయన్‌ జగత్‌ ॥ 
పశ్చాదగస్త్యృశజ్ఞాభ్యాం ప్రార్థితః సుఖదర్శనమ్‌ I 
దదౌ నితాన్తసుభగం శాన్తం భోగాత్మకం వపుః ॥ 
నారాయణం వేజ్మటాద్రిం స్వామిపుష్కరిణీం తథా । 
ఇమామాఖ్యాఇ్బు సంస్మృత్య ముచ్వన్తే పాతకైర్డనాః ॥ 
వేజ్బటాద్రిసమం స్థానం (= నాస్తి కిఇ్బన । 
వేజ్మటేశసమో దేవో న భూతో న భవిష్యతి ॥ 
వేజ్మటా ద్రిసమం స్థానం న భూతం న భవిష్యతి । 
స్వామితీర్ధసరస్తుల్యం న కుత్రాపి చ విద్యతే ॥ 


479 


63 


64 


65 


66 


67 


68 


69 


70 


71 


240 


శ్రీస్కాందపురాణే, कुकु, సువర్ణముఖరీమాహాత్మ్యే దశమో౭_ ధ్యాయః 


కల్పాంతమువరకు అప్పరోగణములచే సేవింపబడుచు నింద్ర లోకముననుండి 
అనేక భోగముల ననుభవించి నా లోకమును పొందగలివని వరమొసంగెను. 68 


భరద్వాజుడు :- 
సేవించువారికి కల్పవృక్షమువంటి వాడును, జగత్మర్తయగు శ్రీమన్నారాయణుడు 
శంఖునకు కోరినవరముల నొసంగి 64 


ఆ పుండరీకాక్షుడు బ్రహ్మాదిదేవతల నందరను వీడి వారిచే భక్తిచే స్తుతింపబడుచు 
నంతర్జానము నొందెను. 65 


భరద్వాజుడు శ్రీ వేంకటాచల మాహాత్యమును వర్ణించి ముగించుట 
భరద్వాజుడు :- 
అర్జునా! శ్రీ వేంకటాచల మాహత్యమును నీ 60008९88. మనుజు లీ పవిత్ర 
కథను విని పాపములనుండి విడివడుదురు. 66 


బ్రహ్మచే ప్రార్థింపబడి శ్రీమన్నారాయణుడిచ్చట వరాహ రూప మును వీడి 
ఆశ్చర్యరూపుడై మాయచే ప్రపంచమును మోహింప జేయుచు సంతసమున 
విలసిల్లుచుండెను. 67 


అనంతరము అగస్య శంఖనృపతులచే శాంతరూపమును ధరింపుమని ప్రార్థింపబడి 
మిక్కిలి సుందరమును, శాంతమును, భోగరూపమగు శరీరమును ధరించెను. 68 


నారాయణుని, వేంకటాచలమును, స్వామిపుష్మరిణిని, ఈ చరిత్రమును 
తలంచినవారికి పాపములు నశించును. 69 


శ్రీవేంకటాచలమువంటి పుణ్యక్షేత్రము (బ్రహ్మోండమున కానరాదు. శ్రీ 
శ్రీనివాసునివంటి దైవము మున్నులేడు. ముందుండబోడు. 70 


శ్రీ వేంకటాచలమువంటి పవిత్రక్షేత్రమేకాలమున నుండ బోదు. స్వామిపుష్మరిణి 
వంటి తీర్థరాజమెచ్చటను కానరాదు. 71 


480 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
ప్రాతరుత్థాయ యే నిత్యం వేజ్కటేశం స్మరన్తి వై । 
తేషాం కరస్థా మోక్షశ్రీః నాత్ర కార్యా విచారణా ॥ 
స్వామిపుష్కరిణీతీర్ధే స్నాత్వా సర్వాత్మకం హరిమ్‌ । 
యే వా పశ్యన్తి నియతా వరాహాచలవాసినీమ్‌ ॥ 
తే£.శ్వమేధసహస్రస్య వాజపేయశతస్య చ | 
ప్రాప్నువన్సి ఫలం పూర్ణం నాత్ర కార్యా విచారణా ॥ 
వేజృటాచలమాహాత్యం యే శృణ్వస్తి నరోత్తమాః । 
తేషాం ముక్తిశ్చ భుక్తిశ్చ ఇహ లోకే పరత్రఛ ॥ 
వేజ్నటాచలమాహాత్యం సంక్షిప్య కథితం తవ । 
అతః పరం మహానద్యాః ప్రభావః కథ్యతే౭_ర్జున ॥ 


ఇతి శ్రీస్మాన్సపురాణే తీర్థఖజ్జే సువర్ణముఖరీమాహాత్వే శ్రీవేజ్బటాచల 


[రా > 


79 


73 


74 


75 


76 


ప్రశంసాయాం అగస్యశజ్ఞాదితపస్తుష్ట శ్రీవేజ్మటేశావిర్భావాదిమాహాత్యవర్ణనం 


నామ దశమో9_ ధ్యాయః. 


०० (్రేతకాణాద. 


481 


241 


శ్రీస్కాందపురాణే, कुकु, సువర్ణముఖరీమాహాత్మ్యే దశమో౭_ ధ్యాయః 


ఉదయముననే లేచి ప్రతిదినము నెవరు శ్రీ శ్రీనివాసుని తలంతురో వారికి మోక్ష 


మత్యంత సులభమనుటలో సందియములేదు. 72 


స్వావివుష్మరిణీ తీర్భ మున స్నానమాచరించి & ००९०७ ००६९००४० 
వారాహపర్వతమునందలి స్వామిని సేవించినవారు 73 


వేయి అశ్వమేధయాగఫలితమును వందవాజపేయయాగ ఫలమును పూర్తిగా 
పొందుదురు. ఇందు సందియము లేదు. 74 


పురుషశ్రేష్థా! ఎవరు శ్రీవేంకటాచలమాహాత్యమును భక్తితో వింటారో, వారికి 
యిహమందు ఐశ్వర్యమును, పరమందు ముక్తియు లభించును. 75 


అర్జునా! శ్రీ వేంకటాచల మాహత్యమును నీకు సంక్షేపముగా తెలిపితిని. ఇక 
మహానది యొక్క (ప్రభావమును తెలిపెదను. 76 
ఇది శ్రీస్మాందపురాణమున తీర్థఖండమున సువర్ణముఖరీ మాహాత్యమున శ్రీవేంకటాచల 
స్తోత్రమున అగస్య శంఖనృపతి మొదలగువారి తపస్సునకు సంతసించి 
శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమగుటయనెడు పదయవ అధ్యాయము. 


०2० व्व 


482 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
అథ ప్రథమాల_ థ్యా 


పుత్రార్థం అజ్ఞానాకృతతపఃప్రకారః 
శ్రీ సూతః :- 
పుత్రహీనాల_జ్ఞునా పూర్వం దుఃఖితా తపసి స్థితా । 
తాం దృష్టా మునిశార్జూలో మతజ్లో విష్ణుతత్సరః । 
అజ్ఞానాఖ్యామువాచేదం అత్యుగ్రే తపసి స్థితామ్‌ ॥ 


మతంగః :- 

సముత్తిష్టాజ్ఞనేదేవి కిమర్థం తపసి స్థితా । 

వద దేవి మహాభాగే కార్యం తవ వరాననే ॥ 

అల్ఞానా క్‌ 

మతబ్గ!మునిశార్జూల! వచనం మే శృణుష్వ హ । 
౧ కు. 

పితా మే కేసరీ నామ రాక్షసః శివతత్సరః ॥ 

శైవం ఘోరం తపశ్చడ్రే పుత్రార్థన్తు సుదుష్కరమ్‌ । 

పార్వతీసహితశ్ళమ్ముః వృషభోపరి సంస్థితః I 

ప్రాదురాసీత్తదా దేవో దదౌ తస్మై వరం శుభమ్‌ ॥ 

శృణు రాజన్‌! ప్రవక్ష్యామి విధినా నిర్మితం తవ । 

అస్మిన్‌ జన్మన్యపుత్రత్వం తథా9_ ప్యన్యద్దదామి తే॥ 

విశ్రుతా సర్వలోకేషు పుత్రీ తవ భవిష్యతి । 

తస్యాః పుత్రో మహాబుద్ధిః తవ ప్రీతిం కరిష్యతి ॥ 

ఇతి తస్మై వరం దత్త్వా తతైవాన్తర్దధే హరః । 

మాం లబ్బా మత్ప్చితా విప్ర + బభూవహ ॥ 

తతః కాలాన్తరే విప్రః కేసర్యాఖ్యో మహాకపిః । 

యయాచే మాం దదస్వేతి పితరం మే తతః పితా ॥ 


483 


242 


శ్రీస్కాందపురాణే, తీర్థఖడ్డే, అంజనాకృతపఃప్రకారే ప్రథమో౭_ ధ్యాయః 


మొదటి అధ్యాయము 


పుత్రులకొరకు అంజనాదేవి తపస్సుచేయుట 
శ్రీ సూతుడు :- 
పూర్వము అంజనాదేవి పుత్రులులేక దుఃఖించుచున్నదై ఘోర తపమొనరించుచుండగా 
శ్రీమన్నారాయణ చరణారవిందాసక్త చిత్తుడగు మతంగమౌనీంద్రు డామెతో 1 


మతంగుడు :- 

పూజ్యురాలవగు అంజనాదేవీ! లెమ్ము ఎందులకు తపము నాచరించు చున్నావు? 
నీ యభీష్టమేమి? యని యడుగగా 2 
అంజనాదేవి :- 

అంజనాదేవి “మతంగమౌనీంద్రా! నా మాటను వినుము, నా తండ్రియగు కేసరి 
రాక్షసుడు. శివునియందు భక్తి కలవాడు. 3 


అతడు పుత్రులకై శివునిగూర్చి చేయనలవికాని ఘోరతపము నొనరించెను. 
పార్వతీదేవితోగూడ ఈశ్వరుడు వృషభవాహనా రూఢుడై యాతనికి ప్రత్యక్షమై 4 


రాజా! నీకు బ్రహ్మలిఖితమును వినుము. నీకీ జన్మమున పుత్రుడు కలుగజాలడు. 
కాని నీకు మరియొక సంతానము నొసంగెదను. ర్‌ 


నీకు ముల్లోకములయందు ఖ్యాతిగల పుత్రిక కలుగగలదు. ఆమె పుత్రుడు 
మహాబుద్దిమంతుడు, నీకు సంతోషము నొనగూర్చగలడు. 6 


అని శివుడు వరము నొసంగి యచ్చటనే అంతర్జితుడయ్యెను. అనంతరము నా 


తండ్రి నన్ను బడసి కృతార్థుడాయెను. 7 

ఓ బ్రాహ్మణా! కొంతకాలము గడచినపిమ్మట కేసరియను కపీంద్రుడు నన్ను తనకిచ్చి 

పరిణయ మొనరింపుమని నాతండ్రి నడిగెను. రి 
484 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
తస్మై మాం దత్తవాంశ్రైవ పారిబర్హం దదౌ చ సః । 
గవాం లక్షసహగస్రాణి గజలక్షం మహాత్మనః ॥ 9 
००8०००८) ८द् > రథానామర్చుదం తథా । 
వస్రరత్నాన్యనేకాని దాసదాసీసహస్రకమ్‌ ॥ 10 
అన్తఃపురచరీర్నారీః నృత్యగీతవిశారదాః । 
దదౌ వాసః సహస్రజ్బు మయాసాకం మహామతే! ॥ 11 
పత్యా మే రమమాణాయా భూయాన్న్మాలో గతో మునే । 
అపుత్రా దుఃఖితా విప్ర వ్రతాని వివిధాని చ ॥ 12 
కృతాని చ మయా తత్ర కిష్కిన్సాయాం మహాపురి । 
మాఘే మాసి చ విప్రేన్ట వైశాఖే కార్తికే తథా ॥ 13 
స్నానదానవ్రతాదీని చాతుర్మాస్యవత్రం తథా । 
నమస్మారం తథా విప్ర ప్రదక్షిణమనుత్తమమ్‌ ॥ 14 
సాలగ్రామాన్నదానాని దీపదానం తథైవ చ । 
గోదానం తిలదానజ్బు వస్త్రదానం మహామునే ॥ 15 
భూదానం వారిదానబ్బు దత్త్వా పుష్పాదికం మునే । 
యాని యాని చ ముఖ్యాని వైష్ణవాని వ్రతాని చ ॥ 16 
మయా కృతాని సర్వాణి సత్పుత్రఫలకాజయా । 
శ్రవణాదిషు యత్రోక్తం వ్రతం విప్రైర్మహాత్మభిః ॥ 17 
మయా కృతజ్బ విప్రేన తుష్ట్రర్థం మధువిద్విషః 
యాని యాని చ ముఖ్యాని ఫలాని వివిధాని చ ॥ 18 


మయా దత్తాని సర్వాణి సత్పుత్రఫలకాజ్ఞయా | 
మయా కృతాన్యసజ్ఞ్యాని ప్రతాని వివిధాని చ॥ 19 కృతాన్వసజాని వ్రతాని వివిధాని చ ॥ 19 


485 


243 


శ్రీస్కాందపురాణే, कु, అంజనాకృతపఃప్రకారే ప్రథమోల_ ధ్యాయః 


నా తం డ్రియట్లేయని నన్నాతని కొసంగి అరణముగా వేయి లక్షల ఆవులను, లక్ష 
ఏనుగులను, 9 


పదికోట్ల గుజ్జములను, పదికోట్ల రథములను, అనేక వస్త్రములను, రత్నములను, 
వేలకొలది దాసదాసీజనమును 10 


నాట్యములోను, పాటలోనూ నేర్చుగల అంతఃపుర పరిచారికలను వేయివస్త్రములను 
నాతోపాటు నొసంగెను. 11 


భర్తతో క్రీడించుచున్న నాకు చాలకాలము గడచినను పుత్రుడు కలుగకుండుటం 
జేసి దుఃఖించుచున్నదాననై అనేక వ్రతములను 12 


కిషింధాపట్టణమున నొనరించితిని. మాఘమాసమున వైశాఖ మాసమున 
కార్తీకమాసమున 13 


స్నాన, దాన, వ్రతములను, చాతుర్మాస్యవ్రతమును, నమస్మారము లను గొప్పవగు 
(ప్రదక్షిణములను 14 


సాలగ్రామ, అన్న, దీప, దానములను, గోదానమును, నువ్వుల దానమును, 
వస్రదానమును 15 


భూదానమును, జలదానమును, పుష్పదానమును, ముఖ్యములగు వైష్ణవ ప్రతముల 
నన్నిటిని 16 
మంచి పుత్రుని బడయగోరి యాచరించితిని. బ్రాహ్మణులు తెలిసిన శ్రవణాది 
నక్షత్రములలో నాచరింపదగినవని పెద్దలు చెప్పిన వ్రతమును 17 
శ్రీమన్నారాయణుని ప్రీతికై యొనరించితిని. ముఖ్యమగు పలువిధముల ఫలములను 


మంచిపుత్రుని బడయవలెనను నాశతో దానమొసంగితిని. ఇంక ననేకవిధములగు 
వ్రతముల నాచరించియు, 19 


486 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
పుత్రం తథా౭_ప్యలబ్భాలి. హం దుఃఖితా తపసి స్థితాః 
భవిష్యతి కథం విప్ర పుత్ర స్రైలోక్యవి శ్రుతః ॥ 
యయాచే9_ హం మునిశ్రేష్ట ప్రణతా చ తవాగ్రతః । 
వద త్వం మునిశార్లూల దీనా౭_హం తపసి స్థితా ॥ 

౧ ధి 
శ్రీ సూతః :- 
ఏవం వదన్తీం తాం ప్రాహ మతజ్లో మునిసత్తమః । 
శృణు మద్వచనం దేవి! పుత్రపొత్రప్రదాయకమ్‌ ॥ 
ఇతో దక్షిణదిగ్భాగే దశయోజనదూరతః । 
ఘనాచల ఇతి ఖ్యాతో నృసింహస్య నివాసభూః ॥ 
తస్యోపరి మహాభాగే బ్రహ్మతీర్థం మనోహరమ్‌ । 
తస్వాపి పూర్వదిగ్భాగే దశయోజనమా(త్రతః ॥ 
సువర్ణముఖరీ నామ నదీనాం ప్రవరా నదీ । 
తస్యా ఏవోత్తరే భాగే వృషభాచలనామతః ॥ 
తస్యాగ్రే సరసీ నామ్నా స్వామిపుష్కరిణీ శుభా । 
గత్వా దృష్ట్వా శుభం తోయం మనశ్ళుద్ధిం గమిపష్యసి।। 
తత్ర స్నాత్వా విధానేన వరాహం తం ప్రణమ్య చ । 
వేజ్మటేశం నమస్కృత్య తతో గచ్చ వరాననే ॥ 
ఉత్తరే స్వామితీర్థస్య సింహశార్జూలసంయుతే | 
చూతపున్నాగపనసైః బకులామలకైః శుభైః ॥ 
చన్లనాగురునిమైశ్చ తాలహిన్తాలకింశుకైః । 
కపిత్ధాశ్వత్ధబిల్వైశ్చ ఇబ్లుదైశ్చ వరాననే ॥ 


ఏతాదృశైర్మహాపుణ్యాః వృక్షైశ్చ వివిధైశ్ళుభైః 
వియద్గజ్లేతి విఖ్యాతం తీర్చమేకం విరాజతే ॥ 
౧౧ థి 
487 


20 


21 


22 


23 


24 


25 


26 


97 


28 


29 


30 


244 


శ్రీస్కాందపురాణే, कु, అంజనాకృతపఃప్రకారే ప్రథమోల_ ధ్యాయః 


పుత్రుని బడయజాలక దుఃఖించి తపమాచరించితిని. మతంగ మహర్షి! 


ముల్లోకముల ప్రసిద్ధినిగాంచిన పుత్రుడు నాకెట్లు కలుగును? 20 
నేను నీకు సాష్టాంగముగ నమస్మరించుచు నర్థించుచున్నాను. దీనురాలనగు నాకు 
ఉపాయమును తెలుపుమని ప్రార్థించెను. 21 

శ్రీ సూతుడు :- 

అని యిట్లు ప్రార్థించుచుండగా మతంగమహర్షి “అంజనాదేవీ! పుత్రులను, పౌత్రుల 
నొసంగు నా మాటను వినుము. 22 


ఇచ్చటకు దక్షిణదిక్కున పదియోజనముల దూరమున ఘనా చలమను ప్రసిద్ధికెక్కి 
నృసింహస్వామికి నివాసస్థానమైన పర్వతము కలదు. 23 


దానిపై సుందరమగు బ్రహ్మతీర్థము కలదు. దానికి తూర్పువైపున పదియోజనముల 
దూరములో 24 


సువర్ణముఖరీ యను నదీ(శ్రేష్టముకలదు. దానికి ఉత్తరభాగమున వృషభాచలము 
కలదు. 25 


దాని కెదురుగా స్వామిపుష్మరిణియను తీర్థరాజము విరాజిల్లు చున్నది. అచ్చటి 
కేగి నిర్మలోదకమును దర్శించిన మనస్సు నిర్మలమగును. 26 


అచ్చట శాస్తోక్తవిధానముగా స్నానమాచరించి వరాహస్వామికి నమస్కరించి 
వేంకటేశుని సేవించి 27 


స్వామితీర్ధమున కుత్తరమున సింహములు పెద్దపులులచే నిండినదై, మామిడి, 
కొండమల్లె, పొన్న పనస, పొగడ, ఉసిరి, 28 


చందన, అగురు, నిమ్మ, తాడి, గిలుకతాడి, మోదుగ, వెలగ, రావి, మారేడు, 
కానుగ 29 


మొదలగు మహావృక్షములనేకములచే ప్రకాశించు ఒడ్లుగల ఆకాశగంగయను 
తీర్థరాజమొకటి ప్రసిద్ధిగాంచి ప్రకాశించు చున్నది. 30 


488 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
తస్మింస్తీర్ధేః शुर దేవి సజ్మల్పవిధిపూర్వకమ్‌ । 
స్నాత్వా పీత్వా శుభం తీర్థం తీర్థస్యాభిముఖీ స్థితా ॥ 
వాయుముద్దిశ్య హే దేవి! తపః కురు వరాననే! । 
దేవైశ్చ రాక్షసైర్విపైః మనుజైర్మునిసత్తమైః ॥ 
భృజ్జెః పకిభిర స్రెశ్చ శస్రైశ్చ వివిధైశ్ళుభైః । 
అవధ్యో భవితా పుత్రః తపసా తే న సంశయః ॥ 
ఇతి ప్రోక్తాల_ జనా దేవీ తం ప్రణమ్య పునః పునః । 
భర్రా సాకం యయావాశు వేజ్బృటాచలసంజ్ఞకమ్‌ ॥ 
७०६९० తీర్థమాసాద్య స్నాత్వా నిర్మలమానసా । 
వేజ్మటాద్రిం సమారుహ్య స్వామిపుష్కరిణీం యయో।॥। 
స్నాత్వా వరాహమానమ్య వేజ్మటేశకృతాల_ నతిః । 
మతబ్లస్వ బు షేర్వాక్వం స్మరస్తీ చ ముహుర్ముహుః। 
వియద్గజ్ఞాం యయావాశు చాజ్ఞునా మజుభాషిణీ I 
స్నాత్వా పీత్వా శుభం తోయం తీరే తస్య తదున్ముఖీ॥ 
ప్రాణవాయుం సముద్దిశ్య తపశ్చక్రే యతప్రతా । 
ఫలాహారా జలాహారా నిరాహారా తతః పరమ్‌ ॥ 
సహస్రాబ్దం తపశ్చక్రే న్యస్తనాసాగ్రదృష్టికా । 
వయస్యా విపులా నామ శుశ్రూషామకరోచ్చుబా॥ 
వర్షాణాణ్బ సహస్రాన్తే వాయుర్దేవో మహామతిః । 
ప్రాదురాసీత్తదా తాం వై భాషమాణో మహామతిః ॥ 
మేషసజ్మమణం భానౌ సంప్రాప్తే మునిసత్తమాః । 
పూర్ణిమాఖ్యే తిథౌ పుణ్యే చిత్రానక్షత్ర సంయుతే ॥ 

489 


31 


39 


33 


34 


35 


36 


37 


38 


39 


40 


41 


245 


శ్రీస్కాందపురాణే, తీర్థఖజ్లే, అంజనాకృతపఃప్రకారే ప్రథమో౭_ ధ్యాయః 


అంజనాదేవీ! ఆ తీర్ణరాజమున శా(స్తోక్తరీతిగా సంకల్ప విధాన ముతో 
స్నానమాచరించి యానిర్మలోదకమును (छण) తీర్థరాజ మున కెదురుగా నిలచి31 


వాయుదేవుని గురించి తపము నాచరింపుము. ఆ తపస్సుచే నీకు దేవతలచేతను 
రాక్షసులచేతను. బ్రాహ్మణులచేతను, మనుష్యులచేతను, మునీశ్వరులచేతను 32 


తుమ్మెదలచేతను, పక్షులచేతను. అస్త్రశస్త్రములచేతను సంహరింప బడని పుత్రుని 
బడయగలవు. సందియము లేదని తెలిపెను. 38 


అంజనాదేవి మంతగ మహర్షి మాటలను విని యాతనికి మరల మరల నమస్కరించి 
భర్తతో గూడ వేంకటాచలమున కేగెను. 34 


కపిలతీర్థమున నిశ్చలచిత్తముతో స్నానమాచరించి వేంకటా చలమునధిరోహించి 
స్వామిపుష్కరిణిలోను స్నాతయై 35 
వరాహస్వామికి ప్రణమిల్లి వేంకటేశుని సేవించి మతంగమహర్షి వాక్యమును 
మాటిమాటికి తలంచుకొనుచు 36 


ఆకాశగంగను జేరి అందు స్నానము నొనరించి పవిత్రోదకగమును త్రాగి దాని 
ఒడ్డున సరోవరమున కెదురుగా నిలచి 37 


ప్రాణవాయువు గూర్చి నియమముకలదై మొదట ఫలములనే భుజించుచు. ఆ పై 
నీటిని త్రావుచు చివర కాహారమునువీడి 38 


ముక్కుకొనయందు దృష్టిని నిలిపి వేయిసంవత్సరములు తపము నాచరించెను. 
ఆమె చెలికత్తె విపులయనునామె అంజనాదేవికి శుశ్రూష నొనర్చుచుండెను. 39 


ఇట్లు వేయిసంవత్సరములు గడువగా ప్రాజ్ఞుడగు వాయుదేవుడు ప్రత్యక్షమై ఆమెతో 40 


సూర్యుడు మేషరాశియందు ప్రవేశించు సమయమున పౌర్ణమి తిథియందు 
చిత్రానక్షత్రమున 41 
490 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
తవేప్పితమహం దాస్యే వరం వరయ సువ్రతే । 
ఇతి తద్వచనం (శ్రుత్వా తతః ప్రాహా౭_ఖ్టునా సతీ ॥ 
పుత్రం దేహి మహాభాగ వాయో దేవ మహామతే । 
తస్యాస్తద్వచనం (శ్రుత్వా మాతరిశ్వా౭_ బ్రవీత్తతః ॥ 
«९९ | వ్‌, అ వ్‌ భా 
పుత్రస్తెల హం భవిష్యామి ఖ్యాతిం దాస్య శుభాననే! । 
ఇతి తస్యై వరం ९७७०९ తైవాస్త మహాబలః ॥ 
తదా బ్రహ్మాదయో దేవా ఇన్హాద్యా లోకపాలకా ః । 
వసిష్టాద్యా మహాత్మానః సనకాద్యాశ్చ యోగినః ॥ 


వ్యాసాదయశ్చ విప్రేన్హా! లక్ష్మ్యా సాకం జగత్పతిః 
మునిపత్స్యో దేవపత్స్యః బుషిపత్య్యస్తథైవ చ ॥ 


స్వం స్వం వాహనమారుహ్య దారభృత్యసుతాదిఖిః 
ఆగతాస్తే మహాత్మానో ద్రష్టుం తాం తపసి స్థితామ్‌ ॥ 


ఆశ్చర్యమాశ్చర్య మితి బ్రువాణా బ్రహ్మాదయో దేవగణాశ్చ సర్వే ॥ 
ఆలోకయనో దివి దూరతస్తే స్థితాః సదా బ్రహ్మామహేశముఖ్యాః ॥ 


ఇతి శ్రీస్మాన్సపురాణే తీర్ధఖబ్జే శ్రీవేజ్మటాచలమా హాత్వే అజ్ఞానాతపః 
కరణటప్రకారాదివర్ణనం నామ ప్రథమోం_ధ్యాయః 


=° 6 శతాని. 


491 


42 


43 


44 


45 


46 


47 


48 


246 


శ్రీస్కాందపురాణే, कु, అంజనాకృతపఃప్రకారే ప్రథమో౭_ ధ్యాయః 


42నీ యభీష్టమును నెరవేర్తును. నీకు వలయు వరమును కోరుకొనుమని యడుగగా 


పతివ్రతయగు అంజనాదేవి 42 


వాయుదేవా! నాకు పుత్రు నొసంగమిని యడుగగా ఆమె మాటలను విని 
వాయువు 43 


సుందరీ! నీకు నేను పుత్రుడనై కీర్తి నొసంగుదు'నని వరమొసగి యచ్చటనే 


నివసించెను. 44 


అపుడు బ్రహ్మాదిదేవతలు, ఇంద్రాదిలోకపాలురు, వసిష్టాది మహాత్ములు, సనకాది 
యోగీంద్రులు, 45 


వ్యాసుడు మున్నగు బ్రాహ్మణోత్తములు శ్రీదేవితో శ్రీనివాసుడు, మునిభార్యలు 
దేవతాంగనలు, బుషి స్త్రీలు, 46 


భార్యపుత్రులతో తమ వాహనములపై నెక్కి తపోనిష్టురాలగు అంజనా దేవిని 
చూచుటకు విచ్చేసిరి. 47 


బ్రహ్మాదిదేవతలందరును, ఆకాశమునుండియే “యాశ్చర్య మాశ్చర్య” మనుచు 
ఆమెను విలోకించుచుండిరి. 48 


ఇది శ్రీస్మాందపురాణమున తీర్థఖండమున శ్రీవేంకటాచల మాహాత్యమున 
అంజనాదేవి తపమొనరించు విధానమును వర్ణించుటయనెడు 
మొదటి అధ్యాయము. 


[स मे 


492 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
అథ ద్వితీయోల_ ధ్యాయః 
వ్యాసప్రోక్తార. కాశగజ్ఞాస్నానకాలనిర్ణయః 
శ్రీసూతః :- 
అజ్ఞానాల_పి వరం లబ్బ్వా । భర్తా సాకం ముమోద హ । 
బ్రహ్మాదీనాగతాన్‌ దృష్ట్వా । విస్మయా౭_విష్టమానసా ॥ 
పత్యా సాకం తతః స్వస్థా । चण्ड మఖుభాషిణీ । 
బ్రహ్మాదిఖిరనుజ్ఞాతో । వ్యాసో వేదవిదాం వరః ॥ 
అజ్ఞానాం తామువాచేదం । మేఘగమ్బీరయా గిరా ॥ 
२28 :- 
అజ్జునే! శృణు మద్వాక్యం సర్వలోకోపకారకమ్‌ । 
మతజ్ల్ఞస్య బుషేర్వాక్యం (శ్రుత్వా నిర్మలచేతసా ॥ 
యస్మాత్తు వేజ్బటం గత్వా తపః కృత్వా సుదుష్కరమ్‌ । 
ప్రసూయతే త్వయా పుత్రః శూరైలోక్యవిక్రమః । 
ఇదం తీర్జోత్తరం, తస్మాత్‌ ప్రత్యక్షదివసే తవ । 
స్నానార్థం యే సమాయని చిత్రాబుక్షసమన్నితే ॥ 
మేషే పూషణి సమ్రాప్తే పూర్ణిమాయాం శుభే దినే । 
శృణు తేషాం ఫలం దేవి వక్ష్యామి తవ సువ్రతే! ॥ 
~ ద్వాదశాబ్దం వరాననే | 
యతృలం విద్యతే దేవి తత్ఫలం భవతి ధ్రువమ్‌ ॥ 
దానాని కుర్వతాం పుంసాం తేషాం (శ్రుణు ఫలోన్నతిమ్‌। 
స్థానే తూక్తం ఫలం దేవి! విద్ధి తేషాం వరాననే! ॥ 
అలళ్ఞానా 9 
కార్యాణి యాని దానాని వేజ్మటాద్రౌ నగోత్తమే । 
తాని సర్వాణి విప్రేన్ష! వద వేదవిదాం వర ॥ 


493 


247 


శ్రీస్కాందపురాణే, कुकु, అంజనాకృతపఃప్రకారే ద్వితీయోల_ధ్యాయః 


రెండవ అధ్యాయము 
వ్యాసుడు ఆకాశగంగలో 
స్నానము చేయు కాలమును నిర్ణయించుట 


శ్రీసూతుడు :- 
అంజనాదేవియు వరమును పొంది భర్తతోగూడ నానందించుచు వచ్చిన 
(బ్రహ్మోదులనుగాంచి ఆశ్చర్యచకితచిత్తయై 1 


భర్తతో సుఖముగా నుండెను. వేదవేత్తలలో శ్రెష్ణుడగు వ్యాసుడు బ్రహ్మాదులచే 
ననుమతింపబడి మేఘమువలె గంభీరమగు వాక్కుతో నంజనాదేవి నుద్దేశించి 2 


వ్యానుడు :- 

అంజనా! సకల లోకముల కుపకారము నొనరించు నా మాటను వినుము. నీవు 
మతంగమహర్షివాక్యమును శాంతచిత్తముతో విని 3 
వేంకటాచలమున కేగి ఘోరతపము నాచరించి ముల్లోకముల యందలి 
పరాక్రమశాలులలో బలవంతుడగు పుత్రుని కనెదవుకాన 4 
నిది పుణ్యతీర్థరాజమై వెలయును. వాయుదేవుడు నీకు ప్రత్యక్షమ యినట్టియు 
చిత్రానక్షత్రముతో గూడిన 5 
సూర్యుడు మేషరాశిలో ప్రవేశించిన పూర్ణిమతిథియందు ఈ నదిలోస్నానమాచరించిన 
వారికి లభించుఫలమును తెలిపెదను వినుము. 6 
గంగాది సకలనదులలో పండ్రెండు సంవత్సరములు స్నానమొన రించిన ఫలితము 
నీ నదీస్నానముచే బడయవచ్చును. 7 
ఈ నదిలోస్నానము నొనరించుటవలన కలుగు ఫలమునే దానము నొనరించుట 
వలన పొందవచ్చును. 8 
అంజనాదేవి :- 


ఇట్లు వ్యాసుడు తెలుపగా అంజనాదేవి వ్యాసునితో శ్రీ వేంకటా చలమున నేయే 
దానముల నొనరింపవలయునో వాని నన్నిటిని నాకు తెలుపుమని యడిగెను. 9 


494 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


వ్యాసప్రోక్త శ్రీ వేంకటాచలకరణీయదానప్రశంసా 
వ్యానః- 
అన్నదానం వస్త్రదానం ద్వయమేతత్రశస్యతే । 
పితుః శ్రాద్ధం విశేషేణ వేజ్మటాద్రౌ నగోత్తమే ॥ 
సువర్ణం యే ప్రయచ్చన్తి! ప్రీతయే మధుఘాతినః । 
సర్వలోకం సమాసాద్య మోదన్తే మునిసత్తమాః ॥ 
సాలగ్రామశిలాదానం యః కరోతి నగోత్తమే । 
అబ్గభజ్గ్బమవాప్పోతి స్వానుభూతిజ్బా విన్దతి ॥ 
యో దదాతి ద్విజే నాయ గోదానణ్చ కుటుమ్మినే I 
రోమసజ్ఞ్యాప్రమాణేన విష్ణులోకే విరాజతే ॥ 
భూమిం దదాతి యో దేవి! బ్రాహ్మణాయ కుటుమ్మినే । 
తస్య పుణ్యఫలం వక్తుం కః శకో దివి వా భువి ॥ 
కన్యాం దదాతి యో దేవి! శోత్రియాయ ద్విజాతయే | 
విష్ణులోకం సమాసాద్య మోదతే పితృభి స్సహ ॥ 
ప్రవాం కుర్వన్తి యే దేవి! శీతలోదకసంయుతామ్‌। 
తేషాం పుణ్యఫలం వక్తుం శేషేణాపి న శక్యతే 11 
తిలం దదాతి విప్రాయ శ్రోత్రియాయ కుటుమ్మినే । 
సర్వపాపవినిర్ముకో విష్ణులోకం స గచ్చతి ॥ 
ధాన్యదానం ప్రశంసన్తి విప్రా వేదవిదాం వరాః ॥ 
బహుపుత్రా భవిష్యన్తి ధాన్యదానం ప్రకుర్వతామ్‌ ॥ 
గస్థచమృకపుష్పాదీన్‌ ఛత్రవ్యజనచామరాన్‌ । 
తామ్ఫూలఘనసారాదీన్‌ యో దదాతి ద్విజా తయే ॥ 

495 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


19 


248 


శ్రీస్కాందపురాణే, कुकु, అంజనాకృతపఃప్రకారే ద్వితీయోల_ధ్యాయః 
వ్యాసుడు శ్రీ వేంకటాచలమున చేయబడు దానములను పొగడుట 
వ్యానుడు :- 
అంత వ్యాసుడిట్లుతెలిపెను. అంజనాదేవీ! వేంకటాచలమున అన్న దానము 
వస్త్రదానము ముఖ్యముగా పితృశ్రాద్ధము ముఖ్యమైనవి. 10 


శ్రీమన్నారాయణునకు ప్రీతికలుగునట్లుగా సువర్ణదానము నొనరించువారు 
స్వర్గలోకమునంది సంతసింతురు. 11 
ఈ పర్వతమున సాలగ్రామదానము నొనరించినచో శరీరావ సానము నంది 
కైవల్యము నందుదురు. 12 


భార్యాపుత్రులతో గూడిన బ్రాహ్మణోత్తమునకు గోదానము నొనరించిన ఆ గోవు 
శరీరము నందలి రోమకూపము లెన్నికలవో అంతకాలము విష్ణులోకమున 
విలసిల్లును 13 


సకుటుంబీకుడగు బ్రాహ్మణునకు భూదానము నొనరించినవాని పుణ్యఫలమును 
స్వర్గ మర్యలోకములో నెవరును వర్ణింపజాలరు. 14 


వేదాధ్యయనశీలుడగు (బ్రాహ్మణునకు కన్యాదానము నొనరించిన విష్ణులోకమును 
పొంది పితృదేవతలతో సంతసించును. 15 


శ్రీ వేంకటాచలమున చల్లనినీటితోకూడిన చలిపందిరి (మంచినీటి నిచ్చుటకు) 
వేయించినవారి పుణ్యమును శేషుడుకూడ వర్ణింప జాలడు. 16 


సదాచారనిష్టుడగు కుటుంబీయైన బ్రాహ్మణునకు నువ్వులను దానమొసంగిన 
వారుపాపవిదూరులై విష్ణులోకము నందుదురు. 17 


వేదవేత్తలు ధాన్యదానమును గొప్పగా చెప్పుదురు. ధాన్యదానము నీపర్వతమున 
నొనరించినవారికి చాలమంది పుత్రులు కలుగుదురు. 18 


గంధమును, సంపెంగలను, పుష్పములను, గొడుగులు, విసనకళ్ఞి లను, 
చామరములను, తాంబూలమును, కర్పూరమును దాన మొనరించువారు 19 


496 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
భుక్త్వా భోగం చిరం కాలం స్వర్గలోకం తతో వ్రజేత్‌! 
దివ్యవర్షసహస్రజ్బు భుక్వా భోగాననేకశః ॥ 
సార్వభోమస్తతో భూత్వా తత్ర భుక్త్వా చిరం మహీమ్‌ । 
తతో విప్రత్వమాసాద్య వేదవేదాన్తపారగః ॥ 
తతో ముక్తిం సమాయాతి ప్రసాదాచ్చక్రపాణినః । 
ఇత్యేతత్మథితం దేవి! వేజ్మటాచలవైభవమ్‌ ॥ 
య ఏత చ్చృణుయాన్నిత్యం యశ్చాపి పరికీర్తయేత్‌। 
సర్వపాపవినిర్ముకో విష్ణులోకం స గచ్చతి ॥ 


ఇత్యేతత్మథితం పూర్వం వ్యాసేనైవ మహాత్మనా ] 

శ్రుణుయాద్వాపరే ద్వా౭_పి కృతకృత్యో భవిష్యతి । 

తస్యైవ వంశజా స్సర్వే ముక్తిం యాన్తి న సంశయః ॥ 
ఇతి శ్రీస్మాన్సపురాణే తీర్థఖబ్జే శ్రీవేజ్మటాచలమా హాత్వే ఆకాశ 
గజ్లాస్నానకాలనిర్ణయాదివర్ణనం నామ ద్వితీయో౭_ ధ్యాయః. 


=<> 8 > ౩ ल्व 


497 


20 


21 


22 


23 


249 


శ్రీస్కాందపురాణే, कुकु, అంజనాకృతపఃప్రకారే ద్వితీయోల_ధ్యాయః 
చాలకాలము ఇహలోకభోగములననుభవించి పిమ్మట స్వర్గలోక మున కేగుదురు. 
అచ్చట వేయిసంవత్సరములఖిలభోగముల ననుభవించి 20 
చక్రవర్తియై యచ్చట చాలకాలము భూమినేలుచు భోగముల ననుభవించి 
బ్రాహ్మణోత్తముడై వేదవేదాంగముల నభ్యసించి 21 
శ్రీమన్నారాయణుని అనుగ్రహముచే మోక్షమునుబడయును, దేవీ! వేంకటాచల 
వైభవమును నీకు తెలిపితిని. 22 
దీనిని నిత్యము వినువారును, నిత్యము పఠించువారును పాపములన్నియు నశించి 
విష్ణులోకమునందుదురు. 23 


ఈ మాహాత్యమును మహాత్ముడగు వ్యాసుడు పూర్వము తెలిపి యుండెను, శౌనకాది 
మహాత్ములారా! దీనిని వినువారును, చదువు వారును తమ కర్తవ్యముల నెరవేర్చిన 
వారై వారివంశమున పుట్టినవారందరితోడను ముక్తినందుదురనటలో 
సందియములేదు. 24 
ఇది శ్రీస్మాందపురాణమున తీర్థఖండమున శ్రీవేంకటాచల మాహాత్యమున 
ఆకాశంగా స్నాన కాలనిర్ణయములు మొదలగు విషయములను వర్ణించుటయనెడు 
రెండవ అధ్యాయము సంపూర్ణము. 


व 32 6 दव 


498 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 250 శ్రీ ఆదిత్యపురాణే, ప్రథమో9_ధ్యాయః 


శ్రీ ఆదిత్య పురాణాన్తర్గత శ్రీ వేంకటాచల మాహాత్యమ్‌ శ్రీ ఆదిత్య పురాణములోని శ్రీ వేంకటాచల మాహాత్యము 
అథ ప్రథమో౭_ ధ్యాయః మొదటి అధ్యాయము 
శౌనకాదీన్‌ ప్రతిసూత ప్రోక్త శ్రీ శ్రీ నివాసవైభవమ్‌ శౌనకాదులకు శ్రీ శ్రీనివాసుని వైభవమును తెలుపుట 
శ్రీ శానకాదయః :- శొనకాదికమహామునులు సూతునితో :- 
శ్రీవేజ్మటేశమాహాత్యం శ్రీనివాస ప్రసాదతః । శ్రీనివాసుని అనుగ్రహముచే ఎల్లపుడును లక్ష్మీకరమగుశ్రీ వేంకటేశుని 
శ్రీప్రదం సర్వదా సూత! దయయా ప్రోక్తవానసి ॥ 1 మాహాత్యమును దయతో తెలిపితివి. 1 
ఇతః పరం శ్రీనివాసః శ్రీపతిః సర్వశో హి నః । ఇక పై శ్రియఃపతియగు శ్రీనివాసుడు అందరకును కామితార్థముల నొసంగుచు 
< ५ నో 
కథం ప్రీతో భవేత్సద్యో హ్యభీష్టాని ప్రవర్షయన్‌ ॥ 2 నెట్లు: నలతుమ్తుడగు 2 
తద్వదస్వ కృపాపూర్ణ వేజ్మటే శకథామృ తమ్‌ । దయాపూర్తా! సకలతత్వముల నెజుంగు సూతా! అట్టి వేంకటేశుని కథామృతమును 
(>| నీ మా < 2) 
భగవన్‌! సర్వతత్త్వజ్ఞ! దయాపాత్రం వయం తవ ॥ 3 ని దయకర్షులమగు మా కెటింగింపుమని యడిగిరి. 3 
eee శ్రీ సూతుడు :- 
శ 2 0 sents అని యడుగగా మునులారా! మీరడిగిన దివ్యచరితమును తెలిపెదను, 
नर శస ప్రయ! ఏకాగ్రచిత్తముతో వినుడు. 4 
యథా పృష్టం తథైవాహం వక్ష్యామి వచనం శుభమ్‌॥ 4 


వేంకటాచలముతో సమానమగు పుణ్యక్షేత్రము ప్రపంచమున కానరాదు. శ్రీ 
వేజ్బటాద్రిసమం స్థానం (= నాస్తి కిబ్చన । 


వేంకటేశునివంటి దైవములేడు । ఇక నుండబోడు. ర్‌ 
వేజ్కటేసమో దేవో న భూతో న భవిష్యతి ॥ 5 

వేంకటేశుని యద్భుతచరితము నెవరికిని వర్ణింప నలవికాదు. అయినను 
అద్భుతజ్బాస్య చరితం వర్ణితుం కేన శక్యతే । మోక్షప్రదమును, సకలపాపహరమును, పుణ్యమును వృద్ధిపొందించునదియు. 6 
తథా9 పి తారకం సర్వ పాపఘ్నం పుణ్యవర్థనమ్‌ 11 6 

విచిత్రమును, మున్నెన్నడు నెబుగబడనిది, దేవతలచేతను బుషులచేత 
సువిచిత్రమపూర్వార్థం దేవర్యాదిభిరాద్భతమ్‌ | నాదరింపబడు నదియు లోకవిలక్షణమును. ఆశ్చర్య జనకమును. 
లోకోత్తరం మహాశ్చర్యం వక్ష్యేత_ హం సర్వసిద్ధిదమ్‌॥। 7 సకలాభీష్టదాయకమగు చరిత్రను తెలిపెదను. 7 
శేషాచలే యన్మాహాత్యం అన్యక్షేతే న తత్‌ క్వచిత్‌ । శ్రీ వేంకటాచలమునందున్నంత మాహాత్య మితర పుణ్యక్షేత్రము లలో కానరాదు. 
తద్గతశ్రీనివాసస్య మహిమా నాన్యగః శుభః ॥ 8 ఆ క్షేత్రముననున్న శ్రీనివాసుని మహిమ యితరులయందు కానరాదు. 8 


499 500 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
వేదేషు చ పురాణేషు వేజ్మటేశకథాల_మృతమ్‌ । 
వర్ణితజ్బోతిహాసేషు భారతాద్యాగమేషు చ ॥ 
మనోహరన్తు సంశ్రావ్యం ఇహాముగ్రేష్టదాయకమ్‌ । 
జ్ఞాన ప్రదం విశేషేణ మహైశ్వర్యస్య కారణమ్‌ ॥ 
వైరాగ్యభక్తిసత్వాది |ప్రదేన్ధియవశ ప్రదే! 
వేజ్మటాద్రౌ శుచిక్షేత్రేత శుచిదోషో న విద్యతే ॥ 
తస్మాద్వేజ్బటనాధస్య నైవేద్యం గ్రాహ్యముత్తమమ్‌ । 
తేన క్షేమం ప్రజానాం హి విపరీతే విపర్యయః ॥ 
కర్తా హి సృష్టిస్థితిసంయమాదేః ధర్తా రజస్సత్త్వతమాంస్యనర్హః। 
అనాద్యననో వచసా£_ నిరుక్తః సదాశ్రయో దేవవరో వరేణ్యః ॥ 


నిత్యం బ్రహ్మా శివ శ్శేష గరుదేన్దాదయో వరాః । 
పూజయన్తి మహాభక్త్యా వేజ్కటేశం (శ్రియా సహ ॥ 


చరాచరగురుర్దేవః సర్వసాక్షీ మహేశ్వరః । 

జప్యస్తప్యో౭ రృనీయశ్చ స్మర్యో ధ్యేయో౭ _ఖిలైరపి 11 
తన్మనాస్తద్దతప్రాణో భక్తా తన్నామసంస్మరేత్‌ । 
గోదానాన్యశ్వమేధాద్యాః కన్యాదానాన్యసజ్ఞ్యయా ॥ 
అసజ్ఞ్యమేరుసౌవర్ణ దానాన్యన్యాన్యనేకశః । 
తన్నామస్మృత్యతుల్యాని మాహాత్యం కిముతాద్భుతమ్‌ 11 


ఇతి శేషేణ కథితం కపిలాయ మహాత్మనే । 
కపిలాఖ్యమహాయోగి సకాశాత్తు మయా (2०९६० ॥ 


501 


10 


11 


12 


14 


15 


16 


18 


శ్రీ ఆదిత్యపురాణే, ప్రథమో9_ధ్యాయః 


వేదములయందు పురాణములయందు ఇతిహాసములయందు భారతము మొదలగు 
ఆగమములయందును వేంకటేశుని కథామృతము వర్ణింపబడినది, 9 


ఈ చరిత్రము హృద్యమైనది. వినసొంపైనది. ఇహపర శ్రేయో దాయకమైనది 
ముఖ్యముగా జ్ఞానదాయకమైనది. గొప్ప యైశ్వర్యము నొసంగునది. 10 


వైరాగ్యమును, భక్తిని, సత్వగుణమునిచ్చు ఇంద్రియసంయమము నొసంగు 
పవిత్రక్షేత్రమగు వేంకటాచలమున అపవిత్రతయే యుండజాలదు. 11 


కావున వేంకటేశునకు నివేదితమగు ప్రసాదమును గ్రహింప వలెను. దానివలన 
ప్రజలకు హితమును దానిని గ్రహించకున్నచో అనిష్టమును సంభవించును. 12 


సృష్టి, స్థితి సంహారముల నొనర్చువాడును సత్త్వ రజస్తమో గుణముల తన 
స్వాధీనమున ధరించువాడును, ఆ గుణముల కనర్షుడు అంతములేనివాడు, వాక్కుల 
కందనివాడు, సత్సురుషు లచే నాశ్రయింపబడువాడు, దేవతాగ్రేష్టుడు. 13 


ప్రతిదినము బ్రహ్మ, ఈశ్వరుడు, శేషుడు, గరుడుడు ఇంద్రాది దేవతాశ్రేష్టులును 
గొప్ప భక్తితో శ్రియఃపతియగు శ్రీనివాసుని పూజింతురు. 14 


జంగమస్థావరములకు గురువును సర్వవ్యాపియు, సకల లోక సాక్షియు, మహేశ్వరు 
డును, అందరిచే జపింపతగినవాడును, తపమాచరింపదగినవాడును, పూజింప 
తగినవాడును, తలంప తగినవాడును ధ్యానింపతగినవాడును, శ్రీనివాసుడే. 15 
శ్రీనివాసునియందు మనస్సునుంచి. అతనియందే ప్రాణము నుంచుకొని, భక్తితో 
నాతనిని స్మరించుకొనుచుండవలెను. గోదాన ములు, అశ్వమేధయాగములు, 
లెక్కలేనన్ని కన్యాదానములు. 16 
గణింపశక్యముకాని మేరుపర్వతమువంటి సువర్ణదానము అనేకములును, శ్రీ 
శ్రీనివాసుని నామమును తలంచినదానితో సమానములుకావు. శ్రీనివాసుని 
మాహాత్మ్య మత్యద్భుతమైనది. ఇంక నేమి చెప్పవలెను. 17 


అని యిట్లు శ్రీనివాసుని మాహాత్య్యము నాదిశేషుడు కపిల మహాత్మునకు చెప్పెను. 


అతని నుండి నేనును వింటిని. 18 


502 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


తదుక్తం భవతామద్య సద్యః ప్రీతికరం హరేః । 
అతో వో మజ్జళార్థణ్బ శృణుధ్వం యన్మయోచ్యతే ॥ 


శ్రీవేజ్బటేశయాత్రార్థం గచ్చధ్వం సుదృఢవ్రతాః । 
విష్ణుసన్దర్శనం కృత్వా భక్తిమనో జితేస్టియాః ॥ 
స్తోత్రం కురుధ్వం బహుధా భగవద్ద్గుణవర్డనైః । 


రజా 


స్వగుణోత్మర్షవిజ్ఞానాత్‌ యథా ప్రీతిర్నిజా హరేః ॥ 


న తాదృశీ ప్రీతిరస్తి హ్యజ్ఞానాదన్యథామతౌ । 
భక్త్యా స్తోత్రేణ సన్తుష్ట సర్వేష్టాని ప్రవర్షతి ॥ 


అవ 


భక్తిస్తోత్రవిహీనేషు దయావాన్‌ న భవేత్‌ తథా । 
అత్ర వః కథయామీష్టం ఇతిహాసం పురాతనమ్‌ ॥ 


యస్య స్మరణమాత్రేణ భక్తిర్విష్ణుపదామ్బుజే 1 
వాయుశిష్యో దేవశర్మా విష్ణుభక్తో జితేన్టియః ॥ 
తపస్వీ బహునిష్టావాన్‌! సర్వదా విష్ణుచిన్తనే | 
మమతాహజ్బారశూన్యో విషయేషు విరాగవాన్‌ ॥ 
షట్‌చ్చత్రువిజయీ శాన్తః షట్‌తరజ్ల్ఞసుభజ్జకృత్‌ । 
కుటుమ్చే న మనఃకారీ దారిద్రాత్‌ పీడితోత పి చ ॥ 
భార్యయా ప్రార్థితో నిత్యం దారిద్ర్యాపగమేచ్చయా | 
భో నాథ హే పతే! స్వామిన్‌! ప్రసీద కరుణాకర! ॥ 
క్షుధయా దుఃఖితా బాలాః తవ పుత్రాశ్చ కేవలమ్‌ । 
న శక్తాలి హమరణ్యేషు కన్సమూలార్జనాదిషు ॥ 


5038 


19 


20 


21 


22 


23 


24 


25 


26 


97 


28 


శ్రీ ఆదిత్యపురాణే, ప్రథమో9_ధ్యాయః 


శ్రీమన్నారాయణునకు వెంటనే ప్రీతిని కలిగించు నా చరిత్రను మీకు శుభములు 


కలుగుటకై నేను చెప్పుచున్నాను వినుడు. 19 


మీరు దృఢసంకల్పముతో శ్రీవేంకటేశుని సందర్శనమునకై బయలుదేరుడు. మీరు 
భ క్తికలిగి, ఇంద్రియములను జయించి శ్రీమన్నారాయణుని సేవించి 20 


భగవంతుని సద్దుణములను వర్ణించుచు అనేక విధములుగా స్తుతింపుడు. తన 
కల్యాణగుణాధిక్యమును తెలియుటవలన శ్రీ మన్నారాయణునకు కలుగు 
సంతోషము 21 
అజ్ఞానముచే లేనిదాని నున్నటుల ఉన్నదానిని లేనటుల తెలిసి కొనుటలో పై 
(అనగా నిర్గుణుడు నిరాకారుడనుటలో) నుండ జాలదు. శ్రీనివాసుడు భక్తిచేతను 
స్తోత్రముచేతను సంతసించి సకలాభీష్టముల నొసంగును. 22 
భక్తిలేనివారియందు స్తోత్రమునొనరింపని వానివిషయమున శ్రీనివాసుని 
దయకలగజాలదు. ఈ విషయము మీకొక అభిమతమైన ప్రాచీన చరితమును 
తెలి పెదను. 23 
శ్రీమన్నారాయణుని నామమును తలచినంతనే యాతని పాదపద్మముల యందు 
భక్తికలిగియుండి. విష్ణుభక్తుడై. ఇంద్రియములను జయించినవాడై 24 
తపశ్శాలియై, అనేక యజ్ఞములను చేసినవాడై. “నాది, నేను ” యనుభావము 
లేనివాడై విషయములయం దాశ లేనివాడై 25 
కామ, కోధ, లోభ, మోహ, మద, మాత్సర్యముల జయించినవాడై, శాంతుడై, 
షడిన్టియము లకుగల విషయాస క్తిమాన్పిదరిద్రుడైనను కుటుంబమునం 
దాశలేనివాడై 26 
నాథా! ప్రభూ! స్వామీ! దయామయా! దారిద్యమును పోగొట్టుకొను కోరికతో 
భార్యచేత ప్రతిదినము యీ క్రింది విధముగా ప్రార్థింపబడుచుండెను. 27 
నే నాకలిచే మిక్కిలి బాధపడుచున్నాను. నీపిల్లలును ఆకలిచే దుఃఖించుచున్నారు. 
నేనరణ్యమునకేగి కందమూలాదులను సంపాదింపజాలను. 28 


504 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


రక్షకో మమ నాన్యో౭ స్తి శిశూనాం పాలనే 9 పి చ । 
కృపాం కురుష్వ శిశుషు విజ్ఞాపనమిదం శృణు ॥ 


కులస్వామీష్టదేవో నో జగద్రక్షణదీక్షితః । 
శరణాగతసన్హాణః శ్రీనివాసః సతాం గతిః ॥ 


పాలకో హి బహూనాజ్బ భక్తానాం భక్తవత్సల: । 
తల్లక్షీపతిపాదాబ్దం గత్వా తత్రార్థనాం కురు ॥ 


తేన ప్రీతో భవేత్‌ సద్యః తతో 9_స్మజ్జీవనం భవేత్‌ । 
ప్రసీద త్వం దయాసిన్లో దయాం కురు దయాం &०८०॥ 


ఇతి దైన్యేన మహతా ప్రార్ధితోః హర్షిశం తయా । 
ॐ స్వీచకార తద్వాక్యం తపోవిఘ్నభయాత్తదా ॥ 


దిష్ట్యా చాదృష్టపాకేన తద్గురుర్వాయురాగముత్‌ । 
పతివ్రతాయాం శిశుషు ప్రసన్నః కరుణానిధిః ॥ 


తపో౭_వసానే సమాప్తం స్వగురుం జగతాం గురుమ్‌। 
దృష్ట్వా ముదా దేవశర్మా సహసోతాయ చాదరాత్‌ ॥ 
థి 


సాష్టాంగం తం ప్రణమ్యాథ బద్దాజ్ఞులిపుటో౭_ భవత్‌ | 
తతో వాయుః ప్రాహ శిష్యం మధురం వచనం హితమ్‌॥। 


శ్రీమద్వేజ్మటనాథస్య యాత్రార్ధం గచ్చ మా చిరమ్‌ । 
తేనేహాముత్ర తే౭_భీష్ట సిద్ధిర్భవతి నాన్యథా ॥ 


లక్షీపతేర్ణయాసిన్లోః బ్రహ్మాదివరదాయినః । 
ఆణి! 2 © 


యాత్రాయాం మా౭_స్తు సన్టేహః శీఘ్రం గచ్చ సుభక్తిమాన్‌ ॥ 


505 


29 


30 


31 


39 


33 


34 


35 


36 


37 


38 


శ్రీ ఆదిత్యపురాణే, ప్రథమో9_ధ్యాయః 


నా కెవ్వరును దిక్కులేరు. బాలురను రక్షించువారెవరును లేరు. పసిపిల్లలయందు 
దయయుంచి ఈ నా మనవి నాలకింపుడు. 29 


మన కులదైవము మన కిష్టదైవము జగత్తును రక్షించుటలో దీక్ష కలవాడు శరణు 
పొందినవారిని రక్షించువాడు నగు శ్రీనివాసుడే సత్పురుషులకు గతియైనవాడు30 


అనేక మంది భక్తులను పాలించువాడాతడే. భక్తుల దోషములను గూడ గుణములుగా 
నెంచువాడాతడే. కావున నట్టి శ్రీమన్నారాయణుని చరణకమలములవద్ద కేగి 
ప్రార్థింపుము. 31 


ఆ ప్రార్థనచే నాతడు వెంటనే సంతసించును. దానిచే వెంటనే మనము జీవింతుము, 
నాధా! దయామయా! అనుగ్రహింపు నా యందు దయజూపుము, ६९००००८९ 
८७०2००29 2620, 82 


దీనముగా నామె రాత్రింపవళ్లు (దరిద్రమును పోగొట్టుకొన వలెనను తలంపుతో 
ప్రార్థించినను ) తన తపమునకు విఘ్నము కలుగునను భయముతో నామె మాటల 
నంగీకరంపకుండెను, 33 


ఇంతలో దైవవశమున, భాగ్యశమున పతివ్రతయగు నాతని భార్యయందును 
పసిబిడ్డ౬లయందును దయకలిగి కరుణా సముద్రుడును, దేవశర్మ గురువగు34 


వాయు వరుదెంచెను. తన తపము సొంతయయినంతనే వచ్చి నట్టియు జగద్దురువును, 
తన గురువునగు వాయువునుగాంచి దేవశర్మ సంతసమున లేచి 35 


సాష్టాంగముగా నమస్కరించి చేతుల జోడించి నిలచెను. అంత వాయువు తన 
శిష్యునితో మధురమును, హితము నగునట్లుగా 36 


“దేవశర్మా! శ్రీ వేంకటాచలపతిని సేవించు యాత్రకై బయలు దేరుము. 
ఆలసించవలదు, దానివలన నీ కిహపరములలో కామితము సిద్ధించును, లేనిచో 
నదిసిద్ధించదు. 37 

శ్రియఃపతియు, దయాసముద్రుడును, బ్రహ్మాదులకు వరప్రదాతయు నగు శ్రీనివాసుని 
భక్తితో సేవించుటకు శీఘ్రముగా బయలుదేరుము. ఈ యాత్రవిషయమై 


సందియము వలదు. 38 
506 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


ఇతి దేవేనానిలేన గురుణా స్వస్య చోదితః । 
ముహుర్ముహుర్చోధితో9_థ విష్ణుయాత్రామహాదరః ॥ 
గురూక్తమర్థం జగ్రాహ గురువాక్క్యే సదా రతః । 
గురూపదేశో బలవాన్‌ గురోరాజ్ఞాం న లజ్ఞయేత్‌ ॥ 
ఇత్యర్థమనుసన్థాయ ప్రతస్టే శేషపర్వతమ్‌ । 
తత్ర శ్రీవేజ్బటేశస్య సుదర్శనమహాదరః ॥ 
ఆననజానదం విష్ణుం ఆననమయనామకమ్‌ । 

€ निः యణ 
ఆనన్దేన దదర్భాయం ఆనన్గనిలయా9_లయే ॥ 


విహరన్తం శ్రీధరాఖ్యం నానాలీలావిలాసినమ్‌ । 
భక్తదర్శనమాత్రేణ ప్రసాదాత్‌ మన్దహాసినమ్‌ ॥ 
శ్రీవేజ్మటేశం తం నత్వా భక్తా २० థ సంస్తుతిమ్‌ ॥ 


శ్రీశ్రీనివాసముద్దిశ్య దేవశర్మాఖ్యవి ప్రకృత స్తుతిః 
దేతశర్మా : 
దయానిధే! దయానిధే! దయానిధే దయానిధే! । 
నమో నమో నమో నమో నమో నమో నమో నమః ॥ 
శ్రీపద్మనాభ उदी పద్య్మజేశేన్దవన్టిత | 
పద్మమాలిన్‌! పద్మనేత్ర! పద్మాభయదరారిభ్ళత్‌ ॥ 


పద్మపాణే! పద్మపాద! సర్వహృత్పద సంస్థిత । 
త్వత్సాదపద్మయుగళం! (ప్రణమామ్యతిసున్దరమ్‌ ॥ 


త్వత్సాదపద్మమాహాత్యం అప్యనన్త త్రివిక్రమమ్‌ । 
యత్మనిష్రాబ్లులినఖ మణ్యగ్రగుణసంయుతాన్‌ ॥ 
507 


39 


40 


41 


42 


43 


44 


45 


46 


47 


శ్రీ ఆదిత్యపురాణే, ప్రథమో9_ధ్యాయః 


అని గురువగు వాయువుచే (ठ & ०६52 & మాటిమాటికి బోధింవబడి 


విష్ణుయాత్రయం దాదరము కలవాడై 39 
గురుని వాక్యమునం దాదరము కలవాడై గురువు తెలిపినదానిని గ్రహించెను. 
గురుని యుపదేశము గొప్పది. గురునియాజ్ఞను దాటరాదను 40 
విషయమును తలంచి శేషాచలమునకై బయలుదేరెను. శ్రీ వేంకటేశ 
దర్శనాదరముతో 41 
ఆనందమును జ్ఞానము లేక భక్తి నొసంగు ఆనందమయుడను పేరుగల 
శ్రీమన్నారాయణుని ఆనందముతో దర్శించెను. 42 


ఆనందమునకు ఆకారమగు మందిరమున విహరించుచున్నట్టియు, అనేక క్రీడా 

విలాసములచే నొప్పుచున్నట్టియు, భక్తులను గాంచిన మాత్రముననే అనుగ్రహము 

చిందించు మందహాసము నొనర్చు నట్టి శ్రీ వేంకటేశునికి నమస్కరించి భక్తితో 

స్తుతింపనారంభించెను. 43 
శ్రీశ్రీనివాసుని దేవశర్మయను బ్రాహ్మణుడు స్తుతించుట 

దేతశర్శ :- 

కరుణానిధే! నమస్మారము. ఇట్లు నాలుగుమారులు నమస్మరించెను. 44 


పద్మనాభా! కమలాపతే బ్రహ్మరుద్రేంద్రాదులచే నమస్మరింపబడు స్వామీ! పద్మమాలా 
లంకృతా! పద్మపత్రేక్షణా! లక్ష్మీదేవి కభయము నొసంగువాడా! చక్రధారీ! 45 


పద్మహన్నా! పద్మములవంటి చరణములు కలవాడా! అందరి మనఃకమలముల 
యందు వనించువాడా! అతినుందరములగు నీ పాదవద్మములకు 


నమస్మరించుచున్నాను. 46 

అంతములేని స్వామీ! నీ పాదములయెక్క చిటికెనవైలి గోరునందలి మణుల 

శ్రెష్టగుణములతో కూడినట్టియు 47 
508 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


అననాన్‌ సువిశేషాంశ్చ పశ్యన్తీ శ్రీర్నిరన్తరమ్‌ । 
స్తోతుకామా క్షణాదీక్షా హర్షాదాశ్చర్యసాగరే ॥ 


గహనే గాహమానా9_ భూత్‌ అనన్తశ్రుత్యగోచరే । 
త్వయోపదిష్టో యః పుత్ర వాత్సల్యాచ్చతురాననః ॥ 


త్వద్గుణానాళ్బు గణనా దాననమతులం భజన్‌ | 
నాద్యాపి విరరామాసౌ గణనాద్దేవరాడపి ॥ 


సహస్రవదన दि శేషవేదార్థకోవిదః । 
“నాహం జానే ఇతి బ్రూతే యన్నభాగ్యాగ్రవైభవమ్‌ ॥ 


అనన్తవేదా భాషనే హ్యన్యో౭ న్యం ప్రవిచార్య చ । 
ఏకైకస్మిన్నధికారే నియుక్తా ఏకైకశో బ్రహ్మపూర్వాశ్చ విష్ణోః ॥ 


సర్వే దేవాః స్వాధికారే నియుక్తాః సత్యాదిలోకేషు యథాక్రమేణ । 
दु ఇష్టాని మహాదరేణ భజన్తి శేషాచలగం రమేశమ్‌ ॥ 
వయం త్వనన్లా హరిణా నియుక్తా 

వేదాః స్తోతుం స్వస్య గుణానుభావమ్‌ । 

గుణాస్త్వనన్నాః పరమాత్మనో యత్‌ 

పదో నభాగ్రస్థగుణైకదే శమ్‌ ॥ 


స్తుతౌ మిలిత్వా వయమత్ర శక్తా! వేదాస్త్వనన్తా జనితాస్తదర్థమ్‌ । 
ఏవం సునిశ్చిత్య గుణైకదేశ మాహాత్యమేతే త్వవిజానన్త ఏవ ॥ 


509 


48 


49 


50 


51 


53 


54 


55 


శ్రీ ఆదిత్యపురాణే, ప్రథమో9_ధ్యాయః 


అంతములేని గొప్ప విశేషముల ననవరతము సేవించుచున్న శ్రీదేవి ముల్లోకముల 
వ్యాపించు నీపాదపద్మమాహాత్యమును స్తుతింపవలెనని క్షణకాల మవలోకించి 
అపారమగు వేదరాశిచే నెజుంగదగని దగుటచే మిక్కిలిలోతైన ఆనందాశ్చర్య 
సాగరమున మునిగిపోయెను గదా! 48 


పుత్రుడనెడు వాత్సల్యముతో నీ చేతనే ఉపదేశింపబడిన (బ్రహ్మయు 49 


న్‌ కల్యాణగుణానుసంధానమువలన గొప్ప ఆనందము నను భవించుచున్నాడు. 
దేవేంద్రుడిప్పటికిని నీ కల్యాణ గుణములను లెక్కించుచునే యున్నాడు. 50 


అనెక వేదార్థములలో విశారదుడగు వేయిపడగలుగల ఆది శేషుడును నీ 
కాలిగోరుయొక్క గొప్పదైనవైభవము సూదిమొన యంతైన నెజుంగజాలనని 
పలుకుచున్నాడు. 51 

అనంతములై యుండియు వేదములు తమలో తాము చక్కగా నాలోచించు కొనియు 
శ్రీమన్నారాయణుని నఖా(గవైభవమును వర్ణింపజాలకున్నవి. భగవానుడా (బ్రహ్మ 
రుద్రుడు మొదలైన దేవత లొక్కొక్క అధికారమున నీచే నియమింపబడిరి. 52 

ఇట్లు దేవతలందరు సత్యలోకాదిలోకములలో యథాక్రమముగ నియోగింపబడి 
తమ యభీష్టముల ననుభవించుచు గొప్ప ఆదరముతో శేషాద్రియందలి 
శ్రీమన్నారాయణుని సేవించు చున్నారు. 53 

తనయొక్క కల్యాణగుణముల వైభవమును వర్ణించుటకై మేమున్ను వేదములున్ను 
శ్రీమన్నారాయణునిచే నియోగింపబడితిమి, పరమాత్మగుణమును అనంతములే, 
కావున అతని పాదముల యందలి గోటిమొనయందలి గుణములో నొక 
భాగమును 54 

స్తోత్రముతో కలిపి వర్ణించుటకుమాత్రమే మేము సమర్థులమైయున్నాము. 
అనంతములగు వేదముల శ్రీమన్నారాయణుని వైభవమును వర్ణించుటకై 
పుట్టింపబడినవని (బహ్మేంద్రాదులు చక్కగా నిశ్చయించి భగవంతుని 


కల్యాణగుణములలో నొకవంతు మాహాత్యమునైన నెజఖుంగనివారైనను 55 


510 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


ఉపక్రాన్తాః స్తోతుమథో గుణెకదేశో_. ప్యనన్తాత్మతయా9_భివృద్ధః । 
తం 25० న్యోన్యమథోచురేకం గుణం వదామో విసృజామ శేషాన్‌ ॥ 


ఆరేభిరే పూర్వవదేవ తే9_పి గుణా అననా అభవచ్చ సో9 పి । 
గుణైః సుపూర్ణాః శుభదైరనన్తెః ప్రత్యేకశః కిరణానీవ పూష్టః ॥ ర్‌7 


విదిక్షు దిక్షూర్ధమధశ్చ వేదా దృష్ట్వా గుణాన్‌ వ్యాపృతానిత్యవోచన్‌ I 
ద్రష్టుం (శ్రోతుం కీర్తితుం వా౭_పి బోద్ధుం అశక్యం నః కిముత స్తోతుమేతాన్‌ ॥ 


అస్మానతీతాన్‌ వయమల్పసారాః కిం వర్ణయామో౭_లమలం ప్రశంసయా। 
ఇత్యుక్తవన్తః స్వమనో£_నుసారాత్‌ గుణానేతాన్‌ వర్ణయామాసురజ్ఞుసా 11539 


తథా౭_పి తే పాదనభఖాగ్రగేషు గుణ్రెష్వనన్తేషు విభాజితస్య । 
గుణైకదేశస్య గుణైకదేశకః ప్రవర్ణితోతల_ ౦శా బహవో న వర్ణితాః ॥ 60 


ఏవం రమాజాహిపవేదముఖ్యాః 
శక్తా నాసన్‌ దర్శనే త్వద్గుణానామ్‌ । 
యత్సమస్తగుణాన్‌ విష్ణో ర్వర్ణనే శక్తివర్ణితాః 
అనన్తవేదాస్తద్భూమన్‌ గుణాస్తే త్వమితాద్భుతాః ॥ 61 
ఇతి శ్రీమదాదిత్యపురాణే శ్రీవేజ్మటాచలమా హాత్వే దేవశర్మ కృతశ్రీనివాసపాదనఖాగ్రాది 
మహిమవర్ణనం నామ ప్రథమో౭_ధ్యాయః. 


=-=" థైకతెకారా 


511 


శ్రీ ఆదిత్యపురాణే, ప్రథమో9_ధ్యాయః 


స్తుతించుటకు ప్రారంభించిరి. గుణములన్నిటి లో నొక భాగమైనను అంతములేని 
దగుటం జేసి అది పెరిగిపోయెను. దాని నవలోకించి వారు ఒక గుణమునే 
తెలిపెదము. తక్కిన వైభవములను విదిచెదముని తలంచి 56 


మొదట వర్ణించినట్లే స్తుతించుట కారంభించిరి, ఒకొ <). గుణమునకైన అంతము 
లేకుండుటంజేసి ఆ ఒక్కగుణమును వర్ణించుటశక్యమాయెను. సూర్యుని 
కిరణములువలె భగవంతుని కల్యాణగుణము లనేక విశేషగుణములచే పరిపూర్ణములై 
అగణితములై వర్ణింప నలవికాకయుండెను. 57 


వేదములు దిక్కులమూలలయందు దిక్కులయందును పైభాగమున, క్రింద భాగమున 
గుణములను గాంచి “భగవంతుని కల్యాణగుణములు సర్వవ్యాపకములిని పలికి 
చూచుటకు, వినుటకు, స్తుతించుటకు, తెలిసికొనుట మన శక్తిని మించియుండ 
నింక వీనిని వర్ణించుట కెంతవారము? 58 


అల్చ్పజ్ఞాలమగు మనము మనలను మించిన భగవంతుని కల్యాణగుణములనేమని 
వర్ణింతుము? ఇక స్తుతించుట చాలును అని పలుకుచు తమ మనస్సుననుసరించి 
భగవద్దుణములను వెంటనే వర్ణించిరి. 59 


అట్లయినను అనంతములగు గుణములలో కాలియందలి ట్రేలిగోరుకొనగా 
విభజింపబడిన ఒక గుణములో నొకవంతు మాత్రమే వర్ణింపబడెను కాని ఆ 
గుణములో పెక్కు భాగములను వర్ణింపలేకుండిరి. 60 


ఈ విధముగా లక్ష్మి, (బ్రహ్మ, ఆదిశేష చతుర్వేదములును, నీ గుణములను 
చూచుటకు సమర్థులు కాజాలరైరి. శ్రీమాన్నారాయణుని సమస్త గుణములను 
వర్ణించుటకు అనంతములగు వేదములును అసమర్థములాయెను. ఓ సర్వవ్యాపకా! 
నీ గుణములు మిక్కిలి యాశ్చర్యకరములైనవికదా! 61 
ఇది శ్రీమదాదిత్య పురాణమున శ్రీవేంకటాచల మాహాత్యమున 
దేవశర్మచే చేయబడిన శ్రీనివాసుని పాదనఖాగ్రమహిమను వర్ణించుటయనెడు 
మొదటి అధ్యాయము. 


(रजक 


512 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
అథ ద్వితీయోల_ ధ్యాయః 
శ్రీ శ్రీనివాసదివ్యమబ్గళవి గ్రహసౌన్షర్యాదివర్ణనమ్‌ 


దేతశర్మా :- 

ఇతో9_ప్యథ త్వత్పదాబ్ద గతసౌన్టర్యమద్భుతమ్‌ I 
స్వామింస్త్వయా (ప్రేరితశ్చేత్‌ యథామత్యనువాదయే ॥ 
सद्व పి రమా దేవీ తవ పాదామ్బుజే స్థితమ్‌ । 
సౌన్టర్యమద్భుతం దృష్ట్వా సున్దరీ మోహితా9 భవత్‌ ॥ 
విస్మితా ద్రష్ణుకామా౭_థ స్వస్య నేత్రద్వయేన వై । 
అశక్యం దర్శనం మత్వా త్రిరూపా చాభవత్తథా ॥ 
దక్షిణే శ్రీరూపిణీ చ వామే భూరూపిణీ స్థితా । 
నీలరూపా చ తతైవ త్రిరూపా నేత్రషట్కతః ॥ 


పశ్యన్య్యనన్యమనసా సౌన్దర్యాఖ్యరసాయనమ్‌ I 
బన్వప్యన్వహం నాపి నివృత్తా తృష్టయా9౭_ధునా I 


९७ 


(6% 


సున్దర! శ్రీనివాస నాభిస్థశ్చతురాననః । 

తవ పదామ్బుజే రమ్య సౌన్దర్యే లగ్నమానసః ॥ 
అష్టనేత్రా దివారాత్రం పశ్యన్‌ సౌన్షర్యమద్భుతమ్‌ । 
నాలం నేత్రాష్టకమితి బహురూపీ తదా9_ భవత్‌ ॥ 
కజ్టే చ కౌస్తుభే నాభౌ వైకుణ్జాదిత్రిధామసు । 
సత్యలోకే చ మేర్వాదౌ సర్వత్ర చతురాననః ॥ 
తతః పాదాబ్దసౌన్షర్య రసం చామృతనైచ్యదమ్‌ । 
ప్రీత్యా పాతుమహోరాత్రం ఆసాద్య సుఖభోగినః ॥ 


513 


శ్రీ ఆదిత్యపురాణే, ద్వితీయో9_ ధ్యాయః 
రెండవ అధ్యాయము 
శ్రీ శ్రీనివాసుని దివ్యమంగళ విగ్రహముయొక్క 
సౌందర్యాదులను వర్ణించుట 
దేతశర్శ :- 


న్‌ పాదపద్మములయందలి సౌందర్య మింతకంటెను అత్యద్భుతమై నది. నీవు 
ప్రేరేపించినచో నాకు తోచినరీతిని స్తుతింతును. 1 


శ్రీదేవి నీ వక్షస్టలమునందే యున్నదైనను నీ పాదపద్మముల యందలి యద్భుత 
సౌందర్యమును గాంచి మోహితురాలాయెను. 2 
పాదపద్మసౌందర్యమున కాశ్చర్యమును చెంది తన రెండు నేత్రములతో చూచుట 
కశక్యమని యొంచి 3 
కుడివైపున శ్రీరూపమునను ఎడమభాగమున భూదేవి రూపము నను ఎడమవైపుననే 
నీలాదేవి రూపమునను మూడు రూపములను ధరించి ఆరునేత్రములతో 
నవలోకించుచు 

సౌందర్య రసామృతమును నిశ్చలచిత్తముతో ప్రతిదినమున పానము చేయుచున్నను 
ఇప్పటికిని తృప్తిచెందకున్నది. ర్‌ 
సౌందర్యనిధీ ! శ్రీనివాసా! నీ నాభికమలమునం దుపవిష్ణుడైన బ్రహ్మయు నీ 
పాదారవింద మనోహర సౌందర్యమున సక్తమైన చిత్తము కలవాడయ్యు 6 
ఎనిమిది నేత్రములతో నహోరాత్రములద్భుతమగు సౌందర్యమును విలోకించుచు 


ఎనిమిదినేత్రములును చాలవను తలంపుతో 7 
కంఠమున గౌస్తుభమున నాభియందు వైకుంఠమున సత్యలోకము మేరుపర్వతము 
మొదలగు స్థలములలో ననేక రూపముల ధరించెను. 8 


అమృతమును ధిక్కరించు పాదారవిందసౌందర్యమును రాత్రింబవళ్లు పానముచేయు 

భాగ్యమును పొందియున్న ఆ బ్రహ్మయొక్క ఆశయిప్పటికిని తీరలేదు. ఆహా! మీ 

పాదసౌందర్య మిట్టిదికదా ! 9 
514 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
తృష్ణా శాన్తాలి.ధునా నాపి పాదసౌన్దర్యమీదృశమ్‌ । 
శయ్యాసనాతపత్రాది రూపీ త్వత్సాదసేవకః ॥ 
శేషో బహుసహగస్రాక్షః సదాన్తఃస్థో వ్యచిన్తయత్‌ । 
అస్మత్స్వామ్యజ్రిసౌన్షర్యం విచిత్రం సుమనోహరమ్‌ ॥ 
అదృష్టశ్రుతపూర్వజ్బు మహాగాఢం విలక్షణమ్‌ । 
సులక్షణబ్బు సన్హృశ్యం జగన్మోహనమోహకమ్‌ ॥ 
బహూని మమ నేత్రాణి సమీపే సర్వదా హరేః । 
వాసశ్చేశప్రసాదేన త్వేవం భాగ్యమభూన్మమ ॥ 
ఇతి సమృమసంయుక్తః సర్వదా౭_ తిప్రియో హరేః । 
నేతైర్చహుసహస్రైశ్చ లక్ష్మిపతిపదామ్బుజే ॥ 
అసమం చిత్రసౌన్షర్యం దృష్ట్వా దృష్ట్వా పునః పునః । 
మహానన్లామ్బుధౌ మగ్నః ఏవం మేనే ఫణీ తదా ॥ 
వసామ్యహం సదైవాత్ర పాదమూలే చ మత్పతేః । 
వైకుణ్ణం వా న గచ్చామి త్యక్త్వా విష్ణుపదామ్బుజమ్‌ ॥ 
యస్వానన్లో భవేన్నిత్యం పాదసౌన్షర్యదర్శనాత్‌ | 
వైకుణ్సే ఈదృశానన్లః కైవల్యే£ పి న విద్యతే ॥ 
< © ८७ म~ 
పాతాళమాత్రం గన్తవ్యం పాదమూలం యతో హరేః । 
న స్థాస్యామి క్షణమపి యత్సౌన్షర్యామృతం వినా ॥ 
ఇతి నిశ్చిత్య నాగేన్దః పాదసౌన్దర్యమోహితః । 
యత్ర యత్రేన్దిరేశస్య పాదమూలం ప్రవర్తతే ॥ 
తత్ర తత్ర సదా పాద సౌన్షర్యామృతపాయ్యభూత్‌ । 
అథాచిన్తయదేవం హి శజ్యరో లోకశబ్మరః ॥ 

515 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


19 


20 


శ్రీ ఆదిత్యపురాణే, ద్వితీయో9_ ధ్యాయః 


పడకగను, ఆసనముగను గొడుగుగ నుపయోగించు రూపముల ధరించియు నీ 
పాదములనే సేవించుచున్నను ఇప్పటికిని ఆదిశేషునకు తృప్తికలుగకున్నది. 10 


శేషుడనేకవేల నేత్రములుకలవాడై నిరంతరమన్వపురముననే యున్నను మా స్వామి 
పాదసౌందర్యమతిహృద్యమైనది, విచిత్రమైనది 11 


మున్నెన్నడు చూడనిది, 82386, అంతులేనిది, అత్యంత విలక్షణమైనది. చక్కని 
లక్షణములు కలది. తప్పక సేవింపదగినది, జగత్తును మోహింపజేయువాటిని 
గూడ మోహింపజేయునది. 12 
అహర్షిశము స్వామి సన్నిధానముననుండు నాకనేక నేత్రము లమరియున్నవి. 
భగవదనుగ్రహమున నాతనికి నివాసమైతిని. నాకిట్టియదృష్ట మబ్చినది. 13 
అని యిట్టి యుత్సాహభరితుడై, శ్రీమన్నారాయణున కత్యంత ప్రీతి పాత్రుడై అనేకవేల 
నేత్రములతో శ్రీమన్నారాయణ పాదపద్మముల యందు 14 
సాటిలేని చిత్రమగు సౌందర్యమును మాటి మాటికి చూచి చూచి మహాసంతోష 
సాగరమున మునింగి 15 


నేను నా ప్రభుని పాదములవద్ద నెల్లపుడు నిట్లేయుందును. వాటినివీడి వైకుంఠమున 


నితరానందానుభవమునకైనను చనజాలను. 16 
నిత్యము పాదారవింద సౌందర్య సందర్శనమువలన కలుగు నానందము 
కైవల్యమునగాని, వైకుంఠమునకాని కనజాలను. 10 
శ్రీమన్నారాయణుని పాదములుంచు స్థానమగు పాతాళము వరలకైన నేగుదునే 
కాని క్షణమైన నాతని సౌందర్యామృతము లేక నిలువజాలను. 18 
అని నిశ్చయించుకొని యాదిశేషుడు పాదసౌందర్య మోహితుడై శ్రీమన్నారాయణుని 
పాదములుండు స్థలములందంతటను 19 
పాదసౌందర్యమును పానముచేయుచుండును. లోకమునకు సుఖమునొసంగు 
శంకరుడును 20 
516 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


“శేషస్య కిమహోభాగ్యం శేషాగేశప్రసాదజమ్‌ । 
బహునేత్రాణి తత్సాద సౌనర్యామృతసేవనమ్‌ ॥ 


ఏతద్ద్వ్యయం దుర్లభం మే త్రినేత్రత్వాదహో! బత! 
భావిజన్మని శేషత్వ ప్రాప్యర్థం వా మహత్తపః ॥ 


కరోమీత్యతివైరాగ్యాత్‌ శమ్ముః కైలాసగో9_ భవత్‌ । 
శ్రీవేజ్కటేశేన్దిరేశ! జిష్ణుస్తవ ముఖామ్బుజాత్‌ ॥ 
జాతః సహస్రనయనో౩£_ ప్యేవం తత్ర పదామ్బుజే । 
అదృశ్యాశ్చర్యసౌన్దర్యం సమ్పశ్యన్నప్యహర్షిశమ్‌ ॥ 
ఇత్యచిన్తయదత్యన్తం పాదసౌన్టర్యమోహితః । 
అమృతస్య పురా పానే మే నాభూదీదృశం సుఖమ్‌ ॥ 
సౌన్దర్యమతిసామీష్య దోషాత్‌ సమ్యక్‌ న దృశ్యతే I 
ఇతో9_ప్యతిశయానన్షః కిజ్చిద్వ్యవహితే భవేత్‌ ॥ 
అతః ददद నిమేషో యావన్నేతైరహర్నిశమ్‌ | 
వీక్ష్యే యావదలంబుద్ది స్తతో మత్సానమావ్రజే ॥ 
ఇతి స్వర్గగతస్యాపి యావన్నేతైః శ్రియఃపతే! । 
త్వత్తేజుపుఖ్వపాదాబ్ద సౌన్షర్యామృతపాయినః ॥ 


తృష్ణా कथय कठ నాపి తస్మాత్‌ స్వర్గే స్థిరా స్థితిః । 

శ్రీశ! తే పాదసౌన్టర్యం లేఖానాం మహతామపి ॥ 

యద్యేవం దుర్లభమభూత్‌ ఇతరేషాన్తు కా కథా । 

వి ५, తే పాదరేఖాణాం మాహాత్యం లోకపావనమ్‌ ॥ 
517 


21 


22 


23 


24 


25 


26 


27 


28 


29 


30 


శ్రీ ఆదిత్యపురాణే, ద్వితీయో9_ధ్యాయః 


శేషాచలాధీశుని యనుగ్రహమువలన సిద్ధించినట్టి శ్రీమన్నారాయణుని పాదారవింద 
సౌందర్య మనెడమృత మును సేవించు భాగ్యమును, చాల నేతములు 
కలిగియుండుట బడసిన శేషుడెంతటి యదృష్టవంతుడోకదా యని యాలోచించు 
చుండును. 21 


చాల నేత్రములు కలిగియుండుట శ్రీమన్నారాయణ పాదారవింద సౌందర్యామృత 
పానమును చేయుట నేను ముక్కంటినగుటచే నాకు దుర్లభములుకదా! రాబోవు 
జన్మములో నాదిశేషుడనగుటకు గొప్ప తపము 22 
నాచరింతు”నని అతివైరాగ్యముతో నీశ్వరుడు కైలాసపర్వత వాసియ్యెను. 
శ్రీవేంకటాచలపతే! శ్రీనివాసా! నీ వదన కమలమునుండి పుట్టిన 28 
వేయికనులుగల దేవేంద్రుడును నీ పాదారవిందములయందలి యద్భుతమును, 
అందరకు నగోచరమగు సౌందర్యమును రాత్రింబవళ్ళు సేవించుచు 24 
పాదసౌందర్యమున మిక్కిలి మోహమును చెందినవాడై “పూర్వమమృతమును 
త్రావినను నాకిట్టి సుఖము కలుగలేదు. 25 


సౌందర్యమనునది మిక్కిలి దగ్గరించుట యను దోషముచే కానరానిది. కొంచెము 
దూరమునుండి గాంచిననే యింతకంటె నధికమగు నానందము కలుగగలదు. 26 


స్వర్ణముననుండియే టెప్పపాటు లేక వేయి నేత్రములతో రేయింబ వళ్లు సేవించి 
తృప్తినందినంతనే నా స్థలమునకేగుదు”నని చింతించి 27 
స్వర్గమున కేగి తన వేయి నేత్రములతో నీ తేజోరాశిచే రాజిల్లు పాదారవింద 
సౌందర్యామృతమును పానమొనరించుచున్నను 28 
ఇంతదనుక తృప్తిని చెందకుండుటంజేసి స్వర్గమున స్థిర నివాసమును కల్పించుకొని 
యుండెను. శియఃపతే! నీ పాద సౌందర్యము గొప్ప దేవతలకును 29 
ఇట్లు పొందశక్యముకాకుండనుండనిక ఇతరుల సంగతి చెప్పవలసినదేమున్నది? 
శ్రీమన్నారాయణా! నీ పాదరేఖల జగత్తును పవిత్రమొనరించు మాహాత్యమును 
గూర్చి 80 


518 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 

విజ్ఞాపనం కరిష్యామి త్వపరాధం క్షమస్వ మే। 
పాదమాహాత్య(శ్రోత్యాణాం భక్తానాం భక్తవత్సల! ॥ 
మహాజ్ఞానతమో భిత్త్వా కృత్వా జ్ఞానప్రకాశనమ్‌ । 
త్వన్మార్గదర్శనార్థాయ చక్రరేఖాం 2329 ధరః ॥ 
పాదమాహాత్యమన్తూణాం సాబ్గవేదచతుష్టయమ్‌ । 
ఇతిహాసపురాణాని మన్హోపనిషదాత్మికాః ॥ 
సర్వవిద్యా దదానీతి దరరేఖాం 2329 ధరః । 
పాదమాహాత్యధ్యాత్యాణాం ఉపద్రవకరాన్‌ ఖలాన్‌ ॥ 
దైత్యరక్షఃపిశాచాదీన్‌ కూష్మాబ్బబ్రహ్మరాక్షసాన్‌ । 
సఇస్బార్ణయామీతి హరే గదారేఖాం 2329 ధరః ॥ 
పాదమాహాత్యవక్తూణాం ఉత్తమే మనిరే సదా । 
పద్మయా భార్యయా సాకం పద్మజేన సుతేన చ ॥ 
కుటుమ్బీ పద్మనాభో౭_హం వసామీత్యేవ సూచయన్‌ । 
పద్మరేఖాం పాదపద్నే పద్మేశ! త్వం ధరన్నసి ॥ 
విరజా మానససరో ధనుష్మోటిర్మహాగహా । 
గజ్లాదిసర్వతీర్థాని త్వత్సాదాబ్దే వసన్తి హి ॥ 
సహస్రపత్రపూర్వాణి జాయన్తే తేషు నిత్యశః । 
ఇతి సూచయితుం పాదే పద్మరేఖాం ధరన్నసి ॥ 
పద్మా హృత్సద్మసంస్థా9_పి పాదపద్మస్య మూలగా । 
పశ్యన్తీ నేత్రపద్మాభ్యాం తత్సౌన్షర్యమలౌకికమ్‌ ॥ 
ధ్యాయస్తీ చ స్వహృత్పద్మే తన్మాహాత్యం [శ్రుతీరితమ్‌ । 
భజన్తీ కరపద్మాభ్యాం ॐव ర్చనకరీ సదా ॥ 

519 


31 


32 


33 


34 


35 


36 


37 


38 


39 


40 


41 


260 


శ్రీ ఆదిత్యపురాణే, ద్వితీయో9_ ధ్యాయః 
విన్నవింతును. నా యపరాధమును మన్నింవుము. భక్తవత్సలా! నీపాద 
మాహాత్యమును వినునట్టి భక్తులకు 31 
గొప్ప అజ్ఞానమనెడి యంధకారమును భేదించి జ్ఞానమనెడు వెలుగును ప్రసాదించి 
నిన్నుజేరు మార్గమును చూపుటకై చక్రమను చిహ్నమును పాదమున ధరించితివి. 82 
పాదమాహాత్యమును మననము చేయువారికి అంగములతో గూడ నాల్గువేదములను, 
రామాయణ భారతాది ఇతిహాసములను, అష్టాదశపురాణములను, మంత్రోపనిషత్‌ 
రూపములగు 38 
సకలవిద్యల నొసంగుదునని శంఖచిహ్నమును పాదమునందు ధరించితివి. నా 
పాదమాహాత్యమును ధ్యానించువారి కాపదలను కలిగించు దుర్మార్గులను 34 
రాక్షసులను, పిశాచములను, పిశాచశేషములను, (బహ్మరాక్షసు లను 
నశింపచేతు”నని పాదమున గదాచిహ్నమును ధరించితివి. 35 
నా పాదమాహాత్యమును స్తుతించువారి మందిరశ్రేష్టమున శ్రీదేవితోను, పుత్రుడగు 
బ్రహ్మతోను, 36 
సకుటుంబముగ నేను నివసింతునని తెలుపుటకై పాదపద్మమున పద్మరేఖను 
ధరించుచున్నావు. 37 
విరజానది, మానససరోవరము, సకలపాప విధ్వంసకారియగు ధనుష్మ్కోటియు 
గంగాది సర్వతీర్థములును స్‌ పాదపద్మముల యందు నివసించుచున్నవి. 38 
ఆ సరోవరములలో సహస్ర కమలాదులు ప్రతిదినము వికసించు చున్నవని 
తెలుపుటకై పాదమున పద్మరేఖను ధరించితివి. 39 
శ్రీదేవి వక్షస్థలమున నున్నదైనను పాదపద్మములయందలి విలక్షణమగు 
సౌందర్యమును పద్మములవంటి నేత్రములతో విలోకించుచు. 40 
వేదములలో చెప్పబడిన పాదపద్మమాహాత్యమును తన హృదయ కమలమున 
ధ్యానించుచు, పద్మములవంటి చేతులతోపూజించుచు తన వడియందుంచుకొని 
సదా పూజించునదై యున్నది 41 


520 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


ఇతి సూచయితుం పాదే పద్మరేఖాం ధరన్నసి । 
పాదపజ్మజమాహాత్యం లిఖిత్వెవ స్వహస్తతః ॥ 


దాత్యాణాం వైష్ణవాగ్రేభ్యో మహాఘౌఘవిభేదనమ్‌ । 
కరోమీతి జ్ఞాపనాయ వజరేఖాం పదేత ధరః ॥ 


మాహాత్యస్యార్చకానాన్తు గజాన్‌ కామాదిసంజ్ఞితాన్‌ । 
అదమ్యాన్‌ దమయానీతి హ్యజ్ముశాభ్యాం ८329 ధరః ॥ 


(శ్రుత్వా౭_౨_దరేణ సన్లుష్టాన్‌ భక్తాన్‌ ధ్వజవదుర్చితాన్‌। 
కరోమీతి జ్ఞాపనాయ ధ్వజరేఖాం పదే9_ధరః ॥ 


అబగ్బ్యనిలఖాహంకృ న్మహత్తత్త్వగుణత్రయిః । 
క్రమాద్దశగుజైరణ్ణం ఆవృతం పరమాద్భుతమ్‌ ॥ 


యన్నఖాగ్రాద్వినిర్భిన్నం తత్సాదం కోను వర్లయేత్‌ । 
శేషో మహాత్తపస్తప్వా త్వామారాధ్య జగత్పతిమ్‌ ॥ 
త్వత్ససాదాన్మహద్భాగ్యం యత ఆప సుదుర్లభమ్‌ । 
2००२९ 9 సనం పాదుకే తత్‌ ఆతపత్రమభూత్తవ ॥ 
తత్సుఖం తు రమా దృష్ట్వా మేనే శేషైకభాజనమ్‌ I 
అహమేవానుభోక్ష్యామి మత్సతేరజ్ఞసజ్ఞజమ్‌ ॥ 
ఆతపత్రేణ యత్రాప్తం పాదుకాభ్యాబ్బు యత్సుఖమ్‌ । 
సర్వభాగ్యం మమైవ స్యాత్‌ ఇతి వక్షస్థితా౭ి_పి సా॥॥ 


వైకుణాదిషు లోకేషు చతుర్దశసు వై తదా । 
బ్రహ్మాణ్జాన్తర్చహిశ్చాపి సర్వహృత్మమలేష్వపి ॥ 


521 


42 


43 


44 


45 


47 


48 


49 


50 


51 


శ్రీ ఆదిత్యపురాణే, ద్వితీయో9_ధ్యాయః 
అని సూచించుటకు పాదమున పద్మరేఖను ధరించుచున్నావు. పాదపద్మముల 
మాహాత్యమును తమ చేతితో వ్రాసి 42 
వైష్టవోత్తముల కొసంగినవారి ఘోరపాపములను నశింప జేయుదునని తెలుపుటకు 
వజరేఖను పాదమున ధరించితివి. 43 
మాహాత్యమును పూజించువారియొక్క లొంగని కామక్రోధ మోహాది మత్తగజముల 
నణంచెదనని అంకుశరేఖను పాదమునందు ధరించితివి. 44 


పాదపద్మమాహాత్యము నాదరముతో విని సంతసించు భక్తులను పతాకమువలె 
నుత్మ ఎష్టస్థానీయుల గావింతునిని తెలుపుటకై పతాకరేఖను పాదమున 
ధరించితివి. 45 


నీరు, అగ్ని వాయువు, ఆకాశము, అహంకారము, మహత్తత్వము, అనుతత్వముల 
చేతను సత్వరజస్తమస్సులను మూడు గుణముల చేతను వరుసగ నొకదానికంటె 
నొకటి పదిరెట్లొనరించియుండునట్లు మిక్కిలి ఆశ్చర్యముగ 46 
నెవ్వని కాలిగోటినుండి యుదృవించెనో నట్టి పాదారవిందము నెవడు వర్ణింపగలడు. 
శేషుడు గొప్ప తపము నాచరించి జగత్రభు వగు నిన్ను పూజించి 47 


నీ అనుగ్రహమున పొందశక్యముగాని మహాభాగ్యమును పొంది నీకు పాన్సుగను, 
పాదుకలుగను, గొడుగుగను నమరియుందెను. 48 


దానినిగాంచి శ్రీదేవి “నాభర్తయొక్క అవయవసంపర్మమువలన కలిగిన సుఖము 
శేషున కొక్కనికే నేలచెందవలయును. నేనే దాని ననుభవించెదనిని 49 


గొడుగుతో పొందవలసినదానిని పాదుకలతో పొందదగినదానిని అన్నివిధముల 
భాగ్యము నాకే లభింపవలె”నని వక్షస్థలమున నివసించినదైనను 50 


వైకుంఠాది పదునాల్లులోకములలోను (బ్రహ్మాండమునకు లోపల బయటను అందరి 
మనఃకమలములయందును 51 


522 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


మద్ధృత్పద్మే యదా యత్ర వర్తతే తత్ర తత్ర హి । 
క్రీడావనమభూన్మన్ద వాయుగన్గాదిరజ్ఞితమ్‌ ॥ 


మల్లికాకేతకీజాతి చమృకైః కుసుమాన్వితైః । 
ఖర్జూరపనస ద్రాక్షా కదలీనారికేలకైః ॥ 
బదరీమాతులుజెశ్ళ కపిత్తెశ్సూతదాడిమైః । 

తై ~ "कर 
జమ్బూజమ్బారక్రముక ప్రముఖైః ఫలనాయకైః ॥ 


పారిజాతైః కల్పవృకైః నిత్యన్తు ९०२१६३६ । 
భ్రీచన్దనేక్షుమన్నారైః సజ్కులం మధుకాదిభిః ॥ 


తస్మిన్‌ సరః స్వచ్చనీరం స్వర్ణసోపానమణ్జితమ్‌ I 
నవరత్నాభకమలైః సువర్ణాభకుశేశయిః ॥ 


పీతవర్ణెరుత్పలైశ్చ రక్తనీలోత్సలాన్వితమ్‌ I 
మత్సుకచ్చపహంసాఢ్యం మత్తషట్పదనాదితమ్‌ ॥ 


తత్ర రత్నమయం క్రీడా २०९5० చాభవద్రమా । 
దివ్యం రత్నమయం తేజః పుజ్బపీఠమభూన్ముదా ॥ 


తత్ర త్వామర్చయన్త్యమ్బా షోడశాద్యుపచారకైః | 
పాయసాన్నవ్యజ్ఞునాది పజ్బాభక్షామృతాని చ ॥ 
నూతనాని పవిత్రాణి నానారుచిఫలాని చ । 
ఆర్టకాదీని మూలాని స్వాదూని స్వర్ణపాత్రకే ॥ 


నిత్యతృషప్తాయార్చయన్తీ పూర్ణకామాయ చాదరాత్‌ । 
నిరజ్మసర్వసారాయ సర్వసారాత్మికా స్వయమ్‌ ॥ 


523 


52 


53 


54 


55 


56 


5¶ 


58 


59 


60 


61 


262 


శ్రీ ఆదిత్యపురాణే, ద్వితీయో9_ ధ్యాయః 


నా హృదయకమలమునందుండునట్లే వసించుచున్నాడు. అట్లుగాక నేనే యాతనికి 
మందమైన సుగంధముచే నలంకృతమైన వాయుభరితమైన క్రీడావన మయ్యెదను. 52 


మల్లె, మొగలి, సంపంగి, జాజి మొదలగు పుష్పములచే కూడినదియు ఖర్జూరము, 
పనస, ద్రాక్ష అరటి, కొబ్బరి 53 


రేగి, మాదీఫలము వెలగ, మామిడి, దానిమ్మ, నేరేడు, నిమ్మ, పోక మొదలగు 
మంచి ఉత్తమ ఫలవృక్షములతోను 54 


పారిజాతములతోను, సదా ఫలభరితకల్పవృక్షములతోను, శ్రీచందన, చెరకు, 
మందారవృక్షములతోను తుమ్మెదలతో నిండినదియునై యొప్పుచుండును. 55 


ఆ క్రీడావనమున నిర్మలోదకము కలిగి బంగరు మెట్లతో నలంకరింపబడి 
నవరత్నముల వంటి కాంతిగల పద్మములతోను బంగరు కాంతివంటి కాంతిగల 
తామరపద్మములతోను 56 


పచ్చని రంగుగల కలువలతోను, ఎర్రని నల్లని కలువలతోను కూడినదై చేపలు, 
తాబేళ్లు, హంసలచే నుత్క్మృష్టమైనదై. మదించిన తుమ్మెద రుంకారములచే 
నింపైనదైయున్న సరోవరమాయెను. 57 
అందు రత్నములచే జటితమగు క్రీడామంటపమాయెను. లక్ష్మి స్వయముగా 
దివ్యరత్నములచే నిండి కాంతిసముదాయముచే నొప్పుపీఠమాయెను. 58 
అచ్చట లక్ష్మి షోడశోపచారములచే నిన్ను పూజించుచున్నది. క్షీరాన్నము, పిండి 
వంటలు, ఖాద్య, చోష్య, లేహ్య, సేయ, పానీయములను అమృతమువంటి 
రుచులతోను. 59 
కొత్తవై వవిత్రమై అనేక రుచులుగల ఫలములను అల్లము మొదలగు 
దుంపజాతులను, రుచికరపదార్థములను బంగరు పాత్రమున నుంచి 60 
నిత్యము తృప్తితో నుండునట్టియు, సమస్తకోరికలను సిద్ధింప జేసికొనినట్టియు, 
కళంకరహితమగు సమస్త పదార్థసాదర స్వరూపుడైన శియఃపతికి సకల 
సారస్వరూపిణియగు లక్ష్మీదేవి స్వయముగ సమర్పించి యర్చించెను. 61 


524 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
అథా౭_త్మానం కల్పయన్తీ దోలామజ్బం మనోహరమ్‌। 


సువర్ణశృజ్ఞలాలమృం సువిశాలం సులకణమ్‌ ॥ 
ణు ఖ ५. 


ప్రవాలపాదసంయుక్తం సువజఫలకైర్యుతమ్‌ । 
ఓతం ప్రోతం స్వర్ణపట్టెః మాణిక్యస్తబకైర్భతమ్‌ ॥ 


జామ్బూనదవితానాఢ్యం ముక్తాస్తబకరజ్డితమ్‌ । 
భూరూపా9 భూత్‌ స్వయం శయ్యా శ్రీరూపా సోపబర్హణమ్‌॥। 


నీలాల. భూత్సాదసేవార్థం తామ్బూలం భోగసాధనమ్‌। 
సువర్ణదణ్ణవ్యజనం విద్యుదాభసుచామరే ॥ 
వైడూర్యస్తబకచ్చత్రం పాదుకే రత్నపీఠకే । 
సర్వరాజోపచారౌఘా రాజచిహ్నాని యాని చ ॥ 
సర్వాణ్యభూద్రమాదేవీ దేవాయానన్తతేజసే । 
భోగ్యవస్తుస్వరూపేణ తవ సేవాభిలాషిణీ॥। 
మహానన్గామ్బుధౌ మగ్నా రమతే సా రమా త్వయా । 
రమసే రమయైవ త్వం వైకుణ్ణాదిషు ధామసు ॥ 


ప్రత్యేకావరణైః స్వస్వ మూర్తిఖిః (బ్రహ్మపూర్వకైః । 
త్రిదశైః దశదిక్సాలైః సేవితః పరమాసనే ॥ 


శ్రీనివాస! రమానాథ! త్వన్నాభ్యబ్దై చతుర్ముఖమ్‌ | 
గిరీశమన్తఃకరణే హ్యబ్లేష్విన్లాదిదేవతాః ॥ 
బుష్యాదీంశ్చ యథావత్త్వం సర్వజీవాంశ్చతుర్విధాన్‌! 
సృష్ట్వా తేష్వన్తరావిశ్య బహిః స్థిత్వా౭_సి పాలకః ॥ 


525 


62 


63 


64 


65 


66 


67 


68 


69 


70 


71 


263 


శ్రీ ఆదిత్యపురాణే, ద్వితీయో9_ధ్యాయః 


తనను సుందరమును బంగారు గొలుసులచే వ్రేలాడునదియు, విశాలమైనదియు, 
మంచి లక్షణములు కలదియు 62 


పగడములతో నిర్మింపబడిన కోళ్లుకలదియు, మంచి వజముల పలకలు 
కలదియు,బంగారు పట్టెలచే పడుగుపేకగా నమర్చబడినదియు, మాణిక్యగుచ్చములచే 
నొప్పునదియు 68 


బంగారు చాందినీచే విరాజిల్లునదియు, ముత్యముల గుత్తులచే ప్రకాశించునది 
యునగు, నూయలగా తానే భూదేవియై యమ రెను. శ్రీదేవి స్వయముగా దిండుతో 
కూడిన పరుపుపక్కఆయెను. 64 


లక్ష్మి, నీలారూపముతో పాదసంవాహనమునకైయును, భోగమున కుపయోగపు 
తాంబూలముగాను, బంగారు దందముకల విసనికర్రగాను మెరపువంటి కాంతిగల 
చక్కని చామరములుగాను, 65 
వైదూర్య మణిగుత్తులుగల గొడుగుగాను రత్నపీఠముననుంచు పాదుకలు గను, 
రాజోపచారములు కుపరించు పెక్కు రాజచిహ్నములుగాను 66 


అపరిమిత తేజస్సుగల భగవంతునకు సమస్త పరికరములుగా నాయెను. ప్రీతి 
పాత్రమగు సామగ్రిగా నమరి శ్రీదేవి నీ సేవల నభిలషించునదై 67 


మహదానందసాగరనిమగ్నమై నీతో క్రీడించుచున్నది. వైకుంఠాది స్థలములలో68 


ప్రత్యేకములగు ఆవరణములతో నీకు శరీరమువలె (బ్రహ్మ మున్నగు దేవతలతోను 
పదిమంది దిక్సాలురతోను నుత్మ్మష్టమగు నాసనమున సేవింపబడుచు శ్రీదేవితో 


క్రీడించుచున్నావు. 69 
శ్రీనివాసా! శియఃపతే! నీ నాభికమలమున (బ్రహ్మను, హృదయమున నీశ్వరుని, 
ఇతరావయవములయం దింద్రాది దేవతలను 70 


బుషాదులను, స్వేదజ, అండజ, ఉద్భిజ్ఞ, జరాయుజములనెడు (చెమటవలన 
పుట్టినవి, గ్రుడ్దునుండి పుట్టినవి, నేలను పెల్లగించు కొని పుట్టినవి, మావినుండి 
పుట్టినవి) నాల్గువిధముల ప్రాణులను సృజించి లోపల బయట వ్యాపించి71 


526 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
అత్యన్తభిన్నాస్తే సర్వే పృథగ్దీవా జడాత్మకాః । 
పారతన్ర్యాదిదోషోజ్జః స్వాత న్రాదిగుణోర్డితః ॥ 


నిరపేక్షో నిత్యతృప్తః పూర్ణకామస్త్వమార్ధహృత్‌ । 
సత్యకృత్‌ సత్యసజ్బల్పో మాబ్రహ్మేశేన్టవన్దితః ॥ 


సర్వేషాం ప్రేరకస్త్వం హి ముక్తాముక్తనియామకః । 
అఘట్యఘటనే శకో హ్యగణ్యగుణమలబ్జితః ॥ 


అచిన్యాశ్చర్యచర్యస్త్వం బ్రహ్మాణ్జాన్తర్చహిస్థితః | 
అణోరణీయాన్‌ మహతో మహీయాన్‌ సర్వగస్సమః॥। 


సర్వాధారః సర్వసాక్షీ సర్వాపేక్ష్యో౭ తిసున్దరః 
సర్వోత్తమశ్చ సర్వజ్ఞః సర్వస్వామీ చ సర్వదః 


సర్వశక్తో౭_ జ్లేయచర్యో వ్యక్తో౭_వ్యక్తు సనాతనః । 
శేషో౭_ శేషశ్చ నిర్లిప్తో బ్రహ్మణ్యః శాశ్వతః శుభః ॥ 


చతుర్వర్లై స్సదా హీనః చతుర్దర్మప్రదర్శకః । 
ల ధ 
చతుఃపుమర్థదాతా చ చతుర్మోక్షప్రదః (శ్రుతః ॥ 


అధోక్షజో9 ప్రాకృతస్త్వం అనన్తమహిమా తవ । 
మూలరూపీ హ్యనన్తస్త్వం అవతారాస్తథాడశ్రుతా ॥। 
527 


79 


73 


74 


75 


76 


77 


78 


79 


264 


శ్రీ ఆదిత్యపురాణే, ద్వితీయో9_ధ్యాయః 


సంరక్షకుడవై వెలయుచున్నావు. జడస్వరూపులగు జీవులంద రును నీకు మిక్కిలి 
వేరుగానుందురు, నీవు పరాధీనతాది దోషములు లేక స్వాతంత్ర్యము మున్నగు 
గుణములచే (ప్రకాశించుచు. 72 


దేనియందు, ఎవరివలన నేకోరికయులేక నిత్యతృప్తుడవై, అవాప్త సమస్తకాముడవై 
దయాంతరంగహృదయుడవై సత్యస్వరూపుడవై సత్యసంకల్పుడవై లక్ష్మి బ్రహ్మ రుద్ర 
ఇంద్రులచే సేవింపబడుచు 73 


అందరను (ठ & ०२००१९६ ముక్తులకును బద్భులకును నియామకుడై, 
దుష్మరములను కూడ సుకరమొనర్చు శక్తికల వాడవై, అసంఖ్యాకకల్యాణగుణ 
265. 74 


ఊహకందని ఆశ్చర్యచరిత్రలు కలవాడవై బ్రహ్మాండమునకు లోపల బయట వ్యాపించి 
యున్నవాడవై అణువుకంటె సూక్ష్మాణువును, గొప్పదానికంటె గొప్పగ నున్నవాడవై 
అంతటను వ్యాపించి యుండి. యన్నిటియందు సమానభావము కలవాడవై75 


అందర కాధారభూతుడవై సకలసాక్షివై అందరచే కోరబడువాడవై, మిక్కిలి 
సౌందర్యము కలవాడవై, అందరికంటె నుత్తముడవై, సకలము నెటింగినవాడవై 
సర్వనియామకుడవై, 76 


సకలపురుషార్థముల నాసంగువాడవై, సర్వశక్తినంపన్నుడవై, ఎవరిచే 
నెఖుంగనశక్యుడవై, భక్తులకు ప్రకాశించువాడవై, అభక్తుల గోచరుడవై, 
అనాదిపురుషుడవై, ఒకడవై, సమస్తమునై, దనిచేనంటబడని వాడవై నిత్యుడవై, 
శుభప్రదుడవై, బ్రహ్మజ్ఞులపట్ల ప్రీతికలవాడవై, 77 


నాలుగు వర్ణములకు చెందనివాడవై, ధర్మార్థకామమోక్షముల నెటింగించువాడవై. 
ధర్మార్థకామమోక్షప్రదుడవై, సారూప్య, సాలోక్య, సామీప్య సాయుజ్యము లనబడు 


నాలుగు విధములైన మోక్షముల నొసంగువాడవై. 78 

జితేంద్రియుడవై, దివ్యమంగళవిగ్రహుడవై, అనంతమహిమలు కలవాడవై 

మూలకారణుడవై, అనంతుడవై, అసంఖ్యాకావతారుడవై, 79 
528 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


నామధేయాన్యనన్లాని జ్ఞానానన్గాదయో గుణాః । 
అనన్తవేదవేద్యస్తెః అవేద్యో౭_ నన్తసౌఖ్యదః ॥ 


అహో భాగ్యమహోభాగ్యం రమేశ! త్వత్సదామ్బుజే 1 
నివిష్టమనసాం సౌఖ్యం ఇహాముత్రాభివర్ధతే ॥ 


తవ ప్రసాదలేశస్య లేశలేశాతిలేశతః । 
లఅవమాత్రం మైస్సులబ్బం తైరలబ్దం న కిబ్బన ॥ 


చరిత్రాణ్యతిచిత్రాణి మహాన్తి చ బహూన్యపి । 
తవ నానావతారేషు దర్భయస్యనువర్తినామ్‌ | 


కీటో౭_పి త్వద్దయాలేశాత్‌ సామ్రాజ్యమనుభుక్తవాన్‌ । 
త్వత్సాదపద్మసంపర్మ లేశలేశాతిలేశతః ॥ 


దృష్టదివ్యాజ్గనో 9_ భూద్ధి మనుష్యాణాన్లు కిం (&०ॐ । 
అత ఏవార్డునే సూతో బలేశ్చ ద్వారపో హ్యభూః ॥ 


ఇన్టే త్వం దయయా9_త్యన్తం బలిం యాచితవానసి । 
గజేన్టరక్షణే దూతాన్‌ ద్వారపాన్‌ వాప్యనాదిశన్‌ ॥ 


అన్వధావః స్వయం శీఘ్రం క్షుద్రనక్రోన్ముముక్షయా I 
“వైకుణ్ధం వా పరిత్యక్ష్యే న భక్ష్తాంస్యక్తుముత్సహే ॥ 


అతిప్రియా హి మే భక్తాః ఇతి సజృల్పవానసి । 
కామధేనుః కల్పవృక్షః చిన్తామణిరితి త్రయమ్‌ ॥ 


వేజ్కటేశ! త్వ మేవాసి శేషాగే సర్వదానతః । 
దదాతి కామానన్నాదీన్‌ మణిర్ధేనుశ్చ పాదపః ॥ 


529 


80 


81 


89 


83 


84 


85 


86 


87 


88 


89 


265 


శ్రీ ఆదిత్యపురాణే, ద్వితీయో9_ ధ్యాయః 


అనేక నామములు కలవాడవై, అసంఖ్యాకజ్ఞానానందాది గుణములు కలవాడవై, 
అనంతవేదములచే నెటుంగదగినవాడవై, వేదములకును నందరానివాడవై, 
అసంఖ్యాక సుఖముల నొసంగువాడవై వెలయుచున్న 80 


ఓ (శ్రియఃపతీ! నీ పాదారవిందలగ్నచిత్తుల కిహలోకపరలోకముల యందు 
సౌఖ్యమభివృద్ధి చెందునుకదా! వారికెంత యదృష్టము వారికెంతయదృష్టము. 
వారిదెంత భాగ్యము. 81 


నీ యనుగ్రహము నణుమాత్రములో రవంతలో రవంతయైనను లభించువారికి 
పొందని దేదియు నుండదుకాదా! 82 


చరిత్ర లతిచిత్రములు, అవి చాలా గొప్పవి. అనంతములు, నీ భక్తులకు వాటి 
ననేకావతారములలో చూపుచున్నావు. 83 


చిన్న పురుగైనను నీ యనుగ్రహలేశమున సామ్రాజ్యపదవి నను భవించెను. నీ 
పాదపద్మములయందలి సంస్పర్శలేశాతి లేశముచే 84 


శీలము చెడిన యువతియు దేవాంగనయైనదికదా ! ఇక మనుష్యులమాట చెప్పనేల? 
కావుననే యర్షునునకు సారధిగాను, బలికి ద్వారపాలకుడుగాను నయితివి85 
ఇంద్రునియందలి మిక్కుటమగు దయచే బలిచక్రవర్తిని యాచించితివి. గజేంద్రుని 
క్షుద్రమగు మొసలినుండి విడిపించు కోరికతో దూతలనుగాని ద్వారపాలకులనుగాని 
ఆజ్ఞాపింపక 86 
స్వయముగా నీవే పరువెత్తి వెళ్లితివి. “వైకుంఠమునైన విడతును గాని భక్తులను 
విదవజాలను. 87 
భక్తులు నా కత్యంత ప్రియులను సంకల్పమును పూనియుంటివి కదా! కామధేనువు 
కల్పవృక్షము చింతామణి యను మూడును 88 
శేషాచలముననుండి యన్నియు నొసంగువాడ వగుటచే నీవే యగుచున్నావు, 
చింతామణి కామధేనువు కల్పవృక్షములు మూడును కోరికలను. అన్నాదుల 
నాసంగుచున్నవేగాని 89 
580 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
న చాపవర్గం స్వర్గం వా తేషాం శక్తిశ్చ తాదృశీ | 
యది త్వం సుప్రసన్నోం సి సర్వార్థాన్‌ సవ్రదాస్యసి ॥ 
జాత్యన్థానాణ్బ చక్షూంషి దాసి త్వన్మూర్తిదర్శనాత్‌ । 
శ్రోత్రాణి బధిరాణాబ్బు త్వత్మథాశ్రవణాత్తథా ॥ 
అనేడమూకం వాచాలం కరోష్యధ్యయనాన్వితమ్‌ | 
మన్లబుద్ధిం ప్రాజ్ఞతమం సాజ్ఞ్యయోగసమాధిగమ్‌ ॥ 
అకరజ్బ కరౌ దత్వా కరోషి తవ పూజకమ్‌ । 
అపదజ్బుకపదౌ దత్వా త్వత్తీర్థక్షేత్రగామినమ్‌ ॥ 
యద్యద్దుఃఖం భవేద్భక్తే తత్త త్సద్యో హరిష్యసి । 
కుబ్దత్వకుష్టితానానా రోగానప్యాభిచారికాన్‌ ॥ 
హృత్వా దదాస్యజ్ఞదార్థ్యం సౌన్షర్యజ్బు దయోదధే । 
శ్రీనివాస బహూక్యా కిం భక్తసర్వార్తినాశనే ॥ 
సర్వార్థపూరణే చాపి త్వత్సమో౭_జ్లే న కుత్రచిత్‌ । 
ప్రసన్నో నీలమేఘస్త్వం శ్రీభూవిద్యుత్సమన్వితః ॥ 
హృద్వ్యోమగసీతాపఘ్నో భక్తసర్వేష్టవార్పుకః । 
అభీష్టాష్టమవారాశౌ నిమజ్యోన్మజ్ఞనం నిజమ్‌ ॥ 
ఆనన్దాష్టమసుద్వీపే సంస్థాపయసి చాదరాత్‌ । 


సర్వసౌఖ్యం దదాస్యత్ర స్వర్ముక్తానన్దవృద్ధిదః ॥ 


ఇతి శ్రీమదాదిత్యపురాణే శ్రీ వేజ్బటాచలమాహాత్యే 
భగవద్గుణకథాను వర్ణనం నామ ద్వితీయోం_ధ్యాయః. 


=° శతక 


581 


90 


91 


92 


93 


94 


95 


96 


97 


98 


266 


శ్రీ ఆదిత్యపురాణే, ద్వితీయో9_ ధ్యాయః 


ఆ మూడును మోక్షమునుకాని స్వర్గమునుకాని నొసంగజాలవు. వాని శక్తి 
యంతమాత్రమె. నీ వనుగహించిన సకల కోరికల నొసంగజాలుదువు. 90 

నీ విగ్రహమును సేవించినంతనే పుట్టు గ్రుడ్డివారికిని నేత్రముల నొసంగుచున్నావు. 
చెవిటివారికి నీ కథను వినినంతనే వినునట్టి శక్తిని కలుగజేయుచున్నావు. 91 
(చెవిటి మూగవానిని) ఎక్కువగా మాటలాడువానినిగను. శాస్తాధ్యయనునిగను. 
జడుని జ్ఞానయోగసమాధినిష్టుడగు పండితునిగా నానర్చుచున్నావు, 92 
చేతులులేనివానికి చేతులనొసంగి నిన్నుపూజించువానినిగా చేయుచున్నావు. కాలులేని 
వానికి పాదములనొసంగి నీ పుణ్యక్షేత్రమున కేగువానినిగా చేయుచున్నావు93 
నీ భక్తులకు కలుగు దుఃఖములను వెంటనే పోగొట్టుచున్నావు. గూనితనము 
కుష్టురోగము మొదలగు అనేక రోగములను చేతబళ్లను 94 
పోగొట్టి అవయవములయందు దృఢత్వమును సౌందర్యము నొసంగుచున్నావు 
కరుణానిధీ! శ్రీనివాసా! పెక్కుమాటలేల? భక్తుల యాపదల నన్నిటిని పారద్రోలుట 
యందును 95 
వారి యభీష్టములను సిద్ధింపజేయుటలోను నీకు సాటియగు స్వామి బ్రహ్మాండమున 
నెచ్చటన కానరాడు. నీవు మందస్మిత వదనారవిందుడవు. కారుమేఘమువలె నల్లని 
రంగు కలవాడవు. శ్రీదేవి భూదేవి అనెడు మెరపుతీగెలతో కూడినవాడవు. 96 
మనస్సనెడు ఆకాశమున నున్నవాడవు. ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆది దైవికములనెడు 
మూడు తాపములను పోగొట్టువాడవు. భక్తులకై సమస్త వాంఛితములకును వర్షకాలపు 
మేఘమైనవాడవు. భక్తుల కత్యంత ప్రియమైన ఎనిమిదవ సముద్రమోయనదగు 
నీ యనుభవమునందు మునుగుచు తేలుచునుండు నీ భక్తుని 97 
ఆనంద ప్రచురమను ఎనిమిదవ దనదగు విలక్షణద్వీపమున ప్రేమతో నుంచెదవు. 
ఇచ్చట నుండగనే సకల సౌఖ్యములను (ప్రసాదింతువు, నీవు స్వర్గలోక 
వైకుంఠలోకమును వృద్ధి పొందించువాడవై సకల సౌఖ్యముల నొసంగుదువు98 

ఇది శ్రీమదాదిత్యపురాణమున శ్రీ వేంకటాచలమాహాత్యమున 


భగవంతుని కల్యాణగుణ కథలను వర్ణించుట యనెడు 
రెండవ అధ్యాయము. 


य 32 6 ఢతెక్‌క 


532 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
అథ తృతీయోల_ ధ్యాయః 


దేవశర్మకృత శ్రీశ్రీనివాసస్తుతి 


దేతశర్మా ఫా 

అనన్తవేదసంవేద్య లక్ష్మీనాథాన్తకారణ! | 
జ్ఞానానన్దెశ్వర్యపూర్ణ! నమస్తే కరుణాకర ! ॥ 
వై తు ణు > 


నక్షత్రాణి చ గణ్యన్తే పాంసవశ్చ క్షణాదయః । 
త్వద్వీర్వాణి న గణ్యన్తే బ్రహ్మణా రమయా9 పి వా ॥ 


తథా౭_ప్యహం భక్తదాస దాసదాసో యథామతి । 
స్తామి త్వాం వేజ్కటాధీశ! త్వద్భక్తః ప్రేరితస్త్వయా ॥ 


శ్రీ వేజ్మటేశ! మత్స్వామిన్‌! జ్ఞానానన దయానిధే ! 
భక్తవత్సల! భో విశ్వ కుటుమిన్‌! అధునాల_ మామ్‌ ॥ 


సత్యేశం సత్యసంకల్పం సత్యం సత్యవ్రతం హరిమ్‌ । 
సత్యచర్యం సత్యయోనిం సత్యశీర్షమహం భజే ॥ 


(శ్రవాణాత్‌ సర్వపాఘ్నం మననాత్‌ పుణ్యవర్థనమ్‌ I 
స్వధ్యానాత్‌ సిద్ధిదం విష్ణుం ప్రేక్షణాన్నోక్షదం భజే ॥ 


శ్రీ వేజ్మటేశం లక్ష్మీశం అనిష్టఘ్నమభీష్టదమ్‌ । 
చతుర్ముఖాత్మతనయం శ్రీనివాసం భజే£ నిశమ్‌ ॥ 


533 


267 


శ్రీ ఆదిత్యపురాణే, తృతీయో9_ ధ్యాయః 


మూడవ అధ్యాయము 


దేవశర్మ శ్రీనివాసుని స్తుతించుట 
దేవశర్చ :- 
అంతములేని వేదములచే తెలియదగినవాడా! శ్రియఃపతే! అనంత కారణా! జ్ఞాన, 
ఆనంద, ఐశ్వర్యములచే పరిపూర్ణుడా! దయానిధీ! నీకు నమస్మారము. i 


నక్షత్రములను లెక్కింపవచ్చును, ఇసుకరేణువులను, నిముషములు మొదలగువానిని 
లెక్కింపవచ్చును. కాని బ్రహ్మచేనైనను శ్రీదేవిచేనై నను నీ పరాక్రమకృత్యములు 
లెక్కింపబడజాలవు. 2 


అయినను భక్తుల దాసులకు దాసులగువారి దాసుడనగు నేను నాకు తోచినరీతిని 
నీ భక్తుడనగుటంజేసి నీచే (ప్రేరేపింపబడిన వాడనై నిన్ను స్తుతించుచున్నాను. 3 


శ్రీవేంకటేశా! నాస్వామీ! జ్ఞానానందస్వరూపా! కరుణానిధీ! భక్తులయందు 
వాత్సల్యముగల స్వామీ! ప్రపంచమంతను కన్నబిడ్డనువలె కాపాడు ప్రభూ! ఇపుడు 
నన్ను రక్షింపుము. 4 

జీవచ[క్రవర్తీ! అడ్డులేని సంకల్పమయా! చేతనులను కర్మాను గుణముగ 
నానాయోనులలో ప్రవేశబెట్టువాడా! తిరుగని భక్తరక్షణ దీక్షకలవాడా! నిన్ను తలచిన 
వారిపాపములను పారద్రోలువాడా! యథార్థమైన నడవడిగలవాడా! సత్యమునకు 
కారణమైనవాడా! సత్యమైన ఆకాశమును శిరస్థానముగా కలవాడా! నిన్ను నేను 
సేవించుచున్నాను. 5 


శ్రీమన్నారాయణుని నామమును వినుటవలననే పాపముల న్నియు నశించును. 
మననము చేయుటవలన పుణ్యము వర్ధిల్లును. తనను ధ్యానించుటవలన సకల 
సిద్ధులను ప్రసాదించును. చూచుటవలన మోక్షము నిచ్చును. అట్టి శ్రీనివాసుని 
సేవింతును. 6 
శ్రీ వేంకటాచలమునకు ప్రభువును, శియఃపతియు, దుఃఖముల పోగొట్టువాడును, 
కోరినకోర్మెల నొసంగువాడు, బ్రహ్మకు తండ్రియగువాడు నగు శ్రీనివాసుని 
అవతారము సేవింతును. 7 
584 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


యదపాజ్జలవేనైవ బ్రహ్మాద్యాః స్వపదం యయుః । 
మహారాజాధిరాజం త్వాం శ్రీనివాసం భజే£_నిశమ్‌ ॥ 


అనన్తవేదసం వేద్యం २९९० గుణసాగరమ్‌ । 
అతీన్హియం నిత్యముక్తం! శ్రీనివాసం భజే9_నిశమ్‌ ॥ 


స్మరణాత్‌ సర్వదోషఘ్నం శ్రవణాదిష్టవర్షిణమ్‌ । 
దర్శనాన్ముక్తిదం వీరం శ్రీనివాసం భజే£_నిశమ్‌ ॥ 


అశేషశయనం శేష శయనం శేషశాయినమ్‌ । 
శేష్టాద్రీశమశేషజ్బ శ్రీనివాసం భజే౭_నిశమ్‌ ॥ 


భక్తానుగ్రాహకం విష్ణుం సుశాన్తం గరుడధ్వజమ్‌ । 
ప్రసన్నవక్రనయనం శ్రీనివాసం భజే9_నిశమ్‌ ॥ 


భక్తభక్తిసు పాశేన బద్ధసత్సాదపజ్మజమ్‌ I 
సనకాదిధ్యానగమ్యం శ్రీనివాసం భజే9_ నిశమ్‌ ॥ 


గజ్గాదితీర్ధజనక పాదపద్మం సుతారకమ్‌ । 
శజ్ధ్ఞచక్రాభయకరం శ్రీనివాసం భజే౭_నిశమ్‌ ॥ 


సువర్ణముఖితీరస్థం సువర్ణేడ్యం సువర్ణదమ్‌ । 
సువర్ణాభం సువర్ణాజ్మం శ్రీనివాసం భజే౭_నిశమ్‌ ॥ 


535 


268 


10 


11 


12 


13 


14 


15 


శ్రీ ఆదిత్యపురాణే, తృతీయో9_ ధ్యాయః 


ఎవని క్రీగంటి ప్రసారలేశముచేతనే బ్రహ్మాదులు తమ తమ స్థానములను లభింపబేసి 
కొనిరో, అట్టి మహారాజాధిరాజువగు నిన్ననవరతము సేవింతును. 8 


అనంతమగు వేదములే తెలియదగినవాడును, దోషములు లేని వాడును, కల్వాణ 
గుణసముద్రుడును, ఇంద్రియములకు గోచరము కానివాడును, ఎల్లపుడు ప్రకృతి 
సంబంధమొకింతయును లేని వాడునగు శ్రీనివాసుని సదా భజింతును. 9 


తలంచినంతనే సకలదోషములను పోగొట్టువాడును, వినినంతనే కామితముల 
నీడేర్చువాడును, సేవించినంతనే మోక్షప్రదుడును, పరాక్రమవంతుడునునగు 
శ్రీనివాసుని సేవింతును. (వీరం= గరుడునెక్కి తిరుగువాని ననియును 
చెప్పవచ్చును. ) 10 

అందరి హృదయకుహరములయందు వేంచేసి యుండువాడును, శేషునిపాన్సుగా 
గలవాడును, ఆదిశేషునిపై పవళించియున్నవాడును, శేషాచలాధీశ్వరుడును, సర్వము 
తానైన వాడు నగు శ్రీనివాసుని సేవింతును. 11 


భక్తుల ననుగ్రహించువాడును, అంతటను నిండియుండువాడును, మిక్కిలి శాంతము 
కలవాడును, గరుత్మంతుడు పతాకముగా కలవాడును, చిరునవ్వు లొలికించు 
ముఖము నేత్రములు కలవాడును నగు శ్రీనివాసుని సేవింతును. 12 


భక్తులయొక్క భక్తి యనెడు మంచి త్రాటిచె కట్టబడిన మంగళపాద పద్మములు 
కలవాడును, సనకాది మౌనీంద్రుల ధ్యానమునకు ప్రత్యక్షమగువాడును నగు 
శ్రీనివాసుని ధ్యానింతును. 13 


గంగాదితీర్థములను పుట్టించు పాదపద్మములు కలవాడును, తరింపజేయు చక్కని 
సాధనమైనవాడును శంఖచక్రములచే నభయము నొసంగువాడును నగు శ్రీనివాసు 
నెల్లపుడు సేవింతును. 14 


సువర్ణముఖీనదీతీరమున నివసించు స్వామియు, మంచి అక్షర సముదాయముచే 
స్తుతింపదగినవాడును. బంగారము నొసంగు వాడును, బంగారమువంటి 
కాంతిగలవాడును హరిచందనమును వక్షస్థలమున ధరించినవాడును, నారాయణ” 
అను మంచి యక్షరములచే గుర్తింపబడువాడును) నగు శ్రీనివాసుని సేవింతును. 15 


536 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహమ్‌ । 
శ్రీమన్తం శ్రీనిధిం శ్రీద్యం శ్రీనివాసం భజే౭_నిశమ్‌ ॥ 


వైకుణవాసం వైకుణ్ణ త్యాగం వెకుణసోదరమ్‌ । 


అ = 


వెకుణదం వికుణాజం శ్రీనివాసం భజే౭_నిశమ్‌ ॥ 


< 


॥ 


వేదోదారం మత్స్యరూపం స్వచ్చాకారం యదృచ్చయా। 
థా 
సత్యవ్రతోద్ధరం సత్యం శ్రీనివాసం భజే౭_నిశమ్‌ ॥ 


మహాగాధజలాధారం కచ్చపం మన్దరోద్ధరమ్‌ | 
సున్దరాజ్ఞం చ గోవిన్దం శ్రీనివాసం భజే9_ నిశమ్‌ ॥ 


వరం శ్వేతవరాహాఖ్యం సంహృత్య ధరణీహరమ్‌ । 
దంషాకృతధరోద్ధారం శ్రీనివాసం భజే9 నిశమ్‌ ॥ 


ప్రహాదాహ్లాదకం లక్ష్మీ నృసింహం భక్తవత్సలమ్‌ । 
దైత్యమత్తేభదమనం శ్రీనివాసం భజే9_ నిశమ్‌ ॥ 


వామనం వామనం పూర్ణ కామం వామనమాణవమ్‌ । 
మాయినం బలిసమ్మోహం శ్రీనివాసం 29 నిశమ్‌॥। 


ఇన్వ్వాననం కున్దదన్తం కురాజఘ్నం కుఠారిణమ్‌ । 
సుకుమారం భృగుబుషేః శ్రీనివాసం భజే9 నిశమ్‌॥। 


537 


16 


17 


18 


19 


20 


21 


22 


23 


269 


శ్రీ ఆదిత్యపురాణే, తృతీయో9_ ధ్యాయః 


శ్రీవత్సము వక్షస్థలమున కలవాడును, శ్రియుపతియు, శ్రీదేవియం దాసక్తి 
కలవాడును, శ్రీదేవిని పరిణయమాడినవాడును, ధనాఢ్యు డును, ధనమునకు 
నిధియు, లక్ష్మీదేవిచే స్తుతింపబడువాడును నగు శ్రీనివాసుని ధ్యానింతును. 16 


వైకుంఠమున నివసించువాడును, సాధుసంరక్షణార్థమై వైకుంఠమును విడచువాడును, 
ఇంద్రుని సోదరుడును (వామనుడు) వైకుంఠము నొసంగువాడును, ఒకానొక 
మన్వంతరమున వికుంఠయను తల్లినుండి పుట్టినవాడునునగు శ్రీనివాసుని 
నిరంతరము సేవింతును. [| 


వేదముల నుద్ధరించినవాడును, మత్స్యరూపుడును, తన సంకల్పానుసారము 
నిర్మలమగు నాకారమును ధరించువాడును దృఢమైన సంకల్పము కలవారి 
నుద్ధరించువాడును, సత్య స్వరూపుడునగు శ్రీనివాసుని సేవింతును. 18 


మిక్కిలి లోతగు జలమున కాధారమైనవాడును, కూర్మావతారు డను 
మందరపర్వతము నెత్తినవాడును. సుందరమైనశరీరము కలవాడును, గోవులను 
రక్షించువాడునునగు శ్రీనివాసుని సేవింతును. 19 


శ్రెష్టుడును, భూదేవినపహరించినవానిని సంహరించి శ్వేత వరాహ రూపమున 
కోరలచే భూమినుదరించిన శ్రీనివాసుని సేవింతును. 20 


ప్రహాదునకు సంతోషము నొనగూర్చినవాడును, భక్తులయందు వాత్సల్యము 
కలవాడును, రాక్షసు ९5८० మదవుటేనుగులను నణచివేసినవాడును 
నృసింహరూపుడగు శ్రీనివాసుని సేవింతును. 21 


అభక్తులపట్ల కౌటిల్యమును జూపువాడును, పూర్తిచెందిన కోరికలు గలవాడును, 
పొట్టిబహ్మచారియు, ఆశ్చర్య నృష్టికర్తయు బలిని వంచించినవాడును, 
వామనరూపుడు నగు శ్రీనివాసుని సేవింతును. 22 


చంద్రునివలె నాహాదకరమైన శ్రీముఖము కలవాడును, మల్లెల వంటి పలువరస 
గలవాదును, దుష్టరాజులను సంహరించిన వాడును, పరశువును ధరించినవాడును, 
భృగుమహర్షి విషయమున మృదువైనవాడును (శాంతస్వరూపుడు)నగు శ్రీనివాసుని 
సేవింతును. 23 

= =-= ee న 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


శ్రీరామం దశదిగ్వ్యాప్తం దశేన్రియనియామకమ్‌ I 
దశాస్యఘ్నం దాశరథిం శ్రీనివాసం భజే9_నిశమ్‌ ॥ 


గోవర్థనోద్ధరం బాలం వాసుదేవం యదూత్తమమ్‌ । 
దేవకీతనయం కృష్ణం శ్రీనివాసం భజే౭_నిశమ్‌ ॥ 


నన్దనన్దనమానన్ద మిన్రనీలం నిరజ్ఞానమ్‌ । 
శ్రీయశోదాయశోదబ్బు శ్రీనివాసం భజే9_నిశమ్‌ ॥ 


గోబ్బన్గావనగం బృన్గా వనగం గోకులాధిపమ్‌ । 
ఉరుగాయం జగన్మోహం శ్రీనివాసం భజే9 నిశమ్‌ ॥ 


పారిజాతహరం పాప హరం గోపీమనోహరమ్‌ । 
గోపీవస్తహరం గోపం శ్రీనివాసం భజే£_నిశమ్‌ ॥ 


కంసాన్తకం శంసనీయం సంశాన్తిం సంసృతిచ్చిదమ్‌ I 
సంశయచ్చేదిసంవిత్క్మం శ్రీనివాసం భజే9 నిశమ్‌ ॥ 


కృష్ణాహిమర్దనం కృష్ణం కృష్ణోపవనలోలుపమ్‌ | 
కృష్ణాతాతం మహోత్మృష్టం శ్రీనివాసం భజేల_నిశమ్‌॥। 


బుద్ధం సుబోధం దుర్చోధం బోధా౭_త్మానం బుధప్రియమ్‌ । 
విబుధేశం బుధైర్బోధ్యం శ్రీనివాసం భజే£_నిశమ్‌ ॥ 


539 


24 


25 


26 


2/7 


28 


29 


30 


31 


270 


శ్రీ ఆదిత్యపురాణే, తృతీయో9_ ధ్యాయః 


పదిదిశలయందును వ్యాపించి యుండువాడును, పది ఇంద్రియములను 
నియమించువాడు, పదితలలుగల రావణుని [ద్రుంచినవాడును శ్రీరామావతారుడగు 
శ్రీనివాసుని సేవింతును. 25 


గోవర్ధనపర్వతము నెత్తినవాడును, ఎనిమిది వత్సరముల బాలుడును, వసుదేవుని 
పుత్రుడును, యదువంశ్రేష్టుడును, దేవకీ కుమారుడును, శ్రీకృష్ణావతారుడు నగు 
శ్రీనివాసుని సేవింతును. 25 


నందునిపుత్రుడును, ఆనందస్వరూపుడును, ఇంద్రనీల మాణిక్యము వలె నల్లగ 
నిగనిగలాడుచు నుండువాడును, కర్మ సంబంధము లేనివాడును, యశోదకు 
కీర్తినిచ్చువాడును నగు శ్రీనివాసుని భజింతును. 26 


ఆవుల మందలతో నడవులకు పోవువాడును, బృందావన క్షేత్రమున నుండువాడును, 
గోకులమున కదివతియు, గొవ్ప కీర్తికలవాడును, ప్రవంచమును 
మోహింపజేయువాడు నగు శ్రీనివాసుని సేవింతును. 27 


పారిజాతవృక్షమును దొంగిలించినవాడును, పాపములను పోగొట్టువాడును, గోపీస్రీల 
మనస్సును కొల్లగొట్టినవాడును, గోపికల వస్త్రముల దొంగిలించినవాడును, 
గొల్లవేషధరుడు నగు శ్రీనివాసుని సేవింతును. 28 


కంసుని సంహరించినవాడును, స్తుతింపదగినవాడును మంచి శాంతిస్వరూపుడును, 
సంసారబంధ మును పోగొట్టువాడును, సంశయమును ద్రుంచు దర్శనము 
కలవాడును. (భిద్యన్తే సర్వసంశయాః తస్మిన్‌ దృష్టేపరావరే అని (శ్రుతి ) 29 


కాళీయుని తన పాదములచే నణగత్రొక్కినవాడును, నల్లని నీరుగల యమునా 
నదియొక్క యిరువైపులనున్న వనములయం దాసక్తికలవాడును, ద్రౌపదిని తం[డ్రివలె 
కాపాడినవాడును, మిక్కిలి గొప్పవాడును, కృష్ణావతారుడు నగు శ్రీనివాసుని 
సేవింతును. 30 

చక్కగ బోధించువానిని, ఎంత కష్టముచేనైనను స్వ్నప్రయత్నముచే తెలియ శక్యముకాని 
జ్ఞానస్వరూపుడును, విజ్ఞుల నాదరించువాడును, దేవతలకు నియామకుడును, 
ప్రాజ్ఞులచే తెలియదగినవాడును బుద్దావతారుడగు శ్రీనివాసుని సేవింతును. 31 

540 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


కృష్ణాపతిం కృష్ణగురుం కృష్ణామిత్రమభీష్టదమ్‌ । 
కృష్ణాత్మకం కృష్ణసఖం శ్రీనివాసం భజే£_నిశమ్‌ ॥ 


కల్కినం తురగారూఢం కలికల్మషనాశనమ్‌ । 
కల్యాణదం కలిఘ్నజ్బు శ్రీనివాసం భజే9 నిశమ్‌ ॥ 


హరి హంసం కృష్ణం నరహరిమనన్తం మధురిపుం 
హృషీకేశం యజ్ఞం కపిలమృషభం వాజివదనమ్‌। 
నరం వ్యాసం నారాయణమనఘమాత్మానమమృతం 
భజే దత్సాత్రేయం పురుషమథ ధన్వన్తరిమపి ॥ 


అనన్తరూపస్వమనన్తచర్య మనన్తవేదైరనువర్ణనీయమ్‌। 
అనన్తనామానమనన్తదేవ మనన్తకల్యాణగుణాభిరామమ్‌॥ 


అనన్తశక్ష్యంశమనన్తవిక్రమం హ్యనన్తదేహే చ శయాన మీశ్వరమ్‌ । 
అనన్తసౌభాగ్య మనన్తనేత్ర మనన్తపాదాదిమనన్తసౌఖ్యమ్‌ ॥ 


అసురాచలౌఘహర చక్రధరం దురితాచలౌఘ హరవజధరమ్‌ । 
కరుణాచలౌఘభరచిత్తవరం కనకాచలౌ ఘదరపద్మశరమ్‌ ॥ 


భువనేషు వేజ్కటేశ్వర! బహుపురుషార్థప్రదాననిపుణస్త్వమ్‌! 
నో చేద్వ్యక్తతయా త్వం బహూన్నతా ్రిస్థలే కుతో వససి ॥ 
541 


32 


33 


34 


35 


36 


37 


38 


శ్రీ ఆదిత్యపురాణే, తృతీయో9_ ధ్యాయః 


ద్రౌపదిని రక్షించినవాడును, వ్యాసున కాచార్యుడును, యమునా నదికి సఖుడును, 
ఆ(శితుల కన్నికోరికలను తీర్చువాడును, విష్ణుస్వరూవుడును, అర్జునునకు 
మిత్రుడును నగు శ్రీనివాసుని నిరంతరము భజింతును. 32 


గుజ్జముపై నధివసించినవాడును, కలివలన కలిగిన పాపమును పోగొట్టువాడును. 
మంగళముల నొసంగువాడును, కలివైరియును, కల్మ్యావతారుడగు శ్రీనివాసుని 
సదా సేవింతును. 33 


శ్రీమన్నారాయణునిగను, హంసావతారునిగను, కృష్ణునిగను, నృసింహునిగను, 
అంతములేని వానినిగను, మధువనురాక్షసుని ద్రుంచినవానినిగను, ఇంద్రియములను 
జయించిన వానినిగను, యజ్ఞస్వరూపునిగను, బుషులలో గొప్పవాడగు కపిలమహర్షి 
గను, హయగ్రీవునిగను, నరునిగను, వ్యాసునిగను, నారాయణుని గను, 
పాపరహితునిగను, సకలమునకును ఆత్మస్వరూపునిగను, అమృతరూపునిగను, 
దత్తాత్రేయునిగను, ధన్వంతరియను వైద్యరూపునిగను సేవింతును. 34 


అనేక రూపముల ధరించినవాడును, అనేక విధములగు చేష్టితములనొనర్చిన 
వాడును, పలువేదములచే స్తుతింపదగినవాడును, అనేక పేర్లుకలవాడును, 
అంతములేని పరమాత్మయును, పెక్కు కల్యాణగుణ విభాసియు, 35 


అంతులేని శక్తిస్వరూపుడును, అంతులేని పరాక్రమవంతుడును, అంతులేని 
శరీరముల యందు పవళించి యుండువాడును, సర్వనియామకుడును, అంతులేని 
సంపదల కాకరమైనవాడును, పెక్కు నేత్రములు కలవాడును, పలుపాదములు 
మొదలగు నవ యవములనుకలవాదును, పెక్కు సుఖములకు నిధియైనవాడును, 36 


రాక్షసులనెడు పర్వతపంక్తులను ఛేదించు చక్రమును ధరించిన వాడును, 
పాపములనెడు శైలనికరముల తెగటార్చు వజ్రాయుధమును ధరించినవాడును, 
మహోన్నతమగు దయతో నిండిన హృదయుడును, అనేక మేరు పర్వతములను 
ముక్కలు చేయగల పద్మమనెడు ఆయుధము కలవాడును, 37 
వేంకటేశ్వరా! ముల్లోకములయందు అనేక పురుషార్థముల నాసంగుటలో నీవు 
నేర్చు కలవాడవు. కానిచో నీవు జనులందరకును దర్శనమొసంగుచు మిక్కిలి 
యెత్తగు పర్వతమున నేల వేంచేసియుందువు? 38 
542 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
గుణాఘైరపారం స్ఫురద్రత్నహారం స్మరద్దోషహారం స్వభక్తేష్టపూరమ్‌ । 
భజే వేజ్మటేశం ఫణీశాద్రివాసం సదా మనహాసం (శ్రియా సద్విలాసమ్‌ 1139 


వేజ్కటేశ! చరణౌ తవ వన్దే సర్వతీర్థశరణా శరణా మే । 
మా విధాతృ శివ వీశ ఫణీశే న్హార్మ సోమ హుతభుబ్ముఖవన్వా ॥ 40 


శ్రీనివాస! చరణౌ తవ వన్దే లోకపావన! సుకుజ్ముమవర్గా 
శ్రీప్రదౌ కిల సువర్షినృపాణాం శ్రీ బుగాదినిగమాగమవేద్యా ॥ 41 


భజే భజకసౌఖ్యకృన్నిజకటాక్షస మ్రైక్షణమ్‌ 

పరాత్సరతరం దరం దధతమబ్దచక్రే గదామ్‌ । 

చతుర్భుజమధోక్షజం కమలజేశపూర్వార్చితమ్‌ 

వరోద్ధతఖలాన్‌ బహూన్‌ రుటితి సంహరన్తం రిపూన్‌ ॥ 42 


అజ్ఞానసాగరసముత్తరణే ప్రశస్తం 

సుజ్ఞాన సేతురచనే నిపుణం బుధేడ్యమ్‌ | 

లక్ష్మీపతిం సురవరార్చిత వేజ్కటేశం 

దారిద్యదుఃఖదురితౌాఘనిశాచరఘ్నమ్‌ ॥ 43 


లక్ష్మీనాథం కమలనయనం హారకేయూరభూషం 

సర్వవాప్తం బహుగుణభరం దోషదూరం దయాబ్భిమ్‌ । 

స్వానాం తాపత్రయహరమజం నిర్విశేషం విశేషం 

లోకాతీతం పురుషమతులం భావయామీష్టదేవమ్‌ ॥ 44 


543 


శ్రీ ఆదిత్యపురాణే, తృతీయో9_ ధ్యాయః 


వర్ణింపనలవికాని కల్యాణగుణ సముదాయము కలవాడును, మెరయుచున్న 
రత్నహారములు కలవాడును, తలచినంతనే దోషముల బాపువాడును, తన భక్తుల 
కామితముల నీడేర్చువాడును, శేషశైలనివాసియు, ఎల్లపుడును చిరునవ్వును 
చిందించువాడును, శ్రీదేవితో విరాజిల్లువాడును నగు 39 


వేంకటేశా! నీ పాదపద్మములకు నమస్మరింతును. సకల తీర్థము లకును నాకరమగు 
న్‌ పాదపద్మములే నాకు శరణు. అవి లక్ష్మీ, (బ్రహ్మ, శివుడు, గరుడుడు, ఆదిశేషుడు, 
ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని మొదలగువారిచే సేవింపబడునవి. 40 


శ్రీనివాసా! లోకపావనా! చక్కని కుంకుమరంగు గలిగి, దేవతలకును, బుషులకును, 
రాజులకును, సంపత్మరములును, దోషరహితమగు బుగ్వేదాది చతుర్వేదములచేతను 
శాస్త్రముల చేతను తెలియదగినవగు నీ పాదపద్మములకు నమస్మరింతును. 41 


తనను సేవించువారికి సౌఖ్యమునొసంగు తనక్రీగంటి ప్రసారము లతో 
జూచువాడును, మహోత్కృష్టుడును, శంఖమును, పద్మమును, చక్రమును, గదను 
ధరించినవాడును నాల్లు భుజములు కలవాడును. జితేంద్రియుడును, (బ్రహ్మ, 
రుద్రాదులచే పూబింపబడు వాడును. వరములను బడయుటచే గర్వించి విజృంభించు 
దుర్మార్గులననేకులగు శత్రువులను నతిశీఘ్రముగ సంహరించువాడునునగు శ్రీ 
శ్రీనివాసుని సేవింతును. 42 

అజ్ఞానమను సముద్రమునుండి ఉద్ధరించుటలో గశ్రెష్ణుడును, మంచిజ్ఞానమను 
వంతెనను నిర్మించుటలో నేర్పుగలవాడును, పండితులచే స్తుతింపబడువాడును, 
(శియఃపతియు, దేవతా (ठस లచే పూజింపబడువాడును, దారిద్యదుఃఖమును 
పాపపుణ్యములనెడు రాక్షసుల ద్రుంచువాడునగు శ్రీవేంకటాచలపతినిసేవింతును. 43 


శ్రియఃపతియు, పద్మపత్రవిశాలనేత్రుడును, హారములు భుజకీర్తులచే నలంకరింప 
బడినవాడును, అన్నిటి యందు వ్యావించి యుండువాడును, అనేక 
కల్యాణగుణపరిపూర్చుడును, దోషములు లేనివాడును, కరుణాసముద్రుడును, తన 
నాశ్రయించినవారికి ఆదిదైవిక ఆదిభౌతిక, అధ్యాత్మికతాపముల పోగొట్టువాడును, 
పుట్టుకలేనివాడును, తనకంటె నధికులు లేనివాడును, పరాత్పరు డును, లోకముల 
నతిక్రమించినవాడును, పురుషోత్తముడును. నాకిష్టదైవమగు శ్రీనివాసుని 
ధ్యానింతును. 44 

=-= = = ~ 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
శ్రీమద్వేజ్మటనాథపాదజనితా గజ్లా జగత్సావనీ 
యస్యాపాజ్ఞనిరీక్షణం విధిభవేన్హార్మాదిసర్వేష్టదమ్‌ | 
యన్నామస్మరణం మహాఘహరణం स=) మోక్షప్రదమ్‌ 
యత్సాదామ్బుజయుగ్మసేవనరతో (బ్రహ్మోదిభిః పూజ్యతే।। 45 


దృష్ట్యాద్యత్యన్తదూరం నిగమమనిచయ వేద్యాత్మమాహాత్యపూర్ణమ్‌ 
సర్వేషామాదిమిత్రం రవిశశినయం పూర్ణకారుణ్యదేహమ్‌ । 

నిర్వాణం నిష్ప్రపజ్బుం నిరవధికసమామ్నాయసజ్జైరసజ్జెః 

గీర్వాణాద్రైరజ[స్రం స్తుతినతినియమైకాన్తభక్రైశ్చ పూజ్యమ్‌॥। 46 


కిజ్మరశజ్య్మర! బహుకరుణా తవ బహుచరితం సమస్తభువనేషు । 
జ్ఞాపయసి భక్తిమద్భ్యః ఫణి పతిశుకపైలనారద ప్రముఖైః ॥ 47 


వేజ్బటేశమనుసృత్య య ఆస్తే తస్య భూరి సుభగం దశదిక్టు। 
ఐహికం ప్రిదివసౌఖ్యమత్యుల్యం మోక్షమాశు లభతే గుణసామ్యమ్‌ ॥ 48 


శ్రీనిధిం త్విహ జహాతి మదాన్నో యో౭_స్య దుఃఖ మసమం దశదిక్షు | 
ఐహికం భవతి రౌరవకుమ్మీ పాకపావకతమిస్ర మముత్ర ॥ 49 


విపద్‌ఘ్నం శుభదోగ్ధారం భక్తానాం వశవర్తినమ్‌ । 
లోకపూజ్యం రమానాథం భజే౭_హం ప్రతిజన్మసు ॥ 50 


545 


శ్రీ ఆదిత్యపురాణే, తృతీయో9_ ధ్యాయః 


యే శ్రీ వేంకటాచలవతి పాదములయం దవతరించిన గంగ జగత్తును 
పవిత్రమొనరించునో, ఎవని క్రీగంటి ప్రసారము బ్రహ్మ రుద్ర, ఇంద్ర, సూర్యాదుల 
కందరికికోరికల నిచ్చునదియో, ఎవనిపేరు తలచిన గొప్ప దురితజాలములు 
హరించునో స్వర్గ మోక్షముల నాసంగునో, ఎవని పాదపద్మద్వంద్వమును 
సేవించుటలో నాసక్తిగల పురుషుడు బ్రహ్మాదులచే పూజింపబడునో యా శ్రీనివాసుని 
సేవింతును. 45 

కనులు మొదలగు ఇంద్రియములకు గోచరించనివాడును, ८०८०९ ॐ నెబుంగదగిన 
తన మహిమచే పరిపూర్చుడును, అందరకు ననాదిమిత్రుడును, చంద్ర సూర్యులు 
నేత్రములుగా కలవాడును, దయయే శరీరమును ధరించె ననునటుల విరాజిల్లు 
వాడును, మోక్షానందమయుడును, ప్రాకృత గంధహితుడును, దోషసంసర్గములేని 
అంతులేని వేదసమూహములచేతను, దేవతలచేతను సదా సోత్రముచేయుట 
నమస్మరించుట మొదలగు నియమములు కలిగి శ్రీమన్నారాయ ణునియందే 
ధ్యానము కలిగిన భక్తులచే నెల్లపుడు పూజింపబడు వాడునునగు శ్రీనివాసుని 
సేవింతును. 46 


శంకరుడు సేవకుడుగా కలిగినస్వామీ! దయసముద్రా! సకల లోకములయందును 
నీ చరితమునంతను భక్తికలవారికి ఆదిశేషుడు, శ్రీశుకుడు, 'పైలమహర్చి, 
నారదాదులచే తెలుపుడు చేయించుచున్నావు, 47 
మిక్కిలి సుందరుడగు శ్రీ వేంకటాచలపతి ననుసరించి యుండువానికి 
పదిదికులయందును భూలోక సౌఖ్యములన్ను. స్వర్షసుఖమున్ను, సాటిలేని 
మోక్షమును భగవంతుని సాయుజ్యమున్ను వెంటనే లభించును. 48 
గర్వాంధుడై పెన్నిధియగు శ్రీనివాసుని విడచినవానికి భూలోకమున అన్ని దిశలలోను 
చెప్పనలవికాని దుఃఖమును చనిపోయినపిమ్మట రౌరవనరకము, కుంభీపాత 
నరకము, పావకమిశ్రమను నరకమును సంభవించును. 49 
ఆపదలను పారద్రోలువాడును, శుభముల నొసంగువాడును, భక్తులయధీనమున 
నుండు వాడును, లోకులచే పూజింపబడు వాడును, శ్రియుపతియునగు శ్రీనివాసుని 
ప్రతి జన్మయందు పూజింతును. 50 
546 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
భక్తాఘానుగ్రహార్ధాయ త్యక్త్వా వైకుణ్ధముత్తమమ్‌ । 
ధరణ్యామవతీర్జో౭ సి వరేణ్యో వరదో౭_ ర్చితః ॥ 51 
అప్యల్పమాత్రం పరవస్తు లోకే నైవాపహార్యం కిల సత్యసన్థ! 
జనైరనేకైర్చహుజన్మయత్తైః ఆయాససాధ్యం బహుపాపసజ్బుయమ్‌ 1152 
హరస్యశేషం స్మృతిమాత్రతస్త్వం వాణీమనోదృష్టిపథాద్యగోచరః | 
విలక్షణస్థావరజజ్ఞమాత్మకం వీక్షే బహూపాయవిశారదం త్వామ్‌ ॥ 53 
తవ రూపాణ్యనన్తాని చరిత్రాణి తథైవ చ । 
స్మరతాం భక్తిపూర్వన్తు మహావిభవదాని చ ॥ 54 


ఇహాముత్రాతుల్యసౌఖ్య ప్రదాని మహతామపి । 

అల్పానాం కిము వక్తవ్యం స్వరూపోద్ద్ధారకాణి చ।॥। ర్‌ర్‌ 
ప్రపద్యే పుణ్జరీకాక్షం ఈశం భక్తానుకమ్పినమ్‌ । 

లోకోత్తరం లోకనాథం పరాత్సరతరం విభుమ్‌ ॥ 56 
పుణ్యాత్‌ త్వద్దయయా లబ్ధం విశేషాదకుతోభయమ్‌ । 

భగవన్తం విశ్వవన్హ్యం భూతభవ్యభవత్రభుమ్‌ ॥ 57 


యతో భూతాని జాయన్తే యేన సర్వమిదం తతమ్‌ । 
యేన జాతాని జీవన్తి యం ప్రాష్యున్తి మహాలయే ॥ 58 


దీపవిద్యుత్తారకాగ్ని చన్టసూర్యాదిదీప్తిమాన్‌ | 
యో యోగైర్యోగయోగ్యైశ్చ దృశ్యో౭ त). (శ్రుతః (శ్రుతః॥। 59 


ఇతి శ్రీమదాదిత్యవురాణే శ్రీవేజిటాచలమాహోల్ళే 
భగవద్గుణనామమపొమానువర్థనంనామ తృతీయో౨_ ధ్వాయః 


=-= ० (व 


547 


శ్రీ ఆదిత్యపురాణే, తృతీయో9_ ధ్యాయః 
భక్తజనుల ననుగ్రహించుటకై ను త్రమమగు వైకుంఠలోకమును వీడి శరణ్యుదవగు 
నీవు పూజింపబడి వరముల నొసంగుటకై భూమిలో నవతరించితివి. 51 
ఓ సత్యప్రతిజ్ఞా! లోకమున నితరుల వస్తువెంత చిన్నదైనను దొంగిలింపరానిదికదా! 
కాని జనులందరిచే ననేక జన్మలచే బహుప్రయత్నములు కష్టపడి సంపాదింపబడిన 
పాపరాశి నంతయును 52 
వాక్కునకును మనస్సునకును దృష్టికిని కనుపించనివాడవై నిన్ను తలచినంతనే 
పోగొట్టుచున్నావు. అట్టి నిన్ను విలక్షణమగు చరాచరాత్మకస్వరూపునిగను, 


అనేకోపాయ నిపుణునిగను సేవింతును. 53 
నీ రూపములంతులేనివి. నీచరిత్రలు లెక్కకు మిక్కుటమైనవి, భక్తితో స్మరించువారికి 
గొప్పఐశ్వర్యదాయకములు 54 
గొప్ప జ్ఞానులకును భూలోక పరలోకములయందు సుఖము నిచ్చునని యనగానిక 
మూర్చులకు నాత్మోజ్జీవనకరములనుటలో చెప్పున దేమున్నది? ర్‌ర్‌ 


పద్మపత్రవిశాలనేత్రుడును, సర్వలోకనియంతయు, భక్తుల ననుగ్రహించువాడును, 
పురుషోత్తముడును, జగ(త్రభువును, పరాత్సరుడును సర్వవ్యాపియు నగు శ్రీనివాసుని 
సేవింతును. 56 
పుణ్యవిశేషమువలన నెవరినుండి భయపడకుండుట నీ దయచే పొందబడినది. 
భగవంతుడు (కల్యాణగుణనిధియు) సకలలోక సేవితుడును, భూతభవిష్యద్వర్తమాన 
పదార్థజాతములకు ప్రభువు నగు నిన్ను సేవింతును. 57 
ప్రాణులన్నియు నెవనినుండి పుట్టుచున్నవో, ఎవనిచే ప్రపంచ మంతయు వ్యాపింప 
బడెనో, పుట్టిన ప్రాణు లెవనివలన రక్షింప బడుచున్నవో ప్రళభయకాలమున నెనని 
యందు లీనమగునో 58 
దీపము, మెరుపు, నక్షత్రములు, అగ్ని చంద్ర,సూర్యాదులకంటె కాంతిగల వాడును, 
యోగములచేతను, యోగముల నెటింగిన వారిచేతను, దర్శింపబడువాడును. 
ఇతరుల కదృశ్యుడును, అట్టి వారిచేతనే వినబడువాడును, ఇతరుల కగోచరుడును 
నగు శ్రీనివాసుని సేవింతును. 59 
ఇది శ్రీమదాదిత్యవురాణమున శ్రీ వేంకటాచల మావోత్మ్యమున భగవద్గుణములను 
నామమాహాత్యమును వర్థించుటయనెదు మూడవ అధ్యాయము. 


- (2) + శ్రవణా 


548 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
అథ 25०९2 ధ్యా 


భగవతః విశ్వరూపాదివర్ణ్లనమ్‌ 
దేతశర్మా :- 
శ్రీవేజ్మటేశ! మత్సామిన్‌! ప్రణతార్తిప్రణాశన! । 
జ్ఞానానన్గదయాపూర్ణ విజ్ఞాపనమిదం [శ్రుణు ॥ 


యన్ముఖం బ్రహ్మజనకం యద్భ్బాహూ క్షత్రకారణే । 
యదూరుభ్యాం వైశ్యకులం =. ౦ సేవకో౭_భవత్‌॥ 
శిరసా ద్యౌరభూత్తస్య సహస్రాంశుశ్చ నేత్రజః । 
ముఖాత్పురన్దరో9_గ్నిశ్ళ్చ దిగ్గేవాః శోత్రతో౭_భవన్‌ ॥ 
శీతాంశుర్మనసో జాతః ప్రాణాద్వాయురజాయత । 
అన్తరిక్షం నాభితో౭_భూత్‌ పద్భ్యాం భూమిరజాయత।। 


యత్మోమలాజ్జెరభవన్‌ ! భువనాని చతుర్దశ । 

కోమలే నాభికమలే బ్రవ్మాజ్ణం బ్రహ్మణా౭_శ్రితమ్‌ ॥ 

శియఃపతే కోరి పి జయేత్‌ న మాయాం 

యయా జనో ముహ్యతి వేదానార్థమ్‌ । 
వినిర్ణితాత్మానమనన్తమాయినం 

మాయాపహం త్వాం శరణం ప్రపద్యే ॥ 

నమో౭_తర్మ్యాయ తర్మ్యాయ సగుణాయా గుణాయ చ। 
నమో౭_ నన్తాయాన్తకాయ వేద్యావేద్యస్వరూపిణే ॥ 

సిద్ధిప్రదస్త్వం కిల దేవవర్య! త్వత్రేరితోతల హం తవ పాదమాప్తః । 
త్వత్సాదభకో బహిరన్తరాత్మనః కిమస్తి విజ్ఞాష్యమశేషసాక్షిణః ॥ 


549 


శ్రీ ఆదిత్యపురాణే, చతుర్ణోల_ధ్యాయః 
నాల్లవ అధ్యాయము 
భగవంతుని విశ్వరూపాదులను వర్ణించుట 


దేతశర్శ :- 

శ్రీ వేంకటేశా! నాస్వామీ! నమస్మరించినవారి ఆపదను బాపువాడా! జ్ఞాన, ఆనంద 
ల 

దయాపరిపూర్ణస్వభావా! నాయీ విన్నపము నాలకింపుము. 1 


ఏ శ్రీమన్నారాయణుని ముఖమునుండి బ్రాహ్మణులును, బాహువుల నురడి 
రాజులును, తొడలనుండి వైశ్యులును, పాదములనుండి శూద్రులును, 2 


తలనుండి యాకాశమును, నేత్రములనుండి సూర్యుడును, ముఖమునుండి 
యింద్రుడును, అగ్నియు, చెవులనుండి దిక్కు లనెడు దేవతలును. 8 


మనస్సునుండి చంద్రుడును, ప్రాణమువలన వాయువును, బొడ్దునుండి ఆకాశమును, 
పాదములనుండి భూమియు, 4 
సుకుమారావయవములనుండి పదునాల్గుభువనములును పుట్టినవో మృదువగు 
నాభికమలమున బ్రహ్మచే నా(శయింపబడిన బ్రహ్మాండముకలదో ర్‌ 


అట్టి ఓ రమానాథా! జనులందరు వమాయచే మోహపెట్టబడి నిన్నెణుంగజాల 
కున్నారో, అట్టి నీ మాయనెవరును జయింపజాల కున్నారు. మనస్సును 
జయించినట్టియు, అనేక ఆశ్చర్యచేష్టితములు కలిగి (నిన్ను తలంచినవారికి) 
మాయను పొగొట్టు నిన్ను శరణు వేడుచున్నాను. 6 


అభక్తులచే తమపాండిత్యబలము నవరోహించుటకైన నశక్యమైన వాడును. భక్తులచే 
తన (గహమువలన తెలియబడువాడును. కల్యాణగుణనిధియు, హేయగుణ 
రహితుడును, అంతము లేనివాడును, సంహార మొనరించువాడును, భక్తులచే 
తెలియతగిన వాడును, ఏ శాస్తములచేతను తెలియశక్యముగాని స్వరూపము 
కలవాడును. 7 

మోక్షము నొసంగువాడవు నీవేకదా! సర్వేశ్వరా! నీచే ప్రేరేపింపబడి నిన్ను శరణు 
వేడుచున్నాను. నీ పాదపద్మములయందు భక్తికలవాడను. అన్నిటికిని బయట లోపల 
వ్యాపించియుండి సకలమునకు సాక్షివగు నీకేమి విన్నప మొనరింతును? 8 


550 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 276 


సుఖం నృపాలాః సురదేవముఖ్యాః బ్రహ్మదయస్తే పదపద్మసంస్థితాః I 
త్వత్కిజ్కరాస్తేల_పి పృథగ్విభావితాః కురుష్వ శమ్ఫో మునిదేవమిత్ర ॥ 9 


ఉత్పత్యధ్వన్యశరణ ఉరుక్తేశదుర్గాన్తకో గ్ర 

వ్యాలోత్మృష్టే విషయమృగతృష్టాత్మగేహోరుభారః । 

ద్వన్వశ్వట్రే ఖలమృగభయే శోకదావేల_జ్ఞసార్థం 

ప్రాప్తః పాదౌ శరణద! కదా యామి తే కామవశ్యః ॥ 10 


భవాబ్ధితారం కటివర్తిహస్తం స్వర్ణామృరం రత్నకిరీటకుబ్బలమ్‌ I 
ప్రలమ్బిసూత్రోత్తమమాల్యభూషితం నమామ్యహం వేజ్మటశైలనాయకమ్‌ 1111 


జామ్బూనదైరాభరణైః ప్రదీప్తం వక్షఃస్థలే దక్షకుచోర్థ్వభాగే। 
శ్రీవత్సలక్ష ట్రక్సుతదివ్యరూపం శ్రీవేజ్మటాధీశమహం ప్రపద్యే! 12 


సంస్థితం సువిమానాన్తః విరిజ్బాద్యైశ్చ సేవితమ్‌ । 
చామరవ్యజనచ్చతైః శరదిన్దుముఖం భజే ॥ 13 


భక్తానుకమ్బీ గరుడధ్వజస్తత్‌ స్మన్ధం త్వమారుహ్య కిరిటకుబ్దలీ I 
పీతామృరశ్చారుసుమన్షహాసః శ్రీకౌస్తుభశ్చక్రవరాభయాజ్మిత:ః ॥ 14 


551 


శ్రీ ఆదిత్యపురాణే, చతుర్జోల. ధ్యాయః 


నీ చరణకమలముల నాశ్రయించిన రాజులను, దేవత[్రేష్ణులును, (బ్రహ్మోదులును, 
సుఖముగా నున్నవారై నీచే వేరు వేరు స్థానము లయందుంచబడిన 
భృత్యులైయున్నారు. సుఖప్రదుడవగు నోవిష్లో! ముని, దేవతలకు స్నేహభూతుడా! 
నన్నును నీ భృత్యునిగా నొనర్చుము. 9 


మహత్తరదుఃఖములనెడు దుర్గమధ్యమందు యమునివలె భయంకరమైన సర్పములచే 
గొప్పవగు శబ్బాది విషయము లనెడు యెండమావులుగల శరరీమను గొప్ప భారము 
కలవాడనై దుఃఖము లను కార్చిచ్చును, దుష్టజంతుభయమును, ద్వంద్వములనెడు 
గోతులు కలిగినదియు నగు నీ పుట్టుక యనెడుమార్గమున కామములకు వశుడనైన 
నేను జ్ఞానహీనుల బృందమున చిక్కుబడినవాడనై ఎప్పుడు నీ పాదములను 
బదయగలను? 10 


సంసారసాగరమునుండి తరింపజేయువాడును. నడుము నందుంచుకొనిన చేయి 
కలవాడును, బంగరువస్తమును ధరించినవాడును, రత్నములచే కూర్చబడిన 
కిరీటమును కుండలములను ధరించినవాడును, వ్రేలాడుచున్న యజ్ఞోపవీతము 
కలవాడును. గశ్రెష్టములగు మాలికలను ధరించినవాడునునగు వేంకటాచలపతికి 
నమస్మరించున్నాను, 


బంగారుభూషణములచే భాసించువాడును, వక్షస్థలమున దృఢమగు ®>} 
పైభాగమున శ్రీవత్సమనెడు పుట్టుమచ్చచే చిహ్నము గావింపబడిన కాంతివంతమగు 
సౌందర్యము కలవాడును నగు శ్రీ వేంకటాచలపతిని శరణు వేడుచున్నాను. 12 


చక్కని విమానమున వేంచేసియుండి విసనికర్ర, గొడుగు మొదలగు వస్తువులచే 
బ్రహ్మాదులచే సేవింపబడు శరత్మాలచందద్రునిబోలు ముఖముగల శ్రీ వేంకటాచలపతిని 
సేవింతును. 13 

భక్తుల ననుగ్రహించువాడవై, గరుత్మంతుని పతాకముగా గలవాడవై, యా గరుత్మంతు 
మూపుననెక్కి కిరీటము, కుండలములు కలవాడవై, పీతాంబరమును ధరించి 
సుందరమగు చిరునవ్వు లొలికించుచు, కౌస్తుభమును ధరించి చక్రముచే 
నభయమొసంగు దునని సూచించుచు, 14 


552 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


జయో విజయశ్చెవ దృశ్యో౭_ దృశ్యః (శ్రుతోల_ [శ్రుతః । 
భాషణో9_ భాషణశ్చ వాచ్యో౭_ వాచ్యో వృషో9_ వృషః॥ 


స 
స 


త్వత్సాదపద్మయుగళం శ్రేయ ఆసక్తమానసాః । 
విసృజ్యోభయతః సజ్ఞం బ్రహ్మాద్యాః సముపాసతే ॥ 


మాహాత్యం కేన సన్ఫ్రశ్యం రమాయా రమణస్య తే। 
యత్మిజ్చిద్దప్టుమిచ్చ్భామి మాయినో£_మాయినః శుభమ్‌! 


సర్వప్రాణిహృదావాసం వాసుదేవం జగద్ధితమ్‌ । 
2८९७२१० దేవదేవం ప్రధానపురుషం భజే ॥ 


నమో౭_వ్యక్తాయ సూక్ష్మాయ పరాత్పరతరాయ చ । 
జగత్మారణకర్రే చ 268 వ్యక్తమూర్తయే ॥ 


నమస్తే వాసుదేవాయ నమః సబ్మర్షణాయ చ । 
ప్రద్యుమ్నాయానిరుద్దాయ యోగిహృత్పద్మవాసినే ॥ 


పజ్బభూతవిసృష్టాయ పజ్బమాత్రాత్మకాయ చ । 
జ్ఞానకర్మేన్దియేశాయ హృషీకేశాయ తే నమః ॥ 
553 


15 


16 


17 


18 


19 


20 


21 


శ్రీ ఆదిత్యపురాణే, చతుర్జోల. ధ్యాయః 


జయలక్ష్మీ సమేతుడవై, నీ భక్తులకు విజయమును చేకూర్చువాడవై, భక్తిచే 
చూడతగినవాడవై, చక్షురాదీంద్రియములకు కనుపించని వాడవై, వేదములచే 
వినబడువాడవై ఇతర శాస్త్రముల కగోచరుడవై, అవతారములలో నందరితో 
మాటలాడువాడవై, వేదములచే విన బడువాడవై నను పరమపదమున నెవ్వరితో 
మాటలాడక నుండ వాడవై, నారాయణాది వైదికశబ్దములచే చెప్పదగిన వాడవైనను 
ప్రాకృత శబ్దములచే చెప్పదగనివాడవును ధర్మస్వరూపుడవైనను మనుష్యులవలె నా 
ధర్మములకు బద్దుడవు కానివాడవును, 15 


మోక్షేచ్చకల వారై, ఐహికపారమార్ధికమిశ్రమైన కోరికను వీడి, బ్రహ్మాదిదేవతలు నీ 
పాదారవిందద్వంద్వమును సేవించుచున్నారు. 16 


(శ్రియఃపతివగు నీ మాహాత్యము నెవరును దర్శింపజాలరు. మాయాస్వరూపుడవును. 
మాయ నతి[క్రవించిన నీయొక్క మనన్చునకు శుభాశయంమై న స్ట్‌ 
దివ్యమంగళవిగ్రహమును కొలదిగనైనను చూడగోరుచున్నాను. 17 


ప్రాణులందరి హృదయములందును నివసించి యున్నవాడును, వసుదేవుని 
పుత్రుడును, జగత్తునకు శ్రేయోదాయకుడును, రక్షకులలో మొదటివాడును నగు 
పురుషోత్తముడగు శ్రీ వేంకటాచలపతిని సేవింతును. 18 
అవ్యక్తస్వరూపుడును, సకలచేతనాన్తః ప్రవేశయోగ్యుడును, సర్వోత్తముడును 
జగత్తునకు కారణభూతులగు (బ్రహ్మ ప్రజాపతి ప్రభృతులను సృష్టించువాడును. 
అందరకు సాక్షీభూతుడైనను తా నెవ్వరికిని గోచరించనివాడును 19 


వాసుదేవునకు నమస్కారము సంకర్షుణనకు నమస్కారము. ప్రద్యుమ్నునకు 
అనిరుద్ధునకు, యోగుల హృదయకమలముల యందు నివసించువానికి 
నమస్కారము. 20 

పృథివ్యాది పంచభూతములకు దూరముగా నుండువాడును (పంచభూతములను 
నానారూపములుగా సృష్టించువాడును) పృథివ్యాది భూతసూక్ష శ్రములకంతరాత్మగా 
నుండి సృష్టిని సాగించువాడును, పంచకర్మేంద్రియములకు నియంతయు, 
ఇంద్రియములను జయించిన శ్రీనివాసునకు నమస్కారము. 21 


554 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


విష్ణవే వైష్ణవేశాయ జిష్టవే జయదాయినే । 
ఇష్టప్రదాయ చేష్టాయ కృష్ణాయో తృృష్టకర్శణే ॥ 


క్షుక్షిస్రపక్షిసజాయ ०००० క్షయకరాయ తే ॥ 


యి 


నమో భవాయ భావాయ ధీరాయ పరమేప్టినే । 
వీరాయ వీరవపుషే బుషయే పరమాత్మనే ॥ 


నమో నారాయణాభిఖ్యా ధారణోద్ధారణాయ చ। 
నమః సమర్హణార్హాయ ధరణీధరరూపిణే ॥ 


అర్వాార్సాయాచ్యుతాయాపి వన్స్వవన్వపదాయ చ। 
హిరణ్యగర్భగర్భాయ నమః శివశివాయ చ ॥ 


స్మన్టాయ శిపివిష్టాయ సచ్చిదానన్దరూపిణే । 
కర్మజ్ఞానద్విరూపాయ (శ్రుతిస్మృత్యాలయాయ తే ॥ 


యమాయ నియమాయాథ దానవ్రతకరాయ చ । 
తపస్వినే చ తప్యాయ తాపత్రయహరాయ చ ॥ 


555 


22 


23 


24 


25 


26 


27 


28 


శ్రీ ఆదిత్యపురాణే, చతుర్ణోల_ధ్యాయః 


విష్ణుభక్తులకు (ప్రభువును, జయశీలుడును, జయము నొసంగువాడును, అభీష్టముల 
నొసంగువాడును, సకలజగత్తునకు ప్రియమైనవాడును, శ్రీకృష్ణావతారుడును, 
మహాదాశ్చర్యకృత్యముల నొనర్శువాడునగు విష్ణునకు నమస్మారము. 22 


బద్ధపురుషవర్ణమును, ముక్తపురుషవర్ణము కంటెను ఉత్తముడును, చక్కని అక్షరముల 
కన్నిటి కిని నియన్తయగు అక్షర (అనగా ఆకారము) దానిని తనకు వాచకముగా 
కలవాడు (ఆకారో వై సర్వావాక్‌, అకారార్భోవిష్ణుః ), ప్రళయము నాశనమును, 
సృష్టిలో నభివృద్ధిని చేయువాడవగు నీకు వందనము. 23 


తన సంకల్పమాత్రమున నవతరించువాడును, కారణభూతుడును, అవిచాల్య 
సంకల్పుడును, పరమపదనిలయుడును, శ్రేష్టుడును, పరాక్రమముగల శరీరము 
కలవాడును, వేదస్వరూపుడును, పరమాత్మయగు శ్రీనివాసుని సేవింతును. 24 


నారాయణుడను పేరును ధరించినవాడును. సంసారసాగరము నుండి ఉద్ధరించు 
వాడును, పూజించదగినవాడును, పర్వత స్వరూపుడునునగు (గోవర్ధనమనిగాని 
నారాయణ పర్వతమనిగాని) శ్రీనివాసునకు నమస్కారము. 25 


పూజ్యులచేతను పూజింపబడువాడును, తన భక్తులను మరల సంసారములో 
చేరనీయనివాడును. నమస్మరింపదగినవారిచేత నమస్మరింపదగిన పాదపద్మములు 
కలవాడును, బ్రహ్మనాభి కమలమున కలవాడును, శివునకును మంగళప్రదుడగు 
శ్రీనివాసుని సేవింతును. 26 


కుమారస్వామికిని శివునకును అంతరాత్మగా నుండువాడు, సత్‌,చిత్‌ ఆనంద 
స్వరూపుడు, కర్మయోగ జ్ఞాన యోగములు రెండింటి చేతను నిరూపించబడువాడు, 
వేదములు మనుస్మృతి మొదలగు నవియే గృహముగా కలవాదును, 27 


ఇంద్రియ నిగ్రహము కలవాడును, నియమములు కలవాడును, అవతరించి 
దానములను, వ్రతములను చేయువాడును, (ప్రశస్తమైన తననుగురించి 
తపమాచరింపతగినవాడు, ఆధిభాతిక ఆధ్యాత్మిక ఆధి దైవికతాపముల 
హరించువాడును, 28 


556 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


యజ్ఞాయ విశ్వాయ సుమజ్జలాయ సుతీర్ధపాదాయ సుతారకాయ । 
ప్రసన్నలోకానుగుణాయ శమృవే శుదాయ శశ్వదుణ్గవర్శణే నమః ॥ 
(mn) () 


కర్మిణే కర్మలిప్తాయ జ్ఞానాయ జ్ఞానదాయినే । 
నిత్య్వముక్తాయ హరయే నిత్యముక్తిప్రదాయినే॥ 


శుద్ధం వపుః పరమయోగమత్యుల్యసౌఖ్యం 
భూమిం ద్యులోకముత తత్త్వమతిం సుభక్తిమ్‌ । 
వైరాగ్యమన్యసుగుణాన్‌ భజతాం దదానం 
శ్రీశం దయోదధిమహం శరణం ప్రపద్యే ॥ 


సులభం దుర్లభం వన్దే భగవన్తం సనాతనమ్‌ । 
సదసత్తే త్రగం విష్ణుం మూర్తామూర్తం శుభాశుభమ్‌ ॥ 


గోవిన్దం గోగణాతీతం = | 
ప్రతికల్సే9_నల్పకల్ప తరుం సర్వార్థకల్పకమ్‌ ॥ 
దుష్టభావప్రమతో వా నామాద్యుచ్చారకో9_ పి యః । 
బ్రహ్మహత్యాదిపాపాని దహత్యేవ చ నాన్యథా ॥ 
అజ్ఞానాదథవా దమ్ఫాత్‌ పుణ్యశ్లోకస్య నామ తే । 
యో వదేత్తాని నశ్యన్తి తూలరాశిర్యథానలాత్‌ ॥ 


557 


29 


30 


31 


39 


33 


34 


35 


శ్రీ ఆదిత్యపురాణే, చతుర్జోల. ధ్యాయః 


సమస్త యజ్ఞములచే నారాధింపబడువాడును, స్వాభావికము లగు స్వరూప రూపగుణ 
విభూతులచే పరిపూర్ణుడును, మంగళ రూపుడును, పవిత్రములైన పాదములు 
కలవాడును, తరింప జేయువాడును, ప్రపన్నులననుసరించియుండువాడును 
సుఖముల నిచ్చువాడును, పరిశుద్దుడును, అనేక కల్యాణగుణ స్వరూపునగు 
శ్రీనివాసునకు నమస్మారము. 29 


లోకరక్షణమునకై కర్మల నాచరించువాడును, చేతనుల కర్మనందగాగొని 
సృష్ట్యాదులను చేయువాడును, జ్ఞానస్వరూపు డును, జ్ఞానము నొసంగువాడును, 
సదా సంసారగంధ మొకింతయును లేనివాడును, పాపములను హరించువాడును, 
నిత్యమగు మోక్షము నొసంగువాడును, 80 


తనను సేవించువారికి పరిశుద్ధమగు శరీరమును గొప్పయోగమును, సాటిలేని 
సౌఖ్యమును, భూలోకమును, స్వర్గలోకమును నిశ్చయబుద్ధిని, మంచిభక్తిని, వైరాగ్యము 
వుుదలగు ననేక సనద్భుణముల నానంగునట్టియు, (శియఃవతియు, 
కరుణాసముద్రుడునగు శ్రీనివాసుని శరణుపొందుచున్నాను. 31 


భక్తి యోగసులభుడును, ఇతరయోగములచే పొందరానివాడును, కల్యాణగుణ 
నిధియు, అనాది స్వరూపుడును, మంచి, చెడు శరీరములన్నిటి యందు వ్యాపించి 
యుండు వాడును, స్వసంకల్ప ముచే శరీరమును ధరించువాడును, పంచభూతాత్మక 
శరీరములేని వాడును, శుభాశుభములకు కారణమైనవాడును, 32 


గోవులను సంరక్షించువాడును, వాక్కుల కతీతమైనవాడును, పాపములను 
పోగొట్టువాడును, పాపరహితుడును, ప్రతికల్పమునందును సాటిలేని కల్పవృక్షము 
వంటివాడును, భక్తులు కోరినకోర్మెల నొసంగు కల్పవృక్షమైనవాడును. 33 


మనసున దుష్టతలంపు కలవాదైనను భగవంతుని నామముల నుచ్చరించినచో 
బ్రహ్మహత్య మొదలగువాని పాపములన్నియు నశించిపోవును. ఇతరోపాయములచే 
పాపములు 5580२29). 34 


నీ నామమహిము తెలియకున్ననునరియే డాంబికమునకై ననుసరియే, 

సచ్చరిత్రుడవగు నీ నామము నుచ్చరించినవాని పాపములు అగ్నిచే దూదికుప్పవలె 

నశించిపోవును. 39 
558 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


క్షుధితో దుఃఖితః శ్రాన్తః తన్నామ యది సంస్మరేత్‌ । 
తస్య దుఃఖాని సర్వాణి నశ్యన్తి క్షణమాత్రతః ॥ 


సర్వాణ్యశుభజాతాని దురితాన్యపి యాని చ । 
తాని సర్వాణి లభతే మత్తన్త్వ్వాం వ్యస్మరేద్యది ॥ 


న తీర్థయాత్రా న చ దానయజ్ఞాః వ్రతం తపో నార్చనమన్యదైవమ్‌ । 
యట్రీనివాసస్య చ నామకీర్తనం తదేవ సర్వార్థసువృష్టికారణమ్‌॥॥ 
అది ధి €> 


యాత్రా యజ్ఞా వ్రతా ధర్మ దానాన్యన్యాన్యసజ్ఞ్యయా । 
తవ నామస్మ లతేర్భక్యా కలాం रु షోడశీమ్‌ ॥ 


అహో భాగ్యమహో భాగ్యం విష్ణునామానువర్తినామ్‌ । 
తేషాం దూరో యామ్యలోకః స్వర్గో మోక్షశ్చ యత్సదమ్‌॥। 


మాహాత్యం విష్ణునామ్నో హి వర్ణితుం కేన శక్యతే | 
అజామిలో మృత్యుపాశాత్‌ ముకో ~) యతః ॥ 


అయమేవ మహాధర్మో నరాణాం తారకః స్మృతః । 
విష్టా సదా భక్తియోగః తన్నామ(గ్రహణాదిభిః ॥ 


నైకోజామిల ఏవ పాపజలధిం సస్తీర్ణవాన్‌ నామతః 
ప్రహాదోత పి గజేన్హభూప్రభృతయో దుఃఖామ్బుధేస్తారితాః | 
యన్నామస్మరణామృతామ్చుధినిమగ్నో౭_ ద్యాపి గారీపతిః 
యద్ద్వానే నిరతాః ప్రజపతిముఖాః ప్రాప్తా మహావైభవమ్‌।। 


559 


36 


37 


38 


39 


41 


42 


43 


280 


శ్రీ ఆదిత్యపురాణే, చతుర్జోల. ధ్యాయః 


ఆకలిగొన్నవాడు, దుఃఖములో నున్నవాడు, (శ్రమను చెందిన వాడును. 
శ్రీమన్నారాయణ నామమును స్మరించినచో వాని దుఃఖములన్నియు క్షణములో 
నశించును. 36 


మదించి నిన్ను మరచినవాడు, పాపమువలన వచ్చు కష్టములను, పలురకముల 
పాపము లన్నిటిని పొందును. 37 


పుణ్యక్షేత్రముల కేగుటవలనగాని, దానములచేగాని, యజ్ఞముల చేగాని, వ్రతములచే 
గాని, తపస్సుచేగాని, ఇతర దేవతలను పూజించుటచేగాని, సకలకోరికలు సమృద్ధిగా 
లభింపనేరవు. శ్రీనివాసుని నామమును కీర్తించుటచేతనే సకలము సిద్ధించును. 38 


యాత్రలు, యజ్ఞములు, వ్రతములు, ధర్మములు, దానములు మొదలగు పెక్కు 
సత్మర్మలును నీ నామమును భక్తితో కీర్తించుట వలన కలుగు ఫలితమునకు 
పదునారవ యంశమునకైన సరితూగజాలవు. 89 


విష్ణునామసంకీర్తనము నొనర్శువా రెంత యదృష్టవంతులోకదా! వారికి నరకలోక 
మత్యంతదూరమున నుండును. స్వర్గమోక్షము లాతనికి చేరువై యుండును. 40 


శ్రీమన్నారాయణ నామానుసంధానమహిమను వర్ణింప నెవరికిని శక్యముకాదు. 
అజామీళుడు యమధర్మరాజుబారినుండి విడి పించుకొని వైకుంఠమున కేగుట 
నీనామోచ్చారణము వలననేకాదా! 41 


ఈ నామోచ్చారణ మను ధర్మమే మనుజుల కుద్దారకవ్లై యున్నది. 
శ్రీమన్నారాయణుని యందు నిరంతరభక్తి కలిగియుండుట అతని నామము 
నుచ్చరించుట మొదలగు వానిచేత నీ మనుష్యు డుద్ధరింపబడుచున్నాడు. 42 


శ్రీమన్నారాయణ నామానుసంధానమున నొక్క అజామీళుడు మాత్రమే పాపసాగర 
మునుండి యుద్ధరింపబడలేదు, ప్రహ్లాదుడు, గజేంద్రుడు, భూదేవి మున్నగువారును 
దుఃఖ సాగరమునుండి యుద్ధరింపబడిరి. ఎవని నామానుసంధాన మనెడు అమృత 
సాగరమున నేటికిని నీశ్వరుడు మునింగియున్నాడో ఏ శ్రీమన్నారాయణుని 
ధ్యానమున బ్రహ్మాదులందరును మహదైశ్వర్యమునందిరో 43 


560 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


యన్నామ వై సర్వజగద్గురుస్తత్‌ దుష్కర్మభారాంశ్చ బహూన్‌ ఛినత్తి । 
స సర్వశక్తి స్స హి విశ్వరూపః ప్రసీద మే9_నన్తనిరుక్తశక్తే! ॥ 


అనుగ్రహార్థం భవతాం పదాబ్దం అనామరూపస్త్వగుణో హ్యాజన్మా । 
నామాని రూపాణి గుణాన్‌ క్రియాశ్చ జన్మాని గృహ్హాసి నమః ప్రసీద ॥ 


జన్నాదిభిర్దనే మోహానుగ్రహావధికారతః । 
కరోషి సామ్రతం భూయోం9_ నుగ్రహస్తు భవేన్మయి ॥ 


త్వదపాబ్గలవో, భూయాత్‌ ఇహాముత్రేష్టవార్షుకః । 
అన్యథా నాస్తి సన్లేహ ఇతి చిత్తే సునిశ్చితమ్‌ ॥ 


ఓం నమో వేజ్కటేశాయ పురుషాయ మహాత్మనే | 
మహానుభావాయ మహా మాయినే9_మేయకర్మణే ॥ 


స్థలేషు దుర్గేషు జలేషు ఖేషు గర్భేష్వరణ్యేషు చ కైతవేషు । 
నామైవ భావ్యం ఖలు సర్వలక్షణం మాయావినో విశ్వకుటుమినస్తే I 


మహావిపత్సు త్వన్నామ స్మరణం తద్వినాశనమ్‌ I 
బహుసమ్పత్సు తేనామ విస్మ ०82 తద్వినాశికా ॥ 


తస్మాత్త్వన్నామసకోతల_ హం సర్వదా త్వదనుగ్రహాత్‌ । 
త్వత్లేరితస్త్వదీయత్వాత్‌ మత్పుణ్యం త్వద్దయాబలమ్‌॥ 


561 


44 


45 


46 


47 


48 


49 


50 


51 


శ్రీ ఆదిత్యపురాణే, చతుర్జోల. ధ్యాయః 


ఏ నీ నామము సకలలోకముల కాచార్యస్థానమున నుండునో, అనేక దుష్పత్యముల 
భారములను ఛేదించునో, అట్టి సర్వశక్తిమంతుడవును, విశ్యవ్యాప్తరూపుడవును 
వాచామగోచరసామర్థ్యము గలవాడవునగు స్వామీ! నన్ననుగ్రహింపుము. 44 


మీ యనుగ్రహమునకై మీ పాదపద్మముల (నాశ్రయించుచున్నాను) ప్రాకృత 
నామరూపములు లేనివాడవై, హేయగుణము లేనివాడవై, కర్మల ననుసరించి 
జన్మలు లేనివాడవైనను 6४ భక్తుల ననుగ్రహించుటకై) నామములను, రూపములను 
గుణములను క్రియలను, జన్మలను స్వీకరించుచున్నావు. 45 


అట్టి నీకు నేను దాసుడను, నన్ననుగ్రహింపుము. అవతారములు మొదలగువానిచే 
జనులయందు మోహమును, అనుగ్రహమును వారి వారి కర్మఫలము ననుసరించి 
యొనరించుచున్నావు. ఇపుడు నాయందు మరల ననుగ్రహింపుము. 46 


నీ క్రీగంటి ప్రసారలేశమే ఇహపరలోకములయందు కామితముల నీడేర్చుచున్నది. 
నీ యనుగ్రహములేనిచో నేదియు లభింపదని మనమున నిశ్చయించుకొంటిని. 47 


పురుషోత్తముడును, గొప్పప్రభావము కలవాడును, ఆశ్చర్యగుణ చేష్టితములుకల 
శ్రీ వేంకటాచలపతికి నమస్మారము. 48 


స్థలములయందు, దుర్గములయందు, జలములయందు, ఆకాశమునందు, 
గర్భములందు, అరణ్యములయందు, వంచనయందు, ఆశ్చర్యగుణరూపుడవు, 
ఆశ్చర్యచేష్టలను గావించునట్టియు, (ప్రపంచమే కుటుంబముగా గలిగియున్నట్టి 
సకలలక్షణో పేతమగు నామోచ్చారణమే ఆ(శ్రయింపతగినది. 49 


గొప్ప యాపదలయందు నీ నామమును తలంచిన ఆ యాపదలన్నియు నశించును. 
సకల సంపదలనుభవించునపుడు నీ నామమును మరచిన నా సంపదలన్నియు 
నశించును. 


నేను నీవాడనగుటవలన నీ దయచే (్రేరేపింపబడినవాడనై యెల్లపుడు 
నీనామసంకీర్తనమున నాసక్తి కలవాడనై యుందునుగాక! నా పుణ్యము నీ 


యనుగ్రహముపైననే నాధారపడియున్నది. 51 


562 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
న కదాచిద్భయం మే9_స్తి దివ్యనామరతో యతః । 
తథా౭_పి తే కృపాలేశ లేశలేశో9_స్తి మయ్యహో! ॥ 


శ్రీశ! చిత్రం చరిత్రం తే న జానే బహుదుష్కృతిః । 

సర్వజ్ఞం సర్వదా కిం త్వాం వదామి కృపయా9_వ మామ్‌ ॥ 
నామ్నా మహాఘౌఘహానిః మనః కాయౌ తతః శుచీ । 

తం దృష్ట్వా ప్రీయసే విష్ణో! తతః సత్మర్మసజ్ఞహః ॥ 


కర్మణా జ్ఞానసిద్ధిశ్చ తేన ప్రీతిస్తవాద్భుతా । 
అపరోక్షమదూరే చ ముక్తిరానన్దవర్ధినీ ॥ 


గోదానకన్యాదానాని పృధథి వీరేణుసజ్ఞ్యయా । 
దుర్భిక్షే జాహ్నవీతీరే ప్రత్యహం కోటిభోజనమ్‌ ॥ 


త్వన్నామస్మరణాత్తుల్యం నామమాహాత్యమీదృశమ్‌ I 
తస్మాన్నామస్మ లతిః సిద్దా సులభా పురుషార్థదా ॥ 


లోకోత్తరస్త్వయం మార్గః ప్రజానామకుతోభయః । 
యత్ర భక్తివశా స్సర్వే నామస్మృతిపరాయణాః ॥ 
యేనైకదా విష్ణుపదాబ్దయుగ్మే 1 
సమర్పితం చిత్తమనన్యబుద్దా | 
యమో౭_పి తద్దూతగణా స్పపాశాః 
పశ్యన్యఘౌఘాశ్రయమప్యహో న తమ్‌ ॥ 
ఇతి మదాదిత్యపురాణే శ్రీవేజ్మఖాచలమా హాత్వ్యే 


భగవద్దుణనామమహిమాను వర్ణనం నామ చతుర్గోల_ధ్యాయః 


==> °> ° శ్రతెకకారా 


563 


59 


53 


54 


55 


56 


57 


58 


59 


శ్రీ ఆదిత్యపురాణే, చతుర్జోల. ధ్యాయః 


నేను నీ నామము నుచ్చరించుటయందే లగ్నచిత్తుడ నగుటచే నా కెన్నడును 
భయమన్నది కలుగనేరదు, అయినను నీ దయలో నణువుకంటె నణువంతైనను 
నాయందెప్పుడు నున్నది. ఇది యింత ఆశ్చర్యము! 52 


రమేశా! నీ విచిత్ర చరిత్రము నత్యంత పాపాత్ముడనగు నే నెబుంగజాలను. 
సర్వజ్ఞుడవగు నిన్ను నే = వర్ణింతును ? దయతో నన్ను రక్షింపుము. 53 
నీ నామసంకీర్తనముచే మహాపాతకసముదాయము నశించును. మనస్సు శరీరము 
పరిశుద్ధమగును. ఆ పరిశుద్ధ మనశ్ళరీరముల గాంచి నీవు ప్రసన్నుడవగుదువు. 
దానివలన మంచికర్మల నాచరించుట సంభవించును. 54 


సత్మర్మలవలన జ్ఞానయోగము లభించును. దానివలన నీయొక్క విలక్షణమైన ప్రీతి 
లభించును. అపుడానందమును వృద్ధి పొందించు మోక్షము (ప్రత్యక్షముగాను 
సమీపమునను నిలచియుండును. 55 


భూమియందలి యిసుకరేణువులన్ని గోదాన కన్యాదానము లొనరించుటయు, 
కాటకమున గంగాతీరమున ప్రతిదినముకోటిమంది కన్నదానము నొసంగుటయు,56 
నీనామమును తలచుటతో సమానములగును. నీ నామమాహాత్య మింత 
విలక్షణమైనది. కావున నామసంస్మరణము సులభమును పురుషార్థముల 
నొసంగునదియుగా ప్రసిద్ధి నొందినది. 57 
భక్తికి వశమై యుండువారును శ్రీమన్నారాయణ నామస్మరణమునందే యాసక్తి 
కలిగియుండు మనుష్యులకు దేనివలనను భయము లేకుండునట్టి యా మార్గము 
పరమ విలక్షణమైనది. 58 
ఎవనిచే నొక పర్యాయమైన నితరచింతలులేక శ్రీమన్నారాయణుని పాదారవింద 
ద్వంద్వమునందు మనన్సు లగ్నము చేయబడునో యాత డెంత 
పాపసముదాయభరితుడైనను వానిని యముడుకాని పాశహస్తులగు నాతని 
దూతసంఘములుగాని చూడజాలరు. 59 
ఇది శ్రీమదాదిత్యపురాణమున శ్రీ వేంకటాచల మాహాత్యమున భగవద్గుణ నామ 
మాహాత్యమును వర్ణించుట యనెడు నాలుగవ అధ్యాయము. 


- ०) कक 


564 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
అథ పఖ్వమోలం_ ధ్యాయః 


దేవశర్మాణం ప్రతి స్తుతిప్రసన్న 
శ్రీనివాసకృతవరప్రదానాది వర్ణ్లనమ్‌ 
దేతశర్మా :- 
సర్వలోకజననీ కమలాలయా దేశకాలవితతా రమణీ తే । 


సా౭_ తిమృద్వతసికాకుసుమాభో “ోజ్లగా చ తవ హృత్మమలస్నా ॥ 


బ్రహ్మశజ్మరపదార్పణదక్షా సర్వలోకశుభదా ద్రవచిత్తా! 
యత్మటాక్షలవమాత్మపదస్థా ప్రార్థయన్యజశివే న్థముఖా హి ॥ 


భారతీ ప్రముఖసున్దరయోషి జ్ఞాలజైత్రబహుసున్దరరూపామ్‌ । 
ఆలిలిజ్లిషసి యాం కరపద్మెః మన్టహాసవదనాం సరసస్త్వమ్‌ ॥ 


నిత్యముక్తా దోషదూరా త్వదూనాధికసద్దుణా । 
త్వత్సాదపూజనే నిత్యం బద్ధకజ్మణభూషితా I 


అభీష్టదానే భక్తానాం కల్పవృక్షాయితా రమా । 
చిన్నామణిః కామధేనుః కరుణాసాగరాయితా ॥ 


లక్ష్మీః పురస్తాత్‌ పశ్చాచ్చ దక్షిణోత్తరతశ్చ యా । 
ఊర్జాధరాదిభాగస్నా జగత్సృజతి పాతి హి ॥ 


గుణైస్తతా ప్రసవితృ వరణీయగుణోర్జితా । 
ప్రకాశమతిమూర్తిశ్చ ధ్యేయా బుద్ధిప్రచోదికా ॥ 


565 


శ్రీ ఆదిత్యపురాణే, పళ్వమో౭_ ధ్యాయః 
అయిదవ అధ్యాయము 
దేవశర్మచేసిన స్తోత్రముచే ప్రసన్నుడైన శ్రీనివాసుడు 
వరములొసంగుటను వర్ణించుట 
దేవశర్చ :- 
సకలలోకములకు తల్లియు, పద్మనివాసినియు, దేశకాలములన్నిటియందు వ్యాపించి 
యుండునదియు, నీకు (ప్రియురాలునగు లక్ష్మి మిక్కిలి మృదువగు 


దిరిశనపూవువంటి నల్లనికాంతిగల నీ కౌగిలియందును, నీ పద్మమువంటి 
వక్షస్థలమున నలంకరించి యున్నది. 1 


బ్రహ్మరుద్రులకు వారి వారి స్థానముల నిప్పించుటకు సమర్గురాలును, సకల 
లోకములకు శుభముల నిచ్చునదియు, దయాభరిత చిత్తయునగు లక్ష్మీదేవియొక్క 
క్రీగంటి ప్రసారలేశమును తమ తమ స్థానములయందుండి బ్రహ్మ, శివ, ఇంద్రాదులు 
ప్రార్థించు చుందురు. 2 


సరస్వతి మొదలగు సుందర నారీమణుల నందరను జయించు మిక్కిలి సౌందర్యము 
కలదియు, చిరునవ్వు లొలికించు ముఖముగల లక్ష్మిని రసికుడవగు నీవు 
పద్మములవంటి చేతులతో నాలింగనము చేసికొనగోరుచున్నావు. 8 


ఎన్నడును సంసారగంధమునైన నెజుంగనదియు, దోషములు లేనిదియు, నీకంటె 
తక్కువదియు, నీకంటె యొక్కువ కల్యాణగుణములు కలదియు, నిన్ను నిత్యము 
పూజించు పూనిక యను యాభరణమును దాల్చియున్నదియు. 4 


భక్తులకు 5००९20९ నాసంగుటలో కల్పవృక్షమువల నాచరించునదియు 
చింతామణిని బోలినదియు, కామధేను సదృశయు, దయాసముద్రురాలును,5 


లక్ష్మి యెదురుగను, వెనుకభాగమునను, దక్షిణ, ఉత్తరభాగములయందును, పైన 
కిందభాగములయందునుండి జగత్తును సృష్టించుచున్నది. రక్షించుచున్నది. 6 


గుణములచే వ్యాపించినదియు, తల్లికుండవలసిన కోరదగిన గుణములచే ప్రకాశించు 
నదియు, మిక్కిలి ప్రకాశించు శరీరము కలదియునగు లక్ష్మి బుద్ధిచే (ప్రేరేపింప 
చేయబడినదై ధ్యానింప తగినది. 7 

=-= ~= = ~ 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


దురన్నాత్‌ దుర్గహత్వాచ్చ పాతకాదుపపాతకాత్‌ । 
స్వగాయకత్రాణదక్షా గాయత్రీత్యుదితా రమా ॥ 


సవితుర్యోతకత్వాచ్చ భక్తేష్టప్రభవే రతా । 
చరాచరప్రసవితా సావిత్రీ కమలా స్మృతా ॥ 


వాగీశత్వాత్‌ వచోదానాత్‌ కీర్తితా చ సరస్వతీ । 
కాన్తిరత్యాదిదానాచ్చ భారతీత్యాదినామికా ॥ 


గుణపూర్ణత్వయోగేన బ్రహ్మా బ్రహ్మవశే స్థితా । 
బ్రహ్మాణ్జాన్తర్చహిర్వ్యాప్తా స్థ్టూలా సూక్ష్మా చ మధ్యమా ॥ 
కర్మణాం గురురూపాణాం సర్వేషాబ్బు నియామికా । 
యద్దయాపాజ్లలేశేన త్రైహికీః సర్వసమ్పదః ॥ 
స్వర్విరక్తీశసదృక్తి జ్ఞప్రిముక్తీః వ్రజన్తి హి । 

లోకాతీతా లోకపూజ్యా తవాత్యన్తప్రియా మతా ॥ 
సర్వశక్తా సర్వసుఖా సర్వలక్షణసంయుతా I 


అనేకగుణసమ్నూర్డా పూర్ణకామా చ సర్వదా ॥ 


అప్రమేయా ప్రమేయా౭_పి సమస్తపురుషార్థదా । 
సుమహైశ్వర్యసౌభాగ్యా తథా9_ పి త్వాం. నువర్తినీ ॥ 


స్మరతి ధ్యాయతి సౌతి నమత్యర్చతి పశ్యతి । 
తపతి త్వాం జపతి చ సేవతే త్వాం ప్రతీక్షతే ॥ 


567 


10 


11 


12 


13 


14 


15 


16 


శ్రీ ఆదిత్యపురాణే, పళ్వమో౭_ ధ్యాయః 


దుర్భిక్షమునుండియు దుష్టగ్రహములనుండియు, బ్రహ్మహత్యాది ఘోరపాపముల 
నుండియు, సామాన్యపాపములనుండియు, తనను కీర్తించువారిని రక్షించుటలో 
సమర్గురాలగు లక్ష్మి గాయత్రి యను నామముచే స్మరింపబడుచున్నది. 8 


సూర్యునిగూడ ప్రకాశింపజేయుటచేతను, భక్తుల కిష్టముల నాసంగుటలో 
నాసక్తికలదగు చేతను, న్ధావరజంగమాత్మకసృష్టిని సృజించున దగుటచే లక్ష్మి 
సావిత్రి నామముచే కీర్తింపబడు చున్నది. 9 


వాక్కుల కదిదేవతయగుటవలన, వాక్కులనొనంగుటవలన నరన్వతి 
యనుపేరుతోను, కాంతిరతి మొదలగు గుణముల నొసంగుటచే భారతి మున్నగు 
నామములతోను భాసిల్లుచున్నది. 10 


గుణములు పరిపూర్ణముగా నుండుటచేతను, చేతనాచేతనములు తన స్వాధీనమందు 
కలదియు, (బ్రహ్మాండమునకు లోపల బయట వ్యాపించియుండునదియు, మహత్‌ 
మధ్యమ పరిమాణములుగల వస్తువులయం దన్నిటియందుండునది. 11 


మహోత్కృష్ట కర్మలన్నిటికిని నియామకురాలైనదియు, తనయొక్క క్రీగంటి 
ప్రసారలేశముచే భూలోకమున సకలసంపదలును, 12 
స్వర్గలోకమున వైరాగ్యమున్ను, భగవద్భక్తియు, జ్ఞాపకశక్తియు, ముక్తియు సిద్ధించును. 
లోకములనతిక్రమించినదియు, లోకములచే పూజింపబడునదియు నగు నా లక్ష్మి 
నీకు మిక్కిలి ప్రియురాలుగా తలపబడుచున్నది. 13 


పలుశక్తులు కలదియు, సకల సుఖములు కలదియు, సర్వలక్షణము లతో 
కూడినదియు, సకల గుణపూర్చురాలును, లభించిన కోరికలు కలదియు, సకలము 
నొసంగునదియు 14 

యథార్థముగా నెజుంగ తగినదియైనను, బ్రవ్మాదులకును నింతదియని పరిచ్చేదింప 
శక్యముకానిదియు, సమస్త పురుషార్థ ముల నొసంగునదియు గొప్ప ఐశ్వర్యము 
సౌభాగ్యములు కలదియినను నిన్ననుసరించియుండునదై యున్నది. 15 

నిన్నుతలంచుచున్నది. ధ్యానించుచున్నది. స్తుతించుచున్నది. నమ స్మరించుచున్నది. 
పూజించుచున్నది. చూచుచున్నది. తపమొనరించు చున్నది. సేవించుచున్నది. 


నీకై యెదురు చూచుచున్నది. ౨6౦ 
568 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


నిత్యానపాయినీ నమా సమ్రార్థయతి సర్వదా । 
కిముతాన్యే౭_ ల్పజీవాశ్చ మాదృశా వృత్తివర్ణితాః ॥ 


దరిద్రాః బన్గురహితా అనాథాః జీవనార్థినః । 
తేషాం త్వత్రార్థనాకాజ్ఞా నాశ్చర్యం భువనత్రయే ॥ 


శ్రీవేజ్మటేశ! మత్స్వామిన్‌ జ్ఞానాననదయానిధే! । 
శరణాగతస్రాణ కారణాభీష్టవార్షుక! ॥ 


శ్రీశ! తే రూపకర్మాణి బ్రహ్మరుద్రాహిపాదిభిః 
అగణ్యాని హ్యవేద్యాని హ్యచిన్యాన్యద్భుతాని చ ॥ 


ఏవం పూర్వే త్వన్మహిమ్ని నా౭£_హం శక్తోం స్మి వర్ణనే। 
కశ్చాహం కా చ మే శక్తిః కిమితి స్తామి మన్దధీః ॥ 


అలసో9_ హమహజ్నారీ చాజ్జో మూర్ధః శఠః ఖలః । 
జ్ఞానభక్యాదిహీన శ్చ కామక్రోధాదిపూరితః ॥ 


మనోజయవిహీనశ్చ సదా విషయలమ్బటః । 

పాంసూనాం వృష్టిబిన్టూనాం మద్దోషాణాం మితిర్న హి॥ 
గుణాస్త్వయి యథా పూర్ణా దోషాః పూర్ణాస్తథా మయి । 
అలసత్వాదహజ్యారాత్‌ అజ్ఞానాల్లోభతో మయా ॥ 

దమాత్‌ ప్రమాదాత్‌ దాక్షిణ్యాత్‌ స్వభావాత్‌ సజ్ఞతః కృతాన్‌ । 
అసజ్ఞ్యానపరాధాన్మేం_గణయిత్వా క్షమస్వ మామ్‌॥ 


పితా మాతా గురుర్రాతా సభా బన్గుస్త్వమేవ మే। 
విద్యా సత్కర్మ విత్తజ్బు పురః పృష్టే చ పార్వయోః ॥ 


569 


17 


18 


19 


20 


21 


22 


23 


24 


25 


26 


శ్రీ ఆదిత్యపురాణే, పజ్వమో౭_ ధ్యాయః 


ఎల్లవేళల నిన్నెడబాయనిది నీకు విధేయురాలు. ఎల్లప్పుడు నిన్ను ప్రార్ధించుచున్నదై 
యుండ అల్పప్రాణులము జీవనోపాయములేని మావంటి వారిమాట చెప్పఏల? 17 


దరిద్రులు, బంధువులులేనివారు, దిక్కులేనివారు, (బ్రతుకుతెరువును కాంక్రించు 
వారు నిన్ను ప్రార్థింపగోరుట ముల్లోకములయం దాశ్చర్య మేమున్నది ? 18 


శ్రీ వేంకటేశా! నాస్వామీ! జ్ఞానానందస్వరూపా! కరుణాసముద్రా! శరణుజొచ్చిన 
వారిని కాపాడువాడా! కారణభూతుడా! ఈప్పితార్థముల నొసంగువాడా! 19 


(శియఃపతే! నీ రూపము చేష్టితములు, (బ్రహ్మరుద్ర శేష మొదలగు వారిచేతను 
లెక్నింపతరముగానని తెలిసికొనశక్యముకానివి. ఊపహింవ శక్యముకానివి 
అద్భుతమైనవి 20 

ఈ విధముగానే పూర్వులు నశక్యులెయుండ నీ మహిమను వర్ణింప నేను సామర్థ్యము 
లేనివాడను నే నెవరిని? నాశక్తియేమి? జడుడనగు నే నేమని స్తుతింతును ? 21 
నేను సోమరిని, అహంకారము కలవాడను, అజ్ఞుడను మూర్చుడను, కుత్సితుడను, 
దుష్టుడను, జ్ఞానభక్యాదులు లేనివాడను, కామక్రోధాదులచే నిండియుండువాడను22 
మనస్సును జయించలేనివాడను, ఎల్లపుడు విషయములయం దాసక్తికలవాడను. 
ఇసుకరేణువులకును, వర్షబిందువులకును నా దోషములకును హద్దులేదుకదా! 28 


నీ యందు గుణములు పరిపూర్ణముగా నున్నటుల నాయందు దోషములు 
పరిపూర్ణముగా నున్నవి. సోమరితనమువలన, అహంకారమువలన, అజ్ఞానమువలన 
లోభమువలన 24 


దంభమువలన, ప్రమాదమువలన, ప్రలోభమువలన, స్వభావమువలన, దుష్టస్నేహము 
వలన నాచే చేయబడిన లెక్కకు మిక్కుటములగు నపరాధములను లెక్కింపక నన్ను 
క్షమింపుము. 28 


తండ్రి, తల్లి, గురువు, సోదరుడు, స్నేహితుడు, బంధువు, విద్య, మంచికర్మలు, 
డబ్బు అన్నియు నీవే. నాముందు, వెనుక, ప్రక్కలయందు 26 


570 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


మూర్శ్ని హృత్మమలే యే£న్తః బహిర్జన్మనిజన్మని । 
కులస్వామీష్టదేవో నో వృతః పితృపితామహైః ॥ 


సర్వం త్వమేవ లక్ష్మీశ! న జానే త్వాం వినా పరమ్‌! 
దుఃస్మృతిం హర దూరాన్మే విస్మృతిం తే విలోపయ॥। 


२४९४०8७० సమ్ర్పదేహ్యద్దా త్వత్సమో నాస్తి మే ప్రియః । 
త్వన్మనాస్త్వద్గతప్రాణః త్వత్పదామ్చుజసం(ితః ॥ 


తవ ४४६९० స్మి దాసో౭_స్మి శిష్యః పుత్రో౭_స్మి కేవలమ్‌! 
9 విశ్వస్య స్మరామి త్వామహర్ష్నిశమ్‌ ॥ 


శ్రీహరిర్మమ హృత్పద్మ కర్ణికాస్టోత_ తిసున్దరః । 
ణా" ద 
పద్మాసనసమాసీనః ఇన్టనీలసమద్యుతిః ॥ 


ऊचुः नेन्ठण्ठ8 కుజ్ముమాధికవర్ణవాన్‌ । 
= పాదాబ్దనఖరత్నవాన్‌ ॥ 


క్వణన్నూపురసన్నాదవలయాఢ్యపదామ్బుజః । 
అతసీపుష్పసజ్కాశ తేజఃపుజ్లోరురజ్బితః ॥ 


నితమృపీతవసనః స్వర్ణకాణ్బ్యజ్బొతో9_ చ్యుతః । 
విరిజ్బ్యాధారసౌవర్ణ గమ్బీరాబ్దాభనాభికః ॥ 


బ్రహ్మోజ్ఞగూహకమృదు శ్రకరేభాత్రయో౭_ ధరః । 
ధర్మస్తనో౭_ధర్మపృష్టః శ్లక్షసూక్ష్మతనూరుహః ॥ 


571 


27 


28 


29 


30 


31 


39 


33 


34 


35 


శ్రీ ఆదిత్యపురాణే, పళ్వమో౭_ ధ్యాయః 


శిరస్సున, మనోబ్దమున, లోపల, బయట నీవే వేంచేసియున్నావు. ప్రతిజన్మల 
యందును మా కులదేవతగను, ఇష్టదైవముగను తండ్రితాతలచే వరింపబడితివి. 27 
(శియఃపతే! నా కన్నియు నీవే. నిన్ను తప్ప నితరము నెజుంగను, నా దుష్ట 
తలంపులను దూరముగా పారద్రోలుము. నిన్ను మరచిపోవుటను పోగొట్టుము. 28 


నిన్ను తలంచు జ్ఞానమును నిరాటంకముగా నొసంగుము. నీవలె నాకు 
ప్రియమగునది వేరొకటి యెద్దియును లేదు. నీయందే మనస్సు కలిగి నీయందే 
ప్రాణములను నిలుపుకొని నీ చరణకమలముల నాశ్రయించితిని. 29 


నెను నీ భక్తుడను నీ దాసుడను. నీకు శిష్యుడను, నీ పుత్రుడను, నీ సేవకుడను, 
నీవే ప్రపంచమున కాధారభూతుడవు. నిన్నెల్లవేళలయందును తలంతును. 80 


శ్రీమన్నారాయణుడు నా మనోబ్దమునందలి మధ్యప్రదేశమున నతిసుందరుడై 
పద్మాసనముగా కూర్చుండి, ఇంద్రనీలమణివంటి కాంతి కలిగియున్నాడు. 31 


పద్మమువలె మృదువగు నరికాలు కుంకుమముకంటె నెర్రని రంగుకలిగియున్నది. 
పాదపద్మములు, వజ్రము, అంకుశము, పతాకము, పద్మముల చిహ్నములుకలిగి 
రత్నములవంటిగోళ్లు కలిగియున్నవి. 32 


మరియు ధ్వనిచేయుచున్న అందెలు కడియములచే నొప్పుచున్నవి. దిరిశెనపువ్వు 
వంటి కాంతి సముదాయముతో మిక్కిలి ప్రకాశించుచున్నవి. 33 


మొలయందు పచ్చన పీత్రాంబరమును, బంగరు మొలనూలులచే భాసిల్లుచు, (బ్రహ్మ 
కాధారమగు బంగారు రంగుకలిగి మిక్కిలి పెద్దదగు పద్మముచే కాంతిగల బొడ్డును 
కలిగియున్నాడు. 34 


(బ్రహ్మోండమునంతను కప్పివేయు మృదువగు సన్నని మూడు ముడుతలుకల కడుపు 
కలవాడును. ధర్మమే స్తనములుగా గలవాడును, అధర్మమే వీపుగా గలవాడును 
సన్నని నూలుపోగువంటి నూగారు శరీరము కలవాడును. 35 


579 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


శ్రీవత్సాజ్బః కౌస్తుభాఖ్యో వైజయన్తీహృదమ్బుజః । 
ఉన్నతాంసో9_జానులమ్బి బాహ్వభీతివరప్రదః ॥ 


కుజ్మమాభకరన్యస్త శజ్ఞచక్రసులక్షణః । 
కిజ్మిణీకజ్మణలస ద్వలయాజ్ఞదభూషితః ॥ 


కమ్బుగ్రీవః సుబిమ్చోష్టః కున్చకుడ్మలదంట్టవాన్‌ । 
ఆదర్భ్శవద్ద్రశ్యసూక్ష్మ గణ్జయుగ్మసుమణ్జితః ॥ 


సునాసో౭_నిమిషః సుభ్రూః కరుణాపూర్ణలోచనః । 


శరత్వూర్డేన్గువదనః నతనీతలసుకున్తలః ॥ 


అతుల్యతిలకోపేతో రత్నకుణ్ణలమణ్లితః । 
స్ఫురద్రత్నకిరీటశ్చ సర్వలక్షణసంయుతః ॥ 


జగద్విలక్షణ శ్రీమాన్‌ మద్చిమ్చో నిత్యచిత్సుఖః । 
సూర్యకోటి ప్రతీకాశః చన్దకోటిసుశీతలః ॥ 


అనన్తవేదై రహ్మాద్యైః అవేద్యో౭_ ప్రాకృతో హరిః । 
శ్రీధరాభ్యాం సమాశ్లిష్ణో బ్రహ్మరుద్రేన్దసేవితః ॥ 


పూర్ణానన్దజ్ఞానదయా మూర్తిః పరమమజ్ఞళః । 
మబ్గళాజ్లో మబ్గళాజ్కో భక్తమబ్గళదాయకః ॥ 


5/8 


36 


37 


38 


39 


40 


41 


42 


43 


శ్రీ ఆదిత్యపురాణే, పజ్వమో౭_ ధ్యాయః 


శ్రీవత్సమను పుట్టుమచ్చకలిగి, కౌస్తుభమణిచేతను, వైజయంతీ మాలచేతను, 
(ప్రకాశించు పద్మమువంటి వక్షస్థలము కలవాడును, ఎత్తగుభుజశిరస్సులు 
కలవాడును, మోకాటివరకు (వేలాడు బాహువులచే అభయమును వరముల 
నొసంగువాడును. 36 


కుంకుమవలె యెట్టనగు చేతులలోనున్న శంఖచక్రములచే నొప్పువాడును. 
చిన్నమువ్వలుగల మురుగులచే (ప్రకాశించు కంకణములు భుజకీర్తులచే 
నలంకరింపబడినవాడును. 37 


శంఖమువంటి మెడ కలవాడును, మంచి దొండపండువంటి యధరోష్టము 
కలవాడును, మల్లెమొగ్గలవంటి దంతములు కల వాడును, అద్దమువలె కనుపించు 
నున్నటి చెక్కిళ్లచే నలంకరింప బడినవాడును. 88 


చక్కని పట్టువస్తములను ధరించినవాడును, జెప్పపాటు లేనివాడును, చక్కని 
కనుబొమలు కలవాడును, దయాపరిపూర్ణ నేత్రుడును, శరత్మాలమునందలి 
పూర్ణచంద్రునివంటి ముఖము కలవాడును. నున్నని నల్లని చక్కని శిరోజములు 
కలవాదును. 89 


సాటిలేని కస్తూరితిలకము కలవాడును రత్నజటి తకుండనములచే నలంకరింప 
బడినవాడును, మెరయుచున్న రత్నకిరీటము కలవాడును. సకల శుభ 
లక్షణో పేతుడను. 40 


లోకోత్తరపురుషుడును, లక్ష్మీసంపన్నుడును, శుద్దాత్మసమాన స్వరూపుడును, 
నిత్యజ్ఞానా నన్దస్వరూపుడును, కోటిసూర్యులతో సమానమగు కాంతికలవాడును, 
కోటిచంద్రులవలె చల్లనైన వాడును 41 


అనంతవేదములచేతను గాని, బ్రహ్మాదులచేతను గాని తెలియ బడనివాడును, 
(అపరిజిన్నుడు) దివ్యవిగ్రహుడును, శ్రీ భూదేవులచే నాలింగనము చేసుకొనబడిన 
వాడును. బ్రహ్మ రుద్ర ఇంద్రులచే సేవింపబడువాడును. 42 


ఉత్కృష్టానందము జ్ఞానము దయస్వరూపముగా గలవాడును, మిక్కిలి 
మంగళరూపుడును, శుభమగు శరీరము కలవాడును. శుభమగు శ్రీవత్సమనెడు 
పుట్టుమచ్చ కలవాడును. భక్తులకు శుభముల నొసంగువాడును. 43 


574 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 


కరుణామృతపూర్ణాభ్యాం మాం నేత్రాభ్యాం సమీక్షతే I 
కా చిన్తా మే ఇహాముత్ర సర్వారిష్టం హరత్యసౌ ॥ 


తత్పదామ్బుజ విశ్వాసే సర్వాభీష్టం దదాతి హి । 
ఇతి స్మరన్నహోరాత్రం తం త్వాహం శరణం గతః ॥ 


భోః స్వామిన్‌ పూర్ణకామ స్త్వం సమ్బూర్లైెశ్వర్యవానపి। 
స్వప్రయోజనహీనో౭_పి మాయయా బహురూపవాన్‌॥ 


లోకోపకరణాయైవ త్వితరాసాధ్యకృత్యవాన్‌ I 
బహ్వద్రీనుద్ధరన్‌ సేతుం అనాయాసాదకల్పయః ॥ 


క్షణేనోత్సాదితజ్సాపి స్థూల బ్రహ్మాజ్ఞమద్భుతమ్‌ । 
వహసి త్వముపాయేన బహుసూక్ష శమృదూదరే ॥ 


ఏవం మహాభారవహస్య విశ్వ కుటుమ్బినః కరుణాపూర్ణసిన్గోః । 
మమ త్వదీయస్య సుసూక్ష్మలేశ न హి యత్తే ॥ 


శ్రీవేజ్మటేశ! మత్సామిన్‌! జ్ఞానానన్గదయానిధే ! 
ణ్‌ ణ 
దుఃఖసాగరమగ్నం మాం స్వీయం నోద్ధరసే కుతః ॥ 


శ్రీనివాస! కృపాపూర్ణ! భక్తపోషణదీక్షిత ! । 
సంసారారణ్యపతితం దయయా నేక్షసే కుతః ॥ 


భక్తబన్లో! దయాసిన్లో! త్వత్సాదాబ్దే నమామ్యహమ్‌ । 
pr) థి థి జ 
సూక్తాసూక్తమిదం సర్వం అపరాధం క్షమస్వ మే॥ 


ర్‌75 


45 


46 


47 


48 


49 


50 


51 


52 


శ్రీ ఆదిత్యపురాణే, పళ్వమో౭_ ధ్యాయః 


దయాపరిపూర్ణనేత్రములతో నన్ను విలోకించుచుండును. నాకు భూలోకస్వర్లోకముల 
యందేమి విచారము? శ్రీనివాసుడు నా బాధ లన్నిటిని పోగొట్టును. 44 


“శ్రీమన్నారాయణ చరణకమలములయందు విశ్వాసమున్నచో నీప్సితార్థముల 
నన్నిటిని చేకూర్చును” అని రాత్రింబవలు తలంచుకొనుచు నిన్ను నేను 
శరణుజొచ్చుచున్నాను. 45 


స్వామీ! నీవు కోరికలన్నియు లభించినవాడవు. పరిపూర్ణ సంపదలు కలవాడవు. 
నీకు ప్రయోజము లేవియు లేకున్నను జనుల కుపకరించుటకై నీ సంకల్పముచే 
ననేక రూపములను ధరించు వాడవు. 46 


ఇతరులకశక్యములగు చేష్టల నొనర్చువాడవు. అనేక కొండలనెత్తుచు సేతువు 
నతిసుకరముగ నిర్మించితివి. 47 


స్టూలరూపమున కనుపించు నాశ్చర్యకరమగు బ్రహ్మాండ మంతయును క్షణములో 
పుట్టించితివి. ఆ బ్రహ్మాండమునంతను మిక్కిలి సూక్ష్మమై మృదువగు గర్భమున 
నుపాయముచే ధరించుచున్నావు. 48 


ఈ విధముగా మహాభారమును వహించుచున్నట్టి యు, (ప్రపంచమే కుటంబముగా 
కలిగినట్టియు, దయాసముద్రుడవగు నీవాడను, మిక్కిలి సూక్ష్మాతిసూక్ష్మములో 
మిక్కిలి యణువునగు నన్నుద్ధరించుట నీ కతిసుకర మేకదా! 49 


శ్రీ వెంకటాచలపతీ! నా స్వామీ! జ్ఞానానందకరుణలకు సాగరమైనవాడా! దుః 
ఖసముద్రమున మునింగిన నన్నెందుల కుద్దరించవు ? 50 


శ్రీనివాసా! దయానిధే! భక్తులను పోషించుటలో దీక్షగలవాడా! సంసారమనెడు 
నరణ్యమునపడిన నన్నెందులకు దయతో విలోకింపవు. 51 


భక్తజనులకు బంధువైనవాడా! కరుణాసముద్రా! నీ పాదపద్మములకు నమస్కరించు 
చున్నాను. లెస్సగా చెప్పబడినదానిని చెప్పని అపరాధము నంతను క్షమింపుము. 52 


576 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 
వరం వరజ్బా వరయే భక్తిం త్వత్సాదపద్మయోః । 
సదా నానార్దవిజ్ఞానం దేహీహాముత్ర సౌఖ్యదమ్‌ ॥ 
థ ఇ 
శ్రీస్వామితీర్థదుగ్గాబ్టా శ్వేతద్వీపే సుమణ్ణపే | 
శ్రీభూభ్యాం విహరన్‌ విష్ణో! ముక్తిం భక్తాయ దేహిమే ॥ 


శ్రీసూతః :- 
ఇతి స్తుత్వా వేజ్మటేశం రమేశం తూష్టీమ్ఫూతో దేవశర్మా సుభక్తః । 


53 


54 


భక్తేభ్యో౭_ భీష్టార్ధవర్షప్రబుద్ధం సాష్టాజ్ఞం తం ప్రాణమత్‌ స్వేష్టదేవమ్‌ 155 


అథ స్తోత్రేణ సన్తుష్టః శ్రీనివాసః సతాం గతిః । 
మేఘగమ్బీరయా వాచా వరదానమథాటబ్రవీత్‌ ॥ 


శ్రీభగఠాన్‌ :- 
ప్రీతోల_ హం తే ద్విజ[్రేష్ట! మదుపాసనకర్మణా । 
యన్మహైశ్వర్యసంసిద్ధి కారణం స్తోత్రముత్తమమ్‌ ॥ 


కృతవానసి తస్మాత్‌ త్వం భైషీర్మా౭_ (త్ర పరత్ర చ । 
మద్భక్తవాయుశిష్యస్య గురుపాదావలమ్మినః ॥ 


విపన్నాశః సమ్పదాప్తిః భూయాత్తే మదనుగ్రహాత్‌ । 

మమ భక్తస్య తే గేహే స్వర్ణవృష్టిర్దినే దినే ॥ 

అయుతాయుశ్చ తే దత్తం పుత్రపొత్రాస్తథా౭ 9_ యుషః। 

శతపూరుషపర్యన్తం భుక్త్వా భోగాననేకశః । 

తతో మత్పదమాప్పోషీ २२९० దృశ్యో బభూవ హ ॥ 
577 


56 


57 


58 


59 


60 


శ్రీ ఆదిత్యపురాణే, పళ్వమో౭_ ధ్యాయః 


నీ పాదపద్మములయందు భక్తిని ఇహపరలోకసౌఖ్యదాయకమగు పలువిధ వస్తు 
విజ్ఞానమును అను శ్రేష్టవరములను కోరుకొనుచున్నాను. ప్రసాదించుము. 58 


శ్రీ స్వామిపుష్మరిణి యను క్షీరసాగరమున చక్కగా నలంకరింప బడిన శ్వేతద్వీపమున 
శ్రీ భూదేవులతో విహరించుచు శ్రీనివాసా! నీ భక్తుడనగు నాకు విముక్తి నొసంగుము. 
54 


శీనూతుడు :- 
భక్తపుంగవుడగు దేవశర్మ భక్తుల కిష్టములను వర్షించుటలో జాగరూకుడును తన 
కిష్టదైవమును శ్రియఃపతియునగు శ్రీనివాసుని స్తోత్రమొనరించి మిన్నకుండి 
సాష్టాంగముగా నమస్కరించెను. 69 


అంతట సత్పురుషులకు ప్రాప్యుడగు శ్రీనివాసుడు దేవశర్మ సోత్రమునకు సంతసించి 
మేఘమువలె గంభీరమగు వాక్కుతో వరము నొసంగుటను గూర్చి యీ క్రింద 


విధముగ బల్మెను. 56 

శ్రీ భగలానుడు :- 

బ్రాహ్మణోత్తమా! నా ఉపాసనకంగభూతముగా, గొప్ప యైశ్వర్యము నొసంగుటకు 
కారణమగు స్తోత్రరత్నము 57 


నానరించితివో దానిచే చాల సంతసించితిని. నీవీ లోకమునను పరలోకమునను 
భయపడవలదు. నా భక్తుడగు వాయువునకు శిష్యుడవై, గురుని పాదపద్మముల 
నాశ్రయించిన నీకు నా అనుగ్రహముచే 58 


నాపదలు నశించి సంపదలు కలుగునుగాక! నా భక్తుడవగు న్స్‌ గృహమున 
ప్రతిదినము బంగారము వర్షించునుగాక | 59 


పదివేల సంవత్సరములవరకు నీ కాయుర్ణాయము నొసంగితిని. అట్లే నీ పుత్రులకును, 
పౌత్రులకు గూడ ననుగ్రహించితిని, నూరు పురుషాంతరములవర కనేక భోగముల 
ననుభవించి నా పరమలోకమందగలవిని పలికి యంతర్జితు డాయెను. 60 


578 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, ద్వితీయభాగే 290 
శ్రీసూతః :- 
భో! శౌనకాద్యా! మునయః నిఃసజ్లాశ్చ తపస్వినః । 
భక్తవశ్యో వేజ్కటేశః ప్రసన్నో భవతి ధృవమ్‌ ॥ 61 
యూయం గత్వా వేజ్మటేశం రమేశం నత్వా స్తుత్వా వేదవేద్యం సుభక్తా । 
భక్తేభ్యో౨_ భీష్టార్థవర్షప్రబుద్ధం సమ్రీణీధ్వం తేన < భీష్టసిద్ధిః  _ 62 
శ్రీవేజ్మటేశస్య కథామృతం త్విదం మాహాత్యసారం సుతపస్విమృగ్యమ్‌ । 
శ్రీవేజ్మటేశస్య మహాప్రియ ప్రియం లోకోత్తరం దేవబుషిప్రియబ్బు ॥ 68 


సమస్తపాపొఘవినాశకారణం సమస్తపుణ్యాఘసమృద్ధికారణం । 
శ్రీవేజ్మటేశస్య పదారవిన్దం సద్భక్తి వృద్ధేరసమానకారణమ్‌ ॥ 64 


వక్తుః శ్రోతుః పాఠకస్య పారాయణపరస్య చ । 
పరాత్సరో వేజ్కటేశః ప్రసన్నో భవతి క్షణాత్‌ ॥ 65 


స్తోత్రేణానేన సన్తుష్టో వేజ్మటేశో రమాపతిః । 
యాన్‌ యాన్‌ కామాన్‌ కామయన్తే తాంస్తాన్‌ ముక్తిం దదాతి చ ॥ 66 


ఇతి శ్రీమదాదిత్యవురాణే శ్రీవేజ్బటాచలమావోత్సే 
శ్రీవేజ్బటేశస్య సకలాభీష్టప్రదానమహపామానువర్ణనం నామ 
వజ్బమో౭_ ధ్యాయః 


०००८ 


579 


శ్రీ ఆదిత్యపురాణే, పజ్వమో౭_ ధ్యాయః 


శ్రీ సూతుడు :- 
ఓ శౌనకాది మునీంద్రులారా! విషయాసక్తిలేని తపశ్శాలులారా! భక్తుల 
యధీనముననుండు వేంకటాచలపతి తప్పక ప్రసన్ను డగును. 61 


మీరు. శ్రియఃపతియు, వేదములచే నెజుంగదగినవాడు భక్తుల కీప్పితార్థముల 
నొసంగుటలో జాగరూకుడు నగు వేంకటాచలపతిని నమస్కరించి స్తుతించి 
ప్రసన్నునిగా నొనరించుకొనినచో మీ కామితార్థము సిద్ధించును. 62 


శ్రీ వేంకటాచలపతియొక్క యీ కథామృతము గొప్ప మాహాత్యము కలది. గోప్ప 
తపశ్శాలురచేతను వెదుకతగినది. శ్రీ వేంకటేశున కతిప్రియమైనవారికి మిక్కిలి 
ప్రియమైనది లోకవిలక్షణమైనది. దేవతలకును, బుషులకును గూడ ప్రియమైనది. 63 


సకల పాపసంచయమును దహించునది సమస్త పుణ్యసముదా యముల యభివృద్ధికి 
కారణమైనది. శ్రీ వేంకటాచలపతియొక్క చరణకమలములయందు సుస్థిరమగు 
భక్తి యభివృద్ధి చెందుటకు సాటిలేని కారణమైనది. 64 


శ్రీ వేంకటాచలపతి మాహాత్యమును చెప్పువారికి వినువారికి చదువువారికి 
పారాయణము నొనరించువారికి పరమపురుషుడగు శ్రీనివాసుడు క్షణములో 
ననుగ్రహించును. 65 


ఈ స్తోత్రముచే శ్రియఃపతియగు శ్రీ వేంకటాచలపతి సంతసించి కోరిన కోరిక 
లన్నిటి నొసంగిముక్తిని గూడ నొసంగునని సూతుడు శౌనకాదిమహామునుల 
కెతీంగించెను. 
ఇది శ్రీమదాదిత్వ వురాణమున శ్రీ వేంకటాచల మావోత్యమున 
శ్రీవేంకటాచలవతి సకల కోరికలనొసంగు మహిమను 
వర్ణించుటయనెదు అయిదవ అధ్యాయము. 


ఎను 0 —— 


580 


శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః 
(86 పద్మావత్యై నమః 


శ్రీవేంకటాచలమాహాత్ల మ్‌ 


= 
మజ్దళాచరణమ్‌ 

శ్రియః కాన్తాయ కల్యాణనిధయే 5८०9 _ ९२३ । 

శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళమ్‌ ॥ 


శ్రీవేంకటాచలాధీశం (శియా౭_ ధ్యాసితవక్షసమ్‌। 
(శితచేతనమందారం శ్రీనివాసమహం భజే ॥ 


శ్రీ భవిష్యాత్తరపురాణే 
ప్రథమో౭_ (008 


జనక నృపానుభూత శోకాతిరేక ప్రకారః 


శొనకః- 
సూత! సూత! మహాభాగ! సర్వశాస్త్రవిశారద! । 
త్వతోత_ హం (శోతుమిచ్చామి మహాత్యం పుణ్యవర్థనమ్‌॥। 


కథితం రజ్ఞమాహాత్యం త్వయా హస్తిగిరీశితుః I 
జగన్నాథస్య వై విష్ణోః మాహాత్యమతులం మునే! । 
ఇదానీం (శ్రోతుమిచ్చామి మాహాత్యం వేజ్కటేశితుః ॥ 
శ్రీ నూతః- 

సాధు పృష్టం త్వయాబ్రహ్మన్‌! చరితం వేజ్మటేశితుః । 
యథాశుతం మయాపూర్వం వ్యాసాదమితతేజసః ॥ 


శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః 
(8 పద్మావత్యై నమః 


శ్రేవేంకటాచలమాహాత్మము 


మంగళాచరణము 
లక్ష్మీదేవికి భర్తయును, సమస్త శుభములకు నిధివంటి వాడును, పేదల పాలిటి పెన్నిధియె 
శ్రీవేంకటాచలమున నివసించు శ్రీనివాసునకు మంగళమగుగాక! 


శ్రీ వేంకటాచలాధిపతియును, లక్ష్మీదేవిచే నధిష్టింపబడిన వక్షస్థలము కలవాడును, 
తననాశ్రయించిన చేతనుల కోర్మెలను దీర్చుటలో కల్ప వృక్షమును బోలినవాడునునగు 
శ్రీనివాసుని నేను సేవించుకొనుచున్నాను. 


శ్రీ భవిషకత్తరపురాణము 
మొదటి అధ్యాయము 
జనక చక్రవర్తి దుఃఖితుడగుట 
శొనకుడు-- 
“సూతా! పుణ్యపురుషా! సకలశాస్త్ర పారంగతా! పుణ్యము నభివృద్ధిచెందించు 
మాహాత్యమును నీవలన వినగోరుచున్నాను. 1 


నీ వలన కరిగిరి నిలయుడగు వరదరాజుని యొక్కయు, జగన్నాథునియొక్కయు 
సాటిలేని మాహాత్యమును వింటిని. ఇపుడు శ్రీ వేంకటాచలపతి మాహాత్యమును 
వినగోరు చున్నాను. తెలుపుమ”ని శౌనకమహర్షి సూతునడుగగా 2 


ॐ సూతుడు :- 
సూతుడు “మహర్షీ! వేంకటాచలపతి చరితమును చక్కగా 2564088). మహా 
తేజశ్శాలియగు వ్యాసునివలన పూర్వము నేను వినినదానిని. 3 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
తత్తథాల_ హం సమాచక్షే సావధానమనాత్షుణు । 
పురా తు జనకో నామ రాజా పరమధార్శికః ॥ 
సత్యవాక్‌ సర్వశాస్రేషు కోవిదః కోపవర్డితః । 
వాసుదేవప్రసాదస్య ముఖ్యపాత్రమభూన్నృపః ॥ 
నిర్మమో నిత్యతృప్తశ్చ నిరహజ్మ न | 
తస్య భ్రాతా 9 భవత్సూర్వం కుశకేతురితి స్మృతః ॥ 
కుశధ్వజస్య తనయాః త్రయ స్రెలోక్యసున్దరాః । 
దుహిత్యాణాం త్రయం తస్య కుశకేతోర్మహాత్మనః ॥ 
జనకస్యాభవత్స్పుత్రీ జానకీ నామ సా రమా । 
భ్రాత్రా చ కారయామాస రాజ్యం జనకభూపతిః ॥ 
స భ్రాతురాజ్ఞయా రాజ్యం చకారార్యేషు భక్తిమాన్‌ । 
కదాచిత్‌ జనకో రాజా మనసీత్ధమచిన్తయత్‌ ॥ 
సుఖ మేవసదామే స్యాత్‌ దుఃఖం మా భూత్‌ కదాచన । 


దుఃఖం న వీక్ష్య నేత్రాభ్యాం సుఖం వీక్షే 53८2 © श ॥ 


అసాధుసమ్మతం వాక్యం (శ్రుత్వేజ్థముదితం హరిః । 
దుఃఖం ప్రదర్శ్భయామాస రాజ్యమత్తస్య భూపతేః ॥ 
కదాచిద్దెవయోగేన కుశకేతురగాన్మృతిమ్‌ । 
హతేం నుజే చ తద్భార్యా తేన సాకం మమార చ ॥ 
రాజ్యం పుత్రాంస్తతస్యక్వా త్వగాత్సతిసలోకతామ్‌ । 
తౌ దమృతీ నృపో దృష్ట్వా త్యక్తపుత్రౌ సుఖోచితౌ ॥ 
విలలాప మహారాజో భ్రాతరం ్రాతృవత్సలః । 
హా భద్రే!బాలకాంస్యక్వా వృద్ధం మాం జానకీం తథా॥ 
క్వ గచ్చసి వరారోహే? పతిమాలిబ్య్య మజ్జళే! । 
అశీతివర్షసాహగస్తం సమాప్తం మమ భామిని ॥ 

8 


10 


11 


12 


13 


14 


15 


శ్రీభవిష్యోత్తరపురాణే, ప్రథమో9_ధ్యాయః 


వినినట్లే బాగుగా తెలిపెదను. శ్రద్ధతో నాలకింపుము. పూర్వము మహా 


ధర్మాత్ముడును. 4 
సత్యసంధుడును, సకలశాస్త్ర పరిజ్ఞాతయు, కోపము లేనివాడును, శ్రీమన్నారాయణ 
కృపకు ముఖ్య పాత్రుడును నగు జనకమహారాజు కలడు. 5 


ఆతనికి మమకార రపొతుడను. పొందినదానితో తృప్పినాందువాడును, 
అహంకారము లేనివాడును, ఆత్మధ్యానము కలవాడునగు కుశకేతుడను సోదరుడు 


కలదు. 6 
ఆతనికి ముల్లోకములయందును సౌందర్యవతులగు ముగ్గురు కుమారులును, 
అట్టి ముగ్గురు కుమార్తెలును నుండిరి. 7 
జనకమహారాజునకు లక్షి శ్రే “జానకి” యను కుమార్తెగా జన్మించెను. జనక 
మహారాజు సోదరునిచే రాజ్యపాలన మొనరించుచుందెను. 8 
కుశకేతుడును అన్నగారి యాజ్ఞానుసారము పెద్దలయందు భక్తికలిగి రాజ్యపాలన 
మాచరించెను. ఒకప్పుడు జనకమహారాజు తన మనస్సులో 9 


నాకెప్పుడును సుఖమే కలుగవలెను. కాన దుఃఖమెన్నడును సంభవింపరాదు. 
= కన్నులతో దుఃఖమును దర్శింపజాలను. ఎల్లపుడును సుఖమునే 
గాంచెదన”ని తలంచసాగెను. 10 


అంత శ్రీమన్నారాయణుడు సజ్జన సమ్మతముకాని వాక్యమును విని 
రాజ్యసంపదలచే మదించిన జనక చక్రవర్తికి దుఃఖమునే చూపింపదలచెను. 11 


ఒకానొకతరి దురదృష్టవశమున కుశకేతుడు మరణించెను. ఆతనితో నాతని 
భార్యయు రాజ్యమును పుత్రులను విడిచి నసవాగమనము నాచరించి 


పతిసాలోక్యమును బడసెను. 12 
సుఖింపదగినవారై యుండియు పుత్రులను వీడి మరణించిన యా దంపతులను 
గాంచి 13 
సోదరియందధికమైన ప్రేమగల జనక చక్రవర్తి “మంగళ రూపిణీ । పిల్లలను 
ముసలివానినగు నన్ను జానకిని విడచి 14 


నీ భర్త ననుగమించి ఎచటికేగితివి? నా కెనుబదివేల సంవత్సరము లేతెంచినవి. 15 


4 


2/Sri Venkatachala mahasmyam/1 Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 

ఏతావత్మాలపర్యన్తం న దృష్టో దుఃఖసజ్బుయః । 
అద్య దృష్టో వరారోహే! త్వద్వియోగేన కేవలమ్‌ ॥ 16 
ఇతి సజ్బిన్య మనసి వారం వారం మహీపతిః । 
చకార ప్రేతకార్యాణి పుత్రాణాజ్సైవ శైశవాత్‌ ॥ 17 
మాతృహీనాం స్తతో బాలాన్‌ ఆలిజ్యాజ్కే నిధాయ చ। 
భోః పుత్రాః! బాలభావే తు మాతృహీనాశ్చ కర్శితాః ॥ 18 
కథం పశ్యామి నేత్రాభ్యాం మాతృహీనాంశ్చ బాలకాన్‌! 
ఇతి చినాపరస్సో9_ భూత్‌ త్యక్తరాజ్యో౭_తిదుఃఖితః ॥। 19 
త్యక్తాన్నః త్యక్తభోగశ్చ త్యక్తనిద్రో౭_ తికర్శితః । 
తస్య దుఃఖోపశాన్యర్థం శతానన్లః పురోహితః ॥ 20 
సమ్రాప్తో దైవయోగేన వాసుదేవానుజో మునిః । 
ప్రాప్తం పురోహితం దృష్ట్వా రాజా పూజామకల్పయత్‌।। 21 
స పూజితో మునివరో నివిష్ణో మృగచర్శణి । 
తతః కాలోచితాం వారాం కథయామాస గౌతమిమ్‌॥। 22 

శతానన్లంప్రతి జనకకృతస్వశోకనివృత్తు పాయ ప్రార్థనా 
జనకః - 
శతానన్ష! మహాప్రాజ్ఞ! కా గతిః స్యాదితో మమ । 
వృద్ధత్వాదాత్మనశై ైవ పుత్రాణాజ్బైవ శైశవాత్‌ ॥ 23 
కన్యకారత్నబాహుళ్యాత్‌ హతబన్లోర్మహామునే! I 24 
బహవః శత్రవస్పన్సి రావణేన్దజిదాదయః ॥ 


తేభ్యో యుద్దం కథం దాస్యే హ్యసహాయో9_ తిజీర్ణవాన్‌ I 


దివా నక్తం సమాయాతి రావణః కేన హేతునా ॥ 25 

న జానే మునివర్యాహం ప్రజ్ఞాచక్షుర్న విద్యతే । 

నిమిత్తమేకం కథితం ద్వితీయం ప్రవదామితే ॥ 26 
5 


శ్రీభవిష్యోత్తరపురాణే, ప్రథమో9_ధ్యాయః 


ఇంత కాలము వరకు దుఃఖ మనుదానిని గాంచలేదు. నీ వియోగముచే మాత్రమె 
నేను దుఃఖము ప్రాప్తించినది. 16 


అని మాటిమాటికి తలంచుచు బిడ్డలు పసివారగుట వలన వారికి శ్రాద్ధాదికర్మలను 
తానే నిర్వర్తించి పసివయస్సుననే 17 
తల్లిని కోల్పోయిన బాలురను కౌగలించుకొని ఒడిలో కూర్చుండబెట్టుకొని బిడ్డలారా! 
చిన్నతనముననే తల్లి లేక కృశించియున్నారే. 18 
ఈ తల్లిలేని పిల్లలను నేనెట్లు నా కన్నులతో వీక్షించగలనిని విచారించుచు 
రాజ్యమును వీడి దుఃఖపరవశుడై 19 
ఆహారమును, భోగములను, నిద్రనువీడి కృశించు చుండగా నాతని దుఃఖమును 
పోగొట్టుటకై 20 
వసుదేవుని సోదరుడగు శతానందుడను పురోహితుడు అదృష్టవశమున నేతెంచెను. 
అట్లు వచ్చిన ఆ పురోహితుని జూచి యా రాజు పూజించిన పిమ్మట 21 
కృష్ణాజినమున కూర్చుండెను. పిమ్మట జనకచక్రవర్తి సమయానుసారముగా 
భాషించుచు 22 
జనకచక్రవర్తి తనవిచారము పోవుట కుపాయమును 
చెప్పుమని శతానందుని ప్రార్దించుట 
థి 
జనకుడు :- 
శతానందా! విద్వన్మణీ! నేను ముసలివాడనైతిని. బాలురు పసివారు. 28 


కన్నియలు చాలమందికలరు. బంధుగులు మృతిచెందిరి. రావణ ఇంద్రజిత్తు 
మొదలగు శత్రువులు మిక్కుటముగానున్నారు. 24 


మిక్కిలి వృద్దుడను, నిస్సహాయుడనగు నేనెట్లు వారితో యుద్ధమొనరింతును. 
రావణుడెందులకో రాత్రింబవలులు వచ్చుచున్నాడు. 25 
నాకు జ్ఞాననేత్రము లేకుండుటంజేసి కారణ మరయజాల కున్నాను. నాకిదియొక 
చింతాకారణమై యున్నది. 26 

6 


3/Sri Venkatachala mahasmyam/1 Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
సీతయాశ్చ సురూపాయాః సురూపః పురుషః కథమ్‌! 
లభ్యతే? వద విపేన్ర! తృతీయం (ప్రవదామి తే ॥ 


దీర్చాయుషశ్చ మే పుత్రాః పుత్యశ్చాపి సభర్తృకాః । 
ఏకదేశాధిపత్యైవ స్నుషాస్తాశ్చ భవన్తు మే ॥ 


జామాతరశ్చ చత్వారః ఏకరాజసుతాస్తథా । 
వర్థితజ్ఞైవ మే రాజ్యం స్వయమేవ పురోహిత!। 
కేనోపాయేన వై భూయాత్‌ తదేతత్మారణం వద॥ 


జనకాయ శతానన్లోక్తు శ్రీవేంకటాచల ప్రభావః 
యాని 
శతానన్దః- 
అస్తి కళ్చిద్విశేషో౭_స్మిన్‌ భూలోకే భూమిపాలక! । 
దుహితుస్తవ కళ్యాణ- సుఖదం శత్రునాశనమ్‌ ॥ 


వైకుణ్ధగిరిమాహాత్యం స భవిష్యం సహోత్తరమ్‌ । 
కలౌ తత్మీర్తనం పుణ్యం సర్వదుఃఖహరం శివమ్‌ ॥ 


ధనకామస్య ధనదం పుత్రకామస్య పుత్రదమ్‌ । 
రోగార్తస్య చ రోగఘ్నం జ్ఞానినాం జ్ఞానసాధనమ్‌ ॥। 


యచ్చుత్వా సర్వలోకేశో బ్రహ్మా బ్రహ్మపదం గతః । 
నీలకణ్ఞస్తు య్చుత్వా నిర్విషః సుఖమాప్తవాన్‌ ॥ 


వజ్రీ నాకపదం ప్రాప్తో యత్మథాశ్రవణాదరాత్‌ । 
పదాన్యాపుర్లోకపాలాః యత్మథా[శ్రవణేన వై ॥ 


కిముక్తేన విశేషేణ తదనన్తఫలం (్రుణు । 
ఇత్యుకో మునినా తేన జనకో వాక్యమబ్రవీత్‌ ॥ 


97 


28 


29 


30 


31 


39 


33 


34 


35 


శ్రీభవిష్యోత్తరపురాణే, ప్రథమో9_ధ్యాయః 

మిక్కిలి రూపవతియగు సీతకు సౌందర్యశాలియగు పురుషుడు లభించు 
నుపాయమేమి? యని రెండవ విచారము. 27 
నా పుత్రులు దీర్చాయుష్మంతులు కావలెను. పుత్రికలును వారి భర్తలును 
దీర్చాయుష్మంతులు కావలెను. ఒకే దేశాధిపతికి మాత్రమే వారు కోడండ్రు కావలెను. 28 
మా నలుగురు పుత్రికలకును ఒకే రాజునకు జనించిన నలుగురు పుత్రులును 
భర్తలుగా లభింపవలెను. నా రాజ్యమే యుపాయ ముచే వృద్ధిపొందు ననునది 
మూడవ విచారము. పురోహితా! నాకిట్టి వ్యాకులపాటు 


నశించునుపాయమును తెలుపుమని ప్రార్థించెను. 29 
శతానందుడు జనకునకు శ్రీ వేంకటాచలమహాత్యము నెతింగించుట. 
శతానందుడు :- 


ఆ మాటలను విని శతానందుడు “రాజా! భూలోకమున నొక విశేషము కలదు. 
అది నీ పుత్రికకు కల్యాణసంపద ఒనగూర్చును. శత్రువుల నశింపజేయును. 30 


వైకుంఠపర్వత మాహాత్యము ముందెన్నడు జరుగనిది. పూర్వకాలమున జరుగనిది. 
కలియుగమున దాని మాహాత్యమును కీర్తించినంతనే పుణ్యము కలుగును. సమస్త 
దుఃఖములు నశించును. 31 
మంగళముల నిచ్చును. ధనమును కోరువారికి ధనము నొసంగును. పుత్రులను 
కాంక్షించువారికి పుత్రులనిచ్చును. రోగముచే పీడింపబడు వారికి రోగమును 
పోగొట్లును. జానులకు జానము నభివృద్ది నొందించు సాధనమగును. 32 
€> ఇ Sy ® 
దీని మాహాత్య్యమును వినుటవలననే సకలలోకాధి పతియగు బ్రహ్మ బ్రహ్మలోకమున 
కధిపతియాయెను. గరళకంఠుడీ మాహాత్యమును వినుట వలననే విషమును 
త్రావియు సుఖముగా నుండెను. 33 
దేవేంద్రుడీ మాహాత్య శ్రవణముననే స్వర్గలోకాధిపత్యము నొందెను. లోకపాలు 
రందరు నీ మాహాత్య్య (శ్రవణముననే తమతమ నెలవుల కాధిపత్యమును వహించిరి. 
పెక్కు మాటలేల? శ్రీ వేంకటాచలకీర్తన పెక్కు ఫలితముల నొసంగును. దానిని 


వినుము అని శతానందుడు తెలుపగా జనకచక్రవర్తి 34 

జనకుడు :- 

శ్రీ వైకుంఠమాహాత్యమును, కలియుగమున దానిచరిత్ర విధము నెటింగింపుమని 

కోరినంతనే శతానందుడు మరల తెలుపుట కారంభించెను. 35 
8 


4/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


జనకః :- 

వద వైకుణ్ఞమాహాత్యం కలౌ తచ్చరితం కథమ్‌ । 

శతానన్దః- 

కృతే వృషాద్రిం వక్ష్యన్తి త్రేతాయామజ్ఞానాచలమ్‌ ॥ 

ద్వాపరే శేషశైలేతి కలౌ శ్రీవేజ్మటాచలమ్‌ 

నామాని యుగభేదేన శైలస్యాస్య భవన్తి హి ॥ 

జనకః :- 

చతుర్యుగే త్వయా ప్రోక్తం నామ యద్యద్గిరేర్మునే । 

తస్య తస్య చ వై హేతుం విస్తరాద్వద మే గురో! । 

కృతే వృషాచల ఇతి కథం నామ భవిష్యతి ॥ 

వృషభాచలనామనిష్పృత్తి: 

శతానందః :- 

పురా తు వృషభో నామ రాక్షసో రూక్షకర్మకృత్‌ । 

ఆక్రమ్య శేషశైలబ్బ తాపసానప్యబాధత ॥ 

తేన సబ్మిష్టతపసః తదర్థం శరణం గతాః । 

శ్రీనివాసం హృషీకేశం భక్తానామభయజ్మరమ్‌ ॥ 

తుష్టువుర్భృష్టమనసః స్రష్టారం సర్వచేతసామ్‌ । 

ప్రాదుర్భభూవ భగవాన్‌ మునీనాం పురతో హరిః । 

వ్యజ్ఞాపయన్న్ముని శ్రేష్టాః అసకృత్మృతసంస్తవాః ॥ 

మునయ;- 

భగవన్నరవిన్దాక్ష! వృషభో నామ రాక్షసః । 

సమ్బాధతే సదా कुष्ठः తపోభజ్జకరః ఖలః || 

తస్మాద్రక్ష క్షరాతీత భయాద్రాక్షసకల్పితాత్‌ 

బాఢమిత్యుక్తవాన్‌ కృష్ణో దుష్టమభ్యద్రవద్రుషా ॥ 

స రాక్షసో మహావీర్యః తీర్థే తుమ్బురుసంజ్ఞకే | 

స్నాత్వా త్రిషవణం పుణ్యాం। సాలగ్రామశిలాం నృప! 
9 


36 


37 


38 


39 


40 


41 


42 


43 


44 


శ్రీభవిష్యోత్తరపురాణే, ప్రథమో9_ధ్యాయః 


ప షాద్రి అని తా అంజనా 
ఈ పర్వతమును కృతయుగమున వృ యు త్రేతాయుగమున 


చలమనియు 36 
ద్వాపర యుగమున శేషాద్రియనియు, కలియుగమున శ్రీ వేంకటాచలమనియు 
యుగముల మార్చు ననుసరించి వ్యవహరింతురు. 37 
జనకుడు :- 


దానిని విని జనకమహారాజు శతానందునితో “మునివర్యా! ఈ పర్వతమునకు 
నాల్గుయుగముల యందు కలుగు నామములను తెలిపితిరి. ఆయా నామములు 
వచ్చుటకు కారణమును విస్తారముగా తెలుపుచు కృతయుగమున వృషాచల మను 
పేరెట్లు కలిగెనో వక్కాణింపుమని యడిగెను. 38 


వృషభాచలమను పేరు వచ్చుట 


శతానందుడు :- 
పూర్వము దారుణకృత్యముల నొనరించుచు వృషభుడను రాక్షసుడు శేషాద్రి 
నాక్రమించుకొని మునీంద్రులను బాధింపసాగెను. 39 


ఆతని బాధలచే తపోభంగము కలుగటంచేసే భక్తుల కభయము నొసంగువాడును, 
40 

సకల ప్రాణికోటి ఉత్పత్తికి కారణభూతుడును నగు శ్రీనివాసుని సంతోషాంత 

రంగములతో స్తుతించగా వారి యెదుట భగవంతుడు ప్రత్యక్ష మాయెను. మునీంద్రు 


లాతనిని పరిపరివిధముల స్తుతించుచు నిట్లు విన్నవించిరి. 41 
మహార్షి :- 

పద్మప త్రేక్షణా! వృషభాసురుడు కఠినాత్ముడై దుష్టుడై మా తపస్సునకు విఘ్నము 
నొనరించుచు బాధించుచున్నాడు. 42 


కావునా రాక్షసునివలన సంభవించిన భయమును తొలగించి కాపాడుమని 
ప్రార్థింపగా భగవంతు డందులకంగీకరించి రాక్షసుని కోపముతో తరిమి వేసెను. 


ఆ పరాక్రమశాలియగు రాక్షసుడు తుంబురు తీరమున మూడు వేళలయందు 


స్నానమాచరించి పవిత్రమును 44 


10 


5/Sri Venkatachala mahasmyam/1 Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


నారసింహాత్మికాం దివ్యాం! సకరాలామధోముఖామ్‌ । 
“నిత్య్వమారాధయేయాహ” మితి నిశ్చిత్య పూజయన్‌॥ 
పూజాన్తే స్వశిరఃపుష్పం ఖద్దేనాహృత్య భూపతే। 
సమర్పయామాస తతః తచ్చిరః పునరాగతమ్‌ ॥ 
ఏవం పబ్బుసహస్రాణి వర్షాణి విగతాని చ । 

తస్మిన్‌ కాలే౭_ రవిన్హాక్షః ప్రత్యక్ష సమజాయత ॥ 
శిలాన్తర్యామీ భగవాన్‌ శ్రీనివాసః సతాం గతిః । 
తమాలోక్య హృషీకేశం వృషభో దణ్జవద్భువి I 
పపాత రాజశార్దూల! స విసంజ్ఞాముపేయివాన్‌ | 
ముహూర్తాన్తే సముత్ధాయ ప్రత్యభాషత కేశవమ్‌ ॥ 
వృషభః - 

కేశవానన్త! గోవిన్ద! శ్రీనివాస! సురోత్తమ! । 

న చ మోక్షం న చ స్వర్గం పారమేస్ట్రపదం హరే! ॥ 
న యాచే జగతాం నాథః యుద్ధభిక్షాం చ దేహిమే । 
దశావతారవిభవే (శ్రుత స్తేవిక్రమోహరే ॥ 

అద్య తం సత్యమాధత్స్వ విక్రమం పురుషోత్తమ! । 
దేవస్తద్భారతీం (శ్రుత్వా కిజ్బిద్దాస్యముఖో హరిః ॥ 
ఉవాచ వచనం తం హి రాక్షసం యుద్ధదుర్మదమ్‌ I 
(శ్రుత్వా తదుక్తవాన్‌ కృష్ణః “తథా9_స్వ్వి త్యరిమర్దనః ॥ 
తయోర్యుద్ధమభూత్తత్ర వృషభశ్రీనివాసయోః | 
యత్కృతం శ్రీనివాసేన २४२६९७० వృషభేణ చ ॥ 
తదద్భుత మభూత్తత్ర దేవానాం పశ్యతామపి I 

త ద్యుద్ధకౌశలం దృష్ట్వా భగవాన్‌ పర్యపూజయత్‌ ॥ 


11 


45 


46 


47 


48 


49 


50 


51 


59 


53 


54 


55 


శ్రీభవిష్యోత్తరపురాణే, ప్రథమో9_ధ్యాయః 
దివ్యమును, భయంకరమైనదియు క్రింద బిలముగల సాలగ్రామశిలను “నేను 
నిత్యమారాధింతున”ని నిశ్చయించి పూజించుచు 45 


పూజను పూర్తిగానొనరించిన పిమ్మట తన శిరమనెడి పుష్పమును ఖడ్డముతో 
ఖండించి భగవంతుని కర్పించెను. ఆ శిర మటులనే మరలవచ్చి నిలచెను. 46 


ఈ విధముగా నయిదువేల సంవత్సరము లతిక్రమించగా 47 


8 €? నంతర్యామిగా నున్నట్టియు సత్పురుషులకు పొందదగిన వాడునగు 
శ్రీనివాసుడు ప్రత్యక్ష మాయెను. వృషభాసురు డాతనిని గాంచినంతనే కర్రవలె 
భూమిపైబడి 48 


చైతన్యము లేకయుండెను. కొద్దిసమయము గడచినంతనే లేచి శ్రీమన్నారాయణునితో 


49 
వృషభానురుడు :- 
కేశవా! అనంతా! గోవిందా! శ్రీనివాసా! దేవాధిదేవా! నేను మోక్షమును, స్వర్గమును, 
బ్రహ్మలోకము 50 


నభిలషింపను. నాకు యుద్ధమును ప్రసాదించుము. నీ పరాక్రమమును దశావతార 
వైభవమును వింటిని. 51 


నేడా పరాక్రమమును సత్యమొనరింవుమ'ని కోరగా శ్రీమన్నారాయణు 
డావాక్యమును విని మందస్మిత వదనార విందుడై 52 


యుద్ధమునందు దుష్టవ్యామోహముచే గర్వించిన రాక్షసునితో నట్లే యగుగాక 


WM 


యని పలికెను. 53 
శ్రీనివాసుడును, వృషభాసురుడును ఒకరినొక రనుకరించుచు యద్ధము నొనర్చిరి. 


ఆ యుద్ధ మత్యంతాశ్చర్యకరమాయెను. దేవత లందరును చూచుచుండిరి. అపుడా 
యుద్ధమునందలి నేర్చరితనమును గాంచి శ్రీనివాసుడు ఆతని నాదరించుచుర్‌5 


12 


6/Sri Venkatachala mahasmyam/1 Part(file-ii) 


భో రాక్షసకులోత్పన్న! పశ్య మే పౌరుషం బలమ్‌ । 
ఇత్యుక్త్వా దర్శయామాస గరుడం వికృతాకృతిమ్‌ ॥ 
తత్రస్థం వాసుదేవజ్బు విశ్వరూపిణమవ్యయమ్‌ । 
సహస్రభుజసంయుక్తం సహస్రాయుధభూషితమ్‌ ॥ 
తన్మాయాం రాక్షసో దృష్ట్వా స్వయజ్వా గరుడం హరిమ్‌ । 
దర్శయన్‌ వ్యజ్ఞయామాస స్వమాయాం సురమోహినీమ్‌ ॥ 
నక్తజ్బురస్య చరిత మతిక్రాన్తుం క్షమో౭_ప్యయమ్‌ । 
ప్రశంసన్‌ రాక్షసం వీరం “సాధు సాధ్వి త్యభాషత ॥ 

రే రే! రాక్షసవర్యాద్య చక్రేణ శతనేమినా । 

హరిష్వే తే శిరః కాయాత్‌ యథా పక్వఫలం (ద్రుమాత్‌।॥। 
ఇత్యుక్తో దేవరాజేన వృషభో దణ్జ్దవద్భువి I 

ప్రణిపత్యాహ విశ్వేశం అస్తువద్రాక్షసేశ్వరః ॥ 

వృషభః- 


చక్రపాణే! నమస్తుభ్యం చక్రస్య చరితం శ్రుతమ్‌ । 
యచ్చక్రేణ ప్రతప్తస్తు ముక్తిమేతి న సంశయః ॥ 


యచ్చక్రేణ పురా రాజా కీర్తిమాన్‌ కీర్తిమాప్తవాన్‌ । 
త్వచ్చక్రేణ హతో రాజన్‌! గచ్చామి తవ మన్టిరమ్‌ ॥ 


ఏవముక్త్వా హరేః పాదౌ పస్పర్శ వృషభాసురః । 
వరం యయాచే వృషభః “శైలో మదభిధో౭_స్ప్వి తి”॥। 


సమాలిజ్య “భవేదేవ” మిత్యుక్త్వా २5०685०० क సః । 
విసృష్టచక్రసజ్బిన్నః త్యక్తవాన్‌ స్వకలేవరమ్‌ ॥ 


13 


56 


57 


58 


59 


60 


61 


62 


63 


64 


65 


శ్రీభవిష్యోత్తరపురాణే, ప్రథమో9_ధ్యాయః 
రాక్షసవంశసంజాతుడవగు వృషభాసురా! నా బలమును, పారుషమును గాంచుమిని 
భయంక రాకారము గల గరుడుని 56 


విశ్వరూపధారియు, నాశరహితుడును, వేయిభుజములును, వాటియందు వేయి 
ఆయుధములచే నలంకరింపబడిన వాసుదేవుని చూపించెను. 57 


రాక్షసుడా మాయను గరుడుని, హరినిగాంచి దేవతలను గూడ మోహపరచు తన 
మాయను ప్రయోగించెను. 58 


రాక్షసుని మాయను జయింపజాలియు శ్రీనివాసుడాతనని “చాల బాగున్నది, చాల 
బాగున్నద”ని స్తుతించుచు 59 


రాక్షసా! నీ శిరమును నీ శరీరమునుండి పండిన ఫలమును చెట్టునుండి రాల్ఫు 
నటుల నా నూరంచులు గల చక్రాయుధ ముచే సంహరింతునని పలుకగా60 


వృషభాసురు డాతనికి సాష్ట్రాంగముగ నమస్కరించి 61 
వృషభానురుడు :- 

శ్రీమన్నారాయణా! నీ చక్రమాహాత్యము నిదివరలో వినియుంటిని. నీ చక్రముచే 
తపింపబడిన వానికి ముక్తి లభించుననుటలో సందియములేదు. 62 


కీర్తిమంతుడను రాజు నీ చక్రముచే దునుమబడి కీర్తిని గాంచెను. నీ చక్రముచే 
దునుమబడిన నేనును మోక్షసామ్రాజ్యము నలంకరింతునుని 63 


పలికి శ్రీమన్నారాయణుని పాదములను స్పృశించెను. మరియు “ప్రభూ! ఈ 


పర్వతము నా పేరున బరగునుగాక!” యని ప్రార్థించెను. 64 

శ్రీనివాసుడాతని నాలింగన మొనర్చుకొని చక్రముతో నాతని శిరమును ఖండించగా 

వృషభాసురుడు మృతిచెందెను. 65 
14 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
తస్మాద్భషభశైలోల యం కృతే ఖ్యాతి ముపేయివాన్‌! 
జనకః- 
కథ क (@ ००००० నామ మే వద ॥ 


త్రేతాయుగే9_జ్ఞ్యనాచలనామనిప్పత్తిః 
శతానన్దః = 
పురా కేసరిణః పత్నీ హ్యజ్ఞునా కళ్టలోచనా I 
అనపత్యత్వదుఃఖేన మతబ్గమునిమాగమత్‌ ॥ 


ఆనమ్య మునిశార్జూలం అనపత్యాతికర్శితా । 
ఉవాచ వచనం నేత్ర నీరసిక్తకలేవరా ॥ 


శకళ్టానా:- 
అహో తాపసశార్టూలా అపుత్రాయా మమకా గతిః?। 


ఏవముక్తో? _ఇ్టనాదేవ్యా మతజ్లో వాక్య మబ్రవీత్‌ ॥ 


మతంగః :- 
పమ్సాయాః పూర్వదిగ్భాగే పజ్బాశద్యోజనాన్తరే । 
నారసింహాశ్రమం దేవి! వర్తతే వసుధాతలే ॥ 


తస్య దక్షిణదిగ్భాగే నారాయణగిరేస్తటే । 

ఉత్తరే స్వామి తీర్ధస్య వర్తతే క్రోశమాత్రకే ॥ 
వియద్గబ్లేతి విఖ్యాతా తత్ర గచ్చ యథాసుఖమ్‌ । 
తత్ర స్నాత్వా థ కల్యాణి! ద్వాదశాబ్దం తపశ్చర ॥ 


తేన పుణ్యేన తే పుత్రో భవిష్యతి గుణాధికః । 
మతజ్లేనైవ ముక్తా సా నారాయణగిరిం యయౌ ॥ 
15 


66 


67 


68 


69 


70 


71 


72 


73 


శ్రీభవిష్యోత్తరపురాణే, ప్రథమో9_ధ్యాయః 


జనకుడు :- 

కావున నీ పర్వతము కృతయుగమున వృషభాద్రియను నామముతో, వ్యవహరింప 
బడునిని శతానందుడు తెలుపగా 

జనకుడు త్రేతాయుగమున “అంజనశైలమను” పేరెట్లు కలిగెనో తెలుపుమని 
యడుగగా శతానందుడిట్లు తెలిపెను. 66 


త్రేతాయుగమున అంజనాచలమను పేరు కలిగిన విధము 


శతానందుడు- :- 
పూర్వము కేసరి భార్యయు పద్మనేత్రయగు అంజనాదేవి సంతానము లేక దుః 
ఖించుచు మతంగముని సమీపమునకు వచ్చెను. 67 


ఆ మునిపుంగవునకు నమస్మరించి కంటనీరు శరీరమును తడుపుచుండ 68 


అంజనాదేవి :- 

మునీంద్రా! సంతానహీనురాలనగు నా గతియేమి? యని విలపింపగా మతంగ 
మహర్షి 69 
కుతంగుడు:- 

“పంపానదికి తూర్పుదిశలో నైదువందల యోజనముల దూరమున భూమిపై 
నారసింహాశ్రమము కలదు. 70 


దానికి దక్షిణ దిశలో నారాయణాద్రి తీరమున స్వామి తీర్థమున కుత్తరభాగమున 
కోశమాత్ర దూరమున 71 


ఆకాశగంగ ్రసిద్ధమై యలరారుచున్నది. అచ్చటికి సుఖముగాజేరి అందు 
స్నానమాచరించి పండ్రెండు సంవత్సరములు తపమొనరింపుము. 72 


ఆ పుణ్యముచే నీకు సద్దుణవంతుడగు పుత్రుడు కలుగునిని పలుకగా నామె 
నారాయణ గిరికేగి 73 
16 


8/Sri Venkatachala mahasmyam/1 Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
కృత్వా స్వామిసరః స్నానం అశ్వత్థస్య ప్రదక్షిణమ్‌ । 
వరాహరూపిణం నత్వా పీత్వా తత్సలిలం శుభమ్‌ ॥ 


ఆకాశగజ్లామాసాద్య తపః కర్తుం ప్రచక్రమే । 
మునింశ్చామన్య్య భర్తారం ప్రతార్థం భక్ష్యవర్ణితా ॥ 


ఉపవాసరతా బాలా బాహ్యభోగవివర్ణితా । 
కాష్ట్రవత్‌ పర్యవస్థాష్య శరీరం స్వాత్మనః శుచి ॥ 


పూర్ణే సంవత్సరే జాతే వాయుదేవో మహాబలః । 
ఫలమాహృత్య భక్ష్యార్థం ప్రత్యహం హ్యదదాన్మరుత్‌! 


అథైకస్మిన్‌ దినే వాయుః ఫలే వీర్యమపూరయత్‌ 
వీర్యగర్భం ఫలం తస్యాః ప్రాక్షిపత్మరసమ్బుటే ॥ 


ఫలం సా మన్యమానా హి క్షుధార్తా తదభక్షయత్‌ । 
తతో గర్భః సముదభూత్‌ అజ్జనాయాశ్చ భూమిప! ॥ 


మునీనామభవద్ధర్నో వాయుగర్భసముద్భవమ్‌ । 
అథ సా దశమాసాన్తే సుషువే పుత్రముత్తమమ్‌ ॥ 


హనూమన్తమిమం ప్రాహుః మునయో వీతకల్మషాః । 
అజ్ఞునా ప్రతమాస్థాయ పుత్రం ప్రాప గిరీశ్వరే । 
తస్మాదళ్ఞునశైలోలి యం లోకే విఖ్యాతకీర్తిమాన్‌ ॥ 


ద్వాపరేయుగే శేషాచలనామనిష్పత్తిః 
జనకః- 
సనోషో హ్యభవ న్మహ్యం (శ్రుత్వా తన్నామకారణమ్‌। 
ద్వాపరే శేషశైలేతి కథం ఖ్యాతిర్భవిష్యతి Il 


17 


74 


75 


76 


77 


78 


79 


80 


81 


82 


శ్రీభవిష్యోత్తరపురాణే, ప్రథమో9_ధ్యాయః 
స్వామితీర్థమున స్నానమాచరించి రావివృక్షమునకు ప్రదక్షిణము నాచరించి 
వరాహస్వామికి నమస్మరించి స్వామిపుష్కరిణీ తీర్థమును త్రావి 74 


మతంగమునియొద్దను తన భర్తయొద్దను అనుజ్ఞను బడసి ఆకాశగంగనుజేరి 
వ్రతమునకై యాహారమును వీడి 75 


ఉపవాసమొనరించుట యందాసక్తి కలదై శారీరక భోగముల నన్నిటిని వీడి 
పవిత్రమైన తన శరీరమును కజ్జివలెద్భఢముగా నిలిపి తపమొనర్చుట కారంభించెను. 
76 


అట్లు సంవత్సరము గడచినంతనే మహా బలవంతుడగు వాయుదేవు డామె 
భుజించుటకై ఫలము ననుదినమొసంగుచుండెను. 77 


అంత నొక దినమున వాయువు ఫలములో తన వీర్యము నుంచి యా ఫలము 
నంజనాదేవి దోసిలి యందుంచెను. 78 


ఆమె యాకలిగొన్నదై దానిని సామాన్యఫలమని తలంచి భుజించెను. అనంతర 
మామెకు గర్భము కలిగెను. 79 


వాయువువలన గర్భము కలిగెనని మును లందరును సంతనించిరి. 
అనంతరమామెకు పదినెలలు నిండినంతనే పుత్రరత్న మావిర్భవించెను. 80 


ఆ బాలునకు పాపదూరులగు మునీంద్రులు హనుమంతుడను నామము నుంచిరి. 
అంజనాదేవి వ్రతము నాచరించి పర్వత రాజమున పుత్రుని గని యుండుటచే నీ 
పర్వత “మంజనాద్రి యను ప్రఖ్యాత నామమును గాంచెను. 81 


ద్వాపరయుగమున శేషాచలమను పేరు కలుగుట 


జనకుడు :- 

జనకచకక్రవర్తి యా చరిత్రమును విని “మునీంద్రా! అంజనాద్రియను పేరు 

కలుగుటకు గల కారణమును విని చాల సంతసము కలిగెను. ద్వాపరయుగమున 

“శేషశైల” మను పేరెట్లు ప్రసిద్ధి కెక్కెనో తెలుపుడిని అడిగెను. 82 
18 


9/Sri Venkatachala mahasmyam/1 Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


శతానన్దః :- 
పురా వైకుణ్ధనగరే ద్వారి శేషం సమాదిశక్‌ । 
జానన్‌ భగవతో భావం సో9_తిష్టత్‌ భావికర్మణి ॥ 


చికీర్షితే మారుతేన ద్వారి జాగ్రత్ముతూహలీ । 
దేవాధిదేవో భగవాన్‌ రేమే చ రమయా సహ ॥ 


తస్మిన్మాలే మహారాజ! మారుతస్తు కదాచన । 
అకస్మాత్మారణాత్‌ ప్రాప్తో భగవన్తం జనార్దనమ్‌ ॥ 


ద్వారే తం రోధయామాస = సర్పరాట్‌ । 
“కిమర్థం రుద్ధ్యతే మూర్ధ! కార్యస్య మహతీ త్వరా । 
ఇత్యుక్తే వాయునా శేష ఉవాచ వచనం పునః ॥ 


శేషః :- 
“అహమాజ్ఞాధరో విష్ణో ర్మా త్వమన్తఃపురం గమః” । 
ఇతి తస్య వచః శ్రుత్వా జగటత్రాణో9_ బ్రవీదిదమ్‌ ॥ 


లాయుః :- 
జయస్తు విజయశ్రైవ సంశప్తా మునిఖిః పురా । 
అహజ్మారేణ తౌ జాతౌ కుమృకర్ణదశాననౌ ॥ 


విస్మృతౌ కిం త్వయా మూర్ధ! ద్వారపత్యే నియోజితౌ। 
తద్వాక్యాన్తే చ రాజేన్టః ప్రజజ్వాల విషోల్బణః । 
గర్హయన్‌ వచనైసీక్టై: జగత్రాణ మహీశ్వరః ॥ 


पैः :- 
కిం గరిష్టం వచః ప్రోక్తం జీవనేచ్చా న విద్యతే ? । 
కాలేనానుగతో లోకో నైవ జానాతి మోహితః ॥ 


19 


88 


84 


85 


86 


87 


88 


89 


90 


10 


10 


శ్రీభవిష్యోత్తరపురాణే, ప్రథమో9_ధ్యాయః 
శతానందుడు :- 
పూర్వము వైకుంఠనగర ద్వారరక్షణకై శ్రీమన్నారాయణుడు శేషుని నియోగించెను. 
83 


ఆతడును వాయువుచే నాచరింపబడు కాగలకార్యము నందు భగవంతుని 

మనోగతము నెటింగినవాడై జాగరూకతతో సంతోషముగా ద్వారరక్షణ మొనర్చు 

చుండగా సర్వదేవవంద్యుడగు శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో క్రీడించుచుండెను. 
84 


ఆ సమయమున వాయువు హఠాత్తుగా ప్రాప్తించిన కారణముచే శ్రీమన్నారాయణుని 
సన్నిధికేతెంచెను. 85 


దారిలో నాదిశేషుడాతనిని బంగారు దండముతో నడ్డ గించెను. వాయువంతట 
“మూర్తా! ఎందులకు నన్నడ్డగించు చున్నావు? నాకు చాల తొందర పనియున్నదిని 


పలుకగా నాదిశేషుడు 86 
జేరుడు :- 

నేను శ్రీమన్నారాయణుని యాజ్ఞావరిపాలకుడను. నీ వంతఃపురమున 
ప్రవేశింపజాలదిని నుడువగా వాయువు - 87 
తాయువ్రు :- 


బుద్ధిహీనుడా! ద్వారపాలకులుగా నియమించబడిన జయవిజయ లహంకారముతో 
(ప్రవర్తించుట వలననే గదా మునులచే శపింపబడి రావణ కుంభకర్ణులైరను 
వృత్తాంతమును మరచితివా? యని పరిహసింపగా నాదిశేషుడు పరుషవాక్కులతో 
వాయువును నిందించుచు విషమును క్రక్కుచు మండిపడసాగెను. 88, 89 


శేషుడు :- 

మరియు వాయువుతో - పెద్దమాటల నాడుచుంటివే? నీకు బ్రతుకునందాశ 
లేనటులున్నదే? ప్రాణికోటి మృత్యువు వెన్నంటి వచ్చుచున్నను మోహాంధులై 
తెలియజాలకున్నారు. 90 


20 


10/51 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
త్వం తాదృజృరవద్దణ్సో వృథా మోహాత్రభాషసే I 
బలే జ్ఞానే విరాగే చ విష్ణుభకో న మత్సమః ॥ 


సదా మే£_న్తఃపురే వాసః పుత్రాదప్యధికో హరేః । 

లోకానాఇ్బు హితార్ధాయ హితార్థం జగదీశితుః । 

స్తాపితోల_స్మి ద్వారపత్యే లక్ష్యా నారాయణేన చ ॥ 
ॐ ९. 


వాయుః- 
బిదాలో9_న్తఃస్థితో వాపి బహిష్టేభసమో న హి । 
శయానం రత్నపర్యజ్బే రాజానమపి సేవతే ॥ 


కళ్చిద్దూతో నియుక్తస్తు పర్యజ్బాధిస్టితస్ప్వ్రయమ్‌ । 
కిమాధిక్యం తస్య శేష! పుత్రే కా న్యూనతా వద ॥ 
తయోర్వివాదో హ్యభవత్‌ శేషవాయ్వోర్మహాత్మనోః I 
లక్ష్యా ౨_వబోధిత శ్రీమాన్‌ ఉత్తస్థా గరుడధ్వజః ॥ 
కిమర్థం క్రోశసే శేష! కః పుమానాగతః పరః । 
ఇత్యుకో దేవదేవేన ఫణిరాజో 9_ భ్యభాషత ॥ 


నేషః- 
మలయాచలవాసస్తు వాయురత్యన్తగర్వితః । 
అకాలే9_న్తఃపురం శీఘ్రం ప్రవేష్టుబ్బ సముద్యతః ॥ 


అవాచ్యవచనం ప్రోక్తం అనేనాత్యన్తమానినా । 
ఇత్యాహూతః ఫణీన్టేణ భావజ్జేన తదా హరిః ॥ 


సంజ్ఞాపయన్నిజం భావం अदः ద్వారమాయయో । 
ఏతస్మిన్నేవ కాలే తు సాష్టాజ్ఞం ప్రణిపత్య తమ్‌ ॥ 


21 


91 


92 


93 


94 


95 


96 


97 


98 


99 


11 


11 


శ్రీభవిష్యోత్తరపురాణే, ప్రథమో9_ధ్యాయః 
నీవు నట్టి వివేకహీనుడగు మనుజునివలెనే దండింప బడదగినవాడవు. నీవ 
జ్ఞానముచే వదరుచున్నావు. ఏ విష్ణుభక్తుడును బలమునందు, జ్ఞానమునందు 
వైరాగ్యమునందు నాకు సాటి గాజాలడు. 91 


నే నెల్లవేళలయందు నంతఃపురమున వసించుటంజేసి శ్రీమన్నారాయణునకు 
నాయందు పుత్రునికంటే ప్రీతి యత్యధికముగానున్నది. లోకమునకును 
శ్రీమన్నారాయణునకును మేలుచేయు కోరికతో లక్ష్మీనారాయణులచే నేను 
ద్వారపాలకునిగా నియోగింపబడితినిని గర్వముగా పలికెను. 92 


తాయువ్ర :- 
అంత వాయువు - పిల్లి ఇంటిలో నుండినను బయట సంచరించు మత్తగజమునకు 
సరిరాదు. రత్నములచే కూర్చబడిన మంచమున పవళించియున్న రాజును93 


వేతనమునకై నియోగింపబడిన భృత్యుడు తానును (కాళ్ళు పిసుకుటకై) మంచమున 
కూర్చుండి సేవించినను రాజపుత్రునికంటె గొప్పవాడు కాజాలడిని వచించెను. 


ఇట్లు వారిరువురకును వాదవివాదములు జరుగుచుండగా శ్రీమన్నారాయణుడు 


లక్ష్మిచే మేల్కొలుపబడి లేచి 95 
ఆదిశేషా! ఎందుల కట్లరచుచున్నావు? పరపురుషు డెవ్వడైన నరుదెంచెనా? యని 
యడుగగా నాదిశేషుడు 96 
2०८० :- 

మలయాచలమున నివసించు వాయువత్యంత గర్వము కలవాడై వేళకానివేళ 
యందంతఃపురమున ప్రవేశించుటకు ప్రయత్నించుచున్నాడు. 97 


దురహంకారుడై యితడు పలుకరాని మాటలనాడుచున్నాడిని మనోభి ప్రాయము 
నెబుంగగల ఆదిశేషుడు శ్రీమన్నారాయణుని పిలువగా 98 


తన యభిప్రాయమును చేష్టలచే తెలుపుచు శ్రీమన్నారాయణుడు ద్వారమువద్దకు 
చనుదెంచెను. ఈ సమయముననే వాయువు శ్రీమన్నారాయణునకు సాష్టాంగముగా 
నమస్కరించి 99 

న. 


11/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


వాయుస్తుష్టావ పురుషం పురాణం వేదగోచరమ్‌ । 
వాయుమాలోక్య వచనం వారిజాక్షో౭_ బ్రవీత్స తమ్‌॥। 


భగవాన్‌ :- 

కిమర్థం కలహః పుత్రః శేషేణాత్యన్తమానినా I 
ఇత్థం హరేర్వాగమృతం పీత్వా కర్ణపుటద్వయాత్‌ I 
తూష్టీం బభూవ నృపతే! వాయురత్యన్త భక్తిమాన్‌! 


జేకః :- 
అహం సమర్గో భగవాన్‌ బలే జ్ఞానే తవ ప్రియే । 
మత్సమో నాస్తి భూలోకే నాకే వా బ్రహ్మసద్మని ॥ 


సరీస్ఫపవచః శ్రుత్వా ప్రహసన్‌ ఫణినం హరిః । 
“సాధు సాధ్వి తి సమ్ఫావ్య చోవాచ ఫణినాం పతిమ్‌॥ 


శ్రీ భగఠాన్‌ :- 
న వాజ్మాత్రేణ పౌరుష్యం క్రియా కేవల ముత్తరమ్‌ । 
బలాబలే పరీక్ష్యన్లాం దేవాశ్చేన్హపురోగమాః ॥ 


అతైవోత్తరదిగ్భాగే పర్వతం మేరునన్దనమ్‌ । 
స్వకాయరజ్ఞునా బద్ధ్వా బలం తే యావదస్తి హి ॥ 
తావతైవ బలేన త్వం సంయుక్తః సుస్థిరాల_ త్మనా I 
తిష్ట భద్ర! మహాభాగ! విషఫూత్మారజృమ్మితః ॥ 


హృషీకేశవచః [శ్రుత్వా హృష్టపుష్టాజ్ఞవిగ్రహః । 
స్వకాయరజ్ఞానా బధ్నన్‌ ఆనన్నాద్రిమహీశ్వరః ॥ 


స్ట్థిరో బభూవ చామన వాయుం వేగవతాం వరమ్‌! 
తమాలోక్యాగ్నిదయితః పర్వతం తముపాగతః ॥ 


283 


100 


101 


102 


103 


104 


105 


106 


107 


108 


12 


12 


శ్రీభవిష్యోత్తరపురాణే, ప్రథమో9_ధ్యాయః 
వేదములచేతనే సాక్షాత్మరింపదగిన పురాణ పురుషుడగు పరమాత్మను స్తుతించెను. 
అంత శ్రీమన్నారాయణుడు వాయువుతో- 100 


భగఠానుడు :- 

నాయనా! నిరవధికాహంకారియగు శేషునితో కలహించుటకు హేతువేమిని 
యడుగగా భగవంతునియందపార భక్తి యుక్తుడగు వాయువు శ్రీమన్నారాయణుని 
యమృత తుల్యములగు మాటలను వీనులవిందుగా నాలకించి మిన్నకుండెను. 101 


శేషుడు:- 
శేషుడు శ్రీమన్నారాయణునితో కల్యాణగుణధామా! నేనత్యంత బలశాలిని. బలమున 
జ్ఞానమున నీ యనురాగమున నాతో సమానులు భూలోకమునకాని, స్వర్ణలోకమున 


గాని, బ్రహ్మలోకమునగాని యుండ జాలడిని పలుకగా 102 
శ్రీమన్నారాయణుడు నవ్వుచు “బాగున్నది, బాగున్నద”ని యాతనిని గౌరవించి 
యాతనితో 103 
శ్రీ భగతానుడు :- 


మాటలతో మాత్రమే పౌరుషము చూపుటకన్న చేష్టలతో పౌరుషమును చూపుటయే 
సరియగు సమాధానమగును కాన నింద్రుడు మున్నగు దేవతలందరును మీ 


శౌర్యపరాక్రమముల పరీక్షింతురుగాక! 104 
= యుత్తరదిక్కున మేరుపుత్రుడగు ఆనందాద్రి కలదు. నీ బలమునంతను 
ఉపయోగించి నీ శరీరమనెడి త్రాటితో బంధించి 105 


కదలక నిలచి విషమును వెదజల్లెడు బుసలతో గర్వించుచు నిలచియుండుమనని 
యాజ్ఞాపించెను. 106 


ఆ మాటల కాదిశేషుడానందాతిశయముచే శరీర ముప్పొంగగా తన శరీరమనెడు 
త్రాటితో నా పర్వతమును బంధించి 107 


కదలక నిలచియుండి వేగవంతులలో న(గగణ్యుడగు వాయుదేవుని రమ్మని పిలచెను. 
అంత నా వాయు వాతనిని జూచి యా పర్వత ప్రాంతమున కేగెను. 108 
24 


12/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


ఆజ్ఞయా వాసుదేవస్య దేవానాం పశ్యతాం సతామ్‌। 


స్వస్మిన్‌ భగవతః ప్రీతిం మత్వా౭_తిశయితాం మరుత్‌ ॥ 


మదోద్ధతో మహావేగం చక్రే పర్వతచాలనే । 
న చకమే గిరిః కిజ్బిత్‌ అపి శేషేణ వేష్టితః ॥ 


తతోత పి సుమహావేగం చక్రే వాయుః ప్రకోపనః I 
సంస్పర్థమానయోరిత్థం శేషవాయ్వోర్మహాత్మనోః ॥ 


హాహాకారో జగత్యాసీత్‌ అధరోత్తరితే తథా । 
తతో బ్రహ్మాదిభిర్దేవైః యాచితోల_ పిల యదా మరుత్‌! 


ప్రపేదే న శమం కిజ్బిత్‌ తదా౭_సౌ ఫణినాం పతిః। 
జానన్‌ భగవతశ్చాపి భావం దేవాంశ్చ తోషయన్‌ ॥ 


క్వచితృణాన్తరం కిజ్చీత్‌ శథయామాస వై విభుః । 
తతః ప్రకుర్వతో వేగం మారుతస్య మహాత్మనః ॥ 


కనిష్టాజ్ఞులిమా త్రే తు ప్రదేశే फर I 
మహావేగస్య సమ్సర్మాత్‌ పర్వతో భోగిసంయుతః ॥ 


యోజనాన్యతిలక్షాణి దక్షిణాభిముఖో యయో । 
మేరుస్తుష్టావ నృపతే! బలదేవం మహాబలమ్‌ ॥ 


“త్రాయతాం త్రాయతాం స్వామిన్‌! పుత్రం బాలం భవాన్మమ । 
ఏవముక్తో మేరుణాల_ యం తత్పుత్రం పర్యపాలయత్‌ ॥ 


స कुः మహానద్యాః ప్రతీరే చ తథోత్తరే I 
స్థాపయామాస రాజేన! గిరిరాజం సపన్నగమ్‌ ॥ 


25 


109 


110 


111 


112 


113 


114 


115 


116 


117 


118 


13 


13 


శ్రీభవిష్యోత్తరపురాణే, ప్రథమో9_ధ్యాయః 


శ్రీమన్నారాయణుని యాజ్ఞచే దేవతలందరు చూచుచుండగా - తనయందు 


భగవంతునకుకల యత్యంతానురాగమును తలంచి 109 


బలగర్వితుడై పర్వతమును కదలింపవలెనని గొప్పవేగమును చూపెను. కాని 
ఆదిశేషునిచే చుట్టబడియుండుటచే కొంచెమైనను పర్వతము కదలకుండెను. 110 


అందులకు మిక్కిలి కోపించి వాయువు మునుపటికంటె యధికవేగముతో 
విజృంభించెను. ఈ విధముగా వాయువు నాదిశేషుడును తగవులాడుచుండ 111 


జగత్తంతయు తారుమారగుచుండగా హాహాకారములుప్ప తిల్లెను. అనంతరము 
బ్రహ్మాది దేవతలచే వేడుకొనబడియు వాయువుపశమింపకపోవుటచే 112 


నాదిశేషుడు భగవంతుని సంకల్పము నెజింగి యుండుట చేతను, దేవతలను 
సంతసపరచు నుద్దేశ్యమునను 113 


పర్వతమున నొక ప్రదేశమున తన పడగను సడలించెను. అమితవేగమును 
కనుపరచుచున్న వాయుదేవుని 114 


వేగాతిశయము, చిటికెనవేలుమాత్ర ప్రదేశమున పడగ వదులుగా నుండుటం 
జేసి యచట తాకినంతనే ఆదిశేషునితో గూడ నా పర్వతము 115 


దక్షిణదిశగా ననేక లక్షల యోజనముల దూరమున కెగిరిపోయెను. మేరు వంతట 
వాయుదేవుని స్తుతించి 116 


స్వామీ! నా పుత్రుని నీవు రక్షింపవలెన”ని ప్రార్థింపగా వాయు వానందాద్రిని 
రక్షించెను. 117 


స్వర్ణముఖీనది కుత్తరతీరమున నాదిశేషునితో కూడిన పర్వతమును నిలపెను. 118 


26 


13/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


తతో వాయుం సురగణాః బోధయామాసురాదరాత్‌। 
అయం శేషాంశజో వాయో శైలః శైలాత్మజేశ్వరః ॥ 


హరేః సఇ్బోదనేనైవ జాతః స్వాల_వాసహేతవే । 
వ్యాజేనైవ త్వయా నీతః తేన స్వర్ణముఖీతటమ్‌ ॥ 


త్వత్సంవాదచ్చలేనైషః స్వస్థానోత్థానితో౭_ హినా। 
మాయావీ భగవానిత్ధం కేవలం త్వాం వ్యపోహయత్‌॥ 


తదద్య ఫణిరాజం త్వం అన్తరజ్ఞం హరేరిమమ్‌ । 
ప్రసాదయా పరాడ్లో9_సి వృథా తస్మిన్‌ మహాత్మని॥ 


ఇతి సమోధితో దేవైః హితకాంక్షిభిరాదరాత్‌ । 
శేషం గతమదః పశ్చాత్‌ తుష్టావ మరుతాం పతిః ॥ 


క్షమస్వ మమదౌరాత్యం అజ్ఞానేనా౭_ గతం విభో! । 
త్వయీహ భగవాన్‌ సాక్షాత్‌ అగమిష్యతి వై హరిః ॥ 


మయా9 25४58९० = మహాభాగే వృథా త్వయి । 


ఇత్థం ప్రసాదయామాస ఫణిరాజం తదా మరుత్‌ ॥ 


నిర్వైరత్వాత్‌ ప్రసాదం స చకార మరుతి స్వయమ్‌! 
ఇత్థం శేషాంశజం శైలం శేషేణ పరివేష్టితమ్‌ ॥ 


స్వావాసహేతోర్హరిణా వాహితం వాయునా చలాత్‌ । 
రాజన్‌ శేషనిమిత్తేన శేషాచలమిమం విదుః ॥ 


27 


119 


120 


121 


122 


123 


124 


125 


126 


127 


14 


14 


శ్రీభవిష్యోత్తరపురాణే, ప్రథమో9_ధ్యాయః 


శ్రేయోభిలాషులగు దేవతలాదరముగా వాయువుతో - మేరు పర్వతపుత్రుడగు నీ 
యానందాద్రి ఆదిశేషుని యంశమున పుట్టినది. 119 


శ్రీమన్నారాయణుని ప్రేరణముచేత నివాస యోగ్యముగా నిట్లు కల్పింపబడినది. 
నీ విందు నిమిత్తమాత్రుడవే. 120 


మీ వాదోపవాద వ్యాజముచే నీ పర్వతము తననివాసము నుండి శేషునిచే పెకిలింప 
బడినది. మాయాస్వరూవుడగు శ్రీమన్నారాయణుడు నిన్ను కేవలము 
(భ్రమింపజేసెను. 121 


కావున నీవిపుడు శ్రీమన్నారాయణున కత్యంత ప్రీతి పాత్రుడగు నాదిశేషుని 
అనుగ్రహింపజేసికొనుము. అవసరముగా నా సజ్జనునియం దపరాధము నొనర్చి 
యున్నావిని యాతని హితమునుగోరి ఆదరముతో తెలుపగా 122 


వాయువు గర్వమును వీడి యాదిశేషుని స్తుతించెను. 123 


(ప్రభూ! అజ్ఞానముచే నేనొనర్చిన దుష్ఫృత్యమును క్షమింపుము. సాక్షాత్‌ 
శ్రీమన్నారాయణుడు నీ యం దధివసించును. 124 


పూజ్యుడవగు నీ విషయమున నకారణముగా నపరాధము నొనరించితినని 
యాదిశేషుని కోపమును పోగొట్టి యనుగ్రహించునటుల నొనర్చెను. 125 


ఒండొరులయందు తగవులు లేకుండుటంజేసి యాదిశేషుడును వాయువునందు 
ప్రీతికలిగియుండెను. ఇట్లాదిశేషుని నంశచేబుట్టి యాతనిచే చుట్టబడిన శేషాచలము 
126 


తన నివాసమునకై శ్రీమన్నారాయణుడే వాయువుచే వ్యాజముగా తెప్పించుకొనెను. 
శేషుని యంశమగుటచే నీ పర్వతము శేషాచలమను సుప్రసిద్ధ నామమునందెను. 
127 
28 


14/Sri Venkatachala mahasmyam/1Part(file-i) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
కలియుగే శ్రీవేంకటాచలనామనిప్పత్తిప్రకారః 


జనకః- 
కలౌ వేజ్కటశైలేతి కథం నామ మహామునే! ॥ 


శతానన్దః- 
పురా పురన్దరో నామ సోమయాజీ దృఢవ్రతః । 
కాలహస్యాఖ్యనగరే సత్యవాక్‌ బ్రాహ్మణోల_భవత్‌ ॥ 


అపుత్రస్యా పి విప్రస్య నాభూద్దుఃఖం సుతాప్తయే । 
దైవేన పూర్వపుణ్యేన వృద్ధస్యాస్య సుతోత భవత్‌ ॥ 
చకార నామ్నా స సుతం మాధవం విప్రసంసది । 


పిత్రోపనీతో బాలస్తు వవృధే చన్టవన్నృప! ॥ 


వేదవేదాబ్గతత్త్వజ్ఞుః సర్వవిద్యావిశారదః। 
తతః కాలాన్తరే పుత్రం సదార తం చకార హ ॥ 


స చన్టలేఖయా రేమే బహుకాలజ్వ మాధవః । 
పణ్బయజ్ఞపరో నిత్యం పజ్బాననసమద్యుతిః ॥ 


త్రిఃసప్తవర్నో రేజే స ద్వితీయ ఇవ భాస్కరః । 
సా కన్యా పాణ్వదేశీయా పాణ్టానాణ్బ తథా ప్రియా॥ 


పత్యౌ సుప్తే స్వయం శిష్యే పత్యౌ భుక్తే త్వభుంక్త చ। 
కదాచిద్విప్రపుత్ర స్తు దివాసజ్ఞమతత్సరః ॥ 


29 


128 


129 


130 


131 


139 


133 


134 


135 


15 


15 


శ్రీభవిష్యోత్తరపురాణే, ప్రథమో9_ధ్యాయః 
కలియుగమున శ్రీ వేంకటాచలమను పేరు కలిగిన విధము 
జనకుడు- 


ఇట్లు శతానందుడు తెలుపగా జనక చక్రవర్తి “వేంకటాచలమని కలియుగమున 
పేరెట్లు కలిగెన”ని ప్రశ్నించెను. శతానందుడిట్లు తెలుపుట కారంభించెను. 128 


శతానందుడు :- 

పూర్వము కాలహస్తి నగరమున సత్యవచనము కలవాడు, వేదోక్త కర్మల 
నాచరించుటలో గట్టి పట్టుదల గలవాడును, పెక్కు యాగముల నొనరించిన 
పురందరుడను బ్రాహ్మణుడు కలడు. 129 


ఆతనికి సంతానము లేకున్నను పుత్రులకై విలపింపక తన కర్తవ్యమును నిర్వహించు 
చుండగా పూర్వజన్మ పుణ్యవిపాకమున నావృద్దునకొక పుత్రుడు కలిగెను. 130 


ఆతడు (బ్రాహ్మణులను రావించి వారిసదస్సున నా బాలునకు మాధవుడిను 
పేరుంచెను. తండ్రిచే నుపనయన మాచరింపబడి యా బాలుడు చంద్రునివలె 
వృద్ధిపొందెను. 131 


వేదముల నామూలా[గమున 23808289. వేదాంగముల సకలశాస్త్రముల యందు 
సమానపాండితి నలవరచుకొని యౌవనవంతుడైన పిమ్మట తండ్రి యాతనికి 
వివాహము నొనరించెను. 132 


మాధవుడనుదినము యజ్ఞముల నైదింటి నొనర్చుచు (దైవయజ్ఞము, పితృ యజ్ఞము, 
భూతయజ్ఞము, బుషి యజ్ఞము, నృయజ్ఞము) బ్రహ్మతేజోవిరాజితు డగుచుండెను. 
188 


ముప్పతియేడు సంవత్సరములా మాధవుడు రెండవ సూర్యుని వలె ప్రకాళించెను. 
మాధుని భార్యయగు చంద్రలేఖయు పాంద్యదేశమున బుట్టి పాంద్యదేశీయుల 
కభిమానవతియై 134 

భర్త నిదురించిననే తాను నిదురించుచు భర్త భుజించిననే తాను భుజించుచు 


పాతివ్రత్యము నెరపుచుండెను. ఒకప్పుడు మాధవుడు పగటి పూటయందు 
రమింపగోరి 135 


30 


15/51 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
రాజపుత్రీం సమాసాద్య రాజన్‌! కామాతురో9_ బ్రవీత్‌। 
మమేచ్చా వర్తతే భద్రే సజ్ఞ్జమే తవ భామిని । 
పతివాక్యముపాకర్ణ్య పతిం ప్రాహ ప్రజాపతే ॥ 136 


16 


చన్టలేఖా-- 
శరీరమస్థిమాంసాద్యైః పూరితం పురుషర్షభః । 
శరీరేణ శరీరస్య సజ్ఞమః సాధ్వసమ్మతః ॥ 137 


తత్రాపి దివసక్రీడాం అయుక్తాం మునయో విదుః । 
నికేతనే పితా మాతా చాగ్నిహోత్రఖ్బు దేవరాట్‌ ॥ 138 


ప్రభాకరప్రభాం పశ్య త్యజ కామం ద్విజాత్మజ! 1” 
వధూవచనమాకర్ణ మాధవో వాక్యమబ్రవీత్‌ ॥ 139 


మాధవః- 

భవ భామిని! సౌఖ్యే మే పూరయాద్య మనోరధమ్‌ । 

తవ స్యాత్‌ పుత్రసౌభాగ్యం పరం పతిసలోకతా ॥ 140 
భర్తుర్వచన మాకర్ణ్య భర్తారం వాక్యమబ్రవీత్‌ ॥ 141 
చక్టలేఖా- 

గచ్చామి జలహేతోస్తు గచ్చ త్వం పురతో మమ । 

తదా జగాను రాజేన! కుశార్థం స స్వభావతః ॥ 142 
సా జగామాథ పానీయ పాత్రమాదాయ భామినీ । 

తామన్వగాన్మాధవో9_పి వటకూటమభిద్రుతః ॥1 148 
తత్రాన్తరే విప్రపుత్రో దదర్శాన్యాం స్రియం పునః । 

వనాన్తరే వసన్తే చ వసన్తీం ద్రుమమూలగామ్‌ ॥ 144 


(= కటిమేఖలయా౭_న్వితామ్‌! 
సునాసాం సుభగాం సుభ్రూం నీలాలకవిరాజితామ్‌॥। 145 


31 16 


శ్రీభవిష్యోత్తరపురాణే, ప్రథమో9_ధ్యాయః 


మదనార్తుడై చంద్రలేఖను సమీపించి “నేను నీతో రమింపగోరుచున్నాని'ని 


పలుకగానే చంద్రలేఖ యాతనితో 136 


చంద్రలేఖ :- 
శరీరము ఎముకలు, మాంసము మున్నగువాటిచే నిండియుండునుకదా! ఒక 
శరీరముతో మరియొక శరీరము కలియుటను సజ్జనులు గర్జింతురు. 187 


అదియునుగాక పగటి సంగమము కూడదని మునులు వచింతురు. మన 
గృహమున తల్లి, తండ్రి, అగ్నిహోత్రుడు, పరమేశ్వరుడు 138 


సూర్యకాంతియు కలవు. కనుగొనుము. కామమును వీడుమిని పలుకగా మాధవుడు 
దానిని విని యిట్లనెను 189 


కూధవుడు:- 
“సుందరీ! నాకు సౌఖ్యము నొసంగుము. నా కోరికను తీర్చుము. నీకు పుత్రుడు 
కలుగును. నీకు భర్తతో సమానమగు లోకము లభింపగలదిని చెప్పినంతనే 140 


చంద్రలేఖ :- 

చంద్రలేఖ యాతనితో నేను నీటిని తెచ్చుటకై పోవుచున్నాను. నీవు నాముందుగా 
నడచు २००८९००० తెలిపెను. మాధవుడు తన యలవాటు ప్రకారం కుశలకై 
బయలుదేరెను. (141-142) 


చంద్రలేఖ 2438 ఘటము తీసికొని బయలుదేరెను. ఆమెను జూచి మాధవుడును 
మల్టిచెట్ల గుబురువైపు తొందర తొందరగా పరిగిడెను. 143 
ఇంతలో మాధవుడు వసంతబుతువులో వనమధ్యమున నొక వృక్షము మొదట 
నిలచి యున్నట్టియు 144 
తెల్లని వస్త్రమును ధరించి మొలనూలు దాల్చి చక్కని ముక్కు కలిగి సౌందర్యవతియి, 
చక్కని కనుబొమలు కలిగి, నల్లని ముంగురులు కలిగి ప్రకాశించుచున్న ఒక 
స్త్రీని గాంచెను. 145 


32 


16/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


ముమోహ విప్రస్తాం దృష్ట్వా సువర్ణాం సుపయోధరామ్‌। 
స్నిగ్గకఇబ్బికసమృ్పద్దాం కోకిలస్వరరజ్ఞీతామ్‌ ॥ 


అజ్ఞానాలిప్తనయనాం అన్యజాం నామ కున్తలామ్‌ । 
పాదేన విలిఖన్తీం గాం జానుస్థితశిరోరుహామ్‌ ॥ 


దృష్ట్వా ఖీన్నమనా భూత్వా చిన్తయన్‌ బ్రహ్మనిర్మితమ్‌! 


స భార్యాం ప్రత్యువాచేదం “గచ్చ ప్రాణప్రియే! గృహమ్‌। 


ఇచ్చా మే పూర్ణతాం ప్రాప్తా త్వద్భృక్యా పరితుష్యతః ॥ 


చన్టలేఖా- 
యుక్తముక్తం త్వయా భద్ర! గచ్చామి భవనం స్వకమ్‌। 
భర్తురాజ్ఞాముపానీయ చగన్దలేభా గృహం గతా ॥ 


యావద్గచ్చతి సా భార్యా తావత్తత్ర స్థితోల_ భవత్‌ । 


గతాయాం స్వప్రియాయాన్తు తాం బాలాం పరిచిన్తయన్‌ ॥ 


శనైరగామ రాజేన! స్మరేణ హృతచేతనః । 

సమీపస్థం మునిం (ప్రేక్ష్య సా రాజన్‌! పృథులోచనా। 
స్వరభేదం ప్రకుర్వన్తీ వాక్యమూచే£_.థ మాధవమ్‌॥॥ 
కున్తలా-- 

మాయాహి మునిశార్దూల! మత్సమీపం మహామతే! । 
స చ తద్వచనం (శ్రుత్వా సహసా వాక్యమబ్రవీత్‌ ॥ 


మాధవః- 

కా త్వం కల్యాణి! భద్రం తే జనితా చ కః । 
ఆవాసస్తవ భద్రం తే కస్మిన్‌ రాష్ట్రే వరాననే! । 
సా చేత్థముక్తా మునినా జాతిమాహ మనస్వినీ ॥ 


కున్తలా-- 
కింమాం పృచ్చసి పాపిష్టాం వ్యభిచారకులోద్భవామ్‌। 
అన్యజాన్యజయోర్జాతాం సురామాంసాశినీం ఖలామ్‌॥ 


33 


146 


147 


148 


149 


150 


151 


152 


153 


154 


17 


17 


శ్రీభవిష్యోత్తరపురాణే, ప్రథమో9_ధ్యాయః 
చక్కని రంగుకలిగి చక్కని పాలిండ్లు కలిగి నునుపగు రవికను ధరించి కోకిల 
స్వరమువలె మధురస్వరము కలిగి 146 


కాటుకచే కండ్ల నలంకరించుకొని మోకాటిపై తల వెంట్రుకలను విరియ బోసుకుని 
కాలితో భూమిపై వ్రాయుచు కూర్చునియున్న కుంతలయను చండాలకన్యను 147 


గాంచి చతురాననుని సృష్టినిగూర్చి విచారించుచు మనమున ఖేదము నందుచు 
తన భార్యతో “పియతమా! ఇంటికేగుము. నీ భక్తిచే సంతసించుచున్ననా కోరిక 


నెరవేరినదిని నుడువగా 148 
చంద్రలేఖ :- 

చంద్రలేఖ “స్వామీ! చక్కగా పలికితిరి. నేను నా యింటికేగుదునని భర్త 
యాజ్ఞనుకొని వెడలిపోయెను. 149 


మాధవుడామెను వెడలునంతవర కచ్చటనే యుండి యామె చనినంతనే తాను 
కనిన బాలికనే తలంచుచు 150 


మన్మధావిష్టచిత్తుడై మెల్లగా నామెవద్దకు వెళ్ళగానే విశాలనేత్రములుగల యామె 
తన సమీపమునున్నట్లు మాధవుని జూచి తొడ్రుపడుచు 151 


కుంతల :- 
మునీంద్రా! బుద్ధిశాలీ నావద్దకు రావలదిని హెచ్చరించగా నాతడామెను 152 


మాధవుడు :- 

కల్యాణీ! నీవెవతెవు? నీ తలిదండ్రులెవరు? నీ నివాస మేరాష్టముననున్నది?” 

అని ప్రశ్నించెను. మాధవుడిట్లు ప్రశ్నింపగా నామె తన జాతి నీవిధముగా జెప్పెను. 
153 


కుంతల-- 

వేశ్యాకులమున జనించిన పాపాత్మురాలనగు నన్నెందులకు ప్రశ్నింతువు? నా 

తలిదండ్రులు చండాల జాతివారు. నేను కల్లు మాంసములను తిను దుష్టురాలను. 
34 


17/51 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
మధ్యదేశే నివాసో మె కిం త్వం పృచ్చసి భూసుర!। 
వేదవేదాన్తవేదింస్త్వ్రం న మాం ద్రష్టుమిహార్దసి ॥ 


మాం స్పష్టుం క్రీడితుం వాపి కథమిచ్చసి మూఢధీః। 
ఏవమాదిప్రజల్పన్తీం మాధవస్తామథాటబ్రవీత్‌ ॥ 


మాధవః- 
వృథా నారాయణాజ్ఞాతో బ్రహ్మా లోకపితామహః । 
అన్ఫమేనం మహారాజం మన్యతే మే మతిస్సదా ॥ 


వృధా యజ్ఞనయామాస వనితాం వనహేతవెే । 
తథా9_పి మమ బుద్ధిస్తు త్వయ్యేవ రమతే సదా ॥ 


యతస్త్వయ్యేవ నిరతం మనో మే కృతవానజః I 
అతో మనో మే సమభూర్య జీవయాద్య శుచిస్మితే ॥ 


కున్తలాం- 
కులాటనం ప్రకుర్వాణాః కులమాశతమాకులమ్‌ । 
దహస్తీతి వదన్తిస్మ కులజా వరమానినః ॥ 


మాధవః- 

లవణోదకజాతాని రత్నాని వివిధాని చ | 
అజ్లీకుర్వన్తి దేవాశ్చ తేజఃప్రాధాన్యకారణాత్‌ ॥ 
తస్మాదహం సురూపత్వాత్‌ త్వయి భోగం కరోమి చ। 
నరకం వా మృతో యాస్యే పితృభిస్సహ సుస్మితే! ॥ 


ఇత్యేవముక్తా ద్విజబాలకేన రురోద కన్యా తరుణా9_రుణాభా । 
కున్తలా :- 
దివౌకసో విప్రవరో విమోచ్యో దోషాదముష్మాదసతీప్రసజాత్‌ ॥ 


35 


155 


156 


157 


158 


159 


160 


161 


169 


168 


18 


18 


శ్రీభవిష్యోత్తరపురాణే, ప్రథమో9_ధ్యాయః 
నా నివాసము మధ్యదేశమున కలదు. వేదములను వేదాంతముల 23९80655 నీవు 


నన్ను చూచుటకైన తగవు. 155 
అట్టితరి నన్ను తాకుటకు నాతో విహరించుటకు నజ్ఞానివై యేల కోరుచున్నావనని 
యనేక విధముల పలుకుచుండగా, 156 
మాధవుడు :- 

లోకములకు పితమహుడగు (బ్రహ్మ శ్రీమన్నారాయణు నుండి జనించుట 
నిరుపయోగము. నే నాతనిని గ్రుడ్జివాడనియే తలంతును. 157 


నీ వంటి సౌందర్యవతిని యడవి పాలొనరించిన బ్రహ్మ గ్రుడ్డివాడేకదా, అయినను 
నా బుద్ధి నీయందే కీడించుచున్నది. 158 


(బ్రహ్మ నా మనసును నీ యందే లగ్నమగునట్లొనర్చుటం జేసి నా మనోరథము 
నీడేర్చి నన్ను బ్రతికింపుమిని యనునయ వాక్యముల పలుకుచుండగా,159 


కుంతల :- 

కుంతల యాతనితో - కుల విపర్యాసముల నొనరించువారు నూరు తరముల 
వరకు కులనాశకులగుదురని సద్వంశ సంజాతులగు పండితులు వక్కాణింతురని 
తెలిపెను. 160 


మాధవుడు :- 
ఆ మాటను విని మాధవుడు - తేజమే ప్రధానమగుటం జేసి ఉప్పు సముద్రమున 
పుట్టిన పలువిధ రత్నములను దేవతలు సైతమాదరించుటలేదా? 161 


కావున నీవు సౌందర్యరాశి వగుటచే నిన్ననుభవింతును. నేను చనిపోయిన పిమ్మట 


పితృదేవతలతో గూడ నరకమున కేగినను సమ్మతమే. 162 

కుంతల ;- 

అని మాధవుడు పలికినంతనే బాలసూర్యునివంటి కాంతిగల కుంతల గట్టిగా ఓ 

దేవతలారా! వేశ్యాంగనతో బ్రాహ్మణుడు మాటలాడరాదు. 163 
86 


18/51 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
దిగ్దేవతాయాశ్చ గణాధిపా యే 
భాన్విన్దుపూర్వాశ్చ నవగ్రహా యే । 
శృణ్వన్లు వాక్యం మమ తే వృథాల_యం 
విప్రో మృతిం యాస్యతి పాపసజ్లాత్‌ ॥ 


విలలాప మహారాజ! బ్రాహ్మణార్థం సుమధ్యమా । 
మా స్పృశాద్య మహీదేవ! పాపినీం వ్యభిచారిణీమ్‌ ॥ 


కః స్పృశేదగ్నిమార్తస్సన్‌ సర్పం వ్యాఘ్రం గజం ద్విజ! । 
పరపత్స్యో హి తత్తుల్యాః కిము చణ్జాలకన్యకా ॥ 

ఉత్తమం పదమాస్థాయ నీచా ఇచ్చన్యధోగతిమ్‌ । 

జ్ఞానినో న తథా విప్రాః తవ బుద్ధిస్తు తాదృశీ ॥ 

జాతీ ద్వే నిర్మితే పూర్వం విష్ణునా ద్విజసత్తమ! । 

స్త్రీత్వం పుంస్త్వం యథా తద్వత్‌ చాతుర్వర్హణ్చ భూసుర! ॥ 
బ్రాహ్మణస్య బ్రహ్మయోన్యాం రన్తుమిచ్చా ప్రశస్యతే । 
తథా9_న్వేషాజ్బ వర్ణానాం స్వస్వజాతౌ ప్రశస్యతే ॥ 


విపరీతమిమం మన్యే ధర్మత్యాగం ద్విజన్మనామ్‌ I 
శరీరం తవ విష్రేన! వేదపూతం విశేషతః ॥ 


బుతుకాలే చ యన్నాతుః తవ పిత్రా సమాగమే । 
రేతః సృష్టం వేదపూతం గర్భాధానమిదం విదుః ॥ 


సీమన్తం కల్పయామాసుః మనైః వేదమయెర్దిజ! । 
దశమే మాసి సమ్రాప్తే ప్రాసూత జననీ తవ ॥ 


37 


164 


165 


166 


167 


168 


169 


170 


171 


179 


19 


19 


శ్రీభవిష్యోత్తరపురాణే, ప్రథమో9_ధ్యాయః 


ఓ దిక్సాలకులారా! గణాధిపతులారా! ఈ దోషమునుండి ఈ (బ్రాహ్మణుని 
కాపాడుడు. చంద్రాది నవగ్రహములారా! నీ మాటను వినుడు. ఈ (బ్రాహ్మణుడ 
నావశ్యకముగా పాపాత్మురాలనగు నన్ను కూడుటంజేసి మృతినొందనున్నాడు. 
ఈతనిని రక్షింపుడు అనెను. 164 


బ్రాహ్మణుని గూర్చి మిక్కిలి దుఃఖించుచు విప్రోత్తమా! వేశ్యంగనను పాపాత్మురాల 
నగు నన్ను తాకకుము. 165 


ఆర్హుడనగు నెవ్వడైన నగ్నిని ముట్టుకొనునా? సర్పము చెంతకేగునా? పులిని 
సమీపించునా? మత్తగజము నెదుర్మొనునా? పరస్రీలు నట్లే సమీపింపరానివారు. 
ఇక మాతంగ కన్నియను గూర్చి వేరుగ చెప్పునదేమున్నది? 166 


మూఢులు గొప్ప పదవిలో నుండియు నధోగతి నందగోరుదురు. జ్ఞానులట్లు 
కోరుకొనరు. కాని, నీ బుద్ధి యధోగతినే కోరుచున్నది కదా! 167 


పూర్వము స్రీజాతియనియు, పురుషజాతియనియు, రెండే జాతులు. విష్ణువుచే 
నిర్మింపబడినవి. అట్లే వర్ణములును నాలుగేగదా! 168 


బ్రాహ్మణునకు బ్రాహ్మణజాతి కన్యయు నితర వర్ణముల కితరవర్ణ కన్యలును 
తమ జాతికి తగినట్లా కన్యలతో రమింపవలెనని కోరుట యుక్తమైనది. 169 


బ్రాహ్మణులు తమ వర్ణాశ్రమ ధర్మములను వీడుట విపరీతమని తలంతును. 
అదియునుగాక నీ శరీరము వేదమంత్రములచే పవిత్రమైనది 170 


నీ తల్లి బుతుకాలమున నీ తండ్రితో సంగమించగా వేదపఠనముచే పవిత్రుడగు 
నీ తండ్రి రేతము నీ తల్లియందు ప్రవేశింప జేయబడినది. దీనినే గర్భాధానమని 
యందురు. 171 


అనంతరము వేదమంత్రములతో సీమంతము నొనరించిరి. పదియవ మాసము 
రాగానే నీ తల్లి నిన్ను కనెను. 172 


38 


19/61 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
తదా పిత్రా జాతకర్మ కృతం నామ చ మన్రవత్‌ । 
అన్నప్రాశనచౌలాది బ్రహ్మవాచనపూర్వకమ్‌ ॥ 


అగ్నిసాక్షివిధానేన ప్రాప్తదారః కృతో భవాన్‌ । 
అధీతవేదశాస్త్రస్సన్‌ అహితాగ్నివతే స్థితః ॥ 


ఏతాదృశస్య దేహస్య మయా సజ్ఞః కథం భవేత్‌ । 
కర్ణౌ హరికథాః శ్రుత్వా పావితౌ నాసికా తవ ॥ 


హర్యర్పితసుగన్థేన పావితా జఠరం తవ । 
వాసుదేవార్చితాన్నేన పవిత్రం పురుషర్షభ! ॥ 


కృష్ణార్చన ప్రసజ్లేన కరౌ పావనతాం గతౌ । 
హరినామకలాపేన జిహ్వా తే పావనాత్తికా ॥ 


పుణ్యక్షేత్రానుచారేణ పాదౌ తే పావనీకృతౌ । 
ఏతాదృశేన దేహేన కథం సజ్ఞం ప్రశంససి ॥ 
మమాపి శ్రుణు మాహాత్యం దేహస్యామితదోషిణః । 
అవాచ్యవచనైః క్యూరైః జిహ్వా మే దహ్యతే సదా ॥ 


సురామాంసాశనేనైవ జఠరే గుల్మ మాగతమ్‌ । 
వ్యభిచారకథాలాపాత్‌ కర్ణౌ మే శిధిలీకృతౌ ॥ 


పాదౌ జారగృహం గత్వా పాషాణసదృశౌ మమ । 
గోవధాన్న్మే కరౌ క్రూరౌ యమదణ్జసమప్రభా ॥ 

ఏతాదృశస్య దేహస్య త్వయా సజ్ఞః కథం భవేత్‌ । 
ఉత్తమో నీచతాం ప్రాప్య కథం స్వర్గం గమిష్యతి ॥ 


39 


178 


174 


175 


176 


177 


178 


179 


180 


181 


182 


20 


20 


శ్రీభవిష్యోత్తరపురాణే, ప్రథమో9_ధ్యాయః 
అపుడు నీ తండ్రి నీకు జాతకర్మము నాచరించి మంత్రమువలె పవిత్రమగు 
నామకరణము నొనరించెను. మంత్రోచ్చారణ పూర్వకముగా అన్నప్రాశనము, 
పుట్టువెంట్రుకలు, చెవులు కుట్టుట మొదలగు విధులను నిర్వర్తించెను. 173 


అగ్నిహోత్రుని సాక్షిగా నుంచుకొని అగ్నిహోత్ర విధానముతో నీకు వివాహము 
జరిగెను. నీవు వేదశాస్తములను చదివి నిత్యాగ్నిహోత్రముల నొనరించుచు పవిత్ర 
మొనరించు కొనియున్న 174 


నీ దేహమునకు నాతో సంగమించుటెట్లు పొసగును! నీ చెవులు విష్ణుకథలను 
వినుటచేతను, నీ ముక్కు 175 


విష్ణునకు సమర్పించి తీసిన తులసీదళ పరిమళము నాఘ్రాణించియు, నీ గర్భము 
శ్రీమన్నారాయణునకు నివేదించిన యన్నమును భుజించుటచేతను. 176 


నీ చేతులు శ్రీమన్నారాయణ పూజాతత్పరత చేతను, నీ నాలుక హరినామ సంతత 
స్మరణాభ్యాసము చేతను. 177 


నా పాదములు పుణ్యక్షేత్రముల కేగుటచేతను పవిత్రత నొందియుండగా హేయమగు 
నా శరీరముతో పొందెట్లు పొసగును. 178 


వచింప నలవికాని దోషములకు తాగు నా శరీర మాహాత్యమును కూడ వినుము. 
నా నాలుకెల్లపుడును పలుకరాని పరుష భాషణముచే దహింపబడుచున్నది. 179 
మద్యమాంసముల భుజించుటవలననే గర్భమునదుష్టరక్తమువలన కలుగు 


వ్రణముద్భవించినది. అనవరత జారకథా ప్రసంగమున నా చెవులు జీర్ణించి 
యున్నవి. 180 


జారుని యింటికేగి యేగి నా పాదములు సౌకుమార్యమును వీడి కఠినములైనవి. 
గోహత్యలచే చేతులు యముని దండమువలె కూరములై కన్పట్టుచున్నవి. 181 


ఇట్టి వికృతశరీరముతో నీకు పొందెట్లు పొసగును? ఈ ఉత్తముడధఃపతితుడై 
స్వర్గము నెట్లు పొందును? 182 


40 


20/61 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
పరస్తీసజ్ఞదోషేణ బహవో నరకాన్‌ గతాః । 
తస్మాదుత్తిష్ట భద్ర ठ తవ దాసీ భవామి భోః । 
వనితావచనం [శ్రుత్వా వాక్యమూచే ద్విజాత్మజః ॥ 
మాధవః- 
త్వదీయసజ్లో బహుకాలపుణ్య ప్రభావజో ముక్తికరః శుభావహః । 
దైవేన యోగేన హరేః ప్రసాదాత్‌ పుణ్యేన లబ్ధః పురుషార్థహేతుః ॥ 


తస్మాద్భజస్వానుగతో9_ స్మి భామిని! । 

త్యజాద్య లజ్ఞాం కురు మే మనోగతమ్‌ ॥ 

గచ్చన్యద్య మమ ప్రాణాః త్వద్వియోగేన కేవలమ్‌ । 
తస్మాజ్జీవయ భద్రం తే మరణాభిముఖబ్బు మామ్‌॥ 
ఏవముక్తా ద్విజేన్హేణ పృథుశ్రోణీ సముత్ధితా । 
పలాయనాయా౭_శు మతిం చక్రే చణ్జాలకన్యకా ॥ 
ధావమానామనుద్రుత్య మాధవస్తాముపాస్ప ० I 
రౌవరం జనకస్యాపి జనన్యాః కులయోః (ధ్రువమ్‌ ॥ 
స్యాదితి (కోశమానాం తాం మాధవో మన్మథా౭_ హతః। 
బలాత్మరేణ సబ్బహ్య బుభుజే భోగ ముత్తమమ్‌ । 
భోగాత్యయే ద్విజం బాలా వాక్యమూచే మనస్వినీ ॥ 
కున్తలా :- 

అద్య ప్రభృతి భో విప్ర! పతిస్త్రం మమ భూసుర! । 
త్యజ యజ్ఞోపవీతం త్వం ముణ్బయిత్వా శిరస్తథా ॥ 
అబ్రాహ్మణ్యముపాగమ్య భుజ్ఞ గోమాంసముత్తమమ్‌ । 
పిబ మద్యోదకం శీఘ్రం చణ్టాలత్వముపా శ్రితః ॥ 


తద్వాక్యమాకర్ణ తదా తయోక్తం సర్వమాచరన్‌ । 
చణ్జాలాచరితాచారం జగామ విధిచోదితః ॥ 


41 


183 


184 


185 


186 


187 


188 


189 


190 


191 


192 


21 


21 


శ్రీభవిష్యోత్తరపురాణే, ప్రథమో9_ధ్యాయః 
పరాంగనా సంపర్మదోషమున ననేకులు నరకమున కేగిరికదా! కావున నీవు 
జాగరూకుడవగుము. నీకు శుభమగుగాక! నేను నీకు దాస్యము నొనరింతు” నని 
పలుకగా మాధవుడు 183 


నీతో చెలిమి నా కనాదికాలపుణ్యముచే సంప్రాప్తమైనది. మోక్షహేతువు. శుభకరము, 
అదృష్టవశమున, శ్రీమన్నారాయణుని యనుగ్రమున పురుషార్థప్రదాయియై 
లభించినది. 184 


కావున నో సందరీ! నన్ను ఆదరింపుము. నిన్ననుసరింతును. సిగ్గునువీడి నా 
కోరికను తీర్చుము. 185 


నీ వియోగమాత్రముననే నా ప్రాణములు పోవుచున్నవి. కావున మృత్యువాత 
బడనున్న నన్ను బ్రతికింపూమని 186 


పలుకుచుండగా చండాల బాలికయగు కుంతల లేచి పరుగెత్తుట కుద్యుక్తురా 
లాయెను. 187 


మాధవుడు పరుగిడుచున్న కుంతల వెంట పరుగిడి “మాధవా! నీ తలిదండ్రుల 
వంశములు రెంటికిని రౌరవనరకము తప్పక సంటప్రాప్తించు”నని కుంతల 188 


మొర పెట్టుచున్నను మదనావిష్టుడై బలాత్మారముగ నామెను పట్టుకొని రమించెను. 


నంతర మా యువతి మాధవునితో 189 
కున్తలా ~ 

ద్విజోత్తమా! నేటినుండి నీవు నాభర్తవైతివి. యజ్ఞోపవీతము నావల పారవేయుము. 
తలను గొరిగించుకొనుము. 190 


నీవు బ్రాహ్మణ్యమునుండి భ్రష్టుడవైతివి. చండాలుడవైతివి. చక్కని గోమాంసమును 
భుజింపుము. కల్లుత్రాగు”మని తెలుపగా 191 


నాతడామె చెప్పినదానినెల్ల ఆచరించుచు దైవయోగమున చండాలవర్తను డాయెను. 
192 
42 


21/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


విప్రస్తయా సమేతస్తు కృష్ణవేణీనదీతటమ్‌ । 
ద్వాదశాబ్దం వసన్‌ విప్రః తత్సజ్ఞపరిమోహితః ॥ 


అనిత్యత్వాచ్చరీరాణాం కాలపాశేన యన్రితా । 
జగామ మరణం రాజన్‌! కున్తలా నీలకున్తలా ॥ 


తయా విరహితః శ్రీమాన్‌ మాధవో దుఃఖకాతరః । 
అచరద్భువనం సర్వం ఉన్మాదేనోదృృమ న్నివ॥ 


అకస్మాద్దెవయోగేన రాజానశ్చౌత్తరాస్తదా । 
యాత్రార్ధం సముపాజగ్ముః వరాహస్య చ పర్వతమ్‌॥ 
మార్గమధ్యే దదర్శాసౌ మాధవస్తాన్మహీపతీన్‌ I 
గచ్చన్నేవ చ తైస్సార్ధం తదుచ్చిష్టాన్నభోజనః ॥ 


ప్రాప సర్పగిరిం రాజన్‌ దైవయోగేన కర్మణా । 
తే రాజానస్తత్ర గత్వా తీర్థే కపిలసంజ్ఞికే ॥ 


స్నాత్వా భక్తిభరోపేతాః వపనం చక్రు రాదరాత్‌ । 
మాధవః స్వయ మహ్యేత్య వాపయామాస వై శిరః ॥ 


పార్వణాని ప్రకుర్వన్తః తత్ర రాజన్‌ క్షితీశ్వరాః । 
धक చ సుసంహృష్టాః శ్రాద్దీయాని దదుస్తదా ॥ 
స ® -2 


మాధవో౭_పి శుభే తీర్థే స్నాత్వా తద్వచ్చ పార్వణమ్‌। 
కుర్వన్‌ పిణ్డాన్‌ మృదా కృత్వా పితృభ్యః (శ్రద్ధయా దదౌ॥ 


దైవాత్తత్మర్మణెవాసౌ తదా9_ భూద్గతకల్శషః । 
తస్మాద్యో మానవో భక్త్యా కుర్యాత్తీర్ధావగాహనమ్‌ ॥ 


పితృశ్రాద్ధం పిజ్ణదానం ముక్తిస్తస్య న సంశయః । 
మృత్సిణ్ణం కృతవాన్‌ విప్రః పుణ్యక్షేత్రే పురాతనే ॥ 


43 


193 


194 


195 


196 


197 


198 


199 


200 


201 


202 


203 


22 


22 


శ్రీభవిష్యోత్తరపురాణే, ప్రథమో9_ధ్యాయః 


కుంతలా స్నేహాసక్తచిత్తుడై ఒడలెణుంగక మాధవు డామెతో కృష్ణవేణీ నదీ తీరమున 


పండైండు సంవత్సరములు వసించెను. 193 


నల్లని ముంగురులుకల కుంతల, శరీరము లనిత్యములగుటంజేసి కాలగతి 


त्न 


నిబద్దయై మరణించెను. 194 


® 


ఆమె విరహముచే కలిగిన దుఃఖమనుభవింప జాలక మాధవుడు పిచ్చిపట్టిన 
వానివలె భూమియందంతటను సంచరించెను. 195 


తలవనితలంపుగా విధివశమున ఉత్తర దేశీయులగు రాజులు యాత్రకొరకు వరాహ 
పర్వతము వద్దకు చనుదెంచిరి. 196 


మాధవుడు కొంతదవ్వేగిన పిమ్మట వారినిగాంచి వారు భుజింపగా మిగిలినదానిని 
భుజించుచు వారి వెనుకనే పయనించుచు 197 


శేషాచలమునకేగెను. రాజులును శేషాచలమున కేగి కపిలతీర్థమున స్నానమాచరించి 
198 


అతిశయిత భక్తి భావముతో శ్రద్దాళులై తలలను గొరిగించు కొనిరి. మాధవుడును 
వారితోగూడ నేగి తన తలనున్ను గొరిగించుకొనెను. 199 


రాజులందరును సంతసమున (శాద్ధమునకు సంబంధించిన పిండ(ప్రదానముల 
నొనరించు చుండగా 200 


మాధవుడును పవిత్ర తీర్థమున స్నానము నాచరించి వారివలెనే పిండప్రదానమునకై 
మట్టితో పిండములనొనంచి పితృదేవతలకు శ్రద్ధతో నొసంగెను. 201 


భాగ్యవశమున ఆమాత్ర కార్యముచే నాతడు పాపవిముక్తు డాయెను. కావున నీ 
పుణ్యతీర్థమున భక్తితో స్నానము నాచరించి 202 
పితృశ్రాద్ధమును పిండప్రదానము నొనరించిన మనుజుడు మోక్షమునందు ననుటలో 


సందియము లేదు. అయ్యో! పితరులకు విప్రడే మట్టిపిండముల నొసంగి తరించెనే. 
ఆహా! 203 


44 


22/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
కిం వర్ణయామః పురుషోత్తమస్య క్షేతస్య తీర్థస్య చ పుణ్యశక్తిమ్‌ । 
మృత్పిణ్ణదానాత్రితరశ్చ తస్య ముక్తిం ప్రపన్నాః మురవైరిశాసనాత్‌ ॥ 


ప్రభాతే విమలే జాతే రాజానో రాజసత్తమ! । 
సమారోహన్‌ గిరి శ్రేష్టం సపుత్రాశ్చ సబాన్థవాః | 


తేషామనుపదం రాజన్‌! ప్రాప శేషగిరిబ్బు సః 
విశ్రామ్యన్తః సర్వ ఏవ తే తస్టుః తత్ర తత్ర చ ॥ 


సో౭_పి తస్థా మహారాజ! మాధవో గిరిమస్తకే । 
భూధరస్పర్శమాత్రేణ తదఘం పర్యకమృత ॥ 


మాధవస్యాభవతృ్మష్టం యథా వై మక్షికాశినః । 
వమన్తమేనం స్వం పాపం సమావృణ్వన్‌ సమన్తతః ॥ 


తదబ్గజాతః కోల_ప్యగ్నిః అద్రిమాహాత్యతస్తదా । 
ప్రజజ్వాల దహన్‌ పాపం సురామాంసాశనోద్భవమ్‌।। 
తస్య దుర్గన్ధధూమేన వాసితాః సర్వదేవతాః । 
తద్భావం వేదితుం దేవాః బ్రహ్మరుద్రపురోగమాః ॥ 


విమానాని విచిత్రాణి భాసయన్తః సమాగతాః । 
ఖమార్లే సంస్థితా స్సర్వే దృష్ట్వా తచ్చరితం నృప! ॥ 


వవృషుః పుష్పవర్నాణి మాధవస్యోత్తమాజ్లకే । 
దృష్ట్వా పితామహః శ్రీమాన్‌ విమానాదవరుహ్య సః ॥ 


మాధవం గతాపాప్మానం యథా హరిరజామిలమ్‌ । 
కృపయోద్ధృతవానేనం కృపాలుర్ద్విజపుజ్జవమ్‌ ॥ 


45 


204 


205 


206 


207 


208 


209 


210 


211 


212 


213 


23 


23 


శ్రీభవిష్యోత్తరపురాణే, ప్రథమో9_ధ్యాయః 
శేషాచలము నందవతరించిన శ్రీనివాసుని యొక్కయు, నా పుణ్యక్షేత్రము 
యొక్కయు, నా పుష్కరిణి యొక్కయు మహిమ నెంతిని వర్ణింతుము? ఆ మట్టితో 
నొనరించిన పిండప్రదానముననే మాధవుని పితృదేవతలును శ్రీమన్నారాయణుని 
యాజ్ఞచే మోక్షమును బడసిరి. 204 


సుప్రభాతమయినంతనే రాజులందరును తమ తమ పుత్రమిత్ర కళత్రములతో 
పర్వతము నధిరోహించిరి. 205 


మాధవుడును వారి వెనువెంట నేగుచు వేంకటాచలమును సమీపించెను. అందరు 
నచ్చటచ్చట విశ్రమించిరి. 206 


మాధవుడును పర్వతశిఖరమున విశ్రమించెను పర్వతమును తాకినంతనే మాధుని 
పాపమంతయు గజ గజ వడంకెను. 207 


సాలిపురుగువలె మాధవుని పాపమంతయు బయటకేతెంచి యాతనిని చుట్టివెచుటచే 
నాతడు చాల కష్టపడెను. 208 


శేషాచలమాహాత్యమున మాధవుని శరీరమునుండి యావిర్భవించిన ज्ञ, 
మద్యపానము మాంస భక్షణములచే సంభవించిన పాపమును దహించివేయుచు 


ప్రజ్వరిల్లను. 209 
ఆ సమయమునందలి దుర్గంధ మన్నిదిక్కుల యందు వ్యాపింపగా బ్రహ్మరుద్రాది 
దేవత లందరును దాని కారణము నెజుంగగోరి 210 
కాంతివంతములగు విచిత్ర విమానములతో విచ్చేసి యాకాశముననుండి యా 
చరిత్ర నవలోకించి 211 
మాధవుని శిరమున పుష్పవర్షమును కురిపించిరి. బ్రహ్మ దానిని జూచి విమానము 
నుండి దిగివచ్చి 212 
“శ్రీమన్నారాయణు డజామీళుని బ్రోచినటులనే శ్రీనివాసుడు మాధవుని దయతో 
నుద్ధరించెనుకదా!” యని 213 
46 


23/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


24 
ఇతి సజ్చిన్తయంస్తస్య నికటం ప్రాప సాదరమ్‌ । 
జిఘ్రంశ్చ తచ్చిరః శ్రీమాన్‌ బ్రహ్మా వాణీ మథాబ్రవీత్‌॥ 214 
భో భో! మాధవ! విప్రేన్ష! గతపాపో౭_సి కేవలమ్‌ । 
స్వామి తీర్ధస్య నికటం గత్వా స్నాత్వా చ తజ్జలే I 215 
వరాహవదనం నత్వా త్యజ దేహం మహీసుర । 
మహీపాలోల థ భూత్వా (త్ర కురు రాజ్యమకణ్దకమ్‌ ॥ 216 
పాబ్దవానాఖ్బు దౌహిత్ర కులే జాతో9_సి కీర్తిమాన్‌ । 
సుధర్మస్య సుతో భూత్వా 9_కాశనామాథ దక్షిణే! 217 
నారాయణపురే వీర! తొబ్బదేశాధిపో భవ । 
తవ పుత్రీ జగన్మాతా జామాతా చ జగత్పతిః ॥ 218 
భవిష్యతి మహారాజ! పశ్చాద్వైకుణ్ణమాప్పుహి । 
ఇతి తస్య వరం దత్వా చతురశ్చతురాననః ॥ 219 
తదా నామ చకారాద్రేః “వేజ్బటాచల” ఇత్యపి । 
సర్వపాపాని “వేం” ప్రాహుః “కటకొతద్దాహ ఉచ్యతే॥। 220 
తస్మాద్వేజ్మటశైలోల యం లోకే విఖ్యాతకీర్తిమాన్‌ 1 
ప్రభాతకాలే ठण्ड! యః కీర్తయతి భూధరమ్‌ ॥ 221 
తస్య పుణ్యఫలం వక్ష్య శృణు రాజన్‌! యథా స్థితమ్‌! 
ఫలం భవే ద్ధవం గజ్లా సేతుయాత్రాసహస్రజమ్‌ ॥ 222 
ఇతిహాసమిదం ప్రోక్తం గౌతమేనోదితం హి మే । 
పుణ్యం పరమకల్యాణం శ్రవణాద్భృద్రదాయకమ్‌ ॥ 223 
ఇతి శ్రీ భవిష్పోత్తరపురాణో 4. శ్రీ వేజ్మటాచలమహోత్ళే 
భగవ క్రీడా ద్రేర్యుగభేదేన వృషభాద్రినామభేదవర్ధనం నామ ప్రథమోలి ధ్యాయః 
यको ० @)° क्क 
47 24 


శ్రీభవిష్యోత్తరపురాణే, ప్రథమో9_ధ్యాయః 
మనమున నాలోచించుచు పాపవిదూరుడగు మాధవుని సమీపించి వాని శిరము 
నాఘ్రాణించుచు మాధవునితో - 214 
బ్రాహ్మణ శ్రేష్ణుడవగు మాధవా! నీ పాపమంతయు సమసి పోయినది. స్వామి 
పుష్కరిణికేగి యా తీర్ధమున స్నానము నొనరించి 215 


వరాహస్వామిని సేవించి నీ శరీరమును వదలి వేయుము. అనంతరము క్షతియుడవై 
నిరాటంకముగ రాజ్యపాలన మొనరింపుము. 216 


పాండవులకు మనుమడగు పరీక్షిన్మహారాజు కులమున నావిర్భవించితివి. దక్షిణ 
దేశమున నారాయణపురమున సుధర్ముని పుత్రుడవై యాకాశరాజను పేరుతో 


కీర్తిమంతుడవై తొండదేశమున కధిపతివి కమ్ము. धधि 
లోకమాతయగు లక్ష్మి నీ కుమార్తెయు, సకలలోక ప్రభువగు శ్రీమన్నారాయణు 
డల్లుడును కాగలరు. 218 
అనంతరము నీవు వైకుంఠమున కేగెద” వనివరము నొసంగి 219 


పర్వతమునకు “వేంకటాచలిమను నామము నుంచెను. “వేం” అనగా పాపములు. 
“కటి” అనగా దహింప జేయునిదనియు శబ్బార్ధముకదా! 220 


కావున నీ పర్వతము ప్రపంచమున వేంకటాద్రియని ఖ్యాతిని గడించెను. 
వేకువజామున మేల్మాంచి నంతనే యీ పర్వత నామము ననుసంధించు వానికి221 


గంగ, సేతు స్నానములు వేలకొలది పర్యాయము లాచరించిన కలుగు ఫలితమును 
తప్పక పొందకలుగుదురని యదార్ధముగా తెలుపుచున్నాను, వినుము. 222 


ఈ చెప్పబడిన ఇతిహాసమును (చరితమును) గౌతముడు నాకు తెలిపెను. ఈ 
చరితము మిక్కిలి శుభదాయకము. వినుటవలన మంగళప్రదమునై వెలయుచున్నది. 
228 
ఇది శ్రీ భవిషోత్తర వురాణమున తీర్ణఖందమున శ్రీ వేంకటాచలమావాోత్యుమున 
భగవంతుని (క్రీదాచలమునకు యుగముల తారతమ్యముచే వృషభాద్రి మొదలగు పేరులు 
కలుగు వృత్తాంతమును వర్ణించుట యనెడి మొదటి యధ్యాయము. 
०० क 
48 


24/51 Venkatachala mahasmyam/1Part(file-ii) 


జనకః- 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


అథ ద్వితీయోల_ ధ్యాయః 
భగవతః శ్రీవైకుణ్జాత్‌ వేజ్బటాచలాగమనమ్‌ 


25 


మరుత్రాహాహిరాజం తం భగవానాగమిప్యతి । 
ఇతి త్వయోదితం పూర్వం తన్మమాచక్ష్వ విస్తరాత్‌ ॥ 1 


కథం నారాయణః ప్రాప్తః కేన వా కారణేన భోః! । 
తత్రాగత్య కృతం కిం తు తన్మమాచక్ష్వ విస్తరాత్‌ ॥ 2 


కథం వైకుణ్ఞలోకన్తు త్యక్తవాన్‌ పురుషోత్తమః । 
చరితం తస్య మాహాత్యం తీరానాం పర్వతస్య చ ॥ 8 
ॐ 


వరాహరూపిణో విష్ణోః మాహాత్యం వద విస్తరాత్‌ । 
ఆకాశనామ్నః చరితం రాజ్ఞస్తస్య మహాత్మనః ॥ 4 


యస్య పుత్రీ రమాదేవీ జామాతా చ జగత్పతి: ॥ 
దేవానాణ్చ బుషీణాళ్బు దేవస్రీణాం సమాగమమ్‌॥ 5 


సాత్త్వికదేవతాత్వపరీక్షార్థం భృగోః సత్యలోకాదిగమనమ్‌ 


శతానన్దః- 


పురాతు బుషయ స్సర్వే కశ్యపాద్యా మునీశ్వరాః I 
సన్మఖం జాహ్నవీతీరే సనోషాత్‌ చక్రిరే ద్విజాః ॥ 6 


తస్మిన్మాలే ముని శ్రేష్టో నారదో మునిసత్తమః । 
ఉవాచవచనం విప్రాన్‌ 5०969 యం క్రతూత్తమః ॥ 7 


49 25 


శ్రీభవిష్యోత్తరపురాణే, ద్వితీయో9_ ధ్యాయః 
రండవ అధ్యాయము 


భగవంతుడు శ్రీవైకుంఠమునుండి వేంకటాచలమున కేతెంచుట 
జనకుడు :- 


జనకుడు శతానందునితో - భగవంతుడు వేంకటాచలమున కేతెంచునని 
యాదిశేషునితో వాయువు వచించెనని నీవు తెలియజేయుము. 1 


ఏ కారణమున నెట్లు శ్రీమన్నారాయణుడు వేంకటా చలమున కేతెంచెను? అచ్చటనేమి 
యొనరించెనో దానిని కూడ నాకు సవిస్తరముగ వివరింపుము. 2 


శ్రీమన్నారాయణుడు వైకుంఠమును వదలుట కేమి హేతువు? ఆ చరిత్రను, 
వేంకటాచలమున విలసిల్లు తీర్ధమాహాత్య మును, పర్వతవైభవమును 3 


వరాహరూపధారియగు శ్రీమన్నారాయణుని వైభవమును, మహాత్ముడగు ఆకాశరాజు 
చరితమును 4 


లక్ష్మి యాకాశరాజునకు కుమార్తెయు, శ్రీమన్నారాయణు డల్లుడునయిన విధమును, 


ఆ కొండకు దేవతలు, బుషులు, దేవస్ర్త్రీలరుదెంచిన వృత్తాంతమును విస్తారముగా 
నా కెలతింగింపుిమని యడిగెను. 5 


దేవతలలో సత్వగుణ ప్రధానులగు దేవతలెవరని పరీక్షించుటకై 
భృగుమహర్షి సత్యలోకాదులకేగుట 
శతానందుడు- 
శతానందుడిట్లు చెప్పనారంభించెను. మున్నొకానొక సమయమున కశ్యపాది 
మహామునులందరును గంగాతీరమున నొక మంచియాగము నానందముగా 


నొనరించిరి. 6 

ఆ సమయమున నారదమునీంద్రు డేతెంచి “ఈ క్రతువు నెందుల కొనరించు 

చున్నారు? 7 
50 


25/61 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


26 

కోవా दण्ड యజ్ఞఫలం కోవా ధ్యేయః సురోత్తమః । 
కృతయజ్ఞఫలం కస్య చార్వుతే మునిసత్తమాః ॥ 8 
ఇతి నారదవాక్యన్లు శ్రుత్వా తే మునిపుజ్గవాః । 
సంశయార్థం సమాపన్నాః కథమత్ర విచార్యతామ్‌ ॥ 9 
సమ్మిలిత్వా తదా సర్వే భృగుం బ్రహ్మవిదాం వరమ్‌! 
తమూచుర్భక్తినమ్రాజ్లాః కృతాజ్ఞులిపుటాః స్థితాః ॥ 10 
గచ్చ శీఘ్రం మహాబుద్ధే పరీక్షార్థం సురోత్తమాన్‌ । 
ఇతి తేషాం వచః శ్రుత్వా యయౌ కజ్బుజమన్టిరమ్‌॥ 11 
తత్ర దృష్ట్వా౭_ష్టబాహుం తం సాక్షాద్రహ్మాణమగ్రజమ్‌ । 
చతుర్ముఖ ముదారాజ్ఞం సరస్వత్యా సుసేవితమ్‌ ॥ 12 
చతురాస్య సముద్భూత వేదఘోషవిరాజితమ్‌ । 
దిక్చాలకగణైస్సార్థం కిరీటమకుటోజ్ఞ్వలమ్‌ ॥ 13 
స్తువన్తం జగదీశానం నారాయణమనామయమ్‌ । 
ప్రణమద్భక్తిభావేన మదదీప్తివిరాజితమ్‌ ॥ 14 
పాతయామాస కాయం స్వం పురతః కళ్టుజన్మనః । 
పతితం స భృగుం దృష్ట్వా నోవాచ వచనం విధిః ॥ 15 
తం మత్వా కిజ్బ్చీదజ్ఞానాత్‌ అపూజ్యం మునిపుజ్జవః | 
అలబ్బ్వా స్వాత్మనః కార్యం కైలాసం స బుషిర్యయౌ॥ 16 
కైలాసగిరిమాసాద్య తత్రాద్రాక్షీత్‌ త్రిలోచనమ్‌ । 
కాముకం పార్వతీదేవ్యా క్రీడన్తం నిజమన్టిరే ॥ 17 

ర్‌1 26 


శ్రీభవిష్యోత్తరపురాణే, ద్వితీయో9_ ధ్యాయః 
ఈ యజ్ఞఫలము నందుకొనువాడును, ధ్యానింప తగిన వాడునగు దైవమెవ్వరు? 
చేసిన యజ్ఞము యొక్క ఫలము నెవ్వరికర్పించవలెనని 8 


ప్రశ్నింపగా మునీంద్రులందరును సంశయాందోళిత మనస్ములై దీనినెట్లు 
నిర్ధారింతు”మని యాలోచించి 9 


అందరును గుమిగూడి బ్రహ్మజ్ఞానులలో మిన్నయగు భృగుమహర్షిని సమీపించి 
భక్తిచే వినయ వినమిత గాత్రులై చేతులుజోడించి 10 


“మహాత్మా! దేవతలను పరీక్షించుటకు నీవ సమర్థుడవ. వెంటనే బయలుదేరు”మని 
ప్రార్థింపగా భృగుమహర్షి చతుర్ముఖుని మందిరమున కేగెను. i 


అచ్చట నెనిమిది భుజములచే (ప్రకాశించుచు సృష్టికాద్యుడై సుదృధావయవములు 
కలిగినవాడై సరస్వతీ దేవిచే నారాధింప బడుచున్నట్టియు 12 


నాల్లు ముఖములనుండియు వేదఘోషలు వెలువడుచు, అష్టదిక్సాలురతో గూడి13 


జగత్ర్రభువగు శ్రీమన్నారాయణుని కీర్తించుచున్నట్టియు, ఉజ్జ్వల కిరీటముచే 
నొప్పారుచు శ్రీమన్నారాయణుని భక్తిపూర్వకముగ నమస్మరించుచు రజోగుణజనిత 
యహంకారముచే ప్రకాశించెడు చతుర్ముఖునకు 14 


సాష్టాంగముగ నమస్మరించెను. కాని చతురానను డాతనని పలుకరింపకుండెను. 15 


భృగుహర్షి బ్రహ్మనుగాంచి “ఈతనికి గల యజ్ఞాన లేశమున నీతడు పూజ్యూడుకాడని” 
తలంచి తన పని పూర్తి కాకుండుటచే కైలాసమున కేగెను. 16 


అచ్చటికేగి కాముకుడై పార్వతీదేవితో క్రీడించుచున్న ముక్కంటిని గాంచెను. 17 


52 


26/61 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


తస్మిన్‌ కాలే తమాయాతం నాజానాత్మాముకో హరః। 


ఆగతం సా మునిం దృష్ట్వా పార్వతీ లజ్ఞయా9_వదత్‌ ॥ 


“త్యజ శీఘ్రం మహాబాహో హ్యాగతో మునిపుజ్జవః” । 
ఇతి తస్యా వచః (శ్రుత్వా క్రోధాత్తామవిలోచనః ॥ 


తం హన్తుమద్రవచ్చీఘ్రం బుషిః శాపాన్నిరాకరోత్‌ । 


శశాప స బుషిః శమ్ముం “లోకే త్వం నైవ పూజ్యసే” ॥ 


త్వం శేఫఃపూజనేనై వ లోకే ఖ్యాతిం గమిష్యసి”! 
ఇత్యుక్త్వా స బుషి శ్చాగాత్‌ వైకుణ్ధం హరిమన్దిరమ్‌॥ 
ప్రాకారగోపురద్వార నవతోరణభూషితమ్‌ । 

చతుర్దిక్షు చతుర్వార పాలకైరుపశోభితమ్‌ ॥ 


తత్ర శయ్యాగృహే రమ్యే శేషమజ్బకశాయినమ్‌ । 
లక్ష్యా సమేతం దేవేశం దదర్శ స భృగుస్తదా॥ 


తతాడోరసి గోవిన్టం భృగుః పాదతలేన తమ్‌ । 
తాడ్యమానో హరిః సాక్షాత్‌ ఉత్సాయ వినయాన్వితః ॥ 


పపాత భగవాన్‌ భక్తా బుషిపాదసరోరుహే ॥ 
ఆలిలిజ్లేల థ భక్తైవ చోవాచ బుషిపుజ్జవమ్‌ ॥ 


భృగుం ప్రతి శ్రీవైకుణ్సనాథోక్తవినీతవచనమ్‌ 


శ్రీ భగఠాన్‌- 
“కిమర్థం త్వం బుషిశ్రేష్ట!” మచ్చరీరం కఠోరకమ్‌ । 
అతాడయో9౭_ జరాయుక్తం అభేద్యం దేవమానవైః I 


53 


18 


19 


20 


21 


22 


23 


24 


25 


26 


27 


27 


శ్రీభవిష్యోత్తరపురాణే, ద్వితీయో9_ ధ్యాయః 


మన్మధావిష్ణుడగు రుద్రుడు భృగుమహర్షి రాకను గుర్తింపకుండెను. పార్వతి 
మాత్రమా మహర్షిని గాంచి సిగ్గుపడుచు శివునితో 18 


“మహేశ్వరా! భృగుమహర్షి వేంచేసియున్నాడు. నన్ను విడువు” మని పలుకగా 
యామె మాటలను విని శంకరుడు కోపముచే కనులెజ్టిబారగా 19 


భృగుమహర్షిని చంపుటకై యాతనని సమీపించెను. భృగుమహర్షి శంకరుని “లోకమున 
నీవు పూజింపబడ కుందువు (ण्ड 20 


నీవు లింగాకారముననే పూజింపబడుదు” వని శపించి శ్రీమన్నారాయణు నివాస 
భూమియు, 21 


ప్రాకారములును, గోపురములును, ద్వారములు కలిగి కొంగ్రొత్త తోరణములచే 
నలంకరింపబడి నాల్లు దిశల యందును నలుగురు ద్వారపాలురచే విరాజిల్లుచుండు 


వైకుంఠమున నింపగు పడకటింటిలో నాదిశేషునిచే నమర్చబడిన పాన్సుపై పవళించి 
శ్రీదేవితో కూడియున్న శ్రీమన్నారాయణుని గాంచెను. 23 


వెంటనే భృగుమహర్షి తన యరికాలితో శ్రీమన్నారాయణుని వక్షస్థలమున తన్నెను. 
అంతట అట్లాతనిచే తన్నబడిన శ్రీమహావిష్ణువు పాన్సునుండి లేచి వినయముతో 


భృగుమునీంద్రుని పాదపద్మములకు ప్రణమిల్లి భక్తితో నాతని నాలింగన 
మొనర్చుకొనెను. 25 


భృగుమహర్షితో శ్రీమన్నారాయణుడు వినయోక్తులనాడుట 
శ్రీ భగలానుడు- 
మరియు భృగుమహర్షితో - మునిసత్తమా! మిక్కిలి కఠినమును, యౌవనముచే 
సుదృఢమును భేదింప శక్యముగానిదియు 26 


54 


27/61 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
వజ్రాదష్టగుణాం విద్ధి మచ్చరీరే కఠోరతామ్‌ । 
కిమర్థం తాడితం విప్ర! కోమలాక్రితలేన తత్‌ ॥ 27 


పాదౌ తే కోమలౌ దివ్యౌ మచ్చరీరసమాగమాత్‌ । 
కియద్దుఃఖం సమాపన్నా న జానామి ద్విజోత్తమ! 1” 28 


ఇత్యుక్త్వా ద్విజపాదౌ తౌ ప్రక్షాళ్యోష్టోదకేన వై । 

దధార శిరసా భక్తా విప్రపాదోదకం శుభమ్‌ ॥ 29 
జగృహే సకుటుమృశ్చ సర్వలోకం విడమృయన్‌ । 

“విబుధా దర్శనేనైవ పునన్తి చ జగత్రయమ్‌ ।" 

ఇత్యుక్తో దేవదేవేన బుషిశ్చాగాద్ధరాతలమ్‌ ॥ 30 


భగవతో భృగుకృతసాత్త్వికదేవతాత్వ సమర్థనమ్‌ 
బుషీణామగ్రజాతీనాం సభాయాం స బుషిస్తదా । 
బోధయామాస తాన్‌ సర్వాన్‌ హరిః సర్వోత్తమః స్వయమ్‌ ॥ 31 


హరిః సర్వోత్తమ: సాక్షాత్‌ రమాదేవీ తదన్తరా । 
తదధో విధివాణ్యా చ తదధః శర్వపూర్వకాః ॥ 32 


ఏవం తరతమాత్‌ జ్లేయాః సురదైత్యనరేషు చ । 
ఇత్యేవం బోధితా విప్రాః భృగుణా తత్త్వవేదినా । 
హరిం నిశ్చిత్య సర్వేశం చక్రుస్తస్మై మఖార్చణమ్‌॥ 33 


భృగుపాదాహతికుపితాయాః లక్ష్య్వాః కరవీరపురగమనమ్‌ 
తతస్తు భగవాన్‌ దేవః ఏకాన్తే నిజమనిరే । 


సార్థజ్బ రమయా౭_తిష్టత్‌ తదోవాచ రమా హరిమ్‌ ॥ 34 

శ్రీరమా :- 

గచ్చామి దేవదేవేశ! త్యక్తా ९ త్వాం జగదీశ్వర! | 

తాడితోతి సి జగన్నాథః బుషిణా త్వం జగన్మయః ॥ 35 
55 


28 


28 


శ్రీభవిష్యోత్తరపురాణే, ద్వితీయో9_ ధ్యాయః 
వజ్రముకంటే నెనిమిది రెట్లధిక కలోరమగు నా శరీరమును నీ మృదువగు పాదముచే 
నేల తన్నితివి? 27 


విప్రోత్తమా! మృదువగు మీ దివ్యపాదములు నా శరీరమును తాకుటచే 
నెంతనొచ్చినవో యెజుంగజాలను కదా! 28 


అని పలికి భృగుమహర్షి పాదములను గోరువెచ్చని యుదకముచే కడిగి ఆ 
పవిత్రపాదోదకమును శిరమున భక్తితో జల్లుకొనెను. 29 


సకల లోకనివాసులు నాశ్చర్యమును చెందునటుల తన వారందరిపై నా యుదకమును 
జల్లి “సజ్జనులు దర్శనము చేతనే ముల్లోకములను పవిత్రత నొందింతు”రని స్తుతింపగా 
భృగుమహర్షి భూలోకమునకు మరలి పోయెను. 30 


శ్రీమన్నారాయణుడే సత్వగుణప్రధాన దైవమని భృగుమహర్షి సమర్థించుట 
బ్రాహ్మణోత్తములగు మునీంద్రులచే నమరియుండు సభలో భృగుమహర్షి 
“శ్రీమన్నారాయణుడే సకలదేవతా ద్రేష్టుడ నియు. 31 


శ్రీ లక్ష్మీసమేత శ్రీమన్నారాయణుడే సర్వశ్రేష్ణు డనియు, బ్రహ్మ సరస్వతులు వారి 
(०८०००८५९, రుద్రాదులందరు వారి క్రిందవారనియు 32 


నిట్లే దేవతలలోను, రాక్షసులలోను, మనుష్యులలోను నొకరి కంటె నొకరు తక్కువ 
వారుందురనియు, తెలుపగా మహర్షు లందరును జగదీశ్వరుడు శ్రీమన్నారాయణుడే 
యని నిశ్చయించి యాతనికే యజ్ఞఫలము నర్చించిరి. 33 


భృగుమహర్షి తన్నుటచే శ్రీ మహాలక్ష్మి కోపించి కరవీరపురమున కేగుట 
భృగుమహర్షి వెడలినపిమ్మట శ్రీమన్నారాయణుడు లక్ష్మీ దేవితో వైకుంఠమున 


నేకాంతముగ నుండగా నాతనితో లక్ష్మి 34 

శీ రమాదేవి :- 

దేవాదిదేవా! జగన్నియన్లా! సకల చరాచర ప్రపంచ వ్యాప్తుడవగు 35 
56 


28/51 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
మదాలిబ్గస్థలే దేవ! పాదేనైవ జగత్పతే! । 
కరవీరపురం దివ్యం గచ్చామి గరుడధ్వజ! ॥ 36 


ఇతి (क చ కలహం కృత్వా తు హరిణా సహ । 

రమా జగామ తత్తేతం కరవీరపురాహ్వయమ్‌ ॥| 37 
లక్ష్యన్వేషణార్థం శ్రీవేజ్బటాచలం ప్రతి భగవదాగమనమ్‌ 

యదా గతా మహాలక్ష్మీ తదా నారాయణో హరిః । 


అష్టావింశతితమే ప్రాప్తే ద్వాపరాన్తే కలౌయుగే । 
యస్మిన్‌ దేశే యదా ప్రేమ కలహో౭ స్యాః ప్రశామ్యతి ॥ 38 


కర్మణా యేన చ యథా తత్తథా చ కరోమి తత్‌ । 
ఇతి సజ్మల్ప్య గోవిన్లో లీలామానుషవి[గ్రహః ॥ 39 


మాయావీ పరమానన్గం త్యక్తా వైకుణముత్తమమ్‌। 
గజ్లాయా దక్షిణే దేశే యోజనానాం శతత్రయే ॥ 40 


సువర్ణముఖరీ నామ నదీనాం ప్రవరా నదీ । 
శుకస్య వరదా పుణ్యా హ్యగస్యమునిపూజితా ॥ 41 


తస్యా ఏవోత్తరే తీరే క్రోశార్ధద్వయమాత్రకే | 


శ్రీవేజ్బటగిరిర్నామ వర్తతే పుణ్యకాననః ॥ 42 

సువర్ణగిరిపుత్రస్తు సర్వతీర్థసమన్వితః । 

సాక్షాచ్చేషావతారో9_సౌ సర్వధాతువిరాజితః 1 43 

వైకుణ్ణసదృశో దివ్యో నారాయణసమాశ్రయః । 

శేషమారుతసంవాదాత్‌ ఆగతఃపుణ్యకాననః ॥ 44 
57 


29 


29 


శ్రీభవిష్యోత్తరపురాణే, ద్వితీయో9_ ధ్యాయః 
నీ వక్షస్థలముపై నేను నిత్యనివాసము నొనరించు స్థానమున భృగుమహర్షి తన 
పాదముచే తన్నుటంజేసి నేను నిన్ను విడచి దివ్యమగు కరవీరపురి కేగెదుననెను36 


శ్రీమన్నారాయణునితో ప్రణయకలహము నాచరించి కరవీరపురి కేగెను. 37 


లక్ష్మిని వెదకుటకై & వేంకటాచలమునకు శ్రీమన్నారాయణుడు వచ్చుట 


అంతట శ్రీమన్నారాయణుడు ద్వాపరయుగము గతించిన పిమ్మట యిరువది 
యెనిమిదవ కలియుగమున లక్ష్మిదేవితో తనకు కలిగిన ప్రణయకలహ మేదేశమున 
నుపశమించునో 38 


యే కృత్యమొనరించిన నే దేశమున ప్రణయకలహము వీడి లక్ష్మి ప్రసన్నురాలగునో 
యట్లొనరింతు”నని తరించి విలాసముగా మనుష్య శరీరమును ధరించి విచిత్ర 
సృష్టికర్తయగు 39 


(26060828 పరిపూర్ణానందనిలయమగు పరమపదమును వీడి దక్షిణదేశమున గంగకు 
మూడువందల యోజనముల దూరమున 40 


నదీశ్రేష్టమును, శుకమహర్షికి వరమునొసంగి నదియు, ఆగస్యమౌనీంద్రునిచే 
పూజింపబడిన సువర్ణముఖరీ యను నదికి 41 


ఉత్తరతీరమున రెండున్నర క్రోశుల దూరమున పవిత్రములగు విపినములచే కూడి42 
సువర్ణగిరికి (మేరువునకు) పుత్రుడై సకలతీర్థ రాజోజ్వలమై సాక్షాత్తు ఆదిశేషుని 
యవతారమై సకల ధాతుసంకలితమై, 43 

వైకుంఠమువలె విలసిల్లుచు, విలక్షమైనదై శ్రీమన్నారాయణుని నివాస ప్రదేశమై 


ఆదిశేష వాయు సంవాదమువలన భూలోకమునకు కొనిరాబడినదై 44 


58 


29/61 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


30 
యోజనత్రయవిస్తీర్ణః త్రింశద్యోజనమాయతః । 
వదనం వేజ్కటగిరిః నృసింహాద్రిశ్చ మధ్యమః ॥ 45 
శ్రీశెలః పుచ్చభాగస్థః సర్వక్షేత్రమయో గిరిః । 
సర్వవృక్షసమాకీర్ణః సర్వధాతువిభూషితః ॥ 46 
కునమన్గారపనసప్లక్షోదుమ్బరకింశుకైః । 
పిచుమనెః పారిజాతైః తిగ్రిణీజమ్బుమణ్జలైః ॥ 47 
1 మ్‌ ७० 

సరలైశ్చ మహావృక్షై కృష్ణాగరుభిరజ్చితః । 
తాలహిన్లాలపున్నాగైః దేవదారుభిరాశ్రితః ॥ 48 
హంసకారబ్దవాకీర్ణః బకకోకశుకైర్యుతః । 
కపోతైః క్షీరహం సాద్యైః మృగషణ్జెశ్చ భూషితః ॥ 49 
సింహశార్జూలశరభ క్రోడమాతబ్గవానరైః । 
జమ్మ్బుకైశ్సెవ భల్లూకైః కస్తూరీమృగమాహిషైః ॥ 50 
ఉరగైర్వ్యాలఖద్దెశ్చ గోమాయుఖిరపి (82६६ । 
మల్లికామాలతీజాతి నన్యావర్తెర్విరాజితః ॥ 51 
చమృకాశోకపున్నాగ కేతకైః స్వర్ణకేతకైః । 
ఏవం మనోహరః శ్రీమాన్‌ పర్వతః పుణ్యకాననః ॥ 52 
తరవో దైవతగణాః మృగాశ్చ బుషిపుజ్లవాః । 
పితరః పక్షిణస్సర్వే పాషాణా యక్షకిన్నరాః ॥ 53 
ఏవం ప్రభావో౭ స్య గిరీన్టజన్మనః శ్రీవేజ్బటాద్రేస్తు హరేస్త థైవ । 
జానన్తి న బ్రహ్మశివేన్టపూర్వకాః అత్యల్పవీర్యా మనుజాస్తు కిం పునః? 1154 

ఇతి శ్రీభవిషోత్తరపురాణో 4. శ్రీవేజ్బటాచలమావోత్సే భగవతః శ్రీవైకుణ్జాత్‌ 

వేజ్బటాచలాగమనవర్థనం నామ ద్వితీయోల_ధ్యాయః 
——తి ల (ప్ర क 
59 30 


శ్రీభవిష్యోత్తరపురాణే, ద్వితీయో9_ ధ్యాయః 
మూడు యోజనముల వెడల్పుకలిగి ముప్పది పుణ్యక్షేత్రముల పొడవు కలిగి 
వేంకటాచలము ముఖముగను, నృసింహ పర్వతము నడుముగను 45 


శ్రీశైలము వెనుకభాగముగా గలిగి, సకలపుణ్యక్షేత్ర విరాజితమై, నానావిధ 


తరుమండితమై, సకల ధాతుసంకలితమై 46 
మల్లి, మందార, పనస, జువ్వి మేడి, మోదుగ, వేప, పారిజాత, చింత, నేరేడు తరు 
సముదాయములచే నలంకృతమై 47 


విరివిగా పెరిగిన టేకు వృక్షములు, నీలిచందన వృక్షముల చేతను, తాటి, గిరకతాటి, 
కొండమల్లి వృక్షములచేతను, దేవదారు తరువులచే నలరారుచున్నదై 48 


హంసలు, కన్నెలేడి పక్షులచే నిండినదియు, కొంగలు చక్రవాకములు చిలుకలు 
మొదలగువానిచే కూడినదియు, పావురములు, పాలపిట్టలు, జింకలు మున్నగు 


గుంపులచే నలంకరింపబడినదియు 49 
సింహములు, పెద్దపులులు, ఖడ్గ్డమృగములు, అడవి పందులు, ఏనుగులు, కోతులు, 
నక్కలు, ఎలుగుగొడ్డులు, కస్తూరి మృగములు, అడవి దున్నలు 50 


కొండచిలువలు మున్నగు పెద్దపాములచేతను, నాగుబాములచేతను, ఖద్గమృగముల 
చేత నాశ్రయింప బడినదియు, మల్లె మాలతీ జాజి నందవర్థన మొదలగు 


పుష్పతరుమండితమును, 51 
సంపంగి, అశోక, నాగకేసర, పచ్చపూమొగలి బంగారు రంగుకల మొగలి పొదలచే 
నలంకృతమై హృద్యమగు వేంకటాచలము కలదు. 52 


ఆ కొండపై వృక్షములు, దేవతాసమూహములు, మృగములు, మునీంద్రులు, 
పితృదేవతలు, పక్షులు, వివిధశిలలు, యక్షులు, కిన్నరులు నివసింతురు. 58 
ఇట్టి మహాత్యోపేతమగు నీ వేంకటాచల వైభవమును, ఇచ్చట వేంచేసి యుండు 
శ్రీనివాసుని వైభవమును, బ్రహ్మ, శివ, ఇంద్రాది దేవతలైన నెటుంగజాలరని 
చెప్పవలెనా? 54 
ఇది శ్రీ భవిష్యోత్తర వురాణమున తీర్థఖందమున శ్రీ వేంకటాచలమావోత్యుమున 
శ్రీమన్నారాయణుడు వైకుంఠమునుండి వేంకటాచలమునకు 
విశ్చేయుటయనెదు రెండవ అధ్యాయము సంపూర్ణము. 
यि ० (२) ० क्क 
60 


30/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 

అథ తృతీయోల౭_ ధ్యాయః 

శ్రీ స్వామిపుష్కరిణీ మాహాత్యమ్‌ 
శతానన్దః- 


తస్యోపరి వరా దివ్యా స్వామిపుష్కరిణీ శుభా । 
మత్సుకచ్చపసమ్బాధా జలకుక్కుటభూషితా ॥ 


శింశుమారగణాకీర్ణా మణ్జూకస్వరహుజ్బృతా । 
తీరజైర్వృక్షసజ్జెశ్చ తుజ్జెరాచుమ్బితామృరా ॥ 


గజ్లాదిసర్వతీర్థానాం జన్మభూమిర్విరాజతే । 
తస్యాం యే స్పాన్తి మనుజాః తే ధన్యాః పుణ్యవర్థనాః ॥ 


ధనుర్మాసే సితే పక్షే ద్వాదశ్యామరుణోదయే । 
కాబన్తి విబుధ శ్రేష్టాః మజ్జనం తజ్జలే శుభే ॥ 


కాజ్బ న్తి మనుజాః స్నానం ఇతి భోః కిం వదామి తే! 
ॐ (ॐ శ్రాద్ధాదికర్మాణి పిత్యాణాం కుర్వతే ద్విజాః॥। 


తేషాబ్బు పితర స్తుష్టాః నృత్యన్తి హరిమన్దిరే । 
జన్మనా కిమనేనేహ వ్యర్ధేన భవతామహో! ॥ 


స్నానదానేన తత్తీర్థే మనుజా భాగ్యశాలినః । 
శజ్ఞోనామ నృపః కశ్చిత్‌ స్నానమాత్రేణ రాజ్యగః ॥ 


పురా నారాయణోనామ బ్రాహ్మణోల_జ్లిరసః సుతః । 
స్వామిపుష్కరిణీతీర్ధే మహిమ్నా స్నానజేన హి ॥ 


61 


31 


31 


శ్రీభవిష్యోత్తరపురాణే, ద్వితీయో9_ ధ్యాయః 


మూడవ అధ్యాయము 
శ్రీస్వామిపుష్కరిణీమాహాత్యము 

శతానందుడు - 

ఆ శ్రీవేంకటాచలముపై చేపలు తాబేళ్ళచే నలరు నదియు, నీటి కోళ్ళచే 

నొప్పారునదియు, 1 


అసంఖ్యాకములగు మొసళ్ళచే వ్యాపింపబడి నదియు, కప్పల బెకబెకలచే 
ప్రతిధ్వనించునదియు, ఆకసము నందుకొను నంతటి నిడివిగల వృక్ష 
సముదాయములచే తీరము నిండియున్నదియు 2 


గంగ మొదలగు సకల తీరరాజముల యావిర్భావమునకు కారణమై విలసిల్లు స్వామి 
పుష్మరిణియను పవిత్ర పుష్కరిణి రాజిల్లుచుండెను. ఆ స్వామిపుష్కరిణిలో 3 


ధనుర్మాసమున శుక్షషక్షమున ద్వాదశిరోజున సూర్యోదయమునకు ముందుగా స్నానము 
నాచరించిన మనుజులు ధన్యులు పుణ్యశీలురు నగుదురు. దేవవరులు నీ పుష్కరిణీ 
స్నానము నభిలషింతురనిన నిక 4 


మనుజులాతీర్థమున మునుంగగోరుదురని ప్రత్యేకముగా చెప్పవలసినది లేదుకదా! 
ఈ స్వామి పుష్కరిణీ తీరమున (శాద్దాది కర్మలను పితరుల నుద్దేశించి 
యాచరించువారి ర్‌ 


పితృదేవతలు సంతసించి పరమపదమున నాట్యమొనరింతురు. శ్రీ వేంకటా 
చలక్షేత్రమున నావిర్భవించని మీ జన్మవ్యర్ణము. 6 


ఆ పుష్కరిణిలో స్నానమొనరించిన, దాన మాచరించిన మనుష్యు లదృష్టవంతులు. 
శంఖుడను నొక రాజు పుష్కరిణీ స్నానమాత్రముననే రాజ్యమును పొందెను. 


అంగిరస పుత్రుడగు నారాయణుడను బ్రాహ్మణుడు స్వామిపుష్కరిణీ స్నాన 
మహిమచే 8 
62 


31/51 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
వరం లబ్బా హరిం దృష్ట్వా జగామ హరిమన్దిరమ్‌ । 
రామో౭_పి తత్ర స్నానేన హృతాం సీతామగాత్సురా॥ 9 


ఏవం दए తత్ర స్వామిపుష్కరిణీ శుభా । 
తస్యాః పశ్చిమదిగ్భాగే వరాహవదనో హరిః ॥ 10 


ధరామాలిజ్ఞ్య వల్మీకే ఆస్తే పిప్పలరాజితే । 
త్రికోటితీర్ధజాతానాం జన్మస్థానం స భూధరః ॥ 11 


ఏనం గిరివరం ప్రాప్య భగవాన్వేజ్బటాచలమ్‌ । 
వైకుణ్ణాదధికం మత్వా విచచార తతస్తతః । 
న ప్రాప కిజ్బిదాన్ధానం గూహనార్థం రమాపతిః ॥ 12 


శ్రీనివాసస్య స్వామితీర్థపశ్చిమతీరస్థవల్మీక ప్రవేశప్రకారః 
ఇత్థం విచార్యమాణే తు స్వామిపుష్కరిణీతటే । 
దక్షిణే విమలం దివ్యం వల్మీకం దృష్టవాన్‌ ముదా ॥ 13 


తిన్తిణీవృక్షమూలస్థం భగవాన్‌ జగదీశ్వరః । 
మత్వేత దం పరమం స్థానం తత్ర లీనో భవద్ధరిః । 


ఏవం దేవే స్థితే తత్ర విగతం వత్సరాయుతమ్‌ ॥ 14 
అతీతే ద్వాపరే చైవ త్వష్టావింశతిమే కలౌ । 

అతీతే వత్సరే కశ్చిత్‌ చోళరాజో నృపోత్తమః ॥ 15 
అవతారం సమాపన్నో నాగకన్యోదరే తథా । 

తస్మిళ్చాసతి ६००९१९० బహుపుణ్యఫలప్రదమ్‌ ॥ 16 
బహుక్షీరప్రదా గావః పుత్రా వై పితృవత్సలాః । 

కాలే వవర్ష పర్జన్యః సస్యా వై బహుధాన్యదాః ॥ 17 

63 


32 


32 


శ్రీభవిష్యోత్తరపురాణే, తృతీయో9_ ధ్యాయః 
వరమునుబడసి శ్రీనివానుని దర్శించి వైకుంఠ ధామమునకు చేరెను. 
శ్రీరామచంద్రుడును పుష్కరిణీ స్నానముచే రావణునిచే నపహరింపబడిన సీతను 
పొందెను. 9 


ఇట్లు స్వామిపుష్మరిణినదీ (శ్రేష్టమై యలరారుచున్నది. ఆ నదికి పశ్చిమ దిక్కున 
వరాహరూపుడగు శ్రీమన్నారాయణుడు 10 


భూదేవితో గూడి రావిచెట్టుక్రింది పుట్టలో ప్రకాశించుచున్నాడు. శ్రీ వేంకటాచలము 
మూడుకోట్ల నదీమతల్లుల కవతార కారణమై యున్నది. 11 


ఇట్టి శ్రీ వేంకటాచలమునుజేరి శ్రీమన్నారాయణుడా పర్వతమునే వైకుంఠముకంటే 
నధికముగా తలంచి యిటునటు సంచరించుచు తాను తలదాచుకొనుటకొక 
ప్రదేశమును చూచుచుండ 12 


శ్రీనివాసుడు స్వామిపుష్కరిణికి పడమటి తీరముననున్న పుట్టలో ప్రవేశించుట 


నా పుష్కరిణికి దక్షిణమున నొక నిర్మలమైన గొప్ప పుట్టను 13 


చింతచెట్టు క్రింద సంతోషముతో గాంచి యదియే తన కనువగు ప్రదేశమని తలచి 
యందు ८१५९००८०. ఆ పుట్టలో శ్రీమన్నారాయణునకు పదివేల సంవత్సరములు 
గడచెను. 14 


ద్వాపరయుగము పూర్తిగా గడచి కలియుగమున నిరువది యెనిమిది సంవత్సరములు 
గడువగా నొకానొక 15 


చోళరాజేంద్రుడు నాగకన్య గర్భమునుండి యవతరించి అనేక పుణ్యఫలముల 
నొసంగు భూమండలమునుపాలించుచుండెను. 16 


ఆతని పరిపాలనమున గోవులు మిక్కుటముగా పాలనొసంగు చుండెడివి. బిడ్డలు 

తల్లిదండ్రుల కత్యంత ప్రీతిపాత్రులై యుండిరి. సరియగు సమయమునకు వర్షములు 

వర్షించుచుండెను. పొలములలో మిక్కిలిగా ధాన్యము పండుచుండెను. 17 
64 


32/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
నార్యః పతివ్రతాః సర్వాః పురుషాశ్చ సతీవ్రతాః । 
ఇత్థం శాసతి రాజ్ఞ్యస్మిన్‌ జనా ఆననతత్సరాః ॥ 


ఆకాశనృపగృహే బ్రహ్మాదీనాం ధేన్వాదిరూపేణా స్థితిః 
తస్మిన్మాలే విధిః సాక్షాత్‌ ధేనురూపం సమాశ్రితః । 
బ్రహ్మో ధేనోఃపాలికా౭_ భూత్‌ గోపాలీ కమలా౭_లయా ॥ 


సాక్షాద్రుద్రో వత్సరూపీ తాభ్యాజ్సోయం సమాగతా। 
పశ్యస్తీ పతిమార్గన్తు చోళరాజం సమభ్యగాత్‌ ॥ 


చోళరాజగృహం ప్రాప్య సామౌల్యేన సవత్సకామ్‌ । 
విక్రీయ గాం మహాలక్ష్మీః జగామ నిజధామ చ ॥ 


గృహీత్వా తాం మహీపాలో ముదమాప ప్రియాన్వితః। 
బహుక్షీరప్రదాం తాం సః పుత్రార్థమకరోత్తదా ॥ 


తతో ధేనుసహ(సేణ సాకం శ్రీవేజ్బటాచలే । 
సా గౌర్జగామ నిత్యస్తు రమానాథం విచిన్వతీ ॥ 


తత్ర తత్ర సమాజిఘ్రన్‌ భూధరేగ్దే వృషాకపిమ్‌ । 
విచినోతి స్మ సర్వత్రః ధేనురూపీ విధిస్తదా ॥ 


తతః కాలేన మహతా స్వామిపుష్కరిణీతటే । 
వల్మీకస్థం హరిం జ్ఞాత్వా తుతోష మనసా విధిః ॥ 
సమసిజ్బచ్చ వల్మీకం సమన్తాత్‌ క్షీరధారయా । 
తదా ప్రభృతి నిత్యం తు రాజధేనుగణై స్సహ ॥ 


తత్ర గత్వా చ భక్తైవ వల్నీకే క్షీరనేచనమ్‌ । 
జగన్నాథస్య సమ్రీత్యె ధేనురూపీ పితామహః ॥ 
65 


18 


19 


20 


21 


22 


23 


24 


25 


26 


97 


33 


33 


శ్రీభవిష్యోత్తరపురాణే, తృతీయో9_ ధ్యాయః 
స్రీలు పతివ్రతలై మెలగుచుండిరి. పురుషు లేకపత్నీవ్రతులై యుండిరి. ఇట్లా 
రాజుయొక్క రాజ్యపాలనమున జనులా నందపరవశులై యుండిరి. 18 
ఆకాశరాజ గృహమున బ్రహ్మాదిదేవతలు ఆవు 
మొదలగు రూపములతో నవతరించుట 
ఆ సమయమున బ్రహ్మ ఆవుగను, లక్ష్మిదేవి ఆ యావును గాపాడు గొల్లదానిగను 19 


శివుడు దూడగను రూపునొందిరి. లక్ష్మి గొల్లభామ రూపమున ఆవును దూడను 
వెంటబెట్టుకొని తన భర్త మార్గము నన్వేషించుచు చోళరాజును సమీపించి20 


ఆవును దూడను మూల్యమున కాతనికమ్మివేసి తన గృహమున కేగెను. 21 
చోళరాజు వాటిని గొని సంతసించి చాల పాలనొసంగు నా యావును తన పుత్రుని 
పాలకై యుపయోగించెను. 22 


ఆ గోవు రూపముననున్న (బ్రహ్మ చోళరాజు వేయి గోవులతో కలిసి శ్రీ 
వేంకటాచలమున ప్రతినిత్యము శ్రీనివాసుని వెదకుచు తిరుగుచుండెను. 23 


శ్రీవేంకటాచలమున (శ్రియఃపతికై యచ్చటచ్చట స్థలమును వాసన చూచుచు 
వెదకుచు 24 


చాల కాలమునకు స్వామిపుష్కరిణీ తీరమున పుట్టలోనున్న ట్లుగా నెతింగి బ్రహ్మ 
మనమున సంతసించుచు 25 


ఆ పుట్టనంతను పాలతో తడిపివైచెను. ఆ దినము మొదలుకొని యా గోరూపి 


బ్రహ్మ ప్రతినిత్యము చోళరాజన్యుని ఆలమందతో 26 

ఆ కొండపై కేగి భక్తితో శ్రీమన్నారాయణుడు సంతసించుటకై పుట్టను పాలతో 

తడపుచు 27 
66 


33/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
చకారానుదినం గేహే నైవ క్షీరం దదౌతదా । 
చిరమేవం గతే కాలే చోళరాజసతీ స్వయమ్‌ ॥ 


ధేనుపాలం సమాహూయ వచనం చేదమటబ్రవీత్‌ । 
గవాం పాలక! దుర్చుద్ధే! పయో౭_ స్యాః కిం కరోషిరే? ॥ 


కిం త్వం భుజ్యే౨_.థవా వత్సో భుజ్వే? తద్వద మే ద్రుతమ్‌। 
ఇతి తస్యాః వచః శ్రుత్వా గోపాలో భయవిహ్వలః । 
ఉవాచ వచనం మన్గం రాజభార్యాం సగద్గదమ్‌ ॥ 


గోక్షీరపాయినం శ్రీనివాసం ప్రతి గోపాలకృతతాడనమ్‌ 
న జానేత హజ్బ త త్మర్మ న మయా పీయతే పయః । 
స్వయం పిబతి వా ధేనుః వత్సో వేతిన విద్మహే ॥ 


సత్యం వచనమేతద్ధి విచారం కురు భామిని! । 
ఇతి గోపవచః శ్రుత్వా సా సతీ విహ్వలేక్షణా ॥ 


తాడయామాస తం గోపం రజ్ఞుభిః చర్మనిర్మితైః । 
తతః పరదినే ప్రాప్తే తాడితో రాజభార్యయా ॥ 


కణ్ఞాట్షిబద్ధరజ్ఞుం తాం త్యక్త్వా తత్పృష్టతో యయౌ ॥ 
ధేనుః (ప్రాప్యాథ వల్మీకం దివ్యం తద్ధరిమన్టిరమ్‌ ॥ 


అభ్యషిజ్బత్సయోభిశ్చ స్వపయోధరసమృవైః । 
తాం దృష్ట్వా ధేనుపః కోపాత్‌ కుఠారం హస్తమాత్రకమ్‌ ॥ 


ఉద్ధృత్య తరసా తస్యాః వధోద్యోగం సమాచరత్‌ । 
తదా వల్మీకగః స్వామీ వాత్సల్యం దర్శయన్‌ హరిః ॥ 


“స్వభ క్రహననం లోకే స్వాత్మార్థం సహతే తు యః । 
స ఏవ నరకం భుజ్మే యావ దాచన్దతారకమ్‌” ॥ 


67 


28 


29 


30 


31 


39 


33 


34 


35 


36 


37 


34 


34 


శ్రీభవిష్యోత్తరపురాణే, తృతీయో9_ ధ్యాయః 
గృహమునకేగిన పిమ్మట పాలనీయకుండెను. ఇట్లు చాలకాలము గడచిన పిమ్మట 
చోళనరేంద్రుని భార్య 28 


గొల్లవానిని పిలచి “గోపాలా! దురాత్మా! ఈ ఆవుపాల నేమిచేయుచున్నావురా? 29 


నీవు త్రాగుచున్నావా? దూడ త్రాగుతున్నదా? నాకు వెంటనే బదులు పలుకు” 
మని యడుగగా గొల్లవాడు భయముచే వడంకుచు నామెతో 80 


ఆవుపాల నారగించుచున్న శ్రీనివాసుని గొల్లవాడు దండించుట 
అమ్మా! నేనేమియు నెజుంగను. నేను పాలను త్రాగుటలేదు. ఆవు తానే 
త్రాగివేయుచున్నదో యిెటుంగ జాలను 31 


నేను నిజమునే పలుకుచున్నాను. నీవు పరీక్షింపుమ”ని పలుకగా నా రాణి కోపముచే 
కనులు చలించుచుండ 32 


తోలుచే చేయబడిన త్రాళ్ళతో నా గొల్లవానిని దండించెను. ఇట్లు రాజుభార్యచే 
కొట్టబడిన నా గొల్ల మరుసటి దినమున 33 


గొల్లవాడా యావునకు మెడకును కాలికిని యొకే త్రాటితో బంధమువైచి విడచి 
దాని వెనువెంట నేగెను. ఆవు తిన్నగా శ్రీనివాస నిలయమగు పుట్టచెంతకేగి 34 


తన పొదుగునుండి కారుచున్న పాలనా పుట్టపై ్రవింపజేసెను. దానిని గని 
గొల్లవాడు కోపముతో చేతి పొడవుననున్న గండ్రగొడ్డలి నెత్తి 35 


వెంటనే దానిని చంప ప్రయత్నించెను. అపుడు పుట్టలోనున్న శ్రీనివాసుడు “తమను 
రక్షించుకొనుటకై తమ భక్తులను హింసించుటను గాంచియు మిన్నకున్నవారు నక్షత్రాదు 
లుండునంత కాలము నరకము ననుభవింతు”రను నార్యోక్తిననుసరించి (36-37) 


68 


34/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


మదర్ధే చ కుఠారేణ హనిష్యతి చ గాం ఖలః । 
ఇతి మత్వా రమాకాన్తః శ్రీనివాసో నిరామయః ॥ 


“తుళసీదళమాత్రేణ మామకేనైవ యః పుమాన్‌ । 
పూజయేద్భ క్రిభావేన తం రక్షామీతి మత్సణః ॥ 


ఇయం తు భక్తా మాం నిత్యం సిజ్బతి క్షీరధారయా। 
ఇత్థం విచార్య గోవిన్దః తత్రహారం నిగృహ్య చ ॥ 


స్వయం జగ్రాహ తం ఘాతం మౌలౌ స్వే చ జగత్పతి: । 
కుఠారేణాతితీక్టేన తాడితే వేజ్కటేశ్వరే ॥ 


శిరఃస్ఫోటం సమాపన్నే కుఠారేణ తదోత్ధితా I 
సప్తతాళప్రమాణేన రక్తవృద్ధిరభూత్తదా ॥ 


స తం కోలాహలం దృష్ట్వా గోపాలో మరణం యయౌ। 
హతే గోపే తదా సా గౌః అవరుహ్య గిరేస్తటాత్‌ 11 


రాజానం సమనుప్రాప్య వత్సహీనేన దుఃఖితా । 
లుణ్జనం పరిచక్రేల_థ రాజాగ్రే రాజమనిరే ॥ 


38 


39 


40 


41 


42 


43 


44 


మృతగోపవిలోకనార్దం శ్రీవేంకటాచలం ప్రతి నృపాగమనమ్‌ 
ధ్‌ 


తాం దృష్ట్వా విహ్వలాం గాం సః లుఠస్తీం చారమబ్రవీత్‌ । 
కిమర్థం లుఠతీయం గౌః త్యక్త్వా గోసన్తతిః కుతః ॥ 


గవాసార్థం గచ్చ చారః మేలయైనాం గవాం గణే । 
ఇతి రాజ్ఞా సమాజ్ఞప్తః చారః తత్చృష్టతో యయౌ ॥ 
न ~~ © 


ఆరుహ్య వేజ్కటగిరిం వల్మీకాగ్రముపా[్రితః । 
పతితం ధేనుపం దృష్ట్వా వల్మీకాగ్రాత్‌ సముత్ధ్థితామ్‌।। 


69 


శీర్‌ 


46 


47 


35 


35 


శ్రీభవిష్యోత్తరపురాణే, తృతీయో9_ ధ్యాయః 
నా కొజికై పాలనర్పించు నీ గోవును దుర్మార్గుడు పరశువుతో చంపబోవనున్నాడుగదా 
యని తలంచి, 38 


“తులసీదళము మాత్రముచే భక్తితో నన్ను పూజించువానిని సైతము రక్షింతునను” 


५ 


తన ప్రతిజ్ఞను స్మరించి 39 
(= 


ఈ గోవు ప్రతినిత్యము భక్తితో పాలధార నొసంగుచున్నది కదా! దీనిని రక్షింపవలెనని 
యాలోచించి యా గండ్రగొడ్డలి బ్రేటునడ్డి 40 


తన తలపై వేసికొనెను. అట్లా పదునుగల గండ్రగొడ్డలి తగులుటచే 41 


శ్రీనివాసుని తలపగిలి యేడు తాటిచెట్ల ప్రమాణమున రక్తము (్రవింప 
నారంభించెను. 42 


€ భయంకర దృశ్యమును గాంచి గొల్లవాడు మరణింపగా నా గోవు వేంకటాచలము 
నుండి వంటరిగనే దిగి 43 


రాజును సమీపించి రాజునకెదురుగా రాజమందిరమున తన దూడ చనిపోయెనో 
యన్నట్లు భూమిపై బడి దుఃఖముతో పొరలసాగెను. 44 


చనిపోయిన గొల్లవానిని గాంచుటకు శ్రీ వేంకటాచలము నకు రాజేగుట 


అట్లు పొరలుచున్న గోవునుగాంచి రాజు చారునితో “ఈ ఆవు ఇట్లు పొరలుటకేమి 
హేతువు? గోమందనేల విడచి వచ్చినది? 45 


నీవీ గోవు వెంటజని దీని నాలమందలో కలుపుమ”ని యాజ్ఞాపింపగా నా చారు 
డావు వెంటజని 46 
శ్రీ వేంకటాచలము పైకెక్కి పుట్టదరిజేరి పడియున్న గొల్లవానిని పుట్టలోనుండి వచ్చిన 
47 
70 


35/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
రక్తవృద్ధిం ఘోరతరాం సప్తతాళప్రమాణికామ్‌ । 
సంవీక్ష్య నృపచారోల థ జగామ నృపమన్దిరమ్‌ ॥ 


చారస్తమానమ్య నరేన్దసన్నిధౌ గోపాలకృత్యం సకలం జగాద । 
గోపాలఘాతేన కృతం సరక్తం వల్మీకర[న్దం తమువాచ ధీరః ॥ 


రక్తవృద్ధిం తతః (శ్రుత్వా రాజా విస్మితమానసః । 
ఆరుహ్య నరయానజ్బా శీఘ్రమాగాత్‌ వృషాచలమ్‌॥ 


వల్మీకస్యాన్తికే స్థిత్వా స ఇదం వాక్యమబ్రవీత్‌ । 
కి మిదం భోః మహతృ్మష్టం కేన పాపేన వై కృతమ్‌ ॥ 


ధేనుపాలస్య మరణం వల్మీకం రక్తపూరితమ్‌ । 
గవా వృత్తాన్తకథనం కిమిదం వేజ్మటాచలే । 
ఇతి రాజవచో£_ శ్రౌషీత్‌ వల్మీకస్టో జగత్పతిః ॥ 


ఉద్భిద్య వల్మీకమనన్త వీర్యవాన్‌ అనన్తశైలేనతలం సమాశ్రితః । 

శ్రీస్వామితీర్థస్య చ దక్షిణేతటే వల్మీకగః శ్రీభగవానువాచ ॥ 

సగద్గదోత్మణ్ఞసమాకులాననః సరక్తబాష్వ్పోదకపూర్ణలోచనః । 

చోళం నృపేన్షం బహునిష్టురం గిరా సశజ్ఞచక్రప్రతిమాం సమాశ్రితః ॥ 
నృపం ప్రతి వల్మీకనిర్గతశ్రీనివాసశాపః 

శ్రీ భగఠాన్‌ :- 

పాపిష్ణో9 సి దురాచార! రాజ్యగర్వమదోన్నతః । 

అనాధం భక్తహీనం మాం దరిద్రం వనచారిణమ్‌ ॥ 


పితృమాతృవిహీనజ్బ భార్యబన్గువివర్ణితమ్‌ | 
సుభ్రాతృహీనం కుటిలః కుఠారేణాసిధారిణా ॥ 


71 


48 


49 


50 


51 


59 


53 


54 


55 


56 


36 


36 


శ్రీభవిష్యోత్తరపురాణే, తృతీయో9_ ధ్యాయః 


ఏడు తాటిచెట్ల ప్రమాణమున ప్రవహించుచున్న గొప్ప రక్తప్రవాహమును గాంచి 


యా రాజకింకరుడు పరుగు పరుగున రాజమందిరమున కేగి 48 


రాజునకు ప్రణమిల్లి యా గోపాలుని సమాచారము నంతను తెలిపెను. గొల్లవాడు 
కొట్టుటచే పుట్ట ప్రవేశద్వార మంతయును రక్తముతో తడసియుండుటను కూడ 


రాజునకు జెప్పెను. 49 
రాజును యా వృత్తాంతము నెటింగి యాశ్చర్యచకితుదై వెంటనే 
శ్రీవేంకటాచలమునకు పల్లకిపై జని 50 
పుట్టదరిజేరి “ఇట్టి ఘోరకృత్యము నొనరించిన దుర్మార్గుడెవడు? 51 


గొల్లవాడు చనిపోవుటకు హేతువేమి? పుట్ట రక్తమయ మెట్లయ్యెను? గోవువలన 
నీ వృత్తాంతము తెలియుట యెట్లు? శ్రీ వేంకటాచలమున నిట్లు జరుగనేల?” 
యని పలుకగా 52 


శ్రీ స్వామిపుష్కరిణికి దక్షిణతీరమునందలి పుట్టలో వేంచేసియున్న మహాపరాక్రమ 
వంతుడగు శ్రీనివాసుడు పుట్టను భేదించుకొని శేషశైలశిఖరమున శంఖచ॥క్రధారి 
యగు మూర్తితో ప్రత్యక్షమగుచు కంఠము వణకుచుండ బాధచే ముఖము 
ముకుళించియుండ కనులనుండి రకాాశ్రువులు స్రవించుచుండ చోళరాజుతో 
అతితీక్షణముగా (53-54) 


పుట్టనుండి వచ్చిన శ్రీనివాసుడు రాజును శపించుట 

శ్రీ భగలానుడు- 

“దురాత్మా! నీవు పాపాత్ముడవు. రాజ్యగర్వ మదాంధుడవు. అనాథుడనై, భక్తబృందము 

లేనివాడనై, దరిద్రుడనై, వనమున సంచరించువాడనై 55 

తల్లిదండ్రులు లేనివాడనై, భార్యచేతను బంధువుల చేతను విడుబడినవాడనై, 

మంచి సోదరులు లేనివాడనై యున్న నన్ను కత్తివలె పదునుగలిగిన గండ్రగొడ్డలితో 
56 

72 


36/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
అతాదయత్‌ నృప శ్రేష్ట! తద్దుఃఖమతులం హ్యభూత్‌ । 
ధేనుపాలాయుధాఘాతా జ్ఞాతం దుఃఖంమహాద్భుతమ్‌।। 


శిరో భిన్నం ధేనుపేన దయాహీనేన దుర్మతే! 1 
యజమానో గృహే యస్తు న విచారపరో భవేత్‌ ॥ 


ప్రీపుత్రాద్యైః కృతం కర్మ తస్యానిష్టకరం విదుః । 
ఇత్యుక్త్వా భగవాన్‌ దేవః శశాప నృపపుజ్ఞవమ్‌ ॥ 


పిశాచో భవ దుర్చుద్ధే! మద్దుఃఖాధానకర్మణా । 
ఇత్థం శప్తో నృప్రేస్టః పతితః శాపమూర్శితః । 
ముహూర్తాన్తే సముత్తాయ ప్రోవాచ జగదీశ్వరమ్‌ ॥ 
ఇతి శ్రీభవిషోత్తరపురాణేో 4. శ్రీవేజ్బటాచలమావాోత్సే 
స్వామితీర్ధపళ్చిమతీరస్థ వట్ళీకాత్‌ శ్రీ నివాసావిర్భావవర్హనం నామ 
తృతీయో౨. ధ్యాయః 


కాకు ౨. 60 6 జనకా. 


అథ 2588032 ధ్యా 
నృపం ప్రతి శ్రీనివాసకృత శాపహేతూపన్యాసః 
రాజా ~ 
కిమర్ధమశపో దేవ! మా౭_ పరాధవివర్ణితమ్‌ । 
అవిచార్య జగన్నాథ! కిం మయా9 9 చరితం తవ॥ 


న జానేత హం < 2123 దుఃఖదం తే రమాపతే! । 
హా కష్టమతులం ప్రాప్తం కథమత్ర జగత్పతే! ॥ 

ఇతి తేన స విజ్ఞప్తః శ్రీనివాసో9_ తిదుఃఖితః । 
ఉవాచ మనం వచనం రాజానం శాపమూర్భితమ్‌ ॥ 


73 


57 


58 


59 


60 


37 


37 


శ్రీభవిష్యోత్తరపురాణే, తృతీయో9_ ధ్యాయః 
దురాత్ముడు, నిర్ణయుడునగు గొల్లవాడు కొట్టిన దెబ్బచే గొప్పదుఃఖము 
సంభవించినది. వాని గొడ్డలిదెబ్బ సామాన్యమైనదికాదు గొప్పది. 57 


ఆ దెబ్బచే నాతల పగిలినది. అనాలోచితముగ కర్మల నాచరించు యజమాని 
ఇంటనుండగా 58 


ఆతని భార్యాపుత్రులు, భృత్యులొనరించు పనులవలన కలిగిన ఫలితము 
యజమానికే చెందునని పలికి 59 


నాకు దుఃఖము నొనగూర్చుపనికి నీవే కారణమగుటంజేసి నీవు పిశాచ 
రూపుదవగుమని శపించగా నా రాజా శాపమును విని మూర్చనాంది 
ఒక్కక్షణకాలము పిమ్మటలేచి శ్రీమన్నారాయణు నితో నిట్లు పలికెను. 60 


ఇది శ్రీ భవిష్యోత్తర వురాణమున తీర్థఖందమున 
శ్రీ వేజ్ఞటాచలమావోత్యమున స్వామి వువ్చరిణి పశ్చిమ తీరముననున్న పుట్టనుండి 
శ్రీనివాసు డవతరించుటను వర్ణించుట యనెడి మూడవ యధ్యాయము. 


० (र) = कक 


నాల్లవ అధ్యాయం 
రాజుతో శ్రీనివాసుడు శాపకారణమును వచించుట 
రాజు ;- 
సకలలోకైకనాథా! శ్రీనివాసా! అపరాధము నొనరింపని నన్నేల అనాలోచితముగా 
శపించితివి? నేను నీకేమి ఎగ్గానరించితిని? 1 


నీకు దుఃఖమును కలిగించు కృత్యమును నే నెజబుంగను. ఇట్టి ఘోరశాపము 


నొసంగితివి. ఇది తీరు నుపాయమెద్ది? 2 

అని రాజు ప్రార్థింపగా - శ్రీనివాసుడు మిక్కిలి దుఃఖించి శాపమును విని 

మూర్చనొందిన రాజుతో- 3 
74 


37/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


శ్రీనిలానః :- 
పాపిష్ణోల హం దురాచారో9_ స్యవిచారీ నృపోత్తమ!। 
అజ్ఞానేనాతిదుఃఖేన వృథా శాపో మయా9_ర్పితః || 


తథా9_పి మాం విదుర్దేవాః భగవన్తం సనాతనమ్‌ । 
యతో తో మద్వచః సత్యం మద్భక్తా మాముపాసతే॥ 


మచ్చాపో హ్యనృతో న స్యాత్‌ ఇతి వేదవిదో విదుః । 

భ క్రవాత్సల్యదో షేణ దుఃఖితోలి హం భవామి చ ॥ 
యావత్మలియుగం తిష్టేత్‌ తావద్దుఃఖీ భవాన్‌ నృప! । 
ఉభౌ దుఃఖం సమాపన్నా సత్యసజ్క్మల్పదోషతః ॥ 

భవిష్యతి నృప్రేష్ట! ఆకాశ ఇతి నామవాన్‌ । 

సో౭_పి మే దాస్యతే కన్యాం నామ్నా పద్మావతీంశుభామ్‌॥। 


కన్యాదానస్య కాలే చ దదాతి వరదక్షిణామ్‌ । 
కిరీటం శతభారజ్బ రత్నవజ్రసమాకులమ్‌ ॥ 


శుక్రవారే తు సాయాహ్నే కిరీటం ధారయామ్యహమ్‌। 
కిరీటధారణే స్యాతాం నేత్రే మే జలపూరితే ॥ 


ఘటికాషట్మమాత్రం తే సుఖం తత్ర భవిష్యతి । 

ఇతి కాలావధిం కృత్వా రాజ్ఞః స్వస్య చ మాధవః ॥ 
సుఖస్య కాలం సంసూచ్య స్వావతారప్రయోజనమ్‌ । 
స్వావతారస్య చరితం కలౌ కన్యాపరి(గహమ్‌ ॥ 

ఇతి సమాప్య రాజానం తత్రా౭ి_ స్తే భగవాన్‌ హరిః । 
క్షతశ్యాన్తర్థమాకాంక్షన్‌ వైద్యశాస్తవిశారదమ్‌ ॥ 

ఇ థి ఇ రా 


75 


10 


11 


12 


13 


38 


38 


శ్రీభవిష్యోత్తరపురాణే, చతుర్ణోత_ ధ్యాయః 
శ్రీనిలాసుడు :- 
రాజా! నేను పాపాత్ముడను. దుర్మార్గ ప్రవర్తనశీలుడను. మంచి చెడ్డల నరయజాలని 
వాడను. మందబుద్ధితో మహాదుఃఖముతో ననవసరముగా నిన్ను శపించితిని. 4 


నన్ను దేవతలు, వేదవేత్తలు, నా భక్తులు భగవంతుడనియు, పురాణ పురుషుడనియు 
ధ్యానింతురు. అందుచే నా మాట తిరుగజాలదు. 5 


నా శాప మసత్యమును కాజాలదు. భక్తుడవగు నీయందు నాకుగల వాత్సల్యమనెడు 
దోషముచే నేనును దుఃఖింతును. 6 


కలియుగాంతమువరకు నీవును దుఃఖింతువు. నేను తలచినది జరిగియే తీరును 
గాన నీకును నాకును దుఃఖించు టనివార్యము. 7 


కొంతకాలము పిమ్మట ఆకాశరాజావిర్భవించును. ఆతడు పద్మావతియను 
కన్నియను నా కొసంగును. 8 


కన్యాదాన కాలమున వరదక్షిణగా రత్నవజ ఖచితమగు నూర్లకొలది బరువుగల 
కిరీటమును నా కొసంగును. 9 


శుక్రవారము రోజున సాయంసమయమున నే నా కిరీటమును ధరింతును. అపుడు 
నా కన్నులలో నీరు నిండును. 10 


ఆ సమయమున నారు ఘడియల కాలము నీవు సుఖీంతువు అని యిట్లు 
రాజునకును, తనకును సుఖసమయ పరిమితి నేర్పాటు గావించి 11 


తన అవతార ప్రయోజనమును, కలియుగమున తన అవతారచరితమును, కన్యను 
పరిణయ మాడుటయును 12 


రాజుతో సంభాషించెను. అనంతరము గ్రియఃపతి యచ్చటనే యుండి తన గాయము 
మానుటకై వైద్యశాస్త్ర నిపుణుడగు 13 


76 


38/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
గురుం సురపతీనాజ్బ సస్మార జగదీశ్వరః । 
ఆగతజ్బ గురుం దృష్ట్వా స్వాషధం వద మే ద్రుతమ్‌॥ 


భగవత్‌ క్షతాపనోదాయ గురుకృతచికిత్సాప్రకారః 
ఇతి తేన సమాజ్ఞప్తో జీవో జీవవతాం వరః । 
క్రీరమౌదుమృరం దేవ! తథా కార్పాసమర్శజమ్‌ ॥ 


మేళయిత్వా రమాకాన్తః తత్‌క్షతోపరి ధార్యతామ్‌ । 

ఇత్యేవం గురుణా9_9_జ్ఞప్తః తచ్చకార యథోదితమ్‌॥ 
శ్రీవేంకటాచలస్య అయోధ్యామధురాదితౌల్యవర్ణనమ్‌ 

ఏవం కుర్వన్‌ రమానాథః తత్ర లీనో£_భవద్ధరిః । 

కౌసల్యా కీటకగృహం తిగ్రిణీ దశదిగ్రథః ॥ 


గిరిరూపో9_నుజః సాక్షాత్‌ అయోధ్యా౭_ భూదధిత్యకా। 
ఇత్థం రామావతారేణ సమాం క్రీడామకల్పయత్‌ ॥ 


వల్మీకం దేవకీ సాక్షాత్‌ వసుదేవోల_థ తిస్రిణీ । 
బలభద్రః శేషశైలో మధురా౭_భూదధిత్యకా | 
స్వామివుష్కరిణీ తత్ర యమునా చ వ్యరాజత । 
యాదవాశ్చ మృగాస్సర్వే ఖగా వై గోపికాదయః ॥ 
ఏవం శ్రీకృష్ణరూపేణ క్రీడితో వేజ్బటాచలే । 
అరాయికాణే వికటే గిరిం గచ్చేతి తం విదుః ॥ 
ఏవం వేదమయః సాక్షాత్‌ గిరీన్టః పన్నగాచలః । 
ఛన్నవల్శీకదేహాఢ్యో వైకుణ్జాదధికో హ్యభూత్‌ ॥ 
సువర్ణముఖరీ నామ నదీ సా విరజా నదీ । 
వైకుణ్లో వేజ్కటగిరిః వాసుదేవో రమాపతిః ॥ 
77 


14 


15 


16 


17 


18 


19 


20 


21 


22 


23 


39 


39 


శ్రీభవిష్యోత్తరపురాణే, చతుర్గోత_ ధ్యాయః 


దేవేంద్రాదుల కాచార్యుడగు బృహస్పతిని తలంచెను. గురువు వచ్చినంతనే తన 


వ్రణమున కౌషధము త్వరలో తెలుపుమని యాజ్ఞాపించగా 14 


శ్రీనివాసుని గాయము మానుటకు గురు వొనరించిన చికిత్సా విధానము 
ప్రాణము కలవారలలో శ్రెష్ణుడగు నా బృహస్పతి, “దేవా! మేడిచెట్టు పాలతో 
జిల్లేడు ప్రత్తిని 15 


కలిపి ఆ గాయముపై నుంచిన గాయము మానును. అట్లు చేయుమని 
యాజ్ఞపింపగా నాతడు చెప్పినట్లే యొనర్చుచు 16 


శ్రీ వేంకటాచలమును అయోధ్యా మధురాపట్టణములతో పోల్చుట 
అచ్చటనే ఎవరికిని కానరాకుండ ఉండెను. పుట్టనే కౌసల్యగను, చింతచెట్టునే 
దశరథుడుగను 17 


శ్రీ వేంకటాచలమునే తమ్మునిగను, పర్వత ప్రదేశమునే అయోధ్యగను తననే 
శ్రీరామ చంద్రునిగను భావించి క్రీడించెను. 18 


మరికొన్ని దినములు సాక్షాత్తు పుట్టయే దేవకిగను, చింతచెట్టే వసుదేవుడుగను, 
వేంకటాచలమే బలభద్రుడుగను, శ్రీ వేంకటాచలశిఖర (ప్రదేశమే మధురగను,19 


స్వామిపుష్కరిణీయే యమునానదిగను, మృగములే యాదవులుగను, పక్షులే 
గోపికలుగను, 20 


తాను శ్రీకృష్ణుడుగను వేంకటాచలమున విహరించెను. 21 


ఈ విధముగా వేదస్వరూపమై శేషశైల మలరారుచున్నది. ఆ పర్వతమున పుట్ట 
యందు తనను దాచుకొని వైకుంఠములో నుండుకంటె యధికానందముతో 
నుండెను. 22 


సువర్ణముఖీనదియే విరజానది. శ్రీ వేంకటాచలమే వైకుంఠము; శ్రీనివాసుడే 
శ్రీమన్నారాయణుడు. 23 


78 


39/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
ముక్తా అజాః పక్షిగణాః ముక్తా రుద్రామృగోత్తమాః । 
సనత్ముమారప్రముఖాః వానరాద్యా ద్విజోత్తమాః ॥ 24 


40 


మానుషం జన్మ చా౭_న్ధాయ యః పుమాన్‌ వేజ్మటాచలమ్‌ I 
గన్తుమిచ్చతి ధర్మిష్టః దేన సర్వమనుష్టితమ్‌ । 
ప్రీతో భవేద్రమానాథః సర్వదేవనమస్క ०९३ ॥ 25 


శ్రీవేజ్బటాద్రేర్మహిమాన ముత్తమం జానన్సి న బ్రహ్మశివేన్టపూర్వకాః | 
కిమల్బవీర్యా మనుజాస్తమోగతాః జానన్తి విష్ణోః స్థలమద్భుతం హి తత్‌! 26 
ఇతి శ్రీభవిష్వోత్తరపురాణే తీర్థఖజే శ్రీ వేజ్ఞిబాచలమావోత్యే 
నవం ప్రతి శ్రీనివాసక్టుతశాప హేతూపన్యాసాదివర్ణనం నామ 
చతుర్జో౭. ధ్యాయః 


य 6 (2) 9 (తక 


అథ ८०.०2 భ్యాయః 
పద్మావతీపరిణయోపోద్దాతః 
ఖు 
२०००६१०९०8 :- 
సూత! సూత! మహాభాగ! अ I 
శ్రుతం శ్రీవేజ్మటేశస్య మాహాత్యం పాపనాశనమ్‌ ॥ 1 


అవతారప్రభావశ్చ చోళరాజనిబన్థనమ్‌ । 
వైకుణ్జాచ్చైెవాగమనం చరితం లౌకికం పరమ్‌ ॥ 2 


కృపలో£_సి దయాసారః శిష్యప్రీతిపరాయణః । 
తత్మల్యాణవిధిం బ్రూహి కోవాల_9_కాశనృపోత్తమః ॥ 3 


79 40 


శ్రీభవిష్యోత్తరపురాణే, చతుర్గోత_ ధ్యాయః 


ఆ పర్వతమునందలి పక్షులే ముక్తులైన చతుర్ముఖులు. మృగరాజములే ముక్తులైన 
రుద్రులు. వానరులే సనత్ముమారుడు మున్నగు బ్రాహ్మణ పుంగవులు. 24 


మనుష్య శరీరమును ధరించి శ్రీ వేంకటాచలమున కేగగోరు పుణ్యపురుషుడు 
సకలధర్మముల ననుష్టించిన ధర్మమూర్తి సకల దేవతారాధ్యుడగు శ్రీమన్నారాయణు 
డాతనియం దధికప్రీతి కలిగియుండును. 25 


గొప్పదైన ఈ శ్రీ వేంకటాచల మాహాత్యమును బ్రహ్మ రుద్రేంద్రాది దేవతలు 
సైతము తెలియజాల కున్నారు. ఇక అజ్ఞానావృతులై అశక్తులగు మనుష్యులు 
తెలియజాల కున్నారనుట సహజమేకదా! (తెలియ జాలుదురా?) 26 


ఇది శ్రీ భవిష్యోత్తర వురాణమున తీర్థఖందమున 
శ్రీ వేంకటాచలమావోత్యమున చోళరాజును శ్రీనివాసుడు శపించుటకు గల హేతువును 


వివరించుటయనేెడి నాఖ్లవ అధ్యాయము. 
य 6 (ప్రం क्क 
అయిదకు అధ్యాయము 
పద్మావతీ వివాహమునకు కారణము 
మభహార్నులు- 
శౌనకాది మహామునులందరును సూతునితో సూతా! పుణ్యచరితా! సకల 
శాస్త్రవిశేషజ్ఞా! పాపముల నశింప జేయునట్టియు, 1 


శ్రీ వేంకటాచలపతియవతార మాహాత్యమును, చోళరాజుతో జరిగిన యేర్పాటు 
లను, వైకుంఠము నుండి స్వామి వెడలివచ్చుటయు మొదలగు నాశ్చర్యకరమగు 
శ్రీ వేంకటాచలపతి చరితమును వింటిమి. 2 


కరుణాసాగరా! శిష్యులయందనురాగముకల సూతా! శ్రీనివాసుని కల్యాణ 
ప్రకారమును తెలుపుము. ఆకాశరాజెవరు? 3 


80 


40/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


కథం పుత్యభవత్పూర్వం కథం జామాతృతాం గతః। 
యోగినాం మనసా9_చిన్యః శ్రీనివాసః సతాం గతిః ॥ 


తత్త్వేన బ్రూహి భగవన్‌! సాబ్గం వైవాహికం శుభమ్‌! 
యః పుమాన్‌ వేజ్కటేశస్య మహిమక్షీరసాగరే । 
స్నానాచారపరో నిత్యం స ధన్యః పుణ్యవర్థనః ॥ 


ఏవం మునీనాం వచనం నిశమ్య సూతో నితాన్తం నిజశిష్యసజ్ఞాన్‌ I 
ఉవాచ భక్తా హ్యతినమదేహః సాధ్విత్యసౌ తాన్‌ కృపయా9_భీనన్షన్‌ ॥ 


శ్రీసూతః- 
శృణ్వన్తు మునయ స్సర్వే భక్తిభావేన సంయుతాః । 
పన్నగాచలనాథస్య కన్యాసజ్ఞహణం శుభమ్‌ ॥ 


కదాచిద్వేజ్కటేశస్తు స్వాషధార్థం స్వయం హరిః । 
గమనాభిముఖో భూత్వా నిర్జగామారుణోదయే ॥ 


తస్మిన్మాలే వరాహస్తు మృగయాయాం స సూకరః । 
శ్యామాకహారిణం జిత్వా దైత్యం వృషభనాయకమ్‌ ॥ 


సమాగచ్చత్తదా దేవో వేజ్మటేశం దదర్శ సః । 


గర్జన్న కోత సి కోత సీతి సూకరా స్తత్ర చాల యయుః ॥ 


తాన్‌ దృష్ట్వా జగదీశస్తు తత్ర లీనో 9 భవ ద్ధరిః | 
లీనం తం వేజ్మటే దృష్ట్వా వరాహవదనో హరిః ॥ 


వైకుణ్ఞాదాగతం మత్వా వేజ్కటేశం శ్రియఃపతిమ్‌ । 
ఉవాచ వచనం దేవం ధైర్యమాలమ్బ్య బుద్ధిమాన్‌ ॥ 


81 


10 


11 


12 


41 


41 


శ్రీభవిష్యోత్తరపురాణే, పళ్వమో౭_ ధ్యాయః 


లక్ష్మియాతని పుత్రికగా నెట్లాయెను? సాధుజన సంరక్షకుడును యోగులకైన 
మనసుననైన నూహింపనశక్యుడగు శ్రీనివాసు డల్లుడగుటకు కారణమేమి?4 


శ్రీనివాసుని వివాహ విధానమునంతను మాకు చక్కగా నెటింగింపుము. శ్రీ 
వేంకటేశుని మహిమయనెడు పాలకడలిలో నిత్యము స్నానమొనరించు (శ్రీ 
వేంకటేశుని మహిమ ననవరత మనుసంధించు) మనుజుడు పుణ్యము నధికముగా 


పొందుననుట తథ్యము. ఆతడే ధన్యజీవి. 5 
అని మునీంద్రులడుగగా సూతుడు తన శిష్యులనందరగాంచి మిక్కిలి భ క్తికలవాదై 
“చక్కగా నడిగితిరొని వారిని దయతో ప్రశంసించుచు 6 
శ్రీ సూతుడు - 


మునీంద్రులారా! భక్తితో శ్రీ వేంకటేశుని మంగళకరమైన పరిణయగాథను వినుడు. 7 
ఒకానొకతరి శ్రీ వేంకటాచలపతి తన గాయము మాను నౌషధము నన్వేషించుటకై 
ప్రాతుకాలముననే బయలు దేరెను. 8 


ఆ సమయమున శ్వేతవరాహరూపధారియగు శ్రీమన్నారాయణుడును వేటలో 
శ్యామాకధాన్యము (చామల) నపహరించు వృషభాసురుని జయించి 9 


వచ్చుచు వేంకటాచలపతిని చూచెను. అంతలో అనేక అడవిపందులు 229 ०25८526, 
ఎవడవిని గర్దించుచు నచ్చటికి వచ్చిపడెను. 10 


ఆ సూకరములను గాంచి వేంకటేశుడు పుట్టలో దాగెను. అంతట శ్వేతవరాహ 
రూపియగు శ్రీమన్నారాయణుడు పుట్టలో దాగియున్న శ్రీనివాసుని గాంచి11 


వైకుంఠమునుండి చనుదెంచిన శియఃపతినిగా నెతింగి ధైర్యముతో నా 
బుద్ధిమంతుడు పలుకరించగా 12 


82 


41/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
సో౭_పి శ్వేతవరాహం తం జానన్‌ వల్మీకతస్తదా I 
నిరీక్షమాణః సోత్మణ్ణం నిర్గత్యోత్తరమభ్యధాత్‌ 11 
తతో౭_న్యోన్యవిలోకోత్స బాష్పసన్దిగ్లలోచనౌ I 

థి ८ 
క్రోడనారాయణాౌ సాక్షాత్‌ రూపద్వన్స్వవిరాజితౌ ॥ 


ఊచతుర్భాషణఇ్పోభౌ కృతలోకవిడమృనౌ । 
తయోస్తదద్భుతం కర్మ దృష్ట్వా బ్రహ్మపురోగమాః । 
వవృషుః పుష్పవర్నాణి క్రోడ నారాయణోపరి ॥ 


యథా యుగం యథా దేశం యథా కాలం యథా వయః । 
తథా9_వతారమాకాజన్‌ రమతే ప్రాకృతో యథా ॥ 


ఏవం వదన్తః సురపుజ్గవాస్తే విచిత్రమాయాం జగదీశచేష్టామ్‌ । 
స్తువన్త ఊచుస్తమనన్తవీర్యం అనన్తశైలబ్బు రమాపతిజ్బ ॥ 


అవ 


శ్రీవరాహానుజ్ఞయా శ్రీనివాసస్య శేషాచల ప్రాప్తిః 
ఇత్యన్యోన్యం భాషమాణౌ సాక్షాన్నారాయణావుభౌ । 
సకౌతుకజ్బా సంవీక్ష్య స్తుత్యా స్వంస్వం పదం తతః ॥ 
&ॐएग्छग्- 
గతే దేవగణే తత్ర వరాహో హరిమ[బబీక్‌ । 
త్యక్త్వా వైకుణ్ఞలోకన్తు కిమర్థం త్వమిహాగతః? ॥ 
తద్వదస్వ మహాభాగ! జగదానన్గకారణః । 
ఇతి తేన సమాళ్ఞో న్యగదత్కోలరూపిణా ॥ 
శ్రీనిలానః :- 
భృగోరజ్ఞిపపాతాచ్చ రమా కౌల్లాపురం గతా । 
తేన దుఃఖేన సన్తప్తః త్యక్త్వా వైకుణ్ఞముత్తమమ్‌ ॥ 


83 


13 


14 


15 


16 


18 


19 


20 


21 


42 


42 


శ్రీభవిష్యోత్తరపురాణే, పజ్వమో౭_ ధ్యాయః 


పుట్టలోనుండి సంతసమున గాంచి యాతనిని శ్వేతవరాహ రూపునిగా తెలిసికొని 
బయటకు చనుదెంచి 13 


ఒకరినొకరు గాంచుటచే నానందాశువులు కనుల నిండి యుండ వరాహ శ్రీనివాస 
రూపములతో ప్రకాశించు చున్న వా రిరువురును 14 


లోకమున మనుష్యుల ననుకరింపగోరి పరస్పరము సంభాషించుకొనసాగిరి. వారి 
యా అలౌకిక కృత్యమును గాంచి బ్రవ్మాదిదేవతలా యిరువురిపై పుష్పవర్షములను 
కురిపించిరి. 15 


మరియు యుగానుసారముగా, నుచితదేశమున, కాలము ననుసరించి, 
వయోభేదములచే నవతరింపగోరు కర్మాను సారము జనించి కర్మఫలము 
ననుభవించు మనుజుని వలె సంచరించునుకదా! 16 


యని శ్రీమన్నారాయణుని అద్భుత కృత్యములను, అపార పరాక్రమశాలియు, 
శేషాచలవానియగు శ్రీనివానుని ఆ వర్వతమును వరావహరూపుడగు 
శ్రీమన్నారాయణుని స్తుతించుచు 17 


శ్రీ వరాహస్వామి యనుమతితో శ్రీనివాసుడు శేషాద్రియందు నివసించుట 


తమలో తాము మాటలాడుకొనుచున్న సాక్షాన్నారాయణ స్వరూపులగు వరాహ 
శ్రీనివాసులను కుతూహలముతో దర్శించుచు స్తుతించి తమతమ నిలయములకు 


జనిరి. 18 

శ్రీ తరాహన్వామి :- 

అంత వరాహస్వామి - శ్రీనివాసా! నీవు వైకుంఠమును వీడి యిచటికెందులకు 

వచ్చితివని యడుగగా 19 

శ్రీనిలాసుడు :- 

శ్రియణుతి యాతనితో - భృగుమహర్షి పాదప్రహారముచే లక్ష్మీదేవి కోల్లాప్రురమునకు 

వెడలి పోయినది. ఆ దుఃఖ పీడితుడనై వైకుంఠమును వీడి (20-21) 
84 


42/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


ఆగతో౭_స్మి ధరాకాన్త! వల్మీకే తవ దక్షిణే । 
నివసన్తబ్బు మాం దేవ! ధేనుపాలో హ్యతాదయత్‌ ॥ 


కుఠారేణాసిధారేణ తత తం మాం ప్రబాధతే । 
జెషధార్థం వరాహాత్మన్‌ గచ్చామీ హ నిర న్తరమ్‌ ॥ 


దైవేన దృష్టవానస్మి త్వామద్యేహ ధరాధరమ్‌ । 
అత్రైవ నివసామీతి సజ్మల్పో మమ వర్తతే ॥ 


స్థలం దేహ్యవనీకాన్తః యావత్మలియుగం భవేత్‌ । 
ఇతి తేన స విజ్ఞప్తో వరాహవదనో హరిః ॥ 


ఉవాచ వచనం దేవః స్థలం మౌల్యేన గృహ్యతామ్‌ I 
ఇతి వాక్యం తతః (శ్రుత్వా ప్రోవాచ మధురం వచః ॥ 


ప్రథమం దర్శనజ్బ స్యాత్‌ నైవేద్యం క్షీరసేచనమ్‌ । 
ఇదమేవ పరం ద్రవ్యం దదామి కరుణానిధే! ॥ 
దాస్యామి యత్తే భూకాన్త! తదజ్లీకురు మాధవ! । 
వరం ద్రవ్యమిదం తాత! కృపాం కురు కృపానిధే! ॥ 


ఇత్యుక్తో హరిణా పోత్రీ హరయే స్థానకాంక్షిణే । 
తదా దదౌ స్థలం పాద శతమాత్రం రమాపతేః ॥ 


పరస్పరం వినోదేన కుర్వాణావేకరూపిణౌ । 
మోహనార్థమభక్తానాం భక్తానాం భక్తిస్థియే ॥| 


సజీడాతే వేజ్మటేశ క్రోడరూపౌ సురోత్తమౌ । 
తదారభ్య ధరాకానో వకుళాం పాకకారిణీమ్‌ ॥ 


అర్పయామాస దేవస్య సేవార్థం వేజ్మటేశితుః ] 
భోజనార్థం రమేశస్య శ్యామాకాన్నం నిరన్తరమ్‌ ॥ 


85 


22 


23 


24 


25 


26 


97 


28 


29 


30 


31 


32 


43 


43 


శ్రీభవిష్యోత్తరపురాణే, పళ్వమో౭_ ధ్యాయః 
వచ్చి, నీకు దక్షిణ దిశయందున్న పుట్టయందు నివసించు చున్న నన్ను పశువుల 
కాపరి 424 


కత్తివలె పదునగు గండ్రగొడ్డలిచే కొట్టెను. ఆ దెబ్బనన్ను మిక్కిలి బాధించు 
చుండుటచే బెషధమునకై అనవరతము సంచరించుచున్నావు. 23 


అదృష్టవశమున వరాహరూపివగు నిన్ను దర్శింప గలిగితిని. ఇచ్చటనే 
నివసింపవలెనని నాకు కోర్మెగా నున్నది. 24 


కలియుగము గడుచునంతవరకు నాకు न యడుగగా 25 


వరాహస్వామి మూల్యమిచ్చిన స్థలము నిచ్చెదనని పలికెను. ఆ మాటలకు (శ్రియః 
పతి 26 


జనులు నన్ను దర్శించుటకంటే ముందు నీ దర్శన మొనరించుటయు, నిత్యము 
నీకు పాలతో నభిషేకమును, నైవేద్యమును ముందు గావించుటయు మహద్ధనముగా 
నొసంగదను. 27 


నేనిచ్చు నీ (ठर ద్రవ్యము నంగీకరించుము. దయ చూపుముని 28 


తన నివాసమునకు భూమినడుగుచున్న (శియఃపతికి వరాహస్వామి నూరడుగుల 
స్థలము నొసంగెను. 29 


వారిరువురు నొకే స్వరూపులైనను భక్తిలేని వారలను మోహింపజేయుటకును, 
భక్తులకు భక్తినభివృద్ధిపరచుట కన్యోన్యము సరసాలాప క్రీడల నొనరించుచుండిరి. 
30 


ఆ నాటినుండియు వరాహస్వామి “వకుళ” యను వంటకత్తెను శ్రీనివాసునకు31 


ఉపచారముల నొనర్చుటకై నియమించి శ్రీనివాసునకు భోజనమునకై ప్రతి నిత్యము 
శ్యామాకధాన్యమును 32 


86 


43/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
సమధు ప్రేషయన్నిత్యం తయా వకుళమాలయా । 
సా బాలా భక్తినిరతా శ్రీనివాసస్య సన్నిధౌ ॥ 


అన్నపానౌషధాద్యైశ్చ పాదసంవాహనాదిఖిః । 
పూజయామాస గోవిన్దం శ్రీనివాసం నిరామయమ్‌॥ 


బుషయః :- 
(22९6० సూత మహాభాగ! దేవాగమనముత్తమమ్‌ 1 
న శ్రుతం శ్రీవరాహస్య ప్రథమం దర్శనే ఫలమ్‌ ॥ 


శ్రీనివాసస్య కృష్ణస్య కల్యాణం శుభదం మహత్‌ । 
పునః శ్రీవేజ్బటగిరౌ వాసః శ్రీశాంర్లధారిణ:ః । 
వకుళా సేవికా ప్రోక్తా కా సా పూర్వం వదస్వ నః ॥ 


వకుళమాలికాఖ్య భగవత్పరిచారికా పూర్వజన్మవృత్తాన్తః 
శ్రీసూతః- 
పురా యశోదా వకుళా కృష్ణస్య జననీ హ్యభూత్‌ । 
అదృష్ట్వా9_ నన్తరూపస్య కృష్ణస్య తనయస్య సా। 
కల్యాణం సుఖదం స్వస్య తదయాచత తం హరిమ్‌ ॥ 


యశోదా- 
మనః సీదతి మే కృష్ణ! తవ కల్యాణవీక్షణే । 
దర్శయస్వ రమానాథ! యశోదానన్దవర్థన! ॥ 


కల్యాణాది మహాపుణ్యం పావనం చరితం తవ । 
తయేత్యుకో రమానాథః సో౭_వదన్మధురం వచః ॥ 


87 


33 


34 


35 


36 


37 


38 


39 


44 


44 


శ్రీభవిష్యోత్తరపురాణే, పళ్వమో౭_ ధ్యాయః 


తేనెను వకుళమాల ద్వారా పంపించుచుండెను. ఆ వకుళ మాలయు నత్యంత 
భక్తితో శ్రీనివాసుని సన్నిధానమున మెలంగుచు 335 


అన్నపానాదులచేతను, బెషధము నొసంగుట చేతను, పాదమునొత్తుట మొదలగు 
శుశూషల చేతను పూజించు చుండెను. 34 


మహార్చులు :- 

అని సూతుడు తెలుపగా శౌనకాది మునీంద్రులు సూతా! నీవు తెలిపిన శియఃపతి 
వైకుంఠమునుండి భూలోకమునకు వచ్చిన కారణమును వింటిమి. శ్రీ 
వరాహస్వామిని మొదట చూచుటవలన కలుగు ఫలితమును 35 


సంపత్మరమగు శ్రీనివాసుని కల్యాణమును శ్రీ వేంకటా చలమున శ్రీనివాస 
నివాసమును, ఆతనికి సేవలొనరించు చున్న వకుళాదేవి పూర్వ చరితమును 
మేము వినలేదు. వానిని మాకెటిగింపుమ”ని యడిగిరి. 36 


వకుళమాలికయను శ్రీనివాసుని పరిచారికయొక్క పూర్వజన్మ వృత్తాంతము 
శ్రీ సూతుడు :- 

సూతుడు వారితో - పూర్వము శ్రీకృష్ణుని తల్లియగు యశోద తన పుత్రుడుగా 
నవతరించిన శ్రీమన్నారాయణుని శుభకరము తన కానందదాయకమునగు 
కల్యాణమును గాంచకుండుటచే నాతనితో- 37 


యశోద :- 
కృష్ణా! సీ కల్యాణమును గాంచవలెనని నా మనసు శిథిలమగుచున్నది. 38 


మహాపవిత్రమగు కల్యాణము మున్నగు నీ పవిత్ర చరితమును నాకు దర్శింప 
జేయుమ”ని ప్రార్థింపగా శ్రియఃపతి యామెతో- 39 


88 


44/11 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


శ్రీ భగవాన్‌- 
జన్మన్యనన్తరే దేవి! తావకీనం మనోరథమ్‌ । 
శ్రీశైలే పూరయిష్యామి కిజ్బిత్మాలాదనన్తరమ్‌ ॥ 


దేవేనే త్థం దత్తవరా సా౭_త్యజత్తేన హేతునా । 
కలేవరం తు కల్యాణీ యశోదా నన్దవల్లభా ॥ 
తస్యాః ప్రీత్యై వాసుదేవో హ్యష్టావింశే కలౌ యుగే । 
ఆవిర్భూయ యశోదాయాః తోషకైర్లుణకర్మభిః ॥ 


క్రీడన్నాస్తే జగద్యోనిః నిర్లోషోల_పీశ్వరోల_పి చ । 


దైత్యానాం వజ్బునోయైవ సురాణాం ము క్రిహేతవే ॥ 


స్వభక్తానాం హితార్థాయ విరక్తానాం విశేషతః । 
ము క్రిమాపాదయన్‌ దేవః క్రీడతే ప్రాకృతాకృతిః ॥ 


ఇత్యేవం కారణాదేవ యశోదా వకుళా9_ భవత్‌ । 
సా కరిష్యతి కల్యాణం హరేర్వేజ్మటవాసినః ॥ 


కిమలభ్యా హరౌ తుష్టే జ్ఞానవిజ్ఞానసమ్పదః । 
కళ్చిద్దేవం పూజయతి కళ్ళి ద్దేవేన పూజ్యతే ॥ 


హనూమతా పూజితో9_ పి స్వయమర్ద్హునమర్చతి । 
కో వర్ణయేద్ధరేః క్రీడాం విచిత్రాం జనపావనీమ్‌ ॥ 


నిత్యశుద్ధస్య వై విష్ణోః యతోల_ముషాభివన్షనే I 
కృతే పుణ్యమృషీణామ ప్యకృతే దోషసటజ్ఞహః ॥ 


తస్మాత్పూజ్యో హరి స్సర్వై బుషిభిసత్త ९8९88 I 
పితృభిర్భూమి పైర్విపైః మానవైః రాక్ష సైర్దదైః ॥ 


89 


40 


41 


42 


43 


44 


45 


46 


47 


48 


49 


45 


45 


శ్రీభవిష్యోత్తరపురాణే, పజ్వమో౭_ ధ్యాయః 


శ్రీ భగఠానుడు :- 
నీ కోర్మెను కొంతకాలము జరిగిన పిమ్మట మరియొక జన్మలో శ్రీశైలమున 
తీర్చగలను. 40 


అని ఇట్లు శ్రీకృష్ణుడు వరము నొసంగగనే నందుని భార్య యగు యశోద తన 
శరీరమును విడచెను. 41 


ఆమెను సంతోషపెట్టుటకై శ్రీమన్నారాయణుడు యిరువది యెనిమిదవ 
కలియుగమున యశోదను సంతసింపజేయు గుణములచేతను కర్మలచేతను42 


సకల జగన్నియంతయినను, హేయగుణ రహితుడైనను రాక్షససంపన్నులను 
వంచించుటకు, దైవీసంపన్నులకు మోక్షము నొసంగుటకును 43 


తన భక్తులకు హితము నొనగూర్చుటకును, సంసార విముఖులగు వారికి 
ముక్తినొసంగుటకును, మనుష్య రూపధారియై విహరించుచున్నాడు. 44 


ఈ కారణముచే యశోద వకుళమాలికయె యవతరించెను. శ్రీ వేంకటాచల 
నివాసియగు శ్రీమన్నారాయణున కామె కల్యాణము నొనరించును. 45 


శ్రీమన్నారాయణుడు సంతసించిన జ్ఞానవిజ్ఞాన సంపదలు సుకరముగా సిద్ధించును. 
ఒకడు దేవునిచే పూజింపబడును. ఒకడు దేవుని పూజించును. 46 


శ్రీరాముడు హనుమంతునిచే పూజింపబడినను తానర్జునుని పూజించెను. 
లోకమును పవిత్రము నొందింపజాలు ఆశ్చర్య కరమగు శ్రీమన్నారాయణుని 
క్రీడనెవరు వర్ణంపగలరు? 47 


బుషిశ్రేష్టులైనను నిత్వశుద్దుడగు శ్రీమన్నారాయణుని సేవించిననే పుణ్యము 
హస్తంగతమగును. సేవించనిచో పాపము పెరుగును. 48 


కావున శ్రీమన్నారాయణుడు సత్వగుణ సంపన్నులగు మునీంద్రులచేతను, 
పితృదేవతల చేతను, రాజులచేతను, బ్రాహ్మణులచేతను, మనుజులచేతను, 
రాక్షసులచేతను, మూఢాత్ముల చేతను పూజింపబడతగియున్నాడు. 49 


90 


45/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


46 
కలౌ కలుషచిత్తానాం పాపాచారరతాత్మనామ్‌ । 
రక్షణార్ధం రమాకాన్లో రమతే ప్రాకృతో యథా ॥ 50 
దైత్యానాం మోహనార్థాయ సురాణాం మోదనాయ చ। 
క్రీడతే బాలకైర్బాలో జగత్సాలకబాలకః ॥ 51 
జగన్నోహనసౌన్షర్య- లీలామానుషవిగ్రహః । 
నైతద్రూపం కృతం దేవైః న కృతం విశ్వకర్మణా ॥ 52 
స్వేచ్చయా క్రీడతే తత్ర స్వేచ్చారూపవిరాజితః । 
క్షేతస్య మహిమా దివ్యః తథా తీర్ధస్య వైభవమ్‌ ॥ 53 
తత్ర సాక్షాద్రమాకాన్తః కిం తత్ర సుకృతం కృతమ్‌ । 
బహుజన్మార్డితైః పుణ్యః లభ్యతే క్షేత్రదర్శనమ్‌ ॥ 54 
తత్రాపి వేజ్మటగిరేః దర్శనం ముక్తిదం పరమ్‌ । 
దుర్లభం దేవసజ్ఞానాం మనుష్యాణాన్తు కా కథా? ॥ 55 
ఇతి శ్రీభవిషోత్తరపురాణే 2.1 11 పద్భావలీపరిణయో 
పోద్దాతాదివర్ధనం నామ వజ్బామో౭_ ధ్యాయః 
नये 6 (౦ (= 
91 46 


శ్రీభవిష్యోత్తరపురాణే, పళ్వమో౭_ ధ్యాయః 


కలియుగమున పాపపంకిలమనన్ములై పాపముల నొనరించుటయందే 
సంలగ్నచిత్తులగు వారిని రక్షించుటకు శ్రీమన్నారాయణుడు మనుష్యుల వలెనే 
నటించును. 50 


రాక్షసులను మోహపరచుటకును, దేవతలను సంతసింప జయుటకును 
శ్రీమన్నారాయణుడు జగత్తును బ్రోచు బాలుడై బాలురతో క్రీడించును. 51 


శ్రీమన్నారాయణుడు జగత్తును మోహింపజేయు సౌందర్యము కలిగి లీలకై ధరించిన 
మనుష్య శరీరము కలవాడగును. ఇట్టి రూపమును దేవతలుగాని, విశ్వకర్శగాని 
నిర్మింప జాలరు. 52 


ఆతడు భూలోకమున తన సంకల్పమున కీడించుచు, తన సంకల్పముతో రూపముల 
ధరించుచు ప్రకాశించు చుండును. శ్రీ వేంకటాచలమహిమ దివ్యమైనది. అట్లే 
నదీ మాహాత్యమును దివ్యమైనది. 58 


సాక్షాత్తు శ్రియఃపతియే యచ్చట అవతరించుట కేమి పుణ్యమోగదా! అనేక జన్మలచే 
నార్జించిన పుణ్యములచే పుణ్యస్థల దర్శనము సిద్ధించును. 54 


అందున శ్రీ వేంకటాచలమును దర్శించుట మోక్షహేతువు. ఈ వేంకటాచల 
దర్శనము దేవతా సమూహములకే సంభవించుట కష్టమనిన నిక మనుజుల 
మాట చెప్పనేల? 55 
ఇది శ్రీ భవిష్యోత్తర వురాణమున తీర్థఖందమున 
శ్రీ వేంకటాచలమావోత్యుమున వద్దావతీ వివాహా కారణముల వర్థించుట యనెడి 
అయిదవ యధ్యాయము సంపూర్ణము. 


य ఈ (3) 6 శ్రకనకకా 


92 


46/11 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
అథ షష్టోలి. ధ్యాయః 
మృగయావిహారోద్యుక్త శ్రీనివాసాలజ్మార వర్ణనమ్‌ 
శ్రీ సూతః- 


స కదాచిద్రమేశస్తు చిన్తయామాస వై హయమ్‌ । 
మనసా చిన్యమానే తు హయః ప్రత్యక్షతాం గతః ॥ 


వాయురశ్వత్వమాపన్నో రజ్ఞుస్తత్వాభిమానినీ | 
ఉపాసర్పత్స్వయం లక్ష్మీః తతో౭£_శ్వం తం స పూజయన్‌ ॥ 


తస్యోపరి సమాతిష్టత్‌ సర్వాభరణభూషితః । 
శుభ్రవస్తం పజ్బదశహస్తం బిభ్రత్తథోపరి ॥ 


కాజ్బీం బద్దా రమాకాన్తః కాజ్చీదామవిభూషితః । 
శుభ్రవర్ణజ్నోత్తరీయం పజ్బహస్తం తథా దధత్‌ ॥ 


ఆదర్శ్భాలోకితే వక్రే ధృత్వా శుభ్రాబ్బ మృత్తికామ్‌ । 
తన్మధ్యే కుజ్ముమేనాపి తిలకం సుమనోహరమ్‌ ॥ 


పూగీఫలజ్బు తామ్బూలం చూర్ణనిక్షేపపాత్రకమ్‌ I 
కర్పూరవాసితైః పూగ కాచైర్థాతీఫలైః శుభైః ॥ 


లవబ్లెః పత్రసమ్మితైః గర్భితాం రత్నపేటికామ్‌ । 
a 
ఆదర్శమృత్తికాంశుభ్రాం కణ్ణాభరణభూషితః ॥ 


స్వర్ణనిర్మితవ స్రేణ బద్ధ్వా తు కటిమధ్యతః । 
స్వర్ణయజ్ఞోపవీతాబ్ఞః తథా కుజ్ముమభాజనమ్‌ ॥ 


93 


47 


47 


శ్రీభవిష్యోత్తరపురాణే, షష్టో౭_ ధ్యాయః 
ఆరవ అధ్యాయము 
వేట కొరకు వేంచేయు శ్రీనివాసుని అలంకారమును వర్ణించుట 
శ్రీ సూతుడు :- 


ఒకానొకతరి శ్రీనివాసుడు గుజ్జిము కావలెనని సంకల్పించగా ననే గుజ్జిము 
ప్రత్యక్షమాయెను. 1 


వాయుదేవుడు గుజ్జమయ్యెను. తత్వములకు అభిమానియగు లక్ష్మీదేవి కళ్ళెమై 
సమీపించెను. శ్రీనివాసుడా గుజ్జమును పూజించినవాడగుచు దానిపైనెక్కెను. 2 


ఆతడు సమస్తాభరణముల నలంకరించుకొని పదునైదు మూరల పొడవైన తెల్లని 
వస్త్రమును ధరించి దానిపై 8 


పటకానుగట్టి దానికింద బంగరు త్రాటిచే నలంకృతుడై అయిదు మూరల తెల్లని 
కండువను పైనవేసికొని 4 


అద్దమును చూచుకొని తెల్లని మట్టిని (తిరుమణిని) ముఖమున ధరించి దాని 
మధ్యలో కుంకుమచే చక్కని బొట్టు నమర్చుకొని ర్‌ 


వక్కలను, తాంబూలమును, సుగంధ ద్రవ్యముల నుంచు భరిణను, 
పచ్చకర్పూరముతో పరిమళించు కాచును, మంచి జాజికాయలతోను, 6 


ఆకుపత్రితో కలసిన లవంగములతో నిండియున్న రత్నములచే కూర్చబడిన పెట్టెలో 
తెల్లని మట్టిని (సున్నమును) కుంకుమపువ్వు భరిణిని 17 


బంగారముచే నేసిన వస్త్రముతో మొలకుకట్టుకొని బంగారు యజ్ఞోపవీతమును 


ధరించి, మదయందా భరణముల నలంకరించుకొని 8 


94 


47/11 Venkatachala mahasmyam/1Part(file-i) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


కబ్మణాజ్కితదోర్భ్యాబ్బు సమ్బూర్జ్దవరగాత్రకః । 
భుజకీర్యా రత్నమయ్యా రాజమానో౭_ బ్లులీయకైః ॥ 
కుజ్ముమాక్తసుగన్గేన లిప్తోరోబాహురజ్జితః । 
కబరీకృతకేశేషు రక్తవస్రం సువేష్ట్య చ ॥ 
లమ్మితైః పుష్పజాలైశ్చ స్మన్ధగైః పరిభూషితః । 
సువర్ణరత్నసమృద్ధ పాదుకాగూహితాట్హికః ॥ 
ధనుర్చాణధర శ్రీమాన్‌ సాక్షాన్మన్మథమన్మథః । 
ఏవం మనోహరం రూపం ధృత్వా శ్రీవేజ్మటేశ్వరః ॥ 
హయం రత్నసమాకీర్ణైః ఉపబర్జెర్విభూషితమ్‌ । 
సువర్ణతిలకోల్లాసి వక్రం వాయుమనోజవమ్‌ ॥ 
నీలవర్ణం పాణ్డుపాదం హస్తపజ్బుదశోన్నతమ్‌ ॥ 
ఆరుహ్య దేవమణ్యాది సర్వలక్షణసంయుతమ్‌ । 
అవరుహ్యా గిరిశ్రేష్టాత్‌ మృగయార్థం జగామ సః ॥ 
మృగయావిహారసమయే శ్రీనివాసస్య కన్యాదర్శనమ్‌ 
మృగాన్‌ బహువిధాకారాన్‌ సింహశార్జూలజమ్బుకాన్‌। 
మాతజ్లాన్‌ శరభాన్‌ ఘోరాన్‌ తథా వై మహిషానపి ॥ 
జఘాన తాన్‌ వనే దేవః సబ్బరన్‌ స ఇతస్తతః । 
తతైకం హస్తినం దృష్ట్వా మదోన్మత్తం వనేచరమ్‌ ॥ 
తం హన్తుమగమత్సృష్టం అనుసృత్య రమాపతిః । 
స జగామ వనే దూరం భయాద్బీతో వృషాకపిః ॥ 
స యోజనార్థం గత్వాతు తత్ర దేవం జనార్దనమ్‌ । 
దజ్దవత్పతితో భూత్వా శుణ్జాముద్ధృత్య గర్జ్ణయన్‌ । 
యదా గతస్తదా కన్యా దృష్టిమార్గముపాళశ్రితా ॥ 


95 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


48 


48 


శ్రీభవిష్యోత్తరపురాణే, షష్టో౭_ ధ్యాయః 


బాహు మూలములయందు రత్నజటిత భుజకీర్తులను సొంపుగా ధరించి, శరీరము 
నందంతట నింపగు నాభరణముల ధరించి, ఉంగరములచే (ప్రకాశించుచు,9 


కుంకుమముచే కూడి పరిమళించు చందనమును వక్షస్థలమునను బాహువుల 
యం దలముకొని, ముడిగా వేసికొనిన జూట్టునందెట్టని వస్త్రమును చుట్టుకొని10 
మూపున వ్రేలాడుతున్న పుష్పసమూహములచే విరాజిల్లుచు, బంగారముచేత 
కప్పబడిన పాదములు కలిగి 11 


ధనుర్చాణముల ధరించి, శోభాయుక్తుడై మన్మధుని మించిన సోయగము కలిగి, 
మనోహరమగు రూపమును ధరించి శ్రీనివాసుడు 12 


రత్నములచేనిండిన దిండ్లతో నలంకరింపబడి నట్టియు, బంగారు బొట్టుతో 
ప్రకాశించు ముఖము కలిగినట్టియు, వాయువు వలెను, మనస్సువలెను వేగము 
కలిగినట్టియు నల్లని రంగుకలిగి, తెల్లనిపాదములు కలిగి పదునైదు చేతుల ఎత్తుకలిగి 


13 
మెడయందు సుడికలిగియుండుట మొదలగు సకల లక్షణములచే నొప్పుచున్నదగు 
గుజ్బమునెక్కి కొండనుండి దిగి వేటకొరకేగెను. 14 


వేట సమయమున శ్రీనివాసుడు కన్నియను గాంచుట 


ఆ వేటలో అనేక విధములగు మృగములను, సింహములను, పులులను, నక్కలను, 
ఏనుగులను, శరభమృగములను, అడవి దున్నలను 15 


సంహరించి యిటునటు తిరుగుచు నచ్చట మదముచే మదించి అడవిలో 
సంచరించుచున్న యేనుగును గాంచి 16 


దానిని వేటాడుటకై వెంబడించెను. ఆ మదపుటేనుగు మిక్కిలి భయపడి యడవిలో 
L7 
రెండున్నర మైళ్ళ దూరమేగి యచటనున్న జనార్దనస్వామికి సాష్టాంగముగా 
నమస్కరించి తొండమును పైకెత్తి గర్జించుచుండగా నొక కన్నియ దాని 
కంటి కగుపడెను. 18 
96 


48/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, తృతీయభాగే 


బుషయః ~ 
సా కన్యాత సమృద్దా కిమరం వనమాగతా? । 
९००० తనయా కన్యా తద్వదస్వ మహమునే! ॥ 


ఇతి తైశ్చ స విజ్ఞప్తః సూత పరమధార్శిక | 
ఉవాచ వచనం భక్తా సనోషోద్యుక్తమానసః ॥ 


శ్రీ సూతః- 
శృణ్వన్లు మునయస్సర్వే కన్యాయా జన్మపావనమ్‌ I 
పురా తు ద్వాపరస్యా న్తే పాణ్జ్బవానాం మహాత్మనామ్‌ ॥ 


యుద్ధే తు భారతే _తీతే త్వష్టావింశే కలౌ యుగే । 
విక్రమార్మాదయోభూపాః స్వర్గలోకం యదాయయుః ॥ 


తత్కాలాన్తే వత్సరేషు సాహసేషు గతేషు వె। 
చన్రవంశే నృపః కళ్చిత్‌ సువీర ఇతి విశుతః ॥ 


ष्टु సుధర్మస్తత్పుత్రః తత్సుతౌ నృపపుజ్గవౌ । 
ఆకాశతొణ్జ్దమానాఖ్యౌ జాతౌ లోకయశస్మరౌ ॥ 


ధర్మిష్టా దృఢభక్తా తు నారాయణపరాయణా । 
జ్యేష్ణో వియన్నృపః సాధుః కనిష్టః తొణ్బమాన్‌ నృపః ॥ 


తొబ్బదేశాధిపో భూత్వా శశాస పృథివీమిమామ్‌ I 
తస్మిన్‌ శాసతి భూచక్రం ఇదం స్వర్గ ఇవాభవత్‌ । 
నిరాతజ్మమభూత్సర్వం జగత్‌ స్థావరజజ్ఞమమ్‌ ॥ 


గావో బహుపయోదాశ్చ నార్యః పతిపరాయణాః । 
కదాచిత్‌ పుత్రకాజీ స హ్యేకాన్తే భవనే స్టితః । 
అపుత్రో నృపతిర్దుఃఖాత్‌ గురుం ప్రోవాచ భక్తిత 


97 


19 


20 


21 


22 


23 


24 


25 


26 


27 


49 


49 


శ్రీభవిష్యోత్తరపురాణే, షష్టో౭_ ధ్యాయః 
మహార్చులు :- 
ఇట్లు సూతుడు తెలిపినంతనే బుషులాతనితో - ఆ కన్నియ ఎవరు? ఎందులకు 
వనమున కేతెంచినది? ఎవరి పుత్రిక ? మాకెటింగింపుమిని యడుగగా 19 


పరమధర్మాత్ముడగు సూతుడు మిక్కిలి సంతుష్టాంత రంగుడై భక్తితో 20 


శ్రీ సూతుడు :- 
మునీంద్రులారా! ఆ బాలికయొక్క పవిత్ర జన్మ వృత్తాంతమును వినుడు. పూర్వము 
ద్వాపరయుగము గడుచుచుండగా పాండవులకు కౌరవులకు జరిగిన 21 


భారత యుద్ధమన కలియుగమున నిరువది యెనిమిదవ సంవత్సరము గడువగా, 
విక్రమార్మాది రాజులు స్వర్గమునకేగగా 22 


ఆ కాలము చివరి సంవత్సరములు వేయి గడువగా చంద్రవంశమున సువీరుడను 
రాజు (ప్రఖ్యాతినిబడసెను. 28 


ఆతనికి సుధర్ముడను పుత్రుడును, ఆతనికి ఆకాశరాజు, తొందమానులను యిరువురు 
పుత్రులు కలిగి లోకమున విఖ్యాతినార్జించిరి. 24 


వారిరువురును ధర్మనిష్టులై దృఢమగు భకిగలవారె శ్రీమన్నారాయణుని 
యందత్యంతాసక్తచిత్తులై యుండిరి. పెదకుమారుని పరాకాశరాజు చిన్నవాని పేరు 
తొండ మాను దనియు వ్యవహరించుచుండిరి 95 


ఆకారాజు తొండదేశాధిపతియై భూమండలము నంతను పాలించెను. ఆతడు 
భూమిని పరిపాలించుచుండగా భూలోకము స్వర్గలోకమువలె భాసిల్లెను. చేతనాచేతన 
రూప మగు ప్రపంచమునంతయు (నిరంకుశమాయెను) నేకచ్చత్రాధి పత్యముగా 
నేలుచుందెను 26 


ఆవులు మిక్కుటముగా పాలనొసంగుచుండెను. స్త్రీలు పతివ్రతలై యుండిరి. 
ఒకానొకతరి రాజు సంతానాభిలాషియె దుఃఖించుచు రహస్యముగా గురువుతో-27 


98 


49/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


పుత్రాలాభేన వియన్నృపానుభూత చినాప్రకారః 
ఆకాశరాజః :- 
అనుభూతమిదం రాజ్యం హస్వశ్వరథసజ్ములమ్‌ । 
నానాదానమకార్షజ్చ తీర్థయాత్రాం విశేషతః ॥ 


నానుభూతం పుత్రసుఖం పిత్యాణాం ముక్తిదం ద్విజః । 
కిం మయా9 9 చరితం పాపం కస్యపుత్రో హతః పురా?॥ 


కేన పాపేన విప్రేన్ట! న ప్రాప్తం పుత్రజన్మ మే । 
నేత్రాభ్యాం నైవ దృష్టబ్బు పుత్రస్య ముఖపజ్మజమ్‌ ॥ 
కర్ణాభ్యాం న (శ్రుతః శబ్దః పుత్రేణ రుదతా కృతః । 
ద్విజేన్దః పితృబన్ఫూనాం దుర్గతిశ్చ భవేత్తథా ॥ 


అపుత్రస్య గతిర్నాస్తీ త్యేవం వేదవిదా విదుః । 
పుత్రేణ రుక్కపాత్రే తు నాన్నం భుక్తం మయా సహ ॥ 


కృతదోషేణ న మయా కదాచిల్లాభితః సుతః । 
భూషణాన్యాదరాత్కృత్వా న పుత్రో లజ్బృతో మయా॥ 


న సజ్ఞూతో నమేయః స్యాత్‌ పుత్రః పితృహితే రతః । 
సుతార్థం కవచం కృత్వా త్వమేహీతి సనోదితః ॥ 


పుత్రహీనజణ్బ మాం దృష్ట్వా కర్షన్తి యమకిజ్మరాః । 
గచ్చరాజన్‌! జవేనై వ యమస్య భవనం త్వితి ॥ 


పాశకుణ్ణితసర్వాబ్గః కిము వక్ష్యామ్యపుత్రవాన్‌ । 
చిత్రగుప్తేన లిఖితం అపుత్రత్వం మహామతే ॥ 


మద్గర్భజేన సుకులం మార్జితం తు కదా భవేత్‌ । 
దురాచారో9_సి దుర్చుద్ధిః అపుత్రే తి యమేన చ ॥ 


99 


28 


29 


30 


31 


32 


33 


34 


35 


36 


37 


50 


50 


శ్రీభవిష్యోత్తరపురాణే, షష్టో౭_ ధ్యాయః 
పుత్రులు లేకుండుటచే ఆకాశరాజనుభవించిన విచారము 


ఆకాశరాజు;- 
గుజ్బిములతోను, ఏనుగులతోను నివిదముగా నున్న రాజ్యము ననుభవించితిని. 
అనేక దానముల నొనర్చితిని. పెక్కు తీర్థయాత్రల గావించితిని. 28 


పితృదేవతలకు ముక్తినొసంగు పుత్రసుఖము ననుభవించ నైతిని, నేనొనర్చిన 
పాపమేమి? క్రిందటి జన్మమున నేనెవరి పుత్రుని సంహరించితినో కదా! 29 


నాకు సంతానము కలుగకుండుటకు కారణమేమి? పుత్రుని ముఖకమలమును 
గాంచు భాగ్యము నందనైతిని. 30 


తనయుని ఆక్రందన ధ్వనిని వీనులార విననైతిని. బ్రాహ్మణ డ్రేష్ణులకు, పితృదేవతలకు 
బంధువులకు నేను నిస్సంతానుడ నగుటచే నధోగతి ప్రాప్తించును. 31 


పుత్రులులేనివారి కుత్తమగతులు ప్రాప్తించవని వేదశాస్త్రము లెటింగినవారందురు. 
నా పుత్రునితో గూడి బంగారు పాత్రమున భుజించు భాగ్యము నందనైతినికదా! 32 


పాపాత్ముడనగు నాచే పుత్రుడు డ్రేమాతిశయముచే నాడింపబడ లేదు. పలు 
విధాభరణములతో పుత్రుల నలంకరించు నదృష్టమును గాంచనైతిని. 33 


తండ్రి మేలును కాంక్షించు పుత్రుని బడయనైతిని, పిల్లవానికై కవచమును 
(చొక్కాను) చేయించి నాయనా! రమ్మని పిలువజాలనైతిని. 34 


పుత్రులులేని నన్ను యమకింకరులు “రాజా! శీఘ్రముగా నరకమునకు నడువుమ'”ని 
పట్టిలాగుదురు. 85 


అవయవములన్నియు పాశముచే నొప్పించబడుచుండగా పుత్రులులేని నే నేమని 
మారుపలుకుదును? నాకు చిత్రగుప్తుడు సంతానహీనతను ప్రాసియున్నాడు. 86 
నా సంతానముచే నా పవిత్రమగు వంశమంతయు శుద్ధమగుట యొన్నడోకదా! 
చెడ్డనడతకలవాడవు, దుర్చుద్ధికలవాడవు, పుత్రులులేనివాడవిని యముడు37 


100 


50/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


51 

భాషితం వచనం (శ్రుత్వా కః పుమాన్‌ సుఖమాప్పుయాత్‌ । 
నష్టదీపో౭_ తినైష్టుర్యః కష్టోద్భూతకలేబరః ॥ 38 
వృథా జాతోల_తిపాపాత్మా9_స్యాత్మనో నరకావహః। 
తన్తుహీనం కులజ్బాపి విగతామ్బుబ్బు వాపికామ్‌ ॥ 39 
అజ్గనాం భర్తహీనాజ్బ సనో నిన్దన్తి సంసది । 
కిం కరోమి మహీదేవ! క్వ గచ్చామీ హ కా గతిః ॥ 40 
కం దేవం శరణం గత్వా భవాబ్ధిం ప్రతరామ్యహమ్‌। 
రుదన్తం పుత్రమాలోక్య కదా ప్రేమా తమాహ్వయే ॥ 41 
ఘణ్టాజ్చ ప్రతిమాం దత్త్వా పుత్రస్య 5०४३० । 
గజమారోప్య మాం తాత! కుర్వన్‌ గ్రామప్రదక్షిణమ్‌।। 42 
సభాం గచ్చాథ రాజేన! తథా తాలస్వనేన చ । 
ఇతి పుత్రేణ సోత్మణ్ణం కృతాం మజిస్థిలభాషిణా ॥ 43 
కదాచిదపి నైవాహం శ్రుతవాన్‌ ప్రార్థనామితి । 
అజాతపుత్రః శోకేన మూర్భామాప మహీపతిః ॥ 44 
పునః సంజ్ఞామవాప్యాథ విలలాప సుదుఃఖితః । 
కవచం కారయిత్వా తు శిరోభూషణమప్యథ ॥ 45 
కేశభూషణమత్యర్థం రత్నవ(జ్రసమాకులమ్‌ I 
కదాచిదజ్మమారోప్య న మయాలజ్బృతః సుతః ॥ 46 
నోపనీతోత పి చ ప్రీత్యా సుతో మే పజ్బావార్శికః । 
అష్టమే వా౭_థ దశమే న కృతో దారసజ్ఞహః ॥ 47 

101 51 


శ్రీభవిష్యోత్తరపురాణే, షష్టో౭_ ధ్యాయః 
పలుకు మాటలను వినుచు నే పురుషుడు సుఖమునందును? తేజోవిహీనుడై 
మిక్కిలి క్రూరుడై కష్టముల ననుభవించుటకే జనించిన దేహముకలవాడై 38 
మిక్కిలి పాపముల నాచరించువాడై, తనకు నరకము నాపాదించుకొను ప్రవృత్తిగల 
మనుజుని జీవితము వ్యర్థము. నేనట్టివాడనైతినిగదా! సంతానములేని కులమును, 
నీరులేని దిగుడుబావిని, 39 


భర్తలేని స్త్రీని సత్పురుషులు బాహాటముగా నిందింతురు. బ్రాహ్మణోత్తమా! ఏమి 
చేయుదును? ఎచటికేగుదును? నా గతియేమి? 40 
ఏ దేవుని శరణువేడి యీ సంసారసాగరమును తరింతును? ఏడ్చుచున్న 
బిడ్డనుగాంచి (ప్రేమతో పిలచి 41 


ఘంటను, బొమ్మలను, పండ్లను, బంతుల నొసంగి లాలించు భాగ్యమెన్నడో గదా! 
“నన్ను ఏనుగుపై నెక్కించి గ్రామము చుట్టును ప్రదక్షిణ మాచరించుచు 42 


తాళవాయిద్యములతో సభకేగుమని మిక్కిలి తహతహతో మృదుమధురముగా 
పలుకు 43 


ప్రార్థన నెన్నటికి వినునట్టి భాగ్యమునకు నేను నోచుకొనలేదు కదా! అని యిట్లు 
విలపించుచు రాజు మూర్చాక్రాంతుడాయను. 44 


మరల కొంతసేపటికి తెలివినాందినవాడై మిక్కిలి యేడ్చి కవచమును, తలను 
ధరించు నాభరణములను, 45 


జుట్టున నలంకరించు నగలను, రత్నములతోను, వ(జములతోను సమకూర్చి 
పుత్రునివడిలో కూర్చుండ బెట్టుకొని అలంకరించున దెన్నటికైన లభ్యమగునా? 


६८८०००८० సంవత్సరములు వచ్చినంతనే ఉపనయనము నాచరించుట, ఎనిమిది 
లేక పదియవ సంవత్సర మరుదెంచి నంతనే వివాహమొనరించుట 47 


102 


51/61 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


బాలస్య జాతకర్మా౭_పి నాకార్షం నాపి చాభిధామ్‌ । 
పుత్రార్జితం ధనం బ్రహ్మన్‌! నోపజీవితమద్య మే ॥ 


అభిషిచ్య సుతం రాజ్యే భార్యయా కృతభోజినా 1 
న 08७) వనం విద్వన్‌! పారమృర్యక్రమాన్మయా ॥ 


అహో దరిద్రస్య మహానుభావ! మే పుత్రేణ హీనస్య కథం గతిర్భవేత్‌ 
వృథా శరీరం ఘటకుద్యసన్నిభం జాతం సుధర్మస్య కులే సుపావనే ॥ 


మనుష్యాణామనాథానాం దుర్లభం పుత్రజన్మ చ । 
బహుపుణ్యవశాత్సుత్రో జాయతే మానవోదరే ॥ 


కన్యకాల పి న సమూతా హ్యస్మాకమతిపాష్మనామ్‌। 
సత్పుత్రాః క్వ ను జాయేరన్‌ ధర్మసన్తానసంజ్ఞికాః ॥ 


వరదాచ్యుత! రబ్లేశ! జగన్నాథ! జగద్ద్లురో! । 
సుబ్రహ్మణ్య! సురాధీశ! రామ! కృష్ణ! నమో౭_స్తు తే ॥ 
వేజ్మటేశ! రమాకాన్త! వరాహవదనాచ్యుత! । 
నారాయణ! రమాధీశ! కృపాం కురు కృపానిధే! ॥ 


సుపుత్రవన్తః ఖలు భాగ్యవనో! హ్యపుత్రవన్త భువి దుఃఖవన్తః । 
సంసారసిన్లోస్తరణే9_ స్యశక్తః కామే గతిః కర్మఫలానుభోగినః 11 


ఏవముక్త్వా మహీదేవం విరరామ మహీపతిః । 
పాపిష్ణోతల హం దురాచారః పుత్రేణాహం దరిద్రితః ॥ 


103 


48 


49 


50 


51 


59 


53 


54 


55 


56 


52 


52 


శ్రీభవిష్యోత్తరపురాణే, షష్టో౭_ ధ్యాయః 
జాతకర్మ (బారసాల) నామకరణాదుల నొనర్చు నదృష్టము నాకు లభింపలేదు. 
వయసు గడచుచున్న నాకు పుత్రుడు సంపాదించి యొసంగు ధనముతో కాలక్షేపము 
నొనరించు భాగ్యమబ్బకున్నది. 48 


భోగముల ననుభవించిన పిమ్మట నా పుత్రుని రాజ్యము నందు పట్టాభిషిక్తునొనరించి 
మా వంశాచారముగ వచ్చు “వృద్దులు అడవులకేగి వానప్రస్థాశమమును 
స్వీకరింపవలెన” ను పద్ధతి నవలంబింపనోచనైతిని. 49 


మహాత్మా! సంతానమను సంపదలేని నాకు సద్దతి ఎట్లు కలుగును? కుండవలె 
గోడవలె నా శరీరము వ్యర్థము. పరమ పవిత్రమగు సుధర్ముని కులమున జనించిను 
నా జన్మ వ్యర్థము. 50 


నావంటి దరి[ద్రులకు పుత్రులు కలుగుట యసంభవము. పెక్కు పుణ్యవిశేషములచే 
మనుజుని గర్భమున పుత్రుడు జనించును. 51 


మిక్కిలి పాపాత్ములమగు మాకు కన్నియయినను కలుగలేదు. పుణ్యసంతానము 
బుద్ధిమంతులునగు పుత్రులచట జన్మింతురోకదా! 52 


వరములనొసంగు ప్రభూ! అచ్యుతా! శ్రీరంగనాధా! జగ[(త్రభూ! జగదాచార్యా! 
చేతనాచేతనములకు సర్వావస్థల యందును హితమై యుండువాడా! దేవాదిదేవా! 
శ్రీరామా! శ్రీకృష్ణా! నీకు నమస్మారము. 53 


శ్రీ వేజ్బటాచలాధీశా! శ్రియఃపతే! వరాహావతారా! అచ్యుతా! నారాయణా! రమాపతే! 
దయాసముద్రా! దయయుంచుము. 54 


భూలోకమున సత్సంతానము కలవారే అదృష్టవంతులు. సంతానరహితులే దుః 
ఖభాజనులు. నా కర్మభ లము ననుభవించుచం జీవించుచున్న నేను 
సంసారసాగరమును దాటు సామర్ధ్యము లేనివాడను. నాకు దిక్కెవరు? 55 


నేను పాపాత్ముడను. దుష్కర్మనిరతుడను. సంతాన భాగ్యము లేనివాడనుగా 
చేయబడితిని. 56 


104 


52/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


హా! కాన్‌ లోకాన్‌ గమిష్యామి కరం వా నరకం గురో। 
క ఉపాయో మహాప్రాజ్ఞ! పుత్రలాభే ద్విజోత్తమ! । 


ఇతి రాజవచః (శ్రుత్వా గురుర్వాక్యమువాచ హ ॥ 57 
ధరణీతలాత్‌ పద్మావత్యుత్పత్తివర్ణనమ్‌ 

గురుః :- 

యజ్ఞం కురు నృపశ్రేష్ట! పుత్రస్తేన భవిష్యతి । 

గురోర్వాక్యం సమాకర్ణ్వ యజ్ఞాయాశోధయద్ధరామ్‌ ॥ 58 


స్వర్ణలాజ్ఞలసజ్ఞ్జెశ్చ ద్విజమన్రిగణి స్తథా । 
శోధ్యమానే ధరాపృష్టే తత్ర పద్మం దదర్శ సః । 
సహస్రపత్రం రాజేన్టః కిమేత దితి విస్మితః ॥ 59 


కన్యాబ్బు ప్రత్రేషు రమాకృతిం శుభాం దృష్ట్వా౭_తి సన్తుష్టమనా బభాషే । 
“దేవేన దత్తా త్వియమిన్దిరాభా కన్యాకుమారీ కమలాభనేత్రీ” ॥ 60 


ఇత్థం సమాభాష్య నృపోత్తమో౭_సౌ 
హస్తే ప్రగృహ్యాం శు బభాణ దీనః । 
మాయా మహేశస్య దురత్యయా హరేః 


కేయంతుయా స్యమృతి గృహ్యతే మయా ॥ 61 

ఇత్యేవం సంశయానం తం ఆకాశాఖ్యం నరాధిపమ్‌ । 

ఉవాచా9 కాశగా వాణీ పుత్రీయం తవ వల్లభా ॥ 62 

సంరక్షైనాం మహాభాగ! బహుకీర్తిఫలప్రదామ్‌ । 

ఇత్యనన్తగతాం వాణీ శ్రుత్వా రాజా9_తిహర్షితః ॥ 63 

తాం కన్యాం ప్రతిగృహ్యాత శు స్వభార్యాం ప్రత్యువాచ హ । 

శృణు భద్రే! మహాప్రాజ్జే! దేవదత్తామిమాం శుభామ్‌ ॥ 64 

సంవర్థయ వరాం పుత్రీం గర్భజాతాం సుతామివ । 

ఇత్యుక్త్వా తత్మరే దత్వా బహుదాన మథాకరోత్‌ ॥ 65 
105 


53 


53 


శ్రీభవిష్యోత్తరపురాణే, షష్టో౭_ ధ్యాయః 
నే నేలోకముల కేగుదనోకదా! భయంకర నరకమే నాకు ప్రాప్తించునేమో? నాకు 
సంతానము కలుగు నుపాయమును తెలుపుముని విలపింపగా గురువాతనిని 
గాంచి 94 
భూమినుండి పద్మావతి ఆవిర్భావమును వర్ణించుట 


గురుడు :- 
రాజా! నీవు యజ్ఞము నాచరించిన పుత్రుని బడజయగలవిని యూరడించగా రాజు 
యజ్ఞమెనరించుటకై 58 


బంగారు నాగళ్ళచే బ్రాహ్మణ మంత్రి సంఘములతో భూమిని పావనమొనరించు 
చుండగా నచ్చట రాజునకు వేయిదళములు గల పద్మము కనుపించినంతనే 
“ఇదియేమి” యని ఆశ్చర్యము నంది 59 


ఆ రేకులలో లక్ష్మీరూపమున నున్న కన్నియ నాలోకించి మిక్కిలి సంతుష్టాంతరంగుడై 
“కమలపత్రములవంటి కనులుగలిగి, లక్ష్మివంటి కాంతిగల ఈ బాలికను నాకు 


భగవంతుడే (ప్రసాదించెన”ని 60 
సంతసముుతో పలుకుచు నా బాలికనెత్తుకొని ఈశ్వరుని మాయ దాటశక్యము 
కానిది. నాకిట్లు దొరికిన ఈ బాలిక యెవ్వరోకదా! అని యిట్లు 61 


సంశయించుచున్న ఆకాశరాజుతో ఆకాశవాణి - ఈమె నీ ప్రియ పుత్రిక. 62 


ఈమెవలన నీకు చాల కీర్తి కలుగును. ఈమెను సంరక్షింపుమిని పలుకగా 
ఆకాశరాజు మిక్కిలి సంతసించుచు 63 


ఆ కన్యను స్వీకరించి తన భార్యతో - “కల్యాణీ! వినుము. భగవంతుడొసంగిన 
మంగళావహయగు 64 


ఈ పుత్రికారత్నమును నీవు కన్నబిడ్డవలె పోషింపుమ”ని యామెకొసంగి పుత్రిక 
దొరికినదను సంతోషముతో పెక్కు దానముల నొసంగెను. 65 


106 


53/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
వియన్నృపస్య వసుదానాఖ్యసుతోత్పత్తిః 
కన్యాల_ 9_ గమన పుణ్యేన సా దేవీ గర్భమాదధే I 
గర్భిణీం స్వసతీం దృష్ట్వా చక్రే పుంసవనం పతిః ॥ 
పజ్బమాసే తు సజ్ఞాతే సీమన్తం నృపపుబ్గవః । 
కారయామాస విధినా బ్రాహ్మణ ర్యజుషాం గణైః ॥ 


తతః కాలేన సా సాధ్వీ నవమాసే గతే సతీ । 

మాసే తు దశమే ప్రాప్తే సుషువే పుత్ర ముత్తమమ్‌ ॥ 
కన్యారాశిగతే భానౌ దశమ్యాం రోహిణీయుజి । 
పక్షే తు ప్రథమే దేవీ సాయజ్న్మాలే గురోర్టినే ॥ 
పుత్రోత్పత్తి ప్రవక్త ०९७०० సర్వస్వం దత్తవాంస్తదా । 
గవాం కోటిసహగస్రాణి చాశ్వానామయుతం తథా ॥ 
నవధాన్యాని వస్తాణి వినా స్వే ఛత్రచామరే । 

దానం కృత్వా నృపడ్రేష్టః స్వస్తివాచనమాచరత్‌ ॥ 
జాతకర్మాదికం కర్మ కృతవాంస్తత్‌క్షణం నృపః । 

దినే చ ద్వాదశే ప్రాప్తే కృత్వా పుత్రాభిధాం తథా ॥ 
యన్నామ్నా వసుదాతేతి లోకే ఖ్యాతిం గమిష్యతి । 
తద్దినే బహువిప్రాఘాన్‌ అన్నాద్యైః పర్యతోషయత్‌ ॥ 
బుకయః- 

శ్రుతం పుత్రస్య చరితం న శ్రుతం వ్యాసవల్లభ । 
అయోనిజాయాస్తత్పుత్రాః కిం నామ చ తదా౭_కరోత్‌॥ 


శ్రీసూతః- 
పద్యోదరీం పద్మగర్భాం పద్మజాతాం! వరాననామ్‌ । 
పద్మాయా అవతారాం తాం మత్వా తస్యాస్తదా౭_కరోత్‌!। 


107 


66 


67 


68 


69 


70 


71 


72 


73 


74 


75 


54 


54 


శ్రీభవిష్యోత్తరపురాణే, షష్టో౭_ ధ్యాయః 
ఆకాశరాజునకు వసుదానుడను పుత్రుడు కలుగుట 


కన్నియు దొరికిన వేళావిశేషమున నాకాశరాజు పత్ని గర్భమును దాల్చెను. 
రాజామెకు పుంసవనమును గావించెను. 66 


అయిదవ మాసము రాగానే గశ్రెష్ణులగు వేలాది బుత్విక్కులచే యథావిధిగా 
భీమంతమును చేయించెను. 67 


అంతట నా సతీతిలకమునకు తొమ్మిది మాసములు నిండి పదియవమాసము 
వచ్చినంతనే 68 


సూర్యుడు కన్యారాశియందుండగా రోహిణి నక్షత్రముతో కూడిన దశమి తిథియందు 
శుక్షపక్షమున సాయం సమయమున గురువారమున 69 


పుత్రరత్నమును కనెను. పుత్రుని యావిర్భావ వృత్తాంతమును తెలిసినవారి కందరకు 
రాజు, వేలకొలది కోట్లకొలది యావులను, పదివేల గుజ్జములను 70 


నవధాన్యములను, తన ఛత్రచామరములను దక్క తన కున్నదంతను దానమొనరించి 
మంగళాచరణమును గావించెను. 7] 


బాలునకు వెంటనే జాతకర్మాదుల నాచరించి వం(డైెండవ దినమున 
“వసుదానుడిను నామకరణ మాచరించి 72 


ఆ దినమున చాలమంది (బ్రాహ్మణులను అన్నము, వస్త్రము, రూప్వకాది దానములతో 
సంతసపరచెను. 783 


తుహర్చులు :- 

వ్యాసమహర్షి కిష్టుడవగు సూతమహార్నే ! రాజపుత్రుని చరితమును వింటిమి. 
రాజు భూమినుండుద్భవించిన యా బాలిక కేమని నామకరణ మాచరించెను. 74 
శ్రీ సూతుడు :- 

ఆకాశరాజా బాలికను పద్మమువంటి నర్జ్ణముకలదియు, పద్మముయొక్క గర్భమున 
(మధ్య) నుండునదియు, పద్మమునుండి పుట్టినదియు, సుందరముఖాబ్దము కలిగి 
లక్షీ ९८९ యవతారురాలుగా నా కన్నియను తలంచి 75 


108 


54/51 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


అనురూపం నామకర్మ నామ్నా పద్మావతీతి చ। 
వర్థమానౌ సుతౌ దృష్ట్వా రాజా సనోషమాగతః ॥ 


అకలజ్మేన్దుసదృశౌ రమాచన్టమసావివ I 
కిం తేన సుకృతం రాజ్ఞా బహుజన్మసు సజ్బొతమ్‌ ॥ 


అగ్రజాం పుత్రికాం దృష్ట్వా తదన్తే పుత్రముత్తమమ్‌ । 
దృష్ట్వా తుతోష మనసా సమ్వూర్డానన్దవిభ్రమః ॥ 


ఇత్ధం కాలే గతే తస్మిన్‌ సా బాలా యౌవనం గతా । 
యౌవనాధ్యాం విశాలాక్షీం దృష్ట్వా రాజా9_ ప్యచిన్తయత్‌॥ 


విచారయన్‌ స నృపతిః పుత్ర్యర్ధం వరముత్తమమ్‌ । 
న ప్రాప దుఃఖసన్తప్తః “కస్మై దేయా మయా సుతా” ॥ 


ఇతి చిన్తాబ్ధిమగ్నోలి_సౌ పుత్రీపరిణయే తదా । 
అసమ్మతో9_కరోత్పుత్రం పరం సంస్కారసంస్కృతమ్‌॥ 


(శ్రుత్వా రాజసుతా బాలా బ్రాహ్మణైరనుజం పరమ్‌ । 
తదోపనీతం సద్యోత భూత్‌ పుత్రీ యౌవనపీడితా ॥ 


సా కదాచిద్వనం బాలా సభీభిః పరివారితా । 
జగామ పుష్పాణ్యా హర్తుం కన్యా కమలలోచనా ॥ 


వసన్త మాగతం వీక్ష్య వనే తాభిర్భయాకులా ] 
పుష్పాణ్యాహారయామాస తరుమూలముపాక్రితా ॥ 


తదా౭_9_గతో నారదస్తు వృద్దో భూత్వా జటాధరః । 
ధూళిధూసరితాజ్ఞశ్చ కర్పూరసద్భశద్యుతిః ॥ 


109 


76 


77 


78 


79 


80 


81 


82 


83 


84 


85 


55 


55 


శ్రీభవిష్యోత్తరపురాణే, షష్టో౭_ ధ్యాయః 


ఆమెకు తగినవిధముగా పద్మావతి యను నామము నుంచెను. పుత్రుడను, 
పుత్రికయు దినదినాభివృద్ధిని గాంచుచుండగా రాజు మిక్కిలి సంతసించుచుండెను. 


బాలబాలిక లిరువురును కళంకములేని చంద్రునివలెను, లక్ష్మీ బాలచంద్రులవలెను 
విరాజిల్లుచుండిరి. ఆ రాజిట్టి సంతాన మును బడయుటకు పెక్కు జన్మలనుండియు 
నెంతపుణ్యము నార్జించెనోకదా! 7/7 


ముందు జనించిన పుత్రికను ఆ వెంబడిని జనించిన పుత్ర రత్నమునుగాంచి 
మహదానందనిర్భరుడై మనమున నతి మోదమునందెను. 78 


ఇట్లు కాలము గడుచుచుండగా ఆ బాలిక యౌవన వతియు, విశాలనేత్రయునగు 
పద్మావతిని గాంచి 79 


“ఈమె నెవరికిచ్చి వివాహమొనరింతున” ని యాలోచించుచు శ్రేష్ణుడగు వరుని 
గానక మిక్కిలి దుఃఖీంచెను. 80 


ఇట్లు పద్మావతీ వివాహ చింతాక్రాంతమనస్స్ముడై తన కిష్టములేకున్నను బాలున 
కుపనయనాది సంస్మారముల నొనరించెను. 81 


ఉత్తముడగు తన తమ్మున కుపనయనము జరిగెనను వార్తను బ్రాహ్మణుల వలన 
నెతింగినంతనే పద్మావతి యౌవనముచే పీడితురాలాయెను. 82 


ఆ కమలాక్షి యొకానొక దినమున చెలికత్తెలం గూడి పుష్పములను కోసి తెచ్చుటకై 
వనమునకేగెను. 83 


ఆ పుష్పవనమన వసంతర్తుసమాగమమును గాంచి యౌవనపిడితయగుచు 
సఖియలతో భయపడుచు పుష్పములను కోసి యొక చెట్టునీడలో నిలచెను. 84 


ఆ సమయమునకు నారదుడు జడలను ధరించి ఒదలంత యును భస్మమును 
రాచికొని తెల్లని కాంతి కలిగి వృద్ధరూపమున చనుదెంచెను. 85 


110 


55/61 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


ఆగతం తం మునిం దృష్ట్వా విసయా౭_ కులమానసా। 
పద్మావతీ సఖీః ప్రాహ చటులా భృశకాతరా ॥ 


కోత సౌ భయజ్యరో బాలాః! క్వ యాత్యత్ర విచార్యతామ్‌ । 
ఇత్యుక్తాస్తాస్తదా కన్యాః పప్రచ్చుః స్థవిరం ద్విజమ్‌ ॥ 


కోత సి విప్ర మహాప్రాజ్ఞ! కిమర్థం ९९६०२९० 9 గతః। 
వాక్యం తాసాం సమాకర్ణ్య గురుః ప్రోవాచ సద్వచః ॥ 


నారదః- 

అహం కులగురు స్పాక్షాత్‌ యుష్మాకం వరయోషితామ్‌ । 
హస్తం దర్శ్భయ మే పుత్రిః లక్షణాని వదామి తే ॥ 
ఉవాచ లజ్ఞయా దేవీ కిం వదిపష్యసి హేద్విజ! ॥ 


విద్ధి త్వం పితృతుల్యం మాం మనసా నిర్మలేన చ। 
ఇత్యుక్తా మునినా తేన దత్త్వా హస్తం వరాజ్ఞనా । 
ప్రాహ భావి శుభం శ్రోతుం నిజలక్షణలక్షితమ్‌ ॥ 


పద్నావతీ- 
సత్యం వద మహాప్రాజ్ఞ! లక్షణాని విలోక్య మే । 
తతో దృష్ట్వా పాణితలం ప్రాహస్మాజతనూభవః ॥ 


నారదోక్త పద్మావతీశరీరసల్లక్షణాని 
నారదః- 
పతిర్భవతి ధర్మజ్ఞో త్రిలోకేశో రమాపతిః । 
పాణీ పద్మదళోపేతౌ పాదౌ తే స్వస్తికాయతౌ ॥ 
ముఖం చన్దసమాకారం చక్షుః కమలకుద్మలమ్‌ I 
తిలపుష్పసమాకారా నాసికా తే విరాజతే ॥ 


111 


86 


87 


88 


89 


90 


91 


92 


93 


56 


56 


శ్రీభవిష్యోత్తరపురాణే, షష్టో౭_ ధ్యాయః 
ఆతనిని గాంచ పద్మావతి ఆశ్చర్యచకితమానస యై చలించుచు మిక్కిలి 
భయవిహ్వలయగుచు చెలికత్తెలతో - 86 


“సఖులారా! ఈ భయంకరమూర్తి యెవరు? ఎచ్చటకేగు చున్నాడో? కనుగొనుడిని 
పలుకగా నా బాలిక లా ముసలి బ్రాహ్మణునితో 87 


విదుషాగ్రేసరా! బ్రాహ్మణోత్తమా! నీవెవరు? ఎందుల కిచ్చటకేతెంచితివిని యడిగిరి. 
వారిమాటలకా బ్రాహ్మణ వేషధారియగు నారదుడు 88 


నారదుడు :- 

మీవంటి నారీతిలకములకు నేను కులగురువును. అమ్మా! నీ చేయిచూపిన నీ 
శుభలక్షణములను తెలిపెదననగా పద్మావతి సిగ్గుతో “బ్రాహ్మణోత్తమా? ఏమి 
తెలుపుదువ”ని యడిగెను. 89 


(బ్రాహ్మణుడు “బాలా! నీవు నన్ను నీ తండ్రివలెనే నిర్మలమైన మనస్సుతో తలంపు” 
మనగా పద్మావతి యాతనికి తన చేతిని జూపి తన చేతిలోని రేఖల ననుసరించి 


తనకు రాబోవు శుభమును వినవలెనని 90 
వద్నావతి;- 

“మునీంద్రా! నా రేఖలనుగాంచి నిజమును తెలుపుమని కోరగా (బ్రహ్మ 
మానసపుత్రుడగు నారదు డామె యరచేతిని జూచి 91 


నారదుడు పద్మావతీ శరీర శుభలక్షణముల వర్ణించుట 
నారదుడు :- 
అమ్మా! ధర్మవేత్తయు, ముల్లోకనాథుడునగు శ్రియఃపతి నీకు భర్తకాగలడు. నీ 
యరచేతులు తామరరేకులవలె యెట్బగను మృదువుగనున్నవి. నీ పాదములు 


స్వస్తిక చిహ్నములతో చక్కని వంపుకలిగియున్నవి. 92 

మోము నిండుచంద్రునివలె నొప్పుచున్నది. నేత్రములు తామర మొగ్గలవలెనున్నవి. 

నీ ముక్కు నూవుపూవువలె విలసిల్లు చున్నది. 93 
112 


56/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


కపోలౌ ముకురాభౌ తే భ్రువౌ తే ధనుషా సమే । 
८53 దాడిమబీజాభాః ఆస్యం కర్పూరభాజనమ్‌ ॥ 


అధరం రక్తపద్మాభం జిహ్వా మృదుతరా శుభా । 
అరాలాలకసమృద్దా శ్యామలా భాతి వేణికా ॥ 


లలాటం రత్నపీఠాభం శోతే శష్ములికాసమే I 
తనుస్తే మన్మధాకార ప్రతిమా౭_ ప్రతిమ ప్రభా ॥ 


కణ్ధః సూర్యాంశుసదృశ తామ్ఫూలరసదర్శకః । 
స్తనౌ పీనౌ ఘనౌ కుబ్బా శుభౌ తే మగ్నచూచుకాౌ ॥ 


ఉదరం కదలీపర్ల సదృశం నిమ్ననాభికమ్‌ । 
కటిస్తవ కరిధ్వంసి కటిసామ్యయుతా శుభా ॥ 


రమాస్తమృసమాకారం తవోరుయుగళం రమే! । 
పృష్టం తే వేదివద్భాతి కిం త్వయా సుకృతం కృతమ్‌।! 


గమనం కరిరాజస్య సదృశం తే వరాననే! । 
కతి సమ్బాష్య తాం దేవీం దేవర్షిః పద్మసమృవామ్‌॥ 


అన్తర్దధే నారదస్తు సర్వాసాం పురతో మునిః । 
సంస్తుత్య కమలాం దేవీం మనసా చిన్మయన్‌ రమామ్‌।! 
మనసా వన్దనం కృత్వా జగామాథ బుషిస్తదా ॥ 


ఇతి శ్రీ భవిష్పోత్తరపురాణో శ్రీవేజృటాచలమాహోల్ళే 
వృగయావివోరోద్యుక్త శ్రీనివాసాలజ్బారాది వర్థనపూర్వకం ఆకాశన్భపతేః 
కన్వావు(త(సావ్తవర్ధనం నామ व करणु 


== (6 4 జ్రోకెవవాయాలాలా. 


113 


94 


95 


96 


97 


98 


99 


100 


101 


57 


57 


శ్రీభవిష్యోత్తరపురాణే, షష్టో౭_ ధ్యాయః 
నీ చెక్కిలద్దమువలె నున్నది. నీ కనుబొమలు ధనురాకారమున ప్రకాశించుచున్నవి. 
నీ పలువరస దానిమ్మగింజలవలె రాజిల్లుచున్నది. నీ నోరు కర్పూర భరిణవలె 
యలరారుచున్నది. 94 


నీ యధరోష్టమెర్రని కాంతికలదై కలకల లాడుచున్నది. నాలుక మిక్కిలి మార్దవము, 
పవిత్రత కలిగి భాసిల్లు చున్నది. నీ జడ వంపుతిరిగిన ముంగురతో నల్లని వర్ణము 
కలిగియున్నది. 95 


న్‌ ఫాలప్రదేశము రత్నపీఠమువలె నమరియున్నది. చెవులు చక్కిలములవలె 
నందగించుచున్నవి. నీ శరీరము మన్మథుని వలె చక్కదనముకలిగి సాటిలేని 
కాంతిపుంజముతో నలరారుచున్నది. 96 


నీ మెడ సూర్యకిరణమువలె మెరయుచు మింగిన తాంబూలరస వర్ణమును పైకి 
జూపుచు 3९8 కాంతి నింపుచున్నది. స్తనములు బలసి పెద్దవై, అణగి లోనణగిన 
చనుమొనలుకలవై మంగళావహములై యున్నవి. 97 


నీ కడుపు అరటియాకువలె సొంపుగనున్నది. నీ బొడ్డు మిక్కిలి లోతుగా నున్నది. 
నీ నడుము సింహపు నడుమువలె మిక్కిలి సన్నముగ నొప్పుచున్నది. 98 


నీ తొడలు అరటి బోదెవలె తెల్లగ నునుపుగా నింపొసగుచున్నవి. నీ పృష్టభాగము 
యజ్ఞవేదికవలె విశాలమైయున్నది. నీవొనర్చిన పుణ్యవిశేష మత్యధికమైనది. 99 


ఓ సుందరముఖీ! నీ నడక మదగజ గమనము బోలియున్నది. అని ఇట్లా పద్మమున 
బుట్టిన యామెను గారవించి పలికి 100 


మౌనీంద్రుడు పద్మావతిని స్తుతించి లక్ష్మీదేవిని మనసున తలంచుచు మనసులోనే 
నమస్మరించి అంగనామణు లందరు గాంచుచుండగా నంతర్జితుడాయెను. 101 


ఇది & భవిష్యోత్తర వురాణమున శ్రీ వేంకటాచలమాహాత్యమున వేటాడుటకేగనున్న 
శ్రీనివాసుని యలంకారమును వర్ధించుచు ఆకాశరాజునకు పుత్రిక పుత్రుడు కలుగుటను 
వివరించుట యనెడి ఆరవ అధ్యాయము సంవూర్థము. 


(रण्व 


114 


57/61 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
అథ సప్తమోల౨_ 250०8 


పద్మావత్యాః పుష్పాపచయసమయేే శ్రీనివాసదర్శనమ్‌ 
శ్రీనూతః :- 
కన్యాయా జననం ప్రోక్తం కుమారస్యాపి వై తతః । 
తస్యా వదామి చారిత్రం వైవాహం పుణ్యవర్థనమ్‌ ॥ 


& సూతః :- 

కరీన్దసజ్లేన సమాగతో హరిః తురబ్గమాస్థాయ వరాజ్లనానామ్‌ । 
శ్రీగన్టలేపారుణచారువక్షాః బాలార్మభాః © क సమీపమాయయో ॥ 
గర్జన్తం గజరాజం తం దృష్ట్వా పద్మావతీముఖాః I 
వనస్పతిముపాశ్రిత్య తత్ర లీనా 24८2 భవన్‌ ॥ 


నిమీల్య నేత్రవర్మాని వ్యూహం కృత్వా వరాజ్ఞనాః । 
పశ్యన్యో౭_ థ తరుచ్చన్నాః పునః పునరవస్థితాః ॥ 
తదన్తరే9_బలాస్సర్వాః దదృశుర్ణయముత్తమమ్‌ । 

బాలార్మసదృశాకారం స్వర్ణాభరణభూషితమ్‌ ॥ 


పురుషేణ సమాయుక్తం మన్మథాకారతేజసా। 
తం దృష్టా {4230०859 పి హయస్థం పురుషోత్తమమ్‌॥ 


నమస్కృత్య యథాన్యాయం జగామ విపినం నదన్‌। 
తం దృష్ట్వా యోషితః సర్వాః విస్మయా9_కులమాననసాః ॥ 


కరసమ్సుటమాపన్నాః చలితాస్తు భయాతురాః । 
వృక్షమూలం గతా బాలాః అన్యోన్యం వాక్యమబ్రువన్‌ ॥ 


కోల య మత్ర వరారోహే! సఖి! కళ్టాయతేక్షణే! । 
కోత సౌ కిరాతరూపీ చ కిం న దృష్టస్త్రయా పురః ॥ 


115 


58 


58 


శ్రీభవిష్యోత్తరపురాణే, సప్తమో9_ధ్యాయః 
ఏడవ అధ్యాయము 
పద్మావతి పూలుకోయుచున్న సమయమున శ్రీనివాసుని గాంచుట 


శ్రీ సూతుడు :- 
పుత్రుడు పుత్రిక జనించుటను తెలిపితిని. పుణ్యము నభివృద్ధిపరచు పద్మావతీ 
కల్యాణ చరితము తెలిపెదను; 1 


ఎల్జిని శ్రీగంధము నలందిన చక్కని వక్షస్థలముతో బాల సూర్యునివలె భాసిల్లుచు 
శ్రీనివాసుడు గుట్టిమునెక్కి మత్తగజమును వెంబడించుచు యువతులచెంత 
కేతెంచెను. 2 


పద్మావతి మున్నగు నంగనామణులు గర్జించుచున్న మదకరీంద్రమును గాంచి 
యొక వృక్షము వెనుక దాగియుండి 3 


గుంపుగగూడి కనులను మూసికొనుచు తెరచుచు మాటిమాటి కిని ఆ గజమును 
గాంచుచుండగా 4 


బాలసూర్యునివలె తేజరిల్లుచు బంగారు ఆభరణములచే నలంకరింపబడి 
నవమన్య్మథునివలె నున్న పురుషునిచే నధిష్టింప బడిన ఉత్తమాశ్వమును గాంచిరి. 
మదేభము గుజ్బ్జముపై కూర్చునియున్న శ్రీనివాసుని గాంచి (5,6) 


తన స్వభావానుసారముగ నమస్కరించి గర్జించుచు నడవిలోనికి వెడలిపోయెను, 
చెట్టుక్రిందనున్న అంగనామణులందరు నాశ్చర్యచకితమానసులై శ్రీనివాసునిగాంచి? 


భయముచే రెండు చేతులను కలిపికొనుచు వణకుచు చెట్టు మొదలునచేరి తమలో 
తాము 8 

పద్మాక్షీ! సుందరీ! కోయవాని వేషమున నిచ్చటికేతెంచిన ఈ పురుషుడెవరు? 
గుట్టము పై నధిష్టించి వచ్చుచున్న నీ యిదుటనున్న పురుషుని నీవు చూచుటలేదా!9 


116 


58/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


తురజ్లోపరి సంస్థాయ య ఆగచ్చతి హే సఖి!” 
ఏవం వద న్యస్తాస్తస్తుః సా చ పద్మావతీ శుభా ॥ 


= ధి 


ఉవాచ మనం వచనం సఖీస్తాస్తు తతో ద్విజాః । 
పృచ్చన్తు తస్య వృత్తాన్తం పితృమాతృస్వబాన్థవాన్‌ ॥ 


దేశం వృత్తం కులం శీలం నామగోత్రాదికం తథా । 
ఇతి సఖ్యా స్సమాజ్ఞవ్వాః తా ఊచుర్వచనం స్త్రియః ॥ 
ఆగతం పురుషం దృష్ట్వా కోత సి కోతి సీతి చాబువన్‌॥ 


కన్యాః- 

= > మాగతో9 సి త్వం కిం తే కార్యం వద ప్రభో! । 
న సన్తి పురుషా హ్యత్ర గచ్చ గచ్చేతి చాటబ్రువన్‌ । 
తాసాం తద్వచనం (శ్రుత్వా హయస్టో వాచ మూచివాన్‌॥ 


శ్రీ భగవాన్‌- 
అస్తి కార్యం వరారోహాః! రాజపుత్రాః సమీపకే ॥ 


స్తియః- 
కిం కార్యం వద శీఘ్రం త్వం యత్తే మనసి వర్తతే । 
క్వ తే వాసశ్చ కిం నామ కా తే మాతా చ కః పితా॥ 


కో భ్రాతా కా చ భగినీ కిం కులం గోత్రమేవ చ । 
ఇతి తాసాం వచః శ్రుత్వా న్యగదజ్ఞగదీశ్వరః ॥ 


పద్మావతీ శ్రీనివాసయోః పరస్పరసంవాదః 
శ్రీనిలానః- 
కన్యాపేక్షా ముఖ్యకార్యం తదన్తే ప్రవదామి వః । 
ఇతి తాః ప్రోచ్య చోవాచ దేవీం పద్మావతీమథ ॥ 


117 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


59 


59 


శ్రీభవిష్యోత్తరపురాణే, సప్తమో9_ధ్యాయః 
అని సంభాషించుచు నిలచియుండగా పద్మావతి వారితో “సఖులారా! 10 


ఆ వచ్చిన పురుషుని వృత్తాంతమును, ఆతని తలిదండ్రు లెవ్వరైనదియు, ఆతని 
బంధువులను గూర్చియు, 11 


ఆతని దేశమును వ్యాపారమును, కులమును, శీలమును, నామమును, గోత్రమును 
అడిగి తెలిసికొనుడిని రహస్యముగా నాజ్ఞాపించగా నా నారీమణులు శ్రీనివాసుని 
చెంతకేగి నీ వెవడవు? 12 


కన్యకలు Naa 
ఎందులకు వచ్చితివి? నీకిచట పనియేమి? ఇచ్చట పురుషులులేరు. పొమ్ము 
పొమ్మని పలికిరి. వారి మాటలకు శ్రీనివాసుడు గుజ్జిముమీద నుండియే నీ 


వెవడ? వని యడిగిరి. 13 
శ్రీ భగవానుడు :- 

సుందరీమణులారా! మీ రాజపుత్రితోనే నాకు పనియున్నదినెను. 14 
స్త్రీలు ఫా 


దానిని విని మా లలనామణులు “మా రాజపుత్రికతో నీ కేమిపని? నీ మనసులోని 
మాటయేమి! నీ నివాసమెచ్చట? నీపేరేమి? నీ తలిదడ్రులెవరు? నీ సోదర 
సోదరీమణులెవరు? 8 కులగోత్రములేమి?” యని ప్రశ్నించగా శ్రీనివాసుడు15 


నీ సోదర సోదరీమణులెవరు? నీ కులగోత్రములేమి?” యని ప్రశ్నించగా 
శ్రీనివాసుడు 16 


పద్మావతీ శ్రీనివాసుల సంవాదము 


శ్రీనిలాసుడు :- 
కన్నియను కోరి యన్వేషించుట నా ప్రధాన కృత్యము. దానిని మీకు నా పని 
గడచిన పిమ్మట తెలుపగలనిని వారితో పలికి పద్మావతితో 17 


118 


59/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


సిన్ఫుపుత్రకులం ప్రాహుః అస్మాకం తు పురావిదః । 
జనకో వసుదేవస్తు దేవకీ జననీ మమ ॥ 

అగ్రజః శ్వేతకేశస్తు సుభద్రా భగినీ మమ । 
పార్గో8_పి మే సఖా దేవి! పాబ్ణవా మమ బాన్థవాః ॥ 


షణ్ఞాం తు మృతపుత్రాణాం కృతనామ్నాం మహాత్మనామ్‌ । 


వియోగతప్తా పితరౌ సప్తమం రామ ఇత్యథ ॥ 


చక్రతుః సంస్కృతం నామ్నా పితృలిజ్ఞముపాగతమ్‌ । 
జాతో9_హమష్టమో౭_ష్టమ్యాం సుభద్రా మదనన్తరమ్‌ ॥ 


మాతృవర్ణశ్చ మే దేవి! కృష్ణపక్షే జనిర్మమ । 
తస్మాత్మృష్టేతి మాం దేవి! చక్రతుర్నామ సంస్కృతమ్‌ ॥ 
వర్ణతో నామతశ్చాపి కృష్ణం ప్రాహుర్మనీషిణః । 

వృత్తానో హ్యఖిలో మతో జ్జేతః పబ్లితనన్దిని! ॥ 


యుష్మాభిరుచ్యతాం వార్తా గోత్రనామకులాదికమ్‌ । 
ఇతి తేన సమాజ్ఞప్తా ప్రోవాచ నృపనందినీ ॥ 


పద్నావతీ- 

ఆకాశరాజతనయాం నిషాదాధిప! విద్ధి మాం। 
నామ్నా పద్మావతీం కృష్ణ! కులం శీతకరస్య చ। 
అ(త్రిగోత్రం కిరాతే నః శీఘ్రం గచ్చేతి చాబ్రవీత్‌ ॥ 
శ్రీనిలానః- 

కిమర్థం నిష్ణురం వాక్యం మనం కిం న ప్రభాషసే। 
అన్నం కాజ్యన్తి వై లోకాః యో దదాతి నరోత్తమః ॥ 


119 


18 


19 


20 


21 


22 


23 


24 


25 


26 


60 


60 


శ్రీభవిష్యోత్తరపురాణే, సప్తమో9_ధ్యాయః 
మా పెద్దలు మాది యదువంశమందురు. తండ్రి వసుదేవుడు. నా తల్లి దేవకి. 18 


నా అన్న శ్వేతకేతువు (బలరాముడు) సుభద్ర నా సోదరి. అర్జునుడు నా స్నేహితుడు. 
పాందవులు నా బంధువులు. 19 


నామకరణము లొనరింపబడిన మహాత్ములగు ఆర్జురు పుత్రులు చనిపోయిన 
వియోగముచే తలిదండ్రులు పీడింపబడుచుండిరి. 20 


తండ్రివలె రూపసాద్భశ్యముగల ఏడవ బాలునకు బల రాముడను నామకరణము 
నొనరించిరి. నే నష్టమి దినమున నెనిమిదవ వాడుగా జనింతిని. నా తరువాత 
సుభద్ర జనించెను. 21 


నేనునా తల్లిరంగులో కృష్ణపక్షమున జనించుటచే నాకు కృష్ణుడను పేరు నుంచిరి. 


రంగు ననుసరించియు, పేరు ననుసరించియు నన్ను ప్రాజ్ఞులు కృష్ణుడందురు. 
పద్మావతీ! నీ వలన నా వృత్తాంతము నంతయు వింటివి కదా! 23 


మీ కులమును గోత్రమును పేరును చెప్పుమిని యడుగగా నామె 24 


వద్మావతి- 
కోయరాజా! నన్నాకాశరాజ పుత్రినిగా నెణుంగుము. నా పేరు పద్మావతి యందురు. 
మాది చంద్రవంశము. అత్రిగోత్రము, మా వార్త నెటింగితివికదా! ఇక వెంటనే 


వెడలిపొమ్మిని నుడువగా 25 

శ్రీనిలానుడు- 

రాజపుత్రీ! అంత నిష్ణురవాక్కులేల? మెల్లగా పలుకరాదా? (ప్రజలన్నము 

నభిలషింతురు. అట్టివారి కన్న మొసంగువాడు 26 
120 


60/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
స పుమాన్‌ పుణ్యమాప్నోతి జలదో£౭_పి ఫలం లభేత్‌! 
అదిశన్‌ మృదుభాషీ చ న తు నిష్ణురభాషణః ॥ 


అథాహం కామముుద్దిశ్య పాత్రభూతో9 స్మి సామృతమ్‌। 
సుఖమేష్యసి దానేన త్వన్తే స్వర్గం గమిష్యసి ॥ 


ఆత్మానం దిశ మహ్యం త్వం కిం వృథానిష్టురోక్తిభిః | 
సా తస్య వచనం శ్రుత్వా క్రోధా త్తామవిలోచనా ॥ 


పద్మావతీ :- 

అవాచ్యం వదసే మూఢ! జీవనేచ్చా న విద్యతే I 
ఆకాశరాజస్త్వాం దృష్ట్వా హనిష్వతి న సంశయః । 
యావన్నాయాతి తావత్త్వం గచ్చ శీఘ్రం స్వమాలయమ్‌ ॥ 
శ్రీనిలాసః- 

కార్యాన్తే మరణం సౌఖ్యం కార్యహానౌ మృతిః కుతః । 
కథం హన్యాత్‌ సరాజేన్ష స్త్వధర్మాభఖిముఖో హి మామ్‌। 


త్వం కన్వా౭ి హం వరో దేవి! కోతి త్రాన్యాయో మహీపతేః ॥ 


పద్నావతీ- 

శృణు మూఢ! న జానాసి బాలభావేన కిం వృథా! 
త్వాం దృష్ట్వా9_కాశరాజో9_ పి కృత్వా తే గలబన్థనమ్‌। 
బధ్నీయాన్నిగతైర్మూర్థ! భవిష్యత్ర్రవదామ్యహమ్‌ ॥ 


శ్రీనిలానః 

నిశ్చిత్య మరణం దేవి! రన్తుకామో౭_ స్వహం త్వయా! 
జాతస్య మరణం నిత్యం పూర్వకర్మఫలానుగమ్‌ I 
ఆకాశరాజో ధర్మాత్మా కథం హన్యాదనాగసమ్‌ ॥ 


121 


97 


28 


29 


31 


32 


33 


61 


61 


శ్రీభవిష్యోత్తరపురాణే, సప్తమో9_ధ్యాయః 


పుణ్యమును పొందును. దాహముగొన్నవారి కుదకము నిచ్చినను పుణ్యలోకము 
నొందును. అన్నమును, జలము నీయకున్నను మర్యాదగా మాటాడిన వారికి 
పుణ్యము లభించును, కాని నిష్టురోక్తులనాడు వారికి పుణ్యము కలుగనేరదు. 27 


నే నిపుడు కామార్తుడనైతిని. నా కోర్కెను తీర్చి సుఖమును పొంది అంతమున 


స్వర్గమున కేగుము. 28 
నీవు నిన్ను నా యదీనము గావించుకొనుము, కరినోక్తుల నాడకుమిని 
అనునయముగ పలుక పద్మావతి కోపముచే కనులెర్రవారగా 29 
పద్మావతి :- 


“దురాత్మా ఇట్టి దుర్భాషల నాడుచుంటివేల? నీకు ప్రాణములపై నాశలేనటులున్నది. 
మా తండ్రియగు ఆకాశరాజు నిన్ను గాంచిన తప్పక చంపివేయును. ఆతడు 
వచ్చునంతలో నీ ఇంటికిపొమ్మిని గద్దించగా 30 


శ్రీనిలాసుడు :- 
నా పని పూర్తి అయిన పిమ్మట చనిపోయిన నాకు సుఖముగ నుండును గాని పని 
జరుగకుండ చనిపోయిన ఫలితమేమి? రాజు అధర్మశాలియె నన్నెందులకు 
వధించును? నీవు పెండ్లి కావలసిన బాలికవు. నేను నీకు తగిన పెండ్లికుమారుడను. 
నేను నిన్ను కోరుటలో నన్యాయమేమున్నద” ని యనినంతనే పద్మావతి 31 
వద్మావతి- 
మూఢాత్సా! నీవు చిన్నతనముచే నేమియు 3680001 జాలకున్నావు. ఆకాశరాజు 
నిన్నుగాంచిన నీ కంఠమును బంధించి సంకెళ్ళతో నిన్ను బంధించును. ఇది 
తప్పక జరిగియే తీరునిని పలుకగా శ్రీనివాసుడు 32 
శ్రీనిలాసుడు:- 
నాకు మరణము సంభవించినను నీతో రమింపవలెనను నాశను వీడజాలను. 
దానిని నిశ్చయించుకొనియే వచ్చితిని. పుట్టినవానికి గిట్టకతప్పదు. పూర్వకర్మ 
ఫలముననుసరించి శుభాశుభము లనుభవించియే తీరవలెను. నిరపరాధినగు 
నన్ను ధర్మాత్ముడగు ఆకాశరాజెట్లు చంపుని ని తన నిశ్చయమును తెలుపగా 
పద్మావతి 88 
122 


61/51 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
పద్నావతీ- 
గౌరవం యన్నిషాదేన్ల! నృపస్యాస్య హరేర్యథా I 
వరదన్యాథ రజ్ఞస్య వేజ్బటాచలవాసినః ॥ 


తద్రక్ష త్వం మహాబాహో! సుఖం గచ్చ స్వమాలయమ్‌ 
ఇత్యుకోత పి తయా దేవ్యా నిషాదేన్దాకృతిర్దరిః ॥ 


పద్నావతీ :- 
నిరాకృత్య చ తద్వాక్యం హయస్థః పునరాపతత్‌ । 
హయమగ్రాగతం వీక్ష్య సా బాలా వాక్యమబ్రవీత్‌ ॥ 


పద్నావతీ- 

త్యక్త్వా చ పితరౌ బన్నూన్‌ భ్రాతృ్భృముఖ్యాన్‌ వనేచరన్‌। 
అనాథో మియసే వ్యర్థం కిమర్థం కాకభాజనమ్‌ । 
ఇతి తస్యా వచః (శ్రుత్వా తామూచే వారిజేక్షణః ॥ 


శ్రీనిలానః- 
విధానా లిఖీతం యత్తు న తద్వ్యర్థం భవిష్యతి । 
జయో వార పజయో వా స్యాత్‌ త్వయి భోగం కరోమ్యహమ్‌ ॥ 


ఇత్యుక్తా కోపతామ్రూక్షీ సభీభిః పరివారితా । 
తర్ణయస్తీ జగద్యోనిం శిలాపాణిః సమాగమత్‌ ॥ 


తాడయామాస గోవినం శిలౌఘైః శీఘ్రగత్వరైః । 

తాద్యమానః శిలావర్నెః న్యపతద్దోటరాట్‌ స్వయమ్‌ ॥ 

త్యక్తాలి సుం స హయం దృష్ట్వా ముక్తకేశో ముహుర్ముహుఃః । 
పశ్యన్‌ పశ్యన్‌ దిశ స్సర్వాః అభ్రమద్విభమన్నివ ॥ 


123 


34 


35 


36 


37 


39 


40 


41 


62 


62 


శ్రీభవిష్యోత్తరపురాణే, సప్తమో9_ధ్యాయః 
వద్నావతి :- 
కిరాతరాజా! శ్రీమన్నారాయణుని యొక్కయు, వరదరాజుని యొక్కయు, 
శ్రీరంగనాథుని యొక్కయు, శ్రీ వేంకటాచలపతి యొక్క గౌరవమువలెనే ఈ 
రాజునకును గొప్ప గౌరవమున్నది కావున నాతని యాజ్ఞననుసరించియే 
మనమందరము 34 


మెలంగవలెను. కావున నీవు సుఖముగా నీ ఇంటికేగుముని తెలిపినను కిరాతరాజు 


వేషముననున్న శ్రీనివాసుడు 85 
పద్మావతి :- 

పద్మావతీ వచనముల తిరస్కరించి యామెకు దగ్గరగా గుఖజ్జమును నడుపించగా 
తనకెదురుగా సమీపించిన గుజ్జమును గాంచి పద్మావతి 36 
వద్నావతి;- 


“అయ్యో! కిరాతరాజా! తలిదం[డ్రులను, బంధువులను, ప్రియ సోదరులను విడచి 
అడవిలో సంచరించుచు కాకివలె దిక్కులేని మృతినందెదవ”ని మందలింపగా 


శ్రీనిలాసుడు :- 
“బ్రహ్మ వ్రాసిన దానినెవరును తప్పింపజాలరు. నాకు జయము కలిగినను, 
అపజయము కలిగినను నిన్ననుభవించియే తీరుదునిని నిశ్చయము నెతింగింపగా 


పద్మావతి కోపముచే కనులెజ్జివారగా చెలికత్తెలతో గూడి రాళ్ళను చేతగాని 
శ్రీనివాసుని భయపెట్టుచు 39 


వెంటవెంటనే చాల రాళ్ళతో రాళ్ళవర్షమో యనునటుల కొట్టెను. ఆ రాతి దెబ్బలకు 
అశ్వరాజము నేలకూలెను. 40 


శ్రీనివాసుడు చనిపోయిన గుజ్జమునుగాంచి జుట్టువిప్పికొని మాటిమాటికి దిక్కులను 
జూచుచు పిచ్చిపట్టినవానివలె తిరుగుచు 41 


124 


62/61 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే హ్‌ 
హయో వై సజ్కటం ప్రాప్తో మమాత్రకృతసన్నిధేః । 


ఇత్యుచ్చరన్‌ రమాకాన్లో జగామోత్తరదిజ్యుఖః ॥ 42 
ఆరూఢసోపానగణో గిరేర్విభుః విడమ్బయన్‌ లోకమవాప శయ్యామ్‌ । 
ప్రాప్యాధిమాననయుతోల పి మాధవో యథా యుగాన్తే వటపత్రశాయీ 11438 
ఇతి భవిష్యోత్తరపురాణే శ్రీ వేజ్మటాచల మాహాత్వే 
పద్మావతీ శ్రీనివాసయోః పరస్పరం సంవాదాదివర్ణనం 
నామ సప్త్రమో౭_ ధ్యాయః 


అథ అష్టమా9_ ధ్యాయః 


పద్మావతీపరాజితశ్రీనివాసం (ప్రతి వకుళమాలికా సాన్త్వవచనమ్‌ 
శ్రీసూతః- 
శయనం ప్రాప పర్యజ్కే శ్రీనివాసో వృషాకపిః । 
తదాగతాచసా దేవీ సేవార్థం వకుళా శుభా ॥ 1 
షద్విధాన్నం సమాదాయ సూపాపూపరసాన్వితమ్‌ । 
రమాపతేస్తు బహుళ భక్తిభావేన సంయుతా ॥ 2 
శయానం శ్రీనివాసబ్బు వల్మీకస్థానసంస్థితమ్‌ 1 
శ్వసన్తం దీర్ధనిఃశ్వాసం రుదన్తం నేత్రబిన్దుఖి I 
అభాషమాణం శ్రీకాన్తం బభాషే వకుళా శుభా ॥ 3 
వకుళా :- 
ఉత్తిష్టోత్తిష్ట గోవిందః! కిం శేషే పురుషోత్తమ! । 
న కదా౭_పి దివా౭_స్వాప్సీః నాకార్షీః రోదనం హరే!॥ 4 
కిమర్థం దుఃఖమేణాక్ష! ఆర్తవత్‌ దృశ్యసే కుతః । 
మనోగతం వా కిం దేవ! తద్వదస్వ యథార్థతః ॥ 5 


125 63 


శ్రీభవిష్యోత్తరపురాణే, సప్తమో9_ధ్యాయః 


నేను దగ్గరలో నుండగనే గుజ్జము చనిపోయినదికదా! అని విలపించుచు 
నుత్తరదిక్కున కేగెను. 42 


నిరవధికానందమయుడైనను లోకులు తనను సాధారణ మానవుడని తలంచ 
వలెనను నుద్దేశముతో మెట్లమీదుగా శ్రీ వేంకటాచలమున కేగి వ్యాధిని నటించుచు 
ప్రళభయకాలము నందు మర్రియాకుపై పవళించు పరమాత్మవలె పక్కపై పవళించెను. 
ఇది భవివ్వోత్తర వురాణమున శ్రీ వేంకటాచల మావోత్యమున వద్దావతీ 
శ్రీనివాసుల నంభాషణను వర్థించుట యనెడి విడవ యధ్యాయము. 


य 6 (9) ° कक 


ఎనిమిదవ అధ్యాయము 


పద్మావతిచే పరాభవింపబడిన శ్రీనివాసుని వకుళమాలిక ఊరడించుట 
శ్రీసూతుడు:- 
శ్రీనివాసుడిట్లు పక్సపై పరుండినంతనే వకుళమాలిక యాతని శుశ్రూషకై యాతని 
చెంతకు 1 
పప్పు అప్పడములు పులుసులతోగూడి కారము, ఉప్పు, పులుపు, వగరు, తీపి, 
చేదు అనెడు ఆరు రకముల పదార్థము లతో గూడిన అన్నమును మిక్కిలి 


భక్తిసంభరితాంతరంగయి తీసికొని వచ్చి 2 
పుట్టకు దగ్గరగా పవళించి నిడుద నిట్టూర్పులు విడచుచు కన్నుల నీరు కారుచుండ 
నేడ్చుచు మాటలాడక యున్న శ్రీనివాసుని గాంచి వకుళ 3 
వకుళ :- 


గోవిందా! లెమ్ము, లెమ్ము. పరుండి యుంటివేల నయ్యా? నాయనా! న్‌ వెన్నడును 
పగటివేళ నిద్రించెడివాడవు కావు గదా! ఎన్నడును నీవు విచారించుటను గాంచి 


యిరుంగను. 4 

నీ దుఃఖకారణమేమి? నీవెందులకు దీనునివలె కనుపించు చున్నావు? న 

మనస్సునందున్న దానిని నాకు నిజముగా నెలింగింపుము. 5 
126 


63/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


పరమాన్నం కృతం దేవ! భోక్తుమాగచ్చ మాధవ! । 
ఇత్యుక్తం వచనం శ్రుత్వా నోవాచ వచనం హరిః । 
హరిం దృష్ట్వా హిరణ్యాజ్లీ పునర్వాచమువాచ హ ॥ 


కిం దృష్టం విపినే కృష్ణ! కిమర్థం దుఃఖముల్బణమ్‌ । 
ఆర్తిహీనో9 పి దేవ! త్వం ఆర్తవద్దృశ్యసే కుతః ॥ 


మనోగతం వదా౭_ దేశం గౌరవం మయి మా కృథాః । 
గౌరవం బలరామే స్యాత్‌ దేవకీవసుదేవయోః ॥ 


దుఃఖం భవతి దృష్ట్వా త్వాం అభుక్తం భూతభావన!। 
సర్వలోకార్తిసంహర్త! పుణ్యమూర్తే! నమో౭_స్తుతే ॥ 


కా దృష్టా కన్యకా కృష్ణ! గాన్టర్వీ వా సురోత్తమ! । 
కస్యాః సజ్ఞం సమాపేక్ష్య చిత్తవైకల్ప్వమద్య తే ॥ 


కాచ పుణ్యవతీ బాలా బాలం భక్తవశం హరిమ్‌ । 
మోహయామాస కామారా న జానామి జగద్ద్లురో! ॥ 


వద గోవిన్ద! తే కార్యం క్షణమాత్రాత్మరోమ్యహమ్‌ । 
మృగం దృష్ట్వా భయం ॐ 9 ప్రం చోరం వా కరరూపిణమ్‌ ॥ 


పిశాచభూతప్రేతాన్‌ వా న జానామి రమాపతే! । 
మనం వా యన్రపూగాన్వా మూలికాజౌషధాన్యపి ॥ 


కారయిత్వా యథాశాస్త్రం తత్సర్వం శమయామ్యహమ్‌ । 
ఇత్యు క్రేం పి హారౌ తూష్టీం స్థితే వకుళమాలికా ॥ 


ఆనీతం తత్ర నిక్షిప్య తత్సమీపముపాగ్రితా I 
పాదసంవాహనం కృత్వా సాన్త్వ యామాస చాసకృత్‌!! 


1277 


10 


11 


13 


14 


15 


64 


64 


శ్రీభవిష్యోత్తరపురాణే, అష్టమో౭_ ధ్యాయః 


నీకై పరమాన్నమును చేసి తెచ్చితిని. ఆరగించుటకు రమ్మని పిలువగా నాతడు 
బదులు పలుకకుండుటచే మరల 6 


కృష్ణా! అడవిలో నీకేమి గోచరించెను? నీకు మిక్కుటమగు దుఃఖము కలుగుటకేమి 
హేతువు? నీకిసుమంత కష్టములేకున్నను భీడతునివలె కనుపించుట కేమి హేతువు? 
7 
2 మనస్సునందలి యాదేశమును వినిపింపుము. నాయందు గౌరవభావముంచి 
తెలియ జేయుటకు సంకోచింవకుము, దేవకీ వనుదేవులందుగాని, 
బలరామునియందుగాని నీకు గౌరవమున్న నుండుగాక. 8 
సకలప్రాణి సృష్టికర్తా! భోజనముచేయక శయనించియున్న నిన్నుగాంచి దుఃఖమును 
కలుగును, సకలలోక దుఃఖపరిహారకా! పుణ్యచరితా! నీకు నమస్కారము. 9 


ప్రీ వేకన్నియను గాంచితివి? గంధర్వ కన్యనా! ఏ కన్నియను పొందగోరి నీ మనస్సు 
కలతచెందుచున్నది? 10 


అదృష్టశాలియగు నే బాలిక మదనసంతప్తరాలై భక్తులకు వశుడగు శ్రీనివాసుని 
మోహింపజేసినది? 11 


నీవు చేయమనిన పనిని నిమిషమాత్రములో చేసి వేయుదును. ఘోర మృగమును 
గాంచి గాని ఘోర కృత్యముల నొనరించు దొంగ కనుపట్టినగాని నాకు భయము 
కలుగనేరదు. 12 


భూతప్రేత పిశాచముల నేనెబుగను. మంత్రములను జపించిగాని, మంత్రించి 
యొసంగిన వస్తువులనుగాని, మూలికలనుగాని, జెషథధములనుగాని 13 


శాస్తానుసారముగా చేయించి నీ బాధనంతను తీర్చివేతున'ని తెల్పినను శ్రీనివాసుడు 
మాటలాడకుండుట చూసి 14 


తెచ్చిన పదార్థముల నచ్చటనే యుంచి పాదము లొత్తుచు మాటి మాటికి 
నోదార్చసాగెను. 15 


128 


64/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 

సాన్త్వయన్యాతయా9_9_ యాస స్విన్నందేహంసమస్తతః । 
ఆపాదమౌలిపర్యన్తం కరాభ్యాం పరిమృజ్య చ ॥ 16 
బోధితోతి పి రమాకానో నోవాచ వచనం యదా । 
తదా సా వకుళా ఖేదాత్‌ ఉవాచ వచనం హరిమ్‌ ॥ 17 
పృథక్కృత్వా ఛన్నవస్తం హస్తేన పరిమృజ్య చ। 
దేవదేవ! జగన్నాథ! పురాణపురుషోత్తమ ॥ 18 
మనోగతం కరిష్యామి నాత్ర కార్యా విచారణా । 
సత్యం వద మనఃస్థం తేమా లజ్ఞాం మా భయం = 19 
పూరయామ్యవిలమ్చేన యావన్మే వర్తతే బలమ్‌ । 
ఇతి తద్వచనం (శ్రుత్వా హరిరుష్టం సముచ్చ్వసన్‌ । 
ఉవాచ చాతిదుఃఖేన మనం మనం మనోగతమ్‌ ॥ 20 

వకుళాంప్రతి శ్రీనివాసోక్తస్వమనోనిర్వేద హేతువర్ణనమ్‌ 
నామోహయన్మాం గాన్టర్వీ నర్షిపుత్రీ న రాక్షసీ । 
న పిశాచా భూతగణాః (పేతా వా మే భయావహాః ॥ 21 
మృగాశ్చారణ్యకాశ్చోరాః న క్రూరా మే కదాచన । 
మన్నామస్మరణాదేతే విద్రవన్తి దిశో దశ ॥ 22 
తతస్తేభ్యో భయం నేహ మృత్యుమృత్యోర్మమాన ఘే | 
మయా దృష్టా వరా కన్యా నామ్నా పద్మావతీ శుభా ॥ 23 


తాందృష్ట్వా మే మనో భ్రాన్తం కామమోహవశం గతమ్‌ । 
సురూపాం సున్దరీం సుభ్రూం నీలాలకవిరాజితామ్‌ ॥ 24 


129 


65 


65 


శ్రీభవిష్యోత్తరపురాణే, అష్టమో౭_ ధ్యాయః 


మిక్కిలి వెతచెందుచున్న దేహమంతను చేతులతో నిమురుచు లాలించినను 
మాటలాడ కుండుటచే వకుళాదేవి దుఃఖముతో 16 


శ్రీనివాసుని దుప్పటిని తొలగించి చేతితో నొడలు నిమిరి జగన్నాథా! దేవదేవా! 


నీ మనోరథమును తీర్చెదను. నీవీ విషయమున శంకించ కుము. నీ మనస్సులో 
నున్న దానిని నిజముగా తెలుపుము. సిగ్గుజిందకుము, భయపడకుము. 19 


నా శక్యానుసార మాలసించక పూర్తిచేసెదనిని పలుకగా శ్రీనివాసుడు వేడి 
నిట్టూర్పులు విడచుచు మెల్లమెల్లగా 20 


వకుళమాలికతో శ్రీనివాసుడు తన మనస్సునందలి 
దుఃఖకారణమును తెలుపుట 
వకుళమాలికా! నన్ను గంధర్వకన్యగాని, బుషిపుత్రికగాని, రాక్షసాంగనకాని 
మోహపరుపలేదు. పిశాచములుగాని, భూతములుగాని, ప్రేతములుగాని నన్ను 
భయ పెట్టజాలవ. 21 


అడవి మృగములుగాని, దొంగలుగాని నాకెట్టి కీడునానరింప జాలరు. నాపేరును 
తలచినంతనే వారు పదిదిక్కులకును పారిపోదురు. 22 


అంతకునకును అంతకుడనగు నాకు వాటివలన భయము కలుగజాలదు. 23 


చక్కని రూపము కలదియు, సుందరియు, అందమగు కనుబొమలు కలదియు, 
నల్లని ముంగురులతో నొప్పునదియు 24 


130 


65/61 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


పూర్ణేన్దువదనాం శ్యామాం నీలమాణిక్యవిగ్రహామ్‌ । 
సాక్షాద్రమాసమాం కన్యాం ఘటయా9౭_శు వరాననే! ॥ 


బహుజన్మార్డితేనైవ పుణ్యేనైషా హి లభ్యతే | 
మత్సుణ్యం పక్వతాం యాతం దర్శనేన సులోచనే ॥ 


మానుషం దేహమాసాద్య తాం కన్యాం కః పుమాంస్తృజేత్‌ | 
లోకే వినా జడమతిం అన్నపానవివర్ణితమ్‌ ॥ 


జీవనేన కిమేతేన కార్యహీనేన మే సఖి! । 
ఘటయా 9_శు వరాజ్లీం తాం ఆకాశనృపనన్దినీమ్‌ ॥ 


తాం వినా న హి జీవామి సత్యమిత్యవధారయ । 
తాడితోత హం శిలావర్వెః హతాశ్వో౭_స్మి వరాననే! ॥ 


మజ్జీవనం వృథా మాతః జాతం వై వేజ్కటాచలే | 
యతో9_భూదవతారో9_త్ర పద్మావత్యర్థమేవ మే ॥ 

పుత్రో మే వైరమాపన్నః కిం కృతం పూర్వజన్మని? । 
దృష్టిహీనేన విధినా నిర్మితా కన్యకా వరా ॥ 

అనాయాసేన మే సా స్యాత్‌ ఇతి మే నిశ్చితా మతిః । 

కిం దృష్టం బ్రహ్మణా పూర్వం మత్సాపం ఘోరదర్శనమ్‌ ॥ 
యత్పాపమనుసృత్యైవం ఘటనం నాకరోద్విధిః | 
మద్భాగస్థ్టో విధిస్త్వం హి సాహాయ్యం కురు ॐ द! ॥ 


న కరోషి యదా బాలే! తదా మే మరణం ధ్రువమ్‌ । 
మరణే జీవనోపాయం యే కుర్వస్తి నరోత్తమాః ॥ 


131 


25 


26 


97 


28 


29 


30 


31 


33 


34 


66 


66 


శ్రీభవిష్యోత్తరపురాణే, అష్టమో౭_ ధ్యాయః 
పూర్ణచంద్రునిబోలు మోముకలదియు, యౌవన మధ్యస్థురాలును, ఇంద్రనీల 
మాణిక్యమువలె నిగ నిగ మెజయుచున్న శరీరము కలదియు, సాక్షాత్తు లక్ష్మిదేవి 
వంటి పద్మావతియను పేరుగల కన్నియను గాంచినంతనే నా మనసు వికారమును 
చెందినది. నా కా కన్నియను శీఘ్రముగా చేకూర్చుము. 25 


పలుజన్మలచే సంపాదించిన పుణ్యముచే నామె లవించును. ఆ కన్నియను 
గాంచుటచే నా పుణ్యము ఫలించినది. 26 


ఈ లోకమున అన్నపానాదులను వీడిన మందబుద్ధిగల పురుషుడు తక్క మనుష్య 
జన్మమునొందిన పురుషుడెవడు నా కన్నియను వీడజాలడు. 27 


నా కోర్కెఫలించనిచో నాకీ జీవితమే వలదు. ఆకాశరాజ కుమార్తెయగు పద్మావతిని 
నాకు శీఘ్రముగా చేకూర్చుము. 28 


ఆమె లేనిదే నేను జీవింపజాలను. నామాట నిజమని నమ్ముము. ఆకన్నియలు 
రాలవర్షముచే నన్ను కొట్టిరి. నా గుజ్జమును చంపివైచిరి. 29 


నా అవతార మీ వెంకటాచలమున పద్మావతికొజికే గాన అది లభించనిచో నా 
జీవితము వ్యర్థము. 30 


నాయందా పద్మావతి కనురాగము గలుగకుండుటకు నా పుత్రుడగు మదనుడు 
నాతో శత్రుత్వమును వహించుట వలననేకదా! విచక్షణాజ్ఞానములేక తొలిజన్మమున 
నేమిపాప మొనరించెనో కదా! అంధుడగు బ్రహ్మచే సృష్టింపబడిన యా కన్నియ31 
నాకు సులభముగ లభించునని నా నమ్మకము. భయంకర మగు పాపమేమి 
యొనర్చితినో? బ్రహ్మ నాయందే పాపమును జూచెనోకదా! 32 


నా పాపమును దేనిననుసరించియో బ్రహ్మ మాకిరువురకును సంధాన మొనరించ 
కున్నాడు. నీవే నా భాగధేయము. నాకు నీవు సహాయము నొనరింపుము. 33 


నీ వనుకూలించనిచో నాకు మరణము నిశ్చయము. చనిపోవనున్న వారిని 
(బ్రతికించు నుపాయము నొనరించు మానవులు 34 


132 


66/61 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


తే దివం యాన్తి యానేన పుణ్యమార్గేణ కన్యకే! 1 
ఇత్థం ధర్మార్థకామాత్త ९9 ధర్మమార్గముపాశ్రయ ॥ 


కిముక్తేన విశేషేణ విదితాశా౭_సి సబ్గమే 
త్వం మే మాతా పితా దేవి! భ్రాతా మాతుల ఏవచ ॥ 


త్వం ప్రహాదస్త్వమక్రూరః త్వం ధ్రువస్త్వం గణేశ్వరః । 
త్వముద్ధవో౭_తిభక్తో మే త్వం కిరీటీ బలిస్తథా ॥ 


అజామిళో ద్రౌపదీ చ భక్తో మే త్వం విభీషణః । 
త్వాం దృష్ట్వా మే మనో హర్షం గచ్చతీహ నిరన్తరమ్‌॥। 


మద్దుఃఖవ్యపనోదాయ నిర్మితా విధినాల_జ్ల్ఞనా । 
గవాం కోటిసహస్రేణ హయనామయుతై స్తథా ॥ 


సువర్ణతిలదానైశ్చ సమం మాజ్గల్యవర్థ్ధనమ్‌ । 

కన్యాం దృష్ట్వా తు సనోషం లభసే నాత్ర సంశయః । 
ఇతి తేన సమాజ్ఞప్తా వకుళా వాక్యమబ్రవీత్‌ ॥ 
వకుళాం- 

కుత్రాల స్తే జగదాధార! త్వయా ०००० (@ నిరీక్రితా। 
తన్మార్గం వద గోవిన్ల! గచ్చామి కరుణానిధే! ॥ 


కాసా పూర్వం కిమర్థజ్బ కన్యకా జనితా భువి । 
తద్వృత్తమఖీలం [బ్రూహి సత్యేన మమ కేశవ! ॥ 
ఇత్యాజ్ఞప్తో విరిజ్బోశ వినతా[్రీ సరోరుహః । 
ఉవాచ మనం వచనం వకుళాం ధరణీధరః ॥ 


వకుళాం ప్రతి శ్రీనివాసవర్ణితపద్మావతీ పూర్వజన్మోదన్తః 


శ్రీనిలానః- 
శృణు బాలే పురావృత్తం పద్మావత్యా జనేః శుభమ్‌! 
త్రేతాయాం రామరూపేణ త్వవతారమహం గతః ॥ 


133 


35 


36 


37 


38 


39 


40 


41 


42 


43 


44 


67 


67 


శ్రీభవిష్యోత్తరపురాణే, అష్టమో౭_ ధ్యాయః 


విమానములో పుణ్యమార్గమున స్వర్గము నలంకరింతురు. ఇది ధర్మార్థకామముల 


తత్త్వము. నీవు ధర్మమార్గమన అనుసరించుము. 85 


ఇంకను పెక్కు వచనములేల? నా కోర్కె 36000888 నీవే నాకు తల్లివి. నీవే 
తండ్రివి. సోదరుడవు, మేనమామవ నీవే. 36 


నీవు నాభక్తులై నా కత్యంత ప్రియులగు ప్రహ్లాద, ఆకర, ధ్రువ, గణాధిపతుల 
కోటిలో జేరదగినదానవు. నీవు భక్తులలో (శ్రేష్టరాలవు. నాయందత్యంత భక్తి 
కలదానవు. నీ వర్డునుని వంటి దానవు. బలిచక్రవర్తితో నుపమింప తగినదానవు. 37 


అజామీళుడు, ద్రౌపది, విభీషణులతో పోల్చతగిన భక్తురాలవు నిన్ను గాంచినంతనే 
నా మనస్సత్యంతా నందము నందుచున్నది. 38 


నా దుఃఖమును పోగొట్టుటకై బ్రహ్మచే నా నారీరత్నముగా నిర్మింపబడితివి. 
కోటిగోవుల దానమొనర్చుటయు, పదివేల గుజ్బముల దానమిచ్చుటయు, 39 

బంగారము, నువ్వుల దానమొనర్చుటయు, నొక వివాహ మొనరించుటయు 
సమానముగా ఫలితము నొసంగు పుణ్యకర్మలు, నీవాకన్నియను గాంచిన 
సంతసింతు వనుటలో సందియములేదిని తన మనోరధమును వ్యక్తమొనరించి 


నంతనే వకుళమాలిక 40 
వకుళా :- 

జగత్ర్రభూ ! నీవు గాంచిన కన్నియ యెచ్చట నున్నది? ఆ మార్గమును తెలుపుము. 
తప్పక వెళ్ళగలను. 41 


ఆమె పూర్వజన్మ వృత్తాంత మేమి? ఎందులకు భూమిపై జనించినది? ఆ కన్నియ 
వృత్తాతమునంతను పూర్తిగా వివరింపుమిని యడుగగా 42 


బ్రహ్మరుద్రాదులచే నమస్మరింపబడు పాదపద్మములు గల శ్రీనివాసుడు 48 
శ్రీనివాసుడు వకుళాదేవికి పద్మావతీ పూర్వజన్మ వృత్తాంతమూటింగించుట 
శ్రీనిలానుడు :- 

పాపరహితురాలా! పుణ్యప్రదమగు పద్మావతీ పూర్వజన్మ వృత్తాంతమును వినుము, 


నేను త్రేతాయుగమున శ్రీరామచంద్రునిగా నవతరించితిని. 44 


134 


67/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 

పితృ మాతృ వచః (శ్రుత్వా దణ్జకారణ్యమాగతః । 
లక్ష్మణేన సహ భ్రాత్రా సీతయా వకుళే! శుభే! ॥ 
తదా తు రావణో నామ రాక్షసో లోకకణ్ధకః । 
లోకభర్తుః సతీం హృత్వా లజ్మాం గన్తు మవర్తత । 
లక్ష్మణో9_ ప్యగ్రజం ద్రష్టుం సీతయాడ్రేషితో బలాత్‌ ॥ 
తత్మాలమాలక్ష్య స రాక్షసేన్లో విమానమారోపయితుం హి సీతామ్‌ । 
ప్రావర్తతైషా చ తదా రురావ “హా రామ హాలక్ష్మణ రాఘవే”తి ॥ 
తదార్తరావేణ తదా వనౌకసో విచుక్రుశుస్తత్ర వనాన్తరస్థితాః । 
తద్వాక్యమాకర్ణ్య చ హవ్యవాహనః పాతాళలోకాదుదగాద్దరాతలమ్‌ ॥ 

wm) 
సమాయాన్తం దురాధర్నం ఆకర్షన్తబ్బు జానకీమ్‌ । 
సమాష్య రావణం క్యరం పాతాళాదుపగమ్య చ ॥ 
రావణేన చ పాపేన సహితః సీతయా తయా । 
రావణం బోధయామాస నానావాక్యగణైస్తదా ॥ 
ఇయం జనకపుత్రీ న విప్రపత్నీ తు ఖేచర । 
రాఘవస్త్వదృయాద్రక్షన్‌ జానకీం మమ సన్నిధౌ ॥ 
సంన్థాపష్య విపినే రామో! వ్యచరత్సహలక్ష్మణః । 
శిష్యో౭_సి పరమోదార! మమ కల్యాణ రావణ! ॥ 
ప్రియో సి మా గమో విప్రపత్వ్యాం సీతాభ్రమం వృథా। 
ఇతి ప్రతారయన్‌ రక్షః ఛద్మనా జనకాత్మజామ్‌ ॥ 
ఇత్థం స్వలోకమాదాయ తాం సమ్పూజయితుం ద్రుతమ్‌ । 
స్వాహాయాం సన్నివేశ్యాథ నామ్నా వేదవతీం శుభామ్‌ ॥ 
ప్రాగ్రావణాపచారేణ ప్రతిశ్రుత్య చ తద్వధమ్‌ । 
కృత ప్రవేశాం క్రోధేన సమిద్ధే జాతవేదసి ॥ 

135 


45 


46 


47 


48 


49 


50 


51 


59 


53 


54 


55 


68 


68 


తలిదండ్రులయాజ్ఞ ననుసరించి సీతతోను సోదరుడగు లక్ష్మణునితోను 
దండకారణ్యమునకు వచ్చితిని. 45 


ఆ సమయమున లోకములను బాధించు రావణుడను రాక్షసుడు జగన్నాధుడగు 
శ్రీరామచంద్రుని భార్యయగు సీత నపహరించి లంకకు గొనిపోవ నుద్యుక్తుడాయెను. 
లక్ష్మణుడు సీతచే బలవంత పెట్టబడి సోదరుని చూచుటకు వెళ్ళెను. 46 


రావణుడా సమయమును చూచుకొని సీతను విమానముపై నెక్కించుకొనుట 
కారంభించగానే ఆమె “హా రామా! హా లక్ష్మణా! హా రాఘవా!” అని ఏడ్చుట 
ఆరంభించెను. 


ఆ రోదనధ్వనిని విని అడవియందు నివసించు వారందరు బిట్టుగా విలపించిరి. 
దీనిని విని గొట్టి వాహనముగాగల అగ్నిహోత్రుడు పాతాళలోకము నుండి భూమిపైకి 
వచ్చి 48 


వారింప శక్యముకానివాడై జానకిని లాగుకొనుచు వచ్చుచున్న క్యూరుడగు రాణుని 
కుశల ప్రశ్నలచే పలుకరించి 49 


పాపాత్ముడగు రావణునితోను సీతతోను కలిపినవాడై గగనచారి వగు రావణా! 
ఈమె జనకమహారాజు కుమార్తెకాదు. బ్రాహ్మణ పుత్రిక. శ్రీరామచంద్రుడు నీవలన 
భయపడి జానకిని నావద్దదాచి 50,51 


లక్ష్మణునితో గూడ నడవిలో సంచరించు చున్నాడు. ఈమె బ్రాహ్మణుని భార్య. 
కాని సీతకాదు. సద్దుణములు కల రావణా! జెదార్యశాలీ! నా శిష్యుడవు. 52 
అనవసరముగా (బ్రాహ్మణుని భార్యయందు సీశయను తలంపు నుంచకుమిని 
మాయమాటలచే సీతను రావణుని నుండి వంచించి 58 


ఆమెను పూజించుటకు శీఘ్రముగా తన లోకమునకు తోడ్కొనిచని స్వాహా 
దేవియందు ప్రవేశపెట్టెను. పవిత్రురాలై 54 


మున్ను రావణుడొనరించిన అపచారమువలన రావణుని చంపునటుల ప్రతిజ్ఞచేసి 
కోపముతో మిక్కిలి ప్రజ్వలించు చున్న అగ్నిహోత్రమున ప్రవెశించినదై 55 


136 


68/51 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


తత ఆరభ్య సమయం ఆకాంక్షన్తీం స్థితాం సతీమ్‌ । 
సీతాల_ 9 కృతిధరాం కృత్వా మాయయా మేషవాహనః ॥ 
ప్రదరయన్నువాచాథ రావణం ప్రీణయన్నివ । 
“ఇమాం సీతాం సమాదాయ గచ్చశీఘ్రం నిశాచర” 
ఇత్యుక్తః పావకేనాయం తామాదాయాగమద్దుతమ్‌ । 
హరే చాగ్నా విశేషేణ భక్తిర్వై రావణస్య చ ॥ 
తస్మాదగ్నివచః (శ్రుత్వా త్వేవం తాం జానకీం తదా । 
అజ్ఞానాన్మన్యమానోల_ సౌ రావణో మోహదర్చితః ॥ 

=a 
లజ్మాం గత్వా౭_ శోకవనే శింశుపావృక్షమూలతః । 
సీతాకృతిం తాం సంస్థాష్య విష్ట్వావిష్టాం స రాక్షసః ॥ 
కృతకృత్యం ९८०2 ౨ త్మానం మేనే వై కాలచోదితః । 
రామో గత్వా తు తం హత్వా రావణం సగణం ఖలమ్‌ ॥ 
సీతాం ప్రాప్య జగన్నాథో యుద్దాన్తే పర్యచిన్తయత్‌ । 
తాన్తు లోకాపవాదేన పావకేన విశోధితామ్‌ ॥ 
జిఘృక్షుణా రాఘవేణ సీతా చాగ్నా ప్రవేశితా । 
సీతాద్వనం తత్ర దృష్ట్వా ప్రోవాచ నిజభామినీమ్‌ ॥ 
కా సా దేవీ తవ సమా తవ రూపమన్వితా । 
న జానేత హం వరాజ్లీం తాం తవబిమృనిభాం శుభామ్‌। 
రాఘవేణైవముక్తా సా జానకీ వాక్యమబ్రవీత్‌ ॥ 
జానకీ :- 
మద్దుఃఖం హ్యేతయా భుక్తం నిర్నిమిత్తం దయాళునా!। 
సా వేదవతీ దేవ! స్వాహాయాః సన్నిధౌ స్థితా ॥ 
తామబ్లీకురు గోవిన్ద! వివాహం విధిపూర్వకమ్‌ । 
ఇతి సీతావచః శ్రుత్వా రామో వచనమబ్రవీత్‌ ॥ 


137 


56 


5¶ 


58 


59 


60 


61 


62 


63 


64 


65 


66 


69 


69 


శ్రీభవిష్యోత్తరపురాణే, అష్టమో౭_ ధ్యాయః 
ఆనాటినుండియు రావణునివధకై నిరీక్షించుచున్న వేదవతికి సీతరూపమును 
ధరింపజేసి 56 


రావణునకు చూపించుచు ఆతనిని సంతోషపరచుచున్నటుల “రావణా! ఈ సీతను 
తీసికొని శీఘ్రముగా నేగుమిని 57 


పలుకగా రుద్రునియందును అగ్నియందును తనకు గల భక్తి విశేషముచే58 


ఆతని మాటలను నిజమని నమ్మి మోహాంధుడై అజ్ఞానముచే వేదవతిని సీతమ్మగా 
తలంచి 59 


లంకకేగి అశోకవనమున ఇరుగుడు చెట్టుక్రింద విష్ణునియందే సంలగ్నమైయున్న 
ఆమెనుంచి 60 


మృత్యువు సమీపించుటంజేసి తన కార్యభారము తీరినటుల తలంచెను. రాముడు 
కొంతకాలము పిమ్మట బంధుపుత్ర మిత్ర కళత్ర సహితముగా రావణుని చంపి 
యుద్ధము జరిగిన పిమ్మట లోకాపవాదముచే నగ్ని హోత్రమున దుమికి పవిత్రత 
నొందింపబడిన సీతను 62 
(గహింపగోరగా సీత అగ్నిలో (ప్రవేశించెను రామచంద్రు డగ్నిహోత్రమున నిరువురి 
పీతలను గాంచి తన భార్యతో 63 
నీతో సమానముగా ఉన్న ఆ దేవి ఎవరు? నిన్ను బోలియుండుట కేమి హేతువు? 
నీ పోలికగనున్న ఆమెను నే నెజుంగిని పలుకగా జానకి యాతనితో 64 
జానకి ;- 

కారణమేమియు లేకుండా నా కొజకై నా దుఃఖమును తాననుభవించిన ఈ 
వేదవతి ఎవరు? స్వాహాదేవి సన్నిధిలో ఎందులకున్నది? 65 
రామచంద్రా! యథాశాస్త్రముగా నామెను పరిణయమాడుమిని ప్రార్థించెను. దానికి 
శ్రీరాముడు ఆమెతో -- 66 


138 


69/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


శ్రీరామః :- 
ఏకపత్నీవతం మే£_ద్య కృతం జానాసి భామిని! । 
ద్వాపరే9_జ్లీకరోమీతి బహూనాం వరదో యతః ॥ 67 


తవ వాక్యం కరిష్యామి త్వష్టావింశే కలౌ యుగే । 
తావ దేషా బ్రహ్మలోకే బ్రహ్మణా పూజితా భవేత్‌ ॥ 68 


(శుత్వైవం రామవాక్యం సా జగామ భవనం విధేః । 
పద్మావత్యాః కారణం తు భణితం తవ సుప్రతే ॥ 69 


న మే వాక్యమసత్యం స్యాత్‌ ఇతి వేదవిదో విదుః । 
శ్రుత్వా తజ్జననే హేతుం వకుళా9_9_నన్దనిర్భరా । 
కౌతూహలసమావిష్టా శ్రీనివాసమభాషత ॥ 70 


శ్రీనివాసానుజ్ఞయా నారాయణపురం ప్రతి వకుళాగమనమ్‌ 
క్‌ 


గచ్చామి రాజేన్హసభాం సభాసదో 

యత్రా౭_సతే సర్వకళావిశారదాః । 

ఆకాశరాజస్య పురీం సురోత్తమైః 

సంస్తూయమానాజ్బ రమాం విగూహితామ్‌ ॥ 71 


ఇత్యేవముకో భగవాన్‌ జగద్ద్గురుః సమ్వేషయిప్యన్‌ వకుళాం స్వకారణాత్‌ । 
ఉత్థాయ తల్పస్తిమితాన్తరబ్గః తస్థౌ తదానీం భృశహృష్టచేతాః ॥ 72 


భుక్తాల న్నముత్తమమసౌ వకుళాప్రదత్తం 

ఆనన్దపూర్ణసుమనాః సురవృన్గవన్స్వః ] 

తస్థావలజ్క లతవపుశ్చ విభూషణాఘై:ః । 

ముక్తాఫలైః సురుచిరై రథ పుష్పసజ్ఞైః ॥ 73 


139 


70 


70 


శ్రీభవిష్యోత్తరపురాణే, అష్టమో౭_ ధ్యాయః 
శ్రీరాముడు :- 


జానకీ! నే నీ యవతారమున నొకే యువతిని పరిణయ మాడి భార్యగా 
నంగీకరింతును. ఇది నావ్రతము. చాలమందికి వరముల నొసంగి యుండుటంజేసి 
ద్వాపర యుగమున తప్పక వేదవతిని భార్యగా నంగీకరింతును. 67 


ఇరువది యెనిమిదవ కలియుగమున అంతవర కీమె బ్రహ్మలోకమున బ్రహ్మచే 
పూజింపబడును. 68 


అని రామచంద్రుడు పలుకగా విని వేదవతి బ్రహ్మలోకమున కేగెను. వకుళమాలికా! 
పద్మావతీ జన్మవృత్తాంతమును తెలిపితిని. 69 


నామాట అబద్ధము కాజాలదని వేదశాస్తజ్ఞులు పలుకుదురిని తెలుపగా వకుళ 
ఆనంద పరవశురాలై పద్మావతీ జన్మ వృత్తాంతమును విని కుతూహలముకలదై 
యాతనితో 70 


శ్రీనివాసుని యాజ్ఞచే వకుళ నారాయణపురమున కేగుట 
శ్రీనివాసా! పదునాల్లు కళలయందు నిపుణులగు సభికులచే సంశోభితమును, 
దేవతోత్తములచే స్తుతింపబడునదియు, ధనధాన్యలసితమునగు ఆకాశ రాజసభ 
కేగెదనిని 71 


చెప్పగా లోకనాథుడగు శ్రీమన్నారాయణుడు తనకొటికై వకుళమాలిక నాకాశరాజు 
నొద్దకు పంపి మిక్కిలి సంతసించుచు మనస్సు కుదుటబడగా ప్రక్కనుండి లేచి72 


వకుళమాలిక యొసంగిన సరసభోజనము నారగించి ఆనందపరిపూరితాంతరంగుడై 
ఆభరణములచేతను ముత్యములచేతను మిక్కిలి అందమగు పువ్వులతోను శరీరము 
నలంకరించు కొనెను. 783 


140 


70/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


71 
దివ్యాం తురజ్లీమారుహ్య నిర్మితాం దేవమాయయా । 
మార్గం విజ్ఞాతు కామా తం ఆపృచ్చ్య వకుళా౭_వదత్‌ ॥ 74 
८ ఇ 
మార్గం వద రమాధీశ! గచ్చామి నృపసత్తమమ్‌ ॥ 75 
శ్రీనిలానః- 
అస్మాదేవ వరాన్మార్లాత్‌ అవరుహ్యా గిరేస్తటాత్‌ । 
త్వం గచ్చాధః ప్రదేశే చ కాపిలం లిజ్ఞముత్తమమ్‌ ॥ 76 
తత్రా౭_ స్తే తీర్గరాజో యః కపిలేశ్వరసన్నిధౌ । 
తత్ర స్నాత్వా యథా యోగ్యం మదర్ధం తీర్ధపుబ్గవే ॥ 77 
కపిలేశ్వరమాసాద్య యాచ్యతాం వరమవ్యయమ్‌ । 
శ్రీనివాసేన బాలేన సదా కల్యాణకాంక్షిణా || 78 
ప్రేషితాల_హం తదర్థం వై కురు మే£_భీప్సితం ప్రియమ్‌ । 
ఏవముక్త్వా శివం దేవి! తతః పద్మతటం గతా ॥ 79 
తత్ర దృష్ట్వా కృష్ణరామౌ నత్వా తౌ భక్తిభావతః । 
పద్మతీర్ధసముద్భూతైః కమలైః కమలాననే! ॥ 80 
పూజాం కురు మదర్థం తౌ బ్రాతృభూతౌ హి మే మతౌ। 
సువర్ణముఖరీం తీర్త్వా తత్ర గచ్చ యథా సుఖమ్‌ ॥ 81 
ఉచితం కురు కల్యాణి! కన్యా౭_ర్ధే కమలాననే! । 
ఆజ్ఞప్తా దేవదేవేన త్విత్సం వకుళమాలికా ॥ 82 
& ~ థ్‌ 
జగామ శనకైః శేష శైలాదుత్తీర్యచాజ్జనా । 
యదు క్తం శ్రీనివాసేన త చ్చకార తదా£౭_బలా ॥ 83 
141 71 


శ్రీభవిష్యోత్తరపురాణే, అష్టమో౭_ ధ్యాయః 


దేవమాయచే నిర్మింపబడిన దివ్యమగు నాడగుట్టిము నెక్కి దారి నెఖుంగుటకై 
శ్రీనివాసునితో 74 


నె నాకాశరాజగ్భృహమున కేగెదను. నాకా పట్టణమునకు మార్గము నెలతింగింపు 


మనగా నాతడు 75 
శ్రీనిలానుడు- 

సుందరీ! ఈ మార్గముననే పర్వత పార్వమునుండి దిగి క్రింద కపిలేశ్వరుని 
వద్దకేగుము. 76 


ఆతని సన్నిధానముననున్న పుష్కరిణిలో నా కొటకై యధథాశా[స్తముగా 
స్నానమాచరించి 77 


కపిలేశ్వరునితో “బాలుడగు శ్రీనివాసు డెల్లవేళల యందును కల్యాణమునే కోరుచు78 


ఆ ఫలసిద్ధికై నన్ను పంపినాడు. నా इष्ठ నెరవేర్చుమని వరమునుకోరి పిమ్మట 
పద్మసరోవర తీరమున కేగి 79 


అచట బలరామకృష్ణులను పద్మసరోవరమున వికసించిన తామరపుష్పములతో 
భక్తియుక్తముగా సేవించి 80 


నాకు సోదరులగు వారిని నా కొజకై పూజించి సువర్ణ ముఖరీనదిని దాటి సుఖముగా 
నేగి 81 


కన్యకామణికై తగినటుల ప్రవర్తింపుమిని శ్రీనివాసునిచే ఆజ్ఞాపింపబడినదై82 


న 
శేషాచలమునుండి మెల్లగా దిగి శ్రీనివాసుడు చెప్పినట్లుగా వెళ్ళి 83 


142 


71/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
హయమారుహ్య వకుళా సువర్ణముఖరీం తదా । 
తీర్తాలి గస్యాశ్రమం ప్రాప్య సభీస్తస్యా వ్యలోకయత్‌ ॥ 


శివాలయే శివం ద్రష్టుం ఆగతాయాస్తు తత్ర వై । 
తత్ర దృష్ట్వా వరాః కన్యాః కా యూయ మితి చాటబ్రవీత్‌! 
తయా సమ్మాషితా బాలాః ఊచురేనాం తథోత్తరమ్‌ ॥ 


వకుళాంప్రతిపద్మావతీసఖీజ్ఞాపితపద్మావత్యుదన్తః 
కన్యాః- 
వయమాకాశరాజస్య సన్నిధానగతాః సదా। 
ఇతః పూర్వదినే కజ్బి త్పురుషం తురగాస్థితమ్‌ ॥ 


పద్మావత్యాః సమీపబ్బు సమ్రాప్తం మన్మథా9_కృతిమ్‌। 
దృష్టవత్యో వయం సర్వాః కిరాతాకృతిశోభనమ్‌ ॥ 


దృష్ట్వా పద్మావతీ భీత్యా జ్వరతాపవిమూర్చితా । 
తత్తాపస్యోపశాన్యర్థం రాజ్ఞాల_జ్ఞప్తా వయన్త్విహ ॥ 


అగ స్వే శాభి షేకార్థం వసామో9 ద్య సమాగతాః । 
ఇదానీం కన్యకారూపాం త్వాన్లు వీక్షామహే వయమ్‌! 
ఇతి తద్వచనం (శ్రుత్వా వకుళా వాక్యమబ్రవీత్‌ ॥ 
వకుళా- 

& సౌ కిరాతరూపీ చ భవతీభిశ్చ సజ్ఞతః । 
వదధ్వం కన్యకాస్సర్వాః తద్వృత్తమఖీలం మమ ॥ 
కన్యాః- 

పద్మావత్యా చ సహితాః కదాచిద్వయమాగతాః । 
పుష్పాపచయనం కర్తుం ఆరబ్బాస్తు వనాన్తరే ॥ 


143 


84 


85 


86 


87 


88 


89 


90 


91 


72 


72 


శ్రీభవిష్యోత్తరపురాణే, అష్టమో౭_ ధ్యాయః 


గుజ్జమును దిగి సువర్ణముఖరీనదిని దాటి అగస్యాశ్రమమున కేగి పద్మావతి 
చెలియకత్తెయలు 


శివదర్శనమునకై శివాలయమునకు రాగా వారిని గాంచి “ మీ రెవరిని ప్రశ్నించెను, 
ఆ బాలిక లామెతో 85 


పద్మావతి చెలికత్తెలు తమ సఖీ చరితమును వకుళమాలిక కెటీంగించుట 
కన్యకలు :- 
మే మాకాశరాజు పోషణమున నున్నవారము. ఇంతకు ముందురోజున గుజ్జముపై 
నెక్కి 86 


మన్మధునిబోలిన ఆకారముకలిగి, కిరాత వేషమున మిక్కిలి యందగాడైన మా 
పద్మావతివద్ద కేతెంచిన యువకుని మే మందరము గాంచితిమి. 87 


పద్మావతి యాతనిని గాంచినంతనే భయపడి జ్వరము వలనను దానివలన కలిగిన 
తాపము వలను మూర్చ చెందెను. ఆ జ్వర ముపశమించుటకై మేము రాజుచే 
నాజ్ఞాపింపబడి 88 


అగస్యేశున కభిషేకము నొనర్చుటకై వచ్చియున్నాము. కన్యకారూపమున నున్న 


నిన్నిపుడు గాంచితిమిని తెలుపగా విని వకుళమాలిక వారితో 89 

వకుళ- 

ఆ కిరాతరూపముననున్న పురుషుడెవడు? మీతో నెట్లు కలసెను? ఆ వృత్తాంతము 

నంతయు నాకు తెలియ జెప్పుడిని యడుగగా 90 

కన్యకలు:- 

నా కన్నియ లామెతో మే మొక దినమున పద్మావతితో కలిసి యుద్యానవనమున 

పువ్వులను కోయుచుండగా 91 
144 


72/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


తత్ర కశ్చిత్‌ పుమాన్‌ ప్రాప్తః విచిత్రతురగాన్వితః । 
అస్మాన్‌ ప్రత్యుదితం తేన హ్యవాచ్యవచనం తదా ॥ 92 


తచ్రుత్వా తనయా రాజ్ఞో రుష్టా వచనమబ్రవీత్‌ | 
తయోః కలహ ఆపన్నః కలహే తాడితో హయః ॥ 93 


నిపపాత తదా౭_ శ్వస్తు శిలాభిరతచేతనః । 

స ఘోటం సమృరిత్యజ్య జగామోత్తరదిజ్యుఖః ॥ 94 
గతే కిరాతే కమలోద్భవా౭_థ మూర్భాముపాగమ్య పపాత భూమౌ । 
కన్యాం తతస్తాం ఉపవేశ్య యానే వయం స్వకం రాజపురం గతాః స్మః 1195 


తామాగతాం యానగతాం సుతాం నృపః 

చిన్తాముపాగమ్య రురోద దీనః । 

అజ్మే నిధాయా౭_ త్మసుతాబ్బు పశ్యన్‌ । 

ముఖం ముదా హీనమభాషణళ్బ ॥ 96 


కా 2०9 భవ र) దుహితుర్దురాసదా విభీషికా విశ్వవినాశకారిణీ I 
తస్యా వినాశం న విజానతే నరాః గురుం వినేతి ప్రసమీక్ష్య భూమిపః 197 


తతః సురాణాం గురుమాత్తకమ్సః సమానయత్తత్ర సుతేన శీఘ్రమ్‌ । 
శీఘ్రం ప్రపన్నో నృపమన్టిరజ్చ తద్వాక్యమాకర్ణ్య గురుర్భరాతలమ్‌ 1 98 


ప్రాప్తం గురుం ప్రాణమివాగతం తదా 

ప్రాహ్యేవ పుణ్యం పరిపక్వమాగతమ్‌ । 

దత్త్వాలి 9 సనం రత్నమయం సమర్పయన్‌ 

సుసాధనైః సార్థ్యసుపుష్పభోజనైః ॥ 99 
కృతా ० 85०० ద్విజమాబభాషే 

సుతానిమిత్తం గగనాభిదో నృపః ] 

ద్వాక్య మాకర్ణ్య గురుః సతాం పతిః 

సమ్బీణయన్‌ వాక్యమువాచ భూపమ్‌ ॥ 100 


145 


73 


73 


శ్రీభవిష్యోత్తరపురాణే, అష్టమో౭_ ధ్యాయః 
అచటికొక పురుషుడు మిక్కిలి సుందరమగు గుజ్జముపై నధిష్టించివచ్చి మాతో 
ననరానిమాటల నాడగా 99 


మా రాజకుమార్తె మిక్కిలి కోపించెను. వా రిరువురకు జగడము సంభవింపగా 
నా కలహమున నాతని గుజ్జమును రాళ్ళతో గొట్టుటచే 93 


నది భూమిపై పడిపోయెను. దానిచే నాతడు చింతాక్రాంతచిత్తుడై గుజ్జమును 
వదలి ఉత్తరదిశగా వెడలిపోయెను. 94 


ఆ కిరాతరూపియగు పురుషుడు వెడలినంతనే మా పద్మావతి మూర్చాక్రాంతయై 
నేలకొరిగెను. మేమామెను పల్లకిందిడుకొని రాజసౌధమున కేగితిమి. 95 


అంత ఆకాశరాజు పల్లకియందుండి సంతసములేక మాటాడక వెలవెలబారుచున్న 
ముఖమును బాలికను గాంచి యామెను తన యొడిలో పరుండబెట్టుకొని మిగుల 
చింతించుచు దీనుడై యేడ్వసాగాను. 96 


నా కుమార్తెకు సంభవింపరానిదై భయంకరమయి, జగద్విలయము నొనరించు 
నీ యవస్థ యెద్దియోకదా! దీనికి తగిన విధానమును బహస్పతి తక్క యితరు 
లెవ్వరు నెజుంగ జాలరిని 97 


కలవరపాటునంది తన పుత్రుని దేవగురువగు బృహస్పతిని తోడ్కొని రమ్మని 
పంపెను. ఆ వార్తను వినినంతనే బృహస్పతి భూలోకమున కరుగుదెంచి 
రాజమందిరమునకు చను దించెను. 98 


తన పుణ్యము ఫలించినటులను ప్రాణమువలె వచ్చి నిలచిన బృహస్పతిని గాంచి 
రత్నసింహాసనమున నాసీను నొనరించి చక్కని యుపకరణములతోడను అర్థ్య 
పాద్యములతోను పుష్పఫలాదులతోను 99 


ఆతిధ్యమును నెరవేర్చి తన పుత్రికనుగూర్చి యాకాశ రాజడిగెను. అంత సజ్జన 
శ్రేష్టుడగు బృహస్పతి ఆకాశరాజును తన మాటలచే సంతసింపచేయుచు 100 


146 


73/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
బ్యవాస్పతిః :- 
దుహితుస్తవ సజ్బ్మష్ట నిమిత్తం శ్రుణు భూమిప! । 
పుష్పార్థన్తు గతా బాలా భీతా పురుషదర్శనాత్‌ ॥ 101 
తస్య శాన్తిం ప్రవక్ష్యామి శ్రూయతామవధానతః । 
కారయన్త్వధునా విప్రాః అభిషేకం శివస్య చ ॥ 102 
అగస్వేశస్య వై రుదైః త్వమేకాదశభిః ప్రభో! । 
ఏవముకో9 ¢ గురుణా రాజా విప్రాన్‌ సమాదిశత్‌ ॥ 103 
సమ్పాద్య సర్వసమారాన్‌ వయం విప్రసమన్వితాః । 
తత్పుత్రీజ్వరతాపేన శాయితా నిజమన్టిరే ॥ 104 
తచ్చాన్యర్థం వయం ప్రాప్తాః అభిషేకార్థమబ్లనే! । 
ధిషణేన సమాజ్ఞప్తాః ద్విజవర్యాః సమాగతాః ॥ 105 
తస్మద్దేశాద్వయం ప్రాప్తాః కైలాసపతిమన్దిరమ్‌ । 
గచ్చసి త్వం కుత్ర బాలే! కిమర్థం २६९९०८९ % {१8० 106 
వకుళా :- 
వదాదేశ మితి (दः వకుళా చోదితా౭_బ్రవీత్‌ । 
శృణ్వన్తు కన్యకా స్సర్వాః మద్వాక్య మవిచారతః ॥ 107 


పద్మావతీసభీః ప్రతి వకుళా9_ వేదితస్వాగమన వృత్తాన్తః 
ప్రభావమాత్మానుభవస్య విష్ణోః 
యూయం న జానీథ పురాణపుంసః । 
కృష్ణం ముకున్దం తనయం విదన్వాః 
వృథా శరీరం పునరాగతం మమ ॥ 108 
జగద్విధీశానమ హే న్దపూర్వం 
సృజన్నయం మానుషవ ద్విభాతి । 
యుష్మాన్‌ సహాస్మాభిరిహాన్యదైవతన్‌ 
సమ్రార్ధయన్తీః స్వశుభం కరోత్యసౌ 11 109 


147 


74 


74 


శ్రీభవిష్యోత్తరపురాణే, అష్టమో౭_ ధ్యాయః 
బ్యహాస్పతి :- 
రాజా! నీ కుమార్తె కాపద సంభవించిన కారణమును వినుము. నీ కుమార్తె 
పుష్పములను కోసుకొనుటకై యేగి యొక పురుషుని దర్శించి భయపడినది. 101 


దానికి శాంతిని తెలిపెదను, జాగరూకుడవై వినుము. నీవు విప్రులను రావించి 
శివునకును, 102 


పదకొండుగురు రుద్రులతో గూడ అగస్వ్యేశున కభిషేకమును చేయించుమనని 
పలుకగా రాజు బ్రాహ్మణుల కాజ్ఞాపించెను. 103 


మేము బ్రాహ్మణునితో గూడ సకలవిధ పూజా ద్రవ్యములను సంపాదించితిమి. 


రాజపుత్రి జ్వరతీవ్రతచే తన మందిరమున పవళించియున్నది. 104 
మేమామెజ్వరముపశమించుటకై శివాలయమున కేగుచున్నాము. బృహస్పతి చేత 
పంపబడిన బ్రాహ్మణులు కూడ వచ్చిరి. 105 
ఆ నారాయణపురంనుండి శివాలయమును గూర్చి మేము వచ్చితిమి. ఓ బాలా! 
నీవు యెచటికేగు చున్నావు? ఇచటికి యేల వచ్చితివి? 106 
వకుళాదేవి :- 

నీ రాకకుగల కారణమును తెలుపుమిని యడిగిరి. అంత వకుళమాలిక వారితో 
బాలికలారా! నా మాటలయందు సందియములేక వినుడు. 107 


పద్మావతి చెలికాండ్రతో వకుళాదేవి తనరాకకుగల కారణము 
నెతీంగించుట నారాయణుని విడిచి దేవతలను భజించరాదని చెప్పుట 
అనాది పురుషుడును స్వయంప్రకాశమానుడగు శ్రీమన్నారాయణుని ప్రభావమును 
మీ రెజుంగజాలరు. భగవంతుని పుత్రునిగా పొందగోరి నేను మరల జన్మించితిని. 
108 
బ్రహ్మరుద్రేంద్రాదులతో నారంభీంచి యీ జగత్తును సృజించిన పరమాత్మ మనుష్యుని 
వలె విరాజిల్లుచున్నాడు. ఆతనిని శరణువేడుచున్న మాతోపాటు ఇతర దేవతల 
ప్రార్థించుచున్న మీకును శుభంకరు డాతడే. 109 


148 


74/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
హరిరేవ బలం యస్మాత్‌ సర్వార్థానా మలం భవేత్‌! 
ధ్రువం తతో నృణాం మోహాత్‌ కుపథో౭_న్యసమాశ్రయః ॥ 110 


హరేర్వమృతం యస్మాత్‌ కుపదజ్బు తదాశ్రయమ్‌ । 
లాలయామి తతో మాం వై వకుళామవగచ్చతామ్‌ ॥ 111 


మామాం లాలయతీత్యేవం మాలా మప్యవగచ్చత। 
అహం శ్రీవేజ్మటాధీశ దాసీభూతా౭_స్మి సామతమ్‌॥। 112 


ధరణ్యాశ్చ సమీపే మే = > వర్తతే I 
నారాయణపురం దివ్యం అభేద్యం పరదేశిభిః ॥ 113 


భవతీసబ్గమాత్రేణ కరిష్యన్తి ప్రవేశనమ్‌ । 
ఇత్జ ముక్త్వా స్థితా బాలా కన్యాభిః సా చ సజ్ఞతా ॥ 114 


శ్రీనివాసస్య పుల్మసీరూ పేణ నారాయణపురగమనమ్‌ 
ఏవం గతాయాం తస్యాన్తు న విశ్వాసమగాద్ధరిః । 
“ఏకపుత్రో హ్యపుత్రః స్యాత్‌! ఏకనేత్రో హ్యనేత్రవాన్‌ ॥ 115 
ప్రీభిస్తు యత్కృతం కర్మ న తత్మార్యం ఫలప్రదమ్‌” । 
ఇతి సజ్చిన్య గోవిన్లో లీలామానుషవిగ్రహః ॥ 116 
స్వయం శ్రీవేజ్మటాధీశో వనితారూపమాయయోా । 
చీరవస్రం తతో బద్ద్వా ఛిద్రకజ్బుకరణజ్డీతా ॥ 117 
బ్రహ్మాణబ్బ శిశుంకృత్వా యష్టిం కృత్వా మహేశ్వరమ్‌! 
బ్రహ్మాణ్జం జగదాధారం త్రైగుణ్యం గుల్మమేవ చ ॥ 118 


ఆకీర్య కేశపుజ్ఞాని పజ్బాశద్వర్శసంయుతా । 


గుళ్టూమణివిభూషాజ్ఞ శజ్ఞబద్ధసుహారికా ॥ 119 


149 


75 


75 


శ్రీభవిష్యోత్తరపురాణే, అష్టమో౭_ ధ్యాయః 
సకలాభిష్టసిద్ధికిని శ్రీమన్నారాయణుడే సమర్గుడై యుండ, మనుష్యులజ్ఞానములచే 
నితర దేవతల నారాధించుట దుర్మార్గగమనమేకదా! 110 


కావున నది నారాయణునిపట్ల అనాదరణమే కాగలదు. అందుచే నితర దేవతల 
నారాధించుట దుర్మార్గమే. అందుచే మిమ్ముల మందలించు చున్నాను. నెను 
వకుళను, 111 


లక్ష్మి నన్ను కాపాడుచున్నది కాన నా పేరు “మాల” యనియు నెజుంగుడు. 
నేనిపుడు శ్రీ వేంకటాచలపతికి దాసురాలనై యున్నాను. 112 


నాకు ఆకాశరాజపత్నియగు ధరణీదేవివద్ద కొంచెము పనియున్నది. దివ్యమగు 
నారాయణపుర మితర దేశీయులచే ప్రవేశింప శక్యముకానిది. 113 


మీ సహాయమున మీరు నన్ను ప్రవేశపెట్టగలరిని పలికి యా కన్నియలతో స్నేహ 
మొనరించెను. 114 


శ్రీనివాసుడు శోదికత్తియ వేషమున నారాయణపురమున కేగుట 
ఇట్లు వకుళమాలిక వెళ్ళగానే శ్రీనివాసు డామె మాటలను నమ్మజాలక ఒక పుత్రుడు 
కలవాడు సంతానము లేనివానితోనే సమానుడు. ఒక కన్ను కలిగినవాడు 


గ్రుడ్డివానితో సమానుడు. 115 
ఆడవారొనరించిన పనులు సాఫల్యము నొందనేరవుకదా! అని యాలోచించి 
విలాసార్థముగా మనుష్య శరీరమును ధరించు 116 
నా వేంకటాచలపతి నారబట్టను చినిగిన రవికను ధరించి 117 


(బ్రహ్మను చంటి పాపనిగను, ఈశ్వరుని మంత్ర దండముగను, జగత్తునకాధారమై 
సర్వరజస్తమోగుణాత్మకమగు బ్రహ్మాండమును బుట్టగా జేసికొని 118 


జట్టు విరయబోసికొని యేబది సంవత్సరములు వయస్సుగలదియై గురివెంద 
పూసల యాభరణముల నలంకరించుకొని శంఖములచే కూర్చిన చిన్నమాలలను 
ధరించి 119 


150 


75/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


వేణుగుల్మం స్వశిరసి దధానా ధాన్యపూరితమ్‌ । 
లమోదరీ లమ్బకర్ణా లమ్బితార్థపయోధరా ॥ 120 


అదన్తా శుష్క్మవదనా తదా£_ భూద్ధర్మదేవతా । 
బ్రహ్మాణం నాభిసజ్ఞాతం సప్త్రమాసవయోయుతమ్‌॥। 121 


రుదన్తం శుష్క్మవదనం కృశాజ్లీ దీర్భ బాహుకమ్‌ । 
శిశుం బద్ద్వా చీరవస్తే నృత్యన్తీ జగదీశ్వరీ ॥ 122 


యష్టిం ధృత్వా కరే చా౭_గాత్‌ స బాలా ధర్మదేవతా। 
నారాయణపురం (ప్రాప్తా నారదాబ్దజవన్టితా ॥ 123 


పురీం సమాగత్య జగర్హ చేత్ధం 

పతీన్‌ సుతాన్‌ బన్గుగణాన్‌ దదామి । 

(శ్రుత్వా వచస్తద్గదితం పురాబ్గనాః 

ఊచుస్తదా తాం నృపవల్లభాం ప్రతి ॥ 124 
పుల్మసీరూపధారిభగవతా పద్మావతీజనన్యాశ్చ అన్యోన్యసంవాదః 

గ్రామికాః- 

ధర్మదేవీ సమాయాతా నరనారాయణా[శ్రమాత్‌ | 

వృద్ధా సా వర్తతే హ్యమ్బ మితభాషేవ దృశ్యతే ॥ 125 


మనోగతం వదామీతి వదతీయం పునః పునః । 
తా మాహ్వయ మహాభాగే! ధర్మదేవీం పతివ్రతామ్‌॥ 126 


తామిత్ధమావేదితచిత్తవేదితా విద్యాం నిజగ్రామభవాజ్లనాగణైః । 
ఆహ్వాపయత్తత్ర సభీభిరాదరాత్‌ సమ్రాప్తభాగ్యాహమితి స్మరన్యసౌ ॥ 127 
ఆజ్ఞప్తా ధరణీదేవ్యా వశీభూతా వరాజ్ఞనాః । 

ఊచు స్తామగ్రగాస్సర్వాః సబాలాం ధర్మదేవతామ్‌ ॥ 128 


151 


76 


76 


శ్రీభవిష్యోత్తరపురాణే, అష్టమో౭_ ధ్యాయః 
ధాన్యముతో నిండిన వెదురుబుట్టను తన తలపై నిడికొని పెద్దపొట్ట వ్రేలాడుచుండ 
చెవులు చేటలవలె నల్లాడుచుండ, స్తనములు దిగజారగా 120 
పండ్లు ఊడిపోవుటచే బోసినోరు కలదై చూచుటకు సోది కత్తియవలె నుండు స్త్రీ 
రూపమును దాల్చెను. తన బొడ్డునుండి పుట్టిన బ్రహ్మ ఏడు మాసముల బిడ్డడై 


పొడవగు చేతులుకలిగి నోరెండునట్లు యేడ్చుచుండగా తన పమిటచెంగుతో 
కట్టి చిక్కిన దేహము కలదై నాట్య మొనరించుచు 122 


కర్రను చేతబూని నారద, బ్రహ్మలు తనకు నమస్మరించు చుండగా నారాయణ 
పురమున కేతెంచి 123 


“అమ్మలారా! భర్తలను, బిడ్డలను, బంధువులను మీకు సమకూర్చగలనిని గట్టిగా 
నరచెను. ఆమె మాటలను పురంధ్రీమణులందరును విని రాణితో 124 


సోదికత్తియ వేషముననున్న శ్రీనివాసునితో పద్మావతి తల్లి సంభాషించుట 


గ్రామిక :- 
అమ్మా! నరనారాయణాశ్రమమునుండి ధర్మదేవి వచ్చినది. ముదుసలిది. మితముగా 
మాట్లాడునది వలెనున్నది. 125 


ఆమె మన మనస్సునందలి విషయములను తెలుపగలనని మాటిమాటికి 
పలుకుచున్నది. ఆ పతివ్రతను పిలవనంపుమ” నిరి. 126 


తన గ్రామమునందలి నారీమణులందరును మనోగత సంకల్పముల నెజుంగ 
జాలెడు సోదికత్తియను గురించి తెలుపగా ధరణీదేవి యాదరముతో “నా అదృష్టము 
ఫలించౌనని తలంచుచు నా సోదికత్తియను పిలువుడిని 127 


ఆజ్ఞాపించగా నా సోదికత్తియకు వశపడిన నారీమణు లందరు ధర్మదేవతను 
సమీపించి 128 
152 


76/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
గ్రామికాః- 
యాహి మజ్జళదే! దేవి! రాజభార్యామిమా మితి । 
సా (శ్రుత్వా వచనం తాసాం మనమాహ మనస్వినీ ॥ 


ధర్నదేబీ- 
అహం దరిద్రా కుటిలా సబాలా 9_భాగ్యసంయుతా । 
ఆహ్వాం కిం వినోదార్థం హాస్యార్థం హసితాననాః ॥ 


మద్వస్తం పశ్యతచ్చిద్రం మదాభరణమణ్జలమ్‌ । 
నవధాన్యసమాకీర్ణ గుల్మం గుజ్ఞావిభూషితమ్‌ ॥ 


అన్నహీనం శిశుం మాఇ్బు దృష్ట్వా దేవ్యేతి నోధ్రువమ్‌! 
నాగచ్చామి విశాలాక్ష్యః కిం కార్యం రాజమన్టిరే ॥ 


ధర్మదేవీవచః (శ్రుత్వా జగ్ముస్తా ధరణీం ప్రతి । 
యథోక్తం ధర్మదేవ్యా తు తదాచఖ్యుశ్చ తాం ప్రతి ॥ 


తాసాం తద్వచనం (శ్రుత్వా ధరణీ తాం యయౌ స్వయమ్‌ । 
ఉవాచ ధర్మదేవీం తాం ధరణీ రాజసున్లరీ ॥ 


ధరణీ- 

ఏహి భద్రే! మహాభాగే! సాక్షాత్త ९9 ధర్మదేవతా I 
దైవయోగాదాగతా9 సి మమ కల్యాణవర్ణినీ ॥ 
మనోరథో మనఃసంస్థః తథ్యం మే కథ్యతా మితి । 
భాషితా రాజపత్స్యా సా సత్యమాహ ధరాం ప్రతి ॥ 
ధర్నదేవీ- 

కఠినం మమ వాక్యన్తు శృణు రాజస్యవల్లభే । 
మయా తు గదితం వాక్యం అసత్యజ్బోన్మనస్విని! ॥ 


153 


129 


130 


131 


132 


133 


134 


135 


136 


137 


77 


77 


శ్రీభవిష్యోత్తరపురాణే, అష్టమో౭_ ధ్యాయః 


గ్రామిక :- 

శుభప్రదురాలవగు నోదేవీ! రమ్ము. ఇదుగో, రాజపత్నిని సమీపించుమిని యనగా 
నా ధర్మదేవత వారి మాటలను విని మెల్లగా 129 
ధర్నదేవత :- 


అమ్మలారా! నేను దరిద్రురాలను. నాగరికత నెజుంగని దానను. పిల్లవానిని 
వెంటనిడుకొని వచ్చినదానను. దురదృష్టవంతురాలను. మీరు నన్ను పిలచుట 
మీ వినోదమునకా? లేక నన్ను పరిహసించుటకా? 130 


నా చిరిగిపోయిన చీరను చూడుడు. నా ఆభరణములను గాంచుడు. నవధాన్యము 
లతో నిండిన నా బుట్ట గులివిందగింజలతో చేయబడిన ఆభరణములచే 


నలంకరింపబడిన నన్ను 131 
అన్నములేక నల్లాడు నా బిడ్డను చూచి తప్పక నామె సంతసించదు. ఓ స్త్రీలారా! 
రాజగ్భహముతో నాకేమిపని? నేను రాననెను. 182 


ధర్మదేవి పలుకుల నాలకించి ఆ నారీమణులు ధరిణీదేవిని సమీపించి ధర్మదేవి 


పలికిన మాటల నన్నింటిని తెలుపగా 133 
ధరణీదేవి తాను స్వయముగా ధర్మదేవివద్ద కేగి యామెతో 134 
ధరణీదేవి : - 

పుణ్యశీలీ! నీవు సాక్షాత్తుగా ధర్మదేవతవు. నాకు మంగళ ప్రవర్ధకురాలవై నా 
భాగ్యవశమున వచ్చితివి. 135 
నా మనసుననున్న కోరికను నాకు యదార్ధముగా నెటింగింపుమని యడుగగా 
ధర్మదేవత నిస్సంకోచముగా 136 
ధర్మదేవత:- 

రాజపరల్నీ! వినుటకు కరినముగానుండు నామాటను వినుము. నేను చెప్పిన మాట 
యసత్యమగునేని 137 

154 


77/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


పురా న్నిమ్మాస్య మాం దేవి! జిహ్వాయాశ్చేదనం కురు 
నరనారాయణః స్వామీ మద్భర్తా రాజసున్దరి! ॥ 


తద్వీర్యజాతపుత్రస్తు ప్రజాపతిమిమం విదుః । 
తేనా౭_జ్ఞప్తా త్వదర్దే చ సమ్రాప్తా తవ మనస్చ్దిరమ్‌ ॥ 
=> ~ థి = టి 


భూతం భవ్యం భవిష్యచ్చ జానామి జగదీశ్వరి! | 
ఇత్యుక్తా ధర్మదేవ్యా సా రాజపత్నీ పతివ్రతా ॥ 


సువచోథభిః సాన్త్వయిత్వా ధరణీ ధర్మదేవతామ్‌ । 
ప్రాపయద్భవనం స్వస్యాః।మన్దం మనం ముదా౭_న్వితా॥ 


తామాదాయ గృహం ప్రాప్య వరం సింహాసనం దదాౌ। 
సింహాసనగతా సా చ ధర్మదేవీ వచో 9_బ్రవీత్‌ ॥ 


ధర్నదేబీ- 
మజ్జనం కురు కల్యాణి! వస్తాలజ్కారభూషితా | 
గురుదేవనమస్మారం కురు దేవి! హరిప్రియమ్‌ ॥ 


ఏవముక్తాల_థ కల్యాణీ తథా చక్రే యథోదితమ్‌ ॥ 
తస్యాశ్చాభిముఖీభూయ పశ్చాద్వాక్యమువాచ సా ॥ 


ధరణీ :- 

కిం కార్యం వద భద్రం మే కరోమి తవ శాసనాత్‌ । 
వఫులిందా :- 

వాయనం దేహి కల్యాణి దేవానాం ప్రీతిసాధకమ్‌ ॥ 
ఇత్థం పులిన్దావచనం (శ్రుత్వా సా ధరణీ తదా । 
స్వర్ణశూర్చం సమాదాయ ముక్తాతణ్దులపూరితమ్‌ I 
నిక్షిప్య పురతః శీఘ్రం ధర్మదేవీం వచో౭_బ్రవీత్‌ ॥ 


155 


138 


139 


140 


141 


142 


143 


144 


145 


146 


78 


78 


శ్రీభవిష్యోత్తరపురాణే, అష్టమో౭_ ధ్యాయః 
నన్ను పట్టణమునుండి వెడలగొట్టి నా నాలుకను ఛేదింపుము. నరనారాయణుడు 
నా ప్రభువు. (నరుని రూపమును ధరించి నారాయణుడే నా భర్త) 138 


ఆతనివలన పుట్టిన యీ బాలునిపేరు ప్రజాపతి. ఆ నారాయణునిచే నాజ్ఞాపింపబడి 
నీతో సంభాషించుటకై నీ యింటికి వచ్చితిని. 139 


జరిగినదానిని జరుగుచున్నదానిని జరుగబోవు దాని నెబుంగ జాలుదునిని 
తెలిపెను. ఆ మాట లాలించి పతివ్రతయు రాజు భార్యయునగు ధరణీదేవి140 


ధర్మదేవతను మృదుభాషణములచే ననునయించి మెల్లమెల్లగా తన భవనమునకు 
తోడొనిపోయి 141 


మంచి పీఠముపై నామెను కూర్చుండ జేసెను. అట్లా సింహాసనముపై కూర్చున్న 
ఆ ధర్మదేవి యంతట ధరణీదేవితో 142 


ధర్మదేతత:- 
కల్యాణీ! నీవ్ర చక్కగా స్నానమొనరించి వస్తాలంకారముల నలంకరించుకొని 
శ్రీమన్నారాయణుని అనుగ్రహపాత్రురాల వగునట్లు గురువులకు దేవతలకు 


నమస్మరించి రమ్మని పలికెను. 143 
ధరణీదేవి యట్లే యొనర్చి వచ్చి 144 
ధరణీదేవి :- 


యామెకెదురుగా కూర్చుని మరల నామెతో “నింకేమి చేయవలెనో తెలిపిన నీ 
యాజ్ఞ ననుసరించి యట్లే చేయుదునినగా ధర్మదేవత రాజపత్నితో - దేవతలకు 
ప్రీతి నొసంగునట్లు నాకు వాయనము ॐ యడిగెను. 145 


ఆ మాటల కంగీకరించి ధరణీదేవి బంగారు చేటయందు ముత్యములను బియ్యము 
నుంచి తెచ్చి ధర్మదేవత యెదుట నుంచి 146 


156 


78/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
ధరణీ:- 
సత్యం వద మహా ప్రాజె! మమ దుఃఖం ప్రణోదయ । 
ధరణీవాక్య మాకర్ణ్య ధర్మదేవీ వచో౭_బ్రవీత్‌ ॥ 
ధర్మదేబీ:- 
సత్యం వదామి సుశ్రోణి! శిశోరన్నం ప్రయచ్చ మే। 
అహః కృతం రాత్రికృతం సుపక్వరససంయుతమ్‌ ॥ 
(శ్రుత్వా తద్వచనం రమ్యం త్వరయా9 9 నీయ భామినీ । 
క్షీరాన్నం స్వర్ణపాత్రస్థం అర్భకాయ దదౌ నృప! ॥ 
తద్దష్ట్వా స్వర్ణపాత్రస్థం మానుషాన్నం న భు క్తవాన్‌! 
రురోద చ శిశుస్తస్యాః ధర్మదేవ్యాః స భూమిప! ॥ 
రుదన్తమాత్మజం దృష్ట్వా వినిన చ తతాడ సా । 
“దరిద్రోత సి దురాచారః కనమూలఫలాశనః ॥ 
కథం న భోక్ష్యసే మృష్టం క్షీరాన్నం రాజనిర్మితమ్‌ I 
సదా9_పి రోదనం మాతః కిం కరోమీ” తి భూమిప!॥ 


శిశుం తం భరయిత్వాల థ సమో జ్యాన్నమనుత్తమమ్‌ । 
“మమోదరగతం చాన్నం పుత్రస్య హితకారణమ్‌ ॥ 


ఇత్యుక్త్వా సా ధర్మదేవీ శిశోర్దత్తం నృపోత్తమ! I 
క్షీరాన్నం స్వర్ణపాత్రస్థం భుక్త్వా స్వస్థాతదా9_ బ్రవీత్‌ ॥ 
సత్యం వదామి సుశ్రోణి! తామ్బూలం దేహిమే౭_జ్ఞనే।” 
ఇత్యుక్తా ధరణీదేవీ ధర్మదేవ్యా పుళిన్మయా ॥ 
ఏలాలవబజ్గకర్పూర నాగవల్లీదకైర్యుతమ్‌ । 
తామ్బ్ఫూలమర్పయామాస పుళిన్దాయై పతివ్రతా ॥ 

157 


147 


148 


149 


150 


151 


152 


153 


154 


155 


156 


79 


79 


శ్రీభవిష్యోత్తరపురాణే, అష్టమో౭_ ధ్యాయః 


ధరణీదేవి :- 

“నిజమును తెలిపి నా దుఃఖమును పోగొట్టుమిని యడుగగా ధర్మదేవత ఆమె 
మాటలను విని యామెతో 147 
ధర్మదేవత :- 


అమ్మా! నిజమునే తెలిపెదను. నా బాలునకు పగటివేళ చేసినట్టియు రాత్రివళయందు 
చేసినట్టియు, మంచి వంటకముల రుచులతో గూడిన యన్నము నొసంగుమిని 
యడుగగా 148 


శీఘ్రముగా ధరణీదేవి బంగారుపాత్రతో పాయసాన్నమును తెచ్చి బాలునకొసంగెను. 
149 


కాని ఓరాజా! ఆ బాలుడు బంగారు పాత్రముననున్న ఆ మనుష్యులు భుజించు 
నాహారమును భుజింపక ఏడ్వసాగెను. 150 
అట్లేడ్చుచున్న బాలునిగాంచి “దరిద్రుడా! దుష్టస్వభావము కలవాడా! అడవిలోని 
దుంపలను మూలములను భుజించువాడా! 151 


రాజులు వండిన రుచికరమగు పాయసాన్నమును భుజింప వేల? ఎప్పుడును 
ఏడ్చుచునే యుండును. అమ్మా! ఈ బిడ్డనేమి చేయుదును? 152 


అని ఆ పిల్లవానిని భయపెట్టి ఆ యన్నమును తినుపించి “నేను భుజించినను 
బాలునకే హితమును చేకుర్చునిని 153 


పలికి బాలునకై యొసంగబడిన బంగరు పాత్రలోని పాయసాన్నమును తాను తిని 
స్వస్థత చెంది 154 
అమ్మా! నిజముగా చెప్పెదను నాకొక తాంబూలమును కూడ యొసంగుమిని 
మ్లేచ్చజాతికి చెందిన ఆ ధర్మదేవి (సోదెకత్తె) యడుగగా 155 


ఏలకులు, లవంగములు, పచ్చకర్పూరము, తమలపాకులతో కూడిన తాంబూలము 
నా యెజుకలదాని కొసంగెను. 156 


158 


79/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


తతః సా ప్రాబ్ముఖీ భూత్వా పుత్రమజ్మే నిధాయ చ । 
నిక్షిప్య పురతో గుల్మం పాదావాస్తీర్య సంస్థితా ॥ 157 


80 


ఏవం రూపం గతం కృష్ణం శ్రీనివాసం సురోత్తమాః । 
ద్రష్టుకామాః సమాయాతాః వైఖరీం ప్రాకృతోచితామ్‌॥। 158 


సమృ్బశ్యన్తస్తస్య कतवः సవిమానగణా స్తథా । 
సల్లాపం చక్రురన్యోన్యం సమ్భమాత్‌ కౌతుకాన్వితాః ॥ 159 


కిం తయా సుకృతం రాజ్ఞ్యా కృతం పూర్వం యయా9_ధునా । 
లక్ష్మీసహాయో భగవాన్‌ క్రీడతే ప్రాకృతో యథా ॥ 160 


ఏవం హరేశ్చిత్రవిచిత్రకర్మ గాయన్తి కజ్లోద్భవశమ్బుశక్రాః । 
కలౌ యుగే పాపకృతాం నరాణాం హ్యుద్దారణార్థా జగదీశచేష్టాః 11161 
ఇతి శ్రీభవిష్య్వోత్తరపురాణ శ్రీవేజ్మిటాచలమాహోత్ళే శ్రీనివానన్య 
వులిన్షస్తీరూప వర్ణనం నామ అష్టమోల యః 


०9० 


159 80 


శ్రీభవిష్యోత్తరపురాణే, అష్టమో౭_ ధ్యాయః 
సోదికత్తియు పిల్లవానిని తొడపై కూర్చుండ బెట్టుకొని తూర్పుదిశ వైపు తిరిగి 


ఎదురుగా గంప నుంచుకొని కాళ్ళు జాపుకొని కూర్చుండెను. 157 


ఇట్లు సోదికత్తియ వేషములోనున్న శ్రీనివాసుని చూచు కుతూహలముతో 
దేవతలందరు వచ్చి 158 


ఆకాశమునందు విమానములపైనుండి చూచుచు కుతూహలముతో కూడిన 
సంభ్రమముతో తమలో తాము మాటలాడు కొనసాగిరి. 159 


(80:0६:38 సాధారణ మనష్యునివలె ధరణీదేవితో ఆడుకొనుచుండుటకు ఆమె 
పూర్వజన్మమున ననెంత పుణ్యమొనరించెనో కదా! 160 


అని యిట్లు బ్రహ్మరుద్రేంద్రాది దేవతలు శ్రీనివాసుని అద్భుతకృత్యములను 
క్రీర్తింపసాగిరి. కలియుగమున పాపాత్ములకీ శ్రీమన్నారాయణుని చేష్టలే పాపములను 
పోగొట్టి ఉత్తమగతి నొసంగును. 161 


ఇది శ్రీ భవిష్యోత్తర వురాణమున శ్రీ వేంకటాచల మావోత్యమున శ్రీనివానుడు 
యెజుకలదాని వేషమును ధరించుట యనెదు ఎనిమిదవ యధ్యాయము. 


- (2) ञ्ञ 


160 


80/61 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


అథ నవమాోాల౭_ ధ్యా 


ధరణ పుళిన్లోక్త పద్మావతీ దేహశోషణనివృత్తుపాయః 


శతానన్దః- 
భోజనాన్తే స్మరద్దేవీ దేవాన్‌ స్వకులపూజితాన్‌ । 


ఆదౌ నారాయణం ధ్యాత్వా పశ్చాల్లక్ష్మీం పితామహమ్‌॥ 


సరస్వతీముమాకాన్తం ఉమామిన్హమతః పరమ్‌ । 
శచీ మగ్నియమాద్యాంశ్చ సదారాన్‌ దికృతీనథ ॥ 


దేవాన్‌ బుషీన్‌ పిత్యాన్‌ రాజన్‌! గన్థర్వాన్‌ రాజసత్తమాన్‌। 


కాశీశం విశ్వనాథజ్బ బిన్గుమాధవ మేవచ ॥ 


విష్ణుపాదం ప్రయాగజ్బ గోదాతీరనివాసినమ్‌ । 
నారసింహం జగన్నాథం పాణ్దురబమహోబిలమ్‌ ॥ 


పమ్సాధ్యక్షం విరూపాక్షం శ్రీశైలం పుణ్యకాననమ్‌ । 
శ్రీవేజ్బటగిరీశబ్బు కాళహస్తీశ్వరం హరమ్‌ ॥ 


ఘటికాచలసంన్థానం వృద్ధాచలనివాసినమ్‌ I 
వరదం సర్వలోకేశం శ్రీరజ్ఞం శ్వేతరూపిణమ్‌ ॥ 


కుమృఘోషణాలయం కృష్ణం శార్హపాణిం మహీపతే! 
సేతుం రామకృతం రాజన్‌! పద్మనాభం జనార్దనమ్‌ ॥ 


సుబ్రహ్మణ్యం కుమారాఖ్యం మధుసూదనశజ్యరాౌ । 
చస్రేశ్వరజ్బ గోకర్ణం తథా హరిహరౌ నృప! ॥ 


గజ్లాం గోదావరీం కృష్ణాం తుబ్లభద్రాం మలాపహామ్‌। 
కావేరీం కపిలాంక్షీరాం సువర్ణముఖరీంతథా ॥ 


161 


81 


81 


శ్రీభవిష్యోత్తరపురాణే, నవమో౭_ ధ్యాయః 
తొమ్మిదవ అధ్యాయము 
సోదికత్తియ ధరణీదేవికి పద్మావతీ శరీరము కృశించుట మాన్సు 
నుపాయమును తెల్పుట 


శతానందుడు :- 
అన్నమును భుజించిన పిమ్మట ధర్మదేవి తన కులదేవతలను, ముందుముందుగా 
శ్రీమన్నారాయణుని, పిమ్మట లక్ష్మిని, అనంతరము బ్రహ్మను ॥ 


తదుపరి సరస్వతిని, అటుపిమ్మట రుద్రుని, పార్వతిని, ఇంద్రుని, శచీదేవిని, అగ్నిని, 
యముడు మున్నగువారిని, వారి భార్యలతో గూడ దిక్సాలురను, 2 


దేవతలను, బుషులను, పితృదేవతలను, గంధర్వులను, రాజేంద్రులను, కాశీపురాధి 


పతియగు విశ్వనాధుని, బిందు మాధవుని 3 
విష్ణుపాదమును, ప్రయాగను, గోదావరీ తీరముననున్న నర సింహస్వామిని, 
జగన్నాథుని, పాండురంగని, అహోబిలమును 4 
పంపాధినేతయగు విరూపాక్షుని శ్రీశైలమును, నైమిశారణ్య మును, 
శ్రీవేంకటాచలపతిని, కాళహస్తీశ్వరుడగు రుద్రుని, ర్‌ 
చోళంగిరిని, వృద్దాచలవాసిని, సకలలోకప్రభువగు వరద రాజులను, శ్రీరంగమును, 
శ్వేతవరాహ మూర్తిని, 6 
కుంభఘోషముననున్న కృష్ణను, శార్హపాణీని, శ్రీరామ చంద్రునిచే నిర్మింపబడిన 
సేతువును, పద్మనాభుని, జనార్దనుని, 7 
సుబ్రహ్మణ్యుని, కుమారస్వామిని, మధుసూదనుని, శంకరుని, చంద్రేశ్వరుని, 
గోకర్టుని, హరిహరులను, 8 
గంగానదిని, గోదావరిని, కృష్ణానదిని, పాపములను నశింప చేయు తుంగభద్రానదిని, 
కావేరీనదిని, కపిలతీర్థమును, క్షీరనదిని, సువర్ణముఖరీనదిని, 9 
162 


81/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


మూకామ్బికాంభైరవజ్బు కాల భైరవమేవ చ । 
కామాక్షీబ్చు విశాలాక్షీం మత్యాక్తీమపి సౌఖ్యదామ్‌।। 


సస్మార లోకభావేన చోవాచ మధురం వచః । 
రమే కొల్లాపురాధ్యక్షే! పాహి మాం పరదేశగామ్‌ ॥ 


ఇతి స్వకీయ భావేన స్మరస్తీ ధర్మదేవతా । 
కృత్వా మౌక్తికరాశీం 5 మధ్యరాశౌ విచిన్య తామ్‌।! 


హస్తే దత్త్వా పరాం యష్టిం “ఏప్వేకమనయా స్పృశ। 
ఇత్యుక్తయా తయా దేవ్యా మధ్యరాశౌ విలోడితే । 
భావసామ్యం తతో జ్ఞాత్వా ప్రహృష్టా వాక్యమ బ్రవీత్‌॥ 


ధర్నదేబి- 

వదేయం కారణం దేవి! దుహితుస్తే౭_ బ్లశోషణే | 
ఆగతః పురుషేణాస్యాః యేనకేనాప్యుపద్రవః ॥ 

ఇతః పూర్వదినే కంచిత్‌ పురుషం తురగా౭_ స్థితమ్‌ 1 
దృష్ట్వా మోహవశం యాతా కామజ్వరసుపీడితా ॥ 


శృణు మాతః! సవిస్తారం శపే గుల్మం సపుత్రకామ్‌ । 
భర్తారం బదరీవాసం మాతరం పితరం గురుమ్‌ ॥ 


పతిం శ్రీ వేజ్మటాధీశం కర్తుమిచ్చతి తే సుతా । 
తథా భవిష్యతి శుభం వాగియం నాన్యథా భవేత్‌ ॥ 


స్వాత్మానం తు శపే రాజ్ఞి! సత్యమిత్యవధారయ । 
సత్యంవదామిసు[శ్రోణి! తామ్బూలం దేహి ॐ ६३ ॥ 


వలాలవబ్గకర్పూర జాతీపతైః సపూగకైః । 
నాగవల్లీదకైర్యుక్తం పునర్దేహి వరాననే! ॥ 


163 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


19 


82 


82 


శ్రీభవిష్యోత్తరపురాణే, నవమో౭_ ధ్యాయః 


మూకాంబికను, భైరవుని, కాలభైరవుని, కామాక్షిని, విశాలాక్షిని, సుఖప్రదయగు 
మీనాక్షిని, 10 


లోకరీతిగా తలంచి “లక్షీ! కోల్లాపురవాసినీ! పరదేశమున నున్న నన్ను రక్షింపుమనని 


తన యెజుకజాతికి తగినటుల లక్ష్మిని తలంచుచు చేటలోని ముత్తియములను 
మూడు భాగములుగా విభజించి మధ్యరాశిలో ధరణీదేవి పేరును తలంచి12 


యామె చేతికి మంత్రకర నొనగి యీ ప్రోగులలో నొక భాగమును 
ముట్టుకొనుమినగా ధరణీదేవి మధ్యరాశినని కలియబెట్టగా తన అభి ప్రాయమున 
కనుగుణముగా నాపె మధ్యభాగమును స్పృశించుటకు సంతసించి 13 


258: 
దేవీ! నీ కుమార్తె శరీరము కృశించుటకు గల కారణమును తెలిపెదను. ఒకానొక 
పురుషునిచే నీమె కిట్టి యుపదవము సంభవించినది. 14 


ఇంతకు మున్నురోజుననే గుజ్బముపై నధిష్టించి వచ్చిన పురుషునిగాంచి మదన 
తాపముచే పీడించబడుచు మోహమును చెందియున్నది. 15 


అమ్మా! వివరముగా తెలిపెదను వినుము. నా బిడ్డనిమీదను, యీ వెదురు 
బుట్టమీదను ఒట్టుపెట్టు కొనుచున్నాను. సకల ప్రాణికోటిని భరించువాడును, 
బదరికాశ్రమ నివాసియు, సకల చరాచరములకు తల్లి తండ్రి గురువునునగు16 


శ్రీ వేంకటాచలపతి నీ కుమార్తె భర్తగా చేసికొనగోరుచున్నది. ఆమెకోరిక తప్పక 
నెరవేరును. నామాట అసత్యము కానేరదు. 17 


నాపై శపథమొనర్చి చెప్పుచున్నాను. దీనిని తప్పక నిజమని నమ్ముము. 18 


ఏలకులు, లవంగములు, కర్పూరము, జాపత్రి, వక్కలతో గూడిన లేత తమలపాకు 
లతో తాంబూలమును మరల నొసంగుమ”ని 19 


164 


82/61 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
ఇత్యుక్తా ధరణీదేవీ తామ్బూలం పునరప్యదాత్‌ । 
పున రాలోచయన్తీ సా పులిన్గా వాక్యమబ్రవీత్‌ ॥ 


“యో౭_సౌ తురగమారూఢః పురుషః పూర్వమాగతః । 
కిరాతరూపధారీ స సాక్షాన్మన్మథ మన్మథః ॥ 


తం దృష్ట్వా మోహమాయాతా కామజ్వరపీడితా । 
దుహితా తే£_భవ ద్రాజ్ఞి! తతో౭_స్యా అబ్గశోషణమ్‌।। 


తచ్చాన్యర్థం వరారోహే! తస్మై సా సమదీయతామ్‌।” 
ఇత్యుక్తా ధరణీదేవీ ధర్మదేవీం వచో౭_బ్రవీత్‌ ॥ 


ధరణీ :- 
८० స్తే కిరాతరూపీ స దుహితుర్మేత జ్ఞశోషకః । 
వద తన్నామ కిం భద్రే! వరం దాస్యే తవేప్పితమ్‌ । 
ఇతి పృష్టా ధర్మదేవీ ధరణీం వాక్యమబ్రవీత్‌ ॥ 
ధర్నదేబీ :- 
“వైకుణ్ధస్థో హరిః సాక్షాత్‌ వర్తతే వేజ్బటాచలే” । 
“శ్రీనివాస” ఇతి ఖ్యాతో విద్యావాన్‌ ధనవాన్‌ బలీ ॥ 
తస్యాశ్వం త్వత్సుతా బాలా తాడయామాస చాశ్ళ్శభిః । 
ఆరామద్వారనికటే పతితః స హయోత్తమః ॥ 
అశ్శభిస్తాడితోల_ త్యన్తం విహ్వలః పృచ్చ తత్సఖీః । 
గౌరవాద్రాజపుత్రాస్తు క్షమేత పురుషః స తత్‌ ॥ 
ఇతి ॐ సత్యవచనం దత్త్వా తాం సుఖమేష్యసి | 
అదత్త్సాా దుఃఖమాప్నోషి న మే వాణి మృషా భవేత్‌ ॥ 
అదానే దినమాత్రేణ సా మియతే న సంశయః । 
ఇతి తస్యాః వచః శ్రుత్వా ధరణీ పునరబ్రవీత్‌ ॥ 

165 


20 


21 


22 


23 


24 


25 


26 


2/7 


29 


83 


83 


శ్రీభవిష్యోత్తరపురాణే, నవమో౭_ ధ్యాయః 
సోదికత్తియ యడుగగా ధరణీదేవి తాంబూలము నొసంగెను. అటుపిమ్మట ధర్మదేవత 


మరల నాలోచించుచు నా రాజపత్సితో 20 
“కిరాతవేషమును ధరించి సాక్షాత్తుగా మన్మథుని మించిన సుందరాకారుడై 
గుట్టిమునెక్కి వచ్చిన పురుషుని 21 
గాంచి నీ కుమార్తె మదజ్వరపీడితయై మోహమును గాంచినది. కావుననే యీమె 
శరీరము కృశించుచున్నది. 22 
అది శమింపవలెనన్న నీ కుమార్తె నా పురుషునికే యొసంగి పరిణయమొనర్చుమాని 
తెలిపినంతనే ధరణీదేవి యా సోదెకత్తెతో 28 
ధరణీదేవి :- 


నా కుమార్తె శరీరమును కృశింపజేయు నా కిరాతరూపధారి యగు పురుషుడెచ్చట 
నున్నాడు? ఆతని పేరేమి? ఎటింగించినచో నీ వడిగినదిత్తున”ని పలుకగా ధర్మదేవి 


ధర్నదేవి :- 

సాక్షాత్తు పరమపదవాసియగు శ్రీమన్నారాయణుడే శ్రీ వేంకటాచలమున నివసించు 
చున్నాడు. ఆతని పేరు శ్రీనివాసుడందురు. విద్యలనేర్చినవాడు, ధనవంతుడు, 
బలశాలి. 25 


ఆతని గుజ్జమును నీ పుత్రిక రాళ్ళతో కొట్టగా ఉద్యానవన ద్వార ప్రదేశమున నా 


గుజ్టిము చైతన్యరహితముగా పడియున్నది. 26 
ఈ సంగతిని నీపుత్రిక చెలిమికత్తియల నడుగుము. రాజపుత్రిక యందలి 
గౌరవముతో నా పురుషుడద్దానిని క్షమించియున్నాడు. 27 
కావున నీవాతనికి నీ పుత్రిక నొసంగిననే సుఖపడుదువు. లేనిచో దుఃఖింతువు. 
నామాటలెన్నటికి, నసత్యములు కాజాలవు. 28 
ఈ దినముననే నీ వాతనికి నీ పుత్రికనిచ్చుటకు నిశ్చయింప నిచో నామె తప్పక 
చనిపోవునిని తెలుపగా 29 
166 


83/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


ధరణీ:- 
కిం మాం వదసి దుర్వాక్యం అసత్యం వామలోచనే! । 
ఇతి తస్యా వచః (శ్రుత్వా పునరాహ మనస్వినీ ॥ 


ధర్నదేబీ :- 
నాసత్యం వచనం దేవి మయోక్తం పూర్వమేవ తత్‌। 
ఇతిభీతా తద్వచనాత్‌ రాజీ వాక్యమథా్రవీత్‌ ॥ 


ధరణీ :- 
“అయాచితా మయా కన్యా కథం దేయా భవిష్యతి” । 
ఇతి చిన్హాపరా రాజ్జీ ధర్మదేవీం వచో9_ బ్రవీత్‌ ॥ 


అద్యైవ ఘటికాన్రే త్వాం ఆగమిప్యతి కాచన । 
అబలా బహువృద్ధాచ ధర్మార్థకు శలా భువి ॥ 


మద్వాక్యం విశ్వసన్తీ త్వం రాజానం పరిచోదయ । 
తొబ్బమానబ్బు తే భర్తుః భ్రాతరం ససుహృద్గణమ్‌ I 


సమ్చోధ్య సాధుమార్గం త్వం సమాశ్రయ నృప ప్రియే! | 
సన్నిధౌ మమ సజ్మల్పం కురు కన్యానిమిత్తకమ్‌ ॥ 


ధరణీ- 
యేన కేనాప్యుపాయేన జీవితా స్యాత్‌ సుతా మమ । 
సుతాం తస్యైవ దాన్యామి గిరిగహ్వరవాసినః ॥ 


ధర్నదేబీ:- 


ఏవం చేత్‌ తే సుతా రాజ్ఞి! జీవిష్యతి న సంశయః । 
పతిర్మే వర్తతే యత్ర దేవి! తత్ర వ్రజామ్యహమ్‌ I 


167 


30 


31 


32 


33 


34 


35 


36 


37 


84 


84 


శ్రీభవిష్యోత్తరపురాణే, నవమో౭_ ధ్యాయః 


ధరణీదేవి:- 

సోదికత్తియతో - ఎందులకిట్లు నన్ను దుర్భాషలాడెదవు? అసత్యము లేలపలికెదవిని 
యడిగెను. అంత నా యెజుకవనిత 80 
ధర్వదేవత;- 

అమ్మా! నామాట లసత్యములు కాజాలవు. నేను ముందే చెప్పితిని కదా! అనెను. 
ఆ మాటలను విని ధరణీదేవి మిక్కిలి భయపడుచు 31 
ధరణీదేవి :- 


కన్నియనిమ్మని నన్నడుగకుండగనే నేనెట్టీయగలనని చింతించు ధరణీదేవితో 


నే డిరువదినాలుగు నిమిషముల కాలములో దుర్భలురాలును ధర్మార్టములయందు 
చాతుర్యము గల నొక వృద్దురాలు నీవద్దకు చనుదెంచును. 83 


నీవు నామాటను నమ్మి ध భర్తను, న్‌ భర్త సోదరుడగు తొండమానుని 
సపరివారముగా 34 


పిలచి నీవు సన్మార్గము నవలంబింపుము ప్రస్తుతము నాతో “కన్యనిత్తునిని 
సంకల్పించు కొనుముని చెప్పగా 35 


ధరణీదేవి :- 
నా పుత్రికేయుపాయముచేనైనను బ్రతికినచో నా కొండగుహల యందు నివసించు 
నా కిరాతరూపధారికే నామె నొసంగెదనిని తన సంకల్పము నెతింగించెను. 36 


ధర్మదేవత :- 
అంత ధర్మదేవి “రాణీ! నీవిట్లు సంకల్పించితివిగాన నీ పుత్రిక తప్పక బ్రతుకును. 
నా భర్త నాకై వేచియున్నాడు. నేనేగెదనిని చెప్పెను. 37 


168 


84/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
ఇత్యుక్త్వా తద్వచః సత్యం ద్రష్టుకామా ८८० బ్రవీత్‌ । 
ధరణీ:- 
తదా తే వచనం సత్యం యద్యేవం సమృవిష్యతి ॥ 


ఇత్యుక్తాలి సౌ జగామాశు నిజధామ వరాజ్ఞనా । 
సా౭_పి తాంోబాఢొమిత్యుక్తా నిర్ణగామ పురాద్బహిః ॥ 


కక్షే బద్ధ్వా సుతం రాజన్‌! స్వర్ణశూర్పం సగుల్మకమ్‌ I 
జగమోత్తరమభ్యేత్య పులిన్దా మిథిలేశ్వర! ॥ 


పులిన్సాయాం గతాయాన్తు ధరణీ వామలోచనా । 
పుత్రా నికేతనం ప్రాప్య రుదన్తీ భృశదుఃఖితా ॥ 


కిం తే మనోగతం పుత్రి! యత్త్వమిచ్చసి తద్వద । 
న చ మాతృసమం మిత్రం పుత్రీణామస్తి నస్థిని! ॥ 


కిన్ను కార్యమకార్యం వా తన్మమాచక్ష్వ భామిని! । 
పూరయామి మనఃస్థజ్బు కిమర్థం తవ శోషణమ్‌ ॥ 


అభాగ్యాత_ హం మహాభాగే విషపానం కరోమి చ । 
ఇత్యుక్త్వా సా పరాధీనా దుఃఖితారుదితాలి భవత్‌ ॥ 


పద్నావతీ:- 
దుఃఖితాం జననీం దృష్ట్వా మన్గమహ మనోగతమ్‌ । 
కిం వదిష్యామి హే మాతః! సూతికాదుఃఖమాగతమ్‌ ॥ 


అథవా పుత్రలాభం కిం ప్రవదామి నిగూఢజమ్‌ ॥ 
నాకృత్యం తాదృశం కిజ్బిత్‌ జాతాక్వాపి తు మే వరే॥ 


కాజ్ఞా సమృతి తామద్య వక్తుం శక్నోమి న స్వయమ్‌! 
తథా9 పి తవ వక్ష్యామి మాతృత్వాత్‌ శృణు భామిని!॥ 


169 


38 


39 


40 


41 


42 


43 


44 


45 


46 


47 


85 


85 


శ్రీభవిష్యోత్తరపురాణే, నవమో౭_ ధ్యాయః 
ధరణీదేవి :- 
ధరణీదేవి యా సోదెకత్తియ మాటలలోని యదార్థము నెజుంగగోరి యామెతో 


“ఈ వృత్తాంతము జరిగినచో నీమాట సత్యమే యగునిని పలుకుచు తన 
సౌధమునకేగెను. ఆ ఎజుక వనితయు “అట్లే” యని 39 


ఆ సోదెకత్తె చంకలో పిల్లవానిని కట్టుకొని బంగరు చాటను, వెదురుబుట్టను 
తీసికొని నగరము వెలుపలకు వచ్చి ఉత్తరదిశగా నేగెను. 40 


సోదికత్తియ యేగినంతనే ధరణీదేవి కుమార్తె యంతఃపురమునకేగి మిక్కిలి 
దుఃఖించుచు 41 


అమ్మా! నీ మనోరథమేమి? నీ కోరిక నెజింగింపుము. తల్లివంటి స్నేహితురాలు 
బాలికలకింకెవరు నుండబోరు కదా! 42 


చేయదగిన కృత్యమెద్దియో, చేయరానిదెద్దియో నా కెటింగింపుము. నీ కోరికను 
సఫలమొనరింతును. నీవు కృశించు కారణమేమి? 48 


నీవు తెలుపనిచో మందభాగ్యురాలనగు నేను విషమును మింగెదినని తనను 


నిలవరించు కొనజాలనిదై బిట్టుగా నేడ్వసాగెను. 44 
వద్నావతీ:- 

అంత పద్మావతి విలపించుచున్న తల్లినిగాంచి అమ్మా! ఏమని చెప్పమందువు? 
నావలన బాలెంత దుఃఖముగాని, 45 


అతి రహస్యముగా జనించిన పుత్రలాభమనెడు కూడని పనియెద్దియు జరుగలేదు. 


నా కోర్కెను నేను స్వయముగా 36800023 జాలకున్నాను. నీవు తల్లివగుటం జేసి 
తెలిపెదను వినుము. 47 


170 


85/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


పద్మావతీ కథిత భగవల్లక్షణ తద్భక్తలక్షణాని 
త్వయా౭_జ్ఞప్తాలి గమం మాతః! పుణ్యారామం సఖీయుతా । 
తత్రారి యాతః పుమాన్‌ కళ్చిత్‌ పురాణపురుషోత్తమః ॥ 
మాతః! స్మరామి ద్వక్రం పుణ్బరీకనిభేక్షణమ్‌ | 
తం వినా న హి జీవామి సత్యమిత్యవధారయ ॥ 


చరితం తస్య కృష్ణస్య జానన్తి విబుధేశ్వరాః ] 
పాతాళజాశ్చ మనుజాః న జానన్తి హరిం పరమ్‌ ॥ 


సత్యం సర్వోత్తమః సాక్షాత్‌ స ఏవ పురుషోత్తమః 
దక్షిణం పాణిమాగ్రిత్య రాజతే చక్రముత్తమమ్‌ ॥ 


తథా సవ్వే ह రాజో రాజతే రాజవల్లఖే । 
యత్మణ్ణే కౌస్తుభం రత్నం శ్రుత్యోర్మకరకుణ్ణలే 11 


యస్య చక్రప్రభావేణ దగ్గా వారాణసీ పురీ । 
యస్య శజ్ఞ ధ్వనిం శ్రుత్వా విద్రవన్యసురాదయః । 


భాగవత లక్షణ కథనమ్‌ 
తద్భక్తలక్షణం వక్ష్యే శృణు మాతః సవిస్తరమ్‌ । 
వేదశాస్త్రపరా యే చ స్వధర్మాచరణే రతాః ॥ 


వేదోక్తం కర్మ కుర్వన్తి తద్భకాన్‌ విద్ధి వైష్ణవాన్‌ । 
శబ్ధచక్రాజ్మితా యే చా ప్యూర్ధ్వపుణ్ణధరాశ్చ యే॥ 


నాసత్యవచనా ॐ ॐ పితృమాతృమతే స్థితాః I 
తద్భక్తలక్షణం త్వేతత్‌ తం వినా కో ను జీవతి? ॥ 


171 


48 


49 


50 


51 


59 


53 


54 


55 


56 


86 


86 


శ్రీభవిష్యోత్తరపురాణే, నవమో౭_ ధ్యాయః 
పద్మావతి భగవంతుని చిహ్నములనూతని 
భక్తుల చిహ్నముల నెజింగించుట 
అమ్మా! నీ యాజ్ఞానుసారము చెలిమి కత్తియలతో పుష్పోద్యానమున కేగితిని. 
అచ్చట కొక ఆదిమంధ్యాంత రహితుడగు నొక పురుషపుంగవు డేతెంచెను 48 


తామర రేకులవంటి నెత్రములుగల ఆతని ముఖము నెల్లపుడును నేను తలంచుచునే 
యున్నాను. ఆతడు లేనిచో బ్రతుకజాలను. ఇది నిక్క్మమని నమ్ముము. 49 


ఆ శ్రీకృష్ణుని చరిత్రమును విజ్ఞాననిధులెజుంగుదురుగాని పాతాళలోకనివాసులు 
గాని, మానవులుగాని యెటుంగ జాలరు. 50 


ఆతడే పురుషోత్తముడు, ఇది నిజము. ఆతని కుడిచేతిలో చక్రము మెరయుచున్నది. 
51 


ఎడమ చేతియందు శంఖము, కంఠమున కౌస్తుభమణియు, చెవులకు మకర 
కుండలములను విలసిల్లుచున్నవి. 52 


ఆతని చక్రప్రభావముచే మున్ను వారణాసి (కాశికా పట్టణము) భస్మమాయిను. 
ఆతని శంఖధ్వనిని విని రాక్షసులు పర్వులెత్తుదురు. 53 


భగవద్భక్తుల లక్షణములను జెప్పుట 
ఆ భగవంతుని భక్తుల లక్షణములను తెలిపెదను వినుము. భగవంతుని భక్తులు 
వేదశాస్తములయందాసక్తి కలిగి యుందురు. తమ ధర్మానుష్టానమున 
శ్రద్ధకలిగియుందురు. 54 
విష్ణుభక్తులై వేదశాస్తములందు చెప్పబడిన కర్మల నాచరింతురు. శంఖచక్రములచే 


-०५- 


భుజమూలముల యందు చిహ్నితులై, ఊర్థ్వపుం[డ్రముల ధరింతురు 55 


అసత్యములాడజాలరు, తల్లిదండ్రుల యభిప్రాయముల తెలిసి మసలుకొందురు. 
అట్టి లక్షణములు కలవారే విష్ణుభక్తులు. అట్టి భగవంతుని వీడి యెవరు 
(బ్రతుకజాలుదురిని పద్మావతి తెలుపగా 56 


172 


86/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


ధరణీ :- 
తనయావచనం (శ్రుత్వా సా౭_నన్దా వాక్యమబ్రవీత్‌! 
సత్యం వద మహాప్రాజే (భ్రమో వా జ్వరకారణమ్‌ ॥ 57 


పద్మావతీ :- 
సత్యం వదామి మాతర్యః దృష్టపూర్వో మహాప్రభుః । 
తద్దర్భనధియా మే£_ద్య జాయతే దేహశోషణమ్‌ ॥ 58 


శతానన్దః హు 
సాన్త్వయిత్వా సుతాం భద్రా భర్తుర్భవనమభ్యగాత్‌। 
పాకార్థం పరమానన్న్దా భరితా భాగ్యసమ్న్పదా ॥ 59 


పుత్ర్యజ్ఞశోషసంక్షుబ్ధం కృచసన్తాపసంయుతమ్‌ । 

అవదత్స్వపతిం ప్రాప్య పుత్రీకాయవిశోషణే ॥ 60 
కారణం ధర్మదేవ్యుక్తం అథ తచ్చాన్తికారణమ్‌ । 

సర్వం సమ్చోధయామాస పుత్రా హృద్గతమాదరాత్‌॥ 61 


ధరణీశం ప్రతి పద్మావతీసభీభిః సహ వకుళాగమనమ్‌ 
ఏతస్మిన్నేవ సమయే కన్యాశ్చ వకుళాన్వితాః । 


అభిషిచ్యాప్యగస్తేశ్యం శజ్మరం బ్రాహ్మణస్సహ ॥ 62 
సమ్ఫారాన్‌ శిరసా ధృత్వా బ్రాహ్మణా స్పపురోహితైః । 

రాజధానీం సమాసాద్య భర్తుర్భవనమభ్యయుః 11 63 
సమాగతాన్‌ ద్విజాన్‌ సర్వాన్‌ సమ్పూజ్య విధిపూర్వకమ్‌। 

గన పుష్పాక్షతాద్యైశ్చ వస్తాలజ్కారభూషతెః ॥ 64 
విప్రాశీర్వాదమనైశ్చ మార్దయిత్వా స్వకాం సుతామ్‌ । 

అభుజ్బ చ స్వయం రాజా బ్రాహ్మణానామథా౭£_ జ్ఞయా॥॥ 65 

173 


87 


87 


శ్రీభవిష్యోత్తరపురాణే, నవమో౭_ ధ్యాయః 


ధరణీదేవి :- 

ధరణీదేవి సంతసించి “ఇది నిజమా? లేక నీవు భ్రమచే నిట్టి సంతాపమును 
చెందుచుంటివా” అని యడుగగా 57 
వద్నావతి :- 


“అమ్మా! నామాట నిజము ఆ పురుషోత్తముని చూచిననాటి నుండియు నాతనిని 
మరల గాంచవలెనను తలంపుతో నా శరీరము కృశించుచున్నద'ని తన 
మనోభీష్టమును తెలుపగా 58 
శతానందుడు :- 

ధరణీదేవి పద్మావతి నూరడించి అదృష్టసంపదతో నిండినదై మిక్కిలి సంతసించుచు 
కుమార్తె కోరికను సఫలత నొనరించుటకై తన పతి గృహమునకేగెను. 59 
పుత్రిక శరీరము కృశించుటచే దుఃఖించు చున్నట్టియు, దానిని పోగొట్టు 
నుపాయంనెటుంగక మనస్తాపము చెందుచున్నట్టి తన భర్తతో కుమార్తె 
చిక్కిపోవుటకు కారణమును, 60 
దానికి చేయవలసిన శాంతిని ధర్మదేవి చెప్పినటుల నంతయు నాకతని కెటింగించి 
పద్మావతి మనోభీష్టమును కూడ తెలియజేసెను. 61 

ఆకాశరాజువద్దకు పద్మావతి చెలికత్తెలతో వకుళాదేవి వచ్చుట 

ఇంతలో పద్మావతి చెలికత్తెలు వకుళాదేవితో గూడ అగస్యేశుడగు ఈశ్వరుని 
బ్రాహ్మణులతో గూడ నభిషేకించి 62 
పురోహితులతోను, బ్రాహ్మణులతో గూడినవారై పూజా ద్రవ్యములను శిరస్సుల పై 
నుంచుకొని రాజధానిని ప్రవేశించి యందలి రాజభవనమునకు వచ్చిరి. 63 


రాజు వచ్చిన (బ్రాహ్మణులనందరనూ యథావిధిగ పూజించి గంధపుప్ప అక్షతలతోను, 


నూతన వస్తాలంకారములతోను 64 

బ్రాహ్మణుల ఆశీర్వాదమంత్రములతో తన కుమార్తె శరీరమును తుడచి బ్రాహ్మణుల 

యాజ్ఞనుపొంది తాను భుజించెను. 65 
174 


87/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


సా 9०९9 థ మహాభాగ ధరణీ బహిరాగతా । 
దదర్శ తాం మహారాజ వకుళాం నవరూపిణీమ్‌ ॥ 


ధర్మదేవ్యా వచః స్మృత్వా తత్సమీపముపాగమత్‌ | 
పటప్రచ్చ తాస్తదా కన్యాః ఏతద్యృత్తాన్తకోవిదాః ॥ 
ధరణీ :- 

కైషాకస్మాదుపాయాతా పూజ్యేవ ప్రతిభాతి మే । 
పృచ్చతాం కన్యకాః అస్యాః కిమాగమనకారణమ్‌ ॥ 
ఏవముక్తా కన్యకాస్తు ధరణీమటబ్రువంస్తదా । 

వాసః పన్నగశైలే£_ స్యాః స్వామీ శ్రీవేజ్బటేశ్వరః ॥ 
తదాజ్ఞాకారికా కాచిత్‌ నామ్నా వకుళమాలికా । 
అనయా “ధరణీదేవ్యాః సన్నిధౌ మమ కిజ్బున ॥ 
కార్యమస్తీతి కథితం తతస్తు సహితాస్తయా । 
వయం ప్రాప్తా మహాభాగే! త్వత్సమీపమిహాధునా ॥ 
పృచ్చ్యతాం సైవవృత్తాన్తం తదాగమనకారణమ్‌ । 
ఏవముక్తా £_థ కల్యాణీ వకుళాం సమభాషత ॥ 
తిష్ట భద్రే! వరారోహే! రత్నపీఠే సునిర్మలే । 

ఇత్యుక్తా 9 -9 నన్టభరితా వకుళా తత్ర సంస్థితా ॥ 
మేనే కృతార్థమాత్మానం సాఫల్యం జన్మనో త పిచ। 
ధరణీ :- 

స్వాగతం తే వరారోహే! మమ పుణ్యసముచ్చయాత్‌।। 


మన్యే కృతార్థమాత్మానం సఫలం సాధుసజ్ఞమాత్‌ | 
నిర్దేష్టవ్యం భవత్మర్మ తదద్య విదధీమహి ॥ 


175 


66 


67 


68 


69 


70 


71 


72 


73 


74 


75 


88 


88 


శ్రీభవిష్యోత్తరపురాణే, నవమో9_ధ్యాయః 


అనంతరము ధరణీదేవియు భుజించి వెలుపలకురాగా నూతన సౌందర్యవతియగు 
వకుళమాలికను గాంచెను. 66 


అంత ధరణీదేవి ధర్మదేవి మాటను తలంచుచు వకుళాదేవిని సమీపించి యాపై 


వృత్తాంతమును చక్కగా నెలతింగిన నా కన్నియ నిట్లడిగెను. 67 
56828 :- 

ఈమె ఎవరు? ఎటనుండి వచ్చినది? పవిత్రురాలువలె తోచుచున్నది. బాలికలారా! 
ఈమె రాకకుగల కారణమును తెలిసికొనుడిని నంతనే 68 


కన్నియలందరు ధరణీదేవితో - ఈమె శేషశైలమున నివసించును, శ్రీ 
వేంకటాచలపతి యీమెకు (ప్రభువు. 69 


ఆతని ఆజ్ఞలనాచరించుచుండును. ఈమె పేరు వకుళమాలిక. ఈమె “ధరణీదేవితో 
కొంత మాట్లాడవలసి యున్నదని 70 


పలుకుటచే నామెను తోడ్కొని మీ సమీపమున కిప్పుడు వచ్చితిమి. 71 


మీరే యామె రాకకుగల కారణము నడిగి తెలిసికొనుడిని పలికిరి. అంత ధరణీదేవి 


వకుళమాలికతో - 72 
“శుభాంగీ! ఈ నిర్మలమగు రత్నపీఠము నలంకరింపుమిని నంతనే వకుళమాలిక 
యా పీఠముపై నధిష్టించి 73 
ధరణీదేవి :- 


తనను కృతార్థురాలయినట్లును, తన జన్మ తరించినట్లును తలపోయసాగెను. 
ఇంతలో ధరణీదేవి - అమ్మా! నీకు స్వాగతము నా భాగ్యవశమున చనుదెంచితివి. 


సజ్ఞనసాంగత్యమున నెను కృతార్థురాల నయినట్లును, నాజన్మ సఫలమయినట్లును 
తలంచెదను. నీ రాకకు కారణమును తెలుపుము. దానినిపుడే నెరవేర్తుము. 75 


176 


88/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


“కిమర్ధమాగమో మాతః! శీఘ్రంతత్మధ్యతా” మితి। 
బభాషే వకుళాం భార్యా రాజ్ఞస్తస్య మహాత్మనః ॥ 


ధరణీం ప్రతి వకుళోక్తస్వాగమనకారణమ్‌ 


కన్యాపేక్షా ముఖ్యకార్యం పునః కార్యశతేన కిమ్‌ । 
ముఖ్యకార్యం తతః (శ్రుత్వా వకుళామబ్రవీదిదమ్‌ ॥ 
ధరణీ :- 

సమ్యగుక్తం త్వయా దేవి! వరాపేక్షా౭_పి వర్తతే | 


కో వరః కశ్చ దేశో9 స్య గోత్రం నక్షత్రకణ్బ కిమ్‌? 


కిం నామ? జనకశ్చాస్య మాతా చాపి మహాత్మనః I 


కిం కులం? కోత స్య చాల. చారో? జాతిర్వా తస్యకా? వద। 


కులా9_చారాదికం పృష్టా వకుళా వాక్యమబ్రవీత్‌ ॥ 
(= =" 

(శ్రుణు రాజ్ఞి! సవిస్తారం గోత్రం బన్గుజనం తథా । 
దేవకీ జననీ తస్య జనకః శూరనన్దనః ॥ 


నిశాకరకులం తస్య నామ కృష్ణ ఇతి స్మ కమ్‌ । 
వసిష్టగోత్రే చోత్పత్తిః నక్షత్రం శ్రవణం తథా ॥ 


ఆవాసో వేజ్కటగిరిః విద్యావాన్‌ ధనవాన్‌ బలీ । 
బహుళా9_చారసమ్పన్నో వయసా పజ్బావింశకః 


పాణిగ్రహణకాలే తు తం దృష్ట్వా తోషమేప్యసి । 
కిమత్ర బహునోక్తేన దర్భనాత్తే సుఖం భవేత్‌ । 
తద్వృత్తమఖీలం (శ్రుత్వా తామాహా9_ నన్దనిర్భరా ॥ 


177 


76 


77 


78 


79 


80 


81 


82 


83 


89 


89 


శ్రీభవిష్యోత్తరపురాణే, నవమో9_ధ్యాయః 


త్వరలో మీ రాకకుగల కారణమును తెలుపుడిని యా రాజభార్యయగు ధరణీదేవి 
యడుగగా 76 


ధరణీదేవితో వకుళాదేవి తన రాకకుగల కారణమును తెలుపుట 
వకుళమాలిక వారితో నేననేక కార్యముల నాశించుచు వచ్చి నను వధువు 
నన్వేషించుటయే నా ముఖ్యోద్దేశమ'ని తెలిపెను 77 


ధరణీదేవి :- 
అంత ధరణీదేవి- దేవీ! బాగుగనే తెలిపితివి. నీవు వధువు నాశించినచో మేము 
వరుని కోరుచున్నాము. వరుడెవరు? ఈతని దేశమేమి? గోత్రమేమి? నక్షత్ర మెద్ది? 


ఈతని తల్లి దండ్రులెవరు? కులమేది? ప్రవర్తన ఎట్టిది? జాతియేమి? అని 


ప్రశ్నింపగా వకుళమాలిక యామెకు 79 
వకుళమాలిక:- 

విస్తారముగా గోత్రమును, బంధుజనమును తెలిపెదను. వినుము. వరునితల్లి 
దేవకి. శూరసేనుని పుత్రుడగు వసుదేవుడు తండ్రి. 80 


ఆతనిది చంద్రవంశము. పేరు శ్రీకృష్ణుడు వాసిష్టగోత్రము. శ్రవణ నక్షత్రము 


శ్రీ వేంకటాచలము నివాసస్థానము. బాగుగా విద్యల నేర్చినవాడు. ధనవంతుడు. 
బలవంతుడు. గొప్ప సదాచార సంపన్నుడు. ఇరువదియైదు సంవత్సరముల 
ప్రాయమువాడు. 82 


వివాహసమయమున నా వరుని గాంచిన సంతసించ గలవు. పెక్కు మాటలేల? 
ఆతనిని చూచినంతనే నీకు సుఖము చేకూరునిని తెలుపగా - దానినంతను విని 
ఆనందపరవశయై 83 


1/8 


89/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


ధరణీ- 
శజ్కా జాతా వరారోహే మమ తే వచనాత్సఖీ । 
సభాగ్యశ్చ కులీనశ్చ బుద్ధిమాంశ్చ యువా బలీ ॥ 


వాగ్మీ చోకోత స్య చైతావత్‌ వివాహోన కృతః కుతః? । 
సా తద్వచనమాకర్వానపత్యమనుచిన్య తమ్‌ । 
ధైర్యేణ వచనం ప్రాహ ధరణీం రాజవల్లభామ్‌ ॥ 


వకుళా :- 
కృతవైవాహికో దేవి! బాల్యే భాగీరథీ పితా । 
తత్రాపత్యమనాలోక్య ద్వితీయం కర్తుముత్సుకః ॥ 


న దోషమితరం విద్ధి శ్రీనివాసే నిరామయే । 
తద్యత్తమఖిలం (శ్రుత్వా సమాహూయ స్వకం సుతమ్‌॥। 


నృప మాహ్వాపయామాస ధరణీ పతి మాత్మనః । 

ఏకాన్తే రాజశార్జూలం ఇదం వచన మబ్రవీత్‌ ॥ 
ధరణ్యుక్యా వియనృపకృత పద్మావత్యాశ్వాసన (०७०८४ 

ధరణీ- 

కన్యార్థమాగతా రాజన్‌! వకుళా వేజ్మటాచలాత్‌ । 

వరం (సుతం) సమ్చేక్ష్య చాపి త్వం స్వపురోహితమనన్రిభిః ॥ 

వరస్యాపి విచార్యాశు కులవిద్యాబలాదికమ్‌ । 

గోత్రబుక్షాద్యానుకూల్యం బ్రాహ్మణైర్వేదపారగైః ॥ 

విచార్య వరధ్వాశ్చ యోనినాడీ సుసంగతిం । 

సర్వం సమ్యక్సమాలోచ్య కన్యాదానం కురు ప్రభో ॥ 

కన్యార్థమాగతా సాధ్వీ దుహితుర్విదితం మనః । 

తమేవేచ్చతి తే పుత్రీ వేజ్మటాచలవాసినమ్‌ ॥ 


179 


84 


85 


86 


87 


88 


89 


90 


91 


92 


90 


90 


శ్రీభవిష్యోత్తరపురాణే, నవమో౭_ ధ్యాయః 


ధరణీదేవి :- 
సఖీ! నీ పలుకులవలన నాకొక సందియము కలిగినది. భాగ్యశాలియై మంచి 
కులమున పుట్టినవాడై, బుద్ధిమంతుడై, యువకుడై, బలవంతుడై 84 


చక్కని వాక్కుగల వరున కింతకాలమువరకును వివాహ మెందులకాచరింపలేదిని 
యడుగగా వకుళాదేవి యా వరునకు సంతానము లేకుండుట నాలోచించి ధైర్యము 
నూని రాజపత్నితో - 85 


వకుళమాలిక :- 

గంగానది తండ్రియగు శ్రీనివాసునకు బాల్యముననే వివాహమాయెను. కాని 
సంతానము లేకుండుటచే మరియొక వివాహము నొనర్చుకొనుట కాసక్తికల 
వాడాయెను. 86 


అవికారుడగు శ్రీనివాసునిలో నింకే దోషమునులేదిని పలుకగా రాణి యా 
వృత్తాంతమునంతను విని తన పుత్రుని పిలచి 87 


తన భర్తను పిలిపించి యాతనితో రహస్యముగా 88 


ధరణీదేవి తెలుపగా ఆకాశరాజు పద్మావతి నూరడించుట 
ధరణీదేవి : - 
20७९००९ 2629250९ కన్య కొజకై వకుళమాలిక వచ్చినది, మీరు పురోహితుల 
తోను, మంత్రులతోను వరునిగాంచి 89 


ఆతని కుల విద్య బలాదులను విచారించి గోత్రము నక్షత్రము మున్నగున 
వనుకూలముగా నున్న సంగతియు వేదశాస్తము నామూలాగ్రముగ 23809: 


బ్రాహ్మణులచే 90 

చక్కగా నాలోచించి కన్యాదానము నొనరింపుము. 91 

ఈమె మన కుమార్తెకొబికే వచ్చియున్నది. మన పుత్రిక మనసు మనకు తెలిసినది. 

మీ పుత్రికయు వేంకటాచల నివాసియగు నాతనినే కోరుచున్నది. 92 
180 


90/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


ధర్మదేవీవచః సత్యం శుభం శీఘ్రం విధీయతామ్‌ । 
ఇతి పత్యా వచః (శ్రుత్వా సో౭_ భూదానన్షనిర్భరః ॥ 


ఆకాశరాజః :- 
“అహో మబ్గళమస్మాకం సమాప్తం పూర్వపుణ్యతః । 
అస్మాకం పితరః సర్వే కృతార్థాముక్తిభాగినః ॥ 


త్వద్వాక్యామృతపానేన రోమహర్షస్తు జాయతే । 
కదా పశ్యామి కల్యాణం వధూవరసమాగతమ్‌ ॥ 


సభర్రుకాం రాజపు(త్రీం రాజసింహాసనే స్థితామ్‌ । 
కదా పశ్యామి నేత్రాభ్యాం బన్గుమణ్జలమధ్యగామ్‌” ॥ 


ఇత్యుక్త్వా భవనం చాగాత్‌ దుహితుర్చుహితృప్రియః । 
నృపః పద్మావతీం ప్రాహ సాన్త్వయన్‌ వచసాసుతామ్‌॥। 


న్యపః- 
భద్రే! దుఃఖం మనస్థృం తే త్యజ శీఘ్రమతః పరమ్‌ । 
హృదయే తవ కల్యాణి! కా౭_ పేక్షా వర్తతే వద ॥ 


తామద్యా హం కరిష్యామి నాత్ర కార్యా విచారణా । 
జనకస్య వచః శ్రుత్వా జననీం వాక్యమట్రవీత్‌ ॥ 


వదా :- 

మాతస్తే కథితం సర్వం జనకాయ వచో మమ । 
సమాచక్ష్వాద్య సజ్యోచాత్‌ నాహం వక్తుం సముత్సహే। 
పుత్రీగిరం విదిత్వా సా భర్తారం వాక్యమబ్రవీత్‌ ॥ 


ధరణీ- 
సాధయస్వ మహాభాగ వివాహం విధిపూర్వకమ్‌ । 
విలమో నైవ కర్తవ్యః శుభార్థన్తు శుభానన! ॥ 


181 


93 


94 


95 


96 


97 


98 


99 


100 


101 


91 


91 


శ్రీభవిష్యోత్తరపురాణే, నవమో9_ధ్యాయః 


ధర్మదేవి తెలిపిన మాట సత్యమైనది. శీఘ్రముగా శుభమును జరిపింపుడిని పలికెను. 


భార్య మాటలకాకాశరాజు మిక్కిలి సంతసించి 93 
ఆకాశరాజు : - 

మన పూర్వజన్మ పుణ్యవిశేషమున మనకు మంగళము చేకూరినది. మన పితృదేవత 
లందరును కృతార్చులైరి. ఇక నందరకు మోక్షము చేకూరినది. 94 


నీ మధురములగు మాటలను వినినంతనే నాకు ఒడలు జలదరించుచున్నది. 
పెండ్లికుమార్తె, పెండ్లికుమారులతో కూడిన కల్యాణము నెపుడు గాంతునోకదా! 


రాజపు(కిక తన భర్తతోగూడ రాజసింహాసనమున కూర్చుండి బంధుజనులు 


చుట్టుముట్టియుండగా నా కనులతో నెపుడు గాంతునోకదా ! 96 
అని పలికి పుత్రికా వాత్సల్యముకలవాడై పుత్రిక భవనమునకు జని పుత్రికయగు 
పద్మావతిని మృదువచనములతో నూరడించుచు 97 
రాజు ;- 

కల్యాణీ! నీ మనస్సునందలి దుఃఖమును వీడుము, నీ హృదయమునందలి కోర్కెను 
తెలుపుము. 98 
దాని నిపుడే నెను సఫలమొనరింతును విచారింప వలదిని పలికెను. తండ్రి 
మాటలను విని పద్మావతి తన తల్లితో 99 
వద్నావతీ :- 


అమ్మా! నీతో నేను చెప్పినదానిని నీవు తండ్రికి తెలుపుము. నేను సిగ్గుతో 
చెప్పజాలకున్నానిని నుడువగా కొమరిత మాటలను తెలిసికొని భర్తతో 100 


ధరణీదేవి :- 
పూజ్యుడా! మనకు శుభము చేకూరవలెనన్న ఆలశింపక యథా + 
వివాహమును జరిపింపుమిని యడుగగా 101 


182 


91/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


రాజా ;- 


తస్మై దాస్యామి కృష్ణాయ శ్రీనివాసాయ ధీమతే ॥ 102 


ఇత్యాశ్వాస్య సుతాం రాజా పుత్రమిన్షనికేతనమ్‌ । 
(ప్రేషయామాసరాజేన్ట! గుర్వానయనకాబ్దయా ॥ 108 


విలిఖ్య పత్రికాం రాజా పుత్రీ కల్యాణసూచికామ్‌ । 
సమేషయామాస తదా స్వపు త్రేణ వియన్నృప! ॥ 104 


వియన్నృపాజ్ఞయా ధరాతలం ప్రతి బృహస్పత్యాగమనమ్‌ 
స గత్వా వాయువేగేన చన్దాంశత్వాత్తు భూమిప । 
అవన్దతా9_నన్దపూర్ణో గురుమిన్రస్య చ క్షణాత్‌ ॥ 105 


స పత్రం రాజపుత్రఇ్బ సమాలోక్యాగతం గురుః | 
ప్రతిష్టాప్యాసనే తబ్బు తేనానీతాం తదా శుభామ్‌ ॥ 106 


పపాఠ చ మహారాజ! పత్రికాం శుభసూచికామ్‌ । 

తత్రణాదాగమద్రాజన్‌! రాజానం స పురోహితః ॥ 107 
ప్రాప్తం పురోహితం దృష్ట్వా కృత్వార్పాం విధిపూర్వకమ్‌! 

కాలోచితం వాచయిత్వా వందమాన ఉవాచ సః । 

రాజాః- 


తవా జ్ఞయా కరిష్యామి వివాహం దుహితు ర్మమ ॥ 108 
శ్రీనివాసస్య సమృన్లో విదితస్య ప్రశస్యతే । 

కన్యార్థమాగతా సాధ్వీ విదితే గోత్రనామనీ ॥ 109 
తథా 9 పి తవ వాక్యేన వివాహం కర్తుముత్సహే । 


స రాజ్ఞో వచనం (శ్రుత్వా రాజానం ప్రత్యభాషత ॥ 110 


183 


92 


92 


శ్రీభవిష్యోత్తరపురాణే, నవమో9_ధ్యాయః 


రాజు ;- 

“శ్రీకృష్ణస్వరూపుడగు శ్రీనివాసునకే తన నొసంగెదనిని పుత్రిక యగు పద్మావతి 
నూరడించి యింద్రుని భవనమునకు తన పుత్రుని 102 
బృహస్పతిని తోడ్తెచ్చుటకై పంపించును. 103 


తన పుత్రిక కల్యాణమును సూచించు శుభలేఖను కూడ వ్రాసి పంపెను. 104 


ఆకాశరాజాజ్ఞచే బృహస్పతి భూమిపైకి వచ్చుట 
రాజవుత్రుడును చంద్రుని యంశమున నవతరించిన వాడగుటంజేని 


వాయువేగముతో నేగి దేవేంద్రునకును గురువగు బృహస్పతికి వందన 
మాచరించెను. 105 


బృహస్పతి శుభలేఖను గొనివచ్చిన రాజపుత్రుని గాంచి యాతనిని ఆసనమున 
కూర్చుండజేసి ఆతడు తీసికొనివచ్చిన శుభమును సూచించు 106 


శుభలేఖ చదివి వెంటనే పురోహితునితో గూడి ఆకాశరాజు వద్దకు అరుదెంచెను. 


రాజు ;- 

రాజు బృహస్పతికి యథావిధిగా పూజలనొనర్చి సమయాను సారముగా నాతిథ్యము 
నొసంగి పత్రికను చదివించి నమస్క రించుచు తమ యాజ్ఞ అయినచో నా 
కుమార్తెకు వివాహమును జరిపింతును. 108 


సర్వలోకవిదితుడైన శ్రీనివాసుని సంబంధము చాలా యుత్కృష్టమైనదేకదా! ఈ 
వకుళమాలిక కన్నియ నరయుటకై వచ్చినది. గోత్రము పేరులు తెలిసినవి. 109 


అయినను మీ ఆజ్ఞ అయిన నే వివాహముచేయుట కిష్ట పడుదునిని సవినయముగ 
పలుకగా, 110 


184 


92/61 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
దురుః- 
సఫలం వృక్షమాడ్రిత్య 2:32 బహవో భువి । 
తథా వయజ్బు జీవామః తవ భాగ్యావలమ్బినః ॥ 
అహం కదాచిదేవాత్ర సమాగచ్చామి భూతలమ్‌ । 
న జానామి తతస్సమ్యక్‌ శుక ఆ(్రితవాన్‌ సదా ॥ 


స జానాతి మహారాజ స్థితిమేతస్య శాంర్లిణః । 


అతైవోత్తరదిగ్భాగే పబ్బుక్రోశమితే నృప! ॥ 


శుకో౭_స్పి వ్యాసతనయః శ్రీనివాసపరాయణః । 
తమాహ్వయ మహారాజ! శీఘ్రం తే పృథివీపతే! I 
స వక్ష్యత్యాత్మనః సౌఖ్యం వృత్తాన్తం తస్య చాదితః ॥ 


బృహస్పత్యుక్యా వియన్నృపకృతశుకాహ్వానమ్‌ 
ఏవముక్తో कु గురుణా భ్రాతరం బ్రాహ్మణ ప్రియమ్‌! 
సన్టిదేశ మహారాజ! శుకాశ్రమమరినమః ॥ 


స గత్వా వాయువేగేన రథేనాదిత్యవర్చసా । 
ధ్యానయోగాదుత్థితం తం దృష్ట్వా శుకమువాచ హ ॥ 
తొణ్జమాన్‌ య 

శృణు తాపసశార్జూల! వచనం రాజభాషితమ్‌ । 
పద్మావతీ వివాహార్హా సమ్బన్నా గురుపూజితా ॥ 


శ్రీనివాసాయ తాం కన్యాం ప్రదాతుం కాజ్బతే నృపః । 
యుక్తాయుక్తవిచిన్తాయై గురుమాహూతవానపి ॥ 


తదర్ధమేవ చాద్య త్వాం సమాహ్వయతి భూమిపః । 
యుక్తాయుక్తే విచిన్యాథ లేఖితుం శుభపత్రికామ్‌ ॥ 


185 


112 


113 


114 


115 


116 


117 


118 


119 


93 


93 


శ్రీభవిష్యోత్తరపురాణే, నవమో౭_ ధ్యాయః 


భూమిపై ననేక ప్రాణులు పండ్లతో గూడిన వృక్షము నాశ్రయించి బ్రతుకుచున్నట్లే 
మేమును నీభాగ్యముపై ఆధారపడి బ్రతుకువారముకదా! 111 


నే నపుడపుడుగనేభూతలమునకు వచ్చుచున్నాను గాన నాకీ విషయము బాగుగా 
తెలియదు. శ్రీ శుకయోగీంద్రుడిటనే యుండుటంజేసి యాతడు శ్రీనివాసునిగూర్చి 
బాగుగా నెజుంగును. 112 


ఇచ్చటనుండి ఉత్తర దిక్కుగా నైదు క్రోశుల దూరమున 113 


నివాసునియందమిత భక్తి కలిగి వ్యాసమౌనీంద్రుని పుత్రుడగు శుకుడు 
వసించుచున్నాడు. ఆతనిని వెంటనే పిలువ బంపుము. ఆతడు నీ శ్రేయస్సును 
నివాసుని వృత్తాంతము నంతను నీకు మొదటినుండియు తెలుపునని పలికెను. 


(© ९9 (© 


బృహస్పతి చెప్పగా ఆకాశరాజు శ్రీ శుకయోగీంద్రుని పిలచుట 
బృహస్పతి మాటలను శిరసావహించి బ్రాహ్మణులయందు గౌరవముగల 
సోదరుడగు తొండమానును శుకాశమమునకు పంపించెను. 115 


ఆతడు సూర్యునివంటి తేజస్సుగల రథముపై వాయువేగముతో వేగి ధ్యానయోగము 
నుండి లేచియున్న శుకుని సేవించి 116 


తొండమానుడు :- 
మునీంద్రా! ఆకాశరాజు మీతో చెప్పుమనిన వార్తను వినుము. సజ్జనులచే 
పూజింపబడు పద్మావతి వివాహమునకు తగిన వయస్సు కలదాయెను. 117 


ఆమెను శ్రీనివాసున కొసంగవలెనని రాజభిలషించు చున్నాడు. మంచిచెడ్డల 


నరయుటకు బృహస్పతిని పిలిపించెను. 118 

మిమ్ములనుకూడ నందులకే రాజు పిలచుచున్నాడు. మీరు మంచిచెడ్డల నారసి 

శుభలేఖను వ్రాయవలెను గాన 119 
186 


93/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
అవకాశజణ్బ్చ కృత్వాలి_ ద్య గచ్చ తన్నగరీం ప్రతి । 
ఏవముకో మహీదేవ! మహీపాలేన భూమిప! ॥ 
స సమృమాత్‌ సముత్థాయ వ్యభ్రమద్విభ్రమన్నివ । 
భిన్దన్‌ కమణ్ఞలుం రాజన్‌! ఛిన్షన్‌ కృష్ణమృగత్వచమ్‌ ॥ 


విచ్చిద్య మణిమాలాశ్చ స ననర్త మహామునిః । 

ముహూర్తమిత్ధం రాజేన! తద్బుద్ధిరవశం గతా । 
=> ® [न्न 

ఉవాచ పశ్చాద్రాజానం కార్డ ద్వైపాయనిర్మునిః ॥ 


శ్రీశుకః- 


సాధూదితం వాక్యముదారవిక్రమ! త్వయా హరేర్వేజ్మటశైలవాసినః । 


కన్యాప్రదానం పురుషార్థసాధనం సమస్తలోకస్య పవిత్రకారకమ్‌ ॥ 


ఆకాశరాజధిషణౌ శ్రీనివాసకృపాబలాత్‌ । 
మహాదానపరావిత్ధం భూయాస్తాబ్బు దినే దినే ॥ 


ఇత్యాశిషా ప్రశస్యాథ పద్మతీర్ధేలి_ వగాహ్యచ। 
కృత్వా మాధ్యాహ్నికీం अ) త్యక్త్వా జీర్షోపబర్హణమ్‌ ॥ 


స నవాని కుశాగ్రాణి నికృత్య మునిసత్తమః । 
కిరీటం బన్గ్థయిత్వా తైః = ॥ 


కవచం కల్పయామాస కుశాగైః కుసుమైస్తదా । 
తులసీమణిమాలాభిః కణ్ఞకర్ణవిభూషితః ॥ 


ఆపాదలమ్బికృష్ణత్వ క్కవచైస్సమలజ్కృత:ః । 
అశ్వయానే£_ ధిరోప్యైనం నినాయ స నృపానుజః ॥ 


తమాయాన్తం మునిం దృష్ట్వా చతురబ్గబలాన్వితః I 
పురోహితం పురస్కృత్య కుశమూలఫలోదకైః ॥ 


187 


120 


121 


122 


123 


124 


125 


126 


127 


128 


129 


94 


94 


శ్రీభవిష్యోత్తరపురాణే, నవమో9_ధ్యాయః 


మీరవకాశమును కల్పించుకొని మా నగరమునకు రావలయునని వార్త నందీయగా 


120 
శ్రీ శుకయోగీంద్రుడు సంభ్రమముతో దిగ్గునలేచి గిరగిర తిరుగనారంభించెను. 
కమండలమును ్రద్దలుకొట్టను. కృష్ణాజినమును చింపివైచెను. 121 


మణిమాలికలను త్రెంపివెచుచు నాట్యమొనరించుచు నొక క్షణకాలము తన 
శరీరమును మరచి తదనంతరము రాజు సోదరునితో 122 


శ్రీ శుకుడు :- 
మహాబలశాలీ! నీవు మంచిమాటను తెలిపితివి. శ్రీ వేంకటా చలనివాసియగు 
శ్రీనివాసునకు నీవు కన్నియ నొసంగుట పురుషార్థప్రదము. సకలలోకములను 
పవిత్ర మొనరింపజాలి యున్నది. 123 


శ్రీనివాసుని కృపావిశేషముచే ఆకాశరాజ, బృహస్పతు లిరువు రును గొప్పదాతలై 
దినదినప్రవర్ధమానులై విలసిల్లుదురుగాక 124 


అని ఆశీర్వదించి పద్మతీర్థమున స్నానమాచరించి మధ్యాహ్న సంధ్యావందనము 
నొనరించి చినిగిన పైపంచెను వీడి 125 


క్రొత్త దర్భలను కోసికొని వాటితో తలపాగను చేసికొని తలపైనిడికొని 126 


దర్భలతోను, పూవులతోను కవచమును నిర్మించుకొని, తులసీ పూసల మాలికలను 
గూర్చి కంఠమును చెవులకు అలంకరించుకొని 147 


పాదములవరకు [వేలాడు కృష్ణాజినము చెట్టుపట్ట మొదలగు కవచములచెే 

విభూషితుడై ప్రయాణమునకు సంసిద్దుడుకాగా రాజ సోదరుడాతనిని గుజ్బముపై 

నెక్కించుకొని తీసికొనివెళ్ళిను. 128 

వచ్చుచున్న మునినిగాంచి ఆకాశరాజు రథ, గజ, తురగ, పదాతీబలములతో 

గూడి పురోహితుని ముందిడుకొని కుశమూల ఫలములను నీటిని తీసికాని 129 
188 


94/51 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
అభియాతస్తదా రాజా సనోషం (ప్రాప సా పురీ । 
యానాదుత్తీర్య రాజేన! సాష్టాజ్ఞం ప్రణిపత్య తమ్‌ । 
గజమారోప్య నగరీం సపురోహిత ఆనయత్‌ ॥ 130 


నికేతనాన్తర్భవనే నివేశ్య నిధిం మునీనాం ప్రవరం స రాజా । 
సమూజయామాస విధానవిత్తమో విద్యాగురుం జ్ఞానగురుజ్బ నత్వా 11131 


రాజా- 

తాపసం పరిపప్రచ్భ కన్యార్థం ధిషణాగ్రతః । 

పద్మావతీం ప్రదాస్యామి భవద్భ్యామనుమోదితః । 

శ్రీనివాసాయ కృష్ణాయ నిశ్చితో హి మయా వరః ॥ 132 


స తద్వచన మాకర్ణ రాజానం రాజసత్తమ! । 


శుకో౭_బ్రవీద్గిరం పుత్రీ కారణాత్మరుణాన్వితః ॥ 133 

శ్రీశుకః- 

మా కురుష్వ మహారాజ! సన్దేహం దానకర్మణి | 

८३० సి త్వం మహీపాల! కులం పావనతాం గతమ్‌॥। 134 

పితరస్తు దివం ప్రాప్తాః నాత్ర కార్యా విచారణా । 

కిం ९९००० చరితం పుణ్యం పూర్వజన్మని భూమిప! ॥ 135 

భగవానరవిన్నాక్షః శ్రీనివాసః సతాం గతిః । 

జామాతృత్వం సమాపన్నః తస్మాన్నాస్తి తవాధికః ॥ 136 

విలమ్బో నైవ కర్తవ్యః శుభం శీఘ్రం విధీయతామ్‌ । 

వయం ధన్యాః కృతార్ధాః सथ తవ సజ్లేన భూమిప! ॥ 137 

వయన్తు తపసా9_ 9 _రాధ్య కనమూలఫలాశనాః I 

సర్వసబ్గం పరిత్యజ్య న పశ్యామో౭ి_త్ర తం విభుమ్‌॥। 138 
189 


95 


95 


శ్రీభవిష్యోత్తరపురాణే, నవమో9_ధ్యాయః 
ఎదురేగెను. పట్టణవాసులందరును సంతసించిరి. రాజు తన వాహనమునుండి 
దిగి శుకయోగీంద్రునకు సాష్టాంగముగా నమస్మరించి ఏనుగుపై నెక్కించుకొని 
తన పట్టణములోనికి తీసికొనివెళ్ళెను. 130 


విద్యలకును, విజ్ఞానమునకును గురువును, మునిశ్రేష్ణుడునగు శ్రీ శుకయోగీంద్రుని 
తన రాజభవనములోనికి గొనిపోయి యథాశాస్త్రముగా పూజించెను. 131 


రాజు ;- 

అనంతరము బృహస్పతి యెదురుగా శ్రీ శుకయోగీంద్రునితో తామంగీకరించినచో 
పద్మావతిని శ్రీకృష్ణస్వరూపుడగు శ్రీనివాసున కొసంగెదను. నేను వరుని 
నిశ్చయించుకొనియే యుంటినిని పలుకగా 132 


శ్రీ శుకయోగీంద్రుడు రాజుతో - రాజా! నీవు నీ పుత్రికయందలి వాత్సల్యముతో 


శ్రీ శుకుడు :- 
శ్రీనివాసునకు నీ కన్నియ నొసంగు విషయమున సందేహింప వలదు. నీవిట్టి 
కృత్యముచే ధన్యుడవైతివి. నీ కులము పవిత్రమైనది. 134 


నీ పితృదేవతలు స్వర్గమున కేగెదరు. నీ వీ విషయమున సందేహింపవలదు. నీవు 
పూర్వజన్మమున నెద్దియో మహా పుణ్యకార్యము నాచరించితివి. 135 
పుండరీకాక్టుడగు శ్రీనివాసుడు నత్సురుమషులకు (ప్రావ్యమైనవాడు. నీ 
కట్టి వాడల్లుడగు టంజేసి నిన్ను మించినవాడు కానరాడు. 136 


ఆలశింపక వెంటనే శుభకార్యము నొనరింపుము. నీ స్నేహముచే మేము ధన్యులము, 
కృతార్ధులమైతిమి. 187 


మేము కందమూల ఫలముల భుజించుచు, నన్నిటి యందు నాశను వీడి 
తపమాచరించియు భగవంతుని కానజాల కున్నాము. 138 


190 


95/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
జతేస్తవ పశ్యామః శ్రీనివాసం (శ్రియాయుతమ్‌ । 


స 

౧ => 
సజ్ఞతి స్తవ భద్రా నో౭_భవజ్ఞన్మని జన్మని ॥ 189 
ఏవం తముక్త్వా రాజర్షిం తూష్టీమాస స తాపసః । 
శుకవాక్యం తతః (శ్రుత్వా స రాజాల_9_నన్దనిర్భరః ॥ 140 


వైయాసకేర్వచః శ్రుత్వా ప్రశశంస ప్రజాపతిః । 
మన్యే కృతార్థమాత్మానం వ్యాసపుత్ర నమో౭_స్తు తే ॥ 141 


గహాణాజ్బ గతిస్తాత తయోర్యోగో విచిన్త్యతామ్‌ । 
బుక్షయోగం గోత్రయోగం పశ్య విప్ర బలాబలమ్‌ ॥ 142 


ఇతి రాజ్ఞో వచః శ్రుత్వా సురాచార్యః సస్యమృమమ్‌ । 
ఛాయాశాస్తవిధానజ్ఞో వకుళాం వాక్యమబ్రవీత్‌ ॥ 148 


గురుకృత పద్మావతీ శ్రీనివాస వివాహయోగాద్యానుకూల్యవిచారః 
బ్యవాస్పతిః :- 
గోత్రం శ్రీవేజ్మటేశస్య తన్నామా౭_చక్ష్వ భామినిః । 
నక్షత్రఇ్బు వరారోహే కథ్యతామితి చాబ్రవీత్‌ 
సా తస్య వచనం (శ్రుత్వా 8) త్కోపాన్వితా౭_ బ్రవీత్‌ ॥ 144 
వకుళా : ~ 
బ్రాహ్మణా స్సత్యసమృన్నాః కలౌ మిథ్యా ప్రవాదినః । 
జాననోత_ పి మహారాజ! న వదన్తి హితాహితమ్‌ ॥ 145 
శ్రీశుకః- 
అవిశ్వాసశ్చ విప్రేషు క్షత్రియాణాం వరాననే! । 
ధర్మోల_ప్యధర్మతామేతి హ్యధర్మో ధర్మతాం గతః॥ 146 


తస్మాత్త్వయా మహాభాగే! కథనీయం హితాహితమ్‌ । 
నక్షత్రం శ్రవణం తస్య గోత్రం వాసిష్టసంజ్ఞకమ్‌ ॥ 147 


191 


96 


96 


శ్రీభవిష్యోత్తరపురాణే, నవమో9_ధ్యాయః 


నీ స్నేహముచే లక్షి దేవితో గూడిన శ్రీనివాసుని గాంచగలుగు చున్నాము. నీ 
సాంగత్యము మాకన్ని జన్మలయందును మంగళప్రదమై యొప్పునుగాక 139 


అని పలికి మిన్నకుండగా రాజు మిక్కిలి సంతసించుచు 140 


శ్రీ శుకయోగీంద్రుని స్తుతించుచు మహాత్మా! నేను కృతార్థుడనైతిని. నీకు 
నమస్కారము. 141 


గ్రహముల సంచారమును, గ్రహయోగమును, నక్షత్ర యోగ మును, గోత్ర 
ఆనుకూల్యతను, గోత్రముల బలాబలముల ను విచారించుడు. 142 


అని పలికినంతనే జ్యోతిశ్చాస్తము నెటింగిన బృహస్పతి తొట్రుపాటుతో 
వకుళాదేవిని చూచి 143 


బృహస్పతి పద్మావతీ శ్రీనివాసుల వివాహమును అనుకూలతను విచారించుట 
బ్యవాస్పతి :- 


వకుళాదేవీ! శ్రీ వేంకటేశుని గోత్రమేమిటి? ఆతని పేరేమి? ఆతని నక్షత్రమేమి? 
యని యడిగెను. వకుళ యాతని మాటలకు కొంచెము కోపించి 144 


వకుళమాలిక :- 

“కలియుగమున బ్రాహ్మణులు బలాధ్యులై అసత్యములనే యాడుచుందురు. 
మంచిచెడ్డల 2९800069 మాటలాడర”ని కఠినముగాపలికెను. 145 
శ్రీ శుకుడు :- 


ఆ మాటలకు శుకయోగీంద్రుడు - కలియుగమున రాజులు (బ్రాహ్మణులను 
నమ్మజాలరు. ధర్మ మధర్మముగాను, అధర్మము ధర్మముగాను పరిణమించును. 146 


కావున నీవు మంచిచెడ్డలను తెలుపవలెను. అనినంతనే వకుళమాలిక- శ్రీనివాసుని 
నక్షత్రము శ్రవణము, గోత్రము వాసిష్టము. 147 
192 


96/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


వకుళా : - 
ఊచుః పురాతనా మత్స్య కూర్మకృష్ణాదిరూపిణః I 
గోత్రమత్రేర్మహాభాగః నక్షత్రం మృగశీర్షకమ్‌ ॥ 


సీతాసత్యాదిరూపాయాః పద్మావత్యా విదుర్చుధాః । 
ఉభయోర్వచనం (శ్రుత్వా గురుర్యోగం విచిన్య సః । 
హర్నోద్రిక్త్మమనా భూత్వా సత్యమాహ మహామతిః ॥ 


నాడీకూటం విశేషేణ సూత్రకూటం విశేషతః । 
యోనికూటం చానుకూలం గ్రహాశ్చ శుభదర్శనాః ॥ 


సర్వం విచార్య భూపాలః స్వార్థభావం సమాగశితః । 
సమ్మన్ష్య బన్ఫుమిత్రాద్యైః కన్యాదానం కురు ప్రభో! ॥ 


ఏవం గురువచః (శ్రుత్వా విచార్యాలి శు విచక్షణః । 
భక్తా పరమయా రాజా స్వార్యభావం సమాగ్రితః ॥ 


జ్ఞాతిబాన్సవసమృన్టి సుహృన్మిత్రజనైర్యుతః । 
ఇ థి ధి <~ 
మన్రం చకార రాజేన! కన్యాదాననిమిత్తకమ్‌ ॥ 


తే సర్వే బన్గువరాశ్చ రాజానం ప్రత్యపూజయన్‌ । 

[| [१ 
సభాజ్బ కారయామాస రత్నసింహాసనే స్థితః ॥ 
వాచయిత్వాల థ పుణ్యాహం కన్యానిశ్చయకారణాత్‌ । 
తామ్బూలం దక్షిణాం చాదాత్‌ పూజయిత్వా గణాధిపమ్‌। 
భుజముద్ధృత్య రాజేన్టః సభామధ్యే వచో౭_బ్రవీత్‌ ॥ 
రాజా- 
పద్మావతీం ప్రదాస్యామి శ్రీనివాసాయ శార్తిణే । 
యూయం బన్ఫుగణాశ్చాత్ర దయాం కురుత మాం ప్రతి॥ 


193 


148 


149 


150 


151 


159 


153 


154 


155 


156 


97 


97 


శ్రీభవిష్యోత్తరపురాణే, నవమో౭_ ధ్యాయః 


వకుళమాలిక :- 
శ్రీనివాసుని యవతారముకంటె ముందునుండు మత్స్య కూర్మ కృష్ణావతారములలో 
యున్నవని పూర్వులు చెప్పుదురు. 148 


అట్లే छ సత్యభామాది యవతారములను ధరించి పద్మావతిని గూర్చియు నత్రి 
గోత్రమును, మృగశిరా నక్షత్రమునే చెప్పుదురు. అని పలుకగానే బృహస్పతి 
సంతుష్టాంతరంగుడై సత్యమునే వచించుచు 149 


విశేషించి నాడీకూటము, సూత్రకూటము, యోనికూటము కూడా చాలా 
అనుకూలంగా ఉన్నవి. (గ్రహాలన్నీ శుభస్థానాల్లో ఉండి శుభ ఫలితములనే 
సూచించుచున్నవి. 150 


రాజా! నీ వంతయును చక్కగా నాలోచించి నీ మంచి చెడుగులను చక్కగా నెలింగి 
నీ బంధుమిత్రులతో విచారించి కన్యాదానము నొనరింపుమిని 151 


తెలిపినంతనే రాజు వెంటనే ఆలోచించి మిక్కిలి భక్తిగలవాడై తనకు స్వాభావికమైన 
సద్భావముతో 152 


జ్ఞాతులు, బంధువులు, భిన్నవయస్ములై హితమును కోరువారును, సమవయస్ములై 
మేలును కోరువారుగను జనులతో గూడి పద్మావతీ కన్యాదానమునకై యాలోచన 
చేయసాగెను. 153 


బంధుజనులలందరును రాజును పూజించిరి. రాజు రత్నసింహాసనమున నుండి 
సభచేయించెను. 154 


కన్యాదానమును నిశ్చయించు నిమిత్తమై పుణ్యాహవచనమును గావించి గణాధిపతి 
యగు వినాయకుని పూజించి దక్షిణతో గూడ తాంబూలమునొసంగి చేతినెత్తి 


సభా మధ్యమున నిట్లుపల్మెను. 155 

రాజు :- 

శ్రీమన్నారాయణాంశ సంభూతుడగు శ్రీనివాసునకు పద్మావతి నొసంగెదను. 

మీరందరును నాయందు దయయుంచుడిని 156 
194 


97/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
ప్రతిజ్ఞామకరోదిత్సం కన్యార్దే వేజ్కటేశితుః । 
= థి ® 


స చోవాచ మహారాజో గురుం గురుజనప్రియః ॥ 157 
కిం కార్యం వద విప్రేన్ట! సజ్మల్పానన్తరం మయా । 

రాజానమబ్రవీద్రాజన్‌ అజ్లిరా దేవతాగురుః ॥ 158 
బ్యవాస్పతిః :- 


విలిఖ్య పత్రికాం రాజన్‌! శ్రీనివాసాయ విష్ణవే । 
విప్రం ప్రేషయ రాజేన! తస్యాగమనకారణాత్‌ । 


స్వగురోర్వాక్యమాకర్ణ రాజా గురుమభాషత ॥ 159 
రాజా :- 

కిం లేఖ్యం ప్రాకృతై ర్విద్వన్‌! అప్రాకృతశరీరిణః । 

తథా9 పి లేఖనీయం యత్‌ తద్దూహి గురుసత్తమః ॥ 160 


ఆకాశరాజవచనం [శ్రుత్వా గీప్పతిరాదరాత్‌ । 
లిఖిత్వా బోధయామాస రాజ్ఞస్తస్య మహాత్మనః ॥ 161 


గురూపదిష్టమార్గేణ విలిలేఖ స పత్రికామ్‌ । 

అప్రాకృతాయ నిత్యాయ సచ్చిదాననమూర్తయే ॥ 162 
శ్రీనివాసం ప్రతి వియన్చృపలిఖిత వివాహ పత్రికా ప్రకారః 

స్వత న్రాయా ద్వితీయాయా నన్తరూపాయ = । 

భక్తిప్రియాయ భక్తెక వేద్యోపాదేయరూపిణే ॥ 163 

దేవాధిదేవపూజ్యాయ బ్రహ్మపూజ్యాయ విష్ణవే । 

శ్రీనివాసాయ కృష్ణాయ వేజ్మటాచలవాసినే ॥ 164 


సాజైః సర్వైశ్చ వేదాద్యైః ఆగమైః సపురాణకైః । 
అవేదితానన్తగుణకర్మడే శ్రీధరాయ తే ॥ 165 


195 


98 


98 


శ్రీభవిష్యోత్తరపురాణే, నవమో9_ధ్యాయః 
శ్రీనివాసునకు కన్యక నొసంగుటకై ప్రతిజ్ఞ నొనరించి బృహస్పతితో పెద్దలకు 
५ छः యట 


ప్రియమగు నా యాకాశరాజు 157 
బ్రాహ్మణోత్తమా! ఈ సంకల్పము చేసిన పిమ్మట నేనేమి చేయవలెనిని యడిగెను. 
అంత దేవగురువగు బృహస్పతి 158 
రాజా! విష్ణుస్వరూపుడగు శ్రీనివాసుని వేంచేయమని బ్రాహ్మణునకు శుభలేఖను 
వ్రాసియిచ్చి పంపుమిని చెప్పగా రాజు 159 
రాజు ;- 


గురువర్యా! దివ్యశరీరధారియగు శ్రీనివాసునకు నావంటి ప్రాకృత జనులేమని 
వ్రాయవలెను? అయినను వ్రాయవలసిన దాని నాజ్ఞాపింపుడిని ప్రార్ధింపగా 160 


ప్రాజ్ఞుడగు బృహస్పతి తాను వ్రాసి రాజునకు తెలుపగా 161 


బృహస్పతి యుపదేశానుసార మాకాశరాజు పత్రిక నిట్లు వ్రాసెను. 162 


ఆకాశరాజు శ్రీనివాసునకు లగ్నపత్రికను వ్రాసిన విధమును వర్ణించుట 
దివ్యమంగళ విగ్రహస్వరూపుడును, సనాతనుడును, సచ్చిదానంద స్వరూపుడును, 
స్వతంహ్రుడును, సాటిలేనివాడును, అనేక రూపములు కలవాడును, శార్‌జ్ఞమును 
ధరించినవాడును, భక్తికి వశమగువాడును, భక్తిచే మాత్రమే తెలియదగిన 
పొందదగిన స్వరూపము గలవాడును, 163 


దేవాధిదేవులచేత పూజింపబడినవాడును, బ్రహ్మచే పూజింప బడినవాడును, 
సర్వవ్యావియు, శ్రీనివాసుడును, కృష్ణుడును, శ్రీ వేంకటాచలమున 
నివసించువాడును, 164 
అంగములతో గూడిన సకల వేదాదులచేతను, ఆగమముల చేతను, పురాణముల 
చేతను గూడ తెలియబడని యసంఖ్యాక గుణచేష్టితములు కలవాడును, శ్రియః 
పతియగు నీకు 165 


196 


98/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
ఆశీర్వాదం కరిష్యామి బన్ఫుత్వాత్తే సురోత్తమ! । 
త్వత్సాదపద్మసంవీక్షా కామ ఆకాశనామకః ॥ 


త్వదాశ్రయం సమాకాంక్షన్‌ లేఖయామ్యద్య మాధవ! । 
స్రీపుత్ర భ్రాతృభిః సాకం సర్వే కుశలినో వయమ్‌ ॥ 


త్వదనుగ్రహమాత్రేణ వసామో9_ (త్ర హరేః పురే । 
సర్వేషాం భవతాం క్షేమం పత్రద్వారా నిబోధయ ॥ 


చైత్రశుక్షత్రయోదశ్యాం ఏతత్పత్రం విలిఖ్యతే । 
కన్యాం పద్మావతీం తుభ్యం దాస్యామీతి మతిర్మమ ॥ 
తామబ్లీకురు గోవిన్ద! వివాహవిధిపూర్వకమ్‌ । 
శుకో వేత్తి గురుర్వేత్తి హృదయం మమ సర్వతః ॥ 


మా కురుష్వాత్ర సన్దేహం కన్యార్థం పురుషోత్తమ! । 
వైశాఖశుక్షదశమీ భృగువారే శుభే దినే ॥ 


బన్ఫుభిః సహ సమ్రాష్య మాముద్ధృత్య గణైః సహ । 
హర్షేణ పాణిగ్రహణం కర్తవ్యం మే మనోగతమ్‌ ॥ 


అధికం లేఖనీయం తే కిమస్తి పురుషోత్తమ! 
శుకోవదతి యత్సత్యం తత్సర్వం కురుకేశవ! ॥ 


ఇత్యాశిషః సన్తు మహానుభావ! 

తే సమస్త కళ్యాణ గుణార్లవ! ప్రభో! । 
నిత్యాయ సత్యాయ సుఖస్వరూపిణే 
సమస్తలోకప్రభవే మహాత్మనే 11 


197 


166 


167 


168 


169 


170 


171 


172 


178 


174 


99 


99 


శ్రీభవిష్యోత్తరపురాణే, నవమో౭_ ధ్యాయః 


మన బాంధవ్యముచే (తాను మామయు శ్రీనివాసు డల్లుడగు నగుటచే) నాశీర్వాదము 
నొనరించుచున్నాను. నీ చరణకమల దర్శనోత్సుకుడనగు నా పేరం 
ఆకాశరాజందురు. 166 


నీ బంధుత్వమును కోరుచు నే నిపుడీ లేఖను వ్రాయుచున్నాను. మేము మా 
కళత్ర పుత్ర భ్రాత్రలతో క్షేమముగానున్నాము. 167 


నీ యనుగ్రహముచే నీ నారాయణపట్టణమున నివసించు చున్నాము. మీ అందరి 
క్షేమమును లేఖామూలమున తెలుపగోరెదము. 168 


చైత్రశుక్షత్రయోదశిరోజున ఈలగ్నపత్రికను వ్రాయుచున్నాము. పద్మావతియను 
కన్యను నీకీయవలెనని నా సంకల్పము. 169 


నా కన్యను పరిణయపూర్వకముగా నంగీకరింపుము. నా మనస్సు నన్నివిధములుగా 
శ్రీ శుకయోగీంద్రుడును, బృహస్పతియు తెలియజాలుదురు. 170 


కన్నియను గుటించి సందియమొందవలదు. వైశాఖ శుక్ల దశమీ శుక్రవారమున 
171 


బంధువులతోను పరివారముతోను నరుదెంచి నన్ను తరింపజేసి సంతోషముతో 
పద్మావతిని పరిణయమాడి నా యభీష్టమును నెరవేర్పుము. 172 


పురుషోత్తమా! నీకు ఎక్కువగా వ్రాయవలసినది ఏమున్నది? కేశవా! శుకమహర్షి 
పలికెడిదంతయు సత్యము. కావున ఈ విధముగా చేయుము. 173 


పరమ పూజ్యస్వభావా! సకల కల్యాణగుణనిధే! సనాతన పురుషుదవు. సత్య 
స్వరూపుడవు. సకల చరాచరాత్మక జగత్సృష్టి కర్తవు. మహాత్ముడవగు నీ కివియే 
అనేకములగు నాశీస్సులు. పురుషోత్తమా! నీకు ఎక్కువగా వ్రాయవలసినది 
ఏమున్నది? కేశవా! శుకమహర్షి పలికెడు దంతయు సత్యము. కావున ఆ విధముగా 
చేయుము. 174 


198 


99/61 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


ఇత్థం లిఖిత్వా వరపత్రికాం శుభాం ఆకాశరాజో జగదీశసన్నిధిమ్‌ । 
సమ్వ్చేషయామాస శుకం మహాన్తం సపుత్రమిత్రః సహబాన్ధవానుగః ॥ 175 


క్రోశమాత్రముపాగమ్య శుకం వచనమబ్రవీత్‌ । 
యేన కేన ప్రకారేణ తస్య చిత్తం వశీకురు ॥ 176 


అయుతం స్వర్ణలక్షం వా కోటిం వా౭_ర్చుద మేవ వా! 
దాస్యామి ద్రవ్యనిచయం నాత్ర కార్యా విచారణా ॥ 
ఏవ ముకో మహీదేవో గతః శేషాచలం ప్రతి ॥ 177 


మధ్యంగతే దీప్తకరే మహాత్మా 
సమాగతస్తత్ర శుకస్సళిష్యః । 
హరేర్దనన్యాలి నుగతో విరాగీ 
తద్దర్శనాహ్లాదగతాధ్వశేషః ॥ 178 


అమ్బామవీక్ష్య చాయాస్తీం వేజ్కటాద్రిశిఖామణిః । 
మాతా చ నా౭_గతా కస్మా దితి చిన్తాపరో హరిః ॥ 179 


ఏతస్మిన్నేవ కాలే తు కృష్ణదై పైసాయనాత్మజమ్‌ I 
దదర్శ సశిరః పాణిం కృతకార్యవినిశ్చయమ్‌ I 


శుకం ప్రాహ స్మ कडि వ చాసనాదుత్ధితో హరిః ॥ 180 
శ్రీనిలానః- 

కార్యం మదీయం విపేన్ర! పక్వం వా౭£_పక్వమేవ వా। 

కార్యం తవ = పక్వమేవ న సంశయః ॥ 181 


శుభం వాక్య మితి (శ్రుత్వా దణ్బవత్పణతం భువి । 
సమాలిజ్ఞ్య్య శుకం కృష్ణో! భక్తా హర్షవశం గతః ॥ 182 


199 


100 


100 


శ్రీభవిష్యోత్తరపురాణే, నవమో9_ధ్యాయః 


అని యిట్లు లగ్నపత్రికను వ్రాసి పరమ పూజ్యుడగు శ్రీ శుకయోగీంద్రుని శ్రీనివాసుని 
వద్దకు పంపుచు పుత్రులు, స్నేహితులు, బంధువులతో కూడి 175 


కోశమాగత్ర దూరమువరకేగి శ్రీ శుకునితో “యే విధముననైనను శ్రీనివాసుని 
మనమును వశపరచు కొనుము. 176 


పదివేలు నూరువేలు బంగారమునుకాని కోటి, పదికోట్ల ధనమునుగాని, 
యీయగలను, ఈ విషయమున సందేహింపవలదిని చెప్పెను. 177 


విరాగియగు శ్రీ శుకయోగీంద్రుడు మహాత్ముడగు చండకిరణు డాకాశమధ్య 
భాగమునకు రాగా (అపరాహమయమునకు) శిష్యులతో వేంకటాచలమునకేగి 
శ్రీనివాసుని జననియగు వకుళాదేవి వెంటరాగా శ్రీనివాసుని గాంచుటచే 
మార్గాయాస ముపశమింపగా శ్రీనివాసుని చెంతకేతెంచెను. 178 


శ్రీనివాసుడును వచ్చుచున్న తన తల్లిరాకను గమనింపక “తల్లియెందువలన రాలేద”ని 
విచారించసాగెను. 179 


ఇదే సమయమున తను వచ్చిన పనిని నిర్వహించుటలో నిశ్చయమును 
సూచించునటుల శిరమున కరమునిడి వచ్చుచున్న శుకయోగీంద్రుని గాంచి భక్తితో 
తన పీఠమునుండి లేచి 180 


శ్రీనిలాసుడు :- 

బ్రాహ్మణోత్తమా! నా పని సఫలమగునా? కాదా? యని యడిగెను. అంత శ్రీ 
శుకయోగీంద్రుడు - దయానిధే! నీ పని సఫలమైనది సందియములేదిని బదులు 
పలికి 181 
భూమిపై దండమువలె పడియుండి నమస్మరించు చున్న శుకయోగీంద్రుని 
శుభకరమగు వాక్యమును విని యాతని గట్టిగా ఆలింగన మొనరించుకొని భక్తితో 
పరమానందము నందెను. 182 


200 


100/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
అతిచిత్రచరిత్రాల త్మా శుకమాహ మహీపతే! । 
వదన్తి లోకా అన్ఫతాన్‌ సహస్రాన్‌ వివాహకామా నరజన్మనో యే । 
తే యాన్తి మద్దామ కిమత్ర వాచ్యం జగత్ముటుమృస్య వివాహకామే ॥ 
ह > 


నరో బిభర్తి స్వసుతం స్వభార్యాం స్వజనం గృహమ్‌! 
బ్రహ్మోణ్ణం భవనం విద్వన్‌! బ్రహ్మా మే నాభిసమృవః । 
యా లక్ష్మీర్మమ కల్యాణీ యే చాన్యే మమ చౌరసాః ॥ 


చతుర్నవతిలక్షాణి జీవాస్సన్తి హ్యసజ్ఞ్యకాః । 
ఏతేషాం రక్షణే బద్ధ దీక్షోత హం మునిసత్తమ ॥ 


మహాకుటువమృయుక్తస్య మమ కల్యాణకారణాత్‌ । 
యన్మిథ్యాభాషితం స్వామిన్‌! త్వయా9_ ద్య మునిసత్తమ! ॥ 
త్వత్కృతస్యోపకారస్య ప్రతిదాతుం న విద్యతే । 

తథా9_పి తవ దాస్యామి శరీరాలిజ్ఞనం మునే! ॥ 


మచ్చరీరాద్గరిష్టన్తు న విజానామి తే శుభమ్‌ । 
ఏవముక్స్వ్వా9_జ్ఞసజ్ఞణ్బ తస్యాదాత్‌ పురుషోత్తమః ॥ 


త్వత్పుణ్యస్యావధిర్నాస్తి మత్సబ్గస్తవపుణ్యజః | 
యథా త్వయా కృతం కర్మ తథా పూర్వం కపీశ్వరః ॥ 


సీత్రానిమిత్తం యః కర్మ కృతవాన్‌ మారుతాత్మజః । 
తస్మై ప్రాదాం మహీదేవ! సన్తుష్టః సహభోజనమ్‌ ॥ 
సత్యలోకాధిపత్యజ్బ సీతావార్తావలమ్మినే । 
తస్మాద్వరిష్టం తే కర్మ మునే! తాపసపుజ్జవ! ॥ 

201 


188 


184 


185 


186 


187 


188 


189 


190 


191 


101 


101 


శ్రీభవిష్యోత్తరపురాణే, నవమో౭_ ధ్యాయః 
మరియు మిక్కిలి విచిత్రమగు చరిత్రగల శ్రీనివాసుడు శ్రీ శుకునితో లోకులు 
ప్రపంచమునాక మనుష్యునకు వివాహ మొనరించు కోరికతో వేలకొలది 
యసత్యములను పలికినను నా పరమపదమును పొందుచున్నారు. అట్టితరి 
జగత్సృష్టికర్త యగు భగవంతుని వివాహము నాకాంక్షించు విషయమున 
నసత్యములాడినను నెట్టి దుర్గతియు కలుగజాలదు. 183 


మనుజుడు తన పుత్రుని తన భార్యను తన బంధుజనమును, గృహమును మాత్రమే 
భరించును. నాకు బ్రహ్మాండమే ఇల్లు. (బ్రహ్మ నా నాభికమలమునుండి పుట్టినవాడు. 
నాకు శుభ(ప్రదురాలగు లక్ష్మి భార్య. మిగిలిన నా కడుపున పుట్టిన 184 


తొంబదినాలుగు లక్షల జీవులు కలరు. అసంఖ్యాకములగు జీవకోటిని రక్షించుటకై 
నేను దీక్షను పూనియున్నాను. 185 


ఇల్లు గొప్ప కుటుంబముతో కూడిన నాకు కల్యాణ మొనరించుటకై నీ విపుడు 
పలికిన యసత్య భాషణలనాడి 186 


ఉపకారమొనర్చితివో దానికి ప్రత్యుపకారమొనర్చ శక్యము కాదు. అయినను నీకు 
దానికి ప్రతీకారముగా గాఢాలింగనము నొసంగెదను. 187 


నా శరీరముకంటె విలువగలిగి నీకు శుభావహ మగునదేది యును లేదని పలికి 
శ్రీ శుకయోగీంద్రుని గాఢముగా నాలింగనమొనర్చుకొని 188 


“మహాత్మా! Sy పుణ్యము నిరవధికమైనది. నా ఆలింగనము నీకు పుణ్యప్రదము. 
ఇట్లే మున్ను హనుమంతుడు 189 


సీతాన్వేషణకై చేసిన సహాయమునకై సంతసించి యాతనితో భుజించితిని. 190 


సీతాదేవియొక్క శుభవార్త నెరింగించుటచే నాతనిని సత్య లోకమున కధిపతిని 
గావించితిని. అంతకంటే నీ వొనరించిన కృత్యముత్కృష్టమైనది. 191 


202 


101/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


ఏవముక్తా సుభద్రాణి వాక్యాని వివిధాని చ । 
తతః ప్రోవాచ భగవాన్‌ కక్షే కిం భాతి భానువత్‌ ॥ 192 


శ్రీనివాససన్నిధా వియన్నృప(ప్రేషితశుకోక్తవివాహోదన్తః 
శ్రీశుకః :- 
రాజరాజేన లిఖితా పత్రికా పురుషోత్తమ! । 
ప్రోక్తం తవ మహాభాగ! పూర్వమేవాస్య కారణమ్‌ । 
ఇత్యుక్తస్సన్‌రమాకాన్తః పత్రికాం శిరసా దధా ॥ 193 


శ్రీనిలానః- 

కుశలీ వర్తతే రాజా భార్యా తస్య పతివ్రతా । 

భ్రాతా తస్య మహాభాగ! పుత్రస్తస్య విశాం పతేః ॥ 

శ్రీశుకః- 

సర్వన్తు కుశలం తస్య భగవాన్‌! భూతభావన! । 194 


= 


ఏవముక్తః పపాఠాథ పత్రికాం పురుషోత్తమః I 
పఠన్‌ హృష్టమనా భూత్వా వాచమూచే రమాపతిః ॥ 195 


వియన్నృపం ప్రతి శ్రీనివాసవిలిఖిత శుభపత్రికా 
పత్రికాలిఖ్యతే విప్ర! మయా9 9 కాశ నృపాయ చ । 
త్వద్వాచమనుసృత్యైవ రాజ్ఞః ప్రీతివిధాయికా ॥ 196 
తతః స పత్రం పురుహూతమిత్రం స్వయం లిలేఖాథ మహార్థసంయుతమ్‌ । 
అత్యన్తసంహృష్టమనఃప్రసూచకం కృష్ణావతారే ప్రతి రుక్మిజీమివ ॥ 197 


రాజాధిరాజపూజ్యాయ సుధర్మతనయాయ చ। 


నమో నమో9_తిభక్తైవ కృత్వేయం పత్రికా౭_ధునా॥ 198 


203 


102 


102 


శ్రీభవిష్యోత్తరపురాణే, నవమో9_ధ్యాయః 


అని యిట్లనేక మంగళవచనములను పలికి శుకయోగీంద్రా! నీ చంకలో 
సూర్యునివలె ప్రకాశించునదేమియని యడిగెను. 192 


శ్రీనివాసున కాకాశరాజు పంపిన 
వివాహ వృత్తాంతమును శుకుడు తెలుపుట 
శ్రీ శుకుడు :- 
పురుషోత్తమా! ఇది రాజేంద్రుడగు నాకాశరాజు పంపిన లగ్నపత్రిక. దీనికి 
కారణమును ముందే తెలిపితినిని తెలుపగనే శ్రీనివాసుడా పత్రికను శిరస్సుపై 
నుంచుకొనెను. 193 


శ్రీనిలాసుడు :- 

మరియు- ఆకాశరాజు క్షేమముగానున్నాడా? ఆతని పతివ్రత యగు భార్య 
కుశలమేకదా! © రాజచంద్రుని సోదరుడును, పుత్రుడును సుఖముగనున్నారుకదా! 
అని ప్రశ్నించెను. 194 


జగదీశ్వరా! అందరును కుశలముగనే యున్నారని శ్రీ శుకుడు బదులిడెను. 195 


శ్రీ శ్రీనివాసుడాకాశరాజునకు శుభలేఖను వ్రాయుట 
అంత శ్రీనివాసుడు శుభపత్రికను చదివి సంతుష్టాంతరంగుడై నేనాకాశరాజునకు 
లగ్నపత్రికను వ్రాయుచున్నాను. ఈ పత్రిక నీ మాటలననుసరించియే రాజునకు 
ప్రీతినొనగూర్చునని పలికి 196 


ఇంద్రుని మిత్రుడగు ఆకాశరాజునకు గొప్ప భావ యుక్తముగా నొకలేఖను మున్ను 
కృష్ణావతారమున రుక్మ్మిణీదేవికి వ్రాసినట్లు స్వయముగా తన సంతోషమును 


సూచించుచునిట్లు వ్రాసెను. 197 

రాజాధిరాజులచే పూజింపబడునట్టియు, సుధర్ముని తనయుడగు నాకాశరాజు 

అతి భక్తిభావముతో నమస్కరించి 198 
204 


102/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, తృతీయభాగే 
లిఖ్యతే శ్రీనివాసేన శుభవిజ్ఞప్తిగర్భిణీ । 
శ్రీమ ద్రాజాధిరాజేన్ద కిరీటాఘృష్టపాదుక! ॥ 199 


అస్మదృన్దువరేణాధ్య గురుపూర్ణ సమృద్దిమన్‌! 
సుధర్మతనయాకాశ నామ్నారి 9_శాసు సుకీర్తిమన్‌! ॥ 200 


నమో నమో౭_స్తు తే రాజన్‌! శ్రీనివాసస్య శార్హిణః । 
శ్రీనివాసేన బాలేన విజ్ఞప్తిః క్రియతే త్వియమ్‌ ॥ 201 


భవద్శిర్లిఖితం దృష్ట్వా సనోషో హ్యభవ న్మమ । 
వైశాఖశుద్దదశమీ భృగువారే మహోత్సవే ॥ 202 


అజ్లీకరోమి రాజేన! కన్యాం తవ విశాంపతే! । 
యథా పురా సాగరో మే కన్యాదానసుకీర్తిమాన్‌ ॥ 203 


తథా దత్వాతు మే కన్యాం భవేస్త్వం బహుకీర్తిమాన్‌ । 
యథా వై సాగరాన్‌ పూర్వాన్‌ కపిలేన నిపాతితాన్‌ ॥ 204 


భగీరథో మహారాజో గజ్లామాదాయ వై పురా । 
ఉద్ధృత్య కీర్తిమాపేదే తథా త్వం రాజసత్తమ! ॥ 205 


దత్త్వా మే సుభగాం కన్యాం తవ పూర్వోత్తరం కులమ్‌! 
ఉద్ధృత్య బహుళాం కీర్తిం లభస్వేతరదుర్లభామ్‌ ॥ 206 


లిఫీతవ్యం విశేషేణ 89 నృపసత్తమ! । 
విశేషజ్ఞో9_సి ధర్మాత్మా వేత్తి సర్వం శుకో మునిః । 
ఇతి విజ్ఞాపనం ००० మమ ప్రణతిపూర్వకమ్‌ ॥ 207 


2० లిఖిత్వా వరపత్రికాం శుభాం శేషాద్రినాథో మునినా శుకేన । 
సమ్పేషాయామాస సురేన్హపూజ్యం పురం నృ ఎన్టస్య వియన్నృపస్య ॥ 208 


205 


103 


103 


శ్రీభవిష్యోత్తరపురాణే, నవమో౭_ ధ్యాయః 


శుభమును తెలుపు నీ పత్రికను వ్రాయుచున్నాను. శ్రీ రాజాధి రాజుల కిరీటములచే 
నొరిపిడిచేయబడు పాదపద్మములు కలిగినట్టియు, 199 


నా కాత్మబంధువులగు భక్తబృందముతో కూడినట్టియు, సకల కల్యాణగుణములతో 
నిండియున్నట్టియు, సకల సంపన్నుడై నట్టియు, సుధర్ముని పుత్రుడునునగు 
“ఆకాశరాజు” అను పేరుతో దిక్కులయందు వ్యాపించిన కీర్తి కలవాడవును నగు 


ఓ రాజచం(ద్రమా! ధనుర్ధారియగు శ్రీనివాసుడు నమస్మరించు చున్నాడు, బాలుడగు 
శ్రీనివాసుడు వ్రాసుకొన్న విన్నపము. 201 


తమరు వ్రాసిన పత్రికను చూచి నాకు చాల సంతోషము కలిగినది. వైశాఖశుద 
దశమీ శుక్రవారమున మహోత్సవ సమయమున 202 


నీ పుత్రికను పాణిగ్రహణ మొనర్చుట కంగీకరించుచున్నాను. పూర్వము సముద్రుడు 
నాకు కన్యాదానము నొనరించి 2380 నార్జించినట్లే 203 


నీవును నాకు కన్నియ నొసంగి చాల కీర్తిగలవాడవు కాగలవు. కపిలమహర్నివే 
శపింపబడి భస్మముకాబడిన సగర పుత్రులను 204 


భగీరథ చక్రవర్తి గంగను తీసికొనివచ్చి తరింపజేసి కీర్తీని పొందెను. అట్లే నీవును 


నా కందమగు నీ కన్నియ నొసంగి మీ పూర్వీకుల నందరిని పునీతులను గావించి 
యితరులు పొందలేరని గొపు కిరీని పొందుము 206 


రాజేంద్రా ! నీకు వవిస్తరించి వ్రాయనవసరము లేదు. నీవు పెక్కు ధర్మముల 

నెటింగినవాడవు. శ్రీ శుకయోగీంద్రుడు సర్వమును 3680955 ధర్మాత్ముడు. ఇట్లు 

నా నమస్మారపూర్వక మగు నీ జ్ఞాపనము నెజుంగునది. 207 

ఇట్లు శుభపత్రికను వ్రాసి శ్రీ శుకయోగీంద్రుని నింద్రాదుల కును, సేవింప 

దగినదియు ఆకాశరాజు పట్టణమగు నారాయణపురమునకు పంపించెను. 

మరియు శ్రీ శుకయోగీంద్రునితో 208 
206 


103/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
శ్రీనిలాసః- 
అవిదిత్వా కులం గోత్రం నామ సంస్థానమన్టిరమ్‌। 
కథం దాస్యతి రాజేనః కన్యాం మమ మహీసుర! ॥ 209 


శ్రీశుకః- 
నకులంనచ గోత్రం తే న జన్మమరణే హరే! । 
న జరా న చవృద్ధిశ్చన చ స్థానం న చాశ్రయః ॥ 210 


విడమ్బమాత్రం 0०9! కురుషే పురుషోత్తమ! । 
న తే౭_ పేక్ష్యం కులం గోత్రం విదితస్య జగత్పతేః ॥ 211 


మమ వాక్యాద్వియద్రాజః కన్యాం తే స్యమృదాస్యతి | 
మమ వాక్యాజ్ఞగన్నాథ! దయాం కృత్వా अ) 1 
ఇయజ్బు కన్యా గోవిన్ద! స్వీకార్యా కృపాయా త్వయా॥ 212 


శ్రీనివాసాజ్ఞయా శుకస్య వియన్నృపనగరం ప్రత్యాగమనమ్‌ 
ఇ 
ఇతి స్తుత్వా శుకస్తీవ్రం విసృష్ణో హరిణా పునః । 
హరిసన్దర్శనాల్లబ్ధ హర్నో రాజపురం యయో ॥ 213 


గతే తు మునిశార్టూలే భగవాన్‌ భక్తవత్సల: । 
మాతరం సందదర్శాథ మార్గశాన్తావయోగతామ్‌! 
వకుళాం ప్రణిపత్యాథ మాధవో వాక్యమబ్రవీత్‌ ॥ 214 


శ్రీనివాసాయ వకుళాకథితపద్మావతీ పరిణయోదన్తః 
శ్రీనిలానః- 
అమ్బ కాలవిలమృస్తే కిమర్థం కమలాననే! । 


కా తత్ర వార్తా నగరే తన్మమాచక్ష్వ భామిని! ॥ 215 


207 


104 


104 


శ్రీభవిష్యోత్తరపురాణే, నవమో9_ధ్యాయః 


శ్రీనిలాసుడు :- 

మౌనీంద్రా! నా కులమును, గోత్రమును, పేరును, దేశమును, భవనము నెజుంగక 
రాజు నాకు కన్నియ నెట్లొసంగునిని యడుగగా 209 
శ్రీ శుకుడు :- 


“శ్రీమన్నారాయణా! నీకు కులములేదు. గోత్రములేదు. జన్మమరణములు లేవు. 
ముసలితనము, వృద్ధిక్షయములు లేవు. ఒక నివాసము, ఒకేన్టలమున 
నివసించుటయనునవి నీకు లేకున్నను 210 
శ్రీనివాసా! మనుష్యునివలె నటించుచున్నావు. సుప్రసిద్దుడవగు నీకు కులగోత్రము 
లవసరములేవు. 211 


నేను చెప్పుటచే నాకాశరాజు నీకు కన్నియనొసంగును. శ్రీనివాసా! నా 
ప్రార్థనానుసార మాకాశరాజునందు దయ యుంచి కన్నియను స్వీకరింపుమ'ని 


శ్రీనివాసుని యాజ్ఞచే శ్రీ శుకయోగీంద్రుడు 

ఆకాశరాజ నగరమునకు తిరిగి వచ్చుట 
స్తుతించి బలవంతపరచి శ్రీనివాసుని యనుమతిని బడసి శ్రీనివాస దర్శనముచే 
సంతసించుచు రాజనగరమునకు బయలుదేరెను. 218 


భక్తులయందధిక వాత్సల్యముగల శ్రీనివాసుడు శ్రీ శుకయోగీంద్రుడు వెడలినంతనే 
ప్రయాణముచే నలపియున్న వృద్ధురాలగు తల్లియగు వకుళకు నమస్మరించి2 14 


శ్రీనివాసునకు వకుళాదేవి పద్మావతీ కల్యాణ వృత్తాంతము నెజింగించుట 
శ్రీనిలాసుడు :- 

అమ్మా! ఇంత ఆలశ్యమగుటకు కారణమేమి? ఆ నగరము నందలి వార్తను నా 
కెతింగింపుమిని యడుగగా 215 


208 


104/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


వకుళా- 
సాధితా బహుయత్నేన కన్యా తే పురుషోత్తమ! । 
దైవమేవ పరం మన్యే పౌరుషం నైవ కారణమ్‌ ॥ 


నారాయణాశ్రమాత్కృష్టః ధర్మదేవీ సమాగతా । 
దైవయోగేన సా భద్రా సమ్వ్చాష్తా రాజమన్దిరమ్‌ ॥ 


ఉవాచ తాం భవద్దానయోగ్యాం కన్యాం నృపాత్మజామ్‌ | 
కన్యా౭_పి త్వదృతే౭_న్యం సా నైవా ७० 8 లౌకికమ్‌ ॥ 


తయోర్వాక్యం సమాకర్ణ్య దాతుంతే సో౭_న్వమన్యత । 
ఇమాం దాస్యామహే పుత్రీం వేజ్కటాద్రినివాసినే ॥ 


ఇత్థం సజ్మల్బయామాస సభామధ్యే ముదా నృపః I 
త్వయైవ జాతమేతద్ధి న దైవం భవతః పరమ్‌ ॥ 


ఇతి మాతృవచః శ్రుత్వా కిజ్బిద్ధాస్యముఖో హరిః । 
మాతరం ప్రతినన్వాథ చిన్తయన్‌ వాక్యమబ్రవీత్‌ ॥ 


ఇతి శ్రీ భవిష్తోత్తరపురాణో శ్రీవేజ్బటాచలమావాోత్సే 


వద్దావతీ వరిణయనిశ్చయో నామ నవమో౭_ ధ్యాయః 


"क 4 (3) 9 ట్రక్రెష్రుకాలాలాలలా. 


209 


216 


217 


218 


219 


220 


221 


105 


105 


శ్రీభవిష్యోత్తరపురాణే, నవమో౭_ ధ్యాయః 


వకుళమాలిక :- 

యాతనితో- శ్రీనివాసా! మిక్కిలి ప్రయాసతో నీకు కన్నియను నిశ్చయించితిని. 
ప్రతి కార్యమునకును దైవమే అనుకూలించ వలెనేకాని పౌరుషము కారణము 
కాజాలదు. 216 


నారాయణా[(శమమునుండి ధర్మదేవీ అదృష్టవశమున రాజమందిరమునకు వచ్చి 
217 


ఆ రాజపుత్రిక నీ కొసంగదగినదని తెలిపినది. ఆ కన్నియ నిన్ను తప్ప సామాన్య 
మానవుని కోరకున్నది. 218 


ధర్మదేవి, తన కుమార్తెల మాటలను విని రాజు నీకా కన్నియ నొసంగుటకే 
తలంచి “ఈనా పుత్రికను వేంకటాచల నివాసునకు యొసంగెదనిని 219 


సభ మధ్యలో నానందముతో సంకల్పించి యున్నాడు. ఇదియంతయు స్రీ సంకల్ప 
ప్రభావమే. నిన్ను మించిన దైవము లేదని 220 


తల్లి చెప్పగా విని శ్రీనివాసుడు మందస్మిత వదనారవిందుడై తల్లి నభినందించుచు 
సాలోచనగా నిట్లు పలికెను. 291 


ఇది శ్రీ భవిష్యోత్తర వురాణమున శ్రీ వేంకటాచల మాహాత్యమున 
పద్దావతికి కల్యాణమును నిళ్ళయించుట యనెడి 
తొమ్మిదవ యధ్యాయము 


य ० (9) ౪ శ్రేకకాకా———- 


210 


105/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


అథ దశమా౭_ థధ్యాయః 


శ్రీనివాసాజ్ఞయా బ్రహ్మాద్యానయనార్థం శేషగరుడగమనమ్‌ 


జనకః :- 
మాతుర్వచనమాకర్ణ కృతవాన్‌ కిం రమాపతిః? । 
తన్మమా చక్ష్వ భగవన్‌! సవిస్తారం సతాం ప్రియ! ॥ 


శతానన్దః :- 
త్వం హరేరసి భక్తేషు ప్రథమో౭_తిప్రియః సదా । 
తస్మాద్ధరికథాసక్త మనాస్తే తు వదామి తత్‌ ॥ 


స్వయమానన్దపూర్ణో9 పి కర్మభుజ్నరవద్ధరిః 
మాత్రాచోదితమాకర్ణ్య తామూచే మధురం వచః ॥ 
శ్రీనిలానః :- 


మహోత్సవం విధాతుం హి మమ బుద్ధి ర్న జాయతే । 
అబన్లోర్చన్థుయుక్తస్య సమృన్నో న ప్రశస్యతే ॥ 
యయోరేవ సమం విత్తం యయోరేవ సమం కులమ్‌ । 
తయోర్వివాహో మైత్రీ చ నోత్తమాధమయోః క్వచిత్‌ ॥ 


వివాదశ్చ వివాహశ్చ సమయోరేవ శోభతే । 
అహమేకః 25 పి బన్ఫు సమేతో ధరణీపతిః ॥ 


కథం నృపస్యాస్య మయోచితః స్యాత్‌ అబన్ఫునా బన్ఫుయుతస్య సజ్ఞః । 


భవేత్సుఖం నేతి వదన్తి సన్తః ఇత్యద్య చిన్తా ఖలు బాధతే మామ్‌ ॥ 


211 


106 


7 


106 


శ్రీభవిష్యోత్తరపురాణే, దశమో9_ధ్యాయః 
పదియవ అధ్యాయము 
శ్రీనివాసుని యాజ్ఞచేబ్రహ్మాదులను తోడ్తెచ్చుటకు 
శేషుడు గరుడుడు వెళ్ళాడు 
జనకుడు :- 
ఈ చరిత్రమును వినుచున్న జనకుడు శతానందునితో తల్లిమాటలను విని 
శ్రీనివాసుడేమి చేసెనో నాకు విస్తరముగా నెజింగింపుముని యడిగెను. 1 
శతానందుడు :- 


ఇట్లు చెప్పుట కారంభీంచెను - జనకచక్రవర్తీ! 20 విష్ణుభక్తులలో నగ్రగణ్యుడవు. 
భగవంతునకు మిక్కిలి యిష్టుడవు. నీవు విష్ణు కథలయందాసక్తిని కలిగి యుండుటం 


జేసి నీకా చరితమును తెలిపెదను. 2 
భగవంతుడగు శ్రీనివాసుడు చిదానంద స్వరూపుడైనను కర్మఫలము ననుభవించు 
మనుజునివలె తల్లి మాటలను విని యామెతో - 3 
శ్రీనిలాసుడు :- 


అమ్మా ఈ కల్యాణోత్సవమును జరుపుకొనుటకు నా మనస్సు సమ్మతించుటలేదు. 
బంధుజనులతో కూడిన వారి సంబంధము మెచ్చతగినదికాదు. బంధుజనులు 
లేక యేకాకిగా నుండువారికి 4 


సమానమైన సంపదకలవారికి సమానమైనజాతి కలవారికి పరస్పర వివాహములు 
స్నేహములు రాణించును గాని గొప్పవారితో వీదలకును. వీదలతో గొప్పవారికిని 
సంబంధబాంధవ్యములు తగినవికావు. ర్‌ 


కలహమైనను, కల్యాణమైనను తమతో సరితూగగల మనుష్యులతోనే ఇంపుగా 
నుండును. నేను వంటరివాడను. ఆకాశరాజు బంధుజనులతో నలరారువాడు. 6 


అట్టివానికి నాతో బాందవ్యమెట్లు తగును. ఇట్లు బంధువులు లేనివానితో 
బంధువులుకలవానికి బాంధవ్యము వలన సుఖముచేకూరదని సజ్జనులు 
వక్కాణింతురు. ఈ విచారమే నన్నిపుడు బాధించుచున్నది. 7 


212 


106/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


బన్ఫుహీనస్య మే రాజా కథం కన్యాం ప్రదాస్యతి । 


వాసుదేవవచః (శ్రుత్వా వకుళా వాక్యమబ్రవీత్‌ ॥ 8 
వకుళా :- 

త్వాదృశః పురుషో లోకే నాసత్యం వదతి క్వచిత్‌ । 

సత్యమేవ ప్రశంసన్తి మునయో వీతకల్శషాః ॥ 9 


శుకస్త్వత్మార్యనిష్టస్తు దేవానాం గురురజ్లిరాః I 

సద్ధర్మిణో మహీశస్య తస్యాః శాం మా వృధా కురు ॥ 10 
స్మర బన్నూన్‌ సురాన్‌ సర్వాన్‌ బ్రహ్మరుద్రపురోగమాన్‌ I 

పుత్రాన్‌ పౌత్రాంస్తథా భ్రాత్యాన్‌ స్నుషాశ్చ పురుషోత్తమ! ॥ 11 
२८० 9 11855 గోవిన్ద! దుర్లభా చ కలౌ యుగే! 

సో౭_పి పశ్యతు రాజర్షిః త్వత్సమృన్గిజనాని ८5० ॥ 12 
మాతుర్వచనమాకర్ణ్య మనసా శేషపక్షిణా I 

సస్మార పృథివీపాల! శ్రీనివాసః సతాం గతిః ॥ 13 


తావాగతౌ శేషవియచ్చరౌ తదా క్షణేన శేషాచలవల్లభాన్తికమ్‌ । 
దదర్శ భక్తా పురతః స్థితావిమౌ నిదేశయామాస పురాణపూరుషః ॥ 14 


శ్రీనిలానః - 
పక్షిరాట్‌! గచ్చ మే పుత్రం సత్యలోకేశ్వరం నృప! । 
గచ్చాహిభూషణం శేష! మమ పౌత్ర ముమాపతిమ్‌ ॥ 15 


ఇత్యుక్తా ఏ పత్రికాం తాభ్యాం విలిఖ్యాదా చ్చుభాత్మికామ్‌ | 
ప్రణిపత్యాథ విశ్వేశం ఖగమార్గేణ జగ్మతుః ॥ 16 


213 


107 


107 


శ్రీభవిష్యోత్తరపురాణే, దశమో9_ధ్యాయః 
బంధువులులేని నాకు రాజు కన్నియ నెట్లొసంగు నని విచారించు శ్రీనివాసునితో 8 


వకుళమాలిక :- 
శ్రీనివాసా! నీవంటి పురుషుడు లోకమున నసత్యము లాడజాలడు. పాప విదూరులగు 
మునీంద్రులు సత్యమునే ప్రస్తుతింతురు. 9 


శ్రీ శుకయోగీంద్రుడు నీ కల్యాణమొనర్చు కృత్యములో దీక్షనుగొనియున్నాడు. 
దేవగురువగు బృహస్పతియు న్స్‌ కల్యాణమును నెరవేర్చ సంసిద్దుడైయున్నాడు. 
మంచి ధర్మశీలుడగు రాజు కోరికను నీవు వ్యర్థపుచ్చవలదు. 10 


నీకు పుత్రులు, మనుమలు,సోదరులు,కోడండ్రునగు (బ్రహ్మరుద్రాది దేవతా 
స్వజనములను తలంచుకొనుము. 11 


కలియుగమున బంధజనులు వచ్చుట అరుదు కాబట్టి నీ బంధుజనులనందరును 
రాజు చూడనిమ్ము. 12 


అని చెప్పినంతనే సజ్జనులకు ప్రాహ్యస్థానమగు శ్రీనివాసు డాదిశేషుని. గరుత్మంతుని 
మనస్సులో సంకల్పించుకొనెను. 13 


ఆదిశేషుడును, గరుత్మంతుడును శ్రీనివాసుని సంకల్ప మాత్రముననే చిటిక మాత్ర 
వ్యవధానములో నాతనివద్దకు వచ్చిరి. శ్రీనివాసుడు భక్తితో తన ముందు నిలచిన 
వారిరువురను గాంచి 14 


శ్రీనిలాసుడు :- 
గరుత్మంతా। నీవు సత్యలోకాధిపతియు, నా పుత్రుడునగు బ్రహ్మదేవుని వద్దకేగుము. 
ఆదిశేషా! నీవు పన్నగాభరణుడును, నా మనుమడునగు శివునివద్దకు వెళ్లుము. 


అని పలికి శుభలేఖను ప్రాసి వారికిచ్చెను. వారిరువురును శ్రీవేంకటాచలపతికి 
నమస్మరించి ఆకాశమార్గమున వెడలిరి. 16 


214 


107/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
సత్యలోకం తతో గత్వా బ్రహ్మాణం భాస్మరోపమమ్‌! 
దృష్ట్వా నత్వా౭_థ భక్తవ పక్షిరాట్‌ పత్రికామదాత్‌ ॥ 
పితామహస్తు తం దృష్ట్వా గరుడం ప్రత్యభాషత ॥ 17 


108 


బ్రహ్మో = 

చిరకాలేన సమ్రాప్తః పక్షిరాట్‌ కశ్యపాత్మజః । 

కుత్రాస్తి శ్రీనివాసః సః వాసుదేవః పితా మమ । 

పితామహవచః శ్రుత్వా పక్షిరాట్‌ వాక్యమబ్రవీత్‌ ॥ 18 


గరుడః :- 

వాసుదేవో వసత్యబ్గ! వైకుణ్ఞగిరిమూర్ధని । 

తద్వివాహార్థమాయాన్తం మాం విద్ధి చతురానన! ॥ 19 
నారాయణేన లిఖీతాం పత్రికామవలోకయ । 

పపాఠ పత్రికామిత్ధం చోదితో౭ నేన వై విధిః ॥ 20 
“చిరజ్జీవాయ పుత్రాయ బ్రహ్మణే నాభిజన్మనే । 

శ్రీవేజ్మటా ద్రినాథస్య శ్రీనివాసస్య మజ్జలాః ॥ 21 
వైదిక్య ఆశిషస్సర్వాః సర్వదా సన్తు ८9२4 లాః । 

కలావాకాశరాజో మే కన్యాదానం కరిష్యతి ॥ 22 
పత్రికాదర్శనాదేవ సపుత్రః సపరిగ్రహః | 

సలోకపాలః సస్త్రీకః సగన్ధర్వః సహోరగః ॥ 23 


సమాగత్యాశు కల్యాణం దృష్ట్వా గచ్చ యధథాసుఖమ్‌ । 
పత్రికార్థమితి జ్ఞాత్వా కిజ్చిద్ధానముపాగతః ॥ 24 


215 108 


శ్రీభవిష్యోత్తరపురాణే, దశమో9_ధ్యాయః 


గరుత్మంతుడును సత్యలోకమునకు జని సూర్యసమానతేజుడగు (బ్రహ్మను దర్శించి 
భక్తితో నమస్కరించి శుభలేఖ నొసంగెను. బ్రహ్మ ఆ లేఖను గాంచి గరుడునితో 


బ్రహ్మా :- 
కశ్యపపుత్రా। గరుత్మంతా। చాలకాలమునకు వచ్చితివి. నా తండ్రియగు శ్రీనివాసుడు 


ఎచ్చటనున్నాడిని యడుగగా- గరుడుడా బ్రహ్మమాట నాలకించి యాతనితో 18 


९.७ 


^< 


గరుత్మంతుడు :- 
శ్రీనివాసుడు శ్రీ వేంకటాచల శిఖరమున నివసించు చున్నాడు. ఆతని వివాహ 
శుభ సందేశమును నీకు తెల్పుటకై నేను వచ్చితినని యెజుంగుము. 19 


నారాయణుడు వ్రాసిఇచ్చిన శుభలేఖను చూడుమిని యొసగగా (బ్రహ్మ ఆ శుభలేఖలో 
నీ క్రింది విధముగా చదివెను. 20 


ఉత్కృష్ట నాభీపద్మమునుండి జన్మగల పుత్రుడగు చిరంజీవి (బ్రహ్మకు శ్రీవేంకటాచల 
నివాసియగు శ్రీనివాసుని యనేక మంగళాశాసనములు. 21 


వేదవిహిత మంగళాశాసనము లెల్లపుడు నిండుగా విలసిల్లునుగాక। కలియుగ 
మున నాకాశరాజు నాకు కన్నియ నొసంగును. 22 


శుభలేఖను జూచినంతనే పుత్రులతోడను, బంధుజనము తోడను, లోకపాలురతోను, 
భార్యతోను, గంధర్వులతోను, నాగలోకనివాసులతోను 23 


విచ్చేసి కల్యాణమును గాంచి సుఖముగా వెళ్లుమని చదువుకొని కొంచెము సేపు 
ధ్యానించి 24 


216 


108/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


532९६ మతులం లేఖే విధిః కల్యాణకౌతుకీ I 
ద్వారపాలాన్‌ సమాహూయ చేదం వచన మబ్రవీత్‌ ॥ 25 


శ్రీనివాసవివాహదర్శనార్థం శేషాచలం ప్రతి బ్రహ్మాద్యాగమనమ్‌ 
చతుర్చుఖః - 
భేరీదున్దుభయశ్చాద్య వాద్యన్లాం సర్వతోముఖమ్‌ I 
భవద్శిర్మే ఖ్యాపయద్భిః గమనం ధరణీతలే ॥ 26 


ఇత్యుక్తా ద్వారపాలాస్తే వాద్యాని సమవాదయన్‌ । 

బ్రహ్మాణం ప్రణిపత్యాథ నిదేశజ్ఞో వచో౭_బ్రవీత్‌ ॥ 27 

ప్రమాణభేరీనినదః సుమబ్గళః సంశ్రూయతే సర్వజనైః కుతూహలాత్‌ । 

కం దేశ ముద్దిశ్య పితామహాద్య సన్హాడ్యతే వాద్యగణో వదాద్య॥ 28 
౧ ~> 

భారతే? 25 మహావర్న జమ్బూద్నీ పస్య దక్షిణే I 

శేషాచలం సముద్దిశ్య నియుజ్ఞ్వ చతురజ్లిణీమ్‌ ॥ 29 


సేనాం పరాం మమే త్యుక్త్వా సేనాపతిమథాబ్రవీత్‌ । 
స్మన్లా 9 హ్వయ సురాన్‌ సర్వాన్‌ సర్వాన్‌ దిక్సాలకా నితి ॥ 80 


సత్యలోకజనాన్‌ సర్వాన్‌ స్వయమాహ పితామహః । 
“4:58 ८25०४ సర్వే కల్యాణార్థం కలౌ యుగే ॥ 31 


శ్రీనివాసస్య కృష్ణస్య పితుర్మే పురుషోత్తమాః! । 


సమాగచ్చన్తు సర్వే మే సేనాధీశాః! మయా సహ । 
ఇతి బ్రహ్మవచః శ్రుత్వా సేనానాథాస్తమటబ్రువన్‌ ॥ 32 


217 


109 


109 


శ్రీభవిష్యోత్తరపురాణే, దశమో9_ధ్యాయః 
కల్యాణమును గాంచవలెనను కుతూహలముతో మిక్కిలి సంతసించి 95 


శ్రీనివాసుని వివామును గాంచుటకై 
శ్రీ వేంకటాచలమునకు బ్రహ్మాదులు వచ్చుట 


ద్రహ్మా 
ద్వారపాలకులను పిలచి “భేరీదుందుభి వాద్యములను భూలోకమునకు నేను 
వెళ్లుచుండునట్లు సూచించుటకై గట్టిగా మోగించుడ” ని 26 


ఆజ్ఞాపింపగా ద్వారపాలురు వాద్యములను మోగించిరి. అంత నాజ్ఞాపాలుడు 
వచ్చి బ్రహ్మకు నమస్కరించి - 27 
పితామహా! ప్రయాణసూచకముగా మంగళప్రదమగు భేరీ స్వరమును జనులంద 
రును కుతూహలముగా వినుచున్నారు. ఏదేశమున కేగుటకీ భేరీనినాద 
మొనరింపబడెనో తెలుపుడిని యడిగెను. 28 


అంత బ్రహ్మ “ఈ మహాభారత వర్షమున జంబూద్వీపమున దక్షిణదేశమున 
శేషాద్రికేగుటకై చతురంగబల సమేతమగు నా గొప్ప సేనను సిద్ధపరుపుమని 
చెప్పి 29 
సేనాపతిని దేవతలనందరను. సకల దిక్పాలకులను పిలువవలసినదిగా నాజ్ఞాపించి 
80 


సత్యలోక నివాసులనందరను బ్రహ్మస్వయముగనే పిలచి “రసజ్ఞులగు మీరందరును 
కలియుగమున జరుగుచున్న 31 


నా తండ్రియు శ్రీకృష్ణాపరావతారుడగు శ్రీనివాసుని కల్యాణము నవలోకించుటకై 
నాతో సేనాధిపతు లందరును రావలయునని యాజ్ఞాపింపగా సేనాపతులు ఆ 


బ్రహ్మ మాటను నిని 32 


218 


109/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
సేనావతయః :- 
వార్షికం దేహి నో బ్రహ్మన్‌ ఆగచ్చామ స్త్వయా సహ । 
ఏవముకో ధనం తేషాం దత్తవాన్‌ స పితామహః ॥ 
వాహనాని విచిత్రాణి రథాంశ్చ వివిధానపి ॥ 


భూషణాని చ వస్తాణి రత్నాని వివిధాని చ । 
పత్నీః సన్దేశయామాస వివాహార్థం పితామహః ॥ 


స్వయమన్తర్గతః శ్రీమాన్‌ ఆత్మానం సమభూషయత్‌ । 
దధార శిరసా శీఘ్రం కిరీటం పశ్చిమేన తు ॥ 


అన్యేన శిరసా ధాతా రక్తోష్టషమధారయత్‌ । 
దక్షిణేనోత్తమాజ్లేన శిరోవేష్టమబస్థయత్‌ ॥ 


కుశకేతుం కుశశ్రేష్టెః ధృతవానన్యమూర్ధ్థని । 
నీలమౌక్తికవైడూర్య యుతే మకరకుణ్ఞలే ॥ 
కర్ణయోర్భ్ఫూషయామాస కరౌ కనకకజ్బణైః ॥ 


కవచం ధారయామాస నవరత్నసమాకులమ్‌ । 
కాజ్చీదామసమాబడ్దాం ముక్తామణివిభూషితామ్‌ ॥ 
సరస్వతీఇ్బు సావిత్రీం గాయత్రీం వై తతః పరమ్‌ ॥ 


పుత్రాన్‌ పౌత్రాన్‌ తథా సర్వాన్‌ సవాజిరథకుజ్ఞారాన్‌ I 
మనః పుత్రాన్‌ వీర్యపుత్రాన్‌ సమాహూయ పితామహః ॥ 


అలజ్మానయుతాన్‌ కృత్వా గమనాభిముభో9_ భవత్‌ । 
స్వసేనాం పురతః కృత్వా నాభిజో నిర్యయౌ పురాత్‌ ॥ 


219 


33 


34 


35 


36 


37 


38 


39 


40 


110 


110 


శ్రీభవిష్యోత్తరపురాణే, దశమో9_ధ్యాయః 


సీనావతులు :- 
మాకు సంవత్సర జీతము నొసంగిన మేము నీతో రాగలమని పలికినంతనే వారికి 
ధనమును, విచిత్రములగు వాహనములను, అనేక రథములను 33 


భూషణములను, వస్త్రములను, రత్నముల నొసంగి తన భార్యలకును వివాహ 
ప్రయాణమునకై సిద్ధముగా నుండుడని కబురుపంపి 34 


తాను లోనికేగి తనను చక్మగ నలంకరించుకొని వెనుకనుండు తలకు కిరీటమును 
సింగారించి 35 


మరియొక శిరమునకు ఎఖ్జిని తలపాగను, దక్షిణము నందలి తలకు తలపాగను 
చుట్టెను. 36 


మరియొక తలకు మంచిదర్భలతో కట్టిన ధ్వజము నలంకరించెను. నీల మాణిక్యము 
లతోను ముత్యములతోను వైడూర్యములతో కూడిన మకరకుందనములను 
చెవులయందును, బంగరు కంకణములను చేతుల యందును ధరించెను. 37 


నవరత్నములతో కూడిన కవచమును తొడుగుకొనెను. బంగరు మొలనూలుచే 
నలంకరింపబడినట్టియు, ముత్యములు, మణులచే సమకూర్చిన భూషణములను 
ధరించిన సరస్వతి, సావిత్రి,గాయత్రి యను భార్యలను 38 


పుత్రులను, మనుమలను అటులనే గుజ్బములతోను, రథములతోను, ఏనుగుల 
తోను, రథములతోను, కూడిన జనులందరను, మనసు నుండి పుట్టినట్టియు, 
తన స్వంత పుత్రులైనట్టివారిని పిలచి 89 


అలంకరించి తన సేనను ముందు నడిపించుకొనుచు గమనాభిముఖుదై (బ్రహ్మ 
బయలుదేరెను. 40 


220 


110/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


హంసం చన్రప్రతీకాశం ఆరురోహ పితామహః । 
విమానాని విచిత్రాణి వధ్వ ఆరురుహుస్తదా ॥ 


ఘణ్జాచామరనిర్జోషైః సహితా నృప! రేజిరే । 
శూరా వీరాసనా ధీరాః గజాశ్వరథసంస్థితాః ॥ 


సముద్చితైర్ధ్వజై ९ పతాకైః సమలజ్మ ० | 
నానాయుధధరా వీరాః తేషాం మధ్యే పితామహః ॥ 


రరాజ చన్హమా రాజన్‌! తారాభీర్లగనే యథా! 
శ్వేతచ్చత్రం హేమదణ్ణం రత్చకుమృయుతం ధృతమ్‌ ॥ 


యోజనత్రయవిస్తీర్ణం దశలక్షజనైర్భతమ్‌ । 


ణ 


నభః ప్రకాశయామాస దేవదేవస్య వై తదా ॥ 


అవాదయన్‌ మహారాజ! వాద్యాని వివిధాని చ । 
భేరీశ్చ నవసాహగస్తం దున్దుభఖీనాం శతత్రయమ్‌॥ 


మృదజ్ఞపణవాన్‌ ఢక్కా మడ్డ్దునిస్సాణడిణ్లిమాన్‌ I 
గోముఖాన్‌ మురజాన్‌ వీణాః తథా వై రర రాదికాన్‌ ॥ 


బర్చరైః శతశృజ్లెశ్చ దీర్ణళ్ళజ్లె శ్చ సస్వరైః । 


సప్తస్వరైః సప్తరాగైః సర్ప్సాణామపి మోహకైః ॥ 


ఆప్‌ 


ఫూత్మారైశ్చ వషట్మారైః ధ్వనయద్భిశ్చ వారిజాన్‌ । 
గన్ఫర్వైః గాననిపుణైః స్వరభేదవిచక్షణైః ॥ 


221 


41 


42 


45 


46 


47 


49 


111 


111 


శ్రీభవిష్యోత్తరపురాణే, దశమో9_ధ్యాయః 


చతుర్ముఖుడు చంద్రునివలె తెల్లనికాంతిగల హంసపై నధిష్టించెను. భార్యలు 
విచిత్రములగు విమానములపై నాసీనులైరి. 41 


రాజా! అందరును ఘంట చామర ధ్వనులచే (ప్రకాశించిరి. పరాక్రమశాలురును 
ధీరులును. ఏనుగులపైనను గుజ్జిములపైనను, రథములపైన నధివసించి 42 


మిక్కిలి యెత్తగు ధ్వజములతోను, పొడవగు టెక్కెములతోను నలంకరింపబడి 
యనేక ఆయుధములతో వీరులు చుట్టుముట్టియుండ వారి మధ్యలో బ్రహ్మ43 


ఆకాశమున నక్షత్రములతో కూడిన చంద్రునివలె ప్రకాశించెను. బంగారు 
దండముకలిగి పైన రత్నకుంభము కలిగియున్న తెల్లగొడుగు పట్టబడెను. 44. 


మూడు యోజనముల వరకు వ్యాపించిన వైశాల్యము గలిగి. పది లక్షల జనులతో 
గూడి చతుర్ముఖుని పరివారము ఆకాశమును (ప్రకాశింపజేసెను. 45 


అనేక వాయిద్యములను తొమ్మిది వేల భేరీలను, మూడు వందల దుందుభులను46 


మద్దెలలను, తప్పెటలను, ధక్కాలను, ఖంజరలను, అనేక చర్మవాద్య విశేషములను, 
వాద్యవిశేషములను, బూరాలను, మృదంగములను, వీణలను, కయిముడి వాద్య 
విశేషములను వాయించిరి. 47 


నూర్లకొలది కొమ్ము బూరలతోను, మంచి స్వరముకల దీరములగు కొమ్మ బూరల 
తోను, సప్తస్వరములతోను, పాములను గూడ మోహింపజేయు సప్తరాగములతోను 
48 


పూత్మారములతోను, వషట్మారములతోను, మేఘములను ప్రతిధ్వనింపచేయుచు 
పాడుటయందు నేర్చుగలిగి స్వరములయందు భేదములను చక్కగా నెజఖుంగ 
జాలినట్టియు 49 


222 


111/511 Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


వీణాదణ్జస్థసూత్రైశ్చ వాదయద్శిః సుఖావహైః । 
నర్తకైర్నటకైశ్చైవ హాహాహూహూముఖైర్యతమ్‌ ॥ 


స్తూయమానా స్తుమ్బురుణా సూతమాగధవనిభిః | 
సురా స్సర్వే శ్రీనివాస మహోత్సవదిదృక్షవః ॥ 


అనుజగ్ముర్మహారాజం బ్రహ్మాణం యాన్తమగ్రతః । 
సత్యలోకే తపోలోకే జనోలోకే తతః పరమ్‌॥ 


మహర్షోకే సువర్లోకే స్వర్గలోకే మహీతలే । 
ఏవం క్రమాన్మహాభాగం బ్రహ్మాణం దద్భృశుర్ణనాః ॥ 


బుషయ స్సత్వసంపన్నాః తదా౭_త్యద్భుతదర్శనమ్‌। 
వాసుదేవసమాకారం వైశ్వానరసమాననమ్‌ ॥ 


దదృశుః సర్వలోకేశం సాక్షా న 1 
కేచిన్నారాయణం తం హి గామ్బీర్యాదబ్రువంస్తతః ॥ 


కేచిన్నారాయణో నాయం వదనానాం విపర్యయాత్‌ । 
ఇత్యబ్రువంస్తతస్సర్వే మత్వా తం చతురాననమ్‌॥ 
హంసస్థం భూషణర్యుక్తం కవచాడమృరాన్వితమ్‌ । 
ఆప్ఫచ్చ్భంస్తే మహీదేవాః బ్రహ్మణో9_నుచరాన్‌ జనాన్‌! 
కుహీదేలాః - 

కం వా దేశం ప్రతి జనాః కుతో వా గమనం విధేః । 
జనాః - 

గచ్చామో౭-_ద్య వివాహార్థం శ్రీనివాసస్య భూతలమ్‌ ॥ 
తేనైవాకారితా స్సర్వే సత్యలోకాన్మహీసురాః । 
తచ్చుత్వా వచనం తేషాం అనుజగ్ముర్మహర్షయః ॥ 


223 


50 


51 


52 


53 


54 


55 


56 


57 


58 


59 


112 


112 


శ్రీభవిష్యోత్తరపురాణే, దశమో9_ధ్యాయః 


వీణలయందలి తంత్రులను వీనులవిందుగా మీటుచు నర్తకులతోను, నాట్య 
మొనరించు వారితో హాహా,హూహూ, మొదలగు వారితోగూడి పాడుచున్న గంధర్వుల 
చేతను 50 


తుంబురునిచేతను, సోత్రపాఠకులచేతను, భట్రాజుల చేతను స్తుతింపబడుచు 
దేవతలందరును శ్రీనివాసుని ఉత్సవమును జూచు వేద్మతో 51 


ముందేగుచున్న ప్రభువగు (బ్రహ్మను వెంబడించి జనుచుండిరి. సత్యలోకమున 
తపోలోకమున, జనలోకమున 52 


మహర్షోకమున, సువర్లోకమున, స్వర్గలోకమున చివరకు భూలోకమున వరుసగా 
వెడలుచున్న చతుర్ముఖుని జనులుదర్శించిరి. 53 


సత్వగుణ సంపన్నులులైన మౌనీంద్రులు ఆశ్చర్యరూపుడును, శ్రీమన్నారాయణుని 
బోలిన యాకారముకలిగి, యగ్నిహోత్రుని వంటి దివ్యతేజముగల ముఖ వర్చస్సుతో 
గూడిన 54 

సకల లోకాధిపతియు సృష్టికి మూలపురుషుడునునగు ప్రథమోత్పన్నుడైన సాక్షాత్‌ 
చతుర్శుఖుని గాంచి కొందరా గాంభీర్యమును జూచి శ్రీమన్నారాయణుడనిరి. 55 
ముఖములు నాల్లు కలిగియుండుటచే శ్రీమన్నారాయణుడు కాజాలడని కొందరు 
వక్కాణించిరి. తుదకాతనిని 56 


హంస వాహనముచేతను, భూషణములచేతను, కవచము మొదలగు ఆడంబరముల 
చేతను చతుర్ముఖుడని తలంచి బ్రాహ్మణులు బ్రహ్మను వెంబడించి చనుచున్న5? 


కుహీదేవులు, జనులను :- 

ఓ ప్రజలారా! చతురానను డేదేశమున కేగుచున్నాడు? ఎచటనుండి వచ్చుచున్నాడని 
యడిగిరి. బ్రహ్మ ననుసరించి పోవుచున్న జనులు వారితో శ్రీనివాసుని వివాహము 
నవలోకించుటకై భూలోకమున కేగుచున్నాము, శ్రీనివాసుడే సత్యలోకము నుండి 
రావలసినదిగా మమ్ముల నాహ్వానించెనని తెలుపగా వారును 58,59 


224 


112/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


సాగ్నిహోత్రా స్పపుత్రాశ్చ సశిష్యాః సపరిగ్రహాః । 
ఏవం విభవమాస్థాయ బ్రహ్మా౭_ గాద్వేజ్బటాచలమ్‌ ॥ 


వాదిత్రాణాం స్వనేనైవ దుందుభీనాజ్బ నిస్స్వనైః | 
ఆపూరితం జగదిదం సశైలవనకాననమ్‌ ॥ 


శ్రీనివాసం ప్రతి చారాదిజ్ఞాపితబ్రహ్మాగమనమ్‌ 
ఏతస్మిన్నేవ కాలే తు భగవాన్‌ లౌకికైస్సమః । 
అదృ్భష్వ్వా ఖగరాజన్తం మాతరం వాక్యమబ్రవీత్‌ ॥ 


శ్రీనిలానః - 
కిం నాగతో౭మృ! ఖగరాట్‌ పుత్రార్థం ప్రేషితో మయా । 
మార్గే నిరోధితః కేన కిం వా స్యాత్‌ కారణం వద? ॥ 


ఏవం వదతి గోవిన్దే చారో దృష్టిపథం గతః । 
చారం దృష్ట్వా౭ తిసన్తోషం స లేభే పురుషోత్తమః ॥ 


క్వ చార! మమ పుత్రస్తు కేన వై ప్రేషితో భవాన్‌? । 
చారః ~ 

ఆగమిష్యతి గోవిన్ద! గజ్లాం తరతి తే సుతః ॥ 
ఏవం వదతి తచ్చారే పునరేకో£ భ్యభాషత । 
ద్వితీయః - 

గోదావరీం తరతి తే పుత్రః పౌరజనై స్సహ ॥ 


స దూతవచనం (శ్రుత్వా కిజ్చిద్ధాస్యముఖో భవత్‌! 
తదా జగామ గరుడః పక్షిరాట్‌ బ్రహ్మచోదితః ॥ 
ప్రణిపత్య శ్రీనివాసం ప్రోవాచ చ వచస్తదా | 
గరుడః - 

కృష్ణాం తీర్వాతు తే పుత్రః శ్రీశెలముపగమ్య చ॥ 


225 


60 


61 


62 


65 


67 


113 


113 


శ్రీభవిష్యోత్తరపురాణే, దశమో9_ధ్యాయః 
అగ్నిహోత్రములతోను, పుత్రులతోను, శిష్యులతోను, పరివారములతోను 
వెంబడించిరి. ఇట్లు బ్రహ్మ గొప్ప వైభవముతో శ్రీ వేంకటాచలమున కేగను. 60 


వాయిద్యముల ధ్వనులతోను, దుందుభిద్వానములతోను, పర్వత వన విపినములతో 
కూడిన జగమంతయు నిండిపోయెను. 61 


శ్రీనివాసునకు చారులు బ్రహ్మ రాకనెజింగించుట 
ఈ సమయమున శ్రీనివాసుడు మామూలు మానవునివలె నటించుచు 
గరుత్మంతుడింత దనుక రాకుండుటచే తల్లియగు వకుళమాలికతో 62 


శ్రీనిలాసుడు :- 
అమ్మా! పుత్రుడగు బ్రహ్మ కొజికు గరుత్మంతుని పంపితినికదా! ఇంత వరకును 
రాలేదు. దారిలో నెవరితోనైనను కలహించుచుండెనా? కారణమేమైయుండున'ని 


పలుకుచుండగనే చారుడు కనుపించుటంజేపి మిక్కిలి సంతసించెను. 64 


చారుడా! నాకుమారు డెచ్చటనున్నాడు? నీ వెవరిచే పంపబడితివ?'ని ప్రశ్నింపగా 
నాతడు శ్రీనివాసునితో గోవిందా! నీ పుత్రుడు త్వరలోనే రాగలడు. గంగను 


దాటుచున్నాడిని 65 

రెండతచారుడు - 

చెప్పుచున్నంతలో మరియొకడు వచ్చి “స్వామీ మీ పుత్రుడు పురజనులతో గూడ 

గోదావరిని దాటుచున్నాడిని తెలిపెను. 66 

శ్రీనివాసుడా మాటలకు కొంచెము సంతోషించుచుండగా గరుత్మంతుడు బ్రహ్మచే 

ముందుగా పంపబడి వచ్చి 67 

గరుత్మంతుడు :- 

శ్రీనివాసునకు నమస్మరించి “నీ పుత్రుడు కృష్ణానదిని దాటి శ్రీశైలమును సమీపించి 
68 

226 


113/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
అహోబిలం చాససాద తత్రా౭_జ్ఞవో౨ హమాగతః । 


ఇత్యేవ ముచ్యమానే తు గరుదేన మహాత్మనా ॥ 69 
తత్త ణేనైవ రాజేన! విష్వక్సేనో౭ భివన చ । 

వినీతో వాచమూచే9 థ శ్రీనివాసం పరాత్సరమ్‌॥ 70 
విహ్వక్సేనః - 

తుమ్బురోస్తీర్ణమాసాద్య హరే! తత్రావగాహతే। 

పుత్రస్తవ మహారాజః పరమాత్మా చతుర్ముఖః ॥ 71 


పుత్రస్తవాగచ్చతీ హ భవద్దర్శనకౌతుకీ । 

సేనాపతౌ వదత్యేవం భగవానుత్ధితో ముదా॥ 72 
గరుడస్మన్థమారూఢః ప్రయాణాభిముఖో హరిః | 

ఉత్తరాభిముఖః ప్రాయాత్‌ పుత్రస్నేహేన భూమిప! ॥ 73 


విష్వక్సేనో£ _తివేగేన బ్రహ్మాణముపగమ్య చ । 
ఆనమ్య శిరసా భక్తా ప్రోవాచ వచనం విధిమ్‌ ॥ 74 


చతుర్ముఖశ్రీనివాసయోః పరస్పర ప్రయాణావలోకనసంవాదః 


విష్పక్సేనః - 
భగవానరవిస్దాక్ష తవ దర్శనలాలసః । 
గరుడస్మన్థమారుహ్య సమాగచ్చతి తే౭_న్తికమ్‌!! 75 


తచ్చుత్వా వచనం తస్య విష్వక్సేనస్య ధీమతః । 
చన్టబిమృనిభాద్ధంసాత్‌ అవరుహ్య పితామహః ॥ 76 


పాదాభ్యామాగమచ్చీఘ్రం యత్రా?._ గచ్చతి కేశవః । 
స దదర్శ మహారాజ! జనకం చతురాననః ॥ 77 


227 


114 


114 


శ్రీభవిష్యోత్తరపురాణే, దశమో9_ధ్యాయః 
ఆహోబిలమునకు విచ్చేసెను, నేనాతని యాజ్ఞచేముందుగా నిచటకు వచ్చితినని 


తెలుపునంతలో 69 
సేనాపతియగు విష్వక్సేనుడు వచ్చి నమస్కరించి వినయముతో 70 
విషక్సేనుడు :- 


మీ పుత్రుడగు చతుర్ముఖుడు తుంబురు తీర్థమున స్నానమొనరించుచున్నాడు. 71 


మిమ్ముల దర్శించవలెనను కుతూహలముతో నిచ్చటకు వచ్చుచున్నాడిని 
చెప్పినంతనే శ్రీనివాసుడు సంతసముతో లేచి 72 


గరుత్మంతునిపై నెక్కి పుత్రుని చూడవలెనను కోర్మెతో ఉత్తర దిశగా పయనించెను. 78 


విష్వక్సేను డత్యంత వేగముతో బ్రహ్మవద్దకేగి శిరస్సును వంచి భక్తితో నమస్మరించి 
యాతనితో 74 
బ్రహ్మ శ్రీనివాసుడు ఒకరినొకరు స్నేహముతో 
వీక్షించుకొనుట, భాషించుకొనుట 


వివ్వక్సేనుడు :- 
పూజ్యుడగు పుండరీకాక్షుడు నిన్ను గాంచవలెనని కుతూహలపడుచున్నాడు. 
గరుత్మంతునిపై నెక్కి నీ వద్దకు చనుదెంచుచున్నాడిని 75 


పూజ్యులగు విష్వక్సేనులు తెలుపగనే చతుర్ముఖుడు చంద్రునివంటి తెల్లని కాంతిని 
గల హంసనుండి దిగి 76 


శ్రీనివాసుడు వచ్చు దారిలో నడచి యెదురేగి తన తండ్రియగు శ్రీనివాసునిగాంచి?7 


228 


114/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
దణ్జవత్రణిపత్యాథ చాగ్రే బద్దా కరౌ స్థితః । 
స చావరుహ్య గరుడాత్‌ ఆససాద పితామహమ్‌॥ 


= చాప్యేనం ఉవాచ మధుసూదనః । 
శ్రీనిలానః - 
ఉత్తిష్ట తాత! భద్రం! తే పశ్య మామాతురం కృశమ్‌ ॥ 


బహుకాలేన తే బుదిః మమ దర్శనలాలసా I 
తదేవ పరమం మ స్‌ త్వద్బుద్ధిర్మమ దర్శనే ॥ 
కౌతూహలం నోపనీతా కదాచిదపి యేన వై! 
న కశ్చిద్ధియతే క్వాపి త్వాం వినా చతురానన! ॥ 


వదత్యేవం హృషీకేశే నోవాచ చతురాననః । 
ముహూర్తద్వయమాత్రం తు శ్రీనివాసం పి నోచివాన్‌॥ 


ఆనన్దబాషసమభూర్ల నయనౌ తౌ పరస్పరమ్‌ । 
స్నేహాత్పపుల్లవదనౌ ముఖం దదృశతుర్ముదా॥ 
పితుర్ముఖం సుతో9_పశ్యత్‌ సుతవక్రం హరిస్తథా । 
తతః సన్తుష్టమనసౌ లేభాతే పరమాం ముదమ్‌ ॥ 
తౌ క్రీడన్లౌ శ్రీనివాస బ్రహ్మాణౌ దేవసంసది । 
పితాపుత్రౌ తదా దృష్ట్వా సత్యలోకనివాసినః ॥ 


లేభిరే పరమానన్గం తన్మాయామోహితా స్సురాః । 
దేలాః - 


న తేన సదృశః పుత్రో న తేన జనకో భువి ॥ 


ఇత్యేవం ప్రశశంసుస్తే భక్తిస్నేహవశం గతాః । 
తతః సుతం సమాస్వాశ్య పరిమృజ్యాక్షిజం జలమ్‌ ॥ 


229 


78 


80 


81 


82 


85 


86 


87 


115 


115 


శ్రీభవిష్యోత్తరపురాణే, దశమో9_ధ్యాయః 
సాష్టాంగముగ నమస్కరించి లేచి చేతులు జోడించి నిలచెను. శ్రీమన్నారాయణుడును 
గరుత్మంతుని నుండి దిగి బ్రహ్మవద్దకేగి 78 


ఆతనిని లేవదీసి ఆలింగనమొనర్చుకొని నాయనా! చతుర్ముఖా! లెమ్ము నీకు 
శుభమగుగాక! వ్యాధిగ్రస్తుడనై కృశించుచున్న నన్ను చూడుము. 79 


చాలాకాలమునకు నీకు నన్ను చూడవలానను కోర్కె కలుగుటయే నా 
మహద్భాగ్యముగా తలంతును. 80 


నీ చేతనే తప్ప ఒకప్పుడు నెవరిచేతను నాకు సంతోషము కలుగజాలదు. నీవు 
తప్ప నా ప్రాణాధారమేదియును లేదు. 81 


ఇట్లు శ్రీనివాసుడు చెప్పుచుండగా బ్రహ్మ రెండు క్షణములవరకేమియు మాటాడజాల 
పోయెను. శ్రీనివాసుడును పలుకజాలకుందెను. 82 


వారిరువురును ఆనందాశువులచే కనులునిండి స్నేహముచే వికసించిన మోములు 
కలిగి యొకరి ముఖము నొకరు సంతసమున నవలోకించుచు 83 


సంతసించిన మనస్సుకలవారై చెప్పనలవిగాని సంతోషమును పొందిరి. 84 


దేవతల నడుమ క్రీడించుచున్న శ్రీనివాస చతుర్ముఖులను గాంచి సత్యలోకమున 
వసించు వారందరును 85 


శ్రీమన్నారాయణుని మాయచే మోహింపబడిన దేవతలందరును మహదానందము 
ననుభవించిరి. ఇట్టి పుత్రుడుగాని, యిట్టి తండ్రిగాని భూలోకమున నుండజాలరని 
86 


భక్తి స్నేహములతో స్తుతింపసాగిరి. అంత శ్రీనివాసుడు (బ్రహ్మను నూరడించి 
కనుల నీరును తుడచి 87 


230 


115/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


బ్రాహ్మణః పాణిముద్ధృత్య స్వనేత్ర జలమున్మృజన్‌ । 
వల్శీకస్థాన మాగ్రిత్య పుత్రేణ సహ తస్థివాన్‌ । 
తత్ర చ శ్రీనివాసస్తం ఉవాచ పురుషోత్తమః ॥ 


శ్రీ భగఠాన్‌ - 
కచ్చిత్తే కుశలం తాత! స్నుషాయా మమ सथ । 
పుత్రపొత్రప్రపొత్రాణాం క్షేమం (ప్రబ్రూహి 


బ్రహ్మో - 
సర్వమబ్గళమస్మాకం త్వత్పసాదేన కేశవ! । 
తాత! మే వద తే క్షేమం పురాణపురుషోత్తమ! ॥ 


చతుర్ముఖం ప్రతి శ్రీనివాసజ్ఞాపిత స్వపరిణయోదన్తః 


శ్రీ భగవాన్‌ ~ # 
ద్వాపరాన్తే కృతం కర్మ శృణు పుత్ర సమాధినా । 
వైకుణ్ణే శేషతల్పస్థం భృగుః పాదతలేన మామ్‌ ॥ 
తతాడోరసి తే మాతుః ఆస్పదే కమలాసన! ॥ 


తదా తే జననీ పుత్ర! కరవీరపురం గతా । 
తేన దుఃఖేన సన్తప్తః త్యక్త్వా వైకుణ్ఞముత్తమమ్‌ ॥ 


ఇహాగతో వేజ్కటాద్రిం నాత్రా పశ్యం నికేతనమ్‌ । 
అత్ర వల్మీకగం నిత్యం చోళభృత్యః కుఠారతః ॥ 
ప్రాహరన్మాం రాజభార్యా తాడితో ధేనుకోపతః । 
బృహస్పతేః ప్రసాదేన జీవామి కరుణానిధే! ॥ 
అభివాదయ కల్యాణీం మాతరం మమ నన్దన! । 
ఇత్యుకో వకుళాం బ్రహ్మా వవన్దే హరిమాతరమ్‌ ॥ 


231 


సుత! ॥ 


89 


91 


92 


93 


94 


95 


116 


116 


శ్రీభవిష్యోత్తరపురాణే, దశమో9_ధ్యాయః 
చతుర్ముఖుని చేతినెత్తి తన కంటినీరును తుడుచుకొనుచు తాను మున్ను నివసించిన 
పుట్టయొద్ద నాతనితో నిలచి ఇట్లనెను. 88 
శ్రీ భగవానుడు :- 
నాయనా! చతురాననా! నీవును కోడండ్రును కుశలముగా నున్నారుకదా! పుత్రులు, 
మనుమలు, మునిమనుమల క్షేమవార్తను నా 2९000०22 262) యడిగెను. 89 


బ్రహ్మ 
శ్రీనివాసా! నీ యనుగ్రహముచే మేమందరము క్షేమముగనే యున్నాము. నీ 
క్షేమమును మాకు తెలియజేయుమ'ని బ్రహ్మ యడిగెను. 90 


చతురాననునకు శ్రీనివాసుడు తన కల్యాణ వృత్తాంతము నెజింగించుట 
శ్రీ భగలానుడు :- 
శ్రీనివాసు డాతనితో - ద్వాపరయుగము ముగియునపుడు జరిగిన కృత్యమును 
తెలిపెదను. సావధానముగా వినుము. వైకుంఠమున నేను శేషునిపై పవళించి 
యుండగా భృగుమహర్షి వచ్చి నీ తల్లియగు లక్ష్మికి నివాసస్థానమగు నావక్షస్టలమున 
తన కాలితో తన్నెను. 91 


అపుడు నీ తల్లి కరవీరపురమునకు వెడలిపోయెను. ఆ దుఃఖముతో నేను 
పీడింపబడుచు వైకుంఠమును వీడి 92 


వేంకటాచలమునకు వచ్చి ఇచట నాకు నివసించుటకు స్థానమును కనుగొనజాలక 
ఈ పుట్టయందు నివసించితిని. ఒకతరి చోళరాజుని భృత్యుడు గొడ్డలితో 93 


ఆవుపాలకై రాజు భార్య కోపించి తనను కొట్టగా నాకు పాలనొసంగుచున్నదని 
ఆవుపై కోపించి నన్ను గండ్రగొడ్డలితో కొట్టెను. బృహస్పతి యనుగ్రహముచే 
(బ్రతుకుచున్నాను. 94 


నాయనా! శుభప్రదురాలును. నా తల్లియగు వకుళాదేవికి నమస్మరింపుమనగా 
(బ్రహ్మ యామెకు నమస్మరించి. 95 


232 


116/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
బ్రహ్మో - 
జననీ తవ గోవిన్ద! కుత్రేయం జనితా పురా । 
ఏతదాఖ్యాహి భగవన్‌! (శోతుం కౌతూహలం హి మే ॥ 96 


శ్రీ భగలాన్‌ - 
యశోదా వకుళా భూత్వా వర్తతే వేజ్మటాచలే । 
८६8० హం తయా భద్ర! బహుకాలం పితామహ! ॥ 97 


ఆపత్మాలే తుయో రక్షేత్‌ తం విద్యా త్పితరం గురుమ్‌। 
కదాచి న్మ లగయా9 9౭ సక్తః పద్యతీర్ణసమీపతః ॥ 98 


ఆగామహం తత్ర పుష్ప వనే కన్యా ఉపాగమన్‌। 
తాసాం మధ్యే విరాజన్తీ కన్యా కాచిదుపాగమత్‌ ॥ 99 


యామాకాశప్రభోః పుత్రీం నామ్నా పద్మావతీం విదుః । 
తామవేక్ష్యాతిమోహాన్మే మన స్తా మేవ కాంక్షతే ॥ 100 


తా మేవ ఘటయా9 శు త్వం పుత్రోత సి పరమో మమ । 
వదత్యేవం హృషీకేశే శుశ్రువే దుందుభిస్స్వనః॥। 101 


శ్రీనివాసపరిణయార్థం శేషాచలం ప్రతి రుద్రాద్యాగమనమ్‌ 
శ్రీ భగలాన్‌ - 
కస్య వాద్యమిదం బ్రహ్మన్‌! కశ్చ మాముపగచ్చతి । 


వదత్యేవం పరే ధామ్ని నీలకణ్జో౭. న్వపద్యత ॥ 102 

పితామహజ్బ పితరం వవన్దే వసుధాధిప!। 

పార్వత్యా షణ్ముఖేనాపి ప్రమథాధిపసేవకైః ॥ 103 

తమాలిజ్ఞ్య్య హృషీకేశః ప్రాహ శజ్మరమాగతమ్‌। 

“వత్సాత్రా౭ యాహి నికటం తిష్ట భద్రవరానన!॥ 104 
233 


117 


117 


శ్రీభవిష్యోత్తరపురాణే, దశమో9_ధ్యాయః 


poy 

శ్రీనివాసా! నీ తల్లి మున్నెచ్చట జనించినది? ఆమె జన్మవృత్తాంతము 
వినకుతూహలమగు చున్నది తెలుపుమని యడిగెను. 96 
శ్రీ భగలానుడు :- 

చతురానా! యశోద వకుళాదేవియై వేంకటాచలమున నివసించుచున్నది. చాలకాల 
మామెచేతనే నేను సంరక్షింపబడితిని. 97 


ఆపద సమయమున రక్షించువారే తండ్రి, గురువు నగుచున్నారు. ఒకప్పుడు 
నేను వేటాడుచు పద్మతీర్ధ సమీపమునకు వచ్చితిని. 98 


© తీరమునందలి పుష్పోద్యానమునకు కొందరు కన్నియలు వచ్చిరి. వారి మధ్యలో 
నొక కన్నియ మిక్కిలి ప్రకాశించుచుండెను. 99 


ఆమె ఆకాశరాజ పుత్రిక. పేరు పద్మావతి. ఆమెను చూచి మోహించి నా 
మనస్సామెనే కోరుచున్నది. 100 


నీవు త్వరలో నా కామెను చేకూర్చుము. నాకు హితము నొనగూర్చు పుత్రుడవు 
నీవే యని శ్రీనివాసుడు పలుకుచున్నంతలో దుందుభిధ్వని వినవచ్చెను. 101 


శ్రీనివాసుని వివాహమునకై రుద్రుడు శేషాచలమునకు వచ్చుట. 
ఛభగఠానుడు :- 
శ్రీనివాసుడా శబ్దమును విని పితామహా | ఈ వాయిద్య మెవరిది? నావద్ద కెవరు 
వచ్చుచున్నారిని ఆడుగుచుండగనే ఈశ్వరుడు వచ్చి 102 


చతురాననునకు, తండ్రియగు శ్రీనివాసునకు పార్వతి, కుమారస్వామి ప్రమథ 
గణములతో గూడ నమస్మరించెను 103 


శ్రీనివాసుడు శంకరుని కౌగలించుకొని నాయనా! సుందరముఖారవిందా! నా 
దగ్గరగా రమ్ము నావద్ద కూర్చుండుమని 104 


234 


117/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


ఏవం సమాషమాణే తు నీలకణ్ణేన కేశవే । 
తతః సమాగమత్సద్యః కుబేరో నరవాహనః ॥ 


యక్షేన్షః పుత్రభృత్యైశ్చ భార్యాబన్గుభిరన్వితః | 
తమాయాన్త ముపాలక్ష్య భగవానాహ భూమిప! ॥ 


ధనాధిప! మహాప్రాజ్ఞ! ధనవాన్‌ భవ సర్వదా । 
ఇత్యాశిషా9_ ౨ 25 ५८०8 హృషీకేశే ధనేశ్వరమ్‌॥ 


స్వాహాస్వధాభ్యాం సహితః ఆరూఢో మేషవాహనమ్‌ । 
అగ్నిశ్చాగాత్‌ సపుత్రశ్చ సబన్థుర్వేజ్బటాచలే ॥ 


స జాతవేదసం దృష్ట్వా జాతా౭_హ్లోదో జగత్సతిః । 
తమాలిజ్యాతివేగేన “తిష్ట తిష్ట” తి చాబ్రవీత్‌ ॥ 


తతః ప్రేతపతిశ్చాపి స్వదూతైశ్చ స్వభార్యయా । 
స్వవాహనం సమారుహ్య ప్రాప శేషగిరిం స్వయమ్‌॥ 


చిత్రగుప్తో మహా ప్రాజ్ఞః సమ్రాప్తో రాజసత్తమమ్‌ । 
తతో జలపతిశ్చాగాత్‌ నక్రమారుహ్య భక్తిమాన్‌॥ 


భార్యయా బహురత్నాఢ్యో నారాయణగిరిం ప్రతి । 
ఆరుహ్య గజరాజం స్వం > సాక్షాచ్చచీపతిః ॥ 


భోగిరాజగిరిం రాజన్‌! సర్వభోగా౭.లయో మహాన్‌! 
పౌలోమ్యా సహ పుత్రేణ సమ్వాప్త స్రిదశే శ్వరః ॥ 
యథార్హం శ్రీనివాసేన సత్క లతో నిషసాద చ ॥ 
ఏవం సమారుహ్య చ భారతీయుతః 

సుగన్గయుక్తః సముపాయయాౌ గిరిమ్‌। 

భకో ౨౭ 9 వాయుః తమిమం జనార్దనః 

క్షేమఇ్బ పప్రచ్చ తదా ముదా౭_న్వితః ॥ 


935 


105 


106 


107 


108 


109 


110 


111 


119 


113 


114 


118 


118 


శ్రీభవిష్యోత్తరపురాణే, దశమో9_ధ్యాయః 
మాటలాడుచుండగనే మనుష్యుని వాహనముగాజేసికొని కుబేరుడు 105 


పుత్రులు, భృత్యులు, భార్య, బంధువులతోగూడ వచ్చిను. ఆతనిని గాంచి శ్రీనివాసుడు 


కుబేరా! సకల సంపదలతో విలసిల్లుమ'ని ఆశీర్వాదముతో సంతసింప జేయు 
చుండగా 107 


అగ్నిహోత్రుడు భార్యలగు స్వాహాదేవి. స్వధాదేవులతో పొట్టేలుపై నదిష్టించి పుత్ర 
మిత్ర బంధుసహితుడై వేంకటాచలమునకు విచ్చేసెను. 108 


అతనిని జూచినంతనే జగత్రభువగు శ్రీనివాసుడు మిక్కిలి సంతసించి వెంటనే 
యాతనిని కౌగలించుకొని 'కూర్చుండుము కూర్చుండుమిని చెప్పుచుండెను. 109 
అనంతరము యమధర్మరాజును తన పరివారముతోను, తన భార్యతోను తన 
వాహనముపై నెక్కి 110 


చిత్రగుప్తుడు వెంట చనుదెంచుచుండగా వేంకటాద్రి కేతెంచెను. పిమ్మట భక్తిగల 
వరుణుడును మొసలి వాహనముపై 111 


తన భార్యతో గూడ పెక్కు రత్నములనుగొని నారాయణగిరి కేతెంచెను. శచీదేవి 
భర్తయగు దేవేం[ద్రుడై రావతముపై నధిష్టించి 112 


శచీదేవితోను,పుత్రుడగు జయంతునితోను శేషాద్రి కరుదెంచి శ్రీనివాసునిచే 
నుచితరీతిని గౌరవింపబడి కూర్చుండెను. 113 


వాయుదేవుడును భార్యతోగూడ జింకవాహనము నధిష్టించి పరిమళద్రవ్యము లను 
గొని శేషాద్రికి రాగా శ్రీనివాసు డాతనిని సంతోషముతో కుశలప్రశ్నల గావించి114 


236 


118/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


“స్టీయతా” మితి రాజేన! హరిర్వాయుమభాషత। 
ఏతస్మిన్నేవ కాలేతు సమ్లాప్తా (कण 
మన్మథో£_ ప్యాగమద్భూప! సరతిస్తురగోపరి॥ 115 


మునయశ్చ మహారాజ! సమాజగ్ముర్మహాగిరిమ్‌। 
కశ్యపో౭_ త్రిర్భరద్వాజో వామదేవశ్చ గౌతమః ॥ 116 


విశ్వామిత్రో వసిష్టశ్చ వాల్మీకి రమదగ్నిజః । 
పులస్త్యశ్చ దధీచిశ్చ శునశ్ళేఫశ్చ గాలవః ॥ 117 


గార్గ్యః కృష్ణో మహారాజ! సపుత్రాః సపరిగ్రహాః । 
గన్టర్వాప్సరసశ్సైవ సర్వే సిద్దాః సహోరగాః ॥ 118 
ఖ ५ 


ఏవం మహర్షయో దేవా రాజానశ్చ సమాగతాః । 
వివాహార్థం సమాజగ్య్ముః సర్వే స్యమృమకాతరాః I 119 


సమాశ్వాస్యాథగోవిన్లో యథాయోగ్యం తదా నృప! । 

“స్టీయతా” మితి చోవాచ సర్వేషాం పురతో హరిః ॥ 120 
బ్రహ్మాజ్ఞయా విశ్వకర్మకృతపరిణయార్హ పురనిర్మాణక్రమః 

2६०० భూద్వాసుదేవస్య విశ్వకర్మా౭ క్షిగోచరః ॥ 


తమాలోక్య హృషీకేశః ఇనమాహ స్మ మన్యుమాన్‌॥ 121 
ఇన్దాస్య గర్వబాహుళ్యం పశ్య విశ్వకృతోల_ధునా। 
భ్రాతుర్భాహుబలాదేష న జానాతిహితాహితమ్‌ ॥ 122 
యథాన్యాన్‌ పశ్యతి సురాన్‌ తథా మా మపి పశ్యతి । 

సాధు జాతం సురశ్రేష్ట! త్యజైనమసమజ్ఞుసమ్‌ ॥ 128 
అన్యం శాలాకర్మరతం శుద్ధం మద్భక్తిసంయుతమ్‌ । 

నియోజయ సురత్రేష్ట! దేవతాగ్భహకర్మణి ॥ 124 

237 


119 


119 


శ్రీభవిష్యోత్తరపురాణే, దశమో9_ధ్యాయః 
కూర్చుండుమను నంతలో చంద్ర సూర్యులును, రతీదేవిని గూడి గుజ్జముపై 


మన్మథుడు చనుదెంచిరి. 115 
కశ్యపమహర్షి అత్రిమహర్షి భరద్వాజమహర్షి వామదేవ, గౌతమ, 116 
విశ్వామిత్ర, వసిష్ట వాల్మీకి, జమదగ్ని పులస్య, దధీచి, శునశ్శేఫ,గాలవ117 
ष्ठु, కృష్ణదై ఏఎపాయనాది మహర్షులును పుత్రులతో, పరిజనులతో, గంధర్వ, అప్సర, 
సిద్ధ, నాగులును, 118 


దేవతలును, మహర్షులును, రాజులును, త్వరాన్వితులై కల్యాణమును చూచు 
నుత్సుకతతో విచ్చేసిరి. 119 


వచ్చినవారి నందరను శ్రీనివాసు డుచితరీతిని గౌరవించి “కూర్చుండుడ”ని పలికెను. 
120 
చతుర్ముఖుని యాజ్ఞచే విశ్వకర్మ కల్యాణమునకు యోగ్యమగు 
పట్టణమును నిర్మించుట. 
€> 
అంతలో శ్రీనివాసుడు విశ్వకర్మను గాంచి కోపగించి దేవేంద్రునితో 121 


దేవేంద్రా! ఈ విశ్వకర్మ గర్వాధిక్యమును చూడుము. సోదరుడగు మయుని 


భుజబలము నవలోకించి మంచిచెడ్డల నెజుంగకున్నాడు. 122 

ఇతర దేవతలనువలెనే నన్నును తలంచుచున్నాడు. ఇదియు నొకమంచికే వచ్చినది 

లెమ్ము. ఈ దుష్టుని వదలివేయుము. 123 

భవన నిర్మాణమున నాస క్తికలిగి సచ్చరిత్రుడై నాయందు భక్తిగల మరియొకనిని 

దేవగ్భహ నిర్మాణమునకై నియోగింపుమిని పలికెను. 124 
238 


119/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


ఇత్యప్రియం వచః శ్రుత్వా విశ్వకర్మా నరేశ్వర! 
ప్రణిపత్యాహ గోవినం వరకీ భయవిహ్వలః ॥ 


వర్ధకీ - 
భగవంస్త్వదభీష్టం యత్‌ అజ్ఞానాన్న మయా కృతమ్‌ । 
క్షమస్వ మమ దౌరాత్యం భగవన్‌! కరుణానిధే! ॥ 


దేవాదిదేవ! దేవేశ! స్వల్పస్య మమ కారణాత్‌ । 
ఇయాన్‌ కోపః కిమర్థం? తే సజ్ఞాతో భగవాన్‌! హరే! ॥ 


ఏవం సమ్రార్షితః శక్రం శ్రీనివాస ఉవాచ హ 
సభాం కారయ దేవేన! దేవారం మునికారణాత్‌ ॥ 


పజ్బాశద్యోజనగణ విశాలాం సుమనోహరామ్‌ । 
సువిచిత్రాబ్బ మహతీం త్రింశద్యోజనమాయతామ్‌ ॥ 
ఇత్యేవం శాసితః శక్రః తేన వర్దకినా తదా 
కారయామాస విపులాం విచిత్రాం మహతీం సభామ్‌ ॥ 


చక్రే శక్రా౭ {६००० తత్ర విశ్వకర్మా మయాగ్రజః । 
అనన్తరం వాక్యమూచే శతక్రతుమనామయమ్‌ ॥ 


శ్రీ భగఠాన్‌ - 

ఆకాశరాజనగరం శీఘ్రం గచ్చ శచీపతే! । 
రాజానం సాన్త్వవచనైః కార్యే కర్మణి బోధయ ॥ 
తత్రాప్యనేన కర్తవ్యం సభాగేహాది కారయ । 
వాసుదేవస్య వాక్యాని (శ్రుత్వా తస్య శచీపతిః ॥ 
జగామ రాజనగరం సహితో విశ్వకర్మణా I 
విస్తార్య నగరం రాజ్ఞః పరితో బహుయోజనమ్‌ ॥ 


239 


125 


126 


127 


128 


129 


130 


131 


132 


133 


134 


120 


120 


శ్రీభవిష్యోత్తరపురాణే, దశమో9_ధ్యాయః 


ఇట్లు నిష్టరముగా పలుకగా వడ్రంగియగు విశ్వకర్మ శ్రీనివాసునికి నమస్మరించి 


భయ(భ్రాంతుడై 125 
విశ్వకర్మ 

పరమాత్మా! దయాసముద్రా! నీ కోరిక నెబుంగజాలక అజ్ఞానముచే పాలింప 
జాలకుంటిని. నా దుర్మార్గ కృత్యమును క్షమింపుము. 126 
నా చిన్ని అపరాధమున కింత కోపమేల కలిగెను? 127 


ఇట్లు ప్రార్థింపగా శ్రీనివాసుడింద్రునితో దేవతల కొరకును, మునీంద్రులకును 


అయిదు వందల యోజనముల వైశాల్యము కలిగి మిక్కిలి సుందరమై విచిత్రమై 
గొప్పదై మూడువందల యోజనముల పొడవు కలిగిన సభాభవనమును నిర్మింప 
జేయుమ'ని యాజ్ఞాపింపగా దేవేంద్రుడు 129 


విశ్వకర్మచే విశాలమై విచిత్రమగు గొప్ప సభను నిర్మింపజేసెను. 130 


దేవేంద్రుని యాజ్ఞచే మయుని యన్నగారగు విశ్వకర్మ సభామందిరమును నిర్మించిన 
పిమ్మట శ్రీనివాసుడు దేవేంద్రుని కుశలప్రశ్నల నడిగి 131 


ఛభగఠానుడు :- 
నీ వాకాశరాజ నగరమునకేగి రాజును మధుర భాషణములచే కరవో న్ముఖునిగా 
జేయుము. 
ఆ పట్టణమున గూడ సభామందపములను, గృహములను విశ్వకర్మచే చేయించుమిని 
యాజ్ఞాపింపగా 133 


దేవేంద్రుడు విశ్వకర్మతో నేగి ఆకాశరాజ నగరమును చాల యోజనముల వరకు 
వ్యాపింపజేసి 134 


240 


120/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
సజ్బ్చిద్య చ మహారాజ! వనాని గిరిగహ్వారాన్‌ । 
విషమాజ్భ సమాం చక్రే ధరాం తాం ధరణీపతే! ॥ 135 
(గృహాణి చ విచిత్రాణి సభాశ్చ పటమండపాన్‌) । 


121 


కల్యాణవేదీం స దదర్శ రత్నసమ్బూర్ల కక్షైః సుకృతాం విచిత్రామ్‌ । 
స్తమ్రైర్యుతాం మౌక్తికరత్ననిర్మితైః నారాయణస్యైవ నృపేణ నిర్మితామ్‌ 1136 


వాసుదేవస్య భవనం వాసవో విశ్వకర్మణా 
కారయామాస రాజేన! సరత్నస్తమృగోపురమ్‌ ॥ 
ధనధాన్యసమాకీర్ణం రత్నతోరణమణ్జితమ్‌ ॥ 137 


వాపీకూపశతం వాజి గజానాం భవనం తథా । 
వాసవే తు గతే రాజన్‌! వాసుదేవో౭£_వదత్సురాన్‌ ॥ 138 


దేవాదికృత పరిణయార్థ భగవత్రార్థనాభ్యుపగమః 
శ్రీభగలాన్‌ - 
ఆకాశరాజస్య సుతా౭_స్ప్తి యా సురాః ఇచ్చామి కర్తుం కిల తత్మరగ్రహమ్‌! 
అజ్లీకృతం చేదృవదీయమణ్దలైః ఆజ్లీకరోమ్యద్య తు రాజకన్యకామ్‌ 11189 


వాసుదేవవచః (శ్రుత్వా వాసుదేవాత్మజాదికాః । 
వాక్యమాహుర్మహారాజ! వాసుదేవపరాయణాః ॥ 140 


బ్రహ్మోదిదేలాః - 
వయన్తు దాసభావేన తిష్టామః పురుషోత్తమ! । 
త్వత్ససాదాద్వయం సర్వే పశ్యామో౭_.త్ర మహోత్సవమ్‌॥ 141 


శజ్కరః ~ 
వినోదవచనం కృష్ణ! భాషసే ప్రాకృతో యథా । 
మనస స్తే ప్రశస్తం చేత్‌ క్రియతా మితి చాబ్రవీత్‌ ॥ 142 


241 121 


శ్రీభవిష్యోత్తరపురాణే, దశమో9_ధ్యాయః 


వనములను కొండగుహలను ఛేదించి భూమినంతను ఎత్తు పల్లములు లేకుండ 
సమముగా జేసెను. 135 


రత్నములతో నిండిన వాకిలులు కలిగి. విచిత్రమై, ముత్యముల రత్నములచే 
నిర్మింపబడిన స్తంభములు కలిగి రాజుచే నిర్మింపబడిన నారాయణుని కల్యాణవేదికను 
గాంచెను. 186 


దేవేం[ద్రుడును విశ్వకర్శచే రత్నములచే కూర్చబడిన స్తంభములు, గోపురము కలిగి 
ధనధాన్యములతోనింది. రత్నతోరణములచే నలంకరింపబడిన గృహమును శ్రీనివాసుని 
విశ్రాంతి భవనముగా నిర్మించెను. 137 


నూర్లకొలది దిగుడు బావులను, గుజ్జములకును, ఏనుగులకు భవనములను నిర్మింప 
జేసెను. దేవేంద్రు డాతనికి వెళ్ళినంతనే శ్రీనివాసుడు దేవతలతో నిట్లు పలికెను. 138 


దేవతలు శ్రీనివాసుని పరిణయమునకై అంగీకరించుట 
శ్రీభగలానుడు :- 
దేవతలారా! ఆకాశరాజు కుమార్తెను పరిణయమాడ సంకల్పించితిని, తామందర 
కంగీకారమైనచో నిపుడే యా రాజపుత్రి నంగీకరింతునిని 139 


పలుకగా శ్రీమన్నారాయణునియందు భక్యతిశయముగల బ్రహ్మాదులందరును 140 


బ్రహ్మాదులు :- 

పురుషోత్తమా! మేమందరమ నీ దాసులము, నీ యనుగ్రహముచే నిచ్చటి 
మహోత్సవమును దర్శించగలమనిరి. 141 
శంకరుడు :- 

కృష్ణా! సాధారణమానవునివలె పరిహాసపు మాటల నేలనాడెదవు? నీ మనస్సు 
నకు తగినదని తోచినచో పరిణయమాదుమిని తెలుపగా 142 


242 


121/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


శబ్మరస్య వచః (శ్రుత్వా ప్రశశంస హసన్‌ హరిః । 


తతశ్చతుర్ముఖః ప్రాహ శేషాచలపతిం ప్రతి ॥ 143 
బ్రహ్మో - 

సర్వజ్ఞస్త్వం దయాసార సత్యసజ్మల్పవానసి । 

అష్టవర్గం తతః కార్యం వివాహాత్సూర్వమేవ హి ॥ 144 


తస్మాదాజ్ఞాం దేహి మమ పుణ్యాహే పురుషోత్తమ! । 
స పుత్రవచనం శ్రుత్వా వసిష్టం మునిమానయత్‌ ॥ 145 


వసిష్టాదీన్‌ ప్రతి భగవత్కృత వివాహకార్య నియోజనప్రకారః 
వసిష్టళ్చు మహాభాగం పౌరోహిత్యే న్యయోజయత్‌ । 
యజుశ్శాఖామహామనైః కర్తవ్యం స్వస్తివాచనమ్‌ ॥ 146 


సర్వేషామపి దేవానాం యజమానో భవానితి । 
దేవానాజ్బ్చ బుషీణాజ్బ మాననే శజ్మరం వ్యధాత్‌ ॥ 147 


దేవా౭_హ్వానే కుమారన్తు ప్రత్యుత్తానే చ మన్మథమ్‌ । 
త్వా తేషాం వీటికాను కృష్ణవర్మానమాహ్వయత్‌ ॥ 148 


గృహాణ త్వం వీటికాం చ పాకారం హవ్యవాహన । 
బుషిణాం సర్వదేవానాం తవ పాకసు సమ్మత ॥ 149 


తస్మాత్‌ పాకం కురుష్వ త్వం స్వధా స్వాహా సమన్వితః ॥ 


ఇతి శిష్టో యజ్ఞమూర్తిః “తథా? 2९” త్యబ్రవీద్ధరిమ్‌ ॥ 150 
ప్రాహ వరుణం జలార్లం సర్వదేహినామ్‌ । 
దుష్టానాం దబ్దనే రాజన్‌! శిష్టానాం పరిపాలనే ॥ 151 
243 


122 


122 


శ్రీభవిష్యోత్తరపురాణే, దశమో9_ధ్యాయః 


శంకరుని మాటలకు శ్రీనివాసుడు నవ్వుచు పొగడెను. అంత చతురాననుడు 
శ్రీనివాసునితో 


బ్రహ్మ ౯ 
కరుణానిధే! నీవు సర్వము నెజింగినవాడవు. సత్యసంకల్పము కలవాడవు. 
వివాహమునకు ముందుగనే చేయవలెనుకదా! 144 


కావున పుణ్యాహవచనము నాచరించుటకు నా కనుజ్ఞ నిమ్మిని యడిగినంతనే 
శ్రీనివాసుడు వసిష్టుని రావించి 145 


వసిష్టాదులను శ్రీనివాసుడు వివాహకృత్యములయందు నియోగించుట 
యాతనిని పురోహితకృత్యమున నియముంచి యజుర్వేద మహామంత్రములచే 
స్వస్తివాచనమును (పుణ్యాహ వచనమును) చేయింపుము. 146 


నీవు దేవతలందరకును యజమానుడవని తెలిపెను. శంకరుని దేవతలను బుషులను 
గౌరవించుటలో నియమించెను. 147 


కుమారస్వామిని దేవతల నాహ్వానించుటకును, మన్మథుని వచ్చినవారికెదురేగి 
గౌరవించుట కును వినియోగించి తాంబూలముల నొసంగి ఆగ్నిహోత్రుని 
పిలిపించెను. 148 


అగ్నిహోత్రునితో బుషులకును, దేవతలకును నీ వంటలనిన మిక్కిలి 
యభిమతముగాన 149 


నీవు నీ భార్యలగు స్వధాదేవి, స్వాహాదేవులతో వంట నొనరింపుమని తాంబూలము 


నొసంగగా యగ్నిహోత్రుడట్లేయొనర్హునని యంగీకరించెను. 150 

వరుణుని ప్రాణులందరకును జలము నొసంగుటకును, దుష్టులను శిక్షించి 

సజ్జనులను రక్షించుటకు 151 
244 


122/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 

యమం స కల్పయామాస टू వాయుమాదిశత్‌ । 
ధనదానే బ్రాహ్మణార్థే వస్తాలజ్కారదాపనే ॥ 
కుబేరం యోజయామాస భగవాన్‌ నృపసత్తమ! । 
ప్రదీపధారణే రాజన్‌! నిశాకరమయోజయత్‌ ॥ 
వసూన్‌ సన్దేశయామాస భాణ్ణానాం శుద్ధికారణాత్‌ I 
గ్రహాంశ్చ ద్రోణపాత్రేషు న్యయోజయదరిన్దమః ॥ 
ఏవం సంశాసితాస్సర్వే పురాణపురుషేణ చ । 
ఆజ్ఞామాదాయ తే£.భూవన్‌ సర్వే స్వస్తాః స్వకర్మసు ॥ 

1 ® 


తతో వాక్యమువాచేదం (బ్రహ్మో లోకపితామహః । 
బ్రహ్మో - 
మజ్జనం కురు గోవిన్ద! మజ్జళం మధుసూదన! ॥ 


పుణ్యాహపూర్వకర్మాణి స్వేష్టదేవప్రపూజనమ్‌ I 
కులదేవప్రతిష్టాజ్బ సాబ్గం కురు రమాపతే! ॥ 
వివాహార్థం కరవీరపురాద్రమాహ్వాపనమ్‌ 


స పుత్రవచనం శ్రుత్వా సస్మార జగదీశ్వరః । 
రమాం రాజీవనయనాం కరవీరపురాలయామ్‌ ॥ 


మత్వా వియోగినీం రాజన్‌! దుఃఖితః సురసత్తమః । 
రురోద లోకరీత్యై భగవాన్‌ లౌకికైస్సమః ॥ 


న శోభతే సభా దివ్యా తయా విరహితా సుత! । 
భవానహం మహాప్రాజ్ఞ! దేవాశ్చ సపరి[గ్రహాః ॥ 


న శోభన్తే యథా9 9 కాశే తారాస్తారాపతిం వినా । 
అపాదపం యథా 9 రణ్యం అపక్షాశ్చ విహంగమాః ॥ 


245 


152 


153 


154 


155 


156 


157 


158 


159 


160 


161 


123 


123 


శ్రీభవిష్యోత్తరపురాణే, దశమో9_ధ్యాయః 
యమధర్మరాజును, పరిమళ ద్రవ్యముల సమకూర్చుటకై వాయువును, బ్రాహ్మణులకు 


ధనమును, వస్త్రములను, భూషణముల నొసంగుటకు 152 
కుబేరుని దీపములను గ్రహించుటకు, చంద్రుని 158 


వంటసామగగులను శుద్ధిచేయుటకు వసువులను, నీళ్ళపాత్రలను శుద్ధిచేయుటకు 
నవ(గహములను నియోగించెను. 154 


ఇట్లు వియోగింపబడి దేవతలందరును తమ తమ పనులయందు జాగరూకతలో 
నుండిరి. 155 


తదనంతరము జగత్తునకంతకును తాతయగు (బ్రహ్మ శ్రీనివాసుని మంగళ 
స్నానమొనరించి 156 


పుణ్యాహవచనముకంటె ముందు మీ యిష్టదేవతలను పూజించుట, కులదేవతలను 
ప్రతిష్టించుట మొదలగు విధులను యధావిధిగా నిర్వర్తింపుమని తెలిపెను. 157 
వివాహమునకై కరవీరపురమునుండి శ్రీ రమాదేవిని పిలిపించుట 
అంత శ్రీనివాసుడు చతురాననుని పలుకులను విని కరవీరపురమున నివసించు 
పద్మ పత్రనేత్రయగు రమాదేవిని తలంచి 158 


తన వియోగముచే దుఃఖించుచుండును కదా యని చింతించిసాధారణ మానవుల 
వలె ప్రపంచరీతి ననుసరించి గట్టిగా విలపించెను. 159 


చతురాననా! శ్రీ రమాదేవి లేకుండుటచే నీవు, నేను, పరివారసహితులైన దేవతలును 
ఉన్నప్పటికిని యూ సభాభవనము శోభించుటలేదు. 160 


చంద్రుడులేని నక్షత్రము లాకాశమున వెల వెల బోవునట్లును, వృక్షములులేని 
యరణ్యము శోభిల్లనట్లును, టెక్కలులేని పక్షులు దీనముగా తోచునట్లును 161 


246 


123/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


124 

అఫలాశ్చ యథా వృక్షాః అధనాః సుహృదో యథా । 

తథా వయం మహాప్రాజ్ఞ! రహితా రమయా తయా ॥ 162 
వాసుదేవవచః (శ్రుత్వా వాసుదేవమభాషత । 

శబజ్మరః పృథివీపాల! సముత్తిష్టన్‌ మహాభుజః ॥ 163 
శజ్కరః ~ 

కిమర్థం రోదనం తాత కిం తే కార్యం విడమృనమ్‌ । 
అసజ్ఞస్యాప్రమేయస్య చాక్రూరవరదస్య చ ॥ 164 
అక్షేశకస్య దేవేశ! కిమర్థం రోదనం వృథా । 
సచ తద్వచనం శ్రుత్వా నీలకణ్ధమభాషత ॥ 165 
శ్రీ భగఠాన్‌ - 

త్వం న జానాపి భోః శమ్మో! బాలభావేన పొత్రక । 

యదా బ్రహ్మా౭ వసానే చ న కిజ్బిదవశిప్యతే ॥ 166 
తదా క్షీరోదకే శమ్ఫో నిరాలమ్చే నిరాశ్రయే । 

సా మే శయ్యాసభీ భూత్వా క్రీడతే హితకారిణీ ॥ 167 
ఏతాదృశీం వినా ठर) మమ సౌఖ్యం కథం భవేత్‌ । 

వదత్యేవం జగన్నాథే వేధా వాక్యమభాషత ॥ 168 
బ్రహ్మో- 

నోక్తం త్వయే దం గోవిన్ద! పూర్వమేవ జనార్దన! I 

అద్య మాం కమలానన్ద! ८८००० 9 హ్వానే నియోజయ ॥ 169 
భగవదుక్తా రమానయనాయ కరవీరపురం ప్రతి సూర్యగమనమ్‌ 
సో9 పి పుత్రవచః శ్రుత్వా ద్యుమణిం శీఘ్ర మాహ్వయత్‌ । 

షణ్ముఖేన మహారాజ! సో౭_పి తత్ర సమాగతః ॥ 170 

247 124 


శ్రీభవిష్యోత్తరపురాణే, దశమో9_ధ్యాయః 
పండ్లులేని వృక్షములు కాంతి తరిగియుండునట్లును, ధనములేని స్నేహితులుప 


యోగించనట్లును మనము కాంతిహీనులమైయున్నాము. 162 
అని వాపోవుచుండగా ఆజానుబాహువగు శంకరుడులేచి 163 
శంకరుడు :- 


శ్రీనివాసా! మీరిట్లేడుటతగునా? నీవు సాధారణ మానవుల ననుకరించు చున్నావు 
కదా! విషయాసక్తిలేనివాడవు. వేదములచేనైనను తెలియశక్యము కానివాడవు 
సజ్జనులకు వరముల నొసగినవాదవు. 164 


దుఃఖముల నెజుంగని నీవు విలపించుట తగునా? అని యడుగగా శ్రీనివాసుడు 
167 


శ్రీ భగఠానుడు :- 
శంకరా! నీవు బాలుడవగుటచే నేమియు 23९80026). (బ్రహ్మ ఆయుర్జాయము 
ముగిసిన పిమ్మట ప్రపంచమున నేదియు మిగిలియుండదు. 166 


అట్టి ఆధారరహితమై తోడెవ్వరునులేని సమయమున పాలకడలిలో శ్రీదేవియే 
నాకు పడక తోడుగను హితమొనర్చునదిగ నుండి నాతో రమించును. 167 


అట్టి శ్రీదేవి లేక నాకు సౌఖ్యమెట్లు కలుగును? అని చెప్పుచుండగానే చతుర్ముఖుడు 
168 


బ్రహ్మ = 

శ్రీనివాసా! ఈ వృత్తాంతమును ముందుగనే నాతో నేల చెప్పవైతివి? నీ 
వాజ్ఞాపించినచో రమాదేవి నాహ్వానించుటకు నేను పోయివచ్చెదనిని పలుకగా 169 
భగవదాజ్ఞచే రమాదేవిని తోడైచ్చుటకు కరవీరపురమునకు సూర్యుడేగుట 
బ్రహ్మ మాటలనాలించి శ్రీనివాసుడు కుమారస్వామిచే సూర్యుని పిలపించెను. 
సూర్యుడేతెంచి 170 


248 


124/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


ననామ భక్తా స్తుత్వాం థ ప్రాజ్ఞాలిః సమ్ముఖే స్థితః I 
భాస్కరం భక్తినమ్రాజ్గం భగవానాహ హృద్గతమ్‌ ॥ 


శ్రీ భగఠాన్‌ - 
శృగాలవాసుదేవస్య నగరం గచ్చ భానుమన్‌! । 
తత్రా౭_ స్తే జగతాం మాతా తామానయ మమాన్ర్తికమ్‌॥ 


భారతీం వాసుదేవస్య శ్రుత్వా పౌత్రో దివాకరః । 
వినయేన సమాయుక్తః శిరసాః ౨ నమ్య చావదత్‌ ॥ 
భానుః :- 


కథం తాం లోకజననీం ఆనయిష్వే తవాన్తికమ్‌ । 
తన్మమాచక్ష్వ గోవిన్ద! కథం మాం విశ్వసేద్రమా ॥ 


శ్రీ భగఠాన్‌ - 

అస్తి తస్యాః త్వయి స్నేహః సదా లోకమహోదయే । 
త్వదాగమనసంహృష్టా సమాయాతి మమాన్ర్తికమ్‌ ॥ 
ఉపాయం ప్రవదిష్యామి తదాగమనకర్శణి । 

అ(శ్రు ముజ్బన్‌ అపమృజన్‌ తద్ద్వారి కురు సంస్థితిమ్‌ ॥ 


త్వాం తు దృష్ట్వా జగన్మాతా సాన్త్వయిష్యతి భానుమన్‌! । 
ఏవం వదన్తీ వాక్యం త్వాం కిజ్బిద్దుఖసమాకులా ॥ 


“శాసనం తే హృతం కేన ధరణ్యాం కథ్యతా” మితి । 
తం సమాచక్ష్వ తాం దేవీం ఇత్ధమత్యన్తదుఃఖీతః ॥ 


న శాసనం హృతం >° మాతః! కేనాపి భూతలే । 
శయనన్స్తు కృతం తేన తం భర్రా౭_ద్య భూతలే ॥ 


యేన వై శాసనం దత్తం మాతర్మే కృపయేదృశమ్‌ I 
నిశ్చేతనో9_ద్య పతితో భర్తా జీవతి తేన వా॥ 


249 


171 


172 


173 


174 


175 


176 


177 


178 


179 


180 


125 


125 


శ్రీభవిష్యోత్తరపురాణే, దశమో9_ధ్యాయః 


భక్తితో నమస్కరించి స్తుతించి చేతులు జోడించి నిలువగా నాతనితో శ్రీనివాసుడు 


తన మనమునందలి సంకల్పము నిట్లుతెల్పను. 171 
శ్రీ భగలానుడు :- 

సూర్యా! శృగాలవాసుదేవుని నగరమునకు జని అచ్చట నివసించుచున్న లోకజనని 
యగు రమాదేవిని తోడ్కొనిరమ్ము. 1 


అని తెలుపగనే సూర్యుడు శ్రీనివాసునకు శిరస్సుతో నమస్కరించి సవినయముగా 
178 


శ్రీనివాసా! లోకమాతయగు రమాదేవిని నేనెట్లు తోడ్కొని వత్తును? అమె నన్నెట్లు 


విశ్వసించునుని యడుగగా 174 
శ్రీ భగలానుడు :- 

శ్రీనివాసుడు,లోకములకు కాంతినొసంగు నీ యందామెకు స్నేహభావమున్నది. 
నీవు వెళ్లినంతనే సంతసించి నీ వెంట నావద్దకు రాగలదు. 175 


ఆమె వచ్చుట కొక ఉపాయమును చెప్పెదను. వినుము. నీ వామె నివసించు 
గృహమునకేగి ద్వారములో కన్నీరు విడచుచు తుడుచుకొనుచు నిలచియుండుము. 
76 


లోకమాత నిన్నుగాంచి కొంచెము దుఃఖించుచు నిన్నోదార్చుటకై 177 
“భూలోకమున నీయాజ్ఞ నెవరుల్లంఘించిరిని యడుగును. అపుడు నీవు మిక్కిలి 
దుఃఖించుచు యమెతో 178 


“అమ్మా! భూలోకమున నా శాసనము నెవరును అపహరింపలేదు. నీ భర్త నేడు 
భూమిపై పరుందియున్నాడు. 179 
నాకు దయతో శాసనమొసంగిన నీ భర్త నేడు భూమిపై చైతన్యములేక పరుండి 
యున్నాడు. జీవించియుండునో లేదో తెలియకున్నది. 180 


250 


125/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
భర్తా తవ జగన్నాథ స్త్వ్వశకో? ద్య విభాతి మే । 
“కదా ద్రక్ష్యామి దేవీం తాం ఇత్యాస్తే ప్రలపన్నితి” ॥ 
సా తద్వచనమాకర్ణ్య సమాయాతి న సంశయః । 
ఉపాయన్తు తతః శ్రుత్వా! కిజ్బ్చిద్ధాస్యముఖాన్వితః ॥ 
బభాషే భక్తినమ్రాజ్లో భయభక్తిసమన్వితః । 
సర్వజ్ఞా సర్వలోకేషు విశుతా కమలా౭_లయా ॥ 
జానాతి హృద్గతం సర్వం కథం మాం విశ్వసేద్విభోః | 
అరోగస్య చ రోగం హి కథం వక్ష్యామి తే హరే॥ 


స భానోర్వచనం (శ్రుత్వా భానుమాహ మనోగతమ్‌ । 
శ్రీ భగఠాన్‌ - 
మన్మాయయా మోహితా సా భవిష్యతి న సంశయః ॥ 


ఇత్యుక్తః ప్రణిపత్యాథ వాసుదేవం రథే స్థితః | 
కరవీరపురం గత్వా యథోక్తం తత్తథా౭ కరోత్‌ ॥ 


కరవీరపురాచ్చేషాచలం ప్రతి ८००० 9 గమనమ్‌ 
సా తద్వచన మాకర్ణ్య యథా9 9 దేశం తథా రమా । 
రథ మారుహ్య ఖేదేన భానువాక్యాదరేణ సా॥ 


సమ్రాప్తా వాయువేగేన రవియుక్తా రమాపతిమ్‌ । 
తదాగమనవార్తాజ్బ్చ (శ్రుత్వా తస్మిన్‌ క్షణే హరిః ॥ 


జగామ దర్భనాపేక్షీ హ్యశక్త ఇవ సమ్ముఖమ్‌ । 
తాదృశీమాకృతిం ప్రాప్య తదద్భుతమివాకరోత్‌ ॥ 


దేవానాం పూర్వదేవానాం మునీనామూర్ధ్వరేతసామ్‌ I 
భుజే భుజజ్ఞభూషస్య వామం సంస్థాష్య వై భుజమ్‌ ॥ 


251 


181 


182 


183 


184 


185 


186 


187 


188 


189 


190 


126 


126 


శ్రీభవిష్యోత్తరపురాణే, దశమో9_ధ్యాయః 
నీ భర్తయగు శ్రీనివాసుడు చాల దుర్చలుడై యున్నాడు. ఆ లక్ష్మీదేవి నెపుడు 
చూచెదనో యని పలవరించుచున్నాడిని 181 
తెలిపిన వెంటనే యామె వచ్చి వేయును. సందియము లేదని శ్రీనివాసుడు 
తెలిపినంతనే సూర్యుడా యుపాయమును విని మందహాస వదనారవిందుడై 
అత్యంత భక్తియుక్తుడై భయముతో “శ్రీనివాసా ! పద్మనివాసిని యగు శ్రీదేవి 
సకలము నెజుంగునని ముల్లోకములయందు ప్రసిద్ధి కెక్కినది. 183 
అందరి మనస్సులయందలి విషయముల నెజుంగజాలిన లక్ష్మి నన్నెట్లు నమ్మగలదు 
ఆరోగ్యవంతుడవగు నిన్ననారోగ్యవంతుడవని ఎట్లు చెప్పదును? 184 
అని యిట్లు సూర్యుడు పలికినంతనే యాతని యభిప్రాయము 36800 శ్రీనివాసుడు 
“శ్రీ దేవి నా మాయచే మోహింపజేయ బడగలదు. సందియము లేదిని ధైర్యము 
చెప్పగా 185 
సూర్యుడు శ్రీనివాసునకు నమస్మరించి రథముపై నాసీనుదైకరవీరపురమున కేగి 
శ్రీనివాసుడు చెప్పినట్లే చేసెను. 186 


కరవీరపురమునుండి లక్షి J వేంకటాచలమునకు విచ్చేయుట 
లక్ష్మియు భాస్మరుని మాటలను విని యాతని మాటయందుగల గౌరవముతో 
దుఃఖించుచు రథముపై నధివసించి 187 


వాయువువంటి వేగముతో శ్రీనివాసుని సన్నిధానమున కేతెంచెను. ఆమె వచ్చుచున్న 
వృత్తాంతమును విని వెంటనే 188 


శ్రీదేవిని జూచు వేడ్మతో దుర్చలునివలె రూపుదాల్చి ఎదురుగా నరుదెంచెను. 


దేవతలకును, రాక్షసులకును జితేంద్రియులగు మునీంద్రులకు నా యాకార 
మత్యంతా శృర్యకరముగా నుండెను. పన్నగభూషణుడగు నీశ్వరుని భుజముపై 
యెడమ చేతిని వైచుకొని 190 


252 


126/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
९८०० పరం (नुद నిధాయాగాద్భుజం స్వభూః । 
ఏవంభూతం శ్రీనివాసం దదర్శ కమలాలయా ॥ 
రథాదుత్తీర్య వేగేన కిజ్బ్చిద్ధాస్యముఖామ్బ్చుజా । 
చామ్పకం పుష్పనిచయం వికీర్య పదపజ్బజే ॥ 
సమాలిజ్ఞాతిభక్యెవ ముహూర్తద్వయమాస్థితా । 
తదాలిజ్ఞనమాగ్రేణ పుష్టాజ్లో విష్టరశవాః ॥ 
కుశలం పరిపప్రచ్చ తస్యాః २०० & హరేస్తడా । 
పితరౌ సర్వలోకానాం రమానారాయణావుభౌ ॥ 


రమాయై శ్రీనివాసకథితపద్మావతీపరిణయోదన్తః 
సమ్రాప్తా స్వస్థతాం రాజన్‌! సర్వదేవనమస్కృతౌ । 
మాం మోహయతి గోవిన్ష! తవ మాయా దురత్యయా ॥ 
భానునా మయి గోవిన్ద! కర్మ చిత్రం త్వయా కృతమ్‌ । 
త్వన్మాయా మోహితాస్సర్వే బ్రహ్మేశానాదయస్సురాః ॥ 
వదా౭_దేశం వాసుదేవ మమాద్యా హ్వానకారణమ్‌ । 
స రమావచనం (శ్రుత్వా సాధ్వీమాహ మహీపతే! ॥ 
శ్రీనిలానః - 
త్వయా రామావతారే తు కథితం స్మర భామిని! । 
వేదవత్యా వివాహస్య సమ్రాప్తః కాల ఏషవై॥ 
త్వత్సన్నిధౌ వోఢుమేనాం ०००७९०० హం కలౌ యుగే । 
వదత్యేవం హృషీకేశే సా౭_స్మరత్‌ పూర్వికాం గిరమ్‌ ॥ 
శ్రీ రమా - 
తామజ్లీకురు గోవిన్ద! వివాహే విధిపూర్వకమ్‌ । 
ఇతి మే వచనం కృష్ణ! సఫలం కురు వత్సల! ॥ 


953 


191 


199 


198 


194 


195 


196 


197 


198 


199 


200 


127 


127 


శ్రీభవిష్యోత్తరపురాణే, దశమో9_ధ్యాయః 
మరియొక చేతిని బ్రహ్మమెడమై యుంచి వారి యిరువురి నూతగాగొని యాపె 
కెదురేగెను. అట్టి శ్రీనివాసుని గాంచి 191 
మందహాస వదనారవిందయె రథమునుండి దిగి సంపంగి పుష్పములను శ్రీనివాసుని 
పాదపద్మములయందు జల్లి 192 
భక్తితో నాతని నాలింగన మొనర్చుకొని రెండు క్షణములట్లే నిలచెను. ఆమె 
కౌగలింతచే బలసిన యవయవములు కలవాడై శ్రీనివాసు 193 
డామెను కుశల ప్రశ్న లొనర్భెను. ఆమెయు శ్రీనివాసుని కుశలము నారసెను. 
ఇట్లు సకల లోకములకు తలిదండ్రులైనట్టియు సకల దేవతలచే నమస్మరింపబడు 
లక్ష్మీనారాయణు లిరువురును స్వస్థచిత్తులైరి. 194 
లక్ష్మీదేవితో శ్రీనివాసుడు పద్మావతిని వివాహమాడుచున్న వార్త నెటింగుట 
గోవిందా! నీ మాయ నన్ను మోహపెట్టుచున్నది. నీ మాయ దాటరానిది. 195 


భాస్మరునిచే నా విషయమున నెంత యద్భుతకృత్యము నొనరింప జేసితివి? 
బ్రహ్మరుద్రాది దేవతలందరును నీ మాయచే మోహింపజేయబడిన వారే కదా!196 


స్వామీ! నన్ను పిలిపించుటకు గల కారణమును తెలుపుడు. ఆజ్ఞాపింపుడిని శ్రీదేవి 


విన్నవించినంతనే 197 
శ్రీనిలాసుడు :- 

లక్ష్మి దేవితో - లక్ష్మీ! నాతో నీవు రామావతారమున చెప్పిన సంగతిని 
తలంచుకొనుము. వేదవతీ వివాహ సమయ మేతెంచినది. 198 


ఈ కలియుగమున నీ సమక్షముననే పద్మావతిని వివాహమాడ గోరుచున్నాను. 
ఇట్లు శ్రీనివాసుడు చెప్పుచుండగనే శ్రీదేవి 199 


“శ్రీనివాసా ! వేదవతిని యథాశాస్త్రముగా పరిణయ మాడుమ”ిని తాను మున్ను 
పలికిన మాటను తలంచి తప్పక నా మాటను సఫలపరచు'మని ప్రార్థించుచు200 
254 


127/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
ఇత్యుక్త్వా శ్రీనివాసం సా ననామ చ ముదాన్నితా। 
హరిస్తు లోకజననీం ఆననయదుదారధీః ॥ 


స రమాగిరమాకర్ణ్య పరిపూర్ణమనోరథః । 
పరమానన్దసమ్వూర్డః ఉరగాద్రౌ వ్యరాజత ॥ 


సన్తోషసంసూచకసర్వగాత్రః ఆనన్షభాప్పేణ సమృద్ధనేత్రః | 
బ్రహ్మాదిదేవైర్నుతసచ్చరిత్రః తదా బభౌ వేజ్యటశైలమిత్రః ॥ 


ఇతి శ్రీ భవిప్పోత్తరవురాణో శ్రీ వేబ్బటాచలమావాోత్సే 


201 


202 


203 


శ్రీనివాసస్య వేదవలీవివాహాయ బన్గులక్ష్మాద్యాగమనం నామ कर्व ధ్యాయః 


==> 45, नच्च 


255 


128 


128 


శ్రీభవిష్యోత్తరపురాణే, దశమో9_ధ్యాయః 
సంతోషముతో శ్రీనివాసునికి నమస్కరించెను. శ్రీమన్నారాయణుడు లోకమాతయగు 
శ్రీదేవిని సంతోష చిత్తుడై ఆనందపరచెను. 201 


మరియు శ్రీదేవిసూక్తులచే తన మనోరథమీడేరగా నమితానందము నందుచు202 


శరీరము నందంతటను సంతసమును సూచించుచు పులకరించుచుండగా, 
కనులయం దానందభాప్పుములు చిప్పిలుచుండ, బ్రహ్మాదిదేవతలు తన చరితమును 
స్తుతించుచుండ వేంకటాచలమున ప్రీతితో నివసించెను. 203 
ఇది శ్రీ భవిష్యోత్తర వురాణమున శ్రీ వేంకటాచల మానోత్యమున 
శ్రీనివానునకు వేదవతితో జరుగు వివావా మహోత్సవమునకై 
బంధువులు, లక్షీ శ్రీదేవి విచశ్చేయుట 5८2 
వదియన అధ్యాయము 


- ० (2) ञ्ञ 


256 


128/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


అథ ఏకాదశో9_ధ్యాయః 
భగవతః పద్మాదికారితపరిణయార్హమజ్ఞలాభి షేక క్రమః 


జనకః - 
తతః కిమకరోత్కృష్టః శ్రీనివాసస్సతాంగతిః । 
తన్మమాచక్ష్వ భగవన్‌! విస్తరేణ మహామునే! ॥ 


శతానన్దః - 
శ్రీలక్షీసహిత[శ్రీమాన్‌ శ్రీనివాసః పితామహమ్‌ । 
అబ్రవీత్రీతమనసా ప్రయుజ్టూనః ప్రయోజనే ॥ 


శ్రీలిలానః - 
కర్మాణి పుత్ర! కార్యాణి కురు శీఘ్రమతస్ధితః I 
స తద్వచనమాకర్ణ్య ససనోషః పితామహః ॥ 


కటాహభాణనిచయం ఆనేతుం షయత్సురాన్‌ I 
గరుడ(ప్రముఖాన్‌ వీరాన్‌ నారాయణపరాయణాన్‌ ॥ 
తే తస్య వచనం శ్రుత్వా క్షణేన గరుడాదయః । 
కటాహాదీన్‌ గృహీత్వా థ సమాజగ్య్మురనేకధా ॥ 


అపూరయత్తతస్తేషు స వాయుః సలిలాధిపః 

సుగనం తోయనిచయం దివ్యతీర్లోద్భవం శుభమ్‌ ॥ 

తత స్సర్వా స్సువాసిన్యో వగస్రాలజ్మారమణ్ణితాః । 

అరున్థతీం పురస్కృత్య కృతమబ్గళకౌతుకాః ॥ 

సదీపకలశాన్‌ రాజన్‌! పార్వతీప్రముఖాః స్త్రియః । 

చక్రుః సమస్తాన్మాజ్ఞల్యాన్‌ ససావిత్రీపురోగమాః ॥ 
257 


129 


శ్రీభవిష్యోత్తరపురాణే, ఏకాదశో9_ధ్యాయః 


పదునొకండవ అధాయము 
శ్రీనివాసునకు పద్మావతి మున్నగువారు వివాహమునకు తగిన 
మంగళస్నానాది క్రమమును వర్ణించుట 
జనకుడు :- 
అనియిట్లు శతానందుడు తెలుపగా జనక మహారాజు “మునిసత్తమా! సత్పురుషు 
లకు శరణ్యుడగు శ్రీనివాసు డేమిచేసెనో విస్తారముగా నా కెతింగింపుమ'ని 
యడిగెను. 1 


శతానందుడు :- 

అంత శతానందుడు చెప్పుటకు ప్రారంభించెను. అంత శ్రీదేవీ సమేతుడగు 
శ్రీనివాసుడు చతుర్ముఖుని తన కల్యాణ కార్యకలాపములను సన్నద్ధపరుచుటకై 
నియోగించుచు మనమున సంతసించుచు 2 


“నాయనా! నీవు శీఘ్రముగా కల్యాణమునకు వలయు కృత్యములను జాగరూకుడవై 
యొనరింపుమిని యానతిచ్చెను. 3 


ఆజ్ఞను విని కమలాసనుడు మిక్కిలి సంతసించి శ్రీనివాసుని యందు భక్తియుక్తులగు 
దేవతలను గరుడుడు మున్నగు వీరులను మృణ్మయాది మూకుడు మొదలగు 
భాండవిశేషములను కొనితెచ్చుటకై పంపించెను. 4 


వారందరును బ్రహ్మదేవుని యాజ్ఞప్రకారము క్షణములో అనేకరకములైన పాత్రలను 
తీసికొని వచ్చిరి. ర్‌ 


వాటియందు వాయువు వరుణుడును దివ్యతీర్థముల యందలి సుగంధమును 
దివ్యతీర్థమును నింపిరి. 6 


అనంతరము సుమంగలీలగు ప్రీలందరును వస్త్రములను భూషణముల నలంకరించు 

కొని అరుంధతిని ముందిడుకొని మంగళార్థమగు పనులను సమకూర్చుకొనిరి. 7 

పార్వతి మొదలగు స్త్రీలు దీపములనుంచిన కలశములను తదితర సన్మంగళముల 

నొనరించి సావిత్రి మొదలగువారు మంగళగీతములను పాడుచుండిరి. 8 
258 


129/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
గాయన్యః శుభగానాని నిరాతజృకృతం తథా । 
కృష్ణావతారవిభవం గాయన్యశ్చామరాజ్ఞనాః ॥ 
సిద్ధాబ్గనాశ్చ రాజేన! తస్గుర్వైభానసాజ్ఞనాః I 
ఏవం ప్రవృత్తే పుణ్యే స్మిన్‌ వివాహే వేజ్మటేశితుః ॥ 
స్నుషాశ్చ వాసుదేవస్య జహసుశ్చారులోచనాః । 
శ్వశూజ్బ పురతః కృత్వా మాతరం వకుళాం హరేః ॥ 


ఏవం మహోత్సవ స్తత్ర సమభూత్సప్తమీదినే । 
చతుర్దిక్లు చ సంస్థాప్య కలశాన్‌ జలపూరితాన్‌ ॥ 


సూత్రేణ వేష్టయిత్వా తు తన్మధ్యే రత్నపీఠకమ్‌ । 
नवेषु సమ్భమైర్యుక్తాః ఇదమాహుః సురాజ్ఞనాః ॥ 


(14 
९९६ 


धे పురుషశ్రేష్ట! తిష్ట త్వం సూత్రమణ్ఞలే । 
స ఇత్ధముక్తో భగవాన్‌ యోషితాం పురతో హరిః ॥ 


ప్రోవాచ దీనవదనః ప్రస్రవన్నేత్రజం జలమ్‌ । 


పితామహ మహాప్రాజ్ఞ! వివాహవిభవే మమ ॥ 


కః కరోత్య భిషేక న్ల్తు తైలేనాశీఃక్రమేణ వై । 
యస్య నాస్తి మహారాజ! మాతా వా౭_పి పితా తథా॥ 


వివాహే చ విపత్తౌ చ తస్య ధిగ్దన్మ జీవనమ్‌ । 
భగిన్యో బ్రాతరశ్రైవం మాతులా భాగినేయకాః ॥ 


నమే సన్తి మహాప్రాజ్ఞ! కః కరోత్యభిషేచనమ్‌ I 
న భార్యాసదృశం భాగ్యం న పుత్రేణ సమా గతిః ॥ 


259 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


130 


శ్రీభవిష్యోత్తరపురాణే, ఏకాదశో౨_ ధ్యాయః 
దేవతాస్రీలును, సిద్దుల భార్యలును వైఖానస స్త్రీలును నిర్విఘ్నముగా జరిగిన 
శ్రీకృష్ణావతార వైభవమును పాడుచుండిరి. 9 


ఈ విధముగా శ్రీ శ్రీనివాసుని శుభావహమగు వివాహము జరుగుచుండగా 10 


అందమైన కనులుగల శ్రీకృష్ణుని కోడండ్రందరును శ్రీనివాసుని తల్లియగు 
వకుళాదేవిని తక్కిన తమ యత్తగాండ్రను ముందుగానుంచుకొని సంతసింపసాగిరి. 


ఈ విధముగా మహోత్సవము జరుగుచుండగా నేడవదినమున నాల్లుదిక్కుల 
యందును జలములచే నిండిన కలశములనుంచి 12 


దారముతో చుట్టి వాటి మధ్యభాగమున రత్నపీఠము నుంచి మిక్కిలి త్వరపడుచు 
దేవతాంగనలు శ్రీనివాసునితో 13 


పురుషోత్తమా! నీవు లేచి వారములచే నేర్చరచిన యా మండలమున కూర్చుండుమని 
తెలుపగా వారలముందు 14 


లీలామానుషరూపుడగు శ్రీనివాసుడా యంగనామణుల ముందు విన్నపోయిన 
ముఖముతో కనులనుండి భాష్పములు స్రవించుచుండ “చతుర్ముఖా | నా వివాహ 
వైభవమున నాకు 16 


నూనె నాశీర్వాదములతో(తల పై)నుంచుచు నెవరభిషేకము నొనర్తురు? వివాహము 
నందును, ఆపదసమయములందును తల్లికాని,తండ్రికాని లేనివారి 16 

జీవితము వ్యర్థము. నా కక్కచెల్లెండ్రు, అన్నదమ్ములు, మేనమామలు, మేనఅల్లుళ్ళు 
ఎవరును లేరుకదా! నాకెవ రభిషేకమొనర్తురు? తల్లిదండ్రులులేనివారి కెట్టి 


గతికలుగునో కదా! 18 


260 


130/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
న చ మాతృసమం మిత్రం జనకేన సమం సుఖమ్‌ । 
న భార్యాసదృశం భాగ్యం । న పుత్రేణ సమా గతిః ॥ 


న హి భ్రాత్రుసమో బన్గుః న విష్ణో ర్టేవతా పరా। 
ఇతి సమాష్య గోవిన్లో లీలామానుషవిగ్రహః ॥ 


రురోద లోకరీత్యైవ పశ్యన్‌ బ్రహ్మాననం హరిః । 
ఉపధార్య హరే ర్వాక్యం స భవః కజ్బుసమృవః ॥ 
సాన్వయన్‌ వాసుదేవన్తు భారతీమాహ భూపతే! । 
బ్రహ్మో - 

కిమర్థం మోహయసి నో మాయాపజ్ఞరవాసినః ॥ 
కో౭_పి నాస్తీతి యత్రోక్తం తదసత్యం చతుర్భుజ! । 
పుత్రోతల హం తవ కల్యాణ! పౌత్రః సాక్షాత్రిలోచనః ॥ 


మన్మధథోం_న్యః పుమాన్‌ పుత్రః పౌత్రపుత్రః షడాననః । 
జగత్రాణో జ్యేష్టపుత్రః స్నుషా తే భారతీ హరే! ॥ 


సరస్వత్యాదికా స్సర్వాః ప్రియః త్వత్సాదసేవికాః । 
త్వం పుమాన్‌ పరమస్సాక్షాత్‌ జగద్దాత్రీ తవాబ్గనా ॥ 
క్రీడామాత్రమిదం మన్యే త్వతృృతం పురుషోత్తమ! । 
ఏవం విభవమాపన్నః త్వం నో మోహయసే వృథా ॥ 
ఇత్ధముక్తా చతుర్వక్రో వాసుదేవం రమాసఖమ్‌ । 
రమాం సజ్మేతయామాస సా రమా వాక్యమబ్రవీత్‌ ॥ 
శ్రీ రమా :- 

విదితం హృదయం దేవ! తవ వేజ్మటవల్లభ! । 
తైలాభ్యజ్లాదికర్మాణి కరిష్యే పురుషోత్తమ! ॥ 


261 


19 


20 


21 


22 


23 


24 


25 


26 


2/7 


28 


131 


శ్రీభవిష్యోత్తరపురాణే, ఏకాదశో౨_ ధ్యాయః 
తల్లితో సమానమగు మిత్రుడును, తండ్రితో సమానమగు సుఖమును, భార్యకు 
సరియగు భాగ్యమును, పుత్రునితో సమానమగు గతియు 19 


సోదరునితో సమానుడగు బంధువు, విష్ణువును మించిన పరతత్వము నుండ 
జాలరిని పలికి 20 


యాతని ముఖమువంక చూచుచు లోకపరిపాటి ననుసరించుచు నేద్వసాగెను. 
ఇట్టి శ్రీనివాసుని మాటలను విని చతురాననుడు 21 


శ్రీనివాసు నూరడించుచు ఇట్లు పల్కెను. “శ్రీనివాసా! మాయామోహితుల మగు 
మమ్మెందులకు మోహింపచేయ చూచుచున్నావు? 22 


ఓ చతుర్భుజుడా! నీ కెవరునులేరని పలికిన పలుకులు యదార్థములుకావు. నెను 
నీ పుత్రుడను. సాక్షాత్తుగా రుద్రుడు నీ మనుమడు. 23 


మన్మథుడు నీకు మరియొక పుత్రుడు. కుమారస్వామి నీకు మునిమనుమడు. 
వాయువు నీకు పెద్దకొడుకు, సరస్వతి నీ కోడలు. 24 


సరస్వతి మొదలగు స్త్రీ లందరును నీ పాదముల నాశ్రయించుకొని యుండు 
సేవకురాండ్రు. నీవు పరమపురుషుడవు. లోకమాత నీ సహధర్మచారిణి. 25 


నీవిపుడు గావించిన దంతయు నీవు విలాసమాత్రముగా నొనరించితివనియే నేను 
తలంతును, వక్కాణింపనలవి కాని వైభవోపేతుడవగు నీవ మమ్ము వ్యర్థముగా 


మోహింపచేయుచున్నావిని 26 

పతికి శ్రీదేవికి సంకేతమును తెలుపగా శ్రీదేవి శ్రీనివాసునితో 27 

శ్రీదేవి :- 

శ్రీ వేంకటాచలపతే! నీ యభిప్రాయము 3800882. నీకు నూనెనంటుట మొదలగు 

కృత్యములను నే నొనరింతును. 28 
262 


131/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


ఉత్తిష్ట త్యజ దుఃఖం తే సమారోహ వరాసనమ్‌! ”। 
స రమాగిరమాకర్ణ్య సనోషాన్నయనాజ్ఞలమ్‌ ॥ 


ముజ్బున్‌ మునివరాన్‌ రాజన్‌! నన్గయన్‌ నరసారథిః । 
కశ్యపాత్రిభరద్వాజ విశ్వామిత్రపురోగమాన్‌ ॥ 

ప్రణిపత్య వసిష్టం చ ఆహ విశ్వం విడమృ్బయన్‌ । 
శ్రీలిలానః - 

అనుజ్ఞాం దేహి మే బ్రహ్మన్‌! మజ్జనార్థం మహామునే! ॥ 
తథాస్త్వి త్యబ్రవీత్మృష్టం వసిష్టః సపురోహితః । 
సపల్నీకాన్‌ సురాన్‌ సర్వాన్‌ సభార్యాన్‌ బుషిమణ్ణలాన్‌ ॥ 


అనుజ్ఞావ్యానుగైస్సార్దం ఉదతిష్టత్సురోత్తమః । 
न > ^ ©) ~> 
వికీర్య కేశమూలాని పూర్వాశాభిముఖం తతః 


ఆరోపయన్‌ రత్నపీరే శ్రీనివాసం సుయోషితః । 
తాసాం మధ్యే अ+ రమా కమలలోచనా ॥ 
రుక్కపాత్రం సమాదాయ తైలపూరిత మాదరాత్‌ । 
అభ్యాభబ్బయత్తదా దేవీ స్వాశీర్భిరభినన్హ్య తమ్‌ ॥ 
శ్రీరమా :- 

దీర్చాయుర్భవ గోవిన్ద! బహుపుత్రో ధనాధిపః । 
చతుర్దశానాం లోకానాం ఏకచ్చత్రాధిపో భవ ॥ 
ఏవముక్తా తదా దేవీ సార. భ్య నక్తిస్మ మాధవమ్‌। 
దేవాజ్ణం మర్దయామాస తైలేనాతిసుగస్టినా ॥ 
తదా దదౌ బ్రహ్మపత్నీ చన్దకాశ్మీరకర్ణమమ్‌ । 
తేన మార్జాలతైలేన తథా మృగమదేన చ ॥ 


263 


29 


30 


31 


32 


33 


34 


35 


36 


37 


38 


132 


శ్రీభవిష్యోత్తరపురాణే, ఏకాదశో౨_ ధ్యాయః 
నీ దుఃఖమును వీడి ఉన్నతాసనము నధిష్టింపుమ'ని ప్రార్థింపగా శ్రీదేవి మాటలను 
విని అనందభాష్పములను 29 


విడచుచు మునీంద్రుల నందరను సంతసింపజేయుచు కశ్యప, అత్రి, భరద్వాజ, 
విశ్వామిత్ర 80 


వసిష్టాదులకు నమస్కరించి ప్రపంచమున తాను మనుష్యమాత్రుడనని నటించుచు 
వసిష్టా! నా కభిషేకమున కనుజ్ఞనిండని వేడుకొనెను. 31 


పురోహితునితో కూడిన వసిష్టుడు “అట్లే యొనర్చుమ”ని పలికెను. భార్యలతో 
కూడిన దేవతలనందరను, భార్యలతో గూడిన బుషీంద్రులను 32 


సమ్మతింపజేసుకొని శ్రీనివాసు డనుచరులతో లేచి నిలబడెను. సుందరీమణులగు 
పుణ్యస్త్రీలు శ్రీనివాసుని తలవెంట్రుకలను విప్పి తూర్పుముఖముగా 33 


రత్నపీఠమున కూర్చుండబెట్టిరి. వారి మధ్యలో సముద్రపుత్రికయు పద్మలోచనయు 
నగు శ్రీదేవి 34 


నూనెతో నిండిన బంగారుపాత్రను తీసికొని ఆశీర్వాదములతో నాదరముగ నాతనికి 


తలంటెను. 35 
శ్రీ దేవి :- 

గోవిందా ! దీర్చాయుర్దాయముకలిగి పెక్కుమంది పుత్రులుగలిగి ధనవంతుడవై 
పదునాల్గులోకములకును సాటిలేని పాలకుడవై 36 


వర్ధిల్లుదువుగాక యని దీవించుచు మిక్కిలి పరిమళించు నూనెచే శరీరమునంతను 
మర్దించెను. 87 


అంతట సరస్వతి పచ్చకర్పూరము నొసంగెను. ఆ పిల్లి నూనెతోను కస్తూరితోను. 38 


264 


132/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
హరిద్రాచూర్ణపిష్టేన నిర్భజ్య చ వృషాకపిమ్‌ । 
సుమజ్లకైర్వాద్యఘోషైః సహ సర్వపరిచ్చదైః ॥ 


సమన్హాత్సర్వవీధీషు కరికుమ్భైరుపాహృతైః 
సమనాత్‌ పుణ్యతీర్థస్థ పుణ్యతీర్థాభిపూరితైః I 


సరత్రైః కాజ్బునైః కుమ్మైః తాపితోదకమిథ్రితైః । 
అభిషేకం తతశ్చక్రే కమలా జగదీశితుః ॥ 


ఆపాదమౌలిపర్యన్తం సా కృత్వోద్వర్తనం హరేః । 
మేనే కృతార్థమాత్మానం సేవయా కేశవస్య ९ॐ ॥ 


చతుస్రస్తు సువాసిన్యః పాణిభిః కలశాన్నృప! | 
ధృత్వా మౌ క్రికతోయె స్తం అభ్యషిజ్బున్‌ సురేశ్వరమ్‌ 11 


జలైర్నీరాజయామాసుః “పుత్రవాన్‌ ధనవాన్‌ భవ । 
ఇత్యాశిషా౭_ భినన్లన్యః శ్రీనివాసం సురాజ్ఞనాః ॥ 


గాయన్యః శుభగీతాని కౌజ్ముమైః సలిలైస్తతః । 
ఆరార్తికాం మాజలికీం సర్వాశ్చక్రుస్తథాజ్ఞనాః ॥ 
ఇ ౧ > ౧ 


తదా దదౌ బ్రహ్మపత్నీ సావిత్రీ వస్తముత్తమమ్‌ । 
తేన వస్రేణ సర్వాజ్ఞం మమార్డ విధివద్రమా ॥ 


పార్వతీ ధూపమాదాయ దదౌ లక్ష్మీకరామ్బుజే । 
ధూపయిత్వా సుధూపేన వికీర్యోంయితబన్థనాన్‌ ॥ 
८०९० కమలా దేవీ మూర్ధజాన్‌ మధుఘాతినః । 
ఆదర్భం దర్శయామాస సావిత్రీ స్వర్ణభూషితమ్‌ ॥ 


265 


39 


40 


41 


42 


43 


44 


45 


46 


47 


48 


133 


శ్రీభవిష్యోత్తరపురాణే, ఏకాదశో౨_ ధ్యాయః 


ప ంపుముద్దతో నలుగుబెట్టి మంగళ వాయిద్యములతోను, సకలములగు 


స 
ఉపకరణములతోను. 39 


అన్ని వీధులనుండియు ఏనుగు కుంభస్థలములపై నుంచి కొనిరాబడినట్టియు, 
పుణ్యతీర్థములయందలి పుణ్యోదకములచే నిండిన 40 


రత్నములచే కూర్చబడిన బంగారు కుంభములయందలి వేడినీటితో కలిపిన 
పవిత్రజలముతో శ్రీనివాసున కభిషేకమొనర్చెను. 41 


శ్రీనివాసునకు శిరస్సునుండి పాదములవరకు నలుగుబెట్టి యభిషేకము 
నొనర్చుటచే తనను కృతార్ణురాలనుగా తలంచెను. 42 


నలుగురు ముత్రెదువలు కలశములను చేతబూని ముత్యముల నీళ్లతో వాసుదేవు 
నభిషేకించిరి. 43 


పుత్రులు కలిగి ధనవంతుడవై వర్ధిల్లమని యాశీర్వదించుచు స్తుతించుచు 
పూర్ణకుంభములతో హారతి నొసంగిరి. 44 


మంగళగీతములను పాడుచు కుంకుమపూవు కలిపిన నీటితో మంగళప్రదమగు 
హారతిని యా పస్రీలందరు నొసంగిరి. 45 


అనంతరము బ్రహ్మధార్య యగు సావిత్రి శ్రేష్ట్మమగు వస్త్రము నొసంగగా శ్రీదేవి 
యధావిధిగా నా వస్త్రముతో నొడలంతయు తడియొత్తెను. 46 


పార్వతి ధూపమును తెచ్చి యొసంగగా రమాదేవి తలవెంట్రుకల చిక్కును విడదీసి 
ధూపమును వేసి, 47 


పిమ్మట తలను ముడివైచెను. సావిత్రి బంగారు చట్రముగల అద్దమును చూపించెను. 
48 


266 


133/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


రతిశచ్యా చామరే చ వీజయన్వా స్థితే తదా । 
ఛత్రం దధార సా దేవీ భారతీ భక్తిసంయుతా । 
పాదుకే ప్రదదౌ భద్రా గజ్లా గజ్లాపితుస్తదా ॥ 


నిధాయ పాదౌ పరపాదుకాద్వయే 
యయౌ ప్రపన్నా ర్తిహరో హరిః స్వయమ్‌! 
యాభ్యాం పురా పావనతాం గతా మునేః 
శాపేన చాశ్ళత్వముపాగతా౭_బలా।। 


పాదుకాభ్యాం చరన్‌ భూమిం వరాసన మగాద్ధరిః ॥ 
బ్రహ్మాదయ స్సురశ్రేష్టాః ఇన్హాద్యాః లోకపాలకాః । 
కశ్యపాదిమునిశ్రేష్టాః వసిష్టాదితపోధనాః ॥ 


సనకాద్యాశ్చ యోగీన్లాః భృగ్వాద్యాశ్చ బుషీశ్వరాః I 
అర్యమాద్యాశ్చ పితరః తుమ్బుర్వాద్యాశ్చ గాయకాః ॥ 


రమాద్యాశ్చైవ నర్తక్యః సూతమాగధవన్దినః । 
ఉపాసతా౭_సనే రమ్యే పశ్యన్తః పురుషోత్తమమ్‌ ॥ 


స్వామిపుష్కరిణీతీరే దక్షిణే పక్షివాహనమ్‌ । 
అష్టమీన్దుకళాకారే లలాటే దర్పణస్ఫుటే 11 


ఊర్థ్వపుణ్దం దధారాథ శ్రీనివాస స్సతాం గతిః । 
తదాహ కమలాం రాజన్‌! వకుళా లోకమాతరమ్‌ ॥ 


రేఖాం రచయ కల్యాణి లలాటే కుజ్ముమేన తు। 
ఏవముక్తా దేవమాత్రా రమా కుబ్ముమమాలిఖత్‌ ॥ 


267 


49 


50 


51 


59 


53 


54 


55 


56 


5¶ 


134 


శ్రీభవిష్యోత్తరపురాణే, ఏకాదశో౨_ ధ్యాయః 


రతీదేవి శచీదేవి చామరములను వీచుచు నిలచిరి. భారతీదేవి(గొడుగును) 
ఛత్రమును భక్తితో పట్టుకొనెను. మంగళరూపిణియగు గంగ, విష్ణుపాదములయందు 
పుట్టుటచే తనకు తండ్రియగు శ్రీనివాసునకు పాదుకల నొసంగెను. = 49 


గౌతమమహర్షి శాపముచే శిలారూపమును ధరించిన యహల్య ఏ పాదములచే 


పవిత్రతనందినదో యట్టి పాదముల రెంటిని వాదుకలయందుంచి ఆశ్రిత 
పరిత్రాతయగు శ్రీనివాసుడు 50 


భూమిపై సంచరించుచు తన సింహాసనము నలంకరించెను. 51 
బ్రహ్మ మొదలగు దేవతలును, ఇంద్రాదిలోకపాలురును, కశ్యపాదిమునీంద్రులును, 
వసిష్టాది తపోధనులును, 52 


సనకాదియోగీంద్రులును, భృగుమహర్షి మున్నగు మౌనీండద్రులును, ఆర్యముడు 
మొదలగు పితృదేవతలును, తుంబురాది గాయకులును, 58 


రంభాది నాట్యకత్తియలును, సూతులు, వంశాదులకీర్తించు మాగధులు, ఇతరులను 
పొగడి జీవించువారును. 54 


స్వామిపుష్కరిణీ తీరమున దక్షిణదిక్కున అందమగు రత్నపీఠముపై నాసీనుడై యున్న 
పురుషోత్తముని గాంచి యుపాసించిరి. శ్రీనివాసుడష్టమిచం ద్రకళనుబోలి అద్దమువలె 
నిర్మలముగనున్న లలాటమున ర్‌ర్‌ 


ఊర్ధ్వపుండ్రమును ధరించెను. అంత దేవమాతయగు వకుళాదేవి శ్రీదేవితో56 


శ్రీదేవీ! లలాటమున కుంకుమరేఖ నుంచమని తెలుపగా లక్ష్మిదేవి యట్లేయొ 
నరించెను. 57 


268 


134/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


తదా ముహూర్తకాలస్తు దర్శితో దైవచిన్తకైః । 
భూషణాని స్వపుత్రస్య పొత్రస్తు జగదీశితుః ॥ 


యాచయిత్వా మహారాజ! కుబేర మధ సా రమా । 
ఆదాయ తం దదర్శాథ భగవానాహ తాం నృప! ॥ 
శ్రీ భగఠాన్‌ - 

సమూషయ వరారోహే! భూషణైర్మాం వరాననే! । 
ఏవముక్తా హసన్తీ సా భూషణైస్తమభూషయత్‌ ॥ 


పీతామ్బరం దధారాశు కటిసూత్రమనర్ధ్యకమ్‌ । 
స్వర్ణెరాభరణైర్వ(స్తైః భూషితస్తు తతో హరిః ॥ 


కశ్యపాత్రిభరద్వాజ వసిష్టాదీన్‌ మహామునీన్‌ । 
నమశ్చక్రే విరిజ్చేశ వినుతో౭_పి విడమృయన్‌ ॥ 


సన్ఫాముపాస్య విధివత్‌ కృత్వా తాత్కాలికక్రియాః । 
వసిషూహూయోవాచ సన్లోషోద్రిక్రమానసః ॥ 


శ్రీ భగలాన్‌ :- 
మునిశ్రేష్ట! వసిష్ట! త్వం ఉత్తరం కార్యమాచర । 
వాసుదేవవచః (శ్రుత్వా వసిష్టో వదతాం వరః ॥ 


విరచ్య వేదికాం తత్ర 2348 ९०८४७०० । 
శ్రీనివాసం ప్రతిష్టాప్య సజ్మల్పవిధిపూర్వకమ్‌ ॥ 


చక్రే పుణ్యాహకర్మాథ వరయిత్వా ద్విజన్మనః | 
అష్టవర్గం తతశ్ళక్రే సృష్టికర్తా పితామహః ॥ 


269 


58 


59 


60 


61 


62 


63 


64 


65 


66 


135 


శ్రీభవిష్యోత్తరపురాణే, ఏకాదశో౨_ ధ్యాయః 


అటుపిమ్మట దైవజ్ఞులు ముహూర్తకాలమును తెలిపిరి 58 


లక్ష్మీదేవి కుబేరుని యాచించి తీసికొని వచ్చి శ్రీనివాసునకు చూపగా శ్రీనివాసుడు 


శ్రీ భగలానుడు :- 
సుందరీ! నన్నాభూషణములచే నలంకరింపుమిని యడుగగా నామె నవ్వుచూ 
నాతని నలంకరించెను. 60 


పిమ్మట శ్రీనివాసుడు పీతాంబరమును వెలలేని మొలనూలును ధరించెను. 
శ్రీనివాసుడు బంగారు భూషణములచే వస్త్రములచే నలంకరింపబడి 61 


కశ్యప అత్రి భరద్వాజ వసిష్టాది మహామునులను తాను బ్రహ్మాదులచే స్తుతింపబడు 
వాడైనను మనుష్యుల ననుకరించుచు నమస్కరించెను. 62 


అనంతరము యధావిధిగ సంధ్యావందన మాచరించి యా సమయమున నొనర్ప 


తగిన క్రియల నాచరించి సంతోషితాంతరంగుడై వసిష్టునిపిలచి 63 
శ్రీ భగలానుడు :- 

మునీంద్రా! తదనంతర మాచరింపవలసినదాని నాచరింపుమిని పలుకగా 
శ్రీనివాసుని మాటలను విని వసిష్థమహర్షి- 64 


ముత్యములతో నలుపలకలుగనుండు వేదిక నాచరించి సంకల్పవిధానముతో 
శ్రీనివాసుని అందు కూర్చుండబెట్టి 65 


పిమ్మట పుణ్యాహవాచనమును జేసి (బ్రాహ్మణులకు వరుణలొసంగి “అష్టవర్గ” 
మనబడు వైదిక వివాహాజ్జకర్మ నాచరించెను. 66 


270 


135/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
తతో నియుక్తవిధినా దత్వా తామ్బూలదక్షిణాః । 
విప్రాణాం వేదవిదుషాం తథా మజ్జళవాదినామ్‌ ॥ 


దదుర్దేవా ధనం వస్త్రం వాసుదేవస్య యే ప్రియాః । 
తతః సమాప్య కర్మాణి శాస్తోక్తాని యధావిధి ॥ 


కులదైవమపృచ్ళత్తం వసిష్టో వసుధాధిప! । 
స తస్య వచనం శ్రుత్వా భగవానాహ వై మునిమ్‌ ॥ 


భగవత్క ్రతపరిణయాజ్ఞకులదేవతా ప్రతిష్టావిధానమ్‌ 
శ్రీ భగలాన్‌ :- 
వసిష్ట మమ కల్యాణీ కులదేవీ శమీ స్మృతా । 
మమాపి పాణ్ణవానాజ్బు నాత్ర కార్యా విచారణా ॥ 
“క్వ చాస్తి స ద్రుమత్రేష్టః ఇత్యుక్తేల_ గస్య ఊచివాన్‌ । 
8628 :- 
అత్రెవోత్తరదిగ్భాగే తీర్థే కౌమారసంజ్ఞకే ॥ 


వర్తతే వృక్షరాజశ్చ తత్ర గత్వా తమానయ । 
అగస్త్య వచనేనైవం తత్ర గత్వా౭_థ తం ద్రుమమ్‌ ॥ 


కృత్వా ప్రదక్షిణం రాజన్‌! భగవాన్‌ లౌకికై స్సమః । 
నమశ్చక్రే శమీవృక్షం కులదైవం వృషాకపిః ॥ 


శ్రీ భగలాన్‌ :- 
శమీ! పాపం శమయ మే శమీ! శత్రువినాశిని । 
అర్జునస్య ధనుర్ధాత్రి రామస్య ప్రియదర్శిని ॥ 


మాతర్మే కురు కల్యాణం అవిఘ్నేన సురప్రియే । 
కలహః సర్వదేవానాం రాజ్ఞస్తస్య చ నోద్భవేత్‌ I 


271 


67 


68 


69 


70 


71 


72 


73 


74 


75 


136 


శ్రీభవిష్యోత్తరపురాణే, ఏకాదశో9_ధ్యాయః 


అనంతరము యథాశాస్త్రముగా వేదవేత్తలగు (బ్రాహ్మణులకును, మంగళపాఠకుల 
కును. దక్షిణతో కూడిన తాంబూలముల నిచ్చిరి. 67 


శ్రీనివాసునికి ప్రియమైనవారందరును ధనమును, వస్త్రముల నొసంగిరి. తదుపరి 
కృత్యములను యథాశాస్త్రముగా నిర్వహించి 68 


శ్రీనివాసా! “మీ కులదైవ మెవర”ని యడుగగా శ్రీనివాసుడు ఆతనితో 69 


శ్రీనివాసుడు వివాహమున కంగముగా కులదేవతను ప్రతిష్టించుట 
శ్రీ భగవానుడు :- 
వసిష్ట! మాకును, పాండవులకును శమీవృక్షమే కులదేవత. ఇందాలోచింప వలసిన 


పనిలేదు. 70 
86225283 :- 

ఆ వృక్షరాజ మెచ్చట నున్నదినియడుగగా నగస్తుడు “ఇచ్చట కుత్తరదిక్కున 
కుమారతీర్థరాజతీరమున 71 


శమీవృక్షమున్నది. అచ్చటకువెళ్లి దానిని తీసికొని రమ్మని చెప్పగా ధర్మవరాహ 
స్వరూపుడగు శ్రీనివాసు డచ్చటకేగి 72 


సాధారణ మానవులవలె తనకు కులదైవమైన ఆ వృక్షరాజమునకు ప్రదక్షిణ 
మొనరించి నమస్మరించి 783 


శ్రీ భగలానుడు :- 
ఓ శమీవృక్షమా! నా పాపమును పోద్రోలుము. శత్రువులను నశింపజేయు 
శమీవృక్షమా! అర్జున ధనుర్చాణ సంరక్షణకరీ! శ్రీరామచంద్రునికి ప్రియమైనదానా! 


దేవతా సంప్రీతికరీ! నాకు నిరాటంకముగా కల్యాణము నొనగూర్చుము. ఈకల్యాణ 
సమయమున సకల దేవతలకును అకాశరాజునకును కలహము సంభవించ 
కుందునుగాక! 75 


272 


136/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


ఇతి సంప్రార్ధ్య దేవేశః కులదేవీం సురార్చితామ్‌ । 
అర్చయిత్వా విధానేన స్మన్థమల్పం మహీపతే ॥ 


నికృత్య శిరసా ధృత్వా వాదిత్రాణాం స్వనేన చ । 
పూరయన్నమ్బరం సర్వం పునః స్వస్థానమాగతః ॥ 


శ్రీనిలాసః :- 
“సా కుత్ర స్థాప్యతే బ్రహ్మన్‌! వసిష్ట! కులదేవికా” । 
వదత్యేవం వాసుదేవే వసిష్టం వసుధాధిప! ॥ 


నారదశ్చాన్తికం గత్వా ప్రోవాచ మధుసూదనమ్‌ । 
శ్రీనారదః :- 
వరాహశరణే దేవ స్థాప్యతాం కులదేవతా ॥ 


యస్మిన్‌ స్థానే స్వకం ధామ తత్ర తాం కృష్ణ! పూజయేత్‌ । 
ఏవం విద్వన్మతం పూర్వం నిర్మితం పరమేష్టినా ॥ 


స నారదవచః (శ్రుత్వా వసిష్టసహితో హరిః । 
వరాహశరణం గత్వా వచ ఏతత్తమట్రవీత్‌ ॥ 


శ్రీనిలాసః :- 
ప్రసాదాత్తవ గోవిన్ద! వివాహం కర్తుముత్సుకః । 
సహితో ధరయా సార్ధం త్వమాగచ్చ నృపాలయమ్‌ ॥ 


7०८०३९० సర్వలోకానాం కృతకృత్యజ్బ మాం కురు । 
శ్రీనివాసవచః (శ్రుత్వా భూధరో వాక్యమబ్రవీత్‌ ॥ 


శ్రీ తరాహః :- 
మమ స్థానే మహారాజ! వకుళాం విద్ధి మే సభీమ్‌ । 
క్షేత్రం పక్వం మదీయం యత్‌ తస్మాన్మాం త్యక్తు మర్షసి ॥ 


273 


76 


77 


78 


79 


80 


81 


82 


83 


84 


137 


శ్రీభవిష్యోత్తరపురాణే, ఏకాదశో9_ధ్యాయః 
అని యా దేవతలందరిచే పూజింపబడు నా వృక్షమును ప్రార్థించి యధథాశాస్త్రముగా 
పూజించి చిన్న కొమ్మను విరచి 76 


శిరస్సున ధరించి మంగళవాయిద్య ధ్వనులతో నాకసమంతయు మార్యోగుచుండ 
తన ఆవాసమునకు తిరిగి వచ్చి 77 


శ్రీనితాసుడు :- 
వసిష్ట! ఈ నా కులదైవమగు వృక్షము నెచ్చట నుంచవలెనిని యడుగుచుండగా78 


నారదుడు సమీపించి “శ్రీనివాసా! వరాహదేవుని స్థానమున కులదేవతను 
ప్రతిష్టించుము. 79 


దేని కేది స్వస్థానమో దాని నా స్థానమునందేయుంచి పూజించవలెనని పెద్దల 


టి 


యభిప్రాయముగా బ్రహ్మచే నిర్ణయింపబడినది. 80 
అని యిట్లు నారదుడు తెలుపగా శ్రీనివాసుడు వసిష్టునితో గూడ వరాహస్వామి 
యున్న స్టలమునకేగి యాతనితో నిట్లనెను. 81 
&8 2०८७० :- 

గోవిందా! నీ యనుగ్రహముచే వివాహము చేసికొనగోరుచున్నాను. నీవు భూదేవితో 
గూడ ఆకాశరాజ గృహమునకు రావలయును. 82 


నీవు సకలలోకముల కాచార్యుడవు. నన్ను కృతకృత్యునిగా ०26 02225922) 
వినయముతో పలుకగా 83 


శ్రీనివాసా! నా బదులుగా నా స్నేహితురాలగు వకుళ నీవద్ద నున్నదికదా! నా 
పొలము పంటపండియున్నదిగాన నన్ను నిర్భంధింపవలదిని పలికెను. 84 


274 


137/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


వరాహవచనం శ్రుత్వా వాసుదేవో9_భ్యభాషత । 
శ్రీలిలానః :- 

కులదేవీప్రతిష్టాబ్బ కరిష్యే శరణే తవ ॥ 

ఇత్యేవం ప్రారయన్తం తం శ్రీనివాసం పరాత్సరమ్‌ । 
'తథాస్త్వి త్యబ్రవీద్రాజన్‌!” కోలరూపీ హరిస్స్వయమ్‌ ॥ 


కలశే స్వర్ణఖచితే ముక్తారాళిం ప్రపూర్య చ । 
వస్తేణ వేష్టయిత్వాల_థ పూజాం కృత్వా విధానతః ॥ 


ప్రతిష్ట్ణాప్య వరాహస్య సన్నిధౌ ప్రాకృతో యథా । 
స్వస్థానం పునరాగత్య శ్రీనివాసః సతాం గతిః ॥ 


కుబేరాచ్లీనివాసకృతస్వపరిణయార్థబుణాదాన ప్రకారః 
అభోజనేన గన్తవ్యం నారాయణపురాహ్వయమ్‌ । 
“ఆకాశరాజనగరి మితి నిశ్చిత్య చేతసి ॥ 
బ్రహ్మాణమ బ్రవీద్రాజన్‌! త్వరయా గమనే రతః । 


శ్రీలిలానః :- 
విధే!£_ ద్యైవ నియుజ్‌క్షైతాం సేనాం తే చతురజ్జిణీమ్‌ ॥ 


శీఘ్రం గన్తుం చతుర్వక్ర! నారాయణపురం ప్రతి । 
మా భూత్మాలో सभ వాత్ర ८०६०० कष హ్యస్య వర్తతే ॥ 


బలం సర్వం వనే తాత! వృద్ధబాలాబలాన్వితమ్‌ । 
= य) రాజేన! మునిమణ్జలపూర్వకమ్‌ ॥ 


స తస్య వచనం శ్రుత్వా చక్రపాణేశ్చతుర్ముఖః । 
వచనం వ్యాహరచ్చీఘ్రం పితరం పురుషోత్తమమ్‌॥ 
275 


85 


86 


87 


88 


89 


90 


91 


92 


93 


138 


శ్రీభవిష్యోత్తరపురాణే, ఏకాదశో౨_ ధ్యాయః 


శ్రీనితాసుడు :- 
అంత శ్రీనివాసుడు “పోనీ! మీ సమీపముననే మా కులదేవియగు శమీవృక్షమును 
ప్రతిష్టింతునిని యడుగగా 85 


వరాహస్వామి పరాత్సరుడగు శ్రీనివాసునితో నట్లే చేయుమని యందుల 
కంగీకరించెను. 86 


బంగారుచే చెక్కబడిన కలశమున ముత్యములనింపి పైన నూతనవస్రమును చుట్టి 
యధాశాస్తముగా పూజించి 87 


వరాహస్వామి సన్నిధిలో సామాన్య మానవునివలె ప్రతిష్ట నొనరించి తిరిగి తన 
స్థలమునకువచ్చి 88 


శ్రీనివాసుడు కుబేరునివద్ద తన వివాహమునకై బుణమొనర్చుట 


భోజనము నొనర్పకయే నారాయణపుర మను పేరుగల ఆకాశరాజ నగరమున 
కేగవలెన”ని మనమున నిశ్చయించుకొని 89 


ప్రయాణమునకై త్వరపడుచు చతురాననా! ఇపుడే చతురంగబలములతో గూడిన 
సేనను ప్రయాణమునకై నియోగింపుము. 90 


ఆకాశరాజనగరము చాలదూరమున నున్నది ఇచ్చటనే కాలమును వ్యర్ధపుచ్చవలదు. 


ముసలివారితోను, బాలులతోను, స్త్రీలతో కూడిన సేనయంతయు మునిసంఘము 
లతో కూడి మెల్లగా వెళ్లునుగాక ! 92 


అని చెప్పగా చతుర్ముఖుడా నారాయణుని మాటలను విని వెంటనే తన తండ్రి 
యగు శ్రీనివాసునితో 93 
276 


138/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
బ్రహక్షి = 
కృత్వా పుణ్యాహకర్మాణి ప్రతిష్టాప్య కులేశ్వరీమ్‌ । 
నోపవాసేన గోవిన్ద! గన్తవ్యమితి మే మతిః ॥ 


మునయః క్షుధితాస్సర్వే బాలవృద్ధాదయస్తథా । 
వదత్యేవం చతుర్వక్రే చక్రపాణిరభాషత ॥ 


శ్రీలిలానః - 
వచనాని మహార్దాణి తవ పుత్ర! పితామహ ! । 
కథం కార్యమకార్యజ్బు నైవ జానాసి పుత్రక! ॥ 


దేశకాలావనాలోచ్య భాషసే బాలిశో యథా । 
ద్రవ్యాణామయుతం తాత! గతం మే కాననే గిరౌ ॥ 


ఏవం వ్యయం సమాపన్నం కథం పశ్యసి చక్షుషా । 
జ్ఞాత్వా౭_పి రిక్తతాం వాచా త్వేవముక్తే కథం భవేత్‌? ॥ 
వదత్యేవం స్వపితరి (బ్రహ్మో లోకపితామహః । 
తూష్టీమభూన్మహారాజ! భగవత్సురతస్తదా ॥ 
నీలకణ్లో౭_ బ్రవీద్వాక్యం పితరం స్వపితుస్తతః । 
నీలకణ్ణః - 

శ్రోతవ్యం వచనం తాత! మమ బాలస్య మాధవ! ॥ 


వివాహకరణే దేవ! తథా భవనకర్శణి । 
ప్రారబ్ధస్యాన్తపర్యన్తం యో హి యత్నం సమాచరేత్‌ ॥ 


ఏవ పుణ్యవాన్‌ లోకే కీర్తిమేతి న సంశయః । 
మ్నాద్యాః సర్వసమ్ఫా రాః శుభకార్యేషు పుష్కలాః ॥ 


స 
స 


277 


94 


95 


96 


97 


98 


99 


100 


101 


102 


139 


శ్రీభవిష్యోత్తరపురాణే, ఏకాదశో9_ధ్యాయః 
పుణ్యాహవచనము మొదలగు శుభకార్యముల నిర్వహించి కులదేవతను ప్రతిష్టించి 
ఉపవాసముతో వెడలరాదని నా యభిప్రాయము. 94 


బాలురు వృద్దులు మొదలగు మునులందరు == తెలుపచుండగనే 


శ్రీనిలానుడు :- 
నాయనా! చతురాసనా! చాలా విలువగల మాటలనాడుచున్నావు. మంచిచెడ్డల 
నారయకుంటివేల? 96 


దేశకాలముల నాలోచింపక నజ్ఞానునివలె పలుకుచుంటివేల? అడవియందలి 
కొండలో నా వేలకొలది ధనము నశించిపోయినది. 97 


ఇట్లు ధన మపహరింపబడుట నీవు సీ కన్నులతో గాంచలేదా? ఇట్లు దారిద్ర్యము 
నెతింగియుండియు నిట్లు పలికిన నెట్లగునిని 98 


పలికినంతనే చతుర్ముఖుడు శ్రీనివాసుని యెదుట మాటలాడక నిలచి యుండెను. 99 


అంత నీశ్వరుడు పితామహుడగు శ్రీనివాసునితో - శ్రీనివాసా! బాలుడనగు నామాట 
లాలకింపుము. 100 


వివాహము నొనరించుకొను సమయమునను, గృహనిర్మాణసమయమునను తను 
మొదలుపెట్టిన కర్మ పూర్తి యగునంతవరకు ప్రయత్నించు పురుషుడే 101 


అదృష్టవంతుడై లోకమున ప్రఖ్యాతిని బడయుననుటలో సందియములేదు. 
శుభకార్యములయందు సమృద్ధిగా సకల వస్తుసామగ్రిని సమకూర్చుకొనవలెను. 
102 


278 


139/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


బహులార్థవ్యయేనాపి తదభావే २९९ ००० చరేత్‌ । 
స శమ్భువచనం (శ్రుత్వా శమృరారిపితా౭_ బ్రవీత్‌ ॥ 


శ్రీ భగలాన్‌ :- 
సభాయాం కిమిదం ప్రోక్తం పౌరుషేణ వచళ్ళ్శివ! । 
కో వాళ ద్య బుణదాతా౭_స్తి వివాహస్యాస్య పుష్కలమ్‌ ॥ 


పురుషః పౌరుషం యత్నం ఆచరేన్నైవ భాషయేత్‌ । 
ఏవముక్తా శివం ప్రాహ కుబేరం పురుషోత్తమః ॥ 


నిమిత్తం వర్తతే కిజ్బి దిత ఏహి ధనాధిప! । 
ఇత్యేవముక్షో ధనదః పితామహసమన్వితః ॥ 


సముత్ర్తస్థా సభామధ్యాత్‌ త్వరితం శివసంయుతః । 
బ్రహ్మణా స కుబేరేణ శబజ్మరేణ రమాపతిః ॥ 


ఏకాన్తే స్వామి తీర్ధస్య పశ్చిమే9_ శ్వజ్ఞసన్నిధౌ । 
గత్వోవాచ ధనేశానం శ్రీనివాసః సతాం గతిః ॥ 


శ్రీనిలాసః :- 
సాధయస్వ మహాభాగ! కల్యాణం మే కలౌయుగే । 
దత్వా ధనం యావదిష్టం పుత్రస్య నరవాహన! ॥ 


వాసుదేవవచః శ్రుత్వా వసుపాలో9._బ్రవీద్ధరిమ్‌ | 
కుబేరః :- 
త్వదధీనం దేవ! సర్వం జగదేతచ్చరాచరమ్‌ ॥ 


బహూనాం జీవరాశీనాం మధ్యే కోతల హం జగత్పతే! | 
నియోజితేన భవతా రక్షితం త్వద్ధనం మయా ॥ 


279 


103 


104 


105 


106 


107 


108 


109 


110 


140 


శ్రీభవిష్యోత్తరపురాణే, ఏకాదశో9_ధ్యాయః 


ఆ వస్తుసేకరణముననెంత ధనము వ్యయమయినను లెక్కింపరాదు. ధనము లేకు 
న్నను బుణమొనరించిననదియు సమంజసమే” అని పలుకగా శ్రీనివాసుడు 103 


రుద్రా! నీవు సభలో నిట్లు పౌరుషముగా మాట్లాడుచుంటివి. ఇపుడీ వివాహమున 
కెవరు మనకు వలయునంత ధన మీయనున్నారు? 104 


పురుషుడు తాను ప్రయత్నింపవలయునే కాని ప్రగల్భములు పలుకరాదిని పలికి 
కుబేరునితో - 105 


ధనాధిపతే! నీతో కొంత పనియున్నది. ఇటురమ్మ'ని పలుకగా కుబేరుడు తాతగారైన 
చతుర్ముఖునితో కూడ 106 


సభలోనుండి త్వరితముగా లేచెను. శివునితో గూడి లేచి బ్రహ్మ, కుబేర శంకరులతో 
శ్రీనివాసుడు 107 


స్వామిపుష్మరిణికి పడమట దిశగానున్న రావివృక్షమునకు దగ్గరలో రహస్య స్థలమున 
సజ్ఞనాధారభూతుడైన శ్రీనివాసుడు - 108 


కుబేరా! చతుర్ముఖునికి వలసినంత ధనము నొసంగి కలియుగమున నా 


కల్యాణమును పూర్తిగావింపుమ'నెను. 109 
కుబేరుడు :- 

ఆ మాటలకు కుబేరుడు “దేవా! ఈ చేతనాచేతన ప్రపంచమంతయు నీ 
యధీనమేకదా! 110 


అనేక ప్రాణికోటులలో నే నెంతటివాడను? నీచే యాజ్ఞాపింపబడి నీ ధనమును 
నేను రక్షించుచున్నాను. 111 


280 


140/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
తద్దానా౭_దానయోః శక్తిః మమ నాస్తి ఖగధ్వజ! । 
(గహీతా త్వం చ దాతా చ ९४७०० (ॐ త్వమేవ హి ॥ 


బ్రువత్యేవం ధనపతౌ శ్రీపతిర్వాక్యమ బ్రవీత్‌ । 
శ్రీనిలాసః - 
ఏకస్మిన్‌ బ్రహ్మదివసే త్వవతారా దశ స్మృతాః ॥ 


మమావతారసమయే నానయామి ధనం గృహాత్‌ । 
భూగతజ్బ ధనం రాజన్‌! నైవ నేష్యామి మధ్భహమ్‌ ॥ 


యథాయుగం యథాకాలం యథాదేశం యథావయః । 
అవతారమహం కుర్వన్‌ రమే (త్ర రమయా సహ ॥ 


నిమిత్తమాత్రమపిమే ధనం త్వం ధనదాధునా । 
యుగానుసారిణే దేహి! దేశకాలానుసారతః ॥ 


స తస్య వచనం శ్రుత్వా కుబేరో వాక్యమబ్రవీత్‌ । 
కుబేరః - 
యుగానుసారిణస్తేత ద్య కథం దాస్యామి చక్రభృత్‌ | 


యది దత్తం త్వయా పత్రం తదా దాస్యామి తే వసు । 
అధనః సధనం లోకే యథా కాంక్షతి మాధవ! ॥ 


తథైవ నరశార్దూల! భగవాన్‌ లౌకికైస్సమః । 
ఏవం తద్వచనం [శ్రుత్వా హరిర్షహ్మాణమటబ్రవీత్‌ ॥ 


శ్రీలిలానః - 
కథం లేఖ్యం మయా పత్రం బుణాదానే వదాద్య మే । 
బ్రహ్వో :- 
బుణగ్రాహీ శ్రీనివాసో ధనదాయీ ధనేశ్వరః ॥ 
281 


112 


113 


114 


115 


116 


117 


118 


119 


120 


141 


శ్రీభవిష్యోత్తరపురాణే, ఏకాదశో9_ధ్యాయః 
అది నీ కొసంగుటకు గాని నీ నుండి నాదిగా స్వీకరించుటకు గాని నాకు 
సామర్థ్యములేదు. ఈ ధనవిషయమున స్వీకరించువాడవు. ఇతరులకొసంగు 
స్వతంత్రత కలవాడవు నీవేకదా! 112 


అని పలికినంతనే శ్రీనివాసు డాతనితో - బ్రహ్మకొక దినమగు సమయములో 
పది యవతారములు జరిగినవి, 113 


నేనవతరించు సమయమున వైకుంఠమునుండి భూలోకమునకు ధనమును గొని 
వచ్చుటగాని, భూలోకమునుండి ధనమును వైకుంఠమునకు గొనిపొవుటగాని, 
జరుగదు. 114 


ఆ యుగమునకు తగినట్లుగా, ఆకాలానుసారముగా, నా దేశమున కనువగునట్లు, 
ఆ వయస్సున కుచితమగురీతి నవతరించుచు శ్రీదేవితో నీ భూలోకమున 
విహరింతును. 115 


కుబేరా! దేశకాలముల ననుసరించి యుగమునకు తగినట్లవతరించిన నాకు 
ధనమును నీవు కారణభూతుడవై యొసంగుమిని యడిగెను. 116 


కుబేరు డామాటలకు- చక్రధరా! ఒక యుగమున కొకరీతి నవతరించు నీకు ధన 
మెట్లీయగలను? 117 


ధనికుడు కానివాడు ధనవంతుని బుణమెట్లడుగునో యట్లే నీవును సాధారణ 
మానవునివలె నాకు పత్రమును వ్రాసి యిచ్చిననే నేను నీకు ధనము నొసంగెదనిని 
118 


నంతనే అటులనే యంగీకరించి శ్రీనివాసుడు లౌకికులతోపాటు బ్రహ్మదేవునితో 
నిట్లనియె 119 


శ్రీనివాసుడు చతుర్ముఖునితో “చతురాననా! నేను బుణమును తీసికొనుట కెట్లు 
పత్రము వ్రాయవలెనిని యడుగగా బ్రహ్మ యిట్లు చెప్పదొడంగెను. అప్పు తీసికొను 
వాడు శ్రీనివాసుడు. ధనము నొసంగువాడు కుబేరుడు. 120 


282 


141/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
ఆత్మకార్యనిమిత్తం తు కల్యాణార్థం కలౌ యుగే । 
వైశాఖే శుక్షసప్తమ్యాం విలమ్మ్చే చైవ వత్సరే I 


నిష్మాణాం రామముద్రాణాం లక్షాణి చ చతుర్దశ । 
ద్రవ్యం దత్తం ధనేశేన వృద్ధిగ్రహణకారణాత్‌ ॥ 


స వృద్ధి దిత్సతా మూలం స్వీకృతం చక్రపాణినా । 
వివాహవర్షమారభ్య సహస్రాన్తే ధనం పునః ॥ 


దాతవ్యం యక్షరాజాయ శ్రీనివాసేన శాంర్లిణా । 
ఏకః సాక్షీ చతుర్వక్రో ద్వితీయ స్తు త్రిలోచనః ॥ 


తృతీయో౭._ శ్వత్ధరాజస్తు వేత్తి సర్వమిదం దృఢమ్‌ I 
ఇత్యేతదృణపత్రన్తు శ్రీనివాసో9_లిఖత్సయమ్‌ ॥ 


ఏవం పత్రార్థమాకర్ణ బుణపత్రం రమాపతిః | 
లిఖిత్వా తత్మరే దత్త్వా ధనేశం చాబ్రవీద్ధరిః ॥ 


“ధనం దేహి ధనేశాన! పత్రే లిఖితమాత్రకమ్‌ । 
ఏవముకో వసుపతిః వాసుదేవేన భూమిప! ॥ 


దదౌ ధనం కుబేరస్తు క్లుప్తసజ్ఞం వృషాకపేః । 
దృష్ట్వా తద్ధనరాశిన్తు తత్మరే౭_దాద్ధరిర్భృప! ॥ 


శ్రీనివాసాజ్ఞయా కుబేరకృతవైవాహికపదార్దసజ్జీ 
(క లూ 


ధి జ 


కుబేరమ బ్రవీద్దేవః సమ్భారానయనం ప్రతి । 
శ్రీ భగలాన్‌ :- 
ఆనీయతాం తణ్జులబ్బు మితం ప్రస్టెర్ధనేశ్వర [|| 


ధ్‌ 


283 


121 


122 


123 


124 


125 


126 


127 


128 


కరణప్రకారః 


129 


142 


శ్రీభవిష్యోత్తరపురాణే, ఏకాదశో౨_ ధ్యాయః 


కలియుగమున విలంబినామ సంవత్సరమున వైశాఖమాస శుక్లపక్ష సప్తమీ 
తిధథియందు నా కల్యాణమునకై 121 


శ్రీరామముద్రగల పదునాల్లులక్షల మాడలరూపముగా ధనము వడ్డీతోకూడ 
యిచ్చునటుల కుబేరునిచే నీయబడినది. 122 


వడ్డీనిచ్చుట కంగీకరించి శ్రీనివాసునిచే నా ధనము స్వీకరింపబడినది. వివాహము 
జరిగిన సంవత్సరము మొదలుకొని వేయి సంవత్సరముల గడువులో ధనమును 
తిరిగి 123 


శ్రీనివాసుడు కుబేరున కీయవలెను. ఇందుకు బ్రహ్మ, రుద్రుడు 124 


మూడవవాడగు రావి వృక్షము నాక్షులుగానున్నారు. అని యిట్లు బ్రహ్మ చెప్పగా 
శ్రీనివాసుడంతయును విని బుణపత్రమును స్వయముగనే వ్రాసి 125 


దానిని శ్రీనివాసుడు కుబేరున కొసంగి యాతనితో 126 
కుబేరా! పత్రములో వ్రాసినట్లు ధనము నొసంగుమిని యడిగెను. 127 


అంత కుబేరుడు నిర్ణీతమైన ధనము నీయగా శ్రీనివాసుడా ధనరాశిని కుబేరునకు 
మరల నొసంగి 128 


శ్రీనివాసుని యాజ్ఞాప్రకారముగా కుబేరుడు శ్రీనివాసుని వివాహమునకై 
పదార్థములను సంసిద్ధపరచుట 


కావలసిన పదార్థములను కొలతల ప్రకారము బియ్యమును. 129 


284 


142/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


మాషాదికజ్బు ముద్దాదీన్‌ గోధూమాంశ్చ సమానయ । 
గుడ తైల మధు క్షీర శర్మ రాజ్య దధీని చ ॥ 


వస్తాణి యోగ్యమూల్యాని సోత్తరీయాణి చానయ । 
తిలహిజ్ఞు మరీచాది జీర సర్షప మేధికాన్‌ ॥ 


హరిద్రాక్తాని కుర్వీధాః వస్తాణి ద్విజయోషితామ్‌ । 
కమృలాశ్చ ధనాధీశ! క్రీయన్లా మితి చాబ్రవీత్‌ ॥ 


దేవానాముత్తరీయబ్బ దేవస్త్రీణాం దుకూలకమ్‌ । 
పూగీఫలాలని దివ్యాని నాగవల్లీదలాని చ ॥ 


ఏలాలవజ్గకర్పూర మృగనాభిరసం తథా । 
మాజ్జల్యతన్తుం కన్యార్ధం పాదాజ్ఞుష్టాదిముద్రికామ్‌ ॥ 
౧ -> థ్‌ ౧ 


హస్తాజ్లులీయకం మేల_ద్య కుబేర! కురు శీఘ్రతః । 
ఇతి గోవిన్గవచనం శ్రుత్వాల_ సౌ నిర్మమే క్షణాత్‌ ॥ 


కుబేరః - 
త్వత్రసాదేన గోవిన్ద! సర్వం సజ్జీకృతం మయా । 
పాకార్థం పుబ్బరీకాక్ష! నియుంక్ష్వాగ్నిమతః పరమ్‌ ॥ 


భగవదాజ్ఞయా వహికృతదివ్యాన్నసజ్జీకరణప్రకారః 


= 


ఏవముక్తః కుబెరేణ శ్రీనివాసః సతాం గతిః । 
షణ్ముఖ ప్రేషయామాస వహ్నేరాహ్వానకారణాత్‌ ॥ 


గత్వా త్వరితం స్మన్షః శాసనం జ్ఞాపయన్‌ హరేః । 
మాపో వాయువేగేన సహితో జాతవేదసా ॥ 


స 
స 


285 


130 


131 


139 


133 


134 


135 


136 


137 


138 


143 


శ్రీభవిష్యోత్తరపురాణే, ఏకాదశో౨_ ధ్యాయః 
మినుములను, పెసలను, గోధుమలను, బెల్లము, నూనె, తేనె, పాలు, చక్కెర, 
నెయ్యి, పెరుగు, మొదలగు సామగ్రులను, 180 


మంచి విలువగల ధోవతులను, ఉత్తరీయములను, నువ్వులు, ఇంగువ, 
మిరియములు, జీలకట్టి, ఆవాలు, మెంతులను గొనితెమ్ము. 131 


(బ్రాహ్మణ స్త్రీలకు చీరలను పసుపులో తడిపించుము. కంబళులను కొనితెమ్ము. 


దేవతల కుత్తరీయములను, దేవతాస్తీలకు పట్టువస్తములను, మంచివక్కలను, 
తమలపాకులను, 182 


ఏలకులను లవంగములను, పచ్చకర్పూరమును, కస్తూరిని, నవవధువునకై 
మంగళసూ[త్రములను, కడియములను, అద్దాలను, మట్టెలను 188 


నాకు ఉంగరమును శీఘ్రముగా సంసిద్ద పరుపుమనని యాజ్ఞాపించినంతనే కుబేరుడు 


నిముషములో నట్లే యొనర్చి 134 
కుబేరుడు 

శ్రీనివాసా! నీ దయచే నే నంతయు సిద్ధము చేసితిని. వంటకై యగ్ని హో్రుని 
యాజ్ఞాపింపుమ'ని తెలిపెను, 136 


భగవంతుని యాజ్ఞచే నగ్నిహోత్రుడు 
దివ్యమగు అన్నమును సిద్దముచేయుట 


అంత శ్రీనివాసు డగ్నిహోత్రుని పిలుచుకొని రమ్మని కుమారస్వామిని పంపించెను. 


కుమారస్వామియు శీఘ్రముగా నగ్నిహోత్రుని సమీపించి శ్రీనివాసుని యాదేశము 
నెటింగించి వాయువేగముతో నగ్నిహోత్రుని తోడ్తెచ్చెను. 138 


286 


143/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


తతః ప్రోవాచ భగవాన్‌ త్వరితం హవ్యవాహనమ్‌ I 
శ్రీభగలాన్‌ - 
క్షణాద్భక్ష్యాన్నశాకాది పచ స్వాహా సమన్వితః ॥ 


ఇతి నారాయణవచః శ్రుత్వా౭_గ్నిస్తమభాషత । 
అగ్నిః = 
పాకార్థం భాజనం కృష్ణ! నా సే కమపి మె హరే!॥ 


కార్యః పాకో మహారాజ! బహూనాం భక్తవత్సల! । 
ఇతి తస్య వచః (శ్రుత్వా శార్భ్యగ్నిం ప్రత్యభాషత ॥ 
nN 


శ్రీభగలాన్‌ ~ 
భవతాం భవనే తాత! కిజ్బిజ్ఞాతే మహోత్సవే । 
భాజనాని మహాభాగ వర్ధన్తే వటబీజవత్‌ ॥ 


మమ కల్యాణసమయే భాణ్జ మేకంన దృశ్యతే I 
దైవమేవ పరం మన్యే సర్వేషాం సర్వసాధనే ॥ 


ఉపాయం శృణు సప్తాస్య పాకార్థం పాజనైర్వినా I 
అన్నం స్వామిసరోమధ్యే సూపం పాపవినాశనే ॥ 


వియద్గణా జలే వహ్నే! పరమాన్నం గుడాన్వితమ్‌ I 
దేవతీర్ధే శాకమగ్నే! తుమ్బుతీర్థే తు చిత్రకమ్‌ ॥ 


కుమారధారికాతీర్థే భక్ష్యాణి వివిధాని చ । 
పాణ్డుతీర్ధే చ కర్తవ్యః తిన్రిణీరస ఉత్తమః ॥ 


వ్యజ్ఞనాన్యన్యతీర్థేషు కనమూలఫలై స్సహ । 
క్రియతాం లేహ్యపేయాని తీర్థేప్వన్యేషు పావక! ॥ 


287 


139 


140 


141 


142 


143 


144 


145 


146 


147 


144 


శ్రీభవిష్యోత్తరపురాణే, ఏకాదశో౨_ ధ్యాయః 


శ్రీనివాసు డగ్నిహోత్రునితో - నీవు నీ భార్యయగు స్వాహాదేవి సహాయముతో 
శీఘ్రముగా వేడి వేడి వంటకములను వండవలెనిని యాజ్ఞాపింపగా 139 


అగ్నిహోత్రుడు కృష్ణా! నేను వంటచేయుట కిచ్చట పాత్ర యొకటియులేదు. 140 


భక్తప్రియ! శ్రీనివాస! చాలమందికి వంట చేయవలయును గదా! ఇది యెట్లని 


యడగగా శ్రీనివాసుడు 141 
శ్రీ భగలానుడు - 

అగ్నిహోత్రా! మీ యింటనే మహోత్సవము జరిగినను మల్టి విత్తనముల వలె 
వంటపాత్రలు సమృద్ధిగా నుండును. 142 


నాకు కల్యాణమనిన నొకపాత్రమును కానరాకున్నది. అందర కన్ని పనులకును 
దైవ మనుకూలించవలెను. 148 


ఏడుజిహ్వలుగల యగ్నిహోత్రా! వంటకు సామగ్రులు లేనిచో నన్నమును స్వామి 
పుష్కరిణియందును, పాపవినాశినీ తీరమున పప్పును. 144 


ఆకాశగంగా తీర్థమున బెల్లముతోగూడిన పరమాన్నమును, దేవతీర్థమున కూరను 
తుంబురతీర్థమున పుళిహోరను 145 


కుమారతీర్థమున పలువిధముల పిండివంటలను, పాండుతీర్థమున మంచి 
పులుసును(చారును) 146 


మిగిలిన పుష్మరుణలయందు కందమూల ఫలములతోకూడ ఇతర కూరలు 

మొదలగు వానిని నాలుకతో నాకతగినట్టియు, త్రాగదగినట్టియు పదార్థములను 

ఇతర తీర్ధములయందు సంసిద్ధ మొనర్పుమని 147 
288 


144/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
ఇతి దేవస్య వాక్యాని ప్రశశంసుర్మహర్షయః । 
తథా చ కృతవాన్‌ జాతవేదాః వేదవిశారదః ॥ 


ఏవం విచిత్రకర్మాణి హరేర్వైకుణ్ణవాసినః । 
యుగానుసారిణస్తస్య తదద్భుతవిడమృనమ్‌ ॥ 


అచిన్యం దేవతాకార్యం అవాజ్మనసగోచరమ్‌ I 
అగ్నిః = 
దధ్యోదనతిలాన్నే చ పరమాన్నం మధుస్రవమ్‌ ॥ 


మాషాపూపాః గుడాపూపాః శాకద్వయ మతః పరమ్‌ । 
సర్వం సుపక్వతాం నీతం త్వత్రసాదేన కేశవ! ॥ 


ఆమగ్రయ ద్విజేన్హాంశ్చ సురానపి మునీనపి । 
అగ్నివాణీం సమాకర్ణ్వ శ్రీనివాసో నిరామయః ॥ 


సమ్వేషయచ్చివసుతం షణ్ముఖం మిధిలేశ్వర! । 
శ్రీశేషాద్రౌకశ్యపాదిభ్యో బ్రహ్మాదికృతోపచారప్రకారః 
సజగామాతివేగేన జపతో9_ గ్నిపరాయణాన్‌ ॥ 


బ్రాహ్మణాన్‌ వేదవిదుషః ఆజుహావ జనాధిప! । 
పాక స్సమ్బూర్దతాం ప్రాప్తః ఉత్తిష్టత సురద్విజాః ॥ 


ఇతి తేన సమాహూతాః కశ్యపాత్రిపురోగమాః I 
దేవాశ్చ నికటం తస్య పాకస్థానస్య భేజిరే ॥ 


విభజ్య తత్ర విధివత్‌ పాత్రభూతాన్‌ పృథక్‌ పృథక్‌ । 
పజీశ్చ కారయిత్వా౭_థ తారతమ్యానుసారతః ॥ 


289 


148 


149 


150 


152 


153 


154 


155 


156 


145 


శ్రీభవిష్యోత్తరపురాణే, ఏకాదశో9_ధ్యాయః 
యానతీయగా మహర్షులు సంతసించిరి. వేదశాస్త్ర నిష్టాతుడగు అగ్నిహోత్రుడట్లే 
యొనర్చెను. 148 


ఈ విధముగా వైకుంఠలోక నివాసియు, ఆయా యుగములయందాయా 
రూపములతో నవతరించు శ్రీనివాసుని మనుష్యాను కరణము, ఆతని విచిత్ర 
కృత్యము లత్యద్భుతములు. 149 


దేవుని కృత్యములనూహ్యములు, మనస్సునకు వాక్కున కందనివి, అటు పిమ్మట 
అగ్నిహోత్రుడు, దధ్యోదనము, నువ్వుల పప్పుతోకూడిన చిత్రాన్నము, తేనెను 
స్రవింపజేయుచున్న పరమాన్నము 150 


మినపపప్పుతో చేసిన భక్ష్యములు, బెల్లముతో నేర్చరచిన అప్పములు, రెండు 
కూరలు, నీ యనుగ్రహముచే చక్కగా వండబడినవి. 151 
బ్రాహ్మణోత్తములను, దేవతలను, మునులను పిలవనంపుమ)ని తెలుపగా నిశ్చింతుడై 
శ్రీనివాసు డందరను పిలచుటకు 152 
ఓ జనకమహారాజా! శివుని కుమారుడగు కుమారస్వామిని పంపించెను. 


శేషాచలమున కశ్యపాదులకు బ్రహ్మ మున్నగువారుపచారముల నొనర్చుట 
అతడు మిక్కిలి తొందరతో నేగి, మంత్రములను జపించుచున్నట్టియు, 
అగ్నిహోత్రముల నాదరముతో గావించుచున్నట్టి 158 


వేదశాస్త్రప్రరాయణులగు బ్రాహ్మణులతో ద్విజోత్తములారా! అమరులారా! వంట 
సంసిద్ధమైయున్నది లేచిరండిని పిలచెను. 154 


పిలచినంతనే కశ్యప అత్రి మొదలగు మునీంద్రులును, దేవతలును, వంటశాల 
యొద్ద కేతెంచిరి. 155 


అచ్చట నీశ్వరుడు తగినవారినందరును వేరువేరుగా విభాగమొనర్చి వారివారి 
యర్హత్రానుసారము పంక్తులను విభజించి 156 


290 


145/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


పాత్రాణి వ్యసృణోచ్చమ్భుః పాత్రాపాత్రవిచక్షణః । 
పాణ్డుతీర్ధం సమారభ్య శ్రీశైలావధి భూసురాః ॥| 


దేవాశ్చ నిబిడీభూతాః తస్మిన్‌ కృష్ణమహోత్సవే । 
స్థితా దేవద్విజాస్తత్ర స్వస్వపాత్రాన్తికే పృథక్‌ ॥ 


తదాహ భగవాన్‌ రాజన్‌! బ్రహ్మాణం చతురాననమ్‌ । 
శ్రీ భగఠాన్‌ - 
అనర్చితం న దాతవ్యం దేవానాజ్బ ద్విజన్మనామ్‌ ॥ 


బ్రహ్మో - 
సర్వజ్ఞం సర్వభోక్తారం సర్వలోకేశ్వరేశ్వరమ్‌ I 
త్వామేవ వేద్మి గోవిన్ద! న త్వత్తుల్యో న చాధికః ॥ 


కస్మై నివదయేయం భోః ప్రశాధి కమలాపతే॥ 
స పుత్రవచనం శ్రుత్వా పుత్రమాహ హసన్నివ ॥ 


శ్రీ భగఠాన్‌ - 
అహోబిలనృసింహస్య పూజాం కృత్వా నివేదయ । 
ఇత్యుక్తో వాసుదేవేన నృసింహస్యార్పణం నృప! ॥ 


బ్రహ్మా చకార సర్వేషాం మునీనామపి సమ్మతమ్‌ । 
గృహారాధనదేవాంశ్చా మన్ర్యా౭_నర్చ తతః పరమ్‌ ॥ 
అక్షతార్థ్య్యామ్బుగన్గెశ్చ ధూపదీపానులేపనైః । 
విప్రాణామర్చనం చక్రే బ్రహ్మా చ విధిపూర్వకమ్‌ ॥ 
ననామానన్దసమూర్లో హరిస్తాన్‌ లౌకికై స్సమః । 
పరివేషం తతశ్చక్రుః అష్టా దిక్సాలకాస్తదా ॥ 

291 


157 


158 


159 


160 


161 


169 


168 


164 


165 


146 


శ్రీభవిష్యోత్తరపురాణే, ఏకాదశో౨_ ధ్యాయః 


పాత్రాపాత్రవిభేదము 23690019 రుద్రుడు భోజనపళ్లెముల నుంచెను. పాండుతీర్ధము 
మొదలుకొని శ్రీశెలమువరకు బ్రాహ్మణులు. 157 


దేవతలు సంఘసంఘములుగా వచ్చిరి. దేవతలును, (బ్రాహ్మణులును తమతమ 
పళ్లెములవద్ద వేర్వేరుగా కూర్చుండిరి. 158 


ఆ సమయమున శ్రీనివాసుడు చతుర్ముఖునితో దేవతలకును, బ్రాహ్మణులకును 
భగవన్నివేదితముకొని యన్నమును పెట్టరాదిని యనివంతనే చతుర్ముఖుడాతనితో 
159 


గోవిందా! సకలము నెలింగినవాడవు. సకల పదార్థముల ననుభవించువాడవు. 
సకలలోకములకు నియామకుడవు నీవేకదా! నీకు సమానుడు నీ కంటె యధికుడు 
నుండునా? 160 


ఇక నెవరికి దీని నారగిం పొనరింపమందువో యాజ్ఞాపించుమనగా శ్రీనివాసుడు 


మందస్మిత మొనరించుచు నా బ్రహ్మతో 161 

శ్రీ భగలానుడు - 

అహోబిల నరసింహునకు పూజ యొనరించి నివేదన మొనరింపుమని తెలుపగా 
162 


బ్రహ్మయట్లే యొనర్చి నిత్యము గృహమున పూజించు దేవతలను కూడ ఆవాహన 
మొనర్చి మిక్కిలి పూజించెను. మునులందరు నందులకు సమ్మతించిరి. 163 


అక్షతలతోను, అర్థ్యముతోను, గంధముతోను, ధూపదీపచందనపూతలతోను, 
బ్రాహ్మణులను బ్రహ్మ పూజించెను. 164 


శ్రీనివాసుడు మానవుల విడంబించుచు సంతసమున వారికి నమస్కరించెను. 
అష్టదిక్పాలకులును 165 


292 


146/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
పాత్రసంస్కారపూర్వజ్బు చక్రుస్తే పరివేషణమ్‌ । 
పరివేషబ్బ సమ్బూర్జం ఆకర్టాగ్నిముఖాద్ధరిః ॥ 


ఏకో విష్ణుర్మహద్భూతం పృథగ్ఫూ తా న్యనేకశః I 
త్రీన్‌ లోకాన్‌ వ్యాప్య భూతాత్మా दण्ड విశ్వభు గవ్యయః ॥ 


== కృష్ణార్చణం చక్రే శ్రీన్ససింహాయ విష్ణవే । 
కశ్యపాద్యాంశ్చ గోవిన్లో “జుషధ్వ” మితి చాబ్రవీత్‌ ॥ 


“భవతాం జ్ఞానపూర్ణానాం కిమనేనాద్య పూర్ణతా । 
భవిష్యతి మహా ప్రాజ్ఞాః దయావన్తస్తపోధనాః ॥ 


దరిద్రం మాబ్బు జానన్త స్త్వన్నం మే సజలం లఘు । 
బహూకృత్య స్వీకురుత కృపయా 2९७८२” మితి ॥ 


ప్రార్థనాం బ్రాహ్మణానాన్తు కృతవాన్‌ ప్రాకృతో యథా । 
వాసుదేవవచః శ్రుత్వా వాక్యమాహుర్మహీసురాః ॥ 


బుమషయః ~ 
తవాన్నమమృత ప్రఖ్యం ముక్తిమార్గస్య సాధనమ్‌ । 
వయం ధన్యాః కృతార్ధాః స్మ కలౌ పాపాకులే హరే! ॥ 


అభినన్స్ర తమిత్ధం తే సుసన్తుష్ణా అభుజ్ఞుత । 
భోజనానన్తరం రాజన్‌! బ్రాహ్మణానాం యథార్హతః ॥ 


తామ్బూలం దక్షిణాజ్బా వ ప్రదదౌ భగవాన్హరిః । 
సవిప్రభోజనన్యాన్రే స్వయం భోజనమాచరత్‌ ॥ 


293 


166 


167 


168 


169 


170 


171 


172 


173 


174 


147 


శ్రీభవిష్యోత్తరపురాణే, ఏకాదశో9_ధ్యాయః 


పాత్రలను శుద్ధిపరచుచు వడ్డన గావింపగా నావార్త శ్రీనివాసు డగ్నిహోత్రుని 
వలన విని 166 


“న్రీ మహావిష్ణువు ఒక్కడై యుండియు వేరువేరుగానుండు అనేక విధములగు 
భూతములను, మూడులోకములను వ్యాపించి ఆ భూతము లన్నిటికిని అంతరాత్మయె 
అందరను పాలించుచు తా నేవికారములను చెందక లీలారసము ననుభవించు 
చున్నాడి'ని 167 


శ్రీ అహోబిలనృసింహస్వామికి छन्द) మొనరించి కశ్యపాదిమౌనీంద్రులతో 
ప్రీతియుక్తులై భుజింపుడని విన్నవించెను. 168 


జ్ఞానాధికులగు మీకు నేడు దీనిచే పరిపూర్ణత యెట్లు కలుగును? తపోధనులారా 
మీరు దయాళులు 169 


నన్ను దరిద్రునిగా నెటింగి నీటితోగూడిన యీ యల్పాన్నమును పరమాన్నమునుగా 
స్వీకరించి దయతో భుజింపుడిని 170 


బ్రాహ్మణులను సాధారణ మానవునివలె ప్రార్థించెను. (బ్రాహ్మణులందరును 
శ్రీనివాసుని ప్రార్థనను విని 171 


బుతులు :- 
శ్రీమన్నారాయణా! పాపపరిపూర్ణమగు కలియుగమున నీవొసంగిన యన్న 
మమృతముతో సమానమై మోక్షసాధన మగుచున్నది. మేము ధన్యులము 


కృతార్థులమని (ప్రశంసించిరి. 172 

యాతనికి తమ సంతోషమును తెలుపుచు భుజించిరి. భోజనమయిన పిమ్మట 

బ్రాహ్మణులకు యథోచితముగా శ్రీనివాసులు వారికి 173 

తాంబూలమును దక్షిణ నొసంగి 174 
294 


147/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


పుత్రేణ పుత్రపుత్రేణ భార్యయా బన్గుభిర్యుతః । 
సాగ్నిః సలోకపాలశ్చ స శేషో గరుదాన్వితః ॥ 


భోజనాన్తే దినాధీశో రాత్రిస్థానముపాగతః | 
శయనం కృతవాన్‌ కృష్ణః పర్యజ్మే రమయా సహ ॥ 


స్వయం నిద్రావిహీనో9 పి రేమే ప్రాకృతవద్ధరిః । 
బ్రహ్మాదయస్సురశ్రేష్టాః కశ్యపాత్రిపురోగమాః ॥ 


శయనం చక్రిరే రాజన్‌! కన్దరేషు గృహేషు చ। 
వృక్షమూలేషు శైలానాం గహ్వరేషు దరీషు ४ ॥ 


భగవదాజ్ఞయా బ్రహ్మకృత సైన్యసజ్జీకరణ ప్రకారః 
తతః ప్రభాతే విమలే శ్రీనివాసః సతాం గతిః । 
గరుడం ప్రేషయామాస (బ్రహ్మాణం ప్రతి భూమిప!॥ 


స గత్వా వాయువేగేన బ్రహ్మాణం తల్పసంస్థితమ్‌ । 
ప్రత్యువాచ మహారాజ! పక్షిరాట్‌ పరమం వచః ॥ 


గరుడః - 
గచ్చ తాతాన్తికం బ్రహ్మన్‌! వస్తాలజ్కారభూషితః । 
హంసమారుహ్య చన్హాభం గమ్తం రాజేన్టపత్తనమ్‌ ॥ 


వాద్యన్తాంచ విచిత్రాణి వాదిత్రాణి మహాన్తి చ। 
గజమారోప్య మహతీ భేరీ చాద్యానువాద్యతామ్‌ ॥ 


వాహనాని విచిత్రాణి రథా ఆన్లోలికా అపి । 
అల(జ్రియన్లాం రాజేన పురీం గన్తుం ససమృమమ్‌ ॥ 


295 


175 


176 


177 


178 


179 


180 


181 


182 


183 


148 


శ్రీభవిష్యోత్తరపురాణే, ఏకాదశో9_ధ్యాయః 


పుత్రుడగు బ్రహ్మతోను, మనుమడగు శివునితోను, భార్యయగు లక్ష్మితోను, 
బంధువులతోను, అగ్నిహోత్రునితోను, లోకపాలురతోను, శేషునితోను, 
గరుడునితోను, తానును భుజించెను. 175 


భోజనానంతరము సూర్యుడు రాత్రి స్థానమును సమీపించెను. 176 


తాను స్వభావముచే నిద్రలేనివాడయ్యును. లౌకికమానవునివలె లక్ష్మిదేవితో 
పాన్సునుజేరి పవళించెను. బ్రహ్మాది దేవతలును కశ్యప అత్రి మొదలగువారును, 


కొందచరియలయందును, గృహములయందును, చెట్లమూలమునను, పర్వత 
పొదరిండ్రయందును గుహలయందును, చరియలయందను శయనించిరి. 178 


శ్రీనివాసుని యాజ్ఞచే బ్రహ్మ సైన్యమును సిద్ధమొనరించుట 
సూర్యోదయమయినంతనే శ్రీనివాసుడు బ్రహ్మవద్దకు గరుడుని పంపెను. 179 


ఆత డతిరయమున పక్కపై శయనించియున్న బ్రహ్మను సమీపించి యాతనితో 


గరుత్మంతుడు - 

చతురాననా! నూతన వస్త్రములను ధరించి అలంకారముల నలంకరించుకొని 
చంద్రునివంటి తెల్లని కాంతిగల హంస నధిరోహించి యాకాశరాజనగరమున 
కేగుటకు శ్రీనివాసునివద్ద కేగుము, 181 


విచిత్రములగు గొప్ప వాయిద్యములను మోగించుడు. గొప్ప భేరీని ఏనుగు పై 
నుంచి మోగింతురుగాక! 182 


విచితములగు వాహనములను, రథములను, పల్లకీలను & (55०25००२ 
నలంకరింపుడిని 183 


296 


148/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
పక్షిరాడ్వచనం (శ్రుత్వా పక్షివాహననన్దనః । 
నియోజయామాస తదా బలం దేవగణస్య చ ॥ 


గజానాజ్బ హయానాజ్బు వృషభాణాజ్బా మణ్బ్ణలమ్‌ I 
పదాతీనాజ్బ శూరాణాం २०९९० సమలజ్క్యృతమ్‌ ॥ 


శూరాశ్చ కృతవిద్యాశ్చ (> | 
పితామహం పురస్కృత్య జగ్ముర్నారాయణాన్తికమ్‌ ॥ 


తం దృష్ట్వా సర్వదేవేశం భగవానాహ భూపతే! । 
శ్రీలిలానః :- 
విలమ్బః క్రియతే కస్మాత్‌ గమనార్థం పితామహ! ॥ 


నియోజయ బలం సర్యం రాజధాన్నై నృపస్య చ। 
ఇత్థం హరేర్వచః శ్రుత్వా వాసుదేవాత్మజో 9_బ్రవీత్‌ ॥ 


లో 
< ~ 


వియద్రాజపురం ప్రతి సపరికరశ్రీనివాసగమనమ్‌ 


స ఇత్ధముక్తో భగవాన్‌ గరుడస్మన్థమాస్థితః । 
(బ్రహ్మాణమగ్రతః కృత్వా రుద్రం కృత్వా తు దక్షిణే ॥ 


వామే వాయుం తతః కృత్వా కుమారం పృష్టతస్తథా I 
రమామారోపయామాస రథం కాళబ్బుననిర్మితమ్‌ ॥ 


మాతరం వకులాం రాజన్‌ విమానం సూర్యసన్నిభమ్‌ । 
సమారో స మాహారాజన్‌ భగవాన్‌ భక్తవత్సల: ॥ 


297 


184 


185 


186 


187 


188 


189 


190 


191 


192 


149 


శ్రీభవిష్యోత్తరపురాణే, ఏకాదశో9_ధ్యాయః 


తెలుపగా గరుడవాహనుని పుత్రుడగు బ్రహ్మ దేవతాసమూహముల సేన నందులకు 
నియోగించెను. 184 


ఏనుగు సముదాయములను, గుట్టిముల గుంపులను, వృషభముల సమూహము 
లను, కాలిభటుల వీరుల సంఘములను చక్కగా నలంకరించిరి. 185 


ధనుర్విద్యలలో నారితేరిన శూరులు ధనుర్భాణముల ధరించి (బ్రహ్మను ముందిడు 
కొని శ్రీనివాసుని సమీపించిరి. 186 


సకల దేవనాయకుడగు చతుర్ముఖునితో శ్రీనివాసుడు “పిత్రామహ! ఇంకను 
పయనించుట కాలశించుచుంటిరేల? 187 


సైన్యమునంతను ఆకాశరాజనగరమునకు సంసిద్ధ మొనర్చుడిని ఆజ్ఞాపించగనే 


బ్రహ్మదేవుడు 188 

బ్రహ్మ - 

“శ్రీనివాసా! బలమంతయు ఆయుధములను ధరించి సిద్దమొనర్పబడినది. నీవు 
८ 

లేచి గరుత్మంతు నధిరోహించుమనని తెలిపినంతనే 189 


శ్రీనివాసుడు సేనాసమేతుడై ఆకాశరాజనగరమున కేగుట 
శ్రీనివాసుడు గరుడు నారోహించి బ్రహ్మను ముందుగా నుంచుకొని రుద్రుని 
న నిలిపికొని 190 


ఎడమభాగమున వాయువును, కుమారస్వామిని వెనుకగ నమర్శికొని శ్రీదేవిని 
బంగారు రథముపై నాసీననుగావించి 191 


తల్లియగు వకుళమాలికను సూర్యునివంటి కాంతిగల విమానమున నెక్కించి 
భక్తవత్సలుడగు భగవంతుడు గరుడవాహనారూఢుడై 192 


298 


149/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


స్వయన్తు గరుడారూఢో జగామ చ సతాం గతిః । 
శేషో దధార రాజేన్ట! శ్వేతచ్చత్రం శశిప్రభమ్‌ ॥ 


చామరే చన్టసజ్మాశే వీజయామాస మారుతః । 
వ్యజనేన విచిత్రేణ రత్నదణ్ణేన మాధవమ్‌ ॥ 


వీజయామాస రాజేన్ల! విష్వక్సేనః ప్రతాపవాన్‌ । 
ఖేరీదున్దుభినిర్జోపైః వాదిత్రాణాం మహాస్వనైః ॥ 


నర్తకైర్నటనైశ్రైవ హాహాహూహూయుతోల_జ్ఞుసా 
యయౌ విభవమాపన్నః సర్వాత్మా సర్వతోముఖః 


గమనే వాసుదేవస్య దేవానామపి భూమిప! । 
బుషీణాం పూర్వదేవానాం గన్ధర్వాణాం తపస్వినామ్‌ ॥ 


సమ్మర్దః సమృ్బభూవాత్ర పశూనాం మానుషాత్మనామ్‌ । 
వనితానాజ్బ వృద్ధానాం బాలానాం రక్షసామపి ॥ 


అన్యోన్యం కలహస్తత్ర వనితానామభూత్తదా । 
బుషీణాం బుషికన్యానాం దేవస్రీణాబ్బ దైవతైః ॥ 


తత్రాధనా తు గచ్చన్తీ మార్గమధ్యే మహీపతే! । 
కాచిద్భర్తారమాలమ్బ్య పుత్రమంసే నిధాయ చ॥ 


భారముద్ధృత్య శిరసి పద్భ్యామేవ స్మ గచ్చతి । 
తస్మిన్‌ కాలే మహారాజ! రథన్థాః సురయోషితః ॥ 


299 


193 


194 


195 


196 


197 


198 


199 


200 


201 


150 


శ్రీభవిష్యోత్తరపురాణే, ఏకాదశో9_ధ్యాయః 


బయలుదేరుచుండగా నాదిశేషుడు చందమామవలె తెల్లని కాంతిగల తెల్లని 
గొడుగును ధరించెను. 193 


వాయువు జాబిలివలె ధవళకాంతిగల రెండు చామరములను తీసికొని విసరసాగెను. 


పరాక్రమవంతుడగు విష్వక్సేనుడు విచిత్రమగు రత్నపుపిడిగల విసనికజ్బతో 
వీవసాగెను. భేరీదుందుభి ధ్వానములతోను, వాయిద్యఘోషలతో 195 


నర్తనముచేయు వారితోను, నాట్యమొనర్చువారలతోను, “హాహాహూహూ” యను 
గంధర్వగానములతోను సకలవ్యాపియు సర్వద్రష్టయగు శ్రీనివాసుడు వైభవముతో 
వెడలుచుండగా 196 


దేవతలయొక్క, బుషులయొక్క, రాక్షసులయొక్క, గంధర్వులయొక్క 
మౌనీంద్రులయొక్క 197 


వసువుల యొక్క మనుజుల యొక్క స్త్రీల యొక్కయు, ముదుసలులయొక్కయు, 
బాలుర యొక్కయు, రాక్షసులయొక్కయు గుంపులు గుమిగూడెను. 198 


స్త్రీలు తమలో తామొనర్చు జగడములతో కలకలము బయలుదేరెను. బుషులకు, 
బుషికన్యలకు, దేవతాస్త్రీలకు దేవతలతో వాదోపవాదములు కలుగుచుండెను. 199 


ఆ సమయమున మార్గమధ్యమున చనుచున్న ఒక దరిద్రవనిత భర్త నూతగా గొని 
బాలుని భుజముపై నుంచుకొని 200 


తలపై బరువును పెట్టుకొని నడచి వెళ్లుచుండెను. ఆ సమయమున రథమునందు 
కూర్చునియున్న దేవతాస్త్రీలు 201 


300 


150/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 

పన్ధానమనురున్థన్యో౭_ తర్ణయంశ్చాధనాన్‌ కృశాన్‌ । 
తదా వియోగ మాపన్నా భర్తా సా భారపీడితా ॥ 
కూజన్తీ “నాథ హా నాథ! వనే న త్యక్తు మర్పసి ” । 
ఏవముక్త్వా విప్రపల్నీ సపుత్రా పతితా భువి ॥ 
రుదితాః శిశవస్తత్ర ప్రహృష్టాస్తత్ర కేచన । 
కేచిత్సయః స్మ కాంక్షన్సి కేచిదన్నం మహీపతే! । 
భుజ్ఞాన్తి కేచిత్‌ క్షీరాన్నం కేచిద్దధ్యోదనం నృప! ॥ 
హసన్తి కేచిత్పరుదన్తి కేచిత్‌ ప్రయాన్రి కేచిత్చలపన్తి కేచిత్‌ । 
వదన్తమన్యే కరపల్లవేన సముద్ధరన్తి స్మ హసన్తి కేచన ॥ 
సురాజ్ఞనాశ్చ రాజేన! తథా వైభానసాజ్ఞనాః 1 
బుష్యజ్ఞనా శ్చ గన్ఫర్వ వనితాశ్చారులోచనాః ॥ 
అవారోహన్‌ గిరేశ్చైవ శ్రీనివాసపరాయణాః । 
శేషాచలం సమారభ్య నారాయణపురావధి ॥ 
తిలమాత్రావకాశః స్మ మార్గమధ్యే న దృశ్యతే I 
మధ్యే కృత్వా పద్మతీర్థం గతా సా వాహినీ హరేః ॥ 
బుగ్యజుస్సామాథర్వాద్యైః గీయమానో జగద్దురుః । 
శ్రీపతిః పద్మతీర్థాఖ్యం మహాతీర్థం మహీపతే! ॥ 
ఆససాద జగద్యోనిః సచ్చిదానన్దవిగ్రహః । 
ససురాసురగన్దర్వ సిద్దసాధ్యమరుదణః ॥ 

[> యఖ ౧ 


భగవన్తం ప్రతి శుకమునికృత ఉపచారక్రమః 


ప్రాప్తం గరుడమారూఢం కృష్ణద్వైపాయనాత్మజః । 

సాష్టాంగన్యసనం రాజన్‌! ప్రణిపత్య శుకో౭_బ్రవీత్‌ ॥ 

తపశ్చ సఫలం మన్యే కృతం మే పురుషోత్తమ! ॥ 
301 


202 


203 


204 


205 


206 


207 


208 


209 


210 


151 


శ్రీభవిష్యోత్తరపురాణే, ఏకాదశో9_ధ్యాయః 


మార్గమున నడ్డుగా నిలచి నిర్భనులను, దుర్చలులను బాధించసాగిరి. ఆ 
సమయమున భర్త నుండి విడివడినదియు బరువును మోయుచున్న ఆ వనిత 
బరువును సహించ లేక 202 


నాథా! నన్నడవిలో వదలకుమిని పలుకుచు పుత్రునితో భూమిపై పడెను. 203. 


కొందరు బాలురేడ్చుచుండిరి కొందరు సంతసించుచుండిరి, కొందరు పాలను, 
కొందరన్నము నభిలషించుచుండిరి. 204 


కొందరేడ్చుచుండిరి. కొందరు పరుగెత్తుచుండిరి. కొందరు తారుమారుగ 
మాట్లాడుచుండిరి. కొందరట్లు మాట్లాడువానిని పైకి లేవనెత్తుచుండిరి. 205 


దేవతాస్త్రీలును, వైఖభానసలలనామణులును, బుషి పత్నులును, గంధర్వ కాంతలును, 
206 


శ్రీనివాసలగ్న చేతస్ములై కొండనుండి దిగిరి. శేషాద్రినుండి మొదలుకొని నారాయణ 
పురమువరకు 207 


మార్గమధ్యమున నువ్వుగింజంత స్థలమైనను మనుష్యరహితముగ లేకుండెను. 
పద్మతీర్థమును చుట్టుముట్టి శ్రీనివాసుని సైన్యము నిలచెను. 208 


లూ, 


బుక్‌ యజుస్సామఆథర్వణవేదములచే స్తుతింపబడుచు 209 


-2 


దేవాసుర గంధర్వసిద్ధసాధ్య మరుద్దణములతోకూడి సదానంద స్వరూపుడగు 
శ్రీనివాసుడు పద్మతీర్థమను మహాపుష్కరిణిని సమీపించెను. 210 


శ్రీనివాసునకు శుకయోగి ఉపచారముల నొనర్చుట 
కృష్ణద్వైపాయన పుత్రుడగు శ్రీ శుకయోగీంద్రుడు గరుత్మంతునిపై వచ్చిన శ్రీనివాసుని 
గాంచి సాష్టాంగముగా నమస్కరించి పురుషోత్తమా! నా తపస్సు ఫలించినది. 211 


302 


151/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


యో భవాన్‌ బ్రహ్మరుద్రాద్యైః అగమ్యో వేదగోచరః । 
తం భవన్తం ప్రపశ్యామి నేత్రాభ్యాం పురుషోత్తమ! ॥ 212 


నపుత్రమిత్రాఖిలలోకపాలం శేషేణ లక్ష్యా చ యుతం ००8० హమ్‌ । 
పశ్యామి భాగ్యోదయశాలిదృగ్భ్యాం త్వత్సాదపూజా సఫలా తతో మే 1218 


విజ్ఞాపనం మే శృణు దేవరాజ! ప్రసాదహేతోస్తవ వాసుదేవ! । 
కృత్వా కృపాం వేజ్బటశైలనాథ! భుక్త్వా మదీయం ఫలకన్దమూలమ్‌ 1214 


ఇత్యుక్షో మునినా తేన వాసుదేవోత_ భ్యభాషత । 
శ్రీ భగలాన్‌ :- 
శృణు తాపసశార్దూల! వచనం సాధుసమ్మతమ్‌ ॥ 215 


భగవాన్‌ కృశో విరాగీ చ బ్రహ్మచారీ దృఢప్రతః । 
వయం సంసారనిరతాః బహవశ్చాత్ర భూసుర! ॥ 216 


అద్యైవ నగరీం గత్వా రాజ్ఞస్తస్య మహాత్మనః । 

తత్రైవ భోజనం కుర్మ ఇతి మే వర్తతే మనః ॥ 217 
వదత్యేవం హృషీకేశే వ్యాసపుత్రోత_ భ్యభాషత । 

శ్రీ శుకః :- 

నిష్మిజ్బనోల_ హం గోవిన్ద! నిష్మిజ్బానజన ప్రియ ॥ 218 
త్వయి భుక్తే జగద్భుక్తం నాత్ర కార్యా విచారణా । 

వదత్యేవం శుకే కృష్ణం వకులా వాక్యమబ్రవీత్‌ ॥ 219 
వకులా :- 

శృణు తద్వచనం కృష్ణ! త్వద్వివాహే రమాపతే! । 


యత్నం బహువిధం చక్రే రాజానం స హి బోధయన్‌ ॥ 220 


303 


152 


శ్రీభవిష్యోత్తరపురాణే, ఏకాదశో9_ధ్యాయః 


బ్రహ్మరుద్రాదులకు కనుపించనివాడై వేదములకు మాత్రమే ప్రత్యక్షమైనవాడ వగు 
నిన్ను నా నేత్రములతో గాంచగల్లితిని. 212 


పుత్రులతోను, మిత్రులతోను, శేషునితోను, లక్ష్మితోను కూడియున్న నిన్ను నా 
అదృష్టముచే కనులార గాంచగల్లుటంజేసి నేను నీ చరణకమలసంసేవనఫలితము 
నందగల్లితిని. 213 


శ్రీనివాసా! నా విన్నపము నాలింపుము. నాయందు దయయుంచి నీదయకొజికై 
నే నాసంగిన కందమూలములను 29280०2 20922 ప్రార్థింపగా 214 


శ్రీనివాసుడాతనితో-మునీంద్రా! సజ్జనులచే నంగీకరింపబడు నా మాటను వినుము. 
215 
నీవు వ్రతాచరణముచే కృశించినవాడవు. భోగవిముఖుడవు. (బ్రహ్మచర్య 
వ్రతనిష్టుడవు. శాస్తసమ్మతమగు ధర్మాచరణమున పూనికకలవాడవు. మేము 
సాంసారిక విషయాసక్తులము. 216 


పెక్కుమందిగా వచ్చియున్నాము. నేడే ఆకాశరాజ నగరమున కేగి యా మహాత్ముని 
యాతిథ్యము నంగీకరింపవలెనని నా సంకల్పమని బదులిడెను. 217 


శ్రీనివాసుని మాటలను విని శ్రీ శుకయోగీంద్రుడు నే నేమియు లేనివాడను. 
నిరాడంబరులగు జనులకే ప్రియమైనవాడను, 218 


నీ వారగించిన జగత్తులోనివా రందరు నారగించినట్లే, నీవు సందియమొంద వలదని 

ప్రార్ధింప 219 

వకులాదేవి :- 

శ్రీనివాసా! శ్రీ శుకయోగీంద్రుని మాటలను వినుము. నీ వివాహమునకై రాజు 

నంగీకరింపజేయుటకై చాల ప్రయత్నమొనర్చి యున్నాడిని తెలుపగా 220 
304 


152/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


ఇతి మాతుర్వచః (శ్రుత్వా మాధవః శుకమటబ్రవీత్‌ । 
శ్రీలిలానః :- 
త్వద్వాక్యామృతపానేన > భూన్మునీశ్వర! ॥ 


కిమన్వేన ప్రాకృతేన ఫలేనాల్చరసేన మే । 
తథా9 పి తవ వాక్యేన కరిష్యే భోజనం మునే! ॥ 


సాన్వయిత్వా మునివరం గరుడాదవరుహ్య సః । 
కుటీరం సమ్వవిశ్యాథ సపుత్రః సపరిగ్రహః ॥ 
ముళ్హాః కృతాసనే రమ్యే సంస్థితః పరమేశ్వరః I 

శుకః స్నాత్వా పద్మతీర్ధే ६७०९० న్నం భక్తిసంయుతః ॥ 


అమృతాబీజనిచయం ముష్టిభిః ప్రవిహత్య చ। 
తత్తణ్ఞలైర్మహారాజ! కృతవానన్నముత్తమమ్‌ ॥ 


బృహతీఫలసంయుక్తం తిగ్రిణీరససంయుతమ్‌ । 
స్వాన్తరస్థస్య యద్యోగ్యం పూజాసాధనమేవ చ ॥ 


తేనైవ బాహ్యమూర్తేస్తు పూజనం సాధుసమ్మతమ్‌ I 
ఇతి మత్వా9_ర్థతత్వజ్ఞః కృత్వా పాదావనేజనమ్‌ ॥ 


పద్మపత్రాణి చాస్తీర్య తత్రాన్నం రససంయుతమ్‌ । 

వినిక్షిప్య విశేషేణ కృతసాష్టాజ్ఞసన్నతిః ॥ 

“భోజనం కురు గోవిన్ద! సదా పూర్ణమనోరథ! । 

ఏవం సమ్రార్దితో దేవః శుకేన పరమర్షిణా ॥ 

फ़ స 

తద్భక్తిపారవశ్యేన భగవానాత్మభూస్స్వయమ్‌ । 

బుషీణాముచితాహారాన్‌ బుభుజే సర్వభోజనః ॥ 
305 


221 


222 


223 


224 


225 


226 


227 


228 


229 


230 


153 


శ్రీభవిష్యోత్తరపురాణే, ఏకాదశో9_ధ్యాయః 


మునీంద్రా! నీ యమృతోపమానములగు మాటలను వినుటచేతనే నెనెంతయో 
తృప్తిజెందితినని పలుకుచు 221 


శుకా! నీ వాక్యామృతపానముచేత నేను తృప్తిపొందితిని. ఇక యితరము లెందుకు? 


మునీంద్రుని మృదుభాషణములచే సంతసపరచి గరుడునినుండి దిగి తన పుత్రమిత్ర 
పరివారముతో నాతని వర్ణశాలలో ప్రవేశించి 223 


దర్భాసనమున కూర్చుండెను. శ్రీశుకయోగీంద్రుడు పద్మసరోవరమున 
స్నానమొనరించి 224 


అమృతధాన్యమును పిడికిళ్లతోదంచి బియ్యమును బయల్పరచి యా బియ్యముతో 
నన్నమును భక్తితో వండెను. 225 


వాకుడుపండ్లతోను, చింతపండు రసముతోను, భోజనమును సంసిద్ధపరచి తన 
మనస్సునందలి భగవానున కేదిప్రీతి నొనగూర్చుద్రవ్యమో దానిచేతనె 226 


తన కనుల ఎదుట గాన్పించు దివ్యమంగళవి[గ్రహుని పూజించు టుచితమను 
సజ్ఞనవచనము ననుసరించి శాస్త్రజ్ఞాడగు మౌనీంద్రుడు ఆతనికి కాళ్లు 


కడుగుకొనుటకు నీళ్లనిచ్చి - 227 
తామరాకులను పరచి అందు రసముతో గూడిన అన్నమును వడ్డించి సాష్టాంగముగా 
నమస్మరించి 228 
“సత్యకామా! గోవిందా! దీని నారగింపుమనని ప్రార్థింపగా - 229 


చరాచరాహారియగు శ్రీనివాసుడు- శ్రీశుకయోగీంద్రుని భక్ష్యతిశయమునందలి 
ప్రీతితో బుషీంద్రుల కనువగు నా భోజనములను భుజించెను. 230 


306 


153/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
లక్ష్మీ స్తస్యా౭_జ్ఞయా మాత్రా సార్ధం వకులమాలయా । 
బుభుజే మునినా దత్తం తదన్నమమృతప్రభమ్‌ ॥ 


తస్మిన్‌ భుక్తవతి శ్రీశే బుషయః కోపపూరితాః । 
తదా శుకం భీషయన్తః సముత్తస్థుర్వరాసనాత్‌ ॥ 


శాపానుగ్రహసామర్థ్య సాధనాశ్చ తపోధనాః । 
తేషాం మతన్తు విజ్ఞాయ భగవాన్‌ బహిరాగతః ॥ 


ఫూత్మారం కృతవాన్‌ కృష్ణః సర్వేషాం తృప్తిహేతవే I 
తన్ముఖామ్ఫోజసమ్యూత వాయునా తృప్తిహేతునా ॥ 


సురధేన్వా యథా తృష్తాః తథైవ 5०9६० । 
శుకం సనోషయామాసుః వచనైః స్తోత్రమిత్రితైః ॥ 


శ్రీనివాసాభిముఖతయా స్వపురాత్‌ సపరికరవియనృపాగమనమ్‌ 


కృత్వా౭_ ష్టమ్యాం తత్ర వాసం నవమ్యాం గురువాసరే । 
ప్రభాతసమయే ప్రాప్తే శ్రీనివాసస్త్వరా£_న్వితః ॥ 


పునర్గరుడమారుహ్య గురువారే జగద్దురుః । 
చతురజ్ఞబలాధ్యక్షం బ్రహ్మాణజ్బ పితామహమ్‌! ॥ 


నిధాయ పురతో రాజన్‌! జగామ జగదీశ్వరః । 
అస్తాద్రిం ప్రస్థితే భానౌ తస్మిన్మాలే మహీపతే! ॥ 


అష్టవర్గం స్వయం కృత్వా కృతకౌతుకమజ్ఞలః । 
పద్మావతీం స్నాపయిత్వా గన్ఫతైలేన భూమిప! ॥ 


అలజ్కృత్య వరాం కన్యాం అలజ్బారైర్మహీపతిః I 
గజమారోప్య తరసా పుత్రీం పుత్రీహితే రతః ॥ 
307 


231 


232 


233 


234 


935 


236 


937 


238 


239 


240 


154 


శ్రీభవిష్యోత్తరపురాణే, ఏకాదశో9_ధ్యాయః 
అనంతరము శ్రీనివాసు నాజ్ఞచే శ్రీదేవి వకుళమాలికతో గూడ అమృతోపమానమగు 
అన్నమును భుజించెను. 231 


శ్రీనివాసుడు భుజించినంతనే బుషు లందరును (కోధావిష్ణులై శ్రీశుకుని 
భయపెట్టుచు తమ ఆసనముల నుండి దిగ్గన లేచిరి. 232 


శ్రీనివాసుడు శపించుట ననుగ్రహించుటకును సమర్గులగు మౌనీంద్రు లందరి 
యభిప్రాయము నెతింగి బయట కేతెంచి 233 


అందరును తృప్తిచెందుటకై తాను పూత్మారము (పూ అని ఊదుట) నొనర్చను. 
అందరకును తృప్తిని కలిగించు అతని ముఖపద్మమునుంది వచ్చిన గాలిచే 234 


కామధేనువు ఆతిధ్యముచే తృప్పిచెందినట్లామునీంద్రు లందరునుతృప్తిచెంది 
స్తోత్రోక్తులతో శ్రీశుకుని సంతోషపరచిరి. 235 


ఆకాశరాజు పరివారముతో తన పట్టణమునుండి శ్రీనివాసున కేదురేగుట 


అష్టమిరోజున అచ్చట విశ్రమించి, నవమీ గురువాసరమున (బేస్తవారమున) 
ఉదయమున శీఘ్రముగా శ్రీనివాసుడు 236 


మరల గరుత్మంతుని పై నధిరోహించి చతురంగబలముల కధిపతియగు చతుర్శుఖుని 
237 


ముందుగా నిడికొని పయనించెను. సూర్యుడ స్తమించు సమయమున 238 


ఆకాశరాజు స్వయముగా అష్టవర్గకర్మ నాచరించిన పద్మావతికి పరిమళించుచున్న 
నూనెతో తలయంటి 239 


అలంకారములతో నలంకరించి ఆమెకు మంగళము నపేక్షించి యామెను వెంటనే 
యేనుగుపై నధిష్టింపజేసి 240 
808 


154/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
ఆకాశరాజో ధర్మాత్మా పుత్రేణ సహ సంయుతః । 
పురోహితేన శక్రేణ తొండమానేన నిర్యయౌ ॥ 


శ్రీనివాసం జగద్యోనిం ద్రష్టుకామో రమాపతిమ్‌ । 
చతురబ్గబలైః సర్వైః గజాశ్వరథసంయుతైః ॥ 


ధ్వజైశ్చేవ పతాకాభిః చామరైర్వ్యజనైరపి । 
భేరీదున్దుభినిర్జోషైః వాదిత్రాణాం మహాస్వనైః ॥ 


నర్తకైర్నటకైశ్సైవ సూతమాగధవన్దిఖిః । 
స్తూయమానో మహారాజ! సైన్యమధ్యే వ్యరాజత ॥ 


241 


242 


243 


244 


శ్రీనివాసవియన్నృపపద్మావతీనామ్‌ పరస్పరావలోకనమ్‌ 


యథా9_9_కాశే చన్రబిమృం నక్షత్రగణమజ్జలే । 
రాజా దదర్శ గోవినం శక్రేణ పరిదర్శితమ్‌ ॥ 


గరుడస్మన్థమారూఢం శ్వేతచ్చత్రాదిభిర్యుతమ్‌ I 
సుకుమారం యువానజ్బు సున్దరం సున్దరాననమ్‌ ॥ 
శ్రీనివాసం జగద్యోనిం సచ్చిదానన్దవిగ్రహమ్‌ । 


దృష్ట్వా సన్తుష్టమనసా స రథా దవరుహ్య చ ॥ 


పద్మావతీం స్వపుత్రీబ్బ నిధాయ పురతో నృపః । 
పురోహితం పురస్కృత్య చేదం వచనమ[బవీత్‌ ॥ 
ఆకాశరాజః ;- 

८३० హం కృతకృత్యోలి హం స్వర్గమార్గసమాస్థితః ] 
ఏవం వదన్తం తత్మాలే శ్రీనివాసః సతాం గతిః ॥ 


809 


245 


246 


247 


248 


249 


155 


శ్రీభవిష్యోత్తరపురాణే, ఏకాదశో౨_ ధ్యాయః 
తన పుత్రునితోను, పురోహితుడగు దేవేంద్రునితోను, తొండమానునితోను 
బయలుదేరెను. 241 


జగత్మారణభూతుడగు శ్రీనివాసుని దర్శింపగోరి చతురంగబలములతోను, 
ఏనుగులు, గుజ్జములు, రథములతో కూడినట్టియు 242 


జండాలతోను, చామరములతోను, విసనికజ్బలతోను, భేరీదుందుభుల వాద్యముల 
తోను, మంగళవాయిద్యముల మహాధ్వనులతోను, 243 


నర్తకులతోను, నాట్యమొనరించువారితోను, రథము నడుపువారును, వంశావళిని 
చదువువారును, ఇతరులను స్తోత్రముచేసి జీవించువారునగు సోత్రపాఠకులచే 
స్తుతింపబడుచు సైన్యమధ్యమున ప్రకాశించెను. 244 
శ్రీనివాసుడు, ఆకాశరాజు, పద్మావతి ఒకరు నొకరు సందర్శించుకొనుట 
ఆకాశమున నక్షత్రగుంపున ప్రకాశించు చం[ద్రబింబమువలె నుండు 245 


గరుత్మంతునిమూపు పై నెక్కి తెల్లనిగొడుగు, చామరములతో కూడియుండి 
సుకుమారుడై, యౌవనవంతుడై, చూచినంతనే విభ్రమమొందించు నందముకలవాడై 
అందమగు ముఖపద్మముకలిగి. 246 


సృష్టికర్తయును సదానందరూపుడునునగు శ్రీనివాసుని పురోహితుడైన దేవేంద్రుడు 
దర్శింపచేయగా నాకాశరాజుగాంచి మనమునమోదమందుచు, రథమునుండి దిగి 


పద్మావతిని, తనముందుగా నుంచుకొని పురోహితుని తోడ్కొని శ్రీనివాసుని 


సమీపించి 248 

ఆకాశరాజు :- 

“నేను ధన్యుడనైతిని, కృతకృత్యుడనైతిని, నాకు స్వర్గము లభించినదిని సంతసముతో 

పలుకుచుండగా సజ్జనులకు ప్రాప్యుడైన శ్రీనివాసుడు 249 
310 


155/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


దదర్శ రాజశార్జూలం నారదేన ప్రదర్శితమ్‌ | 

నారదః - 

దీర్హశ్శ్మశుం దీరబాహుం సర్వదా దీర్ణదర్శనమ్‌ ॥ 
య दू दू 


శ్వశురం తవ గోవిన్ద! పశ్య మాధవ! భూమిపమ్‌ । 
శ్రీలిలానః - 
ధన్యం నారద! మజ్జన్మ యదాకాశో9_ద్య బాన్థవః ॥ 


సమృన్థస్తేన సమ్రాప్తః కిం మయా౭_చరితం పురా । 
వదత్యేవం హృషీకేశే రాజా సత్యపరాక్రమః ॥ 


ద్వారతోరణమాసాద్య శ్రీనివాసం దదర్శ హ। 
పూజయామాస గోవిన్దం వసనాభరణాదిభిః ॥ 


గన్ఫతైలేన రాజేన! జామాతరమపూజయత్‌ । 
సా దదర్శ వరారోహా పతిం పరమపావనమ్‌ ॥ 


పద్మావతీ విశాలాక్షీ లజ్ఞయా పరిమోహితా । 
తాం దదర్శ జగద్యోనిః కమలాక్షీం మహీపతే! ॥ 


పద్మావతీశ్రీనివాసౌ వాహనాదవరుహ్య చ । 
అన్యోన్యాలోకనం రాజన్‌! చక్రాతే సంస్థితౌ తతః ॥ 


వాసుదేవస్య యే భక్తాః తే౭_న్యోన్యం పరిరేభిరే। 


శ్రీనివాసస్య పద్మావత్యా సహ దుర్గాదర్శనపూర్వకం పురప్రవేశః 


నగరద్వారనిలయాం దుర్గా మాసాద్య భక్తితః ॥ 


పద్మావత్యనుగో మాయీ దేవీం నత్వా విశేషతః । 
వరం యయాచే గోవిన్దః “కురు భార్యామిమా” మితి ॥ 


311 


250 


251 


252 


253 


254 


255 


256 


257 


258 


156 


శ్రీభవిష్యోత్తరపురాణే, ఏకాదశో9_ధ్యాయః 


నారదుడు శ్రీనివాసునకు నిడివగు మీసమునుకలిగి, పొడవగు భుజములు కలిగి, 
నెళ్లవేకలయందును చక్కగా నాలోచించి కార్యముల నొనరించువాడైవ 250 


యాతడే నీ మామగారు చూడుమని చూపగా శ్రీనివాసు డాకాశరాజునుగాంచి 
నారదా! ఇట్టి యాకాశరాజుతో బంధుత్వము సంభవించుటనే నా జన్మ ధన్యమైనది. 
251 


ఆతనితో సంబంధము కలుగుటకు పూర్వము నె నొనర్చిన పుణ్యమెట్టిదోకదా! 
అనుచుండగా నాకాశరాజు 252 


ద్వారమువద్దకు వచ్చి వస్రాభరణాదులతోను 2583 


సుగంధతైలముతోను, అల్లునిగౌరవించెను, విశాలనేత్రములుగల పద్మావతియు 
మిక్కిలి సిగ్గుపడుచు పరమపవిత్రమూర్తియు తనకు భర్త కాబోవుచున్న శ్రీనివాసుని 
గాంచెను. 254 


జగత్మారణభూతుడగు శ్రీనివాసుడు నా పద్మనేత్రయగు పద్మావతిని వీక్షించు 
కొనుచుండిరి. 255 


పద్మావతీ శ్రీనివాసులు తమ తమ వాహనములనుండి దిగి ఒకరి నొకరు వీక్షించు 
కొనుచుండిరి. 256 


శ్రీనివాసుడు పద్మావతితో దుర్గను దర్శించి నగరమున ప్రవేశించుట 
ఉభయపక్షములయందలి భగవద్భక్తులు ఒకరినొక రాలింగన మొనరించిరి 257 


శ్రీనివాసుడు పద్మావతిని వెంబడించుచు నగరద్వారమున నున్న దుర్గను సమీపించి 
భక్తితో నమస్కరించి, “ఈ పద్మావతిని నా కర్ణాంగి నొనర్పుమిని వరమును కోరెను. 
258 


312 


156/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
పద్మావతీ విశాలాక్షీ సావిత్రీ వరముత్తమమ్‌ । 
పతిం కురు రమానాథం శ్రీనివాసం జగన్మయమ్‌ ॥ 


ఇతి వృత్వా చ సా దేవీం నత్వైరావతమాక్రితా । 
గరుడస్మన్థమారూఢో భగవాన్‌ భక్తవత్సల: ॥ 


దీపకై స్తైలసంసిక్తైః సహ స్రాయుతసజ్ఞ్యకైః । 
లాజాన్‌ పుష్పాణ్యక్షతాంశ్చ వికిరద్భిరితస్తతః ॥ 


స్తువద్భిర్వన్దివృన్లెశ్చ ససూతైర్మాగధైరపి । 
ఆశీర్వాదం ప్రకుర్వద్శిర్వేద క ఘోషపురస్సరమ్‌ ॥ 


బ్రహ్మోదిభిః సురశ్రేష్టః భూసురైః శుకపూర్వకైః । 
శ్రీనివాసం ప్రపశ్యద్శిః పౌరనారీనరైర్భతః ॥ 


వీణావేణుమృదజ్లాంశ్చ పణవానకదున్లుభీన్‌ । 
వాదయద్శిర్దనైశ్చాన్యైః వారనారీగణైస్తథా ॥ 


గన్గర్వైర్గాననిపుణైః సూతామాత్యైశ్ళ సంయుతః । 
ఆకాశరాజో ధర్మాత్మా శ్రీనివాసపరాయణః ॥ 


పద్మావత్యా సమేతం తం శ్రీనివాసం ససమృమమ్‌ । 
సజ్బారయన్‌ సమన్నాచ్చ నారాయణపురే శనైః ॥ 


రమ్ఫాస్తమైః ఇక్షుదణ్లైః పూగీపోతైరలజ్బతమ్‌ । 
రసాలపల్లవయుతైః పూర్ణకుమ్భైరలజ్బుతమ్‌ ॥ 
ముక్తాజాలావృతైశ్చాన్యైః పద్మరాగవిరాజితైః । 
వజవైడూర్యఖచితైః ఇన్దనీలసమ ప్రభై ६॥ 

313 


959 


960 


261 


262 


263 


264 


265 


266 


267 


268 


15/ 


శ్రీభవిష్యోత్తరపురాణే, ఏకాదశో౨_ ధ్యాయః 


విశాలనేత్రయగు పద్మావతియు, నా దుర్గను 'జగదంతర్యామియగు శ్రీనివాసుని 


నాకు పతి నొనర్పుముని వరమును కోరి 259 


నమస్కరించి యెరావతమను గజముపై నధిరోహించెను. భక్తులయందు 
వాత్సల్యశీలుడగు శ్రీనివాసుడు గరుడు నధిరోహించెను. 260 


నూనెతో తడిపిన అనేక వేలకొలది దీపికలు వెలుగుచుండగ, పేలములను, పుష్పము 
లను, అక్షతలను, రెండువైపులనుండి జల్లుచుండగా 261 


స్తోత్రపాఠకులు స్తుతించుచుండగా వేదధ్వనులతో ఆశీర్వదించుచున్న 262 


బ్రహ్మాదిదేవగణములతోను, శ్రీ శుకాదిబ్రాహ్మణులైన మహర్షు లతోను, శ్రీనివాసుని 
కనులారగాంచుచు పురమునందలి స్త్రీలును, పురుషులును గుమిగూడి 
వచ్చుచుండగా 263 


వీణ, పిల్లనగ్రోవి, మృదంగము, తమ్మెటలు, తప్పెటలు, దుందుభులు మోగించు 
జనులతోను, వేశ్యాంగనా సమూహములతోను, 264 


పాడుటయందు నేర్చరులగు గంధర్వులతోను, సూతులతోను (రథము నడుపు 
వారు) మంత్రులతోను కూడి శ్రీనివాసునియం దచంచలభక్తిగల ధర్మాత్ముడగు 
ఆకాశరాజు 265 


పద్మావతితో గూడిన శ్రీనివాసుని నారాయణపురమునం దంతట నెమ్మదిగా 

నూరేగించుచు 266 

అరటిచెట్లతోను, చెరకుగడలతోను, పోకమానులతోను, నలంకరింపబడినట్టియు, 

మామిడి చిగురులతో గూడినట్టి పూర్ణకుంభములతో నలంకరింపబడినట్టియు, 267 

ముత్వాలజాలరులతో ముచ్చటగొలుపుచు. పద్మరాగములతో (ప్రకాశించుచు, 

వజవైధూర్యములచే చెక్కబడి ఇం[ద్రనీలమాణిక్యములవందటి కాంతిచే నింపెసగుచు, 
268 

314 


157/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
తథా మరకతప్రఖ్యైః తోరణైరుపశోభితమ్‌ । 
కుజ్ముమోదకసమభూర్ణ కనత్మనకభాజనైః ॥ 269 


స్ర్రీభిర్నీరాజయన్రీభిః రాజమానచతుష్పథమ్‌ । 
వేదిత్రయం పరిక్రమ్య వాసుదేవాలయం యయౌ ॥ 270 


ప్రవేశయామాస వరం సుమస్దిరం శ్రీ వేజ్మటేశం బహురత్నసమ్మితమ్‌ । 
२०८१) ९९० మునివర్యగుప్తం బలం యయౌ నాథనికేతనేషు ॥ 241 


శ్రీనివాసాజ్ఞయా తొణ్బమాన్నృపకృత దివ్యాన్నసజ్జీకరణమ్‌ 
రా(త్రిస్తు పబ్బఘటికా సమభూచ్చ తదా తతః । 


జగామ భవనం రాజన్‌! స్వకీయం రాజవల్లభః ॥ 272 

२८०9 9 గతో మహారాజ! తొబ్ధమానో మహీపతే! । 

తమాహ కరుణం శ్రీమాన్‌ శ్రీనివాసః క్షుధాల_ర్దితః ॥ 278 

శ్రీనిలానః 

వైవాహికజనాస్సర్వే ఉపవాసపరాయణాః । 

అహ జబ్బు మమ పుత్రశ్చ మమ మాతా సురాదయః ॥ 274 

భార్యా పతివ్రతా లక్ష్మీః క్షుధయా పరిమోహితాః । 

తేషామన్నం మహారాజ! భక్ష్యాణి వివిధాని చ ॥ 275 

కురు రాజన్‌! సత్వరస్త్వం బుషీణా మూర్భ్వరేతసామ్‌ । 

పాకస్త్వత్ర విశేషేణ కర్తవ్యో జాతవేదసా ॥ 276 

మమాపి చ ప్రేషణీయం పక్వాన్నం రాజసత్తమ! । 

వాసుదేవవచః శ్రుత్వా వసుధేశో9_బ్రవీద్ధరిమ్‌ ॥ 277 
315 


158 


శ్రీభవిష్యోత్తరపురాణే, ఏకాదశో9_ధ్యాయః 


మరకతమణులచే మలచబడిన తోరణములచే ప్రకాశించునట్టియు, కుంకుమముతో 
కలిపిన నీటిచే నింపబడి విరాజిల్లు బంగారుపాత్రలతోను, 269 


హారతులనొసంగు నంగనామణులతో శోభిల్లు నాల్గువీధులు కలసియుండు 
మార్గమున మూడు వేదికలను (ప్రాకారములను) ప్రదక్షిణమొనరించి శ్రీనివాసునికై 
యేర్ప్చరచిన గృహమునకు తీసికొనివెళ్లి 270 


అనేక రత్నములచే నలంకరింపబడిన యాగ్భహమున వరునందు ప్రవేశపెట్టెను. 
ఆతని బంధువుల నందరను వారివారి కుచితములగు రాజగ్భృహములలో 
నివసింపజేసెను. 271 


శ్రీనివాసుని యాజ్ఞచే తొండమానుడు దివ్యమగు అన్నమును సిద్ధపరచుట 
రాత్రి అయిదు ఘడియలకాలము జరిగినంతనే ఆకాశరాజు తన భవనమునకు 
వెడలిపోయెను. 272 


అప్పుడు తొండమానుడురాగా శ్రీనివాసుడు మిక్కిలి యాకలిగొనియుండుటచే 
దీనముగా నాతనితో - 278 


శ్రీనిానుడు ~ 
వివాహమునకు వచ్చిన జను లందరు ఉపవాసముతో నున్నారు. నేనును, నా 
పుత్రుడగు బ్రహ్మయు, నా తల్లియగు వకుళమాలికయు దేవతలు మున్నగువారును 


నా సహధర్మచారిణియగు లక్షి శ్రయు ఆకలిచే డస్సియున్నాము. వారి కందరకు 
నన్నమును, పలువిధముల పిండివంటలను 275 


నీవు వెంటనే సిద్దపరచుము. జితేంద్రియులగు మునీంద్రుల కగ్నిహోత్రుడు చక్కగా 
వంట నమర్చగలరు. 276 


నాకును వండిన అన్నమును పంపవలెనిని అడిగినంతనే తొండమానుడు 
శ్రీనివాసునితో - 277 


316 


158/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


తొణ్బమానః = 
ఇదం శరీరం జగదీశ! రాజ్యం త్వదీయమేతద్ధి ముకున్షమూర్తే! I 
నరో యథా లోకగతిం ప్రపన్నః తథా మమాన్నం ప్రతి ముహ్యసి త్వమ్‌।1278 


ఏవముక్తా మహారాజ! జగామ భవనం స్వకమ్‌ । 
క్షణేన కారయామాస పాకం రాజా హవిర్భుజా ॥ 279 


బుషీణాం వేదవిదుషాం సురాణాం సురయోషితామ్‌ । 
రాజా9_న్నమర్పయామాస విప్రాణాం చా న్నకాంక్షిణామ్‌ ॥ 280 


భోజనం కృతవన్తస్తే భక్షాన్నరససంయుతమ్‌ । 
వాసుదేవాయ రాజేన్దః ప్రేషయామాస సాదరః ॥ 281 


అన్నం బహువిధం భక్ష్యం సమాషం మధుసంయుతమ్‌ । 
స్వయం సమేత్య రాజేన్లో౭_కల్పయ ద్భోజనం హరేః ॥ 282 


బుభుజే పురుషశ్రేష్టో లక్ష్యా చ పరమేష్టినా । 
మాత్రా చ సహితో రాజన్‌! సశేషో గరుడాన్వితః ॥ 283 


దత్వా వస్తాణి దివ్యాని జామాతుః శ్రీపతేర్చప । 
జగామ భవనం రాజా వాసుదేవాజ్ఞయా తదా ॥ 284 


గతే రాజ్ఞి మహారాజ! శ్రీనివాసస్త్వరాన్వితః । 
న 
నిద్రాం చకార విధివత్‌ నిర్లోషోత పి సుఖాసనే ॥ 285 


ఏవం గతా చ సా రా(త్రిః ప్రభాతసమయో 9 భవత్‌ । 


పూర్వదేవగురో ర్వారః సమ్రాప్తో రశమీదినే ॥ 286 

సముత్ధితో వాసుదేవః కృతమబ్గలమజ్జనః । 

వసిష్టమ బ్రవీద్రాజన్‌! భగవాన్‌ వేజ్మటేశ్వరః ॥ 287 
317 


159 


శ్రీభవిష్యోత్తరపురాణే, ఏకాదశో9_ధ్యాయః 


శ్రీనివాసరూపముగా నవతరించిన శ్రీమన్నారాయణా! నీ పాలనముననున్నయీ 
శరీరము నీ యధీనమైనదేకదా ! సామాన్య మానవునివలె నీవును నా అన్నము 
నభిలషించుచున్నావు. 278 


అని పలికి తన గృహమున కేగి యగ్నిహోత్రునిచే వంట చేయించి 279 


వేదవేత్తలగు మునీంద్రులకును, దేవతలకును, దేవతాంగనలకును, ఆకలిగొని 
యన్నమునుగోరు (బ్రాహ్మణులకును అన్నమును వడ్డించెను. 280 


వారందరును పిండివంటలతోను, రసములతోను, భుజించినపిమ్మట శ్రీనివాసునకై 


మినపపప్పుతో కూడినట్టియు, తేనెతోకూడిన యనేక విధములగు పదార్థములతో 
కూడిన యన్నమును తాను వెంటనుండి గొనితెచ్చి యమర్శెను. 282 


శ్రీనివాసుడద్దానిని లక్ష్మిదేవితోను, చతుర్ముఖునితోను, తల్లియగు వకుళమాలిక 
తోను, శేషునితోను, గరుడునితోను విందారగించెను. 283 


అనంతర మల్లుడగు శ్రీనివాసునకు రాజు నూతన వస్త్రములనిచ్చి యాతని 


యనుజ్ఞనుబడసి తన గృహమునకు జనెను. 284 
రాజు వెడలిపోయినంతనే శ్రీనివాసుడు నిద్రలేని వాడయ్యను. సామాన్య మానవుని 
వలె నిద్రను నటించుచు మృదుతల్పమున నిద్రించెను. 285 
రాత్రి గడచి సుప్రభాతమయి దశమీ తిధి శుక్రవారమాయెను. 286 
శ్రీనివాసుడు మేల్మాంచి మంగళస్నాన మాచరించి వసిస్తునితో - 287 
© 
318 


159/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
శ్రీ భగఠాన్‌ - 
సహైవ భోజనం కార్యం లక్ష్య్వా చ పరమేష్టినా । 
మాత్రా పురోహితేనాపి వయం పజ్బాన్నవర్ణితాః ॥ 288 


రాజ్ఞస్తుభవనే రాజా రాజపత్నీ పతివ్రతా । 


కన్యా పురోహితో భ్రాతా తే9_పి పజ్బాన్నవర్ణితాః ॥ 289 
ఏవముక్తా వసిష్టన్తు పురోహిత! మరినమ! । 

కుబేరమటబ్రవీద్రాజన్‌! శ్రీనివాసః సతాం గతిః ॥ 290 
శ్రీలిలానః - 

గచ్చ యక్షగణాధ్యక్ష రాజానం విప్రకారణాత్‌ । 

ఇతి తద్వచనం (శ్రుత్వా యక్షరాద్రాజసత్తమమ్‌ ॥ 291 


0० 55 భారతీం పుణ్యాం శ్రీనివాసేన భాషితామ్‌ । 
కుబేరః - 
భోజనం తృృషిముఖ్యానాం కర్తవ్యం పూర్వమేవ ॐ ॥ 292 


ముహూర్తకాలో రాత్రౌ తు నాడికాస్యుస్తయోదశ । 

తదా౭_ సాధ్యం మహారాజ! రాత్రాం బ్రాహ్మణభోజనమ్‌ ॥ 293 
ఇతి సన్టిశ్య రాజానం కుబేరః పునరాగతః । 

తథా చకార రాజర్షి భోజనం బ్రహ్మవాదినామ్‌ ॥ 294 


వివాహార్ధం శ్రీనివాసానయనాయ తన్మన్దిరం ప్రతి నృపాగమనమ్‌ 
దదౌ చ దక్షిణా నిష్కం తామ్బూలబ్బు ద్విజన్మనామ్‌ I 


ఏవమ్ఫూతే మహీపాల! కల్యాణదివసే హరేః ॥ 295 

శుక్రవారే దశమ్యాజ్బ్చ సాయజ్నాలే వియన్నృపః । 

చతురజ్ఞబలం సర్వం నిధాయ పురతః సుతమ్‌ ॥ 296 
319 


160 


శ్రీభవిష్యోత్తరపురాణే, ఏకాదశో9_ధ్యాయః 


శ్రీ భగలానుడు - 
మునీంద్రా! నేను, లక్ష్మీ, చతుర్ముఖుడు, తల్లియగు వకుళమాలిక, పురోహితుడు 
మే మయిదుగురమును. 288 


ఆకాశరాజు. ఆతని సహధర్మచారిణియు, కన్యయగుపద్మావతియు, పురోహితుడును, 
పెండ్లికుమార్తె సోదరుడును భుజింపరాదుకదా! మే మందర మొకేపర్యాయము 
భుజింతుమని పలికి సజ్ఞనాగ్రితుడగు శ్రీనివాసుడు కుబేరునితో 289,290 


నీ వాకాశరాజునకు (బ్రాహ్మణపుంగవుల విషయమై యీ సందేశమును తెలుపు 
మిని పంపగా కుబేరుడు 291 


శ్రీనివాసుని సందేశ మాకాశరాజున 3806902) రాజా! బుషిశ్రేష్టులకుమాత్ర 
మిపుడే ముందుగ భోజనము సంసిద్ధమొనర్చ్పుము. 292 


వివాహముహూర్తము రాత్రి పదమూడు గడియల కాలమునకే, అందుచే వారికి 
రాత్రి భోజనము సంభవింపనేరదు అని 293 


తెలిపి కుబేరుడు తిరిగి వచ్చెను. రాజట్లే బ్రాహ్మణులకు భోజనము నమర్చిను. 294 


వివాహమునకై శ్రీనివాసుని గొనితెచ్చుటకు 
రాజు శ్రీనివాసుని మందిరమున కెగుట 
ఇట్లు శ్రీనివాసుని పెండ్లినా డంతయు జరిగినపిమ్మట 295 


దశమీ శుక్రవారపు దివసమున సాయంకాలమున చతురంగబలములకు ముందుగా 
తన పుత్రుడగు 296 


820 


160/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
వసుదానం మహారాజ! తొణ్బమానజ్బా సోదరమ్‌ । 
పురోహితం పురస్కృత్య సహ సమృన్థిబాన్థవైః ॥ 
ఐరావతం మహానాగం రత్నకమ్బృలభూషితమ్‌ । 
మేఘరాడ్వర్ణసంయుక్తం బద్ధఘణ్ఞాకులాన్వితమ్‌ ॥ 
రక్తదన్తం మహారావం కర్ణబద్ధసుచామరమ్‌ । 
२०२८० పురస్కృత్య గజమైరావతం తథా ॥ 
ఆహ్వానకారణాత్రాప్తః శ్రీనివాసాలయం తదా । 
తస్మిన్‌ మహాగృహే రాజన్‌! అయుతస్తమృశోభితామ్‌ ॥ 
సభాం చకార రత్నాధ్యాం విశ్వకర్మా విభోః ప్రియామ్‌ । 
తత్రా౭_సీనాః మహాభాగాః బ్రహ్మాద్యాః సర్వదేవతాః ॥ 
విశ్వామిత్రో భరద్వాజో వసిష్టో గౌతమస్తథా । 
భృగురత్రిః పులస్యశ్చ వాల్నీకిర్మిథిలేశ్వరః ॥ 
వైభానసశ్చ దుర్వాసా మార్మణ్జేయో ౨ @ గాలవః । 
దధీచిశ్చ్వవనో రాజన్‌! సనకశ్చ సనన్గనః ॥ 


ఏతే గ్రేష్టతమా లోకే మునయో వీతకల్మషాః । 
జటామకుటభూషాజ్లాః జ్వలత్మృష్టాజినామ్బరాః ॥ 


కశ్యపన్తు పురస్కృత్య సమాసీనాః సభాన్తరే | 
తన్మధ్యే వాసుదేవస్తు రత్నకమృలసంయుతః ॥ 


కృతాళులిపుటస్తస్థా బ్రహ్మా లోకపితామహః । 
తత్సభాద్వారమాసాద్య రాజా సత్యపరాక్రమః ॥ 


321 


297 


298 


299 


300 


301 


302 


303 


304 


305 


306 


161 


శ్రీభవిష్యోత్తరపురాణే, ఏకాదశో9_ధ్యాయః 


వసుదానుని, సోదరుడగు తొండమానుని 28 వురోపాతునితోను, 
బంధువులతోను, 297 


నీలమేఘమువంటి రంగుగలిగి, గంటలచే నలంకరింపబడి, రత్నకంబళి వీపున 
పరువబడి 298 


ఎర్రని దంతములుకలిగి, పెద్దధ్వనిగలిగి, చెవులకు చక్కని చామరములు కూర్చబడిన 
యెరావతమను గజేం[ద్రముతోను, ఇంద్రుడను పురోహితునితోను, 299 


శ్రీనివాసుని పిలచుటకై యాతని విడిదికి యేతెంచెను. ఆ భవనమున పదివేల 
స్తంభములతో కూడి 300 


అలి 


రత్నములచే నలంకరింపబడి శ్రీనివాసునకు ప్రియమగు సభను విశ్వకర్మ నిర్మించెను. 
ఆ సభాభవనమున (బ్రహ్మ మున్నగు సకలదేవతలును, 301 


విశ్వామిత్రుడు, భరద్వాజుడు, వనిష్ణుడు, గౌతముడు, భృగుమహర్షి 
అత్రిమహాముని, పులస్యుడు, వాల్మీకి, జనకుడు, 302 


వైఖానసుడు, దుర్వాసుడు, మార్మండేయుడు, గాలవుడు, దధీచి, చ్యవనుడు, 
సనకసనందనాదులను 808 


పావనచరిత్రులును, లోకవిఖ్యాతినిగనినవారును, జడలను, శిరోభూషణములు 
గలవారును, మెరయుచున్న కృష్ణాజినమునే కట్టుపుట్టముగ ధరించినవారును. 304 


నగు మునీంద్రులును కశ్యపమహర్షిని తమ కధినేతగా నుంచుకొని సభలో 
యాసీనులైరి. వారిమధ్యలో శ్రీనివాసుడు రత్నకంబళిపై కూర్చుండెను. 305 


జగత్తున కంతకును పితామహుడగు చతుర్ముఖుడు చేతులు జోడించి నిలచెను. 
గొప్ప పరాక్రమశాలియగు ఆకాశరాజును ఆ సభాద్వారమువద్దకు 306 


322 


161/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
పురోహితం పురస్కృత్య సమ్వాప్తో హరిసన్నిధిమ్‌ । 
సముత్తస్థా వాసుదేవో దృష్ట్వా రాజానమాగతమ్‌ ॥ 


పరిరమృణమాసాద్య భగవాన్‌ వాక్యమబ్రవీత్‌ । 
శ్రీలిలానః - 
భవాన్‌ [శ్రేష్టతమో9_త్యన్తం వృద్దోల_సి నృపసత్తమ! ॥ 


కిమర్థమాగతో౭_సి త్వం మద్దహం రాజసత్తమ! । 
® అది 


వసుదానన్తు రాజేన! సమాహ్వానే నియోజయ ॥ 


వదత్యేవం శ్రీనివాసే పురోహితమభాషత 
రాజా - 
విలమ్బః క్రియతే కస్మా త్పూజాం కురు రమాపతేః । 
స రాజవచనం [శ్రుత్వా ధరణీం వాక్యమబ్రవీత్‌ ॥ 


వియన్నృపోక్యా వసిష్ట ప్రేరిత ధరణీకృత [శ్రీనివాసోపచారః 


228 - 
అరున్ధతీం పురస్కృత్య కురు పూజాం రమాపతేః । 


సా సమృమా త్సృముత్ధాయ బాప్పసందిగ్ధలోచనా | 
ముఖం విలోక్య రాజేన! కృష్ణస్య నృపవల్లభా ॥ 


మత్వా కృతార్థమాత్మానం ఆనన్షపరిపూరితా I 
సలజ్ఞా పూజయామాస సచ్చిదానన్దవిగ్రహమ్‌ ॥ 


తాం దృష్ట్వా యోషిత స్పర్వాః విస్మయాకులమానసాః । 
ప్రాహుః ప్రహృష్టహృదయాః ధరణీం రాజవల్లభామ్‌ ॥ 


323 


307 


308 


309 


310 


312 


313 


314 


162 


శ్రీభవిష్యోత్తరపురాణే, ఏకాదశో౨_ ధ్యాయః 


పురోహితుని ముందిడుకొనివచ్చి చేరెను. రాజునుగాంచి శ్రీనివాసుడు లేచి నిలచి 
307 


కౌగిలించుకొని 'రాజేంద్రా! నీవు ముదుసలివై నను చాల ఉత్తముడవు. 308 


మా భవనమునకు నీవే రానేల? నీ పుత్రుడగు వసుదానుని మమ్ము పిలచుటకు 
పంపవచ్చునుకదా! 309 


అని పలుకుచుండగా రాజు పురోహితునితో - “వసిష్టా ! ఇంకను ఆలసింపనేల? 
శ్రీమన్నారాయణునకు పూజ నొనర్చుమ”ని సవినయముగ నడిగెను. అంత వసిష్ట 
డాకాశరాజు భార్యయగు ధరణీదేవితో 310 


వసిష్టుడు - 

నీ వరుంధతి సహాయముతో శ్రీనివాసు నర్చింపుమిని పలికెను. ఆకాశరాజునకు 
ప్రియపత్నియగు ధరణీదేవియు తొట్రుపాటుతోలేచి కన్నులతో నీరునింపుచు 
శ్రీనివాసుని ముఖారవిందమునుగాంచి 311 


తనను కృతార్థురాలనుగా తలంచుచు మహదానందము నందుచు సిగ్గుపడుచు 
నాతనిని పూజించెను. 312 


అంగనామణులందరును ధరణీదేవిని గాంచి యాశ్చర్యాందోళితచిత్తలై మనసున 
సంతసించుచు నామెతో 313 
న్‌ వెన్నిజన్మలనుండి యే పుణ్యము నార్జించితివోకదా! శ్రీనివాసు నర్చింపుమని 
బ్రహ్మచే సృష్టింపబడి 314 


324 


162/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


యోటితః ~ 


కిం ९९००० 9 చరితం పుణ్యం పూర్వజన్మని హే ధరే! । 


వాసుదేవార్చనవిధౌా నిర్మితా పరమేష్టినా ॥ 


యా త్వమిత్ధం పూజయసి సాక్షాన్నారాయణం స్వయమ్‌ । 


ఇత్యేవం సంస్తుతా దేవీ ధరణీ రాజవల్లభా ॥ 


తైలకర్పూరగన్టేన చన్దనేన సుగంధినా । 
అర్బయామాస కల్యాణీ శ్రీనివాసం సురేశ్వరమ్‌ ॥ 


వసైర్నానావిధైః छदः ముక్తానిర్మితభూషణెః । 


దివ్యాలజ్మారాలజ్బృతశ్రీనివాసస్య సపరికరనృపమన్టిరప్రవేశః 


తతః పురోహితా9 ° జ్ఞప్తః పురాణపురుషోత్తమమ్‌ ॥ 


గజమారోపయద్రాజా జామాతరమనామయమ్‌ । 
సహితో వాసుదేవస్తు బ్రహ్మణా శమ్మునా తథా ॥ 


కుబేరేణాహిరాజేన గరుడేనాగ్నినా తథా । 
వాయునా వరుణేనాపి యమేన మరుతాం 11688 ॥ 


వసిష్టాదిమునిక్రేష్టైః సదారైస్ససుతైస్తథా । 
జగామ రాజభవనం రత్నతోరణమణ్జితమ్‌ ॥ 


నానాజనసమాకీర్ణం నానాలజ్మారమజణ్లితమ్‌ I 
మహావాద్యస్వనైర్యుక్తం దీపాయుతవిదీపితమ్‌ ॥ 


జామాతృసహితో రాజా ద్వారతోరణసన్నిధౌ । 
చతురజబలం ముక్తా గృహాంతర్గంతుముద్యతః 
(2 (2 


325 


315 


316 


317 


319 


320 


321 


322 


323 


163 


శ్రీభవిష్యోత్తరపురాణే, ఏకాదశో౨_ ధ్యాయః 
సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుని యిట్లు పూజించుచున్నావు అని స్తుతించుచుండగా 
315 


ధరణీదేవి పరిమళ తైలము, పచ్చకర్పూరము, సుగంధ చందనాదులచేతను, 316 


నూతనవస్త్రములతోను, పలువిధములగు రత్నములతోను, ముత్యములచే కూర్చబడిన 
భూషణములతోను పూజించెను, 317 


శ్రీనివాసుడు దివ్య్వములగు భూషణముల నలంకరించుకొని తన పరివారముతో 
నాకాశరాజభవనమున కేగుట 

పిమ్మట ఆకాశరాజు పురోహితుని యాజ్ఞనుగొని పురాణపురుషముడును 

దోషదూరుడగు శ్రీనివాసు నైరావతముపై నధిష్టింప జేసెను. శ్రీనివాసుడు 

బ్రహ్మరుద్రాదులతోను (318,319) 


కుబేరునితోను, ఆదిశేషునితోను, గరుత్మంతునితోను, అగ్నిహోత్రునితోను, 
వాయుదేవునితోను, వరుణునితోను, యమునితోను, మరుద్ధ్గణములతోను, 
భార్యపుత్రులతో కూడిన 320 


వసిష్టాది మునీంద్రులతోను కూడి రత్నతోరణములచే నలంకరింపబడి 321 


పెక్కుమంది జనులచే నిబిడమై, అనేకాలంకార సమలంకృతమై, గొప్ప వాయిద్యధ్వని 
సమ్మిళితమై, వేలకొలది దీపములచే ప్రజ్వరిల్లుచున్న రాజభవనమును సమీపించెను. 
322 


రాజల్లుడగు శ్రీనివాసునితో ముఖద్వారమువద్ద చతురంగబలములనువిడచి లోని 
కరుగబోవుచుండగా 323 
326 


163/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
తత్రాన్తరే శ్రీనివాసం నీరాజయితుమాగతా । 
తొణ్జ్బమాన్నృపతేర్భా ర్యా కుంకుమోదకభాజనమ్‌ ॥ 


సమాదాయాశు కల్యాణీ వాసుదేవమపూజయత్‌ । 
తతః పశ్చా[చ్చీనివాసః ప్రావిశద్రాజమన్దిరమ్‌ ॥ 


ద్వారాణ్యతీత్యాథ బహూని మాధవో రాజ్ఞా సమేతో భవనం ప్రవిశ్య! 


రత్నాసనే రాజవినిర్మితే హరిః రరాజ రాజీవసమాననేత్రః ॥ 


చతుస్తంభాం రత్నవేదీం అధిష్టాప్య ఖగధ్వజమ్‌ । 
పరివార్య చ తస్తుస్తే మునయో వీతకల్మః షాః॥ 


బ్రహ్మాణమగ్రతః కృత్వా సర్వే దేవా యథాసుఖమ్‌ । 

స్వర్ణాసనే సమాసీనాః పశ్యనో నయనోత్సవమ్‌ ॥ 

తతస్స రాజా ధర్మాత్మా చక్రే మజ్జ్బకమజ్ఞనమ్‌ । 

సాపి స్నాత్వా మహారాజ! తైలేన చ సుగన్గినా ॥ 
అలంచకారాలంకారైః స్వా9_త్మానం రాజవల్లభా । 
స్వామిపుష్కరిణీతోయం హేమకుమృప్రపూరితమ్‌ ॥ 

వియన్నృపకృతవరపాదామ్బుజప్రక్షాళనమ్‌ 

సమానీయ బ్రాహ్మణైశ్చ హరిపాదావనేజనమ్‌ । 

సంకల్పం విధివచ్చక్రే కన్యాదానస్య సాదరమ్‌ ॥ 


తతశ్చకార రాజేన! మధుపర్కం పురోహితః । 
పురోహితోక్తమన్రేణ తస్య పాదావనేజనమ్‌ ॥ 
'సహస్రశీర్నాపురుషు ఇతి మ(న్రం సముచ్చరన్‌ । 
ధరణ్యా స్రావితైః కృత్వా స్వామితీర్థజలైశ్ళుభైః ॥ 
327 


324 


325 


326 


327 


328 


329 


330 


331 


332 


333 


164 


శ్రీభవిష్యోత్తరపురాణే, ఏకాదశో9_ధ్యాయః 


తొండమానురాజభార్య శ్రీనివాసునకు కుంకుమముతో కలిసిన నీరుకల కలశమును 
(దృష్టిదోషపరిహారార్థమై) 324 


కొనితెచ్చి హారతి నొసంగి శ్రీనివాసుని పూజించెను. అనంతరము పుండరీక 
దళామలాయతేక్షణుడగు శ్రీనివాసుడు 325 


పెక్కుద్వారములను దాటి రాజుతోకూడి రాజభవనమున ప్రవేశించి రాజుచే 
చతుస్సభలో నేర్చరుపబడిన రత్నసింహాసనమున విరాజిల్లెను. (చతుస్సభ యనగా 
నాలుగు దిక్కులయందును చతురముగా నేర్చరచబడిన సభాభవనము) 326 


పావనచరిత్రులగు మునులందరును నాతనిని చుట్టుముట్టి కూర్చుండిరి. ౩27 


దేవతలందరును (బ్రహ్మను ముందుగా కూర్చుండ జేసికొని బంగారు సింహాసనము 
లపై కూర్చుండి నేత్రపర్వముగా వీక్షించుచుండిరి. 328 


ఆకాశరాజు మంగళస్నాన మాచరించగనే ధరణీదేవియు పరిమళనూనెతో 
స్నానమాచరించి 329 


భూషణములచే తన నలంకరించుకొనెను. బంగారు కలశములతో నింపి 
స్వామిపుష్మరిజీతీర్థమును (బ్రాహ్మణులద్వారా 330 


ఆకాశరాజు పెండ్లికుమారుని పాదపద్మములను కడుగుట 
శ్రీనివాసుని చరణక్షాళనమునకై తెప్పించి కన్యాదానసంకల్పమును శాస్త్రము నందు 
చెప్పినరీతిగా నాచరించెను. 331 


పిమ్మట పురోహితుడు మధుపర్మము నాచరించెను. అనంతర మాకాశరాజు 
పురోహితుడు చెప్పుచున్న మంత్రముతో 332 


^ సహస్రశీర్నాపురుషూ అను పురుషసూక్తమును పఠించుచు సహధర్మచారిణి యగు 

ధరణీదేవి నీళ్లుపోయుచుండగా స్వామి పుష్మరిణీజలముతో శ్రీనివాసుని పాదములను 

కడిగి 338 
328 


164/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


హరిపాదోదకం పుణ్యం దధార శిరసా నృపః । 
భార్యాం పుత్రం భ్రాతరం చ భవనం కోశమేవ చ ॥ 


గజా9_ గారం రథా£౭_ గారం వస్తా౭_గారం చ తజ్జలైః । 
మార్దయామాస ठण्ड శ్రీనివాసపరాయణః ॥ 


రాజా - 
అద్య మే సఫలం జన్మ జీవితం చ సుజీవితమ్‌ । 
అద్య మే పితరస్తుష్టాః వాసుదేవపదోదకాత్‌ ॥ 


ఏవముక్త్వా మహారాజః కన్యాం కమలలోచనామ్‌ । 
అలంచక్రే విచితైస్తాం అలంకారైర్మహీపతే! ॥ 


తతస్తు ఘంటికాఘోషం కృతవాన్దైవచిన్తకః । 
సుముహూర్తే తదా ప్రాప్తే మబ్గళాష్టకమబ్రవీత్‌ ॥ 


వరాయ వియన్నృపదత్తవైవాహికభూషణాదికమ్‌ 


కన్యాప్రదానసమయే దక్షిణాం రాజసత్తమః । 
కోటిసంఖ్యాన్నిష్మపుంజాన్‌ దత్తవాన్వేజ్కటేశితుః ॥ 


తం దృష్ట్వా ధనరాశిం తుం భగవానాహ భూమిపమ్‌ । 
శ్రీలిలానః :- 
దాతవ్యం కిం త్వయా రాజన్‌! పుత్రస్య తవ భూపతే! ॥ 


వివాహకర్మనిపుణో భవాన్షానపరాయణః । 
దదస్వ భూషణాన్యంగ బహురత్నాన్వితాని చ ॥ 


ఇత్యుకో వాసుదేవేన భూషణాని దదౌ నృపః । 
కిరీటం శతభారన్తు కంఠికామపి తావతీమ్‌ ॥ 


329 


334 


335 


336 


337 


338 


339 


340 


341 


342 


165 


శ్రీభవిష్యోత్తరపురాణే, ఏకాదశో౨_ ధ్యాయః 


యా పావనోదకమును శిరస్సున ధరించి భార్యను, పుత్రుని, సోదరుని, భవనమును, 
ధనాగారమును, 334 


గజశాలను. రథశాలను, వస్త్రములశాల నా పవిత్రజలముచే శ్రీనివాసునియం 


దత్యంత భక్తియుక్తుడై ప్రోక్షించెను. 335 
రాజు ~ 

“శ్రీనివాసుని పాదోదకముచే నేటికి నా జీవితము సఫలమైనది. సార్టకమైనది. 
నేడునా పితృదేవతలు సంతృప్తలైర”ని 336 


పలుకుచు తన పుత్రియగు పద్మములవంటి కన్నులుగల పద్మావతిని విచిత్రములగు 
నలంకారములతో నలంకరించెను. 387 


ఇంతలో జ్యోతిశ్శాస్త్రజ్ఞుడను పూజారి ఘంటను వాయించగా సుముహూర్తమైనదని 
తలంచి మంగళాష్టకముల చదివెను. 388 


ఆకాశరాజు పెండ్రికుమారునకు వివాహసమయమున 
నీయవలసిన భూషణాదుల నొసంగుట 
కన్యాదానసమయమున నాకాశరాజు శ్రీనివాసునకు కోటిమాడలను దక్షిణగా 
నొసంగాను. 339 


ఆ ధనరాశినిగాంచి శ్రీనివాసుడు రాజుతో రాజా! నీ పుత్రుడనగు నా కింకను 
యీయవలసిన దేమున్నది? 340 


నీవు వివాహకృత్యము నొనర్చుటలో నేర్చరివి. నీవు దానముల నొనర్చుటలో 
నత్యంతాసక్తి కలవాడవు. నాకు పెక్కురత్నములతోకూడి న భూషణముల 
నాసంగుమిని 341 


పలుకగా నాకాశరాజు నూరుబారువుల కిరీటమును, నూరుబారువుల 
కంఠాభరణమును, 342 
330 


165/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
పునరేకాం తదర్థం చ తదర్థం చైవ కంఠికామ్‌ । 
పదకాని దదౌ సప్తా + ~ నృపోత్తమః ॥ 


మాలికాం మౌక్తికానాంచ భుజభూషణయుగ్మకమ్‌ | 
కర్ణభూషా మౌక్తికాధ్యా వంసపర్యన్తలమ్బినౌ ॥ 


కంకణే రత్నమాణిక్య వజవైధూర్యనిర్మితే | 
ద్వాత్రింశద్భారసంయుక్తే అనర్భే దత్తవాన్‌ నృప! ॥ 
నాగభూషణయుగ్మంచ బాహుపూరాదికాంస్తథా । 
భూషణాన్యంగుళలీయాంశ్చ దశానాం వీరముద్రికామ్‌ ॥ 
కటిసూత్రం స్వర్ణమయం వరవజసమన్వితమ్‌ । 
ఏకాదశశతీభారం బహురత్నసమన్వితమ్‌ ॥ 
పాదకే చ తతో రాజా దత్తవా న్మధుఘాతినే । 
దదౌ భోజనపాత్రంచ షష్టిభారయుతం ప్రభోః ॥ 
లఘుపాత్రసమోపేతం బృహత్సాత్రమపాం తథా । 
కంబళానాం చతుష్పష్టిం దత్తవాన్‌ రాజసత్తమః ॥ 
భూషణైర్ళ్ఫూషితాంగస్య కన్యాదానమథాకరోత్‌ । 
కన్యాప్రవరమూచే9_థ గురుస్సాక్షాద్భృహస్పతిః ॥ 


గురువసిష్టకధితవధూవరప్రవరాదికమ్‌ 


బృహాన్పతిః = 
అత్రిగోత్రసముద్భూతాం సువీరస్య ప్రపౌత్రికామ్‌ । 
సుధర్మణస్తు 28० చ పుత్రీమాకాశభూపతేః ॥ 


331 


343 


344 


345 


346 


347 


348 


349 


350 


351 


166 


శ్రీభవిష్యోత్తరపురాణే, ఏకాదశో౨_ ధ్యాయః 


ఏబదిబారువులు అట్లే ०००८०56 &०८० బారువుల కంఠాభరణములను 
అమూల్యములగు యేడు పతాకములను 848 


ముత్యాలసరులను, రెండు కేయూరములను, భుజముల వరకు వ్రైలాడు ముత్యముల 
కర్ణాభరణములను, 344 


రత్నములతోను, మాణిక్యములతోను, వజవైఢధూర్యములచే చేయబడిన ముప్పది 
రెండు బారువుల బరువుకలిగి వెల యింతయని చెప్పశక్యముగాని కంకణములను 
రెండు భుజములకును, రెండు నాగాభరణములను, దందకడియములను, పది 


ఉంగరములను, వీరముద్రికను 345 
శ్రేష్టమైన వజములతో కూడిన బంగారు మొలనూలును, పదునొకండు నూరుల 
బరువుగలిగి, అనేక రత్నములతోకూడిన 346 
పాదుకలను, అరువది బారువుల బరువుకలిగిన భోజనపాత్రను, 348 


చిన్నచెంబు పైన గల పెద్ద మంచినీటికలశమును, అరువదినాల్లు కంబళులను349 


భూషణములచే నలంకరింపబడిన శ్రీనివాసునకు కన్యాదానపూర్వకముగా 
నొసంగెను. గురువగు బృహస్పతి కన్యాప్రవరను చదివెను. 350 


గురువగు వసిష్టుడు వధూవరుల ప్రవరను చదువుట 
అత్రిమహర్షి గోత్రమున పుట్టినదియు, సువీరుని మునిమనుమరాలును సుధర్ముని 
మనుమరాలును, ఆకాశరాజు పుత్రికయునగు 351 


332 


166/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


త్వమబ్లీకురు గోవిన్ద! కన్యాం కమలలోచనామ్‌ । 


ఏవముక్తే మహారాజో ముదా రత్నాంబరం దదౌ ॥ 352 
2248 - 

ప్రపౌత్రస్య యయాతేస్తు పౌత్రస్యామితతేజసః । 

శూరసేనస్య पण्डा వసుదేవస్య భూపతేః ॥ 353 


పుత్రస్య వేజ్కటేశస్య గోత్రే వాసిష్టసంజ్ఞకే I 

జాతస్యాత్రికులోత్సన్నాం కన్యాం కనకభూషితామ్‌ ॥ 354 
గ్రహీష్యామో వయం రాజన్‌! తవ పుత్రీం నృపోత్తమ! । 

కన్యావరప్రవరయోః ఇత్యుచ్చారితయోరథ ॥ 355 


ధరణ్యా సహ రాజేన్టః కన్యాదానపరాయణః । 
ప్రహృష్టహృదయః ప్రాహ శ్రీనివాసం పరాత్సరమ్‌ ॥ 356 


శ్రీనివాసస్య వసిష్టాదికారితపద్మావతీపాణిగహణోత్సవః 
228 - 
కన్యామిమాం ప్రదాస్యామి గృహాణ పురుషోత్తమ! । 
ఇత్యుక్వా ప్రాక్షిపద్రాజా ధరణ్యా స్రావితాం తదా ॥ 357 


మంత్రపూతాం స్వామితీర్థ ధారాం సకనకాం కరే । 
దక్షిణే శ్రీనివాసస్య దదౌ పద్మావతీం తతః ॥ 358 


విధానం చ తతశ్ళక్రే రాజేన స్సపురోహితః I 
పూజయిత్వా జగన్నాథం గన్భవస్రానులేపనైః ॥ 359 


కంకణం బనయామాస వాసుదేవకరామ్బుజే! । 
పద్మావత్యాః కరామ్మోజే9_ బంధయత్మంకణం గురుః ॥ 360 


333 


167 


శ్రీభవిష్యోత్తరపురాణే, ఏకాదశో౨_ ధ్యాయః 
ఈ పద్మనేత్రియగు కన్నియను నీ వంగీకరింపుమిని బృహస్పతి చదివినంతనే 


ఆకాశరాజు సంతసమున రత్నములను, వస్త్రముల నొసంగెను. 852 
వసిష్టుడు - 

అనంతరము వనివ్టమవార్ని యయాతికి మునిమనుమడును, మిక్కిలి 
తేజోవిరాజితుడగు శూరసేనుని మనుమడును, వసుదేవుని 3538 


పుత్రుడును, వసిష్టగోత్రోద్భవుడును నగు శ్రీనివాసున కత్రికులోద్భవము, 
సువర్ణాభరణభూషితము 354 


నగు నీ పుత్రికను మేము స్వీకరింతుము అని యిట్లు పెండ్లికుమారుని యొక్కయు, 
పెండ్లికుమార్తె యొక్కయు ప్రవరలను చదివినపిమ్మట 355 


ఆకాశరాజు ధరణీదేవితో కూడ కన్యాదానముచేయు నుత్సాహము కలవాడై 
సంతసించిన మనస్సుతో పరాత్పరుడగు శ్రీనివాసునితో 356 


శ్రీనివాసునకును పద్మావతికిని వసిష్టాదులు వివాహ మొనరించుట 
“పురుషోత్తమా! ఈ నా కన్నియను నీ కొసంగుచున్నాను. న్వీకరింవుమిని 
ధరణీదేవి జలమును పోయుచుండగా తాను 357 


మంత్రములచే పవిత్రమగు స్వామి పుష్మరిణజీతీర్థమును బంగారముతో గూడ 
శ్రీనివాసునికుడిచేతిలో నుంచి పద్మావతిని కూడ సమర్పించెను. 358 


పురోహితునితో కూడి శాస్తోక్తముగా నంతయు నాచరించిన పిమ్మట చందన 
వస్త్రమైపూతలతో శ్రీనివాసుని పూజించి 359 


ఈ 


యాతని పాణిపద్మమున కంకణమును కట్టెను పద్మావతి కరకమలమునకు 
బృహస్పతి కంకణమును కట్టెను 360 


334 


167/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


తథా మాజ్గల్యసూత్రస్య ०२० వైవాహికం తదా । 
శ్రీనివాసేన దేవేనా కారయత్సపురోహితః ॥ 


సులాసిన్యః - 
సావిత్రీవ చ కల్యాణీ! బహుపుత్రవతీ భవ । 
సర్వలోకస్య జననీ భవ మజ్జళదాయినీ ॥ 


ఇత్థం సుమబజ్బలీస్రీషు గాయన్తీషు శుభాశిషః । 
బ్రాహ్మణానాం కరస్పర్భాత్‌ రాజ్ఞశ్చాపి మహాత్మనః ॥ 


బబంధ పూతం మాజ్జల్య సూత్రం మన్హాభిమన్రితమ్‌ I 
కట్టే పద్మావతీదేవ్యా (శ్రీనివాసో జగత్పతిః ॥ 


మునిభిస్సహ విద్వద్భి ర్లాజైర్లోముం పురోహితః । 


గండా యా 


వసిష్టో ౨_కారయత్సద్మా వత్యజ్ఞల్యర్చితైస్తతః ॥ 


యజుశ్శాఖాక్రమేణై వ జుహావాగ్నౌ యథావిధి । 
సర్వం వైవాహికవిధిం ङ्द థ సమాపయత్‌ ॥ 


తతః పురోహితో రాజ్ఞ స్స్వస్తివాచనపూర్వకమ్‌ । 
మునీనామంజలిపుటే నవరత్నాక్షతాన్లదౌ ॥ 


తే వేదమనై రగదీశమూర్శ్ని రత్నాక్షతా న్వేదవిదః ప్రచిక్షిపుః । 


తదా నృణాం తత్ర మహోత్సవో9_ భూ దాకాశరాజస్య పురీనివాసినామ్‌! 368 


తస్మిన్మాలే మహారాజో దక్షిణాం బ్రహ్మవాదినామ్‌ । 
దాపయామాస సన్తుష్టో విపైస్తామ్బూలపూర్వకమ్‌ ॥ 


గవాం కోటిసహస్రాణి చాశ్వానామయుతం తథా । 
వస్తాణాం నిచయం రాజన్‌! విప్రేభ్యో దత్తవాన్విభుః ॥ 


389 


361 


362 


363 


364 


365 


366 


367 


369 


370 


168 


శ్రీభవిష్యోత్తరపురాణే, ఏకాదశో౨_ ధ్యాయః 


పిమ్మట వివాహమునకు సంబంధించిన మంగళ సూత్రమును పురోహితుడు 
శ్రీనివాసునిచే పద్మావతీ కంఠమున నీ క్రిందివిధముగ కట్టించెను. 361 


సుఠాసినులు - 
“సావిత్రివలె నీవును పలువురు పుత్రులనుబడసి సకలలోకములకు తల్లివై 
మంగళప్రదురాలవై విరాజిల్లుమిని 362 


ఇట్లు ముత్తైదువలు మంగళదాయకములగు నాశీశ్ళులను కీర్తించుచుండగా 
(బ్రాహ్మణులును, ఆకాశరాజును తమ చేతులతో తాకినపిమ్మట 863 


మంత్రములచే పవిత్ర మొనర్పబడిన నా మంగళ సూత్రమును పద్మావతీదేవి 
కంఠమున శ్రీనివాసుడు కట్టెను. 364 


పురోహితుడగు వసిష్టుడు పండితులగు మునీంద్రులతో కూడి పద్మావతి దోసిలతో 
నీయబడిన పేలాలను 365 


యజుర్వేదానుపార మగ్నిహోత్రమున హోమమును చేయించెను. ఇట్లువసిష్టుడు 
వివాహవిధినంతను పూర్తి చేసినపిమ్మట 366 


ఆశీర్వాదమంత్రపూర్వకముగా రాజపురోహితుడగు బృహస్పతి మునీంద్రుల దోసిలలో 
నవరత్నములతో కూడిన అక్షతల నొసంగెను. 367 


వారా అక్షతలను వేదమంత్రములతో శ్రీనివాసుని తలపై వేయగా నాకాశరాజ 
పురనివాసు లందరును కనుల పండువగా గాంచనాగిరి. 368 


అనంతర మాకాశరాజు వేదవేత్తల కందరకు తాంబూలముతో గూడిన దక్షిణను 
సంతోషముతో బ్రాహ్మణులచే నిప్పించెను. 369 


వేలకొలది, కోట్లకొలది గోవులను, గుజ్బములను, వస్త్రములను (బ్రాహ్మణులకు 
దానమొసంగెను. 370 


386 


168/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


ఏవం మహోత్సవస్తత్ర సమభూద్దశమీదినే । 
వధూవరౌ ప్రతిష్టాప్య భోజయామాస వై తతః ॥ 


అన్నం బహువిధం సూప రసభక్ష్యసమన్వితమ్‌ । 
పరమాన్నం చ సఘృతమ్‌ సక్షీరం శర్మరాయుతమ్‌ ॥ 


పురోహితేన సహితో భోజనం కృతవాన్‌ హరిః । 
మాత్రా లక్ష్యా చ సహితః పుత్రేణ సహితస్తథా ॥ 


ఆకాశరాజో ధర్మాత్మా భుక్తవాన్‌ కృష్ణసన్నిధౌ । 
లక్ష్యా సమేతా ధరణీ తథా వకుళమాలయా ॥ 


అభుజ్మాన్నం రసైర్యుక్తం పతిపుత్రసమన్వితా । 
తతః ప్రభాతే రాజేన ! సువాసిన్యస్సురేశితుః ॥ 


మజ్జనం కారయామాసుః గంధతైలైస్సునిర్మలైః । 
అన్యోన్యమజ్జనం తత్ర చాన్యోన్యోద్వర్తనం తథా ॥ 


హరిపద్మావతీదేవ్యో స్తా స్సహాసమకారయన్‌ । 
స రాజా విప్రముఖ్యానాం సురాణాం బహుభోజనమ్‌ ॥ 


స్త్రీణాం చ పురుషాణాం చ బహుమానపురస్సరమ్‌ । 
యథేష్టం దాపయామాస హృష్ట ఆకాశభూమిపః ॥ 


అపూపాన్వివిధాంశ్ళక్రే సూపశాకాదికాంస్తథా । 
ఘృతకుల్యాం క్షీరకుల్యాం దధికుల్యాం తతః పరమ్‌ ॥ 


తతః ఉద్ధత్య నిక్షిప్తం బహిర్భుక్తవతాం నృణామ్‌ । 
ఉచ్చిష్టపత్రజాలం చ పుష్కలాన్నాదిసంయుతమ్‌ ॥ 


337 


371 


372 


373 


374 


375 


376 


377 


378 


379 


380 


169 


శ్రీభవిష్యోత్తరపురాణే, ఏకాదశో౨_ ధ్యాయః 
ఇట్లు దశమిరోజున మహోత్సవము జరిగిన పిమ్మట పెండ్లికుమారుడును, పెండ్లి 
కుమార్తెను కూర్చుండబెట్టి భుజింపజేసెను. 371 


పప్పు, రసము, పిండివంటలు, క్షీరాన్నము, నేయి, పాలు, చక్కెరలతోకూడిన 
భోజనమును 372 


పురోహితుడగు వసిష్టునితోను, తల్లితోను, శ్రీదేవితోను, పుత్రుడగు చతుర్ము 
ఖునితోను భుజించెను. 873 


ధర్మాత్ముడగు నాకాశరాజు శ్రీనివాసునిసన్నిధిన కూర్చుండియు, శ్రీదేవి. వకుళ 
మాలిక చెంత కూర్చుండి ధరణీదేవియు 374 


రుచ్యమగు నా భోజనమును తన భర్తతోను, పుత్రునితోను కలిసి భుజించెను. 
రాత్రి తెల్లవారినంతనే దేవరాజకాంత లందరు 375 


పరిశుభ్రముగ సిద్ధపరచబడిన సుగంధతైలములను పద్మావతీ శ్రీనివాసు లొకరి 
కొకరు వ్రాసుకొనుట, నలుగునలచుటలను 376 


పరిహాసములాడుచు చేయించిరి. రాజు సంతుష్టాంత రంగుడై బ్రాహ్మణోత్తముల 
కును, దేవతలకు, 877 


స్రీలకును, పురుషులకును, సగౌరవముగా నిష్టము వచ్చినంత భోజ్యపదార్థముల 
నిప్పించెను. 378 


అనేక రకముల అప్పములను,పప్పు, కూరలను, నేతినదులను, పాలనదులను, 
పెరుగునదుల నేర్పాటు చేసెను. 379 


అందరును భుజించినపిమ్మట చాల అన్నము, భక్ష్యములతోకూడిన యొంగిలాకులను 
బైట పారవేయించగా 380 


338 


169/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
సారమేయగణైః కీర్ణం రాక్షసానాం గణైస్తథా । 
ఏవం కోలాహలం చక్రే దివసాంశ్చతురస్తథా ॥ 


హాసస్తత్ర వినోదేన నిత్యమాసీచ్చ మజ్జనమ్‌ । 
దివసే పజ్బమే ప్రాప్తే కృత్వా నాకబలిం తథా ॥ 
కలశాంశ్చతురో న్యస్య దీపజ్వాలావిరాజితాన్‌ । 
వధూవరౌ ప్రతిష్టాప్య రత్నసింహాసనే నృప! ॥ 


పూజయామాస గోవిందం జామాతరమనామయమ్‌ । 
ఆకాశరాజో ధర్మాత్మా క్షీరపాత్రం కరే9_దధత్‌ ॥ 


మాతరం వాసుదేవస్య నామ్నా వకుళమాలికామ్‌ । 
పూజయిత్వా విధానేన వస్రాలజ్మారభూషణః ॥ 


నాభిం క్షీరేణ సమ్మ ల్‌ పుత్రీం పద్మావతీం తదా । 
అర్పయామాస దుఃఖేన బ్రహ్మణ్యో రాజసత్తమః ॥ 


మహాలక్ష్యా నాభిమూలం సఘృతక్షీరసేచనమ్‌ । 
కృత్వాల_ర్పృయామాస పుత్రీం రుదన్‌ గద్గదకణ్ఞవాన్‌ ॥ 


శ్రీనివాసేన సహ శేషాచలమతి పద్మావతీ(పేషణమ్‌ 


శ్రీనివాసస్య కృష్ణస్య శేషాచలనివాసినః । 

రాజభార్యా మహాభాగా రుదన్తీ కురరీవ చ ॥ 

పుత్రీహస్తం ప్రదాయాథ హస్తే రాజకులాజ్ఞనా । 

క్షీరం సంయోజ్య కృష్ణస్య నాభిమూలే9_ తిదుఃఖితాః ॥ 

భృశం రుదన్తీ మన్రేణ దుగ్ధసందిగ్ధలోచనా । 

అర్ప్వయమాస కృద్చేణ పుత్రీం పద్మావతీం తతః ॥ 
339 


381 


382 


383 


384 


385 


386 


387 


388 


389 


390 


170 


శ్రీభవిష్యోత్తరపురాణే, ఏకాదశో౨_ ధ్యాయః 
కుక్కల గుంపులును, రాక్షసగణములు నచ్చట గుమిగూడుటచే విపరీతమగు 
కోలాహలము సంభవించెను. ఇట్లు నాల్గురోజులును 381 


పరిహాసములతోను, వినోదములతోను, నిత్యమభ్యంగనము జరిగెను. అయిదవ 
రోజు వచ్చినంతనే నాగవల్లిని పూర్తిచేసి 382 


దీపశిఖలతో గూడిన నాల్గుకలశములనుంచి రత్న సింహాసనమున వధూవరుల 
నుంచి 383 


పాలగిన్నెను చేతిలో నుంచుకొని సచ్చిదానంద స్వరూపుడగు నల్లుడునగు శ్రీనివాసుని 
ఆకాశరాజు పూజించెను. 384 


వాసుదేవుని తల్లియగు వకుళమాలికను వస్తాలంకార ఆభరణములచే యధావిధిగ 
పూజించి 885 


బొడ్డును పాలతో తుడిచి యతికష్టముగ దుఃఖీంచుచు తన పుత్రికయగు పద్మావతిని 
నామెకును. 386 


శ్రీదేవికి నట్లే నేతితోను పాలతోను బొడ్డును తుడచి దుఃఖించుచు డగ్గుత్తికతో 
నర్పించెను. 387 


పద్మావతిని శ్రీనివాసునితో శేషాచలమున కంపించుట 
రాజపత్నియు, పతివ్రతయునగు ధరణీదేవి యాడలేడివలె విలపించుచు 388 


తన హస్తములోనికి కుమార్తె చేతిని తీసికొని (శ్రీకృష్ణస్వరూపుడగు శ్రీనివాసుని 
నాభిని పాలతో తుడచి 389 


మిక్కిలి దుఃఖించుచు మంత్రములతో పాలచే కండ్లు తుడచికొని యతికష్టముతో 
పద్మావతి నప్పగించెను. 390 


340 


170/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


ప్రోవాచ చ శ్రీనివాసం రుదన్తీ రాజవల్లభా । 
ధరణీ - 
పాలితాం లాలితాం పుత్రీం నవమాసధృతాం మయా ॥ 


త్వదధీనాం జగన్నాథ! కరిష్యే మమ 5235 I 
ఇత్యేవమర్పయంత్యాంతు ధరణ్యాం రాజసత్తమః ॥ 


స తస్యా రోదనం దృష్ట్వా రాజా దుఃుఖపరాయణః । 
రురోద దీనవదనః పుత్రీమాలిబ్య్య భూపతిః ॥ 


రాజా ;- 
హా పుత్రి! మన్దభాగ్యో౭_హం త్వద్వియోగేన కేవలమ్‌ । 
జీవనం మమ కల్యాణి! న స్థిరం చ భవిష్యతి ॥ 


క్రీడాగ్భహే రాజపుత్రి! తథా భోజనసద్మని । 
భ్రాతా తవ కథం క్రీడాం భోజనం వా కరిష్యతి? ॥ 


ఏవం రుదన్తమాలోక్య భ్రాతరం దీనచేతసమ్‌ । 
తొబ్ధమానో నృప శ్రేష్టో దుఃఖితో వాక్యమబ్రవీత్‌ ॥ 


తొణ్బమానః = 
వయం @6( నిర్భాగ్యాః కృపణాః దీనచేతసః । 
వయం మరణమాపన్నాః నాత్ర కార్యా విచారణా ॥ 


ఏతాదృశీ చ కల్యాణీ నైవ లబ్బా కలౌయుగే । 
ఇత్థం వయం నిశ్చినుమో వియోగభృశదుఃఖీతాః ॥ 


ఏవం తాన్‌ రుదతో దృష్ట్వా 54०८०३०० 8८६०8६६ । 
భగినీం దీనవ నాం ఆలిజ్యాహ రుదన్ముహుః ॥ 


341 


391 


392 


393 


394 


395 


396 


397 


398 


399 


171 


శ్రీభవిష్యోత్తరపురాణే, ఏకాదశో౨_ ధ్యాయః 


మరియు జగన్నాథా! నేను తొమ్మిదిమాసములు గర్భమున ధరించి కనియల్లారు 
ముద్దుగా పెంచబడిన 391 


నా పుత్రికను స్‌ కప్పగించుచున్నానిని తెలుపుచు తన కూతురి నొప్పగించు 
చుండగా 392 


రాజామె దుఃఖమునుగాంచి తానును మిక్కిలి దుఃఖీంచుచు విచారముతో 


విన్నబోయిన వదనముతో పుత్రికను కౌగలించుకొని 393 

రాజు ;- 

అమ్మా! నీ వియోగముచే దురదృష్టవంతుడనగు నేను జీవించుట యసంభవము. 
394 


క్రీడామందిరమున నీవు లేక నీ యన్న యెవరితో క్రీడించును? భోజనమందిరమున 
నొంటిగా నెట్లు భుజించునిని 395 


దీనమనస్సుడై విలపించుచున్న సోదరుని గని తొండమానుడు తానును దుఖించుచు 


396 
తొండమానుడు - 
మనము దరిద్రులము; మందభాగ్యులము, కుల్సితులము, దుఃఖితాంతఃకరణులము. 
మనకు మృత్యువు సమీపించినది. ఇందు సందియములేదు. 397 


ఇట్టి కన్యారత్నము కలియుగమున లభింపజాలదు. ఈమె వియోగముచే మిక్కిలి 
దుఃఖించుచున్న మే మిట్లు తలంచుచున్నామ'ని 398 


పరిపరివిధముల విలపించుచుండగా సోదరుడగు వసుదానుడును మిక్కిలి 
దుఃఖించుచు చిన్నబోయినముఖముతో నిలిచియున్న సోదరిని కౌగలించుకాని399 
342 


171/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


వనుదానః :- 
మాతరం బాలకం త్యక్త్వా యథా లోకే ధనార్దకః । 


గచ్చేత్తథా మాం భగిని! త్యక్త్వా త్వం క్వను గచ్చసి ॥ 


ఏవం ప్రసజ్ఞాత్తత్రాసీత్‌ దేవానామపి భూమిప! । 
బుషీణాం కశ్యపాదీనాం దుఃఖమత్యన్తదారుణమ్‌ ॥ 


రుదన్తం నృపతిం దృష్ట్వా శ్రీనివాసః సతాం గతిః । 
స్వయం రురోద గోవిన్లో భగినీం పార్థవల్లభామ్‌ ॥ 


స్మృత్వా శ్రీదేవకీపుత్రః తదద్భుతమివాభవత్‌ । 
ఇత్థం కృత్వా లోకరీతిం ఐరావతముపాస్థితః ॥ 


పద్మావత్యా తయా సార్ధం సర్వవాద్యసమన్వితః । 
గ్రామం ప్రదక్షిణీకృత్య రమయా సహితో హరిః ॥ 


స్వనివేశగృహం భేజే పద్మాసనభవాదికై $1 

తతో హరిః శ్రీనివాసః స్వస్థానం గన్తుమైహత।। 
గరుడస్మన్థమారూఢః పత్నీం పద్మావతీమపి | 
ఆరోపయన్‌ వరారోహాం అన్యోన్యం పరిరభ్య చ ॥ 


గరుడస్మన్థమారూఢో గన్తుం స్వస్థానముత్సుకః । 
హరిరామన్రణార్థన్తు శ్వత్రూశ్వశురయోస్తదా ॥ 


పునర్భహం సమవిశ్య గమనేచ్చ్భురభూదథ | 
శ్వశురౌ పరయపృచ్చచ్చ సాష్టాజ్ఞం ప్రణిపత్య వై ॥ 


ఆశీర్వాదం తతశ్ళక్రే స్వజామాతురనామయమ్‌ । 
అకాశరాజః శ్వశురః శ్వశ్రా చ ధరయా సహ ॥ 


343 


400 


401 


402 


403 


404 


405 


406 


407 


408 


409 


172 


శ్రీభవిష్యోత్తరపురాణే, ఏకాదశో౨_ ధ్యాయః 


వనుదానుడు :- 
ధనమును సంపాదింపగోరువాడు తల్లిని,బాలుని విడచిపోవునట్లు నీవు నన్ను 
విడచి యెచ్చటి కేగెదవిని 400 


దుఃఖించుచుండగా నీ ప్రసంగమును విని దేవతలకును, కశ్యపాది మౌనీంద్రులకు 
గూడ చాల దుఃఖము కలిగెను. 401 


సజ్జనసంరక్షకుడగు శ్రీనివాసు డట్లు దుఃఖించుచున్న రాజునుగాంచి తన సోదరి 
యగు అర్జునుని భార్యయగు సుభద్రను తలంచుకొని తానును దుఃఖించసాగెను. 


ఆ దృశ్యమత్యద్భుత మాయెను. ఇట్లులోకవరిపాటి ననుసరించినపిమ్మట 
శ్రీనివాసుడైరావతముపై నధిష్టించి 403 


పద్మావతీతో గూడి సకలవాద్యములు మోగుచుండగా నగరమునకు ప్రదక్షిణ 
మొనరించి 404 


చతుర్ముఖశివాదులతో తన నివాసమున కేతెంచెను. అంత శ్రీనివాసుడు తన 
నివాసమగు శేషాచలమున కేగుటకై యిచ్చగించి 405 


గరుడునిపై పద్మావతిని గూడ నెక్కించుకొని యొకరినొక రాలింగన మొనర్చుకొని 
406 


తన యత్తమామల యనుమతికై 407 


మరల వారి గృహమునకేగి వారి కుశలమడిగి సాష్టాంగముగా నమస్కరించి తన 
ప్రయాణము నెలింగించెను. 408 


మామగారగు ఆకాశరాజును అత్తయగు ధరణీదేవియు నల్లుని 409 


344 


172/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


ఆఅఆకాశరాజః ~ 
దీర్హాయుర్భవ గోవిన్ద! సర్వలోకదురన్థర! । 
యి [> థ 
ఇత్యాశిషాల_భినన్సాథ వాసుదేవమభాషత ॥ 410 


రాజా - 
మాసాన్తే గచ్చ గోవిన్ద! వధ్వా సహ వయోగతమ్‌ । 

శ్వశురం మాబ్బు తే శ్వశూం మానయస్వ మహామతే! ॥ 411 
ఇతి తస్య వచః [శ్రుత్వా వాసుదేవో౭_ బ్రవీన్న్సపమ్‌ । 

శ్రీలిలానః - 

నృప! వాక్యం శృణు మమ కార్యస్య మహతీ త్వరా ॥ 412 
తస్మాదాజ్ఞాణ్చ మే దేహి రాజంస్తే స్యాత్‌ కృపా మయి । 

ఇత్యుక్వా వాసుదేవస్తు గరుడస్మన్థమాస్థితః ॥ 413 


జగామ భగవాన్‌ సాక్షాత్‌ సర్వదేవ సమన్వితః । 
ఆకులాః వ్యాకులాస్సర్వే నగరస్థా జనాస్తదా । 


ప్రాకారగోపురారూఢాః పశ్యన్తః స్వద్భృశాల_వదన్‌॥। 414 
జనాః :- 

ధన్యా రాజకులోత్పన్నా పద్మా కమలలోచనా । 

అనుగచ్చతి గోవిన్దం పశ్యతేతి పరస్పరమ్‌ ॥ 415 


పద్మావతీ (శ్రీనివాసయో ర్వియన్ఫృప(్రేషిత పారిబర్తాదిః 
తదా దదౌ మహారాజః పారిబర్హం శ్రియఃపతేః । 


తణ్జులాన్‌ శాలిసమ్ఫూతాన్‌ వృషభాణాం రథోపరి ॥ 416 

ఆరోప్య (ప్రేషయామాస శతం ఖారీర్వియన్నృపః | 

ముద్గాన్‌ గోస్వామిసంరూఢాన్‌ (త్రింశతారీర్ణదౌ హరేః ॥ 417 

గుడభారం మహాన్తజ్బ తిగ్రిణీభారమేవ చ । 

పయోఘటసహస్రాణి దధిభాబ్దశతాని చ ॥ 418 
345 


173 


శ్రీభవిష్యోత్తరపురాణే, ఏకాదశో౨_ ధ్యాయః 
జనుల నందరను రక్షించు భారమును వహించి నిర్వహించుటలో చతురుడవగు 


గోవిందా! చిరకాలము జీవింపుముని ఆశీర్వదించి, యాతనితో 410 
రాజు - 

ముసలివారమగు మా మాటపై గౌరవముంచి నీ భార్యయగు పద్మావతితో నొక 
నెలదినములుండి పిమ్మట వెడలుమ'ని 411 


యడుగగా నాతనితో శ్రీనివాసుడు రాజా! నామాట నాలింపుము. నాకు చాల 
తొందరపని యున్నది. 412 


నీకు నా యందు దయయున్నవో నా కనుజ్ఞ నొసంగుమిని గరుడునిపై నధిష్టించి 
413 


దేవతలందరితో వెడలిపోయెను. ప్రాకారములపైనను, గోపురములపైన నెక్కి తమ 
కనులార నీ దృశ్యమును గాంచుచున్న జనులందరును కలతచెందుచు 414 


జనులు :- 
“రాజవంశోదృవయగు నీ పద్మావతి ధన్యురాలు. శ్రీనివాసునతో నేగుచున్నది. 
గాంచుడ”ని యొకరికొకరు జూపుకొనుచు భాషింపదొడగిరి. 415 


పద్మావతీ శ్రీనివాసుల కాకాశరాజు పెండ్లి బహుమానములను పంపుట 
ఆకాశరాజు పెండ్లికుమారునకు రాజయోగ్యమైన పదార్థములగు శాలిబియ్యమును 
నూరుబారువులు ఎద్దులచే కూర్చిన రథముపై నుంచియు, 416 


మూడువందల బారువుల పెసలను బలిష్టమైన (ఆబోతు లనదగు ) వృషభములపై 
వేసియు, 417 
చాల బారువుల బెల్లమును, బారువులకొలది చింతపండును, వేలకొలది పాల 
కుండలను, నూర్లకొలది పెరుగుకుండలను 418 


346 


173/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
సహస్రార్థం ఘృతాపూర్ణ చర్మపాత్రాణి సర్పపాన్‌ । 
మేధికాన్‌ హిజ్గులవణ తిలపాత్రాణి చైవ హి ॥ 
తథా శర్మరయా పూర్ణ ఘటాంస్తు ద్వే శతే తథా । 
వార్తాకం చూతకదలీ ఫలజమ్బీరకాణి చ ॥ 
కూష్మాణ్ణకన్షమూలాని మరీచామలకాని చ । 
మధుభాణ్జశతే ద్వే చ రమ్భాకాష్టచయాంస్తథా ॥ 
రమాత్వచశ్చ రాజేన! పత్రాణాం నిచయం తథా । 
అశ్వానామయుతం దత్వా గజానాబ్బు సహస్రకమ్‌ ॥ 
ధేనూనాం పజ్బుసాహ(స్రం ఆవికానాం శతం తథా । 
దాసీనాం ద్వే శతే రాజన్‌! దాసానాం త్రిశతం తథా ॥ 
వస్తాణి వివిధాన్యాశు పర్యజ్మం రత్నభూషితమ్‌ । 
ఉపబర్హం రత్నయుతం పారిబర్దేణ సంయుతమ్‌ ॥ 
ఏవమాదీని వస్తూని గృహీత్వా నృపసత్తమః 
పుత్రేణ సహితో రాజా శ్రీనివాసపరాయణః । 


ఆకాశరాజో ధర్మజ్ఞః శ్రీనివాసస్య సన్నిధిమ్‌ । 
ఆగతః శ్వశురం దృష్ట్వా చోత్తస్టా జగదీశ్వరః ॥ 


419 


420 


421 


422 


423 


424 


425 


426 


వియన్ఫృపస్య శ్రీనివాసదత్త స్వభ క్తి నైరన్తర్యరూపవర ప్రాప్తిః 


శ్రీలిలానః :- 

దూరాధ్వానం మహారాజ! కిమర్థం త్వం సమాగతః । 
దాతవ్యం కిం నృపశ్రేష్ట! తవ పుత్రస్య మే9_నఘ।॥। 
కన్యా దత్తా సుతః ప్రాప్తః సుకృతం కిం కృతంత్వయా? । 
సనోషశ్సాతులః ప్రాప్తో మమ తాత న సంశయః ॥ 


కిం తే మనోగతం రాజన్‌! తన్మమాచక్ష్వ భూపతే! । 
సన్దేహం మా కురుష్వాత్ర దానాదానే మహీపతే । 
వాసుదేవ వచః (శ్రుత్వా వాసుదేవమభాషత ॥ 


347 


427 


428 


429 


174 


శ్రీభవిష్యోత్తరపురాణే, ఏకాదశో౨_ ధ్యాయః 
అయిదువందల నేతితో నింపిన చర్మ (తోలు) పాత్రలను, ఆవాలు, మెంతులు 
ఇంగువ, ఉప్పు, నువ్వులతో నిండిన పాత్రలను 419 
చక్కెరతో నింపిన రెండువందల కుండలను, వంకాయలను, మామిడి, అరటి, 
నిమ్మపండ్లను 420 
గుమ్మడి, కంద, మిరప, ఉసిరికలను రెండువందల తేనెకుండలను, అరటి మానుల 
ననేకములను 421 


అరటి పట్టలను, పదివేల అరటి యాకులను, పదివేల గుజ్టములను, వేలకొలది 
యేనుగులను. 422 


అయిదువేల యావులను, నూర్లకొలది గొజ్టిమందలను, రెండువందల దాసిలను, 
మూడువందల పనివాంద్రను, 428 


అనేకరకముల వస్త్రములను, రత్నములచే కూర్చబడిన మంచమును, రత్న 
జటితమగు తలగడను మొదలగు పెండద్రిసమయమున నీయవలసిన కానుకలను424 


తీసికొని తన పుత్రునితో శ్రీనివాస పదపంకజలగ్నదచిత్తుడై 425 
శ్రీనివాసుని సమీపించెను. మామగారినిగాంచి శ్రీనివాసుడు లేచి నిలచి426 


శ్రీనివాసుడాకాశరాజునకు తనయం దచంచలభ క్రి 
స్థిరముగా నుండునట్టి వరము నొసంగుట 


శ్రీనితాసుడు :- 
రాజా! నీ వింతదూరమున కేల వచ్చితివి? నీ పుత్రతుల్యుడనగు నా కింక నేమి 
యీయవలసియున్న్చది? 427 


కన్య నొసంగితివి. పుత్రుని బడసితివి. నీ వెంతో పుణ్యాత్ముడవు. నాకు నీవలన 
నంతులేని సంతోషము కలిగినది. ఇందేమియు సందియములేదు. 428 

నీ మనస్సులోని యభిప్రాయమును నా కెజింగింపుము. ఇచ్చుటలోను 
పుచ్చుకొనుటలోను సందేహించవలదిని పలుకగా ఆకాశరా జాతనితో 429 


348 


174/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
రాజా 
సర్వమజ్గళమస్మాకం త్వత్రసాదేన కేశవ! । 
నాన్యద్యాచే జగన్మాథ! తవ పాదసరోరుహే ॥ 
భక్తిం దేహ్యచలాం కృష్ణ! సకుటువృస్య మేం. నఘ। 
తచ్చుత్వా వచనం తస్య శ్వశురస్య మహాత్మనః ॥ 
దత్తవానస్య సాయుజ్యం ఆకాశనృపతేస్తదా I 
స్యాలకస్య దదౌ వస్త్రం స్వాజ్ఞస్థం మధుసూదనః । 

గధ 


జామాత్రా చ సమాజ్ఞప్తః పుత్రీభవన మభ్యగాత్‌ । 
“పుత్రి! గచ్చామి నగరం విహరస్వ హరిప్రియే! ॥ 
శయనే శ్రీనివాసస్య శయనం కురు ऊद 1 

ఇతి రాజా సాన్వయిత్వా పుత్రీం కమలలోచనామ్‌ ॥ 
శశాస సా స్వపిత్రోక్తం శీఘ్రం మాధవమభ్యగాత్‌ । 
రుదన్‌ గద్గదకణ్చేన జగామ నగరం నృపః ॥ 


భగవత్మృతషణ్మాసావధికాగస్యాశ్రమవాస ప్రతిజ్ఞా 


పద్మావత్యనుగో దేవో బ్రహ్మరుద్రాదికైర్యుతః । 
సువర్ణముఖరీం ప్రాప్య తత్ర వాసమకల్పయత్‌ ॥ 
షణ్మాసావధి లక్ష్మీశో 'దీక్షితోల హం మహామతే! । 
న శైలరాజమారోహి మితి నిశ్చిత్య దేవరాట్‌ । 
అగస్యభవనం గత్వా తత్ర వాసమకల్పయత్‌ ॥ 


స్వావాసం ప్రతి భగవత్కృతదేవాదిప్రేషణమ్‌ 


దేవాన్‌ సమేషయామాస స్వధామాని వృషాకపిః I 
బ్రవ్మాదీనాం సురాణాబ్బు ముసీనామూర్ధ్వరేతసామ్‌ ॥ 
దదౌ వస్త్రం యథాయోగ్యం భగవాన్‌ భక్తవత్సలః । 
తేనాల_జ్ఞప్తా జగద్దాత్రా జగ్భ్ముర్లోకం స్వకం సురాః 


349 


430 


431 


432 


433 


434 


435 


436 


437 


438 


439 


175 


శ్రీభవిష్యోత్తరపురాణే, ఏకాదశో౨_ ధ్యాయః 


శ్రీనివాసా! నీ యనుగ్రహముచే మా కన్నియు శుభముగనే యున్నవి. నీ 
పాదపద్మముల సన్నిధానమున నింకేమియును కోరజాలను. 430 


కృష్ణా! నాకును, నా కుటుంబమునకును నిశ్చలభక్తి నొసంగుమిని ప్రార్థించెను. 
శ్రీనివాసుడు మామగారగు 431 


నాకాశరాజున కట్లే సాయుజ్యము (తనతో సమాన భోగాను భవమును) నొసంగి 
బావమరదికి తన శరీరముపై నున్న పట్టువస్తమును బహూకరించెను. 482 
ఇట్లల్లునిచే నాజ్ఞాపింపబడి తన కుమార్తెయగు పద్మావతి యంతఃపురమున కలిగి 
“అమ్మా! నేను నా పురమున కేగుచున్నాను. నీవు శ్రీనివాసునకు ప్రియురాలవై 
మెలంగుము. 433 


శ్రీనివాసునితో పాన్సుపై పవ్వళింపుమ'ని ఓదార్చుచు నాజ్ఞాపింపగా = 484 


నామె తండ్రి యాజ్ఞానుసారము శ్రీనివాసుని సన్నిధానమున కేగెను. ఆకాశరాజు 
డగ్గుత్తికతో విచారించుచు తన నగరమునకు వెడలిపొయెను. 435 


శ్రీనివాసుడారునెలలవరకు అగస్యాశ్రమమున నుండుటకు ప్రతిజ్ఞచేయుట 
శ్రీనివాసుడు పద్మావతితోను. బ్రహ్మరుద్రాదులతోగూడి సువర్ణముఖరీనదిని 
సమీపించి యచ్చట 436 
తా నారునెలలవరకు శేషాచలము నధిరోహింపననని దీక్షనుబూని అగస్యాశమమున 
నివాసమునేర్పరచుకొనెను. 487 


బ్రహ్మాదిదేవతలను తమ తమ స్థానములకు పంపించుట 
శ్రీనివాసుడంతట బ్రహ్మాదిదేవతలకు జితేంద్రియులగు మునీంద్రులకు వారి వారి 
యర్హతలకు తగినట్లు 438 


వస్త్రముల నొసంగి వారివారి నిలయముల కేగుటకై యాజ్ఞనొసంగగా దేవత 
లందరును తమ తమ యావాసముల కరిగిరి 439 


350 


175/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


బుషయశ్చ తపో9_రణ్యం జగ్భుర్నారాయణాజ్ఞయా । 
ల స్ట్‌ ४- ० छ 
లక్ష్మీర్ణగామ రాజేన్ట! కరవీరపురం తదా ॥ 
మహోత్సవం తన్త్వనుభూయ దేవతాః 
బ్రహ్మేశపూర్వాః సమహర్షి సత్తమాః। 

జగ్ముః స్వకం ధామ మహానుభావాః 

రాజేన్హపూజ్యం ప్రశశంసురాదరాత్‌ ॥ 

గతే దేవగణే తత్ర త్వగస్యనిలయం గతః । 

భుజ్ఞానో భోగమతులం తత్రా౭స్త భగవాన్‌ హరిః ॥ 


వివాహాధ్యాయ ఫల[క్రుతిః 
శతానన్దః - 
వివాహాధ్యాయమాహాత్యం యే శృణ్వన్తి జనేశ్వర! 1 
తేషాం భాగ్యోదయం వక్ష్యే శృణు రాజన్‌! సవిస్తరమ్‌ ॥ 


కోటికన్యాప్రదానేన యావద్భూమిప్రదానతః । 
యతృలం లభతే దేహీ తత్ఫలం (శ్రవణాదరాత్‌ ॥ 

యే ఉత్సవం కారయన్తి వైవాహం వేజ్కటేశితుః । 
తస్యోత్సవో భవేద్రాజన్‌! వేజ్బటేశప్రసాదతః ॥ 

ఇతి తే కథితం రాజన్‌! వివాహచరితం హరేః । 
శృణుయాచ్రావయేద్వాపి సర్వాభీష్ట మవాప్నుయాత్‌ ॥ 
శుభదం శృణ్వతాజ్ఞావ సర్వేషాం మజ్జళప్రదమ్‌ ॥ 


ఇతి శ్రీ భవిష్వోత్తరవురాణో శ్రీ వేబ్బటాచలమావాత్సే 
శ్రీనివాస వివాహవర్ణం నామ ఏకాదశళో9_ ధ్యాయః 


य + ఈ); 6 क 


351 


440 


441 


442 


443 


444 


445 


446 


176 


శ్రీభవిష్యోత్తరపురాణే, ఏకాదశో9_ధ్యాయః 


బుషులు నారాయణాజ్ఞను నౌదలదాల్సి తమ తపస్సుల కనుకూలమగు నరణ్యమున 
కేగిరి. లక్ష్మికరవీరపురమున కరిగెను. 440 


బ్రహ్మరుద్రాదిదేవతలును మౌనీంద్రులును మున్నగు మహాత్ము లందరు నా శ్రీనివాస 
కల్యాణ మహోత్సవమును నేత్రపర్వముగా ననుభవించి రాజాధిరాజసంపూజితుడగు 
శ్రీనివాసుని స్తుతించుచు తమ స్థానముల కేగిరి. 441 


దేవతలందరు నేగినపిమ్మట శ్రీనివాసు డగస్యాశ్రమమున కేగి నిరూపమాన భోగముల 
ననుభవించుచు నచ్చట నివసించెను. 442 


కల్యాణచరితముగలఅధ్యాయమును వినుటవలన కలుగు ఫలితము 
శతానందుడు - 
రాజా! వివాహ వర్ణనముగల యీ అధ్యాయమును వినినవారికి కలుగు నదృష్టమును 
విస్తారముగా తెలిపెదను వినుము. 443 


కోటి కన్యాదానములను చేయుటవలనను, భూదానమువలనను లభించు ఫల మీ 
యధ్యాయ (శవణమువలన లభించును. 444. 


శ్రీనివాసుని కల్యాణము నొనరించువారికా శ్రీనివాసుని యనుగ్రహమువలన 
కల్యాణములు చేకూరును. 445 


రాజా! ఇట్లు నీ కీ యధ్యాయఫలితమును తెలిపితిని. శ్రీనివాసుని కల్యాణ 
అధ్యాయమును వినినను వినుపించినను సకలకోరికలను బడయును. వినువా 
రందరకు శుభములు నిచ్చును. మంగళముల నొసంగునని శతానందుడు 
జనకమాహారాజున కీ చరితమును తెలిపెను. 446 


ఇది శ్రీ భవిష్యోత్తర వురాణమున శ్రీవేంకటాచల మావోత్యమున 
శ్రీనివాన వివావావర్థనమను పదునొకందవ అధ్యాయము 


जः 4 (2) 4 (र 


352 


176/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
అథ ८2.८5.52 ధ్యాయః 
శ్రీనివాసం ప్రతి వియన్నృపోదన్తజ్ఞాపక దూతాగమనమ్‌ 
¬ > 
జనకః - 


తతః కిమకరోత్క అప్పో రాజ్యే9_స్మిన్‌ పార్థసారధిః | 
తన్మమాచక్ష్వ విప్రేన్ట! యత్కృతం చక్రపాణినా ॥ 


శతానందః - 
ఏవం కాలే గతే తస్మిన్‌ షణ్మాసాశ్చ సమత్యయుః । 
నారాయణపురాద్దూతః ఆగతో వేజ్కటేశ్వరమ్‌ ॥ 
దూతం దృష్ట్వా9_ బ్దజాతా సా సువర్ణముఖరీజలే 1 
స్నాతుకామా౭_రవిన్హాక్షీ దూతం వచనమబ్రవీత్‌ ॥ 
వద్నావతీ :- 
కిమర్ధమాగతో దూత! కేన త్వం ప్రేషిత స్విహ । 
రాజ్ఞా వా రాజపుత్రేణ తొణ్జమానేన వా పునః ॥ 
పప్రచ్చ కుశలన్తబ్బు రాజ్ఞః తస్య పితుస్తథా । 
కుశలీ వర్తతే చార! జనకో జననీ మమ ॥ 
తొణ్జమాన్‌ రాజశార్జూలః కుశలీ వర్తతే బలీ । 
రాజ్ఞః ప్రకృతయః సర్వా వర్తన్తే క్షేమసంయుతాః ॥ 
ఇ ->-> “~ 
ఏవముక్త స్తదా దూతో దుఃఖసన్దిగ్ధలోచనః । 
ఉవాచ దీనయా వాచా రాజపుత్రీం నిదేశతః ॥ 
దూతః - 
కిం వదిష్యామి హే మాతః! పితుస్తే కాల ఆగతః । 
మరణాభిముఖో భూత్వా కిజ్బిజ్జీవసమన్వితః ॥ 


353 


177 


శ్రీభవిష్యోత్తరపురాణే, ద్వాదశో౭_ ధ్యాయః 


పండ్రెండవ అధ్యాయము 
శ్రీనివాసున కాకాశరాజ వృత్తాంతమును తెలుపుటకై దూత వచ్చుట 
జనకుడు :- 


శతానందా! పిమ్మట శ్రీనివాసు డీ రాజ్యమున నేమి యొనరించెనో యా చరితము 
నెలింగింపుమిని జనకమహారాజు ప్రశ్నించెను. 1 


శతానందుడు :- 
శతానందు డిట్లు చెప్పుట కారంభించెను. జనకమహారాజా! ఇట్లారుమాసములు 
గడచినంతనే నారాయణపురమునుండి శ్రీనివాసునివద్ద కొక దూత వచ్చెను2 


కమలోద్భవియును, పద్మనేత్రియునగు పద్మావతి సువర్ణముఖరీనదిలో స్నానము 


చేయగోరినదై దూతనుగాంచి 3 
వద్నావతి :- 

ఓయీ! నీ వెందులకు వచ్చితివి? నిన్నెవరు పంపిరి? రాజు పంపెనా? రాజపుత్రుడు 
పంపెనా? తొండమానుడు పంపెనా? 4 


నా తండ్రియగు నాకాశరాజు క్షేమమేకదా! నా తల్లియగు ధరణీదేవికి క్షేమమేకదా. 


పరాక్రమశాలియగు తొండమానుడు క్షేమముగ నున్నాడుకదా! రాజపరివార 


మంతయు కుశలముగ నున్నారుకదా! 6 
యని యడుగగా దూత కనులలో దీనత గోచరింప దైన్యమునుగొలుపు మాటలతో 
పద్మావతితో 7 
దూత :- 

అమ్మా! ఏమని తెలుపుదును? నీ తండ్రికి మరణ మాసన్న మైనది. మరణశయ్యపై 
నుండి కొద్ది ప్రాణముతో 8 

८ 
354 


177/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


త్వాం ద్రష్టుకామో రాజేన్టః శ్రీనివాసం సుహృద్యతమ్‌ । 
నయ శీఘ్రం పతిం భద్రే! రాజధానీం పితుస్తు తే ॥ 


సా౭_పి దూతవచః (శ్రుత్వా పపాత గతచేతనా । 
అగస్వభార్యా తాం బాలాం ఉత్ధాప్య కమలాలయామ్‌ ॥ 


శ్రీనివాసాన్తికం నిన్యే రాజపుత్రీం పితృప్రియామ్‌ । 
తద్వార్తామవదద్దేవీ శ్రీనివాసాయ విష్ణవే ॥ 
తచ్చుత్వా వాసుదేవస్తు రురోద నరసత్తమ! ॥ 


శ్రీలిలానః - 

అహో బత మహతృష్టం సమాప్తం మమ భామిని! । 
కిం కరోమి క్వ గచ్చామి? బ్రూహి త్వం పద్మసమృవే! ॥ 
ఇత్యేవముక్త్వా తాం దేవీం అబ్రవీత్‌ కుమృసమృవమ్‌ ॥ 


10 


11 


12 


వియన్నృపవిలోకనాయ అగస్యేన సహ శ్రీనివాసగమనమ్‌ 


శ్రీ భగఠాన్‌ - 
అగస్త్య మునిశార్జూల! గచ్చామి నగరం ప్రతి । 
పద్మావత్యా సహాద్యైవ సార్ధం వకులమాలయా ॥ 


ఇత్యుక్త్వా ప్రయయౌ రాజన్‌! భగవాన్‌ భక్తవత్సల: । 
అగస్వేనాపి సహితః 'త్వరయెవ మహర్షిణా ॥ 


ఆదిత్యే౭_స్తం గతే రాజన్‌! నగరద్వార మాగతః । 
పటప్రచ్చ ద్వారపాలాంశ్చ రాజక్షేమం సురేశ్వరః ॥ 


రాజమార్గే మహరాజ! భగవాన్‌ ప్రియయా సహ । 
అన్తర్నికేతనం ప్రాప్య రాజానం పృధివీపతే! ॥ 


355 


13 


14 


15 


16 


178 


శ్రీభవిష్యోత్తరపురాణే, ద్వాదశో9_ ధ్యాయః 


స్నేహితులతోగూడ శ్రీనివాసుని, నిన్ను చూడగోరుచున్నాడు. నీ భర్తయగు 
శ్రీనివాసుని నీ తండ్రి రాజధానికి త్వరితముగా గొనిపోవలయునిని తెలుపగా9 


పద్మావతి చేష్టలుడిగి భూమిపై పడిపోయెను. అగస్యుని భార్య పద్మావతిని లేవనెత్తి10 


తండ్రియందపార ప్రేమగల నా పద్మావతిని శ్రీనివాసునివద్దకు గొంపోయి 
శ్రీనివాసున కావార్త నెటింగించెను. శ్రీనివాసు డావార్తను వినినంతనే- 11 


శ్రీనిానుడు ~ 
అయ్యో! మన కెంతకష్టము సంభవించినది. ఏమి చేయుదును? ఎటకేగుదును? 
పద్మావతీ! నీవే తెల్పుమని దుఃఖించుచు నగస్యునితో 12 


శ్రీనివాసు డగస్తునితో కూడ నాకాశరాజును చూడనేగుట 
శ్రీభగలానుడు :- 
అగస్యమౌనీంద్రా! పద్మావతిని వకులమాలను తోడ్కొని నేనిపుడే ఆకాశరాజ 
నగరమున కేగెదనిని 13 


పలికి శ్రీనివాసుడతిరయమున నగస్తునితో గూడ 14 


సూర్యుడస్తాద్రికేగు తరుణమున నాకాశరాజపుర ద్వారమును సమీపించి 
ద్వారపాలురను రాజుయొక్క క్షేమసమాచారము నడిగెను. 15 


వెంటనే రాజమార్గముగా పద్మావతితో గూడ లోపలిగ్భహమున కలిగి ఆయాసపడుచు 
16 


356 


178/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


శయానం దర్శయామాస వినిఃశ్వాససమన్వితమ్‌ । 
పపాతా స్య మహారాజ! కాయే కమలలోచనః ॥ 17 


మరణోద్యుక్తం వియన్ఫపముద్దిశ్య శ్రీనివాసాదికృత నిర్వేదనమ్‌ 
ముఖే ముఖం వినిక్షిప్య ०९०९०) లలాటకే । 
ఉదరే చోదరం బద్ధ్వా నేత్రం నేత్రే సమర్పయత్‌ ॥ 
అజ్ఞసజ్ఞం దదౌ తస్య శ్వశురస్య మహాత్మనః ॥ 18 


హా తాత! నాథ! క్వ గతోల సి చత్వం । 
సన్యజ్య దేహం స్వసుతం స్వపుత్రీమ్‌। 
స్వభాతరం సూక్ష్మమతిం సరాష్ట్రకం । 


రాజ్యం త్వదీయం క్వ విసృజ్య గచ్చసి? ॥ 19 

మాతాపితృవిహీనానాం అస్మాకం జనకో భవాన్‌ । 

కథం పశ్యామి నేత్రాభ్యాం త్వన్ముఖామ్భోజు ముత్తమమ్‌ ॥ 20 

७०८० సుతాం రాజన్‌! రుదంతీం తనయం తథా । 

వసుదానం శిశుం రాజన్‌! పితృహీనజ్బ మాం నృప! ॥ 21 

కగస్తాతా త్వాం వినా రాజన్‌ ! అస్మాకన్తు భవిష్యతి । 

అనాథాన్‌ నాథ! నః పాహి ప్రజాః పాహి ప్రజాపతే! ॥ 22 

ప్రలపన్‌ పునరప్యాహ లోకానిజ్ఞం విడమ్సయన్‌ । 

“కలేవరం కథం దాసా మ్యగ్నయే లోకమోహనమ్‌ ॥ 23 

ఏతదర్థం స్వపుత్రీం మే దత్త్వా మృతిమవాష్యుసి । 

శ్రీనివాస! న గచ్చే తి పూర్వమేవ త్వయోదితమ్‌ ॥ 24 

ఉక్తం హితం మయా తాత! న (శ్రుతం తే మహీపతే! । 

న తృప్తం నేత్రయుగళం దృష్ట్వా త్వన్ముఖపజ్మజమ్‌ ॥ 25 
357 


179 


శ్రీభవిష్యోత్తరపురాణే, ద్వాదశో9_ ధ్యాయః 


పండుకొనియున్న రాజును గాంచినంతనే యాతనిపైబడి 17 


చనిపోవుటకు సిద్ధముగానున్న 
ఆకాశరాజును గూర్చి శ్రీనివాసాదులు దుఖించుట 
ముఖము పై ముఖమునుంచి ఫాలతలముపై తన ఫాలమునుంచి, రాజుగర్భముపై 
తన గర్భమునుంచి, రాజు కనులతో తన కనులను కలిపి యిట్లు మహాత్ముడగు 
మామగారికి తన యంగసంశ్లేషమును ప్రసాదించి 18 
నాయనా! రాజా! నీ పుత్రుడనగు వసుదానుని, నీ పుత్రికయగు పద్మావతిని 
మహాధీశాలి యగు నీ సోదరుని, రాష్ట్రములతో గూడిన రాజ్యమును, నీ శరీరమును 
విడచి యెచ్చటి కేగుచున్నావు? 19 


తల్లిదండ్రులులేని మాకు నీవే తండ్రివి. ఈ నేత్రములతో నీ ముఖపద్మమునిక 
నెట్లు గాంతును. 20 


రాజా! విలపించుచున్న నీ పుత్రికను, బాలుడగు వసుదానుని, తండ్రిలేని నన్ను 
లేవనెత్తుము. 21 


న్‌వు తప్ప మాకు సంరక్షకు లెవరు కాగలరు? దిక్కులేని మమ్ములను రక్షింపుము, 
ప్రజలను కాపాడుము. 22 


ఇట్లు పలువిధముల విలపించుచు సామాన్య మానవునివలె లోకుల ననుకరించుచు 
మరల రాజా! సుందరమగు నీ కళేబరము నెట్టులగ్నిహోత్రునకర్పింతును? 23 


నీ విట్లు మరణింతువనియా నీ పుత్రికను నా కప్పగించితివి? “శ్రీనివాసా! నీవు 


నన్నువదలి 23८8९28९ ९8९) చెప్పినను 24 

నీ హితవును నే నాలకింపనైతిని. నీ ముఖపద్మము నెంతచూచినను నా కనులకు 

తృప్తి కలుగుటలేదు. 25 
358 


179/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


తొణ్బమాన్‌ మజ్దలాధీశో వసుధాయాం మహామతే! । 
కా గతిర్మమ రాజేన! కా వార్తా క్వ భవిష్యతి? ॥ 


విలోకయ మహారాజ! మాజ్బు పద్మావతీం తథా । 
మునిః - 
“జ్లావూతాలి యం సమాయాతః పద్మావత్యా సమన్వితః Il 


బహిర్గచ్చ పురేవ త్వం సమానయనకారణాత్‌! 
భోజనం దీయతాం తస్య! జామాతుః పరితోషకమ్‌ ॥ 


గజానశ్వాన్‌ మహారాజ! వస్తాణీచ్చతి తే సుతః । 
తాం దదస్వ మహారాజ! ప్రీతయే మధుఘాతినః ॥ 


ఇత్యగస్యేన వై రాజ్ఞి! బోధితే౭_ప్య ప్రబోధిని । 
విలలాప మహారాజ! భగవాన్‌ లౌకికై స్సమః ॥ 


తదద్భుతం కర్మ చకార దేవో విడమ్సయన్‌ సర్వజనం జగత్పతి: । 
యథా కురూణాం రణరజ్గమధ్యే కర్ణే హతే ధర్మరాజశ్చకార ॥ 


ఏవం రుదతి గోవిన్లే రాజాల_ 9 కాశశ్వసన్‌ నృప! । 
కిజ్బిత్సంజ్ఞాయుతో భూత్వా వాసుదేవ మభాషత ॥ 


రాజా - 
పుత్రం సభ్రాతరం త్రాహి శ్రీనివాస! నిరామయ! । 
ఇత్యుక్త్వా భూపతీ రాజన్‌! కరే కృష్ణస్య తౌ దదౌ ॥ 


భార్యాం సన్దేశయామాస స్వలోకగమనాయ చ । 
ఇత్యాదిశ్య త్యజన్‌ ప్రాణాన్‌ సత్యలోకం జనాధిపః ॥ 


దివ్యం విమానమారూఢో జగామ స నృపోత్తమః | 
సా౭_పి తేన జగామాశు ధరణీ రాజసత్తమ! ॥ 
359 


26 


97 


28 


29 


30 


39 


33 


34 


35 


180 


శ్రీభవిష్యోత్తరపురాణే, ద్వాదశో౭_ ధ్యాయః 


తొండమానుడే భూమండలమున కధికారి యగును. నా గతియేమి? నా 
ప్రఖ్యాతియేమి? 26 


మహారాజా! పద్మావతిని నన్నును గాంచుమనని బిట్టుగా రోదింప నారంభించెను. 
అంతనగస్త్యుడును రాజు నుద్దేశించి “రాజా! పద్మావతితో నీ యల్లుడు 
వచ్చియున్నాడు. నీవు వారిని తోడ్తెచ్చుటకు 27 


నగర బహిర్వారమున కేగవలెను. ఆతనిని తోడ్కొనివచ్చి యాతనికి ప్రియమగు 
భోజనమును, కానుకల నీయవలయును. 28 


పుత్రతుల్యుడగు నీ యల్లుని ప్రీతికై యాతడు కోరిన విధమున నేనుగులను, 
గుజ్బములను, వస్త్రముల నొసంగుమనని 29 


ఇట్లు లేపినను రాజు లేవకుండుటచే శ్రీనివాసుడు సామాన్య మానవులవలె 
విలపింప సాగాను. 30 


కౌరవయుద్ధమున కర్ణుడు చనిపోయినంతనే ధర్మజు డేడ్చినట్లు శ్రీనివాసు డట్లు 
సామాన్య మానవునివలె నద్భుతముగా నాచరించెను. 31 
ఇట్లు శ్రీనివాసు డేడ్చుచుండగా నాకాశరాజు కొంచె మూపిరిని విడచుచు కొంచెము 
తెలివితెచ్చుకొని శ్రీనివాసునితో - 82 
శ్రీనివాసా! దురితదూరా! నా తమ్మునితో కూడ నా పుత్రుని కాపాడుమని శ్రీనివాసుని 
చేతిలో వారిరువుర సప్పగించెను. 33 
భార్యయగు ధరణీదేవితో తనతో తాను జనుచున్నలోకమునకు వచ్చుట కాజ్ఞనొసంగి 
ప్రాణములను విడచి 34 
దివ్యమైన విమానముపై సత్యలోకమున కేగెను. ఆతనితో భార్యయగు ధరణీ దేవియు 
వెడలిపోయెను. 85 


360 


180/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


మృతాయ వియన్నృపాయ వసుదాన కృత చరమకృత్యక్రమః 


తతశ్చితాం సమారోప్య రాజానం సపరిగ్రహమ్‌ । 
వసిష్టో గౌతమో౭_ త్రిశ్చ భరద్వాజో౩_తివిశ్రుతః ॥ 


వహనో రాజశార్దూల! శ్రీనివాసప్రియం నృప! । 
జుహువురహ్మమేధేన మనైైశ్చ విధిపూర్వకమ్‌ ॥ 
తతః కృతాని సర్వాణి ప్రేతకార్యాణి భూపతేః । 
షోడశే దివసే ప్రాప్తే మాసికాన్యకరోత్సుతః ॥ 


నిమన్రితాశ్చారుపుణ్యాః బ్రాహ్మణాః వేదపారగాః । 
కశ్యపో౭._ త్రిర్భరద్వాజో విశ్వామిత్రోల థ గౌతమః ॥ 


వామదేవః పులస్తో౭_ क వాల్మీకిర్వసుధాధిప! 1 
జమదగ్నిర్భృగుశ్రీమాన్‌ సనన్దశ్చ పరాశరః ॥ 


యాజ్ఞవల్యశ్చ జాబాలిః శునశ్ళేపోల థ ८०८६०९६ । 
ఏతే మహర్షయో రాజన్‌! రాజార్ధే బ్రాహ్మణోత్తమాః ॥ 


అభుజ్ఞాతన్నసారజ్బా వసుదాననిమన్తితాః | 
సమాప్య సర్వకార్యాణి హరిః స్వస్థానమా్రితః ॥ 
పద్మావతీం పురస్కృత్య పురాణపురుషోత్తమః । 
అగస్యాలయమాసాద్య సుఖమాస్త సురేశ్వరః 11 


తొబ్బమానవసుదానయోః రాజ్యముద్దిశ్య కలహ ప్రవృత్తిః 


మృతే రాజ్ఞి! గతే కృష్ణే కలహః ప్రత్యపద్యత । 
తొణ్బమాన్‌ నృపతేస్తస్య విష్వక్సేనస్య భూమిప! ॥ 
తొణ్బమానః = 

జ్యేష్టే మృతే కనిష్టస్య రాజ్య మేత ద్విదో విదుః । 
పరమృరార్ణితం హీత్రి తొణ్జమానబ్రవీత్సుతమ్‌ ॥ 


361 


36 


37 


38 


39 


40 


41 


42 


43 


44 


45 


181 


శ్రీభవిష్యోత్తరపురాణే, ద్వాదశో9_ ధ్యాయః 


చనిపోయిన ఆకాశరాజునకు వసుదాను డంత్యక్రియల నొనర్చుట 
అనంతరము వసిష్టుడు గౌతముడు అత్రిమహాముని, భరద్వాజుడు 86 


శ్రీనివాసుని కిష్టుడగు నాకాశరాజ మృతదేహమును మోసికొనిపోయి చితిపై నుంచి 
బ్రహ్మమేధ సంస్మారముతోను మంత్రములతోను దహన సంస్కార మొనరించిరి. 37 


ఆటుపిమ్మట (ప్రేతకర్మలనన్నిటి నాచరించి పదునారవ దినమున వసుదానుడు 
మాసికముల నొనర్చను. 38 


పవిత్రులును వేదము నాసాంతమభ్యసించిన బ్రాహ్మణులు పిలిపించబడిరి. 
కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు. 89 


వామదేముడు, పులస్యుడు, వాల్మీకి, జమదగ్ని భృగువు, సనందనుడు, పరాశరుడు,40 


యాజ్ఞవల్యుడు జాబాలి శునఃశేపుడు కాహలుడు నను నీమహర్షుజులనుకూడ 
(శ్రాద్ధభోక్తలుగా నాహ్వానించిరి. 41 


వారందరును వసుదానునిచే నాహ్వానింపబడి రుచ్యమగు భోజనమును భుజించిరి. 
శ్రీనివాసుడన్ని పనులను పూర్తిగావించి 42 


పద్మావతితో గూడ స్వస్థానమగు నగస్యాశ్రమమునకేగి సుఖముగా నుండెను. 48 


తొండమానునకును,వసుదానునకును 
రాజ్యమునకై కలహము సంభవించుట 
రాజు చనిపోయినంతనే “పెద్దవాడు చనిపోయినంతనే చిన్నవానికే రాజ్యము 
ప్రాప్తించునని రాజ్యమొకరినుండి యొకరికి పరంపరగా సంక్రమింపవలయునని 
ధర్మజ్ఞులు తెలుపుదురు గాన నాకే యీ రాజ్యము రావలయునిని తొండమానుడును, 
44,45 
362 


181/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
వనుదానః :- 
పరాక్రమ్యార్దితం రాజ్యం పిత్రా మమ నృపోత్తమ! । 
మమైవ స్యాదిదం హీతి తొబ్బమానం సుతో౭_బ్రవీత్‌ ॥ 


ఏవం వివాదమాపన్నా తొబ్బమాన్నృపపుత్రకౌ । 
రాజశార్దూల రాజ్యార్థం ఉభావపి మహాబలౌ ॥ 


అన్తరం घः తౌ యుద్ధే యస్య జయో భవేత్‌ । 
తస్య రాజ్యమిదం సర్వం అన్యథా? ధో వ్రజే దితి ॥ 


కృత్వా సమయమారబ్దా సజ్గ్ఞరం జయకాంక్షిణా ! । 
నానాదేశకిరాతాంశ్చ క్షత్తియాన్‌ యుద్దదుర్మదాన్‌ ॥ 
८ 


ఆవాహయచ్చ రాజేన్ట! తొణ్జమాన్‌ యుద్ధదుర్మదః । 
అక్షౌహిణీద్వయం తేన సైన్యం సమ్బాదితం నృప! ॥ 


తావద్రాజకుమారేణ మిలితం సైన్యమక్షయమ్‌ । 
నారాయణపురప్రాన్తే దక్షిణే రణమేదినీ ॥ 


46 


47 


48 


49 


50 


51 


సాహ్యాశయా శ్రీనివాసం ప్రతి తొబ్బమాన్‌ వసుదానాగమనమ్‌ 


కృత్వా సాహ్యాశయా రాజన్‌! తొణ్బమాన్‌ రాజనన్దనౌ I 
సమ్రాప్తా వాసుదేవస్య చరణా శరణం గతౌ ॥ 


తావాగతౌ రాజకుమారరాజౌ దృష్ట్వా౭_తివేగేన స చాలిలిజ్ఞ । 


59 


సమాప్య ७७१९० పి చ రత్నపీఠం ప్రీత్యాల_తిహృష్ణో వచనం బభాషే ॥58 


శ్రీనిలాసః :- 

కిమర్ధమాగమస్తాత! తన్మమాచక్ష్వ భూమిప! । 

శ్రీనివాసవచః [శ్రుత్వా స్యాలకస్తమభాషత ॥ 
363 


54 


182 


శ్రీభవిష్యోత్తరపురాణే, ద్వాదశో9_ ధ్యాయః 
వనుదానుడు :- 
“నా తండ్రి తన పరాక్రమముచే శత్రువులను జయించి సంపాదించిన రాజ్య 
మగుటచే నాకే యీ రాజ్యము సంక్రమింపవలెనిని వసుదానుడును 46 


రాజ్యమునకై బలాధ్యులగు నా యిరువురును వివాద పడసాగిరి. 47 


తుదకెవరు యుద్ధమున జయింతురో వారికే యీ రాజ్యము సంక్రమించుననియు 
నపజయమును పొందినవారు దాసులు కావలయుననియు షరతు పెట్టుకొని48 


ఇరువురును జయమునే కోరుచు యుద్ధమునకు సన్నద్దులైరి. అనేక దేశముల 
నుండి కిరాతులను, యుద్దమునందు దురహంకారముగల 49 


తొండమానుడు పిలిపించెను. తాను స్వయముగా రెండక్షాహిణుల (ఒకొ, క్క 
ఆక్షౌహిణికిని-21,870 ఏనుగులు, 65610 గుజ్జిములును, 109850 
కాల్చ్బలములును, గల సేనయుండును) సేనను సమకూర్చుకొనెను. 50 


రాజకుమారుడగు వసుదానునకట్లే పెక్కు సైన్యము సమకూరెను. నారాయణపుర 
సమీపమున దక్షిణపు దిక్కున రణరంగము 51 


శ్రీనివాసునిసహాయము కోరుటకై తొండమానుడు వసుదానుడువచ్చుట. 
నేర్చరచుకొని శ్రీనివాసుని తమకు సహాయముగా నుండుమని ప్రార్థించుటకై 
యిరువురును శ్రీనివాసుని పాదపద్మములయందు శరణుజోొచ్చిరి. 52 


శ్రీనివాసుడు వీరిరువురను గాంచి వెంటనే లేచి యాలింగన మొనర్చుకొని కుశల 
ప్రశ్నలనాచరించి, రత్నసింహాసనముల నొసంగి మిక్కిలి సంతసించుచు 58 


శ్రీనితాసుడు :- 
“నాయనా! వసుదానా! మీరెందులకు వచ్చితిరో నా కెటింగింపు”ని యడిగెను. 
అంత బావమరదియగు వసుదానుడు 54 


364 


182/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
స్యాలకః - 
యుద్ధం ప్రసక్తం గోవిన్ద! కనిష్టజనకేన మే । 
రాజ్యార్థం మమ సాహాయ్యం కురు వారిజలోచన! ॥ 55 
బాలో౭_స్మి పితృహీనో9_ హం అసహాయో౭_స్మి దేవరాట్‌! । 
స్యాలకస్య వచః (శ్రుత్వా రాజా తం వాక్యమబ్రవీత్‌ ॥ 56 
రాజా :- 
శ్రీనివాసారవిన్దాక్ష! కురు కార్యం పురః స్థితః । 
శ్రీలిలానః - 
ఏకోల_ హం కస్య సాహాయ్యం కరిష్యే నృపసత్తమ! । 
తమేవముక్వా భగవాన్‌ అన్తర్భవనమభ్యగాత్‌ ॥ ర్‌7 


పద్మావత్యుక్యా వసుదానసాహ్యకరణాయ శ్రీనివాసాగమనమ్‌ 


పద్మావతీం విశాలాక్షీం పద్మనాభో౭_ భ్యభాషత । 
శ్రీనిలాసః :- 
కల్యాణీ! కార్యమాపన్నం మహతృష్టతరం మమ ॥ 58 


తవ భ్రాతా వరారోహే! కనిష్టజనకస్తవ । 
రాజ్యార్థం కలహం కృత్వా మమ సాహాయ్యకాంక్షిణా Il 59 


ఛిన్టి సన్దేహమధునా కస్య సాహ్యం విధీయతామ్‌ । 
నియోజయస్వ మాం దేవి! యుక్తమాలోచ్య విస్తరాత్‌ ॥ 60 


పద్నావతీ :- 

ధర్మాధర్మౌ మనుష్యాణాం సర్వదా సంస్థితౌ హరే! । 

ధర్మమేవ ప్రశంసన్తి సర్వదా బ్రహ్మవాదినః ॥ 61 
ధర్మ ఏవ త్వయా కార్యో ధర్మాధారో భవానిహ । 


365 


183 


శ్రీభవిష్యోత్తరపురాణే, ద్వాదశో9_ ధ్యాయః 


స్యాలకుడు వ్‌ 
“గోవిందా! నా పినతం(డితో రాజ్యవరిపాలనావిషయమున యుద్దము 
సంభవించినది, నాకు నీవు సహాయము నొనరింపవలెను. ర్‌ర్‌ 


బాలుడను, తండ(డిలేనివాడను, సహాయము లేనివాడన”ని ప్రార్థింపగా 
తొండమానుడు - 


రాజు ;- 

శ్రీనివాసా! పద్మపత్రేక్షణా! నాకు సహాయముగా నిలచి నన్ను గెలిపించు మనికోరెను. 
వారిరువురి ప్రార్థన నాలకించి శ్రీనివాసుడు నేను వంటరివాడనుకదా! నేనెవరికి 
సహాయపడగలనిని పలికి అంతఃపురమున కేగెను. 57 


పద్మావతికోరికపై వసుదానునకు 
సహాయమొనరించుటకు శ్రీనివాసుడు వచ్చుట. 
శ్రీనిలాసుడు :- 
ఆచ్చట పద్మావతిని గాంచి “దేవీ! చాల కష్టసమస్యవచ్చినది. 58 


నీ సోదరుడును, నీ పినతండ్రియు రాజ్యమునకై తగవులాడి నన్ను సహాయము 
కోరుచున్నారు. 59 


నేనెవరికి సహాయమొనరింపవలెనో నీవు रुत తగునట్లాలోచించి నా 
సందేహమును బాపి నన్ను నియోగింపుముని యడిగెను. 60 


పద్మావతి ;- 
శ్రీమన్నారాయణా | ధర్మాధర్మములు రెండు నెల్ల వేళలయందును మనుష్యుల 
ననుసరించియే యుండును. ప్రాజ్ఞులందరును ధర్మమునే స్తుతింతురు. 61 


నీవు ధర్మమార్గమున కవలంబమైనవాడవు. బాలుడును. తలిదండ్రులు లేని వాడును, 
దుర్చలుడునగు 62 


366 


183/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
బాలకః పితృహీనశ్చ మాతృహీనో9_ ధనః కృశః ॥ 


తస్యాపి రక్షణం పుణ్యం పురాణపురుషోత్తమ! । 
స రాజా బహువిత్తాధ్యో రాజ్యకాంక్షీ పితుర్మమ ॥ 


ఏవ సర్వధర్శజ్ఞః తొణ్బమాన్‌ నృపసత్తమః । 


స 
సర్వధర్మస్య వై తత్వం ఆలోచయితుమర్హత్రి ॥ 


పద్మావతీవచః శ్రుత్వా స్యాలకస్యైవ సాహ్యకృత్‌ । 
తొబ్బమాన్నృపతేర్దివ్యే శజ్ఞచక్రే దదౌ హరిః ॥ 


ఉచ్చైఃశవం స్సమజ్చాశ్వం సమారుహ్య ఖగధ్వజః । 
జగామ యుద్ధకుశలః స్యాలకేనాథ సజ్ఞతః ॥ 


శ్రీనివాసతొబ్బమాన్‌వసుదానయుద్ధ ప్రకారః 
చైత్రశుక్షత్రయోదశ్యాం యుద్ధం పరమదారుణమ్‌ । 
కురూణాం పాణ్ణవానాజ్బ యథా యుద్దం ९० భవత్‌ ॥ 


రణస్తమ్మే మహాఘోరే హతే పశుగణే తతః । 
శూరాణాం రణధీరాణాం సమ్మర్దస్తు బభౌతదా॥। 


సింహనాదః శంఖనాదః తథా దుందుభినిఃస్వనః। 
శస్తాణామస్త్రముఖ్యానాం గజానాణ్బ మహాస్వనః ॥ 


హయానాం వృషభాణాజ్బా రథానాజ్బా పరస్పరమ్‌। 
పద్మగ్భధ్రవ్యూహకారీ తయోర్మధ్యే జగత్పతిః ॥ 


రరాజ భగవాన్‌ సాక్షాత్‌ రణమణ్దలమభ్యగాత్‌ | 
విష్వక్సేన స్తోణ్హమానం దశభి స్సాయకైః నృప! ॥ 


367 


62 


63 


64 


65 


66 


67 


68 


69 


70 


71 


184 


శ్రీభవిష్యోత్తరపురాణే, ద్వాదశో9_ ధ్యాయః 


వసుదానుని రక్షించుటయే స్‌ ధర్మము. రాజగు తొండమానుడు చాల ధనవంతుడైనను 
నా తండ్రి రాజ్యమును కోరుచున్నాడు. 63 


ఆతడే సర్వధర్మముల నెలీంగినవాడు. ఆతడే సకలధర్మముల సారము నాలోచింప 
సమర్షుడిని 64 


పద్మావతి తెలుపగా శ్రీనివాసుడు వసుదానునికే సహాయము నొనరింపగోరి 
తొందమానునకు శంఖచక్రముల నొసంగి 65 


ఉచ్చైశ్రవసమను దేవేంద్రుని గుజ్బమువంటి గరుత్మంతునెక్కి బావమరదిని తోడ్మొని 
యుద్ధమున నేర్చరియె వెడలెను. 66 


శ్రీనివాసతొండమాను వసుదానుల యుద్దమును వర్ణించుట. 
కురుపాండవుల యుద్దమువలె తొండమాన్‌ వసుదానుల యుద్దము చైత్ర శుక్ల 
త్రయోదశి దినమున మహా భయంకరముగా జరిగెను. 67 


అతిభయంకరమగు నా సమరమున గుజ్జములు యేనుగులు మొదలగు పశుజాతి 
నశింపగా యుద్ధమున ధైర్యసాహసములుగల వీరుల యుద్రేకము హెచ్చెను. 68 


సింహనాదము, శంఖధ్వనియు, దుందుభిఘోషలును, ధనుష్టంకారములును, 
యేనుగుల ఘీంకారములును 69 


గుజ్జముల హేషలును, వృషభరాజముల (ఎద్దుల) అంకెలును, రథచక్రచంక్రమణము 
లను మిన్ను ముట్టను సేనను పద్మప్యూహముగను, గరుడ ప్యూహముగనుసన్ని 
ఆ వ్యూహముల మధ్యమున 70 


తాను విరాజిల్లుచు శ్రీనివాసుడు యుద్ధరంగమునకు విచ్చేసెను. విష్వక్సేనుడు 
(వసుదానుడు) తొండమానుని పది బాణములతో నొప్పించెను. 71 


368 


184/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


తాడయామాస రాజేన్టం అర్ధచస్చైరజిహ్మగై 72 1 
శ్రీనివాసస్తోబమానం రాజపుత్రో9_తిబాలకః ॥ 72 
ముద్‌ 


శరాణాం పజ్బసాహస్ర్యా శ్రీనివాసబ్బు వక్షసి । 
తాడయామస వేగేన సర్వాన్‌ విస్మాపయన్‌ జనాన్‌ ॥ 73 


తొబ్బమానో౭_పి రాజర్షిః విష్వక్సేనబ్బు మాధవమ్‌ । 
వాసుదేవో రాజపుత్రం బాణైర్దశభిరేవ చ ॥ 74 


జఘాన తరసా బాలం తదద్భుతమివాభవత్‌ । 
చతుర్భిశ్చతురో వాహాన్‌ బాణేనైకేన సారథిమ్‌ ॥ 
ఛత్రమేకేన రాజేన్ణ! రథం పజ్చోషుభిస్తథా ॥ 75 


రథాదవప్తుత్య మహానుభావః స రాజపుత్రస్రిదళబ్బు చక్రమ్‌ । 
చిక్షేప కృష్ణే చ హయోత్తమే చ వక్షః స్థలే వాసవవజకల్పమ్‌ ॥ 76 


రణరజ్లే మూర్చితం శ్రీనివాసం దృష్ట్వా పద్మావత్యనుశోచనమ్‌ 
తేనాతివిద్దో నిపపాత భూమౌ చక్రేణ చక్రాజ్మితబాహుదబ్జః । 
శేషాచలేశో రణరబ్గగామీ మనుష్యభావేన విడమృయజ్యునాన్‌ ॥ 77 


మూర్భాముపాగమ్య హయోత్తమాద్ధరిః యథా మనుష్యో రణరజ్ఞమధ్యతః । 
తథా హ్యాసౌ దేవగణస్య మధ్యే సవిస్మయోత్ఫుల్లవిలో చనస్య ॥ 78 


తదా ప్రాకారమారూధా రాజపుత్రీ హరిప్రియా । 


అగస్యమటబ్రవీద్రాజన్‌! చక్రపాణేర్నిపాతనమ్‌ ॥ 79 

వద్నావతీ :- 

అగస్త్య! పశ్య గోవిన్దం పతితం రణమణ్జలే 1 

అవస్థాకిమియం (ప్రాప్తా రణే కృష్ణేన దృశ్యతామ్‌ ॥ 80 
369 


185 


శ్రీభవిష్యోత్తరపురాణే, ద్వాదశో9_ ధ్యాయః 


శ్రీనివాసుడు సర్పములవంటి యర్ధచంద్రాకృతిగనుండు సూటిగానేగు బాణములతో 
తొండమానుని నొప్పించెను. 72 


తొండమానుని పుత్రుడయిదువేల బాణములతో చూచువా రాశ్చర్యపడునటుల 
శ్రీనివాసుని వక్షస్థలమునవేసెను. 78 


తొండమానుడును విష్వక్సేనుని శ్రీనివాసుని బాణములచే నొప్పించెను. శ్రీనివాసు 
డంతట పదిబాణములతో రాజపుత్రు 74 


నత్యాశ్చర్యము కలుగునట్లు కొట్టెను నాల్గుబాణములతో నాల్గు గుజ్జములను, 
ఒకబాణముతో సారధిని, ఒక బాణముతో గొడుగును నైదుబాణములతో 
రథమునుకొట్టను. 


అంతట నా తొండమానుడు రథమునుండి దిగి గుజ్జముమీదను, శ్రీనివాసుని 
వక్షస్థలమునను, దేవేంద్రుని వజమువలె దృఢమైన మూడంచులుగల చక్రమును 
విసరెను. 76 
యుద్ధరంగమున మూర్చనుజెందియున్న 
శ్రీనివాసుని గాంచి పద్మావతి దుఃఖించుట 
రంగస్థలముననున్న శ్రీనివాసుడా చక్రము భుజమూలమున తగిలినంతనే సామాన్య 
మనుష్యునివలెనే చూచువారికి భ్రమను గొల్పుచు. 77 


యుద్ధరంగ మధ్యనుండిన మనుష్యు డాయుధముచే నొప్పింపబడి మూర్భనొందునట్లే 
తానును మూర్చనొంది గుజ్జమునుండి భూమిపై నొరగిపోయెను. దేవత లందరు 


నాశ్చర్యముచే చూడసాగిరి. 78 

శ్రీనివాసుని ప్రియురాలగు పద్మావతి ప్రాకారముపైనుండి శ్రీనివాసుడు నేల పై 

నొరుగుటను గాంచి యగస్తునితో 79 

వద్నావతి :- 

“అగస్యా! యుద్ధరంగమున పడియున్న శ్రీనివాసుని గాంచుము. అందరు 

చూచుచుండగా శ్రీనివాసున కిట్టి యవస్థ కలిగినదికదా! 80 
370 


185/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
మూర్చాం గతో వా కిమయం మనో మే భ్రమతౌ మునే! । 
కిమత్ర కార్యం యోగీ! తన్మమాచక్ష్వ కుమృజ! ॥ 


పద్మావతీవచః (శ్రుత్వా పద్మనాభజ్బు సంస్మరన్‌ । 
ఉవాచ వచనం శ్లాఘ్యం రాజన్‌! కాలోచితం మునిః ॥ 


8628 ;- 
దేశకాలావతిక్రమ్య యః కర్మ కురుతే నరః । 
నస గచ్చేత్మర్మఫలం న సుఖం విన్షతే నరః ॥ 
సర్వే స్వకార్యే నిపుణాః పరకార్యే న కశ్చన। 
నాలోకయతి కో వా౭_పి త్వత్సతిం పతితం రణే॥ 
క్షత్రియాణాం శరీరాణి రణరజ్ఞగతాని చ । 
వికసత్సజ్ఞరోత్సాహ కౌతుకాన్యుత్తరోత్తరమ్‌ ॥ 
జీవన్తి కుసుమాయనే! సజీవాని సతాం ప్రియే! । 
నిరీవాని తు తాన్యేవ వీకతే నెవ కశ్చన ॥ 

జ ఇ రా 
అజీవమేవ శూరేభ్యః కార్యం గృహ్యేత రాజభఖిః । 


తస్మాత్త్వద్వల్లభదశాం న కో9_ప్యత్రానుశోచతి॥ 


తస్మాత్త్వమస్య భద్రేచ్చుః నివర్తయ పతిం రణాత్‌ । 
స్రీణాన్తు పరమో ధర్మః పతిభక్తిః పతిప్రియే! ॥ 


భద్రం తే భ్రాతురేవ స్యాత్‌ కనిష్టపితురేవ వా। 
ఏవం మత్వా మాహాభాగే! కురు త్వం త్వత్సతేర్షితమ్‌ 11 


371 


81 


82 


83 


84 


85 


86 


87 


88 


89 


186 


శ్రీభవిష్యోత్తరపురాణే, ద్వాదశో౭_ ధ్యాయః 


శ్రీనివాసుడు మూర్భనందెనా? లేక నాకు భ్రమ కలుగుచున్నదా? ఈ సమయమున 
నేనేమి చేయవలెనో దానిన నా కెటింగింపుమిని యడుగగా 81 


నగస్యుడు పద్మావతి మాటలను విని శ్రీనివాసుని తలంచి యా సమయమునకు 


తగినట్లు. 82 
86225282 :- 

దేశమును, కాలమును లక్ష్యపెట్టక పనిచేయు మనుజునకా పని ఫలితము 
నీయజాలదు. సుఖమునులభింపదు 83 


ప్రతి మనుజుడును తన పనులను నిర్వహింప జాలియున్నాడు. ఇతరుల పనులలో 
నెవరును నేర్పరులు కాజాలరు. రణరంగమున పడియున్న నీ భర్త నెవరును 
చూడరు. 84 


యుద్ధరంగమున ప్రవేశించిన క్షత్రియుల శరీరము లితోధికముగ యుద్దొత్సాహ 
మును కలిగించునవై యుండును. 85 


ప్రాణముతోనున్న క్షత్రియుల శరీరములు వికసించిన 2929९०22 నాకర్షకములై 
యుండును. సజీవములైనచో ప్రియకరములై నవే.ప్రాణము పోయినంతనే యా 
శరీరములే యే మనుజులును కనులతో గాంచజాల నట్లుండును. 86 


రాజులు పరాక్రమశాలురు. జీవించి యుండగనే తమ పనులను సాధింప 
జేసికొనవలెను. కావున నీ పతి పొందిన దశ నెవరును విచారింపకున్నారు. 87 


కావున నీవు నీ భర్తకు మేలుకోరుచున్నదానవై యాతనిని యుద్ధరంగము నుండి 
మళ్ళించుము. స్త్రీలకు భర్తయం దత్యంత భక్తికలిగి యుండుటయే ప్రధానధర్మము. 


నీ సోదరునకు మేలైన నగుగాక. నీ పినతండ్రికిమేలైన నగుగాకయని తలంచి 
నీవు నీ భర్తకు మేలు నొనగూర్చుకొనుము. 89 


37 


186/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
మనసో మమ కల్యాణి! సన్గియత్నః ప్రశస్యతే । 
తావుభౌ రాజ్యకర్తారౌ పితాపుత్రౌ న సంశయః ॥ 
ఇత్యుక్తా మునినా తేన రాజపుత్రీ సముత్ధితా । 
ప్రాకారాన్మునినా సార్ధం సజ్రామధరణీం యయో ॥ 
ఆన్లోలికాం మహారాజ! హేమదణ్దవిభూషితామ్‌ । 
ఆరుహ్య రాజతనయా శ్రీనివాసపరాయణా ॥ 
గరుడధ్వజమాలోక్య పతితం పృథివీతలే । 
రణాగ్రే స్వపతిం కృష్ణం శ్రీనివాసం సురేశ్వరమ్‌ ॥ 


సఖడ్గం వర్మసహితం సముత్తాష్య రణాబ్గణే I 
సశీతలోదకామోదైః వ్యజనైః సాధ్వమార్దయత్‌ ॥ 


90 


91 


92 


93 


94 


కుపితం శ్రీనివాసం ప్రత్యగస్యకృతపద్మావత్యాశయజ్ఞాపనమ్‌ 


పద్మావత్యబ్రవీచ్చాపి శోచస్తీ తం పతివ్రతా । 
వద్నావతీ :- 

ఉత్తిష్ట రణభూమ్యాస్త్వం త్యక్త్వా మూర్చా © ఖగధ్వజ ॥ 
ఇతి విజ్ఞాపితో దేవ్యా పద్మావత్యా తదా నృప! । 
ముహూర్తమాత్రం గోవిన్లో నరలోకం విడమృయన్‌ ॥ 
మూర్భాం గత ఇవ స్థిత్వా ప్రబుద్ధ ఇవ చోత్ధితః । 
ఉత్థాయ రణభూమ్యాం సః పశ్యన్‌ దశ దిశో హరిః ॥ 
దదర్శ స్వప్రియాం రాజన్‌! స్థితాం పద్మావతీం విభుః । 
భ్రుకుటీయుతనేత్రస్తు గర్జయన్‌ వాక్యమబ్రవీత్‌ ॥ 


శ్రీలిలానః - 
అస్మిన్‌ రణాజిరే ఘోరే వనితానాం ప్రయోజనమ్‌ । 
కిమస్తి మునిశార్జూల! ద్రుతమేషా9_ ద్య గచ్చతు 11 


373 


95 


96 


97 


98 


99 


187 


శ్రీభవిష్యోత్తరపురాణే, ద్వాదశో9_ ధ్యాయః 
కల్యాణీ! నా మనస్సునకు సంధి ప్రయత్నమే మంచిదిగా తోచుచున్నది. ఆ తండ్రీ 
కొడుకు లిరువురును రాజ్యపాలనమున కర్షులే. ఇందు సందియము లేదు. 90 


అని తెలిపినంతనే పద్మావతిలేచి తన మందిరమునుండి యగస్యమునితో గూడ 
యుద్ధభూమికి 91 


బంగారు దండలతో నలంకరింపబడిన పల్లకిలో నెక్కి వెళ్ళి శ్రీనివాసునియందే 
నక్తచిత్తయై 92 


ఒరతో గూడిన ఖడ్డముతో రణస్థలమున భూమిపై పరుండియున్న దేవాది దేవుడగు 
తన భర్తయైన శ్రీనివాసుని చూచి 93 


ఆ యుద్ధ భూమియందే లేవదీసి చల్లని పరిమళించు నీటితో కూడిన వీవనలతో 
చక్కగా తుడిచి 94 


శ్రీనివాసుడుకోపింపగా అగస్త్యుడు 
పద్మావతియొక్క అభిప్రాయము నెటింగించుట 
విచారించుచు శ్రీనివాసునితో స్వామీ! మూర్భను వదలి యుద్ధభూమినుండి లెమ్ము. 


అని ప్రార్థింపగా శ్రీనివాసుడు లోకుల ననుకరించుచు నొక క్షణకాలము96 


మూర్చచెందిన వానివలెనుండి మరల మేల్కాంచిన వానివలె లేచి పది దిక్కులను 


కలయ గాంచుచు 97 

పద్మావతినిగాంచి కనుబొమలు ముడివడగా కోపముతో 98 

&8 2०८७० :- 

ఈ భయంకర యుద్ధరంగమున నాడువారల కేమిపని? మౌనీంద్రా! ఈమెను 

శీఘ్రముగా వెడలిపోమ్మని తెలుపుడిని 99 
374 


187/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
ఇత్ధముక్తో భగవతా పద్మావత్యా సహా9_9_గతః 
అగస్యః శ్రీనివాసం తం ప్రత్యభాషత తాపసః ॥ 
అగన్వ్యః - 
“సన్ధిరత్ర ప్రకర్తవ్యః శ్రీనివాస సతాం గతే! । 
ఉత్తిష్ట స్యాలకం బాలం సమానయ నృపోత్తమమ్‌ ॥ 
తొణ్జమానం మహారాజం తత్సుతం తం మహాబలమ్‌ । 
శ్రీనివాసాభిధానబ్బు తవ రోషాకరం హరే! ॥ 
సమాధానం కర్తుకామా సమ్రాప్రెషా రణాజ్ఞణే । 
శోచన్తీ తవ దుఃఖేన భ్రాతుశ్చ మరణం ప్రతి” 
అగస్తవచనం [శ్రుత్వా కిజ్సిక్‌ కోధసమన్వితః । 
భర్హయన్‌ పద్మనయనాం సజ్ఞామస్థలమాగతామ్‌ 11 


అయుక్తం యోషితాం ధీమన్‌! సజ్ఞామాగమనం మునే! । 
అథాహం తొబ్బమానస్య శిరౌ కాయాద్ధరామ్యహమ్‌॥। 


తత్సుతం తం మహాభాగం శ్రీనివాసం మహాబలమ్‌ । 
హత్వా రాజ్యం ప్రదాస్యామి విష్వక్సేనాయ ధీమతే ॥ 


వాసుదేవవచః (శ్రుత్వా సాష్టాజ్ఞం ప్రణిపత్య సా । 
కృతాజ్ఞులిపుటా భూత్వా దేవం వాక్యమభాషత ॥ 


పద్మావతీ ప్రార్థనయా శ్రీనివాసకృతతొజ్బమానవసుదానసన్గిక్రమః 


శ్రీపద్మావతీ :- 
స్వామిన్‌! నాథారవిన్నాక్ష! శ్రీనివాస! కృపానిధే! । 
దయాం కురు దయాసిన్లో! భక్తానామభయం కురు ॥ 


375 


100 


101 


109 


108 


104 


105 


106 


107 


108 


188 


శ్రీభవిష్యోత్తరపురాణే, ద్వాదశో9_ ధ్యాయః 
నంతనే పద్మావతితో వచ్చిన అగస్యమహర్ని శ్రీనివాసునితో 100 


86225283 :- 
“శ్రీనివాసా! ప్రస్తుతము తొండమానునకు వసుదానునకును సంధి చేయించుటయే 
యావశ్యకము. నీవు లేచి నీ బావమరదిని, రాజును తోడ్మొనిరమ్ము 101 


నీకాపద వాటిల్లినదనియు, తనసోదరుడు చనిపోవునను భయమునను దుఃఖించుచు 
తొండమానుని, నీ కపరాధ మొనర్చి 102 


కోపమును తెప్పించిన యాతని పుత్రుడగు శ్రీనివాసుని సమాధాన పరుచుటకే 
యీమె యుద్ధభూమి కరుదెంచినదిని 103 


పలికినంతనే శ్రీనివాసుడు కొంచెము కోపించి యుద్ధభూమికి వచ్చిన పద్మావతిని 
బెదరించుచు 104 


స్త్రీలు రణభూమి కేతెంచుట తగదు. నేను. తొండమానుని శిరమును తెగవైేసి105 
బలశాలియగు నాతని పుత్రుడగు శ్రీనివాసుని జంపి బుద్ధిమంతుడగు విష్వక్సేనునకు 
(వసుదానునకు) రాజ్యము నిచ్చెదనిని 106 


కఠినముగా పల్ముచుండ విని పద్మావతి యాతనికి సాష్టాంగముగ ప్రణమిల్లి చేతులు 
జోడించి 107 


పద్మావతి ప్రార్థింపగా శ్రీనివాసుడు తొండమాను 
వసుదానులను సంధిని గూర్చుట 


వద్నావతి :- 
స్వామీ! పుండరీకాక్షా! శ్రీనివాసా ! కరుణానిధే! దయాసముద్రా ! దయ చేయుము. 
భక్తుల కభయము నొసంగుము. 108 


376 


188/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
కిమనేన జగన్నాథ! లోకనాశనకారిణా । 
ఉభౌ రాజ్యస్య కర్తారౌ భవతాం రాజసత్తమౌ ॥ 
విభజ్య రాజ్యం సర్వజ్బ కోశం దేహి రమాపతే! । 
స్వస్త్యస్తు సర్వలోకేభ్యః పిత్రే చాపి కనీయసే ॥ 
ప్రసాదాత్తవ గోవిన్ద! నివర్తస్వ రణాబ్గణాత్‌ । 
ఇతి ప్రియావచః శ్రుత్వా శ్రీనివాస ఉవాచ తామ్‌ ॥ 
శ్రీలిలానః :- 


క్షాత్రధర్మం న జానాసి త్వం గచ్చాద్య రణాబ్గణాత్‌ । 
అథాహం తొణ్జమానస్య సపుత్రస్య రణే శిరః ॥ 


పాతయిష్వే మహాసజ్జ్యే పశ్యతాం సర్వదేహినామ్‌ । 
స్యాలకార్థం మ్రియే చాపి నాత్ర కార్యా విచారణా ॥ 


ఇత్యుక్తా సా కమ్బ్పమానా మునిమాహ కృపానిధిమ్‌ I 
పద్మావతీ - 


నివర్తయ రణాత్త్వం వా వేజ్మటేశం మునీశ్వర! ॥ 


ఇతి విజ్ఞాపితో దేవ్యాలోపాముద్రాపతిస్తదా । 
మునిః ప్రోవాచ రాజేన్ల! శ్రీనివాసం రణప్రియమ్‌ ॥ 


సాన్వయిత్వా శ్రీనివాసం విష్వక్సేనం మహీపతిమ్‌ । 
విభక్తం కురు గోవిన్ద! రాజ్యం కోశం తయోరితి ॥ 


అగస్య్యవచనం (శ్రుత్వా తొణ్జమానం నృపాత్మజమ్‌ । 
సమాహూయా9_హ వచనం సన్గికారో జనార్దనః ॥ 


377 


109 


110 


111 


112 


113 


114 


115 


116 


117 


189 


శ్రీభవిష్యోత్తరపురాణే, ద్వాదశో9_ ధ్యాయః 


శ్రీనివాసా! లోకమును నశింపజేయు నీ యుద్ధముచే నేమి ప్రయోజనమున్నది? 
తొండమాన వసుదాను లిరువురును రాజ్యమును పాలింపవచ్చును కదా!109 


రాజ్యమును ధనాగారమునంత నిరువురకును పంచియిమ్ము. లోకులు 
సుఖింతురుగాక! పినతండ్రికిని, సోదరునకును 110 


నీ యనుగహముచే శుభము చేకూరునుగాక! నీవు యుద్ధభూమినుండి 


మరలిరమ్మని ప్రార్థింపగా శ్రీనివాసుడు - 111 
శ్రీనిలానుడు :- 

226) క్షతియ ధర్మముల నెజుంగజాలవు, యుద్ధభూమి నుండి మరలి పొమ్ము, 
నేను తొండమానుని యాతని పుత్రుని చంపి 112 


యందరు చూచుచుండగా పడవేయుదును, నేను నా బావమరది కొబకు 
చనిపోయినను విచారింపవలసిన పనిలేదిని పలుకగా 113 


పద్మావతి వడంకుచు నగస్త్యునితో మౌనీంద్రా! మీరైనను శ్రీనివాసుని యుద్ధము 
నుండి విరమింప జేయుడిని వేడ్మొనెను. 114 

ఇట్లామెచే ప్రార్థింపబడి అగస్త్యముని యంత యుద్ధమునే కోరుచున్న శ్రీనివాసుని 
శాంతవచనమలతో శాంతపరచి గోవిందా విష్వక్సేనుని, రాజును రావించి 
రాజ్యమును, ధనాగారమును సమానముగా వారికి పంచియిమ్లని తెలుపగా116 


శ్రీనివాసుడందుల కంగీకరించి పినతండ్రికిని, కుమారునకును సంధిచేయగోరి 
తొండమానుని పిలచి 117 


378 


189/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


కిం తే మనోగతం రాజన్‌ ఇత్యుకో వాక్యమబ్రవీత్‌ । 
తొణ్బమానః = 
త్వమేవ గతిరస్మాకం త్వయ్యేవ రమతే మనః ॥ 


తచ్ర్రుత్వా తం సమాహూయ స్యాలకం వాక్యమబ్రవీత్‌ । 
శ్రీభగలాన్‌- 
భగినీ తవ కల్యాణీ సన్ఫిం స్యాలక! వాళ్ళతి ॥ 


హృద్గతం తవ యద్రూహి సత్యం తత్పృథివీపతే! | 
వాసుదేవవచః శ్రుత్వా విష్ట్వక్లేనో9_భ్యభాషత ॥ 


రాజపుత్రః :- 
శాసనే తవ గోవిన్ద! స్థితోల_ హం సర్వదా హరే! । 
యభథైవేచ్చా తవ హరే! తథైవ కురు కేశవ! ॥ 


ఇతి విజ్ఞాపితస్తాభ్యాం ఉభాభ్యాం వేజ్కటేశ్వర ః । 
సన్గిం చకార రాజేన్ట! శ్రీనివాసస్తయోస్తదా ॥ 


తదా రాజ్యం విభజ్యాథ హస్వశ్వరథసంయుతమ్‌ । 
ధనం కోశం తథా గ్రామాన్‌ దుర్గాణి నగరాణి చ॥ 


వివిచ్య సర్వరాజ్యజ్బ వస్త్రమాస్తీర్య దేవరాట్‌ । 
యయాచే షోడశం భాగం రాజానం రాజనన్దనమ్‌ ॥ 


భవద్శిస్తు రణం కృత్వా వృథా మరణమిచ్చతః I 
దాతవ్యో రాజ్యభాగస్తు! మమ వా దుహితుస్తు వా ॥ 


ఇత్యేవం శ్రీనివాసేన పృష్టా రాజనృపాత్మజా । 
దదతుస్తా మహరాజ గ్రామాన్‌ ద్వాత్రింశతం హరేః ॥ 


379 


118 


119 


120 


121 


122 


123 


124 


125 


126 


190 


శ్రీభవిష్యోత్తరపురాణే, ద్వాదశో9_ ధ్యాయః 


రాజా! నీ యభిప్రాయమేమ'ని యడిగెను. తొండమానుడు జగన్నాథా! నీవే మాకు 
శరణ్యుదవు. నా మనసు నీ యందే లగ్నమై యున్నదిని పలికెను. 118 


అంత శ్రీనివాసుడు బావమరిది పిలువనంపి - బావా! మీ చెల్లెలు మీ కిరువురకును 
సంధినే కోరుచున్నది. 119 


నీ యభిప్రాయమును నిక్కముగా నెటతింగింపుమిని యడుగగా నాతడు120 


రాజవ్రుత్రుడు :- 
గోవిందా! నే నెప్పుడును న యాజ్ఞ ననువర్తించువాడనే. న యిష్ట్రానుసారమొనర్చు 
మనెను, 121 


ఇట్లిరువురును విన్నవించిన పిమ్మట శ్రీనివాసుడు వారి కిరువురకును సంధి 
నొనర్చెను. 122 


ఏనుగులు, గుజ్జములు, రథములతోకూడిన రాజ్యమునంతను విభాగముగా నొనర్చి 
ధనాగారమును, గ్రామములను, దుర్గములను నగరములను 123 


రాజ్యమునంతను వారిరువురకును పంచి యిచ్చి రాజుతోను, వసుదానునితోను 
124 


మీతో యుద్ధము నొనర్చి మరణింప సంసిద్ధముగానున్న నాకు రాజ్యభాగము 
నీయవలెనిని వారి భాగములలో పదునారవవంతు నీయవలెనిని తన పై వస్త్రమును 
పరచి వేడుకొనగా 125 


వారందుల కంగీకరించి శ్రీనివాసునకు ముప్పదిరెండు గ్రామముల నిచ్చిరి126 


380 


190/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
తొణ్జమానం ప్రతిష్టాప్య తొబ్బరాజ్యే తథా హరిః । 
విష్వక్సేనం ప్రతిష్టాప్య నారాయణపురే నృప! ॥ 
తద్భహే భోజనం కృత్వా స్యాలకస్య గృహే తథా । 
భుక్వా స్వయం భోజయిత్వా పద్మావత్యనుగో యయౌ ॥ 
అగస్యనిలయం రాజన్‌! శ్రీనివాసః సతాం గతిః । 
ముముదే రమయా సార్ధం భగవాన్‌ శుభదర్శనః ॥ 


య ఇదం పుణ్యమాఖ్యానం శృణుయాత్‌ శ్రావయే చ్చయః ॥ 
శ్రీనివాసప్రసాదాత్‌ సః సర్వమబ్గళవాన్‌ భవేత్‌ ॥ 
0 


127 


128 


129 


130 


ఇతి శ్రీభవిప్తోత్తరపురాణో శ్రీవేజ్బుచలమావోత్సే తొణ్జమానవసుదానయుద్ధ 


నంధిప్రశంననం నామ छण 5९० ధ్వాయః 


=-= 2 (2) ० (క 


అథ త్రయోదశో9_ ధ్యాయః 


తొణ్బమానకృతదివ్యస్వరూపజ్ఞాపనపూర్వకశ్రీనివాస స్తుతిః 


జనకః - 
తతః కిమకరోత్కృష్టః శతానన్గ! నృపశ్చ వా । 
తన్మమాచక్ష్వ యోగీ! రాజ్ఞ స్తచ్చరితం మహత్‌ ॥ 


శతానన్దః - 

కదాచిద్వేజ్కటేశస్య! దర్శనార్థం నరాధిపః । 

ఏక ఏవాధిగమ్యాథ ననామ చరణా హరేః ॥ 

తం దృష్ట్వా రాజశార్జూలం ఆలిజ్యా౭_హ వచో హరిః । 
శ్రీలిలానః - 


కిమాగమనకార్యం తే తన్మమాచక్ష్వ భూపతే! ॥ 


381 


191 


శ్రీభవిష్యోత్తరపురాణే, త్రయోదశో9_ధ్యాయః 


తొందమానుని తొండరాజ్యమునను, విష్వక్సేనుని నారాయణపురమునను 
అభిషేకించి 127 


రాజగ్భృహమునను తన బావమరది గృహమునను భుజించి తాను వారిని తన 
యింట భుజింపజేసి పద్మావతితో గూడ 128 


అగస్త్యా శ్రమమునకేగి పద్మావతితో సంతసమున విశ్రమించెను, 129 


ఈ పుణ్య చరితమును వినువారును, వినుపించువారును శ్రీనివాసుని 
యనుగ్రహమున సకల శుభముల నందుదురు. 130 
ఇది శ్రీ భవిష్యోత్తర వురాణమున శ్రీ వేంకటాచల మానోత్యమున 
తొండమాన వనుదాన యుద్ధము, మరల నంధి నొనర్శుకొనుట యనెడు 
పండ్రైండవ అధ్యాయము సంపూర్ణము. 


=-= 6 (6) 4 గ్రే 


పదమూడవ అధ్యాయము 
తొండమానుడు శ్రీనివాసుని దివ్యస్వరూపమును 
తెలుపుచు నాతనిని స్తుతించుట 
జనకుడు :- 
అనంతరము శ్రీనివాసు డేమొనరించెనో తొండమాను డేమాయెనో యా చరితమును 
నాకు తెలుపుమని జనకమహారాజు శతానందు నడుగగా శతానందు డిట్లు చెప్ప 


నారంభించెను. 1 

శతానందుడు :- 

ఒకానొకప్పుడు శ్రీ వేంకటేశుని సేవించుటకై తొండమాను డొంటిగనే వచ్చి 

శ్రీనివాసుని పాదారవిందములకు నమస్కరించెను. 2 

ఆ రాజేంద్రుని గాంచి శ్రీనివాసు డాతని నాలింగనము చేసికొని * నీ వెందులకు 

వచ్చితివొని యడిగెను. 3 
382 


191/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
స దేవవచనం శృత్వా వాసుదేవమభాషత । 
రాజా ;- 


దర్శనాత్తవ గోవిన్ద! నాధికం వర్తతే హరే! ॥ 


త్వాం వదన్తి సురాధ్యక్షం వేదవేద్యం పురాతనమ్‌ । 
మునయో మనుజుగ్రేష్టాః తచ్రుత్వా౭_ హమిహాగతః ॥ 


స్వామిన్‌! అచ్యుత! గోవిన్ద! పురాణపురుషోత్తమ! । 
అప్రాకృతశరీరో౭_సి లీలామానుషవిగ్రహః ॥ 


త్వామేవ సృష్టికరణే! పాలనే హరణే హరే! । 
కారణం ప్రకృతేర్యోనిం వదన్తి చ మనీషిణః ॥ 


జగదేకారవం కృత్వా భవానేకత్వమాప్య చ। 
జీవకోటిధనం దేవ! జఠరే పరిపూరయన్‌ ॥ 


క్రీడతే రమయా సార్ధం రమణీయాజ్ఞవిశ్రమః । 
సహస్రశీర్నా పురుషః సహగస్రాక్షః సహస్రపాత్‌ ॥ 


త్వన్ముఖాద్విప్రనిచయో బాహుభ్యాం క్షత్రమణ్జలమ్‌ । 
ఊరుభ్యామభవన్‌ వైశ్యాః పద్భ్యాం శూద్రాః ప్రకీర్తితాః ॥ 


ప్రభుస్వం సర్వలోకానాం దేవానామపి యోగినామ్‌ । 
అన్తః సృష్టికరస్త్వం హి బహిః సృష్టికరో భవాన్‌ ॥ 


నమః శ్రీవేజ్బటేశాయ నమో బ్రహ్మోదరాయ చ । 
నమో నాథాయ కాన్తాయ రమాయాః పుణ్యమూర్తయే॥ 


నమః శాన్తాయ కృష్ణాయ నమస్తే£_ద్భుతకర్మణే । 
అప్రాకృతశరీరాయ శ్రీనివాసాయ తే నమః ॥ 


383 


10 


11 


12 


13 


192 


శ్రీభవిష్యోత్తరపురాణే, త్రయోదశో9_ధ్యాయః 


ఆ మాటను విని తొండమాను డాతనితో “శ్రీనివాసా! నీ దర్శనభాగ్యము కంటె 
నాకేదియు మిన్నయగునదిలేదు. 4 


మునీంద్రులును, నరోత్తములను, నిన్ను దేవాధిపతివనియు, వేదములచే 23९8000 
తగినవాడవనియు, అనాదిపురుషుడ వనియు స్తుతించుచుండుటను విని నీవద్ద 
కేతెంచితిని. ర్‌ 


స్వామీ! అచ్యుతా! గోవిందా! పురాణపురుషా! నీవు దివ్యమంగళవి(గహధారివి! 
విలాసముగా మనుజశరీరము ధరించిన స్వామీ! 6 


నిన్నే సృష్టించుటకును, రక్షించుటకును, నశింపజేయుటకును కారణభూతుడవ 
నియు, మూలప్రకృతికిని మూలకారణుడ వని ప్రాజ్ఞులు వచింతురు. 7 


నీవు ప్రపంచమునంతను ఒకే సముద్రముగా నొనరించి నీవు వంటరిగనే యుండి 
ప్రాణికోటిని నీ గర్భమున నుంచుకొని 8 
సుందరాంగుడవై శ్రీదేవితో విహరింతువు, వేయి తలలుగల పురుషుడవు. వానికి 
తగిన కనులను, పాదములను కలవాడవు. 9 


నీ ముఖమునుండి బ్రాహ్మణులును, బాహువులనుండి క్షత్రియులును, తొడల నుండి 
వైశ్యులును, పాదములనుండి శూద్రులును పుట్టిరని స్తుతించబడుచున్నారు. 10 


నీవు సకలలోకములకును ప్రభువువు, దేవతలకును, యోగులకు నధిపతివి. 
కనులకు గోచరించనివియు, గోచరించునవియగు వానికి సృష్టికర్తవు నీవే. 11 


శ్రీ వేంకటాచలపతివగు నీకు నమస్మారము. బ్రహ్మ నాభికమలమున కల నీకు 
నమస్మారము. లక్ష్మికి మనోహరుడైన భర్తవగు నీకు నమస్మారము. 12 


శాంతమూర్తియగు కృష్ణునకు నమస్కారము. ఆశ్చర్యచేష్టితునకు నమస్మారము. 
దివ్యమంగళ విగ్రహునకు నమస్మారము. 13 


384 


192/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


అనన్తమూర్తయే నిత్యం అనన్తశిరసే నమః । 
అనన్తబాహవే శ్రీమన్‌! అనన్నాయ నమో నమః ॥ 


సరీసృపగిరీశాయ పరబ్రహ్మన్‌! నమో నమః । 
ఇతి స్తుత్వా శ్రీనివాసం కమనీయకలేబరమ్‌ ॥ 


విరరామ మహారాజ! ण्ठः రణకోవిదః । 
స్తోత్రేణానేన సుప్రీతః తొణ్జమానకృతేన చ ॥ 


సన్తుష్టః ప్రాహ గోవిన్షః శ్రీమన్తం రాజసత్తమమ్‌! 
శ్రీనివాసః - 
రాజన్‌! అల మలం స్తోత్రం కృతం పరమపావనమ్‌ ॥ 


అనేన స్తవరాజేన మా మర్చన్తి చ యే జనాః । 
తేషాం తు మమ సాలోక్యం భవిష్యతి న సంశయః ॥ 


ఆకాశరాజో ధర్మాత్మా ప్రాప ముక్తిపదం నృప! । 
తేన రాజ్ఞా ప్రసిద్దో౭ హం భూలోకే భూమిపాలక! ॥ 


కృత్వా వివాహవిభవం దృష్ట్వా మామాగతం గృహమ్‌ | 
సన్తోషమతులం లేభే రాజా పరమధార్శికః ॥ 


దైవమేవ పరం మన్యే మమ భాగ్యఫలోదయమ్‌ I 
కృతం కర్మ సుఖం దుఃఖం అనుభోక్తవ్యమజ్ఞసా ॥ 


కా గతిః పురతో రాజన్‌! వినా రాజ్ఞా మహాత్మనా । 
శ్రీధరస్య వచః శృత్వా తొబ్బమానాహ మాధవమ్‌ ॥ 


తొణ్దమాన్‌- 
ప్రారబ్దకర్మణః పుంసః కథం సౌఖ్యం భవేద్ధరే! | 
కిమర్థం రోదిషి భృశం హతం బన్గుం స్మరన్‌ హరే! ॥ 


385 


14 


15 


16 


17 


18 


19 


20 


21 


22 


23 


193 


శ్రీభవిష్యోత్తరపురాణే, త్రయోదశో9_ధ్యాయః 


అనంత రూపములు గలిగి, పెక్కు శిరములు కలిగి, పెక్కు బాహువులు కలిగిన 
అనంతుడవగు నీకు నమస్మారము. 14 


శ్రీ శేషాచల నివాసుడగు పరబ్రహ్మ స్వరూపుడవగు నీకు నమస్మారము. ఇట్లు 
దివ్యమంగళ విగ్రహుడగు శ్రీనివాసుని స్తుతించి 15 


రాజు మిన్నకుండిన పిమ్మట శ్రీనివాసుడా స్తోత్రమును విని చాల సంతసించి16 


తొండమానునితో రాజా! నీ పవిత్రమగు సోత్రమిక చాలును 17 


ఈ స్తోత్రరాజముచే నన్ను స్తుతించు జనులకు నా సాయుజ్యము సిద్ధించుననుటలో 
సందియములేదు. 18 


ధర్మాత్ముడగు నాకాశరాజు మోక్షమునందెను. ఆతని వలననే నేను భూలోకమున 
ప్రసిద్ధికెక్కితిని. 19 
ఆ ఆకాశరాజు వైభవముగా వివాహము నొనరించి యింటికివచ్చిన నన్నుగాంచి 
మిక్కిలి సంతసించెను. 20 
నా యదృష్టము ఫలించుటకు దైవమే గొప్ప సహాయమని తలంతును ఎవరికైనను 
తామొనర్చిన పుణ్య పాపకర్శ్మల ఫలితమగు సుఖదుఃఖము లనుభవించియే తీరవలెను. 


ఆ మహాత్ముడగు నాకాశరాజు లేని నా ముందుగతియేమి? యని పలుకగా 
తొండమానుడు శ్రీనివాసునితో 22 


ప్రారబ్ధము ననుభవించుచున్న పురుషునకు సుఖమెట్లు చేకూరును? చనిపోయిన 
ఆకాశరాజును తలంచుకొనుచు దుఃఖించెదవేల? 23 


386 


193/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


మా శోకం కురు గోవిన్ద! రాజానం స్వర్గగం ప్రతి । 
పశ్య మాం పుజ్జరీకాక్ష! విష్వక్సేనజ్బు బాలకమ్‌ ॥ 24 


సాన్వితస్తేన రాజ్జేత్తం శ్రీనివాసస్సతాం గతిః | 
అవి ఇధి 
ప్రాహ వాణీం జగన్నాథః తొబ్బమానం ప్రజాపతిమ్‌ ॥ 25 


తొబ్బమానం ప్రతి దివ్యాలయకరణాయ శ్రీనివాసచోదనా 
శ్రీనిలాసః - 
కుటుమృం స్థాపితం తేన రాజ్ఞా భ్రాత్రా గరీయసా । 
నాస్తి మే భవనం తాత! వాసార్ధం దుహితుస్తవ ॥ 26 


వియన్నృపస్య జామాతా వర్తతే పరమన్నిరే । 
ఏషా? _కీర్తిర్మమానన్త దుఃఖదా దుఃఖనాశన! ॥ 27 


పారతన్య్యం మహతృష్టం మనుషాణాన్తు కా కథా । 
తస్మాన్నే భవనం కార్యం త్వయా రాజకులోద్భవ! ॥ 28 


త్వాం వినా రాజశార్దూల! కీర్తిం స్థాపయితుం స్థిరామ్‌ । 

కః సమర్శో ధరాపృష్టే నాకే నాగాలయే9 పి వా ॥ 29 
వదత్యేవం వాసుదేవే “తథా ౨_స్త్వి త్యవదన్నృపః | 

సుముహూర్తే సులగ్నే చ సునక్షత్రే శుభే తిధౌ ॥ 30 


భోగిరాజగిరిం రాజన్‌! ఆరురోహ ఖగధ్వజః । 
సహితః కమలాదేవ్యా రాజయుక్తః స దేవరాట్‌ ॥ 31 


నివేశం దర్శయామాస వరాహానుమతేన చ । 


స్వామిపుష్కరిణీ తీరే దక్షిణే పక్షివాహనః ॥ 32 


387 


194 


శ్రీభవిష్యోత్తరపురాణే, త్రయోదశో9_ధ్యాయః 


స్వర్ణమునందిన రాజును గూర్చి దుఃఖింపకుము నన్నును, బాలుడగు విష్వక్సేనుని 
(వసుదానుని) 7०0 226") 24 


యిట్లారాజు యూరడించిన పిమ్మట సజ్జనులకు ప్రాప్యుడైన శ్రీనివాసుడాతనితో25 


శ్రీనివాసుడు తొండమానుని తనకు చక్కని 

మందిరమును కట్టించమని ్రేరేపించుట 
&8 2०८७० :- 
రాజా! నీ సోదరుడును, మహాత్ముడునగు ఆకాశరాజుచే మా కుటుంబ మేర్చరుప 
బడినది. కాని నీ కుమార్తెకును. నాకును నివసించుటకు భవనములేదు. 26 


దుఃఖనివర్తక తొండమానరాజా! ఆకాశరాజు నల్లుడు నివసించు భవనములేక 
యితరుల గృహములలో నివసించుచున్నాడను నపకీర్తి నాకు దుఃఖమును 
కలిగించుచున్నది. 27 


ఎట్టివారికిని పరాధీనత భరింపరానిదనగా మనుష్యులు భరింపలేరని మరల 
చెప్పవలెనా? కావున నో రాజా! నాకొక భవనమును నిర్మించియిమ్ము, 28 


రాజేంద్రా! నీవుకాక నాకు స్థిరమగు కీర్తిని నిలుపుటకు భూలోకమున గాని 
స్వర్గలోకమునగాని సమర్గులు లేరని 29 


సంభాషించుచుండగా తొండమానుడట్లే యొనర్చెదననెను, అనంతరము మంచి 
ముహూర్తము, మంచి లగ్నము, మంచి నక్షత్రము, శుభతిథియందు 30 


దేవాధిదేవుడగు శ్రీనివాసుడు పద్మావతితోను, తొండమానుని తోను శేషాచలము 
నధిరోహించెను. 31 


శ్రీనివాసుడు వరాహస్వామి యనుమతినిబడసి స్వామిపుష్మరిణికి దక్షిణతీరమున 
స్థలమును జూపి 32 


388 


194/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
అత్రెవ కార్యం రాజేన చైత్యం పూర్వముఖం శుభమ్‌ । 
గోపురద్వయసంయుక్తం ప్రాకారత్రయమవ్యయమ్‌ ॥ 


సప్తద్వారవరోపేతం దేహలీతోరణాన్వితమ్‌ I 
ధ్వజస్తమృవరో పేతం సర్వలక్షణసంయుతమ్‌ ॥ 


ఆస్థానమబ్జ్ఞపం దివ్యం అద్భుతం యాగమణ్ఞపమ్‌ I 
గోశాలాం ధాన్యభవనం తతో మాలాకరం గృహమ్‌ ॥ 


వస్త్రగేహం తైలశాలాం ఘృతార్థం భవనం పృథక్‌ I 
భక్ష్యశాలాం విశాలాజ్బ భూషణానాం గృహం తథా ॥ 


కర్పూరగన్థమార్జాల తైలకస్తూరికాగ్భహమ్‌ । 
కల్పయా9 శు చ రాజేన! గజాశ్వభవనం పృథక్‌ ॥ 
తామ్రపత్రైః సుసమృద్ధం స్వర్ణాలజ్కారమణ్జితమ్‌ । 
శ్రీతీర్ధమన్నశాలాగ్రే భూతీర్థం భూమిపాలక! ॥ 
త్వయా వినిర్మితం పూర్వం తొణ్బమాన మహీపతే! । 
తదద్య కురు శోభాధ్యం శిలాబన్ధనపూర్వకమ్‌ ॥ 


ఇత్యుకో వాసుదేవేన రాజా వచనమట్రవీత్‌ । 


భగవత్మథితతాబ్బమాన నృపపూర్వోదన్తః 


తొణ్బమానః వ 
కథం పూర్వం మయా కూపః కృతస్తే కేన జన్మనా ॥ 


& ८5०० పూర్వజ్బ కా జాతిః తన్మమాచక్ష్వ విస్తరాత్‌ । 
రాజ్డేత్యుక్షో౭. బ్రవీద్రాజన్‌! శ్రీనివాసః సతాం గతిః ॥ 


389 


33 


34 


35 


36 


37 


38 


39 


40 


41 


195 


శ్రీభవిష్యోత్తరపురాణే, త్రయోదశో9_ధ్యాయః 


రాజా! రెండు గోపురములు కలిగినదియు, మూడు ప్రాకారములు కలిగినదియు 
సుద్భఢముగానుండునదియు 33 


ఏడు ద్వారములు కలిగి, గడపలకు తోరణములు కలిగి, (శేష్టములగు 
ధ్వజస్తంభములు కలిగి సర్వలక్షణములతో కూడినదియు 34 


దివ్యమగు ఆస్థానమంటపమును, ఆశ్చర్యకరమగు యాగమంటపమును గోశాల, 
ధాన్యాగారము పుష్పమాలికలను సమకూర్చు గృహమును. 35 


వస్తములుదాచు గృహమును, నూనెలను జాగ్రత్తపరచు మందిరములును, నేతులను 
భద్రపజచు గృహమును పెద్ద భోజనశాలయు, ఆభరణములను సంరక్షించు 
గృహమును. 86 


పచ్చకర్పూరము,చందనము, పునుగు, కస్తూరి మొదలగు పరిమళద్రవ్యములను 
జాగ్రత్తపరుచు గృహమును, ఏనుగుశాలయు, గుజ్టిపుశాలయు వేరువేరుగా 37 
పాకశాల కెదురుగా రాగిరేకులతో నమర్చబడి బంగారు అలంకారములచే 
నలంకరింపబడిన పవిత్ర తీర్థముగల భూతీర్ధమును (ఊటలేక జలగావచ్చు నీరుగల 
నూతిని) నిర్మింపజేయుము. 38 

రాజా! అది వెనుక పూర్వజన్మలో ध వొనర్చినదే దానినే యిప్పుడంతకంటె 
సుందరముగా రాతితో కట్టించుమ'ని 39 


కోరగా రాజు శ్రీనివాసునితో శ్రీనివాసా! నేనుపూర్వజన్మ మున నెట్టివాడను? నేను 
నీ కొరకై బావి నేల త్రవ్వించితిని? 40 
శ్రీనివాసుడుతొండమానుని పూర్వజన్మ వృత్తాంతమును తెలుపుట 


పూర్వజన్మమున నేనెవడను. నా జాతియేమి? దానిని నాకు వివరముగా 
నెటింగింపుమిని యడుగగా శ్రీనివాసుడిట్లు తెలిపెను. 41 


390 


195/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


శ్రీనిలాసః :- 
పురా వైఖానసో నామ బుషిరత్యన్తశుద్ధధీః | 
భావికృష్ణావతారస్య కథాం (శ్రుత్వా పురాతనీమ్‌ ॥ 


కాలానాం కర్మణాజ్బైవ శరీరాణాం చ నస్థితిః I 
జనానామితి నిశ్చిత్య తపస్తప్తుం ప్రచక్రమే ॥ 


ద్రావిడే చోళదేశే తు ప్రకృష్ణే కుశవిసృతే । 
కృష్ణరూపం ప్రపశ్యామి నిరాహారో జితేన్హియః ॥ 


తపసా దుష్మరేణే తి సుదృఢం కృతనిశ్చయః । 
తపసా తప్యమానస్య తస్య వై భక్తవత్సలః ॥ 


ప్రాదుర్చభూవ భగవాన్‌ పురా గోపాలవేషభాక్‌ । 
ప్రాదుర్భూతం హరిం దృష్ట్వా తుష్టావ స మునిస్తదా ॥ 


తీ లైఖానసః - 

పూజాం కరోమి పురుషోత్తమ! పుణ్యమూర్తే! 
గోపాల! దేవ! కరుణాకర! దేవదేవ! । 
ఇత్థం సమీరిత ఉవాచ మునీశ్వరం తం 
తస్యోచితం వచన మేష మహానుభావః ॥ 


శ్రీ కృష్ణః - 
త్వయా ధ్యేయః శ్రీనివాసో నాహం ధ్యేయో మునీశ్వర! | 
గచ్చ శేషగిరిం తత్ర వల్నీకే వర్తతే శుభా ॥ 


(ప్రతిమా శ్రీనివాసస్య తత్పూజాం కురు సన్తతమ్‌ । 
సజ్లమిష్యతి తే మార్లే శూద్రః శ్రీరజదాసకః ॥ 
0 (0 0 


పూజకస్య భవేచ్చూద్ర సేవకస్తే మహామునే! । 
ఏవముక్తో? థ హరిణా స్వూప్తో వేజ్బటాచలమ్‌ ॥ 


391 


42 


43 


44 


45 


46 


47 


48 


49 


50 


196 


శ్రీభవిష్యోత్తరపురాణే, త్రయోదశో9_ధ్యాయః 


పూర్వము వైఖానసుడను మునీంద్రు దత్యంతనిర్మలాంతః కరణుడై యుండి రాబోవు 
కృష్ణావతార చరిత్రను విని 42 


కాలముయొక్కయు, కర్మలయొక్కయు, శరీరముల యొక్కయు, జనులయొక్నయు 
నస్థిరత్వమును నిశ్చయించు కొని తపస్సు చేయుటకు ప్రారంభించెను. 43 


ద్రవిడదేశము నందలి చోళదేశమునందు కుశలతో నిండియున్న నొక ప్రసిద్ధ 
స్థలమున ఆహారమును వీడి ఇంద్రియములను జయించి 44 


ఆచరింప శక్యముకాని నియమములబూని తపమాచరించి శ్రీకృష్ణపరమాత్మను 
సందర్శింతునని తపమాచరించు చుండగా- 45 


గొల్లపిల్లవాని రూపమున భగవంతుడు ప్రత్యక్షమాయిను. అట్టి భగవంతుని గాంచి 
వైఖానసముని యిట్లు స్తుతించెను - 46 


శ్రీ లైఖాసనముని :- 
పురుషోత్తమా! పుణ్యమూర్తి! గోపాలదేవా! దయానిధే! దేవాధిదేవా! నీ కు పూజ 
నొనరింతునిని ప్రార్ధింప నా మునీంద్రునకు తగునట్లు భగవంతు డాతనితో47 


శ్రీకృష్ణుడు 
మునీంద్రా! నీవు శ్రీనివాసుని ధ్యానింపుము. ఈ నా రూపమును వలదు. నీవు 
శేషాచలమునకేగి యచ్చట పుట్టలోనున్న 48 


శ్రీనివాసుని ప్రతిమను గొనితెచ్చి దానినెల్లపుడు పూజింపుము. నీవు శ్రీ 
వేంకటాచలమున కేగునపుడు నీ మార్గములో శూద్రుడగు శ్రీరంగదాసుడు నీతో 


కలియును. 49 

ఆతడు శూద్రుడు. నీకే దేవార్చ్సనమున సేవకుడుగా నుండునిని తెలుపగా నా 

ముని వేంకటాచలమున కేగుచు 50 
392 


196/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
సజ్ఞమస్తు బభూవాస్య మునేః శూద్రేణ వర్మని । 
తతస్తు తేన సహితో! గత్వా శ్రీవేజ్మటాచలమ్‌ ॥ 


వల్మీకస్థం హరిం దృష్ట్వా పూజయామాస వై మునిః । 
పుష్పాణ్యాహారయామాస రబ్గదాసో మహాయశాః ॥ 


అకస్మాద్దెవయోగేన గన్థర్వః కుణ్ణలాహ్వయః I 
స్నానార్థమగమచ్చీఘ్రం २०९४ ప్రీఖిర్ణలాశయమ్‌ ॥ 


వసన్తే విజనే తత్ర స్వామిపుష్కరిణీజలే । 
జలక్రీడాపరాస్తత్ర దృష్ట్వా తా రజ్బదాసకః ॥ 


ముదోద్రిక్తమనా భూత్వా రేతో౭_ త్యాక్షీద్ధరాతలే । 
పునః స్నాత్వా శుచి ర్ఫూత్వా పశ్చాత్తాపేన నిన్టితః ॥ 


బద్ధం మాలాకులం సర్వం పరిత్యజ్య పునస్తదా । 
పునరాహృత్య పుష్పాణి శీఘ్రమాదాయ పాదజః ॥ 
దేవాగారం సమాసాద్య స్తితవానగ్రతో హరేః । 
రజ్ఞదాసం మునిర్‌ దృష్ట్వా9_ గర్భయ[ద్రజసా ముహుః ॥ 
పూజాకాలో హ్యతిక్రాన్తః చక్రపాణేర్మహాత్మనః । 
కిమర్థం కృతవాన్‌ బాల! విలమ్బం శూద్రనన్దన! ॥ 
నిస్టిత్వా మునిశార్లూలే శూద్రం పూజావిలోపినమ్‌ । 
తూష్టీం స్థితే తు విప్రేన్హే స్థితే తూప్టీబ్బ పాదజే ॥ 
శజ్ఞచక్రధరః శూద్రం ఉవాచ పరయా గిరా । 
శ్రీలిలానః - 
మా భైషీః పుత్ర! భద్రం తే రజ్బదాస! మహామతే! ॥ 
393 


51 


59 


53 


54 


55 


56 


5¶ 


58 


59 


60 


197 


శ్రీభవిష్యోత్తరపురాణే, త్రయోదశో౨_ ధ్యాయః 


మార్గములో శూద్రుడగు రంగదాసుని కలిపికొని యాతనితో కూడి శేషాచలమునకేగి 
51 


పుట్టలోనున్న శ్రీనివాసునిగాంచి పూజించెను. కీర్తిశాలియగు రంగదాసు డనుదినము 
పూజకు పుష్పములను తెచ్చు చుండెను. 5 


ఒకానొక దినమున కుండలుడను గంధర్వుడు తన ప్రీలతోగూడ 


వసంత బుతువులో మనుష్యసంచారములేని సమయమున స్వామిపుష్కరిణిలో 
స్నానమాచరించు చుండెను. దైవసంకల్పమున తలవని తలంపుగా రంగదాసా 
గంధర్వుని ప్రీలనుజూచి 54 


మనస్సునందు కామవికారము కలిగి భూమిపై రేతస్సును విడచెను. మరల తన 
చిత్తవికారమునకు నిందించుకొనుచు పశ్చాత్తాపము నందుచు స్నానమాచరించి 
నిర్మలుడై ర్‌ర్‌ 


తాను కట్టిన పుష్పమాలికల నన్నిటిని పారవైచి మరల త్వరగా పువ్వులను తెచ్చి56 


దేవాలయమున కేగి శ్రీనివాసుని కెదురుగా నిలచెను. వైఖానసముని రజః 
ప్రకోపమున నిట్లు కోపించెను. 57 
“శ్రీమన్నారాయణుని పూజాసమయము మించిపోయినది. నీ వాలసించుటకు 
కారణమేమి? 58 


అని యిట్లు పూజకు విఘ్నమొనర్చిన రంగదాసుని మాటిమాటికి నిందించి మౌనము 
వహించి నంతలో రంగదాసును మారుమాటాడక నిలచియుండ 59 


శంఖచక్రధారియగు శ్రీమన్నారాయణు డాకాశవాణిగా “పుత్రా! రంగదాసా! నీవు 
భయపడవలదు. 60 


394 


197/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
మాయయా మోహితం విశ్వం ససురాసురమానుషమ్‌ । 
తత్రాపి తవ బుద్ధిస్తు పశ్చాత్తాపేన యోజితా ॥ 
తస్మాత్త్వమశుభం శూద్ర! సన్యజా౭_తః కలేబరమ్‌ । 
స్వామిపుష్కరిణీతీర్ధే సర్వపాపనివారిణే ॥ 


మరణాత్పుణ్యదేశే౭_ స్మిన్‌ శుద్దో జన్మాన్తరే పునః । 
సుధర్మతనయో భూత్వా తొణ్జదేశాధిపో భవ ॥ 
“తాబ్బమాని తి విఖ్యాతో లోకే కీర్తిం గమిష్యసి । 
శత స్త్రీ వల్లభో భూత్వా మమ భక్తశ్చ కేవలమ్‌ ॥ 
తతస్త్వం సార్వభౌమ స్ప్సన్‌ రాజ్యభోగముపైష్యసి I 
కన్యాదాన ప్రసజ్ఞ శ్చ భవిష్యతి న సంశయః ॥ 
తస్మాద్దేహం త్యజాత్రైవ నిరాహారోల_ తినిర్మలః । 
సుధర్మరాజతనయో రాజా9_9_కాశానుజో భవ ॥ 


ఇత్యుక్తో వాసుదేవేన తనుం తతైవ సో౭_త్యజత్‌ । 
స త్వమద్యాకాశరాజానుజో9_ భూర్ధార్మికో నృపః ॥ 


తదా త్వయా కృతస్వేషః కూప ఆరామకారణాత్‌ । 
ఇతి తే కథితం పూర్వ జన్మకర్మసముచ్చయమ్‌ ॥ 


తొబ్బమాననృపప్రార్ధనయా భగవతృతనవీనమన్టిరప్రవేశః 


గోవిన్గవచనం శ్రుత్వా తొణ్బమాన్‌ రాజసత్తమః । 
కూపం సంశోధయామాస స్వకృతం పూర్వజన్మని ॥ 


విమానం కారయామాస రత్నచిత్రం మహోన్నతమ్‌ । 
చతుర్శూర్తివరో పేతం వైనతేయవిభూషితమ్‌ ॥ 


395 


61 


62 


63 


64 


65 


66 


67 


68 


69 


70 


198 


శ్రీభవిష్యోత్తరపురాణే, త్రయోదశో9_ధ్యాయః 


నా మాయచే నీ జంగమ స్థావరాత్మక ప్రపంచమంతయు మోహింపబడి యున్నది. 
అందులో నీవు మానసికముగా చాల పశ్చాత్తాపము నందితివి. 61 


అశుభుడవైన నీవు నీ శరీరమును సకలకల్మషహరమగు స్వామి పుష్కరిణిలో 
విడచి వేయుము. 62 


ఈ పవిత్ర ప్రదేశమున చనిపోవుటవలన మరియొక జన్మలో పవిత్రుడవై సుధర్ముని 
పుత్రుడవై తొండదేశమునకు రాజు వగుదువు. 63 


అపుడు నీవు “తొండమానుడ”ను పేరుతో ప్రఖ్యాతిని గాంచగలవు. నూర్గురు 
స్రీలకు ప్రియుడవై నా కనన్యభక్తుడవై 64 


ఏకచ్చత్రాధిపతివై రాజ్యభోగముల ననుభవింతువు. ఆ జన్మమున నీకు 
కన్యాదానమునకూడ కొంత స్థానము లభించును. సందియములేదు. 65 


కావున నీ వాహారమును వీడి నియమములచే పరిశుద్దుడవై యిచ్చటనే దేహమును 
వీడి మరుజన్మమున సుధర్మరాజ పుత్రుడవు. ఆకాశరాజ సోదరుడవై విరాజిల్లుము. 
66 
అని యాజ్ఞాపించినంతనే రంగదా సచ్చటనే శరీరమును విడచెను. ఆ జన్మమున 
రంగదాసుడవగు నీవే యూ జన్మమున నాకాశరాజ సోదరుడవు. ధర్మపరిపాలకుడగు 
రాజువైతివి. 67 


ఆ జన్మమున నుద్యానవనపోషణమునకై నీ వీ బావిని నిర్మించితివి. ఇదియే నీ 
పూర్వజన్మచరితము. 68 


తొండమానుడు ప్రార్థింపగా శ్రీనివాసుడు నూతన భవనము ప్రవేశించుట 

అని యిట్లు శ్రీనివాసుడు తన పూర్వజన్మ చరితమును తెలుపగా తొండమానుడు 

తాను పూర్వజన్మమున నిర్మించిన బావిని శుభ్రపరచెను. 69 

మరియు రత్నములతో చెక్కబడి కూర్చబడి విచిత్రముగాను మిక్కిలి యెత్తుగా 

నుండి, నాలుగు చక్కని విగ్రహములు కలిగి గరుత్మంతునిచే నింపొందుచునుండు 

విమానమును నిర్మింపజేసెను, 70 
396 


198/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


కలశేన సమోపేతం సౌవర్ణేనాద్భుతేన వై । 
ఆగతానాం జనానాం చ సమారోహావరోహయోః ॥ 


మార్గం యోజనవిస్తీర్ణం ససోపానం చకార హ। 
మధ్యే మధ్యే మజ్దపాని ప్రపాకూపాంశ్చకార చ ॥ 


శ్రీనివాసం సమాగమ్య తొబ్బమానబ్రవీత్తతః । 
ట్‌ = 
రాణా [1 
త్వయా నియమితం దేవ! సర్వం సమ్బూర్ణ్జతాం గతమ్‌ ॥ 


ఆగచ్చాద్య జగన్నాథ! చైత్యం తవ జనార్దన! । 
ఇతి రాజవచః (శ్రుత్వా భగవానాహ భూపతిమ్‌ ॥ 


అవశ్యమనుగచ్చామి తవ భక్తా ప్రతోషితః । 
ఇత్యుక్త్వా ప్రస్థితం దేవం దేవైశ్చేన్ధపురోగమైః ॥ 


వైఖానసబుషిశ్రేష్టైః బ్రాహ్మణైః బ్రహ్మవిత్తమైః । 
బుక్సామగాయకై శైవ మనైశ్చ విధిపూర్వకమ్‌ ॥ 


వాదితైర్వాద్యమానైశ్చ ఘోషయద్ఫిర్దిశో దశ । 
దేవై ర్మహ్బపురోగైశ్చ స్తువద్భి స్తుతిభిరరిమ్‌ ॥ 


ప్రవేశయామాస వరం సుమస్దిరం 
శ్రీశ్రీనివాసం పురుషం పురాణమ్‌ । 
పద్మావతీజ్బాపి ముదా మహీపతిః 
సమస్తలోకైర్మునిభిర్మహోత్సవైః ॥ 
పుష్పాణ్యవర్షంశ్చ సురాసురాద్యాః 
సయక్షగన్థర్వనరోరగాశ్చ । 
దేవస్య మూర్చ్యాశు విమానవర్యే తం 
పూజయన్తస్త్య్రషయశ్చ హర్ష్చాత్‌ ॥ 

397 


71 


72 


73 


74 


75 


76 


77 


78 


79 


199 


శ్రీభవిష్యోత్తరపురాణే, త్రయోదశో9_ధ్యాయః 


అద్భుతమగు బంగరు కలశముచే కూడినదై, కొండకువచ్చు జనుల రాకపోకల 
కనువగునట్లు 71 


ఒక యోజన దూరము వెడల్పు కలిగిన మార్గమున మెట్లు కట్టించెను, మధ్య 
మధ్య మండపములను, చలివేం[ద్రములను, బావులను నిర్మింపజేసిన పిమ్మట72 


శ్రీనివాసునొద్దకు వచ్చి “దేవా! నీ వాజ్ఞాపించినట్లే యంతయు పూర్తి అయినది. 73 


నివాసా! నేడు నీవు నీ దివ్యమందిరమునకు విచ్చేయుమిని ప్రార్థింపగా 
నివాసుడు రాజుతో 74 


నీ భక్తికి సంతసించితిని. తప్పక రాగలనిని బయలుదేరిన శ్రీనివాసుని పద్మావతీ 
స జేసి యింద్రాది దేవతలతోను. 75 


~ 
Eb 
2 


వైఖానసాది మునీంద్రులతోను వేదశాస్త్రపారంగతులగు బ్రాహ్మణులతోను, 
బుగ్వేదమును, సామవేదము నధ్యయ నము చేయువారితోను, శాస్త్రవిహిత 
మంత్రములతోను. 76 


మంగళ వాయిద్యములు,పది దిక్కులయందును ప్రతిధ్వనించుచుండ (బ్రహ్మాది 
దేవతలు స్తుతించు సోత్రపాఠములతోను 77 


సకలలోక నివాసులలొనరించు యుత్సవములతో సంతసమున నూతన గృహమున 
పద్మావతితో శ్రీనివాసుని తొండమానురాజు ప్రవేశింపజేసెను. 78 


యక్ష గంధర్వ, మనుజ, నాగలోక నివాసులతో దేవదానవులందరును శ్రీనివాసుని 
తలపై పుష్పవర్షమును కురిపించిరి. బుషీంద్రులును విమానోత్తమమున నున్న 
శ్రీనివాసుని సంతసమున పూజించి పుష్పవర్షమును కురిపించిరి. 79 


398 


199/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


తత ఆనన్షనిలయే తొణ్జమాన్నృపనిర్మితే I 
విమానాగ్రే శ్రీనివాసో రరాజ భగవాన్‌ హరిః ॥ 
ఆనన్షజనకతా, త్తం ఆనన్గనిలయం విదుః । 
వరపద్నాసనే సుస్థాం విధాయ కమలాలయామ్‌ ॥ 


పద్మావతీం విశాలాక్షీం భగవానాత్మవక్షసి 
అరిశజ్ఞవిహీనో౭_ సౌ కటిన్యస్తకరోత్తమః 


దర్శయన్‌ పాణినైకేన దక్షిణేన వృషాకపిః । 
పదపద్మం సురారాధ్యం 0३७) పరమాం నృణామ్‌ ॥ 
కటిన్యస్తకరేణాపి నిజపాదాబ్దగామినామ్‌ । 
నృణాం భవపయోరాశిం కటిదఘ్నం ప్రదర్శయన్‌ ॥ 


విరాజతే వేజ్కటేశః సమ్బత్యపి రమాపతిః । 
ఇతి తే కథితం రాజన్‌! మాహాత్యం వేజ్కటేశితుః ॥ 
పవిత్రంపరమం పుణ్యం మంగళానాంచమంగళమ్‌ ॥ 
ఇతి శ్రీ భవిష్పోత్తరపురాణో శ్రీవేబ్బదలమావోత్స్వే 
శ్రీభగవత్సృుతతొబ్బమాన్సృవ నిర్మితనవీనమన్గిరబ్రవేశవర్ణం నామ 
(తయోదళో ౨ ధ్యాయః 


= ० (2) ఈ (క్రీం 


399 


80 


81 


89 


83 


84 


85 


200 


శ్రీభవిష్యోత్తరపురాణే, త్రయోదశో9_ధ్యాయః 


తొండమానుడు నిర్మించిన ఆనందనిలయమునందలి విమానరాజమున శ్రీనివాసుడు 
విరాజిలైను. 80 


ఆ భవనమానందము నిచ్చునదగుటచే దాని కానందనిలయమను పేరుకలిగెను. 
లక్ష్మీదేవిని పద్మాసనమున చక్కగా నిలపి 81 


తామర రేకులవంటి కనులుగల పద్మావతిని తన వక్షస్థలమున నుంచుకొని 
శత్రుభయములేనివాడై, నడుమునం దెడమచేతినుంచుకొని. 82 


కుడిచేతితో దేవతలకు తన పాదపద్మములు పూజింప తగినవియు, మనుజుల 
కుత్మృష్టగతియునని తెలుపుచు, 83 


నడుమున నుంచుకొనిన చేతితో తన పాదారవిందముల నాశయించిన 
మనుజులకు సంసారసము[ద్రము మొలబంటిలోతుగా మాత్రమే యుండునని 
చూపుచు 84 


నేటికిని శ్రీనివాసుడు ప్రకాశించుచున్నాడు. జనకమహారాజా! ఇట్లు పవిత్రమును 
మిక్కిలి పుణ్యప్రదమును, మంగళవస్తువులకును మంగళమొసంగునట్టి శ్రీ 
శ్రీనివాసుని మాహాత్యమును నీకు తెలిపితి” నని శతానందుడు పలికెను. 85 
ఇది శ్రీ భవిష్పోత్తరపురాణమున శ్రీ వేంకటాచలమావోత్యమున శ్రీనివానుడు 
తొందమానునిచే నిర్మింపబడిన నూతన భవనమున ప్రవేశించుట 
యనెదు పదమూడవ అధ్యాయము సంపూర్ణము. 


=-= 4 (2) 4 గ్రే 


400 


200/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


అథ చతుర్దశో ® ధ్యా 
బ్రహ్మకారిత దీపారోపణభగవదుత్సవ ప్రశంసా 


శతానన్దః - 
సర్వాభ్యుదయకామో9_థ భూతానాం హితకామ్యయా । 
తదా వై భగవాన్‌ (బ్రహ్మా దీపద్వయమకల్పయత్‌ 11 


ప్రార్థయామాస గోవిన్దం వరమెకమనామయమ్‌ । 
యావ తృలియుగం తిష్టేత్‌ తావద్దీపో9_ భివర్ధతామ్‌ ॥ 


యదా విమానపతనం యదా దీపవినాశనమ్‌ । 
తదా౭_వతారః సంపూర్ణః ఇది మే నిశ్చితోల_వధిః ॥ 


ఇతి తస్మై వరం దత్త్వా బ్రహ్మాణ మవదద్ధరిః । 
శ్రీలిలానః :- 
శ్రూయతాం వచనం తాత! భుజముద్ధృత్య చోచ్యతే ॥ 


ఉత్సవం కురు మే పుణ్యం బ్రహ్మన్‌! లోకపితామహ! । 
ధ్వజారోహణమారభ్య రథాన్తజ్బు సవాహనమ్‌ ॥ 


నైవేద్యం బహుచిత్రణ్బ బ్రాహ్మణెర్వేదపారగైః । 
కర్తవ్యం మమ కల్యాణం త్రికాలే భయభక్తితః ॥ 


తదేతద్వచనం (శ్రుత్వా పితుః స చ పితామహః । 
తొణ్జమానం సమాహూయ వచనం వ్యాహరత్తదా Il 


బ్రహ్మో :- 

వాహనాని విచిత్రాణి కురు శీఘ్రం రమాపతేః । 

రథో దారుమయస్తాత! బహుచిత్ర విచిత్రితః ॥ 
401 


201 


శ్రీభవిష్యోత్తరపురాణే, చతుర్దశో9_ధ్యాయః 


పదునాల్లవ ఆధ్వాయము. 
బ్రహ్మయొనరించినదీపారోపణమును శ్రీనివాసోత్సవమును వర్ణించుట 


శతానందుడు - 

మరల శతానందుడు చెప్పనారంభించెను. మునులారా! చతుర్ముఖుడు జనులందరి 
యభివృద్ధిని కోరుచున్నవాడై ప్రాణికోటికి మేలును కాంక్షించుచు రెండు దీపముల 
నేర్చరచి 1 
“కలియుగమున్నంతవరకీ దీపమభివృద్ధి చెందవలె”నని శ్రీనివాసుని ప్రార్థించుచు 
వరమును వేడెను. 2 
నా విమానము పడిపోయినపుడు, నాకు నీవుంచిన దీపమారిపోయినపుడు నా 
అవతారము ముగిసినదని నేను నా యవతారమున కవధిని 3 
నిశ్చయించితి'నని శ్రీనివాసుడు చతుర్ముఖునకు వరమునొసంగి యాతనితో 
నాయనా! నేను చేెతినెత్తి (ప్రమాణమునుచేసి) దృఢముగా చెప్పుచున్నాను. వినుము4 
చతురాననా! కొడినెత్తుట (జండాను ఎత్తుట) మొదలుకొని రథోత్సవము వరకు 
దినమున కొకవిధమగు వాహనముపై నన్ను నూరేగించుటయను పవిత్రమగు 
నుత్సవమును నా కొనరింపుము. ర్‌ 
వేదశాస్తముల నాసాంతముగ నధ్యయన మొనరించిన బ్రాహ్మణులచే ననేక రకముల 


నైవేద్యము మూడువేళల నొనరింపజేయుము. మూడు సమయములయందును 
భయభక్తులతో నా కల్యాణము చేయింపవలెను. 6 


ఇట్లు శ్రీనివాసు డాజ్ఞాపించినంతనే చతుర్ముఖుడు తొండమాన్‌రాజును పిలచి 7 


బ్రహ్మ - 
నీవు శ్రీనివాసునకు శీఘ్రముగా ననేక విచిత్రములగు వాహనములను, అనేక 
చిత్రవిత్రములతో చెక్కబడిన కర్రచే చేయబడిన రథమును, 8 


402 


201/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
అతన్టేణ మహీపాల! కర్తవ్యో విశ్వకర్మణా । 
ఛత్రాణి చామరే పుణ్యే వ్యజనం రాజసత్తమ! ॥ 


ఇత్యుక్త్వా విశ్వకర్మాణం ఆహూయ నృపతేర్వశమ్‌ I 
విధాతా విదధే సో పి యథా రాజానుశాసనమ్‌ ॥ 


వాహనాని రథచ్చత్ర చామరవ్యజనాని చ । 
కృతవాన్‌ క్షణమాగ్రేణ పీతయే మధుఘాతినః ॥ 


10 


11 


మహోత్సవార్థం వేజ్కటాద్రిం ప్రతి నానాదేశీయనృపాగమనమ్‌ 


ఉవాచ వచనం దేవో రాజానం సపితామహమ్‌ । 
సర్వదేశజనాకీర్ణం ఉత్సవం చో త్తమం విదుః ॥ 


ఆనయస్వ నృపాన్‌ సర్వాన్‌ నానాదేశాగతా, నితి । 
శాసితో వాసుదేవేన భృత్యాన్‌ సమ్వేషయన్నృపః ॥ 
అబ్గవజ్గకళిజ్ఞాద్యాః పౌగణాః కాశికా స్తతః । 

గ ౧ ౧ [न > 
కామ్ఫోజాః కేరళద్వీపా విరాటకురుజాజ్ఞలాః ॥ 
బర్బరాః పాజ్బదేశీయాః చైద్యా మాత్సాః ససైన్థవాః । 
ఆగతాస్తే మహీపాలాః సకుటుమ్బాః సవాహనాః ॥ 


కేచిద్యానగతాః కేచిత్‌ గజస్న్థాః కేచిదశ్వగాః । 
కేచిచ్చ శిబికారూధాః = సమాయయుః ॥ 


ఛతైః సచామరైర్దివ్యైః మయూరశుకపిజ్భృకైః । 
ఆరాధనం ప్రకుర్వాణా విప్రాణాజ్ఞైవ భోజనైః ॥ 


403 


12 


13 


14 


15 


16 


17 


202 


శ్రీభవిష్యోత్తరపురాణే, చతుర్దశో9_ధ్యాయః 


చక్కని ఛత్రములను, చామరములను, విసనికర్రను, విశ్వకర్శచే జాగరూకతతో 
చేయింపుమనని తెలిపి 9 


విశ్వకర్మను రావించి రాజున కప్పగించెను. విశ్వకర్మయు తొందమానుని 
యాజ్ఞానుసారము 10 


వాహనములను, రథమును, ఛత్రమును, చామరములను, విననకణ్ఞలను 
శ్రీనివాసునికి సంతోషము కలుగునట్లొక్క క్షణములో నిర్మించెను. || 


శ్రీనివాసుని మహోత్సవమును సేవించుటకై వేంకటాచలమున కనేక 
దేశములనుండి రాజులు వచ్చుట 
శ్రీనివాసుడు చతుర్ముఖునితో గూడిన రాజునుగాంచి “నానా దేశములనుండి 
వచ్చిన జనులతో నిండిన యుత్సవమే గొప్ప యుత్సవముగా భావింపబడుచున్నది. 


కావున నీవు దేశదేశములనుండి రాజులనందరను రప్పింపుమ”ని యాజ్ఞాపింపగా 
రాజు తన సేవకులను పంపించెను. 19 


అంగదేశీయులు, వంగదేశీయులు, కళింగాదిదేశీయులు, కాశీదేశీయులు, 
కాంభోజులు, కేరళదేశీయులు, విరాట, కురు, జాంగలదేశీయులును, (పౌగండుల 
నగా అపకృష్ణులుగా లెక్నింపబడువారు అనగా కిరాతులు మొదలగువారు)14 


బర్బర, పాండ్య, చేది, మత్స్య, సింధు దేశీయులగు రాజులు కుటుంబములతో 
వాహనములతో విచ్చేసిరి. 15 


కొందరు వాహనముల పైనను, కొందరేనుగులపైనను, కొందరు గుట్ట్రముల 'పైనను, 
కొందరు పల్లకిలలోను, కొందరు నడచుచును, 16 


మరికొందరు ఛత్రములతోను, కొందరు నెమళ్లు చిలుకల మొదలగువాని 
పింఛములతో చేయబడిన చామరములతోను మధ్యేమార్గమున (బ్రాహ్మణుల 
కన్నసంతర్పణములచే వారి నారాధించుచు 14 

क्सम म्मम 


202/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


బ్రహ్మక్షత్రియవిట్‌ శూద్రాః యే చాన్యే నవజాతిజాః | 
చణ్డాలయవనాంస్యక్త్వా సర్వ ఏవ సమాగతాః ॥ 18 
సమాగమే మార్గమధ్యే సజ్మీర్ణజనమబ్దలే । 

అశ్నన్తః కేచి దాయాన్ని కేచి దన్నవివర్ణితాః ॥ 19 


కేచిత్‌ క్షీరప్రపానాశ్చ కేచిద్దారణపారణైః । 
సర్వే8_భవన్‌ హరేర్భక్తాః శ్రీనివాసస్య భూమిప! ॥ 20 
ధనాని వస్తాణి చ భూషణాని కాయాన్సజీవాని సుఖాని సర్వే । 


శ్రీవేజ్మటేశస్య పదార్పితాని చక్రుర్ణనా భాగవతాః కలౌ యుగే ॥ 21 


తత్రాల హూయ మునీన్‌ సర్వాన్‌ మహీపాలాన్‌ యథాక్రమమ్‌ । 
కన్యామాసం గతే कण्ठ ద్వితీయాయాం జగత్పతేః ॥ 22 


ధ్వజారోహణమాధాయ సాజ్మురార్చణమేవ చ । 
వైఖానసముని శ్రేష్ట: పూజమనైః ప్రకల్పితా ॥ 23 


నరయానం రత్నమయం నిధాయ పురతో హరేః । 
వాసుదేవం బభాషే౭_థ బ్రహ్మా లోకపితామహః ॥ 24 


“నరయానం సమారుహ్య కురు చైత్యప్రదక్షిణమ్‌” 
ఏవముక్తః ప్రత్యువాచ శ్రీనివాసః పితామహమ్‌ ॥ 25 


భగవదాజ్ఞయా బ్రహ్మకృతభగవన్మూర్తిచతుష్టయనిర్మాణప్రకారః 
శ్రీనిలాసః - 
భోఃపుత్ర! బాలభావోల సి శాసితో వేదనిర్ణయః । 
స చాద్య విసృృతస్తాత! పరీక్షా దీయతాం మమ ॥ 26 


405 


203 


శ్రీభవిష్యోత్తరపురాణే, చతుర్దశో9_ధ్యాయః 


(బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు మొదలగు ఛండాలులు, తురకలును తక్క 
తక్కిన తొమ్మిది జాతులవారు నరుదెంచిరి. 18 


జనులందరును కలిసి గుంపులుగాజేరిన మధ్య మార్గములో కొందరన్నమును 
తినుచును, కొందరన్నమును విడచియు, 19 


కొందరు పాలను త్రాగుచును, కొందరు భగవ ధ్యానముతోను, కొందరుపవసించి 
మరుచటి దినమున భుజించుటతోను, శ్రీనివాస చరణారవింద లగ్నచిత్తులై 
విలసిల్లిరి. 20 
కలియుగమున జనులందరు తమ ధనములను, వస్త్రములను, భూషణములను 
శరీరములను ఆత్మలను సుఖములనన్నిటి ని శ్రీశ్రీనివాస చరణకమలములయం 
దర్పించివైచిరి. 21 


సూర్యుడు కన్యారాశియందు ప్రవేశించియుండగా (భాద్రపద మాసముననుండగా) 
విదియ రోజున శ్రీనివాసునకు 22 


ధ్వజారోహణము అంకురారణము మొదలగు నుత్సవమునకు ముందుగా 
నారంభింపజేసి 23 
రత్నములచే కూర్చబడిన మనుజుల భుజములచే మోయబడు వాహనమును 
శ్రీనివాసున కెదురుగానుంచి బ్రహ్మ శ్రీనివాసునితో 24 


స్వామీ! ఈ వాహనముపై నధిష్టించి యీ మందిరము చుట్టును ప్రదక్షిణ 
మాచరింపుమని ప్రార్థింపగా శ్రీనివాసు డాతనితో- 25 
శ్రీనివాసుని యాజ్ఞచే చతుర్ముఖుడు 
భగవద్విగ్రహములను నాలిగింటిని నిర్మించుట 

శ్రీనిలానుడు - 

నాయనా! చతుర్ముఖా! నీకు నేను వేదములను టప్రసాదించినపుడు నీవు 
బాల్యముననుంటివి. ఆ వేదముల విధులిప్పుడు విస్తారముగ పెరిగినవి. నీవు 
ముందుగా నాకు పరీక్షనిమ్ము అని పల్మెను, 26 


406 


203/5 Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


స తద్వచనమాకర్ణ్య కిజ్బిచ్చిన్తాసమాకులః । 
పరీక్షాబ్బ దదౌ విష్ణోః వేదానాం వేదవిత్తమః ॥ 


స్థాలిత్యమభవత్కిజ్బిత్‌ పరీక్షాయాం విధేస్తదా । 
తతో౭_ వబోధితః సమ్యక్‌ వేధాః వేదానుశాసనమ్‌ ॥ 


నిర్మమే క్షణమాత్రేణ శ్రీనివాసాత్మికాః శుభాః । 
మూర్తిశ్చతస్రో మనైైస్తు చతుర్వేదసముద్భవైః ॥ 


పృథజ్నామాని తాసాం వై చకార స మహామతిః । 
ఉత్సవః శ్రీనివాసాఖ్యా త్వాద్యా౭ి న్యా చోగ్రనామికా Il 


సర్వాధికసమాఖ్యా9_న్యా లేఖకాఖ్యా ९८5०9 పరా । 
మూలమూర్తిరభూత్తాసాం మూర్తీనాం చతురాత్మనామ్‌ ॥ 


స్వయం శ్రీవేజ్బటాధీశః సర్వాత్మా జగదీశ్వరః | 
దేవానాం కల్పయామాస తత్తన్మూర్య్యభిమానినామ్‌ ॥॥ 


అసంకీర్ణాని కార్యాణి తానితాని విధిస్తతః । 
పంచానామపి దేవానాం తత్తన్మూర్శ్యభిమానినామ్‌ ॥ 


చతుర్ముఖేషు చతురో మనస్యేకం విధిస్తదా | 
అనుదధ్యా తదా తేన సర్వకర్మమహోత్సవే ॥ 


ఉత్సవే శ్రీనివాసస్య యాత్రాకర్మణి దీక్షితః । 
తేన నిర్వర్తయామాస యాత్రాకర్నోత్సవం విధిః ॥ 


నైవేద్యం బహుధా చిత్రం చక్రే బ్రహ్మోత్సవే శుభే । 
గుడౌదనం తిలాన్నబ్బు పరమాన్నం పయఃశ్రుతమ్‌ ॥ 


407 


97 


28 


29 


30 


31 


39 


33 


34 


35 


36 


204 


శ్రీభవిష్యోత్తరపురాణే, చతుర్దశో9_ధ్యాయః 


ఆ మాటలకు వేదవిజ్ఞుడైన బ్రహ్మ కొంచెము చింతించి శ్రీనివాసునకు వేదములలో 


పరీక్షనిచ్చెను. 27 
ఆ పరీక్షలో చతుర్ముఖునకు కొంచెము ప్రమాదము సంభవింపగా మరల 
శ్రీనివాసునిచే తెలుపుడుజేయబడి వేదవిధిని 28 


క్షణమాత్రమునచే చక్కబరచి శ్రీనివాసుని యంశములతో నాలుగు మూర్తులను 
చతుర్వేదముల యందలి మంత్రములతో నిర్మించెను 29 


ఆ విగ్రహ్రములలో నుత్సవవిగ్రహములకు శ్రీనివాసులను పేరుండుటంజేసి రెండవ 
విగ్రహమునకుగ్రమనియు. 80 


మూడవ విగ్రహమునకు “సర్వాధికసమ” యనియు నాల్లవదానికి 'లేఖకా యనియు 
వేరు వేరు నామముల నుంచెను. ఆ నాల్గు విగ్రహములకు 31 


సర్వవ్యాపియు జగదీశ్వరుడునునగు శ్రీ వేంకటాచలపతి మూల విగ్రహముగా 
నుండెను. యేయే దేవత లేయే విగ్రహముల నభిమానింతురో వారి కాయా 
విగ్రహములను కల్పించెను. 32 


నాల్గుముఖములయందును నేర్చుగల బ్రహ్మ తన మనమున నొక విగ్రహమును 
ధ్యానించి యనేక విధములుగ నొనరించు శ్రీనివాస మహోత్సవము 34 


నందలి యూరేగింపు విషయమున నొనరించు దీక్షనువహించి యాత్రాయుత్సవ 
మును ఆ విగ్రహముతో నిర్వహించెను. 35 


ఆ బ్రహ్మోత్సవమున ననేక విధములుగ నైవేద్యముల నర్చించెను. బెల్లముతో 
తయారుచేసిన యన్నమును, నువ్వుల యన్నమును ( పుళిహోరను) పాలతో నుడికిన 
క్షీరాన్నమును. 36 


408 


204/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


ముద్గాన్నం మాషకాన్నజ్బు దధ్యోదన మతః పరమ్‌ । 
షడ్విధాన్నజ్బు సాపూపం సపాయససుశర్మరమ్‌ ॥ 


గుడాపూపాం స్తిలాపూపాన్‌ మాషాపూపాన్‌ మనోహరాన్‌ । 
మోదకాంశ్చ శతచ్చిద్ర ప్రముఖాన్‌ కారయన్‌ విధిః ॥ 


37 


38 


బ్రహ్మకారిత శ్రీనివాస మహోత్సవ వైభవ ప్రకార వర్ణనమ్‌ 


అర్పయామాస దేవాయ శ్రీనివాసాయ విష్ణవే | 
ఉత్సవం శ్రీనివాసస్య విధిర్యాత్రాం మహోత్సవే ॥ 


కారయామాస వై వేధాః ధ్వజారోహణ పూర్వకమ్‌ । 
సాయజ్క్మాలేచ పూర్వేద్యుః ధ్వజారోహణ వాసరాత్‌ ॥ 


అనన్తగరుడాద్యాశ్చ బ్రహ్మద్యాశ్చ తథా9_మరాః। 
సర్వే చాన్యే మహర్చ్యాద్యాః విష్వక్సేనపురస్సరాః I 


వల్మీకాదిభవాం మృత్నాం పవిత్రాం నగరా దృహిః । 
ఖానితాం విధివన్మనైః హస్తిమస్తకరోపితామ్‌ ॥ 


సర్వమణ్గళవాద్యైశ్చ సహసర్వపరిచ్చదైః । 
ససమమం సమానీయ ప్రాదక్షిణ్యేన వీథిషు ॥ 


అజ్మునార్బణమాతేనుః । సహర్షపులకాజ్మునాః । 
తతో9_పరేద్యురుషసి । ధ్వజారోహమహోత్సవమ్‌ ॥ 


ఆరభ్యావభృథాన్తజ్బు పుష్పయాగాన్తమేవ చ । 
ఉత్సవం శ్రీనివాసస్య చకార విధివద్విధిః ॥ 


409 


39 


40 


41 


42 


43 


44 


45 


205 


శ్రీభవిష్యోత్తరపురాణే, చతుర్దశో9_ధ్యాయః 
పెసరపప్పుతో వండిన పులగమును, మినపపప్పుతో కూడిన యన్నమును, 
పెరుగన్నమును (దధ్యోదనం) అప్పములతోగూడి యారురుచులు కలిగిన 
యన్నమును మంచి చక్కెరరచేర్చి వందిన పరమాన్నమును, 37 


బెల్లముతో వండిన యప్పములను నువ్వుల పప్పుతోకూడిన యప్పములను 
(అరిసెలను), (కక్కరములు) మిక్కిలి రుచిగల మినపగారెలను, మైసూరుపాకము; 
మొదలగు వానిని చేయించుచు 38 


బ్రహ్మచే నొనరింపబడిన శ్రీనివాసమహోత్సవ విశేషములను వర్ణించుట 
శ్రీమన్నారాయణావతారుడగు శ్రీనివాసునకు నివేదించెను. మరియు నా 
బ్రహ్మోత్సవములో (బ్రహ్మ ఊరేగింపు ఉత్సవము నేర్పాటు గావించెను. 39 


ధ్వజమునెత్తు రోజునకు ముందురోజున సాయంకాలమున 40 


శేష గరుడులును, బ్రహ్మోదిదేవతలును, సకల మునీంద్రులును, విష్వక్సేనాదులును, 
41 


పట్టణమునకు వెలుపల అంకురార్చణకై పుట్టలోనున్న పవిత్రమగు మట్టిని 
మంత్రములను పఠించుచు యథాశాస్త్రముగా త్రవ్వి యేనుగు తలపైనుంచి42 


సర్వమంగళ వాద్యములతోను, సకలోపకరణములతోను, వీధులలో ప్రదక్షిణముల 
నొనరించుచు త్వరితముగ గొనివచ్చి 43 


సంతోషాతిశయమున నొడలు పులకరించుచుండ నంకురార్పణము నొనరించిరి. 
ఆ మరుసటిదినమున ప్రాతఃకాలమున కొడినెత్తు మహోత్సవము 44 


మొదలుకొని యవభృథ స్నానమువరకు శ్రీ పుష్పయాగ మాఖరువరకును 
యథావిధిగా శ్రీనివాసున కుత్సవమును బ్రహ్మ చేయించెను. 45 


410 


205/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
తస్మిన్‌ మహోత్సవే విష్ణోః ధ్వజారోహణవాసరే । 
ప్రథమే ప్రథమం యానం మనుష్యాన్లోళికా౭_ భవత్‌! 


ద్వితీయబ్బు తథా రాత్రౌ అభవచ్చేషవాహనమ్‌ I 
శ్రేష్నే శయనశీలస్య శేషాచలనివాసినః ॥ 


సదా శేషప్రియస్యాస్య శ్రీనివాసస్య 2००6९२६ । 
ద్వితీయదివసే చాద్యం భూయో౭_భూచ్చేషవాహనమ్‌ ॥ 


ద్వితీయబ్బు తథా రాత్రౌ అభవద్ధంసవాహనమ్‌ । 
తృతీయదివసే చాద్యం అభవత్సింహవాహనమ్‌ ॥ 


ద్వితీయజ్బ తథా యానం రాత్రౌ మౌక్తికమబ్దపమ్‌ । 
చతుర్ధదివసే యానం ఆదిమం కల్పభూరుహః ॥ 


ద్వితీయమభవద్రాత్రౌ సర్వభూపాలవాహనమ్‌ । 
పజ్బమే దివసే చాద్యం యాన మాన్లోళికా౭_ భవత్‌! 
హరేరమృతసన్టాయి మోహినీవేషధారిణః । 
ద్వితీయం రజనౌయానం వేదవేద్యస్య వై హరేః ॥ 


బభూవ చ స్వయం సాక్షాత్‌ ఛన్లోమూర్తిః ఖగేశ్వరః I 
ఆద్యం యానం షష్టదినే హనుమానభవద్ధరేః ॥ 


ద్వితీయం మజ్జళగిరిః సాయం యానమభూద్ధరేః । 
మహిషీసంయుతస్యాస్య వసనోత్సవరాగిణః ॥ 


తృతీయం రజనౌ యానం ఆసీదైరావతో గజః । 
సప్తమే9_భూద్దినే యానం ఆద్యం భాస్మరమణ్ణలమ్‌ ॥ 


411 


46 


47 


48 


49 


50 


51 


59 


53 


54 


55 


206 


శ్రీభవిష్యోత్తరపురాణే, చతుర్దశో9_ధ్యాయః 


ఆ మహోత్సవ సమయమున ధ్వజారోహణము రోజున మనుష్యులచే మోయబడు 
పల్లకి మొదటి వాహన మయ్యెను. (చలవ చప్పరము) 46 


రెండవ దినమున రాత్రి శేషవాహనము, అనంతరము శేషునిపై పవళించి యుండి 
శేషాద్రియందే నివసించియుండి 47 


శేషునియందే ప్రీతికలిగిన శ్రీనివాసునకు రెండవ దినమున తిరిగి మొదటి 
శేషవాహన మాయెను, 48 


ఆ దినముననే రాత్రియందు హంసవాహనము రెండవదాయెను, మూడవ రోజున 
సింహవాహనము మొదటి దియు 49 


ముత్యాల పల్లకి రెండవ వాహనము నాయెను. నాల్గవరోజున మొదటి వాహనము 


కల్పవృక్షమును 50 
సర్వభూపాల వాహనము రెండవదిగా నమరెను. అయిదవ రోజున మొదటిది 
పల్లకి వాహనము. 51 


అందు శ్రీనివాసున కమృతమును పంచియిచ్చు మోహినీ యలంకార మమర్పి 
యుండెను. రాత్రి రెండ వాహనము ఆ వేదవేద్యుడగు శ్రీనివాసునకు 52 


వేదస్వరూపుడగు గరుత్మంతవాహనము చక్కగా నమరెను. ఆరవ దినమున మొదటి 
వాహనము హనుమద్వాహనము 58 


రెండవది మంగళగిరివాహనము. తనభార్యలగు రమాదేవి పద్మావతులతో 
వసంతోత్సవమున ప్రీతిగల శ్రీనివాసునకు 54 


మూడవది యైరావతమను పేరుగల యేనుగు వాహనము. ఏడవ దినమున 
మొదటిది సూర్యప్రభయు 55 


412 


206/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


ద్వితీయం మజ్జళగిరిః సాయమాసీద్రమాపతేః । 
రమణీయతమోద్యాన విహారోత్సవరాగిణః ॥ 


కుసుమాపచయవ్యగ్ర మహిషీజనశాలినః । 
తృతీయం రజనౌ యానం అభవచ్చన్టమణ్ఞలమ్‌ ॥ 


అష్టమే దినసే చాద్యం అభవ ద్వాహనం హరేః । 
నానావిధైరలజ్మారైః మణ్ణితః సుమహాన్‌ రథః ॥ 


ద్వితీయం రజనౌ యానం అభూదుచ్చైఃశవా హయః । 
నవమే దివసే చాద్యం యానమాన్లోళికా౭_ భవత్‌ ॥ 
ద్వితీయం మజ్జళగిరిః యానమాసీద్రమాపతేః । 
హారిదైః పిబ్గకైశ్చూర్లెః అభిషిక్తస్య మబ్గతైః ॥ 
సముద్యుక్తస్యావభృథ స్నానమాజ్లలికోత్సవే । 
స अ= మబ్లకైశ్పూర్డెః హారిదైరభిషేచితః ॥ 
సున్సరం మజ్జళగిరిం సమారుహ్య సతాం గతిః 
చైత్యం ప్రదక్షిణీకృత్య సహ సర్ర్వైర్మహాజనైః ॥ 


జపద్భిర్వైదికాన్‌ మన్హాన్‌ సహితశ్చ ద్విజోత్తమైః 
చకారావభృథన్నానం భగవానాదిపూరుషః ॥ 


స్వామిపుష్కరిణీతీర్ధే సర్వలోకైకపావనే । 
అవతారదినే తస్మిన్‌ నక్షత్రే శ్రవణే ప్రగే ॥ 


తృతీయం మబజ్గళగిరిః యానం రాత్రావభూత్తతః । 
ధ్వజావరోహాణాభిఖ్యః ఉత్సవో9_భూ త్తదా హరేః ॥ 


తతో£_ పరేద్యురభవత్‌ పుష్పయాగమహోత్సవః । 
దేశాన్తరాదాగతానాం సపర్యా౭_సీత్తతో నృణామ్‌ ॥ 


413 


56 


5¶ 


58 


59 


60 


61 


62 


63 


64 


65 


66 


207 


శ్రీభవిష్యోత్తరపురాణే, చతుర్దశో౭_ ధ్యాయః 


సాయంకాలము రెండవవాహనము మంగళగిరి వాహనమాయెను. 
సుందరోద్యానమున విహరణ శీలియు 56 


పుష్పములను కోయుటయం దాసక్తి గలిగిన తన భార్యలతో కూడియుండు 
శ్రీనివాసునకు మూడవ రాత్రి వాహనము చంద్రప్రభయు 57 


నెనిమిదవ రోజున ననేక విధములగు నలంకారములచే నలంకరింపబడిన గొప్ప 
రథము మొదటి వాహనమును, 58 


రెండవ వాహన ముచ్చైశ్రవమను గుజ్జపువాహనమును తొమ్మిదవ దినమున మొదటి 


వాహనము పల్లకియు 59 
రెండవవాహనము మంగళగిరియు నయ్యెను. 60 
దీక్షానంతర న్నానమాచరించు మంగళోత్సవమున పసుపురంగు,గోరోచన వర్ణముగల 
పరిమళచూర్ణములతో నభిషేకింపబడి 61 
అందమగు మంగళగిరి వాహనముపై నధిష్టించి మహాత్ములందరితో గూడ యా 
దివ్యమందిరమునకు ప్రదక్షిణ మాచరించి 62 
వేదమంత్రములను జపించుచున్న బ్రాహ్మణోత్తములతో గూడి 63 


సకలలోక పావనియగు స్వామి పుష్కరిణీతీర్మమున తన జన్మదినమున శ్రవణా 
నక్షత్రమున నుషఃకాలమున నాది పురుషుడగు శ్రీనివాసు డవభృథస్నానము 
నాచరించెను. 64 
ఆ రాత్రి మూడవ వాహనము మంగళగిరి వాహనము అనంతరము కొడినిదించుట 
యనెడు నుత్సవము జరిగెను. 65 
ఆ మరుసటి దినమున పుష్ప్టయాగ మహోత్సవము చక్కగా నిర్వహింపబడెను. 
అటు పిమ్మట నితర దేశములనుండి వచ్చిన మనుజులా శ్రీనివాసున కర్చన 
లొనరించిరి. 66 
414 


207/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 

దేవా జగ్ముః స్వకం ధామ రాజానో రాజసత్తమ! । 
జగ్ముః స్వనగరం దివ్యం దృష్ట్వా దేవమహోత్సవమ్‌ 11 
బ్రహ్మా జగామ స్వం లోకం నత్వా వేజ్బటవల్లభమ్‌ । 
సమాప్య చోత్సవం సర్వం స రాజా తొణ్బమాన్‌ నృపః ॥ 
వాసుదేవం నమస్కృత్య చా9_జ్ఞా మాదాయ మౌలినా । 
స్వపురం ప్రాప్య ధర్మాత్మా కృత్వా౭_ర్పాం 23०598०8 ॥ 
సంస్థాష్య పూజయామాస స్వపురే నిజమన్టిరే I 
రాజ్యం చకార ధర్మాత్మా సత్యేన పృథివీపతిః ॥ 
గోబ్రాహ్మణహితార్ధాయ చాతిథీనాం హితాయ చ। 
సద్దర్మనిరత శ్శానో జితమన్యుర్ణితేన్ధియః ॥ 

ధి = జ 


నిత్యమారాధయన్‌ కృష్ణం బిలమార్లేణ చాగతః । 
ఇత్థం కుర్వతి రాజేన! రాజరాజకులోద్భవే ॥ 


గజ్లాస్నానగన్ఫ కూర్మాఖ్య ద్విజవృత్తాన్తః 


కార్తికే మాసి సమ్రాప్తే దైవయోగేన భూపతే । 
సమాయయాౌ ద్విజత్రేష్టః కూర్మో వాసిష్టగోత్రజః 
పితురస్థి సమాగృహ్య గజ్లాస్నానసముత్సుకః । 
అకస్మాద్రాజనగరం విప్రక్షత్రియసబజ్కులమ్‌ ॥ 
సమన్తతః సమాకర్ణ్య తొణ్జమాన్‌ కీర్తిస్యమృమమ్‌ । 
రాఘవాఖ్యసుతేనైవ మహాలక్ష్యాఖ్య భార్యయా ॥ 


పురాద్బహిర్వినిక్షిప్య భార్యాం పుత్రజ్బ స ద్విజః 
సమాసదద్రాజగ్భహం రాజదర్శనలాలసః ॥ 


సింహాసనగతః కాన్తం విద్వన్మణ్ణలమణ్లితమ్‌ I 
తమాశీర్భిర్విశే షేణ సంస్తుత్య పృథివీపతిమ్‌ ॥ 


415 


67 


68 


69 


70 


71 


72 


73 


74 


75 


76 


77 


208 


శ్రీభవిష్యోత్తరపురాణే, చతుర్దశో9_ధ్యాయః 
వచ్చిన దేవతలును, రాజులును, శ్రీనివాసుని మహోత్సవమును సేవించి తమ 
తమ నివాసముల కేగిరి. 67 
చతుర్ముఖుడును శ్రీ వేంకటాచలపతికి నమస్మరించి యుత్సవమునంతను 
ముగింపజేసి తన లోకమున కేగెను. తొండమాన్‌ రాజును 68 
శ్రీనివాసునకు నమస్కరించి యాతని యాజ్ఞను శిరసావహించి తన నగరమునకేగి 
శ్రీ వేంకటాచలపతి కర్చన మొనరించి 69 
యా విగ్రహమును తన మందిరమున ప్రతిష్టించుకొని పూజించుచుండెను. 70 
గోవులకును, (బ్రాహ్మణులకును మేలునుకోరితన గృహమున కేతెంచు నతిథుల 
మేలును కోరుచు, సత్మర్మలయం దాసక్తి కలిగి శాంతముకలవాడై, కోపమునువీడి 
యింద్రియములను జయించి, 71 
చక్కగా సత్యముతో రాజ్యపాలనము నొనర్చుచు సొరంగమార్గమున వచ్చి శ్రీనివాసు 
నారాధించుచుండెను. 72 
గంగాస్నానమున కరుగు కూర్మద్విజునివృత్తాంతము 
కార్తీకిమాసము సమీపింపగా నదృష్టవశమున వసిష్టగోత్ర సంభూతుడగు 
కూర్మద్విజుడు 73 
తండ్రిగారి అస్తికలను తీసికొని గంగాస్నానమును చేయువేడుకతో బ్రాహ్మణక్ష్మత్రియు 
లతో కూడిన రాజధానికివచ్చి 74 
తొండమానుని కీర్తినంతటను విని రాఘవుడను పుత్రునితోను మాహాలక్ష్మియను 
భార్యతోను వచ్చి 75 


నగరమునకు వెలుపలనే భార్యాపుత్రులనుంచి తానొంటరిగ రాజును జూదవలయు 
ననెడు కోరికతో రాజగృహమును సమీపించెను. 76 


పండిత ప్రకాండులతో నలంకరింపబడి సింహాసనమున కూర్చుండియున్న రాజు 
నాశీర్వాదములతో నధికముగ స్తుతించి 77 


416 


208/5 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
కూర్చ్మ్యః :- 
రాజానమధబవీ ద్విప్రః కూర్చో వేదాన్తపారగః । 
(శుతా బహుముఖాత్‌ కీర్తిః తవ భూప! విశాం పతే! ॥ 
తద్రుత్వా౭_ ద్య సమీపం తే సమ్పాప్తోల_ హం నృపోత్తమ! । 
ఇతి విప్రవచః శ్రుత్వా పూజాయామాస స ద్విజమ్‌ ॥ 
తొణ్బమానః = 
కిమాగమనకార్యం తే తన్మమాచక్ష్వ భో ద్విజ! । 
ఇత్థముక్తోల_ బ్రవీ ద్రాజన్‌! కూర్చో వేదవిదాం వరః ॥ 
కూర్చ్యః - 
మత్పితా ప్రేతతాం ప్రాప్తః కాలేన పృథివీపతే! । 
తస్యాస్టినిచయం నీత్వా గజ్లామజ్జనహేతవే ॥ 

థి ౧ జ 

కాశీం గచ్చామి రాజేన! మనసా కృతనిశ్చయః । 
దైవాచ్చ గర్భిణీ జాతా మమ భార్యా పతివ్రతా ॥ 
పజ్బవర్షశ్చ మే పుత్రో న శక్తో గన్తుమాత్మనా । 
తస్మాత్త్వయా మహారాజ! రక్షణీయౌ చ తావుభౌ ॥ 


అశకో9_ హం తయా గన్తుం గర్భిణ్యా తు ద్విజప్రియ! । 
ప్రీణాం పత్యుర్ణ హే వాసో నియతశ్చోదితో ౨_న్యథా ॥ 
పిత్రోః సమీపే వాసస్తు తదభావే స్వసుర్భహే । 

అథవా మాతులగ్భహే త్వథవా రాజమన్దిరే ॥ 

షదేతే పితరః ప్రీణాం ఇతి జానామి తల్భితిమ్‌ । 
తస్మాత్వం రక్ష एण्ड! సుతం భార్యాబ్బు గర్భిణీమ్‌ ॥ 
ఇత్యేవముక్తో విప్రే కూర్మసంజ్ఞేన తొణ్బమాన్‌ । 

“బాధ” మిత్యుక్తవాన్‌ రాజన్‌! తస్య దత్వా ధనం బహు ॥ 


417 


78 


79 


80 


81 


89 


83 


84 


85 


86 


87 


209 


శ్రీభవిష్యోత్తరపురాణే, చతుర్దశో9_ధ్యాయః 
కూర్మద్విజుడు - 
రాజా! నీ కీరి ననేకులవలన విని నీ వద్దకు నే డేతెంచితినిని పలుకగా 78 


బీ 


రాజా తనిని పూజించి 79 
తొండమానుడు - 

బ్రాహ్మణోమా! మీ రాకకుగల కారణమేమియో తెలుపుడిని యడిగెను. అంత 
(బ్రాహ్మణుడు 80 


నా తండ్రి సమయానుసారముగ మరణించెను. ఆతని అస్థికలను తీసికొని గంగలో 
ముంచవలెనని 81 
మనమున నిశ్చయించుకొని కాశికి పోవుచున్నాను. కాని దైవానుగమున 
వతివ్రతయగు నా భార్య గర్భవతియై యున్నది. 82 


అయిదు సంవత్సరములుగల నా పుత్రుడు నా వెంట రాజాలడు, కావున వారి 
నిరువురను కాపాడవలెను. 83 


నెను గర్భిణియగు నా భార్యను తోడొని పోజాలను. స్త్రీలకు భర్తచెంతనుండుట 
భావ్యము. లేకున్నచో 84 


పుట్టినింటగాని అదిలేకున్న అత్తవారింటగాని లేక మేనమామల యింట గాని 
లేకున్న రాజమందిరమున కాని యుండుట భావ్యమైయున్నది. 85 


తల్లిదండ్రులు, అత్తమామలు, మేనమామ, రాజు వీరార్గురును స్త్రీలకు సమానముగా 
గౌరవింపతగినవారు. కావున నీవు నా పుత్రుని, గర్భిణీయగు భార్యను కాపాడుమనని 
86 


ప్రార్థింపగా రాజా బ్రాహ్మణునకు చాల ధనము నొసంగి యంగీకరించెను. 87 


418 


209/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
తత్ర సంస్థాప్య తౌ విప్రో బాప్పసందిగ్ధలోచనః | 
అబ్రవీత్ససుతాం పత్నీం బాష్పపర్యాకులేక్షణామ్‌ ॥ 


'గచ్భామ్య హం వరారోహే! గజ్లాం భాగీరథీం ప్రియే! । 
మా రోదీస్వం వరారోహే! పశ్య పుత్రం భయా౭ కులమ్‌ ॥ 


ఇత్యేవముక్తా సా విప్ర పత్నీ భర్తారమబ్రవీత్‌ । 
నిజనాథస్య వదనం పశ్యస్తీ దుఃఖభాగినీ ॥ 


శీఘ్రమాగచ్చ భోః స్వామిన్‌! కృత్వా గజ్జావగాహనమ్‌ । 
పుత్రో౭_పి తే మహా ప్రాజ్ఞః త్వామేవమనుమన్యతే ॥ 


ఇత్థం వదన్తీం స్వాం భార్యాం పశ్యన్నాలిబ్య చాత్మజమ్‌ | 
జగామ విప్రో రాజేన పశ్యన్వై పృష్టతః పునః ॥ 


సా జగామ గృహం రాజ్ఞః పశ్యస్తీ పతిమాత్మనః । 
పరిమృజ్యా క్షిజం తోయంసా న్వయిత్వా సుతం తథా ॥ 
రాజపత్నీం సమాసాద్య పుత్రేణ సహసా స్థితా । 

గతే విపే స రాజర్షిః తస్య భార్యాబ్బు సున్లరీమ్‌ ॥ 


దృష్ట్వా చిన్తాకులో భూత్వా మనసీత్ఞమచి న్తయత్‌ । 
త్రివిధాః పురుషాః ప్రోక్తాః ధియస్తేషాం పృథగ్విధాః ॥ 


తస్మాన్మయా9_తియత్నేన స్థాపనీయా ద్విజప్రియా । 
ఇతి సజ్చిన్య ధర్మాత్మా తొణ్బమాన్‌ రాజసత్తమః ॥ 


ఏకాన్తే భవనం కృత్వా స్థాపయామాస తత్ర తామ్‌ । 
అన్నం షణ్మాసపర్యాప్తం సకృత్సోపస్మరం దదౌ ॥ 


419 


88 


89 


90 


91 


92 


93 


94 


95 


96 


97 


210 


శ్రీభవిష్యోత్తరపురాణే, చతుర్దశో9_ధ్యాయః 


అంత నా బ్రాహ్మణుడు భార్యాపుత్రుల నచ్చటనే యుంచి తాను కన్నుల నీరు 
నింపుకొనుచు దుఃఖీంచుచున్న భార్యను గాంచి 88 


సుందరీ! నేను భగీరథునిచే కొనిరాబడి భాగీరథియని పేరుగాంచిన గంగలో 
స్నానముచేయ నేగుచున్నాను. నీవు దుఃఖింపగలదు. భయభ్రాంతుడగు పుత్రుని 
००295602) 89 


యూరడించెను, ఆమెయు దుఃఖించుచు భర్త ముఖమునుగాంచి 90 


స్వామీ! గంగలో స్నానమాచరించి త్వరలో వచ్చివేయుడు. మీ బుద్ధిశాలియగు 
పుత్రుడును మిమ్ముల నిట్లే సమ్మతించుచున్నాడిని 91 


పలుకగా నిట్లు మాటాడుచున్న భార్యను, పుత్రుని కౌగలించుకొని మరల మరల 
వెనుకకు తిరిగి జూచుచు వెడలిపోయెను. 92 


ఆమెయు తన భర్తను వెనుదిరిగి చూచుచునే రాజమందిరమున కేగి కండ్లనీరును 
తుడిచికొని పిల్లవాని నోదార్చి 93 


రాణివద్దకేగి పిల్లవానితో కూడ నిలచెను. తొండమానుడు బ్రాహ్మణుడు వెడలి 
నంతనే యాతని భార్యను ఆమె సౌందర్యమును గాంచి 94 
కలతచెందుచు తన మనమున నిట్లు తలపోయసాగెను. “పురుషులుత్తమ 
మధ్యమాధములని మూడు విధములుగా నుందురు. వారి బుద్దులును వారి వారి 
(శ్రేణుల ననుసరించియే యుండును. 95 


కావున నే నతిజాగరూకతతో నీ (బ్రాహ్మణపత్నిని కాపాడవలయును” ఇట్లు తలంచి 

యా ధర్మ(ప్రవర్తనుడగు తొండమాను 96 

ఒక రహస్యస్థలమున గృహమును నిర్మించి యం దారు మాసములవరకు 

సంభారములతో భోజనసామగి నేర్చరచి 97 
420 


210/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


తణ్టులాద్యైశ్చ కాష్టాన్రైెః సర్వోపకరణై స్స్పమమ్‌ । 
తదహం శృజ్ఞలై రృద్దా సరాజా తొణ్జమా నృపః ॥ 


దూతాన్‌ విధాయ వై దూరే చార్ధక్రోశాయతే నిజే । 
గృహ వివ క్వచిత్కోణే నిగూఢం తాం దదా న్యధాత్‌ ॥ 


ధూర్తానాన్తు యథా సేయం న గచ్చేద్దోచరం దృశామ్‌ । 
తతో రాజ్యే సమాసక్తో రాజా కార్యవశం గతః ॥ 


రాజ్యభారేణ రాజేన! వ్యస్మర |ద్రాహ్మణ(ప్రియామ్‌ । 
ద్వివత్సరాన్తే విప్రేనః కృత్వా గజ్లా౭_వగాహనమ్‌ ॥ 


గయాం గత్వా గయాశ్రాద్ధం కృత్వా నిజపితుస్తథా । 
గజ్లాయా వివధం చోఢ్వా స్మన్థదేశే ద్విజోత్తమః ॥ 


తొణ్జమానపురం ప్రాప్య ప్రవివేశ నృపాలయమ్‌ । 
రాజానమటబ్రవీద్రాజన్‌! ఆశీర్భిరభినన్ట్య చ ॥ 


దీర్చాయుర్భవ రాజేన! పుత్రవాన్‌ జ్ఞానవాన్‌ భవ । 
త్వత్రసాదేన రాజేన! కృతం గజ్జావగాహనమ్‌ ॥ 


గజావగాహనం రాజన్‌! కురుష్వైతజ్ఞలైః శుభైః | 
ఏవముక్త స్స రాజర్షిః విస్కృతాం బ్రాహ్మణీం స్మరన్‌ ॥ 


® 


బ్లో బభూవ చాకస్మాత్‌ దణ్ఞాహత ఇవోరగః । 
ద్మప్యూహే షడ్రథికైః ద్రోణకర్ణపురోగమైః ॥ 


^ bes 


నిరుద్దానాం సైంధవేన బాలమర్షుననన్దనమ్‌ । 
నిహతం పశ్యతాం రాజన్‌! పాణ్బవానాం మహాత్మనామ్‌ Il 
421 


98 


99 


100 


101 


102 


103 


104 


105 


106 


107 


211 


శ్రీభవిష్యోత్తరపురాణే, చతుర్దశో9_ధ్యాయః 
బియ్యము మొదలు కట్టెలవరకు ఇతరపరికరములను ఒసంగి యా గృహద్వారము 
వినుప గొలుసులతో బంధించి 98 


తన గృహముననే యొక మూలనొక మైలుదూరమున తన సేవకులను కాపుదలగా 
నుంచి యందా విప్రపత్నిని కుమారునితో గూడ 99 


దుర్మార్గుల కంటబడకుండునట్లు రహస్యముగా నుంచెను. పిమ్మట రాజు తన 
రాజ్యపరిపాలనా ధర్మమునసక్తుడై యుండి 100 


విప్రపత్సినే మరచెను. రెండు సంవత్సరములు గడచిన పిమ్మట బ్రాహ్మణుడు 
గంగాస్నానము నాచరించి 101 


గయకేగి తన తండ్రికి గయాగ్రాద్ధము నాచరించి గంగకావడిని భుజమున 
నుంచుకొని మోయుచు 102 


తొండమానుని నగరములో రాజమందిరమునకేగి 103 


రాజును 'దీర్హాయుష్మంతుడవగుము. సంతానవంతుడ వగుము, జ్ఞానము 
నార్జింపుమని దీవించి రాజా! నీ యనుగ్రహముచే గంగాస్నానము నాచరించితిని. 


నీవు నీ గంగాజలముతో గంగాస్నానము నాచరించిన ఫలితమునందుమ'ని 
పలికినంతనే తొండమానుడు తాను మరచిన బ్రాహ్మణుని భార్యను హఠాత్తుగా 
తలంచుకొని 105 


= పామువలెను, పద్మవ్యూహమున ద్రోణ, కర్ణ మొదలగు మహారధికులచే 
106 


పాండవులు లోనికి చారకుండునట్లు సైంధవుడడ్డినంతనే వారందరు చూచుచుండగా 
బాలుడగు నభిమన్యుడు చంపబడినట్లు 107 


422 


211/Sri Venkatachala mahasmyam/1 Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
వాసుదేవముఖాచ్చుత్వా చార్జునస్య మనో యథా । 
రామబాణేన విద్ధస్య రావణస్య మనో యథా ॥ 


తథైవ తొణ్జమానస్య హృదయం పర్యకమృత । 
ధైర్యే మనసః స్వాస్థ్యం ప్రాప్తవాన్‌ సః ప్రజాపతిః ॥ 
తదా౭_హ భారతీం విప్రః కిబ్బత్‌ దుఃఖసమన్వితః । 
రాజానం రాజశార్టూలం పప్రచ్చ కుశలం తదా ॥ 


భార్యా మే గర్భిణీ పూర్వం ప్రసూతా కిం సుతం సుతామ్‌ । 
న శ్రూయతే తయోర్వార్తా మమ చిత్తప్రతోషిణీ ॥ 


పుత్రో మే నిర్గుణో రాజన్‌! సర్వదా క్రీడనే రతః । 
తటాకే పుష్కరిణ్యాం వా కూపే వా విపులామృసి ॥ 


తస్మాన్నే మనసో దుఃఖం సదా భావి విశాంపతే । 
భార్యా మే రాజశార్దూల! మమ దర్శనకారణాత్‌ ॥ 


న చాఠ గతా వరారోహ కుతో మే భ్రమతే మనః । 
సుతం భార్యాం చిన్తయామి దివా నక్తజ్బా గర్భిణీమ్‌ ॥ 


తస్య విప్రస్య స శ్రుత్వా రాజా ధైర్యేణ భారతీమ్‌ । 
వ్యాహరతొణ్ణమానో9 పి యథా ధీరో హ్యవర్తత ॥ 


తొణ్బమానః = 

భో భూసురకులోత్పన్న! మా భైషీః పుత్రకారణాత్‌ । 
క్షేమం ప్రసూతా తే భార్యా పుత్రా పుత్రేణ తిష్టతి ॥ 
బహవో యోషితో విప్ర మమా దృష్టా ఇతః పురా । 
నసుతోనచతే భార్యా మమ దృష్టిపథం గతా ॥ 


423 


108 


109 


110 


112 


113 


114 


115 


116 


117 


212 


శ్రీభవిష్యోత్తరపురాణే, చతుర్దశో9_ధ్యాయః 


శ్రీకృష్ణుని వలన విని చింతాక్రాంతుడయిన యర్షునుని వలెను, శ్రీరామచంద్రుని 
బాణముచే గాయపరుపబడిన రావణుని మనస్సువలెను 108 


తొండమానుని మనము భయాందోళనచే చలించెను. కాని ధైర్యముచే మనస్సును 
స్థిమితపరచుకొనెను. 109 


బ్రాహ్మణుడు కొంచెము దుఃఖంచుచు రాజును కుశలమడిగిన పిమ్మట మాట 
లాడుటయందాసక్తి కలిగియుండును. 110 


నేను కాశికిపోవు సమయమున నా భార్య గర్భవతిగా నుండెనుకదా! ఆమె కిపుడు 
పుత్రుడు కలిగెనో,పుత్రిక కలిగెనో ?వారి సంగతి తెలియకుండుటంచేసియు1 11 


నా పుత్రుడు తెలివిలేనివాడు. ఎల్లవేళలయందు నాటలతోనే పొద్దుపుచ్చును. 
చెరువులోగాని, పుష్మరిణిలోగాని, నీటిలోనిండియున్న నూతిలోగాని 112 


ప్రమాదమేమైన జరుగునేమోయనియు నా మనమాలోచనమున కలకచెందు 


చున్నది. నా భార్య నన్ను చూడవలయునని 113 
ఇంకను రాకుండుటవలన నా మనసు భ్రాంతినాందు చున్నది. రాత్రి పవలు 
గర్భవతియగు భార్యాపుత్రుల విచారముతోనే గడచుచున్నవి. 114 
అని పలుకగా రాజు ధీరపురుషునివలె ధైర్యము నవలంబించి 115 
తొండమానుడు ~ 

(బ్రాహ్మణవంశ సంజాతా! పుత్రుని గురించిన దుఃఖమువలదు నీ భార్య సుఖముగా 
ప్రసవించి పుత్రికతోను, పుత్రునితోను సుఖముగానున్నది. 116 
చాలమంది స్రీలనింతకుమున్ను గాంచితినిగాని నీ పుత్రునిగాని, నీ భార్యను గాని 
నేనెన్నడును గాంచలేదు. 117 

424 


212/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
అథ తద్వృత్తమఖిలం శ్రూయతాం భూసురోత్తమః । 
పూర్వదేవగురోర్వారః సమ్రాప్తస్తు గతే దినే ॥ 


తద్దినే వేజ్కటేశస్య ప్రసక్త మభిషేచనమ్‌ । 
తద్దర్శనార్థం మే కన్యాః సర్వా జగ్ముర్మహీసుర! ॥ 
ద థ్‌ 


తాభిః సమేతా తే భార్యా పుత్రీపుత్రసమన్వితా । 
జగామ వేజ్మటం శైలం దేవదర్శనకారణాత్‌ ॥ 


అద్య శ్వో వా ८८.8९९ వా సాఠ_9 గమిష్యతి తే ० 2252 । 
ఇతి తం సా న్రయిత్వా సః గూఢం పుత్రమభాషత ॥ 


గచ్చాద్య పుత్ర! భవనం విప్రపత్వాాస్తు శోభనమ్‌ । 
అవ్యగ్రః శృజ్ధలాం ఛిస్థి ప్రవిశ్యాన్తర్శహం పునః ॥ 


తాం దృష్ట్వా పుత్ర సహితాం శీఘ్రమానయ భూనురీమ్‌ । 
సచ గత్వాతివేగేన కృతవాన్‌ జనకేరితమ్‌ ॥ 


దదర్శ తత్రాస్థిమాత్రం రుదన్‌ గద్గదకణ్ఞవాన్‌ | 
ధ్రువం నో వంశనాలన్తు ఛిన్నమూలం భవిష్యతి ॥ 


ఇతి సజ్విన్తయన్నేత్య పితరం వాక్యమట్రవీత్‌ । 
భోస్తాత! రాజవంశస్య నాశకాలః సమాగతః ॥ 


యతః సా బ్రాహ్మణీ పూర్ణ గర్భా సహసుతా మృతా । 
అస్థిభూతా నిజే గేహే తదన్నాద్యవిచారణాత్‌ ॥ 


ఇత్యుకో విప్రవర్యాయ పాకార్థం తణ్జ్డులాదికమ్‌ । 
దదౌ ధైర్యేణ రాజేన! స జగామ జలాన్తికమ్‌ ॥ 
425 


118 


119 


120 


121 


122 


123 


124 


125 


126 


127 


213 


శ్రీభవిష్యోత్తరపురాణే, చతుర్దశో9_ధ్యాయః 


వారి చరిత్రనంతను తెలిపెదను. వినుము. భృగువాసరము (శుక్రవారము) నకు 
క్రిందటి దినమున (లక్ష్మీవారమున) పగలంతయు గడచిన పిమ్మట = 118 


శ్రీ వెంకటాచలపతి కభిషేకము జరుగును. దానిని సేవించుటకై నా పుత్రిక 
లందరును వెళ్లుచుండగా 119 


వారితో నీ భార్యయు తన యిరువురు బిడ్డలను తోడ్కొని దేవదర్శనముకై 
వేంకటాచలమున కేగినది. 120 


నేడుగాని రేపుగాని ఎల్లుండిగాని నీ వద్దకు రాగలదిని యాతని నోదార్చి తన 
పుత్రునితో రహస్యముగా 121 


శ్రీనివాసా! నీవిప్పుడే బ్రాహ్మణుని భార్యనుంచిన గృహమునకు జని ముందు 
వెనుక లాలోచింపక గొలుసులను ఛేదించి లోన (ప్రవేశించి 122 


బిడ్డలతో నున్న యాబ్రాహ్మణుని భార్యను తోడ్కొని రమ్మని యాజ్ఞాపించెను. ఆతడట్లే 
తండ్రి యాజ్ఞ ప్రకారము జని 123 


అచ్చట ५००६ ॐ మాత్రముండుటనుగని దుఃఖించుచు వణుకుచున్న 
కంఠసర్వముతో మా వంశము నేటితో సమూలముగా నశించునిని 124 


విచారించుచు తండ్రివద్దకేగుదెంచి “నాయనా! రాజవంశము నశించిపోవు 
సమయము వచ్చినది. 125 


ఆ బ్రాహ్మణుని భార్య పూర్ణగర్భవతియై బాలునితోగూడ మృతినందినది. వారికి 
అన్నప్రానాదులున్నది లేనిది మనము తెలిసికొనకుండుటవలన నా గృహముననే 
మృతి నొంది యస్థికలు మాత్రము మిగిలినవని తెలిపెను. 126 
రాజు బ్రాహ్మణోత్తమునకు వంటచేసికొనుటకై బియ్యము మొదలగు వానిని 
ధైర్యముతో నొసంగెను. ఆ బ్రాహ్మణుడు వంటచేసికొనుటకై తటాకమువద్ద కేగెను. 
1927 
426 


213/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


తస్మిన్‌ గతే విప్రముఖ్యే రాజా శేషాచలం యయౌ । 
పుత్రేణ సహితో రాజా శరణార్థం రమాపతేః ॥ 


పాదద్వయం ప్రపన్నస్తు రుదన్నాసీన్మహీపతి ४॥ 
రుదన్తజ్బ నృపం దృష్ట్వా శ్రీనివాసస్తదా౭_ బ్రవీత్‌ ॥ 
తొబ్బమాన ప్రార్థ్ధనయా ६००१००९} 8 
కూర్మద్విజపుత్రాద్యుజ్జీవనక్రమః 
శ్రీ భగఠాన్‌ - 
అకాలే చ కిమర్థం త్వం ఆగతో నృపసత్తమ! । 
రాజరాజ! కిమర్థం త్వం రోదనం కురుషే9 ధునా ॥ 


ధీరత్వజ్బు ధనుష్మత్వం ప్రసిద్ధం భూతలే తవ । 
అద్య కిం కారణం తాత! రోదనే వద తన్మమ ॥ 


ఇత్యుక్తః శ్రీనివాసేన నా౭_బ్రవీత్‌ స చ కిబ్బున । 
విదిత్వా హృదయం తస్య జగాద వచనం తతః ॥ 


విదితం హృదయం రాజన్‌! ఆతురస్య తవాధునా । 
త్వయా కృతమిదం పాపం మయెవాచరితం నృప! I 


నివర్తస్వ చ పాపాత్మన్‌! కిం కరోమి నృపాత్మజ! I 
అకార్యం కర్మ భూపాల! త్వయా కృతమరిన్హమ! ॥ 


అహం పాపో దురాచారో నిత్యదుఃఖసమన్వితః । 
హాం కాలే కాలమేష్యామి కరం వా నరకం నృప! ॥ 


ఆదాతవ్యం హి దౌర్భాగ్యం స్వభక్తస్య దురాత్మనః | 
దరిద్రత్వం తథా భక్త స్యైవం ధర్మవిదో విదుః ॥ 


427 


128 


129 


130 


131 


139 


133 


134 


135 


136 


214 


శ్రీభవిష్యోత్తరపురాణే, చతుర్దశో9_ధ్యాయః 
ఆ బ్రాహ్మణుడు వెడలినంతనే రాజు శేషాద్రికి తన పుత్రునితో గూడ శ్రీనివాసుని 
శరణువేడుటకై వెడలెను. 128 


అచట శ్రీనివాసుని పాదపద్మముల నాశ్రయించి బిగ్గరగా నేడ్చుచుండెను. అట్లు 
విలపించుచున్న రాజునుగాంచి శ్రీనివాసుడు 129 


తొండమానుడు ప్రార్థింపగా శ్రీనివాసుడు కూర్మద్విజుని సంతానమును 
భార్యను బతికించిన విధము 


శ్రీ భగవానుడు - 
రాజరాజా! నీ వెందులకు వేళకానివేళ వచ్చితివి? నీ వెందుల కిట్లు విచారించు 
చున్నావు? 180 


భూలోకమున నీవు ధీరుడవనియు గొప్ప విలుకాడవనియు ఖ్యాతినార్జించితివినీ 
విపు డిట్లెడ్పుట కేమి హేతువిని 131 


యడిగినను రాజు ప్రత్యుత్తర మీయకుండుటచే నాతని మనస్సును తెలిసికొని 


రాజా! విచార(గ్రస్తుడవగు నీ చిత్తము 23९0788. నీవు చేసిన యీ పాపము 
నేనాచరించినట్లే. 133 


పాపాత్ముడా! మరలిపోమ్ము. నేనేమి చేయుదును? చేయరాని దుష్కృత్యము 
నొనరించితివి. 194 


పాపాత్ముడను, దుర్మార్గప్రవర్తకుడను, అన్ని సమయములయందు దుఃఖార్తుడ నగు 
నేను వయసు మళ్ళకమున్నే చనిపోవుటయో, 'ఘోరనరకము నొందుటయో తప్పదు. 
135 
నా భక్తుడెంత దురాత్ముడైనను దురదృష్టమునుకాని, దరిద్రమునుకాని, యాతని 
కొసంగరాదని ధర్మశాస్త్రము నెలీంగినవారు వచింతురు. 136 


428 


214/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
మయితే భక్తిభావే చ లోపో నైవ త్వయా కృతః । 
కిం కరోమి క్వ గచ్చామి క్రూరం పాపం త్వయా కృతమ్‌ ॥ 


తథా9_పి తవ సౌహార్దాత్‌ కరిష్యే జీవితాన్‌ మృతాన్‌ । 
కలౌ వేజ్కటనాథేన నృపస్యాస్య విమోక్షణమ్‌ ॥ 


కృతం మహాపాతకిన ఇతి కీర్తిర్భవిష్యతి । 
పుత్రం ప్రేషయ భూపాల! శాపభీరుమరిన్దమ! ॥ 


తేషాం మృతానామానేతుం సర్వాణ్యస్థీని స్యమృతి I 
ఇతి శ్రీవేజ్మటపతేః వాక్యం (శ్రుత్వా స చా౭_తురః ॥ 


(ప్రేషయామాస పుత్రం తా న్యస్థీ న్యానేతుమాత్మనః | 
స జగామాతివేగేన మృతానాం భవనం నృప! ॥ 


బద్ధ్వా తదస్థినిచయం వ స్తేణాచ్చాద్య భూపతే! । 
నరయానే వినిక్షిప్య స్వాచ్చాద్య నృపనన్దనః ॥ 


తదా శేషగిరిం ప్రాప్య పితరం వాక్యమబ్రవీత్‌ । 
“తదస్టిమబ్లలం తాత! సమ్రాప్తం విద్ది భూపతే ॥ 
థా ద =- ^¢ 


శ్రీనివాసాయ శాన్నాయ తదా9_9 నీతం వదాధునా” 
స పుత్రవచనం [శ్రుత్వా శ్రీనివాసమభాషత ॥ 

రాజా ;- 

సమానీతః పుత్రకేణ మృతాస్థినిచయో హరే! । 
యథా తే జీవితం కృష్ణ! ప్రాప్నువన్తి తథా కురు ॥ 


ఏవముక్తః శ్రీనివాసః తదస్థినిచయం నృప । 


= 


కరాభ్యాం ప్రతిగృహ్యాథ २९२६6 ॐ ८०९० హ॥ 


429 


137 


138 


139 


140 


141 


142 


143 


144 


145 


146 


215 


శ్రీభవిష్యోత్తరపురాణే, చతుర్దశో9_ధ్యాయః 
నా యందు నీకు గల భక్తిలో నెన్నటికిని లోపములేదు. నేనేమి చేయుదును? 
ఎచటి కేగుదును? నీవు చేయరాని పాపము నాచరించితిని. 137 


కాని నీ యందలి స్నేహభావముచే చనిపోయిన వీరిని బ్రతికింతును. కలియుగమున 
శ్రీ వేంకటాచలపతిచే 138 
మహాపాపాత్ముడైన తొండమానుని ఘోరపాపము నశింపజేయ బడెనిను కీర్తి 
నాకు కలుగగలదు. శాపమువలన భయపడుచున్న న్‌ పుత్రుని 139 
ఆ చనిపోయినవారి యస్థికలను గొనితెచ్చుటకు పంపించుమ'ని యాజ్ఞాపింపగా 
వ్యాధి గ్రస్తునివలెనున్నరాజు 140 
యస్థికలను గొనితెచ్చుటకై తన పుత్రుని పంపించెను. ఆతడా బ్రాహ్మణపత్ని పుత్రులు 


చనిపోయిన గృహమున కేగి 141 


ఆ యస్థికలను మూటకట్టి పైన కనబడకుండునటుల వస్త్రముతో కప్పి పల్లకిలో 
నుంచుకొని పల్లకి చుట్టును బట్టను కప్పి 142 


శేషాద్రిని సమీపించి తండ్రితో నాయనా! అస్థికల నన్నిటిని గొని తెచ్చితిని. 143 


సు 
నివాసునితో 144 


శ్రీనివాసా! నా పుత్రుడు చనిపోయినవారి అస్థికలను తెచ్చి యున్నాడు. వారిని 
బ్రతికింపుమ'ని 145 


ప్రార్థింపగనే శ్రీనివాసుడా యస్థికలను తన చేతులతో తీసికొని తన పై బట్టలో 
ముడివేసి 146 


430 


215/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
స్వామిపుష్కరిణీ యత్ర తస్య పూర్వదిశి స్థితమ్‌ । 
పాణ్డుతీర్ధం సమాసాద్య తస్య తీరముపాగతః ॥ 


తత్ర కిజ్బిద్దేవఖాతం ఆసాద్య మధుసూదనః । 
తొబ్బమానబ్బు తత్పుత్రం త్యక్త్వా తీర్థముపాగతః ॥ 


ఆకణృజలమధ్యే చ నిమమజ్ఞ జనార్దనః । 
అస్టీని తత్ర నిక్షిప్య శిలాయాం తీర్థసన్నిధౌ ॥ 


ప్రక్షాల్య విష్ణుః పస్పర్శ న్వాజ్టులిక్షిప్తవారిణా । 
జీవనం సన్నిపతితం తదస్థినిచయే తదా ॥ 


ఇతి తే జీవితా విష్ణోః పాణిస్పర్శ్మప్రభావతః । 
వవృషుః పుష్పవర్నాణి తత్తీర్ధే వాసవాదయః ॥ 


విస్మేరచిత్తాః సర్వే2.పి దృష్టతత్తీర్ధవైభవాః । 

యదా తీర్ధప్రభావేణ జీవితా మృతకాశ్చ తే ॥ 

తదా సర్వే సురా రాజన్‌ ! బ్రహ్మరుద్రేనపూర్వకాః । 
“అస్థితీర్థమితి ఖ్యాతం తస్య నామ దదుర్శుదా ॥ 
“యేషామత్రాస్థి నిపతేత్‌ నరకే వసతామపి । 

తే సర్వే స్వర్గమృచ్చన్తు సద్య” ఇత్యపి ॐ9 వదన్‌ ॥ 


ఉజ్జీవయన్‌ స్తోత ¢ మృతాం సపుత్రాం 
తాం కూర్మభార్యాం నిజగర్భవాసితామ్‌ I 
దదౌ నృపాయాతివిమూఢచేతసే 
८७०९० థ తం పార్థివమాబభాషే ॥ 


431 


147 


148 


149 


150 


151 


152 


153 


154 


155 


216 


శ్రీభవిష్యోత్తరపురాణే, చతుర్దశోల_ధ్యాయః 


స్వామిపుష్మరిణికి తూర్పుననున్న పాండుతీర్థమును సమీపించి దాని తీరమునందలి 
ఒక పుణ్య తీర్ణస్థానమునకు 147 


దేవతలచే త్రవ్వబడిన పుణ్యతీర్థమునకు తొండమాన్‌ రాజును ఆతని కుమారుని 
విడిచి వెళ్ళి 148 


తీరమునందలి రాతిపై యస్థికలనుంచి కంఠమువరకు లోతుగా నీళ్ళలొదిగి 
స్నానమాచరించి 149 


తన దోసిటిలోనున్న యుదకముతో వాటిని చక్కగా కడిగినంతనే యా యస్థికలకు 
ప్రాణము వచ్చెను. 150 


ఇట్లు (బ్రాహ్మణపత్నియు, పుత్రుడును, పుత్రికయు శ్రీనివాసుడు చేతితో స్పృశించి 
నంతనే పునర్జీవితులైరి. ఆ తీరమున దేవేంద్రాదులు పుష్పవర్షమును కురిపించిరి. 


దేవతలందరు నాశ్చర్యచకిత మానసులై యా తీర్ధవైభవమును గాంచి తీర్ధప్రభావముచే 
చనిపోయినవారు జ్జీవించుటంజేసి 152 


దీని “కస్థితీర్ధ” మని బ్రహ్మరుద్రేంద్రాది దేవత లందరును పేరుంచిరి. 158 


మరియు బ్రహ్మాదిదేవత లందరును “నరకములో నివసించువారి యస్థికలిందు 
పడినను వారందరు వెంటనే స్వర్ణమునే పొందుదురొనియు పలికిరి 154 


అంత శ్రీనివాసుడు చనిపోయి తన గర్భముననున్న బ్రాహ్మణ పత్నిని సంతానముతో 
నుజ్జీవింపజేసి దిక్కుతోచక బెంగగొనియున్న రాజున కప్పగించి యతనితో 155 


432 


216/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, తృతీయభాగే 
217 


శ్రీ భగలాన్‌ :- 
కృతోపకారస్య కృతా హ్యుపక్రియా శతాధికా తే నృపతే మయా౭_ధునా। 
తవాగ్రజస్యాప్తతయా కృతా మయా హ్యుప్రక్రియేయం ధరణీపతే! తవ 11156 


ఇతః పరం మౌనమహం ప్రపద్యే నాత్యన్తమేకాన్తి జనాత్సరేణ । 
కేనాపి కుర్వే సహ వాగ్విలాసం సాక్షాత్‌ కలావన్యముఖాద్ధి భాషే॥ 157 


గచ్చ త్వదీయం పురమద్య రాజన్‌! 

తస్మై ద్విజాయాఖిలలోకసాక్షిణీమ్‌ । 

భార్యాం సపుత్రామతిభక్తియుక్తాం 

ప్రదాయ రాజ్యం త్వమకబ్దకం కురు ॥ 158 


తొబ్బమానాజ్ఞయా స్వావాసం ప్రతి సకుటుమృకూర్మద్విజాగమనమ్‌ 
ఇత్యుక్తో వాసుదేవేన తత్పర్నీసహితో నృపః । 


గత్వా చ నగరం పుత్ర సహితః కూర్మమట్రవీత్‌ ॥ 159 
భూదేవ! తవ భార్యేయం సుపుత్రీ పుత్రసంయుతా । 
సమ్రాప్తా దైవయోగేన తాం గృహ్హీష్వ ద్విజోత్తమ! ॥ 160 
ఇత్యుక్వా ససుతాం పత్నీం స విప్రాయ న్యవేదయత్‌ । 
వృత్తాన్త మఖీలం జ్ఞాత్వా పత్స్యా రాజముఖాద్ద్విజః ॥ 161 
రాజ్ఞః సమక్షం పప్రచ్చ పత్నీం శిశుసమన్వితామ్‌ । 

వర ఇ 
క్వ గతా సి మహాభద్రే! యథావత్మథ్యతా మితి” 162 
తుహోలక్ష్మీః :- 
కిం వదిష్యామి హే స్వామిన్‌! దేవమాయాం దురత్యయామ్‌ । 
తస్యోదరే మయా దృష్టో విచిత్రో లోకవిన్తరః ॥ 163 


433 


శ్రీభవిష్యోత్తరపురాణే, చతుర్లశో౨_ ధ్యాయః 


రాజా! ని వలన చాల నుపకారమను పొందియున్నవాడ నగుటచే నే నిపుడు నీకు 
నూరురెట్లధికముగా నుపకార మొనర్చియున్నాను. న యన్నయగు నాకాశరాజు 
నాకు ఆప్పుడగుటంజేసి నీ కీ యుపకారము నొనరించితిని. 156 


నేనీ నాటినుండియు మౌనమును వహించి నా కత్యంత ప్రియతములగు జనునితో 
తప్పనితరులెవ్వరితోడను సాక్షాత్తుగా మాట్లాడజాలను. కలియుగమున నితరులవల 
ననే ఒకరియం దావేశించి నా యభిప్రాయము నెతింగింతును. 157 


రాజా! నీవు నీ నగరమునకేగి పతిభక్తిగల యా (బ్రాహ్మణపత్నిని సంతానముతో 
గూడ నెల్లరు జూచుచుండ బ్రాహ్మణున కర్పించి నీవు రాజ్యమును నిరాటంకముగ 
పాలింపుమని యానతిచ్చెను. 158 


తొండమానుని యాజ్ఞనుగొని కూర్మద్విజుడు 
సకుటుంబముగా తన నివాసమున కరుగుట 
అంత రాజు బ్రాహ్మణుని భార్యను వెంట నిడికొని తన పుత్రునితో తన పురమున 
కరిగి బ్రాహ్మణునితో 159 


కూర్మద్విజా! అదృష్టవశమున లభించిన నీ భార్యను పుత్ర, పుత్రికలు సంతానముతో 
(గహింపుమని పలికి 160 


సంతానముతో నామెను బ్రాహ్మణున కప్పగించెను. జరిగిన తన భార్యయొక్క 


వృత్తాంతమునంతను రాజువలన విని 161 
రాజునకెదురుగనే (బ్రాహ్మణుడు బిడ్డలతోకూడియున్న భార్యను “కల్యాణీ! నీవెచట 
కేగితివో నిజముగా తెలుపుమిని యడిగెను. 162 
మహాలక్ష్మి ‘= 


ఆ మాటలకామె “స్వామీ! దాటశక్యముగాని దేవమాయ నేమని వక్కాణింతును? 
ఆభగవంతుని గర్భమున విచిత్రమగు విస్తరించిన లోకమునంతను గాంచితిని. 168 


434 


217/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


లోకాలోకౌ మయా దృష్టా దృష్టా బ్రహ్మముఖాస్సురాః । 
సాత్త్వికా రాజసాశ్రైవ తమః ప్రకృతయస్తథా ॥ 


రాఘవః :- 

తాతాద్భుతం మయా దృష్టం త్రినేత్రాణాం గణస్తథా ” । 
శిశుః ~ 

సాగరాః సప్త మే తాత! దృష్టిమార్గముపాగతాః ॥ 


గుహాగిర్యటవీవృక్షాః దేవదానవరాక్షసాః | 
ఇత్యుకో లజ్జితో౭_వాదీత్‌ పత్నీసుతశిశూన్‌ ద్విజః ॥ 


ధిజ్మే జన్మ తపో ఘోరం ధిగ్వేదాధ్యయనం తథా । 


నారాయణస్యాఖిలలోకధామ్నాం నివాసభూతస్య చరాచరాణామ్‌। 
దృష్టం భవద్శిర్దఠరే విచిత్రం భూగోళముఖ్యాఖిలలో కజాలమ్‌। 
త్రినేత్రముఖ్యైః సహ చీర్ణపూర్ణ పుత్యెరపీదం మనుజైర్నలభ్యమ్‌ ॥ 


ఇత్యేనం సంస్తువన్‌ స్వీయాన్‌ పల్నీసుతశిశూన్‌ ద్విజః 
రాజాన జాపి సంస్తుత్య దేశం గన్తుం ప్రచక్రమే ॥ 


రాజా ;- 
అహో భాగ్యమహో భాగ్యం త్వత్సత్నీసుతయోః శిశోః 
యద్దృష్టం శ్రీనివాసస్య జఠరే సర్వమద్భుతమ్‌ ॥ 


ఇత్యుక్తో నృపవర్యేణ సహభార్యః సుతాన్వితః । 
జగామ విప్రముఖ్యో౭_సౌ రబ్గక్షేత్రం స్వకాశ్రమమ్‌ ॥ 


435 


164 


165 


166 


167 


168 


169 


170 


218 


శ్రీభవిష్యోత్తరపురాణే, చతుర్దశో9_ధ్యాయః 
లోకాలోకపర్వతములను గాంచితిని, బ్రహ్మాదిదేవతలను గంటిని, సత్త్వగుణ 
స్వభావము కలవారిని , రజోగుణ స్వాభావికులను, తమోగుణ ప్రచురులగువారిని 
సాక్షాత్మరించితినిని తెలిపెను. 164 


రాఘవుడు :- 
పుత్రుడగు రాఘవుడు నాయనా! నేను శ్రీనివాసుని గర్భమున పాలనేత్రుని గణము 
లను గాంచితిననియు, చంటిపాప తండ్రీ! సముద్రముల నేడింటిని 165 


గుహలను, పర్వతములను, విపినములను, వృక్షములను, దేవ, దానవ, రాక్షసులను 
శ్రీనివాసుని గర్భమున వీక్షించితిన'ని తెలిపిరి. ఆ వృత్తాంతమును విని బ్రాహ్మణుడు 
మిక్కిలి సిగ్గుచెంది వారితో 


నా జన్మ వ్యర్థము. నా ఘోరతపము వ్యర్థము వేదాధ్యయనము नो. 166 


సకల చరాచరముల కాశయమైనవాడును సమస్త లోకములకావాసమైన 
శ్రీమన్నారాయణుని గర్భమున మీరు భూగోళమాదిగా సకలలోకములను 
గాంచగలిగితిరి. ఎన్ని పుణ్యముల నాచరించినను పరిపూర్ణ పుణ్యశాలియైన 
మనుజునికైనను, రుద్రాది దేవతలకైన నిట్టి దర్శన మలభ్యముకదా! 167 


అని తన భార్యాపుత్ర పుత్రికల యదృష్టమును స్తుతించుచు రాజును కీర్తించి తన 
దేశమునకు వెడల నుద్యుక్తు డాయెను. 168 


రాజు ;- 

రాజాతనితో బ్రాహ్మణోత్తమా! నీ భార్యాపుత్ర పుత్రికల యదృష్టమే యదృష్టము. 

శ్రీనివాసుని గర్భమున సకలాశ్చర్యముల గాంచగలిగినవారి యదృష్టమపారమని 
169 


పలుకుచుండగా తన భార్యాపుత్రులను వెంట నిడుకొని తన యాశ్రమమున్న 
శ్రీరంగక్షేత్రమునకు బ్రాహ్మణుడు వెడలిపోయెను 170 


436 


218/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
శ్రీనివాసప్రసాదేన తొణ్జమాన్‌ భక్తిసమృమాత్‌ । 
స విప్రః సహితః పుత్ర భార్యాభ్యాం భవనం యయా ॥ 171 
విసృజ్య విప్రం భూపాలః సకుటుమృం సపుత్రకమ్‌ । 
దధ్యా చిత్రం హరేః కర్మ నిగ్రహం తస్య చాత్మని ॥ 172 


వ్యచిన్తయద్వేజృటనాథవైభవం తీర్జానుభావం ద్విజదేవభక్తః I 

కరోమి కిం వేజ్బటనాథతుష్టయే దాస్యామి కిం తస్య హరేః ప్రపత్తయే 1173 
ఆజ్లిరసోక్యా శ్రీనివాసాయ తులసీమర్పయన్తం 

తొబ్బమానం ప్రతి భగవదుక్తిః 

ఇతి చిన్తాపరో భూత్వా విప్రాన్‌ వేదవిదో౭_బ్రవీత్‌ । 

తొణ్జమానః = 

భూదేవ! దేవతుస్ట్వర్ధి క ఉపాయో హ్యనామయః । 

కథం తుప్యతి గోవిందో వదమే గురు సత్తమ! ॥ 174 


రాజ్ఞస్తు వచనం (శ్రుత్వా నృపమాజ్లిరసో గురుః | 
ఇ ౨ ౧ 


అ్రవీవ్షీనివాసస్య। నిగ్రహాద్భీతమాతురమ్‌ ॥ 175 
గురుః :- 

తదనుగ్రహసిద్ధ్యర్థం తత్పూజాం కురు భో నృప! 

సహస్రనామభిర్దివ్యైః సహ[స్రెస్తులసీదళైః ॥ 176 


తగ్రీతిహేతుస్తు లసీ తస్మాత్వం పూజయాచ్యుతమ్‌ । 


తేనాపరోక్షమాయాతి తవ వేజ్మటవల్లభః ॥ 177 

తతస్తద్వచనం (శ్రుత్వా తచ్చకార తథా నృపః । 

తులసీదళసాహస్రం స్వర్ణరత్నవినిర్మితమ్‌ ॥ 178 
437 


219 


శ్రీభవిష్యోత్తరపురాణే, చతుర్దశో9_ధ్యాయః 
తొండమానుని భక్తితాత్సర్యమునను శ్రీనివాసుని యనుగ్రహమునను ఆ 
బ్రాహ్మణుడు తన భార్యాబిడ్డలతో తన నివాసమున కరిగినంతనే 171 


తొండమానుడు బ్రాహ్మణుని కుటుంబముతో పంపి శ్రీమన్నారాయణుని విచిత్ర 
కృత్యమును, తనయం దాతనికిగల కోపమును తలంచి 172 


బ్రాహ్మణులయందును, దైవమునందును భక్తిగల రాజు శ్రీవెంకటాచలపతి 
వైభవమును పాండుతీర్థ మాహాత్యమును తలంచుకొనుచు శ్రీవెంకటాచలపతికి 
తనయందనుగ్రహము కలుగుట కేమి చేయుదును? ఏ మొసంగదునని 173 


అంగిరస మహర్షి చెప్పగా శ్రీనివాసునకు తులసీ దళముల 

నర్పించుచున్న తొండమానునితో శ్రీనివాసుడు మాట్లాడుట 
విచారించుచు వేదవేత్తలగు (బ్రాహ్మణులను రప్పించి “బ్రాహ్మణోత్తమా! ఆచార్యవర్వా! 
శ్రీనివాసుని సంతసింపజేయుట కుపాయమేమి? గోవిందు డెట్లనుగ్రహించునో 
తెలుపుడని ప్రార్థించెను. 174 


శ్రీనివాసునికి తనపైగల కోపమును తలంచుకొని భయపడుచు 22856 
యున్న రాజును గాంచి గురువగు నంగిరసుడు 175 


గురువు :- 

శ్రీనివాసుని యను[గ్రహము లభింపవలెననిన ఆయనయొక్క దివ్యమైన 
సహస్రనామముల ననుసంధించుచు సహస్ర (వేయి) తులసీ దళములచే నాతని 
నర్చింపుము. 176 


శ్రీనివాసునకు తులసి ప్రియమైనది. కావున నీవు దానితో నాతనిని పూజింపుము. 
దానిచే శ్రీనివాసుడు నీకు ప్రత్యక్షమగు L177 


నని తెలుపగా రాజట్లేయని రత్నజటితమైన వేయి బంగరు తులసీ దళములను 
చేయించి 178 


438 


219/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
వేజ్మటేశాత్మకైెర్నామ సహస్రైస్తత్చదే౭_రృ్వయన్‌ । 
క్రమేణ మాసత్రితయం పూజాం తస్య చకార సః ॥ 


ఏవం పూజాం కృతవతి భూపాలే భూరివిక్రమే। 
త్యక్తవాన్‌ న చ వైముఖ్యం నారాయణగిరీశ్వరః ॥ 


తదా స రాజా దుఃఖేన సర్వజ్ఞం వాక్యమబ్రవీత్‌ । 
తొణ్బమానః స 

భక్తానామపరాధాన్‌ న గణయన్తి గుణాధికాః ॥ 
క్షమస్వ మమ దౌరాత్యం భక్తస్య పురుషోత్తమ! । 
వరదానే వాసుదేవ! భవాన్‌ (శ్రేష్టతమో మతః ॥ 


దయాం కురు దయాసిన్నో! భకోపరి భయాపహ ॥ 
ఇత్యుక్తస్తాణ్ణమానేన భగవాన్‌ వేజ్కటేశ్వరః ॥ 


२८०9 25० భారతీం రాజన్‌! ఆకాశపథమాణితః । 
భక్తాశ్చ బహవః సన్తి నాస్తి తత్సదృశో భువి ॥ 


కర్మ కృత్వా సుఘోరన్తు బ్రహ్మస్రీపుత్రఘాతుకమ్‌ | 
ప్రపిత్ససి కథం పారం దుఃఖాద్రాజకుమారక! ॥ 
తవాగ్రజోపకారేణ జీవితన్తు మయా కృతమ్‌ । 

ఏవ మాకాశగాం వాణీం శ్రుతవాన్‌ రాజసత్తమః ॥ 
२८० 9 హ దేవదేవేశం రాజా మోహవశం గతః । 


రాజా ;- 


కృతోపకారాః పురుషాః న వదన్తి కృతం హరే! ॥ 


కో వదేద్ధి కృతాం సేవాం మూఢో9 పి గుణవర్ణితః I 
మాం వినా న హి తే భక్తు త్రిషు లోకేషు విద్యతే ॥ 
439 


179 


180 


181 


182 


183 


184 


185 


186 


187 


188 


220 


శ్రీభవిష్యోత్తరపురాణే, చతుర్దశో9_ధ్యాయః 
శ్రీవేంకటేశుని వేయి నామములతో నాతని పాదపద్మములయం దర్చింపుచు మూడు 
మాసములట్లు పూజించెను. 179 


ఇట్లు ప్రబల ప్రతాపవంతుడగు తొండమానుడు పూజించినను శ్రీనివాసుడాతని 
యందు కోపమును వీడకుందెను. 180 


అపుడు రాజతిదుఃఖముతో సకల మనోగతముల 3680625 శ్రీనివాసునితో ప్రభూ! 
గుణవంతులు భక్తుల యపరాధముల లెక్కింపరు. 181 


నా దుర్మార్గ (ప్రవర్తనమును క్షమింపుము. నీ భక్తుడను, వరము లిచ్చుటలో వీవు 
చాల గొప్పవాడవు. 182 


కరుణాసముద్రా! భయహరా! నీ భక్తుడనగు నాపై దయజూపుమని ప్రార్థింపగా 
శ్రీ వెంకటాచలపతి - 183 


అశరీరవాణితో “రాజా! భూలోకమున నాభక్తులు చాలమంది కలరు. కాని నీ 
వంటివారు లేరు. 184 


(బ్రాహ్మణ స్త్రీ పుత్రుల చంపిన మహాఘోరపాపము నాచరించి యూ దుఃఖము 
నుండి విముక్తి నెట్లు కోరుచున్నావు? 185 
2 యన్నయగు యాకాశరాజొనర్చిన యుపకారమును తలంచి వారిని 
(బ్రతికించితినిని పలుకగా నా మాటలను విని 186 


తొండమానుడు మూర్భనొంది మరల శ్రీనివాసునితో ఉపకారము నొనరించిన 
సజ్జనులు తా మొనర్చిన యుపకారమును చెప్పికొనరు. 187 


గుణములులేని మూర్చుడును తా నొనర్చిన మేలును తెలుపుకొనడు ముల్లోకముల 
యందును నన్నుమించిన భక్తుడు నీకు లేడు. 188 
440 


220/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


కో వా పురాణపురుష! త్వయ్యేకాన్తరతః సదా । 
భక్తానామగ్రణీశ్చాహం దయాళూనాం త్వమగ్రణీః ॥ 


ఏవం గర్వోక్తిమాకర్ణ్య తూస్టీమాసీద్రమాపతిః । 


తతో భూయో౭_తిభక్తాల యం పూజయామాస మాధవమ్‌ ॥ 


సౌవర్ణరత్న ఖచిత తులసీ కుసుమవ్రజైః ॥ 


కుర్వగ్రామస్థభీమాఖ్యకులాలో దన్తః 
తతః కదాచిదద్రాక్షీత్‌ తొబ్బమాన్‌ నృపసత్తమః । 
సౌవర్ణరత్నఖచిత తుళసీకుసుమోపరి ॥ 
సంస్థితాం మృణ్మయీం శ్యామాం తుళసీకుసుమావళిమ్‌ । 
తతః కదాచిన్నృపతిః నిరస్తాబ్బ సుదూరతః ॥ 
సౌవర్ణరత్నఖచిత తుళసీకుసుమావళిమ్‌ । 
దదర్శ మృణ్మియీజ్ఞై వ సులగ్నాం హరిపాదయోః ॥ 
శ్యామాం సురుచిరామార్రాం తుళసీకుసుమావళిమ్‌ । 
దృష్ట్వైవ శ్రీపతేః స్వస్మిన్‌ విగ్రహం చినయన్నృపః ॥ 
ముక్తకణ్ధ రుదన్నూచే తొబ్జ్బమాన్‌ భృశదుఃఖితః । 
భగవన్‌ !కరపాపం మాం అనాధం కిముపేక్షసే ॥ 
కేన భక్తాగ్రగణ్యేన స్వీకరోషి సమర్పితమ్‌ । 
మృణ్మయీమేవ సమీత్యా తుళసీకుసుమావళిమ్‌ ॥ 


ఇత్యేవముక్తో భగవాన్‌ తొణ్ణమానేన వై హరిః । 
రాజానం రమణీయాజ్ఞం ప్రత్యభాషత భూపతే! ॥ 


441 


189 


190 


191 


199 


198 


194 


195 


196 


197 


221 


శ్రీభవిష్యోత్తరపురాణే, చతుర్దశో9_ధ్యాయః 


నీయందే యెల్లప్పుడును నిశ్చల భక్తియుక్తుడెవడు? నను నీ భక్తులలో ముఖ్యుడను. 
దయగలవారలలో నీవు ముఖ్యమైనవాడవని 189 


గర్వముగా పలికిన రాజు మాటల నాలకించి శ్రీనివాసుడు మిన్నకుండెను. మరల 
తొండమాను డత్యంత భక్తిభావముతో రత్నములచే చెక్కబడిన బంగారు తులసీ 
దళము లనేకములచే శ్రీనివాసు నర్చించెను. 190 


కుర్వగ్రామముననున్న ఖీముడను కుమ్మరి వృత్తాంతము 
అంత కొంతకాలము పిమ్మట తొండమానుడు రత్నములచే చెక్కబడిన బంగారు 
తులసీ పుష్పములపై 191 
మట్టితో చేయబడి నల్లనిగానున్న తులసీపుష్పములుండుటను గాంచెను. మరియు 
నింక కొలది దినములతరువాత 192 


రత్నస్థగిత బంగారు తులసీ దళములను దూరముగా త్రోసివేసి మట్టితో చేయబడిన 
తులసీదళములే శ్రీమన్నారాయణుని పాదారవిందములయందు చక్కగా 
నమరియుండుటను తిలకించెను. 193 


నల్లగను, చాల అందముగను. తడిగనున్న తులసీదళముల నన్నిటిని గాంచి నంతనే 
తనయందు శ్రీనివాసునకుగల కోపమును తలంచుచు 194 


మిక్కిలి దుఃఖించుచు నుచ్చైఃస్వరమున నేడ్చుచు శ్రీనివాసా! ఘోరపాపము నొనర్చిన 
దీనుడనగు నన్ను నా పాపమునకే వదలివైతువా? 195 


ఏభక్త( శ్రేష్ట డర్పించిన మట్టితో చేసిన తులసీ దళములనే నీవు సంతోషముతో 
స్వీకరించుచున్నావని 196 
ప్రార్థింపగా సుందరుడగు తొండమానునితో శ్రీనివాసుడు 197 


442 


221/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


తొబ్బమానం ప్రతి భగవత్‌ జ్ఞాపితభీమాఖ్యకులాలోదన్తః 


శ్రీభగలాన్‌ - 
భక్తాశ్చ బహవస్సన్తి త్రిగుణాగస్తివిధాత్మకాః । 
తేషాం మధ్యే దరిద్రో౭_స్తి కులాలో భీమనామకః ॥ 


అతైవోత్తరదిగ్భాగే రాజన్‌! యోజనదూరతః । 
స కులాలో9_తిభకైవ భిత్తికాబిలమధ్యతః ॥ 


దారుభూతజ్బ్చ మాం శూద్రః ప్రత్యహం పూజయత్యసౌ । 


స్వస్థః శాన్తః స్వకృత్యఖ్బు ప్రసమాప్య హరిప్రియః ॥ 


స్నాత్వా విధివదాత్మజ్ఞో మృణ్మయైస్తుళసీసుమైః | 
తద్భక్యా పరితుష్టేన తదజ్లీ క్రియతే మయా ॥ 


తత్ర గత్వా ప్రతిదినం తం దృష్ట్వా తత్రియాం తథా । 
రాజన్‌! బహువిధాస్సన్తి మద్భక్తాశ్చ విరాగిణః ॥ 


యదుక్తన్తు త్వయా పూర్వం 3४9 హం భక్తిమానితి । 
తద్వచస్వదహజ్మార మహోచ్రాయవిజృమ్బితమ్‌ ॥ 


తదుక్తమాకర్ణ్య వినమమస్తకః 

సన్వజ్య చైత్యం తదను ప్రజాపతిః । 
పద్భ్యాం జగామోజ్ఞితరాజగౌరవః 

తదాస్య మార్గం ప్రణమన్‌ ముహుర్ముహుః ॥ 


భీమాఖ్యకులాలనగరం ప్రతి తొబ్బమానగమనమ్‌ 


తం చక్రవర్తినం దృష్ట్వా పద్భ్యాం ధావన్తమాతురమ్‌ । 
పృచ్చన్తం తస్య భవనం పరితో ఘటకారిణః ॥ 


443 


198 


199 


200 


201 


202 


203 


204 


205 


222 


శ్రీభవిష్యోత్తరపురాణే, చతుర్దశో9_ధ్యాయః 


శ్రీనివాసుడు తొండమానునకు భీముడను 
కుమ్మరి వృత్తాంతము నెటింగించుట 
శ్రీ భగఠానుడు - 
రాజా! సత్వరజస్తమోగుణములచే వేరువేరు బుద్దులుగల భక్తులు నాకు చాల 
మంది కలరు. వారిలో నతి దరిద్రుడగు భీముడను కుమ్మరి 198 


వాడిచ్చటినుండి యుత్తరదిశలో నొక యోజనమాత్ర దూరమున నున్నాడు. ఆతడతి 
భక్తితో గోడయందున్న సొరంగ ద్వారమున వచ్చి 199 


కజ్జతో చేసిన నా విగ్రహమును ప్రతిదినమును పూజించును. నిర్మలమైన మనస్సు 
కలిగి శాంతము కలవాడై తన పూజను యధావిధిగా నిర్వహించి 200 
యథాశాస్త్రముగా స్నానమాచరించి యాత్మజ్ఞానము కలవాడై. మట్టితో నిర్మించిన 
తులసీదళములతో నన్నర్శించును. అతని భక్తికి సంతసించి యా పూజనను నే 
నంగీకరించుచున్నాను. 201 


ప్రతిదిన మచ్చ టికేగి యాతనిని, యాతని భార్యనుగాంచి వచ్చెదను. రాజా! నాకు 
వైరాగ్య ధనసంపన్నులగు చాలమంది భక్తులు కలరు. 202 


నీవు మున్ను నేనొడకనే నీ భక్తుడి నని పేర్కొంటివి. ఆ మాట నీ మహదహంకార 
గర్వభూయిష్టమైనదిని పలికెను. 203 


ఆ మాటలను విని తొండమానుడు వినయముతో తలనువంచి యా శేషాద్రిని 
వీడి. రాజమర్యాదలను వీడి యాకులాల గ్రామ మార్గమునకు మాటి మాటికి 
నమస్మరించుచు నడచిపోయెను. 204 


భీముడనుకుమ్మరివాని పురమునకు తొండమానుడు వెళ్ళుట 
కాళ్లతో పరుగులిడుచు చూడవలెనను నాతురతతో వచ్చుచున్నట్టియు, భీముని 
గృహమునుగూర్చి చుట్టునున్న కుమ్మరివారి నడుగుచున్న చక్రవర్తిని గాంచి 205 


444 


222/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
ప్రాహుస్తం భగవద్భక్తం కులాలం మార్గవర్తినః । 
వసత్యతైవ రాజన్‌! స కులాలో భీమనామకః ॥ 
భక్తిర్యస్య హరౌ కృష్ణ! సేవాం నిత్యం కరోతి యః । 
ఏవముక్త స్సలోకైశ్చ పథికైః పృథివీపతిః ॥ 


జగామ తస్య భవనం తొణ్బమాన్‌ రాజసత్తమః । 
తద్‌గృహాద్బహిరాస్తాయ స్తుతవాంస్తద్‌గృహం నృపః I 
థి చి చి 


ద్వారతోరణమాసాద్య పపాత గతవిభ్రమః । 

తతః కులాలో భ్రమితో జనైర్విజ్ఞాపితస్తత ః । 

దదర్శ రాజశార్జూలం పతితం (ప్రాజ్ఞణే తదా ॥ 
కిమిదం భోః! మహతృష్టం రాజా9 సౌ పతితః కుతః । 
మమాపరాధో నాస్యత్ర తథా౭ పి యమదణ్ణనే ॥ 


శక్తో సౌ రాజశార్జూలః సజ్ఞోత_ హం తస్య కర్మణీ । 
నైవేద్యార్థం హరేస్తస్య ఘటానాం శతకం మమ ॥ 


కథితం తేన భూపేన తదద్య ప్రదదామి తాన్‌ । 
ఏవం శూద్రే చోక్తవతి రాజా సంజ్ఞాముపేయినాన్‌ ॥ 


కో9_సౌ భీమో హరేర్ళక్తః కులాలః కృష్ణతోషణః । 
తత్సాదయుగళం వన్దే సతతం సాధు సమ్మతమ్‌ ॥ 


ఏవం వదతి రాజర్నౌ భగవాన్‌ భక్తవత్సలః । 
ఆవిర్భభూవ పురతః కులాలస్య మహాత్మనః ॥ 


ఆవిర్భూతం హరిం దృష్ట్వా కులాలో భక్తిసంయుతః । 
తుష్టావ హర్షపుష్టాజ్ఞః శ్రీనివాసం నిరామయమ్‌ ॥ 


445 


206 


207 


208 


209 


210 


212 


213 


214 


215 


223 


శ్రీభవిష్యోత్తరపురాణే, చతుర్దశో9_ధ్యాయః 
“రాజా! భీముడను నా కుమ్మరిచ్చటనే యున్నాడు. 206 


ఆతడు శ్రీమన్నారాయణున కత్యంత భక్తుడు నిత్యము శ్రీమన్నారాయణ 
పూజానిరతుడిని దారిలోని జనులందరు తెలుపుచుండగా 207 


రాజాతని గృహమునకు జని యాతని యింటిబయటనే యుండి యాతని 
గృహమునుస్తోత్రమొనరించి 208 


ద్వారమువద్ద కేగి చైతన్యరహితుడై పడిపోయెను. అంత జనులందరును చెప్పగా 
కులాలు డతిసంభ్రమమున వచ్చి తన ముంగిలి వాకిలిలో వడియున్న రాజును 
గాంచెను. 209 


అయ్యో! ఈ కష్టమేల ప్రాప్తించినది? ఈ రాజిట్లు పడిపోవనేల? నన్ను 
యమధర్మరాజు దండించుటలో నా యపరాధము లేదుకదా! 210 


ఈ రాజు శక్తిమంతుడయినచో నే నాతడు నియమించిన పనిచేయుటకుసిద్ధముగా 
నున్నాను. శ్రీమన్నారాయణునకు నైవేద్యమొనరించు వంటకములకై యీ రాజు 


నన్ను నూరు కుండల నిమ్మిని 211 
యడిగియున్నాడు. వాటినిపు దొసంగగలనిని శూద్రడగు భీముడు పలుకుచుండగా 
రాజు చైత్యన్యమునొలంది 919 


విష్ణుభక్తుడు శ్రీమన్నారాయణుని యనుగ్రహపాత్రుడు. కుమ్మరివాడునగు 
భీముడనువాడెవరు? సజ్జన పూజితములగు నాతని పాదద్వయమును నేను 


నమస్కరించు చున్నానిని 213 
రాజు పలుకుచుండగనే భక్తులయందు వాత్సల్యముగల శ్రీనివాసుడు సజ్జనుడగు 
కులాలుని యెదుట ప్రత్యక్షమాయెను. 214 


అట్లు సాక్షాత్మరించిన శ్రీమన్నారాయణుని గాంచి కుమ్మరివాడగు భీముడత్యంత 

భక్తియుక్తుడై సంతోషముతో బలసిన యవయవములుకలవాడై తేజోమూర్తియగు 

శ్రీనివాసుని - 215 
446 


223/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


స్వపురస్తాత్‌ ప్రాదుర్భూతం భగవన్తం ప్రతి కులాలస్తుతిః 
త్వద్ధామ 3८०९००८० మహాత్మన్‌ త్వద్వల్లభా సాగరనన్షినీ చ। 
త్వన్నాభిజాతో హి పితామహో౭ పి కిం తాం స్మరామీశ! కులాలజన్మా 11216 


త్వత్సాదసమృవా దేవీ సాక్షాద్భాగీరథీ శుభా । 


తవ పుత్రీం వదతి తాం చతుర్వేదమయో విధిః ॥ 217 
తవాసనం సదా దేవాః వదన్సి ఫణినం విభో! । 
సహగ(స్రవదనం శేషం సువర్ణం వాహనం విదుః ॥ 218 


నక్షత్రమాలా తవ దన్తపజ్తిః విద్యుత్పకాశస్తవ దేహకాన్తిః । 
మహీధరా మేరుహిమాద్రిముఖ్యాః త్వదస్థిభూతాః పురుషోత్తమాద్య । 
తవాక్షిణి భానువిధూ చ విష్ణో! విరాట్బదం త్వాం శరణం ప్రపద్యే ॥ 219 


ఏవం స్తువతి శూద్రే తం ప్రపన్నా కమలాలయా । 
జగద్దాత్రీ జగాదైవం పురుషం పరమేశ్వరమ్‌ ॥ 220 


క్వాయం కులాలః పురుషోత్తమాస్య కథం బభూవ త్వయి భక్తిరీదృక్‌ I 
కా జాతిరస్య క్వ చ సద్గుణాస్తే కిమద్భుతం భోః కరుణామ్బురాశే! ॥ 221 


ఇత్యుక్తస్తు జగద్దాత్రా! గరుడం ప్రత్యభాషత । 


శ్రీ భగలాన్‌ - 

తమానయాతివేగేన మత్సమీపం కులాలజమ్‌ । 

ఇత్యుకో గరుడో వేగాదానినాయ చ శూద్రజమ్‌ ॥ 222 

“ఇత ఏహీ” తి సమ్ఫాష్య సమీపం పరమాత్మనః । 

స నత్వా శిరసా దేవం ప్రత్యభాషత మాధవమ్‌ ॥ 223 
447 


224 


శ్రీభవిష్యోత్తరపురాణే, చతుర్దశో9_ధ్యాయః 


కుమ్మరి తన యెదుట సాక్షాత్కరించిన శ్రీనివాసుని స్తుతించుట 
“మాహాత్నా! స్‌ స్థానము వైకుంఠనగరము. నీభార్య సముద్రుని ముద్దుల పుత్రిక. 
(బ్రహ్మ నీ నాభికమలమునుండి పుట్టినవాడు. కుమ్మరి కులమున పుట్టిన నె నేమని 
నిన్ను తలంచగలను? 216 


గంగానది నీ పాదపద్మములయందు పుట్టినదగుటచే నామెను నీ పుత్రికయని 
నాల్గువేదముల చక్కగా నెజింగిన బ్రహ్మ తెలుపుచున్నాడు. 217 


వేయిపడగలుగల ఆదిశేషుడు నీ పాన్చని దేవతలు చెప్పుచున్నారు. గరుత్మంతుని 
నీ వాహనమని చెప్పుదురు. 218 


నక్షత్రపం भूम నీ పలువరసలు. మెరుపులకాంతియే నీ శరీరకాంతి. మేరుపర్వతము, 
హిమవత్సర్వతము మున్నగు పర్వతరాజములే నీ యెముకలు. చంద్ర సూర్యులు 
నీ నేత్రములు. ఇట్టి విరాటవురుషుడగు (విశ్వరూవుడవగు ) నిన్ను 
శరణువేడుచున్నానిని స్తుతించెను. 219 


ఇట్లా కుమ్మరి భక్తుడు శ్రీనివాసుని స్తుతించినంతనే లోకజననియగు శ్రీదేవి 
యనుగ్రహించినదై శ్రీనివాసునితో 220 


పురుషోత్తమా! దయాసముద్రా! ఈ కుమ్మరి యెచ్చట! ఈతనికి నీ యందిట్టి భక్తి 
యెట్లు కుదిరినది? ఈతని జాతియేమి? ఈ మంచి గుణము లీతనికెట్లబ్బినవి. 
ఏమి యీ యాశ్చర్యమని 221 


సంతసించుచుండ శ్రీనివాసుడు గరుడునితో ఆ కుమ్మరివాని నతిరయమున 
నావద్దకు గొనిరమ్మ'ని తెలుపగా గరుత్మంతు డాతనిని గొనివచ్చెను. 222 


శ్రీనివాసు డాతని నిటురమ్మని ప్రేమతో పిలచినంతనే కులాలుడు శ్రీనివాసునకు 
తలనువంచి నమస్కరించి 228 


448 


224/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


కులాలః :- 
కిమర్ధమాగమో దేవ! గృహం మే శూద్రజన్మనః । 
న చా హం విదురో దేవో న చాహం శబరీ ప్రభో! ॥ 


న చాహం గజరాజేన్లో న చోద్ధవవిభీషణా ] 
కిం దేయమస్తి మద్దేహే త్వదర్ధం పురుషోత్తమ! ॥ 


వదత్యేవం కులాలే తు తస్య పత్నీ తమాలినీ । 
ప్రాసాదయచ్చ గోవిన్దం ద్రౌపదీవ జనార్దనమ్‌ ॥ 


తమాలలీ - 

అనాథనాథ గోవిన్ద! బుద్ధిస్వయ్యేవ వర్తతే । 

న జానే మన్రమార్గన్తు న జానే కర్మనిర్ణయమ్‌ ॥ 
() ~~ ణు 

అశౌచకులజాతానాం కుతో వేదః కుతస్తపః । 


భక్త్యా మే పరితుష్టః సన్‌ మద్భర్తుశ్ళ్చ విశేషతః ॥ 


మయా పాచితమన్నజ్బు యావనాలకులోద్భవమ్‌ I 
యథేష్టం భుంక్ష్వ మద్దత్తం సహామోదరసాదరమ్‌ ॥ 


భగవతృత భీమాఖ్య భక్తోపచారాభ్యుపగమః 


ఇత్ధముక్తో జగద్యోనిః తయా భక్తా తమాలయా । 
కమలాముఖమాలోక్య జహాస జగదీశ్వరః I 


సుప్రసన్నో. థ భగవాన్‌ తామువాచ తమాలినీమ్‌ । 
అవశ్యమన్నం భోజ్యం తే భక్తా దత్తం తమాలినీ । 
ఇత్యేవముక్వా భగవాన్‌ భక్తవాత్సల్య వారిధిః ॥ 
రమాసమేతో రమణీయవిగ్రహః 
కులాలవర్యేణ కులాలజాయయా । 
అభుంక్తదత్తజ్బు తదన్నముత్తమం 
భుక్వా తయోశ్చ ప్రదదౌ పదం స్వకమ్‌ ॥ 

449 


224 


225 


226 


227 


228 


229 


930 


231 


232 


225 


శ్రీభవిష్యోత్తరపురాణే, చతుర్దశో9_ధ్యాయః 


కులాలుడు :- 
దేవా! శూద్రుడనగు నా యింటికేల చనుదెంచితిరి? నేను విదురుడను కాను. 
శబరిని నంతకంటె కాజాలను. 224 


నేను గజేంద్రుడనుకాను. ఉద్ధవ. విభీషణులకు సాటి రాజాలను, నాయింట మీ 
కిడుటకేమున్నది? 225 


అని వాపోవుచుండ యాతని భార్య తమాలిని ద్రౌవది కృష్ణుని యనుగ్రహింపజేసి 


కొనినట్లు 226 
తమాలిని - 

దీనజనావనా! నా బుద్ది నీయందే లగ్నమైయున్నది. మంత్రములచ్చరింప జాలని 
దానను, నీకు ప్రీతిని కలిగించు కర్మలనెజుంగను, 227 


శూద్రకులమున పుట్టినవారికి వేదములెట్లు వచ్చును? స్తోత్రములెట్లు నేర్తురు? 
మా దంపతుల ముఖ్యముగా నా భర్త భక్తికి సంతసించి 228 


నేను వండిన జొన్నన్నమును నాచే సంతసమున నీయబడిన దానిని నీ 
యిష్ట్రానుసారము భుజింపుము. 229 


భీముడను భక్తుడు శ్రీనివాసున కుపచారముల నొనరించుట 
ఇట్లు తమాలిని ప్రార్థింపగనే జగత్మారణుడగు శ్రీమన్నారాయణుడు శ్రీదేవి 
ముఖమును గాంచి నవ్వి 230 


తమాల దంపతుల యందనుద్రహించినవాడై “తమాలినీ! తప్పక నవు భక్తితో 
నొసంగిన యన్నమును భుజింతునిని తెలిపి 231 


శ్రీదేవితో గూడ ఆ కుమ్మరిదంపతు లొసంగిన పవిత్రాన్నము నారగించి వారికి 
తన స్థానమగు పరమపదము నొసంగెను. 232 


450 


225/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
ఏతత్కౌతుకమాలోక్య బ్రహ్మేశానపురోగమాః । 
తుష్టువుర్చష్టమనసః స్రష్టారం సర్వదేహినామ్‌ ॥ 


దేవదున్దుభయో నేదుః ఖాత్సేతుః పుష్పవృష్టయః | 
ఏతస్మిన్నేవ సమయే విమానం ప్రాప్తముత్తమమ్‌ ॥ 


విమానం ప్రాప్తమాలోక్య శ్రీనివాసః సతాం గతిః । 
స్వకిరీటం దదౌ తస్య శజ్ఞచక్రే చ కౌస్తుభమ్‌ ॥ 
పీతామృరమలజ్మారం కులాలస్య మహాత్మనః ॥ 
భగవదనుగ్రహేణ కులాలదమృత్యోః సారూప్యప్రాప్తి: 
రమాయా భూషణం తావత్‌ తమాలాయాశ్చ సన్దదౌ I 
దివ్యం విమానమారూఢా విష్ణునా దత్తవైభవౌ ॥ 
కులాలదమృతీ భక్తా పశ్యతస్తస్య భూపతేః । 
జగ్మతుర్విష్ణుభవనం సాయుజ్యపదవీం గతౌ ॥ 
కులాలపదవీం దృష్ట్వా తొణ్బమాన్‌ నృపసత్తమః । 
వ్రీడితః పుబ్దరీకాక్షం శ్రీనివాసమభాషత ॥ 
తొబ్బమానస్య భగవద్దత్తనారూప్యప్రాప్తిప్రకారః 
మద్రాష్టగతశూద్రస్య సర్వదా పాపకారిణః । 
సద్గతిస్తు త్వయా దత్తా కా గతిర్మమ బాన్టవ! ॥ 
fy = ఇచి థి 
శ్రీనిలాసః :- 
ఏతద్దేహం పరిత్యజ్య చాన్యం దేహముపాశ్రయ। 
తత్రారాధ్య హృషీకేశం గచ్చ సారూప్యముత్తమమ్‌ ॥ 


451 


233 


234 


935 


936 


937 


938 


239 


240 


226 


శ్రీభవిష్యోత్తరపురాణే, చతుర్దశో9_ధ్యాయః 
ఈ కుతూహలమును కలిగించు కార్యమును జూచి చతుర్ముఖాది దేవతలందరు 
చరాచరాత్మక ప్రకృతి కర్తయగు శ్రీమన్నారాయణుని సంతోషదిత్తులై ప్రస్తుతించిరి 
233 


దేవదుందుభులు (మోగెను. ఆకాశమునుండి పుష్పవర్షములు కురిసెను. ఈ 
సమయముననే గొప్ప విమానము రాగా 234 


శ్రీనివాసుడా భీముడను కుమ్మరివానికి తనకిరీటమును, శంఖచక్రములను, కౌస్తుభ 
మణిని, పీతాంబరమను పట్టువస్త్రమును, తన భూషణములు నొసంగెను. 235 


భగవంతుని యనుగ్రహమున కుమ్మరిదవపతులకు సారూప్యము సిద్ధించుట 


అట్లే శ్రీదేవి యాభరణములను తమాలిని కొసంగెను. ఇట్లు శ్రీమన్నారాయణునిచే 
దివ్యవిభూతి నొందినవారై దివ్యమగు విమానము నధిరోహించి 236 


కుమ్మరిదంపతులా తొండమాన్‌రాజు చూచుచుండగా పరమపదమున కేగి 
శ్రీమన్నారాయణుని సాయుజ్యము నందిరి. 287 


కుమ్మరివారట్లు మోక్షసామ్రాజ్యము నలంకరించుటను గాంచి తొండమానుడు 
సిగ్గుజెంది శ్రీనివాసుని 238 
శ్రీమన్నారాయణుడు తొండమానునకును సారూప్యము నొసంగుట 
నా రాష్ట్రముననుండి సర్వకాలములయందు పాపచరితుడగు కులాలునకు మోక్షము 
నొసంగితివి. నా గతి యేమి ప్రభూ’ యని ప్రార్థించెను. 239 


శ్రీనిలానుడు :- 

అంత శ్రీనివాసుడు రాజా! నీవీ దేహమును విడచి మరియొక దేహమును పొంది 
యాజన్మమున శ్రీమన్నారాయణు నారాధించి యాతని సారూప్యము నందగలవని 
వరమొసంగెను. 240 


452 


226/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


శతానన్దః :- 
ఇత్యుక్తో నృపతిస్సద్యః స్నాత్వా స్వామిసరోజలేః । 
కలేవరం పరిత్యజ్య పునర్దేహాన్తరం గతః ॥ 


తత్రా౭_రాధ్య హృషీకేశం శ్రీనివాసం నిరామయమ్‌ । 
సారూప్యం గతవాన్‌ రాజా స్వామినా పూర్వకల్పితమ్‌ ॥ 


ఏవం హరిస్తత్ర చరిత్రమద్భుతం 

కుర్వన్‌ జగన్మాతృసమన్న్వితౌ గిరౌ । 
ఆస్తే జగత్యాబ్బు సురౌఘపూజితో 
దదద్యథేష్టజ్బు మనోరథాన్సతామ్‌ ॥ 


ఇత్యేవం కథితం రాజన్‌! మాహాత్యం వేజ్కటేశితు: | 
యః శృణోతీదమాఖ్యానం మనోరథఫలప్రదమ్‌ । 
ఇహ లోకే సుఖం భుక్వా! సో౭_థ యాతి హరేః పదమ్‌ ॥ 


ఇతి శ్రీ భవిష్యోత్తరపురాణే శ్రీ వేబ్బటాచలమాహాత్సే 
కులాలప్రశంననం నామ చళతుర్దళో ౨ ధ్యాయః 


नयु ० (2) ఈ (ప్రకరం 


453 


241 


242 


243 


244 


227 


శ్రీభవిష్యోత్తరపురాణే, చతుర్దశో9_ధ్యాయః 


శతానందుడు :- 

జనక మహారాజా! ఇట్లు శ్రీనివాసునివలన వరమునొంది తొండమానుడు వెంటనే 
స్వామిపుష్కరిణిలో స్నానమొనరించి శరీరమును విడచి మరియొక శరీరమును 
ధరించి 241 


ఆ జన్మమున చిదానందస్వరూవుడగు శ్రీనివాసుని ధ్యానించి యాతని 
యనుగ్రహముచే క్రిందటి జన్మముననే నిశ్చయింపబడిన శ్రీమన్నారాయణ 
సారూప్యమును పొందెను. 242 


ఇట్లు శ్రీనివాసు డద్భుతకార్యముల నాచరించుచు శ్రీదేవితో నా వెంకటాచలమున 
విహరించుచు దేవతలచే పూజింపబడుచు సజ్జనులకు కామితార్థముల నొసంగుచు 
భూలోకమున విరాజిల్లుచుండెను. 243 


రాజా! ఇట్లు నీకు శ్రీవేంకటాచలపతి మహాత్యమును తెలిపితిని. దీనిని వినినవారికి 
కామితార్థము లీడేరును. ఈ లోకమున సుఖముల ననుభవించి పిమ్మట 
పరమపదము నందగలరు, అని శతానందుడు జనకమహరాజున కీ చరిత్రమును 
వివరించెను. 244 
ఇది శ్రీభవిష్యోత్తర వురాణమున శ్రీ వేంకటాచల మావోత్యమున 
కుమ్మరివానిని స్తుతించుట యనెడు పదునాల్గవ అధ్యాయము. 


= 6 (2) + గ్రరి 


454 


227/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


అశీతితమో ౨_ ధ్యాయః 
శ్రీభవిష్యోత్తరపురాణాన్తర్గత రహస్యా౭_ ధ్యాయః 
శ్రీసూతః - 
శృణుధ్వం మునయస్సర్వే శౌనకాద్యాస్తపోధనాః । 
తద్విష్టోర్వేజ్బటేశస్య రహస్యానుభవం పరమ్‌ ॥ 


బ్రహ్మాజ్ఞేయాని తీర్థాని స్వయంవ్యక్తాని యాని చ। 
చిరన్తనాని క్షేత్రాణి పుణ్యారణ్యాని పర్వతాః ॥ 


పూర్వం శ్రుతాని సర్వాణి పురాణాని ద్విజోత్తమాః । 
సామాన్యాని చ ముఖ్యాని రహస్యం ముఖ్యముత్తమమ్‌ ॥ 


అష్టాదశపురాణానాం సారజ్బూన్తే మయా శ్రుతమ్‌ । 
వ్యాస ప్రసాదాత్మారుణ్యాత్‌ పరిప్రశ్నేన సేవయా ॥ 


వైకుణ్ఞపదసాయుజ్యం పరమానన్దదం పరమ్‌ । 
భవిష్యోత్తరసారాంశః సర్వవేదాన్తసజ్ఞహః ॥ 


తత్రాపి చోత్తరే क సాక్షాత్సంసారమోచకః । 
ఉమామహేశసంవాదే రహస్యానుభవో ద్విజాః॥ 


ఆనననిలయస్వెవ క్షేత్రమాహాత్యముత్తమమ్‌ I 
మన్హాణాం మన్రరత్నే ద్వే ద్వివిధం ధ్యానముత్తమమ్‌ ॥ 


శృణుధ్వం పరమానన పదావాప్యై చ దుర్లభమ్‌ । 
దేవానామపి సిద్ధానాం మహతాం యోగినాం నృణామ్‌ Il 


455 


228 


శ్రీభవిష్యోత్తరపురాణే, అశీతితమో9_ధ్యాయః 


యనుబదియవ అధ్యాయము 


శ్రీభవిష్యోత్తర పురాణము నందలి రహస్యాధ్యాయము 
శ్రీ సూతుడు :- 


శౌనకాది మునీంద్రులారా! శ్రీమన్నారాయణావతారుడగు శ్రీవెంకటేశ్వరుని 
గొప్పదగు రహస్యానుభవమును వినుడు. 1 


(బ్రహ్మాండమునందున్న తీరములను గురించియు స్వయముగా నావిర్భవించిన 
అనాదిక్షేత్రములు, పవిత్ర అరణ్యములు, పర్వతముల చరిత్రమును 2 


సాధారణ అతిముఖ్యములగు పురాణముల నన్నిటిని వినియున్నారు. మిక్కిలి 
ప్రధానరహస్యమును 


పదునెనిమిది పురాణముల సారమును. నగు యీ రహస్యము च సుని 
యనుగ్రహమున వాత్సల్యము వలన. అడుగడుగున తెలిసికొనవలెనను తో 
సవినయముగ నొనరించు ప్రశ్నలవలన, శుశ్రూషవలన నేను వింటిని. 4 


మోక్షసామ్రాజ్యము లభించుట మిక్కిలి యానంద దాయకము భవిష్యోత్తర పురాణ 
సారాంశమైనదియు, సకల వేదాంతవిషయములను క్రోడీకరించినదియు 5 


నుత్తర ఖండమునందలి పార్వతీ పరమేశ్వర సంవాదము నందలి యీ 
రహస్యానుభవము సంసారబంధమును తొలగించును. 6 


ఆనందనిలయ క్షేత్రమాహాత్య మత్యుత్కృష్టమైనది మంత్రములలో ముఖ్య 
మంత్రములు రెండు. వాటిని ధ్యానించు విధములు రెండు 7 


దేవతలకును, సిద్దులకును, గొప్ప యోగీంద్రులకును, మనుజులకును పొందశక్యము 
గానిదియు, నిత్యానంద స్థానమగు పరమపదమును పొందించునదియునగు 
హస్యానుభవమును వినుడు 8 


456 


228/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


అచికిత్స్యగహగ్రస్త వికలాజ్ఞవిరూపిణామ్‌ | 
రోగిణామచికిత్స్యానాం దుష్కర్మపరిపాకినామ్‌ ॥ 


ఆపద్భిరనివార్యాభిః ఆవృతానాఇ్బు దుఃఖీనామ్‌ । 
మహాపాతకసమూత కుష్టరోగకురూపిణామ్‌ ॥ 


కాణాన్గబధిరాణాజ్బ మూకానాం పబ్లుకుబ్దయోః | 
ప్రాయశ్చిత్తవిహీనానాం పాపినాం దుఃఖదుఃఖినామ్‌ ॥ 
క్వా ప్యనిర్గతికానాజ్బ సర్వదా క్యూరకర్మణామ్‌ I 
భవేత్సతివిధిః సద్యః ప్రత్యక్షో వేజ్మటాచలాత్‌ ॥ 


భక్తానాం భవతప్తానాం గతిశ్చాన్యత్ర నాస్తి భోః 
సరః సర్వలోకానాం సర్వవ్యాధీన్‌ కృపానిధిః 


నికృన్తన్నస్తి చక్రేణ యత్ర తస్మాద్ధి వేజ్మటాత్‌ । 
తస్మాత్స ఏవ గన్తవ్యో భోగమోక్షరతైర్దనైః ॥ 


విశేషతః కరకలౌ నరాణాం పాపాకరాణాం పరిపీడితానామ్‌ । 
భూగోళమధ్యే ద్రవిడే చ పుణ్యే శ్రీవేజ్మటా ద్రిర్గతి రేవ నాన్వా ॥ 


కలౌ యుగే మనుష్యాణాం సజ్మీర్ణానాం చ రక్షితా । 
శ్రీవేజ్కటేశాన్నాన్యో౭_స్పి సర్వానిష్టనివారణాత్‌ ॥| 


యం దృష్ట్వా నాపరం స్థానం యం దృష్ట్వా నాపరో గిరిః । 
యం దృష్ట్వా నాపరం తీర్ధం యం దృష్ట్వా నాపరం తపః । 


యం దృష్ట్వా నాపరో దేవో యం దృష్ట్వా నాపరో మనుః 
యం దృష్ట్వా నాపరా భక్తిః యం దృష్ట్వా నాపరా గతిః ॥ 


457 


10 


11 


12 


13 


14 


16 


17 


18 


229 


శ్రీభవిష్యోత్తరపురాణే, అశీతితమో9_ధ్యాయః 


ఇది మందులచేగాని, మంత్రములచేగాని, శస్త్రచికిత్సలచేగాని, నివారింపబడని 
గ్రహములు పట్టుకొనుట, అవయవములు శిథిలములగుట, అంగలోపముచే 
కురూపులగు వారికిని, మందులకు శస్త్రములకు లొంగని రోగములకును, ఘోర 
పాపాత్ములకును, 9 


అద్దుకొనుటకు శక్యముకాని యాపదలచే చుట్టుకొని దుఃఖించువారికిని, ఘోర 
పాపములచే కలిగిన కుష్టు రోగముచే వికృతరూపము నందినవారికిని 10 


ఒంటికంటివారు, (గ్రుడ్డి, చెవిటి, మూగ, కుంటి, గూనివారికిని, ప్రాయశ్చిత్తము 
లేని కర్మలను చేసిన పాపాత్ములకును, కష్టములచే దుఃఖించువారికిని 11 


ఎచ్చటను గతిలేనివారికిని, ఎల్లపుడు ఘాతుక కృత్య ముల నొనరించినవారికిని 
శ్రీ వేంకటాచలము నుండి వెంటనే బాధానివారకము నుపాయము గోచరించును. 


సంసారసాగరమున తపించు భక్తులకు వేరుపాయ మెచ్చ టను కానరాదు. సకల 
లోకములకు నా శ్రీనివాసుడే పరాత్సరుడై విలసిల్లుచున్నాడు. కరుణా సముద్రుడై 


తన చక్రముచే సకల వ్యాధులను ఛేదించుచుండుటం జేసి ఇహ, పరలోకసుఖాసక్తు 
లగు జనులా శ్రీనివాసునే శరణుజొచ్చవలెను. 14 


ముఖ్యముగా నీ భయంకరమగు కలియుగమున పాపాత్ములకును, పాపకర్మలచే 
పీడింపబడుచున్న వారికిని. ఈ ప్రపంచములో పవిత్ర దక్షిణదేశమున శ్రీ 
వేంకటాచలమే శరణ్యముతక్క వేరెద్దియునులేదు. 15 


కలియుగమున వర్ణసంకరము నందినవారిని వివిధములగు నాపదలనుండి బ్రోచు 
దైవము శ్రీ వేంకటాచలపతియే కాని ఇతర దైవమెవరును లేరు. 16 


వెంకటాచల క్షేత్రముకంటె నుత్మృష్ట క్షేత్రమును, వెంకటా ద్రికంటె శ్రేష్ట పర్వతమును, 
స్వామి పుష్మరిణికంటె తీర్థరాజమును. శ్రీ వెంకటేశుని ధ్యానముకంటె మిన్నయగు 
తపమును, 17 


శ్రీ శ్రీనివాసుని మించిన దైవమును శ్రీవేంకటేశ మంత్ర మును మించిన 

మంత్రమును, శ్రీనివాస దర్శనము కంటె భక్తియు, శ్రీనివాసుని పొందుటకంటె 

నుత్తమ గతియు 18 
458 


229/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


యం దృష్ట్వా నాపరం జ్ఞానం యం దృష్ట్వా నాపరం పదమ్‌ । 
యం దృష్ట్వా నాపరో లాభో యం దృష్ట్వా నాపరః ప్రియః ॥ 


యం దృష్ట్వా నాపరం ధామ సాక్షాదానన్షసాన్టకమ్‌ । 
యం దృష్ట్వా నాపరం ధ్యానం సమాధిరపి నాపరః ॥ 


యం దృష్ట్వా నాపరా ముక్తిః సర్వేస్టియమనోహరా । 

యం దృష్ట్వా నాపరో నిత్యో యస్య కాలభయం న హి ॥ 
యం దృష్ట్వా నాపరో విష్ణుః భక్త్యా సర్వజగన్మయః । 

యం దృష్ట్వా త్రివిధం కృత్యం కృతవాన్‌ నాత్ర సంశయః ॥ 


యం దృష్ట్వా నాపరో దాతా రమేశాన్నాస్తి కామదః । 
యం దృష్ట్వా నాపరం బ్రహ్మ సచ్చిదానన్టవిగ్రహాత్‌ ॥ 
యం దృష్ట్వా నాపరో యోగః సాష్టాబ్లః సర్వసిద్ధదాత్‌ । 
యం దృష్ట్వా నాపరః పూర్ణః సర్వగో వేజ్మటేశ్వరాత్‌ ॥ 
న వేదాన్లాత్సరం శాస్త్రం న దేవో వేజ్కటేశ్వరాత్‌ । 

న వైకుణ్ణాత్సరం ధామ ॐ 08 ర్వేజ్బటాత్పరః ॥ 
సత్యం సత్యం పునస్సత్యం న దేవో వేజ్మటేశ్వరాత్‌ I 
బ్రహ్మోజ్జే నాస్తి యత్మిజ్సాత్‌ న భూతం న భవిష్యతి ॥ 
వేజ్మటేశసమో దేవో నేతి వేదాన్తనిర్ణయః । 
తద్రహస్యసుసంవాదం స్వచిత్తస్థముమేశయోః ॥ 


శృణుధ్వమవధానేన సిద్ధాన్తం మునిపుజ్గవాః । 
శ్రీసూతః - 
इथ నన్తశిఖరే పర్వతే నిర్మలోజ్ఞ్వలే ॥ 


459 


19 


20 


21 


22 


23 


24 


25 


26 


2/7 


28 


230 


శ్రీభవిష్యోత్తరపురాణే, అశీతితమో9_ ధ్యాయః 


శ్రీనివాసుని గుజించిన జ్ఞానముకంటె జ్ఞానమును, శ్రీ వెంకటాద్రికి మిన్నయగు 
స్థానమును శ్రీనివాస సందర్భనముకంటె లాభమును, శ్రీనివాస సంసేవనము కంటె 
ప్రియమైనది. 19 
శ్రీ వెంకటాద్రికంటె సాక్షాత్తుగా నానందప్రదమగు స్థానమును, శ్రీనివాసుని 
గురించిన ధ్యానమును మించిన ధ్యానమును, యోగమును 20 


శ్రీనివాసుని దర్శనమును మించిన సకలేంద్రియములకు నాహ్లోదకరమగు 
మోక్షమును. శ్రీనివాసుని దర్శనమునకు మించిన మృత్యుభయమును పారద్రోలు 
నిత్యవస్తువును 21 
శ్రీనివాసునకు మిన్నయగు ప్రాణికోటి లన్నిటియందు వ్యాపించిన దైవమును 
లేదు. శ్రీనివాసుని సందర్శన భాగ్యమున మనోవాక్మాయములతో చేయవలసినని 
చేసి నెరవేర్చిన వాడనుటలో సందియములేదు. 22 
శ్రీనివాసునికంటె యభీష్టముల నొసంగు దాతలేడు. సచ్చిదానంద స్వరూపుడగు 
శ్రీనివాసునికంటె పరబ్రహ్మ కానరాడు. 23 
శ్రీనివాసుని దర్శనముకంటె సకలసిద్దుల నొసంగునదియు యమ, నియమ, ఆసన, 
ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, యోగ, సమాధులనెడు యెనిమిది యంగము 
లతో కూడిన యోగములేదు. శ్రీనివాసునికంటె పూర్ణుడు లేడు. 24 


వేదాంతమును మించిన శాస్త్రముకాని, శ్రీ వెంకటేశ్వరుని కంటె దైవముగాని. 
వైకుంఠముకంటె నుత్మృష్ట పవవిగాని, శ్రీ వెంకటా[ద్రికంటె మిన్నయగు పర్వతమును 
లేదు. 25 


శ్రీ వెంకటేశ్వరుని మించిన దైవ మీ ప్రపంచమున భూత భవిష్యత్మాలముల యందు 
లేనేలేదు. ఇది ముమ్మాటికిని సత్యము 26 


శ్రీ వెంకటాచలపతిని మించిన దైవము లేడని వేదాంతములచే నిర్ణయింపబడినది. 
పార్వతీ పరమేశ్వరుల మనస్సునందున్న రహస్య సంవాదము నా మనస్సుననున్నది. 
ఆ సిద్ధాంతమును ముని శ్రేష్టులగు మీరు సావధానముగా వినుడు. అనేక శిఖరములు 
కలిగి నిర్మలమై ప్రకాశించు కైలాసపర్వతమున 28 


460 


230/5 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


జ్ఞాననిర్మలచిత్తాఢ్య యోగిమణ్జ్దలసేవితమ్‌ । 
సుఖాసీనం మహాదేవం రత్నసింహాసనోత్తమే ॥ 


ప్రణిపత్య కృపాసిన్గుం పార్వతీ పర్య పృచ్చత । 
పార్వతీ - 
దేవదేవ! విరూపాక్ష! త్రైలోక్యతిమిరాపహ! ॥ 


తవాన్తఃకరణానన్ల రహస్యానుభవం పరమ్‌ । 
ముక్తిక్షేత్రేషు సిద్ధానాం ముక్తానాం కర్మబన్థనాత్‌ ॥ 


తేషామానన్షసాన్హాబ్దేః అవాప్తిర్యత్ర శజ్మర! । 
తద్దామ గోప్యం త్వద్య్వాన వైభవానన్దమీశ్వర! ॥ 


పూర్ణానన్దకృపాదృష్టిః అస్తి చేత్తవ మే వద । 
ఈశ్వరః - 
సాధు పృష్టం త్వయా దేవి! భక్తానాం హితకామ్యయా॥ 


ప్రియాత్రియతరం మే9 స్తి తద్రహస్యం వదామి తే । 
బ్రహ్మాణ్ణమణ్దలే పుణ్యే ద్రవిడే వేజ్మటాచలే ॥ 


రహస్యం సర్వలోకానాం పావనం పరమాద్భుతమ్‌ । 
స్వామిపుష్కరిణీతీర్థం భక్తిజ్ఞానసుఖప్రదమ్‌ ॥ 


దర్శనాత్సర్వజన్తూనాం ఆశ్చర్యం భువి రాజతే । 
ఆజన్మసజ్బ్పుతం పాపం దర్శనాదేవ నశ్యతి ॥ 


తత్‌క్షణాత్‌ జ్ఞానసమృన్నాః ముక్తాః సంసారబన్థనాత్‌ । 
పరానన్షపదే స్థిత్వా మోదన్తే వేజ్మటాచలే ॥ 


461 


29 


30 


31 


32 


33 


34 


35 


36 


37 


231 


శ్రీభవిష్యోత్తరపురాణే, అశీతితమో9_ ధ్యాయః 


జ్ఞానముచే నిర్మల మనస్ములైన యోగీంద్రుల సమూహములచే సేవింపబడుచు 
రత్నసింహసనమున సుఖముగా కూర్చునియున్న 29 


కరుణాసముద్రుడగు నీశ్వరునకు నమస్కరించి పార్వతి “దేవాది దేవా! ఫాలలోనా! 
ముల్లోకముల యంధకారమును పోగొట్టుస్వామీ! 80 


నీమనస్సున కానందమును చేకూర్చు రహస్యానుభవమైనదియు, ముక్తులకు 
మోక్షము నొసంగు పుణ్యక్షేత్రములలో కర్మబంధమునుండి విముక్తులకు సిద్ధులకు 


ఆత్యధికానంద మెచ్చట లభించునో యాన్ధానము రహస్య మైనదై నీ ధ్యాన వైభవమున 
కానందము నొనగూర్చునదై యున్నచో 32 


నీకు నా యందు పరిపూర్ణ కరుణా కటాక్షమున్నచో దానిని నాకు తెలుపుమని 
ప్రార్థించెను ఆ ప్రార్థనను విని యీశ్వరుడు దేవీ! నీవు భక్తులకు హితము నొనరించు 
కోరికతో చక్కగా నడిగితిని. అది కత్యంత ప్రియమైనది. 38 


ఆ రహస్యమును నీకు తెలిపెదను. వినుము, ఈ చరాచర ప్రపంచమున పవిత్ర 
ద్రావిడవేళమున శ్రీవెంకటాద్రియందు 34 


సకల లోకములను పవిత్ర మొనరించు పరమాశ్చర్య కరమై తనను సేవించిన 
మాత్రముననే సర్వప్రాణులకు నొసంగు స్వామి పుష్కరిణి 35 


భూలోకమున నాశ్చర్యకరమైనదై ప్రకాశించుచున్నది. ఎన్నిజన్మముల నుండియో 
అర్జించిన పాపమంతయు నీ స్వామి పుష్కరిణీ సందర్శనమున నశించి 
పోవుచున్నది. 36 
ఈ పుష్కరిణీ సందర్శనముననే జనులు జ్ఞానమును పొంది సంసారబంధమునుండి 
విడివడినవారై యుత్కృమ్హానంద వదవియగం శ్రీ వెంకటాచలమున 
నానందమనుభవింతురు. 37 


462 


231/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


స్నానపానస్పర్శనైస్తు కిము వక్తవ్యమీశ్వరి! । 
స్వామిపుష్కరిణీతీర్ధ మహిమా కేన వర్హ్వతే ॥ 


మయా వక్తుం విరిజ్బాద్యైః న శక్యో లోకదుర్లభః । 
కిం పునః సిద్ధయోగీైః ససురాసురమానవైః ॥ 


సార్థత్రికోటితీర్ధానాం పాతకఘ్నీసుపావనీ । 
వేజటేశ్వరసద్దామ్నః సమన్తాద్యోజనత్రయమ్‌ ॥ 
® = 


ముక్తిభూమిశ్చిదానన్ద ఘనసన్లోహమణ్దలమ్‌ I 
తత్ర స్థితానాం జన్తూనాం భాగ్యం భాగ్యమహో నృణామ్‌ ॥ 


యద్దర్శనం సదాహ్లోది సచ్చిదానన్గసమ్మృతమ్‌ । 

© ig © 

అహో చిత్రమహో చిత్రం అస్మిన్‌ వైకుణ్ఞమణ్ఞలే ॥ 
నిద్రాసమాధిసమృత్తిః నివాసః కేవలం తపః । 


కృతకృత్యమభూజ్ఞన్మ శేషాచలనివాసినః ॥ 


ప్రార్థయామో వయం నిత్యం తం నివాసం నృణాం కిము । 
తథా౭_పి భక్తిసంయుక్తం కర్మాచారవ్రతాదికమ్‌ ॥ 


మనః ప్రసాదనం శక్యా స్వామిప్రీతికరం చరేత్‌ । 
అన్నదానం మహాపూజోత్సవవైభవముత్తమమ్‌ ॥ 


స్వామిప్రసాదకైంకర్యం ఆనన్యాయోపకల్ప్వ్యతే । 
యత్మిజ్బిత్స్వర్దదానాన్న పితృశ్రాద్దాదికర్మ २॥ 


463 


38 


39 


40 


41 


42 


43 


44 


45 


46 


232 


శ్రీభవిష్యోత్తరపురాణే, అశీతితమో9_ధ్యాయః 


స్వామివుష్కరిణీ దర్శనభాగ్యమే యింత యుత్క్భృష్ట ॐ ९(& © ० ५०००८ 
స్వామిపుష్కరిణీ తీర్థమున స్నానముచేసిన, ఆ తీర్థమును త్రావిన, ఆ తీర్థమును 
స్పృశించిన దానివలన లభించు మహిమ వర్ణింప నెవరితరము? 38 


నేను కాని, (బ్రహ్మోదులుకాని దీనిని వర్ణింపజాలరు. ఇక సిద్ధులు, యోగీశ్వరులు, 
దేవతలు, రాక్షసులు,మానవులు వర్ణింపజాలుదురా? ఇది లోకులకు దుర్లభమైనది. 


మూడున్నరకోట్ల తీర్థముల పాపములను పోగొట్టి పవిత్ర మొనరించునదియునై 
స్వామిపుష్మరిణి విలసిల్లుచున్నది. శ్రీ వెంకటాచలమున కన్నిప్రక్నలయందు మూడు 
యోజనముల వరకునున్న ప్రదేశము 40 


ముక్తినొసంగునది. ఆనందజ్ఞానానంద సముదాయ పుంజము. అచ్చట నివసించు 
జంతువుల, మానవుల యదృష్టమే యదృష్టము. 41 


శ్రీ వేంకటాల దర్శనము మనోహరమైనది. పరమానంద సంధాయకమైనది. ఈ 
పర్వత మెంత యాశ్చర్యకరమైనదో కదా! ఈ వైకుంఠమున 42 


నిద్రించుట సమాధిసంపదయనియే చెప్పవచ్చును. నివసించుట కేవలము 
తపమొనరించుటయే శేషాద్రియందు నివసించువారి జన్మ సఫలమైనది. 43 


మేము ప్రతిదినము వెంకటాద్రియందు నివసించు భాగ్యమునకై ప్రార్థించుచుండ 
మనుజుల మాటచెప్పనేల? అయినను భక్తితో కర్మలను, ఆచారములను, వ్రతములను 


మనస్సును యథాశక్తిగ నిర్మలముగా నుంచుకొని శ్రీమన్నారాయణునికి 
ప్రీతికలుగునట్లోనరింపవలెను. అన్నదానము, మహోత్మృష్ట పూజలనొనరించు 
నుత్సవ వైభవము 45 


శ్రీనివాసునకు ప్రసాదములను చేయుట కైంకర్య మొనరించుట యనునవియనేక 
రెట్లు ఫలప్రదములై యున్నవి. ఏ కొంచెము బంగారమును కాని, అన్నమును 
కాని దానమొనరించినను, పితృశ్రాద్ధాది కర్మలను భక్తితో నొనరించినవారు46 


464 


232/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


అత్ర స్థానే కృతం సర్వం అనన్తఫలదం స్మృతమ్‌ । 
జ్ఞానినోల_జ్ఞానినో వాపి సమానం భక్తిపూర్వకమ్‌ ॥ 


కాలక్షేపార్థముత్సాహే కర్మణా బన్గనం న హి । 
చిరన్తనేషు క్షేత్రేషు ముక్తిపాత్రముదాహృతమ్‌ ॥ 
సాయుజ్యముక్తిరానన్ద ప్రాప్తిః శ్రీశ్రలమస్తకే । 
ముక్తిక్షేత్రేషు ముక్తానాం స్వానన్గానుభవాగమః ॥ 


తద్విష్టోర్వేజ్క్బటేశస్య పరానన్దపదే స్థితిః | 
ఏతద్విచిత్రమతైవ వేజ్కటేశ్వరమబ్దలే ॥ 


వస్తుస్వభావవైచిత్ర్యాత్‌ పరమానన్గకారణమ్‌ । 
ముక్తానాం యోగినాం మధ్యే కశ్చిత్సరమయోగిరాట్‌ ॥ 


ఏతత్పరం రహస్యన్తు లోకే జానాతి నాపరః । 
సర్వవేదాన్తసిద్దాన్త సారస్యానుభవం ప్రియే! ॥ 


(బ్రహ్మానన్టపదప్రాప్తి కారణత్వాత్‌ మమ ప్రియమ్‌ । 
నైతద్రహస్యమాఖ్యానం వక్తవ్యం యస్య కస్యచిత్‌ ॥ 


భక్తియుక్తాయ శాన్తాయ వక్తవ్యం వేజ్కటేశ్వరే! । 
సచ్చిదానన్దసన్మూరేః కల్యాణగుణవారిధేః ॥ 


వేజ్బటేశహరేర్టాన వైభవం శృణు పార్వతి! । 
అనన్తకల్పసజ్ఞూత పాపరాశివినాశనమ్‌ ॥ 


465 


47 


48 


49 


50 


51 


59 


53 


54 


55 


233 


శ్రీభవిష్యోత్తరపురాణే, అశీతితమో9_ ధ్యాయః 


జ్ఞానులైనను, అజ్ఞానులైనను ఒకే విధముగ ఈ స్థల విశేషమున నవి యత్యధిక 
ఫలితము నిచ్చునవై యుండును. 47 


ఇచ్చటనే కర్మలను గాని కాలక్షేపము కొజకాచరించినను, వేడుకకై చేసినను నవి 
బంధహేతువులు కానేరవు. ప్రాచీన క్షేత్రములలో నిది మోక్షము నొసంగునదిగా 
జెప్పబడినది. 48 


తిరుపతికొండపైన సాయుజ్య ముక్తియు, ఆనంద లాభమును సిద్ధించును. మోక్షము 
నిచ్చు పుణ్యదేశములలో మరణించి ముక్తినిచెందువారికి స్వస్వరూపానందము 
సిద్ధించును. 49 


కాని శ్రీనివాసుని కొండపై మరణించువారికి నిరతిమానంద స్థానమగు పరమ 
పరమున శాశ్వతవాసమే సిద్ధించును. ఇదియే యీ క్షేత్రమునకు వైలక్షణ్యము. 50 


ఇట్టి వైలక్షణ్యమునకు ముఖ్యకారణము వస్తువుయొక్క స్వాభావికమైన మాహాత్యమే. 
అదియే సర్వోత్కృష్టమైన ఆనందమూలము మోక్షేచ్చగల యోగులలో నొక 
మహాయోగి మాత్రమే. 51 


ఈ పరమ రహస్యము నెఖుంగజాలియున్నాడు. ఇతరు లెజబుంగజాలరు. సకల 
వేదాంతములచే స్థిరీకరింప బడిన యీ రహస్యానుభవము 52 


బ్రహ్మానంద పదవి నొసంగునదగుటచే నాకు మిక్కిలి యిష్టమైనది. ఈ రహస్య 
చరిత మెవరికి చెప్పరాదు. 53 


శ్రీ వేంకటేశ్వరునియందు భక్తికలిగి శాంతుడై యున్న వానికే నీ రహస్యము చెప్పదగి 
యున్నది. ఆనంద స్వరూపుడును. కల్యాణగుణ సమృద్దుడునగు 54 


శ్రీ వేంకటాచలపతిని ధ్యానము యొక్క వైభవమును చెప్పెదను వినుము. 
శ్రీవేంకటేశ్వరుని ధ్యానించిన ననెక కల్పములనుండి పుట్టిన పాపరాళిని 
నశింపజేయును. 55 


466 


233/6॥1 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
వాజ్మనః శ్రవణానన్ద మకరన్దఫలప్రదమ్‌ । 
ధ్యానశ్రవణమాత్రేణ బ్రహ్మానన్సపదప్రదమ్‌ ॥ 


ॐ శక్యతే మయా వక్తుం తద్ధామధ్యానజం ఫలమ్‌ । 
తద్ధామస్వామినశ్చిత్రం అవాజ్మనసగోచరమ్‌ ॥ 


కిము గీర్వాణసిద్ధే న్టై £ బ్రహ్మోద్యైర్మునిమణ్జలైః । 
అత ఏవ రహస్యాధ్యో ధ్యానానుభవ ఉత్తమః ॥ 


క్షేత్రే చాదివరాహస్య సాక్షాత్‌ జ్ఞానమయే శుభే । 
స్వామిపుష్కరిణీతీరే నిర్మలాత్మభిరీడితే 11 


సార్థత్రికోటి సంస్థానైః పుణ్యతీర్థెః సమావృతే | 
పుణ్యవృక్షలసత్పుష్పు శ్రీగన్టతరువాసితే ॥ 


పారిజాతవనోద్యాన రత్నమణ్ఞలమణ్జితే I 
నానాద్రుమలతారామ పుష్పవాటీభిరావృతే ॥ 


నిర రీదేవతాపక్షి మృగాణాం ధ్వనిపూరితే । 
సమస్తదేవతాసిద్ధ యోగిమణ్దల సేవితే ॥ 


రమ్యే మనోహరానన్లే భక్తిసారమహోత్సవెే । 
వైకుణ్ణే విరజానద్యాః తటే బాధావివర్ణితే ॥ 


నవరత్నమయోద్భూత సహగస్రస్తమృమణ్ఞ పే | 
జాబ్బూనదభరాక్షప్త రత్నప్రాకారభాస్వరే ॥ 


467 


56 


57 


58 


59 


60 


61 


62 


63 


64 


234 


శ్రీభవిష్యోత్తరపురాణే, అశీతితమో9_ ధ్యాయః 


వాక్కునకు, మనస్సునకు, చెవులకు నానందమాధుర్య ఫలము నొసంగును. 
ధ్యానమువలనను, వీనులవిందుగ వినుటవలనను (బ్రహ్మానందము లభించును. 


ఆ స్థానమును ధ్యానించుటవలన కలుగు ఫలితమును చెప్పుటకు నాకు శక్తిచాలదు. 
శ్రీ వేంకటేశ్వరుని యా స్థానము 57 


దేవతలకైనను, పరమసిద్దుల కైనను, (బ్రహ్మోదులకైనను, మునీంద్రులకైనను మనస్సు 
నకు వాక్కునకు గోచరించనిది. అందువలననే యీ పరమరహస్యమగు 
ధ్యానానుభవము మిక్కిలి యుత్మృష్టమైయున్నది. 58 


జ్ఞానస్వరూపమును, మంగళకరమును, నిర్మలమగు మనస్సుకలవారలచే స్తుతింప 
బడునదియునగు స్వామి పుష్మరిణీతీర్ధము నందలి యాదివరాహస్వామి క్షేత్రమున59 


మూడున్నర కోట్ల పుణ్యతీర్థములతో నాదరింపబడు నట్టియు పవిత్రములగు 
వృక్షములయందు ప్రకాశించు పుష్పములు కలిగినట్టియు, చందన వృక్షములచే 
పరిమళించు చున్నట్టియు 60 


పారిజాతవృక్షములు కల ఉద్యానవనములలో రత్న పుంజములచే నలంకరింప 
బడినట్టియు, అనేక రకములైన చెట్లు, తీగెలు, తోటలు, పుష్పవాటికలచే 
నాచరింపబడి యున్నట్టియు, 61 


సెలయేళ్ళ, దేవతల, పక్షుల, మృగముల ధ్వనులచే నిండినట్టియు, సకల 
దేవతలచేతను, సిద్ధులచేతను, యోగులచేత సేవింపబడునట్టియు 62 


సుందరమగు, మనస్సున కాహ్లాదకరమగు నానన్దమును కలిగించు భక్తికి ఫలమగు 
మహదానందప్రదమైన వైకుంఠమున బాధారహితమగు విరజానదీతీరమున 63 


నవరత్నములచే కూర్చబడిన వేయిస్తంభములుకల మండపమున బంగారు 
మయమగు రత్నప్రాకారములచే ప్రకాశించుచున్నట్టియు 64 


468 


234/5 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


రత్న(ప్రభాలసద్ధేమ వైచిత్యవివిధోజ్ఞలే । 
చతుర్దిక్షు చతుర్ధామ చతుర్ముక్తిఫలప్రదమ్‌ ॥ 


అనన్తార్మతటిచ్చన్ల మణ్బలోపరి మబణ్దలమ్‌ I 
దుర్చిరీక్షం దురాధర్నం దుఃస్సహం దేవతాదృశామ్‌ ॥ 


అచిన్యం తేజసా వ్యాప్తం అప్రమేయమగోచరమ్‌ । 
ఛాదితం మాయయా విష్ణోః జ్వలితం సర్వతోముఖమ్‌ ॥ 


మధ్యే తురీయబ్రహ్మాఖ్యం స్వప్రకాశం తదేవ సత్‌ । 
స్వశక్తిగుణవైచిత్రాత్‌ విసృజద్విశ్వమవ్యయమ్‌ ॥ 


ఉపాదానం నిమిత్తజ్బు కారణం జగతః సతః । 
ఊర్ణనాభేస్తన్తునేవ విహారస్తస్య మాయయా ॥ 


మూలప్రకృతిసజ్లాత్‌ తత్‌ కార్యత్వేనాపి సబ్గతమ్‌ । 
తత్తద్వారా బహిర్వ్యక్తం తతస్తత్రివిధం కృతమ్‌ ॥ 


తత్తత్మర్మానుగుణ్యేన భాతి స్థూలం మహత్మ లశమ్‌ I 
విషయగగ్రహణే పూర్వం దృశ్యతే హి తదేవ సత్‌ ॥ 


విదుషామహముల్లేఖ పరామర్శావభాసకమ్‌ । 
తదుపాదిభిరచ్చిన్నం మహత్‌స్థూలం తథా కృశమ్‌ 11 


469 


65 


66 


67 


68 


69 


70 


71 


72 


235 


శ్రీభవిష్యోత్తరపురాణే, అశీతితమో9_ధ్యాయః 


రత్నకాంతులచే (ప్రకాశించు బంగారు కాంతులు పలువిధములై విరాజిల్లుచుండ 
నాల్గు దికులుయందలి ప్రదేశము ధర్మార్థకామ మోక్షముల నిచ్చునదై 65 


అంతములేని సూర్యవిద్యుత్‌ చంద్రమండలముపై నున్నదియు, చూడ శక్యము 
కానిదియు, ఎదుర్శొన శక్యము కానిదియు, దేవతలకైనను సహింపరాని ప్రభావము 
కలదియు 66 


ఊహింప శక్యముకానిదియు, తేజస్సుచే వ్యాపింపబడి నదియు, ప్రమాణములచె 
తెలియరానిదియు, మనస్సునకు వాక్కునకు గోచరము కానిదియు, విష్ణమాయచే 
నావరింప బడినదియు, అంతటను ప్రకాశించునదియు 67 


మధ్యభాగమున విరాజిల్లుచున్న స్వప్రకాశస్వరూపముగల పరంబ్రహ్మ తన 
స్వాభావిక శక్తి కల్యాణగుణముల విచిత్రములతో నీ ప్రవాహనిత్యమైన ప్రపంచమును 
సృజించెను. 68 


కంటికి గోచరించు నీ సమస్త ప్రపంచమునకు సాలిపురుగు తన గూడునకువలె 
ఉపాదాన కారణమున్ను, నిమిత్త కారణమున్ను ఆ నారాయణుడే, ఆతని సంకల్పము 
చేతనే యీ ప్రపంచమింతగ వ్యాపించియున్నది. 69 


ఆతడు నిత్యమైనను తనకు శరీరమువలె వరతంత్రమైన మూల (ప్రకృతి 
సంసర్గమువలన ప్రపంచరూపముగా వ్యాపించు చున్నాడు, అందువలనే 
ప్రపంచమొక్కరీతిగ నుండక సత్త్వరజస్తమోగుణ కార్యములగు ప్రకాశప్రవృత్తి 
మోహములతో గోచరించుచున్నది. 70 


చేతనులు చేసుకొనిన పుణ్య పాప కర్మలచే స్టూలసూక్ష్మాది పరిణామ విశేషములను 
పొందుచున్నది. ఇంద్రియములచే విషయములను (గ్రహించునపుడు మునుముందా 
వికారజితమే గావ్పించుచున్నది. 71 


కానీ పండితులు (ఆత్మ పరమాత్మ వివేకముకలవారు) "925०0 అను శబ్ద 
ప్రయోగమును స్థూల సూక్ష్మ ఉపాధులతోకూడిన పరమాత్మపరముగనే గావింతురు. 
72 


470 


235/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
స్టూలసూక్ష్మక్షుద్రఘటాత్‌ యథోద్గచ్భతి దీపభాః । 
తథైవ బ్రహ్మణస్తేజో భాతి భిన్నముపాధిభిః ॥ 
ఉపాధిత్రయమేతత్తుచ్చిత్వా భక్తిమతాం నృణామ్‌ I 
ఏకమేవాద్వితీయం తత్‌ త్రిశూన్యం భాతి జృమ్బితమ్‌ ॥ 


మేఘచ్చిద్రాణి సజ్ళొద్య భానుతేజ ఇవోల్టితమ్‌ । 
నానాత్వకల్పనాయుక్తం విశ్వప్రకృతివర్ణితమ్‌ ॥ 


నేతి నేతీతి చ శ్రుత్యా బోధితం యత్సరం పదమ్‌ । 
పరిచ్చేత్తుమ శక్యత్వాక్‌ స్వప్రకాశం తదేవ సత్‌ ॥ 


సత్యం జ్ఞానమనాద్యన్తం ఆననమమృతోల్థితమ్‌ । 


నిత్య శుద్ధ ప్రభుద్ధాత్మ స్వరూపం వాగగోచరమ్‌ ॥ 


సర్వతో వ్యాప్తమాత్మానం నిర్మలం నిష్మలం శివమ్‌ । 
శూన్యాశూన్యఫలం హిత్వా ప్రజ్ఞానం బ్రహ్మ జృమ్బితమ్‌ ॥ 


భావాభావవినిర్ముక్తం ద్వైతాద్వైతవివర్ణితమ్‌ । 
సచ్చిదానన్దసాన్లాబ్ధి పరిపూర్ణమనామయమ్‌ ॥ 
సత్యచిద్ధనసూక్ష్మాగ్యం అఖబ్జమకు తోభయమ్‌ | 


కైవల్యపదసాయుజ్య పరానంద పదప్రదమ్‌ ॥ 


471 


73 


74 


75 


76 


77 


78 


79 


80 


236 


శ్రీభవిష్యోత్తరపురాణే, అశీతితమో9_ ధ్యాయః 


పెద్ద చిన్న మిక్కిలి చిన్న కుండలనుండి దీపపుకాంతి బయటకు వచ్చునట్లే 
వివిధరూపముల ప్రకాశించుచున్నది. 73 


పరినిష్పన్న భక్తియోగులకీ యుపాధులను విడిచి సత్వరజస్తమోవికార విదూరమైన 
పరంబ్రహ్మము స్వచ్చముగా గోచరించును. 74 


సూర్యడెట్లు మేవుఖండముల మధ్యనుండి వానిని భేదించుకొని బయటకు 
ప్రకాశించునో అట్లే నారాయణుడు భిన్నభిన్న ఆకారములతోనున్న ప్రాకృతిక 
పదార్థములను తొలగించి భక్తులకు తన స్వాభావిక తేజస్సుతో గోచరించును. 


పరమాత్మను బోధించు శ్రుతి “పరమాత్మ ఇది కాదు అది కాదిని చెప్పుట యీ 
పరిదృశ్యమాన పదార్థములవలె పరిచ్చిన్నముగ నెజుంగరాని అఖండ స్వప్రకాశ 
స్వరూపమని తెలుపుటకే 76 

సత్యస్వరూపమును, జ్ఞానస్వరూపమును అద్యంతము లేనిదియును, ఆనంద 
స్వరూపమైనదియు, అమృతరూప మైనదియు నగు నిత్యశుద్దాత్మ స్వరూపము 
వాక్కుల కందనిది. 7 

పరంబ్రహ్మ కర్మసంబంధరహితము, ఇంద్రియ శూన్యము, మంగళావహము ఇట్టి 
స్వాభావిక రూపముతోనే యంతటను వ్యాపించియుండును. నశ్వమైనట్టియు, 
అంతకంటెను కొంత స్థిరమైనట్టియు ఫలస్వరూపమైనది కాదు. కేవలజ్ఞానఘనమైనది 
మాత్రమె. 78 


ప్రాపంచిక పదార్థములవలె నొకప్పుడుండుట, ఒకప్పుడు లేకుండుట, ఒకప్పుడొక్కటి 
వలెనే గోచరించుట (మట్టిముద్ద మొ॥ వానివలె ) మరియొకప్పుడు నానారూపములు 
(కుండమూకుడు) గ గోచరించుట నేనిది, నిరంతరము స్వాభావిక సత్‌, చిత్‌, 
ఆనందములతో నాశరహితమై పరిపూర్ణముగా ప్రకాశించుచుండును. 79 


సత్యమైనది, జ్ఞానమయమైనది, అన్నిటిలోను ప్రవేశించునంత సూక్ష్మమైనది. 
(శ్రేష్టమైనది, దేనివలనను మార్పుచెందనిది. కొందరకు కైవల్యమును, 
కొందరకుసాయుజ్యమును, మరికొందరకు పరమానందమగు పరమపదమును 
ప్రసాదించునది. 80 


479 


236/6॥1 Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


నిర్గుణం చేగ్టియాతీతం నిరాకారం నిరజ్ఞునమ్‌ । 
స్వభక్తదర్శనార్థాయ లోకానాం రక్షణాయ చ ॥ 


కృపయా సర్వదేవానాం! సిద్ధానాం యోగినాం హితమ్‌ । 
కాలప్రవాహగమ్మ్భీర మాయావర్తభవామ్బుధేః ॥ 


తారణాయ వరం దాతుం భక్తిజ్ఞానపురస్సరమ్‌ | 
భజతాం వాజ్భతాం సమ్పదాయురారోగ్యవర్థనమ్‌ ॥ 


అణిమాద్యష్టసిద్ధిబ్బ యోగసిద్ధిబ్బ సన్టిశత్‌ । 
అష్టాజ్ఞయుక్తాం సద్విద్యా సిద్ధిబ్బ విజయాన్వితమ్‌ ॥ 


మన్రయన్రమహాతన్ర దేవతాసిద్ధికారణమ్‌ | 
స్వాంశావతారమూర్తీనాం సర్వశక్తిఫలప్రదమ్‌ ॥ 


త్రికాలయోగ్యం రక్షార్థం స్వప్రసిద్ధ్యర్ధకారణమ్‌ । 
స్వీకుర్వత్స్వగుణం బ్రహ్మ మూర్తిమత్తదనామయమ్‌ ॥ 


వైకుణ్జేన సహాగతం పరమిదం శ్రీవేజ్మటా ద్రిస్థలం 
పూర్వం జ్ఞానవరాహమూర్తి హరిణా భూమ్యాసహాధిష్టితమ్‌ I 
లక్ష్యాల_9_లిజ్లితరూపమద్య సగుణం కల్యాణమాస్తే దధత్‌ 


శుద్ధం బ్రహ్మ తదేవ విశ్వ జననస్థేమ వ్యయానాం ప్రభుమ్‌ ॥ 


సర్వాధ్యక్షం మహావిష్టుం సర్వలోకైకనాయకమ్‌। 
కారుణ్యానన్టబాహుళ్యాత్‌ సర్వాశ్చర్యమయం విభుమ్‌ ॥ 


473 


81 


89 


83 


84 


85 


86 


87 


88 


237 


శ్రీభవిష్యోత్తరపురాణే, అశీతితమో9_ ధ్యాయః 


హేయగుణరహితమును, ఇంద్రియములకు గోచరము కానిదియు, తన భక్తులకు 
గోచరించుటకును లోకములను రక్షించుటకును 81 


సకల దేవతలకును సిద్ధులకును యోగులకును హితము నొనగూర్చవలెనను 
దయతోడను, కాలమను ప్రవాహముచే గంభీరమై మాయయను సుడిగుండములచే 
నిండియున్న సంసారసముద్రమునుండి 82 


తరించు వరము నొసంగుటకు భక్తి జ్ఞాన పూర్వకముగా భజించువారికి కోరు 
వారికి సంపదలను, ఆయు రారోగ్యములను వృద్ధి పొందించునదియు 83 


అణిమాది సిద్దుల నెనిమిదింటి నొసంగునదియు (అణిమా, మహిమా, గరిమా, 
లఘిమా, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, విశిష్టత్వము) అష్టాంగములతో గూడిన 
సద్విద్య నొసంగునదియు 84 


మంత్ర, యంత్ర, మహాతంత్ర, దేవత్వములమ సిద్ధింపజేయు నదియు, తనఅంశ 
ముననుండిన విగ్రహములకు సకలవిధ శక్తులనొసంగి ఫలము నొసంగునట్లు 
చేయుటకును. 85 


భూతభవిష్యద్వర్తమానములలో రక్షించుటకు తగినదియు, తన ప్రఖ్యాతికి తానే 
కారణమైనదియు (స్వాభావిక ఖ్యాతి కలది) ఎచ్చటనున్నను తన స్వరూప 
రూపగుణములతోనే యుండునదియు, నానా రూపములను ధరించునదియు, 
నశ్వరము కానిదియునై యున్నది. 86 


శ్రేష్టమగు శ్రీ వేంకటాచలము వైకుంఠముతో సహా నీ భూలోకమునకు వచ్చినది. 
పూర్వము జ్ఞానవరాహమూర్తి భూదేవతతో నవతరించి యుండెను. నేడు లక్ష్మిదేవితో 
కూడిన రూపము శుభకరమైయున్నది. శుద్ధబ్రహ్మ స్వరూపమే లోకమున సృష్టి 
స్థితి సంహారకారణమైయున్నది. 87 


సకల జగమున కధిదేవతయు, సర్వవ్యాపియు, సకల ప్రపంచ నాయకుడునుదయ 
ఆనందముల యాధిక్యతచే నందర కాశ్చర్యభూతుడును, సర్వవ్యాపియు 88 


474 


237/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
ఆనన్దమూర్తిమానన్ల్నం అచిన్యైశ్వర్వసంయుతమ్‌ । 
కోటిబాలార్మసజ్కాశం తడిత్కోటిసమప్రభమ్‌ ॥ 


చన్దకోటి ప్రభం రత్న జామ్బూనదపరిష్కృతమ్‌ I 
విమానదేవతామూర్తి తేజోమణ్జలసంయుతమ్‌ ॥ 


~ స్థితం పరమశోభనమ్‌ । 
సర్వోత్తమం మహాప్రఖ్యం సర్వాలజ్కారభూషితమ్‌ ॥ 


నీలజీమూతసజ్మాశం పీతామృరతటిద్భతమ్‌ । 
రత్నతోరణవిద్యోతమాన ద్వార ప్రభాన్వితమ్‌ ॥ 


పజ్బాయుధవరైర్దివ్యైః మూర్తిమద్భిరుపాసితమ్‌ । 
చబ్దప్రచన్షప్రముఖైః ద్వారపాలైరభిష్టుతమ్‌ ॥ 


సునన్షనన్దప్రముఖైః పారిషద్యైః సమన్వితమ్‌ । 
రవికోటిప్రకాశాధ్యం చన్రకోటిసుశీతలమ్‌ ॥ 


అనర్హరత్నఖచిత దివ్యాభరణభూషితమ్‌ । 
అచ్యుతానన్తగోవిన్హ ప్రముఖానన్తవిగ్రహమ్‌ ॥ 


పూర్ణబ్రహ్మతనుప్రఖ్య కృష్ణరామావతారకమ్‌ । 
ఆద్యన్తరహితం సత్య జ్ఞానవిజ్ఞానవిగ్రహమ్‌ ॥ 


నిఖిలోపనిషత్సారఘన సంవేద్యవిగ్రహమ్‌ । 
శ్రీభూమిసహితం శ్యామం సున్షరం వేజ్కటేశ్వరమ్‌ ॥ 


అనేకకోటికందర్ప లావణ్యమథనోత్ధితమ్‌ | 
జగన్మోహనగోపాల లీలావైచిత్ర్యకారణమ్‌ ॥ 


475 


89 


90 


91 


92 


93 


94 


95 


96 


97 


98 


238 


శ్రీభవిష్యోత్తరపురాణే, అశీతితమో9_ ధ్యాయః 
ఆనందరూపుడును, వూహించశక్యముగాని యమైశ్వర్యో 'పేతుడును, కోటి లేత 
సూర్యుల బోలినవాడును, కోటి విద్యుత్మాంతులను పోలినవాడును, 89 


కోటిచంద్రులవంటి కాంతిగలవాడును, రత్నములతోను, బంగారముతోను 
మలచబడి తేజఃపుంజమగు 90 


దివ్యమగు విమానమున నధిష్టించియున్నట్టియు అందరిలో నుత్తముడును. 
గొప్పప్రఖ్యాతిగలవాడును, సర్వవిధాలంకారభూషితుడును. 91 


నల్లని మేఘమునుబోలి పీతాంబరముచే నలంకరింపబడిన వాడును, రత్నతోరణము 
లతో (ప్రకాశించు ద్వారకాంతులచే విలసిల్లువాడును, 92 


శరీరధారులగు పంచాయుధములచే పూజింపబడు వాడును, చండ, ప్రచండ 
మొదలగు ద్వారపాలురచే స్తుతింపబడువాడును. 93 


సునందనందాది ప్రమధులతో కూడినవాడును, కోటి సూర్యులవలె ప్రకాశించు 
వాడును, కోటి చంద్రులవలె చల్లనగువాడును, 94 


అమూల్యములగు రత్నములచే చెక్కబడిన దివ్యములగు నాభరణములచే నలంకరింప 
బడినవాడును, అచ్యుత, ఆనంత, గోవింద మొదలగు నామములచే ప్రకాశించు 
శరీరము కలవాడును 95 


పూర్ణబ్రహ్మయను శరీరముతో ప్రసిద్ధిని గనిన కృష్ణ, రామావతారములను ధరించిన 
వాడును, ఆది అంతములు లేనివాడును, సత్య, జ్ఞాన, విజ్ఞానరూపుడును,96 


సకలోపనిషత్తులకు సారమగు శరీరము కలవాడును, శ్రీ భూదేవులతో కూడిన 
వాడును, సుందరుడును, 97 


అనేక కోట్లమన్మథుల సౌందర్యమును మధింపగా వచ్చిన జగత్తును మోహింప 
జేయు గోపాలుని లీలావిచిత్రములకు కారణభూతుడును. 98 


476 


238/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
నానాగమరసాభిజ్జైః వైభానసమహర్షిభిః । 
బ్రహ్మాగస్యభరద్వాజ సనకవ్యాసనన్దనైః ॥ 


వామదేవశతానన్ల భృగ్వాద్యైశ్చ ప్రపూజితమ్‌ । 
జనకాద్యైఃనృప్రేస్టైః అర్చితం పురుషోత్తమమ్‌ ॥ 


మయాప్యజ్లిరసా దేవి లోకపాలైః సమర్చితమ్‌ । 
బహువర్షసహగస్రాణి స్వామిపుష్కరిణీతటే ॥ 


మత్మువూరతపోధ్యాన సమాధికుసుమార్చితమ్‌ । 
కుమారం పరమానన్ద పరం నిత్యాభిషేచితమ్‌ ॥ 


మామన్తఃకరుణానన్ల స్వానుభూతిరసాలయమ్‌ । 
(1 


దర్శనీయతమం లోకే! ప్రసన్నవదనామ్బుజమ్‌ । 
ఆకర్షాన్త విశాలాక్షీ కటాక్షాబ్ధితరబ్లినమ్‌ ॥ 


మన్దస్మితం సునాసాగ్రాం సుభ్రువంఫాలశోభితమ్‌ । 
జామ్బూనదేన్దుకస్తూరీ కుజ్ముమాద్యూర్ధ్వపుణ్దకమ్‌ ॥ 


పాదనూపురమారభ్య కిరీటానైస్సమర్చితమ్‌ । 
వజ్రాజ్కుశధ్వజాబ్దాది రేఖపాదలలామయోః ॥ 


నఖమన్దలచన్దాణాం జ్యోత్నయా జితమాయయోః । 
విలసత్ముచకాఠిన్య కుబ్ముమాజ్కితరేఖయోః I 
కమలాకరకారిన్య భావిమదిమశాలినోః ॥ 


477 


99 


100 


101 


109 


108 


104 


105 


106 


107 


239 


శ్రీభవిష్యోత్తరపురాణే, అశీతితమో9_ ధ్యాయః 


అనేక వేదసారముల నెటింగినట్టియు వైఖానస మహర్షులచేతను, బ్రహ్మ అగస్య 
భరద్వాజ సనక శ్రీ శుకయోగీంద్రులచేతను 99 


వామదేవ, శతానంద, భృగువు మొదలగువారిచే పూజింప బడువాడును, జనక 
చక్రవర్తి మొదలగు రాజేంద్రులచే పూజింపబడువాడును, 100 


అనేక వేల సంవత్సరములు స్వామిపుష్కరిణీ తీరమున నాచేతను, అంగిరసుని 
చేతను, లోకపాలురచేతను పూజింపబడినవాడు, 101 


నా కుమారునిచే తపస్సు ధ్యానము సమాధులనబడు పుష్పములచే పూజింపబడిన 
వాడును, ఎప్పుడును యువావస్థలో నుండువాడును, మాహదానంద స్వరూపుడును, 
నిరంతరము భక్తులు గావించు నభిషేకములతో కూడియుండువాడును, 102 


నా హృదయమున కానందరసానుభూతి నిలయుడును. ఒకచేత చక్రమును” ఒక 
చేత శంఖమును ధరించి, ఒకచేతి నెత్తియుంచి, ఒకచేతిని కటి (ప్రదేశమున 
నుంచుకొని నాల్గు భుజములచే (ప్రకాశించువాడును, 103 


చూడతగినవాడును, నిర్మలమగు ముఖారవిందము కలవాడును, విశాల నేత్రముల 
యందు క్రీగంటి ప్రసారములు తరంగించుచుండువాడును. 104 


చిరునవ్వు చిందించువాడును, మంచి ముక్కు గలవాడును, చక్కని కనుబొమలు 
కలవాడును, చక్కని నుదురు కలవాడును, స్వర్ణమయమగు చంద్రకళ, కసూరి, 
కుంకుమలతో నూర్ద్వపుం[డ్రముల ధరించిన వాడును. 105 


పాదములయందలి నూపురములను మొదలుకొని కిరీటమువరకు గల 
యాభరణము లచే నలంకరింపబడిన వాడును, వజ్ర, అంకుశ, ధ్వజ, పద్నాది 
రేఖలచే విలపిల్లు పాదపద్మములు కలవాదును. 106 


కాలిగోళ్ళయందలి చంద్రకాంతులచే మాయాంధకారమును పారద్రోలువాడును, 
శ్రీదేవి కుచములయందలి కుంకుమ రేఖలచే చిహ్నితమైనవాడును. 107 


478 


239/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
భజతాం పరమానన్ల మకరన్దవదాన్యయోః । 
లసన్మాణిక్యమజ్ఞ్లీర విద్యుత్పుఖ్ఞప్రభారురైః ॥ 


మణికిజ్కిణికాజాల ఘోషైః వేదాన్తరూపిభిః । 
పాదారవిన్దసౌందర్య యోగ్యానర్హసుభూషణైః ॥ 


చారుజానూరులావణ్య ప్రభారజ్ఞితభూషటణెః । 
నితమృవిలసత్సీత కౌశేయామృరమేఖలైః ॥ 


అనర్హరత్నఖచితైః జామ్చూనదపరిష్కృతైః | 
విచిత్రతేజసాం పుజ్జైః కాజ్చీవైధూర్యమబ్దలైః ॥ 
నాభీపుటలసత్సీత పద్మకోశ[శ్రియోజ్ఞ్వలై : । 
ఊర్థ్వరోమావలీభాభిః జితేన్హమణికాన్తిఖిః ॥ 
ముక్తాదామలసద్వక్షః స్థలపద్మాతడిత్మరైః । 
జ్యోతిర్మయెర్పహ్మసూతై: తపనీయమయోజ్ఞ్వలైః॥ 
కమ్బుగ్రీవాలసత్మణ్ధ మాలారత్నప్రభాజ్బురై ६ । 
పదకేషు లసన్నానా మణిదీపావళీవరైః ॥ 


సురత్నాజ్ఞదకేయూర కజ్మణైరబ్లులీయకైః । 
ఇన్టనీలమణిశ్యామ రమణీయాహిభూషటైః 


శజ్ఞచక్రాభయాది శ్రీభూషితైశ్చ భుజోత్తమైః 
సుచారుచుబుకోల్లాసి పల్లవాధరపాటలైః ॥ 


వజ్రపజ్మిలసద్దన్త न I 
పూర్ణచన్దముఖామోజ రమ్యనాసాసమోన్నతైః ॥ 


479 


108 


109 


110 


111 


112 


113 


114 


115 


116 


117 


240 


శ్రీభవిష్యోత్తరపురాణే, అశీతితమో9_ధ్యాయః 


సేవించువారలకు మహదానంద మకరందము నొసంగు నౌదార్యము కలిగియు, 
ప్రకాశించు మాణిక్యములుకల అందెల కాంతిపుంజములచే ప్రకాశించునవియు. 


వేదాంతస్వరూపములై మణులచే (గుచ్చబడిన చిరుగంటల శబ్దములు కలవియు, 
పాదారవిందముల సౌందర్యమునకు తగిన యాభరణములు కలవాడును, 109 


అందమగు మోకాళ్లు తొడలయందలి లావణ్యముచే ప్రకాశించు నాభరణములు 
కలవాడును, మొలయందు ప్రకాశించుచున్న పట్టువస్రమును, మొలనూలు 
కలవాడును, 110 


వెలలేని రత్నములచే చెక్కబడి, బంగారముచే సంశోధింప బదినట్టియు, విచిత్రమగు 
తేజోరాశులుగల మొలనూలు నందలి వైడూర్యములు కలిగినట్టియు. 111 


బొడ్డునందు ప్రకాశించుచున్న పచ్చని పద్మగర్భమునందలి కాంతులచే ప్రకాశించు 
చున్నట్టియు, ఇంద్రనీల మాణిక్యములను మించిన నూగరుచే విలసిల్లువాడును. 


ముత్యాలహారములచే ప్రకాశించు వక్షస్థలమున మెరపుతీగలవలె కాంతివంతములై 
బంగారువలె రాజిల్లు యజ్ఞోపవీతములు కలవాడును. 113 


ठं ०8229260 ९8 మెడయందు (ప్రకాశించు వక్షస్థలమున మెరపుతీగలవలె 
కాంతివంతములై బంగారువలె రాజిల్లు యజ్ఞోపవీతములు కలవాడును. 114 


మేలు రత్నములచే జటితములగు భుజకీర్తులను, దండకడియములు, కంకణములు, 
ఉంగరములు కలవాడును, ఇం[ద్రనీలమణులవలె నల్లనగు సుందర సర్పముల 
చేతను, 115 


శంఖము, చక్రము, అభయముద్ర కాంతులచే నలంకరింపడిన భుజములు 
కలవాడును, మిక్కిలి అందమగు గడ్డము కలిగి ప్రకాశించు లేతచిగురువంటి 
పెదవులు కలవాడును, 116 
వ(జ్రముల వరుసలవలె కాంతివంతములగు దంతకాంతులచే వెన్నెలలవంటి 
చిరునవ్వు లొలికించువాడును, పూర్ణచంద్రుని వంటి ముఖపద్మమునందలి 
సుందరమైయెత్తగు ముక్కు గలవాడును, 117 


480 


240/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


సువర్ణమకరప్రఖ్య కుణ్జలాభ్యాం కపోలయోః । 
జితబాలార్మబిమ్బాభ్యాం సౌన్గర్యాకరసీమయోః 


దయామ్బుధిసుధాస్నాన కమలాక్షిద్వయోత్సవైః 
మణిచాపలతాచారు భ్రూల్లసద్భాలపట్టకై 8 ॥ 


ఆనీలచికురాన్తఃస్థ ముక్తారాజివిరాజితైః । 
రమణీయసుకర్ణాక్షి నిటి లాలకకున్తలైః ॥ 
రాజత్మిరీటసౌన్సర్యజితకన్లర్పకోటి భిః I 
(82०० ధిక సజ్మాశైః నానారత్షైర్మహాశ్రయైః 


తప్తహాటకసంలగ్రైః నానావైచిత్ర్యరశ్శిభీః । 
అలజ్కుతం కిరీటేన స్మన్దదత్తేన తేన చ ॥ 


రాజమానం దయామోధిం సుధాధారాభివర్షిణమ్‌ । 


సర్వాజ్ఞభూషణైస్సర్వ జగన్మోహనవిగ్రహమ్‌ । 
రూపలావణ్యసర్వాజ్ఞ భూషణాద్రైరతి ప్రియమ్‌ ॥ 


ఆపాదకేశవిలసన్మణీమన్మహార్హ, 
నేపథ్యజాలమణికాన్తితడిత్కులానామ్‌ । 
జామూనదాగ్రఖచితామలరమ్యభాసాం 
సోపానపాలిభిరతీవ భృశాభిరామమ్‌ ॥ 
తారాగణేన్దురవిమబ్దలమణ్జితో£_ ద్య 
త్పౌదామినీత్రిపథగాగ్రహరాశియుక్తమ్‌ । 
తార్జ్యుదయా ద్రికనకాచలశ్చ్ళబ్దనిష్టం 
కాలాభ్రబృ్బన్లమివ కాన్తికులాభిరామమ్‌ ॥ 


481 


118 


119 


120 


121 


129 


123 


124 


125 


241 


శ్రీభవిష్యోత్తరపురాణే, అశీతితమో9_ ధ్యాయః 


బంగారు మకరకుండనములు కలిగి లేత చంద్రబింబమువలె నుండి 
సౌందర్యమునకు హద్దువలెనున్న గండస్థలములు కలవాడును, 118 


కృపయనెడు యమృతసాగరమున స్నానమొనరించు శ్రీదేవి కటాక్షముకలిగి. మణుల 
కదలికచె నందమగు కనుబొమ్మలపై ప్రకాశించు ఫాలప్రదేశము కలవాడును. 


మిక్కిలి నల్లనగు ముంగురులక్రింద దాగియున్న ముత్యములచే ప్రకాశించుచు. 
సుందరమగు చెవులు, నేత్రములు, ఫాలప్రదేశమునందలి ముంగురులు కలవాడును 


ప్రకాశించు కిరీట సౌందర్యముచే కోటిమన్మథులను జయింపజాలినవాడును, 
చంద్రసూర్యాగ్నులను మించిన కాంతిగలిగినట్టియు, గొప్ప ఆకరములలో (గనులలో) 
బుట్టిన అనేక విధములగు రత్నములతో 121 


మేలిమి బంగారమునందలి విచిత్రకాంతులు కలిగి కుమారస్వామిచే నీయబడిన 
కిరీటముచే నలంకరింపబడి 122 


ప్రకాశించువాడును, దయాసముద్రుడును, అమృత ధారలను కురిపించువాడును, 
సకలాంగముల యందలి భూషణములచే సకల జగనో హనరూపుడైన వాడును 
రూప, లావణ్యము, అన్ని యవయవముల యందలి భూషణములచే మిక్కిలి 
ప్రియమైనవాడు 128 


పాదములనుండి తలవరకు నమూల్యములగు మణిమయ వస్తాద్యలంకారముల 
కాంతిమెరుపులు కలిగి, మంచిబంగారు చెక్కడములయందలి కాంతులుకలిగిన 
మిక్కిలి సుందరుడును, 124 


నక్షత్రసముదాయము, సూర్యమండలములచే నలంకరింపబడినవాడును, మెరుపులు, 

గంగ, (గ్రహరాశులచే కూడినవాడును, గరుడ, ఉదయాచలము, మేరుపర్వత 

శిఖరమున నుండువాడును, నీలిమేఘము వంటి కాంతిచే సుందరమైనవాడును. 
125 


482 


241/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


శ్రీవేజ్మటే శమతి సున్దరమోహనాజ్ల్ఞం 
శ్రీభూమికాన్తమరవిన్గదలాయతాక్షమ్‌ । 
ప్రాణప్రియం ప్రవిలసత్మరుణామ్బురాశిం 
బ్రహ్మేశవన్తమమృతం వరదం భజామి ॥ 


సతతం హృదయామోజ మధ్యే శ్రీవేజ్యటేశ్వరమ్‌ । 


ప్రణవార్షస్వరూపం తం ప్రిమణ్ణ్లలసుసంస్టితమ్‌ ॥ 
థ్‌ ద్‌ థి 


చన్టసూర్యాగ్నిబిమ్చానాం 'ప్రకాశకరమచ్యుతమ్‌ । 
ధ్యానస్వరూపం దేవేశం సర్వదానన్లదం మమ ॥ 


అపాదమస్తకాన్తం వై శ్రీమద్భూషణభూషితమ్‌ । 
చన్దనాగరుకర్పూర కస్తూరీమృగలాళ్ళునైః I 
>, ~> రూ 


కుంకుమైర్గనసౌరభ్య సువాసితదిగన్తరైః । 
మి ్రితైర్దివ్యగన్గెశ్చ సులిప్తాజ్లం మనోహరైః ॥ 


నానావర్ణలసత్పుష్ప దివ్యసౌరభ్యమాలయా । 
హిమామ్బుసిక్తయా దివ్య వైజయన్వా విరాజితమ్‌ ॥ 


కుమారస్వామినా నిత్యం భక్తా నిర్మలచేతసా 1 
దివ్యోత్సవైర్డివ్యరస ప్రవాహామృతపాయసైః ॥ 


దధిక్షీరఘృతైర్లివ్య సూపాన్నమధుశర్మనైః । 
దివ్యసౌరభనైవేద్యైః షడ్రసామృతపాయసైః ॥ 


483 


126 


127 


128 


129 


130 


131 


132 


133 


242 


శ్రీభవిష్యోత్తరపురాణే, అశీతితమో9_ధ్యాయః 


మిక్కిలి మనోహరమగు శరీరముగలవాడును, శ్రీ భూదేవుల ప్రాణనాథుడును, 
తామరరేకులవలె విశాలమగు నేత్రములు కలవాడును, ప్రాణములకంటె ప్రియమైన 
వాడును, దయారసముచే ప్రకాశించువాడును, బ్రహ్మరుద్రాదులచే నమస్మరింప 
బడువాడును, ఆమృత స్వరూపుడును, కామితార్భ్థ(ప్రదాయుడునగం శ్రీ 
వేంకటాచలపతిని సేవించుచున్నాను. 126 


ఓంకారార్థమగు స్వరూపముగలవాడును, సూర్యయోగి హృదయ పరమపదముల 
యందు స్థిరముగ నుండునట్టియు భక్తుల హృదయ పుండరీకమధ్య విరాజిల్లు శ్రీ 
వేంకటేశ్వర్లును, 127 


చంద్ర, సూర్య, అగ్నులను ప్రకాశింపజేయువాడును, ధ్యానమునకు తగిన 
స్వరూపముగలవాడును, దేవతలకు ప్రభువును, ఎల్లపుడు నానందమొసంగు 
వాడును, 128 


పాదములనుండి శిరమువరకు కాంతివంతములగు భూషణములచే నలంకరింప 
బడినవాడును, చందన, అగరు, కర్పూరము, కస్తూరి పునుగు, 129 


కుంకుమల పరిమళాధిక్యముచే పరిమళించుచున్న దిక్కుల చివరలు కలిగి యన్ని 
పరిమళములతో కలసిన దివ్యగంధమును సర్వాంగములయందలందినవాడును, 


అనేక రంగులపుష్పముల పరిమళముచే పరిమళించుచు, మంచునీటితో తడసిన 
దివ్య వైజయంతీమాలతో (ప్రకాశించువాడును, 131 


నిర్మలమైన మనస్సుగల కుమారస్వామిచే భక్తితో సేవింపబడువాడును, 
దివ్యోత్సవములతోను, దివ్యరుచులు గల అమృతమువంటి పాయసము 132 


పెరుగు, పాలు, నేయి మొదలగు వాటితో పప్పన్నము, తేనె, చక్కెరలతో నొనరించిన 
ఆరు రుచులుగల (తీపి, పులుపు, ఉప్పు,కారము, వగరు, చేదు) వంటకములతోను 
133 


484 


242/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
దివ్యోపచారైః కల్యాణ వైభవైః షోడశాభిధైః । 
దివ్యసౌరభతాంబూలైః ముక్తాచూర్ణావిమి్రితైః ॥ 
కర్పూరవీటికాభిశ్చ దివ్యభోగైః సుపూజితమ్‌ । 
సర్వాజ్ఞభూషణాధిక్య లసత్మమలయా సహ ॥ 
ధూపదీపమహాదీప రాజన్నీరాజనోత్తమైః । 
సున్దరైశ్చామరైశృతైః వ్యజనైర్దర్పణోత్తమైః ॥ 
గీతవాదిత్రనృత్యైశ్చ మృదజ్ఞపటహానకై ३ । 
వీణావేణుసుతాలాద్యైః గోముఖస్వరమణ్ఞలైః ॥ 
धक 0० దివ్యఘో షైర్దివౌకసామ్‌ । 
సిద్ధకిన్నరగన్గ్థర్వాప్సరః కిమ్చురుషవ్రజైః ॥ 
సతుమ్బురు హా హా హూ హూ, నారదాదిసురర్శిభిః | 
గరుడోరగయక్షాణాం విద్యాధరవినోదినామ్‌ ॥ 
సజ్లీతమధురాలాపైః స్మన్దస్తోతైః సుతోషితమ్‌ । 
శుద్ధసత్త్వమయాకారం అపి స్వామిసరస్తటే ॥ 


రమన్తం రమయా సార్ధం ఆనన్దకరమానసమ్‌ । 
వసన్తమమలానన్దం ఆత్మారామం ముదాన్వితమ్‌ ॥ 


సమస్తదేవతావన్స్యం సార్వభౌమశిఖామణిమ్‌ । 
కర్తారం సృష్టికాలే చ భర్తారం పాలనే జగత్‌ ॥ 


హర్తారం ప్రళయే కాలే వేజ్కటేశ్వరమవ్యయమ్‌ । 
సర్వదేవనియన్లారం సర్వదేవేశ్వరేశ్వరమ్‌ ॥ 


485 


134 


135 


136 


137 


138 


139 


140 


141 


142 


143 


243 


శ్రీభవిష్యోత్తరపురాణే, అశీతితమో9_ ధ్యాయః 


కల్యాణ వైభవములతోను పదునారు విధములగు నుపచారములతోను, మిక్కిలి 
పరిమళించు తాంబూలమును, ముత్యపుపొడితో కలసిన 134 


కర్పూర తాంబూలముతోను, దివ్యభోగములతోను చక్కగా పూజింపబడువాడును, 
అవయవము లన్నిటి యందలి భూషణములచే ప్రకాశించు లక్ష్మీదేవితో 135 


ధూపదీప మహాదీపముతో నొప్పు హారతులతోను, సుందరములగు చామరముల 
తోను, గొడుగులతోను, విసని కట్టలతోను, అద్దములతోను, 136 


పాటలు, వాయిద్యములు, నృత్యములతోను, మృదంగ, వీణ, పిల్లనగ్రోవి, తారములు, 
బూరాలు మొదలగు వాయిద్యములతోను 137 


దేవతల వాయిద్యవిశేషము, భేరీ, మంచి శంఖముల దివ్యధ్వనులతోను, సిద్ధకిన్నర, 
గంధర్వ, అపర, కింపురుష సమూహములతోను, 138 


తుమ్ముర, గంధర్వ , నారదాది దేవతాగ్రేష్ణులతోను, గరుడ, శేష, యక్షులకును 
విద్యాధరులకును వినోదమును కలిగించు 139 


సంగీత మధురగానములతోను, కుమారస్వామి సోత్రములతో సంతోషపెట్ట 
బడినవాడును, శుద్ధ సత్వగుణ సంపూర్షుడును 140 


శ్రీదేవితో స్వామిపుష్కరిణీ తీరమున విహరించువాడును, ఆనందము నొనగూర్చు 
మనస్సుకలవాడును, నిర్మలానంద స్వరూపుడును, తన స్వరూపమే తనకు 
ఉద్యానవనమున నానందించువాడును, ఆనంద స్వరూపుడును, 141 


సకల దేవతలచే నమస్మరింపబడువాడును చక్రవర్తులలో న(గ్రగణ్యుడును 
సృష్టికాలమున సృష్టించువాడును, పాలించుకాలమున భరించువాడును 142 


(ప్రళయకాలమున సంహరించువాడును, నాశరహితుడును, సకల దేవతలను 
నియమించువాడును, సకల దేవతలకు (ప్రభువును 143 


486 


243/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


చరాచరాత్మకం విశ్వం రక్షితారం కృపానిధిమ్‌ | 
కిరీటాజ్ఞదసంరాజద్దీర్ణబాహు మరినమమ్‌ ॥ 


సర్వాజ్ఞలక్షణానన్దం దర్శయన్తం పదామ్బుజమ్‌ I 
సత్యం విశుద్ధవిజ్ఞానం ఘన ప్రజ్ఞాప్రదం హరిమ్‌ ॥ 
కారుణ్యవిగ్రహం దేవం సర్వజీవదయాపరమ్‌ I 
ఉపాస్మహే వయం నిత్యం హృదయే9_ష్టదళామ్బుజే ॥ 


అష్టాక్షరపదానన్దం రమేశం కర్ణికోపరి | 
ఏవం ధ్యేయం పురస్కృత్య పశ్చాద్ధానమిదం వదేత్‌ ॥ 


యన్నామ(్రుతిసారసాన్టజలధిస్థానే లసత్మ్కౌస్తుభం 
స్వాజ్ఞానన్థతమి స్రదుఃఖహరణం మత్పుత్రసజ్జీవనమ్‌ । 
విశ్వాభీష్టవరప్రదానఫలదం భోగీన్హసద్భూషణం 
సర్వైశ్వర్యనిదానమాత్మవరదం శ్రీవేజ్బటేశం భజే ॥ 


సనోషో మమ వేజ్కటేశనికటే శ్రీస్వర్ణముఖ్యాస్తటే 
స్వావాసో భవతీతి దివ్యసరితః స్వర్గాపవర్గప్రదే । 
కైలాసే విధికుమృసమృవనుతే శ్రీకాళహస్తిస్థలే 
కైవల్యే వసతామనన్తమహిమా యోగీశ్వరో దుర్లభః ॥ 


487 


144 


145 


146 


147 


148 


149 


244 


శ్రీభవిష్యోత్తరపురాణే, అశీతితమో9_ధ్యాయః 


ఇటునటు సంచరింపజాలు మనుష్య మృగ పక్షి జాతులను, సంచరింపజాలని 
కొండలు, వృక్షములు, రాయి, రప్ప మొదలగు ప్రపంచమును రక్షించువాడును, 
కరుణా సముద్రుడును, కిరీటము, భుజకీర్తులతో (ప్రకాశించు పొడవగు 
చేతులుకలవాడును, 144 


సర్వావయవములయందు చక్కని లక్షణములచే నానందమైనవాడును, తన 
పాదపద్మములే శరణమని చూపుచున్నవాడును, _సత్యస్వరూపుడును, శుద్ధ 
సత్వగుణోపేతుడును, జ్ఞానరూపుడును, గొప్ప జ్ఞానము నాసంగువాడును, 
కరుణాస్వరూపుడును, సకల జీవులను దయతో చూచువాడును, 145,146 


“ఓం నమో వేజ్బటేశాయి యను నెనిమిది అక్షరములు గల పదముచే వెలుంగు 
శ్రీ వేంకటేశ్వరుని మనస్సు నందలి యష్టదళకమలములోని మధ్యభాగముపై 
నుంచుకొని నిత్యము నుపాసించుచున్నాము. ధ్యానము నిట్లు చేసిన తరువాత 
ధ్యానము भ 147 


పార్వతీ! ఎవని పేరుపనిషత్తులసారమను నగాధ సముద్రమున మెరయుచున్న 
కాస్తుభరత్నమో, అజ్ఞానమను నంధతామి[న నరకరూపదుఃఖమును 
పోగొట్టునదియో, ఏ నామము నా పుత్రుని బ్రతికించినదో, ఏ నామము ప్రపంచమున 
నందరకు కామితార్థముల నొసంగునదియో, ఎవడాదిశేషునకు భూషణము 
వంటివాడో, సకలైశ్వర్యము లెవనిదయచే సిద్ధించుచున్నవో, నాకు వరముల 
నెవడొసంగునో యట్టి శ్రీ వేంకటేశుని సేవింతును. 148 


నాకు శ్రీవేంకటేశ్వరుని సన్నిధానమున నుండుటయు, స్వర్ణముఖీనదీతీర 
నివాసమును, స్వర్గమోక్షముల నొసంగు స్వామిపుష్కరిణీ తీరమున నునికియు, 
కైలాస మునను, (బ్రహ్మ, అగస్త్వులచే స్తుతింపబడు కాళహస్తి క్షేత్రమున 
నిత్యనివాసమును, నాకు ప్రీతికరములు, కైవల్యమున నివసించువారికి గొప్ప 
మహిమగల శ్రీవేంకటేశ్వరుడు పొందశక్యముకానివాడు. 149 

ummm —_ 


244/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


తారం నతిం సముద్ధృత్య శ్రీపూర్వం మన్రముచ్చరేత్‌ 1 
నవాక్షరమిదం దేవి సర్వగోష్యం హృది స్థితమ్‌ ॥ 
త్వయి స్నేహాత్సమాఖ్యాతం పరానన్ష్సపదప్రదమ్‌ ॥ 


నమః శ్రీవేజ్బటేశాయ శుద్ధజ్ఞానస్వరూపిణే । 
వాసుదేవాయ శాన్తాయ శ్రీనివాసాయ మజ్జళమ్‌ ॥ 


మన్రధ్యానమిదం కృత్వా పశ్చాన్మన్తమిదం వదేత్‌ । 
నమః శ్రీవేజ్బటేశాయ । నమో౭_న్తంవా సముచ్చరేత్‌ 11 


అష్టాక్షరమిదం ఖ్యాతం భుక్తిముక్తిఫలప్రదమ్‌ । 
రహస్యం సర్వమన్హాణాం గోపనీయం ప్రయత్నతః ॥ 


స్వామిపుష్కరిణీస్నానం వేజ్కటేశ్వరదర్శనమ్‌ । 
మహాప్రసాదస్వీకారః త్రయం తైలోక్యదుర్లభమ్‌ ॥ 


సర్వత్ర కీర్తయేత్రాజ్ఞః స్వామిపుష్కరిణీం పరామ్‌ । 
సువర్ణముఖరీం దివ్యాం వేజ్మటేశ్వరమవ్యయమ్‌ ॥ 


అజ్ఞానాస్థతమఃసూర్యం పాపినాన్తు న రోచతే । 
ఏతత్‌ సూక్ష్మతరం పుణ్యం యోగినామపి దుర్లభమ్‌ ॥ 


స్వామిపుష్కరిణీం గజ్లాం సువర్ణముఖరీం పరామ్‌ । 
వేజ్మటేశం హరిం సేతుం సర్వతీర్ధేషు సంస్మరన్‌ ॥ 


489 


150 


151 


159 


153 


154 


155 


156 


157 


245 


శ్రీభవిష్యోత్తరపురాణే, అశీతితమో9_ ధ్యాయః 


“ఓం” అను అక్షరమును, “నమః” అను అక్షరములను జేర్చి శ్రీకారపూర్వకముగా 
మంత్రము నుచ్చరించవలెను. ఇది తొమ్మిది యక్షరముల మంత్రము. అతి 
రహస్యముగా నా మనమున నుంచుకొనబడినది. ఇది మహానంద స్థానమగు 
మోక్షమునొసంగునది. నీ యందలి ప్రీతిచే నీకు తెలిపితిని. 150 


నిర్మల జ్ఞానస్వరూపుడగు శ్రీ వేంకటేశ్వరునకు నమస్మారము, సర్వవ్యాపియు, 
శాస్తన్వరూపుడగు శ్రీనివాసునకు మంగళ మగుగాక! 151 


అని మంత్రమును ధ్యానించి పిమ్మట “నమః శ్రీ వేజ్మటేశాయ” యని కాని“శ్రీ 
వేజ్మటేశాయ నమః” యని కాని మంత్రము నుచ్చరించవలెను. 152 


ఈ అష్టాక్షరి మంత్ర మిహలోకమున నున్నంతకాలము ముక్తిని, చనిపోయిన పిమ్మట 
మోక్షము నొసంగును, ఇది సకల మంత్రములలో రహస్యమైనది. అతి ప్రయత్నమున 
నైనను రహస్యముగా నుంచతగినది. 153 


స్వామిపుష్మరిణిలో స్నానమును. శ్రీవేంకటేశ్వరుని దర్శించుటయు, శ్రీ వేంకటేశ్వరుని 
ప్రసాదమును భుజించుటయను నీ మూడును ముల్లోకములయందు పొంద 
శక్యముకానివి. 154 


బుద్ధిమంతుడగువాడు గొప్పదగు స్వామిపుష్మరిణిని దివ్యమగు సువర్ణముఖరీ నదిని 
నాశరహితుడును 155 


అజ్ఞానమను నంధకారమునకు సూర్యునివంటివాడునగు శ్రీ వేంకటేశ్వరునన్ని 
స్థలములయందును స్తుతించుచుండ వలెను. పాపాత్ములు దీని కిష్టపడురు. మిక్కిలి 
సులభమగు నీ పుణ్యము యోగీంద్రులకైనను పొందశక్యము కానిది. 156 


స్వామిపుష్మరిణిని, గంగను, గొప్పదగుసువర్ణముఖరిని, వేంకటేశ్వరుని, 
శ్రీమన్నారాయణుని, సేతువును, సకల తీర్థములయందును తలంచుకొనువాడు157 


490 


245/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


మహాపాతకసజ్డేభ్యో ముక్తః ప్రజ్ఞానవాన్‌ భవేత్‌ । 
ఏతత్‌ స్థూలం మహాపుణ్యం పాపినాన్తు న రోచతే ॥ 


స్వామిపుష్కరిణీతీర్ధం దివ్యాషధరసాయనమ్‌ । 
వైద్యః & 2०2898०० యం మృత్యురోగనికృన్తనః 11 


యావద్వేజ్బటనాయకస్య శిఖరప్రాప్తిర్న వై యోగినామ్‌ 
తావజ్ఞ్జన్మజరాదిదుఃఖనిలయః సంసారకోలాహలః । 
బ్రహ్మణ్ఞాన్తపరి భ్రమత్మృతమహాపుణ్యాఘచ న్లోదయే 
సత్సజ్ఞామృత సేవనాద్ధరిమయే ప్రీతిర్భవేద్వేజ్మటే ॥ 


యావన్నాస్తి సమస్తలోకరమణః శ్రీవేంకటేశాభిథః 
స్వానన్దానుభవస్థిరోమలథియాం యోగీశ్వరాణాం నృణామ్‌ I 
నానాయోనిషు గర్భవాసమసుఖంవిణ్మూత్రశోకాకులం 1 
సమ్రాప్యా౭_ శువినాశదుఃఖనరకాంస్తావద్భవాబ్దా స్థితిః ॥ 


ఆఖ్యానం దేవతాగోప్యం బ్రహ్మగోష్యం సమాసతః । 
ఇదమేవ మమానన్దం ధ్యానం హృదయగోచరమ్‌ ॥ 


అస్య శ్రీవేజ్క్బటేశస్య సీమాయాం యాత్రికే జనే । 
వాజ్మనః కాయవర్గేణ యే కుర్వన్తి నరాధమాః ॥ 


ఉపద్రవజ్బు ఘాతజ్బ ద్రవ్యజ్బాపహరన్తి తే । 
రౌరవాదిషు సర్వేషు నరకేషు చ దారుణమ్‌ ॥ 


బ్రహ్మకల్పసహస్రాన్తం పచ్యన్తే నాత్ర సంశయః । 
భక్తా శ్రీవేజ్బటేశస్య సీమారక్షాం కరోతి యః ॥ 


491 


158 


159 


160 


161 


169 


168 


164 


165 


246 


శ్రీభవిష్యోత్తరపురాణే, అశీతితమో9_ ధ్యాయః 


ఘోరపాప సంఘములనుండి విడివడి జ్ఞానవంతుడగును, ఈ సుస్పష్టముగా నుండు 
మహాపుణ్యము పాపాత్ములకు మాత్రము రుచింపదు. 158 


స్వామిపుష్కరిణీ తీర్ధము దివ్యమగు నౌషధవిశేషము. వైద్యుడు శ్రీ శ్రీనివాసుడు 
మృత్యువనెడు రోగమును ఛేదించువాడు 159 


శ్రీ వేంకటేశ్వరుని నివాసమగు వేంకటాచల శిఖరమును చూడనంతవరకు 
యోగులకైనను జన్మ ముసలితనము మొదలగు దుఃఖముల కాలవాలమగు సంసార 
ఘోష తప్పదు. ప్రపంచ పర్యటన కావించిన గొప్ప పుణ్య రాశియను చంద్రోదయ 
మున సజ్ఞనసాంగత్యమను నమృతమును సేవించిన శ్రీమన్నారాయణుని 
నివాసమగు శ్రీ వేంకటాచలమున ప్రీతి సంభవించును. 160 


నిర్మలాంతఃకరణులగు యోగీంద్రులకు, మనుజులకును సకలలోక సంతోషకరుడగు 
శ్రీవేంకటేశ్వరు డెంతకాలము యానందానుభవమున స్థిరముగానుండడో అంత 
వరకును మలమూత్ర కష్టములచే కలుషితమగు గర్భవాస దుఃఖమనేక జన్మల 
వరకును పొంది నశించుచు దుఖించుట మొదలగు నరకములనుపొందుచు సంసార 
సాగరమున పడి యుండును. 161 


ఈ చరిత్ర దేవతలకును, తుదకు (బ్రహ్మకైనను చెప్పక రహస్యముగా నుంచ దగినది, 
ఇదియే నా మనస్సునందలి యానందధ్యానము. 162 


ఈ శ్రీ వేంకటేశుని నివాసమునకు హద్దుగానుండు స్థలమున యాత్రలకై వచ్చు 
జనుల విషయమై వాక్కుతోగాని, శరీరముతోగాని 163 


విప్లవమునుకాని, హత్యనుకాని, ధనమును దొంగిలించుటగాని యొనరించిన నీచ 
మానవులు రైరవాది మహానరకములయందు 164 


వేయి (బ్రహ్మకల్పముల చివరవరకు యాతనల ననుభవించుదురు. భక్తితో శ్రీ 
వేంకటేశ్వరుని నివాసమునకు హద్దుగానుండు స్థలమును కాపాడునో 165 


492 


246/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


స ఏవ రాజ్యకర్తా స్యాత్‌ దేహన్తే ముక్తిమాప్పుయాత్‌ । 
పరమానన్దదం ధ్యానం కృత్వా౭_న్నం భుజ్యతే మయా ॥ 


త్వయా సమో నైవ నైవ ధ్యేయో బ్రహ్మాణ్జగోలకే । 
సత్యం శ్రీవేజ్బటేశస్య సమః కాలత్రయే9 పి వా ॥ 


ఏతం రహస్యమధ్యాయం శ్రీవేజ్మటపతేః ప్రియమ్‌ । 
జపిత్వా భుజ్యతే యేన ప్రత్యహం పరమాత్మనః ॥ 


నృత్యన్తి పితరః సర్వే సన్తుష్టాస్తస్య వంశజాః । 
దేవాశ్చ బుషయ స్తృప్తాః ప్రయాన్తి పరమం పదమ్‌ ॥ 


బుషృయః ~ 
ఆశ్చర్యమతులం (శ్రుత్వా పరమానననిర్భతా ३ । 
ఆనన్గాశ్రుపరిక్షిన్నా రోమాజ్బితవపుర్ధరాః ॥ 


విస్మితాః శౌనకాద్యాస్తు భక్త్యా౭ నన్లం పునర్గతాః I 
పునర్భానం సమాసాద్య పునర్గద్గదయా గిరా ॥ 


ఊచుః శనైర్మహాత్మానం సూతం పౌరాణికోత్తమమ్‌ । 
వ్యాసశిష్యం మహాభాగం శాస్త్రసిద్దాన్తకోవిదమ్‌ ॥ 

అద్య శ్రుతం శ్రుతం ముఖ్యం అద్యానన్లం గతా వయమ్‌ । 
అద్యైవ జన్మ సఫలం సాక్షాత్‌ సంసారమోచకమ్‌ ॥ 


త్వత్ససాదాద్గమిష్యామో వయం శేషాచలం ప్రతి । 
శ్రీసూతః - 
అష్టాదశపురాణేతిహాసానాముపధర్మిణామ్‌ ॥ 


493 


166 


167 


168 


169 


170 


171 


172 


173 


174 


247 


శ్రీభవిష్యోత్తరపురాణే, అశీతితమో9_ధ్యాయః 


అతడే రాజ్యమున కధిపతియై శరీరాంతమున ముక్తినిపొందెను. పరమానందము 
నొసంగు శ్రీ వేంకటేశుని ధ్యానముచేసిన తరువాతనే నేను నీతో నన్నమును 
భుజించుచున్నాను. 166 


శ్రీ వేంకటేశునితో సరిపోల్చ్బదగిన దైవమే ప్రపంచమున లేనేలేడు. శ్రీ వేంకటేశునకు 
భూతభవిష్యత్‌ వర్తమాన కాలములయందు నమస్మారము. 167 


ఈ రహస్యాధ్యాయము శ్రీ వేంకటాచలపతికి మిక్కిలి ప్రియమైనది. ప్రతి దినము 
దీనిని జపించి భుజించువారికి 168 


వంశమున పుట్టిన పితృదేవతలందరును, సంతోషముతో నాట్యమొనరింతురు. 
దేవతలును, బుషులును తృప్తులై పరమపదము నందుదురు. 169 


२०००६४९० ~ 

ఇట్లు సూతుడీ చరిత్రమును చెప్పగా విని అపరిమితా నందము ననుభవించిన 
వారై ఆశ్చర్యమును చెందుచు కనులలో యానందా[ువులు నిండియుండ పులకిత 
గాత్రులై 170 


భక్తితో పరవశులై మరల ధ్యానమునుపొంది వణకుచున్న మాటలతో 171 


మహాత్ముడును పురాణమును చెప్పువారలలో నుత్తముడును, వ్యాసుని శిష్యుడును, 
పూజ్యుడునగు సూతునితో 172 


నేడు ముఖ్యముగా వినవలసిదానిని వింటిమి. మాకు చాలనానందము కలిగినది. 
నేడే మా జన్మ సఫలమైనది. మా కిపుడే సంసారబంధము వీడిపోయినది. 173 


నీ యనుగ్రహమువలన మేము శేషాద్రికేగెదమ'ని పలికినంతనే సూతుడు వారితో 
పదునెనిమిది పురాణములను రామాయణ భారత యితిహోసములను, 
ధర్మశాస్త్రములను, 174 


494 


247/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


పురాణానాం స్మృతీనాఖ్బ సర్వేషాం [శ్రుతిసారిణామ్‌ । 
అఖిలోపనిషత్సార వేదాన్లానాం మునీశ్వరాః ॥ 


శ్రవేణైశ్చ కృతైర్యోగైః భక్తిజ్ఞానవిరాగదైః । 
యజ్ఞదానతపః కర్మ వ్రతమన్రజపార్చనైః ॥ 
వార ద 


ఆజన్మనై మిశారణ్య = | 
భవతామాగతం హస్తే సాక్షాత్‌ సంసారమోచకమ్‌ ॥ 


వైకుణ్ధస్థాన శేషాద్రి ప్రాప్తిరూపం మహతృలమ్‌ । 
అహం గోప్యమిదం వేద్మి శుకో వేత్తిన చాపరః ॥ 


మద్దురోః కృపయా9_ధీతం ©>) భవతాం ద్విజాః । 
గచ్చధ్వం మునయః సర్వే సస్త్రీవృద్ధాః సబాలకాః ॥ 
సమాప్య సత్రం సకలం విలమ్బో మాస్తు శీఘ్రతః । 
తత్ర గత్వోపవాసేన స్నాత్వా స్వామిసరోవరే ॥ 


నత్వా౭_ద్యం భూమివారాహం జ్ఞానక్షేత్రనివాసినమ్‌ । 
దివ్యం విమానమాశ్చర్యం నత్వా శ్రీవేజ్బటేశ్వరమ్‌ ॥ 


ప్రదక్షిణనమస్మారైః స్తుత్వా స్తోతైః ప్రణమ్య చ । 
నైవేద్యదానధర్మైశ్చ పూజాం కృత్వా చ భక్తితః ॥ 


మౌనవ్రతమథ త్యక్త్వా క్షమాపూర్వం వరప్రదమ్‌ । 
సమ్రార్ధ్య నివసామో9_త్రభూయాత్తేత నుగ్రహో మహాన్‌ ॥ 


ఇత్యేవం కాయవాక్సిత్తెః నివాసం సత్యమీరితమ్‌ I 
కురుధ్వం త్వరయా భక్యా యూయం వైకుణ్ధవేజ్మటే ॥ 


495 


175 


176 


177 


178 


179 


180 


181 


182 


183 


184 


248 


శ్రీభవిష్యోత్తరపురాణే, అశీతితమో9_ ధ్యాయః 
ఉపపురాణములను, వేదసారములన్నిటిని, ఉపనిష త్సారములగు వేదాంతములను 


వినుటవలన, యోగసాధనములవలన, భక్తి, జ్ఞాన, వైరాగ్యముల నొసంగు యజ్ఞ, 
దాన, తప, కర్మ, వ్రత, మంత్ర, జప, అర్బనల వలన 176 


బ్రతికియున్నంతకాలము నైమిశారణ్యమున నొనర్చిన అనేక విధములగు 
పుణ్యముల చేతను, సాక్షాత్తుగా సంసారము బంధమును పారద్రోలు 177 


రెండవ వైకుంఠమనదగు శేషాచలమును పొందగలుట యను గొప్ప ఫలము 
మీకు కైవశమైనది (లభించినది) నేనే దీని నతి రహస్యముగా నెంచుచున్నాను. 
శుక యోగీంద్రుడు తప్ప అన్యు లీరాహస్యము నెజుంగరు. 178 

మునీంద్రులారా! నా గురువగు వ్యాసుని దయచే నధ్యయనము చేయబడినది. 
మీకు తెలుపబడినది. మీరు వెళ్ళి స్రీలతోను. వృద్దులతోను, బాలురతోను 179 


యాగమునంతను పూర్తిగావించుడు. ఆలసింపవలదు. శేషాచలమునకేగి 
యుపవాసముతో స్వామిపుష్కరిణిలో స్నానమొనరించి 180 


జ్ఞానక్షేత్రముననున్న అది వరాహస్వామిని సేవించి, ఆశ్చర్యకరమగు నా దివ్య 
విమానమునకు నమస్కరించి శ్రీ వేంకటేశ్వరుని 181 


ప్రదక్షిణ నమస్మారములతోను, సోత్రములతోను, నుతించి, నమస్కరించి భక్తితో 
నైవేద్యమును, దాన, ధర్మముల నొనరించి పూజించి 182 


మౌనవ్రతమును వీడి వరప్రదుడగు శ్రీనివాసుని మిమ్ములను క్షమింపుమని 
ప్రార్థించుచు “స్వామీ! మేమిచ్చట నివసించెదము, నీ యసమానానుగ్రహము 
మాకు కలుగునుగాకి యని 188 


మనోవాక్కాయములచే వేడుకొని యచ్చట నివసింపుడు. నేను నిజమునే 
చెప్పుచున్నాను. మీరు శీఘ్రముగా భక్తితో శ్రీ వేంకటాద్రియను 184 


496 


248/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
పరమానన్దసాన్షాబ్టా క్రీడధ్వం మునిపుజ్ఞవాః । 
సమస్తదేవతాసిద్ధ సన్నిధావాత్మవేజ్మటే ॥ 


యావ 


స్వామినా క్షేత్రపాలేన సుప్రసన్నేన రక్షితే । 
నివాసమపి నిర్విఘ్నం కురుధ్వమవిశజ్మయా ॥ 


తయోరనుగ్రహేణైవ వైకుణక్షేత్రపాలయోః । 
భద్రం వో వసతాం నిత్యం శాశ్వతం భవతి ద్విజాః ॥ 


అస్మిన్‌ క్షేత్ర కృతానాణ్బ మహతాం పాపకర్మణామ్‌ । 
క్షేత్రపాలస్య శూలాగ్రే యాతనా చక్రవద్భవేత్‌ ॥ 


యుగాన్తం క్షణమాత్రేణ తేషాం కాలస్తు గచ్చతి । 
పాపాన్తే ముక్తిరస్వేవ వేజ్బటాద్రౌ న సంశయః ॥ 


సత్యం సత్యం పునః సత్యం మద్గురోర్వచనం ద్విజాః । 
భవితాం పుణ్యశీలానాం నైమిశారణ్యవాసినామ్‌ ॥ 


కృపయా9_నుగ్రహం లబ్బా కాశీం గత్వా ప్రణమ్య చ । 
మద్గురోః పాదమూలజ్బు వ్యాసస్యామితతేజసః ॥ 


అనుజ్ఞయా గమిష్యామి వేజ్కటాద్రిం ద్విజోత్తమాః । 
సూతవాక్యం తదా (శ్రుత్వా శౌనకాద్యా బుషీశ్వరాః ॥ 


సమాపష్య సత్రమాగత్య వేజ్కటాద్రిమనూప్య చ। 
సూతవాక్యప్రమాణేన తత్రాననపదామ్బుధా ॥ 


దేహాన్తం ప్రాప్య మోదన్తే ససూతాః శౌనకాదయః । 
ఇమం పవిత్రమధ్యాయం సాక్షాత్‌ సంసారమోచకమ్‌ ॥ 


497 


185 


186 


187 


188 


189 


190 


191 


199 


193 


194 


249 


శ్రీభవిష్యోత్తరపురాణే, అశీతితమో9_ధ్యాయః 


మహానందసాగరమున క్రీడించుడు, సకల దేవతలకును సిద్దులకును నివాసమై 


నిర్మలానుగహముగల క్షేత సంరక్షకుడగు స్వామిచే సంరక్షింపబడుచున్న 
శేషాద్రియందు శత్రుభయములేక సందేహింపక స్వేచ్చగా నివసింపుడు 186 


శ్రీనివాసుని, క్షేత్రపాలుర యనుగ్రహముచే నచ్చట నివసించు మీకు స్థిరమగు 
సంరక్షణ జరుగగలదు. 187 


ఈ క్షేత్రమున నొనరించిన గొప్పపాపాత్ములకు క్షేత్రరక్షకుని శూలపుకొనలో 
యమబాధలు ఛిన్నాభిన్నములై పోవునట్లు నశించును. 188 


శ్రీ వేంకటాచలమున నివసించువారికి యుగముకూడ క్షణములో గడచిపోవును” 
పాపముల ననుభవించిన పిమ్మట శ్రీ వేంకటాచలమున నివసించువారికి మోక్షము 
తప్పక సిద్ధించును. 189 


మునిపుంగవులారా! నా గురువు మాటలు ముమ్మాటికిని సత్యము నైమిశారణ్యమున 
నివసించు పుణ్యాత్ములగు 190 


మీ దయచే ననుగ్రహింపబడి కాళికేగి నాకు గురువును నపరిమిత తేజశ్ళాలి 
యగు వ్యాసమహర్షి పాదపద్మములకు నమస్కరించి 191 


వారి అనుగ్రహముచే వేంకటాచలమున కేగెదనిని తెలుపగా శౌనకాది మహర్షులు 
192 


యాగమును పూర్తిచేసి శ్రీవేంకటాచలమున నివసించి సూతుడు చెప్పిన ప్రకారము 
వేంకటాచలమను ఆనందసాగరమున 193 


శరీరములను విడచి సంతసించిరి. ఈ పవిత్రమగు అధ్యాయము తప్పక సంసార 


బంధమును నిర్మూలింప జేయును. 194 


498 


249/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


సర్వవేదాన్తసిద్ధాన్తం యః శ్రావయతి నిత్యశః । 
వేజ్కటేశ్వరభక్తేభ్యో బ్రాహ్మణేభ్యశ్చ యోగినామ్‌ ॥ 


యః శృణోతి సదా భక్తా రహస్యానుభవోత్తమమ్‌ । 
యః స్థాపయతి లోకే£_స్మిన్‌ సిద్ధాన్తమిమమద్భుతమ్‌ ॥ 


విద్యార్థీ లభతే విద్యాం ధనార్ధీ లభతే ధనమ్‌ । 
పుత్రార్థీ లభతే పుత్రాన్‌ కన్యార్థీ లభతే వధూమ్‌ ॥ 


వశ్యార్థీ వశ్యమాప్పోతి జయార్ధీ జయమాప్పు( యాత్‌ । 
మోక్షార్టీ మోక్షమాసప్నోతి జ్ఞానార్టీ జ్ఞానమాప్పుయాత్‌ ॥ 
प्त प ठ &@ క 


యాం యాం కామయతే సిద్ధిం తాం తామాప్పోతి స ద్విజః | 
వేజ్కటేశే పరాం ప్రీతిం లభతే సో౭_తిభక్తిమాన్‌ ॥ 


195 


196 


197 


198 


199 


ఇతి శ్రీభవిష్తోత్తరపురాణే శ్రీ వేబ్బుబాచలమావోత్చే ఉమామ హేశ్వరసంవాదే 


సకలోపనిషల్సిద్దాన్త శ్రీ వేజ్ఞుటేశ్వరరహస్యానుభవో నామ 
అళీతితమో9౭. ధ్యాయః 


=° ౦ ఉత్రైపకాలాలాలాా. 


499 


250 


శ్రీభవిష్యోత్తరపురాణే, అశీతితమో9_ ధ్యాయః 


సకల వేదాతంములచే స్థిరీకరింపబడిన యీ చరిత్ర నెవడు ప్రతిదినము శ్రీ 
వేంకటాచలపతి భక్తులగు (బ్రాహ్మణులకును, యోగీంద్రులకును వినిపించునో 
నాతడును 195 


ఎవడీ రహస్యానుభవమును భక్తితో నెల్లపుడు వినుచుండునో, ఎవడీ లోకమున నీ 
యాశ్చర్యకరమగు సిద్ధాంతమును వ్యాపింపజేయునో యాతడు సంసార బంధమును 
వీడి పరమపదమనందును. 196 


విద్యార్థి యా యధ్యాయమును వినిపించుట, వినుట, సిద్ధాంతమును వ్యాపింప 
జేయుట నొనరించిన విద్యనుపొందును. ధనము కోరినవాడు ధనమునుబడయును, 
పుత్రులను కోరువాడు పుత్రులను, భార్యను కోరువాడు భార్యను 197 


ఇతరులను వశపరచుకొన గోరువారు వానిని, జయమును కోరువారు జయమును 
మోక్షేచ్చగలవారు మోక్షమును, జ్ఞానాభిలాషులు జ్ఞానమును పొందగలరు. 198 


బ్రాహ్మణుడు తానెట్టి కోరికతో నీ యధ్యాయమును పఠించిన నా కోరికల 
నందగలుగును. ఆతడత్యధిక భక్తికలవాడై శ్రీ వేంకటాచలపతియందు మిక్కిలి 
ప్రీతి కలవాడు కాగలడు. 199 
శ్రీవేంకటాచలమావోత్యుమున పార్వతీపరమేశ్వర సంవాదమున 
నుపనిషత్తులసిద్ధాంతమగుశ్రీ వేంకటేశ్వర రహస్వానుభవమను ఎనుబదియవ 
అధ్యాయము సంపూర్ణము 


य ० 0 —— 


500 


250/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
శ్రపద్మపురాణాన్తర్గత వేటాచలమాహతమ్‌ 
చతుర్వింశో9_ ధ్యా 


మేరుశిఖరాచ్చుకబ్రహ్మర్నేః వేజ్బటాచలాగమనమ్‌ 
దేతలః - 
దేవదర్శన! దేవర్చే! బ్రహ్మభూయకరం పరమ్‌ । 
ముకున్గానన్దనం బ్రూహి ధర్మం కర్మవిమోచనమ్‌ ॥ క్షే 


దేతదర్శనః :- 
సాధు దేవల భూదేవ! యత్సృష్టో9ం_హమిహ త్వయా । 
శృణు విద్వన్‌! విశేషేణ వక్ష్యామి తవ సువ్రత! ॥ 2 


ఇతిహాసమిమం పుణ్యం చతుర్వర్గఫలప్రదమ్‌ | 


యశస్మరం రజ్ఞానకం ఆయురారోగ్యభూతిదమ్‌ ॥ 8 

పురా సుమేరుశిఖరే నానారత్నవిచిత్రితే । 

ఖచితానేకమాణిక్యే సౌవరే కుటిమసలే ॥ 4 
ॐ బధ 

అనుస్యూతస్రవద్దేవ స్రవన్తీ నిక్జీరాఫ్లతే । 

మయూఖోద్దామరత్నాఘ ఖబ్బితధ్వాన్తకుజ్ఞుకే ॥ 5 

1 2 7 

మకరన్దం స్రవన్తీభిః ్రగ్భిస్తు పరిలమ్మితే ॥ 6 

మాణిక్యస్తమృమహితే మకరాననతోరణే । 

విచిత్రరత్నపత్యుప్త స్వర్ణస్తమృచతుష్మకే ॥ 7 

సింహాసనే మహారత్న విచిత్రాంశువిరాజితే । 

సావిత్రా చ సరస్వత్యా సదా9_9 సీనః పితామహః ॥ 8 

501 251 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, చతుర్వింశో9_ధ్యాయః 


శ్రీ పద్మపురాణములోని శ్రీ వేంకటాచల మాహాత్మము 


ఇరువది నాలుగవ అధ్యాయము 


మేరుశిఖరమునుండి శుకయోగీంద్రుడు వేంకటాచలమునకు వచ్చుట 


దేతలుడు :- 

దేవదర్శనా! దేవర్నీ! బ్రహ్మతో సమానమగు రూపమును లభింపజేయునదియు 
శుభకరమును, శ్రీమన్నారాయణునకు ప్రీతినొసంగునదియు, ప్రారబ్ధకర్మమును 
పార ద్రోలునదియు నగు ధర్మమును తెలుపుమని దేవలుడు దేవదర్శను నడిగెను. 


దేవదర్శనుడు :- 
దేవలా! బ్రాహ్మణోత్తమా! చక్కగా నడిగితివి. నీకు దానిని విస్తారముగా తెలిపెదను. 
వినుము. 2 


చతుర్విధ పురుషార్థముల నొసంగునదియు, కీర్తదాయక మును, మనోహరమును, 
ఆయురారోగ్యైశ్వర్య ప్రదమును నగు నీ పవిత్ర చరిత్రము 3 


పూర్వము వివిధ రత్నాలంకృతమును, అనేక మాణిక్య ఖచితమును. బంగరు 
చదునైన స్టలమున 4 


అవిచ్చిన్నముగ ప్రవహించు గంగానదినుండి ప్రవహించు సెలయేరులచే తడుప 
బడుచున్నదియు, సూర్యకాంతమణి సముదాయములచే వెలుగొందుచున్న 


పొదరిండ్లను కలిగినట్టియు ర్‌ 
దట్టమగు చల్లని వృక్షచ్చాయలుగల కల్పవృక్షములు కలదియు, మకరందమును 
(స్రవించుచున్న పూదీవియలు వ్రేలాడుచున్నదియు 6 
మాణిక్య స్తంభములచే సుశోభితమును, మకరతోరణము కలదియు, విచిత్రరత్న 
గుంభిత బంగరు స్తంభములు నాల్లు కలదియు 7 
మహారత్నముల విచిత్రకాంతులచే ప్రకాశించునదియునగు సింహాసనమున సావిత్రీ 
సరస్వతులతో కూడి బ్రహ్మ ఆసీనుడై 8 
502 


251/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


గన్టర్వైర్లర్వనిర్వాహై:ః గానవిద్యావిచక్షణః I 
[> () చ <== 
గాయద్చిః కిన్నరగణైః గీయమానశ్చ వీణయా ॥ 


స్తూయమాన స్తుమ్బురుణా హాహాహూహూత్ధతేజసా । 
సేవ్యమానః సహస్రాక్ష ప్రముఖైః సురసత్తమైః ॥ 


బ్రాహ్మీభిః శక్తిభిర్పహ్మ భాషాభూషాభిరాత్మభూః । 
అంశుకాభరణాలేపా కల్పహస్తాభిరన్తికే ॥ 


వసిష్టప్రముఖైః బ్రహ్మ మునిభిః సిద్ధచారణః । 
మార్మండేయమరీచ్య్రి భృగుపూర్వైర్మహర్షిభిః ॥ 


శాపానుగ్రహసామర్ధ్య సాధనైశ్చ తపోధనైః । 
మాహాత్యం పుణ్యదేశానాం ఊచివద్శిః పరస్పరమ్‌ ॥ 


సమన్తతః సేవ్యమానః సేవారసవిశారదైః । 
నిషద్గణైః ఉపనిషద్గణైః శ్రుతిగణైరపి ॥ 


సాజ్లెః సంశిక్షితమనా విశ్వసర్గవిలాసభూః । 
ఆస్తే సమాలపన్‌ బ్రహ్మా స్వపదాహ్లోదనిర్భరః ॥ 


కథాప్రసజ్ఞాదతైవ నారాయణగిరేర్మహత్‌ । 
మాహాత్యమావిర్భావజ్బ శ్రీనివాసస్య 2०६० 1 
[క్‌ 


శ్రుత్వా శుక పరమబుషిః సభాయాం సముపస్థితః | 
స దేశం తం దిదృక్తు స్సన్‌ కౌతూహలసమాకులః ॥ 


విజ్ఞాపయన్‌ బ్రహ్మణే తం నమస్కృత్య చ సర్వతః । 
ఇ 
జగామ తస్మాద్దేశాద్వై దక్షిణాభిముఖః సుధీః ॥ 


5038 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


252 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, చతుర్వింశో9_ధ్యాయః 


ల్‌ 


దర్పోద్ధతులును గాన విద్యాపారంగతులగు గంధర్వులచేత స్తుతింపబడుచు 


కిన్నరగణముల వీణలచే పాడబడుచు 9 
హాహా హూహూ యను గానముచేయు గంధర్వులచేతను, తుంబురునిచేతను 
స్తుతింపబడుచు దేవేంద్రాది దేవతా ప్రముఖులచే సేవింపబడుచు 10 


దేవభాషయే ఆభరణముగాగలిగి వస్త్రములు, ఆభరణములు, చందనాదులు 
మొదలగు అలంకార ద్రవ్యములను చేతులలో ధరించియున్న బ్రహ్మ సంబంధమైన 
శక్తి యనబడు స్రీలచే (సేవించబడుచున్న చతుర్ముఖబ్రహ్మ 11 


వసిష్టుడు మున్నగు బ్రహ్మర్నులచేతను, సిద్ధ చారణుల చేతను, మార్మండేయ, 
మరీచి, అత్రి, భృగువు మొదలగు యోగిపుంగవుల చేతను, 12 


శపించుటకును, శాపములను పొగొట్టి యను(గహించుటకును సామర్థ్వమునకు 
వలయు సాధనములు కలిగినట్టియు, పుణ్యదేశముల మాహాత్యము నాండొరులతో 
భాషించు కొనునట్టి కైంకర్య రసమును బాగుగ నెటింగిన మునీంద్రులచే నంతటను 
సేవింపబడుచు, 13 


అంగములతో కూడియున్న శాస్త్రసముదాయములు, ఉపనిషత్తులు వేదరాశుల చేత 
లెస్సగా శిక్షింపబడిన మనస్సుగలవాడై ప్రపంచ సృష్టియను లీలకు కారణ భూతుడైన 
(బ్రహ్మ) తన పదవివలన కలిగిన యానందముచే పరిపూర్ణుడగుచు యా 
మునీంద్రులతో భాషించుచుండ 14,15 


సంభాషణ మధ్యమున నారాయణపర్వతము యొక్కయు, శార్వమను ధనువును 


ధరించిన శ్రీనివాసుని మాహాత్యము, అవతారమును గురించి 16 


సభలోనున్న మహాయోగియగు శ్రీ శుకుడు విని యా నారాయణాద్రిని చూచు 
వేద్మతో కూడినవాడై 17 


(బ్రహ్మకు నమస్కరించి తన కోర్మెను విజ్ఞాపన మొనరించి యచ్చటనుండి దక్షిణ 
దిక్కున కేగెను. 18 


504 


252/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, చతుర్వింశో9_ధ్యాయః 


వాసుదేవే వహన్‌ భక్తిం పురాణపురుషోత్తమే ఆది మధ్యాంతరహితుడును, పురుషోత్తముడునగు శ్రీమన్నారాయణుని యందు 

తత్మథా9_9_లాపకుతుకః స్మయమానముఖో మునిః । భక్తికలిగి యాతని కథలను కీర్తించుటయందే కుతూహలము కలిగి మందస్మిత 

దదర్శ నారాయణాద్రిం తత్ర నారాయణాశ్రమమ్‌!। 19 వదనారవిందుడై శుకమహర్షి నారాయణాద్రిని యచ్చటి నారాయణాశ్రమమును 
గాంచెను. 19 


శ్రీ వేజ్మటాచలవర్ణనమ్‌ 


శ్రీవేంకటాచలమును వరించుట 
నీలజీమూతముదిత నీలకణ్ఞవిడమృనమ్‌ I = ణ 


జలగర్భితమైన నల్లని మేఘమును చూచి యానందించు నెమలివలె నున్నట్టియు 


శృజ్దకోటీరవిశ్రాన్త వాలఖిల్యకులాకులమ్‌ 20 
9 ५. శిఖరాగ్రములయందు విశ్రమించిన వాలఖీల్యాది బుషి సంఘములబే నిండినదియు 
20 
తిగ్మాంశ్వశ్వఖురక్షుణ్ణ శృబ్ణమాణిక్కమణ్ణలమ్‌ I 
అమృతాంశుకరస్పర్శ నిర్యదిన్గుద్భషద్ధవమ్‌ ॥ 21 సూర్యుని రథము గుజ్జములయొక్క దెక్కలచే నలుగ గొట్టబడిన శిఖరముల యందలి 
మణులరాసులు కలిగి నట్టియు, చంద్రకిరణముల తాకుడులచే కారుచున్న చంద్ర 
కాంతమణుల ద్రవము కలిగినట్టియు 91 
తుజ్ల్ఞశృజ్గస్ఫురద్రత్న తరళీకృతతారకమ్‌ । 
మాణిక్యకుణ్ణలమహో మాద్యద్దుమణిమణ్జలమ్‌ ॥ 22 ఎత్తగు శిఖరములయందు ప్రకాశించు రత్నములచే కనులను మిరుమిట్లు 
+ ల గొలుపుచున్నట్టియు, మాణిక్యకుండలముల కాంతులచే నినుమడింపబడిన 
సూర్యమండలమును కలిగినట్టియు, 29 


వియల్లిహోత్తుబ్గశ్చబ్ల విశజ్కటవిటబజ్మకమ్‌ । 
> -¬ 0 & (0 


కాశమును చుంబించుచున్న ఎత్తైన 28 © 5०9९ 05०0८०9 విశాలమైన 
చన్రకాన్నస్రవాస్వాది చకోరకులసజ్కులమ్‌ క్ష 23 ఆ మును చుంబించుచున్న ఎత్తై ఖరములయందు లమై 


సమప్రదేశములు కలిగియున్నట్టియు, చంద్రుని కిరణములు పడి కరుగుచున్న 
చంద్రకాంతరాళ్ళ ద్రవమును త్రాగుచున్న చకోరగుంపులచే నిబిడమైనట్టియు. 23 
స్పాటికాశ్శదరీశృబ్ల वच, రమ్‌ । ध ६ 
అధిత్యకారూధపుల్ల లోధ్రసింహవిడమృనమ్‌ ध 24 స్ఫటికమణి శిలామయ చరియలనుండియు శిఖరముల నుండియు స్రవించుచున్న 
నిర్మల సెలయేరులు కలిగి యున్నట్టియు, కొండ పైభాగమునందంతటను మొలచి 
సింహముల ననుకరించు పూచిన లొద్దుగవృక్షములు కలిగినట్టియు 24 


మాకన్దకుసుమామన్ద మకరన్షసముక్షితమ్‌ । 
+ గ్గ జ మామిడిపూతల యందలి మిక్కుటమగు తేనెచే తడుపబడినదియు, మదగజ 


దన్లావల ఘటాఘాత ९5८3८ ప్రస్‌ కన్లరమ్‌ ॥ 25 
ష్‌ + యూధముల దెబ్బలచే ఘూర్జిల్లిన పర్వతచరియులు కలదియు, 25 
వ్యుత్మమక్రమణాక్రాన్త శరభప్రస్థదుస్థలమ్‌ I 
మహానకారమహిమ దుర్నిరీక్ష్య మహర్షభమ్‌ i 26 తలక్రిందుగా నెక్కుచు నాక్రమించిన శరభ మృగములుగల చరియలచే 
+ సంచారయోగ్యముకాని (ప్రదేశములు కలిగియున్నట్టియు, 26 
505 253 506 


253/5 Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
ఆఘ్రాతవ్యాకుల ప్రాణి వ్యాఘ్రభీమభృగుస్థలమ్‌ । 
నిర్ధరాపాతపర్యన్త గ్రస్తముస్తార్ధసూకరమ్‌ ॥ 


యమవాహనదుర్దర్శ నినదన్మహిషాకులమ్‌ । 
శాఖాశిఖాక్రమచ్చాభా మృగసానుమహీరుహమ్‌ ॥ 


వికీర్ణశ్వాపదానీకా ధిత్యకోపత్యకాత్యఘమ్‌ । 
అభ్రజ్మషాగ్రవివిధ విటపాటవిపాటనమ్‌ ॥ 


ధాతుప్రస్థస్థలీనిర్యదోఘ ప్రస్రవణాకులమ్‌ । 
అన్తకాస్యప్రతీకాశ గుహాగేహోషితార్లకమ్‌ ॥ 


ముల్లికానాదబధిరీ భూతదిక్చక్రవాలకమ్‌ । 
దివ్యం విభూత్యుపాదానం తత్‌ గాయద్భిరుషితాన్తరమ్‌॥ 


నానామణిమయూభఖౌఘ మహేన్ద్రాయుధవర్చసమ్‌ । 
కృష్ణసారవరోద్రిక్త హరిణీకులసజ్ములమ్‌ ॥ 


విధున్వద్వాలవిమల చమరీచజ్మమోత్కటమ్‌ । 
లాజ్లూలవేల్లితలసద్లోలాజ్లూకులాకులమ్‌ ॥| 


ప్రవాలకాణ్ఞప్రస్తార మజ్లితాన్తరకన్లరమ్‌ । 
ఇతస్తతస్తపస్యద్భిః బుషిభిః నిర్హరాన్తికే ॥ 


507 


97 


28 


29 


30 


31 


39 


33 


34 


254 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, చతుర్వింశో9_ధ్యాయః 
వాసన తగిలినంతనే ప్రాణులను కలతనాందింపజేయు పెద్దపులులచే భయంకర 
మగు చరియలు కలిగినట్టియు, సెలయేళ్ళు పైనుండి క్రిందికి పడుటచే 
తడసిన ప్రాంత దేశములయందు మొలచిన తుంగముస్తలను భక్షించు నడవిపందులు 
కలిగినట్టియు. 


యమధర్మరాజు యొక్క వాహనమువలె చూడశక్యము కానివై అంకెలు వేయుచున్న 
దున్నపోతులు కలదియు, కొమ్మలచివరల నాక్రమించియున్న కోతులుగల వృక్షములు 
చరియలయందు కలిగినట్టియు 28 


యధేష్టముగా తిరుగుచున్న అడవిమృగముల గుంపులు గల పర్వతోర్ట్వసమీప 
భూభాగములు కలిగినట్టియు, ఆకసమును వరయునట్టి కొనలుగల నానావిధ 
వృక్షములుగల అడవులచే నలంకరింపబడినట్టియు 29 


గైరికాది ధాతుమయ శిలాప్రదేశములనుండి ప్రవహించు సెలయేళ్ళచే నిండి 
యున్నట్టియు, మృత్యువు ముఖమువలె భయంకరమైన గుహలనెడు యిండ్లలో 
నిలవయున్న నీరు కలిగినట్టియు, 30 


కీచురాళ్ల ధ్వనులచే చెవిటివిగానయిన దిక్కులు కలదియు, జగత్తున కుపాదాన 
కారణభూతుడగు దివ్యుడగు భగవంతుని గూర్చి పాడుచున్న గాయకులలోపల 
ప్రాంతమున గలదియు, 31 


అనేక మణికిరణజాలములచే నింద్రధనువును బోలిన కాంతిగలదియు, శ్రేష్టములగు 
జింకలచే నుత్తేజితములగు లేళ్ల గుంపులచే నిండినదియు, 32 


ఊపుచున్న తోకలుగల తెల్లనైన చమరీమృగముల సంచారముచే గొప్పదైనటు 
వంటిన్నిి తోకలనాడించుచు సంచరించుచున్న కొండముచ్చుల గుంపులచే నిండి 
యున్నట్టియు, 33 


పొగడముల కొమ్మలు వ్యాపించుటచే నలంకరింపబడిన లోపలిభాగములు 
కలచరియలు కలదియు, సెలయేరుల సమీపమున నిటు నున్న స్థలములయందు 
తపమాచరించుచున్న బుషులు కలదియు, 34 


508 


254/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
ఆస్థాతవ్యప్రస్థదేశం (బ్రహ్మధ్యానపరాయణైః । 
ఆ్రితార్తిహిరచ్చాయ విశాలవనపాదపమ్‌ ॥ 
తస్య సానుమత స్పో౭_పి పాదానాశిత్య సత్వరః ॥ 


శుకస్య శ్రీవేజ్బటాచలస్థ పుణ్యతీర్ణావగాహనమ్‌ 


నిర రేష్వాప్లవం కుర్వన్‌ విమలోదేష్వనన్యథధీః । 
హదేషు దేవఖాతేషు నదీప్రస్రవణేషు చ ॥ 


అన్యేష్వమలతీర్ధేషు త్రివృద్ర్రృహ్మ జపన్‌ మునిః । 
సంసారమోచినీం బ్రహ్మ విద్యాం విద్యావిజృమ్భిణీమ్‌ ॥ 


జపన్నుపాంశు మనసా౭_వద్యావిద్యానిబర్షిణీమ్‌ | 
నివసన్‌ రజనీమేకాం తత్ర తత్ర సమాహితః ॥ 


అత్ధితో౭ జ్వనగిరిం ప్రాప విప్రోపవేశనమ్‌ । 
తత్ర తత్ర గుహాగేహే ష్వాసీనైః మునిపుజ్జవైః ॥ 


యోగిభిస్పిద్దసజ్బెశ్చ విశుద్దజ్ఞానశాలిభిః । 
ధు ధక 
వైభానసైశ్చ మునిఖిః కృతాతిథ్యసపర్యకమ్‌ ॥ 


శిలాతలేషు నివసన్‌ విపులేషు శనైః శనైః । 
కుమారధారాం ధారాల చ్యవమానామలోదకామ్‌ । 
ఆససాదాప్లవం చాత్ర చక్రే వ్యాసౌరసో మునిః ॥ 


స్మన్గస్య కుమారధారాస్నానేన శక్వాయుధ ప్రాప్తిః 
అస్యా మాహాత్యమతులం తులితానన్యతీర్థకమ్‌ | 
శక్తిప్రదం శక్తిపాణేః శరణ్యం శరణార్థినామ్‌ | 


509 


35 


36 


37 


38 


39 


40 


41 


42 


255 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, చతుర్వింశో9_ధ్యాయః 
(బ్రహ్మధ్యానము నాచరించుటయందాసక్తిగల మునీంద్రులకు నివాసయోగ్యమైన 
ప్రక్నప్రదేశములు కలదియు, ఆశ్రయించినవారి యలసటను పారద్రోలు నీడలుకల 
విశాల వనములు వృక్షములుకల చరియలుగల నా వేంకటాచలము యొక్క చరియల 
నాశ్రయించి శుకయోగీంద్రుడు త్వరపడుచు 35 


శ్రీ శుకమహర్షి శ్రీ వేంకటాచలంపైనున్న తీర్థములలో స్నానమాచరించుట 
పవిత్రతోయములు కలసెలయేరులలో నిశ్చలమానసుడై స్నానము నాచరించుచు, 
దేవతలచే (९०१९९९2 (సహజములైన) చిన్న చిన్న మడుగులయందు, నదుల 
నుండి వచ్చిన ప్రవాహములయందు 36 


ఇతర నిర్మలోదకములయందు మూడు ఆవృత్తులు గాయత్రీ మంత్రమును 
జపించుచు, సంసారబంధమును బాపునట్టియు, పరమాత్మను పొందుటకు 
సాధనములగు విద్యలను వృద్ది పరచునట్టియు, నీచమైన యవిద్యను 
తలనెత్తనీయనట్టియు 37 


(బ్రహ్మవిద్యను మనస్సులలో పైకి వినిపించనటుల జపించుచు, ఆ ప్రదేశము 
లలో నొక్కొక్క రాత్రి స్వస్థచిత్తుడై నివసించుచు 38 


జాగరూకతతో (బ్రాహ్మణులు నివసించునట్టి అంజనగిరిని సమీపించెను. 
అచ్చటచ్చట గృహములవంటి గుహలలో కూర్చుని యున్నట్టి ముని గశ్రేష్టులచేతను 39 


యోగులచేతను. సిద్ధసంఘములచేతను నిర్మల జ్ఞానశీలురగు వైఖానస ప్రతశీలులైన 
మునులచేత నతిథిమర్యాదలు శుశ్రూషలు చేయబడినవాడై 40 


విశాలములగు బండరాళ్ళపై మెల్లమెల్లగా కూర్చొనుచు వేగముగా ప్రవహించు 
నిర్మలోదకముగల కుమారధారను సమీపించి యందు శ్రీశుకుడు స్నానమా 
చరించెను. 41 
కుమారస్వామికి కుమారధారలో స్నానమాచరించుటచే శక్తియను 
ఆయుధము లభించుట 
కుమారధారయొక్క మాహాత్యము సాటిలేనిది. దీనితో సాటియగు తీర్థములు లేనిది. 
కుమారస్వామికి శక్తియను నాయుధము నొసంగినది. శరణుకోరినవారికి శరణము 
నిచ్చునది. 42 
चा से 


255/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


పురా౭_మరైః ప్రార్థితేన శబ్మరేణ పురారిణా । 
బెమాపత్యో బాహులేయః సైనాపత్యే నియోజితః ॥ 
తద్వోధుమసహన్‌ సో౭_పి సైన్యాపత్యే నివిష్టధీః ॥ 43 


అనేకాపాయసదనం ఉపాయరహితో గుహః । 
దైత్యారేః ప్రాప్తకామస్సన్‌ తత్రతీకారమాప్తవాన్‌ ॥ 44 


(6० కుర్వన్‌ త్రివృదృహ్మ జపన్‌ సుధీః ॥ 
త్రిసన్ధమర్బయన్‌ విష్ణుం దివ్యైః పుప్పైరనన్యధీ ॥ 45 


స 
తపసా తస్య సన్తుష్టో భగవాన్‌ విష్టరశ్రవాః ॥ 46 


ఆవిర్భూయ దదౌ శక్తిం తస్మై సో౭_పి తిరోదధే । 
కుమారస్తం ప్రణమ్యాథ దేవం స్వర్గం జగామ సః ॥ 47 


తస్మాత్ముమారధారేతి విఖ్యాతా విమలోదకా । 
ప్రథమానప్రశంసా౭_భూత్‌ అప్రమేయఫలప్రదా ॥ 48 


ఇన్టస్య పాపనాశనస్నానేన వృత్రవధజనిత పాపనిర్ముక్తిః 
తతో గతః పాపనాశం కృత్వా స్నానాదికం వశీ । 
ఉవాస త్రిదినం తస్య తీర్ధస్య నికటే తటే ॥ 49 


యత్ర తీర్థే సకృత్‌ స్నాత్వా మఘవా వృత్రహా పురా । 
బ్రహ్మహత్యావిముక్తు సః ప్రాప చైనం పునః పదమ్‌ ॥ 50 


511 


256 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, చతుర్వింశో9_ధ్యాయః 
పూర్వము దేవతలచే ప్రార్థింపబడి త్రిపురసంహారియగు శంకరుడు, పార్వతీ 
పుత్రుడగు కుమారస్వామిని సేనాపతిగా నియమించగా నాతడు దానిని సహించక 
సేనాధ్యక్ష పదవియందు మనస్సు లేనివాడై 43 


అనేక అపాయములకు స్థానమగు సేనాధ్యక్ష పదవిని నిర్వహింపజాలక 
ఉపాయముతోచని కుమారస్వామి శ్రీమన్నారాయణునుండి యుపాయమును 
పొందగోరి దానికి తగిన (ప్రక్రియ) ఉపాయమును బడసెను. 44 


మూడు సంధ్యాసమయములందు స్నానము నాచరించుచు ముమ్మారు మంత్రమును 
జపించుచు శ్రీమన్నారాయణుని మూడు సంధ్యలయందు దివ్యపుష్పములచే నితర 
తలంపులులేని మనస్సు కలవాడై పూజించుచు 45 


కుమారధారా సమీపమున తపము నొనరించెను, శ్రీమన్నారాయణు డాతని 
తపమునకు సంతసించి 46 


ప్రత్యక్షమై యాతనికి శక్యాయుధము నొసంగి యంతర్జానము నొందెను. 
కుమారస్వామియు శ్రీమన్నరాయణునకు నమస్మరించి స్వర్గమునకేగెను 47 


కావున నిర్మలోదకములుకల యా ధార కుమారధారయని ప్రసిద్ధికెక్కినదై 
యూహింపనలవికాని ఫలముల నొసంగునదై శాఘింపబడుచుండెను. 48 


ఇంద్రునకు పాపనాశినియందు స్నానమాచరించుటచే 
వృత్రాసురుని చంపిన పాపముపోవుట 
అనంతరము శుకయోగీంద్రుడు పాపనాశినికేగి యింద్రియ నిగ్రహముకలిగినవాడై 
స్నానాదికముల నాచరించి యా తీర్థసమీపముననున్న తీరమున మూడు దినములు 
నివసించెను. 49 
పూర్వము వృ(త్రాసురుని వధించిన యిం(ద్రుడీ తీర్భమున నాకమారు 
స్నానమాచరించిన మాత్రముననే బ్రహ్మహత్య పాపమునుండి విడువడి తిరిగి 
యింద్రపదవి నందెనో 50 


512 


256/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


పాపనాశః స విఖ్యాతో నిర్హరో జర్హ్యరైనసామ్‌ | 
దేవతిర్యజ్మనుష్యాణాం అవగాహాన్మలాపహామ్‌ ॥ 


=> 1 ~ 
అకాశగజ్లామన్వాస్య సమస్తఫలదాయికామ్‌ । 
ఆసాద్యాస్యామాప్లవజ్బ చకార నిరుపప్లవః ॥ 


యస్యాః సంసారార్దవస్య కర్ణధారే£_ మలే9_మృసి | 
దేవస్రియో నాగకన్యాః గన్గర్వ్యః కిన్నరాజ్ఞనాః ॥ 


సిద్ధ్దాజ్ఞనాశ్చ కుర్వన్తి స్నానం వైఖానసాజ్ఞనాః । 
నారాయణగిరేః శౌరేః తదీశస్య ప్రభావకమ్‌ ॥ 
ప్రథయన్‌ మనసో౭_తీవ స్మయమానో మహామునిః ॥ 


51 


59 


53 


54 


ప్రతతీవర్తనీతీర్ణస్నానకాలే శుకబ్రహ్మర్షిం ప్రతి అశరీరోక్తిః 


వ్రతతీవర్తనీతీర్ధ మాససాద మహామునిః । 
తత్రాఘమర్షణం చక్రే సూక్తం వైష్ణవముచ్చరన్‌ ॥ 


స్మరన్‌ భగవతో విష్ణోః జిష్టోః ద్వైపాయనాత్మజః I 
జలే మగ్నతనోస్తస్య ఉదభూద్వాగశరీరిణీ ॥ 


అమృతోదన్వదుత్తుబ్ల తరజ్ఞమహిమావలీ । 
శ్రీవత్సవక్షా నిత్యశ్రీ అదృశ్యశ్చ మలాత్మనామ్‌ ॥ 


అనన్తభోగాయతనో౭_ననోః నన్వఫలప్రదః । 
అతో౭_ స్మాదగ్నిదిగ్భాగే సార్థయోజనమాత్రకే ॥ 


513 


55 


56 


5¶ 


58 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖందే, చతుర్వింశో9_ధ్యాయః 
యట్టి పాపములను నశింపజేయు నా ప్రవాహము పాపనాశనియని ప్రసిద్ధికెక్కినది. 
ఆ నది శిధిలపాపులగు దేవతలకును, పశుపక్ష్యాదులకును, మనుష్యులకును 


స్నానము నాచరించుటచే పాపమును హరించునదై యున్నది. 51 
ఆకాశగంగ మాహాత్మ్యము 
సకల ఫలముల నొసంగు నాకాశగంగను సమీపించి 52 


ఏ యాకాశగంగానది యొక్క తీర్థము సంసారసాగరమునకు చుక్కానివంటిదో 
యే నిర్మలోదకమున దేవతాస్రీలు నాగకన్యలు గంధర్వ కిన్నరాంగనలు 53 


సిద్దులయొక్క స్రీలు, వైఖానసుల కులపత్నులు స్నానమాడుదురో యట్టి గంగా 
నదియం దుపద్రవములు లేనివాడై స్నానము నాచరించి నారాయణాద్రి యొక్కయు 
నా పర్వతమున నధిష్టించియున్న శ్రీమన్నారాయణుని ప్రభావమును మనమున 
మిక్కిలి కీర్తించుచు నాశ్చర్యమును చెందుచు 54 


వ్రతతీవర్తనీతీర్ధమున స్నానమాచరించునపుడు 
శుకబ్రహ్మర్షినిగూర్చి యశరీరవాణి పలుకుట 
వ్రతతీవర్తనీ తీర్థమును సమీపించి విష్ణుసూక్తమును జపించుచు పాపపరిహారము 
నొనరించు స్నానము నాచరించెను. 95 


జయశీలుడును సకల కల్యాణగ్గుణిక నిధియునగు శ్రీమన్నారాయణుని ధ్యానించుచు 
నీటియందు మునిగిన శరీరముగల శుకయోగీంద్రునకీ క్రిందివిధమైన అశరీరవాక్కు 
వినబడెను. 56 


క్షీరసాగరతరంగనీ కరాసారముల మహిమాన్వితుడును, శ్రీవత్సము వక్షస్థలమున 
కలవాడును, నిత్యము శ్రీతో నుండువాడును, పాపాత్ములకు కనరానివాడును. 57 


శేషశాయియు, అంతములేని కోరికలనొసంగు శ్రీమన్నారాయణుడు వసించు 
పర్వతమున కాగ్నేయ దిశలో పం[డైెండు మైళ్ళు మాత్రమే దూరముగల 58 


514 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


అస్య సానుమతః పాద మూలే కూలజ్బషద్రుమే । 
నద్యాః సద్యో౭_ఘనాశిన్యాః స్వర్ణముఖ్యాస్తటే శుభే ॥ 


“పద్మ” మిత్యుత్తరే ఖ్యాతం పవిత్రం పరమం సరః । 
తస్య గత్వా తటే తూర్ణం అత్యుగ్రం తప ఆచర ॥ 


పశ్చాదచబ్బులత్వం తే మనీషాయా భవిష్యతి । 
తదా స్యాద్భగవాన్‌ విష్ణుః ప్రత్యక్ష సర్వసాక్షిభూః । 
ఏవం సాదరముక్వ్వా వాక్‌ జనానాం శృణ్వతా మపి ॥ 


అశరీరోక్యా శుకస్య పద్మసరోవరగమనమ్‌ 


ప్రక్షాలయన్తీ శమలం మునేర్యాతా౭_శరీరిణీ । 
ఏవమేతాం నశమ్యాసౌ జలాదుత్తీర్య తీర్థతః ॥ 


అతిస్నేహో విస్మితశ్చ వైయాసిః మునిరత్వరః । 
ఏవమాలోచయన్‌ బుద్ధ్యా శరీరాత్మవిశోధనీమ్‌ ॥ 


ప్రసాదసూచినీం విష్ణోః ప్రభవిష్టోః ప్రశంసినీమ్‌ । 
జగామ వేగాత్తం దేశం యత్ర పద్మసరోవరః ॥ 


పద్మసరోవరవర్ణనమ్‌ 
ప్రసన్నం సన్మన ఇవ వైఢూర్యవిమలోదకమ్‌ । 
ఉత్పులైః పుణ్బరీకైశ్చ కల్పారైః కనకామ్బుజైః ॥ 


నీలోత్సలైః కువలయిః రక్తాబ్దైరజ్చితాన్తరమ్‌ । 
మకరన్లమదోన్యత్త మధురాలికులోజ్ఞ్వలమ్‌ ॥ 


5०८९९६३४ కలరవైః వాచాటి తదిగన్తరమ్‌ । 
(భ్రమద్రృమరబృన్దెశ్చ మధుపానమదోద్ధతైః ॥ 


515 


59 


60 


61 


62 


63 


64 


65 


66 


67 


258 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, చతుర్వింశో9_ధ్యాయః 
చరియలుగల యీ యంజనాద్రి క్రిందిభాగమున తీరము నొరయుచున్న వృక్షములు 
కలిగినట్టియు, వెంటనే పాపహరమునునగు శుభమగు స్వర్ణముఖీ నదీతీరమున59 


ఉత్తర భాగమున పద్మసరమని ప్రసిద్ధికెక్కిన పవిత్రమగు గొప్ప సరస్సు కలదు. 
శీఘ్రముగా దాని తీరమునకేగి మిక్కిలి ఘోరతపము నాచరింపుము. 60 


అటుపై నీకు స్థిరబుద్ది కలుగగలదు. అపుడు నీకు సర్వప్రాణి సాక్షిభూతుడగు 
శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షముకాగలడు” ఇట్లశరీరవాణి జనులందరుకూడ 
వినుచుండగా సాదరముగా పలికి 61 


అశరీరవాణి చెప్పగా శుకయోగీంద్రుడు పద్మసరోవరమున కేగుట 


శుకయోగీంద్రుని కల్మషమును కడిగివేయుచు వెడలిపోయెను. ఈ యశరీర వాక్కును 
విని శుకయోగీంద్రుడు నదీజలము నుండి లేచి 62 


ప్రాణులయందు మిక్కిలి (ప్రమకలవాడగు శ్రీ శుకుడు ఆశ్చర్యపడుచు దేహమును 
ఆత్మను పవిత్రమొనరించు నట్టియు 63 


సమర్భుడగు శ్రీమన్నారాయణుని యనుగ్రహమును సూచించునదియు శ్లాఘ్యమును 

నైన అశరీరవాణిని సావకాశముగా తలంచుకొనుచు పద్మసరస్సున్న (ప్రదేశము 

నకు త్వరగా నేగెను. 64 
పద్మసరోవరవర్ణనము 

సత్పురుషుల మనస్సువలె నిర్మలమైనదియు, వైఢధూర్యమువలె స్వచ్చమగు నీరు 

కలదియు, చక్కగా వికసించిన పద్మములతోను, ఎరుపును తెలుపును కలిగి 

మిక్కిలి పరిమళించు కలువలతోను, బంగారు పద్మములతోను, 65 


నల్ల కలువలతోను, తెల్ల కలువలతోను, ఎట్టని పద్మములతోను (ప్రకాశించు 

మధ్యభాగము కలిగినట్టియు, తేనెనుగ్రోలిన మదముచే మత్తెక్కిన తుమ్మెద పంక్తులతో 

ప్రకాశించునట్టియు. 66 

అవ్యక్త మధురముగా కూయుచున్న నీటిపక్షుల ధ్వనులచే ప్రతిధ్వనించుచున్న 

దిక్కుల మధ్యభాగములు కలదియు, తేనెను త్రాగి మత్తిలి తిరుగుచున్న తుమ్మెదల 

గుంపులు కలిగినట్టియు 67 
516 


258/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
వ వలమానసుమీనకమ్‌ । 
వరాహసజ్ఞైరభితో గ్రస్తము స్తెరలజ్ఞృతమ్‌ ॥ 68 


మృణాలకవలా9_కీర్ణ కరైః కరికదమృకైః । 
253: సశాబైరేణీభిః ఉపాన్తే పరితో వృతమ్‌ ॥ 69 


మదోన్మత్తెః వనచరైః వయోభిరభితో వృతమ్‌ I 
తపస్యత్తాపసక్షేశ హరణం రమణం హరేః । 
శ్రీమదేతత్‌ పద్మతీర్థం మహాతీర్థం శుకో మునిః ॥ 70 


శుకస్య పద్మసరసి శ్రీనివాసధ్యానపూర్వక స్నానాదికమ్‌ 
దదర్శ స గతక్లేశ స్నానపాననిషేవణైః । 
స్మరన్‌ నారాయణం విష్ణుం అభూత్‌ నిశ్చలచేతనః ॥ 71 


ముహూర్తం తత్ర విశ్రమ్య సంయమీ నియమస్థితః । 
వన్యైరపాకైః పక్ష్వైశ్చ ఫలైః స్వపతితైరపి ॥ 72 


దినస్య పజ్బకాలే వై కృతాహారో౭_ భవన్మునిః I 


శిశ్యే చ దర్భ్శశయ్యాయాం స నివర్యా౭_హికీం క్రియామ్‌ ॥ 73 

బ్రాహ్మే ముహూర్తే చాన్యేద్యుః ఉత్థాయ ప్రయతో వశీ । 

చిన్తయన్‌ పుణ్జరీకాక్షం శజ్ఞచక్రగదాధరమ్‌ ॥ 74 

కరుణారసకల్లోల తరణ్గితకటాక్షకమ్‌ । 

శరత్పూర్లేన్దువక్రాభం పీతకౌశేయవాససమ్‌ ॥ 75 

మహోరస్మముదారాబ్లం శ్రీనివాసం మహామతిః । 

సన్ఫాముపాస్య విధివత్‌ స్నానపూర్వం సమాహితః ॥ 76 
517 


259 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, చతుర్వింశో9_ధ్యాయః 
మొసళ్ళచే నాక్రమింపబడి దిగుట కశక్యమైనదియు, పరిభ్రమించు శుద్ధ చేపలు 
కలదియు, ముస్తికదుంపలను తినుచున్న పందులగంపులచే నలంకరింపబడినదియు 
68 


తామరతూడుల గ్రాసముచే నిండియున్న తొండములుకల యేనుగు గుంపుల 
చేతను, పిల్లలతోను ఆడ లేళ్ళతోను కూడిన లేళ్ళతో దగ్గరగా చుట్టుప్రక్కల నంతయు 
వ్యాపింపబడినట్టియు 69 

మదముచే మదించిన కిరాతకులచేతను నీటిచేతను నంతటను వ్యాపింపబడి 
నట్టియు, తపము నాచరించుచున్న మునిపుంగవుల శ్రమను పోగొట్టునదియు. 
శ్రీమహావిష్ణునకు ప్రీతిపాత్రమైనదియు. మహాతీర్థమగు నీశోభాశాలి పద్మతీర్ధమును 
శ్రీ శుక యోగీం[ద్రుడు 70 

శుకుడుపద్మసరోవరమున శ్రీనివాసుని ధ్యానిస్తూ స్నానాదుల నొనరించుట 
గాంచి స్నానము, పానము, సేవలచే పోగొట్టబడిన శ్రమకలవాడై శ్రీమన్నారాయణుని 
ధ్యానించుచు చలించని మనస్సు కలవాడాయెను. 71 


క్షణకాలమచ్చట విశ్రమించి యింద్రెయనిగహము కలిగి నియమముతోగూడిన 
వ్యాపారములు కలవాడై, వండని కందమూలాదులు యడవియందలి 


యాహారములను పండి, తమంతటతామే రాలిన ఫలములను 79 
రోజులో నైదవకాలమున (రాత్రి సమయమున ) భుజించు చుండెను. పగటి నిత్య 
విధులన్నిటిని నిర్వహించి కుశశయ్యపై పరుండెను. 73 


మరుసటి దినమున విజ్ఞానియగు శుకుడు బ్రాహ్మీ ముహూర్తమున లేచి నిర్మలుడై 
యింద్రియ నిగ్రహము కలవాడై శంఖచక్రగదలను ధరించినట్టియు 74 


దయారసము తరంగించుచున్న క్రీగంటిప్రసారము కలవాడును. శరత్మాలము 

నందలి పూర్ణచంద్రునిబోలు ముఖ కాంతి కలిగినట్టియు, పచ్చని పట్టుబట్టను 

ధరించినవాడును 75 

విశాల వక్షస్థలము కలిగినట్టియు, శరీరసౌష్టవము కలిగినట్టియు, తామరరేకుల 

వంటి నేత్రములుగల శ్రీనివాసుని స్వస్థచిత్తుడై ధ్యానించుచు స్నానము నాచరించి 

యథా శాస్తముగ సంధ్యావందనము నాచరించి 76 
518 


259/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


పద్మసరోవరతీరస్థ దివ్యాల_రామవర్ణ్లనమ్‌ 
దదర్శ సరసస్తస్య తీరే త్వభినవం వనమ్‌ । 
పున్నాగనాగపనస పాటలాశోకకింశుకైః । 


కున్సమన్దారమాకన్ద హరిచన్దనచన్దనైః I 
తాలచమ్పకహిన్లాల హరితాలతమాలకైః 


నక్తమాలైశ్చ సరలైః నారికేకైశ్చ కేసరైః । 
పనసైః కేతకైః సాలైః పాలాశైః పిప్పలైః వటైః ॥ 


ఖర్జూరైః ఖాదిరైః ప్లక్షై రుద్రాకైః రసనైర్ధవైః । 
సజ్మీర్ణమభితః సాం మహేనన్లోపవనోపమమ్‌ ॥ 


మాధవీమల్లికాయూధథీ వనయూధీసుజాతిఖిః । 
శతపత్రభిరాకీర్ణం సుమనోభిః సుగన్ధిఖిః ॥ 


దమనీమరుశాఖాభిః తులసీఖిః విజృమ్బితమ్‌ । 
కున్సమల్లికయో పేతం కుశకాశప్రకాశితమ్‌ ॥ 
విశ్వామి తైః పవితైశ్చ ముజ్టారప్యభిజృమ్మితమ్‌? 


ఇతి శ్రీపాద్భపురాణే క్షేతకాళణ్ణే శ్రీవేబ్బటబాచలమావోత్సే 


దేవల దేవదర్భన సంవాదే నుమేరుశిఖరాత్‌ (=) శ్రీవేజ్మటాచలాగమన 


వద్భసరః ప్రాప్యాదివర్హనం నామ చతుర్వింశోల_ ధ్యాయః 


=-= ० (2) 9 శ్రా 


519 


77 


78 


79 


80 


81 


82 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, చతుర్వింశో9_ధ్యాయః 
పద్మసరోవర తీరముననున్న సుందరోద్యానమును వర్ణించుట 


ఆ సరోవర తీరముననున్న సురుపొన్న చెట్లతోను, పొన్న చెట్లతోను, పనస 
వృక్షములతోను, పాటలీ తరువులతోను, అశోక, మోదుగ వృక్షములతోను,77 


మల్లి, మందార, మామిడి, రక్తచందనము, పసుపువన్నె చందన వృక్షముల తోను, 
తాడి, సంపెంగి, గిలకతాడి, అరిదళ, చీకటిచెట్లతోను 78 


కానుకచెట్లు, సరళదేవదారు, కొబ్బరి, పొన్న పనస, మొగలి, మోదుగ, రావి, 
మట్టిచెట్లతోను, 79 


ఖర్జూర, చండ్ర, రావి, రుద్రాక్ష సన్నరాష్ట్ర, ధవ వృక్షములతో దట్టమై వ్యాప్తమై 
దేవేంద్రుని ఉద్యానము వలె నున్నట్టియు, 80 


మాధవీ, మల్లె, మొల్ల, అడవి మొల్ల(గోపీచందన) మొదలగు మంచి జాతి 
లతలతోను, నూరు రేకులుగల తామర పుష్పములతోను, అందమగు, పరిమళముగల 


దమనము, మరువము, తులసీ శాఖలచే వ్యాపింపబడి నదియు, మల్లె, బొడ్దుమల్లె 

లతో కూడినదియు, దర్శ, రెల్లు పువ్వులతో (ప్రకాశించునదియు, ఒక విధమగు 

దర్భలు, ముంజగడ్డితో నేపుగా పెరిగినదియు నగు క్రొత్తదగు ఉద్యానవనమును 

గాంచెను. 82 

ఇది శ్రీ వద్ధువురాణమున క్షేతకాందమున శ్రీవేంకటాచలమావోత్సమున దేవల 
దేవదర్భనుల సంభాషణమున నుమేరుళిఖరమునుండి 
@ శుకయోగీంద్రుడు వేంకటాచలమునకు వద్ధనరోవరమునకు వచ్చుటను 

వర్ణించుట యనెడు యిరువదినాల్లవ యధ్యాయము. 


य + (ఏ) + (कर 


520 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
అథ పళ్యవింశో9_ ధ్యాయః 


దివ్యారామే శుకబ్రహ్మర్వే మహానియమపూర్వక తపోనుష్టానమ్‌ 
దేతదర్శనః - 
తటే శ్రీపద్మతీర్థస్య! । పద్మవాటీపటీయసః ॥ 
వటాటవీజటా9 9 _టోప । విశజ్కృటవియత్తటే ॥ 1 


అధీతవేదవేదాన్త తాపసౌఘనిషేవితే । 
అనూదితబ్రహ్మఘోషైః అన్వితే వయసాం గణైః ॥ 2 


పతజ్లా9_ధ్యాపితాల_ 9 మ్నాయ ప్రమోదర్శికుమారకే । 
హుతవైతానవహ్వ్యుత్ణ హవిర్గన్థసుమోదితే ॥ తి 


మృగశావవిలూనాగ్ర కుశగుల్మవిజృమ్మితే | 
మనఃసన్లోషకరణే సర్వోపకరణాన్నితే ॥ 4 


విచిత్రవివిధా౭ 9 మోదే వనే చైత్రరథోపమే । 
తపః కరిష్యన్‌ దిష్ట్యా తు సమాహితమనా మునిః ॥ ర్‌ 


227305०5 వియద్వాక్యం విమలాత్మా వ్యతిష్టత 1 


స్వాధ్యాయం సమధీయానో విష్ణుమేవాగ్రతో యజన్‌ ॥ 6 
పర్ణాశనో హితాచార నియతో నియమస్థితః । 
మితభాషీ మితాహారః శానో దాన్తో గురుప్రియః ॥ 7 
సాత్త్వికః సత్త్వసమృన్నో విష్ణుభక్షో బభూవ హ । 
శ్రీనివాసమనారాధ్య కిజ్చిన్నాశ్నాతి నిత్యశః ॥ 8 
521 261 


శ్రీపాద్యపురాణే, క్షేత్రఖండే, పజ్వవింశో౭_ ధ్యాయః 


ల్‌ 


ఇరువదిలైదవ అభ్యాయిము 
దివ్యోద్యానమున శుకమహర్షి గొప్ప 
నియమముతో తపము నాచరించుట 
దేవదర్శనుడు :- 


తామరపుప్పుల తోటలతో దృఢమగునట్టియు, మల్టి వృక్షముల యడవియందలి 
మజ్టియూడల విస్తారముచే గొప్పదియగు యాకాశము కలిగినట్టియు 1 


వేదములను, వేదాంతములను నభ్యసించిన తపోనిష్టుల గుంపులచే సేవింపబడు 
నట్టియు, వేదాధ్యయనము ననుసరించు పక్షులగుంపులతో కూడియున్నట్టియు2 


చిలుకలచే వేదములను చదివించి సంతసించు బుషి కుమారులు కలిగినట్టియు, 
హోమముచేయబడిన వైతాని కాగ్నిహోత్రమునుండి లేచిన హవిస్సుయొక్క 
పరిమళముచే పరిమళించుచున్నట్టియు 3 


లేడిపిల్లలచే కొరుకబడిన మొదళ్లుగల దర్భపొదలచే వ్యాపింపబడినట్టియు 
మనస్సునకు సంతోషమును కూర్చునట్టి సమస్త సాధనములతో కూడినట్టియు 


విచిత్రములును, ఆనందజనకములునగు అనేక పదార్థముల పరిమళములతో కూడి 
కుబేరుని యుద్యాన వనమును బోలిన వనములో నిశ్చలమగు మనస్సు కలిగి 
శుక యోగీంద్రుడు దైవవశమున తపము నాచరించుచు ర్‌ 


నిర్మలాంతఃకరణుడై యశరీరవాక్కులనే తలంచుచు వేదాధ్యయనమును చక్కగా 
నాచరించుచు యెదురుగా శ్రీమన్నారాయణునే పూజించుచు 6 


ఆకులను మాత్రమే భుజించుచు శాస్తములచే హితముగ చెప్పబడిన యాచారముల 
యందు నియమముగా ప్రవర్తించువాడై, మితముగా మాట్లాడుచు, మితముగా 
భుజించుచు, నంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహము కలిగి పూజ్యులకిష్టుదై/ 
సత్రవర్తనకలిగి, శుద్ధ సత్వగుణముతో కూడినవాడై విష్ణుభక్తుడై యుండెను. 
ప్రతిదినమును శ్రీనివాసు నారాధించక యేకొంచెమైననూ భుజించకుండెను. 8 


522 


261/5 Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


క్షుధాక్షామో౭_ప్యనైవేద్యం నోపజీవతి చైకదా । 
విష్ణుపాదోదకాదన్యత్‌ తృష్టారో౭ పి న చాపిబత్‌ ॥ 


నిర్వనో నిరహజ్నారో ధీరో విగతమత్సరః । 
కుశేశయాసనాసీనః కుశాస్తరణభూతలే ॥ 


కుశాగ్రబుద్ధిరచలః కుశహస్తపవిత్రకః । 
కృష్ణాజినోత్తరాసబ్లః కృష్ణవర్మశిభాజటః ॥ 


కృష్ణాజినామ్బరధరః కృష్ణదై వపాయనాత్మజః I 
అక్షమాలాధరకరో విజితాక్ష క్షమాక్షమః ॥ 


నాసాగ్రన్యస్తనయనః ఆర్జవోర్డితకాయకః । 
దన్తైరసంస్పృశన్‌ దన్లాన్‌ జిహ్వాగూహితతాలుకః ॥ 


ధారణధ్యానసవృన్నః ప్రాణాయామవిశుద్ధధీః I 
ఉపాంశు మానసజప గూఢోష్టస్ఫురణాననః ॥ 


వైకుణ్ణే 9_కుణ్ణితమతిః గాయత్రీం వైష్ణవీం జపన్‌ । 
వర్షాసు జలమధ్యస్టా గ్రీష్మే పజ్బాగ్నిమధ్యగః ॥ 


అధ్యర్మదృక్సమద్వన్సో పద్రవో వీతనిద్రకః । 
కాలానలప్రతిభట కాయః కమలలోచనః ॥ 


523 


10 


11 


12 


13 


14 


15 


16 


262 


శ్రీపాద్మపురాళే, క్షేత్రఖండే, పజ్వవింశో౭_ ధ్యాయః 
ఒకప్పుడును మిక్కిలి యాకలిచే కృశించినను శ్రీమన్నారాయణునకు నివేదింపబడని 
దానిని భుజింప కుండెను. దాహముకొనియున్నను శ్రీమన్నారాయణుని చరణ 
తీర్థమునుతప్ప మరియొక నీటిని త్రాగకుండెను. 9 


శీతోష్టాది ద్వంద్వములను లెక్కింపక అహంకారమును వీడి శాస్త్రవిహిత ధర్మముల 
నాచరించుటయందు ధైర్యము కలవాదై, అసూయలేక దర్భలుపరచిన భూమిపై 
దర్భాసనమున కూర్చుండి 10 


దర్భమొనవలె తీక్టమగు బుద్ధికలవాడై చలించనివాడై, దర్భలను పవిత్రములను 
చేతియందు ధరించి, లేడిచర్మము, నుత్తరీయముగా ధరించి, నిప్పువలె ఎర్రనైన 
జడలుకలవాడై 11 


లేడిచర్మమునే వస్రముగా కట్టుకొని, జపమాలను చేతిలోనుంచుకొని, ఇంద్రియము 
లను జయించినవాడై భూమివలె ఓర్చుకలవాడై 12 


ముక్కుయొక్క అగ్రభాగమున చూపును నిలిపి సదాచారసంపదచే ప్రకాశించు 
శరీరముకలవాఢడై, పండ్లతో పండ్లను స్పృశింపక నాలుకచే దవడలను 
మూసికొనుచున్న వాడై 18 


ధారణమను యోగముతోకూడిన ధ్యానసంపదకలవాడై ప్రాణాయామముచెే 
నిర్మలమగు బుద్ధికలవాడై పైకి వినబడకుండ ఏకాంతముగా మనస్సులో జపించు 
యదరుచున్న ముఖముకలవాదై 14 


శ్రీమన్నారాయణునియందు దృఢమగు మనస్సుకలవాడై విష్ణుగాయత్రిని జపించుచు 
వర్షములు కురియు చుండగా నీటి మధ్యలోను, ఎండకాలమున పంచాగ్ని 
హోత్రముల మధ్యలోను 15 

సూర్యునివైపు దృష్టిని (ప్రసరింపజేసి శీతోష్ట సుఖదుఃఖాది ద్వంద్వములచే కలుగు 
బాధలయందు సమదృష్టికలవాడై చురుకుతనము కలవాడై నిద్రనువీడి ప్రళయ 
కాలాగ్నితో సమానగు శరీరముకలవాడై పద్మపత్రములవలె విశాలములగు 
నేత్రములు కలవాడై 16 


524 


262/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
శుకమునితపో౭_ గ్ని జ్వాలాభిర్లోకోపద్రవోత్పత్తిః 
ఏవం ప్రవృతో ఘోరబ్బు తపశ్చర్తుం తపోధనః । 
తపసా తస్య సన్తప్తా చచాల చ వసున్గ్ధరా ॥ 


మార్తబ్దశ్చణ్దకిరణో న తతాప నభో౭_న్తరే | 
అబ్ధయః క్షుభితా స్సర్వే వవర్షుర్న బలాహకాః ॥ 


జాతవేదా న జజ్వాల విమానాని దివౌకసామ్‌ । 
నభోమధ్యే న చేరుశ్చ బభూవేన్దశ్చ శజ్మితః ॥ 


వృత్రవైరీ మహేన్లో9_పి కింకర్తవ్యవిమూఢధీః I 
చిన్రయన్నస్య తపసో విఘ్నమప్పరసస్తదా । 
సమాహూయా9 9 హ వచనం సాదరం సాన్త్వపూర్వకమ్‌ ॥ 


శుకతపోభజ్ఞాయమ హేన్లోక్తరమ్భాదిసాన్వవచనాని 


విసృష్టా వేధసా యూయం నిసర్గాత్‌ జగతో హి తే। 
రూపయౌవనలావణ్య శాలిన్యః పద్మలోచనాః I 
మత్తమాతజ్ల్జగామిన్యో మన్దమన్గ్థరగీతయః ॥ 


సుభ్రువశ్చ సుకేశాన్లాః ఘనపీనపయోధరాః । 
శుచిస్మితాః పక్వబిమ్బాధ రోష్టా మదలాలసాః ॥ 
యుష్మాభిర్మోహితం విశ్వం ససురాసురమానుషమ్‌ । 
వీక్షణాద్యైర్విలాసైస్తు నిర్జితాః మమ శత్రవః ॥ 


కామినీః పురతో దృష్ట్వా కః సమాధౌ ప్రవర్తతే । 
నిర్యాతి మానసం తస్మాత్‌ కార్ముకాత్‌ సాయకో యథా॥ 


525 


17 


18 


19 


20 


21 


22 


23 


24 


263 


శ్రీపాద్మపురాళే, క్షేత్రఖండే, పజ్వవింశో౭_ ధ్యాయః 


శుకమహర్షియొక్క తపోగ్నిజ్వాలలచే లోకమున కుపద్రవము కలుగుట 


తపస్సే ధనముగా గల శుకయోగీంద్రుడు ఘోరమగు తపము నాచరించుట 
కారంభించగా నాతని తపస్సుచే తపింపజేయబడి భూమి వణకెను. 17 


తీక్టములగు కిరణములుగల సూర్యుడాకాశమధ్యమున (ప్రజ్వరిల్లకుండెను. 
సముద్రములు క్షోభించెను. మేఘములు వర్షించకుండెను. 18 


అగ్నిహోత్రుడు మండలేదు. దేవతల విమానము లంతరిక్షమున విహరించలేదు. 
ఇంద్రుడు సంశయ[గ్రస్త మానసుడాయెను. 19 


వృత్రాసురుని సంహరించిన దేవేంద్రుడు కూడ యేమిచేయుటకును తోచని 
మనస్సుకలవాడై శుక యోగీంద్రుని తపస్సును భంగముచేయుట కాలోచించుచు 
అప్సరసలను పిలచి సాదరముగా నోదార్పుతో 20 


శుకయోగీంద్రుని తపోవిఘ్నమునకై 
రంభాదులతో దేవేంద్రుడూరటతో పలుకుట 
అప్పరసలారా! మీరు(సహజముగ) లోకమునకు శుభము నొనరించుటకై బ్రహ్మచే 
సృష్టింపబడితిరి. రూపము, యౌవనము, లావణ్యము కలిగి తామరపుష్పముల 
వంటి నేత్రములుకలిగి మదించిన యేనుగు గున్నవలె నడచుచు మెల్లగ వీణ 
పాటలను పాడుచున్నవారై 21 


చక్కని కనుబొమలుకలిగి, అందమగు శిరోజములుకలిగి, దృఢమగు బలసిన 
స్తనములు కలవారై, చిరునవ్వు తళుకులొత్తుచుండ, పండిన దొండపండువంటి 
పెదిమలు కలిగి, మదముచే వేడుక నొనగూర్చువారైన 22 


మీచే దేవరాక్షసమనుష్యులతో గూడిన ప్రపంచము మోహింప బడినది. క్రీగంటి 
ప్రసారాది మీ విలాస చేష్టితములచే నాశత్రువులు జయింపబడిరి. 29 


స్త్రీల నెదురుగా గాంచిన పురుషుడెవ్వడు ధ్యానమున (ప్రవర్తింపగలడు? ధనువునుండి 
బాణమువలె నిశ్చల ధ్యానమునుండి పురుషుని మనము వెడలిపోవును. 24 
526 


263/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
యూయమాపది సర్వత్ర బలమస్మాకమేవ హి । 
నాశక్యమస్తి వః కిజ్బిత్‌ సర్వేషు భువనేష్వపి ॥ 
ఉపస్థితమిదానీం నః సకలానర్థకం భువి । 
కర్తవ్యః ప్రశమస్తస్య భవతీభిః రుటిత్యపి ॥ 


వాసవేనైవ ముక్తానాం ప్రధానాప్సరసాం వరా । 
ప్రణమ్య ప్రాజ్యలిః ప్రాహ రమా మధురభాషిణీ ॥ 


మహేన్దనికటే రమ్మాదికృత ప్రతిజ్ఞా 


యచ్చాససి సురేశాన! తదద్య విదధీమహి । 
భవత్కతే జీవితం నః త్రిదశాధ్యక్ష! కేవలమ్‌ ॥ 


శ్వేతద్వీపం బ్రహ్మలోకం కైలాసం వా౭_ న్యమూర్ణితమ్‌ । 
ప్రదేక్యామో వయం దేశం వర్తన్తే యత్ర తేఠ రయః ॥ 


మోహితాశ్చ భవిష్యన్తి क స్మద్వీక్షణ వీక్షితాః 
ఏకాకినః సదైకాన్త భావాః సాత్తికసత్తమాః 


ప్రణమన్తి స్మ నః పాదాన్‌ శిరోభిః మోహితాః స్వయమ్‌ । 
ఏవముక్తస్తు దేవేశ తయా మధురభాషయా ॥ 


ఏవమాహ స సన్తుష్ణో రమ్భాం అప్పరసాం వరామ్‌ । 
సత్యముక్తం త్వయా రమే మునిమోహనరూపయా ॥ 


భూమౌ కళ్చిన్మునివరః “శుక” ఇత్యేవ నామతః । 
సువర్ణముఖరీతీరే తపశ్చరతి దుశ్చరమ్‌ ॥ 


తత్ర గత్వా ముని శ్రేష్టం మోహయధ్వం వరాజ్ఞనాః । 
ఇత్యుక్తా దేవరాజేన (ప్రేషితాః సాదరం కిల । 
దేవస్తియః తం ప్రణమ్య జగ్ముర్యత్ర తపోధనః ॥ 


527 


25 


26 


27 


28 


29 


30 


31 


32 


33 


34 


264 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, పజ్వవింశో౭_ ధ్యాయః 
మాకు సంభవించిన ప్రతి యాపదలలోను బలము మీరే కదా! మీకు సకల 
లోకములయందును, చేయజాలని దెద్దియును లేదు. 25 


ఇపుడు భూలోకమున మనకందరి కన్నివిధముల ఆపద సంభవించినది. దానిని 
మీరే వెంటనే యరికట్టివలెను. 26 


అని తెలుపగా నప్పరసస్త్రీలలో ప్రధానురాలును, శ్రేష్టురాలు నగు రంభ యింద్రునకు 
నమస్కరించి చేతులుజోడించి మధుర వచనములతో 27 


దేవేంద్రుని సన్నిధానమున రంభాదు లొనరించిన ప్రతిజ్ఞ 
“దేవేంద్రా! మీ యాజ్ఞానుసార మిపుడే చేయుదుము, సురలోకనాధా! మా జీవితము 
మీ కొబికుమాత్రమే యైయున్నది. 28 


శ్వేతద్వీపమున కాని, బ్రహ్మలోకమునకాని, కైలాసమునగాని, గొప్పదగు మరియే 
యితర ప్రదేశములనుగాని నీ శత్రువులుండు నే దేశమునైనను మేము ప్రవేశింతుము. 
29 


మేము కన్నెత్తిగాంచిన నాంటరివారై యెల్లవేళలయందు నవిచ్చిన్నమగు 
భగవధ్యానముచేయువారై. సత్వగుణ సంపన్నులలో 30 


శ్రేష్టులైనను మోహావిష్టులై తమ శిరస్సులతో మా పాదములకు నమస్మరింతురిని 
మధురమైన మాటలతో పలుకగా 31 


ఇంద్రుడు మిక్కిలి సంతసించి అప్పరసలలో శ్రేష్టురాలగు రంభతో “రంభామునులను 
మోహింపజేయు సౌందర్యముగల నీవు నిజమును పలికితివి. 32 


భూలోకమున “శుకు”డను పేరుగల మునీంద్రుడొకడు సువర్ణముఖరీ నదీ తీరమున 
మిక్కిలి కష్టమగు తపము నాచరించుచున్నాడు. 33 


స్త్రీ రత్నములగు మీరచ్చటికేగి యా మునీంద్రుని మోహింపజేయుడ”ని పలికి 

ఆదరముతో వారికి పంపగా దేవతాంగనలు దేవేంద్రునకు నమస్మరించి తపశ్శాలి 

యగు శుకయోగీంద్రుని చెంతకేగిరి. 34 
528 


264/5 Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
శుకతపోవనం ప్రత్యాగతానాం రమ్మాదీనాం శృజ్లారలీలాః 


మునేః సమీపతో గత్వా తాః స్త్రియో మధురం జగుః । 
మదోద్ధతాశ్చ నన్ఫతుః వేణువీణారవాన్వితమ్‌ ॥ 


కన్దర్పదర్పకలితాః కథయన్యః కథా మిథః । 
వదన్తి స్మ హసన్తి స్మ క్షేలయన్తి మదాలసాః ॥ 


స్థిత్వా పురస్తాత్‌ తస్యేజ్ఞం మదాన్గాః సురయోషితః । 
శృజ్ణారచేష్టాః చక్రుశ్చ వివిధాః చాటుపూర్వకమ్‌ ॥ 
ఇన్టప్రచోదితస్తత్ర తపనో న తతాప చ । 

వాయుః కల్లారసురభిః వవౌ మనః సుఖావహః ॥ 


సుధానిధిశ్చ వవృధే మదయన్‌ సురసునరీః । 
కాలః సర్వర్తుకుసుమో పేతస్తత్ర బభూవ హ ॥ 


ఏవంవిధే మధూద్వేగ మహితే9_స్మింస్తపోవనే I 
ఇతస్తతః శమ్బరారిః విశజ్యో విచచార హ ॥ 


అతశ్చానబ్గవివశాః చేష్టయన్యో9_మరాజబ్లనాః I 
తా న శేకుస్తస్య నేత్రే నివర్తయితుమగ్రతః ॥ 


శ్రీనివాసధ్యానేన జితకామం శుకం ప్రతి ~, 


సో౭_పి ధ్యాయన్‌ శ్రీనివాసం శజ్ఞార్యబ్దగదాధరమ్‌! 
ఖ జ 
వాసుదేవం హృషీకేశం జగతాం కారణం పరమ్‌ ॥ 


సమాశ్రితార్తిహారణం సుహృదం సర్వదేహినామ్‌ । 
నాచిన్తయచ్చాన్తికస్థాః తాః స్రియస్తపసైధితః ॥ 


529 


35 


36 


37 


38 


39 


40 


41 


42 


43 


265 


శ్రీపాద్మపురాళే, క్షేత్రఖండే, పజ్వవింశో౭_ ధ్యాయః 


ల్‌ 


శ్రీ శుకయోగీంద్రుని తపోవనమునకు వచ్చి 


రంభాదులు విలాసచేష్టల నొనరించుట 
రంభాదులా మునీంద్రుని సన్నిధానమునకేగి మధురముగా గానముచేసిరి. మిక్కిలి 
మత్తిలినవారై పిల్లనగ్రోవి, వీణావాద్యములతో నృత్యము నొనరించిరి. = 85 


మన్మథ మదోద్రేకులై యొండొరులతో సంలపించుచు, నేవియో మాటలనాడ 
దొడంగిరి నవ్వసాగిరి; క్రీడించసాగిరి. 36 


ఇట్లా ఒడలెజుంగని మదములో మగ్నమైన దేవాంగనలా మునిచంద్రుని యెదుట 
ననేక విధములగు ప్రియోక్తులతో ననేక శృంగారచేష్టల నొనరించిరి. 37 


దేవేంద్రుని యాజ్ఞచే నచట సూర్యుడు ప్రజ్వరిల్లకుందెను. వాయువు కలువల 
సుగంధముతో మెల్లగా సుఖము కలుగునట్లుగా ఏవెను, 38 


దేవతాంగనలను మత్తుల నొనరించుచు చంద్రుడభీవృద్ధిని గాంచెను. ప్రతియొక 
బుతువునను ప్రత్యేక ప్రత్యేకముగ పుష్పించు పుష్పములోొకే పర్యాయము 
వికసించుటచే కాలమత్యాహ్లోద కరముగ నుండెను. 39 
ఇట్టి వసంతర్తు విజృంభణముచే మనోహరమగు తపోవనమున మన్మథుడు 
నిరాటంకముగా సంచరించెను. 40 


మదనాతురలై సురాంగన లనేకవిధములగు శృంగార చేష్టల నొనరించుచును శ్రీ 
శుకయోగీంద్రుని కనులను తమవైపు మరల్చుకొనజాలకపోయిరి. 41 


శ్రీనివాసుని ధ్యానముచే కాముని జయించిన 
శ్రీ శుకుని రంభాదులు పరిహసించుట 
శ్రీ శుకయోగీంద్రుడును శంఖము, చక్రము, పద్మము, గదాదులను ధరించినట్టియు, 
జితేంద్రియుడును, జగత్తునకు ప్రధాన కారణమైనవాడును. 42 
తన నాశ్రయించినవారి దుఃఖములను పోగొట్టువాడును, సకల ప్రాణులకు 
స్నేహితునివలె హితమును కోరువాడును నగు శ్రీమన్నారాయణుని ధ్యానించుచు 
తపోనిష్టా గరిష్టుడై తన సమీపమున నున్న సురాంగనలను గూర్చి యాలోచించ 
కుందెను. 43 
530 


265/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


సమీక్ష్య తాస్తం దుర్ధర్షం ఊచురప్పరసస్తదా । 
లజ్ఞాక్రోధసమావిష్టా । శ్రైవమూచుః పరస్పరమ్‌ ॥ 


“కో వా హ్యోస్తేత త్ర దుర్చుద్ధిః పూష్ణి నిక్షిప్తవీక్షణః । 
ఉపస్థితము పేక్షేమం గణమప్ప్సరసాం స్వయమ్‌ ॥ 


సమీపస్థమస మ్చేక్ష్య సర్వస్య తపసః ఫలమ్‌ । 
దురాత్మనా౭_ తిమూఢేన అముత్ర కిం చిన్యతే౭_ధునా ॥ 


దృష్ట్వా ముఖాన్యప్పరసాం సహగస్రాక్షః శచీపతిః । 
సురాధీశః సహస్రాక్షాం సాఫల్యం సమ్యగశ్ళుతే ॥ 


యాగాదికాః క్రియాస్సర్వాః కుర్వన్యస్మత్యృతే నరాః । 
దదుశ్చ ధనధాన్యాని తప్యన్తి స్మ తపాంసి చ॥ 


యస్వస్మాకం ప్రియాలాపాన్‌ న శృణోతి మనోరమాన్‌! 
అచేతనో వృథాజీవీ భవత్యల్పమతి సృహి ॥ 


స్తనాశ్లేషం నరో౭ స్మాకం లభతే యః సుదుర్లభమ్‌ । 
స ధన్యః పురుషో లోకే గణ్యతే పుణ్యకోవిదైః ॥ 


విద్యానామార్దనం బాల్యే యౌవనే విషయైషితా । 
వృద్ధత్వే తపసాం వృత్తిః ఇత్యుశన్తి మనీషిణః ॥ 


సుకుమారో యువా౭_త్యన్త సుభగస్తపసి స్థితః । 


2 


(+ సున్దరీజనసున్దరః ॥ 
౧ [౧ యణ ణం 


581 


44 


45 


46 


47 


48 


49 


50 


51 


59 


266 


శ్రీపాద్మపురాళే, క్షేత్రఖండే, పజ్వవింశో౭_ ధ్యాయః 
అట్లుమిక్కిలి దుర్ణయుడై యున్న శ్రీ శుకుని గాంచి యా దేవకాంతలు సిగ్గుకోపము 
ముప్పిరిగొనగా తమలోతాము 44 


సూర్యభగవానునియందే దృష్టిని నిల్పియుంచి యిటనున్న యీ ०००८२९०6 
యెవడోకదా! తన పరిసరములకు స్వయముగా నేతెంచినట్టియు 45 


తపస్సునకంతకు ఫలమైనట్టి యీ యప్పరసమూహమును లెక్కింపక వీక్షింపక 
దుష్టబుద్ధికలిగి మిక్కిలి మూఢుడగు నీతడెద్దానిని గురించి యిపుడిచ్చట ధ్యానించు 
చుండెనోగదా? 46 


వేయి కన్నులు కలిగి దేవతల కధిపతియై శచీదేవికి భర్తయగు దేవేంద్రుడప్పరసల 
ముఖసందర్శనముననే కదా తన వేయి కనులవలన ఫలితమును చక్కగా 
బదయుచున్నాడు. 47 


భూలోకమున మనుజులందరును మా కొజకేగదా యజ్ఞయాగాదుల నొనర్చు 
చున్నారు. ధనము ధాన్యము మొదలగు దానముల నొసంగుచున్నారు. తపస్సుల 
నొనరించుచున్నారు. 48 


మనస్సున కాహ్లాదము నొనగూర్చు మన ప్రియభాషణముల వినని మూఢుడు 
చేష్టలుడిగి జడమై వ్యర్థముగ జీవించు వాడేకదా! 49 


బహుదుర్లభమైన మన హృదయాలింగనమును పొందిన మానవుని లోకంలో 
పుణ్యకోవిదులు ధన్యునిగా పరిగణిస్తారు. 50 


బాల్యమున విద్యల నార్జించుటయు యౌవనమున విషయ సుఖముల 
ననుభవించుటయు వృద్ద్ధాప్యమున తపము నొనరించుటయు కర్తవ్యములని 
పందితులు వక్కాణింతురు. 91 


సుకుమారుడును, యౌవనవంతుడును, మిక్కిలి యందగాడును. సింగారవతులకు 
సింగారమును, సుందరాంగనలను సైతము మైమరపింపజాలు సుందరుడగు52 


532 


266/6॥1 Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
దేశకాలావతిక్రమ్య యత్మర్మ కురుతే నరః । 
తత్తస్య నిష్టలమితి ప్రవదన్తి మనీషిణః ॥ 


స్వధర్మాచారనిరతా వేదశాస్త్రవిశారదాః । 

కరస్థం రత్నముత్సృజ్య మూధధీః అన్యదిచ్చతి ॥ 
దివ్యాజ్ఞనాః పూజనీయాః మనుష్యాణాం విశేషతః | 
అయమస్మాన్‌ అనాదృత్య తిష్టత్యత్యన్తదుర్శతిః ॥ 


పూజ్యపూజావిపర్యాసః శ్రేయో హన్తీత్యుశన్తి హి । 
తాస్విత్ణం జల్పమానాసు సురయోషిత్సు సువ్రతః ॥ 


53 


54 


55 


56 


రమ్ఫాదీనాం దుర్వ్యాపారాన్‌ విలోక్య శ్రీశుక బ్రహ్మర్ష్యనుతాపః 


తపః కృశతరాకారః కృష్ణద్వైపాయనాత్మజః । 
నాచిన్తయత్‌ సమస్తాస్తాః ఘుష్యస్తీరివ గర్దభీః ॥ 


ఉపస్థితం తపోవిఘ్నం చిన్తయామాస చ స్థిరః । 
కేనేమాః ప్రేషితాః హ్యస్మత్‌ తపోభజ్లచికీర్నుణా ॥| 
అవ్యాజవైరిణా కశ్చిత్‌ లోభోపహతచేతసా । 
నిదానం పాపచేష్టానాం పాపీయస్యః స్వతః స్త్రియః ॥ 
అనేకానర్థసార్థాస్తాః వ్యక్తముక్తామనీషిభిః । 


వ్రీడా విజ్ఞానమాస్తిక్యం పౌరుషం (శ్రుతిరున్నతిః ॥ 


533 


57 


58 


59 


60 


267 


శ్రీపాద్మపురాళే, క్షేత్రఖండే, పజ్వవింశో౭_ ధ్యాయః 
నీతడు తపము నాచరించుచున్నాడు. మనుష్యుడు దేశకాలముల ననుసరింపక 
పనుల నొనరించినచో నాతని పనులు వ్యర్థములని పండితులు ప్రబోధించుచున్నారు 
కదా! 53 


తన వర్ణమునకు తగిన యాచారమునందాసక్తి కలిగి. వేదశాస్తములయందు చక్కని 
ప్రావీణ్యముకలిగియు చేతనున్న రత్నమును జారవిడచి యజ్ఞానియె యితర వస్తువుల 
నాశించుచున్నాడు. 54 


మనుష్యులకు ముఖ్యముగా దేవతాంగనలు పూజింప దగిన వారు. ఈతడు మిక్కిలి 
దుష్టబుద్ధి కలిగి మనల ననాదరించుచున్నాడు. ర్‌5్‌ 


పూజింపతగినవారిని పూజింపకుండుట, పూజింపతగని వారిని పూజించుట 
యనర్ధహేతువని పెద్దలు వక్కాణింతురుని యా దేవాంగన లిట్లు భాషించుకొను 
చుండగా సదాచార సంపన్నిష్టుడును. 56 


రంభాదుల దుష్టచేష్టితములను చూచి శ్రీ శుకయోగీంద్రుడు పరితపించుట 


తపస్సుచే మిక్కిలి కృశించిన శరీరము కలిగినట్టియు, శ్రీ వ్యాసమహర్షి పుత్రుడునగు 
శ్రీ శుకయోగీంద్రుడు ఓం[డ్రపెట్టుచున్న యాడగాడిదలవలె పలువిధములుగ 
సంభాషించుచున్న యా దేవకాంతలను లక్ష్య పెట్టకుండెను. 57 


మరియు తనకు తపోభంగము దాపురించెనుగదా! యని చింతించుచు స్థిర 
చిత్తముకలిగి “నా తపస్సును విఘ్నము చేయగోరుచున్నట్టియు 58 


దురాశా మలినమానసుడు కారణములేకయే శత్రుత్వమును సాధించు 23258 
చేతనో నీ సురలోక వేశ్యకాంతలు పంపబడియున్నారు. స్త్రీలు పాపకృత్యములకు 
మూలకందములు. స్వభావముగనే పాపపరివృత జన్మచేష్టలు కలవారు. 59 


పలువిధ అనర్థకారణభూతురాండ్రని పండితులు సుస్పష్టముగా పలుకుచుందురు. 
సిగ్గు, మంచిచెడుల నెజుంగు జ్ఞానము, భగవంతుని యందలి విశ్వాసబుద్ధి. 
పౌరుషము, వేదాధ్యయనము, సద్వంశసంజాతుడననెడి యౌన్నత్యము 60 


534 


267/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
దర్శనాదేవ నశ్యన్తి స్త్రీణామేతాని సర్వశః । 
ధైర్యపారంగతః సర్వ ధర్మశాస్త్రవిశారదః ॥ 


యోషిద్దర్భనమాత్రేణ ముహ్యతి క్షుభ్యతి స్వయమ్‌ । 
స్త్రియో హి నరకద్వారం నిర్మితం పరమేష్టినా ॥ 


తస్మాత్తద్దర్శనం పాపం నరాణాన్తు తపస్వినామ్‌ । 
ప్రీపుంవిభాగో జగతాం భూత్రై ధాత్రా వినిర్మితః ॥ 


తేన ప్రవర్తతే లోకః పురుషార్థాత్మకేన తు। 
అజ్లానినో నరా ముహ్యన్య్యన్యోన్యప్రణయాదిహ ॥ 
ఇ 


పురుషాశ్చ స్త్రియో దృష్ట్వా తాంశ్చ దృష్ట్వా చ తాస్తథా । 
తితీర్ను స్తపసా9_జ్ఞాన మయం సంసారసాగరమ్‌॥ 


నివృత్తవిషయో9_తైవ స్థితో౭_స్మిన్‌ విజనే వనే । 
విధినాల_9_పాదిత శ్రైవాన్తరాయస్తపసో మమ ॥ 


స్రియస్తపోవిఘ్నకర్యః పరిహార్యాః ప్రయత్నతః । 
తిత్తీర్నుం దుస్తరం ఘోరం మహాసంసారసాగరమ్‌ ॥ 


గృహ్లాతి విషయగ్రాహో మధ్యే పురుషమిత్యుత । 
తపోలోభభయాదిత్థం చిన్తయన్‌ సహసా మునిః ॥ 


సమదర్శీ తు సర్వత జితక్రోధో జితేన్టియః I 
కన్టర్పసాయకాన్‌ 'ఘోరాన్‌ జిత్వా౭_ క్షోభ్యో హి నిర్మమః । 
శ్రీనివాసం హృషీకేశం సహసా శరణం యయౌ।॥। 


535 


61 


62 


63 


64 


65 


66 


67 


68 


69 


268 


శ్రీపాద్మపురాళే, క్షేత్రఖండే, పజ్వవింశో౭_ ధ్యాయః 
మొదలగునవి యన్నియును స్త్రీలను గాంచినంతనే నశించుచున్నవి. ధైర్యమున 
పరాకాష్టనందినవాడైనను. ధర్మశాస్తముల నామూలా[గ్రముగ నధ్యయనముచేసిన 
వాదైనను 61 


స్త్రీల నవలోకించినంతనే మోహమును చెందుచున్నాడు. తనంతట తానే కలత 
నొందుచున్నాడు. విధాతచే స్త్రీలు నరకమున కేగు మార్గముగా నిర్మింపబడి 
యున్నారు. 62 


కావున తపశ్శాలులగు మనుష్యులకు స్త్రీలను వీక్షించుటయే పాపహేతువగుచున్నది. 
బ్రహ్మచే స్రీలనియు, పురుషులనెడు విభజన జగద భివృద్ధికై నిర్మింపబడినది. 63 


ధర్మార్థకామమోక్షరూప పురుషార్థముల సాధించుటకై లోకము ప్రవర్తించుచుండ 
అజ్ఞానులగు మనుష్యులు తుచ్చ కామవాంఛచే పరస్పర (పేమవలనను, 64 


పురుషులును, స్త్రీలును పరస్పరావలోకనములచేతను మోహము నందుచున్నారు. 
కావున నజ్ఞానముచే వ్యాపింపబడిన యీ సంసారసముద్రమును తపస్సుచే దాటగోరి 


65 
విషయసుఖములను వీడి, జనులు సంచరించని యీ యరణ్యమున నివసించుచున్న 
నా తపస్సునకు బ్రహ్మచే విఘ్నమాపాదింపబడెను. 66 


తపస్సునకు విఘ్నము నొనరించు నీ స్త్రీలను ఏ ప్రయత్నముననైనను దూరముగ 
పారద్రోలవలెను. దాటశక్యముగాని ఘోర సంసారసముద్రమును దాటగోరు67 


పురుషుని మధ్యగా విషయములనెడు మొసలి గట్టిగా బంధించుచున్నది. నేను 
వీరిని శపింతమనిన నా తపము తరగిపోవునుకదా! యను భయముతో నిట్లు 
విచారించుచు 68 


ప్రాణులన్నిటియందును సమదృష్టికలిగినట్టియు, కోపమును జయించినట్టి 
శుకయోగీంద్రుడు భయంకర మన్మథ బాణములను జయించి కలతచెందని 
మనస్సుకలవాడై మమకారములేక ఇంద్రియముల నియమించు ప్రభువగు 
శ్రీనివాసుని వెంటనే శరణువేడెను. 69 


536 


268/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


కమలవిభవలోభనైరనజ్లాభినవ విభూతివిభాగభాగధేయిః । 
అధరితమునిమానసానుభావైః అవమతి మాకలయన్‌ విలోకనైశ్చ ॥ 70 


శిఖరదశనదీధితిప్రతానప్రసభ నిరస్తతమశ్చటైః ప్రహాసైః । 
నటనవికటవిభ్రమైః చికీర్షన్‌ నయనవిలాసభరైః తపో౭_న్తరాయమ్‌॥ 71 


ఇతి విబుధవిలాసినీగణస్తం మునిమభితః పరివార్య చావతస్టే 
వ్యవసితమతిరచ్యుతప్రపత్తౌ స చ న శశాప తపోవినాశభీరుః ॥ 72 


ఇతి శ్రీపాద్మవురాణే =) >+ 11 దేవల దేవదర్భన సంవాదే 
పాద్ధనరస్తీరస్టదివ్యా రామే శుకబ్రవా ठ మహానియమ పూర్వక 
९०55८८०० ०560 నామ వజ్బువింళో ౨ ధ్యా 


ययु ० (2) గ్ర 


అథ షడ్వింళశో9_ ధ్యాయః 

శ్రీనివాసముద్దిశ్య రమ్బాద్యప్పరసస్పజ్ఞభీతశుకస్తుతి 
అథ విబుధవిలాసినీషు విష్వజ్‌ మునిమభితః పరివార్య తు I 
మదనవికృతివికతృనప్రలాపాస్వ వమతినిర్మితనైజచాపలాసు ॥ క్షే 
త్రిభువనముదముద్యతాసు కర్తుం మధుసహసా9_గతిగర్వనిర్వహాసు । 
మధురసభరితా£ _ఖిలాత్మభావా స్వగణితభీతిషు శాపతః శుకస్య ॥ 
(మునిరపి శాన్తమనాః నిజాత్మగుప్వ్యై 
అభఖిలభువనరక్షకస్య విష్ణోః | 
స్తుతిమథ కర్తుమనా మనాక్‌ బభూవ ॥) 2 


అతివిమలమతిర్మహానుభావో! మునిరపి శాన్తమనాః విజాత్మగుప్వై । 
అఖిల భువన రక్షకస్య విష్ణోః స్తుతి మథ కరుమనా మనాక్‌ బభూవ ॥ ॐ 


58¶ 269 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, షడ్వింశో9_ ధ్యాయః 
పద్మముల సంపదనుకూడ లోభింపజేయునట్టియు, మన్మథుని నూతనైశ్వర్య 


సంపదలో యనునట్లున్నట్టియు, మునీశ్వరుల నిశ్చలధ్యానసంపదలను రూపుమాపు 


నట్టి విలాస చూపులతో తపస్సునందనాదరమును బుట్టించుచును. 70 


దంతాగ్రభాగకాంతిపుంజ ప్రసారములచే చీకటులను మాటుపరచు మందహాసముల 
తోను, నేత్రవిలాసలతో నిండియున్న నాట్యములోచూపు శృంగారచేష్టా విశేషముల 
చేతను, ఆతని తపస్సును చెరపగోరుచున్న 71 


సురలోక వేశ్యాంగనాసముదాయ మాశుకయోగీంద్రుని నలువైపుల చుట్టు 
ముట్టియుండెను. తపోభంగము కలుగునను భయమునుచెందుచు వారిని శపించక 
శుక యోగీంద్రుడు శ్రీమన్నారాయణుని శరణువేడుటయందే సుస్థిరమానసుడై 
యుండెను. 72 
ఇది శ్రీవద్ధవురాణమున క్షేతకాండమున శ్రీ వేంకటాచలమావోత్యమున 
దేవల దేవదర్భనుల సంభాషణమున పద్మసరోవర తీరమునందలి 
వ్యోద్యానమున శ్రీ శుకయోగీంద్రుదు మహానియమముతో 
తపము నొనరించుట యనెదు ఇరువదియిదన యధ్యాయము. 


= + (2) € శ్రేకైకకాకా 


ఇరువదియారవ అథధ్వాయము 


శ్రీశుకయోగీంద్రుడు శ్రీనివాసుని గురించి యొనరించిన స్తోత్రము 


అనంతరము మన్మథ వికారముచే గర్వముచేనిండిన వాక్యములను పలుకు 
చున్నట్టియు, దుష్ట్రబుద్ధిచే చేయబడిన స్వభావసిద్ధమగు చాపల్యము కలిగినట్టియు 


ముల్లోకముల కానందము నొనగూర్చుటలో ప్రయత్నించు చున్నట్టియు, తేనెవలె 
మధురమగు రసముతో నిండిన మనోభావములు కలిగినట్టియు, శుకమహర్షి 
శాపము వలన భయమును లక్ష్యము చేయనట్టియు నప్పరాంగనలు శ్రీ 
శుకయోగీంద్రుని నాల్గువైపులనుండి చుట్టుముట్టి నిలువగా 2 

మిక్కిలి నిర్మలచిత్తము కలవాడును, గొప్ప మాహాత్యము కలవాడునునగు శ్రీ 
శుకయోగీంద్రుడు శాంతితోగూడిన మనస్సుకలవాడై తన ఆత్మను కాపాడుటకై 
సకలలోక పరిత్రాతయగు శ్రీమన్నారాయణుని స్తోత్రము చేయ సంకల్పించెను. 

538 


269/6॥1 Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


శ్రియః (శ్రియం షద్ద్గుణపూరపూర్ణం శ్రీవత్సచిహ్నం పురుషం పురాణమ్‌। 


శ్రీకణ్ఞపూర్వామరబృన్దవన్స్వం శ్రియఃపతిం తం శరణం ప్రపద్యే ॥ 


విభుం హృదిస్థం భువనేశమీడ్యం నిరాశయం నిర్మలచిత్తచిన్యమ్‌ I 
పరాత్పరం పారమపారమేనం © > [६००९० శరణం ప్రపద్యే ॥ 


స్మేరాతసీసూనసమానకాన్తిం సురక్తపద్మప్రభపాదహస్తమ్‌ । 
ఉన్నిద్రపజ్మేరుహచారునేత్రం పవిత్రపాణిం శరణం ప్రపద్యే ॥ 


సహగ(స్రభానుప్రతిమోపలౌఘ స్ఫురత్మిరీటప్రవరోత్తమాబ్గమ్‌ | 
ప్రవాలముక్తా నవరత్నతార హారం హరిం తం శరణం ప్రపద్యే ॥ 


తత్ర తత్మృతదశావతారస్తోత్రమ్‌ 
పురా రజోదుష్టధియో విధాతుః అపాకృతాన్‌ యో మధుకైటభాభ్యామ్‌ । 
వేదానుపాదాయ దదౌ చ తస్మై తం మత్స్యరూపం శరణం ప్రపద్యే ॥ 


పయోధిమధ్యే పృథుమన్లరాద్రిం ధర్తుం చయః కూర్మవపుర్చభూవ I 
సుధాం సురాణామవనార్థమిచ్చన్‌ తమాదిదేవం శరణం ప్రపద్యే ॥ 


వసున్ధరాం దుర్భరదైత్యపీడితాం రసాతలాన్తర్వివరాభివిష్టామ్‌ I 
ఉద్దారణారణ్న వరాహ ఆసీత్‌ చతుర్భుజం తం శరణం ప్రపద్యే 11 
భా $ 


539 


10 


270 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, షడ్వింశోత_ ధ్యాయః 
అందరిచే సేవింపబడు లక్ష్మికిని సేవించదగినవాడును, జ్ఞానశక్యాది ఆరు ప్రధాన 
గుణములతో నిండియున్న వాడును, శ్రీ వత్సమనుపుట్టుమచ్చ గుర్తుగాగలవాడును, 
ఆదిపురుషుడును, శంకరుడు మొదలగు దేవతా గణములచే నమస్కరింప 
బడువాడును. లక్ష్మీదేవి భర్తయగు శ్రీమన్నారాయణుని శరణు వేడుచున్నాను. 4 


అంతటను వ్యాపించియుండువాడును, సర్వప్రాణుల హృదయకుహరముల 
నున్నవాడును, తన కితరాశయములు లేనివాడును, శాంతమగు మనస్సుతో 
ధ్యానింపతగిన వాడును, పరాత్సరుడును, సంసారమున కావలిగట్టు అయినవాడును, 
అంతులేనివాడును అగు నీ వామనమూర్తిని శరణుజొచ్చుచున్నాను. ర్‌ 


వికసించిన దిరిశెనపూవుతో సమానమగు కాంతికలిగి నట్టియు, మిక్కిలి యెర్రనగు 
తామర పుష్పమును బోలిన పాదములు, చేతులు కలిగినట్టియు, చక్కగా వికసించిన 
తామరపుష్పమును బోలిన సుందరములగు కనులు కలిగినట్టియు, చేతిలో 
పవిత్రమును (చక్రమును) ధరించిన శ్రీమన్నారాయణుని శరణు వేడుచున్నాను. 


వేయి సూర్యసమాన కాంతిగల మణిసముదాయముచే ప్రకాశించుచున్న మేలి 
కిరీటమును శిరస్సున ధరించిన వాడును, పగడములు ముత్యములు నవరత్నములు 
గూర్చిన నక్షత్ర హారములు కలిగినట్టి శ్రీమన్నారాయణుని శరణువేడుచున్నానని 
స్తుతించెను. 7 


శ్రీ శుకమహర్షి యొనరించిన దశావతార స్తోత్రము 
మున్ను రజోగుణకృత్యమగు నహంకారముచే మంద బుద్ధియగు చతుర్ముఖుని 
వేదములను మధుకైటభులు హరింపగా వారినుండి వేదములను గొనితెచ్చి బ్రహ్మ 
కొసంగుటకై మత్స్యరూపమును ధరించిన శ్రీమన్నారాయణుని శరణువేడుచున్నాను. 
8 
పాలసముద్రమధ్యము నందలి మంధరపర్వతమును తేలికగా ధరించుటకును 
దేవతకమృతము నొసంగి కాపాదుటకును కూర్మావతారమును ధరించిన 
పురాణపురుషుడగు శ్రీమన్నారాయణుని శరణువేడుచున్నాను. 9 
రాక్షసులచే భరింపనలవికాని విధముగా పీడింపబడు చున్నట్టియు, పాతాళలోక 
గుహయందుంచబడినట్టి భూదేవిని లేవనెత్తగోరి వరాహరూపమును ధరించిన 
నాల్గు భుజములుకల శ్రీమన్నారాయణుని శరణువేడుచున్నాను. 10 
540 


270/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
నఖైరురస్తీక్లముఖైర్ష ణ్యం అరాతిమామర్దితసర్వసత్వమ్‌ I 


డా 


విదారయామాస హి యో నృసింహో హిరణ్యగర్భం శరణం ప్రపద్యే ॥ 


యో యజ్ఞవాటమభిగమ్య పూర్వం బలేర్యయాచే త్రిపదీం భువశ్చ । 
పశ్చాద్దదౌ తత్పదమేవ తస్మై శ్రీవామనం తం శరణం ప్రపద్యే ॥ 


త్రిస్సప్తకృత్వః క్షితిపాలలోకం పరశ్వథేనాపి నిహత్య పిత్రే । 
దదౌ నివాపం తదస్ఫగ్గలౌమైః తం భార్గవం రామమహం ప్రపద్యే ॥ 


దశాననం దాశరధిస్స భూయః ఛిత్వా శిరాంస్యేకశరేణ వీరః । 
లజ్మాం దదౌ యశ్చ విభీషణాయ తం రామభద్రం శరణం ప్రపద్యే ॥ 


హలాయుధో యో యదువంశదీపః ప్రలమృపూర్వామరవైరిహనా । 
అభూద్వదాన్యో బలభద్రరామో విరాట్సరం తం శరణం ప్రపద్యే ॥ 


వృష్ణ్య్రన్వవాయ ప్రభవం ధరిత్రీ భారాపహారప్రథితప్రభావమ్‌ । 
కృష్ణం పరం పాణ్ణవభాగధేయం యోగీన్టవన్హ్యం శరణం ప్రపద్యే ॥ 


కలిం స్వతః కల్మషదుప్ప్రధర్నం! కలానువిద్ధం వికరాలవేషమ్‌ । 
సంహర్తుకామో భవితా చ కల్కీ యస్తం ముకున్షం శరణం ప్రపద్యే ॥ 


అహం మహత్వేన్దియపజ్బుభూత తన్మాత్రమాత్రా ప్రకృతేః పురాణీ । 
యతః ప్రసూతా పురుషః తదాత్మా తమాత్మనాథం శరణం ప్రపద్యే ॥ 


541 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


271 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, షడ్వింశోత_ ధ్యాయః 


సకల (ప్రాణులను హింసించుచున్నట్టియు, తనకు శత్రువగు హిరణ్యకశిపుని 
వాడిగోళ్ళచే చీల్చివేసిన నృసింహరూపియు. చతుర్ముఖున కంతర్యామియై 
సృష్టినినెరపు శ్రీమన్నారాయణుని శరణువేడుచున్నాను. Li 


మున్ను బలిచక్రవర్తియొక్క యాగశాలను (ప్రవేశించి మూడడుగుల భూమిని 
యాచించి మరల బలిచక్రవర్తి శిరముపై మూడవ యడుగునుంచిన 
వామనరూపియగు శ్రీమన్నారాయణుని శరణువేడుచున్నాను. 12 


(ఒక రాజు తన తండ్రిని చంపెనను కోపముతో ) గండ్ర గొడ్డలిచే రాజ వంశముల 
నిరువదియొక్క మార్లు వధించిన తన తండ్రికి వారి రక్తముచే జలతర్పణములుగా 
నొసంగిన పరశురామావతారుడగు శ్రీమన్నారాయణుని శరణువేడుచున్నాను. 18 


దశరధుని పుత్రుడుగా నవతరించి యొకే బాణముచే రావణుని శిరములను ద్రుంచిన 
పరాక్రమశాలియై విభీషణునకు రాజ్యము నొసంగిన శ్రీరామావతారుడగు 
శ్రీమన్నారాయణుని శరణువేడుచున్నాను. 14 


చేతిలో నాగలినే యాయుధముగా ధరించినట్టియు, యాదవకులమున 
నావిర్భవించినట్టియు, (ప్రలంబుడు మొదలగు రాక్షసులను సంహరించినట్టియు, 
ఉదార పురుషుడును, శ్రేష్టమైన విరాడ్రూపుడునునగు బలరామావ తారుడగు 
శ్రీమన్నారాయణుని శరణువేడు చున్నాను. 15 


యదువంశోద్భవుడును. భూభారమును తీర్చుటలో ప్రఖ్యాతిని గాంచిన ప్రభావము 
కలవాడును, పాండవు లొనరించిన పుణ్యఫలరూపుడును, మునీశ్వరులచే 
2320०306 0० > ९ ८०१९६०७०, శ్రీకృష్ణావతారుడునగు శ్రీమన్నారాయణుని 
శరణువేడుచున్నాను. 16 


స్వభావముచేతనే పాపముల నిర్మూల మొనరించువాడును, షోడశకలళా 
పరిపూర్ణుడును, భయంకర రూపుడును, జనులను సంహరింపగోరి కలికావతారుడు 
కాబోవునట్టి శ్రీమన్నారాయణుని శరణువేడుచున్నాను. 17 


ప్రకృతియు దానియొక్క వికారములగు మహత్తత్వము, అహంకారము, పదునొకండు 

యింద్రియములు, పంచతన్మాత్రలు, పంచభూతములు యివియన్నియు యొవ్వని 

నుండి పుట్టి ప్రవర్తించుచున్నవో పురుషుడెవ్వనికి పరతంటత్రుడై ప్రవర్తించుచున్నాడో 

అట్టి సకలాత్మ స్వరూపుడును, అనన్యాధిపతియునగు నారాయణుని దిక్కని 

నమ్ముచున్నాను. 18 
542 


271/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
పురా య ఏతత్సకలం బభూవ యేనాపి తద్యత్ర చ లీనమేతత్‌ । 


ఆస్తాం యతో9_నుగ్రహనిగ్రహౌ చ తం శ్రీనివాసం శరణం ప్రపద్యే ॥ 19 


నిరామయం నిశ్చలనీరరాశి నికాశ సద్రూపమయం మహస్తత్‌ । 
నియన్తృనిర్మాతృ నిహన్తృ నిత్యం నిద్రాణమేకం శరణం ప్రపద్యే ॥ 


జగన్తి యః న్థావరజబ్గమాని సంహృత్య సర్వాణ్యుదరేశయాని । 
ఏకార్లవాన్తర్వటపత్రతల్సే స్వపిత్యనన్తం శరణం ప్రపద్యే॥ 
& ఇవి ౨ 


నిరస్తదుఃభౌఘమతీన్టియం తం 
నిష్కారణం నిష్కలమప్రమేయమ్‌ । 
అణోరణీయాంసమనన్త్నమన్తః 
ఆత్మానుభావం శరణం ప్రపద్యే ॥ 


సప్తామ్బుజీరజ్ఞుకరాజహంసం సప్తార్ణవీసంసృతికర్ణధారమ్‌ I 
సప్తాశ్వబిమృస్థహిరణ్మయం తం సప్తార్చిరజ్ఞం శరణం ప్రపద్యే ॥ 


నిరాగసం నిర్మలపూర్ణబిమ్బ నిశిథినీనాథనిభాననాభమ్‌ । 
నిర్ణీతనీతిం నిగమాన్తనిత్య నిశ్రేయసం తం శరణం ప్రపద్యే ॥ 


ద్వితీయహీనం రచితాజడాత్మ నిజాన్తరారోపితవిశ్వవిశ్వమ్‌ I 
నిస్సీమకల్యాణగుణాత్మభూతమ్‌ నిధిం నిధీనాం శరణం ప్రపద్యే ॥ 


543 


20 


21 


22 


23 


24 


25 


272 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, షడ్వింశోత_ ధ్యాయః 
పూర్వము సృష్టియంతయు నెవనిచే సృజింపబడెనో. యెవనియందు లీనమాయెనో 
కనికరము, కోప మెవని యధీనముననుండినవో యట్టి శ్రీనివాసుని శరణువేడు 
చున్నాను. 19 


ఎట్టి యుపద్రవములు లేనివాడును, చలించని నీలి సముద్రమును బోలిన చక్కని 
రంగుకలిగినవాడును, తేజోవిరాజితుడును, సర్వమును నియమించువాడును, 
సృష్టించువాడును, సంహరించువాడును, నెల్లపుడును యోగని[ద్రలోనుండు 
శ్రీమన్నారాయణునే శరణువేడుచున్నాను. 20 


చరాచరాత్మకమగు ప్రాణిసమూహమును సంహరించి దానినంతను తన గర్భమున 
నిడుకొని పండుకొని యుండువాడును, ఒకే జలమయమగు సముద్రమున 
మ్మర్రియాకుపై నిద్రించుచుండు పురాణపురుషుడగు శ్రీమన్నారాయణుని 
శరణువేడుచున్నాను. 21 


దుఃఖసముదాయముమ పోగొట్టువాడును, ఇంద్రియములకు గోచరింపనివాడును, 
తనకు మరియొక కారణములేని వాడును, ఇంద్రియముల అవసరము లేకయే 
వాని కార్యములను చేయువాడును, ప్రమాణములచె నూహింప తగనివాడును, 
అణువుకంటె నణువును, ఆదిమధ్యాంత రహితుడును, స్వాధీనమైన మహిమ 
కలవాడునునగు శ్రీమన్నారాయణుని శరణువేడు చున్నాను. 22 


సప్తద్వీపాత్మక భూమండలమునంతను రంజింపజేయు రాజహంసయైనట్టియు, 
సప్తసముద్రావృతమైన సంసార సాగరమును దాటించు చుక్కానిదారైనట్టియు. 
సూర్య మండలాంతర్వర్తియగు స్ప ్రహణీయ దివ్యమంగళ విగ్రహ విశిష్టుడైనట్టియు, 
అగ్ని కంతర్యామిగానున్నట్టి శ్రీమన్నారాయణుని దిక్కని నమ్ముచున్నాను. 28 


దోషములులేనివాడును, నిర్మలమగు పూర్ణచంద్రుని బోలిన ముఖకాంతికలవాడును, 
ధర్మనిర్ణయము నొనరించువాడును, వేదాంతబోధితమై నిత్యమగు మోక్షము 
నొసంగువాడునగు శ్రీమన్నారాయణుని శరణువేడుచున్నాను. 24 


సాటిలేనివాడును, జీవులకంతరాత్మగానున్న తనలో నిముడ్చుకొని ప్రపంచము 

నంతను సృష్టించినవాడును. హద్దులేని కల్యాణగుణములు స్వరూపముగా 

కలవాడును, నిధులకు నిధియునగు శ్రీమన్నారాయణుని శరణువేడుచున్నాను. 25 
544 


272/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 

శ్రీనివాసముద్దిశ్య శుకబ్రహ్మర్నిప్రార్ధనా 
త్వకృర్శ్మమాంసాస్థ్యృసృగశ్రుమూత్ర 
శ్లేష్మాన్తవిట్ళుక్రసముచ్చయేషు । 
దేహేష్వసారేషు న మే స్ప లహైషు 
ధ్రువం ధ్రువం త్వం భగవన్‌ ప్రసీద ॥ 
కారుణ్యపాథోనిధి వల్లదూర్మి మాలాలసచ్చైవలకజ్జలాక్తైః I 
రాజీవరాజీరమణైరపాబ్జె రనాథమానన్హయ నాకనాథ! ॥ 


భక్తిః క్వ మే త్వచ్చరణారవిన్స మధూదమాద్యన్మహిమా౭£_ ప్యనన్యా । 
బుద్ధిః క్వ దుష్టేనియవాజిరూఢా నైకత్ర తేజస్తిమిరస్థితిర్హి ॥ 
न €> రా శ ® వా 


న విద్యతే త్వత్సదపద్మపీఠ నిషేవిణాం క్వాప్యశుభం నరాణామ్‌ । 
ఉపస్థితం మే భయముత్సలాక్షీ విలోకనైర్లోపయ లోకనాథ! ॥ 


సమాధిభజ్లో౭ యమిహ ప్రవృతో దురాత్మనా కేన దురన్తచిన్తః । 
త్వమేవ మాం రక్ష భయాదముష్మాత్‌ త్వదన్యతో నాస్తి గతి ర్ముకున్ల! ॥ 


అనాథనాథ ధిషణా మమ త్వయ్యేవ వర్తతే । 
సర్వథా సర్వకాలేషు తదా£.9 స్తాం త్వత్రసాదతః ॥ 


ప్రసన్నే త్వయి గోవినే లభ్యం సర్వత్ర కిం ప్రభో । 
స్వర్గాపవర్గా భగవన్‌ త్వద్భక్తానామదుర్లభౌ ॥ 


భవతా వీక్ష్యతే యస్తు తస్య త్వద్భక్తిరూర్ణితా I 
ఉపేక్ష్యతే తు యస్తస్య భోగేచ్చా చాభిజాయతే ॥ 


545 


26 


2/7 


28 


29 


30 


31 


32 


33 


273 


శ్రీ 


ల్‌ 


పాద్మపురాణే, క్షేత్రఖండే, షడ్వింశో౨_ ధ్యాయః 
శ్రీనివాసునిగూర్చి శుకమహర్షి యొనరించిన ప్రార్థన 


శరీరము, చర్మము, మాంసము, ఎముకలు, రక్తము, కొవ్వు, మూత్రము, శ్లేష్మము, 
మలము, శుక్రము మొదలగువాటిచే కూడిన సారములేని దేహములయందు నాకు 
కోరికలేదు. హేదేవా! ఇది నిశ్చయము నిశ్చయము. నీవు నన్ననుగ్రహించుము. 26 


స్వర్లోకాధిపా! దయాసముద్రమున తరంగించుచున్న కెరటములచేనొప్పు నాచుయను 
కాటుకచే పూయబడిన తామరపుష్పములవలె మనోహరములగు క్రీగంటి 
ప్రసారములచే దీనుడనగు నన్నానందింప జేయుము. 27 


స్వామీ! నీ పాదారవిందములనుండి స్రవించునట్టి మకరంద రసాస్వాదనముచే 
మైమరపింపజేయు వైభవముగల నిశ్చలభక్తి, అవిధేయములై దుర్విషయముల 
వైపులాగునట్టి దుష్టేంద్రియములనబడు గుజ్బములచే నీడ్వబడుచున్న బుద్ధిగల 
నా కెట్లు ఘటించును, చీకటి యున్నచోట వెలుగుండునా? 28 


సకల లోకములకు ప్రభువైనవాడా! నీ పాదపద్మములను సేవించు మనుజుల 
కశుభములే యుండవుకదా? నాకు స్త్రీజన కటాక్షవీక్షణములచే భయము 
సంభవించినది. దానిని పోగొట్టుము. 29 


ముకుందా! ఎవడో దుష్టబుద్ధికలవాడై నాతపోభంగము నొనరించుటకు పూనుకొని 
యున్నాడు. మిక్కిలి విచారముగా నున్నది. ఈ భయమునుండి నన్ను కాపాడ 
వలెను, నీకంటే వేరోండు దిక్కులేదు. 80 


దీనబంధో! నా బుద్ధి యెల్లపుడు నీయందే యుండును, అన్నివిధముల, అన్ని 
కాలములయందా బుద్ది యట్లే నీ యనుగ్రహమున నిలుచునుగాక! 31 


ప్రభూ! గోవిందా! నీ వనుగ్రహించిన పొందరానిదేదియు నుండదుకదా! స్వర్గము 
మోక్షము నీ భక్తులకు సుకరముగా పొందదగినవి. 32 


నీకటాక్షపాత్రుడగు వానికి నీయందు గొప్పభక్తి కలుగుచున్నది. నీ వెవ్వని విషయ 
మున నుపేక్షింతువో వానికి విషయసుఖములయందాసక్తి కలుగుచున్నది. 33 
546 


273/5 Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
అతః శృజ్లారయోగ్యస్త్రీ భయవిహ్వలమత్ర మామ్‌ । 
రక్ష త్వమేవ శరణం అనన్యశరణో గతః ॥ 34 


నమః సకలకల్యాణ కారిణే కరుణాత్మనే I 
శ్రీవత్సవక్షసే తస్మై లక్ష్మీనారాయణాత్మనే ॥ 35 


రమాదీనాం స్వలావణ్యనిన్గాపూర్వకం యథాగతం గమనమ్‌ 
పారాశరే బ్రహ్మమునౌ పురాణం పుమాంసమిత్ధం శరణం ప్రపన్నే । 
దేవస్తియః కామశరేణ విద్ధా యథాగతమ్‌ క్షీణధియః ప్రతీయుః ॥ == 36 


అథ సురవనితాఖిరీక్షణాద్యైః 

నిజవికృతైరగృహీతచిత్తవృత్తిః । 

విధురివ తమసా గృహీతముక్తో 

మునిరపి నిశ్చలధీః తపః ప్రపన్నః ॥ 37 
ఫలాన్యలభమానాసు తపోభజ్లే మహామునేః । 

రూపవేషాభ్యసూయాసు నిర్లతాస్వప్పరస్ప్వితః ॥ 38 


భగవత్మృపయా శుకకృతదృఢతర భక్తిపూర్వకభగవదుపాసనమ్‌ 
తతః స్మరన్‌ భగవతో హృషీకేశస్య శార్జిణః । 
ఇన్టియగ్రామమఖీలం సంయమ్యా సై సమర్పయన్‌ ॥ 39 


పరాం కాష్ట్రాం సమాకాజ్ఞన్‌ కాష్ట్రాశ్శసమకాయకః । 
అతితాపసచారిత్రం కుర్వన్మబ్లుష్టభూమిగః ॥ 40 


భక్తార్తిభజ్ఞనపరం భక్తవత్సలమవ్యయమ్‌ । 
హృత్పుణ్జరీకనిలయం చిన్తయన్‌ పుష్మరేక్షణమ్‌ ॥ 41 


547 


274 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, షడ్వింశోత_ ధ్యాయః 


కావున కేవల శృంగారరసమునకే తగిన ప్రీలవలన భయముచే క్రుంగుచున్న 
నన్ను రక్షింపుము, నీవే శరణు, ఇతర దిక్కులేనివాడను, 34 


అలీ! 


పుట్టుమచ్చ గుర్తుగా గలవాడును అగు లక్ష్మీనారాయణులకు నమస్మారము. 35 


సమస్త శుభముల నొనగూర్చువాడును, దయాస్వభావుడును, శ్రీవత్సమను 


రంభాదులు తమ సౌందర్యమును నిందించుకొనుచు 
వచ్చిన దారినే వెడలిపోవుట 
పరాశరుని మనుమడగు శ్రీ శుకయోగీంద్రుడు ఆదిపురుషు నిట్లు శరణు పొందగా 
సురకాంతలు మన్మథబాణ పీడితులై మతిలేనివారై వచ్చినదారినే వెడలిపోయిరి. 36 


దేవకాంతల క్రీగంటి ప్రసారములచేతను, శృంగారచేష్టల చేతను తన 
మనోవ్యాపారములను చలింపనీక చీకటిచే కప్పబడి విడువబడిన చంద్రునివలె 
శ్రీ శుకయోగీంద్రుడు నిశ్చల మనస్సుకలిగి తపమొనరించు కొనసాగెను. 37 


మహాయోగీంద్రుడగు శ్రీశుకుని తపోవిఘ్నమున ఫలితము నొందనివారై తమ 
సౌందర్యమును, వేషమును నిందించుకొనుచు దేవకాంతలచ్చటినుండి వెడలినంతనే 
భగవంతుని దయచే శుకముని యొనరించిన గొప్పదగు 
భక్తితో గూడిన భగవదుపాసనము 


ఇంద్రియములకు నియంతయగు శ్రీమన్నారాయణుని ధ్యానించుచు తన 
యింద్రియములనన్నిటిని నియమించి శ్రీమన్నారాయణునియందే సమర్పించుచు 


భగవదుపాసనలో చివరి యనుభవమును కోరుచు, కర్రతోను, రాయితోను 
సమానమగు శరీరముకలవాడై మిక్కిలి కఠినమగు తపశ్శాలులను మించి 
కాలిబొటన వేలిపై భూమిమీద నిలచి 40 


భక్తుల బాధలను పోగొట్టుటలో నాసక్తిగలవాడును. భక్తులయందు వాత్సల్యము 
కలిగినవాడును. నాశరహితుడును, సజ్జనుల మనస్సనెడు పద్మము నివాసముగా 
కలవాడునునగు తామరపద్మ పత్రములను బోలిన నేత్రములుకల శ్రీమన్నారాయణుని 
ధ్యానించుచు 41 


548 


274/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
విజ్ఞానవైరాగ్యనిధిః కార్య ద్వైపాయనిర్మునిః । 
అతిఘోరతరం క్రూరం చకార సుమహత్తపః । 
తపసా తస్య సర్వాత్మా సన్తుష్టః పద్మలోచనః ॥ 


శుకమునిం (ప్రతి తపస్తుష్ట శ్రీనివాసాగమనమ్‌ 


సంహర్తా రక్షితా స్రష్టా భువనాని చతుర్దశ । 
అనుగ్రహీతా౭_న్తర్యామీ నిగ్రహీతా నిరన్తరః 


శజ్ఞచక్రగదామ్ఫోజ రాజత్మరచతుష్టయః । 
ముక్తాతపత్రితానన్త సహస్రఫణమణ్దల: ॥ 


నవైరభినవాకల్పైః తపనీయమయాంశుకైః । 
సుమనోభిః దివ్యగన్ధెః దివ్యాలేపనచన్దనైః ॥ 


అలజృతాజ్ఞమహిమా స్మృయమానముభఖామ్బుజః I 
మకరన్దస్రవత్పద్మ ప్రభావగుణవీక్షణః ॥ 


ఆపాదచూడమాధుర్య మహిమా మహతో మహాన్‌ । 
సేవావిశారదై స్సార్ధం గతైస్తు కుముదాదిభిః ॥ 


విచిత్రహేతిహస్తేన విష్వక్సేనేన సేవితః । 
పజ్బాయుథైః మూర్తిమద్భిః పరీక్షితసమీక్షణః ॥ 


మహర్షిభిః మరీచ్యత్రి భృగుపూర్వైః మహాత్మభిః । 
ఇన్దాదిభిః లోకపాలైః సేవానుగుణభూతిభిః ॥ 


త్రయస్రింశత్మోటిభిశ్చ దేవబృన్దెరభిష్టుతః । 
పజ్బాత్మనః సుపర్ణస్య పజ్బోపనిషదాత్మనః ॥ 
549 


42 


43 


44 


45 


46 


47 


48 


49 


50 


275 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, షడ్వింశో9_ ధ్యాయః 

భగవదనుభవజనిత జ్ఞానముచే వైరాగ్యము మిక్కుటముగా కలిగినవాడై, (పరాశర 
పుత్రుడైన) వ్యాసుని కుమారుడగు శ్రీ శుకయోగీంద్రుడు మిక్కిలి భయంకరమును, 
తీక్షమునగు తపమునాచరించెను. చేతనాచేతనముల యం దంతర్యామిగనుండు 
పుండరీకాక్షుడాతని తపముచే సంతసించి 42 

శుకయోగీంద్రుని వద్దకు తపస్సుచే సంతసించిన శ్రీనివాసు డరుదెంచుట 
పదునాలుగు భువనములను సంహరించువాడు. రక్షించువాడు, సృజించువాడును, 
సజ్జనులను దయచూచు వాడును, ప్రాణులందరియందు (ప్రవేశించి 
యుండువాడును. దుష్టుల శిక్షించువాడును. నిత్యమైన వాడును 43 


శంఖము, చక్రము, గద, పద్మములచే (ప్రకాశించు నాల్గు చేతుల కలవాడును, 
ముత్యముల గొడుగువలెనున్న యాదిశేషుని వేయి పడగలక్రిందనున్నవాడును, 


అప్పటికప్పుడు వికసించినవియు క్రొత్తవియు, బంగరు మయమైన కాంతులు 
కలిగిన కింజలములు కలిగినవియు, మంచి పరిమళముగల పుష్పములతోను, 
దివ్యమగు అంగరాగములగు మంచిగంధముతోను 45 


అలంకరింపబడిన శరీరసౌందర్యము కలిగినట్టియు, చిరునవ్వు చిందులించుచున్న 
పద్మమువంటి ముఖము కలిగినవాడును, తేనెలొలుకుచున్న పద్మమునుబోలిన 
నేత్రములు కలవాడును 46 


పాదముల నుండి శిరమువరకు మధురమగు మహిమచే గొప్పవాడై పూజనీయుడై 
యున్న వాడును, తనకు కైంకర్యము నొనరించుటలో నేర్చరులగు కుముదుడు 
మొదలగు గణనాయకులతో కూడినవాడును 47 

మిక్కిలి చిత్రముగానుండు ఆయుధమును చేతధరించిన విష్వక్సేనునిచే సేవింప 
బడుచు, శరీరధారులగు శంఖచక్రాది పంచాయుధములచే శ్రద్ధాభక్తులతో 


సేవింపబడుచు 48 

మరీచి అత్రి భృగువు మొదలగు మహాత్ములగు లోకపాలురతోను, తనను 

సేవించుటకు తగిన యిశ్వర్యముకల 49 

ముప్పది కోట్ల దేవతా సమూహములచే స్తుతింపబడుచు. పంచాత్ముడును 

పంచోపనిషత్స్వరూపుడును 50 
550 


275/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
పజ్బవక్ర ప్రతికృతేః పజ్బాథర్వాబ్గిసమ్పద: । 
బుగ్యజుస్సామవపుషో నాగాభరణభూషిణః ॥ 


అప్రమేయ ప్రభావస్య స్మస్థపీఠమధిష్టితః I 
అహం ప్రథమపూర్వాఖిః ద్వాత్రింశత్కోటి శక్తిభిః ॥ 


వైష్ణవీభిస్సేవ్యమానో దేవః పద్మసరస్తటే । 
శ్రీభూమినీలాసహితః ప్రాదురాసీత్సరఃపుమాన్‌ ॥ 
భగవన్తం విలోక్య శుకమునికృతనటనాదికమ్‌ 


తత స్తపః కర్భితాజ్లో ముక్తః పరమపావనః । 
పురుహూతజితస్మన్థం పురుపీఠమధిష్టితమ్‌ । 
పురుహూతానుజం పూతం పురుషం తం పురాతనమ్‌ ॥ 


కటాక్షవీక్షావిధ్వస్త శితక్షేశభరం పరమ్‌ । 
ప్రసన్నవదనం దృష్ట్వా విష్టరశ్రవసం విభుమ్‌ ॥ 


వైయాసిర్మునిశార్దూలః తపోవిగతకల్మషః । 
ససమృమం సముత్థాయ నివిష్టః కుశవిష్టరాత్‌ ॥ 


రోమాఖ్బుకజ్బుకతనుః హర్షోత్సుల్లవిలోచనః । 
స హసన్‌ ఉతరాసజం ఛినన్‌ కృష్ణమృగత్వచమ్‌ ॥ 
~> ౧ యణ 


551 


51 


59 


53 


54 


55 


56 


57 


276 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, షడ్వింశోత_ ధ్యాయః 
ఈశానము, తత్పురుషము, వామదేవము, సద్యోజాతము, అఘోరము అను నైదు 
ముఖములుగల శివునకు మాటు రూపగువాడును, పంచాధర్వాంగ సంపదకలిగి 
నట్టియు, బుగ్వేద యజుర్వేద సామవేద శరీరుడును, పాముల నాభరణముగా 
ధరించినవాడును, 51 


ఏ ప్రమాణములచేతను నూహింపశక్యముగాని ప్రభావముకలవాడును నగు 
గరుత్మంతుని బాహువులు మూలమున కూర్చునియుండువాడును, నేను ముందర, 
నేను ముందరయని విచ్చేయు ముప్పదిరెండు కోట్ల విష్ణుసంబంధ శక్తులచే52 


సేవింపబడుచు పరాత్పరుడగు శ్రీమన్నారాయణుడు పద్మసరోవరతీరమున శ్రీ 
భూనీలాది దేవేరులతో ప్రత్యక్షమాయెను. 53 


శ్రీమన్నారాయణునిగాంచి శుకముని 


యొనరించిన నటనము మొదలగునవి 
९ 25259 కృశించిన శరీరము కలవాడును, ముక్తతుల్యుడును, మిక్కిలి 
పవిత్రుడును,వ్యాసమహర్షి పుత్రుడును, పరమ మౌనీంద్రుడును, తపస్సుచే నశించిన 
పాపములు కలవాడునగు శుకయోగీంద్రుడు గొప్పదగు ఆసనమున నాసీనుడును 
దేవేంద్రుని తమ్ముడగు ఉపేంద్రుడును (వామనమూర్తియు) పరమ పవిత్రుడును, 
ఆది పురుషుడును 54 


తన క్రీగంటి ప్రసారములచే తనను శరణుజొచ్చినవారి కష్టములను నశింపజేయు 
వాడును, పరాత్పరుడును, అనుగ్రహపూర్ణమైన ముఖముకలవాడును, దర్భముడి 
ఆకారముగల వెంట్రుకల సుడి చెవియందుండుటచే విష్టరశ్రవుడనబడు 
సర్వవ్యాపియగు శ్రీమన్నారాయణుని తపస్సుచే పాపరహితుడగు వ్యాసుని పుత్రుడగు 
శ్రీ శుకుడను నా మునివర్యుడు గాంచి తొందరపాటుతో దర్భాసనము నుండి 
లేచి నిలచి 55, 56 


గగుర్పాటుచే గప్పబడిన శరీరముకలవాడై సంతోషముచే మిక్కిలి వికసించిన 
నేత్రములుకలవాడై నవ్వుచు పైబట్టగా ధరించిన లేడిచర్మము నెగురవేయుచు5? 


552 


276/5 Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
విక్షిపన్‌ అక్షమాలాజ్బు తూర్ణం భిన్షన్‌ ८०००९९९० I 
ఆనన్గాశ్రుపరీతాక్షో గద్గదద్గలకన్థరః ॥ 


తతశ్చ నర్తనం కర్తుం వికర్తనవిభాస్వరః । 
నివృత్తిధర్మనిష్టాతో మునిః ప్రవవృతే ముదా ॥ 


మతజ్జజ క్రమ భ్రమో బ్రమన్మతబ్ఞజ భ్రమః 
సుధాభిలాషదేవభూః అమన్షమన్దవిక్రమః । 
నివాతదీపనిశ్ళలః చలత్మరరవస్ఫుటత్‌ 
దిగన్తరాళమణ్జలో ననర్త నన్టయన్‌ విభుమ్‌ ॥ 


పరిభ్రమన్‌ అదక్షిణం ప్రదక్షిణం పరిభ్రమన్‌ 
విభావయన్‌ విలోకయన్‌ అభావయన్‌ అలోకయన్‌ । 
శనైఃశనైరసబ్బురన్‌ సుసబ్బురన్‌ శనైః శనైః 
ముదావిలావలోకనో మదావిలావలోకనః ॥ 


తతస్తు తోటకం వృత్తం కరతాడనపూర్వకమ్‌ । 
రచయన్‌ దణ్ఞమాదాయ కరాభ్యామవలమ్బ్సయన్‌ ॥ 


ఆస్ఫోటయన్‌ క్ష్వేలయంశ్చ స్వపదస్పర్శిమస్తకః I 
ననర్త పరమానన్లో వాచయన్‌ నామ శార్చిణః ॥ 
(2 


చరణం ४५९००७० కలయన్‌ కలయన్‌ 
కమలారసికం సరసం రమయన్‌ । 

నటనం ఘటయన్‌ సుపదం సువదన్‌ 
హరినామ మునిః శుభదాయి శుకః ॥ 


అరుణారుణపజ్మజసోదరద్భక్‌ కరుణాపరిణామికటాక్షచణమ్‌ । 
రథనేమిలసత్మరనీరరుహం రమయన్నతసీకుసుమాబ్గరుచిమ్‌ ॥ 


553 


58 


59 


60 


61 


62 


63 


64 


65 


277 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, షడ్వింశోత_ ధ్యాయః 
జపమాలను పైకెగురవేయుచు. కమండలమును శీఘ్రముగా పగులగొట్టుచు 


ఆనందబాప్పములతో నిండిన నేత్రములుకలవాడై ఆనందముచే తొట్రుపడుచున్న 
గొంతుకలవాడై 58 


సూర్యునితో సమానమగు కాంతికలిగి మోక్షధర్మము నందారితేరినవాడై సంతసమున 
నాట్యమొనరింపసాగెను, 59 


ఏనుగు నడకవలె నడుచువాడును, తిరుగుచున్న గజమోయను భ్రమను 
కలిగించువాడును, అమృతమును గోరు దేవతల కాలవాలమగువాడును, ఒకప్పుడతి 
వేగముగను, మరియొకప్పు డతిమందముగను సంచరించువాడును, గాలిలేనిచోట 
నున్న దీపమువలె చలించనివాడును, కదల్పుచున్న చేతులచప్పుడుచే 
తుత్తునియలగుచున్న దిక్కులును విదిక్కులును కలవాడును 60 


పిచ్చివానివలె తిరుగుచున్నవాడై భగవంతునకు ప్రదక్షిణముగా తిరుగుచు, 
భగవంతునే ధ్యానించుచు, భగవంతునే దర్శించుచు, ఇతరములను చింతించక 
చూడక, ఒకప్పుడు వేగముగా నడచుచును, వేరొకప్పుడు మెల్లమెల్లగా నందముగా 
నడుచుచును,. సంతోషముతో కలుషితమైన చూపుకలవాడును, గర్వముచే 
కలుషితమైన (ఎర్రనైన) కన్నులుకలవాడును 61 


తప్పెటలతో తోటవృత్తమును గానమొనరించుచు, దండమును రెండు చేతులతో 
పట్టుకొని 62 


భుజములను కొట్టుచు, పెడబొబ్బలిడుచు, తన శిరమును తన కాళ్ళకు 
తగులునట్లుగా వంగుచు, మిక్కిలి సంతసించుచు శ్రీమన్నారాయణుని నామములనే 
యుచ్చరించుచు 63 


అడుగుల నందముగా నుంచుచు, రమావల్లభుని సరసముగా రంజింపచేయుచు 
నటనమును కూర్చుచు, శ్రీమన్నారాయణుని చక్కని పదములుగల నామములను 
చక్కగా నుచ్చరించుచు 64 


మిక్కిలి యెర్రనగు పద్మమువంటి నేత్రములుకలిగి దయనొలికించుచున్న క్రీగంటి 
ప్రసారములలో నేర్చుకలిగినట్టియు, చక్రముచే ప్రకాశించుచున్న పద్మమువంటి 
చేయి కలిగినట్టియు, దిరిశెనపుష్పము వంటి శరీరసౌందర్యము గల 
శ్రీమన్నారాయణుని సంతస పరచుచు 65 


554 


277/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


సరసం విచరన్‌ పురతః పరితో విలస న్నసకృత్‌ మురవైరివిభోః 
కరపజ్మజతాదనతాలలసత్‌ గమనం నిగమాన్తవిలాసభువః ॥ 66 


భుజబద్ధజటః కరయుగ్మభృతా జ్ఞలికో మృగయూథపదృప్తవపుః 
మృగయన్నివ యూథపతిం పరితః పునరప్య సకృత్‌ వికృతః సుకృతః ॥ 67 


అతికుణ్జ్ణలితాజ్ఞభు జజ్జసమో 

నటనస్సుటకుట్టి తకుట్టిమభూః 1 

రజనీముఖతాబ్దవకుబ్దలిత 

త్రిపురాన్తకరీతిపురశ్చరణ: ॥ 68 


ఇతి దృధకృతభక్తిః వాసుదేవే పరస్మిన్‌ 
అకలసకలమి(శశ్రేయః ్రీనివాసే । 
విగతకలిలకాయో£_ పాయశూన్యాత్మభూతిః 


విమలధిషణభూతః సంయమీ వ్యాససూనుః 69 


హృదయకమలమధ్యాధ్యాసితం పజ్మజాక్షం 

పరిజనపిరబర్జాభూషణాస్తాది సేవ్యమ్‌ । 

బహిరివ పురతస్తం వీక్ష్య చక్షుఃపదస్థం 

నియమితనిగమాన్తః పూర్ణకామో బభూవ ॥ 70 
శ్రీనివాసకృపయా శుక బ్రహ్మర్చేర్ముక్తిః 

ఈదృశం తాదృశ మృషిం భక్తివిహ్వలచేతసమ్‌ I 

భకార్తిభజ్ఞనకరో భగవాంస్తార ్యవాహనః ॥ 71 

च्‌ 


555 


278 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖందే, షడ్వింశోత_ ధ్యాయః 
మురుడను రాక్షసుని సంహరించినట్టియు, వేదాంతములకు విహారస్థానమైనట్టి 
శ్రీమన్నారాయణుని యెదుటను, చుట్టును పద్మములవంటి చేతులను తట్టుటచే 
కలిగిన తాళముచే ప్రకాశించు గమనము కలుగునట్లుగా చక్కగా సంచరించుచు 


మాటిమాటికి 66 


ఉత్సహించుచు బాహువులయందు వ్రేలాడుచున్న జడలుకలవాడై రెండు చేతులను 
జోడించినవాడై మృగరాజు వంటి ఆప్రధుష్యమైన శరీరమునుకలవాడై ఆపుణ్య 
శీలుడు మృగనాధుని యన్వేషించుచున్నాడో యనునట్లంతటను మాటి మాటికిని 
వికారమును చెందుచు 67 


మిక్కిలి చుట్టలుగా చుట్టుకొనబడిన నాగుపామువలె నర్తనమొనరించుచు, నటనచే 
గట్టిగా త్రాక్కబడిన రాతికట్టడవు భూప్రదేశము కలవాడగుచు. రుద్రుడు 
సంధ్యాసమయమున నొనరించు నాట్యమున ప్రధాన మొనరించు తాండవ 
పద్ధతికలవాడై నిర్మలమైన శరీరము కలవాడును, 68 


నిరపాయమగు నాత్మైశ్వర్యము గలిగినట్టియు, నిర్మల జ్ఞానస్వరూపుడును, 
జితేంద్రియుడును నగు నా శ్రీ శుకమహర్షి ఒక్కటియు తక్కువకాని సమస్త శ్రేయో 
స్వరూపుడగు పరవాసుదేవుడగు శ్రీనివాసునియందీ విధమగు భక్తికలవాదై 69 


తన మనన్సనెడు కమలము మధ్యమున నివసించి యున్నట్టియు, పద్మములవంటి 
నేత్రములు కలిగి నట్టియు, సేవకాబృందముతోను, రాజులకు తగిన భూషణముల 
తోను, అస్తములతోను సేవించబడు చున్నట్టయు, తనకెదురుగా నయనములకు 
గోచరించుచున్న శ్రీమన్నారాయణుని గాంచి స్వాధీనమైన వేదాంతార్థములుగల 
శ్రీ శుకమహర్షి కోర్కెలు పరిపూర్ణముగా పొందినవాడాయెను. 70 


శ్రీనివాసానుగ్రహమున శుకయోగీంద్రునకు మోక్షము సిద్ధించుట 


ఇపుడిట్లు నృత్యము నొనరించుచు మున్ను భగవద్య్యానైక నిష్టుడై భక్తిచే 
మోహమునందుచున్న మనస్సుకల శుకయోగీంద్రుని భక్తుల కష్టములను పారద్రోలు 
వాడును, గరుత్మంతు నధిష్టించినవాడునగు శ్రీమన్నారాయణుడు 71 


556 


278/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


దయామితామ్మోధితుజ్ఞ లోలకల్లోలకేళినా । 
సమీక్ష్య కమలాభోగ భాగధేయేన చక్షుషా ॥ 


శబ్ద బ్రహ్మప్యూహగర్భం సంస్కర్తుణ్చ సముద్యతః । 
స్నేహగర్భేణ వచసా బభాషే హాదయన్‌ హరిః ॥ 
శ్రీభగఠాన్‌ :- 


మునే! తాపసశార్దూల! తపస్తప్తం సుదుశ్చరమ్‌ । 
ఆననకన్షసద్గర్భ నిశ్యేయసకరం పరమ్‌ ॥ 
అణ ౧ 


ముక్తిర్దత్తా ముదాకారా సశరీరా9_వినశ్వరీ । 
కల్పక్షయే చ సాయుజ్య మస్మన్మన్హాజ్ససమృవమ్‌ ॥ 


ఇత్యుక్వ్వా భగవాన్నిష్టుః కృష్ణదై వపాయనాత్మజమ్‌ I 
భక్తప్రతారితో భక్తెః తతైవాన్తర్దధే స్వతః ॥ 


ముక్త శ్శుకో మునిరపి ముకున్ణగతచేతనః । 
అప్రాకృతాబ్గః ప్రథయన్‌ ప్రకృత్యా ప్రకృతిప్రభామ్‌ ॥ 


ప్రణమ్య దజ్ఞవద్భూమౌ సాష్టాజ్ఞం తత్ర సత్వరః । 
అవాష్తాఖీష్టకామస్సన్‌ తత్రా౭_ స్తే సుఖమా(శ్రమే ॥ 


72 


73 


74 


75 


76 


77 


78 


ఇతి శ్రీపొద్దువురాణే క్షేతకాణ్జే శ్రీవేజ్ఞటాచలమావోత్యే దేవలదేవదర్భన సంవాదే 


శ్రీనివాసముద్దిశ్వ రవ్యాద్వవ రస్ఫజ్ఞభీతశుకస్తుత్యాదివర్ధనం 
నామ షద్వింళో2. ధ్యాయః 


= 4 (2) 9 कन 


557 


279 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, షడ్వింశోత_ ధ్యాయః 


దయయనెడు సముద్రమున నెత్తుగా తరంగించుచున్న తరంగములనుబోలిన శ్రీదేవి 


కానందకరమగు నదృష్టసహితమగు కటాక్షముతో వీక్షించి 72 


(ప్రేమ నిర్భరమైన శ్రీసూక్తితో శ్రీశుకు నానందపరచుచు శ్రీహరి యిట్లుపల్మెను. 73 


శ్రీమన్నారాయణుడు :- 
మునీంద్రా! శ్రీ శుకా! మహదానందరూపమగు మోక్షము నొసగు గొప్పదగు 
దుష్మరమైన తపము నాచరించితివి, 74 


సంతోషరూవమును, అప్రాకృత వంచోసనిషణ్మయమగు శరీరముతోగూడిన 
పునరావృత్తిరహితమగు మోక్షమునీ కొసంగబడినది. ప్రకయకాలమున నా మంత్ర 
శరీరము వలన కలుగునట్టి సాయుజ్యమును మడయగలవు. 75 


అని యిట్లు శ్రీమన్నారాయణుడు శ్రీ శుకయోగీంద్రునితో పలికి భక్తుల భక్తికీ 
వశంవదుడగుచు నచ్చటనే యంతర్భానము నందెను. 76 


శుకయోగీంద్రుడును భగవదనుగ్రహముచే ప్రాప్తమైన ముక్తికలవాడై నారాయణునే 
ధ్యానించుచు అప్రాకృతమైన శరీరముకలవాడై యుండియు స్వాభావికమైన 
ప్రాకృతిక శోభను జూపుచు 77 


వెంటనే తొందరతో నచ్చట భూమియందు సాష్టాంగ వందనము నాచరించి, 
సకల కోరికలను బడసి యాశ్రమమున సుఖముగా నుండెను. 78 
ఇది శ్రీ వద్ధువురాణమున క్షేతకాండమున శ్రీ వేంకటాచలమావోత్యుమున దేవల 
దేవదర్భన సంవాదమున శ్రీనివానునితో రంభ మొదలగు అవృరన సముదాయమువలన 
భయవడిన శుకయోగీంద్రు డొనరించిన స్తోత్రము మొదలగు వర్ధించుట 25८ 
యిరువదియారవ అధ్యాయము 


मयि ఈ (3) ౩ क 


558 


279/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
అథ సప్తవింశో 9_ ధ్యాయః 


శుకమునికృత శుకపురాష్ణ్టోత్తరశతవి ప్రగృహనిర్మాణాని 
దేతదర్శనః - 
తత్ర శ్రీపద్మతీర్థస్య తీరే౭_స్మిన్‌ నివసన్‌ శుకః । 
ధ్యానయోగపరో?౭_ ధ్యాత్మ బ్రహ్మవిద్యావిశుద్ధధీః ॥ 1 


ఏకాన్తభావమాతిష్టన్‌ ఏకాయనవిదాం వరః । 
సాజ్బ్యయోగపరో నిత్యం సద్యానాధ్యయనాన్వితః ॥ 2 


ద్వాదశాక్షరశిక్షాక్షః ప్రత్యక్షరనిరీక్షకః । 

పరాశరాత్మజసుతః సుతరాం పరమో మునిః ॥ 8 

ఉవాస సుచిరం కాలం శ్రీనివాసపరాయణః । 

స్వామిపుష్కరిణీతీర్ధ ముపగన్తుమనాస్తతః ॥ 4 

చక్రే స్వనామ్నాలి. గ్రహార మష్టోత్తరశతం ద్విజాన్‌ । 

నిత్యత్రయీకాన్‌ త్రయ్యన్త ముఖాన్‌ మఖముఖక్రియాన్‌ ॥ ర్‌ 

సువృత్తాన్‌ శుభమనసో నివృత్తావైదికక్రియాన్‌ । 

నానాగోత్రానబ్దదకైః నిర్మమే నను సాదరాన్‌ ॥ 6 
శుకపురే బలభద్రసహకృతకృష్ణ ప్రతిష్టా 

బలభద్రేణ బలినా మాయయా సహ మాయినమ్‌ । 


దేవక్యా వసుదేవస్య యశోదానన్దగోపయోః ॥ 7 


559 280 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, సప్తవింశో9_ధ్యాయః 


ల్‌ 


ఇరువదియేడవ అధ్యాయము 


శుకయోగీంద్రుడు శుకపురమునందు నూటయెనిమిది 
బ్రాహ్మణ గృహములను నిర్మించుట 
దేతదర్శనుడు :- 
శ్రీ శుకయోగీంద్రుడు పద్మనరోవరముయొక్క గట్టున నివనించుచు, 
ధ్యానయోగమున నిష్టకలిగి బ్రహ్మకు సంబంధించిన యధ్యాత్మవిద్యచే పరిశుద్ధమగు 
మనస్సు కలవాదై 1 


ఏకాగ్రచిత్తులలో గ్రేష్టుడై అనన్యపరులలో నగ్రేసరుడై. జ్ఞానయోగమున నిష్టకలవాడై 
చక్కని భగవధ్యానము వేదాధ్యయనము నానరించుచు 9 


వాసుదేవద్వాదశాక్షరీ మహామంత్రనిష్టాతయు, అందలి ప్రతి యక్షరమును విమర్శగా 
పరిశీలించువాడును నగు పరాశరమహర్షి మనుమడగు శుకుడు మునులలో 
శిరోమణియై 3 


శ్రీమన్నారాయణ చరణారవింద సంసక్తమానసుడై చాలకాలమచట నివసించి 
స్వామిపుష్కరిణీ తీర్థమున కేగుటకు సంకల్పించి 4 


ఆ పద్మతీర్థ తీరమున తన పేరుతో నొక అగ్రహారమును నిర్మించెను. అందు 
ప్రతిదినము వేదపారాయణము నొనరించువారును, ఉపనిషత్తు ననుసంధించు 
వారును, యజ్ఞయాగాది వైదికకర్మనిరతులును నగు నూటయెనిమిది బ్రాహ్మణ 
కుటుంబములను నెలకొల్పను. ర్‌ 


వారు మంచి నదవడికలవారును, నిర్మలమగు మనస్సు కలవారును, వేదముచే 

విధింపబడని కర్మలనెన్నడును చేయనివారును, అనేక గోత్రముల యందు 

పుట్టినవారు గనునుండిరి. 6 
శ్రీశుకులు నిర్మించిన పట్టణమున బలరామునితో కృష్ణుని ప్రతిష్టించుట 

పరాశరపుత్రుడైన వ్యాసుని కుమారుడైన శ్రీ శుకుడు బలాఢ్యుడగు బలరామునితో 

ఆశ్చర్యశక్తితో కూడిన మాయను తన యధీనమున నుంచుకొనుటచే మాయ 

యనుబడునట్టియు, దేవకీ వసుదేవ నందయశోదలకు 7 

560 


280/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
ఆనన్షవర్థకం కృష్ణం భద్రం భువనహర్షకమ్‌ । 
భూభారం హర్తుకామజ్బు కామరూపిణ మవ్యయమ్‌ ॥ 


కుహనాగోపవపుషం మేఘశ్యామం పురాతనమ్‌ । 
పారాశరిః పరమర్నిః ప్రతిష్టాప్యేహ భూతలే ॥ 


వ్యజిజ్ఞపత్‌ సన్నిధానం అత్ర బ్రహ్మమునిః శుకః । 
వైకుణ్భే తు యథా వాసః క్షీరామ్భోధౌ యథా విభో!॥ 


వాసో యథా౭_న్తరాదిత్యే యోగినాం హృదయే యథా! 
తథా సదా కురుష్వాత్ర సన్నిధిం కమలేక్షణ! Il 


ఇతి విజ్ఞాష్య దేవేశం దణ్ఞవత్రణిపత్య చ। 
స్నిహ్యతా మనసా ధ్యాయన్‌ వీక్షమాణః స్వచక్షుషా ॥ 


శుకస్య స్వపురాచ్చేషాచలగమనమ్‌ 
ఆజగామ ప్రసన్నాత్మా స్వామిపుష్కరిణీం ప్రతి । 
ఉపాన్తే చోక్షశైలస్యో పేత్య నిర్మలనిర్హ రమ్‌ ॥ 
బా ల్యూ 
తత్ర త్రిషవణస్నానం కృత్వా వ్యాసౌరసో మునిః । 
ఉపత్యకాయామాసీనం ఉదయాదిత్యవర్చసమ్‌ ॥ 


ఉపాంశుమానసజపం ఉదారం దారసంయుతమ్‌ । 
మహోత్ప్సలనిభం (త్యక్షం మహోపనిషదబ్గకమ్‌ ॥ 


అగ్నిజ్వాలాజటాజాల లసద్గబ్లేన్దుభోగినమ్‌ I 
వ్యాఘ్రాజినోత్తరాసజ్ఞ వాససం కృత్తివాససమ్‌ ॥ 


561 


10 


11 


12 


13 


14 


15 


16 


281 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, సప్తవింశో9_ధ్యాయః 
ఆనందము నభీవృద్ధి నొనరించువాడును, మంగళ రూపుడును, లోకములను 
సంతసపరచు వాడును, భూభారమును తీర్చువాడును, కోరిన రూపమును 
ధరించువాడును. నాశరహితుడును 8 


కపటముగా ధరించిన గొల్ల శరీరము కలవాడును, మేఘమువలె మిక్కిలి నల్లనగు 
శరీరముకలవాడును, పురాణ పురుషుడునునగు శ్రీకృష్ణుని, పరాశరమనుమడగు 
శ్రీ శుకమహర్షి భూలోకమున ప్రతిష్టింపజేసి 9 


బ్రహ్మర్షియగు శ్రీ శుకయోగి యాతని సన్నిధానమున నిట్లు విన్నపము నొనరించెను, 
స్వామీ! పుండరీకాక్షా ! తాము వైకుంఠమున నెట్లు నివవసింతురో, పాలకడలిలో 
నెట్లు పవ్వళింతురో 10 


సూర్యమండలమున నెట్లధివసింతురో మునీంద్రుల మానసములలో నెట్లావాసము 
నొనరింతురో యట్లే యీ పురమునను వేంచేసియుండుడిని 11 


దేవతలకును ప్రభువగు శ్రీమన్నారాయణునికి విజ్ఞాపన మొనరించి. సాష్టాంగ 
వందనమాచరించి స్నేహార్ధమగు మనస్సుతో ధ్యానించుచు తన నేత్రములతో 
స్వామిని దర్శించుచు 12 


శ్రీ శుకయోగీంద్రుడు తన పురమునుండి శేషాచలమున కేగుట 
నిర్మలాంతఃకరణుడై స్వామిపుష్కరిణి కేతెంచెను. వృషభాద్రి సమీపమున నుండు 
నిర్మలమగు సెలయేరుల సమీపించి 18 


శ్రీ శుకమహర్షి అందు మూడు వేళలయందును మూడు స్నానముల నాచరించి 
కొందచరియయందు కూర్చుండి యున్నట్టియు, బాలభానునివంటి తేజోమూర్తియు 
రహస్యముగా మనస్సులో జపము నొనర్చుకొను చున్నట్టియు, గొప్పవాడును, 
భార్యయగు పార్వతితో కూడియున్నవాడును, మంచి నీలికలువవంటి రంగుకల 
వాడును, మూడు నేత్రములు కలవాడును, గొప్పఉపనిషత్తులే శరీరముగా 
కలవాదును. 10 


అగ్నివలె యొజ్జగా ప్రకాశించుచున్న జడలతో విరాజిల్లెడు గంగ, చంద్రకళ, 
సర్పములు కలవాడును, పులిచర్మమును పైబట్టగా ధరించియున్నట్టియు 16 


562 


281/5 Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


కాలకూటస్ఫురతృణ నాళం నణినవక్రకమ్‌ I 


సమీక్ష్య హృష్టమనసా నమస్మ త్య చ తం హరమ్‌ ॥ 


ఉషిత్వా త్రిదినం తత్రో పాసకః పూర్ణమానసః । 
ద్రష్టుకామో౭_ ఖిలాశ్చర్యమ్‌ పునరష్యజ్ఞనాచలే ॥ 


సిద్దెర్విద్యాధరైస్సార్ధం యోగిభిః కన్దరస్థితః । 
శనైశ్ళనైః సబ్బురంశ్చ నిర్హ్యరేషు కృతాప్లవః ॥ 


ధ్యాయన్‌ బ్రహ్మసభావృత్తం వృత్తాన్తం తస్య వై గిరేః । 
స్వామిపుష్కరిణీతీర మాససాద శుభాస్పదమ్‌ ॥ 


స్వామిపుష్కరిణీ తీరవర్ణనమ్‌ 


సుగన్థపుప్పవల్లీభిః వేల్లితైర్వకుళైర్యుతమ్‌ । 
ఖర్జూరైః నారికేళైశ్చ इ స్వర్ణకేతకైః || 


పటీరపాటలాశోక కింశుకాసనచమకైః । 
నక్తమాలైశ్చ పనసైః మధూకైః సరళైః ధవైః ॥ 


పున్నాగసురపున్నాగ శిశుపున్నాగపూగకైః | 
కదలీకృష్ణకదళీ మహాకదలికాగణైః ॥ 


హరిద్రాభిః శృజ్ఞబేరైః కస్తూరీరజనీకులైః । 
మల్లికామాలతీభిశ్చ మాధవీభిః మధూత్మటైః ॥ 


యూధిభిః శతపత్రీభిః జాతిభిః వనజాతిభిః । 
నన్వావర్తాదిసుమన: కక్షైః కుక్షిపథబ్గతైః ॥ 


సమన్తతః సమాకీర్ణం సానచ్భాయాసమజ్ఞుసైః । 
సౌగన్థికైః సుగన్ఫాధ్యైః తులసీభిః సుమోదితమ్‌ ॥ 


563 


17 


18 


19 


20 


21 


22 


23 


24 


25 


26 


282 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, సప్తవింశో9_ధ్యాయః 
భయంకర విషముచే ప్రకాశించుచున్న కంఠనాళములు కలిగినట్టియు, పద్మము 
వంటి ముఖము కలిగినట్టియు, నీశ్వరునిగాంచి సంతోషించిన మనస్సుకలవాడై 
యాతనికి నమస్కరించి 17 


మూడు దినము లచ్చట నుండి ధ్యానమొనరించు కొనుచు పరిపూర్ణమగు మనస్సు 
కలవాడై యచ్చటి వింతల నన్నిటిని చూడగోరువాడై మరల యంజనాద్రియందు 


సిద్ధ, విద్యాధరులతోను, గుహయందు నివసించుచున్న మునీంద్రులతోను 
సంచరించుచు సెలయేరులలో స్నానము నాచరించుచు 19 


(బ్రహ్మ సభయందు జరిగిన యంజనాద్రి వృత్తాంతమును తలంచుకొనుచు 
శుభములకు నిలయమగు స్వామిపుష్కరిణీ తీరమును జేరెను. 20 


స్వామివారిపుష్కరిణీ తీరమును వర్ణించుట 
చక్కగా పరిమళించుచున్న పువ్వుల తీగలతో చుట్టుకొనబడిన, పగడచెట్లతో 
కూడినట్టియు, ఖర్జూరములతోను, కొబ్బరి వృక్షములతోను మొగలి పొదలతోను, 
స్వర్ణమొగలి పొదలతోను 21 


చందన వృక్షములు, పున్నాగ వృక్షములు, అశోకములు, మోదుగలు, వేగిన చెట్లు, 
సంపంగి, తాపింఛ వృక్షములు, పనసలు, ఇప్పచెట్టు, దేవదారు, నారింజ వృక్షములు 
22 
కొండమల్లె, కొండమల్లెలో మరియొక జాతికి చెందిన వృక్షములును, శిశుపున్నాగ 
చెట్లు, పోకవృక్షములును, అరటి, నల్ల అరటి, చక్కెరకేళి అరటిచెట్ల సమూహముల 


తోను 23 
పసువువనము, అల్లపు మళ్ళు, కస్తూరి ఆశ్మయోని వృక్షములు, మల్లెలు, మాలతీ, 
తేనెలను స్రవింపజేయు మాధవీ లతలతోను, 24 


అడవి మొల్లలతోను, పద్మములతోను, అనేక [శ్రేష్ట అడవిజాతి పుష్పవృక్షములతోను, 
పుష్పవిశేషములతోను, మధ్య భాగమునందున్న జాజి పొదలతోను 25 


దట్టమగు నీడలనొసంగుచు సుందరముగానుండి చక్కని పరిమళము కలిగి యున్న 
కామంచి చెట్లతోను, తమ పరిమళమున నలుదిక్కుల ప్రసరింపజేయు గొప్ప 
పరిమళముగల తులసి వృక్షములతో పరిమళించు చున్నట్టియు 26 


564 


282/5 Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


దయనీఖిః పుష్పగన్థ గర్భపుష్పలతాశతైః । 
అతిమృష్టామోదపుష్పా మోదితాశావకాశకమ్‌ ॥ 


తాపసైః తరుణాదిత్య వర్ఫోభిః అభితో వృతమ్‌ । 
వరాహసింహశార్జూల మాతబ్గకులసబజ్కులమ్‌ ॥ 


సితాసితైః సారమేయ గణైః దుర్వారగర్వకైః । 
సేవితో నాతిభీమేన క్షేత్రపాలేన పాలితమ్‌ ॥ 


విచర న్నత్ర విపినే మునిః విగతతృట్‌శుచిః । 
పరమాం ముద మాపన్నో ముకున్దానన్దకన్దధీః ॥ 


స్వామిపుష్కరిణీ వర్ణనమ్‌ 
స్వామిపుష్కరిణీం పుణ్యాం దదర్శ విమలోదకామ్‌ । 
కాజ్బానామ్బుజకల్లార కమలైః శ్వేతపజ్యజైః ॥ 
నీలోత్పలైః ఉత్పలైశ్చ ఫుల్లః కువలమైరపి । 
కైరవైరపి కీర్ణాన్తాం ఉద్గిరత్‌ పుణ్యగన్థకైః 


తరజ్ఞాన్తరసజ్బూరైః మత్తైః ७०८९१६८६ । 
తారాభిశ్చ తరనస్తీభిః అన్వ్యైః జలపతత్రిభిః 


కలహంసకలాలాపైః వాచాలితదిగన్తరామ్‌ । 
తస్యాస్తీరసముల్లాసి సమగ్రాఖభీష్టసన్తతేః ॥ 


తీర్ధం తోయముపస్పృశ్య లక్ష్యా సజ్బిన్తయన్‌ విభుమ్‌ । 
ప్రసన్నమానసోల్లాసః చక్రే తత్రాఘమర్షణమ్‌ ॥ 


565 


97 


28 


29 


30 


31 


39 


33 


34 


35 


283 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, సప్తవింశో9_ధ్యాయః 
పుష్పపరిమళముచే నిండిన మధ్య భాగములుగల అనేక పువ్వుల తీగలచే 
నిండినదియు, మిక్కిలి మధురముగా పరిమళించు పుష్పములచే పరిమళించుచున్న 
దిగంతములు కలదియు 27 


బాలసూర్యునివలె ప్రజ్వరిల్లు కాంతులుకల యోగీంద్రులచే నంతట నావరింప 
బడినదియు, అడవిపందులు, సింహములు, పెద్దపులులు, యేనుగుల గుంపులతో 
కూడినదియు 28 


తెల్లని నల్లని రంగుకలిగి అడ్డు పెట్ట శక్యముగాని గర్వము గల కుక్కల గుంపులచే 
సేవింపబడుచు, అంత భయంకరుడు కాని తోటమాలిచే సంరక్షింపబడుచున్నట్టి 


యడవియందు శ్రీ శుకయోగీంద్రు డాకలిదప్పులు లేక గొప్ప ఆనందము 
ననుభవించును, సంచరించుచు శ్రీమన్నారాయణ ధ్యానరసానందమునకు 
మూలమగు బుద్ధికలవాడై 30 


స్వామిపుష్కరీణి వర్ణనము 
నిర్మలమగు నీరుకలిగి పవిత్రమైనదియు, బంగారు పద్మములచేతను. ఎర్ర 
తామరచేతను, తెల్ల కలువలచేతను 31 


నల్లకలువలచేతను, కలువలచేతను, వికసించిన నల్లకలువలచేతను. తెల్లకలువల 
చేతను వ్యాపింపబడిన భాగము కలదియు, వానియొక్క మంచి పరిమళమును 
వెదజల్లుచున్నదియు 82 


© నదియందలి కెరటములలో సంచరించుచు మదించిన హంసలు కలదియు, 
నీటియందు తరంగించు చున్నటులున్న నక్షత్రములు కలదియు, ఇతర జలపక్షులు 
కలదియు 33 


కలహంసల యవ్యక్త మధురకూజితములచే మారు మోగుచున్న దిక్కుల 

యంతర్భాగములు కలదియు, తీరమున ప్రకాశించుచున్న పరిపూర్ణమగు కావలసిన 

సమస్త పదార్థములుగల 34 

స్వామిపుష్కరిణీ తీర్థమును ఆచమించి లక్ష్మీదేవితో గూడిన శ్రీమన్నారాయణుని 

ధ్యానించుచు నిర్మలమైన మానసికానందముకలవాడై పాపములను నశింపజేయు 

స్నానము నాచరించెను, 35 
566 


283/6॥1 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
బద్ధపద్మాసనాసీనో ౨ భితటం యోగమేయివాన్‌ । 
పరమైకాన్తిభిస్సార్థం బ్రహ్మవిత్‌ బ్రహ్మదర్భ్శనః ॥ 
తత్రైవ సుచిరం కాలం ఉవాస పరమర్షిఖిః । 
రహస్యన్యోన్యసల్లాప స్వాన్తాన్తేవాసిసన్తతైః ॥ 


శ్రీనివాసావిర్భావః 


కదాచి దృగవాన్‌ విష్ణుః కారుణ్యాగణ్యపుణ్యధీః | 
దర్శయన్‌ సకలాం ల్లోకాన్‌ సాక్షాదక్షిపథం గతః ॥ 


దివ్యాననమయాకారైః గరుత్మచ్చేషసైనికైః । 
పజ్బాయుధైః పరికరైః గణస్తు కుముదాదిభిః । 


పరిబర్జాభూషణాన్య జినవ[్తాంశుకాని చ | 
ఆయుధాన్యప్రమేయాని దధానైః బ్రహ్మశక్తిభిః 


శక్తిభిః శాజ్కరీభిశ్చ సేవ్యమానో ముదాన్వితః । 
శ్రీభూమినీలాపూర్వాభిః అపూర్వాకల్పభూతిభీః ॥ 


మహిషీభిః ముదానన్లం ఆవహన్తీభిరీశితుః । 
ముమోద సహ సర్వాత్మా క్రీడాడమృరడామ్బికః ॥ 


లీలావిభూతివిహిత వివిధానన్దవేషభాక్‌ । 
కాలకాదమ్చినీకాన్తా కుజ్చితాలకబన్థనః ॥ 


ఉద్యద్దుమణిబిమృశ్రీః శిఖామణిమహామహః । 
అష్టమీన్దుకళాకార లలాటస్టోర్ట్వపుజ్ఞకః ॥ 


సౌవర్ణపద్మకల్లార పుష్పకర్ణావతంసకః । 
సేవాన్తరరసాశాసి न I 


567 


36 


37 


38 


39 


40 


41 


42 


43 


44 


45 


284 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, సప్తవింశో9_ధ్యాయః 
అనంతరము తీరమునందు పద్మాసనములో కూర్చుండి, ధ్యానములో మగ్చుడాయిను, 
బ్రహ్మజ్ఞానియు పరబ్రహ్మను సాక్షాత్మరించుకొను సామర్థ్యశాలియునగు శ్రీ శుక 
యోగీంద్రుడచ్చటనే మహామౌనీంద్రులతోడను, రహస్యముగా నొకరితోనాకరు 
భాషించు కొను తన శిష్యగణములతో కూడ చాలకాలమచ్చటనే యుండెను. 36,37 


శ్రీనివాసుడు ప్రత్యక్షమగుట 
ఒకానొకప్పు డింతింతయనరాని దయచే పవిత్రమగు బుద్దిశాలియునగు 
శ్రీనివాసుడు శ్రీ శుకయోగీంద్రున కన్నిలోకములను చూపించుచు ప్రత్యక్షమయ్యెను 


ఆ శ్రీనివాసుడు దివ్యమగు నానందస్వరూపములతోను, గరుడ, ఆదిశేషాది 
సైనికులతోను, పరికరములగు శంఖచక్రాది పంచాయుధములతోను, పద్మము 
మొదలగు గణములతోను 89 


రాజ చిహ్నాలైన శ్వేతచ్చత్రము మొదలగు యోగ్యవస్తువులను, ఆభరణములు 
కృష్ణాజినము పతాంబరములను, ఊహించుటకైనను నశక్యములగు నాయుధము 
లను ధరించిన (బ్రహ్మ శక్తులచేతను, శంకరునికి సంబంధించిన శక్తులతోను 
సేవింపబడుచు 40 


రుద్రశక్తులచే సేవింపబడుచు సంతోషించుచున్నవాడై. నూతనాలంకార 
శోభాయుక్తులైన శ్రీదేవి, భూదేవి, నీళాదేవి మొదలగు 41 

పట్టపురాణులు తన కానందమును కలుగజేయుచుండ విలాసార్థము క్రీడల 
నాచరించుచు కపటవేషముల ధరించు వాడును, సమస్త చేతనాచేతనముల 
కంతరాత్మ యగువాడును, (ఆ శియఃపతి సంతోషించెనని ముందు అన్వయము)42 
లీలావిభూతిలో ననేకములగు నానందకరములగు వేషముల దాల్చినవాడును. 
నీలమేఘ పంక్తులవంటి అందముగా కూర్చబడిన ముంగురులు కలవాడును43 
ఉదయించు సూర్యబింబమువంటి కాంతిగలవాడును, అష్టమి చంద్రకళవంటి 
ఫాలభాగమున నూర్ధ్వపుం[డ్రములను ధరించినవాడును 44 

బంగరు యెజ్జతామరపుష్పముచే నలంకరింపబడిన చెవులు కలవాడును, కైంకర్యము 
నందభిరుచిని కలిగించుచు (నాజ్ఞాపించు) ధనువువంటి రెండు కనుబొమలు 
కలిగినవాడును 45 


568 


284/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
అతిసూక్ష్మస్స్ఫురత్తారా కర్ణపూర్ణారుణేక్షణః । 
కరుణాబ్ధిసముద్భూత లోలపద్మవిలోచనః ॥ 


తిలపుష్పసమాకార నాసాకాణ్ఞపుటద్వయః । 
పక్వబిమృఫలాకార రమణీయోష్టయుగ్మకః ॥ 
ప్రభావిసారిశిఖరి దశనావలివక్రకః । 
ఖాకారకర్ణపాశాత్త ముక్తామాణిక్యకర్ణికః ॥ 


(1 మణ్జలాననమణ్దలః I 
కమ్బుకణ్లో వృషస్మన్లో భోగిభోగోల్లసద్భుజః ॥ 


శార్భ జ్యాహతికార్మశ్య రమణీయ ప్రకోష్టకః । 
విశోలవక్షోవిలస (బ్రీవత్సః కౌస్తుభోజ్ఞ్వలః ॥ 


శజ్ఞచక్రగదాపద్మ పరిష్ఫృతచతుర్భుజః । 
నిమ్ననాభిసముల్లాసి మాణిక్యోదరబన్థనః ॥ 


మేఖలాలజ్మృతకటీ తటీచ్చురికయోద్భటః । 
హస్తిహస్తసదృక్షోరు జానుమబ్దలమణ్లితః ॥ 


క్రమవృత్తాయతాభోగ జజ్ఞాకాజ్ఞసుపార్షికః | 
కూర్మపృష్టప్రపదకః కిజ్మిణీహంసకాక్రికః ॥ 


శిజ్ఞాన్మాణిక్యమజ్ఞీర ప్రభాసితపదామ్బుజః । 
నానాసేవారసోద్భాసి చన్టబిమృనభఖావలిః ॥ 


569 


46 


47 


48 


49 


50 


51 


59 


53 


54 


285 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, సప్తవింశో9_ధ్యాయః 
మిక్కిలి మెల్లగా కదలుచున్న కంటిపాపలచే కూడి చెవులవరకు వ్యాపించిన ००९2 
నేత్రములు కలవాడును, దయా సముద్రమునుండి పుట్టెనో యనునటులుండి 
చలించుచున్న పద్మమువంటి నేత్రములు కలవాడును. 46 


నూగుపూవువలె నుండు ముక్కురంధ్రములు కలవాడును, పండిన దొండపండువలె 
యెట్బినగు చక్కని యధరములు కలవాడును 47 


కాంతిని వెదజల్లు కొనలుగల పలువరసకల నోరుకలవాడును, శ్రీకారమువలె 
నుండు చెవుల చివరలయందు వ్రేలాడు ముత్యముల మాణిక్యముల దుద్దులు 
కలవాడును 48 


శరత్మాలమునందలి నిర్మలముగా ప్రకాశించు పూర్ణచంద్ర మండలమువంటి గుండ్రని 
ముఖము కలవాడును, శంఖము వంటి కంఠమును, ఎద్దు మూపువంటి 
భుజమూలములును, పాము పడగలవలె విశాలములగు భుజములును 49 


శార్ల్వమనెడు ధనుస్సుయొక్క నారి దెబ్బలచే మొద్దుబారిన అందమగు మణికట్టు 
కలిగినవాడును, విశాలమగు వక్షస్థలమున ప్రకాశించు శ్రీవత్సము, కౌస్తుభములచే 
(ప్రకాశించువాడును 50 


శంఖము చక్రము గద పద్మములచే నలంకరింపబడిన నాల్లు భుజములు 
కలవాడును, లోతైన బొద్దుక్రింద ప్రకాశించు మాణిక్యములచే కూర్చిన మొలత్రాడు 
కలవాడును 51 


మొలనూలుకు నలంకరింపబడిన నడుమునందు వ్రేలాడు కత్తికలవాడును, ఏనుగు 
తొండమువంటి తొడ మీగాళ్ళచే ప్రకాశించువాడును 52 


క్రమమగు గుంద్రము =) విశాలమగు పిక్కలును వాటిక్రింది భాగములు 
కలవాడును, తాబేలు వీపువంటి ఎత్తగు అగ్రపాదములు కలవాడును, మువ్వలు 
అందెలుగల పాదములు కలవాడును 58 


ధ్వనించుచున్న మాణిక్య్వములుకల నూపురములచే ప్రకాశించు పాదపద్మములు 
కలవాడును, అనేక విధములగు కైంకర్యముల గావించవలెనను కోరికలను 
పుట్టించు చంద్రబింబమువలె ప్రకాశించు 54 


570 


285/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


సుధాసూతిగృహాద్దామ స్ఫురదజ్లుష్టసౌష్టవః | 
పజ్మజశ్రీపరిచితాన్యోన్య తుల్యాజ్షిపజ్కజః ॥ 


అతసీకుసుమజ్యోతిః ప్రఖ్యవిఖ్యాతవిగ్రహః । 
సంవీతవివిధాశ్చర్య తప్తచామీకరామ్బరః ॥ 


ఆంసాదాప్రపదాలమ్బి వనమాలావిరాజితః । 
విచిత్రరత్నఖచిత తపనీయకిరీటకః ॥ 


హారకేయూరకటక కజ్మణాజబ్లదభూషితః 
మణికుణ్ణలతాటజ్క వీరపట్టాబ్లులీయకః 


అంసలమ్బిసమాయుక్త సౌవర్ణ బ్రహ్మసూత్రకః 
త్రిపబ్బుసప్తసరిభిః ముకాదామభిరజ్బాతః ॥ 


సర్వాభరణసంయుక్తః సర్వగన్గానులేపనః । 
సర్వర్తుకాలోత్ఞపుష్ప దామోద్దామభుజాన్తరః ॥ 


భక్తానుకమ్బాసహితః శ్రీనివాసః పరః పుమాన్‌ । 
ఆవిర్బభూవ భగవాన్‌ స్వామిపుష్కరిణీతటే ॥ 


వ్యాసాత్మజో మునిర్ముక్తు తం దృష్ట్వా హృష్టమానసః । 
ప్రణమ్య దజ్ఞవద్భూమౌ అవాజ్మనసగోచరమ్‌ ॥ 
తుష్టావ చ హృషీకేశం కేశవం క్షేశనాశనమ్‌ ॥ 


శుక(బ్రహ్మర్షికృత శ్రీనివాసస్తుతిః 
జితం తే పుబ్బరీకాక్ష! వాసుదేవామితద్యుతే 11 
రాగాదిదోషనిర్ముక్త సమగ్రగుణమూర్తయే ॥ 
571 


55 


56 


57 


58 


59 


60 


61 


62 


63 


286 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, సప్తవింశో9_ధ్యాయః 


గోళ్లుకలవాడును, అమృతమునకు పుట్టిల్లై మిక్కిలి ప్రకాశించు బొటనవేలితో 
నొప్పువాడును, పద్మముల శోభతో సమానమగు పాదపద్మములు కలవాడును 


దిరిశెనపూవువలె మృదువగు కాంతికలిగి, మిక్కిలి ప్రసిద్ధిొఆక్కిన శరీరము 
కలవాడును, అనేకాశ్చర్యములతో కూడిన పుటముపెట్టిన బంగారువలె మెరయు 
పట్టువస్తము కలవాడును 56 


భుజములనుండి పాదములవరకు (58९०८९० २००८ ९ వనమాలికచే ప్రకాశించు 
వాడును, అనేక విధములగు రత్నములచే చెక్కబడిన బంగారు కిరీటముకలవాడును 


మాలలు భుజకీర్తులు, మురుగులు కంకణములు, భుజకీర్తులచే నలంకరింప 
బడినవాడును, మణులచే చేయబడిన కుండనములు, బంగారపుమెజుగు కమ్మలు, 
వీరుడని తెలియజేయు పట్టము, ఉంగరములు కలవాడును 58 


2055०025 0९8 వ్రేలాడుచున్న బంగారు యజ్ఞోపవీతము కలవాదును, మూడు, 
అయిదు, ఏడు పేటలుగల ముత్యాలహారములచే విరాజిల్లువాడును 59 


అనేకాభరణములతో నలంకరింపబడినవాడును, అనేక విధములగు చందనపు 
మైపూతలు గలవాడును అన్ని బుతువులయందు పుప్పించెడు పుష్పముల మాలికలచే 
(ప్రకాశించు వక్షస్థలము కలవాడును. 60 


భక్తులను దయచూచుటయే స్వభావముగా కలవాడును, పరమపురుషుడునునగు 
శ్రీనివాసుడు స్వామిపుష్మరిణీ తీరమున శ్రీ శుకయోగీంద్రున కన్నిలోకములను 
చూపించుచు ప్రత్యక్షమాయెను. 61 


ముక్తపురుషుని బోలిన శ్రీ శుకయోగీంద్రుడు శ్రీనివాసుని దర్శించి సంతోషించిన 
మనస్సుకలవాడై సామాన్యులకు వాక్కునకు, మనస్సునకును కూడ ప్రత్యక్షముకాని 
యాతనికి సాష్టాంగవందన మాచరించి యింద్రియములను నియమించువాడును, 
కష్టముల పారద్రోలువాడును నగు నాతని నిట్లు స్తుతించెను. 62 
శ్రీ శుకయోగీంద్రు డొనర్చిన శ్రీనివాసుని స్తోత్రము 
పద్మనేత్రా! వామదేవా! మహాతేజోరూపా! విషయముల యందభిమానము మొదలగు 
దోషములులేక సకలగుణ పరిపూర్ణుడవగు నీకు జయము. 63 
572 


286/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


నాథ! జ్ఞానబలోత్కృష్ట! నమస్తే విశ్వభావన। 
సజ్మర్షణ! విశాలాక్ష! సర్వజ్ఞ పరమేశ్వర! ॥ 


నమస్తే౭_స్తు హృషీకేశ! సర్వేశ్వర! జగన్మయ । 
దేవ! ఐశ్వర్యవీర్యాత్మన్‌! ప్రద్యుమ్న! జగతాం పతే! ॥ 


స్థిత్యుత్పత్తిలయత్రాణ హేతవే శక్తితేజసే । 
జయానిరుద్ధ భగవన్‌! మహాపురుషపూర్వజ! ॥ 


జితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన! । 
నమస్తేత స్తు హృషీకేశ మహాపురుషపూర్వజ! ॥ 


శ్రీనివాస! జగన్నాథ! నారాయణ! దయానిధే! । 


కృతార్జో౭_ హం सकन्द హం కృతార్థాః సర్వజన్తవః Il 


ప్రసీద భగవన్‌! విష్ణో! ప్రసీద పురుషోత్తమ! । 

ప్రసీద! పుజ్జరీకాక్ష! ప్రసాదాదాత్మసాత్మురు॥। 

ఇతి స్తువన్తమాగత్య మహర్షిం ఫుల్లలోచనమ్‌ । 
ఆనన్దనిర్భరాపూర్ణ మానసం శ్రీశుకం మునిమ్‌ ॥ 
సమీక్ష్య సుప్రసన్నం తం ప్రసాదప్రణయాన్నితః । 
దివ్యైః పరిజనై స్సార్థం శ్రీనివాసః తిరోదధే ॥ 

మునిః పునః ప్రణమ్యాత్ర దబ్బవచ్చ ముహుర్ముహుః । 
పరమైకాన్తిభీః యోగి వర్యైః ९8 సహాపరైః ॥ 
అర్ప్బావతారవిభవ పరవ్యూహాన్తరాదికాన్‌ । 
ఆవిర్భావాన్‌ స్మరన్‌ విష్ణోః యయౌ మెరుగిరిం ప్రతి ॥ 


64 


65 


66 


67 


68 


69 


70 


71 


72 


73 


ఇతి శ్రీపొద్దువురాణే క్షేతకాణ్జే శ్రీవేజ్ఞటాచలమావోత్యే దేవలదేవదర్భన సంవాదే 


శుకమునిక్ళ తశుకపురాష్టోత్తరళత విప్రగృవానిర్దాణాదివర్థనం నామ 


నప్తవింశోత_ ధ్వాయః 
---=---3० ० 


573 


287 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, సప్తవింశో9_ధ్యాయః 


ప్రభో! జ్ఞానము, బలములచే సర్వాధికుడా! ప్రపంచములోని సర్వప్రాణులకు 
ధారకపోషక భోగ్యంబులనిచ్చి వృద్ధిగావించు వాడా! సంకర్షణా! విశాలనేత్రములు 
కలవాడా! సకలము నెటింగినవాడా! మహాప్రభూ! నమస్మారము. 64 

ఇంద్రియములను నియమించువాడా! సకలప్రాణులకు నియామకమైనవాడా! 
జగత్తునందంతటను వ్యాపించు వాడా! దేవా! ఐశ్వర్యము, పరాక్రమస్వభావా! 
ప్రద్యువ్నూ! జగత్రభో! నీకు నమస్మారము. 65 

స్థితి, పుట్టుక, నాశన రక్షణములకు కారణమైనవాడా! శక్తి, తేజోపేతుడా! అనిరుద్దా! 
సకల కల్యాణగుణనిధే! పరాత్సరా! ఆదిపురుషా! నీకు జయమగుగాక! 66 

ఓ పుండరీకాక్షా! ఈ ప్రపంచమంతా నీచే జయించ బడినది. విశ్వమూర్తివైన నీకు 
నమస్మారము. హృషీకేశా! నీకు నమస్మారము. నీవు మహాపురుషుల కంటే ముందు 


పుట్టినావు. 67 
శ్రీనివాసా! జగన్నాథా! నారాయణా! దయాసముద్రా! నేను కృతార్థుడను, నా 
జన్మతరించినది. సకలప్రాణులు ధన్యమైనవి. 68 


కల్యాణగుణపరిపూర్ణా! సర్వవ్యాపీ! పురుషోత్తమా! అనుగ్రహింపుము. పద్మపత్రనేత్రా! 
అనుగ్రహింపుము. అనుగ్రహముచే నన్ను నీ వానినిగా జేసికొనుము. 69 


అని యిట్లు స్తుతించుచు విశాల నేత్రములుకలవాడై సంతోషముచే మిక్కిలి నిండిన 


మనస్సుకలిగి, ప్రసన్నుడగు శ్రీ శుకయోగీంద్రుని 70 
గాంచి సమీపించి యనుగ్రహము స్నేహములచే నిండినవాడై దివ్యులగు సేవకులతో 
గూడ నంతర్జి తుడాయెను. 71 


శ్రీశుకయోగీంద్రుడు మరల నమస్మరించి మాటిమాటికి సాష్టాంగముగ 
నమస్మరించుచు పరమైకాన్తులగు (అనగా భగవంతుని మోక్షమునైన నపేక్షించని) 
మౌనీంద్రులతోను, యితర పూజ్యులతోను 72 
శ్రీమన్నారాయణుని అర్బావతారము, విభవ, పర, వ్యూహ, అంతర్యామియను 
పంచ విధావతారములను తలంచుకొనుచు మేరుపర్వతమున కేగెను. 73 
ఇది వద్ధువురాణమున క్షేతకాండమున శ్రీవేంకటాచలమాహాత్తుమున దేవల దేవదర్భనుల 

సంభాషణమున శుకపురమున శుకముని యొనరించిన నూటయినిమిది (यु 

గృహనిర్మాణములను వర్ణించుట యనెదు యిరువదియేదవ యధ్యాయము. 
य ० ప్రం ఉనా 
574 


287/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
అథ అష్టావించో౨_ ధ్యాయః 


శ్రీ వరాహావిర్భావ వృత్తాన్తః 
దేతలః - 
సింహసానుమతః కుక్షౌ స్వామిపుష్కరిణీతటే । 
శ్వేతస్య పోత్రిపోతస్య ప్రాదుర్భావః కథం విభో! ॥ 


దేతదర్శనః - 
చరాచరగురోరస్య చారిత్రం చారుపోత్రిణః । 
శృణు విద్వన్‌! విశేషేణ వ్యాచక్షేత హం విచక్షణ! ॥ 


అసురోపద్రవమసహమానాయా ధరాయాః పాతాలగమనమ్‌ 
పురా ధర్మచ్చిదో प्रे దైత్యాః స్వేచ్చావిహారిణః | 
ఛాయాం స్వకీయామపి చ హన్తుకామా మదోద్ధతాః ॥ 


మునిభిః గౌతమాద్యైః యే శప్తా భూమిం గతా ఇతి । 
ॐ9 భిజాతే కులే జాతా రాజ్ఞామాజ్ఞావిలజ్ఞినః 11 


పాపిష్టా హ్యసురశ్రేష్టాః నృప శ్రేష్టవపుర్ధరాః । 

నక్తందివం హి బాధన్తే త్రిలోకీధూమకేతవః ॥ 

క్షోభం మహీక్షితామేవం దుర్దర్చబలశాలినామ్‌ I 

సర్వంసహాల_సహమానా నిమమజ్ఞ రసాతలే ॥ 
పాతాళగతభూమ్యుద్ధరణో ద్యుక్తవరాహవర్ణనమ్‌ 


భూతధాత్రాం నిమగ్నాయాం అధోభువనసద్మని I 
సంరక్షకః సర్వసాక్షీ కరుణావాన్‌ అధోక్షజః ॥ 


ర్‌75 


288 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, అష్టావింశో9_ధ్యాయః 


ల్‌ 


ఇరువదియెనిమిదవ అధ్యాయము 


శ్రీ వరాహస్వామి అవవతరించుట 
దేతలుడు :- 
సింహములు నివసించు చరియలయొక్క మధ్యభాగములు కల స్వామిపుష్కరిణీ 
తీరమున శ్రీమన్నారాయణుడు శ్వేత వరాహముగా నెందుల కవతరించెనని దేవలుడు 


ప్రశ్నించెను. Ik 
దేతదర్శనుడు :- 

పండిత [శ్రేష్టా! చేతనాచేతనములకు గురువగు నీ సుందర వరాహస్వామి యొక్క 
చరిత్రను విస్తారముగా చెప్పెదను, వినుము. 2 


రాక్షసులొనరించు బాధలను సహింపజాలక భూదేవి పాతాళమున కేగుట 
పూర్వమొకప్పుడు ధర్మము నశించగా రాక్షసులు గర్వించి యధేష్టముగా 
విహరించుచు మదముచే విజృంభించిన వారై తమ నీడను సైతము సంహరింప 
నుద్యుక్తు లైయుండి 8 
గౌతముడు మున్నగు మహర్చులచే శపింపబడి భూలోకమున గొప్ప వంశమున 
పుట్టిరాజుల యాజ్ఞల నుల్లంఘించుచు (అతిక్రమించుచు) 4 
పరమ దుర్మార్గులై రాజేంద్రులవలె శరీరముల ధరించి ముల్లోకములకు తోక 
చుక్కలవలె రాత్రింబవళ్లు జనుల బాధించుచున్నారు. 5 


ఇట్లు వారింపశక్యముకాని గర్వము బలముకలిగిన రాబేంద్రులొనరించు బాధలను 
సైపజాలక సమస్తము నోర్వజాలినదైనను భూదేవి పాతాళమున మునిగిపోయెను. 
పాతాళములో మునిగిపోయిన భూమినుద్ధరించుటకు 
ప్రయత్నించు వరాహస్వామి వర్ణనము 
ఈ విధముగా భూదేవి పాతాళలోకమున మునిగిపోగా సకల లోకముల చక్కగా 
రక్షించువాడును. ప్రాణులొనరించు కృత్యముల కన్నిటికి సాక్షీభూతుడును, 
దయాశీలుడును పరాత్పరుడునగు శ్రీమన్నారాయణుడు 7 
576 


288/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


సముద్ధర్తుమనాస్తూర్ణం పాతాళనిలయాం భువమ్‌ । 
మహావరాహో భగవాన్‌ బభూవ పరమః పుమాన్‌ ॥ 


యత్మిరీటస్థరత్నాని సత్యలోకనివాసినః । 
అకాణ్లోదితమార్తణ్ణ ప్రచణ్ఞామలమణ్ణలమ్‌ ॥ 


పజ్టోపనిషదాత్మనః సిద్ధా ముక్తాశ్చ మేనిరే । 
యస్య శ్రోతైకదేశస్థం స్వపదం శబ్ద్బమాత్రకమ్‌ ॥ 


తేజాంసి నిమమజ్ఞుశ్చ నేత్రయోః వివరాన్తరే । 
నాసాగ్రే చ సమాయుకో మాతరిశ్వా బభూవ హ ॥ 


బభూవ పారావారోదో పాదపజ్బ్మజపబజ్మదః । 
ఖురోదరే కణకణాః సురాద్రిశ్చ కులాద్రయః ॥ 


దశోతరెరావరణెః లోకాలోకాచలః స్లితః । 
బభూవ బాహ్యావయవ భావనాశేషవేషభాక్‌ ॥ 


పోత్రిపాదైకరోమాన్త ర్వివరస్థాం వసున్ధరామ్‌ । 
సపత్నీం పద్మవాసిన్యాః సర్వభూతనివాసినీమ్‌ ॥ 


ముస్తాభిః పూర్ణపజ్కాజ్కాం మార్గమాణో బభూవ హ । 
పాతాళగత ధరణీ వరాహయోర్నర్మ వ్యాపారాదిః 
తాం దృష్ట్వా వేపమానాజ్లీం లజ్ఞాలోలవిలోచనామ్‌॥ 


పోత్రిరోమాన్తరాసీనాం పావనీం పరమేశ్వరీమ్‌ । 
వైకుణ్జో౭_ కుణ్జితోదన్తః కణ్బమూలమధోక్షజః ॥ 


577 


10 


11 


12 


13 


14 


15 


16 


289 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, అష్టావింశో9_ధ్యాయః 
పాతాళమునందలి భూమిని వెంటనే ఉద్ధరింపగోరి గొప్ప వరాహరూపమును 
ధరించెను. రి 


పరమే పుమానిత్యాద్య ప్రాకృత పంచభూతములనబడు ఐదు పనిషతులమయ మెన 
శరీరము కలిగినట్టియు, సత్యలోకమున నివసించుయే వరాహరూపధారియగు 
శ్రీమన్నారాయణుని కిరీటమునందలి రత్నములు కారణములేకయే హఠాత్తుగా 
నుదయించిన సూర్యుని తీవ్రమగు స్వచ్చమగు మండలమని 9 


సిద్దులును ముక్తులును తలంచిరో, శబ్దగుణకమగు నాకాశమును యే వరాహ 
మూర్తియొక్క చెవిలో నొకమూల నణగియున్నదో 10 


ఎవని కనుగుంటలలో సమస్త తేజస్సులు మునింగియున్నవో, ముక్కుబివరి 
భాగమున వాయుమండలమంతయును కూడియుండెనో 11 


సముద్రోదకమెవ్వని పాదపద్మములకు మాత్రమే బురదనొసంగునదో, హిమవత్‌ 
పర్వతము, కులపర్వతములే వరాహస్వామిడెక్కల మధ్యభాగమునకు లగ్నమైన 
రేణు మాత్రములుగానున్నవో 12 


ఒకదానికంటె నొకటి పదిరెట్లధికముగానున్న ఆవరణములచే నావరింప బడియున్న 
లోకాలోక పర్వతము సంకల్పమాత్రముచే ననేక రూపములను ధరించు శియః 
పతికి బయటనున్న శరీరభాగమువలె నుండెనో 13 


అట్టి వరాహమూర్తియొక్క పాదమునందలియొక్క వెంట్రుకకు మొదటి యందలి 
రంధ్రము నందున్నట్టియు, శ్రీదేవికి సవతియైనట్టియు 14 


సకల ప్రాణులకాధారమైనట్టియు, తుంగముస్త నెత్తుటచే బాగుగా బురద గావింపబడి 
యుండినవాడై భూదేవిని వెదకుచుండెను. 15 


పాతాళమునందలి భూదేవి వరాహస్వాముల కేళీవిలాసములు 


వడంకుచున్న శరీరము కలిగినట్టియు, సిగ్గుచే చలించుచున్న కనులు కలిగి నట్టియు, 
వరాహస్వామి రోమములయందు కూర్చునియున్నట్టియు, పవిత్రురాలును, 
పరదేవతయునగు భూదేవిని గాంచి ( మొక్కవోని వ్యాపారములుగల) మిక్కిలి 
ప్రతిభాశాలియు 16 


578 


289/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


రహస్యస్యాః సమాఘ్రాయ వరాహవపురాత్మభూః । 
గాఢాజ్ఞపాలీకబలీ భూతగూఢాబ్గపాలికామ్‌ ॥ 


సత్యసన్లో హి ముముదే నవోధాం చ వధూమివ । 
శరత్ర్రత్యగ్రపజ్ళేజా భినవాభోగలీలయా॥ 


స్నేహకామనయా దృష్ట్యా అభివీక్ష్య విగతజ్వరః । 
తాం బభాషే సురసయా సుధాకల్లోలలీలయా ॥ 


నర్మభావనయా వాచా శ్రీమాన్నలినలోచనః I 
వసుధే! దేవి! భద్రం తే భద్రే భద్రాణి పశ్యసి ॥ 
న్థాపయాఖిలభూతాని స్వస్థా స్వస్థానమాస్థితా । 
ఏవం వరాహవపుషా పుంనా భూమిః సుభాషితా ॥ 
స్నేహసాగరపూర్ణేన వ్రీడాలోలవిలోకినా । 
నేత్రాబ్బలేన స్వపతిం వీక్ష్య కోలాననం విభుమ్‌ ॥ 
స్నేహాసన్దర్భగర్భేణ మాధురీమహితాత్మనా | 
త్రిస్థానస్థేన వచసా ధర్మశ్రవణతత్పరా ॥ 


వరాహం ప్రతి ధరణ్యుక్తిః 


బభాషే పురుషశ్రేష్టం పోత్రివక్రం పురాతనమ్‌ । 
భగవన్‌! దేవదేవేశ! దైత్యామిత్ర! దయానిధే! ॥ 


దైత్యదానవదుర్ధర్న భారాత్‌ మగ్నాం రసాతలే । 
రక్ష మాం పక్షీరాద్వాహ! సర్వభారక్షమక్షమామ్‌ ॥ 


ఆధారశక్తయే తుభ్యం అనన్తశిరసే నమః । 
అవ్యాజసుహృదే భూయో నమో౭_నన్తవిభూతయే ॥ 
579 


17 


18 


19 


20 


21 


22 


23 


24 


25 


26 


290 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, అష్టావింశో9_ధ్యాయః 
సత్యవ్రతుడును వరాహరూపధారియగు శ్రీమన్నారాయణుడు కంఠము మొదట 
నెవరు చూడకుండ వాసనచూచి గూఢమగు నామె వక్షస్థలమును కప్పివేయునటుల 
గాఢముగ నాలింగనమును గావించి 10 


నూతనముగా వివాహమొనరించుకొనిన పెండ్లికూతురుని వలె ( గాంచి) 
సంతసించెను. మరియు శరద్రుతువునందు క్రొత్తగా వికసించిన తామరపుష్పమువలె 
నూతనమగు పరిపూర్తిగల విలాసమును 18 


స్నేహమును కోరు దృష్టితో నామెను తిలకించి బాధయుపశ మిల్లినవాడై మంచి 
రసవంతమును, అమృతవీచికలవలెను నుండు 19 


పరిహాసముతో గూడిన వాక్కుతో భూదేవీ! నీకు మంగళమౌ గాక! మంగళరూపీ! 
నీవు శుభములను గాంచగలవు. 20 
నీవు నీ స్థానమునజేరి స్వస్థతనుచెంది ప్రాణుల నుద్ధరింపుమిని వరాహ శరీరధారి 
యగు శ్రీ మహావిష్ణువుచే నా భూదేవి చక్కగ పలుకబడెను. 21 


అపారమైన స్నేహముచే నిండినట్టియు, సిగ్గుచే చలించు చూపులుకలదై క్రీగంటితో 
వరాహవదనుడగు తన భర్తనుగాంచి 22 


స్నేహరస సమేతమును, మిక్కిలి మధురమును నగు ఉరఃకణ్దతాళ్వాది స్థానముల 
నుండి బుట్టిన వాక్కుతో ధర్మములను వినుటయందాసక్తి కలదై 23 


వరాహస్వామితో భూదేవి సంభాషణము 
వరాహరూపియును, పరాత్సరుడగు శ్రీమన్నారాయణునితో కల్యాణగుణ పరిపూర్తా! 
దేవాధిదేవా! రాక్షస సంహారకా! దయాసముద్రా! 24 
రక్కసులు, రాక్షసులవలన కలిగిన భరింపరాని భారముచే పాతాళమున మునింగి 


సహింపజాలని నన్ను గరుడవాహనా! సమస్త భారముల సహింపగల స్వామీ! 
రక్షింపుము. 25 


సకల (ప్రాణులను ధరించు శక్తికలిగినట్టియు, అనేక శిరస్సులుగల నీకు 

నమస్కారము. కారణము లేకయే స్నేహశాలివగు వాడవును, లెక్కలేని విభూతులు 

కల నీకు మరల నమస్కారము. 26 
580 


290/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
ఏవం వసుధయా దేవ్యా వేపమానాఖిలాజ్ఞయా । 
విజ్ఞాపితో విశ్వరక్షా దీక్షితః ప్రత్యువాచ తామ్‌ ॥ 27 
= ఇ ఇ 
సాధు దేవి! త్వయా పృష్టం శృణు వక్ష్యే వసున్ధరే! I 
సర్వంసహా విశ్రుతా త్వం తథ్యనామా భవ ప్రియే ॥ 28 
ధరణ్యా సాకం పాతాళాద్వరాహస్య శేషాచలాగమనమ్‌ 

వరాహరూపీ భగవాన్‌ ఏవముక్త్వా వసున్థరామ్‌ । 


దేవీమశిక్షయద్ధర్మం స్వభారభరణక్షమమ్‌ ॥ 29 

శిక్షితా వసుధా దేవీ తేన శుద్ధమనా ధరా । 

బభూవ మహితా తేన స్వభారభరణక్షమా ॥ 30 

తదా ప్రభృతి దేవేశో వరాహవపు ఊర్జితః । 

పాతాళలోకాత్‌ లోకే౭_స్మిన్‌ కౌతూహలసమాకులః ॥ 81 

స్వామిపుష్కరిణీకూలే పశ్చిమే8_స్మిన్‌ ధరాతలే । 

వల్మీకబిలమాసాద్య! తద్వారా విజిహీర్షయా ॥ 32 

గమనాగమనం కుర్వన్‌ తదధో భువనం ప్రతి । 

భూత్వా శ్వేతః పోత్రిపోతః సబ్బరన్‌ ఆత్మనాయకః ॥ 33 

దివ్యైర్ల్గణెః సేవ్యమానః కదాచిదనపాయిఖిః । 

భూషణైః పారిబర్హై 2 ९ ఆయుధైః చేతనాత్మభిః ॥ 34 

అవ్యాజమిత్రో౭_త్ర పోత్రీ వర్తతే దివ్యగాత్రభృత్‌ । 

హ్లాదయన్‌ ఆత్మన స్సర్వాన్‌ జ్ఞానానన్గమయాన్‌ సురాన్‌ ॥ 35 

పరావరాణాం భూతానాం అన్తర్యామిణి శార్జిణి । 

ఏవం హి వర్తమానే౭_త్ర పవిత్రే చిత్రపోత్రితీ ॥ 86 

కదాచిత్‌ స్వా౭_శ్రమే పుణ్యే దుర్వాసాః కోపనో మునిః । 

క్రీడనౌ కామమోహేన దృష్ట్వా కిన్నరదవృతీ ॥ 37 
581 


291 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, అష్టావింశో9_ధ్యాయః 


ఇట్లు శరీరమంతయు గజగజ వడంకుచు భూదేవి విన్నవించుకొనగా 
ప్రపంచమును రక్షింపసమకట్టిన శ్రీమన్నారాయణు డామెతో 27 


దేవీ! నీవు చక్కగా నడిగితివి. చెప్పెదను వినుము. ప్రియురాలా! నీవు “సమస్తమును 
భరించునద” ను ఖ్యాతిని బడసి సార్థక నామధేయురాలవు కాగలవు. 28 


భూదేవితో పాతాళమునుండి వరాహస్వామి శేషాద్రి కేతెంచుట 


వరాహరూపమును ధరించిన స్వామి యిట్లు భూదేవితో పలికి తన భారమును 
భరింపజాలునట్టి ధర్మము నాదేవికి బోధించెను. 29 


ఇట్లు భూదేవి నేర్చబడినదై నిర్మల మనస్ముభాలై తన భారమును భరింపజాలినదై 
పూజ్యురాలాయెను. 80 


అప్పటినుండి దేవాధిదేవుడగు శ్రీమన్నారాయణుడు వరాహరూపమును ధరించి 
కాంతియుక్తుడై యీ లోకమును చూచు కోర్కెతో పాతాళలోకమునుండి 31 


స్వామిపుష్మరిణీ తీరమున నీ పర్వత పశ్చిమ భాగమున నొక పుట్టలోజేరి దానిగుండా 
విహరించవలెనను కోరికతో వల్మీకమునుండి పాతాళలోకమునకా తెల్లని వరాహ 
స్వామి స్వతంత్రుడై రాకపోకలను గావించుచు (32,88) 


నిత్యములైన దివ్యగుణములతో సేవింపబడుచు, రాజోచితములగు తన 
యలంకారములతోను, చేతన స్వరూపములైన (జ్ఞానముగల) ఆయుధములతోను 
సేవింపబడుచు 34 


కారణములేకయే స్నేహశీలుడై దివ్యమగు శరీరమును ధరించి జ్ఞానానంద 
స్వరూపులగు తనవారగు దేవతలనందరను సంతసింపజేయుచు నివసించు 
చుండెను. 35 
ఉత్కృష్టానికృష్ణ ప్రాణికోటి కంతర్యామియగు శ్రీమన్నారాయణుడిట్లు విచిత్రమైన 
పావనమైన వరాహరూపియై సంచరించుచుండ 36 
ఒకానొకప్పుడు కోపిష్టియు, మహామౌనియు నగు దుర్వాసుడు తన పవిత్రమగునా 
(శ్రమమున కామముచే మోహింపబడి క్రీడించుచున్న కిన్నరదంపతులను గాంచి37 
582 


291/5 Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
శశాప > పుణ్యే సింహనామ్ని మహీధరే । 
కైరాతం మిథునం స్యాతం వన్యా౭_హారౌ యువా మితి॥ 38 


దుర్వాససః శాపాత్‌ కిన్నరదమ్పత్యోః కైరాతరూపటప్రాప్తిః 
తతః కిన్నరదమృత్యోః నిర్విజ్ణమనసోః సతోః । 
శాపమోచనమాచభ్యౌ కృపయా స చ తాపసః ॥ 39 


తత్ర స్వామిసరస్తీరే సబ్బరన్‌ శ్వేతసూకరః । 
శాపాత్‌ మదీర్వ్యావిహితాన్‌ మోచయిప్యతి తౌ యువామ్‌ ॥ 40 


తథేతి దీనమనసౌ ఉక్వా కిన్నరదమ్బతీ I 
తూర్ణం తం దేశమాగత్య జజ్ఞాతే వ్యాధదమృతీ ॥ 41 


కైరాతదమ్బత్యోః శేషాచలే పుత్రప్రాప్తిప్రియబ్లుకృషీ కరణాదీని 
శాకమూలఫలాహారైః దుష్టసత్త్వనిబర్దణా । 
ఆసాతే సుచిరం కాలం అస్మిన్‌ సింహశిలోచ్చయే ॥ 42 


బుక్షశార్జూలశరభ సింహేభవ్యాలదుర్గమే । 
అరణ్యే౭. గణ్యపుణ్యాఘే భీషణే రోమహర్షణే ॥ 43 


వసత్‌ కిరాతమిథునం పుష్పాసవమదోద్ధతమ్‌ । 


అసూతపుత్రం చిత్రాజ్ఞం చిరకాలసమీప్పితమ్‌ ॥ 44 

ప్రసూతం తం సమీక్ష్యాథ సుకుమారం సుతం తదా । 

శబరః శబరీ చైతౌ ఆస్తాం సమ్బూర్జమానసౌ ॥ 45 

238: వన్యరసైరన్యైః తమాపబ్బుషవర్షకమ్‌ । 

తావవర్ణయతాం పుత్రం చిత్రావయవమర్భకమ్‌ ॥ 46 
583 


292 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, అష్టావింశో9_ ధ్యాయః 


పుణ్యనది గల సింహాద్రియందు మీ రిరువురును కిరాతదంపతులై వనమునందలి 
కందమూలముల భుజించుచుండుడని శపించెను. 38 


దుర్వాసుని శాపమువలన కిన్నరదంపతులకు కిరాతరూపము కలుగుట 


ఆ శాపమును విని కిన్నర మిథునము దుఃఖించుచుండ దుర్వాసుడు దయతో 
వారికి శాపవిమోచనము నిట్లనుగ్రహించెను. 39 


అచ్చట స్వామిపుష్మరిణీ తీరమున శ్వేతవరాహము సంచరించుచు నేను కోపముగా 
విధించిన శాపమునుండి మిమ్ము విడిపించునిని పలికెను. 40 


ఆ కిన్నరమిథునము దుఃఖాక్రాంత మనస్ములై యట్లేయని పలికి వెంటనేయా 
ప్రదేశమునకు వచ్చి కిరాతదంపతులై పుట్టిరి 41 


కిరాతదంపతులకు శేషాద్రియందు పుత్రులుకలుగుట, 
ప్రియంగుధాన్యమును పండించుట మొదలగునవి 


కూరలను, దుంపలను, ఫలములను భుజించుచు దుష్ట మృగముల శిక్షించుచు, 
నీ సింహాద్రియందు చాలకాల ముండిరి. 42 


ఎలుగుగొడ్డులు, పెద్దపులులు, శరభమృగములు, సింహములు, ఏనుగులు, పాములచే 
నిండి ప్రవేశించ శక్యముకానిదియు, లెక్కింపతరముగాని పుణ్యప్రద మైనదియు, 
భయంకరమును, గగుర్పాటును కలిగించు నదియు నగు 43 


నరణ్యమున పుష్పములయందలి కల్లుత్రావి మదించి యున్న నా కిరాతదంపతులు 
ఎంతోకాలము నుండియు నాశించు చున్న చిత్రాంగుడను పుత్రుని బడసిరి. 44 


సుకుమారుడగు నా పు(త్రునిగాంచి కిరాతదంపతులు నిండు మనస్సుకలవారై 
యుండిరి. 45 


చిత్రమగు నవయవములుకలిగిన కుమారు నైదు సంవత్సరములవరకు నా 
దంపతులు స్తన్యపానముతోను, అడవియందలి యితర రసములతోను పెంచిరి. 46 


584 


292/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
సింహహస్తనఖత్రోటీ నిశాతశతధారతః । 
విఖిన్నమత్తమాతబ్గ కుమ్మోద్భిన్నోరుమౌక్తికైః ॥ 47 


దణ్జశేఖరవాసోభిః బర్హె బర్షిఫతత్రిణామ్‌ । 
త్రిమదో ద్రిక్రమాతజ్ఞ మదపజ్మద్రవైరపి ॥ 48 


శ్రేయసః సరసాం స్వామి సరసః శ్వేతమృత్స్నయా । 
అలబ్బుక్రతురన్యోన్యం పితరౌ సుతరాం సుతమ్‌ ॥ 49 


కదాచిత్సర్వటంస్తత్ర విపినే స వనేచరః । 

కస్యచిద్వటవృక్షస్య సమీక్ష్య స్మన్ధకోటరే I 50 
పక్వం కార్తస్వరనిభం ప్రియబ్లుప్రియదర్శనమ్‌ I 

గృహీత్వా శబర స్సర్వం గృహిణ్య తత్సమర్పయత్‌ I 51 
సా పి (పైయబ్గవం ధాన్యం ఉచ్చోష్య చ సమాచినోత్‌ । 

తతః సస్యం చక్రతుశ్చ (పైయజ్గవమతన్ధితా ॥ 5 


వృత్తిభిః గోపయనౌ తౌ శుశ్రూషాభిః సమన్తతః । 
ఆపక్వఫలమాకాజ్ఞ న్‌ మిథునం తద్బభూవ హ ॥ 53 
గోపనార్థం హి తస్యైవ పుత్రం ప్రేషితవాన్‌ స్వయమ్‌ । 
తుష్టో బభూవ చ క్షేత్రం వీక్ష్య పక్వఫలోద్ధతమ్‌ ॥ 54 


ఇతి శ్రీపాద్దవురాణే 1 దేవలదేవదర్భనసంవాదే 
1111 ధ్యాయః 


य ० (2) 9 (ककर 


585 293 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, అష్టావింశో9_ధ్యాయః 
సింహముయొక్క పంజాయందలి వజ్రాయుధమువంటి వాడియగు గోళ్ళచే బ్రద్దలు 
కొట్టబడిన మదించిన యేనుగు కుంభస్తలమునుండి బయటకువచ్చిన గొప్ప 
ముత్యముల చేతను 47 


నారబట్టలతోను, నెమళ్లు మొదలగు పక్షులయొక్క పింఛములతోను, మూడు 
స్థలముల నుండి కారునట్టి మదముచే గర్వించిన యేనుగుల మదములచేతను48 


సరస్సులన్నిటిలోను భక్తులకు మంగళప్రదమగు సరస్సులలో నుత్తమోత్తమమైన 
స్వామిపుష్మరిణియందలి తెల్లమన్నుతో నా పుత్రుని యా కిరాతదంపతులు మిక్కిలి 
యలంకరించిరి. 49 


ఒకానొకప్పుడా కిరాతుడు వనములో విహరించుచు నొక మర్రిచెట్టయొక్క 
(మ్రానునందలి తొజ్బలో 50 


బంగారు రంగుకలిగి చక్కగా పండి చూచుటకింపుగా నున్న కొట్టిలను ధాన్యమును 
తెచ్చి భార్యకొసంగాను. 51 


ఆమె యా इगु చక్కగా నారబెట్టి పోగుచేసెను. అతిజాగరూకతతో 
కొట్టిధాన్యముల చేలను చేసిరి. 52 
కంచెలచే నంతటను రక్షణలను చేయుచును అంతకును చేయవలసిన దోహదము 
లను చేయుచు చేను పండవలెనని కోరుచు నా దంపతులుండిరి. 53 


ఆ పొలమును సంరక్షించుటకై తమ పుత్రుని పంపించిరి. ఒకనాడు పండి 
వెన్నులతోనిండిన పొలమునుగాంచి యా కిరాతుడు చాల సంతసించెను. 54 


ఇదిశ్రీ పద్దువురాణమున క్షేతకాందమున శ్రీ వేంకటాచలమావోత్యుమున దేవల దేవదర్భన 
సంవాదమున శ్రీ వరాహస్వామి యవతరించుటను వర్ణించుట యనెదు 
యిరువదియెనిమిదవ అధ్యాయము 


= + (2) ౪ क 


586 


293/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
అథ ఏకోనత్రింశోల_ ధ్యాయః 


ప్రియబ్లుగోప్పకిరాతసమీపం ప్రతి వరాహాగమనమ్‌. 
దేతదర్శనః - 
ప్రియజ్లావభితో గుప్తే వాధ్రాభిః వృత్తిభిస్తతః । 
తప్తచామీకరాభోరు పక్వధాన్యభరానతే ॥ 


శబరస్తం సమీక్ష్యాథ మధ్యే కృత్వా తు మజ్బికామ్‌ । 
తద్రక్షణార్ధం తత్రైవ అతిస్టన్నక్తన్దివం స్వయమ్‌ ॥ 
కదాచిత్‌ భగవాన్‌ శ్వేతః పోత్రిపోతో బుభుక్షయా । 
=> నిర్గత్య క్షేత్రమధ్యం వివేశ హ ॥ 


తం దృష్ట్వా బహుశః సో9_పి శబరో విస్మయం యయాౌ। 
తతస్తన్మజ్ఞలేశాయ రాజ్ఞే విజ్ఞాపితుం ద్రుతమ్‌ ॥ 


రాజధానీం ప్రవిశ్యాస్యా౭. వేదయచ్చక్రవర్తినః । 

తచ్భుత్వా సార్వభౌమస్తు రాజా కౌతూహలాన్వితః ॥ 
శ్రీవరాహదర్శనార్థం శేషాచలం ప్రతి నృపాగమనమ్‌ 

మృగయా వేషభ్ళత్‌ భూత్వా పదాతిః ఉపనిషప్మమన్‌ । 

ఏకాకీ తేన సార్ధం హి జగామ జగతాం హితః ॥ 


స్వామిపుష్కరిణీం పుణ్యాం విగాహ్య విగతక్షమః । 
८६९९८८२० ప్రణమ్యాథ వ్యాధవాక్యవిచిత్రతామ్‌ ॥ 


మనసా9 9 లోచయన్‌ సమ్యక్‌ సన్యక్తాన్యపరాక్రమః । 
ప్రియజ్లోః క్షేత్రమాసాద్య ప్రియజ్ఞుప్రియదర్భనః ॥ 


చతుస్త్రమృసమాయుక్తాం చతుర[శ్రాం సముద్చితామ్‌ I 
మృదుపల్లవసంస్తీర్ణాం ఉపాస్తీర్ణమృదుత్వచమ్‌ ॥ 


587 


294 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, ఏకోనత్రింశో9_ధ్యాయః 


ల్‌ 


ఇరువదితొమ్మిదవ అధ్యాయము 


కొజ్దధాన్యమును సంరక్షించుచున్న కిరాతునివద్దకు వరాహస్వామి వచ్చుట 
దేవదర్శనుడు 


మేలిమిబంగారు రంగుగల ఘనమైన పండిన = భారముచే వంగిన 
కొట్టచేను వాధ్రలనబడు కంచెలచే కాపాడ బడుచుండగా 1 


బోయవాడు గాంచి యా చేను మధ్య మంచను నిర్మించుకొని దానిని కాపాడుటకై 
రాత్రింబవళ్ళచ్చటనే స్వయముగ నివసించుచుండెను. 2 


ఒకానాడు తెల్లని పందిపిల్ల రూపముననున్న భగవంతుడు ఆకలిచే పుట్టకన్నము 
నుండి బయటకువచ్చి పొలము మధ్య ప్రవేశించెను. 3 


© బోయవాడా పందిపిల్ల ననేకమారులు గాంచి మిక్కిలి యాశ్చర్యపడెను, వెంటనే 
ఆ మండలాధిపతియైన రాజునకా వృత్తాంతము నెటీంగించుటకై 4 


యాతని రాజధానికేగి యా చక్రవర్తి కెజింగించెను. దానిని విని యా చక్రవర్తి 
దానిని జూచు కుతూహలముకలవాడై 5 


వరాహదర్శనమునకై రాజు శేషాచలమున కేగుట 
వేటకాని వేషమును ధరించి లోకహితకరుడగు నా రాజచంద్రుడు వంటరిగా 
బోయవానితో కూడ కాలినడక నా చేనువద్ద కేగుచు 6 


పవిత్రమైన వరాహపుష్మరణిలో స్నానమొనరించి మార్గాయాసము మందగించగా, 
పుష్కరిణికి నమస్కరించి బోయని మాటలలోని వైచిత్రిని 7 


మనస్సుతో లెస్సగ నాలోచించుచు తన పరాక్రమమును సంకోచపరచుకొని 
కొట్టచేను దాపునకు చేరి దానిని చూచుటలో మిక్కిలి వేడుకగలవాడు గాన8 


నాలుగు స్తంభముల పై యెత్తుగ వేయబడినదై నలుపలకల ఆకారముగలదై లేతని 
చిగుళ్ళుపరచబడి, దానిపై మెత్తని చర్మము పరచబడియున్న 9 
588 


294/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
ఆదాయ సశరం చాపం తుబ్గశ్ళబ్గవినిరిర్మితామ్‌ । 
మజ్చీకామారురో హైతాం తేన సార్ధం నరాధిపః ॥ 


శబరః సార్వభౌమశ్చ జాగ్రతౌ నిశ్యతిష్టతామ్‌ । 
వల్మీకవివరాచ్చిత్ర సూకరో నిర్ణగామ హ ॥ 

నృపస్య వల్మీకవివరాగతవరాహదర్శనమ్‌ 
వృతిం విలజ్ఞ్య వాధ్రాభిః పాశైరష్యతిదుర్గమామ్‌ । 
క్షేతమధ్యం చ ధావన్తం సూకరం సుభగాబ్గకమ్‌ ॥ 
ఆత్తాభిలాషమాహారే దంష్ట్రాదీధితిసబ్బుయైః । 
ధ్వాన్తం శకలయన్తబ్బు భాస్వద్దివ్యాజ్ఞసబ్ఞతైః ॥ 


రాజా తం వీక్ష్య సహసా విస్మయం పరమం గతః । 
సజ్యే ధనుషి సన్ధాయ సాయకం సాధువిక్రమః ॥ 


తూర్ణమాకర్ణమాకృష్య చలలక్ష్యప్రవేధినమ్‌ । 


&9 


గ్రహీతుకామో నృపతిః తేన సార్ధం తమన్వగాత్‌ ॥ 
५ 


సూకరో వీక్ష్య ధావన్తం చాపహస్తం మహీపతిమ్‌ । 
రుటితి క్షణమాత్రేణ వల్మీకవివరం యయౌ ॥ 


వ్యర్థప్రతిజ్ఞో నృపతిః (ప్రాజ్ఞః ప్రఖ్యాతవిక్రమః । 
వల్మీకమూలమాగత్య ద్రష్టుం సూకరమత్వరః ॥ 


శిశ్యే చ దర్భశయ్యాయాం స్వప్నం కాజ్ఞన్‌ క్షితీశ్వరః । 
ప్రబుద్ధు ప్రాకృతః ప్రాతః అదృష్ట్వా స్వష్నదర్భనమ్‌ ॥ 


కిం కర్తవ్యత్వశూన్యాత్మా చిన్తయన్‌ కాయశోధనమ్‌ । 
మహదాశ్ళ్చర్యమాహర్తుం స్నాత్వా స్వామిసరోజలే ॥ 


589 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


19 


295 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, ఏకోనత్రింశో9_ధ్యాయః 
ఎత్తైన గుట్టపై కట్టబడిన మంచను ఆ బోయవానితో శరచాపధారియై యొక్కెను, 


వారిద్దరు నా రాత్రియంతయు మేల్మొనియే యుండిరి. విచిత్రమైన నా పంది పిల్ల 
ఒక పుట్టకన్నమునుండి బయటకు వచ్చెను. it 


రాజు పుట్టకన్నమునుండి వెలువడిన వరాహమును చూచుట 
పాశము లుండుటచే ప్రవేశించుటకు శక్యముకాని కంచెను దాటి సుందరమైన 
అవయవములుగలదై ఆహారము నందలి యభిలాషకలదై కోరల కాంతి పుంజముల 
చేత చీకటిని చీల్చిచెండాడుచు చేనుమధ్య పరిగిడుచున్న (12,18) 


ఆ వరాహమును జూచి యా రాజు మిక్కిలి యాశ్చర్యపడిన వాడై వెంట నారిబిగించి 
యున్న ధనస్సునకు పరిగిడు లక్ష్యమును పడగొట్టునట్టి బాణమును సంధించి 
మంచి పరాక్రమశాలి గాన 14 


తత్‌క్షణము చెవివరకు లాగి దాని నెటైనను పట్టవలెనను కోరికకలవాడై యా 
బోయనితో నా వరాహమును వెంబడించెను. 15 


చేతిలో చాపమును ధరించి తనవెంట పరుగిడి వచ్చుచున్న నా రాజు నా వరాహము 
గాంచి వెంటనే కనుమూసి తెజచునంతలో పుట్టకన్నములో దూరిపోయెను. 16 


పేరెక్కిన పరాక్రమవంతుడును, బుద్ధిమంతుడును నగు నా రాజు రిత్తపోయిన 
ప్రతిజ్ఞకలవాడై పుట్టమొదటికి వచ్చివరాహమును చూచుటకై మిక్కిలి త్వరకల 
వాడగుచు 17 


కలలోనైనను కనబడునోయను నాశకలవాడై దర్భలతో పడకనేర్పరచుకొని 

యచ్చటనే పరుండెను, భక్తిలేని సామాన్య మానవుడగుటచే కలలోనైనను గానలేక 

ఉదయముకాగనే మేల్ళొన్నవాడై 18 

ఏమి చేయుటకును తోచక తపస్సుచే శరీరమును కృశింప జేసుకొనియైనను 

మిక్కిలి యాశ్చర్యకరమైన నా వరాహమును పట్టుటకై సంకల్పించి స్వామిపుష్కరిణీ 

తీరమున స్నానమును జేసి 19 
590 


295/5 Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
తపోవేషం సమాస్థాయ ధ్యాయన్‌ సూకరమీశ్వరమ్‌ I 
కర్తుం ప్రవవృతే వీరః తతః ప్రాయోపవేశనమ్‌ ॥ 
प्र रश నిష్టావాన్‌ అస్య దర్శనే । 
ఏవం హి వర్తమానే9_స్మిన్‌ डः నియతాత్మని ॥ 
శబరేణ శబర్యా చ పరిషృతసపర్యకే I 
వృత్తం విష్ణుపదే వాక్యం విశుద్ధమమృతోపమమ్‌ ॥ 


నృపం ప్రత్యశరీర్యుక్తిః 
ద్రష్ణుకామో యది భవాన్‌ సాధువృత్త! మహీపతే! । 
తపసా9_లం సగర్వేణ సూకరార్భకదర్శనే I 
యతస్వ వృత్తం తచ్చర్తుం యద్వక్ష్యామి చ సువ్రత । 
సవత్సా౭_సితగోక్షీర ధారాభిః అభిషేచయ ॥ 
అచ్చిన్నసన్తతాభిశ్చ వల్మీకస్థం వరాహకమ్‌ । 
ఏవం సిక్తః స భగవాన్‌ పోత్రివక్రః పురాతనః ॥ 
ప్రాదుర్భవిష్యతి తతో వల్మీకవివరాత్‌ విభుః । 
ఏవముక్త్వా తు వాక్యం తత్‌ పునర్నోవాచ కిబ్బన ॥ 
నృపతిః తం నిశమ్యా౭_శు విస్మయో విస్మయం గతః । 
తం ప్రయత్నం ప్రవవృతే ప్రయతో౭_ప్రాకృతాత్మనః ॥ 
అస్య నారాయణగిరేః లక్ష్మైినారాయణేశితుః । 
వసతేర్దక్షిణే భాగే ద్వియోజననియోజితే ॥ 
తీరే స్వర్ణముఖర్యాశ్చ దక్షిణే దక్షిణక్రమే । 
ప్రాగ్భాగే గబ్జశైలస్య సర్వోపకరణాన్నితే ॥ 
గ్రామే సజ్ఞామవిజయీ సమాహితమనాస్తతః । 
సంచిన్య సర్వాన్‌ సమ్ఫారాన్‌ తస్మాదాహృత్య సత్వరః ॥ 

591 


20 


21 


22 


23 


24 


25 


26 


97 


28 


29 


30 


296 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, ఏకోనత్రింశో9_ ధ్యాయః 


తపోవేషమును ధరించి వరాహరూపధారియైన సర్వేశ్వరుని ధ్యానించుచు 
ప్రాయోపవేశమును చేయుట కుద్యుక్తుడయ్యెను. 20 


ఆతని దర్శన విషయమైచేయు తపస్సులో శీతోష్టసుఖదుఃఖాది ద్వంద్వములను 
పాటించక సార్ధకమగు నిష్టలో నారితేరినవాడై యా రాజు నిశ్చలచిత్తుడై 21 


బోయదంపతులచే నుపచరింపబడుచుండగా నాకసమున నీ క్రింది విధముగ 
పరిశుద్ధమై అమృతమువలె భోగ్యమైన నొక మాట వినబడెను. 22 


రాజుతో అశరీరవాణి పలుకుట 
ఓ సదాచార సంపన్నుడవగునో రాజా! నీవు ఆ పందిపిల్లను చూడగోరెదవేని యీ 
గర్వముతో చేయు తపస్సును విరమింపుము. 23 


సుదృఢాధ్యవసాయాశాలీ! నెను చెప్పునట్టి యీ యాచారము నాచరింపుము, 
దూడతోనున్న కపిల గోక్షీరధారల 24 


నెడతెగక ప్రవహింపజేయుచు పుట్టలోనున్న వరాహశిశువు నభిషేకింపుము. 25 


ఇట్లు వరాహముఖముతోనున్న నా యాదిదేవు డభిపిక్తుడె వెంటనే పుట్టకన్నమునుండి 


బయటపడును, అని చెప్పి విరమించెను. 26 
ఆ మాట నా రాజు విని మిక్కిలి యాశ్చర్యపడెను. జితేంద్రియుడై వెంటనే ఆ 
ప్రయత్నమునకు గడంగెను. 27 
అప్రాకృతమైన ఆ నారాయణ పర్వతమున నారాయణుడు వేంచేసియున్న 
స్థానమునకు దక్షిణమున రెండు యోజనముల దూరమున 28 
స్వర్ణముఖీనదీ తీరమునందున్న గండపర్వతమునకు తూర్పు భాగమునందు సకల 
పరికరములతో కూడియున్న 29 
గ్రామమునుండి యుద్ధవిజేతయగు నా రాజు స్వస్థచిత్తుడై యాలోచించి సమస్త 
పరికరములనంతటినుండియు తెచ్చి యుంచుకొని 30 
592 


296/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


తం వరాహజ్బ వల్మీక మభిషేక్తుమనా మనాక్‌ । 
విశుద్ధవాసా నిష్టాతో వైష్ణవః పూర్ణమానసః ॥ 


నిష్టాతః తత్సపర్యాయాం బభూవ వసుధాధిపః । 
సావధానః సహామాత్యః సాపత్యః శబరాన్వితః ॥ 


అతస్దితః సాధు సానం అశరీరివచః స్మరన్‌! । 
గోక్షీరః హేమకుమృస్థైః వల్మీకవివరోదరమ్‌ ॥ 


అనుస్యూతాచ్చిన్నధారైః అభి ఇక్తుం (ప్రచక్రమే । 
క్రియమాణే?_భిషేకే తు వల్మీకవివరాన్తరాత్‌ ॥ 


కీరాభి కాద్వరాహస్య వల్మీకాదావిర్భావ 


ఆవిర్భభూవ భగవాన్‌ వరాహవపురీశ్వరః । 
కోటీరకోటివిలస న్మణిమబ్దలమణ్లితః ॥ 


అమృతాంశుకళాకల్ప దంప్టాదన్తురపోత్రకః । 
లాటపట్లఘటి త వేణుపత్రోర్ద్వపుజ్ఞిక ॥ 


కమ్చుబిమృసదృక్కణ్లో మాంసలస్మన్థమణ్ఞలః । 
సుపారిజాతవిటప విడమ్చితచతుర్భుజః ॥ 
శజ్బచత్రధరో వామ ఊరుపీఠే స్లితాం మహీమ్‌ । 
దేవీం త్రపాగోపితాజీం లోలావిలవిలోచనామ్‌ ॥ 


సర్వాత్మసమృతదయా కాయినీం హర్షదాయినీమ్‌ I 
గాఢం గాఢం సమాలిజ్లాన్‌ అస్యా అజ్ఞం పదద్వయమ్‌ ॥ 


గృహ్హానః సాగ్ధహర్షేణా లోకయన్‌ వక్రపజ్మజమ్‌ । 
విశాలవక్షాః శ్రీవత్స కౌస్తుభాభ్యాబ్బు లాజ్ళతః ॥ 


593 


31 


39 


33 


34 


35 


36 


37 


38 


39 


40 


297 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, ఏకోనత్రింశో9_ధ్యాయః 


ఆ వరాహమును అదియున్న నా పుట్టను అభిషకము గావించవలెనను సంకల్ప 
మొకింతకలవాడై శుద్ధవస్తములను ధరించి 81 


ఆ వరాహమూర్తియొక్క పూజయందారితేరి యుండెను, మంత్రులతోను, తన 
సంతానముతోను, ఆ బోయవారితోను కూడియుండి 82 


పరాకొకింతయును లేక ఆ యాకాశవాణిని చక్కగా నిర్దుష్టముగ తలంచుకొనుచు 
బంగరు కుండలలో నింపబడి యున్న కపిల గోక్షీరములతో నెడతెగని ధారధారలుగా 


నా పుట్టయొక్క లోభాగమును అభిషేకముతో తడుపుట కారంభించెను. ఇట్లభిషేకము 
జరుగుచుండగా నా పుట్ట మధ్యనుండి 34 


క్షీరాభిషేకముచే వరాహమూర్తి పుట్టనుండి యావిర్భవించుట 
ఆ వరాహరూపుడగు భగవంతుడు జటాసటల అ(గభాగమున (ప్రకాశించు 
మాణిక్యపుంజములతో నలంకరింపబడినట్టి యు 35 


చంద్రకళవంటి కోరలచే నిబిడమగుమూతిని కలిగినట్టియు, తిరుముఖ మండల 
మున తగులుకొనిన వెదురాకు ఊర్థ్వపుండ్రమువలె ప్రకాశించుచున్నట్టియు 36 


శంఖాకారమైన కంఠమును కలిగినట్టియు, బలసియున్న భుజ శిరములు కలిగి 
యున్నట్టియు, దేవ తరువగు పారిజాత శాఖలవంటి నాలుగు భుజములను కలిగి 
యున్నట్టియు 37 


శంఖచక్రములను ధరించియున్నట్టియు, తన యెడమ తొడపై వేంచేసియుండి 
సిగ్గుతో నవయవముల నాచ్చాదించుకొని చలించుచున్న నేత్రములుకలదై 38 


సకల ప్రాణులయందును గల (పేమమూర్తీభవించి యున్నదో యనునట్లుండి 
భగవంతున కానందము నినుమడించుచున్నట్టి భూదేవిని గట్టిగ నాలింగన 
మొనరించి యామె శ్రోణి భాగమును, పాదద్వంద్వమును 39 


తన తొడపై నిడుకొని యామె ముఖకమలమును మిక్కిలి యానందముతో చూచుచు 

విశాలమైన వక్షస్థలమున ప్రకాశించు శ్రీవత్సముతోను, కౌస్తుభముతోను 

విరాజిల్లుచు 40 
594 


297/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


యాజ్ఞోపవీతోత్తరీయ దృఢబన్థనబన్గురః । 
హారకేయూరకటక రమ్యహీరాజ్లులీయభ్ళత్‌ ॥ 


సమభ్యుత్థితవామాడ్ర్సి శిజ్ఞన్యజ్జీరహంసకః । 
నవరత్నాన్తరప్రోత ముక్తాహారభుజాన్తరః ॥ 


అప్రమేయైరభినవై ఆకల్లైః ఆత్మహారిభిః । 
తపనీయెశ్చిత్రవస్తైః చిత్రైశ్చీనాంశుకైరపి ॥ 


మాలాభిరమలామోద మాలాఖిః మధుసూతిఖిః । 
అష్టాత్మగర్భసన్దర్భైః అపారైశ్చ పరిషృతః ॥ 


ఆజాను చావిర్భవతి పురుషే సూకరాత్మని । 
విచ్చిన్నా క్షీరధారాల_ భూత్‌ ధారాలా తు ప్రమాదతః ॥ 


తావాన్‌ ప్రత్యక్షదృష్టః స తదధో న హ్యదృశ్యత । 
పశ్చాదనేకవిధయా రాజా9_పి ద్రష్టుమక్షమః ॥ 


ప్రయత్నాదప్రతీకారో౨_ 7 1. । 
శుష్మజిహ్వాకణ్ఞసృక్వి ణ్యోష్టః స్తోష్టం వినిశ్వసన్‌ ॥ 
విదీర్ణమానసో మానీ వికీర్ణాజ్లో విఘూర్ణితః । 
ఏవం వృత్తే రాజ్ఞి తదా భగవాన్‌ భూతభావనః ॥ 


వరాహరూపవిభవః పురాణపురుషోత్తమః । 
ఉవాచ వచనం శ్రీమాన్‌ కరుణాపరిణామభూః ॥ 


595 


41 


42 


43 


44 


45 


46 


47 


48 


49 


298 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, ఏకోనత్రింశో9_ధ్యాయః 
యజ్ఞోపవీతమును ధరించి, పైబట్టను గట్టిగ కట్టుకొని, మెడలో హారములను, 
భుజముల దండకడియములను, చేతులకు మురుగులను, వ్రేళ్ళకు వజములు 
పొదిగిన సుందరమైన ఉంగరమును ధరించి 41 


65०९९ & 2 యెడమ ७०९०००८० హంసధ్వనివల శబ్దించు నూపురములను 
కలిగియుండి మధ్య మధ్య నవరత్నములు గ్రుచ్చబడిన ముత్యాలహారము లురమున 
వ్రేలుచుండ 42 


ఇంతింతనరానట్టియు, నూతనమైనట్టియు, మనోహరములై నట్టియు, సువర్ణ 
వికారమైనట్టి యాభరణములతోనున్న విచిత్రవర్ణములు గల చీనిచీనాంబరముల 
చేతనున్న 43 


తేనెలు కారుచున్న తెల్లనై సుగంధములతో తరంగించుచున్న మాలికలచేతను, 
లెక్కకు మిక్కుటమగు సౌవర్ణాభరణముల తోను, మోకాళ్ళవరకు నలంకరింప 
బడినట్టియు వరాహాకారముతోనున్న దివ్యపురుషుడు శిరస్సు నుంది పిక్కలవరకు 
ఆవిర్భవించిన 44 


నాతనిని సేవించు పరాకులో నిరంతరముగ ప్రవహించుచున్న పాలధార హఠాత్తుగ 
ప్రమాదవశమున నిలచిపోయెను. 45 


అంతవరకు కంటికి గాన్పించుచున్న నా వరాహమూర్తియంతకు క్రింద 
గోచరించలేదు. 46 


అంత నా రాజచంద్రుడును ఇంకను సేవించవలెనను అశతో చేసిన అనేక యత్నము 
లకు ఫలమును గాంచక నిశ్శబ్దముగ నిలచిపోయును. వేడినిట్టూర్చుల నిగిడించు 
చుండెను. దానిచే నాలుక, కంఠము, ఓష్టపార్య్వము, పెదవులు యెండిపోయెను. 47 


మిక్కిలి యభిమానవంతుడగు నా రాజు ప్రశిధిల మనస్ముడై శిధిలబంధముగల 
అవయవములు గలవాడై మిక్కిలి చలింపదొడంగెను. 48 


షడ్గుణపూర్ణుడును, సకల ప్రాణుల సృష్టిస్థితిలయ కారకుడునునగు రాజీయవస్థలో 
నుండగా కరుణా వరుణాలయుడును వరాహరూపధారియగు పురుషోత్తముడు 
శోభాయమానుడై యా రాజుతో నిట్లు పలికెను. 49 


596 


298/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


రాజానం ప్రతి భగవదుక్తిః 
రాజన్‌! అలమలం వ్యర్థ ప్రయత్నేనాతిభూయసా । 
ఏతావాంస్తవ దృశ్యోల_ హం తదధో న నృపాధిప! ॥ 


ఏతద్రూపం ప్రతిష్టాప్య శుద్ధయా శిలయా నృప! । 

తస్మై దేహ్యఖిలాన్‌ భోగాన్‌ పూర్ణో భూత్వా సుపుష్కలాన్‌ ॥ 
అప్రాకృతాజ్లో విరజాః సాత్వికోల య మితి స్మరన్‌ । 
వైఖాన సైర్మహర్షిఖిః అరయ త్వం నరాధిప! ॥ 
పశ్చాన్మామాప్నయాః గచ్చ సాధు శాధి వసున్ధరామ్‌ I 
ఏవముక్త్వా కోలవపుః రాజ్ఞోల_మూం కాలయాపనామ్‌ ॥ 


శ్రీవరాహకృత కిన్నరమిథునస్య కిరాతత్వనిర్ముక్తిః 

కిరాతవపుషా వీక్ష్య విష్ణుః కిన్నరదమృతీ I 
మునిశాపాన్మోచయిత్వా దదౌ తాభ్యాం స్వకం పదమ్‌ ॥ 

నృపస్య శ్రీవరాహప్రతిష్టాపూర్వకం స్వపురగమనమ్‌ 
తతశ్చాన్తర్దధే దేవో వరాహవపురత్ర వై । 
తతః పూర్ణమనా రాజో దివ్యం త్వష్టారమాహ్వయత్‌ ॥ 
దేవం నిర్మాాయామాస మనసా విశ్వకర్మణా । 
భూవరాహశిశుం పూర్ణం రాజానం నాకవాసినామ్‌॥। 
వారాహవపుషం శౌరిం దణ్జవ(త్రణిపత్య చ । 
శిరస్యజ్ఞులిమాబధ్నన్‌ స్మరన్నాశ్చర్యమీదృశమ్‌ ॥ 
జితేనియో జితక్రోధో జితప్రకృతిసంస్తరః । 
జితామిత్రో జితాశేషో రాజర్షిః స్వాం పురీం యయౌ॥ 
తదా ప్రభృతి దేవేశో వరాహవపురాత్మభూః । 
అనన్హాచలశ్యృజ్లే9_న్తః నిక్షిప్తాజ్షీసరోరుహః ॥ 


597 


50 


51 


59 


53 


54 


55 


56 


57 


58 


59 


299 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, ఏకోనత్రింశో9_ధ్యాయః 
రాజునకు భగవంతుని శ్రీసూక్తి 


రాజా! నిష్టయోజనమైన నీ యపారప్రయత్నము నిక చాలింపుము. నేను నీ 
కింతమాత్రమే నా దర్శనము. ఇక క్రిందిభాగము నీకు లభించదు. 50 


ఓ రాజా! పవిత్రమగు రాతిలో నీ విధమగు విగ్రహమును చేయించి ప్రతిష్టించి 
నీవు ఏలోటునను లేనివాడవై ఆ విగ్రహమునకు సమస్త భోగముల నర్పింపుము, 


ఆ విగ్రహమును రాయి యని భావించక నది యప్రాకృత మనియు రజోగుణ 
తమోగుణ సంవర్మమొక్కింతయు నా విగ్రవామునకు లేదని తలంచి 
వానప్రస్థులతోను, మహర్షులతోను నా విగ్రహము నారాధింపుము 52 


ఆ పిమ్మట నన్ను దర్శింతువుగాక! పొమ్ము భూమండలమును సావధానముగా 
పాలింపుమని రాజునకు వరాహస్వామి కాలక్షేప పద్ధతి నుపదేశించెను. 53 


శ్రీ వరాహస్వామి కిన్నరదంపతులకు కిరాతత్వమును బాపుట 


శ్రీ మహావిష్ణువా కిరాత వేషములతో నున్న కిన్నరదంపతులను జూచి వారి 
మునీశ్వరుని శాపమును బాపి వారికి తన స్థానమగు వైకుంఠము నొసంగెను. 


రాజు శ్రీవరాహమూర్తిని ప్రతిష్టించి తననగరమునకేగుట 


వరాహరూపధారియగు నా దేవదేవు డచ్చటనే అంతర్జాన మయ్యెను. అంతట 
నిండుమనస్సుగల నా రాజు విశ్వకర్మను పిలిపించెను. 95 
విశ్వకర్మచే సంకల్పమాత్రముచేతనే స్వర్గవాసుల కందరకు రాజైన పరిపూర్ణుడగు 
భూవరాహ బిడ్డను నిర్మింపజేసెను. 56 
వరాహరూపియగు నా భగవంతునకు సాష్టాంగవందన మాచరించి శిరమున 
కరములు మోడ్చి యిట్టి యీ యాశ్చర్య సంఘటనను తలంచుకొనుచు 57 


ఆ రాజర్ని ఇంద్రియములను తన యధీనము నందుంచుకొని క్రోధమును జయించి 
ప్రకృతిసంబంధమును నిరసించి శత్రువులను పారద్రోలి సమస్త దుర్వర్గమును 


జయించి తన నగరమున కేగెను. 58 

అది మొదలు స్వయంభువుడను దేవాధిదేవుడైన శియఃపతి వరాహరూపధారియై 

శేషాచలాగ్రభాగమున లోన పాదపద్మములనుంచి 59 
598 


299/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
దేవ్యా వసుధయా సార్ధం స్వామిపుష్కరిణీతటే । 
సుఖమాస్తే సురేశానః సుఖీ రహసి సున్దరః ॥ 60 


శ్రీనివాసస్య స్వామితీర్థ దక్షిణతీరవాసవర్ణనమ్‌ 
శ్రీనివాసోత పి శేషాద్రౌ తత స్ప్వామిసరస్తటే । 
నివసన్నాత్మనః కుర్వన్‌ అర్వాచీనాన్‌ సుఖాత్మనః ॥ 61 


సచ్చిదానన్దసన్లోహో వృద్ధిక్షయవివర్దితః । 
కారుణ్యపుణ్యపదవీ కమలాకాముకః కవిః ॥ 62 


అభూమిరాపదాం భూమిః సంపదాం సంవిదుద్గమః ] 
సమస్తసామసజ్లీత సచ్చరిత్రః పవిత్రహృత్‌ ॥ 63 


పురాణపురుషో ధాతా పురుషః తమసః పరః । 
వైకుణ్ధపూర్వవసతిం త్యక్త్వేదానీం హి తిష్టతి ॥ 64 


ఇతి శ్రీపాద్దవురాణే 1 దేవలదేవదర్భనసంవాదే 
[11 
నామైకోనత్రింశో ౨ ధ్యాయః 


क 4 (2) 9 గ్రా 


599 300 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, ఏకోనత్రింశో9_ ధ్యాయః 
భూదేవితో కూడ కల్యాణ పుష్కరిణీ తీరమున సుందరాకారుడై దేవదేవుడై రహస్యముగ 
(నెవ్వరికిని కాన్సించకుండగ) సుఖముగ నివసించెను. 60 


శ్రీనివాసుడు స్వామిపుష్కరిణికి దక్షిణతీరమున నివసించుటను వర్ణించుట 
అటుపిమ్మట శ్రీనివాసుడును (వెంకటేశ్వర్లును) శేషాద్రిపై స్వామిపుష్మరిణీ తీరమున 
సనాతనులైన ఆత్మ వరములను సుఖవంతులను గావించుచు నివసించుచుండెను. 


సత్‌ చిత్‌ అనందపూర్ణస్వరూపుడును. పెరుగుతరుగులు లేనివాడును, దయకు 
పవిత్రమైన మార్గమును లక్ష్మీదేవిని ప్రేమించువాడును, భూతభవిష్యద్వర్తమానముల 
నెటుంగువాడును 62 


ఆపదలకు నెలవుకానట్టియు, సంపదలకావాస స్థానమై నట్టియు, జ్ఞానమున 
కాకరుడైనట్టియు, సకల సామగానములచే కీర్తింపబడు పవిత్ర చరిత్ర కలిగినట్టియు, 
పవిత్రమగు మనస్సును కలిగియున్నట్టియు 63 


నిత్యనూతనుదును, ఎచ్చటనున్నను ప్రకాశించువాడును, పూర్చుడును, రజస్తమో 
గుణదూరుడును నగు నారాయణుడు పూర్వముండునట్టి వైకుంఠవాసమును విడిచి 
యిప్పుడీ పర్వతమునందున్నాడు. 64 
ఇది శ్రీ పద్ధువురాణమున క్షేతకాండమున శ్రీ వేంకటాచలమావోత్యుమున దేవల 
దేవదర్భనుల సంవాదాన్తర్గతమగు కొజ్జచేనును గాపాదు కిరాతునియొద్దకు వరాహస్వామి 
వేంచేయుట శ్రీవరావాస్వామి ఆవిర్భవించుటను వర్ధించునట్టి యిరువదితొమ్మిదవ 
అధ్యాయము. 


=-= 6 (2) 4 क~ 


600 


300/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, తృతీయభాగే 


అథ తింశోలి. ధ్యాయః 
శ్రీనృసింహాచలస్థ నీతకణ్ఞ తపఃక్షేత్రవర్ణనమ్‌ 
థి 9 <> ణి 
దేతలః :- 
సబ్బుస్మరే సపర్యాం క్వ अ) మహేశ్వరః I 
వైకుణ్ధస్యాముత్ర గోత్రే నరకణ్జీరవాకృతే ॥ 


దేతదర్శనః :- 
శృణు విప్ర! సమాచక్షే పురారాతేః పురావిదః । 
చరితం చరితార్థానాం యోగినాం భోగసాధనమ్‌ ॥ 


అభీష్టఫలదం రమ్యం చతుర్వర్గఫల ప్రదమ్‌ । 
నరకేసరిణో విష్ణోః పర బ్రహ్మస్వరూపిణః ॥ 


(ప్రసాదప్రసవ ప్రాప్తి హేతుబననిబన్గనే | 
ఇత ఉత్తరభాగే తు త్రింశద్యోజనసమ్మితే ॥ 


ప్రదేశే భీషణే రోమ హర్షణే భూతభీషణే । 
కశ్చిత్‌ క్రితిధరః కుక్షి కక్షక్షితిరుహో౭_క్షయః ॥ 
త్ర్యక్షాశ్రమః పక్షియూధ వాసప్లక్షాక్షకోటరః । 
విశజృటతటారూఢ వృక్షగుల్మహా తమాః ॥ 
శృజ్గక్రోడగుహావాస వైఖానసవనేచరః । 
తుజ్గశృజ్ఞదరీనిర్య దోఘనిర్మలనిరరః ॥ 

౧ ౧ యై 


నిరరాపాతపర్యన్త స్నిగ్గానోకహవాటికః । 
తప్తహాటకసజ్మాశ గైరికాకీర్ణకన్దరః ॥ 


601 


301 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖందే, త్రింశోర_ధ్యాయః 
ముపష్బయివ అభ్యాయుయు 


నృసింహాద్రియందు నీలకంఠుడు తపంబొనరించిన క్షేత్ర వర్ణనము 


దేతలుడు :- 
మహేశ్వరుడగు రుద్రుడు నరసింహాకృతి ధరించిన నారాయణుని ఈ పర్వతమున 
నే భాగమున పూజనుగావించెనో తెలుపుము (అని దేవదర్శనునడిగెను) 1 


దేవదర్శనుడు :- 
ఓ బ్రాహ్మణోత్తముడవగు దేవలా! త్రికాలజ్ఞుడైన రుద్రునియొక్క చరిత్రను చెప్పెదను. 
వినుము. ఈ చరిత్ర కృతకృత్యులైన యోగులకు సకల భోగములకును సాధనమైనది. 


సమస్త కోరికలనొసంగునది. వినుటకింపైనది. ధర్మార్థ కామమోక్షములలో దేనిని 
కోరిన వారికి దాని నొసంగునది. 3 


పరాత్సరుడైనట్టియు నృసింహావతారుడగున ట్టి శ్రీ మహావిష్ణువుయొక్క 
అనుగ్రహమును బడయుటకు ముఖ్యకారణమైనది. సంసారబంధమును బాపునది. 
ఇక్కడకు ఉత్తరమున ముప్పదియోజనముల దూరములో 4 


సకల ప్రాణులకును భయమును గొలుపునట్టియు, ఒడలంతయు గగురుపాటును 
బుట్టించునట్టియు, సకల ప్రాణులకును అతి భయంకరమగు ఒకచోట 
మధ్యభాగమునందును, ఇరుప్రకృలయందును గొప్పవృక్షములుకలిగి తరుగులేని 
పెరుగుచున్ననొక పర్వతము కలదు. అది ఈ రుద్రుని ఆశ్రమము. అయ్యది 
మొదలున తొర్రలు గలిగి పక్షులగుంపులకు నివాసమైయుండు రావిచెట్లు కలదియు, 
విశాలమగు చరియలయందు మొలచియున్న చెట్లు, తుప్పలు, గుహలచే 
నంధకారావృతమైనదియు 5, 6 


పర్వతశిఖరముల మధ్యభాగముననున్న గుహలలో నివసించు వానప్రస్తులను 
వనచరులను కలిగినట్టియు, ఎత్తెన శిఖరములు గల పర్వతచరియలనుండి స్రవించు 
ధారలు గల నిర్మలమైన సెలయేరులు కలిగినటియు 7 


కొండయేరు పారుటచే యిరుగుపొరుగున తడిసిన చెట్లుగల పూదోటలు కలిగి 
నట్టియు, కరిగిన బంగారురంగు గల ధాతువులతోనిండిన గుహలు కలిగినట్టియు 


602 


301/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
భానూపలముఖోత్మీర్ల చిత్రభానుశిఖాశతః । 
చన్టప్రభాభిన్నముఖ చన్టకాన్తసుధాద్రవః ॥ 


८८८5३०६5 కుజ్యరీకుమృమౌక్తికః । 
గలితైః మౌక్తికైః విష్వక్‌ ఆకీర్ణ ప్రస్థదుఃస్థలః ॥ 


మాణిక్యధామన్యగ్ఫూత రవిమణ్జలచణ్దరుక్‌ I 
నానావిధమణివ్రాత మయూఖోద్యోతఖస్థలః ॥ 


విద్రుమవ్రతి వ్రాత సంవృతాన్తరకన్షరః । 
వికీర్ణపద్మపాషాణ పాటలస్థలకుట్టిమః ॥ 


శృజ్ఞకోటీరసజ్లీత సంవివాద్యాప్పరో గణః 
లతాకుసుమసంక్షిప్త లీలాలయనివాసిభిః 


మిథునైః కిన్నరాణాం హి తాల[శ్రుతివికల్చనైః । 
దివ్యావిర్భావచరితం సజ్ఞాయద్శిరితస్తతః ॥ 


అధిష్టితభృగుప్రాన్తః ప్రస్థగుజ్ఞాభిరజ్ఞీతః । 
గన్ఫర్వెః గర్వవిభవైః గీతవాద్యవిశారదైః ॥ 
మన్దమధ్యోచ్చమహితైః మహితానేకకన్దరః । 
మార్తజణ్ఞమణ్జలక్షిప్త స్ఫురన్నయనమణ్ఞలైః ॥ 


పుణ్జరీకసుహృచ్చణ్ద మయూభీమణ్జలాదిభిః । 
తాప సైశ్చబ్దతేజోభిః మణ్జితోచ్చృజ్ఞకన్దరః ॥ 


603 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


302 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖందే, త్రింశోర_ధ్యాయః 
సూర్యకాంతరాళ్ళ యొక్క తాకుడులనే పై భాగములనుండి కుప్పతిప్పలగుచున్న 
సూర్యకిరణ జ్వాలలచే నిబిడమైనట్టియు చంద్రకిరణములు సోకుటచే కరగిన 
పైభాగములుగల చంద్రకాంత రాళ్ళనుండి (సవించుచున్న అమృతరస 
భరితమైనట్టియు 9 


సింహముల గోళ్లనుండి జారిపడునట్టి ఏనుగుల కుంభ స్థలములయందలి 

ముత్యములు కలిగినట్టియు, అట్లు జారిన ముత్యములంతటను చిమ్మబడి 

పడియుండుటచే దుశ్ళక్యమైన సంచారముగల పర్వత సమతలములు కలిగినట్టియు 
10 


సూర్యుని తీక్షణకాంతులను తృణీ కరించుచున్న మాణి క్య కాంతులు 
కలిగియున్నట్టియు, అనేక విధములైన మణి సముదాయములయొక్క కిరణములచే 
వెలుగొందింప బడిన ఆకసభాగము కలిగినట్టియు TL 


పగడముల రాశులచే ఆవరింపబడిన గర్భభాగములుగల గుహలు కలిగినట్టియు” 
రాళ్ళచే శ్వేతరక్త వర్ణము కలిగి వ్యాపించియున్న పద్మరాగమణులచే పాటలవర్ణము 
(ఎరుపు తెలుపు) గల యొత్తెన చదును భూములు కలిగినట్టియు 12 

శిఖరములయొక్క చివరభాగములయందు సంగీతకళలో పోటీలు పడుచున్న అప్సరస 
సమూహములు కలిగి యున్నట్టియు, పువ్వలతో నిండియున్న తీగెలతో నిర్మింపబడిన 


క్రీడాగృహములయందు నివసించు చున్నట్టియు 13 
తాళములు రాగమునకు తగిన (2०९8०९७ మార్చి మార్చి భగవదవతార 
చరితములనంతటను చక్కగ పాడుచున్న కిన్నర దంపతులచే 14 


అధిష్టింపబడిన పర్వతచరియ భూములు కలిగి యున్నట్టియు, పర్వతములకు 
పైనున్న సమతలములలో బుట్టిన గురివింద పొదలచే అందమైనట్టియు, గానవిద్యచే 
గర్వించియున్నట్టియు, సంగీత కళయందును వాద్యకళ యందును ఆరితేరినట్టియు 


ఆదరించదగిన మంద మధ్య ఉచ్చెన్సరములతో సన్మానింపబడిన పెక్కు 

గుహావాసులు కలిగినట్టియు, సూర్యమండల లగ్నదృష్టులైన 16 

తాపసుల ప్రచండమైన కాంతులతోను, పద్మములను వికసింపజేయు సూర్యకాంతుల 

తోను అలంకరింప బడుచున్న ఉన్నతమైన శిఖరములయందలి గుహలు 

కలిగియున్నట్టియు 17 
604 


302/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, తృతీయభాగే 


క్వచిడ్డమరుకోద్దూర్లత్‌ కరైరుగ్రోర్ద్వకేశకైః । 
८ యిం ५ a= 
విఘూర్ణమాననయనైః మదస్థలితకాయకైః ॥ 


ఖైరవైః భైరవీభిశ్చ నిబిడాడమృరై ర్యుతః । 
దేవానాం పూర్వదేవానాం సిద్ధానాం యోగినామపి ॥ 


భూతానాం యోగినీనాణ్చ మాత్యాణాం యక్షరక్షసామ్‌ । 


అన్యేషాం దేవయోనీనాం ఆవాసోపత్యకాశ్రయః ॥ 


ధ్యాయద్భిశ్చ పరం బ్రహ్మ క్వచిద్యోగాసనస్థితైః । 
యోగివర్యైః ఆర్యభావైః యోగాభ్యాసవిచక్షణః ॥ 


ఏకాయనైర్యేకభావైః ఆలక్షితగుహాక్షయః । 
కృష్ణసారపురోయాయి హరిణీకులసజ్ములః ॥ 


పరస్పరపరిత్యక్త వైరైః భీమైర్మ్భృగైః వృతః । 
అప్రమేయప్రభావో యః ప్రసిద్ధః పర్వతోత్తమః ॥ 


తస్య పర్వతవర్యస్య పుణ్యారణ్యసమీపతః ] 
ప్రత్యగ్రపల్లవైః కీర్ణ సుబిల్వవనవాటికైః ॥। 


225 రుద్రాక్షవృక్షైశ్చ సుశ్లక్ష పర్లకైః । 
క ణ్‌ 
అభ్రంలిహోర్ధ్వశాఖాగ్రైః అజ్ఞాతజ్ఞాతసంజ్ఞికైః ॥ 


Ey ఇ 


యజ్ఞశాఖిభిరాకీర్ణం సజ్మీర్ణం యజ్ఞవాటకైః । 
అనోకహైరవిరళైః సరశైస్సర్వతో వృతమ్‌ ॥ 


605 


18 


19 


20 


21 


22 


23 


24 


25 


26 


303 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖందే, త్రింశోత_ధ్యాయః 


ఒకానొకచోట పెద్దవైన कडग మోగించుటలో అతి చంచలమైన చేతులు 
కలిగి భయంకరముగ పైకి ఎత్తిబెట్టుకొనియున్న జుత్తుకలిగి గిరగిర తిరుగుచున్న 
గుడ్లుకలిగి, మదముచే నటించుచున్న దేహములుకలిగి 18 


ఆడంబరములతో నిండియున్న భైరవులనబడు రుద్రకింకర దంపతులతో 
కూడియున్నట్టి యు దేవతలకు, రాక్షసులకు, సిద్దులకు, యోగులకు, 19 


భూతములకు, యోగినులకు, బ్రాహ్మీమా హేశ్వరీత్యాది పేరులుగల సప్తమాతృగణము 
లకు, యక్షులకు, రాక్షసులకు, ఇతర దేవజాతులకన్నిటి కిని నివాసస్థానమైన పర్వత 
ప్రాంతమున చేరియున్నట్టియు 20 


ఒకానొకచోట యోగాసనములయందుండి పరమాత్మను ధ్యానించుచున్న 
సహృదయులగు యోగాభ్యాస పరినిష్టాతులైన యోగిపుంగవులచేతను 21 


ఏకభావముకల ఏకాయనులచే కల్పించుకొనబడిన గుహావాసములు కలిగినట్టియు, 
నల్లయిల్సియనబడు ఒకజింక ముందుపోవుచుండగా దానినంటి పోవుచున్న 
ఆడజింకలచే నిబిడమైనట్టియు 22 


మిక్కిలి భయంకరమైన సింహశార్జూలఖద్దమృగాదులు కూడ తమలో తమకుగల 
విరోధములను విడచి వర్తించుచున్నట్టియు, ఇంతంతనరాని మహిమగల 
సుప్రసిద్ధమైన పర్వత శ్రెష్టమొండు కలదు. 283 


ఆ పర్వతరాజము యొక్క పావనమైన ఒక అటవీ ప్రాంతమున నూతనమైన 
చిగుళ్ళచే చిందించుచున్న అందమైన శ్రేష్ట బిల్వ వనభాగములచేతను 24 


జువ్విచెట్లచేతను, రుద్రాక్ష వృక్షములచేతను, ఇంకను కోమలమైనట్టియు 
మనోహరమైనట్టియు ఆకులుగల ఆకసము నంటు కొమ్మల చిగుళ్ళుగల కొన్నిటి 


పేర్లు ప్రసిద్ధమై కొన్నిటి పేర్లు అప్రసిద్ధమైయున్న చెట్లతోను 25 


మర్రిచెట్లతోను నిండియున్నట్టి యు, యజ్ఞమండపములతో ఆవరింపబడి 

యున్నట్టియు, దట్టముగా క్రిక్కిరిసియున్న దేవదారుచెట్లతో ఆవరింపబడి 

యున్నట్టియు 26 
606 


303/5 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


సమాడ్రితార్తిహరణ సానుచ్చాయం సమన్తతః । 
అహిర్చుధ్వ్యతపః క్షేత్రం క్షేతక్షేతజ్ఞబన్థహృత్‌ ॥ 


నరకజీరవసానం కణీరవరవోదతమ్‌ । 
భైరవాభైరవాశ్చర్యం భూరిభీషణభీషణమ్‌ ॥ 


నీలకణ్ఞాశమస్థ పుణ్యపుష్కరిణీవర్ణనమ్‌ 


పవిత్రమత్ర విపినే వైథూర్యవిమలోదకా। 
కాణ్బనామ్బుజకల్లార కమలేన్టీవరోత్కటా ॥ 


స్లవమానప్లవా మీన మకరగ్రాహమబ్లితా । 
మరాళమల్లమహితా కారణ్ఞవకులాకులా ॥ 


తారాతరళకల్లోల మాలాలోలాన్తరాళకా । 
ఉత్ఫుల్లకైరవాఫుల్ల పుజ్జరీకపురష్కృతా 11 


మకరన్దరసాస్వాద మాద్యద్వనవయోగణా । 
త్రిమదోన్మత్తమాతజ్ల మదవార్యావిలా౭_ మలా ॥ 


దేవరిభి స్తపస్యద్భి రాజర్బ్యోఘై మహాత్మభి I 
పాన్తపర్యన్తభువి నివసద్భిస్సమన్తత ॥ 


తపోవిమలవిశ్వాజైః విశజ్మటతటోత్మటా | 
మన్రం షణ్ణవతీభేదం జపద్భిర్నారసింహకమ్‌ ॥ 


నిష్క్మలం సకలం మిశ్ర మాశ్రితావనవిశ్రుతమ్‌ । 
శ్రీవత్సాజ్కం నారసింహ గర్భాగర్భకమద్భుతమ్‌ ॥ 


607 


2/7 


28 


29 


30 


31 


39 


33 


34 


35 


304 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖందే, త్రింశోర_ధ్యాయః 


అంతటను ఆశయించినవారి తాపములను తీర్చు నీడలుగల చరియలు కలిగి 
నట్టియు, అహిర్చున్వుడు తపంబొనరించునట్టియు, జీవుల శరీరబంధములను 
బాపునట్టియు 27 

సింహముల గర్భనలచే భయంకరమైనట్టియు, మిక్కిలి భయమును గొల్పువానికిని 
భయజనకమైనట్టియు, ఆనందజనకమైనట్టిదగుటచే నాశ్చర్యమును గొల్పునట్టియు, 
మిక్కిలి భయంకర పదార్థములచే భయమును గొల్పునట్టి పావనమైన 
నరసింహక్షేత్రమొకటి యీ యరణ్యమున కలదు. 28 


నీలకంఠాశ్రమమందున్న పుణ్యపుష్కరిణీ వర్ణనము 


అదే అరణ్యమున పవిత్రమైననాక పుష్కరిణి కలదు. అది వైఢూర్యముల వలె 
నిర్మలమైన నీరుకలదియు, సువర్ణచ్చాయగల తామరపువ్వులు కొంచెమెర్రనై మిక్కిలి 
పరిమళించి కలువలు, తామరపుపష్పములు, నల్లకలువలతో నిబిడమైనదియు29 


తేలియాడుచున్న పడవలుకలదియు, చేపలు మొసళ్ళు (చొరమీనులు, మరియొక 
లతాకార మత్స్య విశేషము) మొదలగువానిచే నలంకృతమైనదియు, కన్నెలేడు 
పిట్టలనబడు నీటిపక్షుల సంఘముతో కలతపడుచుండు నట్టిదియు 80 

కనుగ్రుడ్లవలె సతతము చలించుచున్న తరంగముల సముదాయములతో 
చలించుచున్న గర్భభాగము కలదియు, వికసించిన తెల్లకలువలతోను, తెల్లతామర 
పుష్పములతోను నిండియున్నదియు 31 

పూదేనెల త్రావి మదించి సంచరించుచున్న నడవిపక్షుల పంక్తులు కలదియు 


మూడుసానములనుండి కారుచున్న మదముతో మదించియున్న యేనుగుల 
మదజలముచే కలుషితమెనను పెకి నిర్మలముగ గాన్పించునట్టిదియు 32 


తపంబొనరించుచున్న మహాత్ములగు దేవర్చులు, రాజర్నులయిక్క సమూహములచే 
నిటునటు సంచరించుచున్న ప్రాంతభూములుకలదియు 38 


తొంబదియారు భేదములచే భిన్నమైన నరసింహ మంత్రమును జపించుచు 
తపంబొనరించుటచే నిర్మలమైన సకలావయవములుగల వారిచే అధిష్టింపబడిన 
విశాలమైన ఒడ్లచే మహత్తరమైనదియు 34 


(ఉపదేశగమ్యము) 35 


608 


304/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
జ్ఞానాననమయం జ్ఞాన గమ్యం వైరాగ్యభోగ్యకమ్‌ । 
ఇ © a 6~ 
ధ్యాయద్శిస్తత్చరం బ్రహ్మ అతీనస్టియం విజితేస్ట్రియెః ॥ 


బ్రహ్మర్షిభి స్సేవ్యమానా బ్రహ్మభూయబజ్డతై స్సదా । 
పురుజిచ్చరణస్పర్శ పూతా పురుషపావనీ ॥ 


పురాణపుణ్యభవనం పురుషోత్తమపూర్తిదా । 
పూర్వసేవా పురస్మారి పుంమణ్జలపురస్కృతా ॥ 


పుణ్యపుష్కరిణీ స్వామి పుష్కరిణ్యాత్మభూమికా । 

దర్శనాత్‌ స్పర్భనాత్సానాత్‌ సర్వేషాం సర్వకామదా ॥ 
అశ్శన్యగ్రోధమూలస్థ నీలకణ్యాశ్రమవర్ణ్లనమ్‌ 

తస్యాస్తీరే మహానశ్శ న్యగ్రోధో 0652८ । 

శాఖాశతైః పరిచ్చన్న దశాశాచక్రవాలకైః ॥ 


సంవర్దితాన్లతమసా స్వాన్తధ్వాన్తమలాపహః । 
యఖ థ 
తాపత్రయార్తమనసాం జన్తూనాం ఆర్తిహారకః ॥ 


కల్పవృక్షప్రతినిధిః నిధిర్న్షిగమవర్చసామ్‌ । 
నరాణామాగ్రితవతాం మహాపాతకనాశనః ॥ 


తస్యోపలవటాఖ్యస్య మూలే శూలిన ఆశ్రమమ్‌ । 
హరిణైర్షుణీభిశ్చ నారసింహవివర్ధితైః ॥ 


సమాధ్యాసితపర్యన్త భూతలం వృషమూర్తిభిః I 
చణ్బక్రమైః పుణ్ణరీకైః మబ్దితాశాన్తమణ్దలైః ॥ 


609 


36 


37 


38 


39 


40 


41 


42 


43 


44 


305 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖందే, త్రింశోత_ధ్యాయః 
జ్ఞానానందస్వరూపుడైనట్టియు, జ్ఞానముచే నెజుంగదగినట్టియు, వీతరాగులకు 
మిక్కిలి రుచికరమగునట్టియు, బాహ్యేంద్రియములకు దుర్జాహమగునట్టియు, 
స్వాధీనమైన యింద్రియములు కల పరబ్రహ్మను ధ్యానించు వారిచే అధిష్టింపబడిన 
తట(ప్రాంతములు కలిగి నట్టియు 36 


(బ్రహ్మభావమును బడసిన బ్రహ్మర్నులచే సదా సేవింపబడు నట్టియు, శ్రీ మహావిష్ణు 
పాదస్పర్శచే పవిత్రులై పూజ నీయులగు పురుషులచే పవిత్రమైనదియు 37 


ప్రాచీనమై సకల పుణ్యములకును నిలయమై పురుషోత్తమ సామ్యము నొసంగు 
నదియగునట్టియు, జన్మాంతర పుణ్యరాశిగల పురుషపుంగవులకు మా(త్రమే 
పురస్మరింప దగినదియు 38 


అపర స్వామి పుష్కరిణియో అనునట్లుండి తనను చూచుటచేతను, తాకుటచేతను, 
త్రాగుటచేతను అందరకు నన్నికోరికల నొసంగు పావనమైన పుష్కరిణి యొకటి 
కలదు. 39 


అశ్మన్యగ్రోథ (ఒకజాతి మల్జివృక్షము) మూలమునందున్న 
నీలకంఠుని ఆశ్రమ వర్ణనము 
ఆ పుష్కరిణి యొద్దునాక పర్వతగుహయందు పుట్టి అనేక కొమ్మలచే నావరింపబడిన 
దశదిశలుగల ఒకజాతిమట్టివృక్షము కలదు. 40 
అది గాంఢాంధకారముతోనే 'పెరుగుచున్నట్లున్నది. తాపత్రయములచే పీడితులైన 
మనస్సుగల ప్రాణులకు ఆర్తిని హరించి లోపలనుండు చీకటివంటి అజ్ఞానమనెడు 
మలమును హరించునది. 41 


కల్పవృక్షమువలె కోరికల నొసంగునది. వేదవేదాంత విజ్ఞులకు నిధివంటిది. దాని 
దరిజేరిన మానవుల మహాపాతకములను హరించునది. 42 


ఆ యశ్శన్యగ్రోధ వృక్షముక్రిందనే శంకరుని ఆశ్రమము కలదు. నరసింహస్వామిచే 
పెంచబడిన మగలేళ్ళు ఆడలేళ్ళచేనధిష్టింపబడిన సమీపతర భూభాగము కలది. 


భయంకరముగనుద్ధతమై సంచరించు పెద్దపులులచే అలంకరింపబడిన దిగంతములు 

కలది. విశ్వామిత్రములు, కుశలు, ముంజి, కాశ అను వివిధమైన దర్భవిశేషములచే 

నావరింపబడినట్టియు, మందార మల్లికలను పూలచెట్లచేతను, మామిడి వేలుపు 

చందన చెట్లచేతను 44 
610 


305/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
వైశ్వామితై కుశైః ముజ్జైః కాశైశ్చాపి సమావృతమ్‌ । 
మన్గారకున్దమాకన్ద హరిచన్దనచన్లనైః ॥ 


పాటలాశోకతిలక కృతమాలతమాలకైః । 
నక్తమాలైః నాలికేరైః పన సైరసనైర్థవైః ॥ 


పున్నాగపూగరు ద్రాక్ష వకులాక్షహరీతకైః | 
సమన్తతస్సమచ్చాయం रुः अधुः అనోకహైః ॥ 
तषु ठः జాతియూధీ కరవీరాతివీరకైః । 
శతపతైః దమనక మాధవీమాలతీన్దుభిః ॥ 
తులసీభిర్గన్ధలతా జాతిభిః పరితో వృతమ్‌ I 
పజ్బుభిః పారిజాతాది పాదపైశ్చ పరిష్ఫృతమ్‌ ॥ 


పవిత్రేః_స్మిన్‌ హరిక్షేత్రే హరిం నరహరిం హరః । 
అభ్యర్చితుమనాః స్థాణుః ఆజగామ జగన్మయః ॥ 
నీలకణృకృతనృసింహారాధ నస జ్కల్పః 


స్నాత్వా. స్యాం పుణ్యపూర్వాయాం పుష్కరిణ్వాం పురాన్తకః । 
హరో దివ్యామ్బరధరో హరిచన్దనచర్చితః ॥ 


సర్వర్తుకాలోత్థఫల మాలాశతపరిష్కృతః । 
దివ్యైరాభరణైర్ముక్తా ఫలరత్నప్రవాళకైః ॥ 


సమలజ్కృతసర్వాజ్ఞః తుజ్జమజ్ఞ్జళసంయుతః I 
కల్యాణవేషకలితైః నన్దిప్రముఖకైర్లణె:ః ॥ 


సేవితో భూతతతిభిః సేవారసవిశారదైః । 
సితాసితై స్సారమేయైః దుర్వారైః ప్రమథై స్సహ ॥ 


611 


శీర్‌ 


46 


47 


48 


49 


50 


51 


59 


53 


54 


306 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖందే, త్రింశోర_ధ్యాయః 
(ఇది ఇంద్రునకు ప్రియము) 45 


కలిగొట్టుచెట్లు అశోకములు, బొట్టుగుచెట్లు, సువర్ణక వృక్షములు, తాపింఛ 
వృక్షములు, కానుగుచెట్లు. కొబ్బరిచెట్లు, పనసచెట్లు, వేగిసచెట్లు, చండ్రచెట్లుచేతను 


సురపొన్నచెట్లు, పోకచెట్లు, రుద్రాక్షవృక్షములు, పగడచెట్టు, తాడిచెట్లు, కరకచెట్లు 
వెుదలగంనింకను నడవులయందుండునట్టి అనేక విధముల చెట్లచే 
నావరింపబడుటచే అంతటను ఒకేరీతిగ నీడలుగలిగి నట్టియు 47 


నందివర్ధన వృక్షములు, ఉసిరికచెట్లు, అడవిమొల్లలు, గన్నేరు, తామరపువ్వులు, 
దమనము, పూలగిరిగింజ, జాజి, నల్లతుముకిచెట్లచేతను 48 


తులసిచెట్లు, ఇంకను అనేక పరిమళములుగల లోకమున పూజ్యుడుగా 
ప్రసిద్ధినిజెందిన రుద్రుడు శ్రీ మహావిష్ట్వవ తారభూతుడగు నారసింహుని 
యారాధించుటకై యేతెంచెను. 49 
పరమపావనమైన నీ విష్ణు క్షేత్రమునందు లోకమున పూజ్యుడుగా ప్రసిద్ధినిజెందిన 
రుద్రుడు శ్రీ మహావిష్థ్వవతార భూతుడగు నారసింహుని ఆరాధించుటకై 
యేతెంచును. 50 


నరసింహస్వామి నారాధించుటకు రుద్రుడుగావించిన సంకల్పము 
త్రిపురములను సంహరించిన రుద్రుడు ఈ పుణ్యపుష్మరిణిలో స్నానమొనరించి 
దివ్యమైన బట్టలను కట్టుకొని హరిచననమును తన శరీరమునందలందుకొని 


అన్ని బుతువులయందును ఫలములను చేబూని అట్టి పువ్వులతో గ్రుచ్చబడిన 
అనేక మాలలతోను ముత్యములు, రత్నములు, పగడములతో కూర్చబడిన దివ్యమైన 
నగలతోను 52 


తన యవయవములన్నిటిని అలంకరించుకొని ఉత్కృష్ట మంగళములచే సంస్మరింప 
బడినవారై మంగళ వేషధారులగు నందిమొదలైన గణములచేతను 53 


కైంకర్య రసజ్ఞశిరోమణులైన భూతసంఘములచేతను సేవింపబడుచున్నవాడై నల్లని 
తెల్లని కుక్కలు వెన్నంటు చున్న అప్రతిహతగతులగు ప్రమథగణములతోను54 
612 


306/5 Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
నరసింహసపర్యాయాః ప్రత్యూహప్రతిఘాతినా । 
సేవితః క్షేత్రపాలేన సుప్రసన్నో మహేశ్వరమ్‌ ॥ 
పరావరాణాం భూతానాం స్రష్టారం పరమేశ్వరమ్‌ । 
సంహర్షారం చ పాపానాం నిగ్రహీతారమచ్యుతమ్‌ ॥ 


అనుగ్రహీతారమీశం ఈశానస్య తపః ఫలమ్‌ । 
సకలం నిష్మలం మిశ్రం పరస్మా తృర మవ్యయమ్‌ ॥ 


లక్ష్మీనృసింహం సంహార నృసింహం దివ్యసింహకమ్‌ । 
అఖిలార్తిహరం వీర ముగ్రం ప్రత్యగ్రవిగ్రహమ్‌ ॥ 


శబ్దబ్రహ్మమయం శబ్బా తీతం శబ్దవిజృమృణమ్‌ । 
[| [| [>| 
అర్ధబ్రహ్మవపుః పూతం పురాణం పుణ్యపూరణమ్‌ ॥ 


అవ్యాజమిత్రం శత్రుఘ్నం శరణ్యం శరణాత్మకమ్‌ । 
భక్తార్తిభజ్ఞునపరం ఆత్మనామభయ ప్రదమ్‌ ॥ 


సచ్చిదానన్లసన్లోహం వృద్ధిక్షయవివర్ణితమ్‌ I 
పూర్ణషాడ్గుణ్యవిభవం తైగుణ్యవిభవాస్పదమ్‌ ॥ 


శ్రీవత్సలక్షణం సర్వం సర్వలక్షణలక్షితమ్‌ । 
అప్రపజ్బం ప్రపజ్బాత్మ ప్రపజ్బితపరాక్రమమ్‌ ॥ 


విశ్వేశం తత్పరం బ్రహ్మ ధ్యాయ న్నేకాగ్రమానసః । 
వసానః కృత్తివసనం పౌజ్బరీకోత్తరచ్చదః ॥ 


613 


55 


56 


57 


58 


59 


60 


61 


62 


63 


307 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖందే, త్రింశోర_ధ్యాయః 


నృసింహభగవానుని సేవకు కలుగు ఆటంకములను పారద్రోల సమర్జుడగు 
క్షేత్రపాలకునితోను సేవింపబడుచున్నవాడై మహానందభరితుడైన శంకరుడు 


ఉచ్చ నీచస్థితిగల సకల ప్రాణులను సృష్టించువాడును, నిరవధిక నియన్తయును, 
పాపములను పోగొట్టువాడును, ఆ(శితులను విడువనివాడును, శత్రువులను 
నిగ్రహించుటలోను 56 


భక్తులను అనుగ్రహించుటలోను సమర్దుడును, సర్వనియంతయైనవాడును, రుద్రుని 
తపస్సునకు ఫలమోయనునట్లున్న వాడును, సర్వజ్ఞుడును, గొప్పవారికన్న 
గొప్పవాడును, నాశనములేనివాడును 57 


కాంతియుతమగు నరుని రూపముతో కలసిన సింహ రూపుడును, భక్తుల శత్రువు 
లను సంహరించువాదును, దివ్యమగు పరాక్రమసంపన్నుడును, భక్తుల సకల 
దుఃఖమును పోరద్రోలువాడును, పరాక్రమశాలియు, భయంకరుడును, అపూర్వ 
శరీరధారియును 58 


సకల శాస్త్రప్రవర్తకుడును, వాక్కునకందనివాడును, వేదమును విస్తరింపజేయు 
వాడును, సకల పదార్థములను తనకు శరీరముగాకలవాడును, పావనుడును, 
అనాదియైన వాడును, పుణ్యమునకు పరమావధియైనవాడును 59 


నిర్దెతుకరక్షాదీక్షితుడును, భక్తుల శత్రువులను నాశనమొనర్చువాడును, రక్షించుటలో 
నిపుణుడును, తానే భక్తులకాధారమైనవాడును, భక్తుల దుఃఖములను బాపువాడును, 
ఆ(శయించిన సకల ప్రాణులకు అభయమునొసంగువాడును 60 


సత్‌ చిత్‌ ఆనందములకు రాశియైనట్టియు, పెరుగు తరుగులు లేనట్టియు, 
జ్ఞానశక్యాది షడ్గుణసంపదలతో అలరారునట్టియు, సత్వరజస్తమోగుణ ప్రచురులగు 
ప్రాణులకాస్పదమైనట్టి వాడును 61 


శ్రీవత్సమే చిహ్నగాగలవాడును, అన్నిటిని తన యధీనమందే కలవాడును, సకల 
సల్లక్షణములతో కూడియున్నవాడును, ప్రాకృత ప్రపంచ దోషములంటని వాడును, 
సకల లోకముల కంతరాత్మగానుంది తన వైభవమును విస్తరింపజేయువాడును. 


ప్రపంచమునంతను తన అధీనములో నుంచుకొనువాడును అగు ఆ పరబ్రహ్మ 

స్వరూపుడగు నరసింహుని చర్మమునే బట్టగా గట్టుకొని పులిచర్మమును 

ఉత్తరీయముగా ధరించి, ఏకాగ్రమనస్సుడై ధ్యానించుచు (శివుడు కర్త) 63 
614 


307/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


పాజ్బరాగత్రావిధానేన పజ్బకాలపరాయణః 
తస్యోపలవటస్యాధో నరకేసరిణః స్వయమ్‌ । 


సర్వలోకహితారాయ సర్వావాసస్య శార్హిణః ॥ 
సపర్యాం సుకృతీ కర్తుం అగ్నిరేతాః ప్రచక్రమే ॥ 


ఇతి శ్రీపాద్ధువురాణో క్షేతకాజ్జో శ్రీవేబ్బటాచలమావోత్సే 
దేవలదేవదర్భ్థననంవాదే శ్రీన్సునింవోచలస్థనీలకణ్ధతపః 
క్షేతాదివర్ధనం నామ త్రింశోల_ ధ్యాయః 


क 2 (2) 9 न= 


నీలకణృకృతనృసింహారాధనవిధిః 
అథ 5०.559 ధ్యాయః 


దేతదర్శనః :- 
శ్రీకణ్ణః శజ్కర वणु నరకణ్ణీరవం మహః । 
అ = © 
3०९० వై జయన్వాధ్యం అకుణ్ణితమనా २९55 ॥ 
లూ [రో రా అ 


సర్వలోకహితాకాంక్షీ స్థాణు స్ప్వస్థాత్మమానసః । 
అస్మిన్‌ న్యగ్రోధమూలస్య మూలే వైయాఘ్రచర్శణి ॥ 


అగర్భసాగ్రదర్భాగ్య సన్దర్భాక్షతనిర్మితే | 
పద్మాసనే సమాసీనః సంయమీ సమదర్భనః ॥ 


కారుణ్యార్ణవకల్లోల లోలలీలాకులేక్షయా । 
త్రీక్షయావీక్షయన్‌ విష్పక్‌ త్రిలోకీం త్రిపదాజ్మితామ్‌ ॥ 


తరుణాదిత్యకిరణ సహోదరజటాసటః । 
నీలకణ్ధః పశుపతిః శ్రీకబ్ధః పరమేశ్వరః ॥ 
© © 
615 


64 


65 


308 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖందే, ఏకత్రింశోల_ ధ్యాయః 
ఆ నరసింహ భగవానుడు వేంచేసియున్న మర్రిచెట్టు క్రింద కూర్చొని పాంచరాత్రా 
ములో చెప్పిన రీతిగ ప్రాతస్సంగవ మధ్యాహ్నాదికాల విభాగ కర్తవ్యములను 
పాలించుచు 64 


లోకకల్యాణమునకై సర్వవ్యాపియగు సర్వేశ్వరుని పూజించుటకై పుణ్మాత్ముడగు 
శివుడు ప్రారంభించెను. 65 
శ్రీ వద్ధువురాణమున క్షేతకాండదమున శ్రీవేంకటాచలమావోత్యుమున దేవల नान. 
సంవాదమున శ్రీ నారసింహాచలమందు రుద్రుడు తవస్సును గావించిన క్షేత్రమును 
వర్థించుటయనెదు మువ్పదియవ అధ్యాయము 


र € (3) శ్రీకి 


రుద్రుడు చేసిన నరసింహస్వామి ఆరాధన పద్ధతి 


ముప్పది ఒకటవ అధాయిము 


దేతదర్శనుడు :- 

శోభాయమాన కంఠముగల రుద్రుడు ఇంద్రియ నిగ్రహము కలవాడై వైకుంఠ 
వాసియును వైజయంతీమాలను ధరించునట్టి నారాయణుడైన నృసింహుడను 
తేజస్సును నిరంతరమనస్స్ముడై ధ్యానించుచు 1 


సమస్తలోక కల్యాణమును గోరినవాడై చలించక నిర్వికారుడై తన మనస్సును తన 
వశమునందుంచుకొని అదే మర్రిచెట్టు మొదటియందు పులిచర్మముపై 2 
కణుపులు పొరలులేని కొనలుగల దర్భలతో నేర్పుతో చక్కగ కూర్చబడిన ఆసనముపై 
పద్మాసనముతో కూర్చున్నవాడై ఇంద్రియములను జయించి సర్వభూతముల 
యందును సమదృష్టికలవాడై 3 
దయయను సముద్రమునందలి తరంగములనదగు చలించు చూపులుగల 
నేత్రత్రయముచే త్రివిక్రముని మూడడుగులచే చిహ్నితమైన లోకత్రయమును 
గాంచుచు 4 


బాలసూర్యుని కిరణములవలె బంగరు రంగుగల జడలరాజిల్ల కాంతియుత 
కంఠముగలట్టియు, పరమేశ్వరుడనబడు నట్టియు, నల్లనికంఠముగల రుద్రుడు5 


616 


308/5 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
కపర్దజూటకలిత కమలారికలాలయః । 
విలయోదన్తవీరశ్రీః ఇన్ద్వర్మాగ్నిత్రిలోచనః ॥ 


జటాటవీలసద్గజ్లా శిరోమాలాభిమణ్దనః । 
అష్టమూర్తిరనన్హాత్మా విశిష్టవిభవేష్టభూః 1 


(1 మణ్జలాననమణ్దలః | 
ఉద్యత్సంవర్తమార్తాణ్ణి చణ్జరుచ్యజ్ఞమణ్ణనః ॥ 


పవిత్రితాజ్లో౭_ హిర్చున్ధ్యః చికీర్షన్‌ విశ్వరక్షణమ్‌ । 
దక్షిణామూర్తిరవ్య(గః సమ(గద్రవ్యసాధనః ॥ 


శత్రువిధ్వంసకం బ్రహ్మ నృకేసరికిశోరకమ్‌ । 
నిష్క్మలం సకలీకృత్య నిత్యాభ్యర్చనకాముకః ॥ 


కారుణ్యపుణ్యపదవీ మృడః కాత్యాయనీసఖః I 
చరాచరాణాం సర్వేషాం అమీషాం మిత్రమాత్మనామ్‌ ॥ 


ఆనన్గకనమహిమా బభూవ భువనేశ్వరః । 
సకలలోకేశ్వరుడగుచు ఆనందనిధియె అలరారెను. 
నృసింహ గర్భం సకలం శత్రుపాదకరం పరమ్‌ ॥ 


నీలకణ్ధ ప్రతిష్టిత శ్రీనృసింహవర్ణనమ్‌ 


త్రీక్షణీకోణసన్నిర్వత్‌ కృష్ణవర్మ శిఖాజటమ్‌ । 
దంష్రాకోటి విటజ్మాగ నిస్సరద్వహ్నికీలకమ్‌ ॥ 


ఊరూపరిసముత్తాన నిపాతితహిరణ్యకమ్‌ । 
నఖట్రుటి తదైత్యేన్హ వక్షోవివరగహ్వరమ్‌ ॥ 


617 


10 


11 


12 


13 


14 


309 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖందే, ఏకత్రింశోల_. ధ్యాయః 
తన జటాజూటమున కూర్చబడిన చంద్రకళను కలవాడై. ప్రళయంకర పరాక్రమ 
విరాజితుడై చండ్ర సూర్యాగ్ను లనబడు మూడు నేత్రములు కలవాడై 6 


జదలనెడు అరణ్యమున విలసిల్లు గంగను శిరస్సున మాలికాలంకారముగ ధరించిన 
వాడై, పంచభూతములు చంద్రసూర్యులు మొదలగు ఎనిమిదింటిని శరీరముగా 
గలవాడై, భక్తులకంతరాత్మగానుండి వారికభీష్టముల నొసంగుచుండువాడై 7 


శరదృతువునందలి పున్నమచంద్రునివలె గుండ్రమైన ముఖముకలవాడై ప్రళయ 
కాలమున ఉదయించు సూర్యునివలె (ప్రకాశించు దేహాభరణభూషితుడై 8 


విష్ణుపాదోద్భవియగు గంగచే పవిత్రమైన శరీరముగల శంకరుడు ప్రపంచ 
రక్షణమును చేయగోరి నిదానముగ నా సమర్ధగాత్రుడగు రుద్రుడు కావలసిన 
సాధన సామగ్రినంతను కూర్చుకొనినవాడై 9 


శత్రుసంహారకుడును, సాక్షాత్పరంబ్రహ్మయునగు నా బాలనృసింహుని తన 
సత్వన్వమునుగా భావించి నిత్యమును పూజించి ఆశకలవాడై 10 


భగవన్నిర్హేతుక కృపయనెడు పదవిని స్వాయత్త మొనరించుకొనిన పార్వతీపతియగు 
శంకరుడు చరస్థిర రూపములతోనున్న సమస్తాత్మలకు మిటత్రుదై సకల 
లోకేశ్వరుడగుచు ఆనందనిధజయై యలరారెను. 11 


మానవమృగ సంకలన రూపమైనట్టియు, కళాపూర్ణమై నట్టియు, సర్వోత్మృష్టమై 
శత్రునాశకర మైనట్టియు 12 


శివునిచే ప్రతిష్టింపబడిన నరసింహుని వర్ణనము 
ఫాలనేత్రాంచలమునుండి బయలువెడలు అగ్నిజ్వాల వంటి జూలుకలిగినట్టియు, 
కోరల అగ్రభాగమునుండి బయలువెడలు నిప్పుకణములు కలిగినట్టియు 13 


తన తొడలపై వెల్లకిల నిడుకొనిన హిరణ్యకశ్యపుడు కలిగినట్టియు, వానిబలసిన 
టొమ్మునకు లోపలనున్న గుండెలను గోళ్ళతో చీల్చిచెండాడినట్టియు 14 


618 


309/5 Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


అసురాసృక్కణ్ధశిరో లుణ్జాకానేకబాహుకమ్‌ I 
అనేకశ'స్తాస్త్రధరా నేకబాహుసహ(స్రకమ్‌ I 


ఘోరాట్టహాసనినద విపాటితవియత్తటమ్‌ । 
భగవద్భవ్యాత్మకం బ్రహ్మ భాసకం భక్తవత్సలమ్‌ ॥ 


అతిభూతిప్రదం దేవం విభవానన్దదాయకమ్‌ । 
దేవానాం పూర్వదేవానాం సామాన్యమధిదైవతమ్‌ ॥ 


రత్నప్రతానప్రత్యుప్త కిరీటమకుటోజ్ఞ్వలమ్‌ | 
ద్యుమణిప్రతికాశాభ్యాం కుణ్జలాభ్యాం విరాజితమ్‌ ॥ 


నవరత్నాన్తరప్రోత మౌక్తికత్రిసరాన్వితమ్‌ । 
పజ్బసప్తసరీభిశ్చ మణ్జితోరుభుజాన్తరమ్‌ ॥ 


స్ఫురత్మటకకేయూర కజ్బణాబ్లుళలిభూషణమ్‌ । 
ఉత్తరీయబ్రహ్మసూత్రో దరబన్ధనబన్థురమ్‌ ॥ 


ఘణ్జానినాదలుణ్జాక ఘజణ్జికాదామనాదకమ్‌ | 
ప్రపదప్రస్ఫురద్రోచి ర్మణిమజ్లీరహంసకమ్‌ ॥ 


ఛిన్నవీరుత్సమాయుక్త కిజ్మిణీనాదశోభితమ్‌ । 
ప్రత్యగ్రోత్సుల్లరక్తాబ్ద ప్రతిమా డ్రికరస్థలమ్‌ ॥ 


విచిత్రరత్నఖచిత పీతకౌశేయవాసనమ్‌ । 
సర్వర్తుకామోదయుక్త ప్రసూన స్రగలజ్మృతమ్‌ ॥ 
619 


15 


16 


17 


18 


19 


20 


21 


22 


23 


310 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖందే, ఏకత్రింశోల_ ధ్యాయః 
రాక్షసాగ్రణియగు హిరణ్యకశపుని రక్తమును కంఠమును శిరస్సును అనాయాసముగ 
హరించునట్టియు, పెక్కుశస్తములను, అస్త్రములను ధరించులెక్కలేని చేతులు 
కలిగియున్నట్టియు 15 


భయంకరమైన గర్భనలచే ఆకసమునంతను ప్రక్కలుగచేయునట్టియు, భక్తుల 
దోషములను భోగ్యముగా (గహించునట్టియు 16 


సకలైశ్వర్య ప్రదమగునట్టీయు, సృష్టి స్థితి లయములు లీలగాగలట్టియు, తన భక్తులకు 
తన విభవముచే నానందపరచునట్టియు, దేవతలకును దానవులకును సాధారణమైన 
దేవుడైనట్టియు 17 


రత్నముల కాంతుల నీనుచున్న కిరీటమకుటములను ధరించుటచే సూర్యునివలె 
వెలుంగుచున్నట్టి యు, ఇద్దరు సూర్యులో యనునట్లు కనులమిరుమిట్లు 
గొలుపుకాంతి గల కుండలములచే అలంకరింపబడినట్టియు 18 


నవవిధ రత్నములును, మార్చి మార్చికూర్చిన ముప్పేట ముత్యాలహారముతో 
అలంకరింపబడినట్టియు, ఐదేడు పేటల ముత్యాలహారములు (వేలు వక్షస్థలము 
కలిగి యున్నట్టియు 19 


ప్రకాశించుచున్న మురుగులు, బాహుబిందులు, కంకణములు, ఉంగరములనెడు 
అలంకారములు కలిగియున్నట్టియు, 'పైపంచ, జందెము, కాశికోక నడమునకు 
బిగించి కట్టినట్టియు 20 


పెద్దగంటల ధ్వనిని కూడ వినబడకుండునట్లుచేయు చిన్న చిన్న గంటలమాలలను 
మోగింపజేయునట్టియు, పాదాగ్రమున ప్రకాశించు కాంతియుత మాణిక్యఖచితమై 
హంసవలె శబ్టీంచు అందెలు గలిగినట్టియు 21 
అల్లిబిల్లిగా అల్లుకొనిన పొదలను చీల్చుకొని బయటపడినదో అన్నట్లున్నట్టి యు 
చిన్నమువ్వల మనోహర ధ్వనితో నలరారునట్టియు, అప్పటికప్పుడు విడచిన 
య(ర్రతామరను పోలిన పాదతల కరతలములు కలిగియున్నట్టియు 22 
రంగు విరంగుల రత్నముల కాంతులతోను అందుకొని యున్న పట్టుపీతాంబరమును 
ధరించినట్టియు, అన్ని బుతువులలోనుబూచు పరిమళించు పుష్పజాతులతో 
గూర్చబడిన దండలచే నలంకరింపబడి యున్నట్టియు 23 
620 


310/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
దివ్యసద్గస్థసన్దర్భ గర్భారుణవిలేపనమ్‌ । 
అనేకచీనాంశుకస్ర గాలేపాలజ్బతాబ్గకమ్‌ ॥ 


సేవ్యమానం సురత్రేష్ట పురుహూత పురోగమైః । 
బృన్టారకైశ్చ మన్గార పుష్పాఖ్ఞలిలసత్మరైః ॥ 


మన్తత స్సేవ్యమానం సనన్దసనకాదిభిః । 


స 
సప్తతన్రీనాదగర్భా థర్వశ్రుతివిలాసినా ॥ 


ఉపవీణయతా9 _నన్లా పదానం భక్తితో మయా । 
సంస్తూయమానం గన్థక్వైః తుమ్బురు ప్రముఖైర్ముదా ॥ 


పక్షీన్టవిష్వక్సేనాభ్యాం గణైస్తు కుముదాదిభిః । 
రహస్సదాత్మపర్యన్రే సంవృతం పరిచారకైః ॥ 


పరిబర్జాభూషణాని హేతిమిజ్లితవేదినీమ్‌ । 
దధతీభిః 32429 శక్తిభిః వృతమన్తికే ॥ 


రౌ ద్రీభిశ్శక్తిభిశ్చైవ బ్రాహ్మీభిః పరితో వృతమ్‌ । 
పరమాత్మానమాత్మీయ మాత్మనామభయప్రదమ్‌ ॥ 


సేవ్యమానం సిద్ధసజ్ఞః సప్తలోకనివాసిభిః । 
నరసింహాత్మకం బ్రహ్మ ప్రతిష్టాప్యేహ భూతలే ॥ 


సన్నిధిం लेन సర్వేషాం దృష్టాదృష్టఫలప్రదమ్‌ । 
ఉపచారై సృమభ్యర్చ్య సంస్కారై స్పంస్కృతో భవాన్‌ ॥ 


పరావరాణాం భూతానాం ఈశ్వరస్స మహేశ్వరః । 
సమతిష్టత సర్వాత్వా కుర్వన్నయనమాత్మని ॥ 


ధర్మం భాగవతం తత్ర చరన్‌ భగవతీసఖః । 
పురాణే సుఖమాస్తేల_స్మిన్‌ పురారిః పురుష స్పదా ॥ 


621 


24 


25 


26 


97 


28 


29 


30 


31 


39 


33 


34 


311 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, ఏకత్రింశోల_ ధ్యాయః 
దివ్యమైన పరిమళయుతమైన రక్తచందనమును అందుకొనినట్టియు, పెక్కు చీని 
చీనాంబరములుచేతను, దండలచేతను, సుగంధపూతలచేతను అలంకరింపబడిన 
దివ్యమంగళ విగ్రహమును వహించునట్టియు 24 


దేవేంద్రుడు మొదలగు దేవప్రముఖులచే సేవింపబడు చున్నట్టియు, మందార 
పుష్పములతో నిండిన దోసిలులను ధరించి చుట్టువారియున్న దేవతలచేతను25 


సనక సనందనాదులచేతను, అంతటను సేవింపబడు చున్నట్టియు, వీణానినాదముల 
వీచుచున్నదో అనదగిన ఆ అధర్వవేద బుక్కులతో విలసిల్లు 26 


వీణను చేబూని నేను (దేవదర్శనుడు భక్తితో 'పెక్కులగు వృత్తకీర్తనములను చేయు 
చుండగ, తుంబురుడు మొదలగు దేవగాయకులగు గంధర్వులచే పరమానందముతో 
స్తుతింపబడుచున్నట్టియు 27 
~> ట 

గరుడ విష్వక్సేనులచేతను, కుముదాది గణములచేతను స్తుతింపబడుచున్నట్టియు, 
గుప్తసభయందు తనకు దగ్గరగా చుట్టుకొనియున్న పరిచారకులు కలిగియున్నట్టియు 
రాజోచిత प (© ००८०८9०९ 9 ఆభరణములను సంజ్ఞలచే సంచరించు 
ఆయుధములు ధరించియుండు సాత్వికవైష్థవ శక్తులచేతను 29 


తామసశక్తులచేతను, రాజసశక్తులచేతను నలుగడలన లందుకొనబడియున్నట్టి 
తన భక్తులందరకు నభయమొసంగు నట్టియు 30 
ఏడు లోకములలోనున్న సిద్దుల బృందములచే సేవింపబడుచున్న నరసింహాకృతిగల 
పరంబ్రహ్మను నేను (నీలకంఠుడు) భూమియందు ప్రతిష్టింతును. 31 
తన దరిజేరిన చేతనులందరకును ఐహికాముష్నిక ఫలములనొసంగు నా మూర్తిని 
నీవు (దేవలుడు) స్నానశుద్ధవస్ర ఊర్థ్వపుండ్రాదులను ధరించి షోడశోప చారములతో 
పూజించుము. 32 


(బ్రహ్మోదులకేమి ఇంద్రాదులకేమి సకల (@०६9०९ 5259 అతడు నియంత 
అన్నిటి కంతరాత్మకావున నీవు అతనియందు ఏకాగ్రమగు దృష్టిని నిలిపియుండుము. 
లక్ష్మికి తోడెయుండు నారాయణుడచ్చట భాగవత ధర్మమును నిరంతరము విడువక 
సంచరించు చుండును. ఈ |ప్రాచీనాశ్రమమునందు పురములను దహించిన 
ఈశ్వరుడు సర్వదా సుఖముగ నివసించి యుండును. 34 


622 


311/Sri Venkatachala mahasmyam/1 Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
తస్మాదయం నీలకణ్ధః ప్రసిద్ద స్సర్వతో మహాన్‌ । 

© య 
జన్తూనామపి జీవాతుః జబ్గమాజబ్గమాత్మనామ్‌ ॥ 


శ్రీనృసింహసాన్నిధ్యేన నీలకణ్డా (శ్రమన్యాధిక్యవర్ణనమ్‌ 
పుణ్యపుష్కరిణీసేయం పుణ్యాపుణ్యఫలప్రదా । 
పురుషార్థప్రదా పుంసాం పురారిప్రీతిపూరణీ ॥ 


నవమేతదహిర్చుధ్య తపః క్షేత్రం పవిత్రభూః । 
పుణ్యారణ్యం యత్ర తప్తం తపః కోటివిధం భవేత్‌ ॥ 


అసావత్రోపలవటః పటుః పాపవినాశనే । 
సకృద్దర్భ్శనమాత్రేణ సర్వాభీష్టఫలప్రదః ॥ 
నరకణ్ణీరవతనోః మన్గిరం త్విన్టిరాపతేః । 
శ్రీకణార్చనతృప్తస్య వైకుణ్ధస్య మహాత్మనః ॥ 
సింహాహార్యో హరః పాపాత్‌ కృతశౌచస్త్వహోబిలే । 
నీలకణ్యాశ్రమ ఇతి స్థానాని నృహరేః హరేః ॥ 
ఏతేషామపి పజ్బానాం స్థానానాం స్థానసేవితమ్‌ 1 
స్థానమేతత్సముద్దిష్టం ప్రధితం సుప్రతిష్టితమ్‌ ॥ 
నీలకణ్డాశ్రమే సింహ మహీధరమహాహ్వయమ్‌ । 
మహితాశ్చర్యమావాత్య భూమిః భూమిర్చిరాగసామ్‌ ॥ 
పాబ్దవతీర్చమహాత్యమ్‌ 
^ భి 
కిబ్బు వక్ష్యామి విప్రర్షే! సమాహితమనాశ్చృణు । 
ప్రాచీనబర్హి హరితి శ్రీనివాసగిరేః సరిత్‌ ॥ 
ప్రసృతా ప్రస్థతస్స్వామి పుష్కరిణ్యవిదూరతః । 
విద్రావిణీ చావద్యానాం నిరవద్యా౭_తిభూమిదా ॥ 


623 


35 


36 


37 


38 


39 


40 


41 


42 


43 


44 


312 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖందే, ఏకత్రింశోల_ ధ్యాయః 
కావున నీ నీలకంఠుడు మహాత్ముడని యంతటను పేరెక్నియున్నాడు. చరాచరము 
లగు సకల ప్రాణులకు నీతడు జీవగఖ్ఞ. 35 


శ్రీ నరసింహుని సాన్నిధ్యముచే కలిగిన మహత్వముగల 
నీలకంఠాశ్రమ వర్ణనము 
ఇచ్చటనున్న చెరువు పవిత్రమైనది. పుణ్యమునిచ్చి తత్భలము ననుభవింప జేయును. 
చేతనులకు చతుర్విధ పురుషార్ధములనొసంగును. శివుని అభీష్టముల నొసంగును. 
ఇదియొక నూతనమైన ఈశ్వరుని తపోభూమి. మిక్కిలి పవిత్రమైనది. దీనికి 
పుణ్యారణ్యమని పేరు ఇచ్చట గావించిన తపస్సు స్థానబలముచే కోటిమడుంగులై 
ఫలమునొసంగును. 37 
ఈ యుపలవట మిచ్చటనే పాపములను వినాశ మొనరించుటలో సమర్ధమైనది. 
ఒక్కసారి సందర్శించి నంతనే సకలాభీష్టములనొసంగును. 38 
ఇది లక్ష్మీపతియగు నరసింహుని యాలయము. ఈ నరసింహుడు శ్రీకంఠుని 
తపస్సుచే ప్రసన్నుడైన పరమ దైవము. 39 
సింహాహార్యము, పాపహరము, కృతశౌచము, అహోబిలము, నీలకంఠాశ్రమము 
అనునవి శ్రీన్ససింహ పుణ్యక్షేత్రములు, 40 
ఇట్లు రుద్రునిచే సేవింపబడిన పైయైదు స్థానములలోను ఈ నీలకంఠాశ్రమము 
సుప్రతిష్టితమని ప్రసిద్ధినిగాంచెను. 41 
ఈ నీలకంఠాశ్రమమునకు సింహమహీధరమనెడు పూజ్యనామధేయ మొండు 
కలదు. ఇయ్యది ఆశ్చర్యములకొక అద్వితీయ ఖని. ఇది పాపదూరులకు తావళము. 
పాందవతీర్థ మహిమ 
ఇంకనో దేవలమహర్నీ! నేజెప్పునది స్వస్థచిత్తుడవై వినుము. వేంకటాద్రియొక్క 


తూర్పు దిక్కునందు దాని చరియనుండి 43 
స్వామిపుష్కరిణికి దగ్గరలో దోషములను పారద్రోలు నట్టియు, స్వతఃదోషములు 
లేనటియు ఐహికైశ్వర్యము నాసంగునటియు 44 
€) రా €) 
624 


312/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
మాయావినో మహావిష్ణోః మహామాయాసమాగ్రయాః । 
పురా జ్ఞాతివధం కృత్వా పాణ్దవాః చణ్బవిక్రమాః ॥ 
సమేత్య యత్ర తత్సాప నుత్తయే దీనమానసాః । 
కాళీయవ్యాళకాలేన వాసుదేవేన చోదితాః ॥ 


సమ్బూర్ణమానసాశ్చక్రుః ఆప్లవం నిరుపప్లవాః । 
మలప్రధ్వంసినీం మాయాం మహిషాసురమర్దినీమ్‌ ॥ 


సమ్బూజ్య సంస్తూయతే౭_పి శ్రీనివాసమధోక్షజమ్‌ । 
అతీన్టియం సమభ్యర్చ్య స్వామిపుష్కరిణీతటే ॥ 


నిరేనస శ్ళుద్ధధియో యయుః తస్మా ద్యథాగతమ్‌ । 
విధిజ్ఞా విమలప్రజ్ఞా నానాజ్ఞానవిలాసినః ॥ 
అమూముశన్తి సరితం తీర్ధం పాణవమిత్యతః । 
పశ్చాత్తస్యాః పుష్కరిణ్యా నారాయణగిరిర్మహాన్‌ ॥ 


నారాయణగిరి ప్రభావవర్ణనమ్‌ 
యస్య దర్శనమాత్రేణ ముచ్యన్తే జన్తవ స్వతః । 
సంవర్తోదితదుర్దర్భ సహస్రకిరణప్రభః ॥ 
తేజః పుజ్జారజ్బితాశః కజ్బుకిజ్ఞల్మపిజ్ఞురః । 
పర్వతాధిపతిస్తత్ర సుఖమాస్తై సురోతమః ॥ 


ఇతి శ్రీపాద్ధువురాణో క్షేత్రకాజ్జో శ్రీవేబ్బటబాచలమావోత్సే 
దేవలదేవదర్భనసంవాదే నీలకణ్లాశమవర్లనే 
నీలకణ్దక్టుత నృనింహారాధనవిధ్యాది కవర్థనం నామ ఏక(్రింళో ౨ధ్వా 


क + (౪) 6 శతక 


625 


శీర్‌ 


46 


47 


48 


49 


50 


51 


59 


313 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖందే, ఏకత్రింశోల_ ధ్యాయః 
ఆశ్చర్యశక్తియుక్తుడగు శ్రీమహావిష్ణువుయొక్క సంకల్పరూప జ్ఞానములచే 
సృష్టింపబడినట్టినదియొకటి కలదు. 45 


పూర్వము జ్ఞాతులగు కారవులను జంపి భయంకర పరాక్రమశాలులగు పాండవులు 
ఆ పాపమెట్లు పోవునా అని విచారించుచు, దీనమనస్ములై కాశీయసర్పమువలె 
నలనెన శరీరకాంతిగల (కాళలియసర్పమునకు మృత్యువైన) శ్రీ కృష్ణునిచే 
(డ్రేరేపింపబడినవారై 


ఆ దైన్యముతీరిన మనస్సు కలవారై ఏ విధమైన ఉపద్రవముగాని లేక యీనదియందు 
స్నానమొనరించిరి. మాలిన్యమును హరించునట్టియు, ఆశ్చర్యశక్తి యుక్తమైనట్టియు 
మహిషాను మునిజంపిన కాళిని 47 


ఆ స్వామిపుష్కరిణీ తీరమునందే పూజించి, స్తుతించి కంటికి గోచరించని 
జితేంద్రియుడగు శ్రీనివాసుని పూజించిరి. 48 


అందుచే పాపదూరులై నిర్మల బుద్ధియుక్తులై అచ్చటనుండి వచ్చిన దారినే యేగిరి. 


శాస్త్రపద్దతి నెటింగినట్టియు, నిష్మలంక బుద్ధిశాలు లైనట్టియు, సకలవిధజ్ఞాన 
వికాసచే ప్రకాశించునట్టి మహాత్ములిట్లు పాండవులు స్నానమొనరించుటచే దీనిని 
పాబ్దవతీర్ధమని చెప్పదొడంగిరి. ఆ పుష్కరిణికి పశ్చిమ భాగమున గొప్పదియగు 
నారాయణపర్వతమొకటి కలదు. 50 


నారాయణపర్వత మహిమ వర్ణనము 
ప్రళఠయకాలమునందుదయించిన కనులును మిరిమిట్లు గొలుపు కిరణములుగల 
సూర్యునివలె వెలుంగు నట్టియు, చూచినంతనే సకల ప్రాణులను స్వయముగ 
తరింపజేయునట్టియు 51 
కాంతి సముదాయములచే దిక్కులకు మైపూతను బెట్టునట్టియు, తామర 
కేసరములవలె పచ్చనగునట్టి ఆ పర్వతరాజముపై ఆ దేవాధికుడు సుఖముగా 
విరాజిల్లుచుండెను. 52 
ఇది శ్రీ వద్ధువురాణమున క్షేతఖండమున శ్రీ వేంకటాచలమావోత్యమున దేవల 
దేవదర్భనుల సంవాదమున నీలకంఠా(శ్రమవర్ణనలోని ఈశ్వరుడొనరించిన నృనింహారాధన 
విధి మొదలగు వానిని వర్ణించుట అనెడు ముప్పదియికటవ అధ్యాయము 


5 -- ररे 
626 


313/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
८2.2० 522 ధ్యాయః 


నారాయణా ద్రిస్థభైరవాఖ్యక్షేత్రపాలకోదన్తః 
దేతలః :- 
కుక్షావుక్షక్షితిభృతో దివ్యదేశస్య వైభవమ్‌ । 
దేవదర్శన మా9_9_చక్ష్వ వైష్ణవం వైదికర్షభ! ॥ 1 
దేతదర్శనః :- 
శృణు దేవల! మేధావిన్‌! సమాహితమనా మునే! । 
కబ్బీరవగిరేరత్తం వైకుణ్సవసతోరిదమ్‌ ॥ 2 
వైకుణ్యాదీన్‌ దివ్యలోకాన్‌ సన్యజ్య భగవాన్‌ స్వయమ్‌ । 
మాయావీ తత్ర రసికః శ్రీనివాసః పరః పుమాన్‌ ॥ 3 
సర్వా9_వాసః సహస్రాక్ష పరమాత్మా సనాతనః । 
ఇచ్చావృత్తప్రపణో9 సౌ హృషీకేశశ్చ కేశవః ॥ 4 


తం దేశం రక్షతి సదా భైరవః పరిచారకః । 
అసితైః సారమేయైశ్చ ప్రమథైః మథితాసురైః ॥ ర్‌ 


కాకోదరాలజ్క తౌజ్ల స్ఫురత్టద్గకపాలభృత్‌ I 
రవస్ఫూర్ణడ్డమరుక త్రిశూలః శూలిభృత్యకః ॥ 6 


ప్రాచీనే తస్య దేశస్య స్థితో౭_జ్యనగిరేస్తటే। 
తరుణాదిత్యసజ్మాశా౭_ఖిలాభీష్టఫల ॥ 7 
గౌర్యా నారాయణాద్రితపఃకరణేన దుర్గాత్వ-శివార్థశరీరత్వ ప్రాప్తిః 
పరిభూతా పురా గౌరీ దక్షయాగే పురారిణా । 

అన్తర్షితా౭_ భూత్‌ ఉద్వేగాత్‌ కపర్టీ చ తిరోదధే ॥ 8 


627 


శ్రీపాద్మపురాశే, క్షేత్రఖండే, ద్వాత్రింశో9_ధ్యాయః 


ముప్పది రెండవ అధ్యాయము 


నారాయణ పర్వతమందున్న భైరవుడు మొదలగు క్షేత్రరక్షక వృత్తాంతము 
దేతలుడు :- 

వైదిక (శ్రేష్టా! ఓ దేవదర్శనా ! వృషభాద్రి గర్భమునందున్న శ్రీమహావిష్ణువు యొక్క 
దివ్యదేశ వైభవమును నాకెజింగింపుము 1 


దేవదర్శనుడు :- 
దేవల! బుద్ధిశాలీ! మననశీలా! శ్రీ వైకుంఠవాసియగు శ్రీనారాయణుని నృసింహాద్రి 
వృత్తాంతమును వినుము 2 


శ్రీమన్నారాయణునకు వైకుంఠాది దివ్యలోకములున్నను వానిని విడిచి స్వాధీన 
ప్రకృతిగల నా మహాత్ముడగు శ్రీనివాసుడా కొండయందే ప్రీతితో నివసించును. 


సర్వాంతర్యామియును, వేయి కన్నులున్నవాడును, అనాదియు, సంకల్పమాత్రముచే 
సకలలోక సృష్టికర్తయు, జితేంద్రియుడునగు నారాయణుడు (ఈ కొందయందే 
ప్రీతితో నివసించునని” వెనుకటి శ్లోకముతో నన్వయము) 4 

రుద్రుని పరిచారకుడైన భైరవుడా ప్రదేశమునంతను నల్లని కుక్కలతోను, అనేక 
రాక్షస సంహారములను గావించినను ప్రమధగణములతోను కాపాడుచుండును5 
ఆతడు శరీరమునంతను భయంకర పాములతో అలంకరించుకొని, తళతళ మెజయు 


చున్న విచ్చుకత్తితోను కపాలములను ధరించియుండి కాపాడుచుండును. ఈతడు 
రుద్రుని భక్తుడు. అతనిచేతిలో డబ డబ ధ్వనించు ఢక్కా త్రిశూలాద్యా యుధములు 


నుండును. 6 
ఆ అంజనాద్రి చరియయందు తూర్పుదిక్కున బాలసూర్యునిపోలిన కాంతికలిగి 
సకలాభీష్టముల నొసంగు 7 


నారాయణాద్రియందు తపస్సుచేసి పార్వతి 
దుర్గయై, శివుని అర్జాంగియగుట 
పార్వతి పూర్వకాలమున దక్షుని యజ్ఞమునందు శివుని నిమిత్తముగ పరాభవింపబడి 
అంతర్జానమయ్యిను. ఆ విచారమున రు[ద్రుడును అంతర్జానమయ్యెను. 8 


628 


314/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
ఆహర్హుకామా వామార్ధం తనోస్తస్య హరస్య సా । 
తపస్తస్తమనాస్తూర్దం ఆజగామ తటీమిమామ్‌ ॥ 9 
సమాహితమనాస్తస్యాం సా తేపే దుర్గమం తపః । 
ఘోరేణ తపసా తాం తు “దుర్గే త్యూచుర్మహర్షయః ॥ 10 
ప్రీతః కపర్టీ దత్వా౭_ స్యై శరీరార్థం ప్రసాదతః । 
అర్ధనారీవపుః రుద్రో యయౌ సో౭_పి యథాగతమ్‌ ॥ 11 


పురారిదయితా పుణ్య పురుషార్థఫలప్రదా । 

సమీపే శ్రీనివాసస్య సైషా౭_ఇ్యనగిరేస్తటే ॥ 12 
అత్రాదిపజ్బాశన్మహర్ని ప్రశంసితస్వామిపుష్కరిణీ మాహాత్యమ్‌ 

స్వామిపుష్కరిణీ తత్ర పురాణీ పుణ్యపూరణీ । 

స్వర్భూపాతాళవాసిన్యా ్రిస్రోతసః ప్రసూతిభూః ॥| 18 


త్రివిక్రమకృతో విష్ణోః సపర్యాయై యదాత్మజా । 
సురజ్యేష్టేన నియమాత్‌ కమణ్జ్దలుసముద్ధుతా ॥ 14 


యస్యాస్తీరే చ 228 చతుర్వర్గానభీప్పితాన్‌ । 
సురా నరాశ్చ తిర్యజ్బుః ప్రపజ్బీకృతకారణాః ॥ 15 


మాహాత్య మూచిరే తస్యాః పరస్పరమతీన్ధియమ్‌ | 


ఆఫ్లుతా విమలప్రజ్ఞా మునయో (బ్రహ్మవాదినః ॥ 16 

అత్రి8:- 

జపం కుర్వన్‌ అపాం మధ్యే 'తద్విష్టోరి” తి యః సకృత్‌ । 

స్వామిపుష్కరిణీస్నాతో ముచ్యతే పాతకాత్స తు ॥ 17 
629 


315 


శ్రీపాద్మపురాశే, క్షేత్రఖండే, ద్వాత్రింశో9_ధ్యాయః 


అంత ఆ పార్వతి ఆ రుద్రుని శరీరమునందలి అర్ధవామ భాగమును బడయగోరి 
తపస్సును జేయనెంచి వెంటనే యీ పర్వతచరియకేతెంచెను. 9 


ఆమె అచ్చట నిశ్చలచిత్తయె దుశ్చరమైన తపం బొనరించుట చేతనే మహర్షు 
లామెకు 'దుర్గియని పేరిడిరి. 10 


రుద్రుడును ఆమె తపస్సును మెచ్చి తన శరీరమున యడమపట్టు సగము 
భాగమామెకొసంగెను. అందుచే నాతడర్ధనారీశ్వరుడయ్యెను. అట్లొసంగి తన 
దారినేగెను. 11 


అంజనాద్రి చరియయందు శ్రీనివాసునికి ప్రక్కగా శివునకు ప్రియమైనట్టియు 
పుణ్యాత్ములకు చతుర్విధ పురుషార్థములను స్నానఫలముగా నొసంగునట్టియు12 


అత్రి మొదలగు ఏబదిమంది మహర్షులు ప్రశంసించిన 
స్వామిపుష్కరిణీ మాహాత్యము 
మూడు లోకములను పావనమొనరించునట్టి గంగానదికి తల్లియగు ప్రాచీనమై 
సమస్త పుణ్యములను తానే యొసంగు స్వామిపుష్మరిణి కలదు. 13 
గ్రివిక్రమరూపధారియగు శ్రీమహావిష్ణువుయొక్క ఆరాధనార్థమై దేవప్రముఖుడగు 
బ్రహ్మచే న్‌ పుష్కరిణికి విడ్డయెన గంగ కమండలమునుండి యెత్తబడినది. 14 


దేవతలుగాని, మనుష్యులుగాని, పశుపక్ష్యాదులుగాని ఆ పుష్కరిణీ తటమునందు 
తమకు కావలసిన పురుషార్థముల నన్నింటిని బడయగలుగుదురు. 15 


వేదాధ్యయననిరతులును, నిర్మల జ్ఞానరాశులును అగు మునీశ్వరులు ఆ 
పుష్మరిణియందు (గ్రుంకులిడి యొకరితో నొకరీక్రింది విధముగ ఆ పుష్కరిణియొక్క 


వైభవమును వర్ణించిరి. 16 

అత్రిమహర్షి :- 

స్వామిపుష్మరిణియందు స్నానమాడి నీటిమధ్యనిలచి “తద్విష్టోః పరమంపదంి అను 

మంత్రమునాక తడవ జపించినవాడు పాపదూరుడగును. 17 
630 


315/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


२28 :- 
అవగాహ్య జలే స్వామి పుష్కరిణ్యాః సమాహితః । 
వ్యపోహ్య భ్రూణహత్యాఘం అశ్చుతే9_భీష్టసమ్పదమ్‌ ॥ 


వసిష్టః :- 
యః స్నాయాద్వారిణి స్వామి పుష్మరిణ్యాః స్మరన్‌ హరిమ్‌ । 
సప్తజన్మకృతం పాపం సహసా స వ్యపోహతి ॥ 


అరాశరః :- 
యః కరోత్యాప్లవం స్వామి సరసీజలమధ్యతః । 
సో౭_తీత్య నిరయం సర్వం బ్రహ్మభూయాయ కల్పతే ॥ 


గొతమః :- 
కీర్తయిత్వా జలే9_న్యత్ర 'స్వామిపుష్కరిణి తి యః । 
స్నాయాద్యాయన్‌ శ్రీనివాసం ముచ్యతే సో౭_తి పాతకాత్‌ ॥ 


భరద్వాజః :- 
ప్రాతరుత్థాయ యే ప్రాజ్ఞాః 'స్వామిపుష్కరిణీతి వై । 
కీర్తయన్యాహితాత్మానః తే యాన్తి పరమం పదమ్‌ ॥ 


మనుః :- 

స్వామిపుష్కరిణీతీర్థ జలం ప్రీతాః १०९९} యే । 
తే౭_పి నిర్జూతపాష్మానో యాన్తి బ్రహ్మ సనాతనమ్‌ ॥ 
యమః ;- 

స్వామిపుష్కరిణీకూలే నరా నక్తందివబ్బు యే । 
వసన్య్యభోజనాస్తేః_పి లభేరన్‌ పరమం పదమ్‌ ॥ 


యాజ్ఞతల్య్యః :- 
విగాహ్య స్వామిసరసో జలం వీతక్లమా జనాః | 
ప్రార్థితం ప్రాప్నుయుః ప్రాజ్ఞాః ప్రజాపతిరువాచ హ ॥ 


631 


18 


19 


20 


21 


22 


23 


24 


25 


316 


శ్రీపాద్మపురాశే, క్షేత్రఖండే, ద్వాత్రింశో9_ధ్యాయః 


వ్యానమహార్షి :- 
స్వామిపుష్కరిణీ జలములయందు నియతచిత్తుడై స్నానమొనరించినచో 
బ్రహ్మహత్యవంటి ఘోరపాపములను కూడ పరిహరించుకొని కోరిన సంపదలను 


బడయగల్లును. 18 

వసిష్టుడు :- 

స్వామిపుష్మరిణియందు శ్రీహరిని దలంచుచు స్నానము చేయువాడు యేడుజన్మల 

పాపమునొక్కక్షణమున బోగొట్టుకొనును. 19 
€) 

వరాశరుడు :- 

స్వామిపుష్కరిణీ జలములమధ్య స్నానమొనరించువాడు నరకములనన్నిటిని 

దాటిపోయి పరిశుద్దాత్మ స్వరూపమును బడయును. 20 

గొతముడు :- 


ఇతర తీర్థములలోనైనను 'స్వామిపుష్కరిణీ స్నానం” అని సంకల్పించి శ్రీనివాసుని 
తలంచుచు స్నానమొనరించిన సకల పాపములనుండియు విముక్తుడగును. 21 


భరద్వాజ మహర్షి :- 
తెల్లవారురూమున లేచి నిశ్చలచిత్తులై “స్వామిపుష్మరిణీ” యని అనుసందించు 


బుద్ధిమంతులు పరమపదమును బడయుదురు. 22 
కునువు :- 

స్వామి పుష్కరిణీ తీర్థమును ప్రీతితో గ్రోలిన వారును పాపవిముక్తులై పరమాత్మ 
సాయుజ్యమును 23 
యముడు :- 

స్వామిపుష్కరిణీ తీరమున ఒక పగలు ఒక రాత్రియును క్రమముగ ఉపవాసముతో 
వసించువారు పరమపదమును బడయగలుగుదురు. 24 
యాజ్ఞవల్క్యుడు :- 


స్వామిపుష్కరిణీ జలములలో స్నానమొనరించువారి క్లేశములన్నియును పోయివారు 

తమ కభీష్టమైన సకల పురుషార్థములను బడయుదురని ప్రజాపతి సెలవిచ్చెనని 

చెప్పెను; 25 
632 


316/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


భారీతః :- 
హరిం స్మరన్తః కుర్వస్తి స్నానం స్వామిసరోజలే 1 
వీతాంహసో వీతనిద్రా విశన్తి విమలం పదమ్‌ ॥ 


అంగీరాః :- 

యే౭_నుతిష్టన్యనుష్టానం స్వామిపుష్కరిణీజలే । 
అనేకజన్మజనిత మేషామేనో వినశ్యతి ॥ 

ఉశనాః :- 

ఉదీరయన్తి యే నిత్యం “స్వామిపుష్కరిణీి తి చ । 
దుష్మర్శపజ్కం నిర్జూయా9_ శ్నవతే कै > సత్ఫలమ్‌ ॥ 


2०88 :- 
యే కీర్తయన్తి సర్వత్ర సదా స్వామిసరోవరమ్‌ । 
తే౭_ప్యవద్యం వినిర్ధూయ నిరవద్యా భవన్తి వై ॥ 


ఆవన్తమ్బః :- 
స్వామిపుష్కరిణీతోయే స్నానపానాదికర్మ యే । 
కుర్వన్తి పాపస్తమృం తే పరిత్యజ్యా౭_ప్పువన్తి సత్‌ ॥ 


మరీచిః :- 
నారాయణగిరేః ప్రాన్తే స్వామిపుష్కరిణీతటే । 
యః కిల్చిషీ వసత్యేకం దినం నిష్కిల్చిషీ భవేత్‌ ॥ 


మృకణ్దు॥- 
కబ్బీరవగిరేః కుక్షౌ పక్షీరాద్వాహహర్షకే । 
యః సేవతే స్వామిసరః స నరః సురసజ్ఞతః ॥ 


00९8 :- 
క్రోడే వేజ్మటశైలస్య సరః క్రోడాభినన్టకమ్‌ | 
గాయతే యస్రిషవణం స నరః సర్వసమ్మతః 


633 


26 


2/7 


28 


29 


30 


31 


39 


33 


317 


శ్రీపాద్మపురాశే, క్షేత్రఖండే, ద్వాత్రింశో9_ధ్యాయః 
వారితుడు :- 
స్వామిపుష్కరిణిలో శ్రీహరిని తలంచుచు స్నానమొనరించు మానవులు పాపదూరులై 
నిద్రాది దోషవివర్దితులై శుద్ధ సత్వమయమైన పరమపదమును అలంకరింతురు. 


అంగిరసుడు :- 

స్వామిపుష్మరిణిలో స్నానమొనరించి స్నానానుష్టానముల నందే నిర్వర్తించుకొనువారు 
అనేక జన్మార్టిత పాపరాశి నంతను తొలగించుకొందురు. 97 
<, :- 

నిత్యమును “స్వామిపుష్కరిణీ*ోయని అనుచుండువారు పాపమనెడు బురదను పూర్తిగ 
వదలించుకొని పుణ్యఫలముల నన్నిటిని బడయగలుగుదురు 28 
సంవర్తుడు :- 

అంతట అన్నివేళలను “స్వామిపుష్మరిణీ"యని అనుచుండువారు సకలదోషరాశిని 
పారద్రోలి పరిశుద్దు లగుదురు. 29 
ఆవస్తంభుడు :- 


స్వామిపుష్కరిణిలో (०8 ఆ తీర్థమునే త్రాగువారు స్తంభమువలె పాతుకొనియున్న 
పాపములనుండి విముక్తులై సచ్చబ్దవాత్యుడగు సర్వేశ్వరుని సాయుజ్యమును 
బడయుదురు. 30 
మరీచుడు :- 

పాపాత్ముడని లోకమున పేరునుబడసిన దుర్మార్గుడును, నారాయణపర్వతము 
నందున్న స్వామిపుష్కరిణీ తీర్థమున మునుకలిడి ఆ ఒడ్డున ఒక దినమంతయు 


నివసించిన నిష్పాపుడైపోవును. 31 
మృకండుడు :- 

నృసింహగిరి గర్భముననున్న నారాయణునకు మిక్కిలి అభీష్టమైన స్వామిపుష్మరిణి 
సేవించువాడు దెవత్వమును బడయును. 32 
2९22 :- 


వేంకటాద్రికి వక్షోభాగమునందున్న వరాహస్వామి కభీష్టమైన స్వామిపుష్కరిణి 
యందు మూడు ప్రొద్దుల గ్రుంకులిడు వాడందరకును (శ్రియఃపతికి) ప్రియుడగును. 
(సర్వ=నారాయణః) 88 


634 


317/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


కాత్యాయనః :- 
వైకుణ్ధస్య ప్రీతికరే కజ్జీరవగిరేస్తటే । 
స్వామిపుష్కరిణీం యో౭_సౌ సేవతే స మహాన్‌ భవేత్‌ ॥ 


బృహాన్పతిః- 
కుణ్జే౭_ఖ్ఞ్యనగిరేః స్వామి పుష్కరిణ్యప్పు యో నరః । 
కృతాప్లవః సకృత్‌ సత్యం కృతకృత్యో భవేన్నరః ॥ 


భృగువుః :- 
ప్రాతరుత్తాయానుదినం స్వామిపుష్టరిణీం స్మరన్‌ । 
గోఘ్నో యో మాసమాసీత గోప్రదానాత్‌ స శుద్ధతి ॥ 


వాల్నీకిః :- 
స్వామిపుష్కరిణీతీరే యో వసత్యుపపాతకీ । 
మాసం గోదానతః శుద్దో భవేత్‌ నర ఇతి (శ్రుతిః ॥ 


శజ్ఞలిఖితొ :- 
పారే స్వామిసరో విద్వాన్‌ స్మార్తం (శ్రౌతం కరోతియః । 
సహస్రధా కృతం తేనే త్యుశన్తి (బ్రహ్మవాదినః ॥ 


శాతాతవః ;- 
హవ్యకవ్యాత్మకం కర్మ స్వామిపుష్కరిణీతటే । 
వార్థుషిః నాస్తికో వా౭_పి యః కరోతి స సత్ఫలః ॥ 


బోధాయనః :- 
స్వామిపుష్కరిణీతీర నివాసీ హరిమేధసః । 
అశ్వమేధాదికం యజ్ఞం యః కరోతి మహేశ్వరః ॥ 


635 


34 


35 


36 


37 


38 


39 


40 


318 


శ్రీపాద్మపురాశే, క్షేత్రఖండే, ద్వాత్రింశో9_ధ్యాయః 


కాత్యాయనుడు ~ 

(2०९०६०88 ప్రియమైన నృసింహాద్రి చరియలోనున్న స్వామిపుష్మరిణి సేవించువాడు 
సకలలోకారాధ్యుడగును. 34 
అంజనాద్రియొక్క కుంజమునందున్న స్వామిపుష్కరిణీ తీర్ధమున ఒక్కసారి స్నానము 
నొనరించిన మానవుడు కృతకృత్యుడగును. ఇది నిక్కము. 35 
భృగువు :- 


గోహత్యను ప్రమాదవశమున గావించినవాడు ఒకనెల వరకును ప్రతిదినము 
వేకువన మేల్మాంచి స్వామిపుష్కరిణిని తలంచి గోదానమొనరించిన పాపదూరు 


డగును. 36 
వాల్మీకి ;- 

ఉపపాతకములను చేసినవాడు ఒకనెల స్వామిపుష్కరిణీ తీరమున వసించి 
గోదానమును చేసినచో శుద్ధుడగును. 37 
శంఖలిఖితుడు :- 


స్వామిపుష్మరిణీ తీరముననే బుద్ధిశాలియైనను (శ్రౌత క్రియలనుగాని, స్మార్త క్రియలను 
గాని గావించినచో అవి సహస్రగుణితములై ఫలప్రదములగునని (బ్రహ్మవేత్తలు 
సెలవిత్తురని జెప్పెను. 38 


శాతాతవ్యడు :- 

వడ్డివ్యాపారమొనరించి జీవించువాడుగాని, నాస్తికుడుగాని పితరులనుద్దేశించిగాని, 
దేవతలను ఉద్దేశించిగాని కర్మల నీ స్వామిపుష్మ్కరిణీ తీరమున చేసినచో వాడు 
మంచి ఫలమును బడయును. 39 


బోధామనుడు :- 
భగవదారాధన తత్పరుడగు మానవుడు స్వామిపుష్కరిణీ తీరమున వసించుచు 
అశ్వమేధాది యజ్ఞములను గావించునేని వాడు మహేశ్వరుడేయగును. 40 


636 


318/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
మార్కణ్జేయః :- 
మృగరాడద్రికుహరే హరేరానన్దదాయిని । 
కీర్తయన్‌ స్వామిసరసీం నావసీదతి మానవః ॥ 


మాబ్బత్యః :- 
గోవినమన్టిరే స్వామి పుష్కరిణ్యాస్తటే వసన్‌ । 
వాసుదేవపరో మర్త్యో భవేద్వాసవపూజితః ॥ 


శాబ్దిల్యః ;- 
స్వామిపుష్కరిణీతీరే పల్బుకాలపరో వసన్‌ । 
అపజ్బుత్వో భవేన్ముక్తః పజ్బోపనిషదాత్మకః ॥ 


కాశ్యపః :- 

యో నరః స్వామిసరసి స్మరన్‌ శౌరిం కృతాప్లవః । 
కర్మనిర్మూలకో ధీరః కృతకృత్యో భవే త్సహి ॥ 
కణ్వః ;- 

స్వామిపుష్కరిణీతీర్ధం యః పిబేత్‌ చులుకత్రయమ్‌ । 
అహోరాత్రకృతం పాపం తత్తణాదేవ నశ్యతి ॥ 
8628 :- 

ఇన్ట్రీయెః కర్మభిః జ్ఞానైః మనసా సహ యత్కృతమ్‌ । 
ఆప్లవాత్‌ స్వామిసరసి తదేనః శుద్ధ్యతి క్షణాత్‌ ॥ 


పవిత్రం స్వామిసరసి స్పృష్ట్వా తోయం నిరేనసః । 
విజ్ఞానసమ్పదో విష్ణుం ద్రష్టుకామా భవన్తి హి ॥ 


637 


41 


42 


43 


44 


45 


46 


47 


48 


319 


శ్రీపాద్మపురాశే, క్షేత్రఖండే, ద్వాత్రింశో9_ధ్యాయః 


మార్కండేయుడు :- 

నారాయణునకు ప్రియమైన నరసింహాద్రి గహ్వరముననుండి స్వామిపుష్కరిణి 
నిరంతరమును కీర్తించుచున్నచో వాడెన్నడును చెడడు. 41 
మాండవ్వుడు :- 

స్వామిపుష్కరిణీ తీరమునందున్న భగవదాలయములో నివసించుచు భగవంతుని 
ధ్యానించు మానవుడు దేవేంద్రునకును పూజింపదగినవాడును, 42 
శాండిల్యుడు :- 


२०९९००९ ०426 88 తీరమునుండి ప్రాతన్సంగమాది ఐదువేళలయందును 
భగవదారాధనను నియమము తప్పక చేయుచుండినచో ముక్తుడై తిరిగి జన్మించక 


అప్రాకృత దివ్యదేహముతోనుండును. 43 
కాశ్యపుడు :- 

స్వామిపుష్కరిణిలో భగవంతుని తలంచుచు స్నానమునొనరించువాడు తన 
కర్మజాలమునంతను బాసి కృతకృత్యుడై కూర్చొనును. 44 
కణ్వుడు :- 


స్వామిపుష్మరిణిలోని నీటిని ముమ్మారు మూడు పురిసెడులను ద్రావువాడు ఒక 
రాత్రి ఒక పగలును చేసిన పాపమునంతను ఒక్కక్షణమున బోగొట్టుకొనును. 45 


అగన్వుడు :- 

కర్మేంద్రియములచేగాని, జ్ఞానేంద్రియములచేగాని బుద్ధిపూర్వకముగా చేసిన 
పాపములనన్నిటిని స్వామి పుష్కరిణిలో స్నానమొనరించుటచే ఒక్కక్షణ కాలములోనే 
పటాపంచలైపోవును. 46 
దుర్వాసుడు :- 


ఇంద్రియములనన్నిటిని నిగ్రహించియుంచి స్వామి పుష్కరిణిని వాగింద్రియముతో 
కీర్తించినచో సనకసనందనాది సిద్ధసముదాయములచే బూజింపబడును. 47 


విశ్వామిత్రుడు :- 
పవిత్రమగు స్వామిపుష్మరిణీ జలమును తాకినంతనే తాపములుపోయి విజ్ఞానులలో 
అగ్రగణ్యులై భగవంతుని సాక్షాత్మరింపగోరుచుందురు. 48 


688 


319/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
శక్తిః :- 
పవిత్రవన్తః పరమాః పజ్బుసన్న[న్రవిగ్రహాః | 
భవన్తి తేఠ వగాహనే యే స్వామిసరసీజలమ్‌ ॥ 


శుకః :- 
స్వామిపుష్కరిణీ సైషా పురాణీ పుణ్యపూరణీ । 
సురాణాళ్బు నరాణాజ్బ తిరశ్చాజ్బాత్మశోధినీ ॥ 


యస్యాం కోలవపుర్భూత్వా శ్రీనివాసః పరః పుమాన్‌ । 
దేవీభిః శక్తిభిశ్చెవ క్రీడానుగుణభూతిభిః ॥ 


విచిత్రవివిధానేక శృబ్ణయన్రధృతిక్రమైః । 
జలక్రీడాం వితనుతే విశ్వాప్యాయకరీం సదా ॥ 


శొనకః :- 
సైషా హి స్వామిసరసీ సమజ్ఞాసజగద్ధితా । 
కీర్తనస్నానపానైశ్చ తాపత్రయనివారిణీ ॥। 


నారదః :- 
మాధవానన్దజననీ మదనజ్వరమాథినీ | 
మదయత్యాత్మజాతాని స్వామిపుష్కరిణీ హ్యసౌ ॥ 


క్రతుః :- 
స్వామిపుష్కరిణీ సౌమ్యా సోమపీథీ సురర్షభః । 
యస్యామవబ్బథస్నానం కురుతే ద్యాపి విశ్వసూః ॥ 


కుఖ్టరాగిరేః छक వ్యజ్ఞితాఖిలభావనాః । 
సాధవః స్వామిసరసి స్నానాత్‌ సంసారతారితాః ॥ 


639 


49 


50 


51 


59 


53 


54 


55 


56 


320 


శ్రీపాద్మపురాశే, క్షేత్రఖండే, ద్వాత్రింశో9_ధ్యాయః 
శక్తి :- 
స్వామిపుష్మరిణీ తీరమున స్నానమాడువారు పరమ పావనులై సర్వోతృష్టులై పంచ 
సన్మంత్ర విగ్రహులగుదురు. (విష్ణుషడక్షరి, వాసుదేవద్వాదశాక్షరి, నారాయణాష్టాక్షరి, 
మంత్రరత్నము, చరమమంత్రము అని నీయెదును పంచసన్మంత్రములనబడును 
(లేక పంచోపనిషణ్మ్యయమైన అప్రాకృత దేహులగుదురు) 


ఆ యీ స్వామిపుష్మరిణి మిక్కిలి ప్రాచీనమైనది. సమస్త పుణ్యములనిచ్చునది. 
దేవతలను, మనుష్యులను, పశుపక్ష్యాదులను పవిత్రమొనరించునది. 50 


ఈ పుష్కరిణిలో పరమాత్మయగు శ్రియఃపతి వరాహ రూపమును ధరించి 
శ్రీభూనీలాది దేవిమారులతోను, శక్తులతోను జలక్రీడలకుపయోగించు 51 


సమస్త విచిత్ర శృంగయంత్రాదులతో (పిచికార్లు) తిత్తులతో ప్రపంచమునంతను 
ఆనందింపజేయు జలకీడను జరుపుచుండును. 52 


శొనకమహభార్ష్ని :- 

ఈ పుష్కరిణి జగత్తునకు యుక్తమైన హితము నొనగూర్చునదియై తన 
పేరునుచ్చరించుటచేతను, స్నానము నొనరించుటచేతను తీర్థమును త్రాగుటచేతను 
తాపత్రయముల బాపునదిగానుండెను. 53 


నారదుడు :- 
ఈ పుష్కరిణి శ్రియఃపతికి అపారానందము నొనగూర్చును. కామవికారముల 
నణగించును. తననుండి పుట్టిన వానినన్నటిని ఆనందముతో మదింపజేయును. 


క్రతుమహార్ని :- 

ఈ స్వామిపుష్మరిణి మిక్కిలి సౌమ్యమైనది. అనేక క్రతువులనుజేసి సోమపాన 
మొనరించిన స్వయంభువగు బ్రహ్మదీనియందు దీక్షాంత స్నానములనిప్పటికిని 
ఆచరించును. 55 
నృసింహ పర్వతమునందున్న లతాగృహములో తమ తమ యభీష్టసిద్ధికై తపంబుల 
నొనరించు సాధుపుంగవులు ఈ స్వామిపుష్కరిణిలో స్నానములను గావించి 
సంసారమును తరించిరి. 56 

640 


320/5 Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


వేదప్రధానా విబుథా యస్యాం స్నాత్వా నిరహంసః । 
విష్ణుం సాక్షాత్మర్తుకామాః స్వామిపుష్కరిణీ హి సా ॥ 


సత్యాషాఢః :- 
ఆషాఢానామా[శ్రమశ్రీః ఆశమాచారశాలినామ్‌ । 
అన్యేషాం భూతిభూమిశ్చ సైషా స్వామిసరో9_భిధా ॥ 


కుణ్ళినః ఫా 
కుహరే సింహశైలస్య సరసీ స్వామిపూర్వికా । 
శీలాచారవతాం న్యాణాం అశీలానామపీష్టదా ॥ 


వారితః :- 
జయన్తీ చాపదాం భూమిః సమృదాం సర్వకామదా । 
సరసీ స్వామ్యుపపదా సైషా విష్ణుపదీజనిః 11 


జైమినిః :- 
శిరస్యజ్ఞాలిమాబధ్నన్‌ స్వామిపుష్కరిణీం స్తువన్‌ । 
స్మరన్‌ హరిం స్వానుష్టానం యః కరోతి స పుణ్యభాక్‌ ॥ 


స్నానం సకృత్‌ కుర్వతే యే స్వామిపుష్కరిణీ జలే । 
హవ్యకవ్యేషు తే యోజ్యా నరా నారాయణప్రియాః ॥ 


జాబాలిః :- 

స్నానాదన్యేషు తోయేషు స్వామిపుష్కరిణీం స్మరన్‌ | 

కృతకృత్యః కృతాత్మా స మర్త్యః తత్సలమాప్పుయాత్‌ ॥ 
లఅితామహః :- 

స్వామిపుష్కరిణీతీర్ధ పరిచర్యాపరో హి యః । 

స మర్పో వైష్ణవీం భూతిం మర్యత్వే సమవాప్పుయాత్‌ ॥ 

ననకః :- 

యస్వ్యాస్తీరే నివసతి శ్రీనివాసః పరాత్సరః । 

సా ధన్యా స్వామిసరసీ సేవతే తాం య ఆత్మవాన్‌ ॥ 


641 


5¶ 


58 


59 


60 


61 


62 


63 


64 


65 


321 


శ్రీపాద్మపురాశే, క్షేత్రఖండే, ద్వాత్రింశో9_ధ్యాయః 
వేదికశరణ్యులగు బ్రాహ్మణ శ్రేష్టులు భగవంతుని సందర్శింపగోరి స్నానములను 
గావించి విరోధులగు పాపములను పోగొట్టుకొనునదీ పుష్మరిణియందే. 57 


సత్యాషాడ ६०००३) :- 
సన్యాసాశ్రమ ధర్మములను శ్రద్దతో ఆచరించువారిచ్చట గావించిన చాతుర్మాస్య 
(ప్రతముజ్జ్వలమగును. ఇతరాశ్రమస్థులకు సకల సంపదలనొసంగును. 58 


కుండిన ६०००३) :- 

నృసింహపర్వతగహ్వరమునందున్న యా స్వామిపుష్కరిణి సదాచారసంపన్నులకు 
గాని, దురాచారులకుగాని సకలాభీష్టములనిచ్చును. 59 
వారీతుడు :- 

శ్రీవిష్ణు పాదములనుండి బుట్టిన న్‌ స్వామిపుష్క్మరిణి ఆపదలను బాపునది. 
సంపదలకు తావళము. సకలాభీష్టములనిచ్చునది. 60 
జైమిని ६०००६) :- 


కరములను శిరమునజోడించి, స్వామిపుష్మరిణి తలంచుకొనుచు నారాయణుని 
ధ్యానించుచు తమ విధ్యుక్త ధర్మములను జేయువారు పుణ్యాత్ములు. 61 


ఈ పుష్కరిణిలో ఒక్కసారిథైంనను స్నానమునుచేయువారు పావనులు. 
నారాయణునకెంతో ఇష్టులు. హవ్యకవ్యములతో వారిని ఆ మంటత్రించవలెను. 62 


జాబాలి ;- 

ఇతర నదులలో స్నానమొనరించుచున్నను అది స్వామిపుష్కరిణీ స్నానమనియే 
భావించి గావించినచో మానవుడు కృతకృత్యుడగును. ఆ పుష్కరిణీ స్నానఫలమునే 
బడయును. 63 


బ్రహ్మ :- 
ఈ స్వామిపుష్కరిణీ జలముతోనే నిత్యమును భగవదారాధనను గావించువాడు 
మనుష్యుడుగా భూమండలమున జన్మించియున్నను శ్రీవైష్ణవ స్త్రీని చేపట్టును. 64 


సనకుడు :- 
65. శ్రీనివాసుడీ స్వామిపుష్కరిణీ తీరమునందు వేంచేసియుండుటచే నిది చాల 
ధన్యమైనది. దీనిని సేవించువాడు లబ్దసత్తాకుడు. 65 


642 


321/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
సనన్టనః :- 
విష్ణుపాదోద్భవం బ్రహ్మ కరస్పర్శపవిత్రితమ్‌ । 
పవిత్రితేశానజటా జూటం స్వామిసరోజలమ్‌ ॥ 


సనత్మునూరః :- 
యా పునాత్యాప్లవాత్‌ సమ్యక్‌ భువనాని చతుర్దశ । 
స్వామిపుష్కరిణీ ధన్యా సా సర్వఫలదాయినీ ॥ 


తాసుదేతః ;- 

నరాంసి యాని దివ్యాని సన్తి త్రిజగతీతలే । 
తేషామేషా స్వామినీ హి “స్వామిపుష్కరిణీ' త్యతః ॥ 
సనాతనః :- 

యే నరాః ప్రాత రుత్ళాయ తా మిమాం కీర్తనని తే । 
స్వామిపుష్కరిణీం భక్తా విశన్తి విమలం పదమ్‌ ॥ 


దేతదర్శనః :- 

ఇత్యూచివాంసో విద్వాంసః కృతకృత్యా హ్యమర్షణాః । 
తస్యాస్తీరే పుణ్యభూమౌ ఆసతే మునిపుజ్జవాః ॥ 
క్వచిత్‌ కదాచిత్‌ క్రీడార్థం దివ్యైః పరిజనైస్సహ । 
శేషసేనేశగరుడః ప్రధానైస్సేవితం శుభమ్‌ ॥ 


సేవమానాః శ్రీనివాసం సాక్షాత్‌ అక్షిపథం గతమ్‌ । 
చతుర్భుజ ముదారాజ్ఞం అతసీగుచ్చసచ్చవిమ్‌ ॥ 


66 


67 


68 


69 


70 


71 


72 


ఇతి శ్రీపాద్ధువురాణే క్షేతఖజ్జే శ్రీవేజ్బటాచలమావాత్సే దేవలదేవదర్భనసంవాదే అత్రాది 


పజ్బాశన్మహర్షిక్టుత స్వామిపుషరిణీప్రశంసనం నామ ద్వాత్రింశోల ధ్యాయః 


= (2) + గ్రీక్‌ 


643 


322 


శ్రీపాద్మపురాశే, క్షేత్రఖండే, ద్వాత్రింశో9_ధ్యాయః 
సనందుడు :- 
ఈ స్వామిపుష్కరిణీ తీర్థము (్రియఃపతి పాదారవిందములనుండి పుట్టినది. 
చతుర్ముఖుడు దీనిని చేతితో తాకుటచే పవిత్రమైనది. ఈశ్వరుని జడలలో 


నుండుటచే పావనమొనరింపబడినది. 66 

సనత్కుమారుడు :- 

తనలో స్నానమొనరించుటకై పదునాలుగు లోకముల పవిత్రమొనరించు నీ 

స్వామిపుష్మరిణి ధన్యమైనదై సకల ఫలముల నొసంగును. 67 

వామదేవుడు :- 

మూడు లోకములయందున్న సరస్సులన్నింటికిని ఈ స్వామిపుష్కరిణి రాణీవంటిది. 
68 

సనాతనుడు :- 

ఉదయముననే లేచి భక్తితో స్వామిపుష్మరిణిని గూర్చి ఉచ్చరించిన మానవులు 

శుద్ధ సత్వ్రమయమైన పరమపదమును చేరుదురు. 69 

దేవదర్శనుడు :- 

జితేంద్రియులగు మునిపుంగవులిట్లు పలికినవారై తమను కృతకృత్యులుగా భావించి 

పరమపవిత్రమైన ఆ నదీ తీరప్రదేశమున నివసించిరి. 70 


ఆ ప్రదేశమొకానొక సమయమున నారాయణునిచే అనంత గరుడ విష్వక్సేనాది 

ప్రముఖ ప్రియ పర్జిజనముతోపాటు విలాసముగా ఆదరింపబడిన మంగళకరమైనది. 
71 

ఆ స్థలమున నీ బుషిపుంగవులందరును ప్రత్యక్షముగ దర్శనమొసంగుచున్న నాలుగు 

భుజములను కలిగి మహోన్నత దివ్యమంగళ విగ్రహము చీకటి వృక్షపుష్ప 
గుచ్చచ్చాయతో వెలుంగుచుండ సేవించుచుండిరి. 72 

ఇది శ్రీవద్భపురాణమున క్షేత్రఖందమున శ్రీవేంకటాచలమావోత్యుమున దేవల దేవదర్భన 

సంవాదమున ఆత్రాది యేబదిమంది బుషులచే గావింవబడిన స్వామివువ్యరిణీ 
(ప్రశంసయనెదు ముప్పదిరెండవ అధ్యాయము. 


य 6 (2) 6 कक 


644 


322/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
అథ త్రయస్రించో౨_ ధ్యాయః 
దైత్యోప ద్రవజ్ఞాపనార్థం బ్రహ్మాదీనాం క్షీరసాగరగమనమ్‌ 


దేతలః :- 
స్వామిపుష్కరిణీకూలే నారాయణగిరేర్భగౌ । 
ఆవిర్భావః కథం విష్ణో శ్రీనివాసస్య శార్జిణః ॥ 


దేతదర్శనః :- 

శృణు బ్రహ్మన్‌! సమాచక్షే సమాహితమనా మునే! । 
ప్రశ్నం సర్వాణ్ఞగర్భస్య ప్రాదుర్భావాత్మకం విభోః ॥ 
పురా దుర్మేధసా దైత్య ప్రవరేణామరారిణా । 

పీడితా రుద్రభక్తేన భృశం బ్రహ్మాదయ స్సురాః ॥ 
శాన్తాగ్నిసదృశాః శుష్క వదనాః శోకవిహ్వాలాః । 
పరాజితా జడాత్మానః కింకర్తవ్యావివేకినః ॥ 
దైత్యారిం శరణం ప్రాప్తం ప్రయతా యతమానసాః । 
క్షీరాబ్ధి ప్రాపురప్రాప్త స్వావాసా స్తస్య శాన్తయే ॥ 


తుష్టువుస్తత్ర దైతేయ విధ్వంసనవిచక్షణమ్‌ । 
లక్ష్వోపలక్షితం విష్ణుం విశ్వరక్షణదీక్షితమ్‌ ॥ 


బ్రహ్మాదికృత క్షీరాబ్ధిశాయిస్తుతిః 
దేవాః :- 
ఓం నమో దేవదేవాయ పూర్వదేవాయ ఖడ్గినే I 
శ్రీవత్సాజ్మాయ చ నమః పరస్మై పరమాత్మనే ॥ 


645 


323 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, ९०८०२१०० ధ్యాయః 


ముప్పది మూడవ అధ్యాయము 
రాక్షసులు గావించు ఉపద్రవములు నెజింగించుటకై 


బ్రహ్మాదిదేవతలు క్షీరసాగరమునకేగుట 
దేతలుడు :- 
నారాయణాద్రి తుంగముననున్న స్వామిపుష్కరిణీ తీరమున శారంగధారియైన శ్రీ 
మహావిష్ణువునకు శ్రీనివాసుని యవతారమెట్లు సంభవించెనో తెలుపుమనగా 1 


దేవదర్శనుడు :- 

ఓపూజ్యూడవైన దేవలమహామునీ! (బ్రహ్మాండముల నన్నిటిని తన కడుపున నిడుకొనిన 
నారాయణుని అవతార విశేషమును గురించి చెప్పెదను స్వస్థచిత్తుడవై వినుము. 2 
పూర్వము శివునికి భక్తుడగు దుర్భుద్ధియైన చైత్యుడను రాక్షసునిచే బ్రహ్మాది 
దేవతలందరును బాధింపబడినవారై 8 


ప్రజ్ఞ్వలించి, ప్రజ్ఞ్వలించి చల్లారిన నిప్పువలెనైనవారై యెండిననోళ్ళు కలవారై 
భయభీతులై రాక్షసులచే నోడింపబడి చైతన్యశూన్యులై 4 


ఏమిచేయుటకును తోచనివారై, స్థాన భ్రష్టులై, బాహ్యంతఃకరణములను స్వాధీన 
పరచుకొన్న వారై రాక్షస హంతయగు నారాయణుని తమ దుఃఖశాంతికై వేడుటకై 
పాలసముద్రమునకేగిరి. ర్‌ 
అచ్చట సకలలోకములను రక్షించెదనని కంకణమును కట్టుకొని కూర్చున్న లక్ష్మీ 
నారాయణుని రాక్షస సంహారదక్షుడవు నీవేయని యిట్లు స్తోత్రమును చేయుట 
కారంభించిరి. 6 
బ్రహ్మాదులు గావించిన క్షీరాబ్ధినాధ స్తోత్రము 

దేవతలు :- 

దేవతలందరకును దేవుడైనట్టియు, వారందజకంటెను ముందుగనే యున్నట్టియు, 
విచ్చుకత్తిని చేబట్టియు, శ్రీ వత్సమనెడు మచ్చను నిరూపకముగా కలిగియున్నట్టియు, 
పరాత్పరుడైయున్న పరమాత్మకే యా యాత్మలన్నియు శేషభూతమైనవి. అంతియేగాని 
స్వతంత్రమైనవికావు. 7 

646 


323/6॥1 Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


నమః పరస్మై వ్యూహోప వ్యూహాన్తరవిభూతయే । 
విభవాయ నమస్తస్మై విశ్వాన్తర్యామిణేత_ణవే ॥ 


అర్బావతారాయ నమః అజన్మనే జన్మభాజినే । 
మాయావినే జగత్ర్రృష్టే లక్ష్మీనారాయణాత్మనే ॥ 


జగత్రత్యవరోహాయ > నమః । 
జగన్మజ్ఞకభూతాయ జాహ్నవీజనకాజ్ఞయే ॥ 


జబ్గమాజబ్బమజగద్దాతు:ః జననకారిణే । 
జనార్దనాయ జమ్ఫారేః అనుజాయ నమో నమః ॥ 
శ్రియఃపతే! నమస్తుభ్యం సభ్యసన్లోహసజ్లినే । 


సదావిష్ణో మహావిష్ణో విష్ణోం_పారాదిరూపిణే ॥ 


నమో నళిననేత్రాయ నేత్రభూతాయ నాకినామ్‌ । 
నారాయణాయ నాథాయ నాగభోగశయాయ తే ॥ 


విశ్వేశ్వరాయ విశ్వాయ విశ్వాతీతాయ తే నమః । 
విశ్వాధ్యక్షాయ వీశాన వాహనాయాదివేధసే ॥ 


నిత్యాయ నిరవద్యాయ నిరాకారాయ నీతయే । 
నిస్సీమకల్యాణగుణ గణాతీతాయ తే నమః ॥ 


సచ్చిదానన్దసన్లోహ దేహవృద్ధిక్షయాక్షమ | 
అచ్వ్యుతానన్త! గోవిన్ద! నమస్తుభ్యం మహాత్మనే ॥ 


647 


10 


11 


12 


13 


14 


15 


16 


324 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, ९०८०२१०० ధ్యాయః 
పరవాసుదేవ స్వరూపుడును, వ్యూహవాసుదేవ స్వరూపుడును, వ్యూహాంతరములను 
విభూతి గలవాడును, మత్స్యకూర్మాద్యవతార స్వరూపుడును, సర్వాన్తర్యా 
మిత్వమునకు తగిన సూక్ష్మరూపుడగు (శియఃపతికి వందనము. 8 


అర్సామూర్తియి ఆలయములలో వేంచేసియున్న నారాయణునకు నమస్మారము. 
కర్మ్శకృతజన్మ లేకున్నను సంకల్పముచే అవతరించు శ్రీమహావిష్ణువునకు వందనము. 
సంకల్పమయుడై జగత్తును సృష్టించు లక్ష్మీనారాయణమూర్తికి వందనము. 9 


దుష్టశిక్షణ, ధర్మరక్షణకై భూలోకమున అవతరించు నట్టియు, భక్తలోకమునకు 
ఆనందప్రదుడగునట్టియు, లోకములన్నిటికి మంగళములనొసంగు నట్టియు, గంగకు 
పుట్టినిల్లగు పాదముగల (శియఃపతికి నమస్కారము. 10 


స్థిరచర రూపమైన జగత్తునకాధారభూతుడైనట్టియు, చతుర్ముఖునికి జనకుడైనట్టి 
ఉపేంద్రుడైన జనార్దనస్వామికి పదే పదే వందనము. 11 


లక్ష్మీనాథ! నీకు వందనము, సజ్జనబ్బందసంగతా! వందనము. సర్వదా సర్వత్ర 
వ్యాపించేయుండు మహావిష్ణో! నీకంటె ముందుగ ఒక్క శరీరధారినైనను లేనివాడా! 
నమస్మారము. 19 


పుండరీకాక్షా! వందనము. దేవతలకు (నాయకుడా) మార్గదర్శకుడా! ప్రధానుడా! 
వందనము, నాగపర్యంకమున పవళించు సర్వలోకనాథుడవగు నారాయణా! 
వందనము. 13 


సమస్త ప్రపంచమునకు నియంతయగువాడా! ప్రపంచమును శరీరముగా గలవాడా! 
లౌకికవికార దూరుడా! నీకు వందనము. సకల విశ్వసాక్షిభూతా! గరుడ వాహనా! 
ఆద్యబ్రహ్మస్వరూపుడా! వందనము. 14 


నిత్యుడా! దోషదూరుడా! ప్రాకృతాకరరహితుడా! ధర్మసంస్థాపకా! నిరవధిక 
అసంఖ్యాక మంగళగుణ గణములకు నిధియైనవాడా! నీకు వందనము. 15 


సత్‌ చిత్‌ ఆనందనిధీ! వృద్ధిక్షయములను సహించని దివ్యమంగళవి[గ్రహా! భక్తులను 

భంగపరచనివాడా! గుణములకు అంతులేనివాడా! మహాత్మా! గోవిందా! నీకు 

వందనము. 16 
648 


324/5 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
అపారకరుణామోధే నిస్తరజ్ఞాత్మనిశ్చల । 
లక్ష్మీవిలక్షణ విభో విచక్షణ! నమో౭_స్తుతే ॥ 17 


బుత! సత్య! పరబ్రహ్మ! కృష్ణ! పిజ్జకపూరుష! । 
ఊర్థ్వరేతాః! విరూపాక్ష! విశ్వరూప! నమో౭_స్తుతే ॥ 18 


నమో నమః కారణకారణాయ 

నమో నమో9_నన్తమహావిభూతయే । 

నమో నమః శజ్మరచాపహారిణే 

నమో నమః శాశ్వతశార్త ధన్వనే ॥ 19 


నమో౭_న్తరాదిత్యహిరణ్యరూప! 
నీరూప! తుభ్యం పురుషోత్తమాయ । 
నమో నమోభిః నిగమాన్తభూతైః 


కృతస్తుత ప్రస్తుతభావనాయ ॥ 20 
ప్రసీద పుణ్జరీకాక్ష! ప్రసీద పురుషోత్తమ! । 
ప్రసీద పరమానన్ద! ప్రసీద పరమేశ్వర ॥ 21 


ప్రసీద కమలాకాన్త! ప్రసీద కరుణాకర! । 
ప్రసీద భక్తార్తిహర! ప్రసీద విబుధర్శభ! ॥ 22 


బ్రహ్మాదీనాం పురతః క్రీరార్ణవాత్‌ లక్ష్మీసభీ ప్రాదుర్భావః 


ణు A 
దేతదర్శనః :- 


దేవ మేవం స్తుతవతాం దేవానాం మహితాత్మనామ్‌ । 
హిరణ్యగర్భపూర్వాణాం భవిష్యద్భూతభావినామ్‌ ॥ 23 


649 


325 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, ९०८०२१०० ధ్యాయః 
హద్దుమీరిన దయాసముద్రుడా! నిర్వికారమగు మనస్సుతో చలించనివాడా! 
సర్వలోకవిలక్షణమైన (శియఃపతీ! (లక్ష్మికి నిరుపమ వల్లభా ) విలక్షణముగ 
గీతాదులను పలుకువాడా! నీకు వందనము 17 


సత్మర్శ్మఫలభూతా! చేతనాచేతననియనా! స్వరూపము చేతను గుణములచేతను 
అంతటను నిండియుండువాడా! పరమానంద స్వరూవుడా! బంగరువలె 
స్పృహణీయమైన విగ్రహధారీ! నిత్య బ్రహ్మచారీ | చంద్రసూర్యనేత్ర ప్రపంచశరీరీ! 
నీకు వందనము. 18 


కారణ పదార్థములకన్నిటికిని పరమకారణుడా! నీకు వందనము. అపరిచ్చిన్న 
నియామ్యపదార్థములు కలవాడా! నీకు నమస్మారము, శివధనుర్భంజకా! వందనము 
19 


సూర్యమండలవవర్తీ! స్పృహణీయవి[గ్రహా! వందనము. ప్రాకృతరూప రహితా! 
బద్ధముక్త నిత్యవిలక్షణా! పలుమారు నీకు వందనము. ఉపనిషత్సిద్దస్తుతి వాక్యములచే 
స్తోత్రముచేయబడువాడా! నీకు నమోవాకములు 20 


కమలదళాయతేక్షణా! అనుగ్రహింపుము. (త్రివిధచేతనా చేతన విలక్షణా! 
నిరవధికాందస్వరూపా! అనుగ్రహింపుము. సర్వనియన్నా! అనుగ్రహింపుము21 


లక్ష్మీపతే! అనుగ్రహింపుము. దయానిధే! అనుగ్రహింపుము. భక్తుల బాధల 
బాపువాడా! అనుగ్రహింపుము. దేవదేవా! అనుగ్రహింపుము. 22 


బ్రహ్మాదుల యెదుట పాలసముద్రమునుండి 
లక్ష్మీదేవి సహచరి యావిర్భవించుట 


దేతదర్శనుడు - 

ఇట్లు స్తోత్రమును చేయునట్టి పూజనీయులును, త్రికాలజ్ఞులను నగు బ్రహ్మమొదలగు 

దేవగణముల మైల 23 
650 


325/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
ప్రాదుర్చభూవ పురతః క్షీరాబ్ధేర్ణుహితుః సఖీ । 
పుజ్జరీకనిభా సా౭_పి పుణ్ణరీకాయతేక్షణా ॥ 24 


పుజ్జరీకా౭_ ననా పుణ్యా పుణ్జరీకాక్షశాసనాత్‌ । 
అఖిలక్షేశహారిణ్యా వ్యాహారిణ్యార్థసమ్పదామ్‌ ॥ 25 


లక్ష్మీసఖీ కథితభగవదావాసజ్ఞాపన పూర్వకాభయోక్తిః 
సుధాం స్రవన్యా వాచా చ బభాషే తాన్‌ దివౌకసః । 
స్వాగతం భవతామస్తు కార్యసిద్ధిశ్చ దేవతాః ॥ 26 


బాధా క్వచి దిదానీం కిం? సురా దైత్యాసురైరపి । 
తేషాన్తు నిధనం కర్తుం ధ్రువమవ్యాజరక్షకః ॥ 27 


శ్రీవత్సలక్షణశ్చార్జీ దక్షిణో వశ్చ రక్షణే । 
మా భైషష్ట సురా యూయం మా ప్రత్యూహో భవిష్యతి ॥ 28 


అచిరా దృగవాన్‌ విష్ణుః శ్రీనివాసః స్వరాడ్విభుః । 
ప్రత్యక్షో భవితా వశ్చ సర్వం సిద్ధం సమీహితమ్‌ ॥ 29 


ఆమోదాదీన్‌ దివ్యలోకాన్‌ సన్యజ్య భగవాన్లః । 
ఇదానీం రమతే లక్ష్యా నారాయణగిరేస్తటే ॥ 30 


స్వామిపుష్కరిణీతీరే సర్వాన్తర్యామ్యధోక్షజః । 


సహస్రశీర్నా పురుషః సహస్రాక్షు సహస్రపాత్‌ ॥ 31 
తదితో దక్షిణం భాగం భూమేర్గచ్చత సత్వరాః । 
అవిఘ్నమస్తు వః కార్యం బ్రహ్మేన్షత్రిదివౌకసః ॥ 82 


651 


326 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, ९०८०२१०० ధ్యాయః 
పాలసముద్రమునుండి తెల్లతామరను బోలినట్టియు, తెల్లతామర దళమువలె 
విశాలమైన నేత్రములుకలదియు నగు పాలకడలిపట్టికి సథియగు నొక దివ్యసుందరి 
యావిర్భవించెను 24 


పద్మమువంటి సుందరమైన ముఖముగలదియు, పుణ్యరూపియు, ప్రేక్షకుల వ్యధలను 
బాపునట్టియు శియఃపతి సమస్త సంపదలను సమకూర్చునట్టి యా సుందరాంగి 
25 


లక్ష్మిసభి భగవంతుని స్థానమును చెప్పుచు దేవతలకభయము నొసంగుట 
ఆ దేవతను గూర్చి అమృతరసస్యందియగు వాక్కుతో నిట్లు పల్మెను. ఓదేవతలారా! 
మీకు స్వాగతమగుగాక! మీరేతెంచిన కార్యము సఫలమగుగాక! 26 


ఓ దేవతలారా! మీకు దైత్యులవలనగాని, రాక్షసులవలనగాని ఏమైనను బాధలు 
కలుగుచున్నవా ఏమి? నిర్ణిమిత్త భక్తరక్షకుడగు నారాయణుడు ఆ రాక్షసులను 
సంహరించుటకై నిశ్చయముగ సంసిద్దుడైయున్నాడు. 27 


శ్రీవత్సమును వక్షస్థలమందుగల నా నారాయణుడు శారంగమను ధనుస్సును 
చేబూని మిమ్ములను కాపాడుటలో సమర్హుడు. మీరు భయపడకుడు. మీకిక 
అంతరాయములుందవు. 28 


అకర్మవశ్యుడును బహు అవతారముల నెత్తువాడును సర్వవ్యాపకుడునగు 
శ్రీనివాసుడు త్వరలో మీకు దర్శనమొసంగును. మీ కోరికలన్నియు ఈడేరినట్లే. 29 
జ్ఞానశక్తి బలైశ్వర్యాదిషడ్దుణపూర్ణుడైన శ్రీ మహావిష్ణువు ఆమోద ప్రమోదసంమోదాది 
లోకములను విడిచి ఇప్పుడు లక్ష్మితో నారాయణాద్రియందు (ప్రీతితో 
వర్తించుచున్నాడు. 80 


వేయి తలలుకలవాడు, వేయి కన్నులను, కాళ్ళను కలవాడు. అన్నిటి లోను 
అంతర్యామిగానుండి శాసించువాడు, స్వాధీనసకలేంద్రియుడునగు స్వామి 


స్వామిపుష్కరిణీ తీరమున నివసించుచున్నాడు. 81 

కావున మీరిప్పుడు వెంటనే భూమికి దక్షిణ భాగమువైపు యేగుడు. మీపని 

నిరాఘాటముగ నెబివేరును. 32 
652 


326/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
ఇత్యుక్వా తు సఖీ లక్ష్యాః సహసా9_న్రర్దధేపి చ । 
తస్యాః శ్రుత్వా వచో విష్ణుపత్నీసభ్యాః సమాహితాః ॥ 
ప్రణమ్య దణ్దవద్దేశం తం పరీయుః ప్రదక్షిణమ్‌ । 
సమ్రీతమనసా దేవా సావధానాః ససమృమాః ॥ 
తస్మాద్దక్షిణతో భూమిభాగం 07330 ప్రచక్రముః ॥ 
బ్రహ్మాదీనాం క్షీరార్డవాత్‌ శ్రీనారాయణాచలాగమనమ్‌ 
తతస్తే విబుధా స్సర్వే పరమేష్టిపురోగమాః । 
భూయో నారాయణగిరేః పాదానాశిశ్రియుర్ముదా ॥ 
పుణ్యాతిపుణ్యతోయాని సరాంసి సరితశ్చ హి । 
సేవమానాః కృతాతిధ్యాః दुदु) తాపసైః ॥ 
మిథునైః కిన్నరాణాం హి లతాగృహనివాసిభిః । 
గీయమానాని గీతాని ప్రాదుర్భావాత్మకాని చ ॥ 
మస్రమధ్యోచ్చమహిమ మాధురీధూర్వహాణి చ । 
శిలాతలేషు శృణ్వన్తః సర్పా యేషు సమాశ్రితాః ॥ 
సప్తతన్రీనాదగర్భ సప్తస్వరవిభావనమ్‌ । 
వేణువీణామృదజ్లాధ్యం నవనాట్యరసాన్వితమ్‌ ॥ 
ఆవిర్భావాత్మకం కాల (శ్రుతికల్పితమూర్చనమ్‌ । 
అప్పరోగణసజ్లీతం లోకయనోల_థ తే శనైః ॥ 
వీతక్లేశా వీతమోహాః విమలానన్దభావనాః ॥ 
స్వామిపుష్కరిణీ తీరవర్ణనమ్‌ 
నారాయణాద్రౌ ప్రాపుశ్చ స్వామిపుష్కరిణీతటమ్‌ । 
(उ) కారబ్బవైర్హుసైః సారసైస్సరసస్వరైః ॥ 


తారాభిశ్చ బలాకాభిః అన్యైర్వనవయోగణః । 
నిబిడానరకల్లోల కోలాహలసమాకులమ్‌ ॥ 
653 


33 


34 


35 


36 


37 


38 


39 


40 


41 


42 


327 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, ९०८०११०० ధ్యాయః 
అని లక్ష్మీ నరహరి బ్రహేంద్రాది దేవతలను గూర్చి పలికి వెంటనే యదృశ్య 
మయ్యెను. ఆ సభఖీవచనములను విన్నవారై దేవతలందరును స్వస్టచిత్తులై 33 


ఆ దివ్యదేశమునకు సాష్టాంగముగ ప్రణమిల్లి దానికి ప్రదక్షిణ మొనరించిరి. వారు 
మిక్కిలి తొందరలో నున్నను సావధానముగ మాత్రముండిరి. అచ్చటినుండి దక్షిణ 
భాగమును గూర్చి బయలువెడలిరి. 34 


బ్రహ్మాదులు క్షీరసాగరమునుండి నారాయణాద్రి కేతెంచుట 


అటు పిమ్మట (బ్రహ్మను పురస్మరించుకొనిన ఆ దేవతలందరును తిరిగివచ్చి 
నారాయణాద్రి ప్రత్యంత ప్రాంతముల నానందముతో ఆశ్రయించిరి. తర్‌ 


నిరతిశయ పుణ్యప్రదములగు తీర్థములతో నిండిన పెద్ద చెరువులను, నదులను 
సేవించుచు సిద్దులయొక్కయు, తాపసులయొక్కయు సంఘములచే అతిధిపూజలు 
గావింపబడిరి. 36,37 


పొదరిండ్లలో నివసించు కిన్నర మిథునములచే మందమధ్యమ ఉచ్చెస్ప్వరములతో 
పాడబడుచున్న మధురరసభరితములగు భగవదవతారకథా సందర్భములతో 
గూడియున్న గీతములను వినుచు సర్పములు పరుండియున్న పెద్ద బండలున్నవి. 


సప్తస్వరములను పలుకు సప్తతనృలను (మోగించు వీణలు, పిల్లనగ్రోవులు, 
మద్దెలధ్వనులతో నాట్యానుగుణ నవరసములతో నొప్పుచున్న 39 
భగవదవతారములను గూర్చిన అప్సరస ప్రీజన సంగీతమును అనుభవించుచు 
వారలను జూచుచు, వారు మెల్లమెల్లగా యాత్రాయాసమునుబాపి విగతమోహులై 
దుఃఖగంధరహితానందము ననుభవించుచు 40 
స్వామిపుష్కరిణీ వర్ణనము 
నారాయణాద్రియందున్న స్వామిపుష్మరిణీ తీరమునకు చేరిరి. (ఆ తీరవర్ణనము) 
రసవంతమైన కూతలుగల కొంగలు, కన్నెలేడి పక్షులు, బెగ్గురులు 41 
తెల్లకొక్కెరలు, ఇంకను అనేక అడవి పక్షిసమూహముల చేతను, పుష్మరిణియందలి 
తరంగధ్వనులచేతను నిండి యున్నట్టియు 42 
654 


327/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


తమాలైస్తిలకైః పూగైః నారికేళైశ్చ పాటలైః 
కేతకైస్సురపున్నాగైః పున్నాగైః పుత్రదీపకైః । 


జమ్బీరైశృమ్పకైశ్పూతైః లికుచైః కుటజైర్వటెః । 
మన్నారైః కేసరై శ్చేత మన్న్దారైః హరిచన్దనైః ॥ 
కింశుకాశోకసన్లాన సాలనీపహరీత కైః । 
శ్రీవృక్షైశ్చన్లనైర్చిల్వైః కదళీభిశ్చ దాడిమైః ॥ 


మాతులుబ్లెః కురవకైః = ఆమలజమ్బుఖి 
సమన్తతస్సమాకీర్ణం సాన్హచ్భాయైశ్చ భూరుహైః 


వీరుద్భిర్షమనీభిశ్చ మాధవీమాలతీధవైః । 
ఫలపుష్పద్రుమైః ఫుల్లెః మల్లికావనజాతిభిః ॥ 


జాతీభిశృ్ళతపగ్రీభి వరాభి ర్విష్టుపర్లకైః | 
తులసి కృష్ణతులసి వళర్త తులసి శతైః Il 


నన్ఫావర్తెస్తిసందీభి జపాభిః కరవీరకైః । 
శృజ్గబేరైః హరిద్రాభిః కర్పూరైః రజనీకులైః || 


పనసైరార్రపన సైః అనేకైః కన్దజాతిభిః । 


य 


పుణ్యగన్థం కిరన్తీభిః లతాతతిభిరావృతమ్‌ ॥ 


కల్లారకమలానీక మధుమత్తమధువ్రతైః । 


కూజద్భిః కోకిలైశ్చాపి మదాన్గెః మహితాన్తరమ్‌ ॥ 


సమాశ్రితార్తిహరణ సాన్టచ్భ్చాయం సమన్తతః । 


తత్ర స్థిత్వా ముహూర్తం తే బ్రహ్మాద్యా దేవతాగణాః ॥ 


655 


43 


44 


45 


46 


47 


48 


49 


50 


51 


59 


328 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, త్రయస్తింశో9_ధ్యాయః 


చీకటిచెట్లు, తిలకవృక్షములు, కొబ్బరిచెట్లు కలిగొట్టు చెట్లు, మొగలిచెట్లు, దేవ 
పున్నాగచెట్లు, పొన్నచెట్లు, పుత్రదీపక వృక్షములు 43 


పెద్దనిమ్మలు, సంపెంగలు, మామిడి, చిన్ననిమ్మ, కొండమల్లై, మచి, ఎ(ర్రమందార, 
మొగలి, తెల్లమందార, హరిచందన వృక్షములచేతను 44 


మోదుగ, అశోక, కల్ప, మద్ది, కడిమి, కరక, చిన్నమారేడు, చందన, పెద్దమారేడు, 
అరటి, దానిమ్మచెట్లచేతను 45 


మాదీఫల, పెద్దగోరింట, మల్లి, నిర్మలనేరేడు, మొదలగు దట్టమైన నీడలనిచ్చు 
పెద్దచెట్లచే వ్యాప్తమైనట్టియు 46 


తీగల పొదలచేతను, దమనీలతికలచేతను, బండిగురివింద, జాజి, చండ్ర మొదలగు 
చెట్లచేతను, ఫలములను పువ్వులను యిచ్చు వికసించియున్న చెట్లతోను, అడవి 
మొల్ల జాతి తీగలచేతను 47 


మంచి జాతికి చెందిన తామర పువ్వులచేతను, ఉత్తమమైన విష్ణువర్ణక మనబడు 
ఓషధి వృక్షముల చేతను, శ్వేతతులసీ, కృష్ణతులసీ మొదలగు పెక్కు తులసీ వృక్షముల 
చేతను 48 


సాయంకాలము పూయు చంద్రకాంతలు, మూడు సంధ్యలలోను పూచు వృక్ష 
విశేషములు, మంకెనచెట్లు, కరివేపాకు, అల్లముచెట్లు, పసుపుచెట్లు, కర్పూర 
వృక్షములు, రాత్రులందు పూచు రాత్రిరాణీ చెట్లు 49 
పనసచెట్లు, సదాపనసచెట్లు అనేక రకముల దుంపజాతులు, మొదలగు చెట్లచేతను, 
మంచి పరిమళమును వెదజల్లునట్టి యనేక తీగెలచే నావరింపబడి యున్నట్టిదియు 
ఎరుపు తెలుపు కలసిన కలవవువ్వుల యందున్నట్టియు, తామరపువ్వుల 
యందున్నట్టియు తేనెను త్రాగి మదించిన తుమ్మెదలతోను, మిక్కిలి మదించి 
కూయుచున్న కోకిలలచేతను, దర్శనీయ భూభాగము కలిగినట్టియు 51 
దగ్గరకువచ్చినవారి తాపమును హరించు దట్టని నీడలు ఆంతటను కలిగినట్టియు, 
నాస్వామిపుష్కరిణీ తటప్రదేశమునందు ఆ బ్రహ్మాది దేవతాగణములొక క్షణముండి 
52 
656 


328/5 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
కమలాల్యుక్యా బ్రహ్మాదికృత శ్రీనివాస సాక్షాత్మారోద్యోగః 


క్షీరాబ్ధికన్యాసఖ్యాస్తు సంస్మరన్లో వచ శుభమ్‌ । 
శ్రియశ్రియం శ్రీనివాసం శ్రీవత్సకృతలక్షణమ్‌ ॥ 


६८९) ३०७०० శ్రీమహీమహితం హితమ్‌ । 
ఏకమేకాయనవిదా మేకాన్తహృదయాలయమ్‌ ॥ 


ద్వితీయామ్నాయనిష్టానా మాత్మనామాత్మ భూతిదమ్‌ ॥ 
త్రిమూర్తి మత్రిగుణకం త్రివిధాత్మకకాలకమ్‌ ॥ 


చతుర్శూర్తిధరం శాన్తం చతుర్వింశతిమూర్తికమ్‌ । 
చతుర్ధా౭_ వస్థాతిభూమిం చతుర్వర్గఫలప్రదమ్‌ ॥ 


పజ్బోపనిషదాత్మానం పబ్బు రాత్రప్రవర్తకమ్‌ । 
పజ్బాథర్వశిరోరత్నం పజ్బుమూర్తిధరం పరమ్‌ ॥ 


షడధ్వమయచక్రస్థ షట్యోటి గృహమేధినమ్‌ । 
సప్తార్చిః పజ్ఞురావాస హంసం పరమహంసకమ్‌ ॥ 


అష్టాజ్ణయోగవిత్సిద్ధ సంఘహృత్పద్మవాసకమ్‌ । 
దశావతారచతురం దశాననశిరచ్చిదమ్‌ ॥ 


చరమోపాయ సుగమం చరాచర గురుం హరిమ్‌ । 
గజ్బాజన్మగ్భహాబ్లుష్ట పాదపజ్మజవైభవమ్‌ ॥ 


657 


53 


54 


55 


56 


57 


58 


59 


60 


329 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, ९०८०२१०० ధ్యాయః 


కమలాలి చెప్పినట్లు బ్రహ్మాదులు గావించిన 
శ్రీనివాసునిసాక్షాత్మార ప్రయత్నము 
లక్ష్మీ ప్రియసఖి చెప్పిన మంచి మాటలను బ్రహ్మాదులు జ్ఞాపకమునకు తెచ్చుకొని 
లక్ష్మికి నిత్యాశయభూతుడగు నట్టియు, శ్రీవత్సమను మచ్చను వక్షస్థలమున కలిగి 
యున్నట్టియు 53 


రుద్రునిచే నారాధింపబడినట్టియు, భూదేవిచే పూజింపబడినట్టియు, అందరకు 
హితుడైనట్టియు, ఏకాయనశాఖీయుల కద్వితీయుడైనట్టియు, పరమైకాంతుల 
హృదయము నందు నిత్యవాసము చేయునట్టియు 54 


యజుర్వేదీయులగు భక్తులకు ఆత్మైశ్వర్యము अ (బ్రహ్మ విష్ణు 
మహేశ్వరుల కంతర్యామియగునట్టియు, భూతభవిష్యద్వర్తమాన కాలాధిపతి 
యైనట్టియు ర్‌ర్‌ 


వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న అనిరుద్ధ రూపములతో నున్నవాడును, ఆకలి, 
దప్పి, శోక, మోహము జరామరణములు లేనివాడును, యిరువదినాలుగు తత్వముల 
కంతరాత్మయు, బాల్య, కౌమార, యౌవన, వార్దక్యావస్టలు లేనటియు, ధర్మార్ద 
® థి €> ८2 
కామ మోక్షముల నిచ్చునట్టియు 56 


పరమేష్టీపుమానిత్యాది పంచోపనిషణ్మయమైన శరీరము కలవాడును, పాంచ 
రాత్రాగమ (ప్రవర్తకుడును, ఐదువిధములైన ఆధర్వణోపనిషత్తులయందు 
ప్రధానుడుగా (ప్రతిపాదింపబడునట్టియు, పరవ్యూహ విభవాన్తర్యామ్యర్చా 
రూపధారియినట్టియు 57 


సూర్యమండల మధ్యవర్తియును, పరమహంసవలె నిర్లిప్తస్వభావుడును 58 


అష్టాంగయోగములను బాగుగనెతింగిన సిద్ద బృందములయొక్క హృదయముల 
యందు నివసించు చున్నట్టియు. దశావతారములను నేర్పుతో ధరించు నట్టియు, 


రావణుని సంహరించినట్టియు 59 

ప్రపత్తిచే సుఖముగ పొందదగినట్టియు, స్థిరచరములకు గురుడగునట్టియు, 

గంగనుబుట్టించు బొటన వ్రేలుగల పాదమహిమ గలిగినట్టియు 60 
658 


329/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


ప్రణతార్తిహరం ప్రాజ్ఞం ప్రణవార్ణప్రభావకమ్‌ । 
ప్రసాదమాత్రప్రభవ ప్రమామాత్రప్రమాణకమ్‌ ॥ 


అవ్యాజమిత్రం శత్రుఘ్నం శరణ్యం శరణార్థినామ్‌ । 
జ్ఞానశక్తి బలైశ్వర్య వీర్యతేజోవిజ్బమ్భితమ్‌ ॥ 


అవ, 


రజస్తమస్సత్త్వసజ్ఞ విమోహితజగత్రయమ్‌ I 
సంసృష్టిస్థితిసంహార నిగ్రహానుగ్రహాత్మకమ్‌ ॥ 


భక్తానామప్యభక్తానాం చిన్తనాన్నోక్షకారణమ్‌ । 
నాదాన్తగగనావాసం శుద్ధం సూక్ష్మం నిరజ్ఞునమ్‌ ॥ 


నిరవద్యం నిరాకారం నిరాబాధం నిరామయమ్‌ । 
నిరాశ్రయం నిస్తరజ్ఞ నీరరాశినిభం విభుమ్‌ ॥ 


అతీన్షియం పరం బ్రహ్మ చేన్దియైః (స్పృష్ణుమిచ్చవః । 
వ్యూహాత్మకమిదం సూక్తం సుపర్వాణః సముత్సుకాః । 
ఉదాత్తముచ్చెః ఉచ్చేరుః సమ్ముతం నిరుపప్లవాః ॥ 
శేషాద్రౌ శ్రీనివాససాక్షాత్మారాయ (బ్రహ్మోదికృతస్తుతిః 
జితం తే పుజ్జరీకాక్ష! నమస్తే విశ్వభావన । 
నమస్తే౭_స్తు హృషీకేశ! మహాపురుష! పూర్వజ! ॥ 
నమః శ్రీధామనిలయ! నమః శ్రీవత్సలక్షణ! । 
నమస్తిధాత్మనే తుభ్యం నమః శ్రీఘనమోహన! ॥ 


659 


61 


62 


63 


64 


65 


66 


67 


68 


330 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, ९०८०२१०० ధ్యాయః 
భక్తుల బాధలను బాపునట్టీయు, సర్వజ్ఞుడైనట్టియు, ఏకాక్షరమగు ఓంకార ప్రతిపాద్య 
ప్రభావమును కలిగియున్నట్టియు, తన యనుగ్రహముచే జనించు భక్తిచేతను 
మాత్రమే యెరుంగదగియున్నట్టియు 61 


నిర్దేతుకహితైషియై శత్రుసంహార మొనరించునట్టియు, తనను పాయమని 
నమ్మినవారిని రక్షించుటలో దక్షుడైనట్టియు, జ్ఞానశక్యాదిషడ్గుణస్ఫూర్తి కలిగి 
యున్నట్టియు 62 
నత్వరజస్తమోగుణములచే ముల్లోకములను మోహింపజేయునట్టియు, సృష్టించుట, 
రక్షించుట, సంహరించుట, కోపించుట, అనుగ్రహించుట యను వీనిని స్వాభావిక 
గుణములుగా కలిగియున్నట్టియు 63 


భక్తులైనను, తదితరులైనను నిశ్చలముగ ధ్యానింతురేని మోక్షము నొసంగు నట్టియు, 
శబ్దమున కాకరమగు పరమవ్యోమమును నిలయముగా కలిగియున్నట్టియు, తన 
సంపర్మముచే నన్నిటిని పావనమొనరించు నట్టియు, సర్వాంత ప్రవేశసమర్హుడై 
నట్టియు, కర్మసంబంధగంధమైనను లేనట్టియు 64 


దోషరహితుడైనట్టియు, ప్రాకృతాకారములు లేనట్టియు, ఏవిధమైన బాధలకును 
లోనుగానట్టియు, వ్యాధిగంధర మితుడై నట్టియు, తనకొక ఆధారము నపేక్షించ 
నట్టియు, సర్వవ్యాపకుడై నట్టియు 65 


ఇంద్రియములకు గోచరించనట్టి వ్యూహస్వరూపుడగు పరమాత్మను తమ 
యింద్రియములతో నంటగోరినవారై దేవతలు పరమపురుషుని పంచప్యూహములను 
తెలుపు మంత్రములమధ్యగల పురుషసూక్తము నుచ్చైస్ప్వరముతో తొట్రుపడక 
నుదాత్తముగా పరించిరి 66 
శేషాద్రిపై శ్రీనివాసుని దర్శించగోరిన బ్రహ్మాదులు గావించిన స్తోత్రము 
६. పుండరీకాక్షుడా! మేము నీకు జితులమై దాసుల మైతిమి, సంకల్పముచే సృష్టించు 
నారాయణా! నీకు వందనము స్వాధీనేంద్రియా! నీకు నమోవాకములు చెందు 
గాక! ఓ మహాపురుషా! నీ వందరకు నాదికారణ భూతుడవు. 67 


పరమపదనిలయా! వందనము. శ్రీవత్సమను గుర్తును వక్షస్థలమున వహించు 

స్వామీ! వందనము, బ్రహ్మ విష్ణు మహేశ్వర శరీరములతో విరాజిల్లు నీకు 

వందనము కాంతిపుంజముచే లోకమును మోపహింపజేయువాడా! నీకు 

నమస్మారము, 68 
660 


330/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
నాకౌకః ప్రత్యనీకారే నారాయణ నమో9 స్తు తే । 
నాగపర్యజ్మృశయన అనాధనాథ నమో నమః ॥ 


విశ్వస్తష్టే విశ్వభర్రే విశ్వత్రాత్రే విచక్షణ! । 
విశ్వాన్తర్యామిణే తుభ్యం విశ్వోత్తీర్ణవిభో! నమః ॥ 


స్వామిపుష్కరిణీతీరే స్తుతిప్రసన్నభగవద్విమానావిర్భావః 


ఏవముచ్చరతాం తేషాం హర్చోక్ళుల్లాస్యచక్షుషామ్‌ । 
అగ్రే సుధాన్థసాం వ్యగ్ర మనసాం సమ్పదర్థినామ్‌ ॥ 


న్యక్క ఎతాఖిలతేజస్మం చక్షుర్లాసమీక్షితమ్‌ | 
పశ్చిమే స్వామిసరసః తీరే ప్రత్యగ్రవిగ్రహమ్‌ ॥ 


విమానమావిర్భభూవ విమలానన్షకారకమ్‌ । 
దివ్యదున్గుభినిర్మోష జయశబ్దసమన్వితమ్‌ ॥ 


ద్యోతయ చ్చ దిశ స్సర్వాః పుష్పవృష్టిపురస్సరమ్‌ । 
తద్వీక్ష్యా నిమిషా స్సర్వే విమానం విస్మయాన్నితా । 
అభితుష్టువు రాత్మేశం శ్రీనివాసం సమజ్ఞుసమ్‌ 11 


బ్రహ్మాదికృత విమానమధ్యగత శ్రీనివాసస్తుతిః 
జయ (్రియఃపతే విష్ణో జయ సత్యాచ్యుతానిశమ్‌ । 
జయా౭-_నిరుద్ధ భగవాన్‌ జయ పూరుషపూర్వజ ॥ 


జయేశ! సర్వజగతాం జయ శ్రీకణ్ధపూజిత | 
2०००० ० ల్మేశ్వర జీవాతో జయ త్వమపరాజిత ॥ 


661 


69 


70 


71 


72 


73 


74 


75 


76 


331 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, ९०८०२१०० ధ్యాయః 
దేవశత్రువులను ద్రుంచువాడా! నారాయణా! నీకు వందనము. శేషశాయి! 
దిక్కులేని దీనుల (బ్రోచువాడా! వందనము. 69 


జగత్తులను సృష్టించువాడా! భరించువాడా! రక్షించువాడా! సర్వసమర్భుడా! 
ప్రపంచమున కంతర్యామియైయుండి శాసించువాడా! ప్రపంచ మర్యాదలను 
దాటిపోయిన వాడా! నీకు వందనము, 70 


ఇట్టి స్తోత్రముచే సంతుష్టినిచెందిన శ్రీనివాసుడా 
పుష్కరిణీతటమున తన విమానమును బుట్టించుట 
ఇట్లుచ్చరించుచు ఆనందపారవశ్యమున వికసించియున్న ముఖములను, నేత్రము 
లను కలిగినట్టియు సంపదలనుగోరుచు తత్తరపడు హృదయములుగల నా దేవతల 
సమక్షమున 71 


స్వేతర సమస్త తేజములను ధిక్కరించునట్టియు, చూచువారి నేత్రములను మిరిమిట్లు 
గొలుపునట్టియు, నూతన రూపము గలిగినట్టియు 72 


నిర్మలమైన ఆనందము నాసంగునట్టియు విమానమొకటి స్వామిపుష్మరిణికి పడమటి 
దిశయందు ఆకసముస దేవతల దుందుభిధ్వనులతో కూడిన జయశబ్దములతో 
పుష్పవర్షములు కురియుచుండగ సాక్షాత్మరించెను. 73 


అది యన్నిదిక్కులను వెలుగొందింపజేయుచుండెను. దానిని గాంచి దేవతలందరును 
ఆశ్చర్యసాగరాంతర్నిమగ్నులైరి. నిఖిలాత్మలకు నాధుడగు శ్రీనివాసుని తగిన 
సోత్రములతో స్తుతించిరి. 74 


విమానమధ్యమందున్న శ్రీనివాసుని బ్రహ్మాదులు స్తుతించుట 
లక్ష్మీకాంతా! సర్వవ్యాపీ ! సర్వోతృష్టముగా నుండుము. చేతనాచేతన నియన్లా! 
స్వరూపమునకు చ్యుతిలేనివాడా! జయింపుము. అనిరుద్ధ్దావతారా! షద్దుణ పూర్ణా! 
నీకు జయము. సకల చేతనుల కాదికారణభూతుడా! జయము జయము. 75 
సకలలోకపాలకా! నీకు జయము, రుద్రునిచే బూజింప బడిన స్వామీ! నీకు 
జయము, అనన్యేశ్వరా! నీకు జయము. జీవనౌషధమా! నీకు జయము. 
ఎవ్వనిచేగాని, నెప్పుడుగాని పరాజయము నెజుంగనివాడా! నీకు జయము. 76 
662 


331/5 Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
శ్రీశ్రీనివాసావిర్భావః 
స్తుత్యా౭ నయా ప్రసన్నో౭ స్మిన్‌ విమానే పరమః స్వరాట్‌ । 
సహస్రాదిత్యసజ్కాశః సహస్రేన్దుసమప్రభః ॥ 


సహస్రహుతభుక్షృఖ్యో విఖ్యాతవిభవోదయః । 
చతుర్భుజశృబ్ధచక్ర వరావనతహస్తకః ॥ 


శ్రీవత్సకౌస్తుభోరస్స్కో వైజయన్యా విరాజితః । 
ఉద్యత్రచణ్దమార్తాణ్డ ప్రతీకాశకిరీటకః ॥ 


మాణిక్యకణ్ధహారశ్రీ వీరపట్టవిరాజితః I 
కర్ణపాలీసమాలమ్మి మకరాననకుణ్ణలః ॥ 


హారకేయూరకటక కజ్మణాబ్గదసున్లరః । 
అజ్ఞుళీయఛ్చన్నకరో దరబన్ధనశోభితః ॥ 
౧ య 


ప్రవాళముక్తాప్రత్యుప్త నవరత్నసుదామకః । 
శృజ్ణలాబ్ధకౌక్షేయ కిజ్మిణీకకటిస్థలః ॥ 


పీతకౌశేయవసనో దీప్తమజ్ఞ్లీరహంసకః । 
కిజ్మిణీదామాబ్లులీయ విరాజితపదామ్బుజః ॥ 


సర్వాభరణసంయుక్తః సర్వావయవసున్దరః 
పుణ్బరీకవిశాలాక్షః పుష్పదామవిరాజితః ॥ 
అప్టాజ్జెర్భూపకైర్డి వ్యా౭_ లేపనైః పుణ్యగన్థిభిః 
= శ్రీః పూర్ణచన్దనిభాననః ॥ 


663 


77 


78 


79 


80 


81 


82 


83 


84 


85 


332 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, ९०८०२१०० ధ్యాయః 

శ్రీ శ్రీనివాసులు సాక్షాత్మరించుట 
ఇట్లు దేవతలు గావించిన స్తోత్రముచే ప్రసన్నుడైన శ్రీనివాసుడా విమానము నందే 
తన ప్రాభవముట్టిపడ వేయి సూర్యులొక్కసారి యుదయించినట్లు వెలుంగుచు 
వేయి చంద్రులొక్కసారి వెలుంగునట్లు వెలుంగుచు 77 


వేయి యగ్నిహోత్రము లొక్కసారి వెలుంగుచున్నట్లు వెలుంగుచు జగ(త్రసిద్ధమైన 
మహిమతో చతుర్భుజములను ధరించి శంఖ చక్రాయుధముల భారముచే నొకింత 
వంగిన భుజములు కలవాడై 78 


వక్షస్థలమున శ్రీవత్సము కౌస్తుభమాణిక్యము, వైజయంతీమాలయు నలరారుచుండ 
తీక్టకిరణుడగు సూర్యుడుదయించుచున్నాడో యనిపించు కిరీటము శిరమున రాజిల్ల 


మాణిక్యములతో (గుచ్చబడిన హారకాంతితోను, వీరపట్టముతోను విరాజిల్లుచు 
రెండు చెవులనుండియు వ్రేలాడు మకరకుండల కాంతులు తాండవించుచుండ80 


ముత్యాలహారములు, భుజకీర్తులు, మురుగులు, తోడాలు, బాహబందులతో 
సుందరుడై, ఉంగరములచే గప్పబడిన బ్రేళ్ళతోను, మొలకు బిగించిన కాశీకోకతోను 
శోభించుచున్నవాడై 81 


పగడములు, ముత్యములతోచేర్చి గుచ్చబడిన నవరత్నహారమును ధరించినవాడై, 
చిరుగంటల గొలుసుచే చుట్టువారుకొనిన నడుముకలవాడై 82 


పచ్చని పీతాంబరమును ధరించి ప్రజ్వలించుచు, హంసధ్వనుల నీనుచున్న 
నూపురములతోను చిరుగంటల బంగరు మాలతోను, ఉంగరములతోను విరాజిల్లు 
పాద పద్మములు కలవాడై 83 


ఆపాదమస్తకము స్వస్వస్థానముల నుండదగిన ఆభరణములతో నలంకరింపబడిన 
వాడై శోభాయమాన సకలావయవుడై. పుష్పమాలాలంకృతకంఠుడై 84 
సౌగంధ్యము, శైత్యము, మార్దతము, సౌరూప్యము మొదలగు ఎనిమిది గుణములు 
కలిగి దేహకాంతి నినుమడింపజేయుచు పుణ్యగంధ ములను చిమ్ముచున్న 
మైపూతలతో నాయా స్థానములలో లెస్సగ నలంకరించుకొని ప్రకాశించుచు, 
పూర్ణిమనాటి చంద్రునిబోలిన ముఖముకలవాడై 85 


664 


332/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
అప్రాకృతాజ్ఞమహిమా ప్రాకృతాబ్గవిడమృనః । 
ప్రాదుర్చభూవ భగవాన్‌ భక్తభావాత్మకః పుమాన్‌ ॥ 86 


బ్రహ్మోదీన్‌ ప్రతి భగవతృతకుశల ప్రశ్నః 
ఈషదుత్స్యయమానస్తు గీర్వాణాన్‌ వీక్ష్య విస్మితాన్‌ । 


బభాషే చ సురశ్రేష్టః పూర్వాన్‌ పూర్వవిదాత్మభూః ॥ 87 
శ్రీభగఠాన్‌ :- 

కచ్చిద్దేవాః! స్వాగతం వః సహస్రాక్షపురోగమాః । 

పితామహం పురస్కృత్య కిమర్థం యూయమాగతాః ॥ 88 


కచ్చిత్రాయేణ బాధ్యధ్వే ధ్రువమవ్యాజశత్రుభిః । 
ఏవముక్తే హృషీకేశే కేశవే కేశిమర్దనే ॥ 89 


భగవతే బ్రహ్మకృతలోకోపద్రవకార్యసురోదన్త విజ్ఞాపనమ్‌ 
ప్రత్యూచే విబుధ్రేష్టః ప్రణిపత్య పితామహః । 
జాగరూకే9_ త్ర భవతి భగవన్‌ భక్తవత్సలే ॥ 90 


సర్వత్రారిష్టమాపన్నం త్వదధీనా వయం హి తత్‌ । 
కిం వా£_ కుశలమస్మాకం జీవితం కళ్టలోచన! Il 91 


ఇన్హాదయో లోకపాలా వివర్ణవదనా ఇమే । 
స్వపదప్రచ్యుతా దుఃస్థాః స్వస్థా న ప్రచకాశిరే ॥ 92 


దైవతానామమీషాన్లు భీతివిహ్వలచేతసామ్‌ । 
నక్తం దివం న చేరుశ్చ విమానాని వియత్తలే ॥ 93 


ఏతే హి ద్వాదశాదిత్యాః తమోవిధ్వస్థదీప్తయః । 
గ్రస్తా ఇవ తమోభిస్తు న బభుః విగతప్రభాః ॥ 94 


665 


333 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, త్రయస్తింశోల_ధ్యాయః 
అ(ప్రాకృతమైన అంగసౌష్టవమును కలిగియున్నను లోకవిడంబనకై ప్రాకృత 
దేహధారివలె గాన్సించువాడై, భక్తుల భావనామయుడైన, షద్దుణపూర్ణుడైన 


పరమపురుషుడావిర్భవించెను. 86 


భగవానుడు బ్రహ్మాదులను కుశలప్రశ్న గావించుట 


ఆశ్చర్యచకితులై నివ్వెరబోయి నిలచి చూచుచున్న దేవతలను జూచి శ్రీనివాసుడు 
చిరునగవు తళుకొత్తు నెమ్మోముతో దేవాదిదేవుడును, సర్వజ్ఞుడును నగు నా 


పరమపురుషు డిట్లు పలికెను. 87 
భగవంతుడు- 

దేవేంద్రుడు మొదలుగాగల నో దేవతలారా! సుఖముగ నేతెంచినారుగదా! బ్రహ్మదేవుని 
ముందుంచుకొని మీరందరేల విచ్చేసిరి? 88 


“నిష్మారణ శత్రులగు రాక్షసబ్రువులచే తరుచుగ బాధ పెట్టబడుచున్నారా? జెనిది 
నిజమేకావచ్చును” అని యిట్లు జితేంద్రియుడును కేశిహంతయు ప్రశస్త శిరోజ 
ములనుకలిగియున్న నారాయణుడడుగగనే 89 
(బ్రహ్మ నారాయణునకు లోకమునకు ముప్పుల 
నాపాదించు రాక్షసుల చరిత్ర నివేదించుట 
దేవనాయకుడగు చతుర్ముఖుడు నమస్కరించి యిట్లు పలికెను. భక్తవత్సలా! స్వామీ! 
నీవు మా రక్షణలో నేమరక వేంచేసియుండగా 90 
పుండరీకాక్షా! అందరకును దాపరించు అరిష్టములు ప్‌ యధీనమునందున్న 
మాకెట్లువచ్చును? మా జీవితమున కమంగళము లేమియుండును? 91 
ఇంద్రాదులును, లోకపాలురను చూడుము ఎట్లు మలినముఖులుగా గాన్సించు 
చున్నారో. పాపము వారు స్థాన భ్రష్టులై దురవస్థ ననుభవించుచు స్వస్థచిత్తులుగా 
గోచరించుటలేదుగదా! 92 


భయభీతహృదయులగు నీ దేవతల విమానములు దివారాత్రములు ఆకసమున 
తిరుగుటయే లేదు. 93 


ఈ పన్నెండుగురు సూర్యులును దుఃఖానుభవముచే భ్రష్టతేజస్ములై చీకట్లావరించివో 
యనునట్లు కాంతిశూన్యులై ప్రకాశించకయున్నారు. 94 


666 


333/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


అష్టా వసుగణాః ప్రాయో నాసత్యౌ ద్వౌ చ నాకినౌ । 
బభాసిరే న వీతాభాః ప్రణష్టవసుకా ఇవ ॥ 


మమ లోకే నివాసశ్చ దుఃస్థితో౭_ స్వస్థచేతసః । 
కైలాసవాసో రుద్రస్య మహాక్లేశకరో౭_ భవత్‌ ॥ 
స్వకృతివ్రీడయా సో౭_పి తతైవ వ్యవతిష్టతే । 
కశ్చిన్నిదానమేతేషాం తృణీకృతజగత్రయః ॥ 
అమరారిరితి ఖ్యాతో దైతేయేన్లో మహేన్దజిత్‌ । 
శిపివిష్టం సముద్దిశ్య దుర్వినీతగణాధిపమ్‌ ॥ 
ఘోరాకారో ఘోరతరం చకారాతిచిరం తపః । 
తపసా తేన సన్తుష్టః పినాకీ స చ తామసః ॥ 


అజయ్యత్వమవధ్యత్వ మమరైరమరాధిపైః । 
అన్యైరతిబలైశ్సెవ తస్మై దుర్మేధసే దదౌ ॥ 


అమరారిర్దివిషదాం అన్యేషాంచ సతామరిః । 
దుష్టాత్మా దుష్టచేతాః స త్రిషు లోకేషు చేష్టతే ॥ 


విశేషతో దేవవర్గాన్‌ దరిద్రాన్‌ దీనమానసాన్‌ । 
దివానిశం సదా క్యూరః తదా ప్రభృతి బాధతే ॥ 


దైత్యారిః దేవతామిత్రం శార్థీ ఖడ్గీ చ చక్రభృత్‌ । 
దేవః ప్రమాణం సర్వేషాం అన్తర్యామీ భవాన్‌ స్వతః ॥ 
నమస్తే కమలాకాన్త! నమః కమలలోచన! । 


నమః కారుణ్యపుణ్యశ్రీః నమః కాలాత్మక! ప్రభో! ॥ 


667 


95 


96 


97 


98 


99 


100 


101 


109 


108 


104 


334 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, ९०८०२१०० ధ్యాయః 
అష్టవసువులును, నాసత్యులను యిద్దరు స్వర్గవైద్యులున్ను (& ష్టైెశ్వర్యులవల 
తేజోవిహీనులై భాసిల్లకయున్నారు. 95 
బెంగగొనిన మనస్సుగల నాకును సత్యలోకమున వాసము దుస్తరముగా నున్నది. 
వేయేల మన రుద్రునకు కైలాసవాసము మిక్కిలి దుఃఖావహముగానున్నది. 96 


పాపము తన కన్ను తానే పొడుచుకున్నట్లు తానే (వారికి వరములిచ్చి)తెచ్చి 
పెట్టుకొనిన పీడయగుటచే చప్పగ నచ్చటనే పడియున్నాడు. వీరి దౌస్ట్రమున 
కండగా ముల్లోకములనొక గడ్డిపరక భావించు నొకడున్నాడు. 97 


వాడు దేవేంద్రుని కూడ నోడించి రాక్షసరాజగు ఆమరారియని ప్రసిద్ధికెక్కినవాడు. 


భయంకరాకారుడగువాడు అవిధేయులగు గణములకు ప్రభువగు రుద్రునిగూర్చి 
యెవ్వరును చేయలేని మిక్కిలి ఘోరమైన తపంబొనరించెను. ఆ తామస 
చక్రవర్తియగు నాశివుడు తపస్సునకు సంతుష్టుడై 99 


ఆ దుర్చుద్ధికి దేవతలచేగాని, దేవాధిపతులచేగాని మరి యితర యెట్టి బలాఢ్యులచే 
గాని జయింప శక్యముకాకుండుటను, చంపబడకుండుటను వరములుగా 
ప్రసాదించెను. 100 


ఆ యమరారి రాక్షసుడు దేవతలకును, ఇతర సజ్జన పురుషులకును శత్రువై 
దుర్మార్గుడై, దుర్చుద్ధియె మూడులోకములలోను యధేష్టముగా తిరుగజొచ్చెను. 101 


అది మొదలు ఆకూర్రుడు ప్రధానముగా దేవతాబృందములను, దీనమనస్ములగు 
దరిద్రులను రాత్రింబవళ్లు బాధింపదొడంగెను. 102 


స్వామీ! నీవు రాక్షసహన్తవు. దేవతలకు మిత్రుడవు, శారంగమను ధనస్సును, 

నందమను ఖద్గమును, చక్రమును చేబూనియుందువు, సహజముగనే యందరి 

యంతరాత్మలలో నంతర్యామియై వేంచేసియుండు నీవే యెబుంగుదువు, నీ దయ 
103 


లక్ష్మీపతే! నీకు వందనము, పుండరీకాక్షా! నమస్కారము, దయాసముద్రా! 
నమోవాకములు, యమున కంతర్యామివై సంహారమునొనరించు నీకు మా 
వందనము. 104 


668 


334/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
అర్జితాన్‌ అసురేన్టేణ దుర్హ్భృదా చామరారిణా । 
అస్మాననేకవిధయా భవాన్‌ రక్షతు రక్షతు । 
ఇతి బ్రువాణే గీర్వాణ గణే శ్రేయోభిశంసిని ॥ 


బ్రహ్మాదిప్రారయా భగవదుక్తాభయోక్తిః 


శరత్ర్రత్యగ్రపుల్లాబ్ద వక్రాభే పరమేష్టిని । 
కారుణ్యామృతవారాశి కల్లోలామృతలీలయా ॥ 


వీక్షయా వీక్ష్య విశ్వాత్మా విధ్వస్తజరయా9_౨_దరాత్‌ । 
ఉవాచ భగవాన్నిష్టుః స్మయమానముఖామ్చుజః ॥ 


దన్తపజ్మిద్యుతిజ్యోత్నాస్నపితా౭_ శాన్తరాలకః । 
“మా భిభ్యతు భవనో9 హం కరిష్యే తత్ర్రతిక్రియామ్‌ ॥ 


స్వస్మిన్‌ స్మస్మిన్‌ పదే యూయం స్థాతారో౭_ నార్తమేవ చ। 
వధ్య ఏవ త్వవధ్యత్వం ప్రాప్తవానపి శూలినః ॥ 


105 


106 


107 


108 


109 


రక్షోగణసంహారాయ భగవత్మృత కుముదాక్షనియోజనమ్‌ 


అమరారిరముష్యాస్తు జిత్రిలోక్యా దుష్టకబ్దకః । 
ఇత్యుక్త్వా తాన్‌ సురగణాన్‌ సుప్రసన్నః సురర్షభః ॥ 


ఇజ్గితాకారచేష్టాజ్ఞం ఇన్టిరారమణ:ః ప్రభుః । 
కుముదాక్షం గణాధ్యక్షం గదాపాణిముదైక్షత ॥ 
శ్రీవత్సకౌస్తుభాభ్యాం చ బుుతే సారూప్యసమృ్పదమ్‌ । 
విష్వక్సేనాభిధానం చ సేనాపత్యం ప్రదాయ చ ॥ 
నియుజ్య తం తస్య వధే౭_మరారాతేః గణాధిపమ్‌ । 
దేవాన్‌ సమ్మాష్య సహసా సర్వాన్‌ స్వపదకాజ్తిణః ॥ 


669 


110 


111 


112 


113 


335 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, త్రయస్తింశోల_ధ్యాయః 


దేవశత్రువును దుష్టహృదయుడును నగు రాక్షసరాజుచే ననేక రీతుల పీడింప 
బడుచున్నాము, నాథా! మమ్ములను నీవు కాపాడుము, కాపాడుము, 105 


దేవతలందరిట్లు పలుకుచుండగ వీరి శ్రేయస్సునే గోరునట్టియు, శరద్రుతువు 
నందు నూతనముగ వికసించిన తామరపువ్వువంటి ముఖశోభగల చతుర్ముఖుడును 
పలుకుచుండగను, బ్రహ్మోదులిట్లు ప్రార్థించగా కృపాపీయూష సాగరతరంగముల 
వంటి కటాక్ష వీక్షణములచే 106 


వారిని జూచి వారి తాపమంతము నంతరించునట్లు సర్వాత్ముడు ఆదరముతో 
చిరునగవు ముఖపద్మమున తళుకొత్త పూజ్యుడగు నా శ్రీ మహావిష్ణువు 107 


తన దంత కాంతిచే దిగంతములను వెలుగొందించుచు ఓ దేవతలారా! మీరు 
భయపడకుడు. నేను దానికి ప్రతిక్రియను చేయుదును 107 


మీరు మీ స్థానములలో నిరుపద్రవముగ నుండగలరు. రుదునివలన చావకుండ 
వరమును బడసిన యీ రక్షసుడు నాచే చంపబడితీరును. 108 


రాక్షసబలమును నాశనముచేయుటకై భగవంతుడు 
కుముదాక్షు నాదేశించుట 


ఈ యమరారి దైత్యుడు మూడులోకములలో నుండువారికిని దుఃఖమునే కలిగించు 
దుష్టుడు అని సుప్రసన్నుడగు శ్రియఃపతి అ దేవతలను గూర్చి పలికెను. 110 


ఇంతలో చేత గదను ధరించిన యింగితజ్ఞుడైన గణాధ్యక్షుడు కుముదాక్షుని ప్రభువగు 
నా శియఃపతి జూచెను. 111 
శ్రీవత్సము, కౌస్తుభమాణిక్యమును తప్ప మిగిలిన సకల పరమాత్మ లక్షణము 
లతో నొప్పు విష్వక్సేను లను పేరుగల సేనానాయకుని తోడిచ్చి 112 


తన గణాధిపతియగు కుముదాక్షుని అమరారిని చంపుటకై యాజ్ఞాపించి తమ 
తమ పదవులను స్థిరముగ నేలుకొనగోరు దేవతలనందరితోను కొన్ని మాటలు 
పలికి 113 


670 


335/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
చి పూ రా 
భగవతో బ్రహ్మాదిప్రేషణ ర్వకమన్తర్థానమ్‌ 
కృత్వాల భయ ప్రదానం చ దత్వా౭ శిషమనేకశః । 
స్మయమానముఖః శ్రీమాన్‌ అచ్యుతస్తు తిరోదధే ॥ 
తతో దేవా దేవదేవా భిహితం వచనం హితమ్‌ । 
శ్రుత్వా ప్రీత్యా ప్రణమ్యైతం దేశముద్దిశ్య చోర్డితమ్‌ ॥ 
శిరస్యజ్ఞులిపుజ్లూన ప్యాబధ్నన్తః సుధాన్థసః I 
ప్రదక్షిణ పరిక్రమ్య యయుః సంహృష్టమానసాః ॥ 


శ్రీనివాసావాసస్థలస్య సర్వఫలప్రదత్వవర్దనమ్‌ 
దేతదర్శనః :- 
ఇతి దేవార్యమిత్రస్య సర్వాన్తర్యామిణో విభోః । 
ఆవిర్భావో మయా9 9 ఖ్యాతః శ్రీనివాసస్య దేవల॥। 
శృణ్వతాం పఠతాంచైవ చతుర్వర్గఫలప్రదః । 
ఏతద్వై వైష్ణవం క్షేత్రం పవిత్రం చిత్రవైభవమ్‌ ॥ 


అనాయాసేన జగతాం అభీష్టఫలప్రదాయకమ్‌ । 
ముక్తిభాజాం ముముక్షూణాం లక్ష్మీవైభవకాజ్ఞ ణామ్‌॥ 


కిన్నరాణాం నరాణాం చ సురాణాం సుఖశాలినామ్‌ । 
భూతానాం భూతయోనీనాం భైరవాభైరవాత్మనామ్‌ ॥ 


A 


పరమైకాన్తినాం పజ్బు కాలాకలుషితాత్మనామ్‌ । 


A 


పజ్బుశాఖాథర్వవిదాం పజ్బోపనిషదాత్మనామ్‌ ॥ 


671 


114 


115 


116 


117 


118 


119 


120 


121 


336 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, ९०८०२१०० ధ్యాయః 
పరమాత్మ బ్రహ్మాది దేవతలను పంపివేసి యంతర్జానమగుట 
ఇట్లభయమొసంగి, అనేకాశీస్సులనందజేసి, చిరునగవు ముఖమున తాండవించు 
చుండ నా లక్ష్మీనాధుడగు అచ్యుతుండంతర్జానమయ్యెను. 114 


అటు పిమ్మట దేవతలు తమ వాసస్థానములను గూర్చి శ్రియఃపతి సెలవిచ్చిన 
హితమైన ఉదారమైన ఆదేశమును విని మిక్కిలి ఆనందముతో నమస్కరించి 


తనయందు అంజలిని జోడించి ప్రదక్షిణముగా తిరిగి మిక్కిలి సంతుష్టాంతరంగులై 
ఆ దేవతలందరును తమ స్థానములకేగిరి. 116 


శ్రీనివాసుడు వేంచేసియున్న ప్రదేశము సకల ఫలప్రదమని వర్ణించుట 


దేతదర్శనుడు :- 
దేవలబుషీ! ఇట్లు దేవట్రేష్టుల హితైకతత్పరుదును, సర్వాంతర్యామియు నగు 
జగన్నాధుడగు శ్రీనివాసుని యవతారమును గూర్చి నేను నీకు తెల్పితిని. 117 


దీనిని చదివినవారికిని, వినినవారికిని యిది ధర్మార్థకామ మోక్ష పురుషార్థముల 
నొసంగును. ఇది విష్ణువునకత్యంత ప్రియమైన పుణ్యదేశము, పాపహారి. 
ఆశ్చర్యకరమైన మహిమకలది. 118 


లోకులకు కష్టపడకుండగనే కోరిన కోరికలనిచ్చునది. ఇది ముక్తులకును, 
మోక్షార్డులకును అపారైశ్వర్య కాముకులకును 119 


కిన్నరులకును, మనుష్యులకును, సుఖానుభవపరులైన దేవతలకును, 
సమస్తప్రాణులకును, వానిని పుట్టించు వారికిని, భయంకరమైన వ్రాణులకును, 
సౌమ్యమైన ప్రాణులకును 120 


పరమైకాంతులకును (ఈశ్వరునినుండి మోక్షమునై నను కోరనివారు) 

పంచకాలారాధనచే పవిత్రముగావింపబడిన హృదయములు కలవారికిని, ఐదు 

శాఖలుగల అధర్వో పనిషదర్ధముల నెణింగి యనుష్టించినవారికిని, పరమేష్టీపుమా 

నిత్యాది, ఐదు విధములైన ఉపనిషత్తులనబడు పంచ భూతములచే నిర్మింపబడిన 

దేహములు కలవారికిని 121 
672 


336/6॥1 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


నిత్యానాం నియమస్థానాం నివాసో యోగినామపి । 
మాహాత్యమస్య దేశస్య వక్తుం వర్షశతైరపి । 
అశక్యం దేవల! భవాన్‌ కృతకృత్యః శుచిశ్రవాః ॥ 122 


శ్రీశ్రీనివాసావతారదేశకాలనిర్ణయః 
ఇత్థమాత్మభువః కల్పే హార్దామ్భోజభువో హరేః । 
ఆదౌ కృతయుగే జమ్బూ ద్వీపే భారతవర్శకే ॥ 123 


గజ్లాయా దక్షిణే భాగే యోజనానాం శతద్వయే । 
పజ్బయోజనమాత్రే తు పూర్వామోధేస్తు పళ్చిమే ॥ 124 


మాసే భాద్రపదే విష్ణు తిథౌ విష్ణుసమన్వితే । 
సిద్ధయోగే సోమవారే గిరౌ నారాయణాహ్వయే ॥ 125 


స్వామిపుష్కరిణీతీరే పశ్చిమే భూత్యపశ్చిమే । 
బృన్దారకాణాం బృందై స్తు ప్రార్ధితో లోకరక్షకః ॥ 126 


ఆవిర్భభూవ భగవాన్‌ శ్రీనివాసః పరః పుమాన్‌ । 
శ్రీనివాసాయ మహతే నిష్కలానిష్కలాత్మనే I 
555०० స్తు పద్మనేత్రాయ పవిత్రాయాదివేధసే ॥ 127 
ఇతి శ్రీపాద్భపురాణే క్షేతకాణ్జో శ్రీవేబ్బటబాచలమావోత్సే 
శ్రీశ్రీనివాసావిర్భావవర్ణనం నామ (త్రయస్తింశో౨_ ధ్యాయః 


व 6 (3) ౮ క్రకీకక 


673 337 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, త్రయస్తింశోల_ధ్యాయః 
అనంత గరుడాది నిత్యసూరులకును, శాస్త్రీయమైన నియమబద్ధమగు జీవితమును 
గడుపువారికి, యోగులకును నివాసయోగ్యమగు స్థానము ఈ దేవదేవుని మహిమను 
వర్ణించవలెననిన యొన్నివందల సంవత్సరములైనను శక్యముకాదు. దేవలా! నీవు 
కృత కృత్యుడవు, నీ చెవులు దీనిని విని పావనమయ్యెను. 122 


శ్రీనివాసుని యవతార దేశ, కాలములను నిర్ణయించుట 
ఇట్లు (బ్రహ్మకల్పమున ఉపాసకుల హృదయపుండరీకమును స్థానముగా గల 
నారాయణుని ఆద్యకృతయుగమున జంబూద్వీపమున భారతవర్షమున 123 


గంగానదికి దక్షిణదిగ్భాగమున రెండువందల యోజనముల దూరమునను, తూర్పు 
సముద్రమునకు పశ్చిమదిశగా నైదు యోజనముల దూరమునందును 


భాద్రపదమాసమున ఏకాదశియందు శ్రీ మహావిష్ణు యోగమున సోమవారమున 
నారాయణాద్రియందు 124 


స్వామిపుష్కరిణీ తీరమున ఐశ్వర్యమున క(గ్రగణ్యమగు పడమటి తట్టున 
దేవతాగణములచే ప్రార్థింపబడిన లోకరక్షకుడైన పరమపురుషుడగు శ్రీనివాసుడు 
షడ్గుణో పేతుడై యవతరించెను. 126 


పూజ్యుడైనట్టియు, పుండరీకాక్షుడైనట్టియు, పవి(త్రుడై నట్టియు, ఆద్యబ్రహ్మ 
స్వరూపుడైనట్టియు, ఇం[ద్రియాధీన జ్ఞానము లేనట్టియు, పూర్ణకళాస్వరూపుడును 
నగు శ్రీనివాసునికి నమస్కారము. 127 
ఇది శ్రీ వద్ధువురాణమున క్షేతఖండమున శ్రీవేంకటాచలమాహాత్యమున 
దేవల దర్భనుల సంవాదమున శ్రీ శ్రీనివానులవతరించుట అనెడు 
ముప్పదిమూడవ అధ్యాయము 


= ---ग्ररे 


674 


337/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
అథ చతుస్త్రింఈోల_ ధ్యాయః 
పద్మసరోవరమాహాత్యమ్‌ 
దేతలః :- 


దేవదర్శన భూయో౭ పి (శ్రోతుం కౌతూహలం హి మే । 
పద్మాఖ్యసరసో బ్రహ్మన్‌ మాహాత్యం జన్మ మే వద ॥ క్షే 


యస్మింస్తపస్యతో వైయాసకేః సిద్ధిరుపాగతా । 

శుకస్తు ముక్త ఇతి వై ప్రసిద్ధ జగతీతలే ॥ 2 
బ్రహ్మలోకాదాగతో యః శుకో౭ న్యో వా వదస్వ మే ॥ 

కృపాం మయి కురుష్వాద్య వద సర్వజ్ఞ మే గురో ॥ 3 


భృగుపాదాహతికుపితాయా లక్ష్యాః కపిలాలయగమనమ్‌ 
శృణు పద్మాఖ్యసరస ఉత్పత్తిం దేవలాద్య భోః । 
భృగోః ఖ్యాత్యాం సముత్సన్నా శ్రీః పూర్వం ధర్మనాయక! ॥ 
భృగుపాదాహతన్యాస్య విష్ణోః వైకుణ్ధవాసినః । 
విప్రపాదరజః స్పృష్టా కుపితా కపిలాలయమ్‌ ॥ 5 


గత్వా పాతాలమూలం సా మునినా తేన పూజితా । 
శ్రీమతా సా హి తేనైవ కపిలేన కృతాలయా ॥ 6 


పూజితా చ చిరం కాలం తత్ర వాసం ७८०० కరోత్‌ । 
ధరణీ సహితో విష్ణుః లీలయా ధృతచామరః ॥ 7 


లక్ష త్రన్వేషణార్థం ధరాతలం ప్రతి భగవదాగమనమ్‌ 
తం మునిం పూజయిత్వా. థ భృగుం (బ్రహ్మర్షిసత్తమమ్‌ | 
నీలాం నిఃక్షిప్య వైకుణ్ణే భూదేవ్యా భూమిమాగతః ॥ 8 


675 


338 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, చతుస్తింశో9_ధ్యాయః 
ముప్పదినాల్లవ అధ్యాయము 


పద్మసరోవర మాహాత్యము 


దేతలుడు :- 
దేవదర్శనా! పూజ్యుడా! పద్మసరస్సుయొక్క పుట్టుకయును, మాహాత్యమును ఇంకను 
వినవలెనని నాకు చాల కుతూహలముగనున్నది. 1 


ఏ ప్రదేశమున తపస్సును చేయుటచే వ్యాసపుత్రుడగు శ్రీ శుకునకు సిద్ధి 
కరతలామలకమైనదో దాని మాహాత్యమును చెప్పుము. ప్రపంచమున శ్రీ శుకుడు 


ముక్తుడయ్యెనని ప్రసిద్ధికలదుగదా! 2 
సర్వజ్ఞా! నా గురువుంగవా! నాయందు దయయుంచి యీ శుకుడు 
బ్రహ్మలోకమునుండి వచ్చిన శుకుడా! వేరొకడా! నాకు సెలవిమ్ము, 3 


భృగుమహర్షి పాదముతో తన్నుటచే కోపగించిన 
లక్ష్మీదేవి కపిలుని ఆలయమునకేగుట 
ఓ దేవలా! ధర్మనాయకా! నేడు పద్మసరస్సు యొక్క పుట్టుకను గూర్చి వినుము, 
పూర్వము లక్ష్మీదేవిని భృగుమహర్షికి ఖ్యాతియను భార్యయందు పుట్టినది. 4 


వైకుంఠమున నివసించు శ్రీమహావిష్ణువు భృగుమహర్షి పాదముచే తన్నబడగా 
నట్టి బ్రాహ్మణుని పాదధూళిసోకి లక్ష్మీదేవి కోపగించి ఆలయమునకేగెను. 5 


అట్లు పాతాళమూలముననున్న ఆ కపిలాలయమున కేగి భక్తిసంపన్నుడైనట్టి యు 
హితుడైన ఆ కపిలమహర్షివే పూజింపబడినదై అచ్చటనే నివాసమున కేర్పాటు 
గావించు కొనినది. 6 


ఆయనచే నట్లు పూజింపబడుచు చాలకాల మచ్చట కల్పించుకొనెను. (ఇట్లుండగా) 
శ్రీమహావిష్ణువు భూదేవితో కూడినవాడై ఆమెచే విలాసముగా చామరముచే 
వీచబడుచున్నవాడై 7 
లక్ష్మీదేవిని వెదుకుటకై శ్రీనివాసుడు భూమికేతెంచుట 
అట్లు తన్నిన బ్రహ్మర్నులలో నుత్తముడైన భృగుమహర్షిని పూజించి పిమ్మట 
వైకుంఠమున నీళాదేవిని నిలిపి భూదేవితో భూమండలమునకు వచ్చెను. 8 
676 


338/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
శజ్ఞచక్రగదాకున్త పాణిః పద్మదలేక్షణః । 
శ్రీదేవ్యన్వేషణం కుర్వన్‌ నానారూపీ జనార్దనః ॥ 9 


షట్పజ్బాశత్సు దేశేషు విచిన్వన్‌ పురుషోత్తమః । 
కొల్పాప్రరం సమాగమ్య (శియో౭._ ధిష్టానముత్తమమ్‌ ॥ 10 


తత్రాపశ్యన్మహాలక్ష్మీం అర్బారూపేణ రాజతీమ్‌ । 
అగస్మారాధితాం పూర్వం ప్రతిష్టాప్యా౭_ లయోత్తమే ॥ 11 


తాం దృష్ట్వా తత్ర దేవేశో మహితాం మునిసత్తమైః । 

అర్బయంశ్ళ్చ స్వయం విష్ణుః ఉవాస దశవత్సరాన్‌ ॥ 12 
శ్రీకొల్లాప్రరవాసిలక్షీ) మర్చయన్తం భగవన్తం ప్రత్యశరీరోక్తిః 

అథాబ్రవీత్తదా విష్ణుం అశరీరా సరస్వతీ | 


విష్ణో! ప్రసీద భగవన్‌ లక్ష్మీదర్శనలాలస ॥ 13 


ఇతో దక్షిణతో గచ్చ కృష్ణవేణ్యోశ్చ దక్షిణే I 


ద్వావింశద్యోజనే విష్ణో సువర్ణముఖరీ నదీ ॥ 14 

తీరమాసాద్య తస్యాస్త్వం ఉత్తరం మునిసేవితమ్‌ । 

కున్తేనా౭_ హత్య తత్తీరే సరః కృత్వా తపః కురు ॥ 15 

ఆహృత్య దేవలోకాత్త్వం సువర్ణకమలాని చ | 

సంస్తాప్య తస్మిన్‌ సరసి సర్వాణి కమలాని చ ॥ 16 

థి 

తత్తీరే పుష్పజాతీశ్చ పుష్పవృక్షశతాని చ । 

పద్మాల రామే చ సరసి పద్మాయాః పద్మవల్లభ! ॥ 17 

జపన్నేకాక్షరమనుం సహస్రాక్షర మేవ వా । 

అర్బయన్‌ కమలైః పద్మాం ద్వాదశాబ్దం వస ప్రభో ॥ 18 
677 


339 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, చతుస్తింశో9_ధ్యాయః 


ఆ జనార్దనుడు పెక్కు రూపములను ధరించుచు శంఖచక్రగదాకునాయుధములను 
చేతులలో ధరించి లక్ష్మీదేవిని వెదకుచు 9 


ఆ పురుషోత్తముడు (ఛప్పన్న) ఏబదియారు దేశములయందామెను వెదకుచు 
కొల్గాపురమునకు చేరెను. ఆ స్థలము లక్ష్మికి శ్రేష్టమగు ఉనికిపట్టు. 10 


అచ్చట పూర్వకాలమందే అగస్యమహర్షి లక్ష్మీదేవిని అర్బావిగ్రహరూపముగా 
ఉత్తమమైన ఆలయమున వేంచేపుచేసి ఆరాధించుచుండగ దర్శించెను. 11 


దేవాధిదేవుడగు శ్రీనివాసుడామె నచ్చట ప్రసిద్ధ ముని పుంగవులచే పూజింపబడు 
చుండగా జూచి తానుకూడా వారితో నా లక్ష్మిని పూజించుచు పది సంవత్సరము 
లుండి పోయెను. 12 


శ్రీ కొల్లాపురమునందున్న లక్ష్మీదేవిని పూజించుచున్న 
భగవంతుని గూర్చి అశరీరవాణి పలుకుట 
అటుపిమ్మట ఆకాశవాణి యప్పుడా విష్ణువునుగూర్చి యిట్లు పలికెను. లక్ష్మీదేవిని 
చూడగోరు పూజ్యుడవగు నో మహావిష్ణో! అనుగ్రహింపుము. 13 


నీవిచ్చటినుండి దక్షిణదిశగా కృష్ణవేణీ (కృష్ణా) నదియొక్క దక్షిణముగా వెళ్ళుము, 
ఇరువదిరెండు యోజనముల దూరమున సువర్ణముఖరీ యను నొక నదికలదు 


ఆ నదీతీరమునకు నీవు వెళ్ళుము. దాని కుత్తరదిశలో మునీశ్వరులు తపంబొనరించు 
చుందురు. నీవచ్చట ఒద్దునందే బల్లెముతో త్రవ్వి చిన్న సరస్సును కల్పించి యచ్చట 


తపంబొనరింపుము 15 
దేవలోకమునుండి బంగారు కమలములను దెచ్చి వానినన్నిటిని ఆ సరస్సున 
పడవేయుచు 16 
ఆ యొడ్డుననే అనేక జాతుల పుష్పవృక్షములను నాటుము. లక్ష్మీనాథా! ఆ 
పద్మవనములతో నిండిన ఆ సరస్సునందు 17 
లక్ష్మీ ఏకాక్షరీ మంత్రముగాని, సహగస్రాక్షర మంత్రమును గాని జపించుచు లక్ష్మీదేవి 
పూజించుచు పన్నెండు సంవత్సరములు నివసింపుము. 18 
678 


339/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
తతః ప్రసన్నా సా దేవీ స్వయామావిర్భవిష్యతి । 
సువర్ణకమలే దేవ! సువర్ణకమలాకృతిః ॥ 19 


ఊనషోడశవర్నా సా శ్రీః పద్మనయనా తవ । 
గచ్చ శీఘ్రమితో విష్ణో సువర్ణముఖరీతటమ్‌ ॥ 20 


శేషాచలాధ్వనా రాజరూపస్య భగవతః సువర్ణముఖరీతీరాగమనమ్‌ 
ఇతి సౌమ్యం వచః [శ్రుత్వా విష్ణురాకాశసమృవమ్‌ । 

జగామ గరుడారూఢః సువర్ణముఖరీతటమ్‌ ॥ 21 
పశ్యం శ్చ వివిధాన్‌ దేవాన్‌ పర్వతాం శ్చ వనాని చ । 

వరాహాధిష్టితం పుణ్యం అజ్ఞునాద్రిం సురారిహా ॥ 22 


స్వామిపుష్కరిణీం దృష్ట్వా భూవరాహస్య సన్నిధౌ । 


గరుడాదవతీర్యాసౌ స్నాత్వా స్వామిసరోజలే ॥ 23 
వైఖానసైశ్చ మునిభిః ఆతిథ్యేన సుపూజితః । 

న रः రాజరూపేణ మునిభిః పురుషోత్తమః ॥ 24 
యయౌ ప్రాతః సముత్థాయ మునీనామన్య్య తాన్‌ విభుః । 

అశ్వరూపన్తు గరుడం ఆరుహ్య పురుషోత్తమః ॥ 25 
గదాకున్తధరో దేవో గిరేర్దక్షిణతో (వ్రజన్‌ । 

సువర్ణపజ్బజాకీర్ణాం సువర్ణముఖరీం హరిః ॥ 26 
దృష్ట్వా సవిస్మయో భూత్వా గరుదాదవరుహ్య చ । 

తత్ర పుణ్యే సమే దేశే కున్తేనా౭_హత్య భూతలమ్‌ ॥ 27 


భగవత్మృతపద్మసరోవరనిర్మాణ ప్రకారః 


గోకర్ణమాత్రవిస్తారం చకార రుచిరం సరః । 
స్మృత్వా వాయుం సమాహూయ తమువాచ మహామనాః ॥ 28 


679 340 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, చతుస్తింశో9_ధ్యాయః 
అంత నా దేవి ప్రసన్నురాలైనంతనే నీకు బంగరు పద్మములో బంగరు పద్మాకారముగ 


పదునారు సంవత్సరములకు లోబడిన వయస్సుగలదై తామరపువ్వులను బోలిన 
కంద్లుగల లక్ష్మీదేవిని నీకు ప్రత్యక్షమగును. శ్రీ మహావిష్ణో! సువర్ణముఖరీ 
నదీతీరమునకు వెంటనే వేంచేయుము. 20 


శేషాచల మార్గమున రాజరూపమును ధరించి వేంచేయుచున్న 
భగవంతుడు సువర్ణనదీ తీరమున కేతెంచుట 
ఈ విధముగ ఆకాశవాణియొక్క మృదువైన మాటను విని గరుడునెక్కి సువర్ణనదీ 
తీరమున కేతెంచెను. 21 


దేవశత్రుహన్తకుడగు నారాయణుడు అచ్చట అనేకమంది దేవతలను, పర్వతము 
లను, వనములను చూచుచు వరాహభగవానునిచే ముందుగనే అధిష్టింపబడియున్న 
అంజనా దిని 22 


స్వామిపుష్మరిణిని జూచి భూదేవితో కూడి వేంచేసియున్న వరాహస్వామి సన్నిధిలో 
గరుడవాహనమునుండి దిగి స్వామిపుష్మరిణీ జలమును స్నానమొనరించి 23 


వైఖానసవ్రతధారులైన మునులచే ఆతిథ్యపురస్సరముగ బూజింపబడెను. కాని ఆ 
మునులచేత నా పురుషోత్తముడు రాజకుమారుడుగా తలంపబడలేదు. 24 


ఆ ప్రభువు ప్రాతః కాలమున మేల్మాంచి యా మునులవద్ద సెలవుతీసుకొని గుజ్జము 
రూపమును ధరించియున్న గరుడునెక్కి 25 


గదను. కుంత(బల్లె) మను నాయుధములను చేబూని ఆ కొండకు కుడితట్టుగ 
నేగుచు బంగరు పద్మములతో నిండియున్న సువర్ణముఖరీనదిని 26 


జూచి అశ్చర్యమును చెందినవాడై గరుడునినుండి దిగి, అచ్చట సమతలముగ 
నున్న ప్రదేశమునందు బల్లెముతో భూమిని త్రవ్వెను. 27 


భగవానుడు పద్మసరోవరమును నిర్మించుట 
ఆవుచెవి యంతమాత్రమొక అందమైన సరస్సును నిర్మించెను. వాయుదేవుని తలంచి 
రప్పించి ఆతనితో నిట్లనెను. 28 


680 


340/5 Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
ఇన్టస్యానుమతే వాయోరుకృపద్మాని చాహర । 


స్థాపయిష్యామి సరసిలక్ష్మీపూజావిధౌ మరుత్‌ ॥ 29 
త్యచ్భుత్వా వాయురాహైనం తస్యాం నద్యాం హి సన్తి వై । 

కాబ్బునాని చ పద్మాని కిమర్థం సురలోకతః ॥ 30 
శ్రీభగఠాన్‌ :- 

కొల్లాపురే మహావాణీ హ్యశరీరా౭_బ్రవీత్సురా । 

దేవలోకాత్సమానీయ కాలజ్బానాబ్దాని చార్చయ ॥ 81 


ఇతి మామబ్రవీద్వాయో తస్మాదానయ మే౭_మ్చుజమ్‌ । 
గత్వా లోకం తతో వాయుః ఇన్టలోకాదుదారధీః ॥ 32 


దేవేన్హానుమతేః శీఘ్రం ఆనయామాస తాని వై । 

కాబ్బునాబ్దాని నిక్షిప్య తస్మిన్‌ సరసి మాధవః ॥ 33 
పద్మవికాసనైరన్తర్యార్థం భగవత్మృత సూర్యనారాయణ ప్రతిష్టా 

విష్ణుస్సూర్యం ప్రతిష్టాప్య ప్రాజ్ముఖం సరసస్తటే । 

అర్చయన్‌ పజ్మజాధీశం కమలా£_9 వాప్తయే విభుః ॥ 34 


శక్తిపూర్వం (శ్రియో బీజం కామబీజమతః పరమ్‌ । 

ఆద్యన్తః ప్రణవోపేతం అక్షరత్రయసమ్బుటమ్‌ ॥ 35 
లక్ష్మీమన్లోపాసన పూర్వకభగవత్కృతతపోవిధిః 

త్రిసహస్రం జపన్నిత్యం దశాంశం తర్పయన్‌ విభుః । 


అర్బయన్‌ పద్మసాహగసైః దివ్యైః కాబ్బనసమృవైః ॥ 36 

తర్పయన్‌ పద్మసరసో రసేనోషసి మాధవః । 

క్షీరాహారో యతాహారో లక్ష్య్వారాధనతత్పరః ॥ 37 
681 


341 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, చతుస్తింశో9_ధ్యాయః 
ఓ వాయుదేవుడా! నీ వేగి దేవేంద్రుని యాజ్ఞనుబడసి స్వరమునుండి బంగరు 
పద్మములను తెమ్ము. లక్ష్మీదేవి పూజకై వాని నీ సరస్సున పడవేయుదును. 29 


దానిని విని వాయువాతనితో నిట్లనెను స్వామీ! ఆ నదియందు సహజముగనే 
స్వర్ణపద్మములున్నవిగదా! ఇక స్వర్ణలోకమునుండి తేనేల? యని పల్మెను. 30 


ఛభగఠానుడు - 
పూర్వమాకాశవాణి కొల్లాపురమున లక్ష్మీదేవి యున్నది. కావున నీవు దేవలోకము 
నుండి కనక కమలములను దెచ్చి వానితో నర్చింపుము. 31 


అని యో వాయుదేవుడా! నన్నుగూర్చి పలికెను, కావున నాకా పద్మములను తెమ్ము. 
ఆ పిమ్మట నా యుదారబుద్ధిగల వాయువు దేవలోకమునకేగి ఇంద్రలోకమునుండి 
32 


దేవేంద్రుని యనుమతినిబడసి వేగముగ నా కనక పద్మములను దెచ్చెను. అంత 
నా లక్ష్మీవల్లభుడా పద్మములను ఆ సరస్సులో సమర్పించెను. 33 


పద్మములు సర్వదా వికసించియే యుండుటకు భగవాను డచ్చట 
సూర్యనారాయణుని ప్రతిష్టించుట 
విభువగు నా మహావిష్ణువు నదీతీరమున తూర్పు ముఖముగ సూర్యుని ప్రతిష్టించి 
లక్ష్మీదేవిని బడయుటకై యాతని నర్చించుచుండెను. 34 


ముందుగ శక్తినికూర్చి ఆపై లక్ష్మీబీజమును, దానిపై కామవీజమును చేర్చి 
ఆదియంతములయందు ప్రణవమును కూర్చి మూడక్షరముల సంపుటమైన 
మంత్రమును 35 


లక్షీ శ్రమంత్రము నుపాసించుచు భగవంతుడు తపమొనరించుట 
ప్రతిదినము మూడువేలు జపించి అందు పదియవ భాగము (అనగా మూడు 
వందలు) తర్పణమును చేయుచు, వేయి దివ్యకనక పద్మములతో నర్చించుచు 


శ్రియఃపతి లక్ష్మినారాధించు ఆసక్తితో ఆహార నియమమును కలవాడై పాలను 
మాత్రమే (గోలుచు ఉదయమునందే ఆ పద్మసరస్సు తర్పణ మొనరించుచు37 


682 


341/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
తద్భానుసన్నిధౌ తీరే పశ్చిమాభిముఖో విభుః । 
దీక్షాం వివేశ దేవేశో ద్వాదశాబ్దమనన్యధీః ॥ 38 


నృపశజ్మయా భగవత్తపోభజ్షాయే న్లాదికృతరమ్యాది ప్రేషణమ్‌ 
ఏవం స్థితే మహావిష్టా శ్రీకాజిణి సమాహితే । 
ఇన్హాదిదేవాః సంక్షుబ్బాః మాయామోహసమన్వితాః ॥ 39 
భూపతేః పార్థివేన్థస్య విష్టోర్మానుషరూపిణః । 
విఘ్నజ్బు తపసః కర్తుం ఉద్యమం చక్రురుద్ధతాః ॥ 40 
ఆహూయాప్సరసస్సర్వాః ప్రోచుస్సేన్హా దివౌకసః । 
యూయం గచ్చత భూలోకం అజ్ఞునాద్రే స్సమీపతః ॥ 41 
సువర్ణముఖరీ నామ నదీ మునినిషేవితా । 
తస్యా ఏవోత్తరే తీరే కుమృయోనేః మహా9_9_(శ్రమః ॥ 42 
తదాశ్రమాత్స్పూర్వభాగే కళశ్చిద్రాజా తపస్యతి । 
కనకాబ్దసరస్తీరే పురస్తాద్భాస్మరస్య చ ॥ 43 
తైలోక్యలక్ష్మీమాకాజ్ఞన్‌ మాయావీ స చతుర్భుజః । 
క్షోభయధ్వం నృత్యగీతైః అన్వ్యైః శృంగారచేష్టితైః ॥ 44 


రాజవేషభృద్భృగవత్తపోవనం (ప్రతి ఇన్టప్రేషిత రమా ద్యాగమనమ్‌ 
ఇతి దేవై స్సమాదిష్టాః సర్వా హ్యప్సరసాం వరాః । 
వసన్తకామసహితా జగ్ముః పద్మసరోవరమ్‌ ॥ 45 


అవతీర్జో వసన్తస్తు జజ్బమ్భే తద్వనే భృశమ్‌ । 
చూతకింశుకమన్లార కర్ణికారాసనోజ్ఞ్వలైః ॥ 46 


కోకిలైః భృజ్గరాజైశ్చ శోభితైర్వివిధైః ఖగైః | 


రమ్యే వనే తపస్యన్తం పురుషం సుభాగాకృతిమ్‌ ॥ 47 


683 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, చతుస్తింశో9_ధ్యాయః 
ఆ తీరమున సూర్యుని సన్నిధానమున పడమటి ముఖముగా కూర్చొని పన్నెండు 
సంవత్సరములు యితర చింతలు లేకుండగ నారాయణుడు దీక్షనువహించెను. 


అది యొక రాజుచేయు తపస్సని భ్రమించి దానిని చెడగొట్టుటకై 
ఇంద్రాదులు రంభాదులను పంపించుట 
ఇట్లు శ్రీ మహావిష్ణువు నిశ్చలచిత్తుడై లక్ష్మిని బడయుటకు ఉద్యమించుచుండగా 
విష్ణుమాయావిమోహితులైన దేవేంద్రాది దేవతలు తల్లడిల్లినవారై 39 
ఒక చక్రవర్తి వేషమును ధరించియున్న శ్రీ మహావిష్ణువు యొక్క తపస్సును చెడగొట్ట 
వలెనని ప్రయత్నమును చేయుటకుద్యమించిరి. 40 
ఇంద్రాది దేవతలు అప్సరసల నందరను రప్పించి వారితో మీరు భూలోక మునకేగి 
అంజనగిరికి సమీపముగ 41 


మునులచే సేవింపబడుచున్న సువర్ణముఖరీయని ప్రసిద్ధిగల నది యొకటి కలదు. 
దాని యుత్తరతీరమున అగస్త్యమహర్షి యాశ్రమ మొకటి కలదు. 42 


ఆ యాశ్రమమునకు తూర్పుగా నొక రాజెవ్వడో తపస్సును చేయుచున్నాడు సువర్ణ 
పద్మసరస్సు వద్దున సూర్యున కెదురుగా 43 
ముల్లోకాధిపత్యమును గోరుచు మాయలమారియగు నా నారాయణుడే కావచ్చు 
(తపస్సును చేయుచున్నాడు) మీరు ఆటలతోను, పాటలతోను, ఇంకను 
ఇతరములైన శృంగారచేష్టలతోను 44 
రాజవేషమును ధరించిన భగవంతుని తపోవనమునుగూర్చి ఇంద్రుని 
పంపున రంభాదులు వచ్చుట 
ఇట్టింద్రాదులచే నాజ్ఞాపింపబడిన ఉత్తమాప్పరస లందరును వసంతుడు, మన్మథుడు 
తోడుగరాగా పద్మసరోవరమున కేగిరి 45 


వసంతుడు క్రిందికి దిగి ఆ వనమునందంతటను మిక్కిలి విజ్బంభించెను. మామిడి 
గున్నలు, మోదుగులు, మందారములు, కర్ణికారములును పూలగుత్తులతోను, నూతన 


చిగుళ్ళతోను వంగి రాజిల్లుచుండెను. 46 

కోకిలలు, శ్రెష్టమగు తుమ్మెదలు, ఇంకను నానారకముల పక్షులతో శోభిల్లుచున్న 

సుందరాకారుడగు శ్రీ మహావిష్ణువును 47 
684 


342/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


దృష్ట్వా చతుర్భుజం చిత్రం మోహితాశ్చాప్పరోగణాః । 
జగుః కలబ్బు నన్ఫతుః తదగ్రే తా వరాజ్ఞనాః | 


కల్లారశీతలో వాయుః చాలయన్‌ పుష్పవాటికామ్‌ । 
వవౌ మలయసమ్మూతో మదయన్‌ వనవాసినః ॥ 


48 


49 


స్వాశ్రమాగతాప్పరోవజ్బ్చనార్థం భగవత్మృతమాయానిర్మాణమ్‌ 


వతస్మిన్నన్తరే విష్ణుః కిజ్చిదున్మీల్య చక్షుషీ । 


మాయామన్యాం విససృజే తాసాం సమ్మోహనాయ వై॥ 


తాం విష్ణుమాయాం వీక్ష్యైవ వివశా వినతాననాః । 
స తు పద్మాని సజ్చిన్వన్‌ చచార సరసీజలే ॥ 


యథాపూర్వం పూజయంశ్చ నిర్వికారో నిరజ్ఞునః ] 
తం దృష్ట్వా నిర్వికారం తా వికర్తుం పురుషోత్తమమ్‌ ॥ 


అశక్తా జగ్మురాకాశం విష్ణుమాయావిమోహితాః । 
తాం మాయాం భగవానాహ “లోకపూజ్యా భవిష్యసి” ॥ 


ఇక్షుచాపాసి చక్రాబ్ద పుష్పబాణధరా సతీ । 
చతుర్వర్గప్రదా పుంసాం పర్ణక్తీరాదిపూజితా ॥ 


ఇత్యాదిశ్య చ తాం దేవీం అర్బయామాస పద్మినీమ్‌ I 
ఏవం తపస్యతస్తస్య ద్వాదశాబ్దా గతా ద్విజ ॥ 


పద్మసరోవరాల్లక్ష్మీ ప్రాదుర్భావః 


తతస్త్రయోదశే వర్షే కార్తికే శుక్షపక్షకే । 
పబ్బుమ్యాం శుక్రవారే చ ముహూర్తే మన్రసంకే ॥ 


685 


50 


51 


59 


53 


54 


55 


56 


343 


శ్రీపాద్యపురాణే, క్షేత్రఖండే, చతుస్తింశో9_ధ్యాయః 


చతుర్భుజములతో విచిత్రముగ వేంచేసియుండజూచి యా యప్పరసలందరును 
తామే మోహించి మధురముగ పాడుచు నాతనిముందా సుందరాంగులందరును 
ఆడదొడంగిరి. 48 


మలయపర్వతమున బుట్టి ఎర్రకలవల సంపర్మముచే చల్లనైన గాలి పూలతోట 
నంతను కదల్పుచు తన వాసులకు కామోద్రేకమును కలిగించుచు వీచదొడంగెను. 
తన ఆశ్రమమునకు వచ్చిన అప్సరసలను మోసగించుటకై 
నారాయణుడు నిర్మించిన మాయలు 
ఇంతలో నా (8049808 కొంచెము కన్నులను తెజచి వారిని మోహబెట్టుటకై 
మరియొక మాయను విడిచెను. 50 


ఆ మాయను చూచినంతనే అప్సరసలు పరవశలై సిగ్గుచే తలలను వంచుకొనిరి. 
నారాయణుడు మాత్రము ఆ నదీ జలమున పుష్పములను కోయుచు 51 


లా 


వికారములును ఏ కర్మలును లేకయే వెనుకటివలెనే నిశ్చింతగా పూజను 
సలుపుచుండెను. అట్లు నిర్వికారుడై తన పనిని సాగించుకొనుచున్న ఆ 
పురుషోత్తముని ఆ స్ర్తీలు జూచి వికరింజేయుటకు 52 


అసమర్దులై పైగా తామే ఆతని మాయలో మిక్కిలి వ్యామోహితులై ఆకసమున 
కెగసిపోయిరి. అంత ఆ మహావిష్ణువామాయతో నీవు లోకపూజ్యురాలవగుదువు 


నీకు చెజకు విల్లగును. శంఖము, చక్రము, ఖడ్గము, పుష్పబాణములను ధరించి 
ఆకులు, పాలతో పూజింపబడి మానవులకు ధర్మార్థకామమోక్షముల నొసంగు 
చుందువు. 54 
అని యిట్లా మాయాదేవి కాజ్ఞయొసంగి తాను లక్ష్మీయారాధనను చేసుకొనెను. 
ఓ దేవలా! ఇట్లు తపస్సు చేయుచు పన్నెండు సంవత్సములను గడపెను. 55 
పద్మసరోవరమునుండి లక్షి శ్రి ఆవిర్భవించుట 
ఆపైన పదమూడవయేట కార్తీకమాసమున శుక్షపక్షమందు పంచమీ శుక్రవారమున 
మంత్రమనెడు శుభముహూర్తములో 56 
686 


343/5 Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


వవుః పుణ్యా స్సుఖా వాతా ఉత్తరాషాధతారకే । 
ప్రసన్నం సలిలం సర్వం తైలోక్యాన్తర్గతం ద్విజ ॥ 
సుప్రభో భానుమానాసీత్‌ ప్రసన్నాని మనాంసి చ । 
తతః పద్మసరోమధ్యే తేజోరాశిర్మహానభూత్‌॥ 


బాలభానుసహగస్రాభిః సువర్ణసదృశచ్చవిః | 
తన్మధ్యే కాబ్బునైః పద్మ్మైః నిర్మితో రథ ఉత్తమః ॥ 


పద్మిభిర్హ తపార్య్వశ్చ చతుర్భిర్మదగన్టిభిః I 
తన్మధ్యే కాజ్బానే పద్మే సహస్రదళశోభితే ॥ 


తత్పద్య్మకర్ణికామధ్యే పద్మాల_ సనసమన్వితా । 
పద్మహస్తా పద్మనేత్రీ రక్తపద్మపదద్వయా ॥ 


సువర్ణపద్మముకుళ ద్వయశోభికుచానతా | 

స్మేర పద్మరజోగంథి సముచ్చ్వాసముఖామ్చుజా ॥ 
బిమ్బాధరసుసంవృద్ధ స్మితశోభిసుధారసా | 
సమృల్లక్ష్మీసమావాస విశాలనయనద్వయా ॥ 
సర్వరత్నసముత్తి ప్త జామ్చూనదవిభూషణా । 
కర్ణికోత్సలతాటజ్క మౌక్తికాలకబన్గనా ॥ 


ఆముక్తముక్తామకుట కటకాబ్గదకజ్మణా । 
విద్యుత్ఫుజ్బప్రతీకాశ విచిత్రామృరచిత్రితా ॥ 


మన్దస్మితా మనోజ్ఞాజ్లీ మాధవం వీక్ష్య సాదరమ్‌ । 
కల్దారమాలామాదాయ యక్షకర్దమలేపనామ్‌ ॥ 


సుగన్గితులసీదూర్వా మధూకకమలోత్పలామ్‌ । 
స్థితా పద్మరథే దేవీ దేవం వీక్ష్య చతుర్భుజమ్‌ ॥ 


687 


5¶ 


58 


59 


60 


61 


62 


63 


64 


65 


66 


67 


344 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, చతుస్తింశో9_ధ్యాయః 


సుఖకరమైన పుణ్యవాయువులు వీచుచుండగ ఉత్సరాషాఢ నక్ష్మత్రము 
ముల్లోకములలోని మున్నీరంతయు నిర్మలముగానుండగా 57 


సూర్యుడు నిర్మల తేజస్సుతో వెలుగుచుండ.... సజ్జనచిత్తములు ప్రసన్నమైయుండ, 
ఆ పద్మసరస్సునకు మధ్యభాగమున గొప్ప వెలుగొకటి ఆవిర్భవించెను. 58 


దానికి మధ్యమందు వేయిమంది బాల సూర్యులతో సమానమై బంగరుతో 
సమానమైన కాంతిగలదై బంగరు పద్మములతో చేయబడిన శ్రేష్టమైన రథమొకటి 


మంచిజాతికి చెందిన నాలుగు మదగజములచే నలుగడల ధరింపబడినదై 
గాన్పించెను. దానికి మధ్యభాగములో వేయిదళములుగల సువర్ణపద్మములో60 


దాని దుద్దుపై పద్మాసనాసీనయై పద్మమును చేతిలో ధరించి పద్మములను బోలిన 
కండ్లు, ఎజ్జిని పద్మముల వంటి పాదములుకలదై 61 


బంగరు పద్మమొగ్గలను పోలిన స్తనద్వయముచే కొంచెము ముందుకు వంగినదై, 
వికసించిన తామరపువ్వునందలి పరాగమువల పరిమళించు ఉచ్చ్వా స 
నిశ్చాసములుగల ముఖపద్మముకలదై 62 


దొండపండువంటి అధరముపై తళుకొత్తు చిరునగవుతో చిమ్మబడిన పీయూష 
రసాన్వితయి, వికసించు, శోభచే నావరింపబడుటచే విశాలమైన రెండు కండ్లుకలదై 
సకల రత్నములచే పొదగబడిన బంగరు ఆభరణములను ధరించినట్టిదై తామర 
దుద్దును, నల్లకల్వను చెవులకు కమ్మలనుగాగలదై, ముంగురులను ముత్వాల 
హారముతో బంధించినదై 64 

ముత్యముల కిరీటమును ధరించి, మురుగులు, దండకడియములు, తోడాలను 
ధరించినదై మెరుపుల గుత్తులను బోలిన విచిత్రమైన చీరెను చిత్రముగా ధరించినదై 
మనోహరమైన సమస్తావయవములనుకలదై, చిరునగవు ముఖమున తళుకొత్త 
మాధవుని ఆదరముతో జూచి సుగంధ (€ >€ य చేర్చిన చందనము 
పూయబడిన ఎజ్జకలువమాలను చేధరించి 66 

సహజముగ పరిమళించు తులసీ, దూర్వా, ఇప్ప, పద్మ, కలువ మాలలను ధరించినదై 
పద్మరధముపై నాసీనయైన లక్ష్మీదేవి చతుర్భుజుడైన ఆదిదేవుని గాంచెను. 67 


688 


344/5 Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
తతో దేవగణా స్సర్వే వాదయన్‌ దేవదున్దుఖీః । 
శజ్ఞానాపూరయామాసుః వీణాశ్చ ముముచుస్స్వరాన్‌ ॥ 68 
షడ్డాదీన్‌ సమతాలేన గన్థర్వా లలితం జగుః । 
నన్ఫతుర్దివ్యాప్పరసః సుస్వరం గీతలాలసాః ॥ 69 
తూర్యఘోషేణ మహతా కృత్నృమాపూరితం జగత్‌ । 
తేన ఘోషేణ విజ్ఞాయ శ్రియః ప్రత్యక్షతాం విధిః ॥ 70 
ALA >< (+ హా 
లక్ష్య్యవతారదర్శనార్థం పద్మసరస్తరం ప్రతి బ్రహ్మాద్యాగమనమ్‌ 


హంసారూఢ స్పహమునిః బ్రహ్మ తత్ర సమాయయా । 
కైలాసాచ్చజ్కరశ్చాపి గౌరీగణసమన్వితః ॥ 71 


दुषु లోకపాలైః (శ్రుత్వా శజ్ధధ్వనిం యయా । 
వసిష్రాద్యాశ్చ మునయః సనకాద్యాశ్చ యోగినః ॥ 72 


కాజ్బనాబ్దసరస్తీరం పద్మనాభాశ్రమం యయుః । 

సర్వలోకేశ్వరీం తత్ర శ్రియం పద్మరథస్థితామ్‌ ॥ 73 
దృష్ట్వా విద్యాధరా స్సర్వే పుష్పవృష్టిముచో దివి । 

విస్మితాస్సస్మితా స్సర్వే దేవాస్తస్థుశ్చ సస్ఫృహాః ॥ 74 
దైతేయా దానవాశ్చాపి నాగాః పాతాళవాసినః । 

సాభిలాషా రమాం వీక్ష్య స్థితా మదనమోహితాః ॥ 75 
మామాశ్రయేన్మామాశ్రయేత్‌ ప్రత్యేకం మేనిరే హృది । 

ఇతి తేషు స్మరత్స్వేవ దేవదానవభోగిషు ॥ 76 


2 పూర్వకభగవద్వరణమ్‌ 
= సస్మితా లక్ష్మ ఆగత్య హరిమజ్ఞుసా । 


కల్లారమాలామున్ముచ్య విష్ణోః नस సమర్వు చ ॥ 77 


689 


345 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, చతుస్తింశో9_ధ్యాయః 


అంతలో దేవతలందరును దేవదుందుభులను (మోగించిరి. శంఖములను 
గట్టిగానూదిరి. వీణా నాదములను వినుపించిరి. 68 


గంధర్వులు షడ్డాది స్వరములతో తాళము తప్పకుండగ పాడిరి. పాడుటలో 
పరవశులగు అప్పరసలు మంచి స్వరములతో పాడుచు నాడిరి. 69 


మహత్తరమైన వాయిద్యధ్వనులతో ప్రపంచమంతయు నిండిపోయెను. ఆ ధ్వనిని 
విన చతురాననుడు లక్ష్మి ప్రత్యక్షమైనదని యొటింగి 70 


లక్ష్మీదేవి యవతారమును సందర్శించుటకై 
పద్మసర స్తీరమునకు బ్రహ్మాదులు విచ్చేయుట 
బ్రహ్మదేవుడు హంసవాహనమునెక్కి మునీశ్వరులతో గూడి యచ్చటకు విచ్చేసెను. 


కైలాసమునుండి శంకరుడును పార్వతీ దేవితోను, గణములతోను వచ్చెను. 71 


ఆ శంఖధ్వనిని విని దేవేంద్రుడు శచీదేవితోను, దిక్సాలురతోను అక్కడ కేతెంచెను, 
వసిష్టాది మునీశ్వరులున్ను సనకాది యోగులున్ను 72 


పద్మనాభుని ఆశ్రమమగు సువర్ణపద్మ సరస్సువడ్డునకు విచ్చేసిరి. అచ్చట 
వారందరును పద్మరథమందు వేంచేసియున్న సకలలోకేశ్వరియగు లక్ష్మీదేవిని 


దర్శించిరి, విద్యాధరులందరును ఆకసమున పుష్పవృష్టిని గురిపించిరి. దేవత 
లందరును ఆశ్చర్యావిష్టులై నగుమొగములతో లక్ష్మీదేవియందాశతో నిలచియుందిరి. 


రాక్షసులును రక్కసులును పాతాళమునందు నివశించు సర్పములున్ను లక్ష్మీదేవిని 
సందర్శించి కామజ్వరపీడితులై లొట్టలు వేయుచు నిలచియుండిరి. 75 


“నావద్దకే వచ్చును, నావద్దకే చేరు” నని ప్రతివారును తమ తమ హృదయములలో 
తలంచుచుండిరి. ఇట్లు దేవతలు, రాక్షసులు, పన్నగులు తలంచుచుండగనే 76 


లక్షి శ భగవంతుని కంఠమున పుష్పమాల నర్చించి వరించుట 
లక్ష్మీదేవి చిరునగవుతో లేచివచ్చి వెంటనే తన మెడలోని ఎజ్జి కలవపూవులను 
తీసి నారాయణుని మెడలోవైచెను. 77 


690 


345/5 Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
అలిజ్ఞ తం చతుర్భాహుం సర్వలోకాన్‌ వ్యలోకయత్‌ 1 


హరివక్షఃప్రతిష్టాయాః శ్రియో దృష్ట్రజ్బలేక్షితాః ॥ 78 
స్వస్వాధికారాన్‌ సమ్రాపుః దేవదానవయోగినః । 
శ్రియా సమేతో భగవాన్‌ కృతార్థః కమలాపతిః ॥ 79 


భగవతః పద్మసరోవరవరదానపూర్వకం శేషాచలగమనమ్‌ 
పాద్మం సర స్సమీక్ష్యా థ వరం తస్మై దదౌ హరిః । 
హే సరః తవతీరే౭_స్మిన్‌ పద్మకాన్తస్య భాస్వతః ॥ 80 
తపః కుర్వన్నహం పద్మాం ఆప్తవానస్మి శాశ్వతీమ్‌ I 
తస్మాత్త్వమద్య ప్రభృతి “పద్మవాపీ'తి నామతః ॥ 81 


“పాద్మంి “పద్మసరిశ్చేతి పద్మాప్రీతికరం భువి । 
త్రిలోకీప్రథితం భూయా హృద్దేశకమలాలయ ॥ 82 


ఇత్యుక్త్వా గరుడేశానం అధిరుహ్య రమాసఖః । 

భోగిరాజగిరం గత్వా స్వామిపుష్కరిణీతటే ॥ 83 
నారదాద్యష్టమహర్షిప్రశంసిత పద్మసరోవరమాహాత్యమ్‌ 

రమతే రమయైకాన్తే రమణీయే (8००६३8६ । 

తం దృష్ట్వా మునయ స్సర్వే ప్రశశంసు స్సరోవరమ్‌ ॥ 84 

నారదః :- 


యః పద్మసరసి స్నాతః సప్తజన్మాఘనాశనే । 
శ్రియమాప్పోతి విమలాం (శ్రియఃపతిరివామలః ॥ 85 


228 :- 
రుక్మాబ్దసరసి స్నాతోరుక్కనద్యాస్తటోద్భవే | 
కోటిజన్మకృతైః పాపైః ముచ్యతే శ్రియమాప్పుయాత్‌ ॥ 86 


691 


346 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, చతుస్తింశో9_ధ్యాయః 
ఆ చతుర్భుజుని కౌగిలించుకొని ఆపైన లోకులనందరను జూచెను. విష్ణువక్షస్థల 
మున విరాజిల్లుచున్న శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కటాక్షవీక్షణముచే 78 


ఆ దేవతలు, రాక్షసులు, యోగులు మొదలగు వారందరును తమ తమ 
అధికారములను బడసిరి, షడ్గుణపూర్ణుడగు నా మాధవుడు కృతార్చుడై లక్ష్మీదేవితో 
కూడుకొని 79 


భగవానుడు ఆ పద్మసరోవరమునకు వరములొసంగి శేషాచలమున కేగుట 
శ్రీహరి ఆపైన పద్మసరోవరమును కటాక్షించి దానికిట్లు వరమొసంగెను. ఓ సరస్సా! 
పద్మముల కాంతితో భాసిల్లుచున్న నీ యొక్క యీ తీరమునందు 80 


నేను తపంబొనరించుచు శాశ్వతమైన లక్ష్మిని పొందితిని, కాబట్టి నీవీనాటి నుండి 
“పద్మవాపి” యను పేరుతో బరగుదువు. 81 


“పాద్మ” మనియు “పద్మసరస్స” నియును నీకు పేరుండును, భూలోకమున నీవు 
లక్ష్మికెంతయు ప్రియమగుదువు, లక్ష్మికి స్థానమైన మధ్యభాగముకల సరస్సా! 
నీవు మూడులోకములయందును ప్రసిద్ధిని గనుము, 82 


అని పలికి భగవానుడు గరుడుని పైనెక్కి శేషాద్రికేగి స్వామిపుష్కరిణీ తీరమున83 


నారదాది యెనమండుగురు బుషులచే 
కొనియాడబడిన పద్మసరస్సు యొక్క మహిమ 
మనోహరమగు నచ్చోట (శ్రియఃవతి ఏకాన్నమున శ్రీ మహాలక్ష్మీదేవితో 
రమించుచుండెను. ఆ సరోవరమును జూచి మునులందరును ఇట్లు స్తుతించిరి 


నారదమహర్షి pe 

ఏడుజన్మల పాపములను హరించు ఈ పద్మసరస్సునందు స్నానమొనరించు వాడు 
నిర్మలుడై నారాయణునివలె ఆపారమైన లక్ష్మిని బడయగల్లును. 85 
22००००४ - 


సువర్ణనది యొడ్డున బుట్టిన సువర్ణపంకజ సరస్సులో స్నానమాడినవాడు కోటి 
జన్మలనుండియు చేసిన పాపమునంతను బాపుకొని లక్ష్మీసంపన్నుడగును. 86 
692 


346/5 Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
మరీచిః :- 
సువర్ణముఖరీకూలే స్నాతః పద్మసరోవరే I 
మహాపాతకయుకో యః స ముచ్యేతాంహసః క్షణాత్‌ ॥ 


అత్రిః :- 
అత్ర పద్మసరస్నాతో యో రుకృతటినీతటే । 
స సర్వపాపనిర్ముక్తః బ్రియమాప్నోత్యసంశయమ్‌ ॥ 


అంగిరాః:- 
బ్రష్టరాజ్యస్తు యో రాజా స్నాత్యస్మిన్మణ్ణలం యమీ! 
పద్మాకరాఖ్యే సరసి స రాజ్యం ప్రాప్నయాబ్రియమ్‌ ॥ 


00९8 :- 

విప్రో యః పద్మసరసి వ్రాత్యో మన వివర్ణితః । 
సోపి పూతగస్రిషవణాత్‌ దినేనైకేన శుద్ధ్యతి ॥ 
24९&>8 :- 

శ్యో యో వజ్బనాజీవీ వ్యవహారవిశారదః । 
పద్మసరసి స్నాత్వా రాజా భవతి ధార్మికః ॥ 


క్రతుః :- 

శూద్రస్త్వాచారవిభ్రష్టో దేవబ్రాహ్మణదూషకః । 

స పద్మసరసి స్నాత్వా పూతోవైశ్యో భవిష్యతి ॥ 
దేతదర్శనః :- 

ఇతి ప్రస్తూయ మునయో యయుస్తే స్వాశ్రమాన్‌ మునే । 
ఉత్పత్తిః పద్మసరసః తవోక్తా దేవలామలా! ॥ 


శుకచరిత్రవర్ణనమ్‌ 


ఇతఃపరం శుకోత్పత్తిం వదామి (శుణు దేవల! । 
పురా శుకో బ్రహ్మచారీ సాక్షాద్వైయాసకిః మహాన్‌ ॥ 


693 


87 


88 


89 


90 


91 


92 


93 


94 


347 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, చతుస్తింశో9_ధ్యాయః 


మరిచి :- 

సువర్ణముఖరీ నదీతీరమున బుట్టిన పద్మసరస్సులో స్నానము చేసినవాడు మహా 
పాతకియైనను ఒక్క క్షణమున ఆపాపమునుండి విముక్తుడగును. 87 
అత్రి మ 

సువర్ణనదీ తీరముననున్న పద్మసరస్సులో స్నానమొనరించు వాడు పాపములకు 
దూరుడై లక్ష్మిని బడయును, ఇందు సందియములేదు. 88 
అంగిరుడు :- 


రాజ్యమును పోగొట్టుకొనిన రాజు పద్మాకర మనెడు సరస్సునందు ఇంద్రియ 
నిగ్రహముతో నలుబది దినములు స్నానమును గావించినచో ఆ రాజ్యలక్ష్మిని 


తిరిగి బడయగల్లును 89 
పులస్త్వబ్రహ్మ :- 

మంత్రమును విడిచి ఆచారభ్రష్టుడైన బ్రాహ్మణుడు పద్మసరస్సులో మూడు వేళల 
స్నానము నాచరించినచో ఒక్కరోజునకే పరిశుద్దుడగును 90 
క్రలహాబ్రహ్మ :- 

మోసగించి జీవించు వ్యవహారకుశలుడగు వైశ్యుడు ఆ పద్మసరస్సునందు 
స్నానముచేసినచో ధార్మికుడైన రాజగును. 91 
క్రతువు :- 

వర్ణాచార భ్రష్టుడై దేవతలను దూషించు శూద్రుడు పద్మసరస్సులో స్నానము చేసి 
పవిత్రుడై వైశ్యుడగును. 92 
దేతదర్శనుడు :- 


ఇట్లా బుషులందరును ఆ సరస్సును పొగిడి తమ తమ ఆశ్రమములకేగిరి. 
పాపరహితుడవగునో దేవలా! పద్మసరస్సుయొక్క పుట్టుకను నేను నీకు జెప్పితిని. 


శుకుని చరిత్రను జెప్పుట 
దేవలా! ఇకమీదట శ్రీ శుకుని జన్మగురించి చెప్పెదను వినుము. పూర్వకాలమున 
పూజ్యుడైన బ్రహ్మచారియగు వ్యాసపుత్రుడగు శ్రీ శుకమహర్షి 94 


694 


347/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
లబ్బా బ్రహ్మోపదేశన్తు రుద్రాత్‌ జ్ఞానీ బభూవ హ! । 
తపస్సిద్లో జగామైవ పశ్యన్‌ బ్రహ్మాత్మకం జగత్‌ ॥ 


ఏవం జగౌ చ సతతం జ్ఞానోన్మత్త స్స బాలనత్‌ । 
ఊనషోడశవర్నో 9 సౌ సాక్షాత్మృష్ణ ఇవోజ్ఞ్వలః ॥ 


మాతా చ కమలాదేవీ పితా దేవో జనార్దనః । 
सन విష్ణుభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్‌ ॥ 


ఇత్యుక్త్వా వ్యాసమున్ముచ్య భానుం ప్రతి జగామ హ । 
గచ్చన్తం శుకమాలోక్య తీవ్రాంశోశ్చ సమీపతః ॥ 


వ్యాసః పుత్రే తి చుక్రోశ పుత్రేతి చ పునః పునః । 

ఆలోక్యాథ శుకం భానుః ఉవాచ ప్రణయాద్వటుమ్‌ ॥ 

హే వటో గచ్చ భూలోకం అపుత్రస్త్వమవాక్సిరాః | 

ముక్తః పితృబుణాత్పుత్రుం ఉత్సాద్యాల_ గచ్చ శీఘ్రతః ॥ 
అపుత్ర్య గతిర్నాస్తిః తపః కృత్వాపి భూతలే । 

యజ్ఞం కృత్వా౭_పి లోకార్థీ స్వర్గం నైవాప్నుయాత్‌ పుమాన్‌ ॥ 


ఛాయాశుకోత్పత్తిః 
ఇతి భానువచః (శ్రుత్వా శుకో ధ్యాత్వా జనార్దనమ్‌ । 
ఆత్మచ్భాయామధఃళ్ళీర్నాం అసృజత్త్వాత్మపూరుషమ్‌ ॥ 


ఛాయాశుకజ్బ తం కృత్వా స్వాత్మపుత్ర మివా£_త్మవాన్‌ I 
పితు ठु శోకనాశం త్వం కురు పుత్రత్వమాగతః ॥ 


ఇత్యుక్త్వా భానుమాలోక్య వివృతం తత్పథం గతః । 
ఛాయాశుకస్సమాగత్య వ్యాసం క్రోశన్తమాత్మజమ్‌ ॥ 


695 


95 


96 


97 


98 


99 


100 


101 


102 


103 


104 


348 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, చతుస్తింశో9_ధ్యాయః 
రుద్రునినుండి బ్రహ్మోపదేశమును బడపి జ్ఞానియయ్యెను. తపస్సు చేసి సిద్ధిని 
పొంది జగత్తునంతను పరమాత్మాత్మకమున జూచుచు పోయెను. 95 


జగత్తంతయు బ్రహ్మాత్మకమేయని నిరంతరము పలుకుచున్నవాడై జ్ఞానపారవశ్యమున 
బాలునివలె సంచరించుచు పదునాటేండ్లింకను నిండకనే సాక్షాత్‌ శ్రీకృష్ణునివలె 
(ప్రకాశించెను. 96 


నాకు లక్ష్మి తల్లి జనార్దనుడు తండి. విష్ణుభక్తులే బంధువులు, మూడులోకములు 
నాకు స్వదేశములే. 97 
అని చెప్పి వ్యాసమహర్షిని విడచి సూర్యునియొద్ద కేగెను. సూర్యునియొద్ద కేగుచున్న 
శ్రీ శుకుని జూచి 98 


వ్యాసమహర్షి పుత్రా! పుత్రా! యని మాటిమాటికి కేకలిడెను. అటుపిమ్మట సూర్యుడా 
శుకుని జూచి పరిచయమువలన నా బ్రహ్మచారినిగూర్చి యిట్లు పలికెను. 99 


ఓ బ్రహ్మచారీ! నీవు బిడ్డలను కనలేదు. తలక్రిందుగా భూమికిపొమ్ము. కుమారుని 
గని పితృబుణమునుండి విముక్తుడవై వెంటనే నాయొద్దకు రమ్ము, పొమ్ము, 100 


పుత్రులు లేనివానికి ఊర్ధ్వగతిలేదు. ఊర్ధ్వలోక ప్రాప్తికి భూమియందెంత తపస్సును 
చేసినను, యెన్ని యజ్ఞములను చేసినను స్వర్గమును బడయలేడు. 101 


ఛాయా శుకుడు పుట్టుట 
అనెడు సూర్యుని మాటలను విని శ్రీశుకుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి 


తలక్రిందుగాగల తన నీడను తన బిడ్డగా సృజించెను. 102 

లబ్ధసత్తాకుడగు నా శ్రీ శుకుడు ఆ ఛాయా రూపమగు శుకుని తన బిడ్డనుగా 

జేసి నీవు నాకు పుత్రుడవై నా తండ్రి దుఃఖమును పోగొట్టుము. 103 

అని పలికి సూర్యుని జూచి తెజవబడిన ఆ మార్గమున నేగెను. ఆ ఛాయా 

శుకుడు బిడ్డకై యేడ్చుచున్న వ్యాసుని యొద్దకువచ్చి 104 
696 


348/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 


నమస్మ లకీ పితుః పాదౌ శ్రుత్వా భాగవతం సుధీః । 
కృత్వా వైవాహికం కర్మ పుత్రానుత్సాద్య పుణ్యధీః ॥ 


పురాణం శ్రీభాగవతం ప్రతిష్టాప్యావనౌ సుధీః । 
కృష్ణప్రసాదాత్సశుకః బుషిత్వబ్బు ప్రపద్య చ ॥ 


సశరీరో బ్రహలోకం గత్వా ప్రీతో వసన్‌ సుధీః । 
శ్రీవేజ్బటాద్రిమాహాత్యం శ్రుత్వా పద్మసరోవరమ్‌ ॥ 


ప్రాప్య కృత్వా తప స్తీవం సరోల_మ్బుజదళైః సృజన్‌ । 
స సభ్యాన్‌ మానసాన్‌ పుత్రాన్‌ అష్టోత్తరశతం ద్విజాన్‌ ॥ 
తా నధ్యాష్య బ్రహ్మవిద్యాం తై స్పహాద్రిం గతో మునిః । 
మాసి భాద్రపదే పుణ్యే బ్రహ్మణా నిర్మితోత్సవే ॥ 
వర్తమానే శ్రీనివాస సేవార్థం వ్యాసపుత్రకః । 

ఉత్సవే వాహనాన్‌ కృత్వా శతమష్టోత్తరాన్‌ ద్విజాన్‌ ॥ 


ఉత్సవానే చావభృథే (శ్రవణర్జే ప్రసన్నధీః । 
స్నాత్వా చ స్వామిసరసి తైర్ద్వీజైః కమలోద్భవై ६ ॥ 


సభాయాం వేజ్కటేశస్య వాహకార్థం వ్యజిజ్ఞపత్‌ I 
స్వనామ్నా యత్సురం దేవ మయా క్షుప్తం సురేశ్వర ॥ 


తత్తే త్రసమృవం సస్యం జీవితం శ్రీపతే! కురు । 
2 
సేవాం కుర్వన్తాపులయం వాహకా ఉత్సవేషుతే ॥ 
(శ్రుత్వా మునివచో దేవః శ్రీనివాసస్తథా9_స్ప్వితి । 
ఛాయాశుకస్యాత్మజానాం సభ్యానాం జీవమట్రవీత్‌ ॥ 
బ్రహ్మలోకం జిగమిషుః పునః ఛాయాశుకో మునిః । 
కృష్ణ బలభద్రల్బు భానుం పద్మసరోవరమ్‌ ॥ 
697 


105 


106 


107 


108 


109 


110 


112 


113 


114 


115 


349 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, చతుస్తింశో9_ధ్యాయః 
తండ్రి పాదములకు ప్రణమిల్లి ఆతని నుండి శ్రీమద్భాగవతమును విని బుద్ధిమంతుడై 
పెండ్లాడి పుణ్యబుద్ధిగలవాడై బిడ్డలను గని 105 
శ్రీ భాగవతపురాణమును ప్రపంచమున స్థిరముగ స్థాపించి కృష్ణుని యనుగ్రహమున 
బుషియునై 106 
ప్రాకృత శరీరములతోనే బ్రహ్మలోకమునకేగి సంతుష్టాంతరంగుడై యచ్చట 
వసించుచు శ్రీ వేంకటాచలమాహాత్యమును విని పద్మసరోవరమునకు 107 
వచ్చి తీవ్రమగు తపస్సుచేసి యందలి తామరపువ్వులరేకులతో తన సంకల్ప 
బలముచేతనే నూటయెనమండ్రు ఉత్తములగు బ్రాహ్మణవబీిడ్డలను సృజించి 108 


వారికి వేదాంతవిద్యను బాగుగ బోధించి వారితో నా శ్రీ శుకముని శేషాద్రి కేతేంచి 
భాద్రపద మాసమున బ్రహ్మచే నిర్మింపబడిన పవిత్రమగు బ్రహ్మోత్సవము 109 


జరుగుచుండ శ్రీనివాసుని సేవించుటకై వచ్చితాను సృష్టించిన నూటయెనిమిది 
మంది బ్రాహ్మణ బిడ్డలను నూటయెనిమిది వాహనములనుగాజేసి 110 


ఆ ఉత్సవము పూర్తికాగానే శ్రవణానక్షత్రమునందు దీక్షావసానస్నానదినమున 
నిర్మలచిత్తుడై తామరపువ్వులతో బుట్టింపబడిన నా బ్రాహ్మణ బిడ్డలతో 
స్వామిపుష్కరిణిలో స్నానమును గావించి 111 


శ్రీనివాసుని సభలో వారిని భగవంతుని వాహకులనుగా విజ్ఞాపనజేసెను. స్వామీ! 
నేను నాపేరుతో సృజించిన పురమునందలి 112 


క్షేత్రములోబుట్టిన పంట వీరి కాహారముగా నంగీకరింపుము. వీరు ప్రపంచ 
మున్నంతకాలము 5 ఉత్సవములలో నీకు వాహకులై సేవలను చేయుదురుగాక! 


ఇట్టి ఛాయా శుకమహర్షి మాటలను విని వేంకటేశ్వర భగవానుడు అట్లేయని 
సమ్మతించి సభ్యులగు ఛాయా శుకుని బిడ్డలను అంగీకరించెను 114 


ఛాయా శుకమహర్షి బ్రహ్మలోకమునకు తిరిగిపోగోరి శ్రీకృష్ణుని బలరాముని 
సూర్యుని పద్మసరోవరమును 115 
698 


349/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, తృతీయభాగే 
ప్రదక్షిణీకృత్య శుకః స్టీయతామితి చాత్మజాన్‌ । 
భరద్వాజాదిషడ్లోత్రాన్‌ శఈతమష్టోత్తరం సుధీః ॥ 
సభ్యాన్‌ సభాసదః పాద్మాన్‌ ఉక్వాల_ ౨ కాశం జగామహ ॥ 116 


దేతదర్శనః - 
ఉక్తం పద్మసరోజన్మ ఛాయాశుకమునేరపి । 
సభార్జాణాం ద్విజాతీనాం శుకమానసజన్మనామ్‌ ॥ 117 


2388 - 
దేవదర్శన! సర్వజ్ఞ కృతార్జో౭ స్మి నతో సితే | 
నాస్తి శ్రోతవ్యమేతస్మాత్‌ సంశయో విగతో మమ ॥ 118 
ఇతి శ్రీపాద్ధువురాణే క్షేతకాణ్ణే శ్రీవేబ్బుటబాచలమావోత్సే దేవలదేవదర్శ్భన సంవాదే 
పద్దుసరోవరమావోత్కాదివర్ధనం నామ చతుస్తింశో ౨ ధ్యాయః 
ఇతి పాద్ధవురాణాన్తర్థత వేజ్జటాచలమావోత్యుమ్‌ నమ్వూర్ధమ్‌ 


व 6 (9) ౪ శ్ర 


699 350 


శ్రీపాద్మపురాణే, క్షేత్రఖండే, చతుస్తింశో9_ధ్యాయః 
ప్రదక్షిణ మొనరించి భారద్వాజుడు మొదలగు ఆరు భిన్నగో త్రులైనట్టియు116 


పద్మదళములనుండి బుట్టినట్టియు సదాచారులగు వారినందరను నా శ్రీనివాసుని 
సభాపదులను నుండుడని ఆ బ్రాహ్మణ బిడ్డలతో చెప్పి ఆకాశమార్గమున నేగెను. 


దేతదర్శనుడు :- 

దేవలా! నీకు నేనీ విధముగ పద్మసరస్సుయొక్క పుట్టుకను, ఛాయా శుక మహర్షి 
పుట్టుకకు సభార్లులైన (బ్రాహ్మణ బాలకుల యొక్క శ్రీ శుకమహర్షి సంకల్పము 
వలన బుట్టుటను చెప్పితిని. 11 


దేతలుడు :- 

సర్వజ్ఞాడవగు న్‌ దేవదర్శనా! నను కృతకృత్యుడనైతిని, నీకిదే వందనము, నా 
కింతకుమించినది. వినదగినది లేదు. నాకిక దేనినిగూర్చియు సంశయము లేదు. 
అని పలికెను. 118 


శ్రీ వద్ధువురాణమున క్షేతకాందమున శ్రీవేంకటాచలమావోత్మమున 
దేవల దేవదర్భనుల సంవాదమున వద్ధుసరోవరమాహోత్యుములోని వరమున 
ముప్పదినాల్లవ అధ్యాయము సంపూర్ణము 


व ० (9 + శ్రర 


700 


350/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః 
(86 పద్మావత్యై నమః 


శ్రీవేంకటాచలమాహాత్త మ్‌ 


- 
మజ్దళాచరణమ్‌ 

శ్రియః కాన్తాయ కల్యాణనిధయే 2८० ర్థినామ్‌ । 

శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళమ్‌ ॥ 

శ్రీవేంకటాచలాధీశం (శియా౭_ ధ్యాసితవక్షసమ్‌। 

(శితచేతనమందారం శ్రీనివాసమహం భజే ॥ 


శ్రీగరుడపురాణే 
త్రిషష్టితమో9_ ధ్యాయః 
వసిష్టం ప్రతి శ్రీవేజ్బటాద్రి మాహాత్య శ్రవణేచ్చ్వరున్ధతీ ప్రశ్నః 


శ్రీ గరుడః :- 
అరున్ధతీ సమస్తానాం అజ్ల్ఞనానాం పతివ్రతా । 


పతిం స్వం పరిపప్రచ్చ లోకానాం హితకామ్యయా॥ 1 


5०8 :- 
“బ్రహ్మాత్మజ! నమస్తుభ్యం! ఇదం విజ్ఞాపనం శృణు | 


పతి శుశ్రూషణా దన్యత్‌ స్త్రీణాం ధర్మో న విద్యతే ॥ 2 


న యాగ యోగౌ న తపో న తీర్థం న సురార్చనమ్‌! 


సర్వధర్మాధికం స్త్రీణాం పత్యురేవ ప్రహర్షణమ్‌ ॥ 8 


ఇతి శ్రుతం మయా త్వత్తః బుషిభ్యోం_న్వేభ్య ఏవ చ 


తథా౭_పి జాయతే ప్రీతిః మమ కాచి ద్గరీయసీ ॥ 4 


విష్ణుక్షేత్రే క్వచిత్పుణ్యే తీర్థే సర్వాతిశాయిని । 


= తపః కృత్వా విష్ణు ముద్దిశ్య యత్నతః ॥ 5 


శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః 
(8 పద్మావత్యై నమః 


శ్రీవేంకటాచలమాహాత్మము 


మంగళాచరణము 
లక్ష్మీదేవికి భర్తయును, సమస్త శుభములకు నిధివంటి వాడును, పేదల పాలిటి పెన్నిధియె 
శ్రీవేంకటాచలమున నివసించు శ్రీనివాసునకు మంగళమగుగాక! 


శ్రీ వేంకటాచలాధిపతియును, లక్ష్మీదేవిచే నధిష్టింపబడిన వక్షస్థలము కలవాడును, 
తననాశ్రయించిన చేతనుల కోర్కెలను దీర్చుటలో కల్ప వృక్షమును బోలినవాడునునగు 
శ్రీనివాసుని నేను సేవించుకొనుచున్నాను. 


శ్రీగరుడపురాణమునోని 
అరువది మూడవ అధ్యాయము 


శ్రీ వేంకటాచల మాహాత్మ్యమును వినగోరి 
అరుంధతి వసిష్టుని ప్రశ్నించుట: 


శ్రీ గరుడుడు :- 
००८९ యందును పతివ్రతయగు అరుంధతి లోకములకు మేలుచేయగోరి తన 
భర్తయగు వసిష్టుని 1 
७८०2 :- 

బ్రహ్మపుత్రా! నీకు నమస్కారము. నా విన్నపము నాలింపుము, స్త్రీలకు పతిసేవకంటే 
వేరొండు ధర్మములేదు. 2 


యజ్ఞములుకాని, కర్శజ్ఞానాది యోగములుకాని, పుణ్యతీర్థసంసేవనము కాని, దేవతా 
రాధనములుకాని పతిని తన సేవలచే సంతసింపచేయుటకంటే నుత్మృష్టములు 


కానే రవు. పతి సంతసమే అన్ని ధర్మములను మించిన ధర్మమని 3 
నీవలనను, పెక్కుమంది బుషులవలనను వినియుంటిని. అయినను నాకొక గొప్ప 
కోరిక యొకటి కలుగుచున్నది. 4 


ఒక పవిత్రమగు సకల పుణ్య క్షేతరాజమగు విష్ణు క్షేత్రమున కొంతకాలము 
శ్రీమన్నారాయణుని గూర్చి అతి ప్రయత్నముతో తపమునాచరించి ర్‌ 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


విష్ణో ర్ముఖేన సద్ధర్మం వాచయిత్వా జగత్మృతే 1 
సర్వధర్మోత్తమం న్యాణాం దర్శయామీతి మే మతిః ॥ 


అనుజ్ఞయా స్రియో భర్తుః ధర్మాచరణ ముత్తమమ్‌ । 
విష్ణుక్షేత్రం తాదృశం మే వద తీర్గోత్తమం తథా ॥ 


గరుడః ;- 
అరున్ధత్యా పృష్ట अत వసిష్టో వాక్య మబ్రవీత్‌ । 
సమ్య = లప మిదం దేవి సర్వలోక హితేచ్చయా Il 


తథా వదామి శృణు మే యథా హృత్సమ్పహృప్యతి। 
శ్రోతర్య ప్రతిపతౌ తు వక్తు ర్వాక్యం తథా భవేత్‌ ॥ 
యథా౭_నే భర్తరి స్త్రీణాం సౌన్టర్యం సకలంవృథా । 
సావధానమనా భూత్వా శృణు తస్మాద్వచో మమ ॥ 


వసిష్ట వర్ణిత శ్రీ వేంకటాచల మాహాత్యమ్‌ 
సువర్ణముఖరీ తీరే! కశ్చి దస్తి మహీధరః । 
వేజ్మటాచలనామా9_సౌ సర్వ భూభృత్కులోత్తమః ॥ 
అతిప్రీతి ర్మహావిష్ణోః తత్ర వేజ్బటభూధరే । 
శ్వేతద్వీపా చ్చ వైకుణ్జాత్‌ భానుమణ్బ్ణల మధ్యతః ॥ 
య న్నామ కీర్తయిత్వా౭ పి సర్వ పాపక్షయో భవేత్‌ । 
సమస్తశ్రేయసాం సిద్ధిః తాదృశోవేజ్మటాచలః ॥ 
యస్మెవేజ్బటశైలాయ నమస్కృత్వా౭_పి దూరతః । 
సర్వపాపైః ప్రముచ్యత తత్పుణ్యం క్షేత్రముత్తమమ్‌ ॥ 
తత్ర స్వామి సరోనామ తీర్థమేకం విరాజతే । 
తతప్రశ్చిమే భూమికోలః తటే రాజతి దేవరాట్‌ ॥ 
శ్రీమద్వరాహ దేవస్య వేజ్మటాచల వాసినః । 
న మయా శక్యతే వక్తుం మహిమా బహుహాయనైః ॥ 

8 


10 


11 


12 


13 


14 


15 


16 


శ్రీగరుడపురాణే, త్రిషష్టితమో9_ధ్యాయః 


శ్రీమన్నారాయణుని వలన లోకోపకారకమగునట్లు అన్ని ధర్మములను మించిన 
మంచి ధర్మము నొకదానిని మనుజులకు నొకదానిని తెలపుమని యడిగెను. 6 


స్త్రీలు భర్తయనుమతి ననుసరించియే ధర్మము నొనరించుట శ్రేయస్మరమైనది. కావున 


నాకట్టి శ్రేష్టమగు విష్ణు స్థలము నొకదానిని తెలుపమని యడిగెను. 77 
గరుడుడు :- 

ఇట్లరుంధతి యడిగినంతనే వసిష్టుడు 'దేవీ! ప్రపంచము నకంతకు మేలు చేయగోరి 
చక్కగా అడిగితివి. 8 


నా మనః ప్రీతి పూర్వకముగా తెలిపెదను వినుము. వినువారికి నమ్మకము లేనిచో9 


గ్రుడ్డివాడగు భర్త సాన్నిధ్యమున స్త్రీల సౌందర్యమంతయు వ్యర్థమగునట్లే 
యుపదేశికుని యుపదేశము వ్యర్థమగు చున్నది. కావున నా మాటలను నిశ్చలమగు 
మనస్సుతో వినుము. 10 


వసిష్టుడు శ్రీ వేంకటాచలమాహాత్యమును వర్ణించుట 
సువర్ణముఖరీ నదీతీరమున పర్వతశ్రేష్టమై వేంకటాచలమను పేరెన్నికగన్న 
పర్వతరాజమొకటి గలదు. 11 


శ్రీమన్నారాయణుడు శ్రీ వేంకటాచలమున శ్వేతద్వీపము కంటెను, వైకుంఠము 
కన్నను, సూర్యమండల మధ్యస్థితి కంటెను అధికమగు ప్రీతిని కలిగియుండును. 


శ్రీ వేంకటాచలమను నామమునుచ్చరించిన మాత్రముననే సకలపాపములు నశించి, 
సమస్త మంగళములు సిద్ధించు నట్టి మాహాత్యము వేంకటాద్రికిగలదు. 18 


దూరమున నుండియైనను శ్రీ వేంకటాచలమునకు నమస్కరించిన సకల పాపములు 
సమసిపోవును. అట్టి వేంకటాచలము విలసిల్లిన క్షేత్ర మతిశ్రేష్టమైనది. 14 


ఆ క్షేత్రమున స్వామి పుష్మరిణియను పుణ్యతీర్థము కలదు. దానికి పశ్చిమ తీరమున 


దేవతాగ్రేష్ణుడగు వరాహస్వామి భూదేవితో విరాజిల్లుచున్నాడు. 15 
ఎన్ని వేల సంవత్సరములు వర్ణించినను వేంకటాచల నివాసి యగు వరాహస్వామి 
మహిమను వర్ణింప నా తరముకాదు. 16 

4 


2/Sri Venkatachala mahasmyam/1 Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్మ్యే, చతుర్దభాగే 
దక్షిణే స్వామితీర్థస్య తీరే నీరజలోచనః । 
శ్రీవేజ్కటేశో భక్తానాం వరదః శ్రీనికేతనః ॥ 
నివస త్యచ్యుతో నిత్యం సులభ స్సర్వదేహినామ్‌ I 
తస్య సేవా మపేక్షన్తే బ్రహ్మరుద్రాది దేవతాః ॥ 
తస్య వేజ్కట శైలస్య సన్తి నామాన్య నెకశః । 
కీర్తనాత్సాపహారీణీ శ్రేయోదాని శ్రుణుష్వ మే ॥ 
అజ్జునాద్రి శృేషగిరిః వృషాద్రి ర్భషభాచలః । 
నారాయణాద్రి స్సింహాద్రిః శ్రీశైల స్సింహభూధరః ॥ 
ఏవ మాదీని నామాని। యః కీర్తయతి మానవః । 
ప్రాతః కాలే ప్రతిదినం తస్య పుణ్యమనన్తకమ్‌ ॥ 
తస్మిన్‌ శ్రీవేజ్మటాధీశే భక్తిమన్తః కలౌ యుగే । 
మనోరథాన్‌ ప్రాప్పువన్తి మనుష్యా భాగ్యశాలినః ॥ 


17 


18 


19 


20 


21 


22 


శ్రీవేంకటాచలస్థ ఆకాశ గంగా పాపనాశన తుమ్బురు తీర్థ (ప్రశంసా 


ఉత్తరే స్వామితీర్థస్య వియద్గజ్లా విరాజతే । 
తస్యా మాహాత్య మతులం ప్రవదన్తి మనీషిణః ॥ 


తతః పాపవినాశాఖ్య ఉత్తరే తీర్థనాయకః I 
స్నానేన తత్ర నశ్యన్తి పాపాని వివిధా న్యపి ॥ 


తత ఉత్తర ఐశానే భాగే గిరివనాన్తరే । 
తుమ్బుతీర్థ మితి ఖ్యాతః కశ్చి దన్తి వరాననే ॥ 
అనేక వృక్షవితతి సింహ శార్తూల సంయుతే । 
నిమ్నోన్నతస్థలే తత్ర ప్రకృష్ణ సీర్గనాయకః ॥ 
దేవగన్థర్వ మునయః తుమ్ముతీర్ణే కృతాప్లవాః । 
కృతార్థా అభవన్‌ పూర్వం ఇతి మే (బ్రహ్మణ[శ్రుతమ్‌॥ 
స్వామివుష్కరిణీం గత్వా స్నాత్వా తత్ర యథావిధి । 
ఆదిపోత్రిణ మాలోక్య వేజ్కటేశే కృతా9_నతిః ॥ 

ర్‌ 


23 


24 


25 


26 


97 


28 


శ్రీగరుడపురాణే, త్రిషష్టితమో9_ధ్యాయః 
స్వామి పుష్కరిణికి దక్షిణ తీరమున పద్మపత్రనేత్రుడును, భక్తుల యభీష్టముల 
తీర్చువాడును, లక్ష్మికాశ్రయభూతుడు నగు శ్రీవేంకటాచలపతి 17 
సకల (ప్రాణులకు సందర్శనసులభుడై నిత్యము నివసించుచున్నాడు. (బ్రహ్మ 
రుద్రాదులు కూడ నా వేంకటాచలపతిని సేవింప నుత్సహింతురు. 18 
ఉచ్చరించినంతనే పాపహరణములును మంగళప్రదములు నగు నామము 


లనేకములా వెంకటాద్రికి కలవు. తెలిపెదను వినుము. 19 
అంజనాద్రి, శేషాద్రి, వృషాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, సింహాద్రి, శ్రీశైలము 
(తిరుమలై), సింహాద్రి, గరుడాచలము. 20 
మొదలగు నామములను ప్రతిదినము ప్రాతఃకాలమున ననుసంధించు మనుజున 
కత్యంత పుణ్యము సిద్ధించును. 21 
కలియుగమున శ్రీ వేంకటాచలపతియందు భక్తికల యదృష్ట వంతులగు మనుష్యులు 
తమ యభీష్టములను పొందుదురు. 22 


శ్రీ వేంకటాచలమునందలి ఆకాశగంగ, పాపనాశనము, 
తుంబురు తీర్థములను ప్రశంసించుట 
స్వామిపుష్మరిణికి ఉత్తర దిశలోగల గంగామాహాత్యము సాటిలేనిదని విజ్ఞులు 
తెలుపుదురు. 23 


దాని కుత్తరమున పాపవినాశ తీర్థరాజమున్నది. దానియందు స్నానమొనరించిన 
సర్వవిధ పాపములు నశించును. 24 


దాని కుత్తరదిశలో ఈశాన్యమూలమున తుంబురుతీర్థము ప్రసిద్ధికెక్కియున్నది. 
ఇచ్చట అనేక వృక్షములు సముదాయములుగా నుండును. సింహ వ్యాఘ్రములు 


సంచరించుచుండును. అచటి స్థలమెత్తుపల్లములుగా నుండును. 26 
మున్ను దేవతలు, గంధర్వులు, మునులు తుంబురు తీరమున స్నానమాచరించి 
జన్మసాఫల్యతనందిరని బ్రహ్మ నాకు తెలిపెను. 27 
స్వామిపుష్కరిణికేగి అందు యథాశాస్తముగ స్నాన మాచరించి ఆదివరాహమును 
దర్శించి, శ్రీ వేంకటేశ్వరు నికి నమస్మరించి 28 

6 


3/Sri Venkatachala mahasmyam/1 Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
ఆకాశగజ్లాతీర్థే చ పాపనాశే కృతాప్లవా । 
తత్ర గత్వా తుమ్బుతీర్థే స్నాత్వా నిర్మల మానసా 
ప్రాబ్ముఖీ త్వం స్థితా భూత్వా తపః కుర్వి త్య చోదయత్‌। 
వసిష్టేనా౭_భ్యనుజ్ఞాతా అరున్గ్ధతీ తం ప్రణమ్య చ ॥ 

9 షో క్యా తా స 

వసి అరున్గత్యా స్తుంబుతీర్థె 

తపఃకరణాయ శేషాచలాగమనమ్‌ 
ఆగత్య వేజ్కటాధస్తాత్‌ కపిలాఖ్యే సరోవరే । 
కృత్వా స్నానం తదా9_9_రుహ్య వేజ్మటాద్రితటే శుభే ॥ 
కృతస్నానా స్వామితీర్ధే భూవరాహం ప్రణమ్య చ 
శ్రీనివాసం వేజ్మటేశం నమస్కృత్యా స్య సన్నిధౌ ॥ 
ప్రార్థయామాస భగవన్‌ పరిపాలయ మాం హరే । 
తపః కరోమ్య హం తుమ్బు తీర్ధం గత్వా కృపానిధే ॥ 
గత్వా తత్ర నిమజ్ఞాా9_9_శు తుమ్బుతీర్థ ముపాగమత్‌। 
స్మరస్తీ భరతృవచనం తత్ర స్నాత్వా విధానతః ॥ 
గత్వా తత్ర నిమజ్ఞ్యా౭_౨_శు తుమ్బ్చుతీర్థ ముపాగమత్‌। 
స్మరస్తీ భర్తృవచనం తత్ర స్నాత్వా విధానతః ॥ 
పతిప్రోక్తం విష్ణుమన్రం జపన్తీ తపసి స్థితా । 
వయస్యానుమతి ర్నామ శుశ్రూషా మకరో త్సదా॥ 
ద్వాదశాబ్దం తపశ్చక్రే నిరాహారా యతవ్రతా । 
దేవగస్థర్వమునయః తాం దృష్ట్వా తపసి స్థితామ్‌ ॥ 

అరున్ధతీ సమీపే భగవదావిర్భావః 
ఆశ్చర్య మాశ్చర్య మితి బ్రువాణా ముదు మాయయుః 
తస్యా స్తపస్సుప్రసన్నః ప్రాదురాశీ త్సరః పుమాన్‌ ॥ 


7 


29 


30 


31 


32 


33 


34 


35 


36 


37 


38 


శ్రీగరుడపురాణే, త్రిషష్టితమో9_ధ్యాయః 


పిమ్మట ఆకాశగంగయందును, పాపనాశనమునందును స్నానమొనరించి 
తుంబురుతీర్ణమునకేగి అందు నిర్మలమైన మనస్సుతో స్నానమొనర్చి 29 


నీవు తూర్పు ముఖముగా కూర్చుని తపమాచరింపుమని యాజ్ఞాపింపగా అరుంధతి 
యాతనికి నమస్కరించి 80 


వసిష్ణుని యనుమతిపై అరుంధతి తుంబురుతీరమున 
తపమాచరింపగోరి శేషాద్రికేగుట 
వేంకటాచలమునకు క్రిందనున్న కపిలతీర్థమున స్నాన మొనరించి వేంకటాచలము 
నధిరోహించి 31 


స్వామిపుష్కరిణిలో (920३, భూవరాహస్వామికి నమ స్మరించి, లక్ష్మీవల్లభుడగు 
శ్రీ వేంకటాచలపతికి నమస్కార మొనర్చి 32 


'కల్యాణగుణాకరా! నన్ను రక్షింపుము. నేను తుంబురు తీర్థమునకేగి తపమొన 
రింపగోరుచున్నాను. 33 


అచ్చట నీవు శ్రీదేవితో నాకు ప్రత్యక్షమగు'మని ప్రార్థించి ఆకాశగంగ, పాపనాశన 
తీర్దములకేగి 34 


వానిలో స్నానముచేసి తుంబురుతీర్థమును సమీపించి యందు పతిమాటలను 
తలంచుకొనుచు విధివిధానముగా స్నానమొనర్చి 35 


తన భర్త యుపదేశించిన విష్ణుమంత్రమును జపించుచు తపమొనర్చుటకు దీక్షను 
బూనెను. అనుమతి యను చెలికత్తెయామెకు నిరంతర సేవలొనరించసాగెను. 36 


అట్లామె నియమములుకలదై ఆహారమును వీడి పందైండువత్సరములు తపమా 
చరించెను. తపమొనర్చుచున్న అరుంధతినిగాంచి దేవగంధర్వమౌనీంద్రులు37 


అరుంధతి సమీపమున భగవంతుడు ప్రత్యక్షమగుట 
ఆశ్చర్య మాశ్చర్యమని పలుకుచు సంతసించిరి. ఆమె తపమునకు మిక్కిలి సంతసించి 
38 


8 


4/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
ఫాల్లునే మాసి పౌర్ణమ్యాం మీనే భాస్వతి భాస్వతి । 
తదా బ్రహ్మాదయో దేవా బుషయో వ్యాసపూర్వకాః ॥ 
సననసనకాద్యా శ్చ యోగిన స్సర్వ ఏవ హి । 
మునిపత్న్యో దేవపత్స్యః సమీయు స్సజ్ఞకో మునే! ॥ 
అరున్ధతీ మహాభాగా లక్ష్యా9_9_లిజ్లిత వక్షసమ్‌ । 
దృష్ట్వా హరిం వేజ్మటేశం ప్రణనామ ముదాన్వితా ॥ 


తాం దృష్ట్వా ప్రణతాం విష్ణుః ఇద మాహదయానిధిః। 
ఉత్తిష్టాం_రున్గ్ధతీదేవి! తపసా క్షేశవత్య సి ॥ 


తవేప్పిత మహం దాస్యే వరం వరయ సువతే । 
సుప్రీతం తం విదిత్వాసా తుష్టావా౭_ఇ్ఞనశ్రైలపమ్‌ ॥ 


అరున్గతీకృత భగవత్‌ స్తుతిః 
నమస్తుభ్యం మహాదేవ! నారాయణ! కృపానిధే! | 
పాహి మాం ఫణిశైలేశ భక్తబన్నో! దయానిధే ॥ 
న జానే వేజ్బటాధీశ లక్ష్మీనాయక కేశవ । 
త్వాం వినా సర్వలోకానాం దృష్టాదృష్ట ఫలప్రదమ్‌ ॥ 
యస్యోరస్య నిశం విధాతి జగతీ సౌభాగ్యధా్రీ రమా 
ధత్తే యస్య పదావనేజనజలం మూర్భ్నా పురారి స్సదా। 
శ్రీమద్వేజ్మటశైల నిత్యనిలయం దేవోత్తమం త్వాం వినా 
దృష్టాదృష్ట ఫలప్రదం కి మపరం దృష్టిం క్షితౌదైవతమ్‌॥। 
ఇతి స్తుత్వా పునః ప్రాహ శేషశైల శిఖామణిమ్‌ । 
యది ప్రీతి ర్మత్తపసా తవ శేషాద్రి వైభవమ్‌ ॥ 
తుమ్బుతీర్థస్య మాహాత్యం వద లోకోపకారకమ్‌ । 
వసిష్టపత్ఫ్యేతి సృష్టః ప్రాహ వేజ్మటవైభవమ్‌ । 
శృణ్వత్సు సర్వలోకేషు బ్రహ్మాదిషు సురేషు చ ॥ 


9 


39 


40 


41 


42 


43 


44 


45 


46 


47 


48 


శ్రీగరుడపురాణే, త్రిషష్టితమో9_ధ్యాయః 


పాల్గుణ మాసమున పౌర్ణమి దినమున సూర్యుడు మీనమాసముననుండగా బ్రహ్మాది 
దేవతలును, వ్యాసాది మౌనీంద్రులును 39 


సనక సనందనాది యోగీంద్రులందరును, ముని భార్యలును, దేవతా స్త్రీలును 
గుమిగూడి చనుదెంచిరి. 40 


పతివ్రతాతిలకమగు అరుంధతియు లక్ష్మిదేవి వక్షస్థలమున నలంకరించియున్న 
శ్రీ వేంకటాచలపతిని గాంచి సంతసమున నమస్కరించెను. 41 


శ్రీమన్నారాయణుడట్లు నమస్మరించుచున్న యరుంధతిని గాంచి “అరుంధతీ! లెమ్ము. 
నీవు తపమొనరించుటచే మిక్కిలి కృశించియున్నావు! 42 


8 యభీష్టము నొసంగుదును. వరమునుకోరుకొను”మని తెలుపగా నామె 
భగవంతుడు తనకనుగ్రహించెనని తెలిసి కొని 43 


అరుంధతి శ్రీనివాసుని స్తుతించుట 
“మహాప్రభో! దయాసాగరా! నారాయణా! శేషాద్రివాసా! భక్తజన సంరక్షకా! 
కరుణానిధే! నన్ను రక్షింపుము. 44 


శ్రీ వేంకటాచలపతే! శియఃపతే! కేశిహంతా! ప్రాణుల కందరకు నిహపరభోగముల 
నొసంగు సమర్ధుని నిన్నుగాక వేరొకరి నెజుంగను. 45 


జగమున సంపదలనొసంగు లక్ష్మి నీవక్షస్థలమున ననవ రతము విరాజిల్లుచున్నది. 
నీ పాదపద్మముల యందు ఉద్భ వించిన గంగను పరమశివుడెల్లప్పుడును శిరమున 
ధరించు చున్నాడు. శ్రీ వేంకటాచలమున నివసించుచు ఇహ పరలోక 
ఫలములనొసంగు దైవము నీవుగాక మరియొకరిని భూలోకమున కనజాలము”. 46 


ఇట్లు శేషాద్రిశిఖరమున మాణిక్యమై వెలసిన శ్రీ వేంకటా చలపతిని స్తుతించి “నా 

తపస్సు వలన నీవు సంతసించితివేని నీ శేషాచల వైభవమును 47 

తుంబుతీర్ధమాహాత్యమును లోకోపకారము జరుగునటుల తెలియజేయుమని 

ప్రార్థింపగా శ్రీవేంకటాచలపతి సకల లోకనివాసులును, బ్రహ్మాదులును ఇతర 

దేవతలును విను చుండగా శ్రీతిరుపతికొండమాహాత్యము నిట్లు సెలవిచ్చెను. 48 
10 


5/Sri Venkatachala mahasmyam/1 Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
६०००८९2७ వేజంకటాచల తుమ్బుతీర్థ మాహాత్మాాని 
శ్రీనిలాసః :- 
శృణ్వ రున్ధతి ! మద్వాక్యం సర్వలోకోపకారకమ్‌ । 
వేజ్యటాద్రౌ స్వామితీర్థే వేజ్మటేశే చ యే మయి ॥ 
భక్తిమన్తః ప్రజైశ్వర్యా౭ం_ యుష్మన్త శ్చ భవన్తి తే। 
వేజ్బటాద్రి స్వామితీర్థ మన్నామాని చ కుర్వతే ॥ 


పుత్రాణాం తే పున స్సర్వ సమ్పదా మేకభాజనమ్‌ 
'శ్రీవేజ్మటేశేతి సదా వాచి పజ్బాక్షరం యది ॥ 
బ్రహ్మాదీనాం చ సర్వేషాం वषु ఏవ న సంశయః । 
యే తుమ్మ్బుతీర్ణాభిషేకం ఆ చరన్తి యదా తదా ॥ 
తే నిష్పాపా మత్మృపయా లక్ష్యాః పాత్రం న సంశయః । 
ఫాల్గున్యాం పౌర్ణమాస్యాస్తు ప్రత్యక్ష దివసే మమ ॥ 
స్నాస్యన్తి భక్తిమనో యే తేషాం శృణు ఫలోన్నతిమ్‌ I 
యత్సర్వ తీర్థ స్నానేన త తలం భవతి ధృవమ్‌ ॥ 
“ఫల్లునీతీర్ధ” మి త్యస్య నామ లోకే భవిష్యతి । 
బ్రహ్మటత్ర శూద్రాణాం అపి స్త్రీణా మరున్ధతి ॥ 
అత్ర స్నానేన దురితం నశ్యతి శ్రేయ ఏతి చ । 
మనోవాక్కాయ విహితం పాపం నశ్యతి సర్వథా ॥ 
యత్మిజ్బిదర్ధ ముద్దిశ్య పురుషా వా స్రియో౭_పి వా। 
స్నాస్యన్యత్రాప్నవన్యేవ తం తమర్థం న సంశయః ॥ 
పుత్రార్థీ పుత్ర మాష్నోతి ధనార్థీ లభతే ధనమ్‌ । 
ఆరోగ్యకామ ఆరోగ్యం అపత్యం పుత్రకామవాన్‌ ॥ 
నశ్య న్యాపద అశ్వస్య సిద్ధయో హస్తసజ్ఞతాః । 
అత్ర స్నాత్వా తు దానాని కుర్వతాం బహుళం ఫలమ్‌॥ 
11 


49 


50 


51 


59 


53 


54 


55 


56 


5¶ 


58 


59 


శ్రీగరుడపురాణే, త్రిషష్టితమో9_ధ్యాయః 


భగవంతుడు శ్రీ వేంకటాచల తుంబురతీర్థ మాహాత్యములను వర్ణించుట 
శ్రీనిలాసుడు :- 

అరుంధతీ! సకలలోకములకు నుపకారము నొనరించు నా వాక్యమును వినుము. 
శ్రీ వేంకటాచలమున స్వామి పుష్మరిణియందును. శ్రీ వేంకటాచలపతినియగు 
నాయందును 49 
భక్తికలవారు ఐశ్వర్యవంతులు, పరిపూర్ణాయుర్ణాయము కలవారునగుదురు. 
వేంకటాచలముయొక్క స్వామి పుష్కరిణి యొక్కయు నాకు సంబంధించిన పేర్లను 
తమ పుత్రులకుంచుకొనినవారు సకల సంపదలను మిక్కుటముగా ననుభవింతురు. 
“శ్రీవేంకటేశియను పంచాక్షరిని సదా జపించువారు 51 
(బ్రహ్మోది దేవతలకందరకును నమస్మరింపతగినవారు. తుంబురు తీరమున 
నొకప్పుడైన మునింగినవారు. 52 
నా దయచే పాపములను వీడి లక్ష్మియనుగ్రహ పాత్రుల గుదురనుటలో సందియము 
లేదు. ఫాల్గుణమాసమున పౌర్ణమిలో నేనవతరించిన దినమున 53 
తుంబురుతీర్ధమున భక్తితో స్నానమొనరించిన మనుష్యులకు కలుగునుత్కృష్ట 
ఫలితమును వినుము. సకల తీర్భ్ణస్నానములచే కలిగిన వలమీ భఫల్లునీ 


తీర్థస్నానమొకదానివలననే తప్పక కలుగును. 54 
దీనిని ఫల్లునీతీర్ధమనియు పేరు లోకమున ప్రసిద్ధికలు గును. బ్రాహ్మణ, క్షత్రియ, 
వైశ్య, శూద్రులకును, <€ కూడ 55 


ఈ తుంబురుతీర్థ స్నానమున పాపములు తప్పక నశించును. శుభములు 
చేకూరును. మనోవాక్కాయములచే నాచరించిన పాపములు బొత్తుగ సమసిపోవును. 
పురుషులుగాని, ప్రీలుగాని యే ఫలమును కోరియైన నీ తీర్థమున స్నానమొనరించిన 
వారా కోరికలను తప్పక పొందుదురు. 57 
పుత్రులను కోరువారు పుత్రులను, ధనమునభిలషించు వారు ధనమును, ఆరోగ్యము 
నిచ్చగించువారారోగ్యమును, పుత్రులను పొందనుత్సహించువారు పుత్రులను 
పొందుదురు. 58 
తుంబురుతీర్థ స్నానమాచరించినవాని కష్టములన్నియు వెంటనే నశించి పోవును. 
సిద్దులు సిద్ధించును. ఈ నదిలో స్నానమొనరించి, దానములొనరించిన వారు 
మిక్కుటమగు ఫలమునొందుదురు. 59 
12 


6/Sri Venkatachala mahasmyam/1 Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
మే २25) తామ్బూలం ప్రయచ్చన్యపి = 
తే మత్రియాస్తు విజ్ఞేయాఃసత్యం సత్యం వదామ్యహమ్‌॥। 60 
అయం సర్వోత్తరో ధర్మః ఉక్త స్తవ వరాననే । 
పతివ్రతానాం ముఖ్యా చ భవ త్వ ఇ సుపుత్రిజీ” ॥ 61 
ఇతి సర్వం వరం దత్వా౭_న్తర్దధే వేజ్కటేశ్వరః I 
య ఇదం పఠతిధ్యాయన్‌ శ్రుణుయాచ్చ సమాహితః। 
ఘోణతీర్థ స్నానఫలం ప్రాప్నోతి హి న సంశయః ॥ 62 


ఇతి శ్రీ గారుడ పురాణే శ్రీ వేజటాచల మావోత్యవర్థనం నామ పత్రిషష్టితమోల_ ధ్యాయః 


ఇతి శ్రీ గారుడ పురాణాన్తర్థత శ్రీ వేజ్బటాచల మావోత్యుమ్‌ నవమ్వూర్ధమ్‌ 
శ్రీహరివంశాన్తర్లత శ్రీ శషధర్మ ఘటకమ్‌ 
అప్పచత్వారింశో9_. ధ్యాయః 
నారదాదీనాం భగవత్సేవార్థం శ్రీ వేజ్బటాచలాగమనమ్‌ 


యుధిష్టిరః - 
దేవవ్రత! మహాభాగ! సురసిన్ధుసుత ప్రభో ! । 


శ్రీనివాసస్య మాహాత్యం వద నో వదతాం వర! ॥ 1 

వైకుణ్ణవాసీ దేవేశో విష్ణుః సర్వగతః ప్రభుః । 

కథం ప్రాప్తో వృషగిరిం తన్మేత్వం కృపయా వద! ॥ 2 

శ్రీ భీర్మః :- 

పురా వై నారద (శ్రీమాన్‌ బ్రహ్మపుత్రో మహాద్యుతిః । 

హరిం ద్రప్టుమనా స్తాత వైకుణ్ధం సముపాగతః ॥ ॐ 

తత్ర దృష్ట్వా హరిం పార్థ క్షీరోదధ్యుపకణ్ఞతః । 

ఆయాన్తం బుషయో దృష్ట్వా ముదమాపుశ్చ నారదమ్‌॥ 4 
13 


శ్రీహరివంశపురాణే, అష్టచత్వారింశో9_ ధ్యాయః 
నాకు ప్రీతితో చందన తాంబూలములనుగాని, జలమును గాని ఒసంగిన జనులు 
నా కత్యంత ప్రీతిపాత్రులగుదురు. ఇది ముమ్మాటికిని సత్యము. 
అరుంధతీ! నీకీ సర్వోత్మృష్టమగు ధర్మమును తెలిపితిని. నీవు పతివ్రతాతిలకమై 
సంతానవతివికిమ్మని 61 
యిట్లన్ని వరములనొసంగి శ్రీ వేంకటాచలపతి యంత ర్థానము నందెను. దీనిని 
నిశ్చలచిత్తముతో చదివినను, ధ్యానించినను, వినినను ఘోణతీర్థ స్నానము వలన 
కలుగు ఫలితమును పొందుదురనుటలో సందియములేదు. 


ఇతి శ్రీ గరుడ పురాణమున శ్రీ వేంకటాచలమావోత్యుమును వర్ణించుట యనెడు 
అరువదిమూదవ అధ్యాయము. 
గరుడ వురాణములోని వేంకటాచల మాహాత్మ్యము సంపూర్ణము 


టెక్‌ °> + తైవికరా 
శ్రీహరివంశములోని శ్రీ శేషధర్మ ఘటకము 
నలుబది ఎనిమిదవ అధ్యాయము 
నారదుడు మున్నగు మహర్షులు శ్రీనివాసుని 
సేవించుటకై శ్రీ వేంకటాచలమున కేగుట 

ధర్మరాజు భీష్ముని చెంతకేగి “భీష్మ పితామహా! పరమపూజ్యా! ఆకాశగంగాపుత్రా! 
ప్రవచననిపుణా! శ్రీనివాసుని మాహాత్యమును వివరింపుము. ॥ 
వైకుంఠలోక నివాసియు, దేవతలకు ప్రభువును, సర్వవ్యాపి యునగు 
శ్రీమన్నారాయణుడు శ్రీ వేంకటాచలమున కెట్లు వచ్చెనో నాకు దయతో తెలుపమ”ని 
యడిగెను 2 
భీమ్ముడు :- 

అంత భీష్ముడిట్లు తెలిపెను. పూర్వమొకప్పుడు బ్రహ్మ మానసపుత్రుడును, మిక్కిలి 
కాంతిముంతుడునగు నారదుడు శ్రీమన్నారాయణునిజూచు వేడుకతో 
వైకుంఠమునకేగి 3 

ఓ ధర్మరాజా! పరమపదమును నారాయణుని సేవించి, పాలసముద్ర సమీపమునకు 
వచ్చుచున్న నారదమహార్షిని బుషులుగాంచి పరమానందభరితులైరి. 4 

14 


7/Sri Venkatachala mahasmyam/1 Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


అగస్య ప్రముఖా స్సర్వే పారాశర్య పదానుగాః 
అనుజ్ఞాతో మునిగణై పారాశర్యో మహాద్యుతిః । 


వ్యాసో వచన ముక్తీబం నారదం ప్రతువాచ హ । 
కృతకృత్యో మునో బ్రహ్మాన్‌ త్వ మేకో జగతీ తలే ॥ 


విష్ణు భక్షోత సి నాన్యో౭_స్తి సదా కీర్తయసే యతః । 
అహో ఖలు మనుష్యాణాం మోక్షదో విష్ణు రవ్యయః ॥ 


స త్వయా సేవ్యతే నిత్యం కృతకృత్యో భవా నతః । 
స్రష్టా పాలయితా హన్హా హ్యేక ఏవ జనార్దనః ॥ 


స త్వయా పూజితో నిత్యం తస్మాత్ధలు కృతీ భవాన్‌! 
०० 3:28 సర్వభూతానాం సేతుభూతో జగన్మయః ॥ 
సంసారపాశవిచ్చేదీ స త్వయా పూజితో హరిః । 

ఏతే వయం మునిత్రేష్ట ద్రష్టుకామా జనార్దనమ్‌ ॥ 
ఈదృశం వచనం (శ్రుత్వా వాసస్య జగతీపతే । 
ప్రోవాచ నారదో ధీమాన్‌ బుషీన్‌ వేదవిదాం వరః ॥ 


కృతకృత్యో౭_ స్మిభద్రం వో యూయం భూతహితే రతాః 
శాగస్తెః ధర్మః సదా లోకాన్‌ భక్త్వా రక్షితు మిచ్చత ॥ 


వైకుణ్ణలోకే సమ్ఫూతా వార్తా పరమపావనీ । 
అ(శ్రావి సా మయా సనో వక్ష్యేశ్చణ్వన్తు తాం కథామ్‌॥। 


“మాయావీ పరమానన్దః త్యక్త్వా వైకుణ్జ ముత్తమమ్‌ । 
స్వామిపుష్కరిణీ తీరే రమయా సహ మోదతే ॥ 


ఇత్యద్భుతతమం వాక్యం (శ్రుత్వాసేన్దా మరుద్గణాః । 
తత్ర సేవితు ముద్యుక్తా తదా౭_ హబ్బ జగద్గురుమ్‌ ॥ 


15 


10 


11 


12 


13 


14 


15 


శ్రీహరివంశపురాణే, అష్టచత్వారింశో9_ధ్యాయః 
అగస్తుడు మున్నగు వ్యాసుని శిష్యులందరును మిక్కిలి సంతసించిరి. మునీంద్రు 
లందరిచే ననుమతింపబడిన మహాతేజశ్చాలియగువ్యాసుడతి వినయముతోర్‌ 
నారదా! ప్రపంచమున నీవొక్కడవే జన్మ చరితార్థత నొందినవాడవు. 6 


నిరంతరము భగవత్మీర్తిని పాడుచుందువు గాన నీవు విష్ణు భక్తుడవు నీవంటి 
విష్ణుభక్తుడు మరియొకడులేడు. మను జులకు మోక్షమునాసంగువాడు 
నాశరహితుదగు విష్ణు వొక్కడేగదా! ఆహా! ఈ విషయమున వివాదములేదు గదా! 


నీవాతనిని నిత్యము సేవించుచుందువుగాన నీవు కృత కృత్యుడవు. (ప్రాణికోటిని 
సృజించువాడు, పాలించువాడు, నశింపజేయువాడు శ్రీమహావిష్ణువే. 8 


అతనిని 2262506 25269 పూజించుచుందువుగాన నీవు ధన్యుడవు. సకల ప్రాణులకు 
సేతువువంటివాడై, జగత్తు నందంతటను వ్యాపించినవాడై (సేతువనగా ఆవలిగట్టు 


నెక్కించునది) 9 
సంసారబంధమును ఛేదించునట్టి శ్రీమన్నారాయణుడు నీచే పూజింపబడు చున్నాడు. 
మునిపుంగవా! మేము శ్రీమన్నారాయణుని చూచు వేడ్మతో 10 


నాతనియందు మనస్సును లగ్నము చేసి వచ్చియున్నామని పలికినంతనే ఓ 
రాజా! నారదుడా వ్యాసుని మాటలను విని మౌనీంద్రులలో, వేదవేత్తలలో 
నగ్రగణ్యుడగు నారదుడు యిట్లు పల్మెను. 11 


నేను ధన్యుడనైతిని. మీకు మంగళమగుగాక! మీరు సకల ప్రాణులకు హితము 
నొనరించుటలో నాసక్తికలవారు. మీరు శాస్త్రములచేతను, ధర్మములచేతను, 


భక్తితోను లోకులను రక్షింపగోరుదురు. 12 
వైకుంఠమున పుట్టి ఒక పరమపవిత్రమగు వార్తను నేను వింటిని. ఓ సజ్జనులారా! 
దానిని మీకు తెలిపెదను, వినుడు. 13 


ఆశ్చర్యగుణవిశిష్టుడును, శుద్ధానంద స్వరూపుడునునగు శ్రీమన్నారాయణుడు 

వైకుంఠమును వీడి లక్ష్మీదేవితో స్వామిపుష్కరిణీ తీరమున విహరించుచున్నాడు. 14 

అని తెలిసినంతనే ఆశ్చర్యకరమగు నీవాక్యమును దేవేంద్రునితో సహా దేవత 

లందరును విని వేంకటాచలమున శ్రీమన్నారాయణుని సేవించుట కుద్యుక్తులైరి. 

నేనును (నారదుడును) శ్రీమన్నారాయణుని దర్శింప తలచితిని. 15 
16 


8/Sri Venkatachala mahasmyam/1 Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
కిం కరిష్యథ వి(్రేన్హా హ్య త్ర దుర్లభదర్శనమ్‌ । 
తస్మాత్తత్ర గమిష్యామ ఇత్యుక్త్వా ఖం సమారుహమ్‌॥। 


అగస్య ప్రముఖా స్సర్వే బుషయశ్చ తపోధనాః । 
జగ్భుస్తే వ్యోమమార్గేణ యత్ర ధర్మగిరౌ హరిః ॥ 


శ్రీవేజ్బటాచలవాసిని మహాజనచరిత్ర వర్ణనమ్‌ 
స్వామి పుష్కరిణీతీరం గత్వా తమృషయస్సురాః । 
స్నాత్వా పీత్వా శుభం తోయం హరిం ద్రష్టుం తదా౭_చరన్‌॥ 
పశ్చిమం భాగ మాసాద్య మునయో విష్ణుతత్సరాః । 
తత్రా పశ్యన్మహద్భూతం మేరు మన్థర సన్నిభమ్‌ ॥ 


సహస్రాదిత్య సజ్కాశం విద్యుచ్చజ్బుల లోచనమ్‌ । 
సర్వాయుధధరం దేవం దృష్ట్వా విస్మయ మాగతాః ॥ 


దక్షిణాం దిశ మాజగ్ముః స్వామిపుష్కరిణీతటాత్‌ । 
తత్రా సురాన్‌ దానవాదీన్‌ రాక్షసాన్‌ పిశితాశనాన్‌ ॥ 


నమస్యతో ధ్యాయత శ్చ జపత శ్చాపి తాన్‌ బహూన్‌! 
దృష్ట్వా విస్మయ మాపన్నాః పూర్వాం దిశ ముపాయయుః ॥ 


తత్రా౭ 9 సీనం దేవపతిం త్రిదశై రుప సేవితమ్‌ । 
యక్ష కిన్నర గన్ధర్వ చారణాద్యై రభిష్టుతమ్‌ ॥ 


సిద్ధకిమ్చురుషాద్యైశ్చ బుషిఖి శ్చాప్సరో గణైః । 
స్తూయమానం హరిం సాక్షాత్‌ శ్రీనివాసం జగత్సతిమ్‌॥। 


కదా ద్రక్ష్యామి తద్రూపం యోగినా మపి దుర్లభమ్‌ । 
కదామే జన్మ సాఫల్యం భవిష్యతి సురార్చిత ॥ 


దేహి ॐ దర్శనం దేవ ప్రణతార్తి ప్రణాశన । 
త్వం గతిః సర్వభూతానాం దేవానా మపి మోక్షదః ॥ 


17 


16 


17 


18 


19 


20 


21 


22 


23 


24 


25 


26 


శ్రీహరివంశపురాణే, అష్టచత్వారింశో9_ధ్యాయః 
బుషిపుంగవులారా! మన మిచ్చటనుండి శ్రీమన్నారాయ ణుని గాంచజాలము 
కాన అచ్చటికే వెడలుదమని పలికి ఆకాశముపై కెగిరితిని. 
అగస్యాది తపోధనులందరును ఆకాశయానమున శ్రీమన్నారాయణుడు వేంచేసి 
యున్న శేషాద్రికేగి 17 


శ్రీవేంకటాచలమున నివసించియున్న మహాత్ముల చరిత్రను వర్ణించుట 
స్వామిపుష్కరిణిలో స్నానమాచరించి, ఆ పవిత్ర పుష్కరిణీ జలమును త్రాగి, 
శ్రీమన్నారాయణ సంసేవనకై తిరుగుచు 18 


భగవల్లగ్నచిత్తులగు నా మునులందరును పశ్చిమ దిశకేగి యచ్చట మేరు, మంధర 
పర్వతములను బోలి 19 


వేయిమంది సూర్యుల కాంతివంటికాంతితో తేజరిల్లుచు, మెరపులవలె చలించు 
చూపులుగలిగి, ఆయుధముల నన్ని టిని ధరించిన గొప్ప యాకృతిగల దేవునిదర్శించి 
యాశ్చర్యమునందిరి. 20 


అటనుండి దక్షిణదిశకు జని యచట దేవతలు, రాక్షసులు, దానవులు 
మాంసాహారులగు భూతములు 21 


శ్రీమన్నారాయణుని నమస్మరించుచు, ధ్యానించుచు, జపించుచుందగా గాంచి 
విభమమును పొంది తూర్పు దిక్కున కేతెంచిరి. 22 


అచ్చట దేవతలచే సేవింపబడుచు యక్ష కిన్నర, గంధర్వ, చారణులచే 
స్తుతింపబడుచు 23 


సిద్ధ, కింపురుషాదులచేతను, బుషులచేతను, అప్సర సముదాయముల చేతను 
నుతింపబడుచున్న జగత్ర్రభువును శ్రీమన్నారాయణ స్వరూపుడును 24 


యోగీంద్రులకైన చూడశక్యముగాని శ్రీనివాసునినెపుడు సందర్శింతునో కదా! 


నాజన్మ ఎపుడు తరించునో కదా! 25 

ఆర్షత్రాణపరాయణా! నాకు నీ దర్శన మొసంగుము. నీవే సకల ప్రాణులకు 

ఆధారమైనవాడవు. దేవతలకు మోక్షము నొసంగువాడవు. 26 
18 


9/Sri Venkatachala mahasmyam/1 Part(file-ii) 


పాహి పాహి జగన్నాథ భూయో భూయో నమోస్తుతే! 
ఇతి స్తువన్తం దేవేశం దేవరాజం పురన్షరమ్‌ ॥ 


వేజ్మటాద్రేః పురోభాగే స్వామి పుష్కరిణీతటే । 
దేవతాభిః సమాసీనం ధ్యాయన్తం పురుషోత్తమమ్‌ ॥ 


తం దృష్ట్వా విస్మితా స్సర్వే హ్యగస్య ప్రముఖా ద్విజాః 
కౌబేరీం దిశ మాజగ్యుః ద్రష్టుకామా జనార్దనమ్‌ ॥ 


తత్రాపశ్యన్‌ ద్విజవరాన్‌ సప్తద్వీపనివాసినః । 
రాజ్ఞో మునిగణాంశ్రైవ భూసురాన్‌ వేదవాదినః ॥ 


భూలోకవాసిన శ్చెవ మనుజాన్‌ మనుజేశ్వర । 
ముద మాపు ర్మహాత్మానో మునయః శుద్ధబుద్ధయః ॥ 


సువన్తి నృత్యన్తి నమన్తి కేచిత్‌ ఆననజాశ్రూణి సృజన్తి కేచిత్‌! 
ऊदुः చాఫ్లత్య నదన్తి కేచిత్‌ గాయన్తి గీతం పరితో మహాన్తః ॥ 


రాత్రాం శశీ దేహభృతాబ్బు చక్షుః దీనార్తిహానో దినకృద్దివా చ । 
ఏకో౭_పి విష్ణుః బహుధా విభిన్నో ధాతా జనానాం దివి దేవతానామ్‌ । 
కృపానిధి స్తత్ర బభూవ లక్ష్యః సర్వస్య లోకస్య హితాయ నూనమ్‌ ॥ 


«~ ॐ ° 


వన్యెః పుష్పఫలైః కేచిత్‌ స్తోతై శ్చ వివిధై पः । 
వేదపారాయణైః కేచిత్‌ పూజయన్తి జనార్దనమ్‌ ॥ 


ధూపదీపైః గస్థమాల్యైః అన్వ్యైః సామాది కీర్తనైః । 
దీప్త హాటక కుమ్మె శ్చ తోరణైః ధ్వజరాశిభిః ॥ 


19 


97 


28 


29 


30 


31 


39 


33 


34 


35 


శ్రీహరివంశపురాణే, అష్టచత్వారింశో9_ధ్యాయః 


ప్రభూ! రక్షింపుము, రక్షింపుము. నీకు మరల మరల నమస్మరింతు'నని 
శ్రీమన్నారాయణుని ధ్యానించుచున్న దేవేంద్రుని చూచి 27 


తిరుమలకు కట్టెదుట స్వామి పుష్కరిణి యొడ్డున దేవతా ప్రముఖులతోకలసి కూర్చొని 
శ్రియఃపతిని ధ్యానించుచున్న దేవేంద్రుని జూచి 28 


అగస్యాది మహర్షులు సంభ్రమచిత్తులై యుత్తర దిక్కున శ్రీమన్నారాయణుని 
దర్శింపగోరి ఉత్తరదిక్కున కేతెంచిరి. 29 


ఏడు దీవులయందు నివసించు బ్రాహ్మణ ్రేష్ణులను, రాజులను, మౌనీంద్రులను, 
వేదవేత్తలగు (బ్రాహ్మణులను 30 


భూలోకమున నివసించు మనుష్యులను గాంచి నిష్మలంక జ్ఞానధనులగు నా 
మననశీలులు సంతసించిరి. 81 


వారిలో కొందరు శ్రీమన్నారాయణుని స్తుతించుచుండిరి. కొందరు ఆనంద 
పారవశ్యమున నాట్యమొనరించుచుండిరి. కొందరు నమస్మరించు చుండిరి. 
కొందరానంద భాష్పముల విడచుచుండిరి. కొందరు దుమికి దుమికి 
నర్తించుచుండిరి. కొందరు అంతటను తిరుగుచు గీతముల పాడుచుండిరి. 32 


శ్రీమన్నారాయణుడు మనకు రాత్రివేళ మనుజులకు నేత్రభూతుడగు చంద్రుడై 
యుపకరించుచున్నాడు. పగటివెళ సూర్యుడై ప్రకాశము నిచ్చుచున్నాడు. 
శ్రీమన్నారాయణు డొకడైయుండియు బహురూపములతో జనులకాధారమై 
స్వర్లోకమున దేవతలకును సంరక్షకుడై విరాజిల్లుచున్నాడు. అట్టి దయానిధి సకల 
లోకములకు హితమును చేయగోరి యచట ప్రత్యక్షమాయెను. 38 


అడవియందలి పుష్పములతోను, ఫలములతో కొందరును, పలువిధస్తోత్రముల 
తోను, జపములతోను, వేదపారా యణములతో మరికొందరును 34 


ధూపములతోను, దీపములతోను, చందన పుష్పమాలికల తోను, సామగానము 
మున్నగునవి పరించుటతోను, బంగరు కుంభములతోను, తోరణములతోను, 
పతాకములతోను 35 


20 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, చతుర్దభాగే 
విచిత్ర కుసుమైః కేచిత్‌ పూజయన్తి జనార్దనమ్‌ । 
తుళసీ మజ్జురీభి శ్చ కరవీరై శ్చ జాతిభీః ॥ 
మల్లికా కేతకీ పుప్పెః చమ్చకైః పూజయన్నితే । 
భూసురా బుషయశ్చెవ కలశైః పరిపూరితైః ॥ 
పుణ్యోదకైః మగ్రపూతైః కమజ్ఞలుగతై ठः । 
పత్రకుమాహృతైః కేచిత్‌ పూజయన్తి జనార్దనమ్‌ ॥ 
పత్రశాకై ర్మూలఫలైః నైవేద్యం కల్పయన్తి చ । 
శుద్దోదకై ర్మన్ర పుష్పైః ధ్యానైః స్తోత్రజపైః పరే ॥ 


ఏవం తేషాం తు పూజాభిః పూజితో మధుసూదనః । 
ఆస్తే తత్ర జగన్నాథః స్వామి పుష్కరిణీతటే ॥ 


“హరే మురారే పురుషోత్తమే'తి వదన్తి కేచి త్పరిరమృయన్తి । 
తూష్ణీం తు తిష్టన్తి హసన్తి కేచిత్‌ ధ్యాయన్తి కేచిత్‌ కలశం వహన్ని॥ 


పూర్ణం మురారే రభిషేకహేతోః పుష్పాణి సౌరభ్యయుతాని గనైః | 
కర్పూరకస్తూరిసుగన్థవాసితాన్‌ ఆదాయ సర్వే వృషభాద్రినాథమ్‌ । 
తే మార్గమాణా విచరన్తి తత్ర దేవా మనుష్యా అపి యోగినశ్చ ॥ 


భీష్మః :- 
ఏవం కృత్యేషు దేవేషు బుషిగన్థర్వకోటిషు I 
పుష్పవృష్టిః పపాతాలి 9 శు పర్వతోపరి సర్వతః ॥ 
భేరీమృదజ్ఞపటహైః నిస్సాణాద్యైశ్చ డిణ్లిమైః । 
శజ్ఞకాహలసన్నాదైః సజ్ములం సమజాయత ॥ 
తస్మిన్నవసరే విష్ణుః ప్రాదురాసీత్సరస్తటే । 
మేరుమన్దరసజ్మాతైః జామూనదపరిష్కృతై: I 

(on) రా 


21 


36 


37 


38 


39 


40 


41 


42 


43 


44 


45 


11 


11 


శ్రీహరివంశపురాణే, అష్టచత్వారింశో9_ధ్యాయః 


విచిత్రములగు పుష్పములతోను, కొందరు తులసీదళములతోను, గన్నేరు పువ్వుల 
తోను, జాజిపువ్వులతోను 36 


మల్లె మొగలి సంపంగి పుష్పములతోను ఆ జనార్దనుని పూజించుచుండిరి. 
(బ్రాహ్మణులును, మునీశ్వరులును నీటిని కుంభములతో గొనితెచ్చియును 


పవిత్రములై మంటత్రితములైన తమ కమండలములందున్న నీటితో మరికొందరును, 
ఆకులను కుంభములుగానమర్చి వానితో నీటిని తీసికొనివచ్చియు 38 


కొందరాకుకూరలతోను, కందమూలములతోను, మరి కొందరు శుద్దోదకముల 
తోను, మంత్రపుష్పములతోను, ధ్యానముతోను, సోత్రములతోను జపములతోను 
శ్రీమన్నారాయణు నర్చించుచుండిరి. 89 


ఈ విధమగు వారి పూజలచే పూజింపబడుచు స్వామి పుష్కరిణీ తీరమున శ్రీ 
శ్రీనివాసుడు విలసిల్లుచుండును. 40 


హరే! మురారీ! పురుషోత్తమా!యని పలుకుచు కొంద రాలింగనమొనర్చు 
కొనుచున్నారు. కొందరు పరవశులై మౌనము వహించియున్నారు. మరికొందరు 
నవ్వుచున్నారు. మరికొందరు ధ్యానించుచున్నారు. కొందరు 41 


శ్రీమన్నారాయణున కభిషేకమొనర్చవలెనని పూర్ణకలశములను వహించుచుండిరి. 
పరిమళ పరిపూర్ణములగు పుష్పము లను, కర్పూరము, కస్తూరి, సుగంధములతో 
కూడిన పరిమళ వస్తువులను తీసికొని శ్రీ వేంకటాచలపతిని వెదకుచు దేవతలు, 


మనుష్యులు, యోగులును సంచరించుచున్నారు. 42 
భీష్ముడు :- 

ఇట్లు దేవగంధర్వ బుషీంద్రులు సంచరించుచుండగా పర్వతమందంతటను వెంటనే 
పుష్పవర్షము కురిసెను. 43 


భేరీలు, మద్దెలలు, తప్పెటలు, చర్మవాద్య విశేషములు, ఇతర బహువిధ వాద్య 

విశేషములు, శంఖము, బాకాల వాయిద్యములతో పర్వతమంతయు ప్రతిధ్వనించెను. 

ఆ సమయమున మేరు, మందర పర్వతములను బోలినట్టియు, బంగారు 

ఖచితమైనవియు 45 
22 


11/11 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
నానారత్నదచితైర్దివ్యైః విమానైరుపశోభితః । 
కోటిసూర్యప్రతీకాశః చన్టకోటిసుశీతలః ॥ 46 


స్వర్లోకాత్‌ భూమిపర్యన్తం ప్రాదురాసీ చ్రియఃపతిః । 
స్వామిపుష్కరిణీతీరే రవిమణ్జలసన్నిభే । 
విమానే సేవితో దేవైః శ్రీనివాసో౭_ వసత్ర్రభుః ॥ 47 


బ్రహ్మా శివ శ్చన్లదివాకరౌ స సేన్టే యమాగ్నీ ధనరాట్‌ చ పాళీ 
రక్షోత_నిలోత సౌ వసవశ్చ దస్రా విరిజ్బాకోట్యో గణదేవతాశ్చ ॥ 48 


పితా పిత్యాణాం జనకః సురాణాం మాతా శిశూనాం మహతాం మహాత్మా | 
పతిః ప్రియాణాం తరణి ర్ల్హనానాం నిధిః కృశానా మివ నిర్ధనానామ్‌ ॥ 49 


ఆవిర్భభూవాత్ర మహోజ్ఞ్వలాజ్ఞః శ్రియా యుతః శ్రీవృషభాద్రినాథః । 

ప్రసన్నమూర్తిర్ణగదేకబన్గుః ప్రసన్నధామా9_థ జగన్నివాసః ॥ 50 
శ్రీనివాససేవార్థం శ్రీభీష్మకృతయుధిష్టిర ప్రేరణమ్‌ 

తస్మా త్పూజయితుం రాజన్‌ శ్రీనివాసం జగద్గురుమ్‌। 


గచ్చ సౌమ్య సదా9_9_నన్దం భుక్తిముక్తిఫలప్రదమ్‌।। 51 

మహాపాతకయుక్తో వా యుక్తో వా సర్వపాతకైః । 

యస్య స్మరణమాత్రేణ నరః పాపైః ప్రముచ్యతే ॥ 52 

శ్రీనివాసస్య సేవార్థం యో వా కో వా @ ద్యది । 

తస్యెవ వంశజా స్సర్వే ముక్తా ఏవ న సంశయః ॥ ర్‌తి 
283 


12 


12 


శ్రీహరివంశపురాణే, అష్టచత్వారింశో9_ధ్యాయః 
అనేక రత్నములచే చెక్కబడిన విమానములచే ప్రకాశించుచు, కోటిమంది 
సూర్యకాంతుల బోలినదియు, కోటి చంద్రులవలె చల్లనై 46 


స్వర్గలోకమునుండి భూలోకమువరకు వ్యాపించిన రూపము కలిగి స్వామిపుష్కరిణీ 
తీరమున సూర్యమండలమును బోలిన విమానములో దేవతలచే సేవింపబడుచు 
ప్రత్యక్షమై వేంచేసియుండెను. 47 


ఆ దేవతలెవ్వరనగా (బ్రహ్మ, శివ, చంద్ర, సూర్య, యమ, त्ति, కుబేర, వరుణ, 
నైర్భతి, వాయువు, అష్టవసువులు, అశ్వినీ దేవతలు, (బ్రహ్మోది దేవతాగణములున్ను48 


పితృదేవతలకు, తందడ్రియైనవాడును దేవతలకుత్పత్తికారకు డును, పసిపిల్లలకు 
తల్లివంటి వాడును, మహాత్ములకు మహాత్ముడును, ప్రియురాండ్రకు భర్తయినవాడును, 
జనులకు సూర్యునివలె తేజోదాయకుడును ధనములేక 49 


కృశించువారికి నిధివంటివాడు, దేదీష్యమాన శరీరుడును, లక్ష్మీ సహితుడును, 
శాంతిస్వరూపుడును, జగత్తున కత్యంతాప్పుడును, నిర్మలమగు వైకుంఠమున 
నివసించు వాడును, సకలలోక వ్యాపియునగు శ్రీనివాసుడు స్వామి పుష్కరిణీ 
తీరమున సూర్యమండలమును బోలిన విమానములో ప్రత్యక్షమాయెను. 50 
భీష్ముడు ధర్మరాజును శ్రీనివాసుని సేవించుటకు పంపించుట 
కావున ధర్మరాజా! నిర్మలానందస్వరూపుడును, ఇహ పరలోక ఫలములనొసంగు 
వాడును, సర్వలోకాధిపతియగు శ్రీనివాసుని పూజించుటకు వెళ్ళిరమ్ము. 51 
శ్రీనివాసుని తలచినంతనే బ్రహ్మహత్యాది మహాపాతకములతోను అంతకుమించిన 
పాపములతో కూడినవాడైనను ఆ పాపములనుండి విముక్తుడగును. 52 


శ్రీనివాసుని సేవించుటకై యేగిన మనుజుని వంశముననున్న వారందరును పాపము 
లను వీడి మోక్షసామ్రూజ్యము నలంకరింతురనుటలో సందియములేదు. 53 


24 


12/51 Venkatachala mahasmyam/1Part(file-i) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


యాని క్షేత్రాణి పుణ్యాని తీర్దా న్యాయతనాని చ । 
తాని సర్వాణి సేవనే శ్రీనివాసం జగన్మయమ్‌ ॥ 54 


ఇదం యే పుణ్యమాఖ్యానం శృణ్వన్తి శ్రద్ధయా నరాః । 
తేషాం ముక్తిః కరస్థైవ గతానాం కిము వైభవమ్‌ ॥ ర్‌ర్‌ 
ఇతి శ్రీహరివంశే శ్రీ శేషధర్శే శ్రీ వేజ్బుటాచలమావోత్సు వర్ధనం 


నామ (+ 9 दरुः 
ఇతి & ००65० శేషధర్శే శ్రీ వేజ్బుటాచలమావోత్యుం నమ్వూర్ధమ్‌ 


వ్మోజణ్ణపురాణాన్తర్ల్గత శ్రీవేంకటాచలమాహాత్తే 
ప్రథమా౭_ ధ్యాయః 
భృగునారదసంవాదాత్మకసూతోక్త శ్రీవేజ్బటాచల మాహాత్యమ్‌ 
బుకయః :- 


కధితాని మహాభాగ పుణ్యక్షేత్రాణ్యనేకశః I 
ప్రశస్తాని చ తీర్థాని తాని తాని మహీతలే ॥ 1 


తేభ్యోత_ధికతమం క్షేత్రం తీర్ధం పాపవినాశనమ్‌ । 


యచ్చాస్తి తాదృ్భృశం తీర్ధం తన్నో బ్రూహి సునిశ్చితమ్‌॥ 2 
యస్మిన్వసతి సర్వాత్మా మాధవో భక్తవత్సలః । 

విహర న్ముదితో నిత్యం (శ్రియా భూమ్యా చ నీళయా॥ 8 
యస్మింశ్చ వసతిం ప్రాప్తో దుస్తరం భవసాగరమ్‌ ॥ 

సుఖేన జన్తుస్తరతి ప్రాప్తవిత్తశ్ళుచం యథా ॥ 4 
తస్య క్షేత్రస్య మాహాత్యం విస్తరాద్వక్తుమర్హసి । 

న చ తే౭_విదితం కిజ్బిత్‌ పశ్యామో భువనత్రయే ॥ 5 

25 


13 


13 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్ధఖండే, ప్రథమో9_ ధ్యాయః 


ల్‌ 


భూలోకమునగల పుణ్యక్షేత్రములన్నియు విశాల తీర్ధరాజములన్నియు జగద్వ్యాపి 
యగు శ్రీనివాసుని సేవించుచున్నవి. 54 


ఈ పుణ్యచరితమును (శద్లతో వినునట్లి మనుజులకు వైకుంఠము కరతలామలకమై 
సిదించుననిన నిక శ్రీవేంకటాచలమున కేగినవారికి సిదించు వెభవమును గూర్చి 
వివరింపనవసరముండదు కదా! ర్‌5్‌ 


ఇది శ్రీ హరివంశమున శేషధర్శమున శ్రీ వేంకటాచలమావోత్యమును వర్ణించుట యనెడు 
నలుబది ఎనిమిదవ అధ్యాయము. 
శ్రీ వారివంశమున శేషధర్మమున శ్రీవేంకటాచల మాహాత్మ్యము సంపూర్ణము 


బ్రహ్మాండపురాణములోని శ్రీ వేంకటాచల మాహాత్తమున 
మొదటి అధాయము 


సూతుడు భృగుమహర్షి నారదుల సంవాదరూపమున శ్రీవేంకటాచల 
మాహాత్యమును వివరించుట 


మహార్షి :- 
మహాత్మా! సూతా! భూలోకమునగల ప్రసిద్ధికెక్కిన పుణ్యక్షేత్రములను గుఠటించి 
తెలిపితివి. 1 


వానియన్నిటికంటెను పాపవినాశనకరమైన తీర్థరాజము వేరొకటి యున్నచో మాకు 
నిశ్చయించి తెలుపుము. 2 


ఏతీర్ధమున సర్వాంతర్యామియు, భక్తులయందు వాత్సల్యముగల శ్రీమన్నారాయణుడు 
శ్రీదేవి భూదేవి నీళాదేవులతో సంతసమున సర్వదా విహరించుచుండునో 3 
ఏ పుణ్యస్థల నివాసమువలన తరింప శక్యముగాని సంసార సాగరమును ధనము 
లభించినవాడు దుఃఖసాగరమును తరించునటుల సుఖముగా దాటునో 4 
అట్టి క్షేతమాహాత్యమును విస్తారముగా నెటింగింపుము. ముల్లోకములయందు 
నీకు తెలియనిదేమియు లేదుకదా! యనిమహర్షులడుగగా ర్‌ 


26 


13/51 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


శ్రీసూతః :- 
స్మారితో౭ స్మి మహాభాగాః సామ్పతం వచనేన వః । 
కథయిష్యామి మునయః శృణుతైకాగ్రమానసాః ॥ 


అముమేవాధికృత్యార్థం పురా నారాయణాత్మకమ్‌। 
అపృచ్చం మునిశార్జూలం వ్యాసం సత్యవతీసుతమ్‌।। 


అథ పృష్టో మయా ప్రాహ వ్యాసస్సత్యవతీసుతః । 
శ్రీలేదల్యాసః :- 
శృణు సూత పురావృత్త మాఖ్యానం కథయామి తే ॥ 


కదాచిత్పర్యటన్ఫూమిం నారదో మునిసత్తమః । 
ఆజగామా శ్రమం పుణ్యం భృగోర్ముదితమానసః ॥ 


శారదా భ్రనిభ శ్రీమాన్‌ వీణాం చ మహతీం దధత్‌ । 
ఉదతిష్టద్భృగుళ్ళిప్యె దృష్ట్వా దేవర్షి మాగతమ్‌ ॥ 


పూజయిత్వా చ తం హృష్టం పాద్యార్థ్యాసనవన్దనైః 1 
పృష్ట్వా చ కుశలం భూయః పప్రచ్చ మునిపుజ్ణవమ్‌॥ 


భ్యగుః :- 
జగత్సర్యటి తం సర్వం భగవన్నారద త్వయా । 
తేన జానాసి జగతాం వృత్తాన్తమఖిలం మునే ॥ 


క్షేత్రాణా మధికం క్షేత్రం తీర్ధానాం తీర్థ ముత్తమమ్‌ । 
యద్యస్తి భువి విప్రేన్హ తన్మే బ్రూహి తపోనిధే ॥ 


ఆస్తే విష్ణురచిన్యాత్మా విహరన్‌ రమయా సహ । 
యత్ర సాక్షాత్తృతో దేవో వరద స్సర్వదేహినామ్‌ ॥ 


తపాంసి యత్ర సిద్ధన్తి న చిరేణ తపస్వినామ్‌ । 


యస్మింశ్చ నివసన్‌ జన్లుః అజ్ఞాసా మోక్ష మాప్ప్నుయాత్‌ ॥ 


27 


10 


11 


12 


13 


14 


15 


14 


14 


శ్రీ బ్రహ్మాండపురాణే, తీర్థఖండే, ప్రథమో9_ధ్యాయః 


2६०९ 
శ్రీ సూతుడు :- 

పరమపూజ్యులగు మహర్షులారా! మీ మాటలచే నాకిప్పుడు జ్ఞాపకమువచ్చినది. 
చెప్పెదను. సావధానచిత్తులై వినుడు. 6 


మున్నొకప్పుడు శ్రీమన్నారాయణుని గూర్చిన యీ విషయమును గురించియే 
సత్యవతిపుత్రుడును ముని పుంగవుడగు వ్యాసుని నేను ప్రశ్నించగా 7 


నాతడు పూర్వము జరిగిన వృత్తాంతము నేను నీకెజింగింతును. వినుమని యిట్లు 
తెలిపెను. 8 


ఒక పర్యాయము నారదుడు భూమిపై సంచరించుచు సంతోషాంతరంగుడై 
పవిత్రమగు భృగుమహర్షి యాశ్రమమునకు చనుదెంచెను. 9 


శరత్మాల మేఘమువలె తెల్లని కాంతిగలవాడును భక్తి సంపదతో పూర్ణుడును 
మహతియను పేరుగల వీణను ధరించి వచ్చుచున్న దేవర్షియగు నారదునిగాంచి 


భృగు మహర్షి శిష్యులతో లేచినిలబడి 10 
అర్హ్యపాద్య ఆనన నమస్మారములచే వూజించి కుశలము నడిగి ఆ 
నారదునిట్లడిగెను. 11 
భ్యగుమహర్షి :- 

నారదమౌనీంద్రా! నీవు ప్రపంచమునందంతటను తిరుగుచుందువు గాన ప్రపంచ 
విశేషములన్నియు తెలిసికొనకలిగియున్నావు. 12 


పుణ్యస్థలములలో మిన్నయు, నదులలో శ్రేష్టమైనదియు, భూలోకముననున్నవో 
నాకు తెలుపుము. 18 


ఊహింపశక్యముకాని స్వరూపముగల శ్రీమన్నారాయణుడు సకల ప్రాణికోటికి 
దర్శనమొసంగి వరములనొసంగుచు లక్ష్మీదేవితో నెచ్చట విహరించుచుండునో 
తపశ్శాలుర తపములెచ్చట త్వరలో సిద్ధించునో, ॐ స్థలమున నివసించుటచే 
ప్రాణులు త్వరలో మోక్షము నందునో 15 


28 


14/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


ఏత దాచక్ష్వ భగవన్‌ విస్తరేణ తపోనిధే । 


జ్ఞాతుమర్థమిమం (బ్రహ్మన్‌ న త్వదన్యో౭_స్తి భూతలే 


వేజ్మటాచలస్య అనేక నామానువర్ణనపూర్వకం మాహాత్యవర్ణనమ్‌ 


శ్రీనారదః :- 
శృణుప్వెకమనా బ్రహ్మన్‌ మత్తః కథయతో మునే ! 
క్షేత్రాణాం క్షేత్రముత్కృష్టం తీర్దానాం తీరముత్తమమ్‌॥। 


శ్రీవేజ్బటగిరిర్నామ క్షేత్రం పుణ్యం మహీతలే । 
సర్వపాపప్రశమనం సర్వపుణ్యవివర్ధనమ్‌ ॥ 

వక్తుం న తస్య మాహాత్యం బ్రహ్మణా౭_పి సురైరపి। 
శక్యతే వా తథా స్మర్తుం మనసా పి మహామునే ॥ 


ఆరాధ్యః సర్వదేవానాం మాధవో భక్తవత్సల: । 
విహాయ స్వం పరం ధామ రమతే రమయా సహ ॥ 


“అఖ్టునాద్రిః వృషాద్రిశ్చ శేషాద్రిః గరుడాచల: । 
తీరాద్రిః శ్రీనివాసాద్రిః చిన్తామణిగిరిస్తథా ॥ 
వృషభాద్రిః వరాహాద్రిః జ్ఞానాద్రిః కనకాచలః। 
ఆనన్న్దాద్రిశ్చ నీలాద్రిః సుమేరుశిఖరాచలః ॥ 


వైకుణ్జాద్రిః పుష్కరాద్రిః ఇతి నామాని వింశతిః । 
బ్రాహ్మణః క్షత్రియో వైశ్యః శూద్రశ్చేతరజాతయః ॥ 
తన్నామాని పఠేయుర్యే ముచ్యన్తే తే£_ఘబన్థనాత్‌॥! 


వేజ్కటాద్రి సమం స్తానం (धु నాస్తి $) । 
వేజ్కటేశసమో దేవో న భూతో న భవిష్యతి ॥ 


29 


16 


17 


18 


19 


20 


21 


22 


23 


24 


15 


15 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్ణఖండే, ప్రథమో9_ధ్యాయః 


దీనిని నాకు సవిస్తరముగ వివరింపుము. ఈ విషయమును తెలిసికొనుటకు 
నీకంటె భూలోకమున నితరులెవరును సమర్థులు కారని ప్రార్థించెను. 16 


వెంకటా ద్రికికల పేరులన్నిటిని తెలుపుచు 
దాని మాహాత్యమును వర్ణించుట 
శీనారదుడు :- 
అంత నారదుడా భృగుమహర్షితో పూజ్యుడా! నెను చెప్పుచున్న దానిని 
సావధానముగా వినుము. పుణ్యభూములలో నుత్మృష్ట పుణ్యభూమియు నదులలో 
నుత్మృష్టమగు నదియునగు 17 


శ్రీ వెంకటాచలమను పవిత్ర క్షేత్రము పాపవిధ్వంసకమై సకల పుణ్యముల 
నొసంగునదై యలరారుచున్నది. 18 


దాని మాహాత్యమును బ్రహ్మకాని, దేవతలుగాని చెప్పలేరు సరికదా మనస్సులో 
నైనను తలంపజాలరు. 19 


భక్తులయందు వాత్సల్యముగలవాడును, సకలదేవతా సంపూజ్యుడగు 
శ్రీమన్నారాయణుడు తన వైకుంఠమును వీడి శ్రీదేవితో నా పర్వతముపై 
విహరించుచుందును. 20 


ఈ వేంకటాచలమునకు 1. అంజనాద్రి, 2. వృషాద్రి, 3. శేషాద్రి, 4. గరుడాద్రి, 
5. తీర్జాద్రి, 6. శ్రీనివాసాద్రి, 7. చింతామణిగిరి 21 


వృషభాద్రి, 9. వరాహాద్రి, 10. జ్ఞానాద్రి, 11. కనకాచలము, 12. ఆనందాద్రి, 
13. నీలాద్రి, 14. సుమేరు శిఖరాచలము 22 


15.వైకుంఠాద్రి, 16.పుష్మరాద్రి, 17.వేంకటాద్రి, 18. నారా యణగిరి, 
19. తిరుమలై, 20.సింహాచలము అని యిరువది నామములు కలవు. (బ్రాహ్మ ణులు, 
క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఇతర జాతులవారెవరైన నాపర్వత నామములను 
చదివినచో పాపములనుండి విడవబడుదురు. 23 


శ్రీవేంకటాచలముతో సమానమగు పుణ్యక్షేత్రము ప్రపంచమున లేనేలేదు. శ్రీ 

వేంకటాచలపతితో సమానుడగు భగవంతుడు భూతభవిష్యద్వర్తమానములలో 

నుండజాలడు. 24 
30 


15/51 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


తస్మిన్‌ బహూని తీర్థాని సురసిద్ధనిషేవితే | 
రమ్యాణి సన్తి శతశః సర్వాఘౌఘహరాణ్యపి ॥ 


ర్వతీర్ధాతిశాయీని సర్వాశ్చర్యకరాణి చ । 
ర్వసిద్ధ్యనుకారీణి సర్వమజ్ఞళదాన్యపి ॥ 


స 
స 


స్వామిపుష్కరిణీ నామ సరసీ రాజతే శుభా । 
యస్యాస్తీరే?_ రవిన్దాక్షో వసతి ప్రీతమానసః ॥ 


భృగుః :- 
తస్మిన్‌ గిరౌ (శ్రియా సార్ధం హిత్వా వైకుణ్ఞముత్తమమ్‌। 
కిమర్థం వసతి బ్రహ్మన్‌ సాక్షాన్నారాయణస్స్వయమ్‌॥ 


నారదకృతక్తీరాబ్దివాసి్‌భగవద్వర్ణనమ్‌ 
ఇ 0 [33 
శ్రీనారదః :- 

కథయిష్యామి తే సర్వం వైకుణ్లో యేన హేతునా । 

తస్మిన్‌ గిరివరే రమ్యే చిరమాస్తే శ్రియా సహ ॥ 
నారాయణమహం ద్రష్టుం కదాచిత్‌ క్షీరసాగరమ్‌ । 
గతవాంస్తత్ర చాద్రాక్షం శ్వేతద్వీపం మహోచితమ్‌॥ 


తత్ర కల్పద్రుమవనే శాతకుమృమయం గృహమ్‌ । 
నానారత్నసమాకీర్ణం అనేకస్తమృశోభితమ్‌ ॥ 
సహస్రార్మప్రతీకాశం దీష్యమానమివ (శ్రియా । 
దుష్పాపమమరేన్టెశ్చ సుప్రాపం కృతభక్తిభిః ॥ 


తత్రాపశ్యం సభాం దివ్యాం దేవదేవస్య శార్జిణః | 
అనన్తవిహగాధీశ సేనాన్యాద్యైరధిష్టితామ్‌ ॥ 


తత్రాపశ్యం హృషీకేశం సర్వలోకైకకారణమ్‌ । 
సర్వాశ్చర్యమయం దేవం శయానం శేషతల్పకే Il 


31 


25 


26 


2/7 


28 


29 


30 


31 


32 


33 


34 


16 


16 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్ధఖండే, ప్రథమో9_ ధ్యాయః 


దేవతలచేతను సిద్దులచేతను సేవింపబడు నా వేంకటా చలమున నూర్లకొలది 
సకల పాపపరిహారకములై, సుందరములై 95 


అన్ని తీర్ధములను మించినవియు, పలువిధముల ఆశ్చర్యమును కలిగించునవియు, 
సకలసిద్దుల నొసంగు నవియు, సకల మంగళదాయకము లును నగు 26 


తీర్థములు విరాజిల్లుచున్నవి. స్వామిపుష్మరిణియను మంగళావహమైన సరస్సు 
కలదు. దాని తీరమున శ్రీమన్నా రాయణుడు సంతోషాంతరంగుడై ప్రకాశించు 
చున్నాదని 27 
భృగుమభార్ని :- 

తెలుపగా భృగుమహర్షి “బ్రహ్మర్నే! ఆ పర్వతమున లక్ష్మీ దేవితో గూడనుత్మృష్టమగు 
వైకుంఠమును వీడి శ్రీమన్నారాయణుడెందులకు నివనించుచున్నాడో 
తెలియజెప్పు'మని యడిగెను. 28 


నారదుడు క్షీరసాగరశాయి యగు భగవంతుని వర్ణించుట 

శ్రీ నారదుడు :- 

నారదుడాతని ప్రశ్నను విని “భృగుమహర్షే! శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో నా 
పర్వతశ్రేష్టమున నెందులకు నివసించుచున్నాడో తెలిపెదను. 29 
ఒకప్పుడు నేను శ్రీమన్నారాయణుని సేవింపవలెనని పాలసముద్రమునకేగి యచ్చట 
మిక్కిలి యెత్తగు శ్వేతద్వీపమును గాంచితిని. 30 
ఆ ద్వీపమున నొక కల్పవృక్షాటవి కలదు. దాని మధ్యయందు బంగారు 
కుంభములతో గూడి, అనేక రత్నస్థగితమై, పెక్కు స్తంభములతోకూడి 31 
వేయిమంది సూర్యులకు బోలిన కాంతికలిగి తేజోవంతమై దేవతలకైన దుర్లభమై 
భక్తికలవారికి సులభమైయున్నది. 32 
అచ్చట నేను, ఆదిశేషుడు, గరుత్మంతుడు, విష్వక్సేనాదులచే నలంకరింపబడిన 
శ్రీమన్నారాయణుని దివ్యమగు సభను గాంచితిని. 33 
ఆ సభలో సకల జగత్మారణుడును, అనేక విధముల నాశ్చర్యభూతుడును 
ఆదిశేషునిపై పవళించియున్నవాడును 34 


32 


16/61 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, చతుర్దభాగే 


ద్విలక్షయోజనోపేత విగ్రహం కామరూపిణమ్‌ । 
రజతాచలసంలీన కాలజీమూతసన్నిభమ్‌ ॥ 


పుణ్బరీకవిశాలాక్షం పురాణపురుషం శుభమ్‌ । 


తథా సర్వావినీతానాం శాసితారం సురోత్తమమ్‌ ॥ 


సంవాహ్యమానచరణం (శ్రియా భూమ్యా చ సాదరమ్‌। 


శ్రీవత్సాజ్మముదారాజ్ఞం శతపత్రనిభాననమ్‌ ॥ 


యుగపన్నిర్గతాదిత్య సహ(స్రసదృశద్యుతిమ్‌ । 
శజ్ఞచక్రధరం దేవం జ్వలచ్చజబ్బులకుబ్దలమ్‌ ॥ 


వైజయన్య్యా చ విపులే విభూషితమురస్థలే। 
సౌదామినీ శతాధిక్యజ్వలత్పీతామ్బరోజ్ఞోలమ్‌।। 


లావణ్యామృతసన్లోహం భవసన్తాపనాశకమ్‌ । 
యుగాన్నార్మసహస్రాభ ముకుటోజ్ఞ్వలమస్తకమ్‌ ॥ 


అచలం మేఘసజ్మాశం అతీవ ప్రియదర్శనమ్‌ । 
కరభూషో ९०० దీపం కణ్సికోద్యోతికౌ భమ్‌ ॥ 


అర్మాభమణిరత్నాద్యెః జ్వలచ్చబ్బులకుబ్దలమ్‌ I 
ప్రత్యుజలితహారజ్బు వనమాలావిభూషితమ్‌ ॥ 


స్ఫురతా బ్రహ్మసూత్రేణ ప్రోద్భాసిత భుజాన్తరమ్‌ । 


అనేకసూర్యసజ్మాశ కేయూరమణికాన్తికమ్‌ ॥ 


మణికాణ్చనముకాగ్యెః కటకైరుపశోభితమ్‌ । 
అబ్ఞుళ్యాభరణైః సర్వేః నవరత్నెరలజ్కృతమ్‌ ॥ 


33 


35 


36 


37 


38 


39 


40 


41 


42 


43 


44 


17 


17 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్ణఖండే, ప్రథమో9_ధ్యాయః 


రెండులక్షల యోజనముల ఉన్నతమైన శరీరము కలవాడును. స్వెచ్చా రూపుడును, 
వెండికొండపై దాగిన నీలమేఘమువలె నున్నవాడును 95 


తామరరేకులవలె విశాలమగు నేత్రములు కలవాడును, అనాదిపురుషుడును, 
దుష్టశిక్షకుడును, దేవతాశ్రేష్టుడును 36 


శ్రీ, భూదేవులచే నొత్తబడు పాదపద్మములుకలవాడును, శ్రీవత్సమను పుట్టుమచ్చ 
కలవాడును, గొప్ప అవయవ కూర్పుగలవాడును, పద్మములవంటి ముఖము 
కలవాడును 37 


ఒకేమారుదయించిన వేయిమంది సూర్యులకాంతిని బోలిన కాంతిగలవాడును, 
శంఖచక్రములను ధరించినవాడును, ప్రకాశించుచు చలించుచున్న కుండలములు 
కలవాడును 38 


వెజయనీమాలతో అలంకరింపబడిన విశాలమైన వకసలము కలవానిని, నూరు 
మెరపులకంటె ఎక్కువగా ప్రకాశించెడి పితాంబరమును ధరించినవానిని, 39 


లావణ్యనిధియు, సంసారతాపపరిహర్తయు, ప్రళయ కాలమునందలి వేయిసూర్యుల 
వంటి కాంతిగల కిరీటముచే ప్రజ్వరిల్లువాడును 40 


చలించనివాడును, మేఘమునుబోలినవాడును, ఎంత చూచినను తనివితీరని 
దర్శనముగలవాడును, కర్ణాభరణములచే (ప్రకాశించువాడును, మెరపువలె 
మెడయందు (ప్రకాశించు కౌస్తుభము కలవాడును 41 


సూర్యకాంతులను బోలిన రత్నములతోకూడి ప్రకాశించి కదలుచున్న కుండలములు 
కలవాడును, 552524०० > నలంకరింపబడినవాడును 42 


కాంతివంతమగు యజ్లోపవీతముచే విరాజిల్లు వకసలము గలవాడును, అనేకమంది 
సూర్యులను బోలిన భుజకీరుల యందలి మణుల కాంతిగలవాడును 4౩ 


మణులతోను, బంగారముతోను, ముత్యాలతో నుజ్వలమై నవరత్నఖచితములగు 
కంకణములు, బ్రేళ్ళయందలి యుంగరములు మున్నగు నాభరణములచే ప్రకాశించు 
వాడును. 44 


34 


17/51 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


కర్పూరగన్గితాస్యాబ్దం సురక్తాధరపల్లవమ్‌ । 
తడిచ్చతసహస్రాభ పీతనిర్మలవాససమ్‌ ॥ 


నూపురైః కటిసూత్రేణ తడిన్మాలామ్బుదోపమమ్‌। 
బాలసూర్య సహస్రాభ నాభిపంకజమద్భుతమ్‌ 11 


మార్మణ్ఞేయభరద్వాజ పుణ్బరీకశుకాదిభిః I 
యాజ్ఞవల్క్యామృరీషాద్యై రన్యెశ్చ మునిపుజ్గవైః ॥| 


చతుర్భుజైః స్వసదృశైః శజ్ఞచక్రగదాధరైః । 
ప్రహ్లాద ప్రముఖైరక్తెః స్తూయమానమనేకశః ॥ 


సనన్దసనకాద్యైశ్చ యోగిముఖ్యైరభిష్టుతమ్‌ | 
భుక్తిముక్తిపదం నాణాం సర్వాభిష్టప్రదాయినమ్‌ ॥ 


సేవితం విధిరుద్రాద్యైః దిక్సాలైశ్చ భయాన్నితైః । 
ప్రణమ్య శిరసా దేవం స్తుత్వా స్తుతిభిరీశ్వరమ్‌ ॥ 
భక్యా చాల_వనతో భూత్వా కృతాజ్ఞలిరహం స్థితః | 
స్వాగతజ్బావ పృష్ట్వా మాం బహుమేనే గదాధరః ॥ 


దేవదేవోల_థ మాం వీక్ష్య పౌత్రస్నేహాతిశీతలైః । 
వీక్షణః హ్లాదయన్నిత్ఞం బభాషే మధుసూదనః ॥ 


నారదం ప్రతి ధరాతల విజిహీర్నుర్భగవదుక్తిః 


శ్రీభగలాన్‌ :- 


నారద శూయతాం వత్స త్వయా దృష్టం జగత్రయమ్‌। 


బ్రహ్మాజ్జే కుత్ర వా వాసో మమ దేశే భవే దిహ ॥ 


విహారయోగ్యశ్చ తథా విశ్రామస్థాన ముత్తమమ్‌ । 


కథయ త్వం మహాభాగ యద్యస్తి భువి తాదృశమ్‌ ॥ 


35 


45 


46 


47 


48 


49 


50 


51 


59 


53 


54 


18 


18 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్ధఖండే, ప్రథమోల_ ధ్యాయః 


పచ్చకర్పూరముచే పరిమళించుచు పద్మమువంటినోరుగల వాడును, చక్కని 
యెరుపురంగుగలిగి చిగురువంటి యధరోష్టముకలవాడును, వేయి మెరపులకాంతిని 
బోలిన పచ్చని పీతాంబరమును ధరించినవాడును 45 


అందెలతోను, మొలనూలుతోను మెరపులుగల మేఘమును బోలినవాడును 
వేయిమంది బాలసూర్యులను బోలిన ఆశ్చర్యకరమగు పద్మమువంటి నాభితో 


(ప్రకాశించువాడును 46 
మార్మండేయ, భరద్వాజ, పుండరీక, శుక, యాజ్ఞవల్క్య, అంబరీషాది యోగీండ్రుల 
చేతను 47 


తన సామ్యమునేపొంది నాల్గుచేతులతోను శంఖచక్రగదలను ధరించినవారగు 
(ప్రహాదాది భక్తులచే ననేకవిధముల నుతింపబడువాడును 48 


సనక సనందనాది యోగీంద్రులచే పొగడబడువాడును. మనుజులకిహ 
పరభోగములను, సకలకోరికల నొసంగు వాడును 49 


బ్రహ్మరుద్రాదులచే పూజింపబడువాడును, తన ఆజ్ఞాపాలనమున ప్రమాదము 
సంభవించునేమోయను భయముతో గూడిన దిక్సాలకులచే సేవింపబడు 
వాడునునగు శ్రీమన్నా రాయణుని శిరస్సుతోనమస్కరించి స్తోత్రములచే స్తుతించి 


భక్తిచే వినమ్రుడనై చేతులుజోడించి నిలచితిని. శ్రీమన్నారాయణుడు నన్నుగాంచి51 


స్వాగతమును పలికి గారవించి మనుమడనను వాత్సల్యముతో చల్లనగు చూపులతో 
నన్నానందపరచుచు నీ క్రింది విధముగ పల్మెను. ర్‌2 


భూలోకమున నవతరింపగోరి శ్రీమన్నారాయణుడు నారదునకు తెలుపుట 
శ్రీభగవానుడు :- 

నాయనా! “నారదా! నీవు ముల్లోకములయందును సంచరించుచుందువు. 
ప్రపంచములో నే దేశము నా నివాసమున కనుకూలముగానుండును? 53 


విహరించుటకును, విశ్రమించుటకును తగిన స్థలమెద్ది? భూలోకమున నెచ్చటనైన 
నట్టి స్థలమున్నచో నెజింగింపు”మని యడిగెను. 54 


36 


18/51 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


నారదకృత భగవ గ్రీడార్డదే శ ప్రకాశనమ్‌ 
శ్రీనారదః :- 
న త్వయా౭_విదితం కిజ్బిత్‌ త్రిషు లోకేషు విద్యతే । 
తథా౭_ప్యయం తవ ప్రశ్నో మయి స్నేహవశాత్‌ ప్రభో॥ 


త్వద్విహారోచితం సానం రమణీయం విలోక్యతే । 
ఆశ్చర్యప్రభవం స్తానం తత్సమం నాస్తి భూతలే ॥ 


తవ పాదప్రభూతాయాః గజాయాశ్చెవ దక్షిణే । 
దిగ్భాగే దణ్దకారణ్యే ద్విశతైః యోజనైః మితే ॥ 


దక్షిణామ్బునిధేశ్చాపి దక్షిణేతరభాగకే । 
పూర్వాబ్దేః పశ్చిమే భాగే పజ్బభిర్యోజనైః మితే ॥ 


రమణీయమిదం స్థానం క్రీడాయోగ్యం విభో తవ । 
తత్రత్యాశ్చ జనా స్సర్వే తపః స్వాధ్యాయవర్ణితాః ॥ 


ఆధివ్యాధిహతాశ్చెవ పశ్యన్తి శరణం న చ । 
అనుగ్రహాయ వై తేషాం స్థాతవ్యం భవతా హరే ॥ 


శ్రీభగఠాన్‌ :- 

చోళరాజసుతః కశ్చిత్‌ కలౌ ఖలు భవిష్యతి । 
“చక్రవర్తీ” తి మద్భక్తః తత్ర మామర్చయిప్యతి ॥ 
అనుగ్రహాయ తస్యాపి తత్ర స్థాస్యామ్యహం మునే ॥ 


ఇతి 1 2. 
శ్రీవేజృటాచలమాహోత్ళే భగవన్నారద సంవాదే 


శ్రీవేజ్బటాచలమపొమానువర్థనం నామ ప్రథమోం_ ధ్యాయః 


०० గ్రోతతణ 


37 


55 


56 


57 


58 


59 


60 


61 


19 


19 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్ణఖండే, ప్రథమోల౨_ ధ్యాయః 
నారదుడు శ్రీమన్నారాయణుని విహారమునకు తగిన స్లానమును 


ప్రకాశింపజేయుట 
శ్రీనారదుడు :- 
అపుడు నేను ప్రభూ! ముల్లోకములయందును నీకు తెలియనిదేదియులేదు. కాని 
నా యందలి వాత్సల్యముతో న్‌ విట్లడుగుచున్నావు. 55 


నీ విహారమునకు తగినదియు, సుందరమైనదియు, ఆశ్చర్యప్రదమైన స్థానము 
కలదు. భూలోకమున నట్టి స్థలమింకొకటి లేదు. 56 


న్‌ పాదపద్మములయందు పుట్టిన గంగకు దక్షిణదిక్కున దండకారణ్యమున 
రెండువందల యోజనముల దూరమునను 57 


దక్షిణ సముద్రమున కుత్తరదిక్కున పూర్వసముద్రమునకు పటమటి దిక్కును అయిదు 
యోజనముల దూరమున 58 


అందమగు స్థలముకలదు. అది నీకు విహారస్థానమై యున్నది. అచ్చటి 
జనులందరును తపస్సు, వేదాధ్యయన మున నాసక్తిలేక 59 


మానసిక దేహవ్యాధులు కలిగి దిక్కులేక నివసించి యున్నారు. నీవు వారి 
ననుగ్రహించుటకై వేంచేసి యుండవలెనని ప్రార్థించితిని 60 


శ్రీభగవానుడు :- 

కలియుగమున చోళరాజునకు కుమారుడు కలుగును. అతని పేరు “చక్రవర్తి”. 
అతడు నాభక్తుడు. అతడు నన్నుపూజించును. అతనిననుగ్రహించుటకై నేనచ్చట 
నుండవలెనిని శ్రీమన్నారాయణుడు నాకు తెలిపెను. 61 


ఇది శ్రీ (బ్రహ్చాందవురాణమున తీర్థఖందమున 
శ్రీవేంకటాచలమావోత్యుమున భగవన్నారదసంవాదమున 
శ్రీవేంకటాచల మహిమను వర్ణించుట యనెడు మొదటి అధ్యాయము 


- (० శ్రకిణా—- 


38 


19/51 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
అథ ద్వితీయో౭_ ధ్యాయః 


అనన్తస్య భగవత్రీదాద్రిత్వ ప్రాప్తిః 
అథాల_9_.హ భగవాన్‌ శేషం ఆహూయ పురతః స్థితమ్‌! 
మేఘగమ్బీరయో వాచా హర్షోత్సుల్లవిలోచనః ॥ 


శ్రీభగలాన్‌ :- 
అనన్త మత్చియో లోకేన త్వదన్యో? స్తి కశ్చన । 
తస్మాన్మయ ప్రియం కిజ్బిత్‌ కర్తవ్యం భవతా౭_నఘ॥। 


శ్రుతం హి భవతా సర్వం నారదోదీరితం వచః। 
క్రీడాసముచితే దేశే వస్తవ్యమితి మే మతిః ॥ 


తత్ర భూత్వా గిరివరో భవాన్‌ వసతు భూతలే । 
త్వతృణామణ్జ్దలభువి స్థాతవ్యం రమయా సహ ॥ 


ह :- 

అననో9_ హం మహాదేవ స్థాస్యామి గిరిరూపధ్యృక్‌ | 
భవతా రమయా సార్ధం మమ సానుషు రమ్యతామ్‌ ॥ 
గజ్లాద్యాః సరితః పుణ్యాః తీర్థాని చ సరాంసి చ। 
వసన్తు సర్వదా తత్ర మమోపరి తవా౭_9 జ్ఞయా ॥ 
మమోపరి ప్రభూతానాం జజ్ఞమస్థావరాత్మనామ్‌ । 
యద్యదిష్టం హి తత్సర్వం తవానుగ్రహహేతునా। 
అస్త్వితి ప్రార్థయామాస శేషః సర్వహితాయ వై॥ 
శ్రీభగఠాన్‌ :- 

సిద్ధత్వేవం ఫణీన్లా౭_ ద్య భవతా యో వరో వృతః । 
తపాంసి తత్ర సిద్ద్యన్తు నిర్విఘ్నాని తపస్వినామ్‌॥ 
అహం హి సర్వజన్తూనాం దృష్టిగోచరతాం గతః | 
వసిష్యామి (శ్రియా సార్థందదదిష్టాని దేహినామ్‌॥ 


39 


20 


20 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్థఖండే, ద్వితీయోల_ధ్యాయః 
రెండవ అధ్యాయము 


శేషుడు భగవంతుని క్రీడాపర్వతమగుట 
అంతట శ్రీమన్నారాయణుడు తన కెదురుగానున్న శేషుని పిలిచి మేఘమువలె 


గంభీరమగువాక్కుతో సంతోష వికసితనేత్రుడై 1 
శ్రీభగలానుడు :- 

ఆదిశేషా! నీకంటె ప్రియమైనవారు నాకు మరియొకరు లేరు. కావున నీవు 
నాకొక ప్రియమును చేకూర్చవలెను. 2 


నారదుడు చెప్పిన విషయములన్నియు నీవు వినియుంటివి. ఈ భూమిపై 
విహరించుటకు తగిన (ప్రదేశములో ఉండవలెనని నా అభిమతము. 3 


నీవు భూలోకమునకేగి పర్వతరాజమై యుండుము. నీ పడగ లచే నేర్పడిన భూమిపై 


నేను శ్రీదేవితో విహరింతునిని యడుగగా 4 
శేరుడు :- 

మహానుభావా! శేషుని రూపముననున్న నేను పర్వత రూపమును ధరించి 
యుందును. మీరు లక్ష్మీదేవితో నా చరియలయందు క్రీడించుడు. ర్‌ 


మీ ఆజ్ఞచే గంగాది పుణ్యనదులును, పుష్మరిణులును, దివ్య సరస్సులును 
సర్వకాలములయందు నాపై నుండునుగాక! 6 


నాపై పుట్టిన చరాచరములన్నిటికిని మీయనుగ్రహముచేనఖీష్టములన్నియు 
సిద్ధించునుగాక!” యని జనులందరకు హితమును చేకూర్చనెంచి ప్రార్థించెను. 


శ్రీ భగలానుడు :- 
ఆదిశేషా! నీ అభీష్టము సిద్ధించుగాక! అచ్చట తపస్సు చేయువారలకా తపస్సు 
నిర్విఘ్నముగా నెరవేరుగాక! 8 


నేను దివ్యమంగళరూపముతో సర్వప్రాణులకు దర్శనమిచ్చెదను. లక్ష్మీదేవితో కూడి 
అక్కడే నివసిస్తూ భక్తుల అభీష్టములనిచ్చెదను. 9 


40 


20/61 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 3 


భగవతో లక్ష్యాది మహిషీ పరిజనైః సహ క్రీడాచలగమనమ్‌ 
ఇత్యుక్త్వాలి థ (శ్రియం ప్రాహ భగవాన్‌ పార్వవర్తినీమ్‌। 
భూమిం నీలాం తథా దేవీం ప్రసన్నవదనామ్బుజామ్‌॥। 10 


శ్రీభగఠాన్‌ :- 
సభ్రీభిః సహితా యూయం సమాగచ్చత తత్ర వై । 
విహారయోగ్యో దేశో౭_ యం నిర్దిష్ణో మునినాల_మునా॥ 11 


ఇత్యుక్త్వా భగవాన్‌ ప్రాహ సేనాపతిమరినమమ్‌ । 
త్వదీయానుచరై స్సార్థం సర్వెః పారిషదైర్యుతః ॥ 12 


బ్రహ్మాద్యెః (83 స్సార్ధం యక్షరక్షో గణాన్నితైః । 

సిద్ధవిద్యాధరై శ్చాపి కిన్నరైశ్చ మహోరగైః । 

బుషిసంఘైర్యుతః శీఘ్ర యాహి శేషాచలం ప్రతి ॥ 18 
వస్తవ్యం తత్ర హి మయా రమయా సహితేన వై । 

అనుగ్రహాయ సాధూనాం నిత్యజ్బు ప్రయతాత్మనామ్‌।। 14 


ఇత్యుక్తాా భగవాన్‌ దేవః శ్రియా భూమ్యా చ నీలయా। 
వినతాసుతమారూఢో యయా వహిమహీధరమ్‌ ॥ 15 


అథాద్రిరూపధార్యనన్తస్య శిరఃపుచ్చ ప్రదే శవర్ణనమ్‌ 
భ్యగుః :- 
శేషః కథం గిరివరో బభూవ స మహావపుః । 
కుత్ర పుచ్చప్రదేశో9_స్య శిరః పక్షభువౌ తథా ॥ 16 


నారదః :- 
తస్య దక్షిణకైలాసః నామకం స్థానముత్తమమ్‌ I 
“కాళహస్తీ”తి విఖ్యాతం శిరోదేశః ప్రకీర్తితః ॥ 17 


41 21 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్థఖండే, ద్వితీయో9_ ధ్యాయః 
భగవంతుడు లక్ష్మీదేవితో, ఇతర పరిజనులతో క్రీడాచలమునకు వచ్చుట 
ఈ విధంగా భగవానుడు ఆదిశేషునికి వరమిచ్చి, ప్రక్కన ప్రసన్నవదనంతోనున్న 
లక్ష్మీదేవితోను, భూదేవి నీళాదేవు లతో ఇట్లనెను. 10 


అంత శ్రీమన్నారాయణుడు “మీరు మీ ప్రియురాండ్రతో నచ్చటకు రండు. ఆ 
స్థలము విహరించుట కనువుగా నుండునని నారదమౌనీంద్రుడు చెప్పుచున్నాడ”ని 
పలికి 11 


శత్రు సంహారకుడగు సేనాపతితో “నీవు నీ యనుచరుల తోను, ప్రమాధాదులతోను 
(బ్రహ్మ మున్నగు దేవతలతోను, యక్ష రక్షస్సమూహములతోను, సిద్ధ విద్యాధరుల 
తోను, కిన్నెరులతోను, మహానాగులతోను, 13 


బుషి సమూహములతోను శీఘ్రముగా శేషాద్రికేగుము. మనోనిగ్రహముకల 
సజ్ఞనులననుగ్రహించుటకై నేను శ్రీదేవితో నా పర్వతమున నిత్యము నివసింతును”. 


అని పలికి శ్రీ భూనీలాదేవులతో గరుత్మంతునిపై నెక్కి శేషాచలమునకేగెను. 15 


పర్వత రూపముననున్న ఆదిశేషునితల, తోక ప్రదేశములను వర్ణించుట 


భృగుమహర్షి :- 
భృగుమహర్షి యా చరితమును విని “నారదా! దీర్చశరీరుడగుశేషుడు 
పర్వతమెట్లాయెను? ఈతని తోక యెచ్చట? తలయు, యిరుపార్వములెచ్చటకలవో 


తెలుపమని యడిగెను. 16 

నారదుడు :- 

నారదుడిట్లు తెలిపెను దక్షిణ కైలాసమను నొక గొప్ప స్థానముకలదు. దానినే 

“కాళహస్తిియందురు. అదియే శేషుని తలయైయున్నది. 17 
42 


21/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
శివస్య శివదః పుణ్యః శిరోదేశో విలోక్యతే । 
పుచ్చస్తూత్తరతః ప్రోకో మహతో9_స్య మహీభృతః ॥ 


మ్‌ 


సిద్ధః పుచ్చ దేశో౭_యం శ్రీశైల ఇతి విశ్రుతః । 
శైలస్య ప్రదేశే౭_స్మిన్‌ నీలకణ్యాశ్రమే శుభే ॥ 


(రూ (౯ 


వ్యాఘ్రపాదవృత్తాన్తః 
వ్యాఘ్రపాదాభిధ:ః కళ్చిత్‌ తపస్వీ నియతేన్ధియః | 
చిరకాలం తపస్తప్త్వా నీలకణ్ధముమాపతిమ్‌ 11 


తోషయామాస నియమైః సమగ్రస్తం తపోనిధిః । 
అథ కేనా౭_పి కాలేన నీలకణ్జోమహాద్యుతిః ॥ 


పరితుష్టః ప్రాదురభూత్‌ దాస్యన్‌ వరమభీప్సితమ్‌ । 
ఆలిజ్లితో గిరిజయా గాఢమాడ్రితపార్వయా ॥ 


కైలాసగౌరమారుహ్య వృషం గగనచారిణమ్‌ । 
ప్రమథాద్యైః పరివృతో గణైః సమ్బీతమానసైః ॥ 


కపర్దవిలసత్సిద్ధ సిన్గువీచిభిరాకులైః । 
సిద్ధగన్థర్వయక్షాద్యైః పన్నగైః పరివారితః । 
భక్తానుకమ్పాం పరమాం భృశమావేదయన్నివ ॥ 


వ్యాఘ్రపాదః ప్రణమ్యైనం భక్తా పరమయా౭_న్వితః। 
స్తుతిభిః పరితుష్టావ పుష్కలాభీః పునః పునః ॥ 


వ్యాఫ్రపాదః- 


భగవన్‌ కరుణాసార! సర్వలోకైకకారణ। 
ప్రసీద త్వం ప్రసన్నాక్ష విశ్వాకార వృషధ్వజ ॥ 


43 


18 


19 


20 


21 


22 


23 


24 


25 


26 


22 


22 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్థఖండే, ద్వితీయోల_ధ్యాయః 
ఆ పవిత్రమైన తలభాగము శివునకు శివత్వమును అనగా మంగళావహుడగుట 
నొసంగును. ఈ వేంకటాచలమున కుత్తరభాగమాదిశేషుని తోకయెయున్నది. 18 


ఈ పుచ్చభాగమున కల దేశమునకు “శ్రీశైలిమను పేరు ప్రసిద్ధికక్కియున్నది. ఈ 
శ్రీశెల ప్రదేశమున శుభమగు నీలకంఠాశ్రమమున 19 


వ్యాఘ్రపాదుని వృత్తాంతము 
వ్యాఘ్రపాదుడనునాక తపశ్శాలి యింద్రియములను జయించి చాలాకాలము 
పార్వతీపతియగు 8९८०८०९ గూర్చి 20 


నియమములతో తపమాచరించి యాతనిని సంతస పరచెను. అంతకొంతకాలమున 
కాతని తపమునకు 91 


తేజస్వియగు రుద్రుడు సంతసించి యాతనికిష్టమగు వరము నొసంగవలెనని 
అర్థ్జాంగమున పార్వతి గాఢాలింగనముతో విలసిల్లుచుండ 22 


వెండికొండవలె తెల్లనై ఆకాశమున సంచరించు వృషభము నధిరోహించి 
సంతుష్టాంతరంగులగు ప్రమథగణములతో కూడి 23 

జటాజూటమున ప్రకాశించుచున్న ఆకాశగంగ తరంగము లచే కలతచెందుచున్న 
సిద్ధ, గంధర్వ, యక్షులు మున్నగు వారితోను, పాములతోను కూడియున్నవాడై 
తనకు భక్తుల యందుగల దయాతిశయమును తెలుపుడు చేయుచున్న వానివలె 


వ్యాఘ్రపాదునకు ప్రత్యక్షమాయెను. 24 

వ్యాఘ్రపాదుడు భక్ష్యతిశయముతో శివునకు నమస్మరించి మరల మరల పరిపూర్ణ 

సోత్రములతో స్తుతించి సంతసపరచి 25 

భ్యామ్రుపాదుడు :- 

దయానిధే! సకల లోకకారణా! నిర్మలమగు చూపులు కలవాడా! విశ్వరూపా! 

వృషభము జండాయందుకలవాడా! అనుగ్రహించుము. 26 
44 


22/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


రథ్యా వేదః త్రిపురదహనే వేదవక్తా చ వేధాః 

సూతో యస్య స్వయముపగతౌ పుష్పవన్నౌ రథాజ్లే । 
చాపో మేరుః త్రిదశవసతిః వాసుకిః చాపమౌర్వీ 
బాణో విష్ణుః త్రిదశవపుషే కుర్మహే తే నమస్యామ్‌ ॥ 


స్తుత్వెవం పరయా భక్త్యా వ్యాఘ్రపాదః తపోనిధిః । 
తూష్టిం బభూవ పురతో మస్తకే విహితాజ్ఞలిః ॥ 


వ్యాఘ్రపాదం తపోనిష్టం శాన్తం ధర్మపరాయణమ్‌ । 
నీలకణ్ధః సమాహూయ ప్రహసన్నిదమ బ్రవీత్‌ ॥ 


నీలకణ్ధః - 
తపసా పరితుష్టో౭_స్మి కృతేనా౭_నేన సువ్రతః । 
వరం వరయ భద్రం తే వరదో౭_హమిహాగతః ॥ 


వ్యాభ్రుపాదః :- 
ఆశ్రమే౭_స్మిన్‌ మహాదేవ వస్తవ్యం భవతా సదా । 
భవన్నామ్నా సరశ్చేదం ప్రసిద్ధిమధిగచ్చతు ॥ 


అత్ర స్నాస్యతి యో మర్యః తీర్ణేత_స్మిన్‌ సకృదాఫ్లుతః । 
స సిద్ధిం యాతు శుద్ద్ధాత్మా పుమర్థానామభీప్పయా ॥ 


నీలకణ్ణః :- 
“తథైవాస్త్వి”తి తం ప్రోక్వా తత్రాస్తే చగన్దశేఖరః I 
చిరం గిరిజయా సార్ధం వరదః సర్వదేహినామ్‌ ॥ 


అథ పక్షప్రదేశో౭_ స్య హ్యహోబిలమితి స్మృతః । 
పరం సానం నృసింహస్య సర్వసిద్ధిప్రదాయకమ్‌ ॥ 


అథాద్రిరూపధార్యనన్తస్య పక్ష ప్రదేశవర్దనమ్‌ 


హిరణ్యకశిపుం హన్తుం బ్రహ్మరుద్రపురస్కృత:ః । 
ప్రహ్హాదానుగ్రహార్ధాయ హ్యవతీర్లోత_ త్ర వర్తతే ॥ 


45 


97 


28 


29 


30 


31 


39 


33 


34 


35 


23 


23 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్థఖండే, ద్వితీయో9_ ధ్యాయః 


ఆంతా 


త్రిపుర సంహారమున వేదములు గుజ్జములుగను, వేదము లను పఠించుబ్రహ్మ 
సారథిగను, సూర్యచంద్రులుగను, మేరువు ధనుస్సుగను, దేవతలకు స్థానమగు 
వాసుకి ధనుస్సుయొక్క త్రాడుగను, విష్ణువు బాణముగను రూపొందిరో అట్టిదేవతా 


స్వరూపుడగు నీశ్వరునకు నమస్మరింతును. 27 
అని యిట్లు గాఢమైన భక్తితో స్తుతించి తపోనిధియగు నా వ్యాఘ్రపాదుడు శిరస్సున 
నంజలిఘటించి భక్తితో శివుని మైల మాటలాడక నిలచెను. 28 
తపశ్శాలియు, ००००(@ ५७० నిగహముకలవాడును, ధర్మమునందాసక్తిగల 
వ్యాఘ్రపాదుని శివుడు పిలచి నవ్వుచు 29 
శివుడు :- 

ధర్మచరితా! నీ తపస్సుచే సంతసించితిని. వరమును కోరుకొనుము. నీకు వరము 
నొసంగుటకై యిచటకే తెంచితినిని యాజ్ఞాపించగా 80 
వ్యాళ్టుపఫాదుడు :- 

మహాదేవా! నీవీ యాశ్రమమున నివసింపవలెను. నీ పేరుతో నీ పుష్కరిణి 
ప్రసిద్ధినొందవలెను. 31 


ఈ సరోవరమున చతుర్విధ పురుషార్ధముల పొందగోరి నిర్మలచిత్తముతోనొక 
పర్యాయమైనను స్నానమాచరించిన మనుజునకు సిద్ధికలుగునట్లు ననుగ్రహింపు 


మని కోరెను. 32 
శివుడు :- 

శివుడట్లే యగుగాక అని వరమొసంగి పార్వతీదేవితో సకలప్రాణులకు వరముల 
నొసంగుచు నచ్చట నివసించెను. 33 


పర్వతరూపమును ధరించిన ఆదిశేషుని వక్షస్థలమును వర్ణించుట 
సర్వసిద్దుల నొసంగు నృసింహునినివాసస్థానమగు నహో బిలము శేషుని వక్షస్థలము. 
34 
హిరణ్యకశిపుని చంపుటకును, ప్రహ్లాదునను(గహించుట కును, బ్రహ్మరుద్రాదులతో 
నవతరించి యాయహోబిలమున నివసించుచున్నాడు. 35 
46 


23/61 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


న తత్సమం భువి స్థానం అస్తి లోకత్రయే9 పి వా । 
అమృతత్వమవాప్పోతి జన్తుర్దర్భనమాత్రతః ॥ 
తస్మిన్నే కదినం వార పి యో వా సమధిగచ్చతి ] 
సర్వపాపవినిర్ముకో విష్ణులోకే మహీయతే ॥ 


క్రీడాద్రిత్వాపన్న అనన్తస్య ఫణామణివర్ణనమ్‌ 


ఫణామణిప్రదేశోత. యం వేజ్కటాద్రిరితి స్మృతః । 
శేషాద్రిః వృషభాద్రిశ్చ నారాయణగిరి స్తథా || 

న చాస్య మహిమా శక్యో వక్తుం వర్షశతైరపి । 
బ్రహ్మరుద్రపురోగైశ్చ సనకాద్యైశ్ళ యోగిభిః ॥ 
అగస్యాద్యా మునివరాః తపసః సిద్ధ్యపేక్షయా । 
తపాంసి సుచిరం తేపుః తన్నిర్హ రస మాఫ్లతాః 11 
విష్టోరపరదేహత్వాత్‌ ఆక్రామన్‌ న పదైర్గిరిమ్‌ । 
నారాయణాంశసమ్ఫూతః శేషో౭_హిః గిరిరూపధ్యృక్‌॥ 
తస్యోపరి ప్రభూతా యే తృణగుల్మలతాదయః । 
తే హి స్థావరరూపేణ వసన్లో యోగిపూరుషాః । 


బ్రహ్మరుద్రాదిదేవేభ్యో యోగినోల_మితతేజసః । 
సర్వదా యక్షగన్థర్వ సిద్ధకిన్నరచారణైః ॥ 
విద్యాధరగణైశ్చాపి మహోరగగణైస్తథా । 

బుషిభిః దేవబ్బన్దెశ్చ సేవావసరకాజీభిః ॥ 
సేవతే9_హర్న్షిశం ప్రీత్యా మహాగిరివరో హ్యయమ్‌ ॥ 


ఇతి శ్రీ (బహ్హాజ్జవురాణే 4. శ్రీ వేజ్బుటాచలమావోత్సే 
జ్ఞుగునారదసంవాదే శ్రీవేజ్బటాచలవిస్తారవర్థనం నామ र(न ధ్యాయః 


० ग्ज 


47 


36 


37 


38 


39 


40 


41 


42 


43 


44 


24 


24 


శ్రీ బ్రహ్మాండపురాణే, తీర్థఖండే, ద్వితీయో9_ ధ్యాయః 


అహోబిలమువంటి స్థానము ముల్లోకములయందును కానరాదు. ఈ క్షేత్రమును 
దర్శించిన మాత్రముననే ప్రాణులు మోక్షమునందుదురు. 36 


అహోవిలము నొక పర్యాయము సందర్శించినను సకల పాపములు నశించి 
మోక్షసామ్రాజ్యము నలంకరించును. 37 


క్రీడాపర్వతరూపమును ధరించిన శేషుని పడగలయందలి 
మణులస్థానమును వర్ణించుట 


శ్రీ వేంకటాచలము, శేషాచలము, వృషభాచలము, నారాయణాద్రి శేషునిమణులతో 
గూడిన పడగల (ప్రదేశము. 38 


బ్రహ్మరుద్రాదులచేగాని, సనకాది యోగులచేగాని వంద సంవత్సరములకైన నీ 
వేంకటాచలక్షేత్ర మహిమ వర్ణింప నశక్యము. 39 


అగస్తాది యోగీంద్రులు తపస్సిద్దికై యాసెలయేరులలో స్నానమాచరించి చాల 
కాలము తపమాచరించిరి. 40 


ఈ పర్వతమైన ఆదిశేషుడు శ్రీమన్నారాయణునకు మరి యొక శరీరమై యుండుటచే 
నీపర్వతమును పాదములతో త్రొక్కరాదు. శ్రీమన్నారాయణుని యంశమున 
జనించిన యాదిశేషుడే యీ పర్వతరూపమును ధరించెనుగదా! 41 


ఆకొండపై మొలచిన గడ్డిపొదలు, తీగలు మొదలగున వన్నియు చలనములేక 
యుండు యోగిపుంగవులనియే తలంచవలెను. 42 


(బ్రహ్మ, రుద్రుడు మొదలగు దేవతలకంటె మిక్కిలి తేజశ్ళాలు రగు యోగీంద్రులును, 
యక్షులు, గంధర్వులు, సిద్దులు, కిన్నరులు, చారణులచేతను 43 


భగవంతునకు సేవలనొనర్చునవసరమునకై ఎదురుచూచు విద్యాధరులచేతను, 
మహా సర్పములచేతను, బుషుల చేతను, దేవతాసమూహములచేతను యీ 
పర్వతమెల్లవేళల యందును ప్రీతితో సేవింపబడుచున్నది. 44 

ఇది శ్రీ (బహ్మోండపురాణములో తీర్థఖందమున శ్రీ వేంకటాచల మాహాత్యమున 

భృగుమహర్షి నారదుల సంవాదమున శ్రీ వేంకటాచలముయొక్త అతిళయమును 

వర్ణించుటయనెదు రెండవ అధ్యాయము 
-- ०2० ఆ 
48 


24/51 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
అథ తృతీయోల_ ధ్యాయః 
భగవ[త్మీడాచలవర్ణనమ్‌ 


భ్యగుః :- 
శ్రీవేజ్మటగిరిం (ప్రాప్య భగవాన్‌ పురుషోత్తమః 
ఆవాసమకరోత్తత్ర తతః కిమకరో త్వయమ్‌ ॥ 


ఉదన్తమిమమాచక్ష్వ విస్తరేణైవ నారద! । 


న త్వదన్యో౭ స్తి విప్రేన్హ రహస్యానాం హి వేదితా ॥ 


నారదః ;- 
ఇదం రహస్యం వక్ష్య౭_ద్య విస్తరేణెవ తే कः | 
స త్వదన్యో9 స్త్రి విపే కథాయాః (శ్రవణే రతః ॥ 


యదై వ రమయా సార్ధం అనాదిః పురుషోత్తమః । 
అవతీర్జో గిరివరం నానాధాతువిభూషితమ్‌ ॥ 


గిరినిర్ణరసంయుక్తం నదీప్రస్రవణై ర్యుతమ్‌ । 
వివిధైర్బక్ష ఖబ్జెశ్చ పుష్పితైరుపశోభితమ్‌ ॥ 


మాలతీకున్దకుటజైః సిన్గువారైః ०८०९३३६ । 


రా డర 


కదమ్బార్దునవంశైశ్చ చన్దనైః పనసైస్తథా ॥ 


అశోకవకుశైర్గుజ్ఞైః తమాలైస్సమలజ్కృతమ్‌ । 
నానావిహగసజ్ఞుష్టం మయూరారావనాదితమ్‌ ॥ 


తుష్టపుష్టమృగాకీర్ణం సింహశార్జూలశోభితమ్‌ । 
విగలన్మదధారైశ్చ గజసజ్ఞః సుశోభితమ్‌ ॥ 


గోలాబ్లూలగణైశ్చాపి వానరైర్మదగర్జితైః । 
క్రీడావిలాసనిరతైః మృగపక్షిభిరావృతమ్‌ ॥ 


49 


25 


25 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్ధఖండే, తృతీయోల_ధ్యాయః 


మూడవ అధ్యాయము 


భగవంతుని క్రీడాద్రిని వర్ణించుట 
భ్యగుమహర్షి;- 
భగవంతుడు శ్రీ వేంకటాచలమున నివసించిన పిమ్మట నేమిచేసెనో 1 


నారదమహార్షీ! ఆచరితమును విస్తారముగా నెటింగింపుము. రహస్యములను 
తెలియువారు నీకంటే నెవరును లేరని భృగుమహర్షి నారదునడుగగా నారదుడా 
మహర్షితో 2 
భృగుమహర్షి! ఈ రహస్యమును విస్తారముగా తెలిపెదను. నీవు తక్క ఈ కథను 
వినుటకాసక్తిగలవారెవరును లేరు. 3 
అనేక గైరికాది ధాతువులచే నలంకరింపబడినట్టి యా పర్వత ముపై శ్రీదేవితో 
సనాతనుడు, త్రివిధ చేతనాచేతన విలక్షణు డగు శ్రీనివాసుడవతరించినపుడే 
(నారాయణుడను (బ్రాహ్మ ణుడేతెంచెనని ముందునకన్వయము) ఆ పర్వతమెట్టి 
దనగా 4 
కొండ సెలయేళ్ళతో గూడినట్టియు, నదులతోను, సెలయూటతోనమరియున్నట్టియు, 
పుష్టించిన పలు రకముల వృక్షసముదాయములబచే రాజిల్లునట్టి యు 5 
మాలతి, మల్లె, కొండమల్లె, వావిలి, పచ్చపూవల గోరింట, కడప, మద్ది, చందన, 


పనస 6 
అశోక, బొగడ, చేమంతి, చీకటి చెట్లచే నలంకరింపబడి నట్టియు పలుతెరంగుల 
పక్షిసముదాయముచే ప్రతిధ్వనించునట్టియు 7 


మిక్కిలి సంతసించి బలిసిన మృగములతో నిండినదియు, సింహములతోను, 
పూలలతో నింపైనదియు మదధారలు (స్రవించుచున్న యేనుగులచే 
సుందరమైనదియు 8 


మదముచే గర్జించుచున్న కొండముచ్చులు, కోతులచే సొంపగునదియు, 
ఆటలయందాసక్తిగల మృగములతోను పక్షులతోను సంకీర్ణమైనదియు 9 


50 


25/61 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


నానారత్నసమాకీర్ణం సానుభిర్భూషితం గిరిమ్‌ । 
బ్రహ్మణా చ సమాదిష్టో నారాయణదిదృక్షయా ॥ 


నారాయణాఖ్య విప్ర వృత్తాన్తః 
నారాయణాఖ్యో విప్రేన్లో గిరావస్మిన్‌ శుభోత్తరే । 
స్వామి పుష్కరిణీతీరే సురసిద్ధనిషేవితే ॥ 


ఇన్టియాణి నియమ్యాన్తః ఆస్థితో యోగభావనామ్‌ । 
నారాయణం త్రిజగతా మధీశం భక్తవత్సలమ్‌ ॥ 


శ్రీభూమినీలాసహితం ధ్యాయన్‌ హృది శుభాస్పదమ్‌ । 
నాసాగ్రన్యస్తనయనో విశుద్ధాత్మా చిరం ద్విజః ॥ 


తపశ్చచార ధర్మాత్మా దుశ్చరం దుష్టమానసైః । 
విశుద్దాత్మని విప్రేన్లో తపస్యతి చిరం తదా ॥ 
न [न] 


ఫలన్తి వివిధా వృక్షాః తత్రత్యాః సమయం వినా । 
సత్త్వేషు బలవత్సత్త్వం బబాధే నైవ దుర్చలమ్‌ । 
తపస్యతి ద్విజే उण శాన్తం సర్వమభూద్వనమ్‌ ॥ 


నారాయణాఖ్య విప్రత పస్తుష్టస్య భగవతః ఆవిర్భావః 


అథాస్మిన్నన్తరే తస్య తపసా పరితోషితః । 
వాసుదేవః ప్రాదురభూత్‌ వరదః సర్వదేహినామ్‌ ॥ 


వినతాసుతమారూఢః సుమేరుశిఖరోపమమ్‌ । 
దయితామజ్మమారోప్య జ్వలత్మాజ్బనమాలినీమ్‌ ॥ 


యుగపత్సుురితానేక తడిత్సదృశవర్చసమ్‌ । 
సహధర్మచరీం విష్ణోః అవతారానుకారిణీమ్‌ ॥ 


51 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


26 


26 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్ణఖందే, తృతీయో9_ ధ్యాయః 
అనేక రత్నములచేనిండినదియు, చరియలతో నలంకరింప బడినదియునగు 
పర్వతముపై (4వ శ్లోకముతో నన్వయము) శ్రీమన్నారాయణుడు శ్రీదేవితో నివసించి 
నంతనే యా పర్వతమును చూడవలెనని బ్రహ్మచేత నాజ్ఞాపింపబడి 10 
నారాయణుడను బ్రాహ్మణుని వృత్తాంతము 
నారాయణుడను బ్రాహ్మణోత్తముడీ పర్వతమున కుత్తర భాగమున దేవతలచేతను, 
సిద్దులచేతను సేవింపబడు స్వామిపుష్కరిణీ తీరమున 11 


ఇంద్రియములను నియమించి(నియంత్రించి) నిశ్చల చిత్తముతో ముల్లోకములకు 
ప్రభువును, భక్తులయందు వాత్సల్యము కలవాదును. 12 


మంగళస్వరూపుడును, శ్రీ భూ నీళాదేవులతో కూడిన వాడు నగు శ్రీమన్నారాయణుని 
ముక్కుకొనయందు దృష్టిని నిలపి నిర్మలచిత్తుడై చాలకాలమాబ్రాహ్మణుడు 13 


దుష్టతలంపులుగలవారికి చేయశక్యముగాని తపము నాచరించుచుండెను. అట్లా 
బ్రాహ్మణోత్తముడు నిర్మల మనస్ముడై తపము నాచరించుచుండగా 14 


అచ్చటి వృక్షములన్నియు కాలనియములేకయే ఫలించు చుండెను. బలవంతులగు 
ప్రాణులు తమ బలమును, బలములేని ప్రాణులపైజూపి బాధింపకుండెను. 
(బ్రాహ్మణుడు శాంతస్వభావముతో తపమాచరించుచుండగా నా వనమంతయు 
శాంతముగా నుండెను. 15 


నారాయణుని తపమునకు మెచ్చి భగవంతుడు ప్రత్యక్షమగుట 
ఇంతలో నాతని తపమునకు మెచ్చి సకల ప్రాణులకు వరముల నొసంగువాడగు 
నారాయణుడీ క్రింద విధముగ నావిర్భవించెను. 16 


మేరు పర్వతశిఖరమువంటి గరుత్మంతుని పై నధిష్టించి నట్టియు, (ప్రకాశించు బంగరు 
మాలికలుగలిగి 17 


మాటిమాటికి ప్రకాశించుచున్న అనేకమెరపులవంటి కాంతిగలదియును, విష్ణువు 
నకు సహధర్మచారిణియై అవతారములకు తగినటుల తానును అవతరించునదై 18 


52 


26/61 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్యే, చతుర్ధభాగే 


భక్తానుకవ్పూభరితైః అపాజైః శీతలైః సదా। 
ఆహ్లాదయన్తీమసకృత్‌ జగత్‌ స్తావరజజమమ్‌ ॥ 


పద్మప్రియాం పద్మహస్తాం పద్మాలయనివాసినీమ్‌ । 
ఉన్నిద్రపద్మనయనాం పద్మనాభమనఃప్రియామ్‌ ॥ 


నీలజీమూతసజ్మాశః స్ఫురత్సీతామృరోజ్ఞ్వలః । 
తులసీదామహృద్యేన స్ఫుర్చీవత్సలక్ష్మణా ॥ 


భద్యుతిదీప్తేన వపుషా సువిరాజితః । 
నిబద్దోదరబన్టేన తనుమధ్యేన శోభితః ॥ 


విధాతృగృహనాలీక ముకులోదృవహేతునా । 
నాభిహ్రదేన నిమ్నేన గమ్బీరావర్తశోభినా ॥ 


రమేభహస్తశోభాభ్యాం ఊరుభ్యాముపశోభితః I 
జజ్ఞాభ్యాం చారుతూణీర సదృశీభ్యాం విరాజితః 


ప్రసన్నవదనామోజః పద్మపత్రనిభేక్షణ:ః । 
జ్యోతిర్మయేన వపుషా దీష్యమానో£_ గ్రతః స్థితః | 


అథ నారాయణం విప్రో హర్షపర్యాకులేక్షణః । 
సర్వదాల_9_నన్దసన్లోహ నయనాశ్రుసమాప్లుతః । 


ఆనన్హామృతసారాబ్లా మగ్చః కిజ్బిన్న బుధ్యతే | 
ప్రదక్షిణం తదా కృత్వా భగవన్తం దయానిధిమ్‌ ॥ 


భక్యా పరమయా9_9_విష్ణో వివేదా న్రరం న సః । 


కిం కర్తవ్యమజానానో ముహూర్తం స్మా వతిష్టతే । 
అథై నం పరితుష్ణావ వాగ్భిః అగ్ర్యాభిరాకులః ॥ 


53 


19 


20 


21 


22 


23 


24 


25 


26 


27 


28 


27 


27 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్ణఖండే, తృతీయో9_ధ్యాయః 


భక్తులయందు దయతోనిండి చల్లనగు క్రీగంటి ప్రసారము లతో చరాచరాత్మక 
ప్రపంచమును పలుమారులాహాదపరచు చున్నదై 19 


పద్మముల యందాసక్తికలదై పద్మములచేత ధరించినదై, పద్మమున నివసించునదై, 
వికసించిన పద్మములవంటి నేత్రములుకలదై, పద్మము నాభియందుగల 
శ్రీమన్నారాయణుని మనస్సునకు ప్రియమొనగూర్చునదైన శ్రీదేవిని తొడపై 
కూర్చుండ 20 

బెట్టుకొనినవాడును, నీలమేఘశ్యాముడును, మెరయుచున్న పీతాంబరమును 
ధరించినవాడును, తులసిమాలచే మనోహరమై ్రకాశించుశ్రీవత్సమను పుట్టుమచ్చ 
చిహ్నముగా కలవాడును 21 


కౌస్తుభమణియొక్క కాంతిచే ప్రకాశించు శరీరముతో ప్రకాశించువాడును, పటకా 
(కాశీకోకతో) బిగింపబడిన సన్నని నడుముతో ప్రకాశించునట్టివాడును 22 


బ్రహ్మకునివాసమగు తామరమొగ్గమొలచుటచే మిక్కిలి లోతై గంభీరమగు సుడిచే 
ప్రకాశించు నాభిచే నొప్పారువాడును 23 


అరటి బోదెలవలెను, ఏనుగు తొండమువలెను మెరయుచున్న తొడలతో 
విలసిల్లువాడును, అందమగు బాణముల పొదులవంటి పిక్కలచే మనోహరమైన 
వాడును 24 
నిర్మలమగు ముఖపద్మమును, తామరరేకులవంటి నేత్రములు కలవాడును, కాంతి 
సముదాయమో యనునటులున్న శరీరముతో ప్రకాశించువాడునై శ్రీమన్నారాయణు 
డెదురుగ ప్రత్యక్షమాయెను. 25 


అంతట బ్రాహ్మణుడు సంతో విస్సారిత నేత్రుండై అత్యధికానందముచే వెడలుచున్న 
ఆనందాశువులచే తడుపబడుచు 26 
ఆనందామృతసాగరమున మునిగిపోయి శ్రీమన్నారా యణుని బొత్తిగా తెలియ 
జాలకుండునట్లు కొంతవరకున్న పిదప కరుణామయుడగు భగవంతునకు ప్రదక్షిణ 
మాచరించెను. 27 
అతిశయిత భక్తితత్సరుడై కొంతతడవట్లే నివ్వెరబోయి నిలచియుండి తానేమి 
చేయవలెనో యెరుంగక క్షణకాలముండిన పిమ్మట శ్రేష్టములగు వాక్కులతో కాతరుడై 
యిట్లు స్తుతించెను. 28 
54 


27/61 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
నారాయణాఖ్య విప్రకృత భగవత్సుతిః 
వివ్రజ- 
దేవదేవ! జగన్నాథ! ప్రసీద పురుషోత్తమ! 
పరిపాలయ మాం భక్తం శరణాగతవత్సల ॥ 
కాలాభ! కరుణాసార కరీన్రవరద! ప్రభో!। 
అవలోకయ మాం నాథ! శీతలైః నయనాజ్బలైః ॥ 
త్వమేవ ధాతా సర్వస్య జగతోత_స్య జగన్మయ | 
రక్షితా చ త్వమేవాస్య సంహర్తా చ సురేశ్వర! ॥ 
ప్రకృతిః పురుశ్చెవ సర్లకాలే సుసజ్ఞతౌ । 
తవేక్షణవశేనైవ సృజతో జగదవ్యయమ్‌ ॥ 
న త్వత్సమో౭ స్తి లోకే౭_స్మిన్‌ నాథ లోకత్రయే£_పి వా! 
కుత స్త్వ్వదధికస్తస్మాత్‌ నిస్సమాభ్యాధికో భవాన్‌ ॥ 


వేత్తా త్వమసి వేద్యజ్బు వేదనోపాయ ఏవచ । 
వేదనళ్బు ఫలం తస్య త్వదృతే నాస్తి కిబ్బున ॥ 


పితా త్వమసి లోకస్య సర్వస్య జగతః పతే। 
మాతా స్వయం విశాలాక్షీ లక్ష్మి రేవానపాయినీ ॥ 


విధాతృ(ప్రముఖా దేవాః సనకాద్యాశ్చ యోగినః । 
మహతా తపసా వాల పి న త్వాం 2०29९ తత్త్వతః ॥ 


న వేదాధ్యయనేన త్వాం న యజ్జైః నియమైరపి । 
న దానైశ్చ తపోయోగైః వినా భక్త్యా న దృశ్యసే ॥ 


మద్భాగ్యోపచయేన త్వం దృగ్గోచరముపాగతః 1 
నిజరూపబ్బు దేవేశ ప్రదర్శయ దయానిధే ॥ 


55 


29 


30 


31 


39 


33 


34 


35 


36 


37 


38 


28 


28 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్ణఖందే, తృతీయో9_ ధ్యాయః 
నారాయణుడను బ్రాహ్మణుడు భగవంతుని ప్రశంసించుట 


బ్రాహ్మణుడు :- 
దేవాదిదేవా! జగత్ర్రభూ! పురుషోత్తమా! శరణుజొచ్చినవారి యందు వాత్సల్యము 
గలవాడా! భక్తుడనగు నన్ను రక్షింపుము. 29 


నల్లని కాంతిగలవాడా! దయానిధీ! గజేంద్రసంరక్షకా! ప్రభూ! నీ చల్లని క్రీగంటి 
ప్రసారములచే నన్ను వీక్షింపుము. 30 


ఈ (ప్రపంచమునంతను నీవే ధరించువాడవ. సృష్టి కాలమున సంగమించి యీ 
నాశరహితమగు జగత్తును సృజించిరి. 31 


నీ కటాక్షవీక్షణమూలముననే (ప్రకృతి పురుషులు సృష్టికాలమున నాశరహితమగు 
జగత్తును సంగమించి సృజించిరి. 32 


ప్రభూ! నీతో సమానమైనవాడీ ముల్లోకములయందును కానరాడనిన నీకంటే 
నధికుడులేడని వేరుగ చెప్పవలెనా? కావున నీవు నీతో సాటియైనవాడుగాని, 
అధికుడుగాని లేనివాడవు. 33 


తెలిసికొనువాడు, తెలియదగినవాడు, తెలిసికొనుట కుపాయభూతుడవ నీవే. 
నీకంటే తెలిసికొనదగినదానిని తెలియుటవలన ఫలితమునులేదు, నిన్నెబుంగుటకు 
ఫలమును నీవే. అంతకన్న వేరొకటి లేదు. 34 


ఈ జగత్తునకంతకు నీవు తండ్రివి. నిన్ను విడచియుండని పద్మపత్రనేత్రియగు 
శ్రీదేవి తల్లి. 35 


బ్రహ్మాదిదేవతలును, సనకాది మౌనీంద్రులును గొప్ప తపములనాచరించియు 
యదార్థముగ నిన్నెణుంగజాలరు. 36 


భక్తిలేక వేదములను చదువుటవలనగాని, యజ్ఞములచేగాని, వ్రతములచేగాని 
దానములచేగాని, తపోధ్యానములచేగాని నీవుకానరావు. 37 


నా అదృష్టవశమున నాకు దర్శనమొసంగితివి. నాకు నీ సహజ రూపమును 
చూపుము. 38 
56 


28/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 

ధన్యో౭_స్వనుగృహీతో9 స్మి దర్శనేన తవ ప్రభో I 
చక్షుషోః సఫలం జన్మ జాతమద్య సురేశ్వర ॥ 
న త్వాం పశ్యతి యో మర్త్యో వ్యర్థజన్మా సమే మతః । 
దర్శనేనైవ మచ్చిత్తం అప్పోత్యున్మత్తతుల్యతామ్‌ ॥ 
ఏవం స్తువతి విషేన్ణే భగవాన్‌ ప్రీతమానసః । 
తమువాచ ప్రసన్నాక్షో మేఘగమ్బీరయా గిరా ॥ 
శ్రీభగఠాన్‌ :- 
తపశ్చరసి ०१ కస్త్వమత్ర జితేన్టియః । 
కిమర్థ్భణ్చ వదా౭_ద్య త్వం దాస్యామ్యహమఖీప్పితమ్‌॥। 

భగవన్త ముద్దిశ్య విప్రకృతసర్వజనదృశ్యత్వాది ప్రార్థనా 
నారాయణః ;- 
వరదో యది దేవేశ శ్రీనిధే! కరుణానిధే । 
వృణోమి వర మిష్టం మే శృణుష్వ ప్రీతిమానసః ॥ 
అహం నారాయణో నామ భవద్దర్భ్శనకాజయా । 
భువం సర్వాం పరిక్రమ్య నా పశ్యం త్వామహం ప్రభోః ॥ 
బ్రహ్మాణం తపసా9_9_రాధ్య తన్నిర్దిష్టోలి హమాగతః । 
స్వామిపుష్కరిణీతీరే తపసా9_9_రాధితో భవాన్‌ ॥ 
తపశ్చరన్‌ వసామ్యద్య చిరేణ నియతేన్ధియః । 
ఏవం కిల తపశ్చర్తుం అశక్యం భువి మానవైః ॥ 
తేషామనుగ్రహార్ధాయ సర్వప్రత్యక్షగోచరః । 
సర్వాభీష్టం దదన్నిత్యం స్వామిపుష్కరణీతటే ॥ 


సేవ్యమానః శ్రియా సార్ధం విహరన్‌ వస మాధవ । 
గిరిశ్చా యం హి మన్నామ్నా ప్రసిద్ధి మధిగచ్చతు ॥ 


57 


39 


40 


41 


42 


43 


44 


45 


46 


47 


48 


29 


29 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్ధఖండే, తృతీయోల_ధ్యాయః 


wy 


స్వామీ! దేవాదిదేవా! నేనుధన్యుడను. నీ దర్శనముచే నను(గహింపబడితిని. నా 


నేత్ర సాఫల్యమునందితిని. 39 
నిన్ను కనజాలని మనుష్యునిజన్మ వ్యర్థము. నీ దర్శన మాత్రముననే నా మనస్సు 
ఉన్మాదావస్థను బొందు చున్నట్లున్నది. 40 
అని యిట్లు స్తుతింపగనే శ్రీమన్నారాయణుడు సంతసించి మేఘమువలె గంభీరమైన 
వాక్కుతో నా బ్రాహ్మణునిగూర్చి 41 
శ్రీభగలానుడు :- 


“బ్రాహ్మణోత్తమా! ఇం(ద్రియనిగ్రహముకలిగి తపమా చరించుచున్న నీవెవరవు? 
ఎందులకు తపమాచరించు చున్నావో తెలిసిన నీకోరికను తీర్చెదనిని పలికినంతనే 


బ్రాహ్మణుడు భగవంతుని జనులందరకును దర్శనమిమ్మని (ప్రార్థించుట 
నారాయణుడు :- 

దయానిధే! నీవు వరముల నీయదలంచిన నేను నాకు కావలసిన వరమును 
కోరుకొందును. సంతోషచిత్తముతో వినుము. 43 


నా పేరు నారాయణుడు. నిను చూడవలెనను కోరికతో భూలోకమంతటను 
తిరిగి నిన్నుగాంచజాలకపోయితిని. 44 
చతుర్శుఖుని తపస్సుచే నారాధించి యాతని యాజ్ఞచే యిచ్చటకువచ్చి 
స్వామిపుష్మరిణీ తీరమున నిన్ను తపస్సుచే నారాధించితిని. 45 
చాలాకాలమునుండి ఇంద్రియములను జయించి, తపమా చరించుచుంటిని. ఇట్టి 
తపస్సును భూలోకము నందలి మనుజులొనర్పజాలరు. 46 


కావున నీవు మనుజుల ననుగ్రహించుచు, నందరకును ప్రత్యక్షమైన వాడవై, 
అందరకును కావలసిన కోరికల నిచ్చుచు, స్వామి పుష్కరిణీ తీరమున 47 


ఆదిశేష, గరుడ, విష్వక్సేనాదులతో సేవింపబడుచు, లక్ష్మిదేవితోకూడ నిచ్చట 

విహరించుచుండుము. ఈ పర్వతము నాపేరుతో ప్రసిద్ధినొందునుగాక! యని 

కోరినంతనే 48 
58 


29/61 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే షక 


భగవత్మృతనారాయణాఖ్య విప్రప్రార్థనాభ్యుపగమ ప్రకారః 
శ్రీభగఠాన్‌ :- 
తథా భవతు విప్రేన వచనం తవ సువ్రత । 
బ్రాహ్మణో యది వా వైశ్యః క్షత్రియః శూద్ర ఏవ వా॥ 49 


సపాపో యది వా౭£_పాపః స్వామిపుష్కరిణీజలే । 
స్నాత్వా చాత్ర వసన్తం మాం యే నమస్యన్తి మానవాః ॥ 50 


దదామ్యాకల్పమేవాహం తేషాం వాసం ్రివిష్టపే । 
యః కరోత్యా ప్లవం స్వామి సరసీజలమధ్యతః ॥ 51 


సో౭_తీత్య నియం సర్వం బ్రహ్మభూయయ కల్పతే । 
భుక్తిముక్తిప్రదం న్యాణాం సర్వసిద్ధి ప్రదాయకమ్‌ । 
ఇదం స్థానం సరశ్చేదం నాత్ర కార్యా విచారణా ॥ 52 


అద్య ప్రభృతి చైవాయం గిరిస్త్వన్నామతః సదా । 
'నారాయణాచలి ఇతి ప్రసిద్దో భవతు ద్విజ ॥ 58 


ఇతి తస్మై వరం దత్తా స్వరసాయుజ్యం దదౌ హరిః 
స్వామిపుష్కరిణీతీరే స్వసజ్కల్పాగతే తతః ॥ 54 


దివ్యే విమానే సర్వేషాం విలోచనపథం గతః । 
శ్రీభూమినీలాసహితః శజ్ఞచక్రగదాధరః ॥ 55 


కోటి కనర్పలావణ్యో నీలజీమూతసన్నిభః । 
దయాపరవశో నిత్యం వసతి ప్రీతమానసః ॥ 56 


ఇతి శ్రీబ్రహ్మోజ్ఞవురాణో 4.1 భృుగునారదసంవాదే శ్రీవేజ్మిటాచల మావోక్సే 
భగవదావిర్భావవర్థనం నామ తృలీయోం_ ధ్యాయః 


తెల్ల ० ष्व 


59 30 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్ధఖండే, తృతీయోల_ధ్యాయః 


శ్రీమన్నారాయణుడు నారాయణుడను పేరుగల బ్రాహ్మణుని 
ప్రార్థనానుసారము అచ్చట నిలచియున్న విధము 
శ్రీ భగవంతుడు :- 
“ధర్మచరితా! నీ కోరికప్రకారమే యగుగాక! బ్రాహ్మణుడు కాని, వైశ్యుడుగాని, 


క్షత్రియుడుగాని, శూద్రుడుగాని 49 
పాపాత్ముడైనను, పుణ్యాత్ముడైనను స్వామి పుష్కరిణిలో స్నానమాచరించి యిచ్చట 
వేంచేసియున్న నన్ను నమస్మరించిన మనుజులకు 50 


ప్రళయకాలమువరకు స్వర్గమున నివాసము నొసంగుదును. స్వామిపుష్కరిణీ 
జలములో స్నానమాచరించినవాడు 51 


నరకము నతిక్రమించి మోక్షమునందును, ఈ పర్వతము, ఈ నదియు మనుజుల 
కిహలోకసుఖమును, మోక్షమును కలుగజేయును, సకలైశ్వర్యములనొసంగును. 
ఇందు సందియములేదు. 52 


నేటినుండి యీ పర్వతము నీ పేరుతో 'నారాయణాద్రి యని ప్రసిద్ధినొందుగాక!” 58 


అని బ్రాహ్మణునకు వరమునొసంగి తన సాయుజ్యము నొసంగెను. స్వామి పుష్కరిణీ 
తీరమున తానుసంకల్పించి రావించిన 54 


దివ్యమగు విమానముపై శ్రీ భూ నీళాదేవులతోను, శంఖచక్రములను ధరించియు 
55 


కోటి మన్మధులవంటి సౌందర్యముకలిగి నీలమేఘశ్యాముడై యందరకును 
దర్శనమొసంగి యా పర్వతముపై దయాపరవశుడై, సంతోషచిత్తముతో నివసించి 
యుండెను. 56 
ఇది శ్రీబహ్మోండపురాణమున తీర్ణఖందమున 
భృగు నారద సంవాదమున శ్రీవేంకటాచల మాహాత్యుమును 
భగవంతుడు ప్రత్యక్షమగుటను వర్ణించు మూడవ అధ్యాయము 
ययक ०2) ° क्क 
60 


30/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


అథ २२९२० _ ధ్యా 


భగవతః క్రీడాద్రౌ లీలార్థం మృగయా విహారః 


భ్యగుః :- 
తత్ర వాసముపేత్యాథ దేవః కిమ కరోత్తతః । 
విస్తరేణ సమాఖ్యాహి పృచ్చతో మమ సర్వశః ॥ 
నారదఃః- 
తతః కదాచిన్మృగయా విహారాకాజ్షిమానసః । 
సేనాపతిమువాచేదం ప్రహసన్నివ మాధవః ॥ 
శ్రీభగలాన్‌ :- 
సేనేశ! విపినోద్దేశే విహర్తుం మతిరస్తి ॐ 
సింహవ్యాలసమాకీర్ణే మత్తద్విపనిషేవితే ॥ 
సజ్జీభవన్తు సైన్యాని నిదేశాద్భవతో9_ధునా । 
చతురజ్ఞసమేతాని సమరేష్వజితాని వై ॥ 
ఇత్యుక్త్వా భగవాం స్తూర్ణం నిర్యయౌ మృగయా మతిః। 
సేనాపతిముఖాశ్చాపి తమేవానుయయుస్తదా ॥। 
అథోత్తరగిరౌ రమ్యే విచచార స దైత్యహా । 
సింహవ్యాళగణాన్‌ విద్ధ్యన్‌ శరైరాశీవిషోపమైః ॥ 
తత్రత్యాః శబరా౭_ధీశాః సోపహారాః సమాగతాః । 
ప్రణమ్య దేవదేవేశం అతిష్టన్‌ నమమౌలయః ॥ 
నిర్దిశ్యమానమార్గస్తు త్తెస్తెః శబరపాలకైః । 
విచచార బహూన్‌ దేశాన్‌ మృగయా9_9_కృష్ణమానసః॥। 
వృషభాఖ్యాసురవృత్తాన్తః 

తస్మిన్‌ కాలే శివే భక్తో వృషభాఖ్యో మహాసురః । 
శ్రీశైలాద్దక్షిణే దేశే విచచార మహామనాః ॥ 

61 


31 


31 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్ణఖండే, చతుర్జ్చోర. ధ్యాయః 
నాల్లవ అధ్యాయము 
భగవంతుడు క్రీడాద్రియందు విలాసమునకై వేటాడుటకేగుట 
భృగుమహర్షి :- 


ఈ కథను విని భృగుమహర్షి నారదునితో భగవంతుడు అచ్చట నివసించిన 
పిమ్మట యేమిచేసెనో యా చరిత్రను వినవలెనని యడుగుచున్న నాకు వివరించి 


తెలుపుమని యడిగెను. 1 
నారదుడు :- 

భృగుమహర్న ! అంతటనొకప్పుడు వేటయందాసక్తి కలిగిన శ్రీమన్నారాయణుడు 
మందహాస మొనరించుచు సేనాపతితో 2 
శ్రీభగఠానుడు :- 

విష్వక్సేనా! సింహములు, పాములు, మదించిన యేనుగులు సంచరించు నీ 
యరణ్యప్రాంతమున విహరింపవలెనని యున్నది. 3 
న్‌ యాజ్ఞవలన యుద్ధములలో శత్రువులకు జయింప నలవికాని చతురంగములతో 
కూడిన సైన్యములు సిద్ధముగా నుండునుగాక! 4 
యని యాజ్ఞాపించి వేటాడునుద్దేశముతో బయలుదేరెను. సేనాపతి మున్నగువారు 
నాతనినే వెంబడించిరి. ర్‌ 


రాక్షసహంతయగు భగవంతుడు వారితో నుత్తరదిశలో సింహ వ్యాఘసమూహము 
లను సర్పములవంటి బాణముల తో సంహరించుచు పర్వతమునకుత్తరదిక్కున 


విహరించెను. 6 
అచ్చటనుండు శబరనాయకులందరు కానుకలతో వచ్చి దేవాదిదేవునకు 
నమస్మరించి శిరమునువంచి నిలచిరి. 7 


అట్లు వారు కానుకలనొసంగి నమస్కరించి మార్గమును చూపగా వేటాడుటయందలి 
ఆసక్తితో చాలదేశములు తిరిగెను. 8 
వృషభాసురుని వృత్తాంతము 
ఆ కాలమున వృషభాసురుడు శివునియందు భక్తికలిగి శ్రీశైలమునకు దక్షిణదేశమున 
విహరించుచు 9 
62 


31/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


తతో గిరివరం దృష్ట్వా ప్రాదుర్భూతం సువిస్తృతమ్‌। 
విస్మయావిష్టచేతాస్తు చిన్రయామాస కారణమ్‌ ॥ 


“అహో కో౭_ప్యస్య మాయావీ స్రష్టా ద్రేరుపరి ధ్రువమ్‌ । 
తమన్వేష్టుం ०6 दै २०० మాయినం గతభీ రహమ్‌ ॥ 


అన్విష్య సహసా9_నేన యోత్స్యామి గతభీరహమ్‌ । 
ఇతి సజ్బిన్య తత్రాయం మృగయన్నపకారిణమ్‌ । 
బలగర్వసమావిష్టః తత్ర తత్ర చచార హ ॥ 


వృషభాసుర శబరవేషధారిభగవతోః 
అథాపశ్యత్‌ స దేవేశం విహరన్తమభీతవత్‌ । 
శార్‌బ్లపాణిం హయారూఢం శబరాకృతిధారిణమ్‌ ॥ 


తం దృష్ట్వా దైత్యరాట్రుద్ధః సోత యమేవేతి నిశ్చితః 
అభ్యధావత తం తూర్ణం “తిష్ట తిష్ట” తి ८०६९ §ः॥ 


తతః సమభవద్యుద్ధం ఘోరరూపం భయానకమ్‌ । 
శబరాధిపతిం దైత్యః సమాహూయాశపత్తదా ॥ 


తతః స శబరః క్రుద్ధ సర్వసన్నాహసంయుతః । 
శ్వగణః స్వగణెశ్చెవ బాజైశ్చ నిశితైస్తథా ॥ 


ప్రాసైః कः గదాభిశ్చ శక్తిశూలపరశ్వధైః । 
కున్తెః ముసలసజ్జైశ్చ వృక్షై పాషాణరాశిభిః ॥ 


అయుధ్యత తదా తేన ఘోరం యుద్ధమభూద్వనే । 
తతస్తాన్‌ శబరాన్‌ సర్వాన్‌ వినిర్జిత్యాగ్రతః పరమ్‌ ॥ 


ఆయాన్తమసురం దృష్ట్వా విష్వక్సేనం దిదేశ సః । 
సోత పి टत) సహితః ప్రత్యయుధ్యత ॥ 


63 


యు 


© 
ठ 


(ప్రకారః 


10 


12 


13 


14 


15 


16 


17 


18 


19 


32 


32 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్థఖండే, చతుర్భోర ధ్యాయః 


ఆధ్రల్మా 
మిక్కిలి వ్యాపించి వెలసిన పర్వతరాజమును గాంచి ఆశ్చర్యచకితమానసుడై దాని 
కారణమునన్వేషించుచు 10 


ఈ పర్వతమును సృజించిన మాయావి యెవరో ఆతడీ పర్వతముపైననే యుండును. 
ఆ మాయావిని నేను భయమునువీడి వెదకుటకై ప్రయత్నించి యాతనితో 


భయములేక యుద్ధము నొనరింతును. 11 
అని ఆలోచించి అపకారమొనర్చిన తన శత్రువు నచ్చటచ్చట వెదకుచు 
బలగర్వముతో కూడి సంచరించెను. 12 


వృషభాసురునకును కిరాతవేషముననున్న 
భగవంతునకును యుద్ధము జరిగిన విధము 
ఒకచోట ధనుర్ద్ధారియై గుజ్బమునెక్కి కిరాతరూపమును ధరించి ధైర్యముతో 
విహరించుచున్న శ్రీనివాసునిగాంచి 13 


కోపించి అతడే తన శత్రువని నిశ్చయించి యాతనిని 0०८ ముండు'మని వెంటనే 
వెంబడించగా 14 


భయంకరమగు గొప్ప యుద్ధము జరిగెను. వృషభాసురు డును శబరాధిపతిని 
పిలచి నిందించెను. 15 
అంతట నా కిరాతుడును కోపించి అన్ని విధముల సైన్యమును సమకూర్చుకొని 
కుక్కల గుంపులతోను, తన సేనాసమూహముతోను, తీక్టములగు బాణములతోనూ 
16 


ఈటెలతోను, ఖడ్గములతోను, గదలతోను, శక్యాయుధము తోను, శూలములతోను, 
గండ్రగొడ్డళ్ళతోను, బల్లెముల తోను, రోకళ్ళతోను, చెట్లతోను, రాళ్ళతోను17 


యుద్ధమొనరింపగా ఘోరమగు యుద్ధము జరిగెను. శబరులందరను జయించి 


మిక్కిలిముందునకు 18 

తనకెదురుగా వచ్చుచున్న రాక్షసునిగాంచి విష్వక్సేను నాజ్ఞాపింపగా నాతడు గంధర్వ 

సంఘములతో కూడి యుద్ధమున నెదుర్శొనెను. 19 
64 


32/61 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
తతః సుతుములం యుద్ధం బభూవ భయదాయకమ్‌। 
అస్త ल జఘానాల_శు విష్వక్సేనః ప్రతాపవాన్‌ ॥ 


దైత్యస్తం దుర్భయం జ్ఞాత్వా మాయావీ చ మదోద్ధతః । 
తతః స్వమాయామాస్థాయ దైత్యః పరపురజ్ఞాయః ॥ 


అసృజద్రాక్షసాన్‌ ఘోరాన్‌ २४.६०० द సహస్రశః। 
అస్తాణ్యపి చ దివ్యాని శస్త్రాణి వివిధాని చ ॥ 
ప్రాయుజ్క దైత్యరాట్‌ క్రుద్దో నారాయణజిఘాంసయా। 
యదనేన ప్రయుక్తం వై శస్త్రమస్త్రమధథాపి వా ॥ 
భస్మీకృతజ్బ తత్సర్వం హరిణా నిజమాయయా । 
తతస్తమసురో మత్వా దుర్ణయం హరిమాహవే ॥ 


మాయాం ప్రయుజ్య మాయావి స్వయమన్తర్దధే తతః । 
తాం మాయామాయతీం దృష్ట్వా తతః సర్వేశ్వరో హరిః ॥ 


(ప్రేషయామాస నాశాయ తతశ్చక్రం జనార్దనః । 
నాశకం సర్వదుష్టానాం సర్వదేవనమస్క లతమ్‌ ॥ 
చక్రరాజాత్తతో జ్వాలాః ప్రాదుర్భూతాః సహస్రశః । 
తాభిస్తత్సెన్యమత్యుగ్రం జ్వలితం కాననం యథా ॥ 


జ్వలిత్మజణ్బకినో వీరా దగ్గశ్శ(శుశిరోరుహాః । 
ఆయుధాని విచిత్రాణి దగ్ధాన్యాసం హవిర్భుజాః ॥ 


తేన చక్రప్రభావేణ హ్యాసురం బలమద్భుతమ్‌ । 
న కిజ్బిత్‌ దృశ్యతే తత్ర పర్వతే పరమాద్భుతే ॥ 


తతః సమీక్ష్య దైత్యో వై మాయాం స్వీయాం వినాశితామ్‌। 
చినయామాస చ మునే! విస్మయాకులమానసః ॥ 
65 


20 


21 


22 


23 


24 


25 


26 


97 


28 


29 


30 


33 


33 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్ధఖండే, చతుర్భోర ధ్యాయః 
అంతట భయంకరమగు యుద్ధము జరిగెను. అస్తములతోను, శస్తములతోను 
పరాక్రమశాలియగు విష్వక్సేనుడు వృషభాసురుని కొట్టెను. 20 


శత్రు పట్టణములను జయించువాడును మాయాకృత్యముల నొనరించువాడును, 
బలగర్వితుడగు వృషభాసురుడు విష్వక్సేనునిజయించుట కష్టమని తెలిసికొని తన 


మాయతో 21 
వందలకొలది వేలకొలది భయంకర రాక్షసులను దివ్యాయుధములను శస్త్రములననేక 
రకములను సృజించి 22 


నారాయణుని చంపవలెనను కోరికతో కోపముగా ప్రయోగించెను. ఈ 
వృషభాసురుడు ప్రయోగించుచున్న శస్తములను, అస్త్రములను 28 


శ్రీమన్నారాయణుడు తన మాయచే భస్మమొనరించెను. యుద్ధమున 
శ్రీమన్నారాయణుని జయింపశక్యముకాదని తెలుసుకొని 24 


మాయా(ప్రవర్తకుడగు రాక్షసుడు మాయను ప్రయోగించి తానంతర్జానమునందెను. 
వచ్చుచున్న మాయను గాంచి శ్రీమన్నారాయణుడు 25 
దుష్టశిక్షణ మొనరించు దక్షతకలదియు, సకల దేవతలచే నమస్మరింప బడునదియు 


నగు చక్రమును మాయను నశింపచేయుటకై పంపించెను. 26 
అంత నాచక్రరాజమునుండి వేలకొలది జ్వాలలు విజృంభీంచగా దానిచే నా 
భయంకరమగు సైన్యమంతయు కార్చిచ్చుచే నడవి భస్మమగు రీతిని నశించి 
పోయెను. 27 
కొందరు వీరులకు వారు ధరించిన కవచములు మండి పోయెను. కొందరకు 
గడ్డములు, మీసములు, తలవెంట్రుకలు కాలిపోయెను. విచిత్రములగు నాయుధము 
లన్నియు భస్మమైపోయెను. 28 


ఆ చక్రరాజ ప్రభావముచే రాక్షససేన అంతయు నద్భుత మగు నా పర్వతమున 

కొంచెమైనను కానరాకుండెను. 29 

తన మాయ నశింపజేయబడినంతనే రాక్షసుడాశ్చర్యచకిత మానసుడై 30 
66 


33/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, చతుర్దభాగే 


భగవన్తం ప్రతి సంహారాభ్యుపగన్తృవృషభాసుర ప్రార్థనా 


నిహనిష్యతి మాజ్బాపి చక్రం నూనం తదీరితమ్‌ । 
సమయో మరణస్యాపి సంవృత్తో నైవ సంశయః ॥ 


అమానుషమిమం మన్యే పరబ్రహ్మస్వరూపిణమ్‌ । 
స్రష్టారం సర్వలోకానాం సర్వదేవనమస్కృతమ్‌ ॥ 


అనేన నిహతో నూనం విముక్తః సర్వకిల్బిషాత్‌। 
సంసారార్టవముత్తీర్య గమిష్యే ముక్తిసమ్పదమ్‌ ॥ 

ణ रिस pr] 
ఇతి సజ్బిన్త్యయన్‌ దేవం వధాత్‌ సంహృష్టమానసః। 
ప్రార్థయామాస చాభీష్టం కిజ్చిద్ధదయసం(శ్రితమ్‌ ॥ 
వృషభః :- 
దేవదేవ జగన్నాథ! సర్వలోకైకకారణమ్‌ । 
శరణం త్వామను ప్రాప్తః ప్రణతార్తిహర! ప్రభో! ॥ 


త్వయా తత మిదం సర్వం జగత్‌ స్తావరజజ్ఞమమ్‌ । 
త్వయా విహీనం నో కిజ్బిత్‌ త్రిషు లోకేషు విద్యతే ॥ 


బ్రహ్మోద్యాః సకలాః దేవాః త్వన్నిదేశకరా మతాః । 
నిదేశాత్‌ వాతి తే వాతః సూర్యశ్చోదేతి చాన్వహమ్‌ ॥ 


వహిర్హ్వలతి తే భీతః శక్రః శాసతి శాసనాత్‌ । 
యమో ధావతి భీతస్తే ఇతి వేదానుశాసనమ్‌ ॥ 


త్రాహి త్రాహి మహాదేవ! న జానే శరణం పరమ్‌ । 
యోగినో యం విచిన్వన్తి నియతా త్వాం విముక్తయే ॥ 


స త్వమద్య మహాబాహో దృగ్గోచరగతో9 సి మే । 
క్షమస్వ మత్కృతం సర్వం అపకారం సుదుస్సహమ్‌।! 


67 


31 


32 


33 


34 


35 


36 


37 


38 


39 


40 


34 


34 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్ణఖండే, చతుర్లోత_ ధ్యాయః 
తన చావునంగీకరించి సమీపించనున్న వృషభాసురుడు 
శ్రీమన్నారాయణుని ప్రార్ధించుట 
ధి 


ఈ చక్రము తప్పక నన్నుకూడ చంపితీరును. శివునిచే చెప్పబడిన నా మరణకాలము 
సమీపించినది. సందియము లేదు. 31 


పరబ్రహ్మ స్వరూపుడును సకలలోకములను సృజించు వాడును దేవతలందరిచే 
నమస్మరింపబడువాడును నగు శ్రీమన్నారాయణుడే యీ శబరుడని తలంతును 


శ్రీమన్నారాయణునిచే సంహరింపబడిన యెడల నా పాపములన్నియు నశించి 


సంసారసాగరమును దాటి పరమపదమున కేగగలనని 33 
విచారించి తన మృత్యువునకు సంతసించి తన మనస్సులోని కోరికనిట్లు 
ప్రార్థనాపూర్వకముగా నివెదించెను. 34 
వృషభానురుడు :- 

దేవాదిదేవా! జగత్ర్రభూ ! సకలలోకములకు ప్రధాన కారణమైనవాడా! నిన్ను 
శరణువేడుచున్నాను. 35 
చరాచరాత్మక ప్రపంచమునందంతటను నీవ వ్యాపించి యున్నావు. ముల్లోకముల 
యందు నీవు లేని వస్తువేదియు లేదు. 86 


బ్రహ్మాది సకల దేవతలును నీ యాజ్ఞానుసారము ప్రవర్తించు వారు. వాయువు 
నీయాజ్ఞచే వీచుచున్నాడు. అనుదినము సూర్యుడు నీ యాజ్ఞచే ఉదయించు 
చున్నాడు. 37 
నీకు భయపడి యగ్నిహోత్రుడు ప్రజ్వరిల్లుచున్నాడు. దేవేంద్రుడు నీయాజ్ఞానువర్తి, 
నీ వలని భయముచే యముడు దూరముగా పారిపోవుచున్నాడు, అని వేదము 
వ్రాసుకొనుచున్నది. 38 


మహాత్మా! రక్షింపుము. రక్షింపుము. నీకంటే గొ ఏ) శరణ్యునెజుంగను 

జితేంద్రియులగు యోగీంద్రులు నిన్ను సంసార బంధవిముక్తికై వెదకుచున్నారు. 

అట్టి నీవు నాకు నేడు ప్రత్యక్షమైతివి. నే నొనరించిన క్షమింపశక్యముకాని 

యపరాధమును క్షమింపుము. 40 
68 


34/61 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 

కృతాగసాం త్వాదృశేషు ప్రణామః ఖలు నిష్కృతిః । 
జీవితం తు న యాచే9 హం క్షుద్రం పాపస్య కారణమ్‌॥ 41 
అతో యాస్యామి నిహతః చక్రేణ పరమాం గతిమ్‌ । 
తస్మాత్‌ క్షమస్వ భగవన్‌ శ్రీనిధే! కరుణానిధే!। 
త్రాతారం నైవ పశ్యామి త్వాం వినా మధుసూదన!॥ 42 

అసురప్రార్థనయా కీడాద్రేః భగవద్దత్తవృషభనామధేయ ప్రాప్తిః 
అద్య ప్రభృతి చాయం వై గిరిరుచ్చి తశేఖరః I 


మదాఖ్యయా ప్రథాం యాతు “వృషభాచల ఇత్యపి ॥ 43 

ఇత్యేవం శోకసం తప్త మ[శ్రుపూర్ణాకులేక్షణమ్‌ । 

వృషభం తమువాచేదం ప్రహసన్‌ గరుడధ్వజ: ॥ 44 

శ్రీ భగలాన్‌ :- 

వృషభాసుర! మద్భక్యా విముక్తిం యాస్యసి ధ్రువమ్‌! 

గిరిశ్సాయం భవన్నామ్నా ప్రసిద్ధిమధి గచ్చతు ॥ 45 

ఇత్యుక్తవతి గోవిన్దే దైత్యేన్హః ప్రీతమానసః । 

చిన్తయామాస నిధనం అనుగ్రహమథో మునే ॥ 46 
వృషభాసురవధప్రకారః 

తతః సుదర్శనశ్చాపి జ్వాలాజటి లవిగ్రహః | 

జహార సురశత్రోర్జి క్ధనాలాత్‌ శిరో౭_ మ్చుజమ్‌ ॥ 47 

తతో నిపాతితే భూమా వసురే యుద్ధదుర్శదే । 

వవృషుః పుష్పవర్నాణి దేవాః సమ్బీతమానసాః ॥ 48 

దేవదున్దుభయో నేదుః ననృతుశ్చాప్పరోగణాః | 

దిశః ప్రసేదుర్విమలాః వాతాశ్చెవ సుఖం వవుః ॥ 49 

గోవిన్లోత పి దయాసారో వరం ८७२९० సురాయ వై 

పునరభ్యేత్య శేషాద్రౌ యథాస్థానం స్థితో మునే!॥ 50 

69 


35 


35 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్థఖండే, చతుర్భోర. ధ్యాయః 


పాపచరితులకు నీవంటి వారికి నమస్మరించుటయే పాపపరిహారమున కొనరించు 
ప్రాయశ్చిత్తము, నీచమును పాపములాచరించుటకు కారణమునగు జీవితమును 
కోరుకొనను. 41 


కావున నీ చక్రముచే వధింపబడి యుత్తమగతినందెదను. శ్రియఃపతీ! దయా 
సముద్రా! నీవు తప్ప ఇతర రక్షకులులేరు. కావున నన్ను క్షమింపుము. 
వృషభాసురుని ప్రార్థనచే శ్రీమన్నారాయణుడు 
క్రీడాద్రికి వృషభాద్రియను నామము నుంచుట 
నేటినుండి యెత్తగు శిఖరములుగల యీ పర్వతము నా పేరున 'వృషభాచలిమని 


ప్రసిద్ధికెక్కవలెను. 48 
ఇట్లు దుఃఖాక్రాంతుడై బాప్పములచే నిండిన నేత్రములు కలిగిన వృషభాసురుని 
గాంచి శ్రీమన్నారాయణుడు నవ్వుచు 44 
శ్రీభగలానుడు :- 

వృషభాసురా! నాయందలి భక్తిచే వీవు తప్పక సంసార బంధములనుండి 
విడివడుదువు. ఈ పర్వతము నీ పేరున ప్రసిద్ధినొందునని 45 


వరమునిచ్చినంతనే వృషభాసురుడు సంతుష్ట్రాంతరంగుడై తన మరణమును, 
భగవంతుని యనుగ్రహమును కలుగవలెనని యాలోచింపసాగాను. 46 


వృషభాసురుని మరణ వృత్తాంతము 
మంటలచే భయంకర రూపముగల చక్రాయుధము వృషభాసురుని తలయను 


పద్మమును కంఠమను కాడనుండి వేరుపరచెను. 47 
యుద్ధమున దురహంకారముగల వృషభాసురుడుభూమి పై పడగొట్టబడినంతనే 
దేవతలు సంతసించి పుష్పవర్షములను కురిపించిరి. 48 
దేవదుందుభులు (మోగెను. అప్పరోగణములాడిరి. దిక్కులు నిర్మలముగా 
(ప్రకాశించెను. వాయువులు సుఖముగా వీచెను. 49 
శ్రీమన్నారాయణుడును వృషభాసురునకు వరమునొసంగి మరల శేషాచలమునకు 
చనుదెంచి మునుపున్న స్థలముననే నిలచియుండెను. 50 
70 


35/61 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


అఖ్బనాదేవ్యుత్పత్తిక్రమః 


భ్యగుః :- 
భూయః కథయ దేవస్య చరితాని మహాత్మనః । 
శృణ్వతో నాస్తి మే తృప్తిః అద్భుతాని మహామునే ॥ 


శ్రీ నారదః :- 
శృణుష్వైకమనా బ్రహ్మన్‌! మత్తః కథయతో మునే । 
మాహాత్యం దేవదేవస్య చిత్రం హి మునికీర్తితమ్‌ ॥ 


తేతాయుగే9_సురః కశ్చిత్‌ 'కేసరిత్యేవ విశ్రుతః । 
పుత్రార్థీ దేవముద్దిశ్య తపస్తేపే మహామనాః ॥ 


నియతాత్మా శుచిర్నిత్యం నిరాహారో జితేస్ట్రియః | 
పజ్బాక్షరేణ జప్యేన తోషయామాస శజ్మరమ్‌ ॥ 


ప్రీతః ప్రాదురభూదగ్రే శజ్కరో లోకశజ్మరః । 
భక్తా తమానతం భూమౌ! ఉవాచ చ హసన్నివ ॥ 


శబ్మరః :- 
పరితుష్టోలి స్మి భద్రం తే తపసా౭_నేన సువ్రత! । 
వరం వృణీష్వ దాస్యామి మనసా యదిహేచ్చసి ॥ 


కేసరి :- 
దేవదేవ! మహాప్రాజ్ఞ పరితుష్టో9_సి చేన్మమ । 
వరదో భవ మేల _భీష్టం వరయామి సునిశ్చితమ్‌ ॥ 


పుత్రమిచ్ళామి బలినం సమరేష్వనివర్తినమ్‌ । 
మహాధైర్యం మహాప్రాజ్ఞం త్వత్తః సన్తుష్టమానసాత్‌ ॥ 


71 


51 


59 


53 


54 


55 


56 


57 


58 


36 


36 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్ధఖండే, చతుర్భోర. ధ్యాయః 


అంజనాదేవి పుట్టుకను వర్ణించుట 
భృగుమహర్షి :- 
ఈ చరితమును వినుచున్న భృగుమహర్షి నారదునితో మహా మునీ! 
శ్రీమన్నారాయణుని యద్భుత చరిత్రను వినుచున్న నాకు తృప్తికలుగకున్నదని 


పలికినంతనే నారద మౌనీంద్రుడు 51 
శ్రీ నారదుడు :- 

భృగుమహర్షీ! నేను చెప్పుచున్నట్టియు, మునులచే కీర్తింపబడిన దేవదేవుని 
మాహాత్య్యమును సావధానముగా వినుము. 52 


త్రేతాయుగమున “కేసరి” యను నొక రాక్షసుడు పుత్రులను కోరి నిర్మలచిత్తుడై 
రుద్రునిగూర్చి తపస్సును చేసెను. 53 


మనోనిగ్రహము కలిగి శాస్తోక్తరీతిని యాచారముల పాటించుచు నాహారమును 
వీడి, ఇంద్రియములను జయించి శంకరుని “నమఃశివాయ” అను పంచాక్షరితో 
జపించి ప్రసన్నుని గావించుకొనెను. 54 


లోకములకు సుఖమునొనగూర్చు శంకరుడు సంతసించి యాతనికి ప్రత్యక్షమై 
భక్తితో భూమిపై సాష్టాంగ నమస్కారము నొనర్చుచున్న కేసరినిగాంచి నవ్వుచు 


శంకరుడు :- 
ధర్మచరితా! నీ తపమునకు సంతసించితిని. వరమును కోరుకొనుము. నీయభీష్టము 
నొసంగెదనని తెలిపెను. అంత 56 
కేసరి :- 

దేవాదిదేవా! నీవు సంతసించితివేని నేను కోరు వరములను నాకొసంగుము. తప్పక 
నేను వరమునర్ధింతును. 57 


ప్రసన్నచిత్తుడవగు నీ వలన బలవంతుడును, యుద్ధములలో వెనుదీయని వాడును, 
గొప్ప ధైర్యశాలియు, ప్రాజ్ఞుడు నగు పుత్రుడు కలుగునట్లు వరమొసంగుమని 
యడుగగా 58 


72 


36/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, చతుర్దభాగే 
శబ్మరః :- 
న పుత్రం దాతుమిచ్చామి పరితుష్ణోల_ ప్యహం తవ। 
యస్మాచ్చ విధినా పూర్వం విహితా పుత్రహీనతా ॥ వ్‌ 


తథా౭_పి దాస్యే కన్యాం వై రూపయౌవనశాలినీమ్‌ । 
తస్యాముత్పత్స్యతే పుత్రః త్వదభీష్టోల_చిరాత్‌ ధ్రువమ్‌॥। 
ఇతి సన్టిశ్య భర్లోత_ పి తతైవాన్తరధీయత । 

అసురేన్లో౭_పి లబ్బాల యం వరమిష్టం ముదం యయౌ॥ 
తతస్తస్యాభవత్మన్యా లోకవిస్మయకారిణీ । 

చకార నామ తస్యా వై “హ్యజ్ఞానే'తి స దైత్యరాట్‌ ॥ 

క్రమేణ వవృధే సేయ మజ్జునా మఖ్టుభాషిణీ । 

కలేవ శశినః పక్షే సితే నయననన్దినీ ॥ 

పితుస్తస్యాజ్బ వవృధే ప్రమోదస్తు దినే దినే । 
పుత్రప్రీతిరభూత్‌ తస్య తస్యామితి చ నః (శ్రుతమ్‌॥ 


ప్రకాన్తకన్దుకక్రీడా మాలిభిః సహ కన్యకామ్‌ । 
వీక్ష్య వీక్ష్య యయౌ తృప్తిం ప్రహర్నోత్సుల్లలోచనః ॥ 


తతః కపివరః కళ్చిత్‌ కేసరీ? తి భువి శ్రుతః । 
అభిగమ్య యయాచే తాం కన్యాం యౌవనశాలినీమ్‌॥ 
తస్మె తామజ్ఞునాం ప్రాదాత్‌ దైత్యః సమ్రీతమానసః। 
స చిక్రీడ కపి శ్చాయం కన్యయా కామరూపయా ॥ 
ఇతి శ్రీ (బహ్మోజ్ఞపురాణే 3. భ్ఞగునారదసంవాదే 


శ్రీవేబ్బటాచలమావాోత్సే వృషభాచలోత్తత్తి అజ్జునాదేవ్యుత్పత్తి వర్ణనం 
నామ చతుర్జో౨. ధ్యాయః 


बै 0 (ఏ ఈ = 


73 


59 


60 


61 


62 


63 


64 


65 


66 


67 


37 


37 


09 


బ్రహ్మాండపురాణే, తీర్ణఖండే, २०९९० ధ్యాయః 


ల్‌ 


శంకరుడు :- 
కేసరీ! నేను ప్రసన్నుడనయినను నీకు మున్ను బ్రహ్మచే పుత్రులు లేకుండునటుల 
విధింపబడియుండుటం జేసి నీకు పుత్రునొసంగజాలను. 59 


అయినను సౌందర్యవతియు, యౌవనవతియునగు కన్నియ నొసంగెదను. ఆమెకు 
నీవు కోరినటులనే పుత్రుడు త్వరలో తప్పక కలుగునని 60 


తెలిపి యచ్చటనే యంతర్జానమాయెను. రాక్షసరాజగు కేసరియు తన 
యభీష్టమునుపొంది సంతోషముతో వెడలిపోయెను. 61 


కొంతకాలము పిమ్మట లోకమునకాశ్చర్యమును కలిగించు కన్నియ యాతనికి 
కలిగెను. ఆతడా బాలికకు “అంజని యనుపేరుంచెను. 62 


బాలిక మృదుమధురముగా భాషించుచు శుక్లపక్ష చంద్రకళ వలె నందరకానందము 
నొసగూర్చునదై దినదినాభీవృద్ధిని గాంచెను. 63 


తం(డికామెయందు దినదినమునకు ప్రీతిమెండయ్యెను. ९5०००८०९ ९७9 
పుత్రునివలె ప్రీతినుంచెననియు వినియుంటిమి. 64 


చెలికత్తెలతో నారంభింపబడిన బంతియాటలుగల నా బాలికను గాంచి ఆనంద 
వికసితనేత్రుడై తృప్తినిచెందెను. 65 
అనంతరమొకప్పుడు 'కేసరి యను వానర శ్రేష్టుడు అంజన తండ్రియగు కేసరిని 


జేరి యౌవనవతియగు యా కన్నియను తనకిచ్చి పరిణయ మొనరింపుమని 
యడిగెను. 66 


రాక్షసేంద్రుడును సంతసించి యా కన్యనిచ్చి పరిణయ మొనరింపగా వానరేంద్రుడు 
తాను కోరిన రూపమును ధరించు నా కన్నియతో క్రీడించెను. 67 
ఇది శ్రీబ్రహ్మోండపురాణమున తీర్ణఖందమున భృగు నారద సంవాదన 


శ్రీ వేంకటాచలమావోత్యుమున వృషభాచలమవతరించుట, అంజనాదేవి పుట్టుటయును 
వర్థించుటయనెదు + అధ్యాయము. 


= ररे 


74 


37/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
అథ పఖ్వమోల౭_ ధ్యా 
అజ్ఞునాయాః శ్రీవేజ్మటా[ద్రౌ తపః కరణేన ఆఖ్బనేయాఖ్యసుతోత్పత్తిః 


నారదజ- 
విహరస్తీ చిరం తేన కపినా సాధు కన్యకా I 


న లేభే సదృశం పుత్రం చిన్తాశోకపరాయణా ॥ 1 

అహో మమ పితా మాం వై పుత్రస్నేహసమాకులః । 

పోషయామాస తస్యాహం ఆనృ్ఫణ్యం కేన వాప్నుయామ్‌॥। 2 

తస్యా మే మన్దభాగ్యాయాః సన్తతిశ్చ వినా కృతా । 

నారీణాం పుత్రహీనానాం న సుఖం పారలౌకికమ్‌ ॥ 8 

పుత్రేణ మే విహీనాయాః కిన్ను విశ్రమ్యతే కులమ్‌ । 

ధన్యాః ఖలు స్రియస్తా వై యాః పశ్యన్తి శుచిస్మితమ్‌ ॥ 4 

ముఖమజ్కే శయానానాం పుత్రాణాం పుత్రవత్సలా । 

ఇతి సజ్బన్య బహుధా పుత్రార్థం సా సులోచనా ॥ ర్‌ 

ద్విజానభ్యర్చ్య విధివత్‌ ఆశిషో వాచయన్యహో । 

దదావభీప్పితం తేభ్యః సర్వదైవ యశస్వినీ ॥ 6 

నిమిత్తజ్ఞాంశ్చ పృచ్చన్తీ తానువాచ తదాజ్ఞునా । 

వ్రతేషు చాప్యనేకేషు నియతా చావసత్స్వయమ్‌ ॥ 7 

ఆస్తీర్య ముసలాంశ్చాపి గోష్టేషు నియతేగ్టియా । 

ఉపవాసవరా భూత్వా తుష్టావ జగదీశ్వరమ్‌ 11 8 

ఏవవిధాన్యనేకాని కృత్వా నియతమానసా । 

చరన్తీ నైవ లేభే సా పుత్రజన్మకృతం సుఖమ్‌ ॥ 9 

కస్య చిత్త్వథ కాలస్య దయయా ధర్మదేవతా । 

బిభ్రతీ పుల్మసీరూపం ధృత్వా వేత్రఇ్బ పుత్రికామ్‌ ॥ 10 
75 


38 


38 


శ్రీ బ్రహ్మాండపురాణే, తీర్ధఖండే, పంచమో9_ధ్యాయః 
అయిదవ అధ్యాయము 


అంజనకు శ్రీవేంకటాచలమున తపమొనరింపగా 
నాంజనేయులను పుత్రుడు కలుగుట 


నారదుడు :- 

చాలకాల మా కన్యక కేసరియను వానరశ్రేష్ణునితో విహరించుచు తగిన పుత్రుని 
బడయజాలక విచారగ్రస్తయై 1 
“అయ్యో! నాతండ్రి నన్ను పుత్రప్రేమతో పోషించెనుకదా! ఆతని బుణమును 
నేనెట్లు తీర్చుకొందును? 2 
దురదృష్టవంతురాలనగు నాకు సంతతి కలుగలేదు. పుత్రులులేని స్రీలకు 
పరలోకసుఖము కలుగజాలదు. 3 
పుత్రులులేని నా కులమునకు సుఖము కలుగునా ? 4 


ఒడియందు పండుకొనిన పుత్రుల మందహాసవదనారవింద మును గాంచెడు 
స్త్రీలే ధన్యులుకదా!” అని యిట్లనేక విధముల పుత్రులకై దుఃఖించుచు 5 
బ్రాహ్మణులను శాస్రోక్తరీతిని పూజించి వారి ఆశీర్వాదము లను చదివించుకొనెను. 
ఎల్లప్పుడును వారు కోరినదానిని వారికొసంగెను. 6 
శకునముల నెతింగినవారల నడుగుచుండెను. అనేక వ్రతములను స్వయముగా 
నియమములతో నాచరించెను. 7 
పశువులశాలలయందు రోకళ్ళనుపరచి యింద్రియ జయముకలదై ఉపవాసములతో 
శ్రీమన్నారాయణుని సంతసింపజేసెను. 8 


ఇట్లనేక విధములుగా నిర్మలచిత్తముతో వ్రతములనాచరించి పుత్రుల వలన కలుగు 

సుఖమును పొందజాలకపోయెను. 9 

అంత కొంతకాలమునకు ధర్మదేవత దయతలచినదై సోదికత్తియ రూపమును 

ధరించి చేతిలో బెత్తమును పట్టుకొని చంటిపాపను చంకనెత్తుకొని 10 
76 


38/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 

“'పృచ్చద్ధ్వం చే” త్యనుపదం భాషమాణా గతశమా!। 
పశ్యస్తీ బాలిశాన్‌ పాణా వదన్తీ లక్షణాన్యథ ॥ 
అజ్ఞానాయాః సమీపం వై ప్రయాతా ధర్మదేవతా । 
అజ్ఞానా తాం సమాహూయ వినివేశ్య వరాసనే ॥ 
శూర్చే స్వర్ణమయే ముక్తా తణ్టులాన్‌ ప్రణిధాయ వై । 
తర్పయిత్వా నిమిత్తజ్ఞాం పర్యపృచ్చదనాకులా ॥ 
उ ర 
నిమిత్తజ్జే! కథం బ్రూహి మమ పుత్రోతి స్తి వాన వా! 
సత్యేన వద कदू పృచ్ళన్యా మమ సర్వశః ॥ 
యద్యహం ప్రాప్నయాం పుత్ర మిష్టం బలినమజ్ఞుసా। 
దాస్యామి తవ తత్సర్వం యద్యదిచ్చసి చేతసా ॥ 
వుల్మసీ :- 
అభీష్టస్తవ పుత్రో వై భవిష్యతి న సంశయః । 
మా శోకం కురు కల్యాణి! ధర్మేణ మమతే శపే ॥ 
శ్రీవేజ్మటగిరౌ సప్త సాహస్రం వత్సరాన్‌ పునః । 
తపః కురు తతః పుత్రం అవాప్పుపి సుశోభనమ్‌ ॥ 
ఇత్యుక్త్వా సా నిమిత్తజ్ఞా యథాగతమథో యయౌ । 
అజ్ఞానా చిన్తయన్తీ తద్వాక్యం తస్యా మనోరమమ్‌ ॥ 
ప్రచక్రమే తపశ్చర్తుం శ్రీవేజ్మటగిరేస్తటే । 
ఆకాశగజానికటే సిద్దసజనిషేవితే ॥ 

౧ అ ఖు 
వాయ్వాహారా చ వాయుం వై సముద్దిశ్య సుదారుణమ్‌। 
తపశ్చచార దాన్తేయం ప్రీణయన్తీ వ్రతైరిమమ్‌ ॥ 
తతః ప్రీతమనా వాయుః ఫలమేకం దినే దినే । 
భక్షణార్థం దదౌ తస్యై దృగ్గోచరముపాగతః ॥ 


77 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


19 


20 


21 


39 


39 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్థఖండే, పంచమో9_ ధ్యాయః 
“సోదియడుగుదురా”? యని మాటిమాటికి యడుగుచు శ్రమలేక బాలురచేతులను 


జూచి చేతియందలి రేఖాలక్షణ ఫలితములను చెప్పుచున్నదై 11 
అంజనాదేవి వద్దకు వెళ్ళెను. అంజనాదేవియు నామెను పిలిచి యుచితాసనమున 
కూర్చుండబెట్టి 12 
బంగరు చేటలో ముత్యాల బియ్యమును పోసి సోదికత్తెను తృప్తిపరచిన పిమ్మట 
విచారమును మాని 18 
అంజనాదేవి :- 

జాతకము నెతింగినదానా! పుత్రుడు కలుగునో కలుగడో యని ప్రశ్నించుచున్న 
నాకు నిజమును తెలుపుము 14 
నేను నాకిష్టుడును, బలవంతుడునగు పుత్రుని శీఘ్రముగా పొందుదునేని నీవు 
కోరినదంతయు మనస్ఫూర్తిగా నొసంగెదనని యడిగెను. 15 
ఫుల్మసీ ~ 


అంత సోదికత్తెయ-అమ్మా! నీకు తప్పక నీవు కోరిన పుత్రుడు కలుగును. సందియము 
లేదు. దుఃఖించవలదు. నేను నా ధర్మముపై ప్రమాణమును చేసి చెప్పుచున్నాను. 


శ్రీ వేంకటాచలమున నేడువేల సంవత్సరములు తపమా చరించిన చక్కని పుత్రుని 
బడయగలవని 17 


తెలిపి సోదికత్తియ వచ్చినదారినే వెడలిపోయెను. అంజన సోదికత్తియ తెలిపిన 
మనస్సునకింపగు నా మాటను తలంచుకొనుచు 18 


శ్రీ వేంకటాచలమునందలి సిద్ధసమూహముచే సేవింపబడు ఆకాశగంగ సమీపమున 
19 


గాలినే భక్షించుచు వాయువును వ్రతములచే సంతసింప జేయుచు తపణ్లేశమునకోర్పి 


భయంకరమగు తపము నాచరించెను. 20 

ఆ తపమునకు మెచ్చి వాయు వామెకు ప్రత్యక్షమై రోజు రోజునకొక ఫలము 

నామెకు తినుటకిచ్చుచుండెను. 21 
78 


39/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


అతీతే సప్తసాహ(సే వత్సరాణామనన్తరమ్‌ । 
పార్వతీసహితః శమ్ముః తదాశ్రమముపాగమత్‌ ॥ 
విజహార చ తత్రాయం తత్ర తత్ర వనాన్తరే । 
తస్మిన్నవసరే తత్ర విలాసార్థముపాగతమ్‌ ॥ 

చిక్రీడ వానరద్వన్స్వం తదద్భుతమివాభవత్‌ । 
పార్వత్యె దర్శయామాస “పశ్య పశ్యేతి” ధూర్చటిః ॥ 
సా చ దృష్ట్వా కపిద్వన్హ్వం క్రీడితం ప్రీడితా శనైః । 
అథ తస్యా మనశ్చాసీత్‌ ఆవాం కపితనూధరౌ ॥ 
విహరిష్యావ ఇతి హి లోకస్య రుచిరీదృశీ । 

తతః కపియుగం భూత్వా పార్వతీపరమేశ్వరౌ 11 
చిక్రీడతుః వనాన్తేత_స్మిన్‌ ఉభౌ ముదితమానసా । 
తయోర్వీర్యం తదా వాయురథ పత్రపుటాన్తరే ॥ 
అహృత్య ప్రదదౌ తస్యా అజ్ఞునాయాః కరాన్తరే । 
మన్వానా భక్ష్యమిత్యేవ తద్భక్షితవతీ హ్యసౌ ॥ 
దధౌ దోహదచిహ్నాని క్రమేణ నియతేన్దియా 1 
అజ్ఞునా కళ్టునయనా ప్రఫుల్లనలినాననా ॥ 
చిన్తయన్తీ కిమేతన్నే నిర్జ్ణోషాయాః సమాగతమ్‌ । 
అథవా విధివైరూప్య మహో మే మన్దభాగ్యతా ॥ 
కేన దోషేణ చాహం వా ఈదృశం రూపమాగతా । 
చిన్తయస్తీ చిరం సా వై వ్రీడితా దుఃఖితా స్థితా ॥ 
ఆశ్వాసయన్తీ తాం ప్రాహ దివి వాగశరీరిణీ । 

మా విషాదం గమః పుత్రి! భవితవ్య మిదం తవ ॥ 
దుష్టాత్మా రావణో నామ రాక్షసో లోకకణ్దకః । 

స తు దేవస్తియః సర్వా బన్గిగ్రాహం గ్రహీష్యతి ॥ 


79 


22 


23 


24 


25 


26 


97 


28 


29 


30 


31 


39 


33 


40 


40 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్ధఖండే, పంచమో9_ ధ్యాయః 
ఇట్లు ఏడువేల సంవత్సరములు జరిగినపిమ్మట యీశ్వరుడు పార్వతీదేవితో నా 
యాశ్రమమునకు వచ్చి 22 
ఆ యా యడవులలో సంచరించుచు నా సమయమున విలాసముగా వచ్చి 23 
రెండు వానరములు కామముతో విహరింపగా దానిని నద్భుతమగుచుండగా గాంచి 
చూడు, చూడు”మని పార్వతికి చూపెను. 24 


ఆమె ఆ వానరజంట రమించుచుండగా గాంచి కొంచెము సిగ్గుపడెను. ఆమెకు 
తామిరువురుకూడ వానరరూపమును ధరించి 25 


వానివలె విహరింపవలెనను కోరిక కలిగెను. లోకమున కోరికలిట్లేయుండునుకదా! 
అంతట పార్వతీపరమేశ్వరులు వానరజంటగానయి 26 


సంతోషపరవశులై యాయడవిలో క్రీడించిరి. ఆ వీర్యమును వాయువు ఆకుదొన్నెలో 
నుంచుకొని 27 


తెచ్చి అంజన చేతిలో నుంచెను. ఆమె దానిని తినునట్టి పదార్థముగా భావించి 
దానిని తినివేసెను. 28 


అంత కొన్ని దినముల కింద్రియజయముకల యంజనాదేవి గర్భచిహ్నముల 
ధరించెను. ఆమె ముఖము వికసించిన పద్మమువలెనయ్యెను. 29 


అందులకామె విచారించుచు “ఇదియేమి? ఏ పాపము నెజుగని నాకీ గర్భమెట్లు 
కలిగినది? లేక ఇది బ్రహ్మ నా కొనరించిన యపకారమా? ఏమి నా దురదృష్టము? 


నేనే దోషము నొనరింపగా నిట్టి ఫలితము కలిగిన”దని చాల విచారించుచు 


సిగ్గుపడుచు దుఃఖించుచుండెను. 31 

ఆమె విచారమునుగాంచి యామె నోదార్చుచు నాకాశవాణి “అమ్మా! నీవు దుః 

ఖించవలదు. ఇది జరుగవలసినదే. 32 

దుర్చుద్ధికల రావణుడను రాక్షసుడు లోకముల బాధించుచు, దేవతాస్త్రీలనందరను 

తనకు బందీలనుగా జేసుకొనును. 33 
80 


40/Sri Venkatachala mahasmyam/1Part(file-i) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, చతుర్దభాగే 


త్రిలోకీమపి యస్మాద్వె రావయిప్యతి కర్మణా । 

తస్మా “ద్రావణ” ఇత్యేవ ప్రసిద్ధిమధియాస్యతి ॥ 
తతస్తన్నిగ్రహార్దాయ హరిః ప్రత్యర్ణితః సురైః । 
ఆగమిష్యతి భూలోకే రఘూణామన్వయే శుభే ॥ 
తత స్తస్య సహాయార్ధం అసహ్యబలవిక్రమః । 
శౌర్యధైర్యగుణోపేతో బలీయాన్‌ విజితేన్టియః ॥ 
అప్రమేయగుణోపేతః పుత్రస్తవ భవిష్యతి । 
ఇమామాకాశగాం వాచం శ్రుత్వా సమ్బీతమానసా।॥। 
పిత్రే న్యవేదయత్సర్వం २50३) నభస్వతః । 
తచ్చుత్వా చ పితా తస్యాః ప్రయయౌ పరమాం ముదమ్‌॥ 
సుతోత్పత్తిమథాకాజన్‌ తస్యా నిభృతమున్మనాః । 
ఆపాబ్దరీకృతా తస్యా రరాజ తనువల్లరీ ॥ 

ఇత్థం ప్రవవృధే తస్యా గర్భః ప్రీతివివర్ధనః I 
కళజ్మహీనా చన్టస్య లేఖే వాసితపక్షకే । 

న శశాక భువం గన్తుం గర్భస్యాతిభరాత్తతః ॥ 
పద్మకోశస్య సంలీనభ్రమరస్య (శ్రియం దధత్‌ । 
వినీలచూచుకం రేజే కుచమండలమున్నతమ్‌ ॥ 


ఆజ్బనేయోత్పత్తి మాసదివసనక్షత్ర నిర్ణయః 


తతో వై దశమే మాసి సమ్రాప్తే నలినేక్షణా । 
అసూత పుత్రం బలినం ఉదయత్యహిమత్విషి ॥ 


శ్రావణే మాసి నక్షత్రే శ్రవణే హరివాసరే । 
కుబ్జ్బలోద్భాసిగణ్డాన్తం ఉపవీతినముజ్జ్వలమ్‌ ॥ 


కౌపీనోద్భాసితజ్చావ దీప్యమానమివ శ్రియా । 
బిభ్రాణం వానరాణాం వై రూపమత్యద్భుతం మహత్‌॥ 


81 


34 


35 


36 


37 


38 


39 


40 


41 


42 


43 


44 


41 


41 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్ధఖండే, పంచమో9_ ధ్యాయః 
ముల్లోకములను తన కృత్యములచే నేద్పించుటంజేసి యాతడు 'రావణుడను 
నామమున ప్రసిద్ధిచెందును. 34 
కావున నాతనిని సంహరించుటకై దేవతలచే యాచింపబడి శ్రీమన్నారాయణుడు 
భూలోకమున రఘువంశమున నవతరించును. 35 


ఆతని సహాయమునకై సహింపగాని బలపరాక్రమోపేతుడై పరాక్రమము, ధైర్యము 
మొదలగు గుణములతోకూడి, బలవంతుడై యింద్రియనిగ్రహముకలిగి 36 
అసంఖ్యాక గుణములు కలిగిన పుత్రుడు నీకు కలుగు”నని వినిపింపగా నామె 
మిక్కిలి సంతసించి 37 
తనతండ్రికీ వృత్తాంతమునంతను, ఆకాశవాణి నివేదించెను. ఆ వార్తను విని 
కేసరి మిక్కిలి సంతసించి 38 


అంజనాదేవియందు పుతోదయమును కోరుచు స్థిరమగు నుత్మంఠతకలవాదై 
యుండెను. అంజనశరీరమంతయు తెల్లబడి 39 


శుక్లపక్షమునందు కళంకములేని చంద్రరేఖవలె ప్రకాశించెను. గర్భభారముచే 
నామె భూమిపై కూర్చుండ జాలకుండెను. 40 


ఈ విధముగా నామె గర్భము, సంతోషమును వృద్ధి పొందించుచు నభివృద్ధిచెందెను. 


ఆంజనేయుడు పుట్టిన నెల, రోజు, నక్షత్రముల నిర్ణయము 
ఇట్లు పదియవమాసము రాగా సూర్యోదయకాలమున 42 


శ్రావణమాసమున [శ్రవణానక్షత్రమున ఏకాదశి తిథియందు కుండలములచే 
కపోల(ప్రదేశములు ప్రకాశించుచుండగా, యజ్ఞోపవీతము మెరయుచుండగా438 


కౌపీనధారియై శోభాయుక్తుడై అత్యంతాశ్చర్యకమగు గొప్ప వానరరూపమును 
ధరించి 44 
82 


41/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
రక్తాస్యపుచ్చమూలన్తు సువర్ణసదృశద్యుతిమ్‌ । 
అతో9_యం జాతమాత్రో౭_పి నితరాన్తు బుభుక్షితః ॥ 45 


ఆజ్ఞునేయస్య ఫలబుద్ధా రవిమణ్జలం ప్రత్యుత్సతనమ్‌ 
ఉదయాచలసంరూఢం దదర్శ రవిమణ్జలమ్‌ | 
నితాన్తరక్తవర్ణేన ఫలబుద్ధిరభూత్తదా ॥ 46 


ఫలమిత్యేవ మన్వానో రవిం భక్షితుముద్యతః । 

(గహిష్యామీతి నిశ్చిత్య శ్రీవేజ్మటగిరేస్తటాత్‌ ॥ 47 
ఉదతిష్టన్మహావేగాత్‌ ఉదయాచలశేఖరమ్‌ । 

గ్రహీతుముద్యతే తస్మిన్‌ బిమృం సూర్యస్య వై బలాత్‌! 48 
హాహాకృతమభూత్సర్వం జగత్సావరజబ్గమమ్‌ । 

తతః చతుర్ముఖో బ్రహ్మా స్వయమాగత్య వేగతః ॥ 49 
బ్రాహ్మమస్త్రం యుయోజాస్మై కుపితః తఘాంసయా। 

తదాస్ర్రమాగతం దృష్ట్వా బాలః క్రీడన్నివ క్షణాత్‌ ॥ 50 
నిరస్య పుచ్చప్రాన్తైన బభూవ విగతజ్వరః । 

ప్రత్యాఖ్యాతం తతో దృష్ట్వా తదస్త్రం బ్రహ్మణేరితమ్‌ ॥ 51 
విసిష్మియే సురాణాం వై గణః కిమిదమిత్యపి । 

కథమాకాశయానం వై కథం సూర్యాభిధావనమ్‌ ॥ ర్‌2 
ప్రత్యాఖ్యానం కథంచాసీ దిత్యూచుర్విస్మితాస్తదా । 

స సురాసురగన్థ్ధర్వం సయక్షోరగరాక్షసమ్‌ ॥ 53 
భువనం విస్మయం ప్రాప కర్మ దృష్ట్వా9_ద్భుతం కపేః । 

హనుమానపి తం దృష్ట్వా సూర్యం నిర్విజ్ఞమానసః ॥ 54 


భూమౌ పపాత తేజస్వీ బ్రాహ్మేణాస్తేణ తాడితః । 
అధథాజ్ఞునా సమాగత్య శోకపర్యాకులా స్వయమ్‌ ॥ 
అ[శ్రుపూర్ణాక్షిపక్షాగా బభాషే సురసత్తమాన్‌ ॥ ర్‌ర్‌ 


83 


42 


42 


శ్రీ బ్రహ్మాండపురాణే, తీర్ధఖండే, పంచమో9_ధ్యాయః 
ముఖము తోకమొదళ్ళలో నెఖుపురంగు అన్యత్ర బంగారు కాంతికలిగిన 
పరాక్రమవంతుడగు పుత్రుని గనెను. ఈతడు పుట్టినంతనే మిక్కిలి యాకలిగొని 
యుండెను. 45 


ఆంజనేయుడు ఫలమను బుద్ధితో సూర్యమండలముపై కురుకుట 
ఉదయాద్రి పైకివచ్చి మిక్కిలి యొజ్జినిరంగుతో రాజిల్లు సూర్యమండలమును గాంచి 
దానిని 46 
ఫలమని తలంచుచు సూర్యుని తినవలెనని ప్రయత్నించి దానిని పట్టుకొందునని 
నిశ్చయించుకొని శ్రీ వేంకటాచల పార్వమునుండి 47 
మిక్కిలి వేగముతో ఉదయాద్రిశిఖరముపై కెగసెను. అచ్చట సూర్యబింబమును 
బలాత్మారముగా పట్టుకొన యత్నించి నంతనే 48 


చరాచరాత్మక ప్రపంచమంతయు నాహాకారముల నొనర్పసాగెను. అంతనాలుగు 
ముఖములుకల బ్రహ్మ శీఘ్రముగా తానే వచ్చి 49 
ఆశ్రమములో నాడుచున్న ఆ బాలునిచంపవలెనని కోపముతో బ్రహ్మాస్తమును 
ప్రయోగింపగా నా బాలుడు విలాసతో నొక (త్రుటికాలములో 50 
తోకతో దానిని త్రోసివేసి స్వస్థతచెందెను. బ్రహ్మచే విసరబడిన ఆ అస్త్రము 
నిరాకరింపబడుటను గాంచి 51 


దేవతాసమూహ మీ బాలుడాకాశమున కెగురుటయేమి? సూర్యుననుసరించి 
పరుగిడుట యెట్లు సమకూరెను? 52 


బ్రహ్మాస్తమును నిరాకరించుటయేమి? యని యాశ్చర్యముతో పలుకజొచ్చిరి. దేవ, 
దానవ, గంధర్వ, యక్ష్మ నాగ, రాక్షసులతో 53 
ప్రపంచమంతయు నా వానరుని యద్భుత కృత్యమును గాంచి యాశ్చర్యమును 
జెందిరి. హనుమంతుడును సూర్యునిగాంచి దుఃఖసంతప్పడై 54 


బ్రవ్మాస్తము తగిలినంతనే భూమి పైబడెను. అంజనాదేవి వచ్చి మిక్కిలి దుఃఖించుచు 
కన్నీటి బిందువులతో రెప్పల మొదటి భాగములు నిండియుండగా దేవతలతో 55 


84 


42/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


అలళ్ఞానా ० 
భవనో నిర్భణా దేవా జాతమాత్రే శిశౌ కథమ్‌ । 
బ్రాహ్మమస్త్రం ప్రయుజ్యాశు కృతార్థా ఇవ సమ్పతి॥। 


ఈదృశా భవతాం పుత్రా న సన్తి కిము దేవతాః । 
ప్రారబ్ధమీదృశం కర్మ కథం ఘోరతరం మహత్‌ ॥ 


ఆజ్ఞునేయస్య బ్రహ్మాదిదత్తసర్వావధ్యత్వవర ప్రాప్తిః 


వదన్తీం పరుషం వాక్యం అజ్ఞానామితట్ఞమజ్ఞుసా I 
సాన ప్రయన్త స్సురా స్సర్వే వీర్యజాతముమాపతే $1 
దేవకార్యజ్బు సంవీక్ష్య వాచమూచురిమాం తదా॥। 


దేలాజ- 
అఖ్జునే! మా విషీద త్వం తవ పుత్రస్య ధీమతః । 
దాస్యామో దుర్లభానస్య వరాన్‌ వయమమానుషాన్‌॥ 


ససురాసురగన్థర్వెః యక్షరక్షోగణైస్తథా । 


పిశాచైః గుహ్యకైః సోలి య మవధ్యో భవతు ధృవమ్‌॥ 


తథా చ ( బాణెశ్ళ్చ వివిధైరపి । 
అవధ్యత్వమవాష్నోతి శాసనాన్నః తవా౭_ త్మజః ॥ 


బలేన ప్రజ్ఞయా చాపి యాతు సర్వాతిశాయితామ్‌। 
శత్రూణామపి దుర్ధర్వః పుత్రస్తవ భవిష్యతి ॥ 


ఇతి దత్వా వరం దేవ గణేషు విరతేష్వథ I 
చతుర్ముఖః సమాహూయ చాజ్ఞునామిదమ బ్రవీత్‌॥ 


56 


5¶ 


58 


59 


60 


61 


62 


63 


43 


43 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్ధఖండే, పంచమో౭_ ధ్యాయః 


~ 
అంజనాదేవి :- 

దేవతలారా! మీరుబొత్తిగా దయలేనివారు. పసిపాపని యందు బ్రహ్మాస్తమును 
ప్రయోగించి కృతార్థులైనట్లుంటిరి. 56 


మీకిట్టి పుత్రులులేరా? నా ప్రారబ్ధకర్మ మింత ఘోరముగా నున్నదా? 57 


బ్రహ్మాదులాంజనేయున కెవరివలనను చావులేకుండునటు వరమొసంగుట 
అని కఠినోక్తులనాడుచున్న అంజనాదేవిని దేవతలందరు నూరడించుచు 
హనుమంతుడు ఈశ్వరుని వీర్యమువలన పుట్టినవాడగుట వలనను, రాబోవు 


దేవతాకార్యమును పరికించియు అంజనాదేవితో ర్‌రి 
దేతతులు :- 

అంజనా! నీవు దుఃఖించవలదు. బుద్ధిశాలియగు నీ పుత్రునకు దివ్యములును, 
దుర్లభములునగు వరముల నీయగలము. 59 


దేవత దానవ గంధర్వ యక్ష రాక్షస సమూహములచేతను, పిశాచములచేతను, 
దేవయోని విశేషములచేతను నీ హనుమంతుడు చంపబడకుండుగాక! 60 


శస్తములచేతను, పలురకముల బాణములచేతను, మాయాజ్ఞచే చంపబడకుండుగాక! 
యనియు 61 


బలముచేతను పాండిత్యముచేత నందరిని మించియుండ వలెననియు, శత్రువుచే 
నెదిరింప నశక్యుడై యుండుననియు మేము వరమొసంగుచున్నాము. 62 


అని వరము లొసంగి దేవతలందరు మిన్నకుండగా (బ్రహ్మ యంజనాదేవిని పిలచి 
63 


86 


43/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
క్రీడా ద్రేరజ్ఞునాచలనామధేయ ప్రాప్తిః 
బ్రహ్మో 1 
అజ్ఞునే! త్వం హి శేషాద్రౌ తపస్తప్వా సుదారుణమ్‌। 
పుత్రం సూతవతీ యస్మాత్‌ లోకత్రయహితాయ వై ॥ 
ప్రసిద్ధం యాతు 3609 య మజ్జునే నామతస్తవ । 
“అజ్ఞానాచలి ఇత్యేవ నాత్ర కార్యా విచారణా ॥ 
ఇతి తస్యై వరం దత్వా దేవా బ్రహ్మపురోగమాః । 
స్వం స్వం స్థానం సముద్దిశ్య యథాగతమథో యయుః ॥ 
అజ్ఞానా పుత్రమాదాయ శ్రీవేజ్కటగిరేస్తటమ్‌ । 
పునరాగమ్య సా మోద మలజ్బక్రే నిజాశ్రమమ్‌ ॥ 
శ్రీ (బహ్మోజ్ఞపురాణో భగునారదసంవాదే +. శ్రీవేజృటాచలమాహోత్ళే 
అజ్ఞునాచలాభిధాన హేతువర్ణనం నామ పజ్బమోల_ ధ్యాయః 


० 


అథ పషష్టోలి_ థ్యాయః 


క్రీడాద్రేః శ్రీవేజ్బటాభిధానోపోద్దాతః 
భ్యగుః :- 
అయం శిలోచ్చయః కేన “వేజ్బటాచల” ఇత్యపి । 
మునీన్ట! భువి విఖ్యాతః తద్వదస్వ సహేతుకమ్‌ ॥ 


నారదః- 

అత్రాపి కారణం వక్ష్యే 23669 యం యేన హేతునా! 
వేజ్కటాద్రిరితి ఖ్యాతః శృణుప్వెకమనా మునే! ॥ 
శ్రీగిరేః పశ్చిమే భాగే పురం నన్దనసంజ్ఞకమ్‌ I 
హస్వశ్వరథసమ్బాధం బభూవ భువి విశ్రుతమ్‌ ॥ 


87 


64 


65 


66 


67 


44 


44 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్థఖండే, షష్యాం_ ధ్యాయః 
క్రీడాద్రికి అంజనాచలమని పేరుంచుట 


బ్రహ్మ :- 
అంజనా! నీవు శేషాలచలమున ఘోరతపమాచరించి ముల్లోకములకు మేలు 
చేయుటకై పుత్రుని కనియుంటివి గాన 64 


పర్వతము నీ పేరున 'అంజనాచలిమని ప్రఖ్యాతిని బడయునుగాక! నీవీ 
విషయముననాలోచింపవలదని 65 


వరమునొసంగి బ్రహ్మాది దేవతలందరును తమ తమ స్థానములకు వెడలిపోయిరి. 


అంజన తన పుత్రుని తీసికొని శ్రీవేంకటాచలమునకు వచ్చి సంతోషముతో తన 
యాశ్రమమున ప్రవేశించెను. 
ఇది శ్రీటహ్మోండపురాణమున భృగు నారద సంవాదమున తీర్ణఖందమున 
శ్రీవేంకటాచల మాహాత్యమున అంజనాచలమని పేరుకల్లుటకు 
కారణమును బెహ్పుటయనెదు అయిదవ అధ్యాయము 


——=అ0—— 


ఆరవ అధ్యాయము 


క్రీడాద్రికి శ్రీ వేంకటాచలమను పేరు కలుగుటకు అవతారిక 
భ్యగుమహార్ష్చి :- 
నారదమునీంద్రా! ఈ పర్వతమునకు 'వేంకటాచలిమను పేరు భూలోకమున 
ప్రసిద్ధికక్కుట కేమి హేతువో తెలుపుమని భృగుమహర్షి యడుగగా నారదుడాతనితో 


నారదుడు :- 1 
మహర్షీ! ఈ పర్వత మేకారణమున 'వేంకటాద్రి' యని ఖ్యాతినిగాంచెనో చెప్పెదను 
సావధానచిత్తముతో వినుము. 2 


శ్రీ పర్వతమునకు పడమటి దిక్కున “నందనిమని పేరుకలిగి యేనుగులు, 
గుజ్జములు, రథములతో నిబిడమై భూలోకమున ప్రసిద్ధికెక్కిన పట్టణముకలదు. 8 


88 


44/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, చతుర్దభాగే 
పురన్దరాభిధః కశ్చిత్‌ సోమయాజీ ద్విజోత్తమః । 
ఉవాస తస్మిన్‌ నగరే యాజకో వేదపారగః ॥ 


తస్య జజ్ఞే. తిమతిమాన్‌ పుత్రో మాధవసంజ్ఞకః I 
కాలక్రమేణ వవృధే వేదాధ్యయనతత్పరః ॥ 


యో గుణైః పితరం సర్వెః అత్య(క్రామదివాజ్ఞుసా । 
క్రమేణ మాంసలౌ బాహూ బభార ద్విజపుత్రకః ॥ 


యౌవనే సమనుప్రాప్తే వక్షస్యతివిశాలతామ్‌ । 
తస్యాసీచ్చన్టలేభాఖ్యా పత్నీ కమలలోచనా ॥ 


ర్వలక్షణసమృన్నా దివ్యనారీవ భామినీ । 
తస్యామనురకో9_భూత్‌ భృశం ద్విజకుమారకః ॥ 


స 
స 
తన్వ్యా హృతో యౌవనేన రూపేణాప్రతిమేన చ । 

విహరన్‌ ముదితో నిత్యం ఆస్తే స్మ సహ భార్యయా ॥ 


విహారయోగ్యే దేశే చ వనోద్దేశే మనోహరే । 
అథాస్మిన్నన్తరే కాలే వసన్తః ప్రాదురాస హ ॥ 


ఉపదేష్టుమివ క్రీడా విశేషాంస్తు ద్విజన్మనః । 
పుంస్మోకిలాః చుకూజుర్వె చూతవృక్షసమా్రితాః ॥ 


వియోగిమాన సేష్వన్తః జనయన్తః పరాం రుజమ్‌ । 
అశోకకుసుమం లోకాన్‌ మదనస్య దిధక్షతః ॥ 


ప్రతప్త మివ నారాచం వ్యరోచత మనోహరమ్‌ । 
ప్రసూనాపచయం కర్తుం నిర్గతః చగలేఖయా ॥ 


విలాసవిపినోద్దేశే సర్వపుష్పమనోరమే। 
ఆరామే విహరంస్తస్మిన్‌ తత్ర తత్ర స భార్యయా ॥ 


89 


10 


11 


12 


13 


14 


45 


45 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్థఖండే, షష్యాం_ ధ్యాయః 
ఆ పట్టణమున యజ్ఞములనొనరించువాడును, వేదముల నాసాంతము చదువు 
వాడునునగు పురందరుడను పేరుగల నొక బ్రాహ్మణోత్తముడు కలడు. 4 


ఆతనికి మాధవుడను బుద్ధిమంతుడగు పుత్రుడు కలడు. ఆతడు వేదపారాయణ 
తత్పరుదై దినదినాభీవృద్ధినిగాంచెను. ర్‌ 


ఆతడన్ని గుణములలో తండ్రిని మించియుండెను. ఆతని బాహువులు క్రమముగా 
బలిసి 6 
యౌవనమురాగా వక్షస్థల మతివిశాలమాయెను. ఆతనికి పద్మములవంటి నేత్రములు 
కలిగి 7 


సర్వలక్షణోపేతయై దేవకన్యను బోలిన చంద్రలేఖ యను నామెతో వివాహము 
జరిగెను. ఆతడామెయందు మిక్కిలి యభీమానము కలిగియుండెను. 8 


భార్యకును, యౌవనమునకును, సాటిలేని సౌందర్యమున కును వశపడినవాడై 
సంతసమున నామెతో 9 
విహారమున కనుకూలమై మనస్సునాకర్షించు వన ప్రదేశములలో విహరించుచు 
నిత్యమానందించుచుండెను. 10 


మాధవునకు క్రీడావిశేషములనుపదేశించుటకు వచ్చిన దోయనునటుల వసంత 
బుతువు సమీపించెను. మామిడిచెట్లయందలి మొగకోయిలలు 11 


ప్రియురాండ్ర నెడబాసిన పురుషుల చిత్తమున మిక్కిలి బాధనుకలిగించుచు 
కూయసాగెను. లోకములను దహింప గోరుచున్న మన్మథుని 12 


చక్కగా కాల్చిన బాణమోయనునటుల నశోకపుష్పము సుందరమై విరాజిల్లెను. 
చంద్రలేఖతో పుష్పములను కోయుటకు బయలుదేరిన మాధవుడు 13 


లీలోద్యాన ప్రదేశమున పుష్పములన్నిటితో మనోహరమగు నుద్యానవనమున 
నచ్చటచ్చట భార్యతో విహరించుచు 14 


90 


45/11 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


సరసీం సత్వసమృన్నాం దదర్శ విమలోదకామ్‌! 
పద్యఖణ్ణెశ్ళ సమ్వూర్డా మిన్టీవరవనాకులామ్‌ ॥ 
క్‌ & ద 


సుగన్దిభిః ప్రసూనైశ్చ పూరితాం తటభూరుహామ్‌ । 
తన్వ్యా చ సబ్బరంస్తీరే స్నిగచ్భాయాసమావృతే ॥ 
చణ్జాలకన్యకాం తన్వీం దదర్శ సుమనోహరామ్‌ । 
ఇన్టీవరదళశ్యామాం ప్రఫుల్లకమలేక్షణామ్‌ ॥ 


పీనోన్నతకుచాం తన్వీం పూర్ణచ[న్దనిభాననామ్‌ | 
మూర్తామివా౭_జ్ఞాం మారస్య సుస్నిగ్ధకుటి లాలకామ్‌॥। 


తనుమధ్యాం వరారోహాం 'మాలినీంినామ నామతః । 
తాం దృష్ట్వా విస్మయా౭_విష్ట శ్చిన్రయామా స వైద్విజః॥। 


జాతేరననురూపాం తాం మత్వా ద్విజకుమారకః । 
“అత్యద్భుతమిదం రూపం విధినా కేన నిర్మితమ్‌ ॥ 


మన్యే ద్రష్టుమశక్యం వై విధేర్వా రూపమీదృశమ్‌ । 
అన్థః ఖలు జగత్రృష్టా విధాతా రూపమీదృశమ్‌ ॥ 


యతశ్చకార వై వ్యర్థం అభోగ్యమపి మాదృశామ్‌ ] 
అథవా కిము రత్నస్య వ్యర్థయా జాతిచిన్తయా ॥ 


కేనేదమద్భుతం రూపం లభ్యతే సుకృతం వినా । 
అథైనాముపసర్పామి సో౭_ హం స్ప ్రశ్వేతరామపి 11 
చణ్టాలవాటి కాదృష్టం కిం రత్నం దుష్యతే9_ థ వా! 
ఇతి సజ్బూత్య వై తస్యాః సమీపముపజగ్మివాన్‌ ॥ 
అనురాగవతీ చాస్మిన్‌ విపే చణ్ఞాలకన్యకా । 
తయోర్విద్ధమభూచ్చేతః 88: మదనసాయకైః ॥ 

91 


15 


16 


17 


18 


19 


20 


21 


22 


23 


24 


25 


46 


46 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్థఖందే, షష్టో౭_ ధ్యాయః 


2६००९ 
జంతువులతోకూడి నిర్మలమగు జలముతోనిండిన తామర పుష్పములతో నిండి 
పద్మవనమును బోలి 15 


236289९0 ॐ పుష్పములతో నిందినదై, తీరమందనేక వృక్షములుకలిగిన సరస్సును 
గాంచి దట్టమగు నీడతో నిండినా సరస్తీరమున భార్యతో సంచరించుచు 16 


మిక్కిలి లావణ్యవతియగు చండాలకన్యకను గాంచెను. ఆ యువతి నల్లకలువరేకు 
లను బోలిన రంగుగలదై చక్కగా వికసించిన పద్మములవంటి 17 


విశాలమైన నేత్రములుకలదై యుండెను. బలసి యెత్తగు కుచములు కలదై 
పూర్ణచంద్రుని బోలిన మోముకలదై, నిగనిగలాడు ముంగురులుకలదై, మన్మథుని 
యాజ్ఞయే శరీరమును ధరించినదో యనునటులున్నదై 18 


సన్నని నడుము కలిగి “మాలిని” యను పేరు కలిగిననామెను గాంచి యాశ్చర్యము 
కలిగి మాధవుడిట్లాలోచింపసాగెను. 19 


ఈమె చండాలజాతిలో జనింపవలసినదికాదు. ఈ యద్భుతరూపమును బ్రహ్మ 
ఎందులకై నిర్మించెనో కదా! 20 


(బ్రహ్మకును నిట్టి రూపము చూడశక్యమని తలంతును. ఇట్టి రూపమును21 


మావంటి వారలకనుభవింప ననర్హముగా నిట్టిరూపవతిని సృజించిన యీ బ్రహ్మ 


గ్రుడ్డివాడుకదా! రత్నమునకు జాతి విచక్షణతో నేమిపని? 22 
పుణ్యమును చేయనివానికీ రూపము లభించునా? అంటరానిదైనను నేనీమెను 
సమీపింతును. 23 
మాలపల్లెలో కనుపించిన రత్నము నిందార్హమౌనా? అని చింతించి యామె 
చెంతకేగెను. 24 
చండాల కన్నియకును మాధవునియం దనురాగము కలిగెను. తీక్టములగు 
మన్మథబాణములతో వారిద్దరి మనస్సులును భేదింపబడసాగెను. 25 
92 


46/11 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


ప్రాపయిత్వా గృహం భార్యాం చన్రరేఖాం ద్విజోత్తమః । 


శనైః శనైః సమీపం వై తస్యాః స్వయముపాగమత్‌ ॥ 
అథైనాం వరయామాస హృష్ణో ద్విజకుమారకః । 
అవిచార్య మాహత్సాపం తత్సజ్ఞ్జమసముద్భవమ్‌ ॥ 


“మా భైషీస్త్వం వరారోహే ద్విజోల యమితి భామిని! 
ప్రీరత్నం దుష్కులాచ్చాపి గ్రాహ్యమిత్యనుశాసనమ్‌॥ 


అతో9 హం భవతీం యాచే వాచా మధురపూరయా;। 


మమ చానుమతిం దాతుం త్వయా రన్తుమిహార్దసి ॥ 


ఇత్యుక్త్వా పాణిమన్యా వై స్విన్నం జగ్రాహ పాణినా! 
సజ్ఞతః సో౭_థ మాలిన్యా తయా ద్విజకుమారః ॥ 


తదీయమేవ మాంసాది మాహారం రోచయన్‌ సదా । 
సురామపి పిబన్నిత్యం చిక్రీడ చిరమున్మనాః ॥ 


చిరకాలే వ్యతీతే తు దరిద్రశ్చాభవద్‌ ద్విజః । 
విధాయ చౌర్యహత్యాది పాపాని ధనమర్దయన్‌ ॥ 


తచ్చ తస్యై దదద్విత్తం కిజ్బిత్మాలం నినాయ సః । 
తతస్తత్రాప్యశక్షోల యం తదీయైశ్చ నిరాకృతః ॥ 


చచార భువనే భ్రానో న వాసం ప్రాప్య కుత్రచిత్‌ । 


ఆజగామ చరన్‌ సోత యం సమీపం శేషభూభృతః 11 


ఆరురోహ గిరిం చాపి కథజ్బిద్దీనచేతసా । 
తస్మిన్నేవ క్షణే తస్య శరీరమభితస్తదా ॥ 


ఆపాదచూడం జజ్వాల తదద్భుతమివాభవత్‌ । 
తత్తస్య పాపజాతల్బు భస్మీభూయ క్షణాన్తరాత్‌ ॥ 


93 


26 


97 


28 


29 


30 


31 


39 


33 


34 


35 


36 


47 


47 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్థఖండే, షష్యాం_ ధ్యాయః 


అంత మాధవుడు తన భార్యయగు చంద్రలేఖ నింటికి పంపివైచి మెల్ల మెల్లగా 
మాలిని సమీపమునకేగెను. 26 


ఆమెను గాంచి సంతసించి యామె సాంగత్యము గొప్ప పాపహేతువని విచారింపక 
ఆమెను వరించెను. 27 


మరియు నామెతో సుందరీ! నేను బ్రాహ్మణుడనని భయపడ వలదు. స్త్రీ రత్నమును 


చెడ్డకులమునుండియైనను స్వీకరింపవచ్చునని విధియున్నది. 28 
కావున నేను నిన్ను మధురవాక్కులచే వేడుకొనుచున్నాను. నన్నంగీకరించి నాతో 
రమింపుమని 29 


పలికి మన్మథోద్రేకముచే కలిగిన స్వేదముచే తడసిన ఆమె చేతిని తన చేతిలోనికి 
తీసికొని యామెతో క్రీడించెను. 80 


వారి జాతికుచితమగు మాంసాదులచే తానును ప్రీతితో భుజించుచు కల్లు త్రాగుచు 
చాలకాలముత్మంఠకలవాడై విహరించెను. 31 


చాలకాలమట్లు గడచిన పిదప నాబ్రాహ్మణుడగు మాధవుడు దరిద్రుడగుటచే 
దొంగతనమును, హత్యల నొనరించి ధనమును సంపాదించుచు 82 


ఆ ధనము నామె కొసంగుచు కొంతకాలమును గడపెను. తుదకా కృత్యముల 
నొనర్పజాలక మాలినిచేతను, ఆమె బంధువులచేతను నిరాకరింపబడి 38 


భూమియందంతటను మతిలేక తిరిగియు నివానమును పొందజాలక 
శ్రీశేషాచలమును సమీపించెను. 34 


దుఃఖముతో నెట్లో యా పర్వతము నధిరోహించెను. ఆ క్షణముననే నాతనిశరీర 
మంతటను 35 


పాదమునుండి శిరస్సువరకు మంటలు మండదొడంగెను. అదిచాల నద్భుతముగా 
నుండెను. దానితో నాతని పాపసమూహ మంతయునొక్క క్షణములో 36 


94 


47/Sri Venkatachala mahasmyam/1Part(file-i) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే र 
కృత్వా చటచటారావం పతితం ధరణీతలే । 


జాజ్వల్యమానో విప్రో౭_పి బ్రహ్మతేజోభిరజ్ఞుసా 11 37 


రరాజ విగతైనస్మః ४८65 దివాకరః । 
తం దృష్ట్వా విస్మితా స్సర్వే మునయ స్తత్ర సజ్ఞతాః ॥ 38 


పప్రచ్భుస్తం మహాభాగా ద్విజపుత్రం మహర్షయః । 

“కిమిదం వద వి(్రేన్ష! నః పరో విస్మయో మహాన్‌ ॥ 39 
ఆచక్ష్వాస్మాకమామూలాత్‌ వృత్తాన్తమిహ సర్వతః । 

ఇతి తేషాం వచః (శ్రుత్వా మాధవో విస్మితో ద్విజః ॥ 40 
ఆదితః ప్రభృతి ప్రాహ వృత్తాన్తం నిజమజ్ఞుసా । 

తచ్చుత్వా మునయస్సర్వే విస్మయం పరమం గతాః ॥ 

ఊచుర్వచనమక్షిష్టం వృషశైలాణశ్రితం మహత్‌ ॥ 41 
६००००००६ :- 

అనేన పాపజాతం వై యస్మాద్దగ్ధం ద్విజన్మనః । 

'వేజ్మటాచలి ఇత్యస్య ప్రసిద్ధిర్భువి వర్తతామ్‌ ॥ 42 
సర్వపాపాని “వేం” ప్రాహుః “కటి స్తద్దాహ ఉచ్యతే । 

సర్వపాపదహో యస్మాత్‌ వేజ్బటాచల ఇత్యభూత్‌ ॥। 43 
ఇత్యుక్త్వా మునయ స్సర్వే యథాగతమథో యయుః । 

ద్విజో౭_పి శాన్తచిత్తో౭ స్మిన్‌ అచలే సంయతేన్దియః । 

దుశ్చరం వై తపః కృత్వా తేన కైవల్యమాప్తవాన్‌ ॥ 44 


ఇతి 1 4.1 శ్రీవేజృటాచలమాహోత్ళే జ్ఞుగునారదసంవాదో 
శ్రీవేజ్మటాచలనామధేయ హేతువర్ణనం నామ सनृ ధ్యాయః 


కకక + 3 ° గ్రీకెతిణా ద. 


95 48 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్థఖండే, షష్టో౭_ ధ్యాయః 


ర్రబ్రయ్మా 
భస్మమై చటచట ధ్వనుల నొనర్చుచు భూమిపై పడి పోయెను. బ్రాహ్మణుడును 
బ్రహ్మతేజస్సుచే 37 


పాపములు నశించి శరత్కాల సూర్యునివలె ప్రకాశించెను. ఆతనినిగాంచి 
యచ్చటకు విచ్చేసిన మునులందరు నచ్చటగూడి యాశ్చర్యమునుచెంది 38 


యాతనితో బ్రాహ్మణోత్తమా! నిన్ను గాంచిన మాకు మిక్కుట మగు ఆశ్చర్యము 
కలుగుచున్నది. 89 


ఈ వృత్తాంతమునంత పూర్తిగా మా కెటింగింపు'మని యడుగగా వారి మాటలను 
విని మాధవుడును నాశ్చర్యమును జెంది 40 


తన వృత్తాంతమును మొదటి నుండియు వినిపించెను. ఆ వృత్తాంతమును విని 
యాశ్చర్యమును చెందుచు వృషభాద్రియందలి గొప్పతనమును తెలుపుచు41 


మహార్చులు :- 
ఈ వృషభాద్రిచే మాధవుని పాపములన్నియు నశింపచేయ బడినవి గాన నీ 
పర్వతమునకు 'వేంకటాచిలమను నామము భూలోకమున వర్థిల్లుగాక! 42 


పాపములన్నిటికి @0' అని పేరు. 'కటిమనగా దహింప జేయుట. సకలపాపములను 
దహింపజేసినది గాన దీనికి 'వేంకటాచల'మను పేరు ప్రఖ్యాతిగాంచినది. 43 
అని పలికి మునులందరును వచ్చిన దారినేవెడలిపోయిరి. మాధవుడును నిర్మల 
మనస్కుడై దుష్మృరమగు తపము నాచరించి దానిచే కైవల్యమునందెను. 44 


ఇది శ్రీ (బ్రహ్చాందవురాణమున తీర్ణఖందమున శ్రీవేంకటాచలమాహాత్యుమున 
భగునారద సంవాదమున శ్రీ వేంకటాచలమను పేరుకలుగుటకు 
కారణమును తెలువుట యనెడి ఆరవ అధ్యాయము. 


य) ० (ప్రం क्क 


96 


48/11 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
అథ సప్తమోల౨_ 250०8 


శ్రీవేజ్కటే శారాధకచోళరాజసుతోత్పత్తి క్రమః 
భ్యగుః :- 
చోళరాజసుతః కశ్చిత్‌ కలౌ ఖలు భవిష్యతి । 
“చక్రవర్తి స శేషాద్రౌ వైకుణ్ఞం హ్యర్చయిప్యతి ॥ 
ఇత్యేవం కథితం పూర్వం త్వయా మే మునిసత్తమ! 
తన్మమాచక్ష్వ విపే విస్తరేణివ నారద! ॥ 


చోళరాజసుతః కోతల యం కుత్ర దేశే వసిష్యతి? । 
కథంవా శేషశైలేన్దం అర్చయిప్యతి భక్తితః ॥ 


తస్య వా కీదృశీ భక్తిః భవిష్యతి రమాపతౌ । 

స్త త్వదన్యో? స్తి భూలోకే వేదితా భావినాం క్వచిత్‌ । 
మయ్యనుగ్రహబుద్భ్యా త్వం కథయస్వ కథామిమామ్‌॥ 
శ్రీనారదః :- 

కలౌ చోళనృపః కశ్చిత్‌ బభూవ భువి విశ్రుతః । 
ధార్మికో నీతిశాస్త్రజ్ఞః శశాస పృథివీమిమామ్‌ ॥ 

స కదాచిద్వనే ८:2० ఆఖేటేన మహీపతిః । 

కిజ్బరాన్‌ వనపాలాంశ్చ వ్యాదిదేశ మహామనాః ॥ 
స్వయం వినిర్యయౌ తూర్ణం హయమారుహ్య రంహసా । 
శేషాచలవనోద్దేశే విచచార మృగాన్తకః ॥ 

అశ్వానా ఇ్బు గజానాజ్ఞు (శ్రుత్వా ఘోరం మహారవమ్‌। 
గుహాభ్యః ప్రతినిర్యాతాః సింహవ్యాఘ్రముఖామృగాః ॥ 
ఇతః సింహా ఇతో వ్యాఘా ఇతశ్చ వనవారణాః । 

ఇతి నిర్దిశ్యమానాన్వె జఘాన మృగయూథపాన్‌ ॥ 


97 


49 


49 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్థఖండే, సప్తమో౭ి_ ధ్యాయః 


ఆంతా 


ఏడవ అధ్యాయము 
శ్రీ వేంకటేశు నారాధించు చోళరాజ పుతోదయ వర్ణనము 
భృగుమహర్షి :- 
నారదా! కలియుగమున చోళరాజునకు పుత్రుడు కలుగును. ఆతడు చక్రవర్తిియను 
పేరుతో శేషాచలమున శ్రీమన్నారాయణుని పూజించునని 1 


నీవు మున్ను నాకు చెప్పియుంటివి. దానిని నాకు విస్తారముగా తెలుపుము.2 


ఈ చోళరాజు పుత్రుడెవరు? ఏదేశమున నివసించు చున్నాడు? శేషాచలమును 
భక్తితో నెట్లు పూజించును? 3 


ఆతనికి శ్రియఃపతియందెట్టి భక్తి కలుగును? నీవు తప్ప భూలోకమున జరుగబోవు 
దాని నెబుంగజాలినవారు లేరు. నాయందు దయయుంచి నీవీ చరిత్రను 
తెలుపుమని భృగుమహర్షియడుగగా 4 


నారదుడు :- 

కలియుగమున ధర్మకార్యతత్పరుడును, నీతిశాస్త్రము నెతింగినవాడును నగు 
చోళరాజు భూమిపై ప్రసిద్ధినొంది ఈ భూలోకమును పరిపాలించెను. 5 
ఆతడొక దినమున వనములో వేటాడుటకు సేవకులను, వనసంరక్షకులను 
నాజ్ఞాపించెను. 6 
తానును గుజ్జము పైనెక్కి బయలుదేరి శేషాద్రి వన ప్రాంతమున మృగములను 
చంపుచు విహరించెను. 7 
గుజ్జములయొక్కయు, ఏనుగులయొక్నయు భయంకర ధ్వనిని విని గుహలనుండి 
సింహములు, పెద్దపులులు మొదలగు మృగములు బయటకువచ్చెను. 8 


ఇదుగో సింహము, ఇదిగో పెద్దపులి, ఇవిగో అడవియేనుగు లని చూపుచున్న 
మృగసమూహములను 9 


98 


49/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


సజ్ఞశశ్చ వరాహాణాం యూథాని నిశితైశ్ళరైః । 
ఖడ్గాన్‌ कु నృపతిః వివ్యాధ విపినాన్తరే I 
మృగయా౭_కృష్ణచితోతల._ యం విచరన్‌ కాననే ముహుః 


చోళరాజస్య మృగయావిహారకాలే నాగకన్యకాదర్శనాదిః 
న లేభే విశమం రాజా యథేన్రియవశం గతః | 
తతస్తేన నరేన్దేణ కన్యా కాబ్బునరూపిణీ ॥ 
నలినోత్ఫుల్లనయనా చన్టబిమృనిభాననా । 
విశ్వవిసయలావణ్యా శ్యామా పీనపయోధరా ॥ 


రాజహంసీ చరన్తీవ దృష్ట్వా యౌవనశాలినీ । 

తతః ప్రసూనాపచయం ८०८९ సా మనోరమమ్‌ ॥ 
జహార చేతః తస్యేయం నదీవ పులినం 2258 । 
ప్రసూనాన్యపచిన్వన్వాః సన్నమధ్యవలిత్రయమ్‌ ॥ 
ఉన్నమత్ముచమాలోక్య వపుస్తస్యాః భృశోత్సుకః I 

న శశాక వనోద్దేశాత్‌ పదాత్సదమపి స్వయమ్‌ ॥ 


చలితుం నృపతిస్తత్ర వ్యాధవిద్దో మృగో యథా । 
నిర్ణితః స్మరబాణేన సోలి యం మర్మసు द & ॐ ॥ 
విసృజ్య సర్వసైన్యాని తత్సమీపం యయౌ నృపః । 
తతః సా చ వరారోహా విలోక్య నృపతిం తదా ॥ 
మనోజ్ఞవేషం స్యమ్వాప్తం న్యస్తచాపమివ స్మరం । 
విద్దా మన్మథబాణేన బభూవా£_£_ యతలోచనా ॥ 
అపచేతుం న పుష్పాణి శక్తా తద్గతమానసా । 
ముహుర్విలోకయన్వేనం రాజానం సా మనస్వినీ ॥ 
99 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


19 


50 


50 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్థఖండే, సప్తమో౭ి_ ధ్యాయః 


ఆంతా 


పందుల గుంపులను వాడిబాణములచేతను, ఖద్దమృగము లను ఖద్దముతోను 
సంహరించుచు వేటయందాసక్తికలిగి యడవిలో సంచరించుచు 10 


చోళరాజునకు వేటయందు నాగకన్యక కాన్సించుట మున్నగునవి 
ఇంద్రియములకు వశమైనవానివలెనే నారాజు విశ్రమించ కుండెను. అంత నా 
రాజు బంగారువంటి వర్ణము కలిగి 11 


పద్మములవలె వికసించిన నేత్రములుకలదై, చంద్ర బింబ మును బోలినముఖము 
కలదై, ప్రపంచము నాశ్చర్యపరచు లావణ్యముకలదై, నడియౌవనమందున్నదై, 
బలసిన స్తనములుకలదై 12 


రాజహంసవలె నడచుచున్నదై, యౌవనావస్థ్టయందున్నదై పువ్వులను కోయుచున్న 
కన్యకను గాంచెను. ఇసుకతిన్నెను నీటితోనిండిన నదియాకర్షించినట్లే రాజుచిత్తము 


నాయువతి హరించెను. పుష్పములను కోయుచున్న యామె సన్నని నడుము 
కడుపునందలి మూడు ముడుతలను 14 


కుచముల భారముచే వంగుచున్న శరీరము మిక్కిలి యుత్సాహముతో గాంచి 
యొక్నయడుగైనను యరణ్యమునుండి కదల్చ్పజాలకపోయెను. 15 


కిరాతునిచే కొట్టబడిన మృగము కదలజాలనియట్లు మర్మముల చేదించు మన్మథ 
బాణముచే జయింపబడి కదలజాలక 16 


సైన్యములనన్నిటిని విడిచి యామెను సమీపించెను. ఆ యువతియు 17 


ధనస్సును విడిచియున్న మన్మథునివలె సుందరరూపముగల రాజునుగాంచియా 


విశాలాక్షి మన్మథబాణాహతయై 18 

రాజునందు లగ్నచిత్తయె పుష్పములను కోయజాలక పోయెను. మాటిమాటికి 

రాజునుగాంచుచు 19 
100 


50/61 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


కరేణ పుష్పాపచయం దృగ్భ్యాం రాజావలోకనమ్‌ । 
కుర్వతీ తన్మనాస్తన్వీ తథా చ స్మరవిభ్రమాన్‌ ॥ 


దర్శయన్తీ తథా తన్వీ నాతిక్రాన్తా చ దృక్పథమ్‌ । 


తతో రాజా సమాగమ్య పృష్టవాన్‌ మజసిభాషిణీమ్‌ । 


కులం వృత్తబ్బు శీలబ్బు తస్యాః స్వయమనిన్దితమ్‌ ॥ 
రాజా ;- 

కా త్వం చరసి కల్యాణి! వనే విగతభీః కథమ్‌ । 
పితా కో? జననీ కా? వా కుత్ర వా వసతి స్తవ? ॥ 


పరిగ్రహో౭_సి కస్య త్వం న వా పాణిగ్రహస్తవ । 
పాణిగ్రహణకాలో9 యం వర్తతే తవ శోభనే ॥ 
న చేత్పరిగ్రహో౭_న్యస్య వరాజ్జి! వరయే తదా । 
స్వాయత్తీకర్తుమాత్మానం జీవితజ్బ త్వమర్హసి ॥ 


కన్యకా ~ 
ధనజ్బుయాభిధానస్య సర్పరాజస్య ధీమతః 
పుత్రీ వసామి పాతాలే లాలితా పితురన్తికే ॥ 
భోగాన్‌ మానుషాంశ్చాపి భూజ్బానా తత్రసాదతః । 
క్రీడన్తీ చ వయస్యాభిః పాతాలే న్యవసం చిరమ్‌ ॥ 
పాణిగ్రహణకాలే వై సమ్రాప్రేల_ పి పితా మమ। 
చిన్తయామాస కో వాస్యాః భవితా సదృశో వరః ॥ 
పిత్రా నానుమతా చాహం అభిలాషం తవ ప్రభో । 
బన్ఫుభిశ్చ తతోల_భీష్టైః నానుమన్తుమిహోత్సహే ॥ 
పితరం మమ పృచ్చస్వ గత్వా పాతాళమజ్ఞసా । 
దాస్యత్యనుమతిం నూనం గుణతః శీలతస్తవ 11 
వినయం రక్ష కల్యాణ! కథజ్బిదపి చానఘ । 
చన్లోదయవివృద్దో౭ दः కిం వేలామతిలజతే ॥ 

€ ¢ ¢ ఖు 


101 


20 


21 


22 


23 


24 


25 


26 


97 


28 


29 


30 


51 


51 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్థఖండే, సప్తమో౭ి_ ధ్యాయః 
చేతితో పూలను కోయుచు కన్నులతో రాజును గాంచుచు యాతనియందు లగ్నమైన 


చిత్తముకలదై మన్మథ విలాసములను 20 
చూపుచు యాతని దృష్టిమార్గమునుండి తొలగక నిలచెను. రాజామెను సమీపించి, 
ఆమె కులమును, వృత్తిని, శీలమును తెలియగోరి 21 
రాజు ;- 

కల్యాణీ! నీవెవతెవు? భయములేక అడవిలో వంటరిగా నెట్లు తిరుగుచుంటివి? 
నీ తండ్రి యెవరు? నీ తల్లి యెవరు? నీ నివాసమెచ్చట? 22 


నీ వెవరిని వివాహము చేసికొంటివి? లేక నీకు వివాహము కాలేదా? నీకిపుడు 


పెండ్లి వయస్సు కదా! 23 

నీ కిదివరలో పెండ్లి కానిచో నేను నిన్ను వివాహము చేసికొందును. నన్నునా 
జీవితమును నీ అధీనము చేసికొనుమని యడిగెను. 24 
కన్యక ~ 


ఆ మాటలను విని ఆ యువతి “నేను బుద్ధిమంతుడగు ధనంజయుడను సర్పరాజు 
కూతురును, పాతాళలోకమున నుందును. తండ్రివద్దనేయుందును. 25 


నా తండ్రియనుగ్రహమున నే ననేక దివ్యసుఖములను భవించుచు చెలికత్తెలతో 
నాడుకొనుచు చాలకాలము పాతాళలోకములోనే ఉంటిని. 26 


నాకు వివాహవయసు రాగా నా తండ్రి 'నాకు తగిన వరుడెవ్వరాా యని ఆలోచించు 
చున్నాడు. 27 


నేను నా తండ్రితోను, బంధువులతోను, యిష్టులతో విచారింపక నిన్ను 
అనుమతింపజాలను. 28 


నీవు వెంటనే పాతాళమునకేగి నా తండ్రినడిగినచో, నా తండ్రి తప్పక మంచిగుణ 
వంతుడవు, సదాచార సంపత్తిగల నీకు నన్నిచ్చుట కంగీకరించును. 29 


పుణ్యచరితా! పూర్ణచంద్రోదయమునుగాంచి యుప్పాంగి నను సముద్రము తన 
చెలియకట్ట నతిక్రమించనట్లే నీవును నీ వినయసంపదను వీడవలదని ప్రార్ధింప 
30 
102 


51/51 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 

రాజా {~ 
నా యం వ్యతిక్రమః సుభ్రూః నాధర్మశ్చాత్ర విద్యతే! 
గాన్టర్వోలి_ యం వివాహో9_పి మునిభిః పరికీర్తితః॥ 
పరస్పరానురాగేణ సజ్ఞతాః రాజకన్యకాః । 
(०००८० బహవశ్చాపి న విహాతుమిహార్హసి॥ 
అయం వివాహో ధర్యశ్చ స్వర్యశ్చ నలినేక్షణే! । 
అస్మిన్నర్థే విశాలాక్షి! ప్రత్యవాయో న విద్యతే ॥ 
అతస్త్వయ్యనురక్తం మాం కృతార్థ్ణయితుమర్హసి I 
జీవితం వా సుఖం వాపి తాం విహాయ న రోచతే॥। 
ఇతి బ్రువతి భూపాలే కన్యా కామవశంవదా । 
లజ్ఞానతముఖీ భూమిం లిఖన్తీ నఖరేణ సా ॥ 
వక్తుకామేవ సంరబ్బా సంహృతా లజ్ఞయా ముహుః । 
అజీచకార చోద్వాహం రాజ్ఞా నాగస్య కన్యకా ॥ 

౧ ఇ 
జోషమాస్థాయ విపులం ముహూర్తం స్మావతిష్టతే। 
అథనయా సమాగత్య లతామణ్ఞపసండ్రితః ॥ 
అన్వభూత్సురతం తస్యా భూయో రాగవివర్ధనమ్‌ । 
యామావశేషే9_థ దినే గన్తుకామా కృతత్వరా ॥ 
ఆమగ్రయామాస నృపం కథజ్బుద్విరహాకులా । 
నృపశ్చ దుఃఖితో9_త్యర్థ మాళ్లిష్యాశ్లిష్య భామినీమ్‌॥। 
కథజ్బాదనుమన్తుం వై శశాక గమనం తదా । 
నృపేణానుమతా సా౭_థ సజ్ఞ్జమ[శ్రమవిహ్వలా ॥ 
నిమీలితార్థనయనా నిర్గతా వరవర్ణినీ । 
తతః పాతాళమావిశ్య గత్వా చ పితురన్తికమ్‌ ॥ 
చోళరాజస్య చరితం కథయామాస సర్వతః । 
నాగరాజో9 పి తాం (శ్రుత్వా కథితాం కన్యయా కథామ్‌॥ 


103 


31 


32 


33 


34 


35 


36 


37 


38 


39 


40 


41 


52 


52 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్ధఖండే, సప్తమో9_ ధ్యాయః 
రాజు :- 
సుందరీ! నేనాచరించునది శాస్త్రమర్యాద నతిక్రమించినది గాని, అధర్మముకాని 
కానేరదు. ఈ గాంధర్వ వివాహమును మునులుగూడ ఫప్రస్తుతించిరి. 31 


ఒకరియందొకరికి కలిగిన యనురాగముచే ననేకమంది రాజకన్యకలు గాంధర్వ 
విధిచే పరిణయమాడినటుల విను చున్నాము. నీవు నన్ను విడువవలదు. 32 


ఈ వివాహము ధర్మ సంగతము, స్వర్ణప్రదమేకాని యిందనర్థమేమియును లేదు. 38 
కావున నీయందత్యంతానురాగముకల నన్ను కృతార్థుడ నొనరింపుము. నిన్ను 
విడచి జీవింపజాలను. సుఖింప జాలనని 34 
పలుగకనే నాగకన్యక కామపరవశయి సిగ్గుచే తలవంచి కాలిగోటికొనతో నేలపై 
(వాయుచు 85 
ఏదియో చెప్పవలెనని యారంభించియు నిగ్గుచే చెప్పజాలక రాజుతో 
వివాహమునకంగీకరించి 36 
మౌనముతో నొక క్షణకాలము నిలచెను. అంత రాజామెతో కూడి పూపొదరిండ్లలోని 
కేగి 37 
సంప్రీతి నభివృద్ధినొందించు మన్మథక్రీడలననుభవించెను. అంతరాత్రి యొకరూము 
మాత్రమే మిగిలియుండగా నాగకన్యక వెడలిపోవుతొందరతో 38 


రాజును విడవజాలకుండియు నాతని ననుజ్ఞనొసంగుమని కోరెను. రాజును 
మిక్కిలి దుఃఖించుచు నామెను మరల మరల నాలింగనమొనర్చుకొని 39 
యతికష్టముతో నామె కనుజ్ఞనొసంగెను. ఆమె రాజానుమతిని గొని మిక్కిలి 
యలసినదై 40 
కండ్లు సగము మూసికొని బయలుదేరి పాతాళలోకమున కేగి తండ్రిని సమీపించి 
41 
చోళరాజు చరితమునంతను చెప్పివైచెను. నాగరాజు తన కన్నియచెప్పినదానిని 
విని 42 
104 


52/61 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


53 

ప్రహర్షమతులం లేభే २38९० ०८2०8 బ్రువన్‌ । 
నిర్గత్య నృపతిశ్చాపి లతామణ్ణపసం(శ్రయాత్‌ ॥ 43 
భావయన్‌ విభ్రమాంస్తస్యా జగామ మృగయంశ్చమూమ్‌॥। 
పశ్చిమాచలశ్ళజ్లాగ్రే లమ్బమానే దివాకరే ॥ 44 
వ్యలోకత మహారాజః సేనామనుగతాం తదా! 
అపరం దిశమాసాద్య హ్యన్వరజ్యత భాస్మరః ॥ 45 
బిభ్రతీ కుబ్ముమారక్తం పయోధరభరం తదా । 
బభౌ సన్ఫారుణం వ్యోమ స్ఫురత్తారకమణ్దలమ్‌ ॥ 46 
ప్రవాళరకో ముక్తాభిః రజ్జితో వారిధిర్యథా । 
జగాహే జగదణ్ఞాన్త స్తిమిరబ్బు శనైశ్ళనైః ॥ 47 
హృదయం విషయాసక్తం అవిద్యాతిమిరం తథా । 
స చ సైన్యాన్వితస్తావత్‌ ప్రయయౌ నిజమాస్పదమ్‌ । 
స్మారం స్మారం విశాలాక్షీం సురతశ్రమవిహ్వలామ్‌ ॥ 48 

చోళరాజస్య నాగకన్యాయాం సార్వభౌమలక్షణో పేతసుతోత్పత్తిః 
ఆపన్నసత్వా దదృశే నాగరాజస్య కన్యకా । 
సర్వలక్షణసమ్బన్నా పితుర్విదధతీ ముదమ్‌ ॥ 49 
తామథా లోక్య దైవజ్ఞా ఇదమూచుర్వచస్తదా । 
అస్యాముత్సద్యుతే పుత్రః చక్రవర్తీ మహాద్యుతిః ॥ 50 
పృథివీం సాగరోపేతాం సశైలవనకాననామ్‌ । 
పాలయిప్యతి ధర్మేణ మహున్ధసదృశః ప్రభుః ॥ 51 
అథ సా దశమే మాసి పుత్రం ప్రాసూత సునరమ్‌ । 
సర్వలక్షణసమృన్నం సార్వభౌమపదోచితమ్‌ ॥ 52 

ఇతి 1 4.1 జ్ఞుగునారదసంవాదో శ్రీవేజ్మటాచలమాహోత్ళ్యే 
బోళరాజసుతోత్తత్తి వర్ధనం నామ సప్తమో౭_ ధ్యాయః 
यको ० 2० क्क 
105 53 


శ్రీ బ్రహ్మాండపురాణే, తీర్థఖండే, సప్తమో౭ి_ ధ్యాయః 
మిక్కిలి సంతసించి నీకు తగిన వరుడు సమకూరెనని సంతసించెను. రాజును 


పూపొదరింటినుండి బయటకు వచ్చి 43 
ఆమె విలాసచేష్టితములనే తలంచుచు తన సేనను వెదకుచు వెడలిపోయును. 
సూర్యుడస్తాదికి జేరి పిమ్మట 44 


తనను వెంబడించిన సేనను గాంచెను. సూర్యుడు పశ్చిమాద్రిని ప్రకాశించెను. 45 


ఆకాశము కుంకుమవలె నెజ్జనగు మేఘములను భరించుచు నక్షత్రములు 
(ప్రకాశించుచుండగా సంధ్యాకాంతిచే నెట్టిబారెను. 46 


పగడములచే నెజ్జనై, ముత్యములచే తెల్లనిదై ప్రకాశించు సముద్రమువలె నాకాశము 
కుంకుమవర్ణముగల వువుము లచే నెరుపురంగును, ముత్యములవంటి 
నక్షత్రములచే తెల్లగను ప్రకాశించెను. 47 


విషయభోగములయందాసక్తిగల మనస్సునజ్ఞాన మావరించునటుల ప్రపంచము 
నందంతటను మెలమెల్లగా చీకటి వ్యాపించెను. మాటి మాటి కా సంభోగ విరహిత 
యగు నా నాగకన్యకనే తలంచుచు తన సైన్యముతో రాజు తన నగరమునకేగెను. 48 
చోళరాజునకు నాగకన్యకయందు చక్రవర్తి 
లక్షణములతో గూడిన పుత్రుడు కలుగుట 
నాగకన్యక గర్భమును దాల్చి సకల శుభలక్షణములతో కూడినదై తండ్రికి సంతసము 
నొనగూర్చుచుండెను. 49 
ఆమెను గాంచి జ్యోతిశ్శాస్త్రజ్ఞులు ఈమెకు గొప్ప తేజశ్ళాలియె 50 
సప్తసముద్రములతోను, పర్వతములతోను, అడవులతో కూడిన భూమిని 
ధర్మమార్గమున పరిపాలించుచు దేవేంద్రునితో సమానమగు తేజస్సు కలిగిన 


చక్రవర్తి ఉదయించునని తెలిపిరి. 51 
నాగకన్నియ పదియవమాసమున సకల లక్షణో పేతుడై చక్రవర్తియనదగిన చక్రవర్తికి 
దగిన చక్కని పుత్రుని కనెను. ర్‌2 


ఇది శ్రీబహ్మోండపురాణమున తీర్థఖందమున భజ్ఞుగుమవార్షి నారదుల సంవాదమున 
శ్రీవేంకటాచలమాహాత్యుమున చోళరాజునకు పుత్రుడు 
కలుగుట యనెదు ఏడవ అధ్యాయము. 
यि ०2) ° क्क 


106 


53/61 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, చతుర్దభాగే 


అథ అప్టమో౭_ ధ్యాయః 


చోళరాజసుతస్య పాతాళాత్‌ స్వపిత్రన్తికే ఆగమనమ్‌ 


శ్రీనారదః :- 

పుత్రస్య ముఖలావణ్యే పుత్రికాయా ధనజ్ఞుయః ] 
తృప్పిం న విన్గతిస్మాయం ప్రీత్యుత్సుల్లేన చక్తుషా॥ 
వవృధే నాగరాజస్య పరితోషేణ వై శిశుః | 
చన్టమా ఇవ కృష్ణాన్య పక్షే సతి దినే దినే ॥ 


కస్య చిత్త్వథ కాలస్య పో తో మాతురనికే । 
పప్రచ్చ మాతరం బాలః “పితరం దర్శయేతి'హ I 
(य्‌) పూర్వవృత్తాన్తం సా మాతాం. స్మె న్యవేదయత్‌! 
తదాకర్ణ్య చ బాలో యం పున ప్రపచ్చ మాతరమ్‌॥। 
పితరం వీక్షితుం శీఘ్రం క్షోణీతలనివాసినమ్‌ । 
వర్తతే హ్యభిలాషో మే మహాన్‌ మనసి సంప్రతి ॥ 
భూలోకగమనే యోగ్యం మార్గమావేదయస్వ మే । 
యేనాహం పితురుత్సజ్ఞం గమిష్యామి ముదాన్వితః ॥ 
ఇతి తస్య వచః శ్రుత్వా ప్రహృష్టా నాగకన్యకా । 
భూలోకగమనే యోగ్యం బిలజ్బాదర్శయత్తదా ॥ 
సో౭_పి తేనైవ మార్గేణ ప్రాప్యా౭_శు ధరణీతలమ్‌ । 
చోళరాజముపాగమ్య వవన్దే పాదయోస్తదా ॥ 
పప్రచ్చ ప్రణతం భూమౌ ‘'కస్త్వమ్‌” ఇత్యవనీపతిః । 
పృష్టః ప్రాహ స బాలోత_యం వృత్తాన్తమఖిలం మునే!॥ 
వృత్తాన్తమఖిలం రాజా (శ్రుత్వా తు తదుదీరితమ్‌ । 
గ్రహణే బాలకస్యాస్య సంశయం పరమం యయా ॥ 
107 


10 


54 


54 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్థఖండే, అష్టమో9_ధ్యాయః 
ఎనిమిదవ అధ్యాయము 
చోళరాజ పుత్రుడు తన తండ్రివద్దకు వచ్చుట 
నారదుడు :- 


ధనంజయుడను పేరుగల నాగరాజు తన పుత్రికకు కలిగిన పుత్రుని ముఖ 
సౌందర్యమును గాంచి ఆనందవికసితనేత్రుడై తృప్తినందజాలకయుండెను. 1 


ఆ బాలుడట్లు శుక్షపక్ష చంద్రునివలె నాగరాజుని సంతోషాతిశయముచే దినదిన 
ప్రవర్ధమానుడాయెను. 2 


కొంతకాలము గడచిన పిమ్మట బాలుడు తన తల్లిచెంతకు జేరి తండ్రిని జూపుమని 
యడిగెను. 3 


ఆమె తన వృత్తాంతమునంతను తెలుపగా మరల నాబాలుడు తల్లితో 4 
అమ్మా! భూలోకనివాసియగు తండ్రిని త్వరలో గాంచవలెనని నాకు మనస్సులో 
మిక్కుటమగు కుతూహలము కలుగుచున్నది. 5 


నేను సంతసమున నాతండ్రియొడిని జేరుటకై భూలోకమునకేగు మార్గమును 
నాకుతెలుపుమని యడిగెను. 6 


తల్లి సంతసించి భూలోకమునకు వెళ్ళుటకు తగిన సొరంగము నా బాలునకు 


జూపెను. 7 
ఆ బాలుడా సొరంగమార్గమున భూలోకమునకేగి చోళరాజును సమీపించి యాతని 
పాదములకు (మొక్క 8 


రాజు 'నీవెదవిని యడుగగా తన వృత్తాంతమునంతను వివరించెను. 9 
రాజా వృత్తాంతమునంతను వినినను బాలుని తన పుత్రునిగా స్వీకరించుటకు 
సంశయించుచు 10 


108 


54/51 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


సంశయావిష్టచితో8 యం జోషమాస్థాయ భూపతిః । 
ముహూర్తమివ భూయో౭_పి తమేవాలోకయన్‌ స్థితః।॥। 


11 


చోళరాజసుతస్య అశరీర్యుక్యా పితృకృతరాజ్యాభి షేక క్రమః 


తతశ్చాకాశగా వాణీ నృపం సంశయితం ముహుః । 
ఆశ్వాసయస్తీ వచనైః ఉచ్చచార న వీక్షితా ॥ 


మా విచారయ రాజేన్ట పుత్రో౭. యం తేన సంశయః। 
చక్రవర్తీ మహారజో భవిష్యత్యసమో భువి ॥ 


అతీవ విష్ణుభక్తశ్చ భవిష్యతి మహామతిః । 
శేషాద్రౌ చ స్వయం వ్యక్తం విష్ణుమభ్యర్చయిప్యతి ॥ 


ప్రీతశ్చాపి మహాదేవో హ్యర్చాభావమతిక్రమన్‌ । 
సల్లాపం తేన సుచిరం కరిష్యతి దినే దినే ॥ 


అభిషేయ రాజేన పుత్రం రాజ్యే9_విచారతః । 

ఇతి రాజా సమాకర్ణ్య నానృతం సురభాషితమ్‌ ॥ 
శ్రద్ధధే పుత్రమిత్యేనం జయన్తం వాసవో యథా । 
తతో రాజా సమాగమ్య సంవృత్తో యత్ర సజ్ఞమః ॥ 
ఆత్మనస్తస్య మాతుశ్చ తం దేశం సుమనోరమమ్‌ । 
తత్ర నిర్మాయ విపులం పురం పుత్రస్య నామతః ॥ 
తత్రాభ్యషేచయచ్చెనం ఆధిరాజ్యే సమాగతః । 

తతః స చక్రవర్తీతి ప్రథితో భువి పార్థివః । 

శశాస పృథివీం కృతాం సముద్రవసనాన్వితామ్‌ ॥ 


12 


13 


14 


15 


16 


17 


18 


19 


చక్రవర్తినం ప్రతి గోపాలనివేదిత వేజ్బటాచల వల్మీకోదన్తః 


తతః కదాచిత్‌ గోపాలా: తదాజ్ఞాపరిపాలకాః । 
సమాగమ్య మహీపాలం ఇదం వచనమ[బ్రువన్‌ ॥ 


109 


20 


55 


55 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్ధఖండే, అష్టమో9_ ధ్యాయః 
క్షణకాలము మౌనమువహించి ఆ బాలునివంక జూచుచు నిలచియుండెను. 11 


చోళరాజపుత్రున కాకాశవాణి చెప్పగా రాజు రాజ్యాభిషేకమునొనరించుట 
అట్లు సంశయించుచున్న రాజును పరోక్షముగా నూరడించుచు నాకాశవాణి 
కాన్సించకనే 12 


రాజా! సంశయింపకుము. ఈ బాలుడు నీ పుత్రుడే. ఈతడు చక్రవర్తియై 
భూలోకమున సాటి లేనివాడగును. 13 


బుద్ధిమంతుడై శ్రీమన్నారాయణ చరణారవిందముల యందు భక్తికలిగియుండును. 
శేషాచలమున స్వయముగా వెలసిన శ్రీమన్నారాయణునిపూజించును. 14 


భగవంతుడు విగ్రహమునుండి మౌనము వహించుటను మాని యాతనితో 
(ప్రతిదినము మాటలాడుచుండును. 15 


రాజా! నీవు సంశయింపక నీ బాలుని రాజ్యాభీషిక్తు నొనరింపుమని పలికెను. 
రాజా మాటలను విని దేవవాక్కసత్యము కాజాలదని 16 


ఇంద్రుడు జయంతుని పుత్రునిగా స్వీకరించినటులనే యా బాలుని తన పుత్రునిగా 
స్వీకరించి 11 


తాను నాగకన్యకతో పరిచయమొనరించుకొనిన మనోహర ప్రదేశమున పుత్రుని 
పేరుతో నొక పెద్దపట్టణమును నిర్మింపజేసి 18 


అచ్చట నీ బాలునికి రాజ్యాభిషేకము నొనరించెను. అనంతరమా బాలుడు చక్రవర్తి” 
యనిభూలోకమున ప్రసిద్ధి నొంది సముద్రమే వస్త్రముగా గల భూమినంతను 
పరిపాలించెను. 19 


చక్రవర్తితో గోపబాలురు శ్రీ వేంకటాచలమునందలి 
పుట్టనుగూర్చి తెలుపుట 
అంతనొకప్పుడు చక్రవర్తి యాజ్ఞాపాలకులగు గోపబాలకులు వచ్చి రాజుతో20 


110 


55/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, చతుర్దభాగే 
గోపాలాః :- 
“శేషాచలే వయం రాజన్‌ విహరామో గవాం వ్రజాత్‌। 
క్షీరం నిదేశాద్దేవస్య భాబ్జేషు నిహితం సదా ॥ 
తదానయనకాలే వై దృశ్యతే మహదద్భుతమ్‌ । 
వివృద్ధం తత్ర వల్మీక మేకం వసతి భూధరే ॥ 
ఆగచ్చామో హి మార్గేణ వయం తేన మహీపతే । 
ఆదాయ कषत క్షీరాణాం సర్వం తత్ర హి భజ్యతే ॥ 
సావధానా అపి వయం న పశ్యామో9 త్ర కారణమ్‌! 
విచారయ మహీపాల కిమేతదితి సంప్రతి ॥ 
రాజా దైవికమేవేతి స నిశ్చిత్య సువిస్మితః । 
సాయం ధ్యాయన్‌ హృషీకేశం తద్గతేనాన్తరాత్మనా ॥ 


శుచిర్భూతశ్చ సుష్వాప యతవాక్కాయమానసః I 
దదర్శ స్వప్నమేకబ్బు నృపస్తస్మిన్నిశాన్తరే Il 


చక్రవర్తినో భగవత్సకాశిత స్వప్నదర్శనమ్‌ 
ప్రాతరుత్థాయ విధివత్‌ సన్ఫ్వామన్వాస భూపతిః । 
ఆహూయ మనిప్రవరాన్‌ ఇదం వచనమ ట్రవీత్‌ ॥ 


రాజా :- 

మన్రిణః శృణుతాస్యాం వై నిశాయాం స్వప్నమద్భుతమ్‌। 
అదృష్టపూర్వజ్బాన్యేన గుహ్యాద్దుహ్యతరం మహత్‌ ॥ 
కాలమేఘనిభః కశ్చిత్‌ అతిసునరమూర్తిమాన్‌ । 
అద్భుతః పురుషో దృష్టః పుణ్జరీకాయతేక్షణః ॥ 
అపృచ్చం పురుషం చాహం కుత్రత్యః కో భవానితి 
కిమర్థం చాగతోస్యద్య తవ కిం కరవాణ్యహమ్‌ ॥ 


111 


21 


22 


23 


24 


25 


26 


97 


28 


29 


30 


56 


56 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్ధఖండే, అష్టమో9_ ధ్యాయః 

గోపాలాః :- 

రాజా! మేము శేషాచలమున సంచరించుచు గోవులనుండి పాలను పిండి యా 
పాలను తమ యాజ్ఞచే కుండలలో నుంచి భద్రపరచుచు 21 
తమ వద్దకు తెచ్చునపుడొక మహాశ్చర్యము జరుగుచున్నది. ఆ శేషాద్రియందొక 
పెద్ద పుట్టగలదు. 22 


మేము పాలకుండలనన్నిటి ని తీసికొని ఆ మార్గమున వచ్చు నపుడా పుట్టయొద్ద ఆ 
కుండలన్నియు బ్రద్ధలగుచున్నవి. 23 


మేమెంత జాగరూకులమై గాంచినను కారణమును తెలియ జాలకున్నాము. రాజా! 
నీ విద్దానికి కారణము విచారించు మని విన్నవించిరి. 24 


రాజు ఇదియంతయు దైవనిర్మితమేయని నిశ్చయించుకొని యాశ్చర్యమును 
చెందుచు, భగవంతునియందే మనస్సు నిలిపి యాతనినే ధ్యానించుచు సాయం 
సమయమున 25 


స్నానసంధ్యాదుల నొనర్చి శుచియై త్రికరణములను (మనస్సు,వాక్కుశరీరము) 
నియమించుకొని నిద్రించి తెల్లవారురూమున నొక కలనుగాంచెను. 26 


చక్రవర్తికి భగవంతుడు కలలో తనను చూపించుట 
తెల్లవారిన పిమ్మట రాజు శాస్తోక్తప్రకారముగా సంధ్యా వందనాది కృత్యముల 


నిర్వర్తించి మంత్రివర్యులను పిలిచి యిట్లు చెప్పెను. 27 
రాజు ;- 

మంత్రులారా! ఈ రాత్రి నేనొక యద్భుతమగు కలనుగాంచితిని. అది మున్నెవ్వరును 
గాంచియుండరు. పరమరహస్యమైనది. వినుడు. 28 
నీలమేఘశ్యాముడై మిక్కిలి సుందరవిగ్రహుడై ఆశ్చర్య భూతుడై పద్మములవలె 
విశాలనేత్రుడగు పురుషునిగాంచి 29 
నే నాతనికి అయ్యా! నీవెవరవు? ఎచ్చటివాడవు? నీవెంద కిచ్చటికి వచ్చితివి? 
నీకు నే నేముపకారమొనరింతు'నని 30 

112 


56/61 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 

ఇతి పృష్టో మయా ప్రాహ దేవేన్దగిరివాసినా । 

(६88०० 25०० నరవ్యాఘ్ర శ్రీనివాసేన ధీమతా ॥ 

అహం వసామి శేషాద్రేః సదా తస్యాన్తికే ముదా । 
శ్రీవేజ్మటగిరేరస్య ప్రభావన్తు మహాద్భుతమ్‌ ॥ 

నివేదయేతి దేవేన ప్రేషితో౭_స్మి తవాన్తికమ్‌ । 
శిలోచ్చయే౭_త్ర వై శజ్ఞ చక్రావనతహస్తకః ॥ 
శ్రీభూమిసహితో నిత్యం విహరన్‌ రాజతేతరామ్‌ । 

అ ద్రేర్ణక్షిణతస్తస్య రాజధానీ విరాజతే ॥ 


క. 


గజవాజిరథోపేతా సర్వాద్భుతమయీ సదా । 
తస్మిన్‌ గిరౌ త్రయస్తింశ త్కోటిసజ్టాశ్చ దేవతాః ॥ 
సర్వే మహర్షయశ్చాపి సిద్ధాయోగివరా స్తథా । 
వసన్తి సర్వతీర్ణాని తస్మిన్‌ గిరవరే శుభే ॥ 

మ థి 
అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా । 
ప్రాప్తిః ప్రాకామ్యమీశిత్వం వశిత్వం చాష్టభూతయః ॥ 


తస్యాద్రేః పూర్వభాగే వై చరన్తి విపులం తపః । 
పూర్వస్యాం దిశి తస్యాద్రేః 'కాలహస్తీతి విశ్రుతమ్‌ ॥ 


పురే తస్మిన్‌ మహాదేవో వసతి స్వయమాదరాత్‌ । 
= భాగే సువర్ణముఖరీనదీ ॥ 


సర్వపాపప్రశమనీ దృశ్యతే మునిసేవితా । 
శుకాదయో మునివరాః తస్యాస్తీరే యతేన్దియాః ॥ 


శేషశైలేశముద్దిశ్య తపస్తప్యన్ని దారుణమ్‌ । 
టి ~> 
తస్యాద్రేః పరితః సప్త యోజనాన్తః స్థితా జనాః ॥ 


సర్వపాపవినిర్ముక్తా విష్ణులోకం ప్రయాన్రి వై । 
అవ్టార్ల్ణం మనురాజం తం జవ్వ్వా తు కిముత ప్రభో ॥ 


113 


31 


39 


33 


34 


35 


36 


37 


38 


39 


40 


41 


42 


57 


57 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్ధఖండే, అష్టమో9_ ధ్యాయః 


యడిగితిని. అతడునాతో రాజా! దేవేంద్ర పర్వతమున నివసించుచున్న 
బుద్ధిమంతుడగు శ్రీనివాసునిచే నేను పంపబడితిని. 31 


నే నెల్లవుడును శేషాచల సమీపమున నివసింతును. ఈ వేంకటాచల 
మహాత్యమత్యద్భుతమైనది. 82 
భగవంతుడు నన్నొక వార్తను నీకెతింగింపుమని పంపియున్నాడు. అది యొద్దియనిన 
రాజా నేనీ రాళ్ళలో శంఖచక్రముల ధరించి 33 
శ్రీ భూదేవులతో కూడి విహరించుచు ప్రకాశించుచున్నాను. ఆ పర్వతమునకు 
దక్షిణమున 34 
ఏనుగులు, గుజ్జములు, రథములతోకూడి సకలాశ్చర్యకరమైన రాజధాని కలదు, 
ఆ పర్వతమున ముప్పదిమూడు కోట్ల దేవతలును 35 
మహర్షులందరును, సిద్దులును, యోగీంద్రులును, సకల పుణ్యతీర్థములు విరాజిల్లు 
చున్నవి. 36 
“అణిమా, మహిమా, గరిమా, లఘిమా, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, 
వశిత్విమను నెనిమిది సిద్దులును 37 
ఆ పర్వతమునకు తూర్పుదిశలో గొప్ప తపము నాచరించుచుండును. ఆ 
పర్వతమునకు తూర్పు దిక్కున కాళహస్తి యను పట్టణము ప్రసిద్ధిగాంచియున్నది. 
ఆ పట్టణమున నీశ్వరుడాదరముతో నివసించుచున్నాడు. కాళహస్తి కుత్తరదిక్కున 
సువర్ణముఖరీనది 39 
పాపములన్నిటి నిపోగొట్టుచు, మునులచే సేవింపబడుచు విరాజిల్లుచున్నది. 
శుకమహర్షి మొదలగు యోగీండ్రులా సరస్తీరమున నింద్రియములను జయించి 
శ్రీ శ్రీనివాసునిగూర్చి ఘోరతపము నాచరించుచున్నారు. ఆ పర్వతము చుట్టును 


ఏడు యోజనముల దూరములో నున్న జనులందరును 41 

సకల పాపములను వీడి విష్ణులోకమునందుదురు. ఇక నా పర్వతమున నష్టాక్షరీ 

మంత్రమునుజపించువారి యదృష్టమును వర్ణింపతరమగునా? 42 
114 


57/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
తం ద్రష్టుం దేవదేవేశం ద్రష్టుం సద్మ చ శోభనమ్‌ । 


ఏహి శేషాచలం శీఘ్రం ఇత్సమాహూతవాన్‌ సమామ్‌॥। 43 
అథ తేనైవ పుంసా9_ హం శేషాచలముపాగమమ్‌ । 

వ్యోమాన్తర్వితతోదార శృజ్ఞాన్త స్తమ్బితద్రుమమ్‌ ॥ 44 
తత్ర గత్వా స పురుషో జ్వలత్కాబ్బునశోభితమ్‌ | 

దివ్యం ప్రదర్శ్భయామాస విమానం రత్నశోభితమ్‌ ॥ 45 
స్వయమన్తర్దధే 2०० ०20 పశ్యతో మమ పూరుషః । 

అన్తర్దధే విమానజ్బు తస్మిన్నేవ క్షణాన్తరే ॥ 46 
ఇతి స్వప్నో మయా దృష్టోహ్యద్భుతో రోమహర్షణః I 

అదృష్టపూర్వశ్చాన్యేన కిమేతదితి చిన్వతామ్‌ ॥ 47 
మన్షిణజ- 

దేవెన త్వయి కారుణ్యాత్‌ దర్శితం రాజసత్తమ!। 

స వల్మీకస్థాన ఏవ దేవస్తిష్టత్యసంశయమ్‌ ॥ 48 


క్షీరభాణ్జబ్బు గోపాలా భగ్నమావేదయంస్తవ । 
గోపాలైః యత్సమాదిష్టం వల్మీకస్థానముత్తమమ్‌ 1 
తత్ర క్షీరాభిషేకేణ దేవో వ్యక్తిం గమిష్యతి ॥ 49 


నృపనికటం (ప్రతి శేషాచలోదన్త జ్ఞాపనాయ శబరాగమనమ్‌ 
ఇతి సజ్బిన్యమానే వై శబరః కళ్చిదాయయో । 


కాలమేఘనిభో ధన్వీ ఖడ్గతూణీరభూషితః ॥ 50 

బర్హిపిజ్భాన్వితశిరా లతాపల్లవభూషితః । 

తూరమాగత్య రాజానం ప్రణమ్య శిరసా తతః ॥ 51 

వ్యజిజ్ఞపచ్చ రాజానం ప్రణతః ప్రాజ్ఞలిః స్థితః | 

స్వామిన్‌ వసామి శేషాద్రౌ ప్రియబ్లుకృషిమాచరన్‌ ॥ 52 
115 


58 


58 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్ధఖండే, అష్టమో9_ ధ్యాయః 


+) 
అట్టి శ్రీ శ్రీనివాసుని సేవించుటకును, ఆ శేషాద్రిని గాంచుటకును నన్ను రమ్మని 
పురుషుడు పిలచెను. 43 


నేనాపురుషునితో నాకాశమువరకు వ్యాపించిన పెద్ద శిఖరములో నిలచిన చెట్లుగల 


శేషాద్రికేగితిని 44 
అచ్చట నా పురుషుడు ప్రకాశించుచున్న బంగారముతో సుందరమైరత్నములతో 
నలంకరింపబడిన దివ్య విమానమును నాకు చూపి 45 
నేను చూచుచుండగనే తానంతర్భ్థానము నందెను. ఆ క్షణములోనే విమానముగూడ 
మాయమయ్యెను. 46 
ఇట్టి ఒడలు గగుర్పొడుచు నాశ్చర్యకరమును మున్నెవరును గాంచని కలనుగంటిని. 
దీనికి ఫలితమును మీరు విచారించుడని పలికెను. 47 
మంత్రులు :- 


ఆస్వవ్నమును విని మంత్రులు “ఓ! రాజేంద్రా! మీయందను[గ్రవాము 
వలనభగవంతుడే మీకిద్దానిని చూపియున్నాడు. ఆ పుట్టలోనే భగవంతుడుండుట 


నిశ్చయము. 48 
గోపబాలుర పాలకడవలు బ్రద్దలయినవని చెప్పియున్న పుట్టలో పాలనభిషేకించుట 
వలన భగవంతుడు ప్రత్యక్షమగు' నని 49 


శేషాద్రి వృత్తాంతమును తెలియపరచుటకై శబరుడు రాజునొద్దకు వచ్చుట 
ఇట్లు ఆలోచించుచున్నంతలో కాలమేఘమువలె నల్లని రంగుకలిగి ధనుర్భాణము 
లను, ఖడ్గమును ధరించి 50 


నెమలి పింఛమును శిరముననలంకరించుకొని, తీగెలతోను చిగురులతో 
నలంకరించుకొనిన బోయవాడొకడు రాజు నొద్దకు శీఘ్రముగానరుదెంచి యాతనికి 


శిరస్సుతో నమస్కరించి 51 

చేతులుజోడించి యిట్లు విన్నవించెను. “ప్రభూ! నేను కొజ్టలను పండించుకొనుచు 

శేషాచలమున నివసించుచున్నాను. 52 
116 


58/61 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


తేన జీవామి సతతం సపుత్రః సహబాన్ధవః | 
కళ్చిచ్చేతో వరాహో వై తత్రా౭_గత్య దినే దినే ॥ 
ప్రియజ్లుం భక్షయత్యేవ నిశ్శేషం మిషతాఇ్బు నః । 
తదర్థం రక్షణే తస్య నియుజ్య మమ పుత్రకమ్‌ ॥ 
ప్రియం ప్రియబ్లుం దేవాయ నివేదయితుముద్యతః। 
మధ్వర్థమగమం సో9_హం సుదూరం ప్రత పర్వతే॥। 
తస్మిన్నవసరే పుత్రః ప్రియజ్ఞుం లోలుపః కరే । 
సమ్మర్ద్య భక్షయిత్వా౭ 9 స్తే తదపశ్యం సమాగతః ॥ 
దేవానివేదితే ప్రీతిః మమ నాసీత్‌ కదాచన । 

తతః కృద్దో రుదన్తం వై పుత్రం హన్తుం సముద్యతః ॥ 
తదా హ్యాకాశగా వాణి మామవోచత్‌ సుదారుణమ్‌ । 
“మా వధీః పుత్రమేనం వై ప్రియజ్లుమనివేదితమ్‌ ॥ 
దేవః స్వీకృతవానేవ త్వద్యత్తేనైవ తోషితః । 
చక్రవర్తిసమీపణ్బ గత్వా స్వష్పణ్బ దర్శితమ్‌ ॥ 
అభిజ్ఞానతయా చోక్త్వా తమాగచ్చేతి వై వద” । 

ఇతి తేన సమాఖ్యాతం వాచా వ్యోమగయా తదా॥ 
వచః (శ్రుత్వా విచార్యాథ “కిమేత”దితి మన్రిభిః । 
రాజా9 థ గోపవాక్యజ్బ స్వప్నం శబరభాషితమ్‌ ॥ 
ఏకీకృత్య సహానేన నిర్యయౌ శబరేణ సః । 

ఆదిశ్య మన్రిణశ్చెవ గోసహగస్రభవం భువి । 
క్షీరమానయతేత్యేతత్‌ శేషచలతటం యయౌ ॥ 


ఇతి 1 తీర్ణఖణ్జో జ్ఞుగునారదసంవాదో 
శ్రీవేజ్ఞటాచలమావోత్సే చోళరాజస్వవ్నవ్రత్తానవర్ధనం 


నామ అష్టమో9_ ధ్యాయః 


కకక °च 


117 


53 


54 


55 


56 


57 


58 


59 


60 


61 


62 


59 


59 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్ధఖండే, అష్టమో9_ ధ్యాయః 


ఈ 
నేను పుత్రునితోను, బంధువుతోను కొజ్బధాన్యమును పండించుకొనియే జీవించు 
చున్నాను. ప్రతిదినమును ఒక తెల్లని సూకరమువచ్చి 53 


మేమందరమచటనుండగనే ధాన్యమునంతను తినివేయుచున్నది. కావున దానిని 
కాపాడుటకై నా పుత్రునచట నియోగించి 54 


తేనెతో కలిపి కొజ్బిలను భగవంతునకు నివేదన చేయుటకై నా పర్వతమున తేనె 
తెచ్చుటకై చాలదూరమేగితిని. ర్‌ర్‌ 


నేను మరలివచ్చునప్పటికి నా పుత్రుడు కొజ్టిలయందాశ కలిగి వాటిని చేతిలోవేసి 
నలిపి తినుచుండగా జూచితిని. 56 


భగవంతునకు నైవేద్యమొనరింపని వస్తువునందు నాకెన్నడును ప్రీతియుండబోదు. 
కావున నేను కోపముతో బాలుడేడ్చుచున్నను వానిని చంపబూనితిని. 57 


అంత నాకాశవాణి ఘోరకృత్యము నొనరింపబోవు నన్ను గూర్చి “కొట్టిలను 
నివేదింపలేదని నీ పుత్రుని చంపవలదు. 58 


భగవంతునియందు 2८14 దృఢమగు భక్తికి సంతసించి యాతడా కొజ్జలనారగించి 
యేయున్నాడు. చక్రవర్తి వద్దకేగి స్వప్నమున భగవంతుడాతనికి ప్రత్యక్షమాయిను. 59 


నీవాతని వద్దకేగి యాతనికీ గుర్తును చెప్పి జ్ఞాపకమును చేసి యాతని నా 
పర్వతమువద్దకు రమ్మని” తెలుపుమని భగవంతుడాకాశవాణి రూపమున తెలిపిన 
తెలిపితినని శబరుడు పలికినంతనే 60 


విని “ఇదియేమి”? యని మంత్రులతో నాలోచించి గొల్లల మాటలను, తన 
స్వప్నమును, శబరుని మాటలను 61 


సమకూర్చుకొని మంత్రులకు భూలోకమునగల వేలకొలది గోవుల పాలను 
గొనుతెండని యాజ్ఞాపించి తాను శబరునితో శేషాద్రికేగెను. 62 
ఇది శ్రీ (బహ్మోండవురాణమున తీర్ణఖందమున భృగు నారదుల నంవాదమున 
శ్రీవేంకటాచల మావోత్యమున చోళరాజు స్వవ్నవుత్తాంతమును తెలుపుట 
యనెడి ఎనిమిదవ అధ్యాయము 
य ०2) ० कक 
118 


59/61 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


అథ నవమోాల౭_ ధ్యా 
చక్రవర్తినః శబరేణ సహ వరాహదర్శనార్థం శేషాచలగమనమ్‌ 
నారదః :- 
నిర్ణత్య రాజా శబరేణ సార్ధం ప్రియం ప్రియజ్లుం ప్రతి భక్షయన్తమ్‌ । 
శ్వేతం వరాహం శబరోపదిష్టం దివ్యం విమానజ్బు దిదృక్షురత్ర ॥ 1 


విలోకయన్‌ శ్వేతవరాహమేకం ప్రియబ్లుసస్యం కిల భక్షయన్తమ్‌ । 
గర్జన్తమాయాన్తమితస్తతో£_ పి ఘోణారవం భీమపరాక్రమజ్బ ॥ 2 


దివ్యం విమానఇ్బు దదర్శ తత్ర నృపస్తదా రత్నవిభూషితం తత్‌ | 
అనేక సాహ(స్రరవిప్రకాశం స్వప్నే౭_ద్భుతం దృష్టమదృష్టపూర్వమ్‌ ॥ 8 


తతో వరాహ స్సహసా ప్రియజ్టుం వ్యాధస్య దృష్టః తమథోపభుజ్య I 
దృగ్గోచరం తస్య సమీపజాతం వల్మీకమేష ప్రవివేశ భూయః ॥ 4 


తద్విమానజ్బ దదర్శన భూయః తస్మిన్‌ క్షణే విస్మితచిత్త ఏషః । 
పప్రచ్చ తం శాబరమేవ తస్య హేతుం వదిస్వేతి స రాజపుత్రః ॥ 5 


చక్రవర్తి కృతక్షీరాభిషేకేణ వల్మీకాత్‌ శ్రీనివాసావిర్భావః 
స శాబరస్తస్య చ తేన హేతుం తత్త్వేన పృష్టః స జగాద తస్మె । 
అయం వరాహో న వరాహమాత్రం దేవః స్వయం యో ధరణీం బభార॥ 6 


ఇదం విమానజ్బు తదీయమేవ దివ్యం త్వయా దృష్టమదృష్టపూర్వమ్‌ | 
వాసో౭_స్య వల్మీకమిదం మహాత్మన్‌ మహత్తరం నూనమితస్తు హేతోః ॥ 7 


వల్మీకతో9_స్మాచ్చ వినిర్గతో£_ సౌ భూయో౭_పి తత్రైవ విలీన ఆస్తే । 


అతో£_త్ర రాజన్‌ నిశితైః ఖనితైః వల్మీకమేతత్‌ ప్రవిదార్య సద్యః ॥ 8 


119 


60 


60 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్ధ్థఖండే, నవమో9._ ధ్యాయః 
తొమ్మిదవ అధ్యాయము 


చక్రవర్తి శబరునితో వరాహమును చూడవలెనని శేషాద్రికేగుట 
నారదుడు:- 
భృగుమహార్నీ! రాజు ప్రియమగు కొట్టధాన్యమును తినివేయుచున్నదని శబరుడు 
తెలిపిన శ్వేతవరాహమును, తనకలలో కనుపించిన దివ్యవిమానమును 
గాంచవలెనను 1 


కుతూహలముతో బోయవానిని వెంబడించి బయలుదేరి శేషాద్రికేగి కొణ్బచేనును 
తినివేయుచు, గర్జించుచు, నిటునటుతిరుగుచు ముక్కుతో గాలిని గట్టిగా వదలుచు 
గొప్ప పరాక్రమము కలిగిన శ్వేతవరాహమును 2 

రత్నములచే నలంకరింపబడి, పెక్కువేల సూర్యులతో సమానమగు కాంతిగలిగి 
స్వప్నమున నాశ్చర్యకరమై కనుపించినదియు మున్నెన్నడు కననిదియునగు 
దివ్యవిమానమును దర్శించెను. 3 

ఆ శ్వేతవరాహము వెంటనే ఆ వ్యాధుని కొజ్టలనుభుజించి మిక్కిలి సంతసించినదై 
బోయవాని కంటికి కనుపించుచు వెంటనే దగ్గరలోనున్న పుట్టలో మరల 


(ప్రవేశించెను. 4 
రాజపుత్రుడా విమానమును, శ్వేతవరాహమును గాంచి ఆశ్చర్యచకితమానసుడై 
బోయవానితో దీనికికారణమేమి యని ప్రశ్నించెను. ర్‌ 
చక్రవర్తి పాలతో నభిషేకమొనర్చినంతనే పుట్టనుండి 
శ్రీనివాసుడవతరించుట 


ఆ మాటలకా శబరుడు “అయ్యా! ఈ వరాహము సాధారణమగు వరాహమువలె 
కాక భూమినుద్ధరించుటకై వరాహరూపమును దాల్చిన శ్రీమన్నారాయణుడే. 6 
నీవు మున్నెన్నడును దర్శింపనిదియునిపుడు గాంచుచున్నదియునగు దివ్య 
విమానమా భగవంతునిదే. ఈ కారణము వలన నీ భగవంతునికి నివాసస్థానమగు 
ళ్‌ పుట్టయు చాలా గొప్పది. 7 

వరాహ మీ పుట్టనుండియే బయటకువచ్చి మరల నా పుట్టయందే దాగియున్నది. 
కావున రాజా! నీవు వాడియగు గడ్డపారతో వెంటనే యీ పుట్టను త్రవ్వించి 8 

120 


60/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


విలోక్యతాం నూనమిహైవ దేవో వసిష్యతీ తి ప్రతిభాతి మేం ద్య । 
(శ్రుత్వా చ తత్‌ శాబరవాక్య మేష వల్మీక మేతత్‌ న బిభేద భీతః ॥ 9 


అథాభ్యషిబ్బత్‌ స తమేవ భక్త్యా గోపాహృతైః క్షీరఘటైరనేకైః । 
స తత్ర వాచాం మనసామభూమిం దదర్శ రత్నోజ్వలమద్భుతబ్బ । 
దివ్యం విమానోత్త మాశుదృష్ట్వా హృష్టశ్చ మూర్చా ప్రణనామభూయః ॥ 10 


తన్యధ్యేత సౌ నీలజీమూతకల్పం పాద్మ9_ వాసం సంథశ్రితత్రాణ హేతుమ్‌। 
శ్రీవత్సాజ్కం పుణ్జరీకాయతాక్షం శబ్ధం చక్రం ధారయన్తం కరాభ్యామ్‌ ॥ 11 


దాతారం తం పాణినా వై వరాణాం అన్యేనాజ్మం బిభ్రతం భ్రాజమానమ్‌ । 
పీతం వస్త్రం బిభ్రతం రాజమానం కోటిరాన్తప్రోతరత్నోపశోభమ్‌ । 
శాన్తాకారం శాశ్వతం శ్రీనివాసం సేవ్యం దేవైః వాసుదేవం దదర్శ॥ 12 


స రాజపుత్రో దృష్వ్వా౭_థ దేవేశం భక్తవత్సలమ్‌ । 
ప్రాదుర్భూతం ప్రణమ్యైనం తుష్టావ స్తుతిభిః స్వయమ్‌! 13 


చక్రవర్తికృత శ్రీనివాసస్తుతిః 
రాజా;- 
బ్రహ్మా రుద్రో వసవో యే చ సాధ్యాః విశ్వేదేవా మరుతః సప్త పూర్వే । 


ఏతే చాన్యే దేవముఖ్యా నియోగం పశ్యన్తస్తే విష్టపాన్‌ వర్తయనే ॥ 14 


= 


నాకారం వా రూపమత్యద్భుతం తే పశ్యన్వేతే యోగిముఖ్యాః పురాణాః । 
ఇత్థం భూతే మాదృశా౭_నుగ్రహార్థం ప్రత్యక్షం తే + ॥ 15 


హోతవ్యం త్వం పావకాన్తస్తు హోత్రం హోతా చ త్వం పావకో పి త్వమేవ । 


ఉద్దేశస్త్వం సిద్ధిరస్య త్వమేవ త్వత్తః కిజ్బ్చిన్నాన్యదత్రాస్తి దేవ॥। 16 


121 


61 


61 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్ధ్థఖండే, నవమో9_ ధ్యాయః 


చూచిన తప్పక యిందు భగవంతుడు నివసించియుండునని నాకు తోచుచున్నదని 
తెలిపినంతనే బోయవాని మాటలను వినియు పుట్టను (త్రవ్విన నేమి 
ముప్పువాటిల్లునో యను 9 
భయముతో రాజు పుట్టను త్రవ్వలేదు. మరియు గొల్లలు గొనితెచ్చినయనేక 
పాలకుండలతో నా పుట్టకభిషేకమొనర్చి నంతనే రత్నజటి తమై ప్రకాశించునద్భుత 
మగు విమాన రాజమును గాంచి 10 


దాని మధ్యమున నీలమేఘశ్యాముడును, లక్ష్మికి నివాసమైనవాడును, శ్రీవత్సమను 
పుట్టుమచ్చకలవాడును, పద్మమువలె విశాలమగు నేత్రములు కలవాడును, 
రెండుచేతులలో శంఖచక్రముల ధరించినవాడును 11 


ఒకచేతితో వరములనొసంగుదునని అభయమును చూపు వాడును, మరియొక 
చేతిని తొడపైనుంచుకొని, చక్కని పీతాంబరమునుధరించి, కిరీటమందు గ్రుచ్చబడిన 
రత్నము లచే (ప్రకాశించువాడును, మందస్మితవదనారవిందుడును, అవ్యయుడును, 
దేవతలచే సేవింపబడువాడును 12 


దేవాధిదేవుడును, భక్తుల దోషములనైనను గుణములుగా స్వీకరించు స్వభావము 
కలవాడునునై యవతరించిన శ్రీనివాసుని సందర్శించి సంతసించి మాటి మాటికి 
సాష్టాంగముగ నమస్కరించి ఇట్లు స్తుతించెను. 183 


చక్రవర్తి శ్రీనివాసుని స్తోత్రముచేయుట 

రాజు ;- 

దేవా! బ్రహ్మ రుద్ర, వసు, సాధ్య (దేవతాగణ విశేషము) విశ్వేదేవులును, సప్త 
మరుత్తులును, ఇతర దేవవరులును నీ యాజ్ఞానుసారము ముల్లోకములను 
నడుపుచున్నారు. 14 

నీ సాధారణరూపమునుగాని, యీ యద్భుతరూపమును గాని సనాతనయోగీందడ్రు 
లైనను దర్శింపజాలరు. అట్టి నీవు మాబోంట్ల ననుగ్రహించుటకై యిట్టి రూపమును 
దర్శనమొసంగితివి. 15 
అగ్నిముఖముగ హోమము నర్పింపతగినవాడవు నీవే. హోమము చేయువాడవు 
నీవే. అగ్నిహోత్రుడవు నీవే. ఆ యజ్ఞముచే పిలువబడువాడవనీవే. యజ్ఞఫలము 
నీవే. నీకంటె నుత్మృష్టమైనదెద్దియును లేదు. 16 

122 


61/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


చాపలా డాల్‌ డాడ్‌ 62 

సదైవైకస్త్వం పరం బ్రహ్మ పూర్వం యస్మాన్నాన్యం ప్రాహురేతతపజ్బమ్‌ | 

యత్సజ్మల్సాత్‌ ప్రాకృతః సర్వ ఆదౌ యచ్చాన్తఃస్థం శాసి సర్వాత్మనేమమ్‌ 1117 

న బ్రహ్మా౭ సీత్‌ పూర్వమీశో న చా౭_సీత్‌ 

నేమే వ్యాప్తే రోదసీ వా౭_ప్యభూతామ్‌ । 

ఏకస్త్వం వై జాగరూకస్తు శేషే 

శేషే द) చారు సృష్ట్వా తదా9 9 _పః ॥ 18 

నో లోకస్త్వాం వేద వేత్ధ త్వమేనం నా౭_దిర్మధ్యం విద్యతే తే౭_థవాన్తః I 

సత్యం రూపం తే (శ్రుతిః కీర్తయన్తీ జ్ఞానాకారం యత్తదేతన్నమామి ॥ 19 

८०८०० సి త్వం లోకసంహారహేతు స్రష్టా చాదౌ రక్షకశ్చ త్వమేవ । 

సంహార్యస్త్వం సృజ్యవస్తు త్వమేవ ప్రాయో రక్ష్యం త్వం హి కర్తా చ కర్మ 20 

త్వం యజ్ఞో దీక్షితస్త్వణ్చ २०९०९९० సౌ త్వం హుతాశనః । 

త్వయా వ్యాప్తమిమం లోకం అనువ్యాప్తా రమా తవ॥ 21 

సో౭_హం త్వాం శరణం (ప్రాప్తః పద్మాసఖమజం విభుమ్‌ ॥ 

శేషిణం సర్వజగతాం ప్రణతార్తిహరం శుభమ్‌ ॥ 22 
శ్రీనివాసస్య చక్రవర్తి ప్రార్థనయా సర్వజనదృశ్యత్వాభ్యుపగమః 

స్తుత్వేతి భూపః ప్రణతః పృథివ్యా 9 

తుష్టావ భూయః ప్రణనామ భూయః । 

అథా స్య భక్తిం స విలోక్య దేవో 

నృపాత్మజం ప్రీతమనా జగాద । 

గుహాసు బద్దెః ప్రతిశబ్దజాతైః 

ముహస్తిరసృత్య పయోధిఘోషమ్‌ ॥ 23 

123 62 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్ణఖందే, నవమో౭_ ధ్యాయః 


'ఆతిణ్యా 
అనాది పరబ్రహ్మస్వరూపుడవగు నీవు ఎల్లప్పుడును నిర్వికారుడవై ఒకే రూపముతో 
విలసిల్లుచుందువు. లోకులెవ్వరును నీకంటె వేరొకపరతత్వమున్నదని పేర్మొనరు. 
నీవీ ప్రపంచమున కంతర్యామివై వేంచేసియుండి దీనినంతను పాలించుచున్నావు. 


పూర్వము బ్రహ్మాకాని, రుద్రుడుకాని, భూమ్యాకాశములుగాని లేవు, నీవొక్కడవే 
నీటిని మాత్రమే సృష్టించి శేషశయ్యపై పవళించి జాగరూకుడవై యుంటివి. 18 


నిన్ను లోకులు తెలియజాలరు. కాని నీవు లోకమును తెలియగలవు. నీకు ఆది 
మధ్యాంతములు లేవు. నీవు సత్యస్వరూపుడవనియు వేదము నిన్ను 
కొనియాడుచున్నది. అట్టి రూపమునకు నేను నమస్మరించుచున్నాను. 19 


జగత్తును సంహరించు యముడవును, సృష్టించు (బ్రహ్మ వును, రక్షించువిష్టువును 
నీవే. సంహరించబడునదియు, సృష్టింపబడునదియు, రక్షింపబడునట్టి వస్తువు 
నీవే. (నీవు వానికంతర్యామివి) చేయువాడవు. 20 


Gp 


చేయునట్టిపనియు నీవే. నీవే యజ్ఞరూపుడవు. యజ్ఞమున దీక్షగొనిన వాడవు 
నీవే. దేవతలకర్పించు మంత్రము, అగ్నిహోత్రుడవును నీవె: నీవు వ్యాపించిన 
యీ లోకము నందంతటను శ్రీదేవియు నిన్ననుసరించియే వ్యాపించియున్నది. 21 


శ్రియఃపతియు, పుట్టుకలేనివాడవును, సర్వవ్యాప్తియు, సకల లోకప్రభువును, 
ఆగ్రితుల ఆపదలను బాపువాడును, శుభప్రదుడునునగు నిన్ను నేను శరణు 
వేడుచున్నానని 22 


చక్రవర్తి ప్రార్థనచే శ్రీనివాసుడు జనులందరకును 
ప్రత్యక్షముగానుండుటకంగీకరించుట 


స్తుతించి భూమిపై సాష్టాంగముగల మరల మరల నమస్మరించి, మరల మరల 
స్తుతింపగా శ్రీనివాసుడాతని భక్తికి సంతసించి పర్వతగుహలను మారుమోగించునట్టి 
మాటలతో రాజుతో 23 


124 


62/61 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
శ్రీభగఠాన్‌ :- 
ప్రీతో స్మి రాజేన పరం తవాహం భక్త్యాలి నయా చాన్యసుదుర్లభజ్బు । 
వరం వృణీష్వాద్య యదిచ్చసి త్వం దాస్యామి సర్వం తవ మా విషాదః ॥ 24 


రాజపుత్రః :- 
యత్తద్రూపం దుర్లభం యోగివర్యెః రమ్యం భూయాదీదృశం సర్వదృశ్యమ్‌ | 
అతైవ త్వం సర్వదా వాసమీయాః సర్వేషాం వై మానవానాం హితాయ ॥25 


“ఓ” మిత్యుక్వాం థాపరం ప్రాహ వాక్యం 

మద్భక్తస్తం నాస్తి తుల్యస్త్యయా౭_న్యః । 

సన్తుష్టో9 హం మత్సఖిత్వం ప్రదాస్యే 

వేత్ధ త్వం మాం సుహృదం భక్తవశ్యమ్‌ ॥ 26 
ఇత్యూచివాన్‌ మాధవో రాజపుత్రం 

భూయః ప్రాహాస్మె స్మేరవ|క్రారవిన్దః । 

సేవాం రాజన్‌ అన్వహం మె త్రిసన్యం 

కర్తుం భూయః శాసనాన్మే౭_ర్పసి త్వమ్‌ ॥ 97 


ఏత్చుత్వా రాజపుత్రః స ధీమాన్‌ సేవాం నిత్యం నో జహౌ ప్రీతచిత్తః । 

సేవాం కుర్వన్‌ వేజ్మటేశస్య రాజా తస్మిన్‌ వాసం పత్తనే స్మ ప్రయాతి ॥ 28 

సేవాకాలేషు తస్యాయం రాజ్ఞో వై భక్తవత్సల: । 

అర్బాభావమతిక్రమ్య హితార్థానప్యుపాదిశత్‌ || 29 
శ్రీ శ్రీనివాస మహోత్సవసేవార్థం బ్రహ్మరుద్రాద్యాగమనమ్‌ 

స కదాచిత్‌ ధ్వజారోహ మహోత్సవమతన్థితః । 


అకారయచ్చ ధర్మేణ కన్యాం యాతి దివాకరే ॥ 30 

ధ్వజం నిర్మాయ విధివత్‌ గరుడాధిస్టితం శుభమ్‌ । 

ఆరోపయత్‌ సమభ్యర్చ్య ధ్వజస్తమృమనుత్తమమ్‌ ॥ 31 
125 


63 


63 


శ్రీబ్రహ్మాండపురాణే, 8००८, నవమో9._ ధ్యాయః 


శ్రీ భగఠానుడు :- 

రాజేన్లా! నీకు మిక్కిలి ప్రసన్నుడనైతిని. నీ భక్తికి సంతసించి తిని. ఇతరులకు 
పొందశక్యముగాని నీ యభీష్టమును కోరుకొనుము. నీకు వరమునొసగెదను. 
నీవు దుఃఖింపవలదని పలికెను. 24 


రాజపువ్రుడు :- 

ఆ మాటలకు రాజు సంతసించి యోగీంద్రులకైన నలభ్యమై సుందరమైన నీయీ 
రూపము సకలజనులకు సేవింవ తగినదై యిట్లే యుండుగాక! నీవు 
సర్వజనహితముకై నెల్లపుడు నిచ్చటనే నివసింపుమని కోరెను. 25 


శ్రీనివాసుడట్లే యగుగాక యని యంగీకరించి “నీవు నా భక్తుడవు, నీతో సాటియగు 
భక్తుడు నాకింకొకడు లేడు. నేను సంతసించితిని. నిన్ను నా స్నేహితునిగా చేసికొను 
చున్నాను. నీవ నన్నునీ స్నేహితునిగాను భక్తులకధీనుడు ననియు 26900795) 
పలికి 26 


మరల చిరునవ్వు చిందించు ముఖారవిందముకలిగి రాజా! నాఆజ్ఞానుసారము 
ప్రతిదినము మూడువేళలయందును నాపూజ నొనర్చుచుండుమని యాజ్ఞాపించగా 
27 
రాజా మాటలకు సంతసించి శ్రీనివాసుని పూజలను విడువక ఒనరించుచు నా 
పట్టణముననే నివసింపసాగెను. 28 


రాజు సేవలనొనరించు సమయమున భక్తులయందు వాత్సల్యముగల శ్రీనివాసుడు 
తానర్పావిగ్రహమను విషయ మును వదలి రాజునకు హితము నుపదేశించు 
చుండెను. 29 


శ్రీ శ్రీనివాసుని బ్రహ్మోత్సవమునుసేవించుటకై బ్రహ్మరుద్రాదులేతెంచుట 
రాజొక పర్యాయము సూర్యుడు కన్యా రాశియందుండగా ధ్వజమునెత్తించుటయను 


నుత్సవమును యథాశాస్త్రముగా జరిపించెను. 30 

యథాశాస్తముగా ధ్వజముపై గరుడుని యధిష్టింపజేసి దానినిచక్కగా పూజించి 

గొప్ప ధ్వజస్తంభముపై నెక్కించెను. 31 
126 


63/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


బ్రహ్మాణమీశం సగణం శతక్రతుం 

యే చైవాన్యే సన్తి దిక్సాలముఖ్యాః । 

తానజ్ఞుసా మన్రవర్యెః ద్విజాశ్చ 

సేవార్థం వై స్వెరమాహూతవన్తః ॥ 32 


తతో హంసం సమారుహ్య (ప్రాజ్ఞులిః కమలాసనః । 

ఆగతో మునిభిస్సార్థం కాంక్షన్‌ 'సేవాం రమాపతే ॥ 33 
०6०० & వృషారూఢః సేవాయై గిరిజాన్వితః । 

ప్రమథాద్యెః పారిషదైరన్వితః ప్రయయౌ ముదా ॥ 34 
ఇన్లో౭-పి సాన్టసిన్గూర ప్రస్ఫురత్ముమృమజ్జలమ్‌ | 

ఆరు హ్వైరావతం నాగం ద్రష్టుం యాత్రోత్సవం యయౌ॥ 35 


అన్యే చాపి దిశాపాలాః స్వం స్వం వాహనమాస్థితాః । 
శేషాచలతటీదేశ మగమన్‌ ఆదృతోత్సవాః ॥ 36 


నారదో౭_పి హరినామసహస్రం కలయన్‌ విమృశన్మహతీఇ్బ ముహుః । 
ఆయయాౌ హృది చ భాస్వరభూతం కలయన్‌ వివృణన్నిగమాదిమపి ॥ 87 
అథాయయుర్ధ్థపష్టుకామా మహాన్తం క్షోణీపాలాః ప్రాణినః సర్వఏవ । 

పుత్రం నేత్రం ప్రార్థయానాశ్చ భూయోనానాదిగ్ఫ్యో నమశీర్వా తదానీమ్‌ 1138 
తస్య చోత్సవయాత్రాయాం శేషాచలపతేస్తదా । 

వేజ్బటేశం ప్రార్థయన్లో నానాదిగ్భ్యః సమాగతాః ॥ 39 
కిజ్బరాశ్చెవ గాయని కీర్తిం తస్య మహాత్మనః । 

ఇత్థం ప్రవవృధే తస్య దివ్యః శౌరేర్మహోత్సవః ॥ 40 
అదృష్టపూర్వస్సర్వేషాం విస్మయం వ్యతనోత్‌ భృశమ్‌! 

పజ్జవో జవనా ఆసన్‌ కాణా వై దూరదర్శనాః । 

బభూవుః వాగ్మినో మూకా జనాస్తస్మిన్‌ మహోత్సవే ॥ 41 


1277 


64 


64 


శ్రీ బ్రహ్మాండపురాణే, తీర్ణఖండే, నవమో౭_ ధ్యాయః 


ఆంత లి 
బ్రహ్మరుద్రులను, సపరివారముగా నింద్రుని, దిక్పాలకులు మున్నగు వారిని, 
బ్రాహ్మణులనుత్రేష్టములగు మంత్రము లతో శీఘ్రముగా శ్రీనివాసుని సేవకై 
పిలిపించెను. 32 


అనంతరము బ్రహ్మ చేతులుజోడించి హంస పైనెక్కి మును లతోగూడ శ్రీనివాసుని 
సేవింపగోరుచువచ్చెను. 33 


రుద్రుడును వృషభవాహనమునధిష్టించి పార్వతితోను, ప్రమథగణములతోను గూడి 
శ్రీనివాసుని సేవకై సంతసముతో చనుదెంచెను. 34 


ఇంద్రుడును దట్టమగు సింధూరముచే ప్రకాశించు కుంభ స్థలముగల నైరావతమను 
పేరుగల యేనుగుపై నధిష్టించి శ్రీనివాసుని యుత్సవమును సేవించుటకై 
బయలుదేరెను. 35 


ఇతర దిక్పాలురందరును తమ తమ వాహనములపైశేషాద్రి శిఖరమున 
కుత్సవసందర్శనార్థమై యేతెంచిరి. 36 


నారదుడును హరినామమును వేలకొలది పర్యాయములు జపించుచు, మహతి 
యను తన వీణను పలికించు కొనుచు మనసున తేజోరూపుడగు నారాయణుని 
తలంచు కొనుచు వేదములను జపించుచు చనుదెంచెను. 37 


రాజులును తక్కిన జనులందరును శ్రీనివాసుని దర్శించువేడ్మతోను, కొందరు 
సంతానమును, మరికొందరు చూపును ప్రార్థించుచు ననేక దిక్కులనుండి 
వచ్చిశిరము లను వంచి నిలచిరి. 38 
శ్రీనివాసుని యుత్సవమునకై నానాదిక్కులనుండి వచ్చినసేవకులందరును శ్రీ 
శ్రీనివాసుని ప్రార్థించుచు 39 
నాభక్తులందరు నాతని కీర్తిని పాడసాగిరి. ఇట్లు శ్రీనివాసుని మహోత్సవము 
దివ్యముగా వృద్ధిపొందెను. 40 
అచ్చట నా ఉత్సవము మున్నెన్నడును కానరానిదగుటచే నందరకునత్యంతా 
శృర్యమునొనగూర్చెను. ఆ ఉత్సవమునకుంటివారు పరుగెత్తసాగిరి. పుట్టుగ్రుడ్ది 
వారెంత దూరమున నున్న వస్తువునైన గాంచగల్లిరి. మూగవారు సుస్పష్టముగా 
మాటలాడదొడంగిరి. 41 


128 


64/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
తదా ప్రభృతి యస్మిన్‌ వై వర్షే వర్నే మహోత్సవే । 
నమస్య తిహరిం తత్ర స వృద్ధిం యాస్యతిధ్రువమ్‌ ॥ 


తస్య చోత్సవయాత్రాయాం శేషాచలపతేస్తదా । 
పయోదా విరజీచక్రుః ప్రతోలీః వాసవా౭_జ్ఞయా ॥ 


శ్రీ శ్రీనివాసస్య రథోత్సవావభృథోత్సవప్రకారః 


సౌవర్ణం కల్పయామాస రథం రత్నపరిష్కృతమ్‌ | 
తస్మిన్‌ రథవరే రమ్యే దీవ్యతి స్మాష్టమే దినే ॥ 


అథాష్టసు వ్యతీతేషు దివసేషు మహోత్సవే । 
శ్రవణే విష్ణునక్షత్రే ముహూర్తే తు శుభే తదా ॥ 


చక్రం భగవతా9_జ్ఞప్తం స్వామిపుష్కరిణీజలే । 
చకారావభృథన్నానం మఖే౭_స్మింశ్చ సమాపితే ॥ 


అథాస్యాం విధివ ద్రాత్రౌ ధ్వజస్యాప్యవరోహణమ్‌! 
చక్రుర్విప్రవరాస్తత్ర మహానైవేద్యమేవ చ ॥ 


అథాన్యస్నిన్‌ దినే దేవ మానర్చ విధివ త్తదా । 
ప్రసూనైర్వివిధైశ్చాపి సుగనైః సుమనోహరైః ॥ 


హరిర్విసర్టయామాస దేవాన్‌ సేవార్థమాగతాన్‌ । 
బ్రహ్మరుద్రపురోగాంశ్చ ప్రణమశిరసస్తదా ॥ 


ఇత్థం స రాజా వృషశైలభర్తుః 
మహోత్సవం దివ్యమిమం సమాప్య । 
హృష్టః కృతార్థం బహుమన్యమానో 
హ్యాత్మానమావాసమియాయ భూయః ॥ 
ఇతి 1 1 జ్ఞుగునారదసంవాదోే 
శ్రీవేజ్బటాచలమావోక్సే' శ్రీశ్రీనివాసావిర్భావాది వర్ణనం 
నామ నవమో9ం_ ధ్యాయః 
न 


129 


42 


43 


44 


45 


46 


47 


48 


49 


50 


65 


65 


శ్రీ బ్రహ్మాండపురాణే, తీర్ణఖందే, నవమో౭_ ధ్యాయః 


+) 
అది మొదలు ప్రతి సంవత్సరమునను ఆ ఉత్సవమున శ్రీనివాసుని దర్శించి 
నమస్మరించువారు తప్పక యభివృద్ధిని గాంచుదురు. 42 


ఆ శ్రీనివాసోత్సవమున దేవేంద్రుని యాజ్ఞచే మేఘములు వీధులలో దుమ్ములేకుండు 
నట్లు వర్షించెను. 48 
శ్రీ శ్రీనివాసుని రథోత్సవము అవభృథోత్సవ పద్ధతులు 


రత్నజటి తమగు బంగారురథమును నిర్మించి దానియందు శ్రీనివాసుడు 
విరాజిల్లుచుండగ ఎనిమిదవ రోజు నందుత్సవము నొనరించి 44 


ఎనిమిది రోజులు గడచినంతనే శ్రవణానక్షత్రమున శుభముహూర్తమున&5 


యీ యజ్ఞము పూర్తినొందిన పిమ్మట భగవంతునాజ్ఞచే చక్రము స్వామిపుష్కరిణీ 
తీర్థమున నవబ్బృథస్నానము (ఈస్నానముచే యజ్ఞదీక్ష ముగియును) 46 


ఆ రాత్రి మరలయథాశాస్త్రముగా ధ్వజమును బ్రాహ్మణులు దింపి మహా నైవేద్యము 
నొనరించిరి. 47 


మరుసటిదినమున అనేకవిధములగు పరిమళించు పుష్పములచేత సుందరములగు 
పుష్పములచే శ్రీనివాసుని పూజించిరి. దీనినే శ్రీపుష్పయాగమందురు. 48 


శ్రీనివాసుడు తన సేవకై వచ్చి వినయముతో తలలువంచి నిలచిన బ్రహ్మరుద్రాది 
దేవతలకు సెలవొసంగాను. 49 


ఇట్లు రాజు శ్రీ వేంకటాచలపతికి మహావైభవముతో మహోత్సవమును పూర్తిగావించి 
తనను కృతార్థుడయి నట్లుగా తలంచుచు తన నివాసమును జేరెను. 50 


ఇది శ్రీ (బహ్మోండవురాణమున తీర్థఖందమున భృగు నారదుల 
సంవాదమున శ్రీవేంకటాచలమావోత్యుమున శ్రీ శ్రీనివానుని యవతారాదులను 
వర్ణించుట యనెడు తొమ్మిదవ అధ్యాయము. 


म ० (3) 5 శ్రకకైసెంణ 


130 


65/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
అథ దశమాల_ ధ్యాయః 


చక్రవర్తిసమీపాగత కృష్ణశర్మాఖ్య విప్రోదన్తః 
నారదః :- 
ఉత్సవాన్తే ద్విజః కశ్చిత్‌ ఆజగామ తదన్తికమ్‌ । 
భార్యయా సహిత శ్చెవ తదైవా౭_చిరసూతయా ॥ 
ద్విజం తమాగతం రాజా పాద్యార్థ్యాసనవన్దనైః । 
అభిపూజ్య యథాన్యాయం దృష్ట్వా కుశలమ[బవీత్‌॥। 
రాజా : ~ 
క స్తే దేశో ద్విజశ్రేష్ట! కిమర్ధమిత ఆగతః । 
వదస్వ కిమహం వా తే కరవాణి నిదేశకృత్‌ ॥ 
విప్రః :- 
దక్షిణామ్మోనిధేస్తీరే (శుతా చన్రపురీ శుభా । 
తన్యాం వసతి ధర్మజ్ఞ కూర్మో నామ ద్విజోత్తమః ॥ 
తస్యాహం వై సుతో రాజన్‌ కృష్ణశర్మేతి విశుతః । 
భార్యా సుధర్మిణీ నామ్నా మమేయం పుత్రిణీ శుభా॥ 
కాశీక్షేత్రమహం ద్రష్టుం ప్రయాస్యే ముక్తిసాధనమ్‌। 
అస్యాః శిశుః త్రిమాసోత యం దుర్చలా చైవ భామినీ॥। 
ప్రవాసాయోగ్యతామస్యా దుర్చలాయాశ్చ మన్రయన్‌। 
త్వత్సకాశ మహం రాజన్‌ సమ్వాప్తస్త్వం హి రక్షితా॥ 
విలోక్య కాశీమాయాస్యే సేయం తావన్మనస్వినీ I 
సమీపే తవ రాజేన వాసం యాత్వితి మే మతిః ॥ 
“ఓిమిత్యుకోల_ థ భూపేన త్యక్త్వా భార్యాం సుతాన్వితామ్‌। 
ఆమన్య చ మహీపాలం యయాౌ కాశీం ప్రతి ద్విజః ॥ 
రాజా చ తస్యా వాసార్థం గృహమేకం ప్రకల్వు సః । 
ధాన్యం షణ్మాసపర్యాప్తం దాపయామాస చ స్వయమ్‌! 


131 


10 


66 


66 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్థఖందే, దశమో౭_ ధ్యాయః 


పదియవ అధ్యాయము 


చక్రవర్తివద్దకేతెంచిన కృష్ణశర్మయను బ్రాహ్మణుని వృత్తాంతము 
నారదుడు :- 
ఉత్సవము ముగిసి రాజింటికి వచ్చిన పిమ్మట నొక బ్రాహ్మణుడు కొద్దిదినముల 


క్రిందటశిశువును ప్రసవించిన భార్యతో రాజునొద్దకేతెంచెను. i 
రాజా (బ్రాహ్మణున కర్ఫ్యపాద్యాసనముల నొసంగి నమస్కరించి యథావిధిగా 
పూజించి కుశలమునడిగెను. 2 
రాజు ;- 

బ్రాహ్మణోత్తమా ! మీ దేశమెద్ది? ఇచటికెందులకు విచ్చేసితివి? నావలన మీకేమి 
ఉపకారము కావలయునో ఆనతిచ్చిన అట్లే చేయుదునని అడుగగా 3 
బ్రాహ్మణుడు :- 


(బ్రాహ్మణుడు రాజుతో 'రాజా! దక్షిణసముద్రతీరమున చంద్రపురియను పట్టణము 
కలదు. అందు కూర్ముడను బ్రాహ్మణోత్తముడు సకల ధర్మముల నెటింగినవాడై 


నివసించుచుండెను. 4 
నే నాతని పుత్రుదను. నాపేరు కృష్ణశర్మ యందురు. ఈమెనా భార్య. ఈమె పేరు 
సుధర్శిణి. మాకొకపుత్రుడు కలడు. ర్‌ 


మోక్షమును పొందుటకు సాధనమగు కాశీక్షేత్రమును నేను చూచుటకు పోవు 
చున్నాను. ఈమె శిశువునకు మూడవ మాసము. నాభార్య బలములేకయున్నది. 


పరదేశగమనమున కీమెకు శక్తిలేకుండుట నాలోచించి నీవద్దకేతెంచితిని. నీవు 


రక్షకుడవు. 7 
నేను కాశీకిపోయి దర్శించివచ్చువరకీ బుద్దిమతి నీవద్దనుండవలెనని నా 
యభిప్రాయమని కోరగా 8 
రాజంగీకరించుటం జేసి శిశువుతో భార్యను రాజుచెంగట విడిచి రాజానుమతిని 
తీసికొని కాళీకేగెను. 9 
రాజు బ్రాహ్మణునిభార్య నివసించుటకై యొక గృహమును నిర్మింపజేసి యారునెలల 
వరకు చాలిన యాహార సామగ్రినొసంగి 10 
132 


66/51 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


४ నిర్గచ్చ గృహా చ్చేతి శశాస ద్విజభామినీమ్‌ I 
స్వవ్యాపారే స్థితో రాజా నైవ సస్మార తాం తతః ॥ 
కృష్ణశర్మా తతో విప్రో గత్వా ప్రస్థానముత్తమమ్‌ 
పునరాగత్య భూపాలం ఇదం వచనమబ్రవీత్‌ ॥ 
క్యష్ణశర్వ :- 

ఆగతః కృష్ణశర్మాల_ హం గజ్లాం దృష్ట్వా సుశోభనామ్‌। 
న్యస్తా తవా౭ నికే భార్యా దీయతాం విరహాతురా ॥ 
ఇత్యుకో భూపతిస్తేన చిన్తయామాస దుఃఖితః । 

అహో మయా ప్రమత్తేన విషయాల 9 సక్తచేతసా ॥ 
న చిన్తితా మహాభాగా భామినీ తు ద్విజన్మనః । 
ధాన్యం షణ్మాసపర్యాప్తం దత్తమస్యె పురా మయా ॥ 
స కాలస్తు వ్యతీతో9_ద్య కిం కరోతు ద్విజన్మజా । 
గృహాన్నిర్గమనం చాస్యాః ప్రతిషిద్ధం మయా తదా ॥ 
ఇత్థం సజ్బున్య రాజా సౌ (ప్రేషయామాస పూరుషమ్‌। 
ద్రష్టుం స్వ నిర్మితే గేహే సపుత్రాం ద్విజభామినీమ్‌॥। 

స విలోక్యాగతస్తూర్లం రాజానం తం వ్యజిజ్ఞపత్‌ । 
శిశునా సహ భార్యాం స్య కాలధర్మముపాగతా ॥ 
శరీరే చానయోః శుష్కే వర్తేతే చిరకాలతః । 

ఇతి తస్య వచః శ్రుత్వా స రాజా భృశదుఃఖీతః ॥ 


రాజా;- 
ద్విజమాహూయ సమ్మాన్త మిదం వచనమబ్రవీత్‌ । 
తవ భార్యా ద్విజ[శ్రేష్ట! మామనుజ్ఞాష్య భామినీ ॥ 
దేవదేవస్య సేవార్థం ఇదానీమేవ నిర్గతా । 

శ్వ ఆనేష్యామి భద్రం తే గతాం సేవార్థమళ్యసా ॥ 


134 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


19 


20 


21 


67 


67 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్థఖండే, దశమో9_ ధ్యాయః 
నీవీ యింటినుండి బయటకు రావలదని యామెనాజ్ఞాపించి తన రాచకార్యముల 


సందడిలో నామెను తలంచకుండెను. 11 
కొంతకాలమునకు కృష్ణశర్మ కాశీనుండి తిరిగివచ్చి రాజుతో 12 
కృర్ణశర్చ :- 

రాజా! కృష్ణశర్మను, మంగళప్రదురాలగు గంగను చూచి వచ్చితిని. నా వియోగముచే 
బాధనొందుచు నీవద్దనుంచిన నా భార్యనొసంగుమని 13 
ప్రార్థింపగా రాజు మిక్కిలి దుఃఖముతో నిట్లు చింతించెను. “అయ్యో! విషయ 
సుఖానుభవసంలగ్న మానసుడనై ప్రమాదవశమున 14 
బ్రాహ్మణుని భార్యగూర్చి విచారింపనైతిని. మున్నెప్పుడో ఆరునెలల వరకు సరిపడు 
నాహారసామాగ్రిని మాత్రమొసంగితిని. 15 


ఇప్పటికా గడువెపుడో ముగిసెను. బ్రాహ్మణి యెట్లుగడిపెనో? నేనామెను ఇంటి 
నుండి బయటకు రావల దనియు నాజ్ఞాపించితినని పరిపరివిధముల దుఃఖించి 


యొక సేవకుని తాను నిర్మింపజేసిన గృహమును బ్రాహ్మణి శిశువుతో నేమాయెనో 

చూచి రమ్మని పంపించెను. 17 

ఆతడు చూచివచ్చి “ప్రభూ! ఈ బ్రాహ్మణుని భార్య శిశువుతోగూడ మృతినొందినది. 
18 


వీరిద్దరి శరీరములు చాలాకాలమునుండి యెండిపోయి యున్న'వని విన్నవింపగా 
రాజు మిక్కిలి విచారించుచు 19 


రాజు ;- 


కలతచెందుచున్న బ్రాహ్మణుని పిలిచి బ్రాహ్మణోత్తమా! నీ భార్య నా యనుమతితో 


దేవాధిదేవుని సేవించుటకై యిపుడే యేగినది. రేవు శీఘ్రముగా నామెను 
గొనితెత్తును. నీకు శుభమగును. 21 


135 


67/61 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
దిన మేకం చ విశ్రమ్య తతో యాస్యసి భార్యయా । 
ఇత్యుక్తాలి థ ద్విజగ్రేష్టం నృపః శజ్మితమానసః ॥ 
గృహాన్నిర్లత్య శేషాద్రిం ఆరురోహ క్షణాన్తరాత్‌ । 
దేవస్యావసరం వీక్ష్య ప్రాజ్ఞాలిః ప్రయతః స్థితః ॥ 
స ముహూర్తం వినిశ్వస్య సఖేదం చ వ్యజిజ్ఞపత్‌ I 
స్వామిన్‌! విజ్ఞాపనామద్య శృణు ప్వెకమనా మమ ॥ 
సో౭_హం హి భవతా రక్ష్యః శరణం గత ఇత్యపి । 
అప్రబుద్ధేన మత్తేన మయా వై దుష్కృతం కృతమ్‌ ॥ 
న్యాసీకృతాం మహాభాగాం ద్విజవర్యేణ ధీమతా । 
న వ్యచారయమాసకో విషయేషు యశస్వినీమ్‌ ॥ 
ఇదానీమాగతే విపే పూర్వవృత్తమనుస్మరన్‌ । 
కిమేతదితి భీతోతల హం తదుదన్తం విచారయన్‌ ॥ 
శృత్వా మృతాం నిరాహారాం సపుత్రాం శుషృదేహినీమ్‌। 
పరం 2९९ ०६९० २०० అవదం ద్విజమగ్రతః ॥ 
“గతా సా దేవసేవార్థం శ్వ ఆనేష్యామి తాం ప్రియామ్‌। 
సపుత్రాం తవ భార్యాం వై మా ఖైషీరిజసత్తమ!” I 
భవిష్యతి కథం చేతి భృశం చిన్తాముపాగతః । 
త్వామేవ శరణం దేవ! ప్రణతార్తిహరం గతః ॥ 
యథా పాపం న 9 ५० చరితార్జో యథా ద్విజః । 
దేవదేవ! తథా కర్తుం శక్తో నాన్యస్త్వయా వినా ॥ 
త్రాహి మాం శరణం ప్రాప్తం ఇత స్త్వం దుఃఖసాగరాత్‌। 
గతిస్త్వమేవ చాస్మాకం నాన్యో9 స్తి జగతీపతే ॥ 
ఇతి ప్రణమ్య దేవేశం స్థితస్తూష్టీం నృపోత్తమః | 
సాన్త్వయన్‌ మధురైర్వాక్యెః ఉవాచ మధుసూదనః ॥ 


135 


22 


23 


24 


25 


26 


97 


28 


29 


30 


31 


32 


33 


68 


68 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్థఖండే, దశమో9_ ధ్యాయః 
ఒక దినమిచట విశ్రమించి నీ భార్యతో వెడలిపోవచ్చునని పలికి మనమున 
సంశయించుచు 22 
ఇంటినుండి బయలుదేరి క్షణకాలములో వేంకటాచలమున కేగి భగవంతుని 
సేవయగు కాలమును చూచి చేతులు జోడించి నిర్మలచిత్తుడై 23 
ఒక నిముషకాలము నిట్టూర్చును విడిచి దుఃఖించుచు భగవంతునితో నిట్లు 
విన్నవించెను. స్వామీ! సావధానముగా నా విన్నపము నాలింపుము. 24 


నేను మందమతినై మదించి చేయరాని పావకృత్యము నొనరించితిని. 


నిన్నుశరణువేడినవాడను కదాయని నీవు నన్ను రక్షింపవలెను. 25 
నేను విషయలంపటుడనై బ్రాహ్మణుడు నావద్ద భద్రతకై యుంచిన పరమపతివ్రతను, 
కీర్తిమంతురాలగు బ్రాహ్మణిని విషయలోలుడనై విచారింపనైతిని 26 


ఇపుడు బ్రాహ్మణుడు తిరిగివచ్చినంతనే వెనుకటి సంగతిని తలంచుచు '“ఇదియేమి 
యనిభయపడి” యామె వృత్తాంతము నారసి 27 


ఆహారములేక యామె శిశువుతో కృశించి మరణించెనని విని మిక్కిలి 
చింతాకులితస్వాంతుడనై బ్రాహ్మణునితో 28 


2 భార్య వేంకటాచలపతిని సేవించుటకై వెడలినది. రేపామెను శిశువుతో 
గొనివత్తును, నీవు భయపడవలదని” పలికియు 29 


ఇది యెట్లు సమకూరునా యని మిక్కిలి విచారించు చున్నాను. నీ వాశ్రితుల 


ఆపదలను బాపుదువని నిన్నే శరణు వేడుచున్నాను. 30 
నాకు పాపము తగులకుండునట్లు (బ్రాహ్మణుడు కృతార్గుడగు నట్లు నొనర్చుటకు 
నీవుతప్ప యితరులు సమర్థులు కాజాలరు. 31 
ఓ జగత్ర్రభూ! ఈ దుఃఖసముద్రమునుండి శరణార్భుడనగు నన్ను కాపాడుము, 
మాకు నీవుతప్ప వేరుగతి'లేదని 32 
శ్రీ వేంకటేశునికి నమస్కరించి రాజు మిన్నకుండెను. అంత శ్రీనివాసుడు 
సాంత్వనవాక్యములతో నాతనినోదార్చుచు 33 
136 


68/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, చతుర్దభాగే 


శ్రీభగఠాన్‌ :- 
మాతే వ్యథా భూద్రాజర్న! మా భైషీ స్త్వం కదాచన। 
తవోపాయమహం వక్ష్యే ద్విజభార్యాప్రజీవనే ॥ 


విప్రః కాశీం ప్రయాస్యన్మాం దృష్ట్వా౭_నుజ్ఞాప్య వై గతః। 


సుధర్మిణీ చ మద్భక్తా సాధ్వీ మద్గతమానసా ॥ 


తతస్తదీయా ప్రాణా వై యమాయ కిల నార్చితాః । 
శరీరే మమ రాజేన స్థాపితాస్తు ప్రియాసవః ॥ 


ఇత్యుక్త్వా 9 శ్వాస్య భూపాలం విష్వక్సేనమభాషత। 
ప్రాజ్యలిం వినయానమం వేత్రపాణిం పురః స్థితమ్‌! 
విష్వక్సేన! మహాభాగ! మదీయాజ్ఞామిమాం శృణు ॥ 


అస్థికూటాభిధసరోవరమాహాత్యమ్‌ 


ఇతః ఈశానదిగ్భాగే త్వస్థికూటాభిధం శుభమ్‌ । 
తీర్థమస్తి తతస్తోయం సమాహృత్య సుపావనమ్‌ ॥ 
సుధర్మిణ్యాః సుతస్యాపి శరీరమభిషేచయ । 

సత్రా సా ప్రసుప్తేవ తత ఉత్గాస్యతి ధృవమ్‌ ॥ 
విష్వక్సేన 'స్తథే త్యుక్వా తోయమాహృత్య తీర్ధతః । 
సుధర్మిణ్యాః శరీరం తత్‌ అభ్యషిజ్బుత్సుతస్య చ ॥ 
ఉత్ధితా ససుతా సాధ్వీ ద్విజభార్యా సుధర్మిణీ । 

అథ రాజానమాహూయ ప్రోవాచ మధుసూదనః ॥ 


దృష్టో గిరివరస్యాయం మహిమా భవతానఘ । 
ప్రభావమచలన్యాస్య సనకాద్యాశ్చ యోగినః ॥ 


బ్రహ్మోద్యాః సకలా దేవా న జానన్తి యథా మమ । 
యద్యదిచ్చతి వై జన్తుః మనసా౭_ భీప్సితం నృప ॥ 


తథా సిద్ధ్వతి తత్సర్వం గిరేరస్య ప్రభావతః । 


అథ విప్రం సమాహూయ భార్యాం ८०० 4 సుధర్మిణీమ్‌! 


137 


34 


35 


36 


37 


38 


39 


40 


41 


42 


43 


44 


69 


69 


శ్రీ బ్రహ్మాండపురాణే, తీర్థఖందే, దశమో౭_ ధ్యాయః 


ర్రబ్రయ్యా 
శ్రీ భగలానుడు :- 

రాజా! నీవు దుఃఖింపకుము. నీవు భయపడవలదు. బ్రాహ్మణుని భార్యబ్రతుకు 
నుపాయమును చెప్పెదను. 34 


బ్రాహ్మణుడు కాళీకేగుచు నన్ను దర్శించి నాయనుమతిని బడసియే వెళ్ళియున్నాడు. 
ఆతని భార్యయగు సుధర్మిణి నా భక్తురాలు. నాయందే లగ్నమగు మనస్సు కలది. 35 
కావున ఆమె (ప్రాణములను యమధర్మరాజున కర్పింపక వాటిని నాయందే 
భద్రపరచితినని 36 
పలికి రాజు నూరడించి చేతులు జోడించి వినయ విన మితగాత్రుడై పేపబెత్తమును 
చేతధరించి తనకెదురుగా నిలచిన విష్వక్సేనునితో విష్వకేనా! మహాత్మా! నా యాజ్ఞను 
వినుము. 37 
అస్థికూటమను పుష్కరిణి మాహాత్యము 
ఇచ్చటకు ఈశాన్యదిక్కున నస్థికూటమను పవిత్రతీర్థము కలదు. దానినుండి 
పరమపవిత్రమగు జలమును గొనితెచ్చి 38 
సుధర్మిణియొక్నయు, ఆమె బాలునియొక్కయు శరీరములకు స్నానమొనర్చుము. 
ఆమె పసిపాపనితో నిద్రమేల్మాంచిన దానివలె తప్పక లేచునని పలికినంతనే39 
విష్వక్సేనుడట్లేయని తీర్థమునుండి నీటిని తీసికొని వారిరువురి శరీరముల 
కభిషేకమొనర్చినంతలో 40 
బాలునితో గూడ నా బ్రాహ్మణి లేచెను. అంత శ్రీనివాసుడు రాజును పిలచి41 


“పాపరహితా! ఈ పర్వతముయొక్క మహిమనుగాంచితివా? ఈ నా పర్వత 


ప్రభావమును సనకాదియోగి పుంగవులును 42 
బ్రహ్మాది సకల దేవతలును తెలిసికొనజాలరు. ప్రాణులు తమ మనస్సున కోరిన 
కోరికలన్నియు 43 


నీ పర్వతప్రభావమున సిద్ధించునని పలికి బ్రాహ్మణుని, బ్రాహ్మణుని భార్యను 
లచి 44 


९७ 


138 


69/61 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, చతుర్దభాగే 
ద్విజభార్యామథాపృచ్చత్‌ వద తే కిమభీప్పితమ్‌ । 


సా తథోక్తా తు దేవేన వరయామాస మాధవమ్‌ ॥ 45 
త్వదృక్తిశ్చ దృఢా చాస్తు మమ దేవేశ! నిత్యశః । 

ఏవం సమార్థితో దేవో దదౌ తస్యా అభీప్పితమ్‌ ॥ 46 
తతో విధిశివాద్యాశ్చ సనకాద్యాశ్చ యోగినః । 

వృషాద్రిమగమన్‌ సర్వే ద్రషుకామాస్తదద్భుతమ్‌ ॥ 47 
కృష్ణశర్మా చ సన్తుష్టో విస్మితశ్చ మహామునే । 

ప్రణమ్య స్తోత్రయామాస దేవదేవం రమాపతిమ్‌ ॥ 48 
దేవదేవో నృపం ప్రాహ న చాస్య సదృశో భువి । 

విప్రస్య మయి భక్తస్య తథైవ నియతాత్మనః ॥ 49 
అసౌ జన్మాన్తరే రాజన్‌ త్రయ్యన్హార్థప్రవర్తకః । 

భవిష్యతి తదన్తే చ మత్సాయుజ్యమవాట్ర్యుతి ॥ 50 
రాజా చ విప్రమాహూయ సభార్యం పురుషర్షభమ్‌ । 

विष्डु9 9 వాసం ప్రేషయామాస ప్రహృష్టేనా౭_ నరాత్మనా॥ 51 
తదను చ నృపతిః వృషాచలం తం స్వయ మధిగమ్య దినే దినే మహాత్మా । 
విరచితదృఢభక్తిరస్య కుర్వన్‌ వివిధమనోరథకిజ్మరత్వమాసీత్‌ ॥ 52 
కథితం భావివృత్తాన్తం దేవదేవస్య శార్జిణః I 

అర్చితశ్చ కలౌ భక్తె రద్భుతాని ప్రదర్శ్భయన్‌ ॥ 5కి 
విహరన్‌ రమయా చైవ సాకం తత్ర మహీధరే । 

వసిష్యతి చ హృష్టాత్మా సురసిద్ధనిషేవితః ॥ 54 
ఇత్యేవం భృగవే తస్మై కథయామాస నారదః । 

వేజ్బటాచలమాహాత్యం పరం వ్యాసేన కీర్తితమ్‌ ॥ 55 


ఇతి శ్రీ (బహ్హాజ్జవురాణే 1 జ్ఞుగునారదసంవాదోే శ్రీవేజ్మటాచల మాహోత్యే 
అసికూట తీర్ధమాహాత్యవర్ణనం నామ దశమా9_ ధ్యాయః 
థ్‌ థ్‌ ణ్‌ 
జాలా వనక ०2) ० कक 


139 


70 


70 


శ్రీబ్రహ్మాండపురాణే, 88०८, దశమో9_ ధ్యాయః 
“నీకేమి వరముకావలయునో తెలుపుమని యడుగగా నామె 45 


దేవాదిదేవా! నాకు నీయందు దృఢమగుభక్తి యెల్లపుడు స్థిరముగానుండుగాక!” 
యని వేడెను. శ్రీనివాసుడామెకా వరము నొసంగెను. 46 
అనంతరము (బ్రహ్మ, రుద్ర, సనకాది యోగిపుంగవులా యద్భుతమును చూచువేద్మతో 
వృషాద్రికేగిరి. 47 
కృష్ణశర్మయు సంతసించి యాశ్చర్యమును చెంది శ్రీనివాసునకు నమస్మరించి 
స్తుతించెను. 48 
శ్రీనివాసుడు రాజుతో నా భక్తుడును యింద్రియ నిగ్రహము గల యీ బ్రాహ్మణునకు 
సాటియగువారీ భూలోకమున నుండబోరు. 49 
ఈ బ్రాహ్మణుడు రాబోవు జన్మమున వేదాంతార్థముల (ప్రవర్తింపజేసి తుదకు నా 
సాయుజ్యమునందునని తెలిపెను. 50 
రాజు బ్రాహ్మణుని భార్యను పిలచి సంతసమొందిన మనసుతో నాతని గృహమునకు 
పంపివైనెను, 51 


అప్పటినుండియు రాజు స్వయముగా ప్రతిదినము వృషాచలమునకేగుచు 
శ్రీనివాసునియందు దృఢమగుభక్తి కలిగి శ్రీనివాసుని యాజ్ఞలనన్నిటిని సేవకునివలె 


నాచరించుచుండెను. 52 
దేవాదిదేవుడగు శ్రీనివాసుని జరుగబోవు వృత్తాంతమును తెలిపితిని. కలియుగమున 
భక్తులచే పూజింపబడి ఆశ్చర్యములను చూపించుచు 53 
శ్రీదేవితో నా పర్వతమున విహరించుచు దేవతలచేతను, సిద్ధులచేతను సేవింప 
బడుచు సంతోషముతో నివసించును. 54 
అని యిట్లు నారదుడు వ్యాసునిచే కీర్తింపబడిన వేంకటాచలమాహాత్యమును 
భృగుమహర్షికి తెలిపెను. ర్‌ర్‌ 


ఇది శ్రీ (బ్రహ్చాందవురాణమున తీర్థఖందమున 
భ్రుగు నారదుల సంవాదమున శ్రీ వేజ్బటాచల మావోత్యమున 
అస్థికూట +. వర్థించుటయనెదు వదియవ అధ్యాయము 
=-= ౯; + శ్రకికఅలూాలాలా. 
140 


70/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
అథ ఏకాదశా9_ ధ్యా 


సింహాదాఖ్యాసుర వృత్తాన్తః 
५528 :- 
నమో నమస్తే దేవర్నే! సర్వజ్ఞ కరుణానిధే । 
వేజ్బ్యటాచలమాహాత్యం భూతం భావి చ మే!శుతమ్‌॥। 


కేనాకారేణ భగవాన్‌ ఆకల్పం నివసిష్యతి । 
కిం కరిష్యతి వా దేవః శ్రీమాన్‌ వేజ్మటనాయకః 


ఏతత్సర్వం సబ్ఞహేణ బ్రూహి మే మునిసత్తమ । 
యస్య శ్రవణమాత్రేణ (8०४० నావశిష్యతే ॥ 
నారదజ- 


(శూయతామిదమాఖ్యాస్యే చరితం వేజ్కటేశితుః 
సమ్మాషితమగ స్వేన భావివృత్తే ప్రసజ్ఞతః ॥ 


చక్రవర్తీ చ భూపాలః శాసిష్యతి వసున్థరామ్‌ I 
భవిష్యతి తదా దైత్యః సింహాదో నామ వీర్యవాన్‌ ॥ 


స దురాత్మా తపస్తేపే నిధ్యాయన్‌ వరమేష్టినమ్‌ । 
ఉత్తరే పాపనాశస్య సార్థయోజనదూరతః ॥ 


సరస్యఘవినాశాఖ్యే కుర్వం స్రషవణాప్రవమ్‌ | 
(ప్రజాపతే! త్వదన్యో న విశ్వోపరి బభూవ హ ॥ 


“వయం శ్రేయస్వినః స్యామ సో౭ స్తు యో నో మనోరథః॥। 
ఇతి మన్రం జపన్నిత్యం ఆరరాధ చతుర్ముఖమ్‌ ॥ 


వర్షే పూర్ణే స భగవాన్‌ హంసారూధః సరోజభూః । 
ఆవిర్బభూవ పురతః సింహాదస్య తపస్వినః ॥ 


141 


71 


71 


శ్రీ బ్రహ్మాండపురాణే, తీర్థఖండే, ఏకాదశో9_ధ్యాయః 


wy 


పదునొకండవ అధ్యాయము 
సింహాదుడను రాక్షసుని వృత్తాంతము 
భృగుమభార్ని :- 
భృగుమహర్షి మరల నారదునితో సకలమునెటింగిన మౌనీంద్రా! దయాసముద్రా! 
జరిగినది జరుగబోవునదగు శ్రీ వేంకటాచలమాహాత్యమును వింటిని. మహర్షీ! 
నీకనేక నమస్కారములు. 1 


శ్రీ వేంకటాచలపతి ప్రళభయమువరకే రూపముతో నివసించును? ఏ మొనరించును? 


దీనినంతను నాకు సంగ్రహముగా తెలుపుము. దీనిని వినినపిమ్మట ఇక 


వినవలసినదేమియునుండిదని యడుగగా నారదుడిట్లు తెలిపెను. 3 
నారదుడు :- 

భృగుమహార్నీ! రాబోవువృత్తాంతమును తెలుపు సందర్భమున నగస్తుడు తెలిపిన 
శ్రీ వేంకటాచలపతి చరిత్రమును తెలిపెదను. వినుము. 4 


చక్రవర్తియను రాజు భూమిని పాలించుచుండగా సింహాదుడను బలవంతుడగు 
రాక్షసుడుండును. ర్‌ 


ఆ దుర్మార్గుడు పాపనాశనమున కుత్తరమున క్రోశదూరమున బ్రహ్మనుగూర్చి 
ధ్యానించుచు తపస్సును చేయును. 6 
“అఘవినాశినియను సరస్సులో మూడువేళలయందు స్నానమొనరించి “ప్రజాపతీ” 
నీకంటె నితరులు నాకు ప్రపంచమున లేరు. 7 


మేము శుభములనొందెదముగాక! మా మనోరథము లీడేరునుగాకియను 
మంత్రమును జపించుచు చతురానను నారాధించుచు తపమాచరించెను. 8 


ఒక సంవత్సరము పూర్తి అయిన వెంటనే పద్మభవుడు హంసపై నధిరోహించి 
సింహాదుని యెదుట ప్రత్యక్షమై 9 


142 


71/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
బ్రహ్మో :- 
ఉత్తిషో త్తిష్ణ్ట భద్రం తే సింహాద! కుశలీ భవ । 
తపసా తవ తుష్టో౭ స్మి వరం వరయ సువ్రత ॥ 
నమో నమస్తే విశ్వేశ సర్వకారణకారణ । 
యది ప్రీతోల సి భగవన్‌ దేహి మే వర ముత్తమమ్‌ ॥ 
దేవదానవగస్థర్వ యక్షరాక్షసపన్నగాః । 
వశే తు మమ వర్తన్లాం తేభ్యో నచభయం మమ ॥ 
సింహాదవచనం (శ్రుత్వా తథా9_స్త్వి తి విరిబ్బనః । 
ఆభాష్యా9_న్తర్దధే సాకం యోగీశైరస్య పశ్యతః ॥ 
తదా ప్రభృతి దుష్టాత్మా బబాధే దేవతాగణాన్‌ । 
క్షత్రియైః సహ దేవాంశై మునీనన్యాంశ్చ మానవాన్‌ ॥ 


సింహాదభీతదేవానాం శ్రీనివాససమీపాగమనమ్‌ 
ఏవం తేనార్దితా దేవా మునయశ్చ తపోధనాః । 
శరణ్యం శరణం జగ్ముః వేజ్మటేశం యథా నిధిమ్‌ ॥ 


దేవాః :- 
దైత్యా ! దేవదేవేశ! శరణాగతవత్సల । 
త్రాహి నః పుజ్జరీకాక్ష! సింహాదాదసురాధమాత్‌ ॥ 


త్రిలోకీం బాధతే నిత్యం అనుభుజ్కే చ రూపిణీమ్‌ । 
సింహాదః క్యూరచారిత్రః పాపః ప్రాప్తవరో విధేః ॥ 

ఇతి తేషాం వచః శ్రుత్వా భగవాన్‌ భూతభావనః । 
మేఘధ్వని గభారేణ వచసా9_న్వగ్రహీత్‌ సురాన్‌ ॥ 


అథయాగత దేవానాం చక్రవర్తి నికటగమనాయ భగవదాజ్ఞా 
అభయం బ్రహ్మణా దత్తం దేవేభ్యః సురసత్తమాః । 
న దానవా శ్చ తం रश నా సురా న చ పన్నగాః ॥ 


143 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


19 


72 


72 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్థఖండే, ఏకాదశోల_ధ్యాయః 

~ 

సింహాదా! లెమ్ము, లెమ్ము, నీకు శుభమగుగాక! నీవు సుఖముగా నుండుము. నీ 
తపమునకు మెచ్చితిని. వరమును కోరుకొమ్మని పలికెను. 10 
సింహాదుడంతట విశ్వేశ్వరా! సకలకారణభూతా । నీవు సంతసించిన నాకొక 
నుత్మృష్ట వరమొసంగుము. 11 
దేవతలు, రాక్షసులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు పాములు నా 
యాజ్లానుసారము మెలంగవలయును. వాటినుండి నాకు భయముకలుగరాదని 


[= 
వరమును కోరినంతనే 12 
చతురాననుడట్లేయగుగాక! యనివరమునొసంగి సింహాదుడు చూచుచుండగా 
యోగీంద్రులతో నంతర్జానము నందెను. 13 


ఆనాటి నుండియు సింహాదుడు దేవతాసమూహములను, దేవుని అంశమున 

జనించిన రాజులను, మునీంద్రులు మున్నగువారిని, మనుజులను బాధింప 

నారంభించెను. 14 
సింహాదుని వలన భయపడి దేవతలు శ్రీనివాసునివద్దకు వచ్చుట 

ఈ విధముగా నా రాక్షసునిచే పీడింపబడిన మౌనివర్యులు, తపోధనులు పెన్నిధివలె 


శ్రీ వేంకటేశుని శరణుజొచ్చిరి. 15 
దేవాః :- 

రాక్షసులంద్రుంచువాడా! దేవాదిదేవా! ఆర్షత్రాణపరాయణా! మమ్ముల సింహాదుడను 
నీచరాక్షసుని బారినుండి కాపాడుము. 16 


వాడు ముల్లోకములను బాధించుచున్నాడు. సుందరీమణు లను బలాత్మరించు 
చున్నాడు. అతడు మిక్కిలి క్రూరుడు. చతుర్ముఖునివలన వరములను 


పొందియున్నాడు. 17 
అని వారు తెలుపగా విని శ్రీనివాసుడు మేఘమును బోలిన గంభీరస్వరముతో 
నిట్లనుగ్రహించెను. 18 


అభయమొసంగమని తనవద్ద కెతెంచిన దేవతలను 

చక్రవర్తి యొద్దకు వెళ్ళుడని శ్రీనివాసుడాజ్ఞాపించుట 
దేవవరేణ్యులారా! బ్రహ్మ ఆదుర్మార్దుడగు సింహాదునకు దేవతలనుండియు, 
రాక్షసులనుండియు, నాగులనుండియు, 19 
= నా 


72/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
నైవ శక్తి ర్మనుష్యాణాం సంహారే9_ స్య దురాత్మనః I 


సహాయాస్తస్య బహవః సన్తి దైత్యాంశసమృవాః ॥ 20 
ఖరః కడారః పిజ్లాక్షః కనకః కద్రువః కపిః । 

ఏతే హిరణాకులజాః షట్‌ బాణస్యా త్ర సన్తి హి ॥ 21 
ప్రహాదాయ వరో దత్తః పురా ప్రీతిజుషా మయా । 

తద్వంశ్యా నైవ హన్తవ్యాః సత్యపి త్రిజగత యే ॥ 22 
తత్రోపాయం ప్రవక్ష్యామి సింహాదక్షపణాయ వః । 

చక్రవర్తీ వసత్యత్ర కాళహస్తిసమీపతః ॥ 23 
సువర్ణముఖరీతీరే పశ్చిమే పుణ్యధామని । 

సమాప్యాయయత, స్వాంశైర్మద్భక్తం చక్రవర్తినమ్‌ ॥ 24 
సింహాదం సుమహాబాహుం  మహాబలపరాక్రమమ్‌ । 

స సంహరిష్యతి బలీ రాక్షసానివ రాఘవః ॥ 25 


స్వస్థా భవత దేవేశాః సర్వం భద్రం భవిష్యతి । 

ఇత్యుక్త్వా భగవాన్‌ విష్ణుః సర్వభూతాత్మభావనః । 

విసర్ణయామాస సురాన్‌ విమానం చావిశత్‌ ప్రభుః ॥ 26 
భగవదాజ్ఞయా దేవానాం ద్విజవేషేణ చక్రవర్తి నికటగమనమ్‌ 

తతో దేవాః సగన్గ్థర్వాః సిద్ధాశ్చ పరమర్షయః । 


అనుగ్రహీతుకామాస్తం ఆజగ్ముశ్చక్రవర్తినమ్‌ ॥ 27 

బ్రాహ్మణాకారమాలమృ్య దేవగన్థర్వతాపసాః । 

శుభాశిషం ప్రయుజ్ఞూనా రాజానముపతస్థిరే ॥ 28 

ఆగతాంస్తాన్‌ మహాభాగః పూజయిత్వా యథావిధి । 

ప్రపచ్చ కుశలం సర్వాన్‌ అభివాదనపూర్వకమ్‌ ॥ 29 

పూజితాస్తేన భూపేన దేవా బ్రాహ్మణవి(గ్రహాః । 

అబ్రువన్నేకకణ్ఞాస్తే రాజానం ప్రశ్రయానతమ్‌ ॥ 30 
175 


73 


73 


శ్రీ బ్రహ్మాండపురాణే, తీర్ణఖందే, ఏకాదశో9_ధ్యాయః 


wy 


మనుష్యులనుండియు చావులేకుండునట్లు వరము నొసంగెను. రాక్షసాంశమున 


బుట్టిన వారెందరో వానికి సహాయులు కలరు. వారు 20 
ఖరుడు, కడారుడు, పింగాక్షుడు, కనకుడు, కద్రువుడు, కసి యను బాణుని 
సంతతివారార్గురును నీచకులమున పుట్టినవారు. 21 


సంతోషాంతరంగుడనై మున్ను నేనుప్రహ్లాదుని వంశము వారెంతముల్లోకములవారిని 
నాశమొనరించినను వారినెవరును చంపరాదని వరమొసంగితిని 22 


సింహాదుని చంపునుపాయమును చెప్పెదను. కాళహస్తి సమీపమున 28 


సువర్ణముఖరీ నదీతీరమునకు పశ్చిమమున పవిత్రప్రదేశమున చక్రవర్తి నివసించు 
చున్నాడు. నా భక్తుడగు నా చక్రవర్తిని మీమీ యంశలచే ప్రవృద్ధబలుని గావింపుడు. 


గొప్ప భుజశాలియగు నా సింహాదుని శ్రీరామచంద్రుడు రాక్షసులను సంహరించి 
నట్లు సంహరించగలడు. 25 


మీరందరును స్వస్థచిత్తులుకండు. మీకు శుభముజరుగునని పలికి సకల ప్రాణుల 
కంతరాత్మయై విరాజిల్లెడు శ్రీనివాసుడు దేవతలను విడచి తన విమానమున 
(ప్రవేశించెను. 26 


భగవంతుని యాజ్ఞచే దేవతలు బ్రాహ్మణవేషముతో చ క్రవర్తివద్దకేగుట 


దేవతలు, గంధర్వులతోను, సిద్దులతోను, మహర్షులతోను చక్రవర్తిననుగ్రహింప 
జేసుకొనగోరి 27 


బ్రాహ్మణవేషములతో వచ్చి రాజునకాశీస్సులనొసంగుచు సమీపించిరి. 28 


వచ్చినవారి నందరను చక్రవర్తి యథాశాస్త్రముగా గౌరవించి నమస్మరించుచు 


కుశలమునడిగెను. 29 

బ్రాహ్మణవేషధారులగు దేవతలాతనిచే పూజింపబడి యొకే స్వరమున వినయాన్వితు 

డగు నాతనితో నొకేమాటగా నీ క్రింది విధముగా బల్సిరి. 30 
176 


73/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, చతుర్దభాగే 


సింహాదవధాయ చక్రవర్తినం ప్రతి దేవకృతచోదనా 

బ్రాహ్మణాః :- 
రాజన్‌! కుశల మస్మాకం త్వయి శాసతి మేదినీమ్‌ । 
న హిసూర్యే ప్రతపతి లోకే సమృద్యతే తమః ॥ 
సింహాదో నామ దైత్యేన్లో బాధతే బ్రాహ్మణానిహ । 
న యజ్ఞాః సమృవర్తనై న హోమా న చ సతియాః ॥ 

a --2-- 
ఉత్తరే పాపనాశస్య సార్థయోజనదూరతః । 
స వసత్యసదాచారః ఖలో బ్రాహ్మణహింసకః ॥ 
తం సంహర దురాత్మానం సర్వలోకైకకణ్దకమ్‌ | 
కృతస్తేత_నుగ్రహోల_స్మాభిః సర్వదేవాత్మభిర్భప ॥ 
చక్రవర్తీ:- 
అనుగ్రహేణ యుష్మాకం సంహరామి న సంశయః। 
సింహాదః కీదృశస్తస్య బ్రూత కిం వా బలం బుధాః ॥ 
బ్రాహ్మణాః :- 
విరిజ్బినా దత్తవరః సింహాదః క్యరవిక్రమః । 
అవధ్యః సర్వదేవానాం దేవస్య చ రథాజ్లిణః ॥ 
త్వమేవ తస్య రాజేన! సంహర్తా న చ సంశయః । 
దేవాః కుర్వన్తు సర్వేత_పి సన్నిధానం త్వయి ప్రభో ॥ 
ఇత్యుక్త్వా బ్రాహ్మణాస్సర్వే సమ్పయుజ్య జయా9_9_శిషః। 
అన్తర్థానం గతాస్తత్ర తదద్భుతమివాభవత్‌ ॥ 


సింహాదవధోపాయవేదనాయ భగవత్సన్నిధిం ప్రతి 
చక్రవర్తిగమనమ్‌ 


అథ రాజా మహాతేజా శ్చక్రవర్తీ స ధార్మికః । 
మన్రిభిర్మన్తయామాస వధోపాయం దురాత్మనః ॥ 


147 


31 


39 


33 


34 


35 


36 


37 


38 


39 


74 


74 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్ణఖందే, ఏకాదశో9_ధ్యాయః 
దేవతలు సింహాదుని సంహరించుటకై చక్రవర్తిని పురిగొల్పుట 
బ్రహ్మాదులు :- 
రాజా! నీవు భూమిని పరిపాలించుచుండగా మేమందరము క్షేమముగనే యున్నాము. 
సూర్యుడు ప్రజ్వరిల్లుచుండగా లోకమున అంధకారముండదుకదా! 31 


సింహాదుడను రాక్షసుడు (బ్రాహ్మణులను బాధించు చున్నాడు. యజ్ఞములుగాని, 


హోమములుగాని, సత్మర్మలు గాని జరుగుటలేదు. 32 
దుష్మర్మనిరతుడు, దుష్టుడు, బ్రాహ్మణద్వేషియునగు సింహాదుడు పాపనాశనమున 
కుత్తర దిక్కున యోజనన్నర దూరమున నివసించుచున్నాడు. 33 


ఆ దుర్మార్గుడును, సకలలోకహింసకుడునగు సింహాదుని సంహరింపుము. 
మేమందరము దేవతాస్వరూపులము. నిన్ననుగ్రహించుటకే వచ్చియున్నా'మని 
ప్రార్థించిరి. 34 
చక్రవర్తి:- 

చక్రవర్తి వారి ప్రార్థన నాలకించి భూదేవవరులారా! మీ అనుగ్రహముచే నేను 
సింహాదుని సంహరింపగలను. సింహాదుడెటువంటి వాడు? వాని బలమెట్టిదియో 
తెలుపుడని యడిగెను. 35 
బ్రాహ్మణులు :- 

బ్రాహ్మణవేషధారులగు దేవతలు చక్రవర్తీ! సింహాదుడు దుష్టపరాక్రమముకలవాడు. 
బ్రహ్మవలన వరములను పొందినవాడు. దేవతలకెవ్వరికిని తుదకు విష్ణునకైన 
చంపశక్యముకానివాడు. 36 
రాజేంద్రా! నీవే యాతనిని చంపకలిగినవాడవనుటలో సందియములేదు. 
దేవతలందరును నీయందు ఆవహించి యుందు'రని 37 


పలికి బ్రాహ్మణులందరు నాశీర్వాదములను పలికి యంతర్జానమునందిరి. అది 
మిక్కిలి యాశ్చర్యకర మాయెను. 38 
సింహాదుని చంపునుపాయము నెజుంగుటకై 
భగవంతునివద్దకు చక్రవర్తి వెళ్ళుట 
అంతట రాజగు చక్రవర్తి తన మంత్రులతో దుర్మార్గుడగు సింహాదుని చంపుటకై 
యుపాయమునాలోచించిన పిమ్మట 39 
पकम त्म 


74/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 

నిశ్చిత్య కృత్యవిత్‌ కృత్యం మన్రిభిస్సహ మన్షవిత్‌ I 
జగామ వేజ్కటేశస్య సన్నిధిం పరయా ముదా ॥ 40 
స్వర్ణపత్రైః స్వర్ణపుప్పైః తులసీదళసంయుతైః 
అర్చయిత్వా యథాపూర్వం వేజ్మటేశం నృపో౭_వదత్‌॥ 41 
బ్రాహ్మణప్రవరాః స్వామిన్‌ సింహాదేన నిపీడితాః । 
తత్సంహారనియోగం మే ప్రదదుః కిం కరోమ్యహమ్‌॥ 42 

చక్రవర్తి కృతాసురవధార్థకభగవద్దత్తపజ్బాయుధధారణమ్‌ 
శ్రీభగలాన్‌ :- 
శజ్ఞచక్రే ప్రదాస్యామి భావిసాయుజ్యసూచకే । 


తథా కౌమోదకీం శార్తం నన్దకజ్బు మహామతే ॥ 43 

పజ్బాయుధధరో భూత్వా దురాత్మానం సురద్రుహమ్‌। 

సబన్గువర్లం సామాత్యం జహి సజ్లామమజ్జలే ॥ 44 
4 ౧ ౧ [न 


ఇత్యుక్త్వా ప్రదదౌ తస్మె శుచయే చక్రవర్తినే । 

శజ్ఞచక్రగదాశార్ద ఖడ్లాని మధుసూదనః ॥ 45 
९००८58८5 సహ యుద్ధాయ కిరాతరూపేణ చక్రవర్తిగమనమ్‌ 

తతః స రాజతనయః పునశ్చ స్వపురం గతః । 


సేనాం సంయోజయామాస దేవతేజస్సమేధితామ్‌ ॥ 46 

సర్వదైవతతేజోఖి రుపబ్రుంహితవిగ్రహః । 

కైరాతం వపురాస్థాయ ప్రతస్థే సహసైతికః ॥ 47 

కిరాతవపుషస్సర్వే సహితా విశ్వకద్రుభిః । 

సమేతం మృగయాసక్తం చక్రవర్తినమన్వయుః ॥ 48 
149 


75 


75 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్థఖండే, ఏకాదశోల_ధ్యాయః 


ఆలోచనలో నిపుణుడగు చక్రవర్తి మంత్రులతో కలసి తన కర్తవ్యమును నిశ్చయించి 
శ్రీ వేంకటేశ్వరుని సన్నిధికి సంతోషముతో నేగెను. 40 


అచ్చట వెంకటేశ్వరుని తులసీదళములతోను, బంగారు రేకులతోను, బంగారు 
పుష్పములతోను వెనుకటివలెనే పూజించి 41 


“స్వామీ! బ్రాహ్మణ శ్రేష్టులందరును సింహాదునిచే పీడింపబడిన వానిని చంపు 
బాధ్యతను నాకప్పగించిరి, నేనేమి చేయవలెను? 42 


రాక్షససంహారమునకై శ్రీనివాసుడు తన పంచాయుధములను 
చక్రవర్తికొసంగగా వాటిని చక్రవర్తి ధరించుట 
శ్రీ భగలానుడు :- 
ఓ రాజా! బుద్ధిమంతుడవైన నీకు రాబోవు సాయుజ్య మనెడు మోక్షాకారమును 
సూచించు శంఖచక్రములను, కౌమోదకి యను గదను, శారంగమను ధనస్సును, 
నందకమను ఖడ్గమును ఇచ్చెదను. 43 


పంచాయుధములను ధరించి, దుష్టుడును, దేవతలను హింసించువాడునగు 
రాక్షసుని బంధువులతోను, మంత్రులతోను, యుద్ధభూమిలో జయింపు'మని44 


భగవానుడు చక్రవర్తికి తన పంచాయుధములగు శంఖ, చక్ర, గద, శార్హ ఖడ్గముల 
నొసంగెను. ` 45 


సింహాదునితో యుద్ధమొనర్చుటకు కిరాతరూపమున చక్రవర్తివెళ్ళుట 
అంతట రాజు తన పట్టణమునకేగి దేవతాతేజముతో బలసియున్న సేనను 
కూర్చుకొని 46 
సకల దేవతాతేజస్సులచే నినుమడింపజేయబడిన శరీరము కలవాడై కిరాత 
రూపమును ధరించి సైనికులతోకూడ బయలుదేరెను. 47 
సైనికులందరును బోయవారి వేషములతో వేటకుక్కలను వెంటబెట్టుకొని వేట 
యందాసక్తిగల చక్రవర్తిననుగమించిరి. 48 

150 


75/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే శ్రీబ్రహ్మాండపురాణే, తీర్థఖండే, ఏకాదశోల_ధ్యాయః 


= = 76 mm కానా యా 
ఘ్బనో వ్యాఘ్రాన్‌ వృకాన్‌ సింహాన్‌ తరక్షూన్‌ శల్యకాన్‌ కిటీన్‌ । ఆ రాజభటులందరును పెద్దపులులను, తోదేళ్ళను, సింహములను, చిరుతపులులను, 
ప్రతీరం పాపనాశస్య ప్రాపూ రాజేన్హసద్భటాః ॥ 49 ముళ్ళపందులను, అడవి పందులను వేటాడుచు పాపనాశనతీర్థరాజమును 266. 
చోళరాజకుమారస్య వాహినీ బలగర్వితా । అటనుండి వారుబలముచే గర్వించుచు మెల్లమెల్లగా భయంకరమగు సింహాదుడు 
మన్సం మన్దం ప్రతీయాయ ఘోరసింహాదకాననమ్‌॥ 50 నివసించుచున్న యడవికి 2866. 50 
వనదుర్గాద్వినిష్కమ్య సింహాదో దైత్యభూపతిః । రాక్షసరాజగు సింహాదుడు వనమునందలి తన కోటనుండి బయటకువచ్చి 
అవైక్షత కిరాతాంస్తాన్‌ నిర్విషాదః స్మితాననః ॥ 51 విచారములేక చిరునవ్వు నవ్వుచు నా బోయవారిని గాంచి 51 
^ దేవాన చ దైతేయా న గన్భర్వా న దానవాః । దేవతలుగాని, రాక్షసులుగాని, గంధర్వులుగాని, దానవులు గాని చక్రవర్తి సైన్యము 
న చక్రవర్తినః సైన్యం కిమర్థం నో భయాధ్యతా' ॥ 52 గాని నన్నెదుర్శొనజాలరు. నాకు భయమెందులకు? 52 
ఇతి నిశ్చిత్య ధీరాత్మా दः సైనిక్రైస్సహ। అని నిశ్చయించి ధైర్యమునుబూని సింహమునెక్కి సైని కులతోగూడ బయలువెడలి 
౧ © ५ 

సింహాదః సింహమారుహ్య ప్రతీయాయ ప్రభోర్చలమ్‌॥ 53 చక్రవర్తి సైన్యము నెదుర్మొనెను. 53 
కోట్యా శతసహగ(సేణ ఖరసైన్యేన నిర్యయౌ । కోట్లకొలది, నూర్తకొలది, వేలకొలది సైనికులతో ఖరుడును, ఆరుకోట్ల సైనికులతో 
సర్వతః సహితః సైన్యైః కడారః షష్టికోటి భిః I ర్‌4 కడారుడును 54 
పిజ్లాక్షు సప్తకోటీభిః కనకో దశకోటిభిః । ఏడుకోట్ల సైనికులతో పింగాక్షుడును, పదికోట్ల సైనికులతో కనకుడును, అర్బుద 
కద్రుకోం_న్యోం_ర్చుదానీకః కపిః పద్మాసురావృతః ॥ 55 సైనికులతో కద్రుకుడును, నూరుకోట్ల రాక్షసులతో కపియనువాడును. 55 
అన్యే చ దైత్యపతయః స్వస్వసైన్యసమావృతాః । ఇతర దైత్యేంద్రులు తమ తమ సైన్యముతో కలిసి మొత్తము నూరక్షాహిణుల 
ఆగతా స్సర్వ ఏవైతే మిలిత్వా౭ క్షౌహిణీశతమ్‌ ॥| 56 సైన్యముతో వెళ్ళిరి. 56 

పాపనాశనతీర్ణసమీపప్రవృత్త చక్రవర్తి సింహాదయుద్ధక్రమః పాపనాశన తీర్థ సమీపమున జరిగిన చక్రవర్తి సింహాదుల యుద్ధక్రమము 

థ | = థ్‌ సా, चण्ड ప్ర व ఈ 
త్రిదశాక్షౌహిణీనాధః చక్రవర్తీ మహాబలః । మూ — कक 
రింహాదేన సమం యుద్ధం చకార భగవత్రియః Il 57 చక్రవర్తి 600 ८:2९ & సమానముగా యుద్ధమొనరించెను. 57 
ध గంగా యమునకు సంభవించు యుద్దమువలె సింహాద చక్రవర్తుల సైన్యముల 
సనయోరుభయోశ్సాథ సింహాదహరిభక్తయోః । ध స్‌ కస | 
ध Me = యుద్దము చెలరేగెను. 58 
సమరః సుమహానాసిత్‌ గజాయమునయోర్యథా ॥ 58 ५ 
దేవతాసమూహములు శ్రేష్టములగు విమానములపై నధిష్టించి రణరంగమునందలి 
విమానరత్నాన్యారుహ్య ప్రవీరవరణోత్సుకమ్‌ । వీరాధివీరుల చూచు కౌతుకముతో నాకాశమధ్యమున నిలచెను. 59 
ఆగతం దేవగాణిక్యం మధ్యే గగనమణ్దలమ్‌ ॥ 59 
151 76 152 


76/61 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
ఆగతా దేవతా స్సర్వాః పరమేష్టిపురోగమాః । 
ద్రష్టుకామా మహాయుద్ధం దైత్యరాజాధిరాజయోః ॥ 


తతో యుద్ధం సమభవత్‌ సింహాదనృపసేనయోః । 
వరార్థే కలహం చక్రుః దేవ్యశ్చాప్సరసో మిథః ॥ 


సేనాసు క్షీయమాణాసు చక్రవర్తీ ధృతాగ్రహః । 
శార్ణం ధనురుపాదాయ సన్దధే నిశితాన్‌ శరాన్‌ ॥ 


బాణేనైకేన రాజేన్లో జఘాన దశవింశతిమ్‌ । 
శతం సహస్రమయుతం నియుతం ప్రయుతం తథా॥ 


తస్య విక్రమమాలోక్య సింహాదః సింహవాహన: । 
గదయా రాజరాజాశ్వం నిజఘానాతిరంహసా ॥ 
నిహతే తురగే రాజా గజమైరావతోపమమ్‌ । 
ఆరుహ్య మఘవే వా౭_న్యో గదాం కౌమోదకీం దధౌ॥। 
సా విసృష్టా నృపేన్టేణ హత్వా సింహాదవాహనమ్‌ । 
మమర్గాక్షౌహిణీషష్టిం పునః రాజానమాితా ॥ 
మాయామాస్థాయ సింహాదః ప్రభూతాజ్బ క్షణాన్తరే । 
పున రుజ్జీవయామాస సేనాం కౌమోదకీహతామ్‌ ॥ 
సైనికోజ్జీవనం దృష్ట్వా సింహాదస్య మహౌజసః । 
విస్మితాః సస్మితాశ్చాసన్‌ దివి దేవాశ్చ తాపసాః ॥ 
అర్ధచన్టేణ బాణేన శార్హమాదాయ వీర్యవాన్‌ । 
శతవారం చ చిచ్చేద సీంహాదస్య శిరో నృపః ॥ 
కృత్తం కృత్తం పునః కృత్తం పునర్జాతం పునః పునః । 
వీక్షమాణాః శిరో దేవా విషాదం (ప్రతిపేదిరే ॥ 

153 


60 


61 


62 


63 


64 


65 


66 


67 


68 


69 


70 


77 


77 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్ణఖందే, ఏకాదశో9_ధ్యాయః 


ఆతిణ్యా 
ఆ రాక్షస మానుష రాజుల యుద్ధమును జూచు వేడ్మతో బ్రహ్మాది దేవతలందరును 
విచ్చేసిరి. 60 
సింహాద చక్రవర్తి సైన్యములకు యుద్ధము జరుగుచుండగా అప్సరాంగనలు 
యుద్ధమున మరణించి వీరస్వర్గము నలంకరించు వరులకొరకు నాకు నాకు అని 
కలహము సంభవించెను. 61 


చక్రవర్తి తన సైన్యము క్షీణించుటనుగాంచి శార్లమను ధనుస్సును చేబట్టి వాడి 
బాణములను సంధించి # 62 


ఒక బాణముచేతనే పదిమందిని, యిరువది నూరుమందిని, వేయిమందిని యిట్లు 
వేలకొలది, పదివేలకొలది, లక్షల కొలది, వదిలక్షలకొలది సైన్యమును 
నాశనమొనరించెను. 63 
అతని పరాక్రమమును గాంచిన సింహవాహనము నధిష్టించిన సింహాదుడు గదతో 
నతివేగమున చక్రవర్తి గుజ్జమును కొట్టెను. 64 


గుజ్బము చనిపోయినంతనే చక్రవర్తి యెరావతమును బోలిన యేనుగుపై నెక్కి 
యపరదేవేంద్రునివలె విరాజిల్లుచు కౌమోదకియను గదను ధరించెను. 65 


ఆ గద రాజుచే విడవబడి సింహాదుని వాహనమును చంపి అరువది అక్షౌహిణుల 


సేనను నాశనమొనరించి మరల రాజునొద్దకుజేరెను. 66 
సింహాదుడును గొప్ప మాయచే కౌమోదకిచే చంపబడిన తనసేననంతను మరల 
బ్రతికించెను. 67 
సింహాదుని సైనికులందరు బ్రతుకుటను గాంచి దేవత లును, తాపసులు 
నాశ్చర్యమునుచెంది మందస్మితము నొనరించిరి. 68 
పిమ్మట చక్రవర్తి అర్ధచంద్రాకారముగనుండు బాణముతో శార్గమును తీసికొని 
నూరుమార్లు సింహాదునిశిరమును ద్రుంచెను. | 69 
ఎన్నిమారులు రాజు చేదించిన నన్నిమారులును పుట్టుచున్న సింహాదుని శిరమును 
గాంచి దేవతలు దుఃఖించసాగిరి. 70 
154 


77/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
అస్త్రం సన్ఫాయ గాంధర్వం శార్తే శ్రీపతివల్లభః । 
ప్రాయుజ్బు వైరిసేనాయాం రామో మూలబలే యథా॥ 71 
ఖాదన్తః ప్రహరన్తశ్చ దైతేయాన్తే పరస్పరమ్‌ । 
ఉన్మత్తా ఇవ భూతేన (तिर ఇవ చ బభ్రముః ॥ 72 


సమరసమయే చక్రవర్తినే వాయుకృత సుదర్శనమన్హోపదేశః 
విరిజ్చేనా౭£_ భ్యనుజ్ఞాతో వాయుః బ్రాహ్మణరూపధృత్‌। 
జజాప నృపతేః కర్ణే సౌదర్శన షదక్షరమ్‌ ॥ 73 


గోబ్రాహ్మణహితార్ధాయ చక్రేణ నృపనన్దన । 

హర దైత్యశిర శీఘ్ర మిత్యుక్త్వా న్వర్దధే చ సః ॥ 74 
చక్రాయుధేన చక్రవర్తికృతసింహాదవధ ప్రకారః 

బ్రాహ్మణస్య వచః (శ్రుత్వా చక్రవర్తీ మహామనాః । 

సుదర్శనం సహస్రార మాదధే భగవానివ ॥ 75 


చక్రపాణిం నృపం వీక్ష్య మత్వా చక్రధరం హరిమ్‌ । 
భయవిభ్రాన్తచిత్తస్యం సింహాదస్య శిరస్తదా । 


సుదర్శనేన చిచ్చేద చక్రవర్యపునర్భవమ్‌ 11 76 

అన్యే తు తస్యానుచరా దైత్యవీరాస్ససైనికాః । 

గాన్టర్వమోహితాస్తస్టుః తత్రైవ రణమణలే ॥ 77 

ధ్‌ క్‌ £ 

తస్యోపరి నరేన్దస్య పుష్పవర్నాణి జజ్ఞిరే I 

అథ చామరవాద్యాని వాద్యన్తే స్మ సమన్తతః ॥ 78 

అశరీరిగిరం (శ్రుత్వా చోళరాజస్య నన్దనః । 

అస్త్రస్య మోహనస్యా౭ స్య న చక్రే ప్రతిసంహృతిమ్‌ ॥ 79 
155 


78 


78 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్ణఖందే, ఏకాదశో9_ధ్యాయః 
శ్రీరామచంద్రుడు రావణుని మూలసైన్యముపై నుపయోగించినట్లు శ్రియఃపతి 
కతిప్రియుడగు చక్రవర్తి గాంధర్వాస్తమును శత్రుసేనపై ప్రయోగించెను. 71 


రాక్షసులు తమలో తామొకరినొకరు భక్షించుచు కొట్టుకొనుచు పిచ్చివారివలెను, 
పిశాచావిష్టులవలెను తిరుగసాగిరి. 72 


యుద్దసమయమున చక్రవర్తికి వాయుదేవుడు సుదర్శన 
మంత్రమునుపదేశించుట 
బ్రహ్మ ఆజ్ఞానుసారము వాయువు బ్రాహ్మణవేషము ధరించి వచ్చి రాజు చెవిలో 
“ఓం సుదర్శనాయి యను షడక్షరి( ఆరుఅక్షరముల) మంత్రమునుపదేశించి73 


రాజా! గోవులకును బ్రాహ్మణులకును మేలునొనరింపగోరి రాక్షసుని శిరమును 
శీఘ్రముగా ఖండింపుమని పలికి యంతర్జానమునందెను. 74 


చక్రవర్తి చక్రాయుధముతో సింహాదుని వధించిన విధమును వర్ణించుట 
(బ్రాహ్మణుని మాటను విని బుద్ధిమంతుడగు చక్రవర్తి వేయి అంచులుగల 
సుదర్శనచక్రమును భగవంతుడువలె ధరించెను. 75 


చక్రమును చేతధరించిన రాజునుగాంచి శ్రీమన్నారాయణు డని తలంచి 
భయవిహ్వలమనస్ముడగు సింహాదుని శిరమును చక్రవర్తి మరల పుట్టకుండునట్లు 
సుదర్శనముతో ఛేదించెను. 76 


సింహాదుని సైనికులగు రాక్షసులందరును గాంధర్వాస్త్ర మోహితులై నిలచిరి. ఆ 
యుద్ధరంగమందే 77 


రాజుపై పుష్పవర్షము కురిసెను. అంతటను దేవవాయిద్య ములు మోగెను. 78 


ఆకాశవాణి మాటప్రకారము చక్రవర్తి మోహనాస్త్రము (గాంధర్వాస్తమును) 
నుపసంహరింపలేదు. 79 


156 


78/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


శ్రీనారదః:- 
ఏవముక్తమగస్వ్యేన యధోక్తం భవతో మయా । 
అన్యజ్బు 52८२९६०० (~ చరితం మయా ॥ 


కలౌ యుగే నరా స్సర్వే (७०० 9 యోధనమణ్ణలే I 
శ్రోప్యన్తి దైత్యవీరాణాం రాత్రౌ కోలాహలం సదా ॥ 

క్షేత్రపాలాజ్ఞయా సర్వే సింహాదాసురసైనికాః । 
నయనాగోచరా న్యాణాం భ్రమిష్యన్తి తతస్తతః 


తతః సింహాదసంహారీ చక్రవర్తీ మహీపతిః । 
వ్యజిజ్ఞపత్‌ స్వవృత్తాన్తం వేజ్మటేశాయ సర్వతః 


శజ్ఞచక్రగదాశార్తః నన్దకాన్‌ నృపనన్దనః । 
అర్చయామాసహరయే వేజ్మటా ద్రినివాసినే ॥ 


భగవత్మృతపజ్బాయు ధకృతనిర్ణయః 


రాజానబ్బు తథా పజ్బాయుధాన్యపి చ మాధవః । 
ఉవాచ మేఘనిర్లోష గమ్బీరిమభృతా గిరా ॥ 


రాజన్‌! యదేచ్చసి జయ మజయ్యే సామ్పరాయకే। 


తదేమాన్యాయుధాన్యుచ్చెః సాహాయ్యం కుర్వతాం తవి॥ 


హే! శజ్ఞ!చక్ర! శార్హ అసే కౌమోదకి । మహాగదే ॥ 
एदु స్య కామదాః కాలే స్వస్వతీర్ధేషు తిష్టత ॥ 


స్నాతానాం స్వస్వతీర్ధేషు మమ సాయుజ్యభోగదాః | 


విహరధ్వం యథాకామం మయి ధ్యానపరాయణాః ॥ 


దత్తెర్యుష్మాభిరేతస్య సాయుజ్యం యదిహా౭_ దిశమ్‌! 
తన్న వ్యాహన్యతాం సద్యః పునరాగమనేన వః ॥ 
157 


80 


81 


89 


83 


84 


85 


86 


87 


88 


89 


79 


79 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్థఖండే, ఏకాదశోల_ధ్యాయః 


శ్రీ నారదుడు :- 
ఇట్లగస్యుడు చెప్పినదానినంతను మీకు తెలిపితిని. ఇంకను కొంతచెప్పవలసిన 
చరితము చెప్పెదను. 80 


కలియుగమున జనులందరును నాయుద్ధరంగమున రాక్షసవీరుల కలకల ధ్వని 
రాత్రులలో వినజాలుదురు. 81 


ఆ క్షేత్రపాలకుని యాజ్ఞచే సింహాదుని సైనికులందరును మనుజుల కండ్లకుకానరాక 
ఇటునటు సంచరించు చుందురు. 82 


పిమ్మట సింహాదసంహారము నొనరించిన రాజు శ్రీ వేంకటాచలపతితో తన 
వృత్తాంతమునంత విన్నవించుకొని 83 


శంఖ, చక్ర, గద, శార్హ నందకములను శ్రీనివాసుని కర్పించెను. 84 


భగవంతుడు పంచాయుధములకు వాటి కర్తవ్యమును నిర్ణయించుట 
శ్రియఃపతి రాజును అట్లే పంచాయుధములను గాంచి మేఘగర్జనను బోలిన 
గంభీరమగు వాక్కుతో నట్లానితిచ్చెను. 85 
రాజా! జయింపశక్యముగాని యుద్ధమున నీవు జయమును కోరినపుడీయా 
యుధములన్నియు ఫ్‌ కత్యధిక సాహాయ్యము నొసంగునని పలికి యాయుధములతో 
ఓ శంఖమా! చక్రమా! శార్హమా! కౌమోదకీ గదారాజమా! మీరందరీ రాజున 
కవసరసమయములలో నాతడు కోరిన సాహాయ్యము నొనరించుచు మీమీ 
స్థలములలో నుండుడు. 87 


మీమీ తీర్థములలో స్నానమొనరించినవారికి నా సాయుజ్యము నొసంగుచు 

నాయందు చిత్తమునుంచి మీ యిచ్చ వచ్చినరీతిని విహరించుడు. 88 

మిమ్ముల నీ రాజునకొసంగి నా సాయుజ్యము నొసంగితిని. మీరు వెంటనే ఇపుడే 

నావద్దకు మరలివచ్చి నేనీతని కొసంగిన సాయుజ్యమును చెడగొట్టవలదు. 89 
158 


79/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే ప 


మానసా మే స్త సద్యో౭_హం ప్రత్యక్షవిగతాయుధః । 
= వసిష్యామి తతః కేనా పి హేతునా ॥ 90 


కలౌ కళశ్చిన్మహాభాగః శజ్ఞ్థచక్రే తు కృత్రిమే | 
కారయిత్వా స్థాపయితా విమానాదీంశ్చ మే పునః ॥ 91 


తతస్తదృక్తివశగః సర్వప్రత్యక్షగోచరః । 
ఆకల్పం నివసిష్యామి వరాభయదహస్తకః ॥ 92 


ఊర్వ్వాభ్యామపి చాన్యాభ్యాం హస్తాభ్యామతిసున్గరే । 
దధానః శజ్ఞచక్రే చ కల్పితే లోకతుష్టయే ॥ 93 


'దత్తం హి మమ సాయుజ్యం మయా తే రాజనన్షన। 
గచ్చ ప్రశాధి రాజ్యజణ్బ్చ మాం సేవస్వ దివానిశమ్‌” ॥ 94 


ఇత్యాజ్ఞప్తా భగవతా శజ్ఞచక్రగదాదయః । 
శార్హణ్బు స్వస్వతీర్థాని పుణ్యాని ప్రతిపేదిరే ॥ 95 


పుత్రోత పి చోళరాజస్య దేవతాశాస్యవైభవః । 
జగామ నగరీం స్వీయాం మఘవేవామరావతీమ్‌ ॥ 96 


ఇత్థం నారదవాక్యాని శ్రుత్వా భృగురుదారధీః । 
వేజ్కటేశే పరాం ప్రీతిం అవినత మహామనాః ॥ 97 


భృగురపి వృషభాచలప్రభావం మునివరసజ్మథితం నిశమ్య భూయః । 
తదను స చ విలోకితుం రమేశం స్థిరమతినా మనసా యయౌ గిరీన్టమ్‌ 198 
ఇతి శ్రీ (బహ్మోజ్ఞపురాణే 2. జ్ఞుగునారదసంవాదో 
శ్రీవేజ్బటాచలమావోత్సే చక్రవర్తి పరాక్రమవర్థనం 
నామ ఏకాదళో౨. ధ్యాయః 
ఇత్థం శ్రీ (బహ్మోజణ్ఞ వురాణో 2. భుగునారదసంవాదే అదిత ఏకాదశపర్యన్తన్య 
ఏకాదశాధ్యాయాతృకన్య శ్రీవేజ్బటాచలమావోత్యున్య విషయోభాగః సమాప్తిమగమత్‌ 
०2० क 


159 80 


శ్రీబ్రహ్మాండపురాణే, తీర్థఖండే, ఏకాదశోల_ధ్యాయః 


నా మనస్సులో తలచినంతనే నావద్దకు వెంటనే వచ్చునటు లుండుడు. నేనందరకును 
శంఖచక్రాద్యాయుధములులేకనే కొంతకాలమువరకు దర్శనమొసంగుచుందును. 
అటుపిమ్మట నేదోయొక కారణముగా 90 


కలియుగమున నొక పుణ్యశాలి నా శంఖచక్రములను బోలిన శంఖచక్రములను 
చేయించి, విమానాదులను నిర్మింపజేయును. 91 


అందువలన నాతనిభక్తికివశుడనై అందరకును దర్శనమొ సంగుచు వరమును, 
అభయమునునొసంగు హస్తముతో 92 


(७०००० మిక్కిలి సుందరమగు శంఖచక్రములను లోకుల సంతృప్తికై రెండు 
చేతులయందు ధరించి ప్రళయాంతమువరకు నివసింతును. 93 


చక్రవర్తి! నీకు నా సాయుజ్యము నొసంగితినికదా! నీవు పోయి రాజ్యపరిపాలన 
మాచరించుచు రాత్రింపవళ్ళు నన్ను సేవింపుమని యానతిచ్చెను. 94 


ఇట్లు భగవంతునిచే ఆనతీయబడి శంఖ చక్రగదాద్వా యుధములు పవిత్రములగు 
తమ తమ తీర్థములకు వెడలిపోయెను. 95 


చోళరాజపుత్రుడగు చక్రవర్తియు దేవతలచేతను ప్రార్థింప బడదగిన వైభవము 
కలవాడై దేవేం[ద్రుడమరావతిని ప్రవేశించి నటుల తన పట్టణమునకేగెను. 96 


ఇట్లు గొప్ప జ్ఞానియగు భృగుమహర్షి నారదుని మాట లను విని వేంకటేశ్వరుని 
యందు మిక్కిలి యనురక్తుడాయెను. 97 


నారదుడు చక్కగా తెలిపిన శ్రీవేంకటాచల ప్రభావమును భృగుమహర్షి విని వెంటనే 
తానును శ్రీశియఃపతిని దర్శింపవలెనని దృఢమగు బుద్ధికలిగి శ్రీశేషాద్రికి వెళ్ళెను. 
ఇది శ్రీబహ్మోండ వురాణమున తీర్థఖందమున భృగునారద సంవాదమున 
శ్రీవెంకటాచల మావోత్యమున చక్రవర్తి వరాక్రమమును వర్ణించుటయనెదు 
పదునొకండవ అధ్యాయము. 
శ్రీ (బహ్మోండ వురాణములోని వేంకటాచల మాహాత్మ్యము సంపూర్ణము. 
यकि ०2) ° क्क 
160 


80/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే శ్రీమార్క్శండేయపురాణే, ప్రథమో9_ ధ్యాయః 


a కకక 81 = లన ర కకక 
శ్రమార్మణ్జేయపురాణే శ్రీ వేంకటాచలమాహాత్సే శ్రమార్మణ్జేయపురాణ శ్రీ వేంకటాచలమాహాత్మమున 
అ ధాయః మొదటి అధ్యాయము 
ప్రథమో౭_ ధ్యాయః < 
తీరయాత్రేచ్చయా పితృనికటే మార్మణ్లేయ విజ్ఞప్తిః న తనా నను 
థి | ९ 7 కోర్కెను తండ్రితో మనవి చేయుట 
బుషయః :- మభహార్నులు :- 
సూత! సర్వార్థతత్త్వజ్ఞ! వేదవేదాన్తపారగ! బుషులు మరల సూతునితో 'సకలశాస్తార్ధముల నెటింగిన వాడా! వేదవేదాంతముల 
వేజ్బటాచలమాహాత్యం వదస్వ మునిపుబ్గవ ॥ 1 నాసాంతమధ్యయన మొనర్చిన సూతా! శ్రీవెంకటాచల మాహాత్యమును తెలుపుమని 
శ్రీనూతః :- అడిగిరి. 1 
పురా మృకణ్ణతనయః పురుషోత్తమసేవయా। శ్రీసూతః :- 
దీర్ధమాయురవాప్యాథ ముదా పరమయా మునిః ॥ 2 సూతుడు వారికిట్లు తెలిపెను. పూర్వము మృకండుని పుత్రుడగు మార్మండేయుడు 
న్నా రా ని ఛే రా రా పొ స తోష తో 
స్వమాశ్రమపదం గత్వా తపస్విజనసన్నిధౌ | శ్రీమ 062६992) సెవించి దీర్దాయుర్దాయమును వొ 0९ మిక్కిలి 600 24552 
మాతుః పితుః స మతిమాన్‌ ప్రణామమకరోద్భువి ॥ 8 తన ఆశ్రమమున కేగి తపశ్ళాలులందరును కూర్చుని యుండగా తన తల్లిదండ్రులకు 
భూమిపై సాష్టాంగముగ నమస్మరించెను. 3 
అతస్తాభ్యాం యథావృత్తం ఆఖ్యాయ మునిపుజ్జవః । 
అ क ध మరియు వారికి జరిగిన వృత్తాంతమునంతయును తెలిపి శ్రేయోదాయకమగు 
శ్రేయస్కరం కిజ్బిదిచ్చన్‌ కర్తుంవై వాక్యమబ్రవీత్‌ 4 గో ~ 
न. కార్యమును చేయగోరుచు నిట్లు పలికెను. 4 
మాతః పితర్మమేష్టం యత్‌ శృణుతం (బ్రువతో మమః। జననీజనకులారా! నా కోరికను తెలుపుచున్నాను. వినుడు. భగవదనుగ్రహముచే 
దేవతానుగ్రహాదయుః పరిపూర్ణమభూత్‌ కిల ॥ 5 పూర్తి ఆయుర్దాయము కలిగినదికదా! ర్‌ 
పుణ్యస్థలేషు తీర్థేషు చరితుం విద్యతే మతిః । పవిత్ర క్షేత్రములయందు నదులయందు సంచరింప వలెనను సంకల్పము 
“సుఖం గచ్చే'తి కృపయా మాం ప్రస్థాపయతం యువామ్‌॥। 6 కలుగుచున్నది. “సుఖముగా పోయిరమ్మనని దయతో నన్ను సాగనంపుడు. 6 
లౌకికములగు కృత్వముల నొనర్శునపుడుగాని వేదవిహిత కర్షలనొనర్భునపుడుగాని 
లౌకికే వైదికే కార్యే పిత్రానుజ్లా విశిష్యతే | అ|౨.లృల్వయిల ునపుడుగా హి ९ ునపుడుగా 
= व्क తు తండ్రి యాజ్ఞను పాటింపవలెను. కావున నాకనుమతి నొసంగుడిని యడుగగా 
అథాటబ్రవీత్‌ మృకణ స్తు స్వపుత్రం పుత్రవత్సలః ॥ 7 ह 
6 పుత్రునియందు వాత్సల్యముగల మృకండుడు 7 
పాలితోత హం త్వయా పుత్ర కులజ్బ మమ పాలితమ్‌। “నాయనా! పుణ్యక్షేత్రములను పుణ్యనదులను సేవింపవలెనను నీ కోరిక 
పుణ్యస్థలే పుణ్యతీర్థే చలనేచ్చ్భా యతస్తవ ॥ 8 జనించుటవలన నీచే నేనును నా కులమును సంరక్షింపబడినవి. 8 
తస్మాత్తవ మతిః సౌమ్య! సమ్యగేవేతి మే మతిః చక్కగా నున్నదనియే నా యభిప్రాయము. కాని నిన్ను పంపుటకు మా 
త్వాం ప్రస్థాపయితుం పుత్ర! కథం భవతి మానసమ్‌ ॥ 9 మన స్సెట్లంగీకరించును? 9 
161 81 162 


81/61 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
పుత్రమాత్రస్య పిత్రోస్తు విరహో దుస్సహో భవేత్‌ । 
లోకే సర్వత్ర విదితం సత్పుత్రస్య తు కిం పునః ॥ 
ఉత్తమోత్తమపుత్రస్త్వం వియోగస్తేత_ తిదుస్సహః । 
సత్పుత్రలక్షణం సద్భిః ఉచ్యతే తత్తథైవ హి ॥ 
యః ప్రీణయేత్‌ స్వచరితైః పితరం స పుత్రః । 
యద్భర్తురేవ హితమిచ్చతి తత్కళత్రమ్‌ । 
త న్మిత్ర మాపది సుఖే చ సమక్రియం యత్‌ । 
ఏతత్రయం జగతి పుణ్యకృతో లభన్తే ॥ 
ఆవయోః ప్రియకృత్త్వం తు మతిమానాస్తికో9_ ప్యసి I 
కథం త్వద్విరహ స్పహ్యో భవిష్యతి సుతాల_ వయోః?॥ 
ఆనన్దేషు చ సర్వేషు స ఏకానన్ష ఉత్తమః । 
మాతాపిత్రోః సమీపే తు వర్తతే తనయో యతః ॥ 
తనయస్య స चण्डः తదేవ సుకృతం మహత్‌ । 
పిత్రోః శుశూషమాణస్తు సబ్బరేత సమీపతః ॥ 
అత ఆవాం విహాయ త్వం కథం గచ్చసి తద్వద । 
శ్రీ నూతః- 
మార్మణ్ణేయః స ఇత్యుక్త పితరౌ వాక్యమబ్రవీత్‌ ॥ 
మాతః పితః మా చ శోకో యువయోర్శత్కృతే క్వచిత్‌ | 
ప్రత్యబ్దం సర్వదా౭_ 9 గత్య యువాం పశ్యామి సర్వదా॥। 
పుణ్యక్షేత్రాభిగమనే పుణ్యతీర్ణావగాహనే । 
యత్పుణ్యం తత్కులం సర్వం పావయేదితి హి (శ్రుతమ్‌॥ 
కృత్వా. ౨ శీర్వచనం భూయః ప్రన్ఫాాయతమంజసా। 
ఇత్యుక్తవాక్యే తనయే నయశాలిని తావుభౌ ॥ 
ఆలిజ్య తనయం గాఢం ఆశీర్వాదపరౌ తదా । 
చిరం జీవ! సుపుత్ర! త్వం చిరమాననవాన్‌ భవ ॥ 


163 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


19 


20 


82 


82 


శ్రీమార్మండేయపురాణే, ప్రథమో౭౨_ ధ్యాయః 


కేవల పుత్రుడనుసంబంధమున్ననే తండ్రికాతని వియో గము దుర్భరమై యుండుట 
లోకసహజమైయుండ నీ వంటి సుపుత్రునివియోగమును మేము భరింపగలుగు 


దుమా? 10 
నీవు సుపుత్రులలో నగ్రగణ్యుడవు. నీవియోగము భరింపరానిది. సత్పురుషులు 
సుపుత్రుని లక్షణము నిట్లు వక్మాణించుచున్నారు. 11 


తన నడవడికచే తండ్రిని సంతసపరచువాడే పుత్రుడు. తానెన్ని కష్టములనైన 
నోర్చి భర్త హితమును కోరునదియే భార్య. కష్టసుఖములలో సమానముగా ప్రవర్తించి 
యాదుకొనువాడే స్నేహితుడు. ఇట్టి వారిని ముగ్గురును ప్రపంచమున పుణ్యాత్ములే 
పొందగలుగుదురు. 12 

నీవు మాకు ప్రియము నొనరించువాడవు; బుద్ధిమంతుడవు. శాస్త్రమునందు 
భగవంతునియందు విశ్వాసముకలిగి ప్రవర్తించువాడవు. మేమెట్లు నీ వియోగమును 


భరించియుందగలము? 18 
పుత్రుడు తమ చెంతనుండుటయే తల్లిదండ్రుల కానందములన్నిటిలో నుత్తమా 
నందదాయకము. 14 
తల్లిదండ్రులకు సేవలనొనర్చుచు వారి సమీపమున నుండుటయే పుత్రున 
కానందము. అదియే పుణ్య విశేషమునై యున్నది. 15 
శ్రీ సుతుడు :- 

కావున నీవు మమ్ముల నిరువురను విడచి యెట్లు వెడలుదువో చెప్పుమ”ని యడిగెను. 
ఆ మాటలకు మార్మండేయుడు 16 
తల్లిదండ్రులారా! నా కొజకై విచారింపవలదు. నేను ప్రతి సంవత్సరము మీ 
వద్దకు వచ్చి మిమ్ము దర్శింతును. 17 
పుణ్యక్షేత్రముల కేగుట పుణ్యనదులలో (గుంకుటవలన కలుగు పుణ్యము వాని 
కులమునంతను పవిత్రమొనరించునని విందుముగదా! 18 
నన్నాశీర్వదించి వెంటనే పంపించుడిని శాస్ర్రజ్ఞుడగు కుమారుడు పలుకగా 
తల్లిదండ్రులు 19 
ఆతనిని గట్టిగా కౌగలించుకొని “నాయనా! నీవు చాలా కాలము బ్రతుకుము. 
చాలాకాలమానందము నను భవింపుము. 20 

164 


82/61 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
చిరం ధర్మపరశ్చ త్వం ఆవయోర్హర్షమావహన్‌ I 


ఇత్యుక్తస్తనయః కృత్వా ప్రదక్షిణముదారధీః ॥ 21 


పిత్రనుజ్ఞయా మార్మణ్దేయకృత పుణ్యదే శతీరయాత్రాక్రమః 
తీర్థయాత్రాం జిగమిషుః ఖేచరేణ జగామ హ । 
కాశీస్థలే9_ వరుహ్యాసౌ స్నాత్వా గజ్లాజలే శుచిః ॥ 22 


తీరమారుహ్య విశ్వేశం నత్వా క్వచిదవస్థితః | 
తత్రా౭_కాశే చరన్తం తం దదర్శ ఖగపుబ్బవమ్‌ I 


వైష్ణవాగ్రేసరం శ్రీమత్‌ గరుడం పృష్టవానసౌ ॥ 23 
మార్కణ్ణేయః :- 

విష్ణువాహ ! నమస్తుభ్యం క్వ గచ్చసి మహామతే । 

పుణ్యస్థలం పుణ్యతీర్థం ఇచ్చన్నహమిహాగతః ॥ 24 


అతీవపుణ్యం కిం కిం యత్‌! తన్మే వద ఖగేశ్వర | 
మార్మణ్ఞేయం (ప్రతి గరుడోపదిష్ట శ్రీవేజ్మటాచలమాహాత్యమ్‌ 


ఇత్యుకోగరుడస్తస్మై రహస్యముపదిష్టవాన్‌ ॥ 25 
గరుడః- 

మార్మణ్ణేయ! ముని శ్రేష్ట! శృణు తత్త్వం వదామి తే। 

తీర్జానామధికం తీర్థం స్థలానామపి చోత్తమమ్‌ ॥ 26 


సర్వేష్వపి చ తీర్థేషు శృణుష్వ గదతో మమ! 
ఇతో దక్షిణదిగ్భాగే సువర్ణముఖరీతటే ॥ 27 


అస్తి శ్రీమాన్‌ వేజ్మటాభ్యో నగేన్టః స్వస్తి ప్రాప్తుం శక్యతే తత్ర సర్వెః । 


వస్తుం ద్రష్టుం పరమం యోగివర్యాః స్తోతుం వాసం సర్వదా కుర్వతే9_(త్ర1128 


165 


83 


83 


శ్రీమార్మండేయపురాణే, ప్రథమో9_ధ్యాయః 


మాకు సంతసము నొనగూర్చుచు చిరకాలము ధర్మముల నాచరించుట యందాసక్తి 
కలిగియుండుమని యాశీర్వ దించినంతనే బుద్ధిమంతుడగు మార్మండేయుడు 
తల్లిదండ్రులకు ప్రదక్షిణ మాచరించి 21 


తండ్రియనుమతితో మార్కండేయుడు పుణ్యదేశ 
పుణ్యతీర్థములను సేవించిన విధము 
మార్మందేయుడు తీర్థయాత్రల కేగదలంచి యాకాశ మార్గమున పయనించి 
వారణాశియందు దిగి గంగలో స్నానమొనరించి శుచియై 22 


గట్టునకు వచ్చి విశ్వనాథునికి నమస్కరించి యొకచోట నిలిచి ఆకాశమున 
సంచరించుచున్న విష్ణుభక్తులలో శ్రెష్ణుడును, పక్షిరాజగు గరుత్మంతుని గాంచి 
యాతనితో 23 


మార్కండేయుడు :- 
విష్ణువునకు వాహనమైనవాడా! నీకు నమస్కారము. నీవెక్కడికేగుచున్నావు? నేను 
పుణ్యక్షేత్రమును, పుణ్యనదు లను దర్శింపకోరి యిచటికి వచ్చితిని. 24 


మార్మండేయునకు గరుత్మంతుడు 
శ్రీ వేంకటాచలమాహాత్యమునుపదేశించుట 
మిక్కిలి పవిత్రములగు క్షేత్రములెన్నియో తెలుపుమని యడిగెను. గరుడుడాతనికి 


రహస్యము నిట్లుపదేశించెను. 25 
గరుడుడు:- 

మార్మండేయమునీంద్రా! యధథార్థమును తెలిపెదను. వినుము. పుణ్యనదులలో 
గొప్పదియు, పవిత్ర క్షేత్రములలో నుత్తమమైనదియు 26 
అన్ని తీర్థములలో నుత్కృష్టమైన తీర్ధరాజమెద్దియో చెప్పుచున్నాను. ఇచ్చటనుండి 
దక్షిణదిక్కున సువర్ణ ముఖరీ నదీతీరమున 27 


శ్రీవెంకటాచలమను పర్వతరాజము కలదు. అచ్చట నెట్టివారైనను శుభములనంద 
గలరు. యోగీంద్రులు శ్రీనివాసుని దర్శించుటకును స్తుతించుటకును యిచ్చట 
నెల్లపుడు నివసింతురు. 28 


166 


83/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


నామాని సన్తి సుబహూని హి తస్య లోకే 
తాని బ్రవీమి శృణు పుణ్యతమాని తత్ర । 
శ్రీవేజ్మటాద్రిరితి శేషమహీధరేతి 
నారాయణాద్రిరితి చాజ్ఞునభూధరేతి । 
స్వర్ణాచలేత్యపి చ రత్నమహీధరేతి 
భూయాంసి సన్తి భువనోత్తమపావనాని ॥ 


తత్మీర్తనం సకలపాపహరం మునీ (३) 

తద్వన్దనం సకలసౌఖ్యదమేవ లోకే! । 

యాత్రా౭ పి తం ప్రతి సురైరపి పూజనీయా 

తాదృబ్మహాన్‌ భవతి వేజ్మటశైలముఖ్యః ॥ 

తస్యానుభావం ప్రవదామి భూయః సమస్తతీర్థాని భవన్తి తత్ర। 

ఏవం సమస్తేషు చ ముఖ్యతీర్థం శ్రీస్వామినామ్నా౭ స్తి సరోవరం తత్‌ ॥ 
మాహాత్యమేతస్య మయోచ్యతే కథం యత్పశ్చిమే రోధసి భూవరాహః । 
ఆలిబజ్ఞ్య్య కాన్హామతిసౌమ్యమూర్తిః విరాజతే విశ్వజనోపకారీ ॥ 


తద్దక్షిణతటే రమ్యే వైకుణ్ధపురవల్లభః । 
ఆలిజ్లీతవపుర్లక్ష్యా వరదో వర్తతే చిరమ్‌ ॥ 


కుర్వన్త ఏవ తత్సేవాం వర్తన్తే సర్వనిర్ణరాః I 
త్వం వేజ్బటాచలం గత్వా స్నాత్వా స్వామిసరోజలే ॥ 


విలోక్య వేజ్మటాధీశం ఆనన్న్దాత్మా భవిష్యసి । 
అహజ్బ తత్ర గచ్చామి సేవితుం వేజ్కటేశ్వరమ్‌ ॥ 


విష్వక్సేనశ్చ శేషశ్చ సేవేతే తం దివానిశమ్‌ । 
పుణ్యదేశో వేజ్కటాద్రేః తుల్యో నైవ మహీతలే । 
స్వామిపుష్కరిణీతీర్ధ తుల్యం భువి న విద్యతే ॥ 


167 


29 


30 


31 


39 


33 


34 


35 


36 


84 


84 


శ్రీమార్మండేయపురాణే, ప్రథమో౭౨_ ధ్యాయః 


ఆ పర్వతరాజమున కనేకములగు పవిత్ర నామములు కలవు. వాటిని తెలిపెదను 
వినుము. శ్రీవెంకటాచలము, శేషాద్రి, నారాయణాద్రి, అంజనాద్రి, స్వర్ణాద్రిరత్న 
మహీధ రము మొదలగుననేక నామములు స్మరించినంతనే లోక ములను 
పవిత్రమొనరింపజాలునవై యలరారుచున్నవి. 29 


మునీంద్రా! ఆ వెంకటాచల క్షేత్రమును స్తుతించిన సకల పాపములు నశించును. 
దానికి నమస్మరించిన సకల సౌఖ్యములు చేకూరును. ఆక్షేత్రమునకు పోవుటయు 
దేవతలకును పూజార్హమగుచున్నది. అట్టి విశేషమాపర్వత రాజమున కలదు. 80 


ఆ పర్వత ప్రభావము నింకను తెలిపెదను. ఆ పర్వతమున సకల నదులును 
విలసిల్లుచున్నవి. ఈయన్ని తీర్థములలోను “స్వామిపుష్కరిణి” ప్రధానమైనది. 31 


దీని మాహాత్యము నేనేమని వర్ణింతును; దీనికి పడమటి తీరమున భూవరాహస్వామి 
భూదేవి నాలింగనమొనరించు కొని శాంతస్వరూపుడై ప్రపంచమునందలి 


మనుజులకుప కారము నొనగూర్చుచు ప్రకాశించుచుండును. 32 
ఆ స్వామి పుష్కరిణికి దక్షిణ దిక్కున శ్రీవైకుంఠనాథుడు లక్ష్మీసమేతుడై వరముల 
నొసంగుచు పెక్కు కాలమునుందియు వెలసియున్నాడు. 83 


దేవతలందరును శ్రీ శ్రీనివాసుని సేవించుచు నచట నివసించియుందురు. నీవు 
వెంకటాచలమునకేగి స్వామి పుష్కరిణిలో స్నానమాచరించి 34 


శ్రీ వెంకటాచలపతిని సేవించి యానంద పరిపూర్ణాంత రంగుడవు కాగలవు. 
నేనును శ్రీ వెంకటేశ్వరుని సేవించుట కచ్చటికే వెళ్ళుచున్నాను. 35 


విష్వక్సేనుడు శేషుడు శ్రీవెంకటేశ్చ్వరునహర్షిశలు సేవించుచుందురు. భూలోకమున 
వెంకటాద్రితో సమానమగు పుణ్యక్షేత్రముగాని, స్వామిపుష్మరిణితో సమానమగు 
పుష్కరిణిగాని లేనేలేదు. 36 


168 


84/51 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, చతుర్దభాగే స్‌ 
శ్రీసూతః 

ఇత్యుక్త్వా గరుడస్తత్ర వేజ్బటాచలమాగతః । 

స మునిర్గారుడగిరా విస్మయా౭_విష్టమానసః ॥ 87 


అహో (శ్రుతం మహాపుణ్య స్థలం తీర్థం గరుత్మతా । 
ఇతి మత్వా౭_ద్రిసేవాయాం అభవచ్చాభిలాషవాన్‌ ॥ 88 


ఇతి శ్రీమార్భజ్జేయవురాణో శ్రీ వేజ్ఞటాచలమావోత్సే 
గరుదమార్శజ్లేయ సంవాదో నామ ప్రథమో. ధ్యాయః 


——= ౮. అ ण 


అథ ద్వితీయో9_ధ్యాయః 


మార్మణ్ణేయస్య శుద్దాఖ్యాగస్త్యశిప్యేణ సహ శ్రీవేజజటాచలాగమనమ్‌ 
శ్రీసూతః :- 

మార్మణ్ణేయో౭_థ మతిమాన్‌ సువర్ణముఖరీ గతః । 

తత ఉత్తరదిగ్భాగే దృష్టవాన్‌ శేషభూధరమ్‌ ॥ 1 


దైవాదగస్యశిష్యో9 పి శేషాద్రినికటం గతః । 
వేజ్మటాద్రేరధో భాగే తీర్ధం కిజ్బిత్‌ సమాగతః ॥ 2 


యత్తీర్థం కాపిలం చాపి చక్రతీర్థం విదుర్చుధాః । 
తస్యోపరి క్రమాత్సన్తి తీర్థాని కతిచిద్గిరౌ ॥ తి 


ఇన్టస్య విష్వక్సేనస్య చక్రాదీనాబ్బు పబ్బుకమ్‌ । 
అగ్నితీర్ధం బ్రహ్మతీర్థం సప్తర్నీణాం క్రమేణచ ॥ 4 
ఆగత్య శిష్యసహితో మార్మణ్లేయో మహామునిః । 
చక్రాదిసప్తదశసు తీర్థేషు స్నానకృత్‌ శుచిః ॥ 5 
తత్పశ్చిమే చ తీర్థాని విద్యన్తే వేజ్బటాచలే । 
బ్రహ్మక్షత్రవిడన్యానాం అవరోహక్రమేణ తు ॥ 6 
169 85 


శ్రీమార్మండేయపురాశే, ద్వితీయో9_ ధ్యాయః 


శ్రీనూతుడు :- 
అని తెలిపిన గరుడుడు వెంకటాద్రికి వచ్చెను. మార్మందేయమహర్షియు 
గరుత్మంతుని మాటలను విని ఆశ్చర్యచకితమానసుడై 37 


గరుత్మంతుని వలన గొప్ప పుణ్యస్థలమును వింటిని గదా! యని తలంచి శ్రీ 
వెంకటాచలమును సేవింప కుతూ హలము కలవాడాయెను. 38 


ఇది మారండేయ వురాణమున శ్రీ వెంకటాచల మాహాత్యమున 
గరుడ మార్భందేయ సంవాదమను మొదటి అధ్యాయము 


రెండవ అధ్యాయము 


మార్కండేయుడు శుద్ధుడను నగస్వుని శిష్యునితోగూడ 
శ్రీవెంకటాచలమునకు వచ్చుట 


శ్రీసూతుడు :- 
బుద్ధిశాలియగు మార్మండేయుడు సువర్ణముఖరీనది కేగి దానికుత్తర దిక్కున శేషాద్రిని 
గాంచెను. 1 


తలవని తలంపుగా నగస్తుని శిష్యుడుగూడ వెంకటాచలం సమీపమునకు వెళ్ళెను. 


వెంకటాచలమునకు క్రింద 2 
కపిలతీర్థము కలదు. దానినే ప్రాజ్ఞులు చక్రతీర్థమనియు నందురు. కొండపై వరుసగా 
కాన్ని తీర్థములు గలవు. 3 
ఇంద్రతీర్ధము, విష్వక్సేన తీర్థము, చక్రశంఖగదాశార్దాది పంచతీర్థములు అగ్నితీర్ధము, 
బ్రహ్మతీర్థము, సప్తతీర్థములు అని వరుసగా కలవు. 4 
మార్మండేయుడగస్య శిష్యునితో చక్రతీర్థము మొదలగు పదునేడు తీర్థములలో 
స్నానమాచరించి పవిత్రుడాయెను. 5 
ఆ తీర్థములకు పడమటి తట్టున వేంకటాద్రియందు ఉత్తమము మొదలధమమువరకు 
బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర తీర్థములు వరుసగా నున్నవి. 6 
170 


85/61 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
స్నాత్వా తేష్వపి శుద్ధేనా గస్త్యశి ప్యేణ సంయుతః । 
ఆరుహ్య వేజ్మటం శైలం మధ్యేమార్గం దదర్శ సః ॥ 7 


లక్ష్మీనృసింహ! ప్రహ్లాద వరదానన్దవైభవ! । 
దాసానుదాసం దేవేశ మాం పాహి మధుసూదన॥ 8 


మార్మణ్ణేయస్య స్వామితీర్థస్నాన పూర్వకశ్రీవరాహ సేవా ప్రాప్తిః 
ఇతి ప్రణమ్య శుద్ధేన స్వామిపుష్కరిణీం గతః । 
తత్ర స్నాత్వా మహాతీర్ధే సజ్మల్ప్య విధిపూర్వకమ్‌ ॥ 9 
తత్పశ్చిమతటే శ్వేత సూకరం వసుధాధరమ్‌ । 
సాష్టాబ్గ్లబ్బు ప్రణమ్యాథ స్తోతుం సముపచక్రమే ॥ 10 


== 
జలౌఘమగ్నా సచరాచరా ధరా విషాణకోట్యా౭ ఖిలవిశ్వమూర్తినా । 
సముద్ధతా యేన వరాహరూపిణా స మే స్వయమ్మూర్భగవాన్‌ ప్రసీదతు 111 


పోత్రిరూప! నమస్తుభ్యం పురుషోత్తమ! తేనమః। 
స్వామిపుష్కరిణీతీర వాసినే వరదాచ్యుత ॥ 12 


శ్రీవేజ్మిటవరాహాయ విశ్వమజ్ఞళకారిణే । 
భక్తానాం రక్షిణే తుభ్యం భగవన్‌ సతతం నమః ॥ 13 


శ్రీమార్మణ్ణేయకృత శ్రీశ్రీనివాసస్తుతిః 
ఇతి 3७९० क పీత్వా చ తత్పాదసలిలం ముదా । 
నిర్గత్య దక్షిణే తీరే జగామ హరిమన్దిరమ్‌ ॥ 14 


171 


86 


86 


శ్రీమార్మండేయపురాశే, ద్వితీయో9_ధ్యాయః 


ఆ నదులలోగూడ స్నానమాచరించి పవిత్రుడగునగస్య శిష్యునితో గూడి 
వెంకటాచలము పైకెక్కి మార్గమధ్యమున ప్రపంచమున ప్రఖ్యాతినిగాంచిన 
నారసింహగుహను గాంచెను. 7 
“లక్ష్మీనృసింహ! (ప్రహాదునకు వరము నొసంగి ఆనందించిన వైభవము కలవాడా! 
దేవాదిదేవా! నీ దాసులకు దాసుడనగు నన్ను రక్షింపుము. 8 
మార్కండేయుడు స్వామితీర్థ పుష్కరిణిలో స్నానము నాచరించి 
శ్రీవరాహన్వామిని దర్శించుట 


అని నిర్మల చిత్తముతో నమస్కరించి స్వామిపుష్మరిణికేగి యందు యథాశాస్త్రముగా 


సంకల్పముతో స్నానమాచరించి 9 
దానికి పశ్చిమతీరముననున్నట్టియు భూదేవిని ధరించిన శ్వేతవరాహస్వామికి 
సాష్టాంగముగా నమస్కరించి స్తుతించుటకారంభించెను. 10 
మార్కండేయుడు :- 


గొప్ప నీటిమడుగులో మునింగిన స్థావరజంగమాత్మకమైన భూమిని ప్రపంచము 
నందంతటను వ్యాపించిన యే సర్వేశ్వరుడు వరాహరూపమును ధరించి తన 
దంతపు కొనపై వహించెనో యట్టి తన సంకల్పమాత్రముననే యవతరించు 
నారాయణుడు నన్ననుగ్రహించుగాక! 11 
వరాహరూపమును ధరించిన పురుషోత్తమా! నీకు నమస్కారము. స్వామిపుష్మరిణీ 
తీరమున నివసించి వరములనొసంగు స్వామీ! నమస్కారము. 12 
శ్రీ వేంకటాచలమున వెలసిన వరాహస్వామీ! ప్రపంచమునకు శుభములచేకూర్చు 
ప్రభూ! ఆర్తత్రాణపరాయణా! నీకనవరతము నమస్మరింతును. 13 
శ్రీ మార్మండేయమహర్షి శ్రీనివాసుని స్తుతించుట 
అని వరాహస్వామిని స్తుతించి వారి పాదోదకమును సంతసముతో త్రాగి 
యచటినుండి దక్షిణతీరముననున్న శ్రీనివాసుని సన్నిధికి వెళ్ళెను. 14 


172 


86/51 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, చతుర్దభాగే 


నమస్కృత్య విమానాన్తః ప్రవిశ్యాసౌ దదర్శ హ । 
శంఖచక్రధరం దేవం! వరదం వారిజేక్షణమ్‌ । 
వేజ్క్బటేశం ప్రణమ్యాసౌ చకార స్తుతిముత్తమమ్‌ ॥ 


భాస్వచ్చన్ధసమే యదీయనయనే భార్యా యదీయా రమా 

యస్మాద్విశ్వసృడపష్యభూద్యమికులం! యద్భానయుక్తం సదా। 
నాథో యో జగతాం నగేన్దదుహితుర్నాథో౨ పి యద్శ్భక్తిమాన్‌ 
తాతోయో మదనస్య యో దురితహా తం వేజ్కటేశం భజే ॥ 


పాహి మాం వేజ్కటాధీశ! ప్రణతార్తిప్రభజ్ఞున । 
ఆత్మబన్నో కృపాసిన్నో! సతతం తే నమో నమః ॥ 


నారాయణాద్రికృతవాస హరే నమస్తే 
నారాయణాఖిలజగత్పతయే నమస్తే । 
కారుణ్యపూర్ణ! కమలాపతయే నమస్తే 
కళ్టూక్ష! రక్ష కమనీయతనో! నమస్తే ॥ 


వినా వేజ్మటేశం న నాథో న నాథః సదా వేజ్మటేశం స్మరామి స్మరామి । 
హరే వేజ్కటేశ ప్రసీద ప్రసీద ప్రియం వేజ్మటేశ ప్రయచ్చ ప్రయచ్చ ॥ 


అహం దూరతస్తే పదామ్మోజయుగ్మ 
ప్రణామేచ్చయా9_9_గత్య సేవాం కరోమి । 
సకృత్సేవయా నిత్యసేవాఫలం త్వం 

ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో! వేజ్కటేశ ॥ 

అజ్ఞానినా మయా దోషాన్‌ అశేషాన్‌ విహితాన్‌ హరే! 
క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైలశిఖామణే ॥ 


మార్మణ్ణేయః ఫా 
ఇతి స్తుత్వా తు భావేన శుద్ధేన సహ సాదరమ్‌ । 
తూష్టీం బభూవ పురతో మస్తకే విహితాజ్ఞలిః ॥ 


173 


15 


17 


18 


19 


20 


21 


22 


87 


87 


శ్రీమార్మండేయపురాశే, ద్వితీయో9_ధ్యాయః 


అచట బయటనుండి నమస్మరించి పిదప గోపురములు దాటి విమానములోనికేగి 
(గర్భగుడుశంఖచక్రములను ధరించినవాడును, వరముల నొసంగువాదును పద్మపత్ర 
విశాలనేత్రుడునగు శ్రీవేంకటాచలపతిగాంచి నమస్మరించి యిట్లు స్తుతించెను. 15 


సూర్యచంద్రతుల్యములెవనికి నేత్రములో, లక్ష్మిఎవనికి భార్యయో, ఎవనివలన 
సృష్టికరృత్వమును బడయుదురో, యోగులెవనిని సదా ధ్యానించుచుందురో, ఎవడు 
జగత్తున కధిపతియో, పార్వతీపతియగు నీశ్వరుడెవ్వనియందత్యంత భక్తి 
కలిగియుండునో, ఎవడు మన్మథునిగనిన తండ్రియో, ఎవరు పాపములను 
పరిహరించువాడో యా వేంకటా చలపతిని సేవింతును. 16 


శ్రీ వేంకటాచలపతీ! ఆ(శితుల బాధలను నశింపజేయు వాడా! ఆత్మబంధూ! 
దయానిధే! నీ కెల్లపుడు నమస్కారము. 1 


నారాయణాద్రియందు నివసించు స్వామీ! శ్రీమన్నారాయణా! సకలలోకాధిపతే! 
దయానిధీ! శియఃపతే! పద్మపత్రేక్షణా! సుందరశరీరా! రక్షింపుము. నీకు 
నమస్మారము. 18 


శ్రీ వేంకటేశ్వరుడు తప్ప (ప్రభువులేడు. ఎల్లవేళలయందు వేంకటేశ్వరుని 
ధ్యానింతును. ఓ వేంకటేశా! అనుగ్రహింపుము. నా కభీష్టమునిమ్ము. 19 


నేను నీ పాదపద్మములకు నమస్మరింపవలెనని కోరికతో దూరమునుండి వచ్చి 
సేవయొనర్చుచున్నాను. ఒకమారు చేయు నీసేవచే నిన్నునిత్యముసేవించు ఫలమును 


నాకిమ్ము. 20 

అజ్ఞానుడనగు నేనొనర్చిన దోషములనన్నిటిని క్షమింపుము 21 

మార్మక్జ్ణేయుడు :- 

ఇట్లు నిర్మలచిత్తముతో సాదరముగా స్తోత్రమొనరించి శిరమున కేలుమోడ్చి 

మౌనమువహించెను. 22 
174 


87/61 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, చతుర్దభాగే 
మార్మళ్హేయస్య భగవద్దత్తభక్తినైరన్తర్యవర ప్రాప్తిః 
తమాహ వేజ్కటాధీశో మార్మణ్ణేయం మహామునిమ్‌ । 
మార్మణ్ఞేయ మహాబుద్ధే ప్రసన్నో9_స్మి తవానఘ ॥ 23 


(శ్రుత్వా గరుడవాక్యం తత్‌ ఆగతో యత్‌ వృషాచలమ్‌। 

స్తుతిర్హి విహితా సమ్యక్‌ తస్మాదిష్టం దదామి తే ॥ 24 

ఇత్యుక్తః స మునిః ప్రాహ మమేష్టం కిం జనార్దన ॥ 

యథా తవ స్మృతిర్భూయాత్‌ సతతం వేజ్కటేశ్వర! 11 25 

తథా మాం పాహి దేవేశ భక్తవత్సల! తే నమః । 

తథా౭-స్పితి కృపాం కృత్వా హరిః శుద్ధమువాచ హ ॥ 26 

ఖా అది ళు ది =, A ८ 

శుద్దాఖ్యాగస్త్యశిష్యస్య భగవదనుగ్రహాణ నిష్పాపత్వ ప్రాప్తిః 

శుద్ధ! శుద్ధ దురన్హాని పాపాని విహితాని తే । 

తాని సర్వాణి उण సేవయా మే న సంశయః ॥ 27 

గుర్వాశ్రమమితో గత్వా ధర్మతన్తం సమాచర । 

ప్రదక్షిణం మద్విమానం కురుతాదితి చోక్తవాన్‌ ॥ 28 

ప్రదక్షిణం తతః కృత్వా విమానం స్యమృణమ్య చ | 

త్రిరావృత్తా క్వచిత్తిష్టన్‌ శుద్ధం మునిరథాబ్రవీత్‌ ॥। 29 

కుతస్త్వమాగతః శుద్ధః కో గురుః కుత్రవా౭_9_(శ్రమః । 

త ఆసన్‌ కాని పాపాని శాన్లాని హరిసేవయా ?॥ 30 


మార్మణ్లేయం (ప్రతి శుద్దకృతస్వోదన్తజ్ఞాపనమ్‌ 

డ ధి దర 

ఏతత్సర్వం వద క్షిప్రం సఖే! మయి దయా యది । 

ఇతి పృష్ణోం_గస్యశిష్యః సఖే శృణ్వితి చాబ్రవీత్‌ ॥ 31 


175 


88 


88 


శ్రీమార్మండేయపురాశే, ద్వితీయో9_ధ్యాయః 
శ్రీనివాసుడు మార్మండేయున కనవరతభక్తి యుండునట్లు వరమొసంగుట 
అంత శ్రీనివాసుడు మార్మండేయునితో పాపరహితుడ వగునో మార్మండేయా! 
నీకు నేను ప్రసన్నుడనైతిని. 23 


నీవు గరుడుని వాక్యమును విని శేషాద్రికి వచ్చి నన్ను చక్కగా స్తుతించితివి. 
కావున నీ కిష్టము నొసంగెదనని 24 


పలికినంతనే మార్కండేయుడు జనార్జనా! నా యఖీష్టమింకేమికలదు? 
వేంకటాచలపతీ! నాకెల్లపుడును నీ తలంపేయుండునటుల 25 
నన్ను కరుణింపుము. భక్తులయందు వాత్సల్యముగల స్వామీ! నీకు నమస్మారమని 
ప్రార్థించెను. అట్లేయగునని మార్మండేయునకు వరమొసంగి శ్రీనివాసుడు శుద్దునితో 
26 
శుద్దుడను అగస్యశిష్యునకు భగవదనుగ్రహముచే పాపములు నశించుట 
శుద్దా! నీవు లెక్కలేనన్ని పాపముల నొనరించితివి. నన్ను సేవించుటచే నీ 
పాపములన్నియు నశించినవి. 27 


నీవు నా విమానమునకు ప్రదక్షిణము నాచరించి నీగురుని యాశ్రమమునకేగి 
ధర్మకార్యముల నాచరింపుమని యాజ్ఞాపించెను. 28 
అట్లే శుద్ధుడు ముమ్మారు విమానమునకు ప్రదక్షిణమాచ రించి నమస్కరించి 
యొకచో నిలువగా మార్మందేయుడాతనితో 29 


శుద్దా! 8 వెటనుండి వచ్చితివి? నీ గురువెవరు? నీ ఆశ్రమమెచట? నీ 
యేయేపాపములు శ్రీమన్నారాయణుని సేవించుటచే నశించిపోయినవి? 30 


మార్మండేయునికి శుద్దుడు తన వృత్తాంతమును తెలియజేయుట 
నాయందనుగ్రహమున్నవో దీనినంతను వెంటనే తెలుపుమనియడుగగా అగస్య 
మహర్షి శిష్యుడగు నాశుద్దుడు మార్మండేయునితో “మిత్రమా! వినుము. 31 


176 


88/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


యథార్థం శృణు మత్తస్త్వం మార్మణ్జేయ మునీశ్వర! 
కాజ్బీదెశే మధ్యరాశ్ర్ర ద్విజో బహుకుటుమ్బ్యహమ్‌ ॥ 


కుటుమృభరణార్ధాయ దుర్దానాని గృహీతవాన్‌ । 
వసనాసనహీనత్వాత్‌ భ్రమామి జగతీతలే ॥ 


ఏకోద్దిష్టం షోడశాని బహు భక్తాని పాపినా | 
ధనం ధనమితి భ్రాన్తం భ్రాన్తచిత్తేన కేవలమ్‌ ॥ 


స్నానం సన్ఫ్యా జపో హోమో దేవార్చా౭ తిథికర్మ చ । 
వైశ్వదేవం బ్రహ్మయజ్ఞో న కదాచిత్‌ కృతం మయా ॥ 


పాపినం మాం సమాలోక్య సర్వే గ్రామే మహాజనాః । 
మహాబ్రాహ్మణ! ఇత్యేవ శపన్తౌ నామ చక్రిరే ॥ 


రేవతీ నామ మే భార్యా మామవోచన్మనీషిణీ । 
బహూని పాతకాన్యత్ర కుటుమృభరణేచ్చయా ॥ 


కుర్వన్నపి ధనం కిజ్బిత్‌ న ప్రాప్నోషి క్వచిద్దిజ! । 
ప్రేతోద్దేశకృతా గావో గృహీతాః ప్రేతభోజనమ్‌ ॥ 


(ప్రేతవాసాంపి బహుశో నిన్చం కర్మ సదా కృతమ్‌ । 
ఏవం కృతేషు పాపేషు గృహే కిళ్సొన్న దృశ్యతే ॥ 


అద్యా౭_హారో నైవ గృహే క్షుధితాః పుత్రబాలికాః । 
తవ మే బాలకానాబ్బు చ్చాదనం నైవ విద్యతే ॥ 


అతీవ దీనో9_ హమితి నిశ్చయం నాధిగచ్చసి । 
ఆయురారోగ్యమైశ్వర్యం దాతుం సర్వమనోరథమ్‌ ॥ 


సకృదప్యానతికృతాం శకో వేజృటనాయకః I 
ఇతి ప్రాజ్ఞా వదన్తీహ తత్ర్రయాణం కురు ద్విజ।॥। 


177 


32 


33 


34 


35 


36 


37 


38 


39 


40 


41 


42 


89 


89 


శ్రీమార్మండేయపురాశే, ద్వితీయో9_ధ్యాయః 


యథార్థముగా తెలుపుచున్నాను. మధ్య రాష్ట్రమున కాంచీ పట్టణము నా దేశము. 
నేను పెక్కుసంతానము కలవాదను. 32 


నా కుటుంబ పోషణకై కూడని దానములను పట్టితిని, వాటివలన కట్టుకొనుటకు 
బట్ట నివసింప నిల్లులేక ప్రపంచమున తిరుగుచున్నాను. 33 


మృతునకు గావించు ఏకోద్దిష్టశ్రాద్ధ భోజనమును చేసితిని. తరువాత నాతనికి 
చేయు షోడశ భోజనములనెన్నిటినో చేసితిని, దానిచే పాపినైతిని. భ్రమించిన 
మనస్సు కలవాడనై ధనమునే ప్రధానముగా నెంచితిని. 34 


స్నానము, సంధ్య, జపము, హోమము, దేవపూజ, అతిథి అభ్యాగతుల నాదరించుట, 
అగ్నిహోత్రము నాచరించుట, బ్రహ్మయజ్ఞములను నేనెన్నడునాచరింపలేదు. 35 


(గామమునందలి జనులందరు పాపాత్ముడనగు నన్నుగాంచి 'మహాబ్రాహ్మణుడు 
(భ్రష్ట బ్రాహ్మణుడు) అని నిందించుచు నాకు పేరుంచిరి. 36 


అంత నొకప్పుడు నాభార్యయు బుద్ధిమతియగు రేవతి నాతో మీరు కుటుంబ 
పోషణకై చాల పాపములనా చరించితిరి. 37 


అయినను కొంచెమైనను ధనమును సంపాదింపరైతిరి. చనిపోయిన వారిని గురించి 
యొసంగిన గోవులను పరి (గ్రహించితిరి. బలవంతముగా చనిపోవుటచే ప్రేత 
రూపమును దాల్చినవారి శాంతికై యొసంగు భోజనము నారగించితిరి. 38 
ఆ (22९2629९ గుడ్డలనే ధరించితిరి. ఇట్లనేక నిందిత కృత్యములనెల్లపుడు 
నాచరించుచునేయుండినను ఇంటిలోమాత్రమెమియు కానరాకున్నది. 39 
నేడింట భుజించుట కన్నములేదు. పిల్లలాకలితో నున్నారు. మీకును నాకును 
పిల్లలకును కప్పుకొను వస్త్రములేనేలేదు. 40 
మీరు మిక్కిలి దరిద్రుడనని తలంపకున్నారు. ఆయురా రోగ్యెశ్వర్యములను 
సకలాభీష్టములను 41 
ఒకమారు నమస్కరించిన వారికి శ్రీ వెంకటాచలపతి యొసంగు సమర్దుడై 
యున్నాడని విజ్ఞులు తెలుపుదురు. కాన మీరు శ్రీవెంకటాచలమునకు వెళ్ళుడు. 42 
178 


89/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


ఉత్తరస్యాం దిశి నదీ సువర్ణముఖరీతి 3 । 
తత్తీరే వేజ్కటో నామ హరిక్షేత్రం మహీధరః ॥ 


తత్ర వేజ్మటనాథస్య సేవాం కర్తుమితో వ్రజ । 
లక్ష్యంశా యోషిత స్సర్వా ఇతి విద్వద్శ్భిరీరితమ్‌ । 
ప్రమాణీకృత్య మద్వాక్యం శీఘ్రం గచ్చ సుఖాయ వై ॥ 
శుద్దః :- 

2 
ఆకర్థ్య (ह > పళ్బుఖిర్దివ సైరహమ్‌ । 
సువర్ణముఖరీం ప్రాప్య అగస్తాశ్రమముపేయివాన్‌ ॥ 
సువర్ణముఖరీతీరే తపస్యన్తం శివాగ్రతః । 
ప్రణామమాచరం దృష్ట్వా నమస్తుభ్య మితి బ్రువన్‌ ॥ 
కుమ్ఫోద్భవోం_థ మాం దృష్ట్వా కృపాలుః బుషిసత్తమః । 
కుతస్త్వం కేన ८०२९० కిం కార్యం? ఇతి పృష్టవాన్‌ ॥ 


మాం పాహి కరుణాసిన్లో పాపినామపి పాపినమ్‌ ॥ 
మత్కృత్యం తపసా సర్వం త్వమేవ జ్ఞాతుమర్హసి । 
కాజ్బీప్రదేశే మద్దామః తద్దామస్య మహాజనాః ॥ 
పాపీతి కృత్వా మాం సర్వే 'మహాబ్రాహ్మణ” మబ్రువన్‌ । 
తస్మాదహం దుఃఖితస్సన్‌ వేజ్కటాద్రీచ్చయా౭_9_ గతః ॥ 
మత్స్పుణ్యేన భవాన్‌ మధ్యే మార్గే దృష్టో౭సి కేవలమ్‌ । 
పూర్వపుణ్యవిపాకేన దృశ్యన్తే ఖలు సజ్జనాః ॥ 
ప్రతిగృహ్లీష్వ మాం శిష్యం తవ శిష్యో౭_స్మి స్వామ్బతమ్‌। 
పాపో౭_హం పాపకర్మాణం పావనీకురు మాం మునే॥ 
ఇది వాదినమాలోక్య మామువాచ మహామునిః । 
బహు త్వయా కృతం పాపం విదితం తపసా మమ ॥ 
179 


43 


44 


45 


46 


47 


48 


49 


50 


51 


59 


53 


90 


90 


శ్రీమార్మండేయపురాశే, ద్వితీయో9_ ధ్యాయః 


ఉత్తరదిక్కున సువర్ణముఖరియను నదికలదు. దాని యొడ్డున వెంకటాచలమను 
శ్రీనివాసునికావాస భూమి యగు పర్వతము కలదు. 43 


స్రీలు లక్ష్యంశమున నుండువారను ప్రాజ్ఞలమాటల ననుసరించి వెంటనే 
నామాటలునమ్మి శ్రీవెంకటా చలపతికి సేవలనొనరించుటకై పయనించుడు, మీకు 


శుభము చేకూరును, త్వరగా బయలుదేరుడు, అనెను. 44 
శుద్ధడు :- 

ఇట్లు నా భార్య తెలుపగా విని నేనయిదు రోజులలో సువర్ణముఖరిని దర్శించి 
అగస్యాశ్రమమునకు వెళ్ళితిని. 45 


అచ్చట ఆనదియొద్దున శివునికెదురుగా కూర్చుని తప మాచరించుచున్న అగస్తునకు 
“'నమస్మారమని పలుకుచు నమస్మరించితిని. 46 


దయానిధియగు అగస్యుడు నన్నుగాంచి నీవెచటనుండి వచ్చితివి? ఎందుకు 
విచారించుచున్నావు? నీకేమి యుపకారము నొనర్పవలయునిని నన్నడిగెను. 47 


నేనంతట 'దయానిధీ! పాపాత్ములలో న(గగణ్యుడనగు నన్ను రక్షింపుము. 48 


నీ తపోమపామచే నానడవడినంతను నీవు తెలియజాలుదువు. నాది 
కాంచీపట్టణము. అచ్చటి జనులందరు 49 


నేను పాపాత్ముడను కదాయని అచ్చటి పెద్దలందరును మహాబ్రాహ్మణుడనని 
పరిహాసముగా పిలవసాగిరి. కావున నేను దుఃఖించుచు శ్రీవెంకటాచలమును 
దర్శించుకోరికతో వచ్చితిని. 50 
నా పుణ్య విశేషమున మార్గమధ్యముననే న్‌ దర్శనము కలిగినది. పూర్వజన్నార్దిత 
పుణ్యవిశేషముచేతనే కదా సజ్జనసందర్శనభాగ్యము చేకూరును! 81 
52 శిష్యుడను, నన్ను న శిష్యునిగా నంగీకరింపుము. పాపాత్ముడను. 
పాపకృత్యముల నొనరించి పాపినైన నన్ను పవిత్రునిగా నొనరింపుము. 52 
ఇట్లు ప్రార్థించుచున్న నన్నుగాంచి అగస్య మహాముని ఓయీ! నీవు పెక్కుపాపముల 
నొనరించితివని నా తపస్సుచే తెలిసికొంటిని. 53 
180 


90/61 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
బుద్ది ర్వేజజటయాత్రాయాం యతః 226० సి సామతమ్‌ । 
థ్‌ ५ 
అయం శుద్దో౭_స్పితి బ్రూత సర్వే విప్రా ఇతి బ్రువన్‌! 
మామాహ త్వరితం గత్వా వేజ్బటాహ్వ్యయభూధరమ్‌ | 
భూవరాహజ్బు లక్షీ २४० సేవిత్వా పున రావ్రజ ॥ 


నష్టపాపస్య తే పశ్చాత్‌ శ్రేయో దాస్యామి మా చిరమ్‌ । 

ఇత్యేవముక్త్వా భగవాన్‌ అగస్త్యః సేవాక్రమం చాపి మమో పదిశ్య । 
ప్రస్థాపయామాస తదా 9 గతోల హం మార్గభవన్తం ఖలు దృష్టవాన్ముదా॥ 
ఏవం త్వగస్త్య్యశిష్యోలి హం శుద్ధనామా౭_ స్మి సామతమ్‌। 
యామ్యాశ్రమం నదీతీరే హ్యగస్యస్య దయానిధేః ॥ 
వేజ్నటాచలమాహాత్య విదామగ్రేసరం మునిమ్‌ । 

ద్రష్టుం మయా సహ త్వజ్బు కిమాయాసి వదాధునా॥ 


మార్మణ్ఞేయస్య శుదేన సహ సువర్లముఖరీతీరస్తా 
५ ణ ® 
గన్వాశ్రమగమనమ్‌ 
ఇతి బ్రువన్తం తం శుద్ధం మార్మణ్ణేయో9_బ్రవీద్వచః | 
అహమప్యాగమిష్యామి ద్రష్టుం తం మునిపుజ్జవమ్‌ ॥ 


సువర్ణముఖరీతీరే మాం నయస్వ తదాశ్రమమ్‌ । 
ఇత్యుక్త్వా సహితౌ విప్రా వవరుహ్యా గిరేరధః ॥ 


సువర్ణముఖరీతీరే త్వగస్యాశ్రమమీయతుః । 
తత్రా౭_ శ్రమే మహర్షిభిః సేవ్యమానమనేకశః ॥ 


వేజ్కటే శకథా వ్యాఖ్యా తత్సరం తమపశ్యతామ్‌ । 
తేభ్యో నమస్కృత్య తదా తం ప్రణమ్య విశేషతః ॥ 


తపోధనేనాగస్వేన బహుమానేన పూజితౌ । 
మార్మణ్లేయశ్య్ళ శుద్దశ్చ తస్మిన్‌ సదసి తసతుః ॥ 
G [> యఖ 


181 


54 


55 


56 


57 


58 


59 


60 


61 


62 


63 


91 


91 


శ్రీమార్మండేయపురాశే, ద్వితీయో9_ధ్యాయః 


శ్రీ వెంకటాచలమునకు పోవలెనను బుద్ధి కలుగుటచే నీవిపుడు పవిత్రుడవైతివి. 
ఇపుడు వీనిని పవిత్రుడు కావలయునని (బ్రాహ్మణులందరును పలుకుదురుగాక! 
అని పలికి 54 


నాతో 'నీవుతొందరగా శ్రీ వెంకటాచలమునకేగి భూవరాహస్వామిని శ్రీనివాసుని 


సేవించి మరలిరమ్ము. 55 


పాపములు నశించి పవిత్రుడవైన తరువాత నీకు శుభమును చేకూర్చెదను. 
ఆలసింపవలదిని తెలిపి నాకు శ్రీనివాసుని సేవించు విధమునుపదేశించి 
పంపించెను. నేనువచ్చుచు మార్గమధ్యములో నిన్నుగాంచితిని. 56 
ఈ విధముగా నేనగస్యుని శిష్యుడను, శుద్దుడనువాడను. నదీతీరమునందలి 
దయాళుడగు నగస్యుని యాశ్రమమున కేగుచున్నాను. 57 
శ్రీ వెంకటాచల మాహాత్యమును తెలిసినవారిలో (్రేష్ణుడగు మునిని గాంచుటకు 
నీవును నాతో వచ్చెదవా? తెలుపుమిని యడిగెను. 58 
మార్కండేయుడు శుదునితో గూడ సువరముఖరీ తీరము నందలి 
అగస్యాశ్రమమునకు వెళ్ళుట 


అని పలుకుచున్న శుద్దునితో మార్మండేయుడు 'నేనును ఆమునివరుని చూచుటకు 


వచ్చెదను. 59 
సువర్ణముఖరీ తీరమునందలి యాయాగ్రమమునకు తీసికొని వెళ్ళుమని పలికి 
యిరువురును కొందదిగి 60 


సువర్ణముఖరీ తీరమునందలి అగస్యాశమమునకేగిరి. ఆయాశ్రమమున 
మహర్చులచేననేక విధముల సేవింపబడుచు 61 


శ్రీ వెంకటాచలపతి కథలను విస్తరించి చెప్పుటలో నాసక్తి గల అగస్యమహర్షిని 
దర్శించిరి. మహర్షులకును అగస్య మౌనీంద్రునకును నమస్కరించి. 62 


తపోనిధియగు నగస్వునిచే సగౌరముగా పూజింపబడు యాసభలో కూర్చుండిరి. 63 


182 


91/51 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


92 
అగస్త్య వర్ణిత శ్రీవేంకటాచలవైభవమ్‌ 
విప్రా వేజ్బటమాహాత్యం శృణుతేతి ప్రసన్నధీః । 
ఉవాచాల_ననభరితో లోపాము ద్రాపతిస్తదా ॥ 64 
అగస్వ్వః:- 
సువర్ణముఖరీతీర ద్వయనిత్యనివాసినః । 
వేజ్మటాచలమాహాత్యం [(శ్రోతవ్యం పాపనాశనమ్‌ ॥ 65 
శ్రీవేజ్బటాచలో నామ పుణ్యక్షేత్రం మహీతలే । 
శేషాద్రిః వృషశ్రైలశ్చ గరుడాచల ఇత్యపి । 
పుణ్యాని సన్తి నామాని పునరన్యాని కానిచిత్‌ ॥ 66 
వైకుణ్ణలోకాత్‌ గరుదేన విష్ణోః క్రీడాచలో వేజ్మటనామధేయః । 
ఆనీయ చ స్వర్ణముఖీసమీపే సంస్థాపితో విష్ణునివాసహేతోః ॥ 67 
తత్రాచలే వసన్‌ విష్ణుః కమలాలయయా సహ । 
ఆనన్షనిలయే చైవ వర్తతే లోకరక్షకః ॥ 68 
శ్రీనివాస సేవార్థం బ్రహ్మరుద్రాదీనాం శ్రీవేజ్వటాచలగమనవర్ణనమ్‌ 
పురా కదాచిత్మతిచిత్సమేతాః వయం హరిం సర్వజగచ్చరణ్యమ్‌ I 
అన్విష్య వైకుణ్ధపురేల_ప్యదృష్ట్వా సమాగతా బ్రహ్మగిరా వృషాద్రిమ్‌ ॥ 69 
సమాగతాస్తత్ర తపో విధాతుం సమాః శతం సర్వతపస్విసజ్ఞాః I 
శ్రీస్వామితీర్థస్య జలే పవిత్రే స్నానాది సర్వం కృతవన్త ఏవ ॥ 70 
తత్రాగతా బ్రహ్మముఖాః సమస్తాః తత్రా౭_ గతా జిష్టుముఖా స్సురాశ్చ। 
తత్రా౭_గతాస్తే సనకాదియోగినః సేవాపరాస్తే వృషశైలభర్తుః ॥ 71 
గణైశ్చ సర్వెస్సహ శమ్బురాగతః క్రీరాబ్ధివాసా అపి సిద్ధసజ్ఞా । 
(य చు ५ ८ భధ" ఖు 
బృహస్పతిశ్చెవ గురుశ్చ శుక్రో వసుశ్చ రాజా హరిభక్తముఖ్యః ॥ 72 
183 92 


శ్రీమార్మండేయపురాశే, ద్వితీయో9_ధ్యాయః 


అగస్తుడు శ్రీవేంకటాచల వైభవమును వర్ణించుట 
అటు పిమ్మట నగస్త్యుడు నిర్మలచిత్తుడై యానంద పరిపూర్ణ మానసుడై 
బ్రాహ్మణోత్తములారా! శ్రీవేంకటాచల మాహాత్యము నాకర్ణింపుడు. 64 


86225283 :- 

సువర్ణముఖరీనది రెండు తీరములయందు ననవరతము నివసించు వారందరును 
శ్రీ వెంకటాచలమాహాత్యమును తప్పకవినవలనినదే. ఇది పాపముల 
నశింపజేయును. 65 


భూలోకమున శ్రీ వెంకటాచలమను పుణ్యక్షేత్రముకలదు. దానికి శేషాద్రి వృషాద్రి, 
గరుడాచలమనియు నింకను నితరములగు పవిత్రనామము లెన్నియో కలవు. 66 


శ్రీమన్నారాయణుని నివాసమునకై వైకుంఠమునుండి వేంకటాచలమను పేరుగల 
శ్రీమన్నారాయణుని క్రీడా చలమును గరుత్మంతుడు తెచ్చి స్వర్ణముఖీనదీ 
సమీపముననుంచెను. 67 


ఆ పర్వతమున నానందనిలయమున శ్రీమన్నారాయణుడు లక్ష్మిదేవితో 
గూడనివసించుచు లోకములనురక్షించుచున్నాడు. 68 


శ్రీనివాసుని సేవించుటకై బ్రహ్మరుద్రాది దేవతలు వేంకటాచలమునకు వెళ్ళుట 
మున్నొకప్పుడు మేము కొందరము కలసి సకలజగత్తునకు శరణము పొందదగు 
శ్రీమన్నారాయణుని వెదకుచు వైకుంఠమునకు నాతనినిగానక బ్రహ్మ చెప్పిన 
దానిన నుసరించి వృషాద్రికి వచ్చితిని. 69 

తపశ్శాలురనేకులచ్చటకు తపమునాచరించుటకై గుంపులుగా వచ్చి నూర్లకొలది 
సంవత్సరములుండిరి. వారంద రును పవిత్రమగు స్వామిపుష్మరిణిలో స్నానాదులను 
చేసిరి. 70 

శ్రీనివాసుని సేవించుటకై (బ్రహ్మోదులును, దేవేంద్రాది దేవతలును, సనకసనందనాది 
యోగీంద్రులు నేతెంచిరి. వారందరును శ్రీనివాసుని ప్రీతితో సేవించుచుండిరి. 71 
ఈశ్వరుడు తన ప్రమథ గణములతోను పాలసముద్రమున నివసించు సిద్దులును 
దేవగురువగు బృహస్పతియు, రాక్షసగురువగు శుక్రుడును, హరిభక్తి పరాయణుడగు 
వసురాజును విచ్చేసిరి. 72 


184 


92/51 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


దేవాశ్చ బుషయః సిద్ధాః చారణా వసుకిన్నరాః । 
సర్వే చ స్వామిసరసి స్నాత్వా ప్రయతమానసాః । 


ధ్యాయనో దేవదేవేశం అవతస్థుశ్చ తత్తటే ॥ 73 
శ్రీభగవత్రాదుర్భావవర్ణనమ్‌ 

ప్రాదుర్భూతం తతస్తేజ ఏకమత్యద్భుతం తదా । 

విమానమేకం తన్మధ్యే దదృశే దివ్యమబ్గళమ్‌ ॥ 74 


తన్మధ్యస్థం దివ్యమూర్తిం వరేణ్యం శజ్ఞం చక్రం ధారయన్తం కరాభ్యామ్‌ । 
సేవ్యత్వేన స్వం పదామోజయుగ్మం సర్వేషాం సన్టర్భయన్తం కరేణ॥ 75 


స్వాజ్ఞిద్వన్వం సంశ్రితానాం జనానాం సంసారాబ్ధిర్దానుదఘ్నః కిలేతి । 
న్యస్తేనోరౌ వామతో దర్శయన్తం సవ్యేనాన్యేనాపి హస్తేన సమ్యక్‌ ॥ 76 


సర్వాభీష్టం దాతుముద్యుక్తహేతిం భక్తానాం శ్రీవాసవక్షస్థలబ్బు । 
మన స్మేరశ్రీముఖం భూషణాధ్యం సర్వే శ్రీమద్వేజ్యటేశం హ్యపశ్యన్‌ ॥ 77 


కృతప్రణామాస్తే సర్వే సోత్రయామాసురీశ్వరమ్‌ । 
బ్రహ్మరుద్రాదికృతశ్రీ శ్రీనివాసస్తుతిః 


జయ దేవ జగన్నాథ! సర్వలోకైకవన్దిత!!। 78 

జయ వేజ్కటశైలేశ కరుణాకర! పాహి నః । 

త్వాం నమామో వయం విష్ణో! వేజజటాచలనాయక!॥। 79 

అస్మాకం వాజ్ళితం దత్వా పాహి పాహి జగద్గురోః । 

ఇతి స్తుతః శ్రీనివాసో దేవైః సిద్ధెశ్చ చారణైః ॥ 80 

మునిభిర్వసుముఖ్యెశ్చ బ్రహ్మాద్యె శృబ్మరేణ ॐ ॥ 

సర్వాన్‌ విలోక్య తానాహ కరుణాపయసాం నిధిః ॥ 81 

సర్వేషామపి యుష్మాకం ప్రసన్నో౭ స్మి సురేశ్వరాః । 

యుష్మాకం యద్యదిష్టస్యాత్‌ తత్తద్దత్తం మయా౭_నఘా ॥ 82 
185 


93 


93 


శ్రీమార్మండేయపురాశే, ద్వితీయో9_ ధ్యాయః 


దేవతలును, బుషులును, సిద్దులును, చారణులును, అష్టవసువులును, కిన్నరులును, 
అందరును స్వామి పుష్కరిణిలో స్నానమాచరించి నిర్మలచిత్తముతో దేవాది దేవుని 
ధ్యానించుచు నా తీరమున నివసించిరి. 78 


శ్రీ శ్రీమన్నారాయణుడవతరించిన విధము 
ఆ సమయమున నొకయద్భుతమగుతేజమావిర్భ వించెను. దానిమధ్యలో 
దివ్యతేజోవిరాజితమగు విమాన ముండెను. 74 


ఆ విమానమధ్యమున దివ్య శరీరధారియు, గశ్రెష్ణుడును, శంఖచక్రముల చేతులలో 
ధరించినవాడును, కుడిచేతిలో తన పాదారవిందముల నందరు నాశ్రయించవలెనని 
చూపువాడును. 75 


తనపాదపద్మములనాశ్రయించిన జనులకు సంసార సాగ రము మొలబంటిగా 
మాత్రమేయుండునని ఎడమ(ప్రక్క నడుముననుంచుకొనిన ఎడమచేతితో 
చక్కగాజూపు వాడును. 76 


సకలకోరికల నొసంగుటకు సంసిద్ధమగుచున్న ఆయుధ మును ధరించినవాడును, 
లక్ష్మీనివాసస్థానము గుర్తుగల నవ్వుగలవాడును, చిరునవ్వుచిందించు ముఖము 
కలవాడును, అలంకారములచే నలంకరింపబడిన వాడును అగు శ్రీవెంకటాచలపతి 
నందరును దర్శించిరి. 77 


బ్రహ్మరుద్రాదులు శ్రీనివాసుని స్తుతించుట 
వారందరును నమస్మరించి పిమ్మట శ్రీనివాసునిట్లు స్తుతించిరి. సర్వలోక సంసేవితా! 


జగన్నాథా! నమస్కారము. 78 
శ్రీవెంకటాచలనివాసీ! దయానిధీ! మమ్ములను రక్షింపుము. శ్రీవెంకటాచలపతీ! 
నీకు నమస్మారము. 79 


జగదారాధ్యా! మాయభీష్టములనొసంగి రక్షింపుము. ఇట్లు దేవసిద్ధచారణులచేతను 


మునీంద్రులచేతను, వసువులచేతను, (బ్రహ్మోదులచేతను, శంకరునిచేతను 
స్తుతింపబడి దయాసముద్రుడగు శ్రీనివాసుడు 81 


దేవతలారా! మిమ్మనుగ్రహించితిని. మీ యభీష్టములన్నియు నొసంగితినిని82 


186 


93/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే ii 


ఇతి తేభ్యో వరం ప్రాదాత్‌ సర్వేభ్యో వేజ్కటేశ్వరః I 
అథ తే మునయ స్సర్వే బ్రహ్మాద్యాః కిజ్బ్చిదబ్రువన్‌ ॥ 83 


కృపానిధే! నమస్తుభ్యం వరదాయ నమో నమః । 

వేజ్కటాధీశ! విశ్వేశ! శతకృత్వో నమో నమః ॥ 84 
విజ్ఞాప్యం కిజ్బిదస్తీహ శృణుష్వ కరుణాకర! । 

అనుగృహ్హన్నశేషాంస్త్వం దదదిష్టాని సర్వశః ॥ 85 
మానవానామపి సహన్‌ అపరాధానశేషతః । 

దయాలుత్వం ప్రకటయన్‌ ఇహ త్వం తిష్ట! కేశవ! ॥ 86 
దృగ్గోచరం త్వామాలోక్య వేజ్మటాద్రిశిరోమణే I 

కలౌ యుగే మనుష్యాశ్చ భూయాసుః వీతకల్మషాః Il 87 


ఏవం సర్వోపకారార్థం అత్ర స్వామిసరస్తటే । 
రమాసమేతః సన్తిష్టసై తన్నః ప్రార్థితం హరే । 
ఇతి సమ్రార్థిత స్సర్వెః తత్రెవా౭_స్తే కృపానిధిః ॥ 88 


ఇతి మార్శజ్లేయవురాణోే శ్రీ వేజ్బటాచలమావాోత్యే 
శ్రీశ్రీనివాసావిర్భావవర్ణనం నామ ద్వితీయా౭_ధ్యాయః 


०० గ్రోకతణ 


187 94 


శ్రీమార్మండేయపురాశే, ద్వితీయో9_ధ్యాయః 


అని శ్రీవేంకటేశ్వరుడువారందరకును వరము నొసంగెను. అంతట మనులందరును, 
బ్రహ్మాదిదేవతలును 83 


దయాసముద్రా! అభీష్టఫలప్రదా! నీకనేక నమస్కార ములు, వెంకటాచలపతీ! 
జగత్ర్రభూ! నీకువందల పర్యాయములు నమస్మారములు. 84 


८०5००९61 మావిజ్ఞాపనమాలింపుము. నీవందరనను గ్రహించి యన్నివిధముల 
కోరికలనాసంగుచు 85 


నీవు మనుజుల యపరాధములన్నిటిని సహించుచు నీ దయను చూపుచు నిచట 
వెలసియుందుము. 86 


వెంకటాచలమున కలంకారమైన స్వామీ! ప్రత్యక్షగోచరుడగు నిన్నుగాంచి 
కలియుగమున మనుజులందరును తమ పాపములనుండి విముక్తులగుదురుగాక! 
87 
2९2०८९8 నుపకారమొనర్చుటకై స్వామి సరోవర తీరమున శ్రీలక్ష్మిదేవితో 
వేంచేసియుండుము. యని వేడు కొనగా శ్రీమన్నారాయణుడచ్చటనే నివసించి 
యున్నాడు. 88 


ఇది శ్రీమార్శందేయ వురాణమున శ్రీ వేంకటాచలమావోత్యుమున శ్రీ 
శ్రీనివాసుదవతరించుటను వర్ణించుటయనెడు రెండవ అధ్యాయము 


ననేక 9 2 "== --- 


188 


94/51 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
అథ తృతీయోల_ ధ్యాయః 
అగస్త్యకృత శ్రీస్వామి తీర్థమాహాత్యభగవద్దివ్యోత్సవయోర్వర్ణనమ్‌ 


86268 :- 
ఏతాదృ్భశో వేజ్మటాద్రిః సర్వలోకేషు విశ్రుతః । 


గజ్లాదికాని తీర్థాని తత్ర సన్తి బహూన్యపి ॥ 1 

తాని వక్తుం న శక్నోమి బహుత్వాత్‌ బుషిసత్తమాః । 

రాజతే సర్వతీర్దానాం స్వామి స్వామిసరోవరమ్‌ ॥ 2 
(౮ 

తత్ర స్నాతుం సమాయని ప్రతివర్షం జనా భువి । 

ధనుర్మాసే శుక్లపక్షే ద్వాదశ్యామరుణోదయే ॥ 3 

७००० సర్వతీర్ధాని తత్ర స్నాతా నిరేనసః । 

తస్య శ్రీవేజ్బటేశస్య (బ్రహ్మో లోకపితామహః ॥ 4 

చకార కన్యామాసే తు ధ్వజారోహమహోత్సవమ్‌ । 

ప్రతివర్షజ్చ తల్సేవా నిమిత్తం సర్వమానవాః॥। ర్‌ 

అజకోసలకర్లాట కాళీగుర్ణరదేశకాః । 

చోళకేరళపాణ్యాది సర్వదేశసముద్భవా 11 6 

సకుటుమ్బాశ్చ సేవార్థం ఆయాని ప్రతివత్సరమ్‌ । 

దేవాశ్చ బుషయః సిద్ధాః యోగినః సనకాదయః ॥ 7 

యే భాద్రమాసే తు వేజ్యటేశమహోత్న్సవే । 

సేవాం కుర్వస్తి తే సర్వే నిష్పాపా ఉత్తమోత్తమాః ॥ 8 

పునస్త్వం ప్రవక్ష్యామి తీర్ధవైభవమద్భుతమ్‌ | 

తచ్చృణుధ్వం సావధానం [(శ్రవణే9 పి మహాఫలమ్‌ ॥ 9 

ఉత్తరే స్వామితీర్థస్య పాపనాశనసంజ్ఞకమ్‌ । 

తీర్ధం మహత్సర్వపాప వినిర్మోచనసాధనమ్‌ ॥ 10 

189 


95 


95 


శ్రీమార్క్మండేయపురాణే, తృతీయో9_ ధ్యాయః 
మూడవ అధ్యాయము 


€: శ్రీ స్వామితీర్ధమాహత్యమును, 
భగవంతుని దివ్యోత్సవములను వర్ణించుట 


86229 

ఇట్టి వెంకటాచలము సకలలోకముల యందు ప్రసిద్ధికెక్కి యున్నది. అచ్చట గంగాది 
పుణ్యనదులనేకములున్నవి. 1 
అవి చాలకలవు గాన నేను చెప్పజాలను. శ్రీనివాసుని స్వామిపుష్మ్కరిణి సకల 
తీర్థములలో మిన్నయై విరాజిల్లు చున్నది. 2 
దానిలో స్నానముచేయుటకు మనుజులు ప్రతి సంవత్స రము ॐ) २००८०८०. 
ధనుర్మాసమున శుక్లపక్షమున ద్వాదశిరోజున నరుణోదయమున 3 
సకల తీర్థములందు వచ్చిచేరును. అందు స్నానము నాచరించిన పాపములు 
నశించును. లోకములకు తాతయగు బ్రహ్మ ఆ వెంకటేశునకు 4 
కన్యామాసమున ధ్వజారోహణ మహోత్సవమును చేయించెను. ప్రతి 
సంవత్సరమా సేవకై 5 
అంగ కోసల కర్ణాటక కాశి గుర్దరదేశవాసులందరును, చోళ కేరళ పాండ్యదేశీయు 
లును, ఇట్లన్నిదేశముల వారును 6 
దేవతలు, బుషులు, సిద్దులు, యోగులు, సనకాది మౌనీంద్రులును గూడ 
కుటుంబములతో శ్రీనివాసుని సేవకై విచ్చేయుదురు. 7 
భాద్రపదమాసమున శ్రీవెంకటేశమహోత్సవమున సేవ చేయువారు పాపములు 
లేక సకలమానవ శ్రేష్టులై యుందురు. 8 
స్వామిపుష్కరిణి తీర్ధవైభవమును మరల తెలిపెదను. సావధానముగా వినుడు. 
అదివినినను గొప్ప ఫలితము కలుగును 9 


స్వామి పుష్కరిణి కుత్తరమున పాపనాశనమున సాధనమై వెలయుచున్నది. 10 


190 


95/61 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


కుమారధారామాహాత్యమ్‌ 

తతో వాయవ్యదిగ్భాగే కౌమారం తీర్థముత్తమమ్‌ । 
'కుమారధారికాచేతి నామ లోకే ప్రశస్యతే ॥ 11 
అద్భుతం తస్య మాహాత్యం శృణుత ద్విజపుబ్గవాః I 
పురా కశ్చిత్‌ ద్విజో వృద్దో దారిద్రేణ చ పీడితః ॥ 12 
కుటుమృభరణాయోగ్యో విలలాప దివానిశమ్‌ । 
ఇహ లోకే పరే లోకే సౌఖ్యహేతుర్ధనం కిల ॥ 13 
తన్నాస్తి మమ పాపేన పూర్వజన్మకృతేన చ। 
పరలోకహితం ధర్మా చరణేన హి సాధ్యతే ॥ 14 
శక్తిస్తదపి కర్తుం న వృద్ధత్వాత్‌ దుర్చలస్య మే। 
వృథా జన్మ మమైతద్ధి కర్తవ్యం కిమతః పరమ్‌ ॥ 15 
ఇతి నిన్గాపరో భూత్వా పుత్రదారాన్‌ విహాయ చ | 
ఆగత్య దుఃఖిత స్పో9_థ స్వర్ణముఖ్యా స్సమీపతః ॥ 16 

దారి ద్యదుఃఖాసహమానవృద్ధద్విజకృతభృగుపతనయత్నః 
అహం శేషాద్రిశిఖరాత్‌ పతిష్యే ఇతి నిశ్చితః । 


ఆరుహ్య వేజ్మటం శైలం భృగోః పాతసమీహయా ॥ 17 

ఉచ్చెఃస్వరేణ చుక్రోశ తత్ర స్థిత్వా స భూసురః । 

బ్రహ్మవిష్ణుమహేశానాః చన్టసూర్యౌ తథా౭_శ్వినౌ ॥ 18 

సర్వభూతాని శృణ్వన్లు దుఃఖీతస్య వచో మమ । 

దారిద్రాత్‌ వృద్ధభావాచ్చ జన్మవ్యర్థమభూదితి ॥ 19 

238 > హం పతిష్యేం హం పతిష్యేం హం న సంశయః। 

ఇత్యాక్రోశన్తమాగత్య వేజ్మటేశో దదర్శ హ ॥ 20 

మృగయారసికస్తత్ర సజ్బరన్‌ మునిపుజ్బవమ్‌ | 

అధస్తాత్‌ పర్వత ప్రాన్తే రాజపుత్రాకృతిం దధత్‌ ॥ 21 
191 


96 


96 


శ్రీమార్క్మండేయపురాణే, తృతీయో9_ ధ్యాయః 


కుమారధారా మాహాత్మ్యము 
వాయవ్యమూలలో కుమారతీర్ధము కలదు. దానికి కుమారధారికా తీర్థమనియు 
లోకమున ప్రసిద్ధికలదు. 11 
బ్రాహ్మణోత్తములారా! ఆశ్చర్యకమగు దాని మాహాత్యమును వినుడు. పూర్వమొక 
ముసలి బ్రాహ్మణుడు దరిద్రమువలన బాధింపబడుచు 12 
కుటుంబమును భరింపజాలక రాత్రింబవళులు దుఃఖింపసాగెను. ఈ లోకమునను, 
పరలోకమునను ధనమేకదా సుఖసాధనము. 13 


నేనొనర్చిన పూర్వజన్మ పాపముచే నాకు ధనము చేకూర లేదు. పరలోకమున 
సుఖపడవలెనన్న నచ్చట ధర్మాచరణము చేతనేగదా అది సుకరమగును. 14 
అట్లు ధర్మము నాచరించుటకైనను నేను బలములేని వాడను ముసలివాడనగుటచే 
శక్తి లేకున్నది. నా జన్మ నిష్ఫ్టలము; నేనిక నేమి చేయవలెను? 15 
అని తనను నిందించుకొనుచు బిడ్డలను, భార్యను విడచి స్వర్ణముఖీనదీ తీరమునకు 
వచ్చిను. 16 
దారిద్యదుఃఖమును సహింపజాలక ముసలిబ్రాహ్మణుడు పర్వతము నుండి 
(క్రిందకు దుమికి ప్రాణములను బాయుటకు ప్రయత్నించుట 
“నేను శేషశైలశిఖరమునుండి పడిపోవుదునని నిశ్చ యించు కొని వేంకటా ద్రి పైకెక్కి 


(కిందకు దుముకవలెనను తలంపుతో 17 
నా పర్వతము పైకెక్కి నిలచి గట్టిగా బ్రహ్మ విష్ణు మహేశ్వరు లారా! చంద్రసూర్య 
అశ్వినీదేవతలారా! 18 
దుఃఖించుచున్న నా మాటను ప్రాణులందరును వినుడు. దరిద్రమువలనను 
ముసలితనమువలనను నా జన్మ వ్యర్థమాయెను. 19 
నేనీ పర్వతమునుండి పడుచున్నాను. పడుచున్నాను. వడు చున్నాను. 
సందియములేదిని కేకలిడుచున్న బ్రాహ్మణుని 20 
వేటయందలి ఆసక్తితో తిరుగుచున్న వెంకటాచలపతి చూచి పర్వతము క్రింద 
రాజకుమారుని రూపమును ధరించెను. 21 
192 


96/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


హస్తముద్ధృత్య తం పశ్యన్‌ ఉవాచేదం ద్విజం తదా । 
భృగుపతనోద్యుక్తం వృద్ధం ప్రతి భగవదుక్తిః 


విప్ర! విప్రా వరోహ త్వం మా సాహసమిదం కురు॥। 22 
విప్రస్య తు భృగోః పాతః శాస్రేషు న హి నిశ్చతః । 
తస్మాత్‌ ప్రేత్య చ దుఃఖాయ మా సాహసమిదం కురు॥ 23 
మయోచ్యతే తవ హితం అవరుహ్య శృణుష్వ తత్‌ । 
శ్రుత్వేతి తం నృపాకారం దృష్ట్వా र्‌ మహీసురః ॥ 24 
అవరుహ్య తమాహేదం పుణ్యాత్‌ శైలోత్తమాత్తదా I 
పుత్రదారాంశ్చ మాం రక్ష మహైశ్వర్యప్రదో భవ ॥ 25 
ఇత్యుక్తవతి విప్రే9_స్మిన్‌ మాధవో వాక్యమబ్రవీత్‌ । 
సర్వం దదామి హస్తం త్వం అవలమ్వ్యానుయాహి మామ్‌॥ 26 


వృద్ధస్య కుమారధారాస్నానేన = 
ఇత్యుక్తస్తత్మరాలమృం కృత్వా మన్దం యయౌ ద్విజః । 


తమాదాయ హరిః శ్రీమత్‌ శ్రీవేజటాచలనాయకః ॥ 27 
పాపనాశాదుత్తరతః ఏతత్తీర్ణం నినాయ తమ్‌ । 

ఉవాచ భిన్నం స భృశం ఖేదశాన్యర్థమ త్ర వై॥ 28 
స్నానం కురు తతః భేద శాస్తిస్తత్ర భవిష్యతి । 

ఇత్యుక్తే తత్ర తత్తీర్ధే స్నాత్వోత్సాయ యువా9_భవత్‌॥ 29 
మనః ప్రసన్నతాం యాతం కుమారశ్చ తదా౭_భవత్‌ । 

తీరన్తు సర్వతః పశ్యన్‌ తమదృవ్వా౭_ న్వతప్యత ॥ 30 
మదిష్టదేవో మామత్ర త్యక్త్వా కుత్ర గతో ను కిమ్‌ । 

అన్తర్షితః స భగవాన్‌ ఆకాశస్టో౭_ బ్రవీదిదమ్‌ ॥ 31 


కుమారధారాస్నానప్రాప్తయౌవనవృద్ధం ప్రతి అన్తర్షిత భగవదుక్తిః 
అయన్తు వేజ్కటాధీశః తవ స్వామీ న సంశయః । 
దత్తం తవ కుమారత్వం తీర్థస్నానేన భూసుర! ॥ 39 


198 


97 


97 


శ్రీమార్క్మండేయపురాణే, తృతీయో9_ ధ్యాయః 
ఆత్మహత్య గావించుకొనబూనిన వృద్ధునితో శ్రీనివాసుని సంభాషణ 
జూచుచు చేతినెత్తి యాతనితో ఓబ్రాహ్మణా! నీవు కొండనుండి దిగిరమ్ము. ఈ 
సాహసమునొనరింప వలదు. 22 


బ్రాహ్మణుడిట్లాత్మహత్య నొనరించుకొనుట శాస్త్రనిషిద్ధము. కావున నీవొనరించు 
నీకృత్యము నీకుదుఃఖహేతువే యగును. సాహసమొనరింపవలదు. 2౩ 


నేను పాతమును చెవ్వ్చుచున్నాను. దిగివచ్చి వినమని తెలువగా 
వృద్ధ బ్రాహ్మణుడారాజపుత్రునిగాంచి, 24 


పవిత్రమగు పర్వతమునుండి దిగివచ్చి 'నాబిడ్డలను, భార్యను, నన్ను రక్షించి 
యిశ్వర్యమునిమ్మని ప్రార్థించెను. 25 


ఆ బ్రాహ్మణుని ప్రార్థనను విని శ్రీనివాసుడు 'నీకన్నియు నొసంగెదను. నాచేతి 
పట్టుకొనిరమ్మిని నంతనే 26 


ముసలివానికి కుమారధారాతీర్థస్నానమున బాల్యావస్థ కలుగుట 
(బ్రాహ్మణుడాతని చేతిని పట్టుకొని మెల్లిగా నడచుచుండగా శ్రీనివాసుడాతనిని27 
పాపనాశన తీర్థమునకుత్తరమున నున్న కుమారధారికా తీర్థమునకు తీసికొని వెళ్ళి 
దుఃఖించుచున్న బ్రాహ్మణునితో నాతడు నీదుఃఖముపశమించుటకై 28 
ఇందు స్నానమొనరింపుము. నీదుఃఖముపశమించును. బ్రాహ్మణుడానదిలో 


స్నానమొనరించి లేచి యువకుడాయెను. 29 
మనస్సు నిర్మలమాయెను. అనంతర మా తీరమునందంతటను వెదకినను శ్రీ 
శ్రీనివాసునిగానక 30 


నా యిష్టదైవము నన్నిచటవదలి యెచటికేగెనో యని దుఃఖించుచుండగా 
శ్రీనివాసుడు కనులకు కనుపింపక ఆకాశమున నిలచియిట్లు పలికెను. 31 
కుమార ధారా తీర్థస్నానమున యౌవనవంతుడగు వృద్దునితో 
అంతర్జానము నొందిన భగవంతుడు చెప్పుట 
నీ స్వామియగు యీ వెంకటాచలపతి యీతడే. నీకీ తీర్ధస్నానమున కుమారత్వము 
సిద్ధించినది. 32 
194 


97/61 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
వేజ్కటేశేన తే దత = ర్యమిహ భూసుర ! 
త్వద్దేశం గచ్చ శీఘ్రం వై ద్ర బాలసహితో భవ ॥ 
శరీరే చ బలం జాతం శారీరం ధర్మమాచర I 
దానాని దిశ విప్రేభో బన్గుభ్యశ్చ ధనం దిశ ॥ 
భోజనం దిశ విఢ్రుభ్యః స్వయం భుజ్వ యథాసుఖమ్‌ । 
అనిషిద్దసుఖత్యాగీ పశురేవ న సంశయః ॥ 
నిషిదసుఖభోకా చ పశురేవ న సంశయః । 
శ్రీవేజ్మటేశః ప్రీయతా మిత్యేవ సకలం కురు ॥ 
త్యాగభోగాకరణే నిన్హమేవ విదుర్చుధాః 
(గ్రత్యా న్స त्र 
ఇత్యుక్తే సర్వదేవాశ్చ సమాగత్యా9 (బ్రువన్‌ వచః ॥ 
అస్య తీర్ణస్య మహిమా హ్యహో వాచామగోచరః । 
కుమారత్వం ధనిత్వబ్బు సద్య ఏవ ద్విజో9 భవత్‌ ॥ 
యతః కుమారతాం యాతః సదో వృద్దమహీసుర I 
తస్మాత్‌ కుమారధారే తి లోకే ఖ్యాతిం గమిష్యతి ॥ 
కుమారతీర్లే యః స్నాతో నిష్పాపః స సుఖీ భవేత్‌ । 
ఇత్యుక్త్వా సర్వదేవేషు గతేషు త్రిదివం ద్విజః ॥ 
యాతః స్వదేశం సనోషాత్‌ మహదైశ్వర్య మాప్తవాన్‌ । 
పుత్రదారాది సహితో బహుధర్మం చకార హ ॥ 
శ్రీవేజ్కటేశః ప్రీయతా మిత్యేవ కథయన్‌ సదా । 
దృష్టం ఫల మవాప్యాన్తే విష్ణులోకం జగామ హ। 
కుమారధారికేత్యేవ విష్ణునా౭_ ప్యేకదోదితమ్‌ ॥ 
బుకయః :- 
తత్మదాగత్య దేవేన విష్ణునా ప్రభవిష్ణునా । 
కుమారధారికేత్యేతత్‌ ఉక్తం తద్విస్తరాద్వద ॥ 
ఇతి శ్రీమార్యణ్ఞోయవురాణే శ్రీవేజ్బటాచలమావోత్సే 


కుమారధారామావోత్యువర్థనం నామ తృతీయో౭_ ధ్యాయః 


[य 6: ఏ ण 


195 


33 


34 


35 


36 


37 


38 


39 


40 


41 


42 


43 


98 


98 


శ్రీమార్క్మండేయపురాణే, తృతీయో9_ ధ్యాయః 
నీకు వెంకటేశ్వరునిచే నైశ్వర్యమీయబడినది నీవు వెంటనే నీ దేశమునకేగి 
భార్యాబిడ్డలతో కూడుకొనుము. 33 
నీ శరీరమున బలము వచ్చినది. శరీరముతో ధర్మము నాచరింపుము. (బ్రాహ్మణులకు 
దానములిమ్ము. బంధువు లకు ధనము నిమ్ము. 34 
(బ్రాహ్మణులకన్నమునిడుచుండుము. నీవును కడుపార భుజింపుము. శాస్త్రవిహిత 
సుఖములను విడుచువాడు పశుతుల్యుడు. 35 
అట్లే శాస్త్రనిషిద్ధ సుఖములననుభవించువాడు పశువు. 'శ్రీ వెంకటేశ్వరుని ప్రీతికే 
నేనీ పనినొనర్చుచున్నానిని కర్మలనన్నిటి నొనర్చుము. 36 
భార్యను విడచుట, శాస్త్రవిహిత భోగములననుభవింప కుండుట సమ్మతము 
కానేరదిని పలుకగా దేవతలందరు నాతనివద్దకు వచ్చి 37 
ఈ కుమారధారాతీర్థ మహిమ వర్ణింపశక్యముకానిది, ఈ బ్రాహ్మణునకొక్కక్షణములో 
ధనము లభించెను. 38 
ముసలి బ్రాహ్మణుడీ తీర్ధస్నానమున కుమారుడగుటచే నీ తీర్ధము 'కుమారధారియని 
ప్రసిద్దిని గాంచును. 39 
కుమారధారికా తీర్థస్నానము నొనరించువారు పాపములను వీడి సుఖింతురిని 
పలికి దేవతలందరు వెడలినంతనే మూడు దినములు నడచిన పిమ్మట బ్రాహ్మణుడు 
తన దేశమునకేగి చాలధనమును పొంది భార్యాపుత్రులతో కలసి అనేక 
ధర్మకార్యముల నాచరించెను. 41 
అన్ని ధర్మములను “శ్రీ వెంకటేశ్వరుడు సంతసించుగాక!? యను సంకల్పముతోడనే 
నిర్వర్తించుచు నిహలోక సుఖములననుభవించి విష్ణులోకమునందెను. 
'కుమారధారికా” తీర్థమనియే శ్రీమన్నారాయణుడును దీనికొకానొకప్పుడు 


నామమునుంచెను. 42 
అని సూతుడు తెలుపగా శౌనకాదిమునీంద్రులు “ఎపుడు శ్రీమన్నారాయణుడు 
దీనికీ నామము నుంచెనో మాకు వివరింపుమిని యడిగిరి. 43 


ఇది మారండేయ వురాణమున శ్రీ వెంకటాచల మాహాత్యమున 
కుమారధారా మాహోత్కు వర్ధనమను మూడవ అధ్యాయము సంపూర్ణము 
यकि ०2) ० హా 


196 


98/61 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
అథ 2588032 ధ్యా 


స్మన్లస్య కుమారధారాతీర్థే తపఃకరణేన 
తారకవధోత్థ బ్రహ్మహత్యావిముక్తిః 


99 


8628 :- 

కుమారధారికాఖ్యానం వేజ్కటేశకథాన్వితమ్‌ । 

సర్వే శృణుత విప్రేన్హాః వాజపేయఫలాధికమ్‌ ॥ 1 

కదాచిచ్చజ్మరసుతః తారకాఖ్యం మహాసురమ్‌ । 

హత్వా తత్మర్శపాకేన బ్రహ్మహత్యామవాప్తవాన్‌ ॥ 2 

శమ్మోః సకాశమాగత్య దుఃఖీతస్తారకాన్తకః । 

ఉవాచ పితరం స్వామిన్‌ మత్సాపం శృణు మే పితః ॥ 8 

దేవానాముపకారార్థం తారకో నిహతో మయా । 

తేన తస్య వధేనైవ హత్యా మాం బాధతే9_ధికమ్‌ ॥ 4 

7 

సర్వజ్ఞః శజ్మరః ప్రాహ పుత్రం దేవహితావహమ్‌ ॥ 5 

సకృత్‌ నారాయణేత్యుక్వా పుమాన్‌ కల్పశతత్రయమ్‌ । 

గజ్లాదిసర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక ॥ 6 

ఏతత్రాహ రహస్యం వై సదా మనసి తిష్టతు । 

అన్యచ్చ కిజ్బిత్‌ తే వక్ష్యే ప్రాయశ్చిత్తమనుత్తమమ్‌ ॥ 7 

సువర్ణముఖరీతీరే లక్షీ ్మపతినివాసభూః । 

వేజ్కటాద్రిరితి ఖ్యాతః సర్వలోకేషు వర్తతే ॥ 8 

తత్ర తీర్ధాన్యనన్తాని తేషు కిజ్బిద్వదామి తే । 

చక్రతీర్థం స్వామితీర్ణం మత్సుపాణ్లవతీర్ణకమ్‌ ॥ 9 
థి ® ^ థి 

నాగతీర్థం బిల్వతీర్థం జాబాలేస్తీర్ధమేవ చ । 

ఆకాశగజ్లాతీర్థ్ణజ్చ పాపనాశనమేవ చ ॥ 10 

197 99 


(अ 


నాల్లవ అధ్యాయము 
కుమారస్వామికి కుమారధారికాతీర్థమున తపమొనరించుటచే 
తారకాసురవధవలన గలిగిన బ్రహ్మహత్యాపాపమునశించుట 
86222528: 
బ్రాహ్మణోత్తములారా! వాజపేయయాగముకంటె నధికఫలప్రదమును, శ్రీవేంకటేశ్వర 
కథతో కూడిన కుమారధారికా చరితమును వినుడు. 1 


ఒకానొకప్పుడు శంకరుని కుమారుడగు కుమారస్వామి తారకాసురుడను రాక్షసుని 
ద్రుంచి ఆ కర్మఫలితముగా బ్రహ్మహత్యాపాతకమును పొందెను. 2 


అందువలన తండ్రి వద్దకు వచ్చి దుఃఖీంచుచు “స్వామీ! నా పాపమును వినుము. 


దేవతలకుపకారమునకై తారకాసురుని ద్రుంచితిని. ఆతనివధచే బ్రహ్మహత్య నన్ను 
మిక్కిలిబాధించుచున్నది. 4 


దానికి తగిన ప్రాయశ్చిత్తమును తెలుపుమని యడుగగా సకలమునెజుంగజాలిన 
శంకరుడు దేవతలకు హితము నొనగూర్చు తన పుత్రునితో ర్‌ 


ఒకసారియైనను 'నారాయణయని ఉచ్చరించు మనుజుడు మూడుకల్పములవరకు 
గంగాది సకల తీర్థములయందు స్నానమొనరించుట వలన లభించు 
ఫలమునందగలుగుచున్నాడు. 6 


ఇది మిక్కిలి రహస్యమైనది. దీనినెల్లపుడు మనసుననుంచు కొనుము. 7 


సువర్ణముఖరీ తీరమున శియఃపతికి నివాసస్థానమగు వేంకటాచలము సకల 
లోకములయందు ప్రఖ్యాతిని గాంచియున్నది. 8 


దానిపైననేక తీర్థములు కలవు. కాని వాటిలో కొన్నిటిని తెలిపెదను. చక్రతీర్థము, 
స్వామితీర్థము, మత్స్యతీర్థము, పాండవతీర్థము, 9 


నాగతీర్థము, బిల్వతీర్థము, జాబాలితీర్థము, ఆకాశగంగా తీర్థము, పాపనాశనము,10 


198 


99/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


न చ కౌమారం ముఖ్యమేవ చ। 
వేజ్యటాచలతీర్థాని యః కీర్తయతి సర్వదా ॥ 


అనేకజన్మపాపాని నశ్యన్వేవ న సంశయః । 
స్వామి తీర్థస్య తీరే తు శ్రీనివాసః పరాత్సరః ॥ 


నిత్యం వసతి సర్వేషాం లోకానాం హితకామ్యయా । 
తత్ర వేజ్మటశైలేశం వేజ్కటేశేతి సర్వదా ॥ 

యో వై స్మరతి తం నిత్యం తస్య విష్ణుః ప్రసీదతి । 
గత్వా తజ్బ ప్రణమ్య త్వం కౌమారం ప్రజ తీర్థకమ్‌ ॥ 
తత్ర స్నాత్వా తీర్ధవర్యే త్రికాలం విజితేన్టియః | 
శ్రీవేజ్బటేశాయ నమః ఏవం ప్రణవపూర్వకమ్‌ ॥ 
మనం జపన్‌ మహాబుద్ధే తపః కుర్విత్యచోదయత్‌ । 
పితృవాక్యం తతః శ్రుత్వా దేవసేనాపతిస్తదా ॥ 


చక్రతీర్ణే కృతస్నానః స్వామిపుష్కరిణీం యయో । 
వేజ్కటాద్రేః క్రోశమాత్రే క్రోశస్తీ విస్వరం స్థితా ॥ 
బ్రహ్మహత్యా తస్య గిరేః మాహాత్యం వర్హ్వతే కథమ్‌ । 
ప్రయాతః స్వామిసరసి స్నాత్వా సూనురుమాపతేః ॥ 
వేజ్మటేశం ప్రణమ్యా౭_థ కృత్వా చాపి ప్రదక్షిణమ్‌ । 
బ్రహ్మరుద్రాదివన్స్వం త్వాం భజే వేజ్బటనాయకమ్‌ ॥ 
నివారయన్‌ అనిష్టాని సాధయేష్టాని మాధవ । 

ఇతి స్తుత్వా వేజ్మటేశం పాపనాశనమాయయో ॥ 


తత్ర స్నానేన సర్వాణి పాపాని విలయం యయుః । 
తతో వాయవ్యదిగ్భాగే కాజ్బీద్దారాం జగామ సః ॥ 


199 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


19 


20 


21 


100 


100 


శ్రీమార్మండేయపురాణే, చతుర్భోం ధ్యాయః 


తుంబురుతీర్ధము, వామనతీర్ధము, కుమారతీర్థము ప్రధానమైనవి. శ్రీవేంకటాచలము 
నందలి పుణ్యనదులను నెల్లపుడును స్మరించువాని 11 
బహుజన్మసముపార్ణిత పాపముల నశించుననుటలో సందియములేదు. 
స్వామితీర్ధతీరమున పరాత్పరుడగు శ్రీనివాసుడు 12 
సకలలోకహితమునకై వేంచేసియున్నాడు. ఆ వేంకటా చలపతిని “శ్రీవేంకటేశ్వర” 
అని యెల్లపుడును 18 


తలంచువారిననవరతము శ్రీమన్నారాయణుడను (గహించును. నీవా శ్రీనివాసునకు 
నమస్కరించి కుమారతీర్థమునకు పోయి 14 


ఆ పుష్కరిణిలో నింద్రియములను నియమించి మూడు వేళల యందును “ఓం 
శ్రీవేంకటేశాయ నమః”ియను 15 


మంత్రమును జపించుచు తపమొనరించుమ'ని (ప్రేరేపించెను. దేవతలకు 
సేనాధిపతియగు కుమారస్వామి తండ్రి మాటలను విని 16 


చక్రతీర్థమున స్నానమొనరించి స్వామిపుష్కరిణికి జనెను. శ్రీవేంకటాచలమునకు 
క్రోశదూరముననే బ్రహ్మహత్య గట్టిగా నేడ్చుచు నిలచిపోయెను. 17 
ఆ వెంకటాచల మాహాత్యము నేమనివర్ణింతును! కుమార స్వామి స్వామిపుష్మరిణిలో 
స్నానమొనరించి 18 


వేంకటాచలపతికి నమస్మరించి ప్రదక్షిణము నొనరించి “ప్రభూ! బ్రహ్మరుద్రాదుల 
కును సేవింపబడదగిన వాడవును శ్రీవేంకటాచలపతివగు నిన్ను సేవించుచున్నాను. 
19 


నా కష్టములను పోగొట్టి నా కభీష్టములను లభింప జేయుముని స్తుతించి 


పాపనాశనతీర్ధమున కేతెంచి, 20 

స్నానమొనరించినంతనే పావములన్నియునశించి పోయెను. అంత 

వాయవ్యదిక్కునందలి 91 
200 


100/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


ధారారూపేణ పతితాం అత్యన్తగిరిగహ్న్వరే । 
చూతమన్దారపనసః కుటజైశ్చాపి చార్జునైః ॥ 


నయనానన్దజననైః బహుశాఖిభిరావృతే । 
సింహశార్జూలశరఖైః హరిణాదిమృగాన్వితే ॥ 


తాపసైః నియతాహారైః తపోనిష్టెః సమన్వితే । 
తస్మింస్తీర్ధే కృతస్నానః కృతదేవర్షితర్పణః ॥ 


వసానో వాససీ శుద్దే యతవాక్కాయమానసః । 
ప్రాబ్ముఖః సుఖమాసీనో వేజ్మటేశమనుస్మరన్‌ ॥ 


లక్ష్మీమహీభ్యాం సహితం భూషణోత్తమభూషితమ్‌ । 
స్మేరాననామ్బుజం పీత వాససం తమధోక్షజమ్‌ ॥ 


మహాదేవోక్తమన్తేణ జపం కుర్వన్‌ దివానిశమ్‌ । 
ఫలాహారో జలాహారో నిరాహారస్తతః స్థితః ॥ 


కుమారధారతీరే స్మనతపస్తుష్టభగవదావిర్భావః 
తపః కుర్వతి శేషాద్రౌ నీలకణ్ఞాత్మజే శుభే । 
కుమృమాసే పౌర్ణమాస్యాం మఘాయాం సౌమ్యవాసరే॥ 
మధ్యాహ్నే ప్రాదురభవత్‌ యథా మనసి చిన్తితః । 
భో కుమార! కుమారే తి ప్రాహ గమ్బీరయా గిరా । 
ఉన్మీల్య २२६०००६१ తదా अन्नु పశ్యదన్తికే ॥ 


శజ్ధం చక్రం ధారయన్తం కరాభ్యాం ఫలప్రదర్వ్యూరుగవామహస్తమ్‌ । 
ప్రాప్యే ఇమే ఇత్యపరేణపాదౌ సన్టర్శయన్తం కరపజ్బజేన॥ 


201 


22 


23 


24 


25 


26 


2/7 


28 


29 


30 


101 


101 


శ్రీమార్కండేయపురాణే, చతుర్భోం ధ్యాయః 


పర్వతగుహలయందు ధారాపాతముగా పడుచున్నట్టియు, మామిడి, మందార, 
పనస, కుందమల్లె, మద్దివృక్షముల తోను, 22 


నేతానందకరములును, అనేకశాఖలుగల వృక్షవి శేషము లతో కూడినట్టియు, 
సింహములు, పెద్దపులులు, कु మృగములు, లేళ్ళుమొదలగు మృగములతో కూడి 
నట్టియు, 2౩ 


ఆహారనియమము కలిగి తపశ్శాలురగు మౌనీంద్రులతో కూడినట్టియు 
నాకపుష్కరిణిలో స్నానమొనరించి దేవతలకు తర్పణములనొసంగి 24 


శుభ్ర వస్త్రములను ధరించి, మనస్సు, వాక్కు శరీరము లను నియమించి 
తూర్చుదిక్కునకభిముఖముగాకూర్చుని 25 


శ్రీ భూదేవులతో కూడినవాడును, అమూల్యములగం భూషణములచే 
నలంకరింపబడిన వాడును, మందస్మిత వదనార విందుడును, పీతాంబరమును 
ధరించిన వాడును నగు వేంకటాచలపతిని 26 


ఈశ్వరుడుపదేశించిన మంత్రముతో రాత్రింబవళ్ళు జపమొనర్చుచు ఫలములను 
భుజించుచు, నీటిని త్రాగుచు, ఆహారమును వీడియుండెను. 27 


కుమారధారతీరమున కుమారస్వామి తపమునకు మెచ్చి 
భగవంతుడవతరించుట 
ఇట్లు తపమొనరించుచుండగా కుంభమాసమున పౌర్ణమి తిథిలో మఖనక్షత్రమున 
బుధవారమున 28 


మధ్యాహ్న సమయమున కుమారస్వామి ధ్యానించినరీతి నావిర్భవించి “కుమారా! 
కుమారా!” యని మేఘగంభీర ధ్వనితో పిలువగా కుమారస్వామి కనులుతెరచి29 


ఒకచేతిలో శంఖమును మరియొకచేత చక్రమునుధరించి తననుకొలచిన వారికి 
సంసారము, మొలలోతు నీళ్ళలో నున్నవానికి ఆ నీటివలన ప్రమాదము 
సంభవించకుండు నటులే భయావహము కాజాలదిని ఫలమును చూపు నొకచేతిని 
కటి ప్రదేశమున నుంచికొని, తన పాద పద్మములే పొందదగిన మరియొకచేతితో 
పాదపద్మములను చూపించు చున్నట్టియు, 80 

aE 


101/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
లక్ష్మిమహీభ్యాం లలితాకృతిభ్యాం అశేషభూషోత్తమభూషితాభ్యామ్‌ I 
అతిప్రసన్నాననపజ్కజాభ్యాం నిషేవ్యమాణం నితరాం ప్రహృష్టమ్‌ ॥ 


దృష్టోతితో దేవవరః కుమారః ప్రదక్షిణానాం (७४००० విధాయ । 
ప్రణమ్య సాష్టాజ్ఞమనన్యచేతాః కృతాజ్ఞులిః స్తోతమథో చకార॥। 82 


జయ దేవ! జగన్నాథ! జయ! లక్ష్మీపతే! హరే । 
జయ లోకేశ! సర్వేశ! దోషాపహ నమో నమః ॥ 33 


భగవత్సేవార్థం కుమారధారామతి బ్రహ్మరుద్రాద్యాగమనమ్‌ 
సర్వవాద్యాన్యవాద్యన్త శజ్ఞధ్వనిరభూన్మహాన్‌ I 
తుమ్బురుర్నారదశ్చెవ వీణాహస్తా సమాగతౌ । 


బ్రహ్మా చ స్మన్దసాన్నిధ్యం జ్ఞాత్వా సర్వె స్సమాగతః ॥ 34 

పార్వతీసహితశ్ళమ్ముః పుత్రస్నేహాదుపాగతః I 

ఆరుహ్య వృషభం విఘ్న రాజాద్యెః ప్రమథైర్బృతః: I 35 
నాదయో లోకపాలా సఇశేషా అమృతానసః । 

= == ४ 

వైఖానసా వాలఖిల్యా బుషయో యే తపోధనాః ॥ 86 

గన్గర్వాప్సరసాం సజ్ఞా నాగవిద్యాధరాదయః । 

యే దేవయోనయ సన్తి తే౭_పి సర్వే సమాగతాః ॥ 37 

జయ జయ వేజ్మటశైలనాథ! విష్ణో! మునిజనసేవిత! శేషశైలవాస। 

సకలజనహితావతీర్ణ! దేవ! జయ జయ భక్తజనాభిరామ! పాహి ॥ 38 

ఇతి స్తుత్వా ప్రణమ్యా౭_థ దదృశు ర్వేజ్కటేశ్వరమ్‌ । 

శ్రీభూమిసహితం విష్ణుం చతుర్చాహుం కిరీటినమ్‌ ॥ 39 

శ్చచక్రధరం దేవం వనమాలావిభూషితమ్‌ । 

दै 2389 పక్షిరాజేన విష్వక్సేనేన పార్షదైః ॥ 40 


203 


102 


102 


శ్రీమార్కండేయపురాణే, చతుర్భోం. ధ్యాయః 


సుందరాంగులై నానావిధ ఆభరణవిశేషములచే నలంకరింపబడినవారై , నిర్మలమై 
ప్రసన్నమైన ముఖపద్మవిరాజిత లైన శ్రీభూదేవులచే సేవింపబడుచు మిక్కిలి 
సంతసముతో నున్న 31 


శ్రీనివాసునిగాంచి కుమారస్వామి లేచినిలచి ముమ్మారు ప్రదక్షిణమాచరించి 
సాష్టాంగముగా నమస్మరించి యితర చింతలులేక చేతులుజోడించి 32 


ప్రభూ! (80५०258! పావహారికా! సర్వనియన్తా! నీవు సర్వోత్మృష్టుడవై 
వెలుంగుదువుగాక! నీకనేక నమస్కారము లని స్తుతించెను. 33 


భగవత్సేవకై కుమారధారకు బ్రహ్మరుద్రాదులు వచ్చుట 
వెంటనే సకల వాద్యములు మోగెను. గొప్పశంఖధ్వని ఆయెను. తుంబురుడు 
నారదుడును వీణను చేతబూని వచ్చిరి. (బ్రహ్మయు శ్రీమన్నారాయణుడు 
కుమారస్వామికి ప్రత్యక్షమాయెనని తెలిసికొని యందరతో వచ్చెను. ౩4 


ఈశ్వరుడును తన కుమారునియందలి ప్రీతితో విఘ్నేశ్వరాది ప్రమధగణములతో 
గూడ వృషభవాహనా రూఢుడై విచ్చేసెను. 35 


ఇంద్రాది లోకపాలురును, మిగిలిన దేవతలందరును, వైఖాననులును, 
వాలఖిల్యులును, బుషులు, తపోధనులు 36 


గంధర్వులు, అప్పరస సమూహములును, నాగ, విద్యాధరులును ఇట్లు అందరును 
వేంచేసిరి. 37 
వారందరును 'వెంకటాచలపతీ! మౌనీంద్రసంసేవితా! శ్రీ శేషాద్రిశిఖరవాసా! 
సకలప్రాణికోటికీ హితమొనరింపగోరి అవతరించిన ప్రభూ! భక్తజనసుఖావహ! 
రక్షింపుము” 38 
అని స్తోత్రమొనరించి 23594608) శ్రీ భూదేవి సహితుడును, చతుర్భుజములు 
కలవాడును, కిరీటమును ధరించినవాడును 39 


శంఖచ(క్రభూషితుడును, వనమాలా విరాజితుడును, ఆదిశేష, గరుత్మంత, 
విష్వక్సేనాదులచేతను 40 
204 


102/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
ప్రత్యహం సేవ్యమానజ్బ ప్రహ్లాదాదిభిరేవ చ । 
శుకేన శుకసనానైః ఛత్రచామరధారిభిః । 
ప్రసన్నం వేజ్యటాధీశం ప్రణమ్య పునరుట్ధితాః ॥ 


వ్యాసాదయః ప్రణమ్యా౭_ क సర్వే తూష్ణీం స్థితాస్తదా । 
సర్వేషు శృణ్వత్సు తదా హరసూనుస్తమబ్రవీత్‌ ॥ 


స్మన్గకృత శ్రీ శ్రీనివాసస్తుతిః 
నమామ్యహం వేజ్మటనాథ! విష్ణో!నారాయణాశేషజగన్నివాస! । 
భక్తార్తిహారిన్‌ భగవన్‌! మురారే! భాన్విన్దునేత్రాఖిలలోకపూజ్య!!। 


బ్రహ్మరుద్రాదివన్వాయ (బ్రహ్మణే9_నన్తశక్తయే । 
నారాయణగిరీశాయ నమో నారాయణాయ తే ॥ 


దేవాధిదైవతపతే! సతతం నమస్తే 
సేవా పరేషు సుతరాం కరుణాకరాయ । 
దావానలాయ మహతే దనుజాటవీనాం 
శ్రీవాస! వక్షసి ధృతోత్తమకౌస్తుభాయ ॥ 
పశ్యన్తి త్వాం భాగ్యవనో హి లోకే 
విశ్వత్రాణాయోద్యతం వేజ్కటేశమ్‌ । 
లక్షీ శ్రభూభ్యాం పార్వ్వయుగ్మస్థితాభ్యా 0 
ద్వాభ్యాం నిత్యం 'సేవితం నిత్యబన్గుమ్‌ ॥ 
అహో! భాగ్యమహోభాగ్యం అహోభాగ్యమహో మహత్‌ । 
వేజ్మటేశం కృపాసిన్ధుం దృష్టవానస్మి रे) ॐ ॥ 
ఇత్యుక్త్వా పార్వతీపుత్రః ప్రేమావేశవశాత్తదా । 
అశేషవదనై ర్విష్ణుం అబభాషే ఘనధ్వనిః ॥ 
“చక్షూంషి మే కృతార్థాని దర్శనాద్వేజ్కటేశ తే । 
శ్రీసూక్తామృతసేకేన కర్ణానపి తథా కురు ॥ 

205 


41 


42 


43 


44 


45 


46 


47 


48 


49 


103 


103 


శ్రీమార్కండేయపురాణే, च०689 ధ్యాయః 


ప్రహాదాదులచేతను, శుకయోగీంద్రునిచేతను, శ్రీశుకుని చేతను, (ఛాయా) 
శ్రీశుకుడు శ్రీనివాసుని కైంకర్యమునకై సృష్టించిన ఛత్రచామరముల ధరించినవారి 
చేతను పూజింపబడుచు నిర్మలరూపుడై వెలుంగుచున్న శ్రీవేంకటాచలవతికి 
నమస్కరించి మరల లేచినిలచిరి. 41 


వ్యాసాదులను నమస్మరించి మౌనమువహించి నిలచిరి. అపుడందరు వినుచుండగా 
శివునికుమారుడగు కుమారస్వామి వేంకటాచలపతినిట్లు స్తుతించెను. 42 


కుమారస్వామి శ్రీనివాసుని స్తుతించుట 
ఓ వెంకటాచలపతీ! నారాయణా! సకలలోకములయందు వ్యాపించి యుండువాడా! 
భక్తుల బాధను తొలగించు వాడా! మురారీ! సూర్యచంద్రులు నేత్రములుగాకలవాడా! 
సకల జనవంద్వా! 43 


బ్రహ్మరుద్రాదులచే నమస్మరింపబడువాడా! పరబ్రహ్మ! నిరవధికశక్తిశాలీ! 
నారాయణాద్రినివాసా! నీకు నమస్మారము. 44 


నీకు సేవలనొనర్చుట యందాసక్తిగలవారల విషయమై మిక్కిలి యనుగ్రహమును 
జూపువాడవును, గొప్ప రాక్షసులనెడు కారడవులకు కార్చిచ్చువంటివాడవును, 
లక్ష్మికి నివాసమగు వక్షస్థలమున కౌస్తుభమణి నురమున దాల్చినవాడవు 
దేవాధిదేవుడవగు నీకు నమస్కారము. 45 

ప్రపంచపరిరక్షణమునకు సంసిద్దుడవు, ఇరుపార్వముల యందును శ్రీభూదేవులచే 
నమరియుండి సేవింపబడు వాడును, ఎల్లవేళలయందు నాపద్భాంధవుడైన వాడును 
వేంకటాచలపతియగు నిన్నదృష్టవంతులే సేవింప జాలుదురు. 46 


దయాసాగరుడగు శ్రీ శ్రీనివాసునినిపుడు గాంచిన నా భాగ్యమేమని వర్ణింతును! 
ఏమి నా భాగ్యము! ఏమి నాభాగ్యము! 47 


అని పలికి కుమారస్వామి ప్రేమాతిశయముతో తన యారు ముఖములతోను 
మేఘగంభీరధ్వనితో 48 


శ్రీ వేంకటేశా! నీ దర్శనముచే నా నేత్రములు సాఫల్యము నందినవి. నీ మృదుమధుర 
భాషణములను వినిపించి నా చెవులను గూడ కృతార్థత నొందింపుము. 49 
206 


103/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


ఇతి వాదిని పుత్రే తు మహాదేవమువాచ హ । 

హరిః స్మేరముఖామ్మో జః శృణ్వత్సు సకలేష్వపి Il 
८849 2 సుతరాం శమ్మో! సత్పుగత్రేణా౭_మునా త్వహో। 
అనేకజన్మతపసాం ఫలం సత్పుత్రతా ఖలు ॥ 


అనేకజన్మపాపానాం ఫలం దుష్పుత్రతా భువి । 
ఇత్యుక్త్వా పునరూచే తం తనయం శూలపాణినః ॥ 
ధన్యో౭ సి కృతకృత్యో౭ సి వరం వరయ సామతమ్‌ | 
తపసా తవ సన్తుష్టిః స్తోత్రేణ చ మమాభవత్‌ ॥ 


ప్రమాణీకృత్య వచనం పితుః ప్రామాణికోత్తమ! 
ద్వాదశాబ్దం తపః కృత్వా శాన్లోత సీ హ సుఖీ భవ ॥ 


28 :- 

అతః పరం కిం కరణీయమాస్తే మయా౭_ద్య లబ్బా తవ దేవ సేవా । 
సమస్తలోకైరపి వేజ్కటేశ! సమ్రార్ధ్యతే తావకపాదసెవా ॥ 

అహో హ్యస్యాపి భూభర్తుః మహిమా సుతరాం హరేః। 


మమాద్య తారకవధోద్భూ తా హత్యా పృథక్‌ స్థితా । 
శ్రీనివాసదయోమ్మోధే దురితక్షయకారక!॥। 


భగవద్వర్ణిత కుమారధారాస్నానకాలాదినిర్ణయః 
శ్రీభగఠాన్‌ :- 
మదీయం మన్రముచ్చార్య సుఖీ భవ మహామతే । 
ఏతత్సర్వతమారోధుం వాళ్ళూ యస్యావివేకినః ॥ 
పాతకం దూరతో నశ్యేత్‌ కిము భక్తిమతస్తవ । 
తత్రాపి స్వామిసరసి స్నానం కోట్యఘనాశనమ్‌ ॥ 
శృణన్తు దేవతాః సర్వాః శృణు స్మన్ద! వచో మమ । 
కుమారధారికే త్యేవ త్వన్నామ్నేదం భవిష్యతి ॥ 

207 


50 


51 


59 


53 


54 


55 


56 


5¶ 


58 


59 


104 


104 


(अ 


కుమారస్వామి యిట్లు పలుకగనే శ్రీనివాసుడీశ్వరునితో మందస్మితవదనారవిందుడై 


దేవతలందరు వినుచుండ 50 
శంభూ! ఈ నీ సుపుత్రునిచే నీవు ధన్యుడవైతివి. పలు జన్మల సముపార్ణిత తపములకు 
ఫలితము సుపుత్రులను పొందుటయేకదా! 51 
బహుజన్మలచే సంపాదించిన పాపముల ఫలితముగా దుర్మార్దులగు పుత్రులును 
లభింతురిని పలికి కుమారస్వామితో 52 
నీవు ధన్యుడవు; కృతార్థుడవైతివి. వరమును కోరు కొనుము. నీ తపస్సు చేతను 
నీ వొనరించినస్తోత్రము చేతను నాకు తృప్తి కలిగినది. 583 

నీ తండ్రి మాటలయందు విశ్వాసముంచి పండ్రెండు సంవత్సరములు తపము 
నాచరించి అలసిపోతివని పలుకగనే కుమారస్వామి 54 
స్కందుడు ~ 

స్వామీ! మీ పాదసేవకంటె నాకేమి కావలయును. శ్రీవేంకటేశా! నీ పాదపద్మములసేవ 
లోకులందరిచేతను ప్రార్థింపబడుచుండనది నాకీనాడు 55 


లభించినది. అది యంతయు వరాహస్వామి కృపయే. శ్రీనివాసా! నాకిపుడు 
తారకాసురవధచే సంభవించిన బ్రహ్మహత్యాపాతకమొకవైపున బాధించుచున్నది. 
పాప పరిహారము నొనరించు కృపాసముద్రా! నా పాపమును బాపుమని ప్రార్థింపగా 
శ్రీమన్నారాయణుడు 56 


శ్రీనివాసుడు కుమారధారలో 
స్నానమొనరించుకాలము మున్నగువాటి నిర్ణయము 
కుమారస్వామీ! నా మంత్రము నుచ్చరించి సుఖపడుము. ఈ పర్వతమునధిరోహింప 
వలెనని కోరికగల బుద్ధిహీనుని యొక్కయు 57 


పాపములు సమూలముగా నశించును. ఇక నిట్టి భక్తికల నీ పాపములు 
నశించెననివేరుగా చెప్పవలయునా? అదియునుగాక స్వామిపుష్కరిణి స్నానము 


కోటి జన్మల పాపమును నశింపజేయును. 58 

దేవతలందరును నీవును నా మాటను వినుడు. నీ పేరుతో నీ పుష్కరిణి 

'కుమారధారికాతీర్థమ”ని ప్రసిద్ధి నొందును గాక! 59 
208 


104/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


తత్ర స్నాతి పుమాన్‌ స్త్రీ వాం వశ్యం & పి తు మానవః । 
తస్య పాపాని నశ్యన్తి సత్యం సత్యం వదామ్యహమ్‌ I 60 


యో మాఘమాసే వరపజ్బదశ్యాం మఘాయుతాయామథవా9 పి కళ్ళిత్‌ । 
స్నాత్యత్ర భక్త్యా చ కుమారధారికా తీర్థే స వన్సో విధిరుద్రజిష్టుభిః ॥ 61 


మదావిర్భావదివసే యః స్నాతి మనుజోత్తమః । 


తస్య పుణ్యఫలం వక్తుం శేషణాపిన శక్యతే ॥ 62 

వర్షే వర్షే చ దివసే స్నాతవ్యమఖిలైరపి । 

కుమారధారికాస్నాన మశేషాఘహరం విదుః ॥ 63 

తస్య పుణ్యఫలం వక్తుం శేషేణాపి న శక్యతే ] 

తస్మింసీర్ణే స్వర్ణదానం అణు మేరుసమం భవేత్‌ ॥ 64 

వస్త్రదానజ్బా గోదానం భూదానజ్బు తతో£_ధికమ్‌ । 

యో వా దదాతి మళత్రీత్యా తస్య లక్ష్మీః గృహే స్థితా ॥ 65 

అన్నం దదాతి చైకస్మై తత్తీర్ణదివసే తు యః । 

ఫలం స లభతే విప్రః సహస్రాన్నప్రదానజమ్‌ ॥ 66 

ప్రపాం యః కురుతే మార్లే శీతలోదకపూరితామ్‌ । 

తత్సన్తతిమహం సర్వాం రక్షామి కృపయా9_ నఘ ॥ 67 

తామ్చూలం చన్దనం వా౭_పి బ్రాహ్మణానాం దదాతి యః । 

తే నిష్పాపా భవన్వేవ దశపూర్వెః దశాపరైః ॥ 68 

కుమృమాసే పౌర్ణమాస్యాం ప్రాదుర్భావదినే హరేః । 

కుమారధారికాస్నానం కులకోటిం సముద్ధరేత్‌ ॥ 69 

ఇతి మనం సముచ్చార్య స్నాత్వాలి నన్తఫలం లభేత్‌ । 

వర్షే వర్షే కుమృమాసే పౌర్ణమాస్యాం మఘాయుజి ॥ 70 

దేవా మనుష్యాః సర్వే చ స్నాతుమాయాన్తు సర్వదా । 

పుణ్యదేశేషు సర్వేషు వేజ్కటాద్రిః విశిష్యతే ॥ 71 
209 


105 


105 


శ్రీమార్మండేయపురాణే, చతుర్జోల. ధ్యాయః 
ఆ సరస్సున స్త్రీలుగాని పురుషులుగాని ఏ ప్రాణి కోటియైనను స్నానమొనరించిన 
పాపములు నశించును. ఇది ముమ్మాటికిని సత్యము. 60 


మాఘమాసమున పంచమి తిథియందు మఖనక్షత్రమున కుమారధారికలో భక్తితో 
స్నానమొనరించిన మనుజునికి బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులు కూడ నమస్మరింతురు. 


నేనవతరించిన రోజున నీ కుమారధారికలో స్నానమొన రించిన పుణ్యఫలమును 


శేషుడైనను చెప్పజాలడు. 62 
ప్రతి సంవత్సరమును ప్రతి దినమును కుమారధారికలో నందరును స్నానమొనర్చి 
తీరవలెను. అది యనేక పాపములను నశింపజేయును. 63 


ఆపుణ్యఫలమును శేషుడైన తెలుపజాలడు. ఆ తీర్థములో బంగారమును 
దానమొనరించిననది కొంచెమైనను మేరు పర్వతమంత గొప్పదై ఫలితము 


నొసంగును. 64 
వస్త్రదానమును, గోదానము, భూదానమునెవడు నా ప్రీతికై యొసంగునో వాని 
యింట లక్ష్మి నివసించును. 65 
నేనవతరించిన దినమున నొకనికి అన్నమును పెట్టినను వేయిమంది 
కన్నదానమొనరించిన ఫలితమునందును. 66 
ఈ నదికేగుమార్గమున చల్లనినీటితో నిండిన చలవ పందిరిని పెట్టిన వారి 
సంతతినంతను నేను దయతో రక్షింతును. 67 


(బ్రాహ్మణులకు కుమారధారికా తీరమున తాంబూలమును గాని చందనమునుగాని 
యొసంగినవారి పదితరముల వెనుక పదితరముల ముందువారును పాపవిముక్తులై 


విలసిల్లుదురు. 68 
కుంభమాసమున పాౌర్ణమిరోజున శ్రీనివాసుని యవతార దినమున కుమారధారికలో 
స్నానమొనరించిన కోటికుల ముల వారుద్ధరింపబడుదురు. 69 
అను మంత్రమునుచ్చరించిన లెక్కలేని ఫలితముల నందును. ప్రతి సంవత్సరమునను 
కుంభమాసమున పౌర్ణమిరోజున మఖనక్షత్రమున 70 
దేవతలు మనుజులందరును స్నానమొనర్చుట కిచటికి వత్తురుగాక! 
సకలపుణ్యక్షేత్రములలోను వేంకటాచలము గొప్పది. TL 
210 


105/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


తత్ర సర్వేషు తీర్థేషు స్వామిపుష్కరిణీ వరా । 
తతోం_ ప్యేతద్వరం తీర్ధం మదావిర్భావవాసరే 11 72 


106 


ఇహ శమ్భుకుమార! త్వం! ఆకల్పం పూజయన్‌ వస । 

ఏతత్తీర్థస్య మాహాత్యం బుద్దా వై సర్వదేవతాః ॥ 73 
ప్రతివర్షం స్నాతుమత్ర మాం ద్రష్టుణ్బ తపోధనాః । 

ఆయాన్తి సావధానం వై మమా౭_విర్భావవాసరే ॥ 74 
తస్మాచ్చమ్భుకుమార! త్వం! సర్వదా వస పర్వతే I 

ఇత్యుక్త్వా తంతు హస్తేన పస్పర్శ గుహమచ్యుతః I 75 


ఇతి శ్రీమార్మణ్ఞేయపురాణో శ్రీ వేజ్బటాచలమావోత్సే కుమారధారాస్నానేన म 
తారకవధజనిత (బహ్మావాత్వావినిర్ముక్తివర్ధనం నామ చతుర్దోల. ధ్యాయః 


అథ పంచమో9_ ధ్యా 


అగస్తాదీనాం కుమారధారాతీర్థస్నానార్థం శ్రీవేజ్బటాచలాగమనమ్‌ 
8628 ;- 

తతస్తు దేవాబుషయశ్చ సర్వే గన్ఫర్వవిద్యాధరయక్షసిద్దాః । 
“ఆశ్చర్యమాశ్చర్య”మితి బ్రువాణా దివ్యం హరేర్నామ చ కీర్తయన్తః । 
కుమారధారాం సతతం స్తువనో యయుః స్వధామాని ముదాన్వితాస్తే ॥ 1 


శివాత్మజో? పి తత్రైవ భజన్‌ వేజ్బటనాయకమ్‌ । 
కుమారధారికాతీరే తిష్టత్యేవ చిరం కిల ॥ 2 


వర్షే వర్నే సమాయాని సిద్ధగన్గర్వదానవాః । 

బుషయశ్చ తథా సర్వే భూలోకే ప్రాణినస్తథా ॥ 3 
స్నాతుం తస్మిన్‌ మహాతీర్ణే త్వహో వేజ్బటవైభవమ్‌। 

సువర్ణముఖరీతీరే లోపాముద్రాపతిః స్వయమ్‌ ॥ 4 


211 106 


శ్రీమార్మండేయపురాణే, పంచమో9౭_ ధ్యాయః 
సకల తీర్థములలోను స్వామిపుష్మరిణి శ్రేష్టమైనది. దానికంటెను నేను పుట్టినదినమున 
కుమారధారికా తీర్ధస్నానము గొప్పది. 72 


కుమారస్వామీ! నీ విచటనే ప్రకయాంతము వరకు నుండి నన్ను పూజించు 
చుండుము. ఈ తీర్థమాహాత్యము 23९8060 సకలదేవతలును 73 


ఈ నదీస్నానము నొనరించుటకును నన్ను సేవించుటకును ప్రతి సంవత్సరమును 
నా అవతారదివసమున శ్రద్ధగాచనుదెంతురు. 74 
కావున నీవిచటనే నివసింపుమిని పలికియాతనిని చేతితో స్పృశించెను. 75 
ఇది శ్రీమార్భండేయ పురాణమున శ్రీవేంకటాచల మహాత్య్యమున 
కుమారధారాస్నానముచే కుమారస్వామికి తారాకాసురవధచే సంభవించిన 
(బహ్మాహత్యాపావము నళించుటయనెడు నాల్లవ అధ్యాయము 


ల్‌ + 2 ౮ శ్రక్రకికాదాలాలాాా. 


అయిదవ అధ్యాయము 
అగస్త్య మహర్షి మున్నగువారు కుమార తీర్థ స్నానమునకై 
శ్రీవేంకటాచలమున కేగుట 
అగస్త్యుడు: 
అనంతరము దేవతలు, బుషులు, గంధర్వులు, విద్యాధరులు, యక్షులు సిద్దులాశ్చర్య 
మాశ్చర్యమని పలుకుచు హరినామస్మరణ మొనర్చుచు కుమారధార ననిశమును 
స్తుతించుచు సంతోషముతో తమ తమ నిలయములకు జేరిరి. 1 


కుమారస్వామియు శ్రీనివాసుని సేవించుచు కుమారధారికా తీరముననే 
చాలకాలముండెను. 2 
ప్రతి సంవత్సరమందును సిద్దులు, గంధర్వులు, రాక్షసులు, బుషులు మొదలగు 
వారందరును, భూలోక నివాసులందరును 3 


ఆ పుణ్యతీర్థమున స్నానమాచరించుట కేతెంతురు. వేంకటాచలమాహాత్యము 
వర్ణనాతీతము గదా! సువర్ణ ముఖరీతీరమున లోపాముద్ర భర్తయగు నగస్తుడిట్లు 4 


212 


106/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
ఇత్యుక్త్వా మునిముఖ్యేభ్యః పునరేవమువాచ హ । 
పబ్బుషేభ్యో దినేభ్యో9_ क సేయం పజ్బాదశీ శుభా ॥ 
యూయం సర్వే౭_పి మునయో మార్మణ్లేయ! మహామునే!। 
శుద్ధకాళ్చీప్రదేశీయా! సర్వే గచ్చత వేజ్మటమ్‌ ॥ 
పునః స్వామిసరస్తీరే వేజ్మటేశం విలోక్య చ! 
తదుత్తరే పాపనాశ తీర్థే స్నానాదికారిణః ॥ 
కుమారధారికాం గత్వా స్నానం కురుత సత్తమాః । 
సర్వపాపవిశుద్ధ్యర్థం ఐశ్వర్యసమవాప్తయే ॥ 
మార్మణ్ణేయ! మహాభాగ కిం తీర్ధాచరణేన తే। 
సర్వతీర్ధస్నానఫలం అమునైవ భవిష్యతి ॥ 
శ్రీసూతః :- 
ఇత్యుక్త్వా సర్వ ఏవైతే సమారుహ్య వృషాచలమ్‌ । 
స్వామిపుష్కరిణీస్నానం కృత్వా దృష్ట్వా చ కేశవమ్‌ ॥ 
పూర్ణిమాదివసే మాఘే పాపనాశే కృతాల_9_స్లవాః | 
కుమారధారికాతీర్థే స్నాతుం సర్వే సమాగతాః ॥ 
సమస్తదేశజాన్‌ మర్యాన్‌ సర్వాన్‌ దేవాన్‌ బుషీనపి । 
యోగినః సనకాద్యాంశ్చ సిద్ధగన్థర్వకిన్నరాన్‌ ॥ 
సమాగతాన్‌ స్వర్ణముఖీ తీరజాన్‌ బుషిసత్తమాన్‌ । 
అగస్వశిష్యం శుద్ధజ్బు మార్మణేయమథాగ్నిజః ॥ 
దృష్ట్వా స స్నాతుమాయాతాన్‌ ప్రహృష్టహృదయో౭_ భవత్‌! 
సర్వే కుమారధారాయాం సస్నుః సజ్మల్పపూర్వకమ్‌ ॥ 
వేజ్కటేశార్చణం కృత్వా దానం చక్రుశ్చ కేచన । 
గస్టర్వయక్షోర సిద్దసాధ్య దేవాదిబ్బృన్దేష్వపి తీర్ధవర్యే I 

థె భశ ^ దె థ్‌ 


10 


11 


12 


13 


14 


స్నాతేషు సర్వేషు ముదా9_న్వితోత సౌ సస్నాస్వయం శజ్మరనన్దనోపి ॥ 15 


213 


107 


107 


శ్రీమార్మండేయపురాణే, పంచమో9౭_ ధ్యాయః 
చెప్పి మరల వారితో నేటినుండి అయిదు ఆరుదినము లలో పౌర్ణమిరోజునర్‌ 
ఓ మార్మండేయా! పవిత్ర కంచీపురనివాసులును, మీరును వేంకటాచలమునకు 
వెళ్లుడు. 6 


అచ్చట స్వామిపుష్మరిణీతీరమున శ్రీవేంకటేశ్వరుని సేవించి దానికుత్తరదిశలోనున్న 
పాపనాశన తీర్థమున స్నానాదికము నొనరించి 7 
కుమారధారికాతీర్థమున సకల పాపపరిహారమునకును, ఐశ్వర్యలాభమునకును 
స్నానమొనరింపుడు. 8 
పూజ్యుడవగు మార్మండేయ మహర్షీ! నీవు తీర్ధయాత్ర చేయవలసిన పనిలేదు. 


థి 


సకల తీర్థస్నాన మొనరించిన ఫలితమును నీ స్వామిపుష్కరిణీస్నానము వలననే 


పొందగలవు. 9 
శీనూతుడు :- 

అని పలుకగా వారందరును వృషభాద్రి పైకెక్కి స్వామి పుష్కరిణిలో స్నానమాచరించి 
శ్రీనివాసుని సందర్శించి 10 
మాఘమాసమున పౌర్ణమి దినమున పాపనాశన తీరమున స్నానమొనరించి 
కుమారధారికాతీర్థమున స్నానము చేయుటకై వచ్చిన 11 
సకల దేశనివాసులగు మనుష్యులను సకలదేవతలను, బుషులను, యోగులను, 
సనకాదులను, సిద్ధ, గంధర్వ, కిన్నరులను 12 
స్వర్ణముఖరీతీర్థతీరమునందుద్భవించిన వారిని, బుషి పుంగవులను, అగస్త్యుని 
శిష్యుడగు శుద్దుని మార్మండేయుని 13 
గాంచి కుమారస్వామి మిక్కిలి సంతసించెను. అందరును కుమారధారాతీర్థమున 
సంకల్పముతో స్నానమొనరించిరి. 14 


కొందరు వేంకటేశార్చణముగా దానముల నొనరించిరి. గంధర్వులు, యక్షులు, 

నాగులు, సిద్దులు, సాధ్యులు, దేవతాసమూహములన్నియు స్నానముచేయుచుండగా 

కుమారస్వామియు సంతోషముతో స్నానము నాచరించెను. 15 
214 


107/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


విష్ణోర్నుకణ్చ శ్రీసూక్తం భూసూక్తబ్బు జపన్‌ సదా । 
తీరమారుహ్య విప్రాణాం నమశ్చక్రే ప్రసన్నధీః ॥ 16 


నమో బ్రహ్మణ్యదేవాయే త్యుచ్చరన్‌ పార్వతీసుతః । 
తదా ప్రాదురభూద్దేవో వరదః శజ్ధ్ఞచక్రధృక్‌ ॥ 17 


పశ్యన్తస్తం సిన్గుజాకాశ్యపీభ్యాం యుక్తం దేవా బుషయో మానుషాశ్చ । 
మార్మణ్లేయః స్వర్ణముఖ్యా ద్విజాశ్చ శుద్దాః తేనుః సర్వ ఏవ ప్రణామమ్‌ 1118 
G ६9 [| 


లక్ష్మీమహీసేవిత! వేజ్మటేశ! కృపానిధే!కృష్ణ! జగతత్రయేశ। 
మాం పాలయా౭_ నాథమనాథబన్నో నమో నమస్తే చరణామ్బుజాయ ॥ 19 


ఇతి కృతనతీన్‌ దృష్ట్వా దేవః ప్రసన్నమనాస్తదా । 
విజితజలదధ్వానం వాక్యం స్వయం హరిరటబ్రవీత్‌ । 
ఇహ విధికృతం స్నానం దానం మమ ప్రియబుద్ధితః । 


సకలదురితం హత్వా దత్తే సుఖాన్యఖిలాన్యపి ॥ 20 

మార్మణ్ణేయ! మహాబుద్ధే! సర్వతీర్థఫలం తవ । 

అనేన దత్తం శుశ్రూషాం మాతాపిత్రోః కురుష్వ హ ॥ 21 

అగస్తశిష్య! విష్రేన! త్వత్సాపాన్యఖిలాన్యపి । 

గతాన్యనేన దత్తాని! శ్రేయాంసి బహుశో మయా ॥ 22 

పుత్రదారాదిసంయుక్తః సదాచారరతః సదా । 

దానాని బహు కుర్వాణః సుఖీ భవ సుఖీ భవ ॥ 23 

ఇతి బ్రువన్‌ వేజ్మటేశో దృగోదరమథో యయౌ । 

ఇత్థం దేవస్వామినోక్తే గతేష్వపి సురేషు చ ॥ 24 

శుద్ధః స్వదేశమాగత్య పుత్రదారసమన్వితః । 

స్నానం దానం జపం కుర్వన్‌ 'వేజ్బటేశి ఇతి బ్రువన్‌ ॥ 25 
215 


108 


108 


శ్రీమార్మండేయపురాణే, పంచమో9_ ధ్యాయః 


విష్ణుసూక్తమును, శ్రీ సూక్తమును, భూసూక్తమునెల్ల వేకలయందును పఠించుచు 
గట్టునకు వచ్చి నిర్మల మనస్ముడై బ్రాహ్మణులకు 16 


“బ్రాహ్మణ దేవతలకు నమస్మారమిని పలుకుచు నమస్మరింపగా శంఖధారియగు 
శ్రీమన్నారాయణుడు సాక్షాత్మరించెను. 17 


సముద్రతనయయగు లక్ష్మిదేవితోను, కశ్యపప్రజాపతి కుమార్తెయగు భూదేవితోను 
కూడిన శ్రీమన్నారాయణుని గాంచుచు మౌనీంద్రులు, మనుజులు, మార్మండేయుడు 
స్వర్ణముఖీ తీర నివాసులగు బ్రాహ్మణులును, పరిశుద్ధులై నమస్కరించి 18 


శ్రీభూసంసేవితచరణా! శ్రీవేంకటేశా! దయాసముద్రా! కృష్ణా! త్రిజగత్సామిన్‌! 
దీనజనబంధూ! దిక్కులేని నన్ను రక్షింపుము. నీ పాదపద్మములకు నమస్మారమని 
ప్రార్ధించెను. 19 

ఇట్లు ప్రణమిల్లుచున్న వారిని గాంచి శ్రీమన్నారాయణుడు సంతుష్టాంతరంగుడై 
మేఘగర్జనమును మించిన గంభీర వాక్కుతో వారితో నిట్లు పలికెను. ఈ పుష్కరిణిలో 
యథాశాస్త్రముగా భక్తివిశ్వాసములతో వేంకటేశార్ప్చణ ముగా నొనరించిన స్నానము, 
దానము సకల పాపములను పారద్రోలి సకల సౌఖ్యములనొసంగును. 20 


ప్రాజ్ఞుడవగు మార్కండేయా! నీ కఖిలపుష్కరిణీ స్నానము నీ పుష్కరిణీ 
స్నానమువలననే లభించినది. నీవు నీ తల్లిదండ్రులకు సేవ నొనర్పుము. 21 


అగస్యశిష్యా! శుద్దా! నెను సీ పాపములనన్నిటిని పోగొట్టి యనేక శుభముల 
నొసంగితిని. 22 


నీవు నీ భార్యాబిడ్డలతో కూడి సదాచార సంపన్నుడవై యనేక దానములనొనర్చుచు 
సుఖముగా నుండుము. 28 


అని వరముల నొసంగి యంతర్జానము నందెను. ఇట్లు శ్రీమన్నారాయణుడు 
తెలుపగా దేవతలందరును వెడలి పోయిన పిమ్మట 24 


శుద్దుడు తన దేశమునకు వచ్చి భార్యాబిడ్డలతోగూడి 'శ్రీవేంకటేశ్వరా'యని 
పలుకుచు స్నాన, ధ్యాన, జపముల నొనరించుచు 25 


216 


108/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


ఇహలోకే పరత్రాపి పరం సౌఖ్యమవాప్తవాన్‌ । 
మృకణ్లోరాశ్రమం గత్వా మార్మణ్ణేయః ప్రసన్నధీః ॥ 


పితరౌ తు నమస్కృత్య వృత్తాన్తం సర్వమబ్రవీత్‌ । 
వాక్యం గరుత్మతః పూర్వం వేజ్బటాచలవైభవమ్‌ ॥ 


అగస్త్య్యశిష్యవృత్తాన్తం సువర్ణముఖరీస్థలమ్‌ I 
శ్రీవేజ్మటేశసేవాణ్చ స్వామి పుష్కరిజీతటే ॥ 


కుమారధారికాతీర్థ మాహాత్యం స్మృన్గవైభవమ్‌ I 
ఆవిర్భావం తస్య హరేః వాక్యం తస్య సుధామయమ్‌ ॥ 


ఉక్వా స్వపిత్రోః సకలం శుశూషామకరోత్తదా I 
శ్రీ సూతః :- 
వేజ్కటేశస్య మాహాత్యం! యః శృణోత్యపి వా సకృత్‌ I 


సర్వపాపవినిర్ముక్తు సర్వశ్రేయో భవిష్యతి । 
వేజ్బటాద్రేస్తు మాహాత్యం కుమారసరసస్తథా । 
శృణోతి వా పఠతి వా తస్య పుణ్యమనన్తకమ్‌ ॥ 


కుమారధారికాతీర్థ తీరే పఠతి ०८०६ ९६६5० । 
® జాచి! 
శృణోతి వా తస్య తస్య సర్వాభీష్టప్రదో హరిః ॥ 


ఇతి శ్రీ మార్భజ్జేయవురాణో శ్రీవేజ్ఞిటాచలమావోత్యే అగస్త్యాదీనాం 
కుమారధారాతీరస్నానాది వర్ధనం నామ పజ్బమో౭_ ధ్యాయః 
ఇత్జం శ్రీమార్మణ్ఞేయ పురాణాన్తర్ధతః ప్రధమ (వబభ్బతి వజ్బమవర్వన్తవ జ్వౌాధ్వాయాతృకః 
శ్రీవేజ్మటాచల మాహాత్యవరోభాగః సమావ్తిమగమత్‌ 


== न्च 


217 


26 


2/7 


28 


29 


30 


31 


39 


109 


109 


శ్రీమార్మండేయపురాణే, పంచమో9౭_ ధ్యాయః 


భూలోక స్వర్లోకసౌఖ్యములను పొందెను. మార్కండేయుడు మృకండుని 
యాశ్రయమునకేగి శాంతచిత్తముతో 26 


తల్లిదండ్రులకు నమస్కరించి మొదట గరుత్మంతుని మాటలను, పిమ్మట వేంకటాచల 
వైభవమును 27 


అగస్యశిష్యుని వృత్తాంతమును సువర్ణముఖరీ స్నానమును స్వామి పుష్మరిణీతీరమున 
శ్రీవేంకటేశ్వరుని సేవను 28 


కుమారధారికా తీర్థ వైభవమును కుమారస్వామి చరితమును, అతనికి 
శ్రీమన్నారాయణుని సాక్షాత్మారమును యాతని యమృతవాక్కులను 29 


శ్రీ సూతుడు :- 

చెప్పి వారికి శుశూషనొనర్చెను, ఇట్లీ మార్మండేయ చరితమును తెలిపి సూతుడు 
శౌనకాది మహర్షులతో శ్రీవేంకటేశ్వర మాహాత్యము ఒకపర్యాయమైన వినిన 
వారు 30 


సకల దురితదూరులై శుభములనందగలరు. వేంకటాచల మాహాత్యమును, 
కుమారధారికాతీర్థ మాహాత్యమును వినువారి చదువువారి పుణ్యము 
చెప్పశక్యముకాదు. 31 
కుమారధారికాతీర్థతీరమున కూర్చుని వేంకటాచల మాహాత్యమును వినువారికి 
చదువువారికి సకలాభీష్టము లును శ్రీమన్నారాయణుడొసంగును. 32 
ఇది శ్రీ మారండేయ వురాణమున శ్రీవేంకటాచలమావోత్యమున ఆగస్యాది మౌనీంద్రులు, 


కుమారధారా తీర్థ స్నానమొనరించిన విధమును 
వర్థించుటయనెదు అయిదవ అధ్యాయము. 


శ్రీ మార్భందేయ వురాణములోని మొదటి అధ్యాయము మొదలు అయిదు 
అధ్యాయములయందు శ్రీ వేంకటాచలమావోత్స వర్ధనభాగము సంపూర్ణము 


== ० 


218 


109/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
శ్రీవామనపురాణే శ్రీ వేంకటాచలమాహాత్సే 
వింశో౨_ ధ్యా 
ప్రయాగమాహాత్యమ్‌ 
యచ్చరీరం త్రయోవేదాః 0) नूर ° థర్వణఃస్మృతః। 
యదజణ్లాని షడజ్లాని తస్మె వాగాత్మనే నమః ॥ క్షే 


110 


२28 :- 

కదాచిత్‌ దుఃఖితః ప్రాహ జనకో మిధిలాధిపః । 

= మహాభాగం సర్వజ్ఞం తత్త్వదర్శినమ్‌ ॥ 2 
సీతాది స్వసుతావివాహాద్యర్థం జనకనృపకృతానుతాపక్రమః 

జనకః :- 

బ్రహ్మన్‌! మాం బాధతే దుఃఖం సీతాదర్శనజం మహత్‌! 

కేన దుఃఖమిదం త్యక్ష్యేక ఆరాధ్యో ౨ ఘనాశనః ॥ 3 


దుష్టాత్మా రావణో రక్షః పతిః వైశ్రవణానుజః । 

హరేదయోనిజాం సీతాం కిన్నున జ్ఞాయతే మయా ॥ 4 
కమారాధ్య మహాభాగ లప్ప్స్యే జామాతరం వరమ్‌ । 

సమానోత్తమవంశ్యజ్బు యోగ్యమస్యా మహామునే! ॥ 5 


మమాపి దుహితా చైషా హ్యూర్మిలా నామ నామతః | 
కుశధ్వజస్య చ సుతే కనిష్టభ్రాతురేవ మే ॥ 6 


మాజ్దవీశ్రుతకీర్యాఖ్యే సుశీలే సుమనోహరే । 
८९० त° చక్రే వరాన్‌ బ్రహ్మన్‌ ఇతి చిన్తాకులో? స్వహమ్‌।। 7 


పరమధ్యాత్మవిద్యోగీ దృష్టలోకపరావరః ] 
పురోహితోత స్య వంశస్య గతిర్మే౭ స్తు భవానిహ ॥ 8 


219 110 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, వింశో9_ధ్యాయః 
శ్రీవామనపురాణ శ్రీ వేంకటాచలమాహాత్యమున 


ఇరువదియవ అధ్యాయము 
ప్రయాగ మాహాత్యము 
మూడువేదములెవనికిశరీరమో, అథర్వణమెవని చేష్టయో, శిక్షావ్యాకరణాదులెవరి 
యవయవములో అట్టి ప్రణవ స్వరూపునకు (శబ్దబ్రహ్మకు) నమస్మారము. 1 


వ్యానుడు :- 
ఒకానొకప్పుడు పూజ్యుడును సకలశాస్త్రముల 5९002 వాడును వేదాంత 
తత్వజ్ఞుడగు శతానందుని జనకచక్రవర్తి యిట్లు ప్రశ్నించెను. 2 


సీతమున్నగు తనకన్నియల వివాహమునకై జనకచక్రవర్తి దుఃఖించుట 
జనకుడు :- 
మహర్షీ! సీతనుచూచుచున్న కొలది నాకు దుఃఖమతి శయించుచున్నది. ఈ 
దుఃఖమెట్లుపశమించును? పాపపరిహారమునకై యెవ్వని నారాధింపవలెను? 3 


దుర్మార్గుడును, రాక్షసాధిపతియును కుబేరుని సోదరుడు నగు రావణుడు 
భూపుత్రికయగు సీతను దొంగిలించునో ఏమో, నాకేమియు తెలియకున్నది. 4 


ఏ దేవునిఆరాధించిన నా కుమార్తెకు ఉత్తమవంశజునిగాని లేక నాకుతగిన 
(తుల్యమైన) ఉత్తమవంశమున జనించిన వానిగాని సరిపురుషుని నాకుఅల్లునిగా 


బడయుదునో కదా! ర్‌ 
ఊర్మిళయను మరియొక కుమార్తె కలదు. నా చిన్న తమ్ముడగు కుశధ్వజుని 
కుమార్తెలిర్వురు 6 


మాండవి శ్రుతకీర్తియను వారు మంచినడవడిక కలిగిన సుందరాంగులై యున్నారు. 
వీరునల్వురకును తగిన వరులను బ్రహ్మదేవుడెచ్చట నిర్మించెనో కదా! యని 
నేననవరతము విచారగ్రస్తుడనగుచున్నాను. 7 


వేదాంత విద్యనెజింగిన వాడవు. భగవద్య్యాన తత్పరుడవు. లోకమందలి 
హెచ్చుతగ్గులను ఆసాంతమును గాంచినవాడవు. మా వంశమునకు పురోహితుడవు 
నీవ, నాకుశరణ్యుడవు. 8 


220 


110/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


వేదశాస్త్రపురాణజ్ఞః కాలవిత్‌ కాలధర్మవిత్‌ I 
దుఃఖినాం దుఃఖహరా చ సుఖీనాం స్మయనాశనః ॥ 


త్వం మె గతిశ్చ పరమా భవదుఃఖవినాశన! । 
రాజానో విషయాసక్తాః కామక్రోధసమన్వితాః ॥ 


కన్యారత్ననిమిత్తజ్బు హ్యాగమిష్యన్తి కోటిశః । 
తేభ్యో యుద్దం కథం దాస్యే 36 హం (బ్రహ్మవిత్తమ!॥। 


ఏతావన్తమహం కాలం సుఖం రాజ్యమశాసిషమ్‌ । 
ఇదానీమస్మి దుఃఖారో వృద్ధః పుత్రీ! తపోధన! ॥ 


అజో వివికో విమలో విష్ణుభకో మమాత్మజాః । 
చత్వార ఏతే శిశవః శిఖినో నాస్త్రకోవిదాః ॥ 


మమానుజస్య పుత్రాశ్చ విచికిత్సో వికర్తనః । 
ప్రతర్దన ఇతి త్వేతే త్రయశ్చ శిశవస్తథా ॥ 


వృద్ధత్వాదాత్మనశ్చెవ పుత్రాణాజ్బావ శైశవాత్‌ । 
కన్యకానాఖ్బు రత్నత్వాత్‌ దుఃఖితోల. హం తపోధన! ॥ 


కస్మాదస్మాదహం మోహాత్‌ నిర్గమిష్యామ్యుపాయతః । 
తం మే వద త్వం బ్రహ్మర్నే గమిష్యామీహ కాం గతిమ్‌ ॥ 


యేన మన్వాదయస్తీర్ణాః సంసారాఖ్యం మహార్ణవమ్‌। 
ఇహ దుఃఖజ్బ రాజానః తన్మే బ్రూహి తపోధన! ॥ 


కం ధ్యాత్వా పురుషో లోకే భుక్తిం ముక్తిబ్బు విన్షతే I 
ఆపద్రక్షాకరః కో వా తం దేవం బ్రూహి సత్తమ! ॥ 


221 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


111 


111 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, వింశో౭_ధ్యాయః 


వేదశాస్త్ర మరాణముల నౌెటీంగినవాడవు, (తికాలములను 
కాలానుసారమొనర్పవలసిన ధర్మముల తెలిసినవాదవు. దుఃఖములోనున్నవారి దుః 
ఖమును సుఖీంచుచున్నవారి గర్వమును హరించువాడవు. 9 


దుఃఖమునుబాపు నో ఆచార్యా! నీవె నాకుత్కృష్టగతియెన వాదవగుము. 
విషయభోగలాలసులై, కామక్రోధములతో గూడినవారైన రాజులనేకులు 10 


కన్యామణులకొటికై కోట్లకొలది యేతెంచుచున్నారు. వారిలో వంటరివాడునగు 
నేనెట్లు యుద్ధము నొనర్చ గలను? 11 


ఇంతకాలము నేను సుఖముగా రాజ్యపాలనము నొనరించితిని. ఇపుడు నేను దుః 
ఖపీడితుడనగుచున్నాను. ముసలివాడను, సంతానవంతుడను. 12 


అజుడు, విముక్తుడు, విమలుడు, విష్ణుభక్తుడను వారు నల్వురును నా పుత్రులు 
ఉపనయనమొనర్పబడినవారు. ధనుర్విద్యయందు నైపుణ్యములేనివారు. 13 


విచికిత్సుడు, వికర్తనుడు, 'ప్రతర్ధనుడను ముగ్గురును నా సోదరుని పుత్రులు. 14 


ఓ తపోధనా! నేను ముసలివాడనగుటచేతను బాలురు పసివారగుటచేతను, 
కన్నియలు రత్నములవంటి వారగుటచేతను నేనుదుఃఖించుచున్నాను. 15 


నేనీ దుఃఖమునుండి యేయుపాయముచే బయట పడుదును? నేనెవరిని శరణు 
పొందవలెనో నీవు నాకు తెలియజేయుము. 16 


మనువు మున్నగు వారేయుపాయముచే సంసార మహాసాగరమును (భూలోకదుః 
ఖమును) తరించిరి! ఓ తపస్సంపన్నా నాకీ విషయము నెటింగింపుము. 17 


ఎవనిని ధ్యానించుటచే పురుషుడిహపరలోక సుఖముల నందగలుగుచున్నారు. 
ఆపదలనుండి కాపాడువాడెవడో తెలియజెప్పుమని ప్రార్థించెను. 18 


222 


111/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


112 
జనకనృపతాపాపనోదనార్థం శతానన్లోక్త పురాతనేతిహాసః 
శతానన్దః :- 
రాజన్‌ మనుష్యా అపి యం ప్రపన్నాః సన్యక్తదుఃఖాః సుఖినో భవన్తి । 
వక్ష్యామి దేవం వరదం రమేశం తం ప్రాప్య దుఃఖామ్బునిధిం తరిష్యసి ॥ 19 
పురా౭_హం చవమృకారణ్యాత్‌ తమసాతీరముత్తమమ్‌ । 
వాల్మీకిం మునిశార్జూలం ద్రష్టుమస్మి గతో నృప ॥ 20 
తేనాగమనతుష్టేన ప్రత్యుద్యాతో నృపోత్తమ! 
ఉపచారైశ్చ పాద్యాద్యెః అతిథిః పూజితోస్యహమ్‌ ॥ 21 
అభివన్హ్య ముని శ్రేష్టం తచ్చిప్యెశ్చ నమస్కృతః । 
క్రియాం మాధ్యాహ్నికిం కృత్వా భుక్త్వా వాల్మీకినా సహ॥। 22 
అన్యెశ్చ మునిభి స్సార్థం భరద్వాజాదిభిస్తదా । 
వాల్మీకేరాశ్రమే రమ్యే హ్యాసం వాల్మీకినా సహ ॥ 23 
ఉక్త్వా కాలోచితా వార్తాః కథాశ్చాత్ర పురాతనీః । 
హృష్టావన్యోన్య సజ్లేన హ్యభూవ పరమం నృప ॥ 24 
ఏతస్మిన్నన్తరే స్వర్గాత్‌ ఆజగామ చ నారదః । 
శుద్ధస్ఫటి క సజ్మాశో మహాత్మా మహతీం దధత్‌ ॥ 25 
తం దృష్ట్వా మునిశార్జూలం ఉదతిష్టత్తదాసనాత్‌ I 
సహ శిష్యోమయా సార్ధం వాల్మీకి: భగవాన్‌ బుషిః ॥ 26 
కృతాజ్ఞ్యలిపుటో భూత్వా ప్రీతిసంహృష్టమానసః ] 
సశిష్యః కల్చ్పయామాస పూజాం తస్య విధానతః ॥ 27 
ఇదం పాద్యమిదం త్వర్థ్యం ఇదమాసనమేవ చ । 
ఇదం మూలం ఫలం స్వాదు భగవన్‌ ప్రతిగృహ్యతామ్‌॥। 28 
223 112 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, వింశో౭_ధ్యాయః 


జనకచక్రవర్తి దుఃఖమును పోగొట్టుటకై శతానందుడు ప్రాచీన చరిత్ర 
నొకదానిని తెలుపుట 
శతానందుడు :- 
రాజా! మనుజులెవనిని శరణుపొంది దుఃఖములను వీడి సుఖించుచున్నారో అట్టి 
(20०82988 గూర్చి తెలుపుదును. అతనినాశ్రయించి దుఃఖసముద్రమును 


దాటగలవు. 19 
నేనొకప్పుడు మునిపుంగవుడగు వాల్మీకిని చూడగోరి చంపకారణ్యమునుండి 
తమసానదీ తీరమునకేగితిని. 20 


నారాకచే సంతసించి ఆ వాల్మీకి మహర్షి నన్నెదుర్శొని అర్హ్యపాద్యాది ఉపచారము 
లచే నన్ను పూజించెను. 21 
నేనును వాల్మీకి మహర్షికి నా సంతోషమును తెలిపి అతని శిష్యులచే నమస్మరింప 
బడి యపరాహ్హకాలమున నొనర్ప దగిన స్నానసంధ్యాదుల నొనర్చి వాల్మీకితో 
గూడ భుజించి 99 
భరద్వాజుడు మున్నగు మునీంద్రులతో నందమగు వాల్మీకాశ్రమమున వాల్మీకితోగూడ 
విశ్రమించితిని. 23 


అందరమును కలసి ఆయాసమయములకు తగిన వార్తలను ప్రాచీనేతిహాసములను 
భాషించుకొనుచు ఒకరితోనొకరము కలియుటచే మిక్కిలి సంతసించితిమి. 24 


ఇంతలో నిర్మలమగు స్ఫటికపుజాయివలె తెల్లనికాంతి గలిగి మహతియనువీణను 
ధరించిన నారదమహర్షి విచ్చేసెను. 25 


ఆ మునిపుంగవుని గాంచి వాల్మీకి మహర్షి శిష్యులతోను నాతోను ఆసనమునుండి 
లేచి 26 


చేతులు జోడించి సంతుష్టాంతరంగుడై శిష్యులతో గూడ శాస్రోక్తరీతి నాతనిని 


పూజించెను. 27 

మరియు 'నారదమునీంద్రా! ఇదిగో పాద్యము. ఇదిగో అర్హ్యము. ఇదిగో ఆసనము. 

ఇదిగో రుచికరమగు కందమూల ఫలములు. స్వీకరింపుడు. 28 
224 


112/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


ఆగతస్త్వం చిరాద్ర్రృహ్మ్నన్‌ స్వాగతం తే తపోధన! । 
52558 :- 
ఇతి వాల్మీకినా శిప్యెః అభివాద్య చ పూజితః ॥ 


నిషసాద చ సుప్రీతో నారదో మృగచర్శణి । 
ఆస్వాద్య ఫలమూలాని శ్రమం స్వమపనీయ చ ॥ 


కుశలం పరిప్రపచ్చ వాల్మీకిం మునిపుజ్జవమ్‌ । 


“నిర్విఘ్నం తే తపో బ్రహ్మన్‌ వర్ధతే త్రివిధం మునే ॥ 


అవన్న్యాస్తరవః కాలే భవన్యపి తవా౭£_9 శ్రమే । 
అపి క్రియార్ధాః సమిధః సులభాశ్చ కుశా అపి” ॥ 


ఇతి పృష్టస్తదా ప్రీత్యా ప్రాహ నారదముత్తరమ్‌ । 
“త్వత్రసాదాన్ముని శ్రేష్ట సర్వం మజ్జలమేవ ॐ ॥ 


వర్ధతే చ తపో బ్రహ్మన్‌ త్రివిధం కాలవిత్తమ! । 
అకాలే£_పి ఫలన్వేవ తరవో వాసవాజ్ఞయా” ॥ 


ఇత్యుకో నారదస్తేన ప్రముమోద మహాద్యుతిః । 
కృతాబ్ఞులిపుటాః సర్వే పరివార్య చ నారదమ్‌ ॥ 


తదాగమనసంహృవాః తస్థుః తద్వనవాసినః । 
నారదేనాభ్యనుజ్ఞాతః (ప్రాప్య కృష్ణాజినాసనమ్‌ ॥ 


కృతాజ్ఞులిపుటో భూత్వా ప్రహ్వో వాక్యవిశారదః । 
నారదం పరిప్రచ్చ వాల్మీకిర్మునిపుజ్జవమ్‌ ॥ 


“తైలోక్యే వైష్ణవం క్షేత్రం కిం శ్రేష్టం భువి నారద! । 
ఆబ్రహ్మలోకం సర్వం త్వం విశేషం దృష్టవానసి ॥ 


225 


29 


30 


31 


39 


33 


34 


35 


36 


37 


38 


113 


113 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, వింశో9_ధ్యాయః 


వీరు చాలకాలమునకు వేంచేసితిరి. మీకు స్వాగతమిని 2320०526 0) 
११०९३ 0 5 (7० 29 


నారదుడు మిక్కిలి సంతసించి కృష్ణాజినముపై కూర్చుండి ఫలమూలములను 
భుజించి తనశమను పోగొట్టుకొని 80 


వాల్మీకి మహర్షితో తపోనిధీ! మానసిక, వాచనిక, శారీరక తపము వృద్ధిపొందు 
చున్నదికదా! 31 


నీ ఆశమమునందలి వృక్షములు ఫలపుష్పభరితములై యొప్పారుచున్నవికదా! 
అని ప్రశ్నించెను. 32 
వాల్మీకి నారదమహార్చిచే నిట్లడుగబడి మిక్కిలి సంతసించి యాతనితో 
“మహర్షిసత్తమా! మీయనుగ్రహమున నాకన్నియు శుభకరములుగనేయున్నవి. 
88 


మూడు కాలములయందును నాతపమవిఘ్నముగ కొనసాగుచున్నది, ఇంద్రుని 
యాజ్ఞచే తమకనువగు కాలము కాకున్నను వృక్షములు ఫలించుచునేయున్నవి. 


34 
అని తెలుపగనే నారదుడు మిక్కిలిసంతసించెను. మహర్ష్షు లందరును చేతులు 
జోడించి నారదుని చుట్టుముట్టి 35 
యాతనిరాకచే మిక్కిలి 230४2086. నారదుని యనుమతినిబడసి వాల్మీకి 
కృష్ణాజినమున కూర్చుండి 36 
చేతులు జోడించి సవినయముగ నారదునితో 37 


నారదా! ముల్లోకములయందు నేవిష్ణుక్షేత్రముగొప్పది? నీవు బ్రహ్మలోకమునుండి 
మనుష్యలోకము వరకంతటను గల విశేషములు దర్శింతువుగదా! 38 


226 


113/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
యత్తీర్థే సర్వతీర్థాని సన్నిధానం వ్రజన్తి చ । 


యత్తేత్రవాసినాం పుణ్య మనన్తమితి కీర్యతే॥ 39 
యత్రా౭_౨_ స్తే భగవాన్‌ విష్ణుః స(శ్రీభూః పురుషోత్తమః । 

తద్రూహి మమ దేవర్నే! క్షేత్రం తైలోక్యపావనమ్‌ ॥ 40 
నారదః :- 

సాధు పృష్టం త్వయా బ్రహ్మన్‌ సర్వేషాం హితకామ్యయా। 

తత్తే వక్ష్యామి వాల్మీకే! సమాహితమనాః శృణు ॥ 41 
ఇమమేవ పురా ప్రశ్నం పృష్టః ప్రాహ మహేశ్వరః । 

పుత్రేణ షణ్ముఖేనైవ జిష్ణునా హిమవద్దిరౌ ॥ 42 
28 :- 

“హత్వా దేవాసురే యుద్ధే తారకాఖ్యం మహాసురమ్‌ । 

ఆగతో౭_స్మి జయీ తాత! పాదమూలం త్రిలోచన! ॥ 43 


బుభుక్షా బాధతే తీవ్రా బ్రహ్మహత్యాసముద్భవా । 
స్నాత్వా భోక్ష్యామి యత్తీర్థే తత్తీర్ధం తాత మే వది ॥ 44 


స్మృన్లం ప్రతి శంకరోక్త బ్రహ్మహత్యావిముక్తి హేతూపన్యాసః 
మహేశ్వరః ;- 
సకృన్నారాయణేత్యుక్వా పుమాన్‌ కల్పశతత్రయమ్‌ । 
గజ్లాదిసర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక! ॥ 45 


శ్రుత్వా పరమమిత్యుక్వా భుక్త్వా పిత్రా సహోమయా। 
తతః పప్రచ్చ పితరం శజ్మరం లోకశజ్మరమ్‌ ॥ 46 


227 


114 


114 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, వింశో9_ధ్యాయః 
ఏ పుణ్యతీర్థమున సకలతీర్థములును కలసియుండును? ఏ పుణ్యభూమిలో 
నివసించువారి పుణ్యమింతయని చెప్పుటకలవికానిది? 89 


ఏ పుణ్యక్షేత్రమున శ్రీమన్నారాయణుడు శ్రీభూదేవులలో నివసించును? 
ముల్లోకములను పవిత్రమొనరించు నా క్షేత్రమును గురించి తెలుపుమని యడిగెను. 


40 
నారదుడు :- 
నారదుడంత వాల్మీకితో పూజ్యుడా! సకలలోకములకు హితమునొనరింపగోరి చక్కగా 
నడిగితివి. నేను నీకు తెలిపెడుదానిని సావధానముగా వినుడు. 41 


ఈ విషయమునే పూర్వము జయశీలుడైన కుమార స్వామిచే హిమవత్సర్వతమున 
నీశ్వరుడు ప్రశ్నింపబడి సమాధానమొసంగెను. వినుము. 42 


కుమారస్వామి అడుగుచున్నాడు :- 
తండ్రీ! దేవాసుర యుద్ధమున తారకాసురుడను రాక్షసుని సంహరించి మీ 
పాదపద్మముల సన్నిధానమును జేరితిని. 43 


నాకా బ్రహ్మహత్య వలన ఆకలి చాలతీవ్రముగా బాధించు చున్నది. నేనేతీర్థమున 


స్నానమునాచరించి భుజింపవలెనో తెలుపుమని యడిగెను. 44 
శంకరుడు కుమారస్వామికి బ్రహ్మహత్యపోవు నుపాయమును వివరించుట 
మహేశ్వరుడు :- 


ఈశ్వరుడాతని (ప్రార్భననాలకి ంచి “కుమారా! ఒక్క వర్యా యము 
'శ్రీమన్నారాయణా'యని పలికిన మనుజునకు మూడు కల్పములలో గంగాదిసకల 
పుణ్యనదులలో స్నానమాచరించిన భఫలమునిద్ధించును. కావున నీవట్లు 
“నారాయణాయని యుచ్చరించి భుజింపుమని” పలికెను. 45 


కుమారస్వామియట్లే యుచ్చరించి తల్లియగు పార్వతితోను తండ్రియగు 
శంకరునితోను భుజించి, లోకములకు సుఖమునొనగూర్చు శంకరునితో 46 


228 


114/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


ఉక్తో నారాయణో దేవః త్వయా సర్వాఘనాశనః । 
జనైరారాధితః కేన కర్మణా దృశ్యతే భువి ॥ 


స కుత్ర సేవ్యతే దేవః ప్రియం తస్యాపి కిం పితః । 
నారదః :- 
ఇతి పృష్టః పునస్తేన పుత్రం ప్రాహా౭_థ శజ్మరః | 


యం యోగినో మునివరా హృది సన్నిషణ్ణం 
జ్యోతిర్మయం ప్రణవరూపం మచిన్యరూపమ్‌ । 
(~ 
ఆరాధయన్తి సతతం తముదీరయామి ॥ 


శంకరః :- 

పురా దక్షాధ్వరే పుత్ర! తస్య శీర్షం మయా హృతమ్‌ । 
తచ్చ హస్తతలే లగ్నం బ్రహ్మహత్యా చ సజ్ఞతా ॥ 

స్వర్గే కపాలీ భిక్షార్ధీ పర్యటన్నియతేన్టియః I 

న మోక్షం బ్రహ్మహత్యాయా! అపశ్యం తత్ర పుత్రక! ॥ 


మేరౌ బ్రహ్మసరస్తీరే తప ఉగ్రముపా[శ్రితః । 
స్నాతుమభ్యాగతో (బ్రహ్మా మామపశ్యచ్చతుర్ముఖః ॥ 


తజ్బ దృష్ట్వా ప్రణమ్యాహ మతిష్టం పురతస్తదా । 
స మాం కపాలినం దృష్ట్వా కిమిత్యాహ పితామహః ॥ 


తచ్చుత్వా బ్రహ్మణో వాక్యం తతో దేవం వ్యజిజ్ఞపమ్‌ । 
కిం బ్రువే తాత! శప్తో౭_స్మి దక్షం హత్వా తు తేన హ॥ 


హత్యామోక్షం న పశ్యామి కుత్ర వా కేన కర్మణా! 
దృష్టో భవాన్‌ మయా దిష్ట్యా శాపమోక్షం వదస్వ మే॥ 


229 


47 


48 


49 


50 


51 


59 


53 


54 


55 


115 


115 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, వింశో౭_ధ్యాయః 
సకలపాప పరిహారము నొనరించువాడని నీవు తెలిసిన శ్రీమన్నారాయణుడు 


జనులేవిధముగా నారాధించిన భూలోకమున ప్రత్యక్షమగును? 47 
నారదుడు :- 

ఆతని నెచ్చట సేవింపవలెను? అతనికేమి ప్రీతిని కలిగించునిని యడుగగా 
శంకరుడిట్లు తెలిపెను. 48 


యోగీంద్రులు తమ మనమున నమరియున్నట్టి యు, జ్యోతిస్వరూపుడును, 
ఓంకారవాక్యుడును, ఇట్టివాడని మాత్రమే యూహింపనలవికాని స్వరూపము 
కలవాడును, సూర్యమండలమున నివసించువాడును, అంతములేని వాడును, 
పురాణపురుషుడునునగు యేభగవంతు నారాధించుచున్నారో యాతనిని గూర్చి 
తెలి 22८8239. 49 


శంకరుడు :- 

పూర్వము దక్షప్రజాపతి యాగమున దక్షునిశిరమును నేను ద్రుంచితిని. అంతనాతని 
శిరము నా అరచేతి యందంటు కొని యుండిపోవుటయేగాక నాకు బ్రహ్మహత్యయు 
ప్రాప్పించెను. 50 


నేనట్లు కపాలమును చేతధరించి యింద్రియములను జయించి భిక్షాటనము 
నొనరించుచు స్వర్గమున తిరుగుచు నచట బ్రహ్మహత్యపోవునుపాయమునుగానక! 
51 


మేరుపర్వతమునందలి బ్రహ్మసరోవర తీరమున ఘోర తపమునాచరించుచుండగా 
(బ్రహ్మస్నానమునకై వచ్చి నన్నుగాంచెను. 52 
उर 8 2528928}608 యెదుటనిలచితిని. అతడు నా చేతియందలి 
కపాలమునుజూచి “ఇదియేమని” యడిగెను. 58 
నేనాతనితో తండ్రీ! ఏమి చెప్పుదును? దక్షుని చంపి వానిచే శపింపబడితిని. 54 


ఎచ్చటను నేపుణ్యకర్మవలనను (బ్రహ్మహత్యాపరిహారము కనుపించకున్నది. నాకు 
యదృష్టవశమున నీవు కనుపించితివి. నాకు శాపమోక్షమును తెలుపుమని 
ప్రార్థించితిని. ర్‌ర్‌ 


230 


115/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


ఇత్యుక్తశ్చ మయా పుత్ర! బ్రహ్మ ప్రాహ చ మాం తదా 
మా విషీద! మహాదేవ! హత్యామోక్షం వదామి తే ॥ 


ప్రయాగక్షేత్రస్య భగవద్వర్ణిత ప్రయాగాభిధాననిరుక్తిః 


పురా శజ్మర! గజ్జాయా యమునాయాశ్చ సజ్ఞమే । 
ధనుస్తిశతవిస్తీర్ణే పుణ్యక్షేత్ర చ మాధవే ॥ 


మాధవ ప్రీతయే తత్ర యజ్ఞా స్సర్వే మయా కృతాః । 
ప్రాదురాసీత్తదా వేద్యాం మాధవో భక్తవత్సల: ॥ 


శబ్ధచక్రగదాపాణిః శ్రీవత్సాబజ్కశ్చతుర్భుజః । 
ప్రాజ్ఞులిస్తం ప్రణమ్యాహం “ప్రసీదే త్యస్తువం తదా ॥ 


ప్రసన్నో మాధవః ప్రాహ “బ్రహ్మన్‌! ప్రీతో౭ స్మితేః ధ్వరైః । 
ప్రకృష్ణాశ్చ కృతా యజ్ఞాః (६ &०० హం చ త్వయా౭నఘ ॥ 


యత్తదహ్మ్నన్నిదం క్షేత్రం ప్రయాగాఖ్యం గమిష్యతి । 
అన్యాం వేద్యామహం నిత్యం సన్నిధానం కరోమి తే ॥ 
ఇతః ప్రభృతి యే పాపాః పురుషా యాః స్రియశ్చ వా । 
క్షేత్రేశం మాం ప్రపశ్యన్తి ముక్తాస్సర్వే భవన్తు తే ॥ 

ఇతి దత్త్వా వరం దేవో మమాభీష్టజ్బు మాధవః । 

ఆస్తే లక్ష్యా మహాదేవ ప్రయాగే పుణ్యసత్తమే ॥ 

త్వజ్బు హత్యాసమాయుకో మోక్షం తత్ర గమిష్యసి । 


శజ్మరః - 
ఇత్యుక్త్వా మాం తతో (బ్రహ్మో సత్యలోకం జగామ హ॥ 


శంకరహస్తాత్‌ కపాలవినిర్ముక్తి ప్రకారః 


తతః ప్రీతో వరం లబ్ధ్వా పుణ్యకేత్రం గతో౭_స్మి తత్‌। 
క్షేత్రే ప్రవిష్టమాత్రే తు మయా హత్యా పృథక్‌ స్థితా ॥ 


231 


56 


57 


58 


59 


60 


61 


62 


63 


64 


65 


116 


116 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, వింశో౭_ధ్యాయః 


అపుడు బ్రహ్మయిట్లు తెలిపెను. “శంకరా! దుఃఖీంపకుము. నీకు బ్రహ్మహత్యపోవు 
నుపాయమును తెలిపెదను. 56 


ప్రయాగ క్షేత్రమునకు భగవంతుడు ప్రయాగయను పేరు కలుగుటకు 
కారణమును చెప్పుట 

పూర్వము గంగాయమునలు కలయు స్థలమున మూడు వందల ధనువుల 
వైశాల్యముగల మాధవక్షేత్రమున 57 
శ్రీమన్నారాయణుని @शड०० छ యజ్ఞముల నాచరించితిని. ఆ యజ్ఞవేదికనుండి 
భక్తులయందు వాత్సల్యముగల శ్రీమన్నారాయణుడు 58 
2०४ (0८१८०९29 శ్రీవత్సమను పుట్టుమచ్చగలిగి చతుర్భాహువులతో 
ప్రత్యక్షమాయెను. నేనాతనికి నమస్కరించి 'యనుగ్రహింపుమని ప్రార్థించితిని. 
శ్రీమన్నారాయణుడు “బ్రహ్మా! నీయజ్ఞములచే సంతసించితిని. నీవు చాల గొప్ప 
యజ్ఞములు నాచరించితివి. నీవలన నేను చాల సంతసించితిని. 60 


నేటినుండియు గొప్ప యజ్ఞములు చేసిన భూమియగుటచే దీనికి ప్రయాగయను 
పేరుకలుగును. ఈ వేదికలో నేను నిత్యము నివసింతును. 61 


నేటినుండి పాపాత్ములైన పురుషులుగాని స్రీలుగాని యీక్షేత్రపాలకుడనగునన్ను 
సేవించిన పాపవిదూరు లగుదురు. 62 


అని శ్రీమన్నారాయణుడు వరమునొసంగి నా కోరికలను తీర్చి పుణ్యక్షేత్రమగు 
ప్రయాగలో శ్రీదేవితో నివసించుచున్నాడు. 63 
నీవచటికేగిన బ్రహ్మహత్యాదోషము నశించునిని పలికి బ్రహ్మ సత్యలోకమున 
కరిగెను. 64 


శంకరుని చేతినుండి కపాలము విడివడుట 
నేనంతసంతసించి పుణ్యక్షేత్రమగు ప్రయాగకేగితిని. ఆ క్షేత్రమున ప్రవేశించిన 
మాత్రముననే బ్రహ్మహత్య నా నుండి 65 


232 


116/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
పజ్బుక్రోశాద్బహిర్ళూతా క్రోశస్తీ విస్వరం గతా । 


కపాలశ్చ చ్యుతో హస్తాత్‌ ప్రససాద మనో మమ ॥ 66 
తతః స్నాత్వా ప్రయాగే హం దేవం నత్వా చ మాధవమ్‌। 

అయాచం మాధవం క్షేత్రం దేహీదం మే జనార్దన॥॥ 67 
ఇత్యుకో మాధవో దత్త్వా క్షేత్రం మే వరదః ప్రభుః । 

శ్రియా పరమయా యుక్తః శజ్ఞచక్రగదాధరః ॥ 68 


స్వం లోకబ్బు యయౌ “దేవః తపః కుర్వితిమాం వదన్‌। 
తత్రాహజ్బు తపః కృత్వా బ్రహ్మహత్యాం వ్యపోహ్య చ। 
విహరన్నుమయా సార్ధం తత్రైవ హి షడానన ! ॥ 69 
లక్ష్మీసహాయం రమణీయవేషం అజం హరిం కాలఘనాభిరామమ్‌ । 
పీతామృరం పాటలపాణిపాదం ధ్యాత్వా 9_ రయం స్తత్ర వసామి పుత్రి 1170 
ఇతి శ్రీవామనవురాణో క్షేతఖజ్జే శ్రీవేజిటాచలమాహాత్ళే 
(పయాగమాహాతవర్ణనం నామ వింశో ౨_ధ్వాయః 


అథ ఏకవింశో9_ ధ్యా 


అథ స్మన్లం (ప్రతి శజ్మరకృతం తపఃసముచిత వేజ్మటా ద్రివర్ణనమ్‌ 
నారదజ- 
शुः శ్రుత్వా పితుర్వాక్యం 299९० పాపనాశనమ్‌ । 
పునః పప్రచ్చ సంహృష్టః పితరం తత్త్వదర్శినమ్‌ ॥ క్షే 


'మమా పి తపసో యోగ్యం క్షేత్రం బ్రూహి శుభాన్వితమ్‌। 
న విఘ్నాస్తపతో యత్ర ప్రభవన్తి మమ ప్రభో ॥ 2 


२९००० ० జ్ఞప్తస్తప్స్యే భవదుఃఖవినాశన!। 
యోగీన్టవనృచరణ ద్వంద్వానందైకలక్షణ! Il 3 


933 


117 


117 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, ఏకవింశో౨_ ధ్యాయః 
అయిదు క్రోశులదూరముగా తొలగిపోయి గట్టిగా నేడ్చుచు వెడలిపోయెను. 
నాచేతినుండి కపాలము జారిపోయెను. నా మనస్సు నిర్మలమాయెను. 66 


అంతనేను ప్రయాగలో స్నానమునాచరించి మాధవునకు నమస్కరించి యీ 
క్షేత్రమును నానివాసమున కొసంగుమనని ప్రార్థించితిని. 67 


మాధవుడట్లే నన్ననుగ్రహించి లక్ష్మీదేవితోగూడి శంఖ చక్ర గదాధారియై 68 


నీవిచట తపమునొనరింపుమని నన్నాజ్ఞాపించి తనవైకుంఠ మునకేగెను. నేనచట 
తపమునాచరించి బ్రహ్మహత్యను పోగొట్టుకొని పార్వతితో విహరించుచు69 


మనోహరరూపుడై, పాపపరిహారకుడై, నీలమేఘశ్యాముడై పీతాంబరధారియై, 
పద్మమువలెనెజ్బనగు హస్తములు పాదములు కలవాడై శ్రీదేవితోగూడిన 
శ్రీమన్నారాయణుని ధ్యానించుచు పూజించుచు నివసించుచుంటిమి. 70 
శ్రీవామనపురాణమున క్షేత్రఖందమున శ్రీ వేంకటాచల మాహాత్యమున ప్రయాగ 
మావోత్యవర్థనమను ఇరువదియవ అధ్యాయము 


== 


ఇరువది యొకటవ అధ్యాయము 


శంకరుడు కుమారస్వామితో తపమొనరించుటకు వేంకటాచలము 
తగినదని వర్ణించుట 


నారదుడు:- 

వాల్మీకిమహర్షీ! కుమారస్వామి తండ్రిచెప్పిన మంగళ ప్రదమును పాపనాశకము 
నగు చరితమునువిని సంతసించి మరలనిట్లు ప్రశ్నించెనని నారదుడుడిట్లు 
చెప్పనారంభించెను. 1 


నాయనా! నాతపమునకు ९0966060, మంగళకరమగు నదియు, తపోభంగము 
కలుగని పుణ్యస్థలమేది? 9 
సంసార దుఃఖపరిహారకా! మునిబృంద నమస్కృత పద యుగళా! నిర్మలా 
నందస్వరూపా! నీచేనాజ్ఞాపింపబడిన వాడనై తపంబొనరింతును. 3 


234 


117/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


మమ శజ్మర! తద్ర్రూహి వైష్ణవం క్షేత్రముత్తమమ్‌ । 
ఏవముక్తస్తతః శమ్ముః పుత్రేణ ప్రాప్తకారిణా।॥। 
ఉమామాలోక్య సంహృష్టా ధ్యాత్వా చైనం బభాణ హ । 
శృణు పుత్ర! మహాభాగ! దేవదుఃఖవినాశన ॥ 

వృషో నామ మహాశైలో వృషేణారాధితః పురా । 

తం గచ్చ శిఖినా పుత్ర కురు త్వం తత్ర వై తపః ॥ 


నారదః - 
ఇతి ప్రతి మాదిష్టః పునరాహ చ షణ్ముఖః । 
ఉకో యస్తత్ర భవతా వృషాభిభ్యో మహాగిరిః ॥ 


నాయం కులాచలో నూనం కుత్రాల 9 స్తే సమహాగిరిః। 
కిమర్థజ్బ వృషస్తత్ర తపస్తేపే మహాతపాః ॥ 


వృషః కిం వృషభో ధర్మో మనుర్వా నీలలోహిత! । 
ప్రోక్తః కోల. యం భగవతా! బ్రూహి మే పుత్రవత్సల!॥ 


ఇతి పృష్ట స్తత స్తేన ప్రాహ తం వృషభధ్వజః । 
నాయం కులాచలః పుత్ర మేరు పుత్రో మహాగిరిః ॥ 


అంజనో నామ నామ్నా చ త్రిషు లోకేషు విశ్రుతః । 
శైలః స్వర్ణమయో వత్స రత్నసానుః సుశోభనః ॥ 


శేషమారుతసంవాదే విధూతో దక్షిణాం దిశమ్‌ । 
నియుక్షోయం గిరిః పుత్ర పూర్వమేవ తు విష్ణునా ॥ 


సర్వతీర్థమయః పుణ్యః పావనో౭_ఇ్ఞనభూధరః । 
సుదుర్తభో మనుష్యాణాం దేవభూమౌ వసన్నిహ ॥ 


స్థాతవ్యం భవతా శైల దక్షిణన్యాం దిశీతి వై! 
ఏవముకో9 పి హరిణా పితృస్నేహవశేన సః ॥ 


935 


118 


10 


11 


12 


13 


14 


118 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, ఏకవింశో౨_ ధ్యాయః 


శంకరా! పరమపవిత్రమగు విష్ణుక్షేత్రమును తెలువుముని కర్తవ్యమును 
లెస్సగనాచరించు కుమారస్వామి ప్రార్థించెను. 4 


అంతనీశ్వరుడు పార్వతివైపుజూచి సంతసించి కొంచెము సేపు మనముననాలోచించి 
“పుణ్యచరితా! దేవతల దుఃఖ మును పరిహరించువాడా! కుమారా! వినుము. 5 
మున్నొకప్పుడు వృషాద్రిని వృషుడనువాడు వూజించెను. నీవునెమలితో 
నచటకేగితపము నాచరింపుము. 6 


అని యాజ్ఞాపింపగా కుమారస్వామి మరల నీశ్వరునితో నాయనా! నీవు 
వృషపర్వతమును గూర్చి చెప్పితివిగదా! 7 


ఇది కులపర్వతములలోనిదికాదు. ఆ పర్వతమెచ్చట నున్నది; వృషుడచ్చట నేల 
తపమాచరించెను? 8 
పుత్రప్రియా! శంకరా! నీవుచెప్పిన ఈ వృషుడనువాడు వృషభమా? ధర్మమా? 
మనువా? ఎవరోతెలుపుమిని 9 


యడుగగా నీశ్వరుడు కుమారస్వామికిట్లు తెలిపెను. నాయనా! వృషాద్రి 
కులాచలముగాదు. మేరుపర్వత పుత్రుడు. చాలగొప్పపర్వతము. 10 
ముల్లోకములయందును “అంజనాద్రి” యని ప్రఖ్యాతి గనిన పర్వతము, ఈపర్వతము 
బంగారుమయము, రత్నచరియలుకలిగి మిక్కిలి యందముగా నుండెను. 11 
ఆదిశేష, వాయువులకుజరిగిన వాదములో నాపర్వతము దక్షిణదిక్కున 
కెగరగొట్టబడినది. ఇంతకుపూర్వమే యీపర్వతమిట్లు దక్షిణదిశనుండవలెనని 
శ్రీమన్నా రా యణుని సంకల్పమైయున్నది. 12 
“ఈ అంజనాద్రి సకలతీర్థస్వరూపమైనది, పవిత్రమైనది, పుణ్యప్రదమైనది, ఇది 
మనుజులకు మిక్కిలి దుర్లభమైనదగుటచే ఈ దేవభూమిలో 13 
నాపర్వతమునకు దక్షిణదిక్కున నివసింపుమ'ని శ్రీమన్నారాయణు దాజ్ఞాపించినను 
ఆపర్వతము తన తండ్రియగు మేరుపర్వతమును విడచియుండజాలక 14 


236 


118/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


పితురాజ్ఞామవేక్ష్యాయం కజ్చిత్మాలమవర్తత! । 
శేషమారుతసంవాదే ప్రవృత్తే లోకభీషణే ॥ 


మేరుణైవా౭_భ్యనుజ్ఞాతః ప్రయాతో దక్షిణాం దిశమ్‌ । 
ఆస్తే పూర్వోదధేః పశ్చాత్‌ వత్సాయం పజ్బుయోజనే ॥ 


ఉత్తరే దక్షిణాబ్దేస్తు షట్‌ త్రింశద్యోజనాన్తరే । 
తీరే పుణ్యతమే పుత్ర! రుక్కనద్యాస్తథోత్తరే ॥ 


క్రోశద్వయార్థమాత్రే తు హరిచన్సనమబ్లితే | 
వనే రమ్యతమే వత్స! నానాపాదపమజితే ॥ 


సిద్ధా మునిగణాస్తత్ర తపః కుర్వన్తి నిత్యశః । 
చణ్దాలయవనాద్రెస్తు వేదబాహ్యైశ్చ నాస్తికైః ॥ 
నారోఢుమపి యః శక్యః పావనః పర్వతోత్తమః । 
శుకాద్యా మునయః కేచిత్‌ భృగ్వాద్యాశ్చ తపోధనాః ॥ 
ప్రహాదప్రముఖాః పుణ్యాః అమృరీషాదయో నృపాః । 
విష్ణురేవాపరం దేహం మన్వానాః తం నగోత్తమమ్‌ ॥ 


పద్భ్యామాక్రమితుం భీతాః పర్యన్తేష్వేవ వర్తనాః । 
తన్నిర్ణతనదీప్వేవ కుర్వాణాః స్నానతర్పణే ॥ 


తపః కుర్వన్సి వాఖ్ళున్తః సాక్షాత్మర్తుం జనార్దనమ్‌ । 
ఏవంవిధః స శైలేన్లో నిత్యమత్యన్తపావనః ॥ 


శిఖరం యస్య దృష్ట్వైవ సద్యః పాపైః ప్రముచ్యతే । 
తత్రాల_9 స్తే కోలరూపీ తు మహావిష్ణుః సనాతనః ॥ 


237 


15 


16 


17 


18 


19 


20 


21 


22 


23 


24 


119 


119 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, ఏకవింశో౨_ ధ్యాయః 


శ్రీమన్నారాయణుని యాజ్ఞనుపొంది కొంతకాలమచ్చటనే యుండెను. పిదప 
శేషునకును, వాయువునకును వివాదము లోకములను భయపెట్టునట్లు జరుగ 


తనతండ్రియగు మేరుపర్వతముచే నాజ్ఞాపింపబడి దక్షిణ దిశకేగి తూర్పు 
సముద్రమువెనుక అయిదు యోజనముల దూరమున 16 


దక్షిణసముద్రమున కుత్తరదిక్కున ముప్పదియారు యోజనములలో పవిత్రమగు 
సువర్ణముఖరీనదీ తీరమున కుత్తరమున 17 


రెండున్నర కోశుల దూరములో పసువువన్నెగల చందన వృక్షములచే 
నలంకరింపబడినదియు, పలురకముల వృక్షములచే నమరియున్నదియు నగు 
సుందరవనమున వచ్చి చేరెను. 18 


సిద్దులును మునిసంఘములు నచట నెల్లపుడును తపము నొనరించు చుందురు. 
చండాలురు, యవనులు, వేదముల యందు విశ్వాసము లేనివారు. భగవంతుని 
వేదములను దూషించువారు 19 


నాపర్వతము నెక్కజాలరు. ఆ పర్వతము పరమపవిత్రమై నది. శుకమహర్షి మున్నగు 
మహర్షులను, భృగుమహర్షి మున్నగు తపశ్శాలురును, 20 
ప్రహాదాది పుణ్యపురుషులును, అంబరీషాది రాజేంద్రులు నాపర్వతరాజమును 
విష్ణుని మరియొక దేహమనియే తలంచుచు 91 


దానిని పాదములచేత్రొకుటకు భయపడుచు దాని సమీప మునందే నివసించుచు 
ఆపర్వతమునుంచి బయలు వెడలిన నదులలోనే స్నానమును తర్పణముల 
నాచరించుచు 22 


శ్రీమన్నారాయణుని (ప్రత్యక్షము నొనరించుకొనవలెనని కోరుచు తపము 
నాచరించుకొనవలెనని కోరుచు తపము నాచరించుచుందురు. ఈ విధముగా 


నా పర్వతరాజ మెల్లప్పుడును మిక్కిలి పవిత్రమైనది. 23 

ఈ పర్వతరాజముయొక్క శిఖరమును జూచినంతనే వెంటనే పాపములు 

నశించిపోవును. ఆ పర్వతమున శ్రీమన్నారాయణుడు 24 
238 


119/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


ఉద్ధృతాం ధరణీం దేవీమాలిజ్యాజ్కే నిధాయ చ । 
ఆరాధితో మునిగణైః త్రిసన్ధ్యం శ్రద్ధయా? న్వితైః ॥ 


తదా ప్రభృతి తత్పుణ్యం వారాహం క్షేత్రముచ్యతే । 
తస్మిన్‌ పుణ్యతమే క్షేత్రే వారాహే వేజ్మటాచలే ॥ 


సన్నిధా భూవరాహస్య యే కేచిన్నియతవ్రతాః | 
శాస్తోక్తేన విధానేన వారాహం మన్రముత్తమమ్‌ ॥ 
జపన్తి విజితాత్మానో మాసమేకం నిరన్తరమ్‌। 
గృహక్షేత్రాదికం తేషాం సద్యః సిద్ధ్యతి వాజ్ళితమ్‌ ॥ 


పృథివీం యే చ వాళ్ళాన్తి రాజానః శాసితుం చిరమ్‌ । 
యే తు తత్ర ప్రకుర్వన్తి మహాదానాని షోడశ ॥ 


ప్రీణయనో మహీం దేవీం దక్షిణాభిః తదుద్ధృతామ్‌ । 
తేషామాదివరాహస్తు భగవాన్‌ భక్తవత్సల: ॥ 


ప్రయచ్చతి చిరం కాలం మహీం సాగరమేఖలామ్‌ । 
బుద్ధజానపదో పేతాం హతావగ్రహకణ్ఞకామ్‌ ॥। 


అనాదృత్య తు యస్తత్ర వరాహవదనం హరిమ్‌ । 
ధరణీఇ్బ తదజ్బస్థాం పృథ్వీం శాసితుమిచ్చతి ॥ 


తేన దోషేణ తద్రాజ్యం పీద్యతే£. వగ్రహైః సదా । 
దస్యుభిః శత్రుభిశ్చైవ మహారోగైస్తథైవ చ ॥ 


తస్మాత్తత్ర స్థితం దేవం వరాహం ధరణీయుతమ్‌ । 
సమ్యగారాధయేద్రాజా భక్తిశద్ధాసమన్వితః ॥ 


తస్యాగ్రే దేవదేవస్య సరగస్రైలోక్యపావనమ్‌ | 
స్వామిపుష్కరిణీ నామ సరసాం వరవస్తి వై ॥ 


239 


25 


26 


2/7 


28 


29 


30 


31 


39 


33 


34 


35 


120 


120 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, ఏకవింశో౨_ ధ్యాయః 


తానుద్ధరించిన భూదేవినాలింగన మొనర్చుకొని తన తొడపై నిడుకొని వరాహ 
రూపమున విరాజిల్లుచున్నాడు. ముని సమూహములచే మూడువేళలయందును 
శ్రద్ధతో పూజింపబడుచుండును. 25 


ఆనాటినుండియు నా క్షేత్రము వరాహక్షేత్రమని వ్యవహ రింపబడుచున్నది. అట్టి 
పుణ్యప్రదమగు వరాహక్షేత్రముగల వెంకటాద్రియందు 26 


భూదేవితో కూడిన వరావాస్వామి సన్నిధిలో నిం(ద్రియ జయముకలిగి 
విధివిధానముగా వరాహమం(త్రమును 27 
ఒక నెలదినములెల్లపుడును నిర్మలచి త్తముతో జపించిన వారి యభీష్టములును, 
ఇండ్లు భూములును వెంటనే సిద్ధించును. 28 


చిరకాలము రాజ్యపాలనము నభిలషించు రాజులు పదునారు దానముల నొనరించి 
29 


దక్షిణ నొసంగి వరాహస్వామిచే నుద్ధరింపబడిన భూదేవిని సంతసపరచినచో 
భక్తవత్సలుడగు వరాహస్వామి 30 


వారికి చాలకాలము సముద్రములచే చుట్టబడినదియు, విజ్ఞులతోను, అజ్జులతోను 
నిండిన దేశములతో గూడినదియు, ఆటంకములును, ముండ్లవలెబాధించు దుఃఖ 
ములు లేనిదియునగు భూమి నొసంగును, 31 


వరాహరూపుడగు శ్రీమన్నారాయణుని యాతని తొడ యందున్న లక్ష్మినితిరస్మరించి 
రాజ్యపాలనము చేయగోరు 32 


మనుజుని రాజ్యము అతివృష్టి అనావృష్టి దోషములచేతను. దొంగలచేతను, 
శత్రువులచేతను, గొప్ప రోగములచేతను పీడింపబడును. 33 


కావున రాజు భూదేవీ సహితుడగు వరాహస్వామిని భక్తిశ్రద్దలతో పూజింపవలెను. 34 


ఆ వరాహస్వామి కెదురుగా ముల్లోక పావనియగు స్వామి పుష్మరిణి సక తీర్ధరాజమై 
విరాజిల్లుచున్నది 35 


240 


120/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
తైలోక్యే యాని తీర్థాని పావనాన్యపి దేహినామ్‌ । 
పుష్కరిణ్యశ్చ నద్యో యాః సన్తి బ్రహ్మోణ్ణగోచరాః I 
తాని సర్వాణి షడ్వక్ర! స్వాత్మనాం పావనాయ వై । 
వర్షే వర్షే సమాయాన్సి తత్తీర్ధే స్నాతుమాత్మజ! ॥ 
వైవస్వతే మనౌ పుత్ర! లోకం శాసతి చా౭_జ్ఞయా । 
ధర్మో మనుస్తపస్తేపే సోలి యం వృష ఇతీరితః ॥ 
తపశ్చరతి తస్మింస్తు వవృధే ధర్మ ఉత్తమః । 
తతః ప్రసన్నో భగవాన్‌ మహాకోలో మహీయుతః ॥ 
సమక్షమబ్రవీద్ధర్మం శరన్న్మేఘ ఇవ స్థితః । 
ధర్మ! త్వయా తపస్తప్తం వృషశ్చ వవృధే యతః ॥ 


తస్మాదయం గిరివరో వృషాభిఖ్యాం గమిష్యతి । 
తవాపి లోకపాలత్వం యమాత్పశ్చాదృవిష్యతి ॥ 


= 5 ठं దేవో గిరిమూర్డ్ని షడానన । 
అథ లబ్ధవరో ధర్మో జగామ చ యథాగతమ్‌ ॥ 


ఇదానీజ్బ మహాభాగ! వాయురాస్తే తపశ్చరన్‌ । 
జపన్‌ సతారకం మనం గణయన్నక్షమాలయా ॥ 


పరాత్సరతరం రామం అర్బయన్‌ విధిపూర్వకమ్‌ । 
శ్రీభూమిసహితం దేవం చతుర్భాహుం కిరీటినమ్‌ ॥ 
శజ్ఞచక్రధనుర్చాణ పాణిం నీలోత్సలద్యుతిమ్‌ । 
దేవదేవం జగన్నాథం అపరోక్షం నిరీక్షితుమ్‌ I 
సర్వప్రాణాత్మకో వాయుః తపస్తీవ్రం చరత్యహో ॥ 


బ్రహ్మోదిదేవా అపి దేవదేవం వాఖ్బన్తి యం సేవితుమాత్తభావాః । 


తం వై వరేణ్యం సకలాన్తరస్థం [ద్రష్టుం తపో వర్మయతే స వాయుః ॥ 
లా ౨ @ॐ ® 


241 


36 


37 


38 


39 


40 


41 


42 


43 


44 


45 


46 


121 


121 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, ఏకవింశో౨_ ధ్యాయః 


ప్రాణికోటిని పవిత్రము నొనరింపజాలు ముల్లోకముల యందలి తీర్ధములును 
పుష్మరిణులును, సకల చరాచర ప్రపంచమునందలి నదులును 36 


బిడ్డా! షడాననా! తమను పవిత్రము నొనరించుకొను స్వామిపుష్మరిణీ స్నానమునకై 
ప్రతిసంవత్సరమును వచ్చుచున్నవి. 37 


వైవస్వతమనువు తనయధికారముచే లోకమును పాలించు చుండగా ధర్మరూపుడగు 
మనువు తపమునాచరించెను. ఆతడే “వృషుూడని పిలువబడు చుండెడివాడు. 38 


అతడు తపము నాచరించుచుండగా ధర్మముచక్కగా నభి వృద్ధిని గాంచెను. అంతట 
వరాహస్వామి భూదేవితో గూడ 39 


శరత్మాలమేఘమువలె ప్రత్యక్షమై “ధర్మా! నీ వాచరించిన తపమువలన ధర్మ మభీవృద్ధి 
నొందినది, 40 


కావున నీ పర్వతము “వృషాద్రి” యని ప్రఖ్యాతినొందును. నీవును యమధర్మరాజు 
తరువాత లోకపాలకుడవగుదువు. 41 


అని వరము నొసంగి యాపర్వత శిఖరమున నంతర్భానము నందెను, ధర్ముడను 
మనువు తాను వచ్చినదారినే వెడలి పోయెను. 42 


సకల చరాచరములకు ప్రాణస్వరూపుడగు వాయువిపు డచ్చట తారక మంత్రమును, 
జపించుచు జపమాలతో లెక్కించుచు 43 


యథాశాస్తముగా పరాత్సరుడగు శ్రీరాముని, భూదేవితో గూడినవాడును నాలుగు 
భుజములుకలవాడును, కిరీటమును ధరించినవాడును 44 


శంఖమును, చక్రమును,ధనుస్సును బాణమును ధరించినవాడును. నల్లకలువను 
పోలిన కాంతిగలవాడును, దేవాదిదేవుడును. జగ(త్పభువునునగు 
శ్రీమన్నారాయణుని సాక్షాత్మరింపగోరి అందరకును ప్రాణమైన వాయువు 
ఘోరతపము నాచరించెను. 45 
బ్రవ్మాదిదేవతలును దేవాదిదేవుడగు శ్రీమన్నారాయణుని సుస్టిరమనస్ములై 
సేవింపనిచ్చగింతురో అట్టి సకల చరా చరాంతర్భూతుడగు భగవంతుని 
సాక్షాత్మరింపవలెనని వాయువు తపమును వృద్ధిపొందించుకొనసాగెను. 46 
242 


121/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, చతుర్దభాగే 
నారదః :- 
ఇత్యుక్తో గురుణా స్మన్దః పప్రచ్చ పితరం పునః । 
మమాపి వైష్ణవం మనం వైష్ణవేష్వపి చోత్తమమ్‌ ॥ 
మన్రేషు వరదం శమ్మో! (బ్రూహి తత్రాప్తిసాధనమ్‌ । 
ఇతి విజ్ఞాపితః శమ్భుః పుత్రేణాక్షిష్టకారిణా ॥ 


తపః కరణాయ స్మన్షస్య శ్రీవేంకటాచలగమనమ్‌ 
విధినాల_9_శు తతః ప్రాదాన్మన్తం తస్మై స తారకమ్‌। 
లబ్బ్వా మనం మహాదేవాత్‌ స్మన్లః ప్రీతో. భవత్సితుః ॥ 
ప్రహ్వః ప్రదక్షిణం కృత్వా పితరం సో9_భ్యవాదయత్‌ । 
ప్రణమ్య మాతరం పశ్చాత్‌ (ॐ శిఖివాహనః ॥ 
తం ప్రస్థితం తతో దృష్ట్వా దేవాస్తిన్టపురోగమాః | 
అనుజగ్ముర్మహాత్మానం దేవసేనాపతిం విభుమ్‌ ॥ 
తైర్డేవైరన్వితో గచ్చన్‌ శిఖినా వేగగామినా । 
గిరిం స పాదలక్షప్ర పస్రవణైరన్వితం యయో ॥ 
అధ్వశ్రమహరే తస్మిన్‌ నిషణ్ణః సమరుద్గణః । 
అదృష్ట్వా తత్ర పితరౌ విషణ్లోత_ భూత్‌ సురాగ్రణీః ॥ 


బృహస్పత్యుక్తః స్మన్లోత్సత్తి క్రమః 
తం విషణ్ణం తతో దృష్ట్వా గురుః ప్రాహేగ్ధచోదితః | 
మా విషీద మహాబాహో! దేవసేనాపతే౭_[గ్రణీః! ॥ 


కిం న స్మరసి చాత్మానం వైష్ణవం ధామ శాశ్వతమ్‌ । 
నారదః :- 
ఇత్యుకో గురుణా సృన్దః ప్రీతః ప్రాహ బృహస్పతిమ్‌ ॥ 
కో౭హం బ్రూహి గురో నా౭హం జానామ్యాత్మానమాత్మనా। 
ఏవముకో గురుశ్చైనం వక్ష్యామీత్యాహ కారణమ్‌ ॥ 

243 


47 


48 


49 


50 


51 


59 


53 


54 


55 


56 


122 


122 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, ఏకవింశో౨_ ధ్యాయః 


నారదుడుః :- 
అని యీశ్వరుడు తెలుపగా కుమారస్వామి “తండ్రీ నాకు విష్ణమంత్రములకెల్ల 
మిన్నయు, 47 


మంత్రములలో త్వరలో వరమునొసంగు మంత్రమై నదియు, భగవంతుని 
పొందుటకు సాధనమైనదియునగు విష్ణుమం(త్రము నుపదేశింపుమ'ని 
పుణ్యశీలుడగు పుత్రుడు ప్రార్థింపగా 48 


కుమారస్వామి తపమొనరించుటకై శ్రీవేంకటాచలమునకేగుట 


నాతడు యథాశాస్త్రముగా నాతారకమంత్రమునుప దేశించెను. ఈశ్వరుని వలన 
మంత్రోపదేశమును పొంది కుమారస్వామి సంతసించి 49 


అతివినయము కలవాడై తండ్రికి ప్రదక్షిణము నాచరించి పిమ్మట తల్లికిని ప్రదక్షిణము 
నొనరించి బయలుదేరెను. 50 


అట్లు బయలు వెడలిన కుమారస్వామిని గాంచి ఆతనితో గూడ నింద్రాది 
దేవతలును బయలుదేరిరి. 51 


అట్లాదేవతలతో కూడుకొని వేగముగా పయనించు నెమలిపై నెక్కి లక్షపాతికవేల 
సెలయేరులతో గూడిన శ్రీవేంకటాచలమునకేగి 52 


దేవతాసంఘములతో ప్రయాణమువలన కలిగిన శ్రమను 25625०60 నా 

పర్వతముపై కూర్చుండి యచ్చట తన తల్లిదండ్రులను గానక దుఃఖీంచెను. 53 
బృహస్పతి కుమారస్వామి పుట్టుకను తెలుపుట 

అట్లు దుఃఖించుచున్న కుమారస్వామిని గాంచి యింద్రుడు ప్రేరేపింపగా బృహస్పతి 

యాతనిని దేవసేనానాయకా! భుజబలసంపన్నా | దుఃఖించకుము. 54 


నాయనా! నీవెవరవో, నిత్యమగు వైకుంఠమెట్టిదో నీవు మరచితివా? అని అడుగగా 


కుమారస్వామి సంతసించుచు ర్‌5్‌ 

“ఆచార్యా! నేనెవరను? నన్ను నేనెబుంగజాలకున్నాను. మీరు తెలుపు”డని 

ప్రార్థింపగా బ్రహ్మ “అయినచో చెప్పెదను వినమని 56 
244 


122/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే ५६ 
ఉపవ్లతైః తారకేణ దేవైః సేనాపతీప్పుభిః । 


యాచితః ప్రాహ భగవాన్‌ బ్రహ్మా కారణవిత్‌ సురాన్‌ ॥ ర్‌7 


బ్రహ్మో :- 
సురేన్ల! దక్షేణ విమానితాల థ సతీ యదా యోగవిసృష్టదేహా | 
తదా ప్రతిజ్ఞాం హ్యకరోత్‌ (52388 సతీం వినా౭_న్యాం న భజామి చేతి 1158 


తపశ్చచారాతిమహత్‌ సుఘోరం దిగమ్బరః స్థాణువదూర్థ్వబాహుః | 
త్రిలోచనస్తమ్భితవాయుచారో విచిన్తయన్నాత్మని చాత్మభావమ్‌ ॥ 59 


కాలే హి తస్మిన్‌ అసురాస్తపో£_ చరన్మాం ప్రీణయన్నుగ్రతపాః స తారకః । 
ప్రీతస్తతో£_ హం వరదస్తమబ్రువం వరం వృణీప్వేతి మనోరథేప్సితమ్‌ ॥ 60 


అయాచతాన్యేన తదా హ్యవధ్యతాం 

వినా చ శమోస్తనయేన సో 9_సురః। 

తథా9_స్త్వితి ప్రత్తవరో మయా తతో 

నాశే9_సురస్యాస్య పరో న విద్యతే ॥ 61 


సతీ చ సా పర్వతరాజకన్యకా ప్రవర్ధతే మేనకయోపలాలితా। 

తయైవ సంయోజ్య చ శజ్మరం విభుం సురేశ్వరం ప్రార్థయ తారకాన్తకమ్‌! 62 

విష్ణోః కలాంశో భవితా భగవాన్‌ నః సుఖావహః । 

బ్యవాస్పతిః :- 

ఏవముకో విరిళ్చేన కామమాహూయ దేవరాట్‌ ॥ 63 

రతిదేవీసమాయుక్తం వసన్తసహితం తదా । 

అచోదయత్కర్మసిద్ధ్వె దేవానామేవ శజ్మరమ్‌ ॥ 64 

వశీకర్తుబ్బు పార్వత్యా సంయోక్తుం కృతనిశ్చయః । 

జగామ కామః స్థాణుం తం గిరిజాయాశ్చ సన్నిధౌ ॥ 65 

జగ్రాహాస్త్రం త్వభూద్దగ్ధః త్రినేత్రేణ తపో9_వ్యయాత్‌ । 

కామం దగ్భ్వా శివస్తబ్బు జహావాశ్రమముత్తమమ్‌ ॥ 66 
245 123 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, ఏకవింశో౨_ ధ్యాయః 
తారకాసురునిచే బాధపెట్టబడి సేనాపతి నభిలషించు దేవతలచే ప్రార్థింపబడి 
రాబోవు కార్యము నెతింగిన బ్రహ్మ దేవేంద్రునితో నిట్లు పలికెను. 57 


దక్షప్రజాపతిచే నవమానింపబడిన సతీదేవి తన తపశ్ళక్తిచే నగ్నిహోత్రమును 
సృజించుకొని యందు దేహమును విడువగా నీశ్వరుడు సతీదేవిని తప్ప నితరులను 
పెండ్లి యాడనని ప్రతిజ్ఞనొనరించి 58 


వస్త్రమును ధరింపక చేతులు పైకెత్తి ప్రాణవాయువు నరికట్టి ఆత్మస్వరూపమును 
మనమున ధ్యానించుచు ఘారతపము నాచరించెను. 59 


అదేసమయమున తారకాసురుడు నన్ను సంతసపరచుచు నన్ను గూర్చి గొప్పతపము 
నాచరించెను. అంత నేను సంతసించి యాతని యభీష్టమును తీర్చగోరి వరమును 
కోరుకొమ్మనగా 60 


ఆతడు రుద్రుని పుత్రునిచేతప్ప తక్కినవారెవ్వరిచేతను చంపబడకుండునట్లు 
వరమును కోరుకొనెను. నేనటులే యంగీకరించి వరము నొసంగితిని. తారకాసురుని 
చంపుట కితరులెవరికిని సాధ్యముకాదు. 61 


సతీదేవియు పర్వతరాజపుత్రియె మేనకచే లాలింపబడుచు వృద్ధిపొందుచున్నది. 
ఆమెకు శంకరునితో పరిణయ మొనరించి యపుడాతనిని తారకాసురుని 
సంహరించు పుతక్రునికై ప్రార్థింపుము. 62 


రుద్రునకు విష్ణునియంశమున మన కందరకును సుఖము నొనగూర్చు పుత్రుడు 
కలుగగలడిని చెప్పినంతనే ఇంద్రుడు, 63 


దేవతలపని చక్కబరచుటక రతీదేవి వసంతులతోగూడిన మన్మథుని పిలచి పంపించి 

దేవతల కార్య (తారకాసుర సంహారము) మును సాధించుటకై వియోగింపగా 64 

మన్మథుడు శంకరుని వశపరచుకొని పార్వతీదేవితో కూర్చుటకు నిశ్చయించు 

కొని పార్వతీపరమేశ్వరుల సన్ని ధానమునకేగి ధనువునెక్కుపెట్టెను. 

ఈశ్వరుడు తన తపస్సు భంగమగుటవలన నాతనిని తన తృతీయనేత్రాగ్నితో 

దగ్గమొనరించి ఆ యాశ్రమమును విడచిపోయెను. 66 
246 


123/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


తపస్వినామయుక్తం హి సన్నిధానం తు యోషితః । 
జగామ కైలాసగిరే రుత్తరే చాశ్రమోత్తమమ్‌ ॥ 67 


తతశ్చోమాతపఃశక్త్యా వశీకృతపరాక్రమః । 
ఉపయేమే తదా శమ్భురుమాం కామమజీవయత్‌ ॥ 68 


కైలాసశ్ళజ్లే హిమవత్రదేశే కలాధరః కామవశం ప్రపన్నః। 
రేమే హి సమ్రాప్య మనోరథాంస్తాన్‌ ఉమాసమేతః శరదాం శతం సః ॥ 69 


తతస్తమిన్టప్రముఖాశ్చ దేవా యయాచిరే దేహి సుతం భవేశ! । 
పాపేన తారేణ హి పీడితాః స్మః పాపజ్బు తం హన్తుమలం మహాన్తమ్‌ ॥ 70 


ఇతి యాచితో గిరిజాపతిరేతానమరా న్విజనో భవితేతి బభాణ । 
కుపితం గిరిశం మరుతో విదితాః సహసా వివిశుః కకుభో హి దశైతే ॥ 71 


విససర్జ తదా తేజః క్షుభితం గిరిజాపతిః । 


తచ్చ తేజోమయం భూత మావవార హి మేదినీమ్‌ ॥ 72 

తేన తేజోమయేనేయం వికీర్ణా సర్వమేదినీ । 

ధర్తుం తదక్షమా దేవీ తేజః ప్రాహ మరుద్గణాన్‌ ॥ 73 

అహో! దగ్ధా 9 श మరుతః పాన్తు మాం భవతేజసః । 

తతో దృష్ట్వా తు దేవాస్తే మేదినీం పరితాపితామ్‌ ॥ 74 

ఇత్యూచురగ్నిదేవం స్వే తేజస్తేజసి ८०८५० 

ఇత్యాదిష్టో జాతవేదా స్తేజ ఆవార్య శామృవమ్‌ ॥ 75 

రరక్ష మేదినీం దీనా మాపదో హవ్యవాహనః । 

తేజ స్తతో ధారయన్తం శామృవం జాతవేదసమ్‌ ॥ 76 

ప్రీతా ० ® 25 పార్వతీ దేవీ త్వమగ్నే పుత్రవాన్‌ భవ। 

ధృతం తేజస్త్వయా యస్మాత్‌ తస్మాత్త్వం సర్వజన్తుషు ॥ 77 
247 


124 


124 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, ఏకవింశో౨_ ధ్యాయః 


స్త్రీల సన్నిధానమున నుండుట తపశ్శాలురకు తగనిదికదా! కావున కైలాసపర్వతమున 
కుత్తరదిశలోనున్న ఆశ్రమమున కేగెను. 67 


పిమ్మట పార్వతి తపశ్ళక్తిచే నామెకు వశుడై యామెను వివాహమాడి మదనుని 
(బ్రతికించెను. 68 


కైలాసశిఖరమున హిమవత్సర్వత ప్రదేశమున ఈశ్వరుడనేక వందలసంవత్సరములు 
కామునకులోబడి మనస్సు నందలి కోర్కెలను తీర్చుకొనుచు పార్వతీదేవితో 
విహరించెను. 69 


అంత నింద్రుడు మొదలగు దేవతలు 'శంకరా! పాపాత్ముడగు తారకాసురునిచే 
మిక్కిలి పీడింపబడుచున్నాము. ఆదుర్మార్లుని సంహరించుటకు తగిన పూజ్యుడగు 
పుత్రుని మాకిమ్మని 70 


వేడుకొనగా నీశ్వరుడు దేవతలను తొలగిపొండిని యాజ్ఞాపింపగా దేవతలు 
రుద్రునకు కోపమువచ్చినదని తెలిసికొని పదిదిక్కులకును పారిపోయిరి. 71 


శంకరుడు ప్రపంచమంతయును క్షోభపడునట్లు తేజమును విడచెను. ఆ తేజస్సు 
భూమియందంతటను వ్యాపించెను. 79 


ఆ తేజమట్లు వ్యాపింపగా నద్దానిని భూదేవి భరింపజాలక వాయువులతో783 


“నేనీశ్వరుడు విడచిన తేజమువలన దహింపబడు చున్నాను. నన్ను రక్షింపుడిని 
వేడుకొనెను. వాయువులు మిన్నకుండగా దేవతలు భూదేవిబాధనుగాంచి 74 
అగ్నిదేవుని “నీ తేజమున నీశంకర తేజమును ధరింపుమిని యాజ్ఞాపింపగా 
అగ్నిహోత్రుడట్లుచేసి 75 
దీనావస్థలోనున్న భూదేవి నాపదనుండి కాపాడెను. అట్లు శంకరతేజమును ధరించిన 
యగ్నిహోత్రుని పార్వతిగాంచి 76 
సంతసించి 'అగ్నిహోత్రా ! నీకు సత్పుత్రుడు కలుగుగాక! నీవు శంకరుని తేజమును 
ధరించితివిగాన నాయాజ్ఞచే ప్రాణులందరి 77 


248 


124/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
గర్భే గర్భధరో భూత్వా విహర త్వం మమా౭_జ్ఞయా I 
ప్రీతా౭_స్మి తే త్వయా హ్యగ్నే र గర్భం ధృతం యతః ॥ 
భక్తా యే త్వాం పూజయన్తి తేషాం పుత్రా భవన్సు వై! 
ఇతి తస్మై వరం దత్త్వా శశాప మరుతః శివా ॥ 
ఇతః ప్రభృతి యుష్మాకం అప్రజాః సన్తు పత్నయః । 
ఉమా శశాప పృథ్వీజ్బు పుత్రప్రీతిం న లప్పుసే ॥ 
మత్పుత్రో న ధృతో యస్మాత్‌ బహుభార్యా భవిష్యసి । 
తతః ప్రసన్నా సా దేవీ శజ్మరేణ సమాగతా ॥ 
తప స్తప్తం జగామా౭_9_ శు భృగుప్రస్రవణం తదా । 
తతో విమనసో దేవాః పునరూచుః చతుర్ముఖమ్‌ ॥ 


భవదాజ్ఞా కృతా౭_స్మాఖిః వ్యర్థా సా చాభమత్ర్రభో! । 
శశాప సా తదాస్మాన్వై కిం కుర్మో బ్రూహి కా గతిః ॥ 


ధాతా విజ్ఞాపితో దేవైః ఆహ తాన్‌ సా యథా 9 _(బ్రవీత్‌। 
తద్వచః సత్యమేవాస్తు తస్యా వాజ్‌ నాన్ఫతా భవేత్‌ ॥ 


కిబ్బ వక్ష్యామ్యుపాయం వో జాతవేదాః ప్రదాస్యతి । 
యూయం గజ్లాం ప్రార్థయధ్వం సా గర్భం ధారయిష్యతి॥ 


ఇతి తస్య వచః శ్రుత్వా దేవా జగ్ముర్యథాగతమ్‌ । 
గజ్లాం సమ్రార్థయామాసుః దేవాః సర్వే సమాగతాః ॥ 


తతః సా ప్రార్థితా దేవైః విసృష్టం వహ్నినా విభో! । 
త్వాం దధ్రే పార్వతీ గజ్లా తేజోరాశిం మహాద్యుతిమ్‌ ॥ 


సాచ త్వాం వ్యసృజద్గజ్ఞా సన్తప్తా తేజసా తవ । 
ఉమా9 9 (శమటప్రదేశే తత్‌ జాతరూపమభూద్వనమ్‌ ॥ 


249 


78 


79 


80 


81 


89 


83 


84 


85 


86 


87 


88 


125 


125 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, ఏకవింశో౨_ ధ్యాయః 


గర్భమునను జఠరాగ్నిగా విహరింపుము, జారిన శంకరుని తేజోరూప గర్భమును 
నీవుధరించితివిగాన నేను నిన్నను (గహించితిని. 78 


నిన్ను భక్తితో పూజించు వారికి పుత్రులు కలుగునటుల వరమొసంగుచున్నానని 
పలికి వాయువులను జూచి 79 


'నేటినుండియు మీ భార్యలు సంతానవతులు కాకుందురుగాక! యని శపించి 
మరియు భూదేవితో 80 


నాపుత్రరూపమగు శంకరుని తేజమును నీవు ధరింప లేదుకావున నీకు 
సంతానసుఖము కలుగకుండునుగాక! నీవనేకులకు భార్యవై యుందువుగాక ! 
యని శపించి పిమ్మట శాంతించి శంకరునితో కలిపి 81 


భృగు పర్వతచరియలలో తపమాచరించుటకు వెడలి పోయెను, అంత దేవత 
లుద్విగ్నమనుస్ములై బ్రహ్మతో తిరిగి 82 


'ఓచతురాననా ! నీయాజ్ఞను పాటించితిమి గాని యదివ్యర్ధ మయినది. ఆమె 
మమ్ములను శపించినది. ఇక నేమి చేయుదము గతియేమ”ని విచారింపసాగిరి. 


దేవతలిట్లు విన్నవించుకొనగా బ్రహ్మవారితో “పార్వతీదేవి వాక్మసత్యము కానేరదు. 
అది యట్లేయగును. 84 
మీకొక యుపాయమును చెప్పెదను. మీరగ్నిహోత్రుని ప్రార్థించిన నాతడు 


తనయందు భద్రపరచిన శంకరుని తేజమును మీకొసంగగలడు, మీరు గంగను 
ప్రార్థించిన నామె దానిని భరించునిని 85 


తెలుపగా దేవతలు వచ్చినదారినే వెడలిపోయి అందరును కలిసి గంగను ప్రార్థించిరి. 
86 


అంతనోకుమారా! గంగ వారిప్రార్థన నాలకించి అగ్నిహోత్రుడు విడచిన గొప్ప 
ప్రకాశముకలిగి కాంతి పుంజుడ వగు నిన్ను పర్వతరాజపుత్రి యగు గంగధరించెను. 


87 
గంగయు నీతేజమును భరింపజాలక పార్వతి ఆశ్రమ సన్నిధానమున నా తేజమును 


విడువగా నావనమంతయు బంగరుమయమాయెిను. 88 
260 


125/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


కుమారం త్వాం తదా దృష్ట్వా జాతం హృష్టాదివౌకసః । 

షట్‌ కృత్యాః (ప్రేషితా దేవైః అదధుస్త్వాం షడాననమ్‌ ॥ 
బృహస్పతికృతస్మన్లస్తుతిః 

ఏవం ప్రభావో బాల్యే త్వం కుమార! సురతాపహన్‌! । 

త్వాం ప్రపద్యే సువర్ణాభ! శజ్మరాత్మజ! శజ్మర! ॥ 

త్వం విష్ణుస్త్వం విధాతా చ త్వం రుద్రః కాలరూపధ్ఫక్‌। 

శిఖివాహన! షడ్వక్ర కుమారస్తారకాన్తకః ॥ 


సుబ్రహ్మణ్యః శిఖీ तथः కుమారః షోడశాబ్దకః । 
శరజన్మా శక్తిహస్తో గాజ్లేయో౭._గ్నిసముద్భవః । 


ఏకవక్రో ద్విబాహుశ్చ కుమారః పురుషోత్తమః 
మాతృప్రీత్యా చ दपः పార్వతీప్రీతివర్ధనః ॥ 


ఉజ్జ్వల షడ్‌ద్వితీయాక్షి విరాజ త్తణ్ముఖ శజ్మరనన్దన వీర!॥ 
సర్వదిగీశ్వరసైనికనాథ శం దిశ శక్తిధరేశకుమార! ॥ 


ద్వాదశహస్తవిరాజిత హే తే! దుఃఖపరామరవైరిహరేశ!। 
ద్వాదశకోటి రవిద్యుతితేజ! శం దిశ శక్తిధరేశ కుమార! 


యే తవ బాలరవిద్యుతిరాజ త్భుల్లసరోరుహకాన్తిపదాబ్దమ్‌। 
నో శిరసా ప్రణమన్తి కుమార! తే తనయ తు న హీహ లభన్తే ॥ 
స్ఫురన్తం చలన్తం తడిత్కోటికాన్సిం 
మయూరాధిరూఢం మనోహారివేషమ్‌। 
పులిన్గాపతిం త్వాం ప్రపద్యే కుమారం 
కుమారజ్బా మే దేహి మృత్యుజ్ఞుయ! త్వమ్‌ ॥ 
251 


89 


90 


91 


92 


93 


94 


95 


96 


97 


126 


126 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, ఏకవింశో౨_ ధ్యాయః 
అట్లుపుట్టిన నిన్ను కని దేవతలందరును సంతసించి ఆర్జురుకృత్తికలను పంపగా 
వారు ఆరు ముఖములుగల నిన్నువోషించిరి. 89 


బృహస్పతి కుమారస్వామిని స్తుతించుట 
దేవతల దుఃఖమును పోగొట్టసమర్థుడవగు కుమారా! నీవు బాల్యమున ఇట్టి 
ప్రభావమును కలిగియున్నావు. మేలిమి బంగరు రంగుగలవాడా! శంకరపుత్రా! 
సుఖముల నొసంగువాడా! 90 


నీవు విష్ణువువు, నీవే చతుర్ముఖుడవు నీవే రుద్రుదడవు, నీవే కాలస్వరూపుడవు, 
నెమలివాహనుడవు, ఆరుముఖ ములవాడవు, కౌమారావస్తలోనున్న వాడవగుచునే 
తారకాసుర సంహారకుడవు. 91 


సుబ్రహ్మణ్యుడవు, మయూర వాహనుడవు, స్మృందుడవు, పదునారు సంవత్సరముల 
వాడవు, రెల్లునందు జనించిన వాడవు. శక్తియను ఆయుధమును ధరించినవాడవు, 
గంగా పుత్రుడవు, అగ్నినుండి పుట్టినవాడవు. 92 


ఒక ముఖము కలవాడు, రెండుబాహువులు కలవాడవు, పురుషోత్తముడవు, తల్లులకు 
సంతసము నొనగూర్చ వలెనని యారుముఖములను ధరించినవాడవు, పార్వతి 
కానందము నొసంగువాడవు, ఇట్టి వాడవగుచు 93 


23 ०(८ ०८६० (४25००९७ ॐ విరాజిల్లు ఆరుముఖములచే 25९८०८०, శంకరుని 
పుత్రుడవగుటచే పరాక్రమోపేతా! దిక్సాలురందరకును సేనానాయకుడైనవాడా! 
శక్తిధరా! కుమారా! మాకు సుఖము నొనగూర్పుము. 94 


పం[డైెండుచేతులచే ప్రకాశించు ఆయుధములను ధరించిన వాడా! దేవతలను 
బాధించు రాక్షసులద్రుంచువాడా! ప్రభూ! పండ్రైండుగురు సూర్యులనుబోలిన 
కాంతిగలవాడా! శక్తియను ఆయుధమును ధరించినవాడా! కుమారస్వామీ! 95 


బాలసూర్యుని కిరణముల కాంతిచే వికసించి (ప్రకాశించు పద్మములవంటి కాంతి 
గల నీ పాదములకు నమస్మ్కరింపని వారికి సంతానమీజన్మమున కలుగనేరదు. 96 


ప్రకాశించు వాడవును, కోటిమెరుపుల కాంతిగల వాడవును, నెమలివాహనా 

రూఢుడవును, సుందరరూపుడ వును, కిరాతాధిపతియు కుమారుడవగు నిన్ను 

శరణు వేడుచున్నాను. మృత్యువును జయించిన స్వామీ, నాకు కుమారునిమ్ము. 97 
252 


126/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, చతుర్దభాగే 
అ 127 
నారదః - 


ప్రసన్నో బభూవాథ వాగ్ళిః స్తుతోత_ సౌ 

గురుం ప్రాహ భూతేశపుత్రో మహాత్మా । 

వరం తే దదామీ హ పుత్రానభీష్టాన్‌ 

స్వమృత్యుం జయత్వజ్బా తారుణ్యమేవమ్‌ ॥ 98 


స్తోత్రేణానేన యో మర్య్యః త్వయోక్తేన గురో! భువి । 
ఆనన్టయతి మాం నిత్యం త్రిసన్ధ్యం మానవోత్తమః ॥ 99 


పుత్రధనధాన్నాది సమ్పదో లభతే (ధ్రువమ్‌ । 

అపమృత్యుజయం చాపి సౌభాగ్యం రాజపూజ్యతామ్‌ ॥ 100 
నారదః :- 

ఇది దత్త్వా వరం తస్మై దేవాన్‌ సర్వాన్‌ విసృజ్య చ | 

జగామ శిఖినా తస్మాత్‌ కుమారో వృషభాచలమ్‌ ॥ 101 
తత్ర రమ్యే శుచౌ దేశే దదర్శ సర ఉత్తమమ్‌ । 

స్నానార్థం దేవపూజార్థం పద్యోత్సల సుశోభితమ్‌ ॥ 102 


पथ తపఃకరణ(ప్రకారః 
కృతస్నానః సరస్తీరే కుమారః సముపావిశత్‌ । 
దృష్ట్వా తపన్తం వాయుజ్బు తత్సమీపే షడాననః ॥ 103 


త్రిసన్రం దేవదేవేశం నారాయణమనుస్మరన్‌ । 
ఆతిష్టత్తప ఉగ్రబ్బు సమాధిధ్యానసంయుతః । 
ధ్యాయన్నారాయణం దేవం శజ్ధచక్రధరం పరమ్‌ ॥ 104 
పాదద్వయాలజ్మ తభూమిభాగో భాసా జ్వలత్మాజ్బనతుల్యతేజాః I 
ధ్యాయన్‌ పరం బ్రహ్మ కుమార ఆస్తే పరాత్సరం యన్మహతో మహత్తత్‌ ॥ 105 
ఇతి శ్రీవామనపురాణే క్షేతఖజ్జే శ్రీవేజృటాచలమాహోత్ళే నసుబ్రహ్మాణ్యన్య 
వృషభాద్రిప్రావ్తివర్ధ్ణనం నామ ఏకవింళో ౨_ ధ్యాయః 


వా లజికక్రేప్ర? 9) + ధ్రేకెరిణాా 


953 127 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, ఏకవింశో౨_ ధ్యాయః 
అనియిట్లు బృహస్పతి స్తుతింపగా శివునికుమారుడగు సుబ్రహ్మణ్యేశ్వరుడు 
సంతసించి యాతనితో బృహస్పతీ! నీకు నీవభిలషించినట్టి పుత్రులను నీవు నీ 
మృత్యువును జయించునటులను, నీకు యౌవనము నొసంగుచున్నాను. 98 


నీవిపుడు స్తుతించిన యీస్తోత్రముచే భూలోకమున నన్ను మూడువేళల యందును 
స 


౦తసపరచునట్టి మనుష్యుడు 99 
2९) (० © 239, ధనధాన్యములను, సంవదలను బలవంతవు చావులను 
పొందకుండుట,సౌభాగ్యమును, రాజమర్యాద లను పొందును. 100 
అనియిట్లు వరము నొసంగి దేవతలను విడచి మయూర మునెక్కి యచ్చటి నుండి 
వేంకటాచలమునకు వెళ్ళెను. 101 
నారదుడు :- 


ఆ పర్వతమున నొక సుందర పవిత్రస్థలమున చక్కని తటాకమును గాంచెను. ఆ 
తటాకము స్నానమునకు తగినదై, దేవపూజకు తగిన పద్మములతోను కలువలతోను 
ప్రకాశించునదై యుండెను. 102 


కుమారస్వామి తపమొనర్చిన విధము 
ఆ సరస్సున కుమారస్వామి స్నానమొనర్చి ఆ సమీపము ననే వాయువు 
తపమాచరించుచుండుటను గాంచి యాతని దగ్గరనే 103 


పరాత్పరుడును, శంఖ చక్ర ధారియగు తానును మూడు వేళలయందును 
శ్రీమన్నారాయణుని ధ్యానించుచు సమాధి నిష్టుడై ధ్యానయోగము నవలంబించి 
మహత్తరమైన తపస్సున నుండెను. 104 


రెండుపాదములను భూమిపైనిలపి బంగారుకాంతితో ప్రకాశించుచు పరులుగా 
తలంపబడు బ్రహ్మరుద్రేందా దుల కంటెగొప్పవాడును తననుమించిన గొప్పవస్తువులే 
నట్టి శ్రీమన్నారాయణునిగూర్చి ధ్యానించుచు ఘోర తపము నాచరించెనని 
నారదుడు వాల్మీకిమహర్నికి తెలిపెను. 

ఇది శ్రీవామన వురాణమున క్షేతఖండమున శ్రీ వేంకటాచలమావోత్యుమున 

సుబ్రహ్మణ్యుడు శ్రీవుషబాది కేగుట యనెడు ఇరువది యొకటవ అధ్యాయము 

य 0 — 
254 


127/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
అథ ద్వావింశో?9_ ధ్యా 


శబ్మరకథిన శ్రీనివాసావిర్భావహేతూపోద్దాతః 
బుకయః :- 
తతః కిమకరోదమ్బా కుమారే వృషశైలగే । 
సా పుత్రవత్సలా నూనం భవానీ శివసంయుతా ॥ 


నారదః - 

తపసో౭_ రే ప్రయాతే తు र +~ I 
ठ्‌ ద 

దేవసేనాసమాయుక్తే ధనుఃశక్తిధరే ద్విజాః ॥ 

భర్తారం భక్తినమ్రా౭ థ పుత్రవాత్సల్యచోదితా । 

పప్రచ్చ పార్వతీ శమ్భుం హరం చన్హార్థశేఖరమ్‌ ॥ 


కిం కరిష్యతి పుత్రో మే తత్ర బాలస్రిలోచన! | 

కథం ద్రక్ష్యతి తం దేవం అచిన్యో బ్రహ్మణా౭_పి యః ॥ 
ఇతి పృష్టః స తాం ప్రాహ సోత్రాసం పరమేశ్వరః । 
శృణు దేవి పరం గుహ్యం భవిష్యత్తే మయోచ్యతే ॥ 
సర్వే చ మునయస్తస్మిన్‌ ఆగమిష్యన్తి పర్వతే । 
ద్రష్టుకామాః పరం బ్రహ్మ తపస్తప్తుమనుత్తమమ్‌ ॥ 


దేవాః మనుష్యాః పితరో గన్గర్వా యక్షరాక్షసాః । 
సిద్ధాః సాధ్యాశ్చ గరుడాః పన్నగా బుషయస్తథా ॥ 


చరిష్యన్తి తపస్తస్మిన్‌ గిరౌ గిరివరాత్మజే! । 
ప్రత్యక్షం పరమాత్మానం ద్రష్టుకామాః సనాతనమ్‌ ॥ 


అర్చయిప్యన్తి మాం కేచిత్‌ కేచిత్‌ (బ్రహ్మాణమేవ చ । 
కేచిత్‌ స్మనం మహాత్మానం శక్రం కేచిత్‌ తథా౭_పరే ॥ 


255 


46 


128 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, ద్వావింశో9ం_ధ్యాయః 
ఇరువది రెండవ అధ్యాయము 


శంకరుడు శ్రీనివాసునియవతార కారణమును పార్వతికి తెలుపుట 
నారదుడిట్లు తెలిపినంతనే వాల్మీకాదిమహర్చులు నారద మునీంద్రా! కుమారస్వామి 
వృషాద్రికేగగా పుత్రుని యందు వాత్సల్యముగల పార్వతి శంకరునితో గూడి యేమి 
చేసెనో తెలుపమని యడుగగా నారదుడు మరల నిట్లు చెప్పుట కారంభించెను. 1 


నారదః - 
ఓ (బ్రాహ్మణులారా! బంగారురంగు కలిగిన కుమారస్వామి దేవసేనలతో గూడి 
ధనుస్సును. శక్తిని ధరించి తపమునకై బయలు వెడలగా 9 


పుత్రుని యందలి వాత్సల్యముచే ప్రేరేపింపబడిన పార్వతి తన భర్తయగు 
చంద్రకళాధరునితో 3 


నాథా! నాచిన్నవయస్సుగల పుత్రుడచ్చట ఏమిచేయునో కదా! బ్రహ్మకై నను 
చింతింపశక్యము కాని ఆ పరాత్పరుని నెట్లు దర్శించునోకదా ! 4 
అని యడుగగా నీశ్వరుడు నగుముఖముతో 'దేవీ! మిక్కిలి రహస్యమైనదియు, 
జరుగబోవునదియునగు దానిని తెలిపెదను వినుము. 5 


అనేక మంది మునీండ్రులు శ్రీమన్నారాయణు దర్శింపగోరి ఘోరతపమాచరించుట 
కాపర్వతమునకు విచ్చేయుదురు. 6 


దేవతలు, మనుష్యులు, పితృదేవతలు, గంధర్వులు, యక్ష రాక్షసులు, 
సిద్దులు,సాధ్యులు, గరుడులు, నాగులు, బుషులు 7 


ఆ పర్వతమునందు ఆపరమాత్మను కండ్లతో చూడగోరి తపము నాచరింతురు. 


పార్వతీ! నన్ను కొందరు, బ్రహ్మను కొందరు, సుబ్రహ్మణ్యుని కొందరును, మిగిలిన 
మరి కొందరింద్రుని యర్చింతురు. 9 


256 


128/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


యోద్దుకామా స్తథా కేచిత్‌ అమరైరమరారయః । 
ఉగ్రం తపః కరిష్యన్తి ప్రీణయన్తశ్చ నః పరమ్‌ ॥ 


ఆవాం తత్ర గమిష్యావః కాలేన మహతా ప్రియే । 
ద్రష్టుం తత్పరమం బ్రహ్మ తత్త్వం నారాయణం పరమ్‌॥। 


శ్రీవేజ్బటాచలే పుణ్యే యత్తు ప్రాదుర్భవిష్యతి । 
తత్రాదుర్భావహేతోర్వై కర్తుళ్చాపి మహత్తపః ॥ 


సుదర్శనస్య శజ్కరసమీపప్రాప్తిక్రమః 


ఆవాభ్యామపి గన్తవ్యం తథా౭_న్యైః దైవతర్నిఖిః। 
యత్మాలాఖ్యజ్బు తచ్చక్రం కరిష్యతి తపో మహత్‌ ॥ 
మదర్థం హిమవత్సుత్రి! మద్వియోగైకదుఃఖీతమ్‌ । 
విష్ణునైవాభ్యనుజ్ఞాతం చక్రతీర్థ వసిష్యతి ॥ 

నారదః - 

(శ్రుత్వైతత్సార్వతీ దేవీ వాక్యం శజ్కరమబ్రవీత్‌ । 
ఆశ్చర్యముక్తం భవతా విష్ణుచక్రం ప్రతీశ్వర! ॥ 
తత్పవిత్రం కరే విష్ణోః వసత్యేవ సదా ప్రభో! । 
త్వన్నిమిత్తం కిమర్థం తత్‌ తపస్తప్వుతి శజ్మర ॥ 
త్వయి స్నేహశ్చ కస్తస్య బ్రూహ్యేతన్న్మే మహాద్భుతమ్‌। 
నారదః 

ఏతట్రుత్వా 9_మ్బికాం ప్రాహ శజ్యరో లోకశజ్యరః ॥ 


అనాదినిధనం దివ్యం అప్రమేయపరాక్రమమ్‌ । 
సహస్రారసమాయుక్తం! కోటిసూర్యసమప్రభమ్‌ ॥ 


సుదర్శనాఖ్యం తచ్చక్రం విష్ణోరేవ తు పార్వతి । 
ధర్తుమన్యైర్న శక్యం తత్‌ తం వినా పురుషోత్తమమ్‌ ॥ 


257 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


19 


129 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, ద్వావింశో9_ధ్యాయః 


దేవతలతో పోరాడుటకై కొందరు రాక్షసులును మమ్ములను సంతోషపరచుచు 
ఘోరతపము నాచరింతురు. 10 


మన మిరువురము పరంబ్రహ్మ పరతత్వమునగు శ్రీమన్నారాయణుని జూచుటకై 
చాలా కాలమునకచటి కేగెదము. 11 


శ్రీ వేంకటాచలమున నవతరింపబోవు శ్రీమన్నారాయణుని యవతారమునకై గొప్ప 
తపము నాచరింతము. 12 


సుదర్శన చక్రము శంకరుని వద్దకు వచ్చుట 
మన మిరువురమును మిగిలిన దేవర్ష్నులందరు గూడ కాలమను పేరు గల 
చక్రము నాకొజకై తపమాచరించు స్థలమునకు పోవలసియున్నది. 18 
చక్రము నా వియోగమువలన మిక్కిలి దుఃఖించుచు విష్ణునిచే నాజ్ఞాపింపబడి 
చక్రతీర్థమున నివసించును. 14 


అని శంకరుడు తెలిపినంతనే పార్వతి ఈశ్వరా! విష్ణు చక్రమును గూర్చి 
ఆశ్చర్యకరమైన సంగతిని తెలిపితిరి. 15 


ఆ పవిత్రమగు చక్రమెల్లవేళలయందు నారాయణుని చేతిలోనే యుండును కదా! 
నీకొజకై యదియేల తపమొనరించును. 16 


దానికి నీయందలి స్నేహమెట్టిది ? ఈ యాశ్చర్యములు తెలుపుమని యడిగెను. 
లోకమున కంతకును సుఖమునొసంగు శంకరుడు ఆమెకిట్లు తెలిపెను. 17 


ఆద్యంతములు లేనట్టియు, దివ్యమైనవాడును, ఊహింప శక్యము గాని 
పరాక్రమవంతుడును, వేయి యంచులతో గూడిన కోటిమంది సూర్యులతో 
సమానమగు కాంతిగలిగి 18 


సుదర్శనమను పేరుగల నాచక్రము శ్రీమన్నారాయణునిదే. శ్రీమన్నారాయణుడు 
తప్ప యితరులు దానిని ధరింప జాలరు. 19 


258 


129/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


తేన చక్రేణ దివ్యేన దగ్గా వారాణసీ పురీ । 
సా రాజధాని మే దివ్యా కృత్యాహేతోః వినాశితా ॥ 


కస్మింశ్చిదథ కాలే తు మయి ప్రీతో జనార్దనః 
కిమిచ్చసీతి మాం ప్రాహ వరదానసముద్యతః 


ఏవముక్తే మయా తస్మాత్‌ యాచితం వరముత్తమమ్‌ । 
యేన చక్రేణ మే దగ్గా పురీ వారాణసీ హరే! ॥ 


తద్యథా మద్వశం యాయాత్‌ మమ (>>) మాధవ। 
తథా కురు మయి ప్రీతో నాన్యం వరమహం వృణే ॥ 
ఏవం విజ్ఞాపితో దేవః ప్రహస్య మధుసూదనః । 
హస్తేన మమ హస్తాగ్రం గృహీత్వేదమువాచ హ ॥ 
“కథం సూర్యం పరిత్యజ్య ప్రభా 9_న్యస్వ భవిష్యతి । 
ఏవం శ్రీః కౌస్తుభం చక్రం గరుడః శార్థమేవ చ॥॥ 


ఏవమాదీని వస్తూని నిత్యసిద్ధాని శజ్మర । 
నైతేషాం జన్మవిలయౌ నాన్యస్తేషాం వ్యపాశయః ॥ 


అశక్యమిదమత్యర్థం యాచితం ప్రమథాథిప! । 
న చాహమనృతం వక్ష్యే తథైవాస్తు యధేప్సితమ్‌ ॥ 
ఏతత్సుదర్శనం దివ్యం కుతళ్చిత్మారణాన్తరాత్‌ । 
బ్రహ్మణా నిర్మితం భూత్వా లేశేనావతరిష్యతి ॥ 


అవతీర్ణన్తు తచ్చక్రం త్వత్రేష్యత్వం గమిష్యతి । 


రి ౨ 


దివ్యం వర్షసహగస్తం తు త్వత్సమీపే వసిష్యతి ॥ 


త్వయా ప్రత్యర్పితం పశ్చాత్‌ స్వం భావముపయాస్వతి। 
ఏవం విష్ణుప్రసాదేన వరదానసమాగతమ్‌ ॥ 


259 


20 


21 


22 


23 


24 


25 


26 


97 


28 


29 


30 


130 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, ద్వావింశోం_ధ్యాయః 
నారాజధానియగు నా కాశీపట్టణము భూతబాధచే చక్రముచే దహింపజేయబడినది. 
20 


కొంతకాలము పిమ్మట శ్రీమన్నారాయణుడు నాయందను (గ్రహము కలిగి 
నాకువరము నొసంగవలెనని నుత్సహించి నీకేమికావలయునిని యడిగెను. 21 


నేనంతట 'శ్రీమన్నారాయణా! ఏ చక్రము నాకాళికా పట్టణమును దగ్గమొనరించెనో 
22 

ఆ చక్రము నావశమున నుండి నా భృత్యుడుగా నుండు నటుల నాకు వరమునిమ్ము. 

నేను మరియొక వరమును కోరజాలనిని 23 


విన్నవించుకొనగా శ్రీమన్నారాయణుడు నవ్వి నా చేతిని తనచేతితో పట్టుకొని 
ల 
యిట్లనెను. 24 


కాంత సూర్యునివిడచి యితరులననుసరించి యుండునా? అట్లే శ్రీదేవియు, 
కౌస్తుభమణియు, చక్రమును, గరుడు డును, శార్‌జ్ఞము, ధనువు. మొదలగు 
వస్తువులు 25 
నిత్యము సహజముగా నావద్దనుండునవి, వీటికి పుట్టుక వినాశము నన్ను 
విడచియితరుల నాశ్రయించి యుండుట యనునది సంభవింపనేరదు. 26 
శక్యముకాని దానిని నీవు కోరితివి, నేనెన్నడు నసత్యమాడి యెజుగను; కావున 


నీకోర్మెయట్లే సిద్ధించునుగాక! 27 
ఈ నా సుదర్శన మేదియోయొకకారణమున (బ్రహ్మచే నిర్మింపబడి యల్పమగు 
చక్రంశమున నవతరించును. 28 
అట్లవతరించిన చక్రము నీయధీనమున నుండును. వేయి సంవత్సరములు నీ 
సమీపముననే యుండును. 29 
నీవు మరల నాకర్పించునపుడు తన మునుపటిరూపమునే పొందును. ఇట్లు 
శ్రీమన్నారాయణానుగ్రహమున వరము లభింపగా 30 
260 


130/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


దేవి చక్రం మమైతద్ధి సహస్రరవిసన్నిభమ్‌ । 
విష్ణవే చ పురా దత్తం మయా పురవిమర్దనే ॥ 81 


మన్రోపదేప్లే కాలాఖ్యం దక్షిణార్థం హి పార్వతి! । 
చిరం మయా ధృతం చక్రం బ్రహ్మణా నిర్మితం పురా ॥ 32 


రక్షణాయ చ దేవానాం నాశార్థం సురవైరిణామ్‌ । 


మయా విహీనం యచ్చక్రం మదర్ధంచైవ తప్పుతి ॥ 33 
నారదః :- 

(శుత్వైతత్సార్వతీ ప్రీతా పునః పప్రచ్చ శజ్యరమ్‌ । 

చక్రతీర్థమితి ప్రోక్తం త్వయా శజ్బ్మర! కుత్ర తత్‌ ॥ 34 


బ్రూహి మే విస్తరాత్‌ శమ్మో! పావనం తీర్థముత్తమమ్‌ | 
ఇతి పృష్టస్తు పార్వత్యా ప్రాహైనాం శజ్మరః పునః ॥ 35 


వృషాద్రేః దక్షిణే పారే బహుప్రస్రవణే తటే । 

సన్వాశ్రమాః సప్తదశ చక్రాదీనాం మహాత్మనామ్‌ ॥ 36 
తావన్తి చైవ తీర్థాని తేషు పుణ్యతమాని వై । 

తాత్రాద్యం చక్రతీర్థం యత్‌ వజతీర్ధాదధఃస్థితమ్‌ ॥ 37 
కాలచక్రతపఃస్థానం కపిలోద్గమజం సరః । 

తత్ర స్నానేన నశ్యన్తి సర్వపాపాని వై నృణామ్‌ ॥ 38 


ఇతి శ్రీవామన వురాణే క్షేతఖజ్జో 1.11 
(్రకారాది వర్ణనం నామ ద్వావింశోల_ధ్యాయః 


"व (9) ౮ శ్ర 


261 131 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, ద్వావింశోల_ధ్యాయః 


వేయిమంది సూర్యుల కాంతిని బోలిన నాకొసంగబడిన యీచక్రమును త్రిపుర 
సంహార సమయమున నేను తిరిగి 31 


మంత్రము నుపదేశించిన శ్రీమన్నారాయణునకు కాలమనెడు ఆచక్రమును దక్షిణగా 
నొసంగితిని. బ్రహ్మచే నిర్మించ బడినదైన యా “కాల” మను పేరు గల చక్రమును 
నేను చాలాకాలము 32 


దేవతలను రక్షించుటకును, రాక్షసులను ద్రుంచుటకును ధరించితిని. ఇపుడు 
నావియోగము నోర్వజాలక నాకొజకై తపము నాచరించుచున్నది. 33 


నారదుడు :- 
అని శంకరుడు తెలుపగా పార్వతి సంతసించి “నాధా! మీరు చెప్పిన 
చక్రతీర్థమెచ్చటనున్నది? 34 


పవిత్రమగు దానిని గూర్చి విస్తారముగా తెలుపుమని యడుగగా శంకరుడిట్లు 
తెలిపెను. 35 


వృషాచలమునకు దక్షిణ దిక్కున బహుప్రస్రవణ నదీతీరమున చక్రాదుల 
ఆశ్రమములు పదునేడు కలవు. 36 


పదునేడు తీర్థములచ్చట చాల పవిత్రమైనవి. అందు మొదటిది చక్రతీర్ధము. అది 
వజ్రతీర్ధము (క్రిందుగా నుండును. 37 


అచ్చట కాలచక్రము తపము నాచరించెను. అచ్చటనే కపిలుడు (త్రాగి విడచిన 
సరస్సు కలదు, అందు స్నానమాచరించిన మనుజుల పాపములన్నియు వెంటనే 
నశించును. 38 
ఇది శ్రీ వామన వురాణమున క్షేతఖందడదమున 
శ్రీ వేంకటాచలమావోత్యమునకుమారస్వామి చేసిన తవస్సును వర్థించు 
ఇరువదిరెందవఅధ్యాయము 


2 ररे 


262 


131/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


అథ త్రయోవింశో9_ ధ్యా 

సువర్పల౮యాం శ్రీవిష్వక్సేనోత్పత్తి క్రమః 
నారదః :- 
(శ్రుత్వా చిత్రాం కథాం దేవీ పునః (&@० ० హ శజ్కరమ్‌। 
విష్వకేనశ్చ కో వా౭_సౌ కిమర్ధజ్బ తపో౭_చరత్‌ ॥ 1 
కిం లేభే కుత్ర ० 29 సౌ బ్రుహి మే తత్త్వదర్శన । 
శుత్వా౭ థ పార్వతీవాక్యం ప్రీతః ప్రాష మహేశ్వరః ॥ 2 
“పురా కృతయుగే దేవీ కున్తలా నామ చాప్పరాః । 
దుర్వాసస్వా9 9 (శ్రమం ప్రాప్య రమ్యమిన్టేణ చోదితా।। ॐ 
సా లాస్యమకరోద్భాలా మహర్షే భావితా౭_త్మనః । 
అగ్రతో రుచిరాం దృష్ట్వా సో౭_శపత్‌ కోపనో మునిః ॥ 4 
కిరాతీ భవ దుర్చుద్ధే కున్తలే నీలకున్తలే । 
సా శప్తా కున్తలా భీతా ప్రాజ్ఞులిః ప్రణతా౭_వదత్‌ ॥ ర్‌ 
స్వాధీనా నాస్మి భగవన్‌ క్షమస్వ మమ దుర్నయమ్‌ । 
ప్రాజ్యలిం ప్రణతా దృష్ట్వా దుర్వాసా వాక్యమబ్రవీత్‌! 6 
నాన్ఫతా వాక్‌ చ మే బాలే శాపమోక్షం వదామి తే । 
భీరు! పుత్రముఖం దృష్ట్వా పునః స్వర్గం గమిష్యసి ॥ 7 
ఇత్యుక్త్వా సా పునః ప్రాహ “పుత్రం విష్ణుపరాక్రమమ్‌ । 
దీర్చాయుషం తపోనిష్టం సూతా9_స్మి తవ వైభవాత్‌' ॥ 8 
ఇతి నమాం పునస్తాం తు తథా9 2९ త్యబ్రవీన్మునిః I 
వీరబాహోః కిరాతస్య పత్స్యాం జజ్జే సువర్చలా ॥ 9 
పుత్రీ హ్యపుత్రిణస్తస్య వవృధే ప్రీతివర్ధని । 
వరా సా రూపలావణ్య గుణైః నారీగణేష్వభూత్‌ ॥ 10 

263 132 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, త్రయోవింశోత_ ధ్యాయః 
ఇరువది మూడవ అధ్యాయము 


సువర్చలకు శ్రీవిష్వక్సేనుడు పుట్టినవిధమును వర్ణించుట 
నారదుడు :- 
పార్వతి శివుడు తెలిపిన కథనువిని “విష్వక్సేనుడెవరు? అతడు తపమేలయా 
చరించెను? 1 


ఏమి వరమును పొందెను. ఎచ్చట నుండెను? నాకు తెలియజేయమని ప్రార్థించెను. 
ఆ మాటను విని సంతసించి ఈశ్వరుడిట్లు చెప్పుచున్నాడు. 2 


పార్వతీ! పూర్వము కృతయుగమున కుంతలయను అపర సుందరమగు 
దుర్వాసునియాశ్రమమునకు ఇంద్రుని ప్రేరేపణచే నేగి 3 


నిర్మలాంతఃకరణుడగు దుర్వాసుకెదురుగా నాట్యము నానరించెను. తన 
కెదురుగానున్న సుందరినిగాంచి మిక్కిలి కోపిష్టియగు దుర్వాసుడామెను4 


దుష్టతలంపుగలదానా! నల్లని ముంగురులు కలిగిన కుంతలా! నీవు కిరాతివగుమిని 
శపించెను. కుంతలయు భయపడి చేతులు జోడించి నమస్కరించి ర్‌ 


మహర్షీ! నేనొకరియధీనమున నున్నదానను. నా అవినీతిని క్షమింపుమని చేతులు 
జోడించి ప్రారింపగా మహర్షి 6 
థ ర్న 

“నామాట యెన్నడునసత్యము కాజాలదు. నీకు శాప విమోచనమును చెప్పెదను 
వినుము. నీకు పుత్రుడు కలిగినంతనే స్వర్గమునకు పోగలవిని 

పలుకగా నామె 'మీయనుగ్రహము వలన విష్ణువువంటి పరాక్రమముకలిగి 
దీర్షాయుష్మంతుడై తపోనిధియగు పుత్రుని మీ మహత్యమువలన బయడజాలుదున'ని 
నంతనే 8 
దుర్వాసుడట్లేయగుగాక! యని వరమునొసంగెను. 9 
సంతానములేని వీరబాహువనుకిరాతునకు సువర్చల యను పుత్రికగా నవతరించి 
వారికి సంతసమునొన గూర్చుచు వృద్ధిపొందెను. ఆమె సౌందర్య సౌకుమార్యము 
లందును సద్దుణములయందును ప్రీజనరత్నమై విరాజిల్లెను. 10 

264 


132/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


ధర్మపుత్రాయ భద్రాయ తాం పితా ప్రదదౌ తదా । 
పీనోన్నతస్తనీ శ్యామా సా బాలా తనుమధ్యమా ॥ 


కదాచిత్‌ ఫాల్గుణే మాసి శుక్లపక్షే శుభే దినే । 
బుతుస్నాతా నర్మదాయాం స్థితా బుక్షవతస్తటే ॥ 


అపశ్యత్తాం తు వరుణః సబ్గ్బమ్య హ్యవదచ్చతామ్‌ । 
ప్రీతోల హం సుభగే! సుభ్రు! వృణీష్వ వరమీప్పితమ్‌ ॥ 
నువర్పలా :- 

ప్రీతో యది భవాన్‌ దద్యాత్‌ దేవ! మే పుత్రముత్తమమ్‌। 
వరుణన్తాహ కల్యాణి! సుపుత్రా త్వం భవిష్యసి ॥ 


ఇతి దత్వా వరం తస్యై యయౌ జలపతిస్తతః । 
తచ్రుత్వా వచనం తస్య ప్రీతా సా౭_భూత్‌ సువర్చలా ॥ 


సాల సూత పుత్రం తపనీయగాత్రం పూర్ణేన్దువక్రం జలజాభనేత్రమ్‌ । 
శజ్ఞాసిబాణాసనకుమృరేఖా సముజ్ఞ్వల ద్రక్తకరాక్రీయుగ్మమ్‌ ॥ 


దేవదుందుభయో నేదుః పుష్పవృష్టిశ్చ ఖాచ్చ్యుతా । 
వవౌ వాయుః సుఖస్పర్శః తజ్జన్మదివసే తదా ॥ 


పుష్యర్తే కర్మటే జాతః సువర్చలసుతో బలీ । 
వవృధే వీర్యవాంస్తత్ర శుక్షపక్ష ఇవోడురాట్‌ ॥ 


పుత్రస్య దశమే వర్షే కాలధర్మం యయౌ చ సా । 
తతస్త్యక్తశ్చ పిత్రా౭_సౌ కాశ్యపస్యాశ్రమం యయౌ ॥ 


ఆయాన్తం తం మునిర్హ్రష్ట్వా జ్ఞాత్వా తం వరుణాత్మజమ్‌। 
రాజపుత్రం మహాత్మానం రూపలావణ్యసంయుతమ్‌ ॥ 


265 


11 


12 


13 


14 


15 


17 


18 


19 


20 


133 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, త్రయోవింశో9_ధ్యాయః 


తండ్రి యామెను ధర్శ్ముని పుత్రుడగు భద్రునికిచ్చి పరిణయ మొనరించెను. ఆ 
సుందరాంగి యవ్వనమధ్యస్థయి బలసిన ఎత్తెన స్తనములు కలిగి సన్నని నడుము 


కలదై యుండెను. 11 
ఒకప్పుడు ఫాల్గుణమాసమున శుక్షపక్షమున శుభతిథిలో నర్మదానదిలో ముట్టునీళ్ళు 
పోసికొని కొండచరియ యందు నిలువగా 12 
వరుణుడామెతో సంగమించి సుందరీ! నేను సంతసించి తిని. నీకిష్టమైన వరమును 
కోరుకొము’ని యనగా 13 
నువర్పల :- 

దేవా! నీవు సంతసించిన నాకుత్తమపుత్రునాసంగుమని కోరగా అట్లేయగుగాకయని 
వరుణుడు వరము నొసంగెను. 14 
వరుణుని వలన వరమును బడసి సువర్చల సంతసించెను. 15 


కొన్ని దినముల పిమ్మట సువర్చల మేలిమిబంగారు శరీరముగలవాడును. 
పూర్ణచంద్రుని బోలినముఖము కల వాడును. పద్మపత్ర నేత్రుడును. శంఖచక్రగదను 
రేఖలచే నొప్పుచున్న र्कः పాణిపాదములు కల పుత్రునిగనెను. 16 


ఆతడు పుట్టిన సమయమున దేవదుందుభులు (మోగెను. ఆకసము నుండి 
పుష్పవర్షము కురిసెను. వాయువు సుఖకరముగా చల్లగా వీచెను. 11 
ఆ బాలుడు పుష్యనక్షత్రమున పుట్టి పరాక్రమశాలియై శుక్లపక్ష చంద్రుని వలె 
వృద్ధిపొందెను. 18 


సువర్చల పుత్రునకు పదియవ సంవత్సరమురాగానే చని పోయెను. తండ్రియు 
నాబాలునివదలి వెడలి పోయెను. అంతట నాబాలుడు కశ్యపుని యాశ్రమమును 
సమీపింపగా 19 


వచ్చుచున్న బాలునిగాంచి కశ్యపమహర్షి సౌందర్య సౌకుమార్యములుగల 
యాబాలుని వరుణుని పుత్రుడనియు, రాజపుత్రుడనియు తెలిసికొని 20 


266 


133/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
ప్రీతో జగ్రాహ తం శిష్యం మన్రం ప్రాదాన్మహామునిః । 
లబ్ధ్వా మనం మునివరాత్‌ వేదాన్‌ సాజ్ఞానధీత్య చ ॥ 


అనుజ్ఞాతో యయౌ తేన తపసే వృషభాచలమ్‌ । 
తపస్తప్వా చిరం కాలం తైస్తెశ్చనియమైస్సహ ॥ 


సమ్బూర్దే ద్వాదశే వర్షే మాసి చాశ్వయుజే శుభే | 
పూర్వాషాఢే చ పుణ్యర్తే వరం లబ్బా జనార్దనాత్‌ ॥ 


సారూప్యం శ్రీపతేస్తస్య సైనాపత్యమవాప్య చ । 
శజ్ఞచక్రగదాపాణిః విష్ట్వాజ్ఞాపరిపాలకః ॥ 
పజ్బాయుధాశ్రమాధఃన్థాత్‌ యయౌ స్వాశ్రమతస్తటమ్‌। 
నారాయణాద్రేర్గిరిజే గన్టర్వెః పరివారితః ॥ 


చతుర్దశానాం జగతామధీశ్వరైః మహాబలైః భూతగణైః మహాస్వనైః । 
జ్వలచ్చిఖైః ఉజ్వల హేతిభిర్భతో నైబుత్యకోణే త్వవసద్గిరేస్తటమ్‌ ॥ 


విష్వక్సేనస్య యదిదం జన్మ ప్రోక్తం మయా తవ। 
ఆశ్రమాణాం ప్రసజ్లేన న తత్మర్మనిబన్ధనమ్‌ ॥ 


అవతీర్ణస్తు దేవో౭_సౌ దేవైరభ్యర్థితః పురా। 
విష్ణోరాజ్ఞాం పురస్కృత్య విష్ణుతుల్యపరాక్రమః ॥ 


చక్రాదిసప్తద శతీర్థమాహాత్యమ్‌ 
విష్వక్సేనాశ్రమాదూర్ధ్వం సరస్యః పజ్బ చోజ్జ్వలాః । 
పజ్బాయుధైః భగవతో దేవి నిత్యముపా[్రితాః ॥ 


త త్త దాకారయుక్తా స్తాః దృశ్యన్తేత ద్యాపి పర్వతే । 
తాసామూర్థ్వం జాతవేదాః తపస్తేపే సరోవరే ॥ 


267 


21 


22 


23 


24 


25 


26 


2/7 


28 


29 


30 


134 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, త్రయోవింశో9_ధ్యాయః 


ప్రీతితో తన శిష్యునిగా నంగీకరించి గాయత్రీ మంత్రోప దేశమునొనర్చెను 
(ఉపనయనము గావించెను) 21 


ఆ మహర్షివలన గాయత్రీ మంత్రోపదేశమును పొంది (ఉపనీతుడై) 
శిక్షావ్యాకరణాద్యంగములతో వేదములను నేర్చి ఆ మహర్షిచే ననుమతింపబడి 
తపమొనరించుటకై వృషాద్రికేగెను. ఆయా నియమములతో చాలా కాలము 
తపమాచరించి 22 


పండైెండవ సంవత్సరము నిండగా ఆశ్వయుజ మాసమున పూర్వాషాఢ నక్షత్రమున 
శ్రీమన్నారాయణుని వలన వరమును పొంది 28 


శ్రీమన్నారాయణుని సారూప్యమును సేనాతిత్వమును పొంది శంఖచక్రగదాధారియె 
శ్రీమన్నారాయణుని యాజ్ఞను పాలించుచు 24 


చక్రాయుధ పంచాయుధముల ఆ(శమముల క్రిందనుండి తనయాశమ 
సమీపమునుండి నారాయణాద్రి చరియకేగి గంధర్వులతోను, 25 

పదునాల్లు లోకముల పరిపాలకులతోను, పరాక్రమ వంతులతోను, మిక్కిలి 
యరచుచు భూతగణములలో మండుచున్న మొనలుకలిగి ప్రకాశించు 
ఆయుధములతో గూడి నైరుతిదిక్కున పర్వత చరియయందు నివసించెను. 26 


నేనాశమములను గూర్చి తెలుపుచు మధ్యలో తెలిపిన విష్వక్సేనజన్మ కర్మవశమున 

వచ్చినది కాదు. 27 

మున్ను దేవతలు ప్రార్థింపగా విష్వక్సేనుడు శ్రీమన్నారాయ ణుని యాజ్ఞను మన్నించి 

శ్రీమన్నారాయణునితో సమానమగు పరాక్రమము కలిగి యవతరించెను. 28 
చక్రము మున్నగు పదునేడు తీర్థముల మహాత్యము 


విష్వక్సేనుని ఆశ్రమమునకు మీదుగా దివ్యములగు ఐదు సరస్సులు కలవు. ఆ 
సరస్సులు నిత్యము శ్రీమన్నారాయ ణుని పంచాయుధములచే ఆశ్రయించబడి 


యుండును. 29 

ఆయా ఆకారములతో పర్వతమున నేటికిని కనుపించుచున్నవి. ఆ సరస్సుల పైనున్న 

సరోవరమున అగ్నిహోత్రుడు తపమునాచరించెను. 30 
268 


134/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
తత్సరస్తు దురారోహం అగాధం పాపనాశనమ్‌ । 
ఆగ్నేయమితి విఖ్యాతం తీర్ధానాముత్తమోత్తమమ్‌ ॥ 
బ్రాహ్మం సరస్తతశ్చోర్ధ్యం పావనం పరికీర్తితమ్‌ । 
సప్తర్నీణాం తతశ్చోర్ధ్యం ఆశ్రమాశ్చ సరాంసి చ ॥ 


ఏషాం సప్తదశానాబ్బు హ్యేకైకం పాపనాశనమ్‌ । 
దర్శనాత్‌ కీర్తనాచ్చాపి స్నానాత్‌ పానాచ్చ పార్వతి ॥ 
నారదః :- 

(శ్రుత్వైతత్‌ పార్వతీ ప్రాహ భర్తారం భక్తవత్సలమ్‌ । 
ఆదితః సరసామేషాం మాహాత్యం వద दव्य ॥ 
సర్వలోకహితార్థాయ పావనం పుణ్యవర్థనమ్‌ I 

శజ్మరః ప్రాహ పద్మాక్షి శృణు దుర్వాససే పురా ॥ 
బ్రహ్మణా పృచ్చతే ప్రోక్తం కాపిలం లిజ్ఞముత్తమమ్‌ । 
బుషిణా కపిలాఖ్యేన పాతాలే పూజితం సదా ॥ 
క్షీరాభిషిక్తం సురభేః ఉద్భిద్య భువముద్గతమ్‌ । 

కుపితా సురభిస్తస్య మూర్థ్యాధాయాన్వశాత్‌ ఖురమ్‌ ॥ 
మా వర్ధస్వేతి లిజ్ఞన్లు నావర్థత ఖురాజ్మితమ్‌ । 

ఆదౌ రజతవర్ణజణ్బ్చ మధ్యే స్వర్ణప్రభం మహత్‌ ॥ 
అగ్రేల_రుణాభం సమ్ఫూతం పబ్బవక్రం త్రియమ్బకమ్‌। 
పజ్బవర్ణం మహాభీమం పాతాలాధిష్టితం సదా ॥ 
మహర్షిణా కృతే పూర్వం కపిలేన ప్రపూజితమ్‌ । 
“కపిలేశ్వర” ఇత్యేతత్‌ కృతే ఖ్యాతం యుగే పురా ॥ 
జ్రేతాయామగ్నినా పశ్చాత్‌ “ఆగ్నేయ” మితి కీర్తితమ్‌ । 
అనాద్యన్తం మహాలిజ్గం ద్వాపరే చక్రపూజితమ్‌ ॥ 


269 


31 


39 


33 


34 


35 


36 


37 


38 


39 


40 


41 


135 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, త్రయోవింశో9_ధ్యాయః 
ఆ సరస్సు ఎక్కుటకశక్యమై మిక్కిలి లోతుగానుండి, పాపములను నశింపజేయునదై 
యుండి ఆగ్నేయసరస్సని ఖ్యాతిగాంచి మిక్కిలి గొప్పదై విరాజిల్లుచున్నది. 31 


ప్తర్నుల 
32 


దానిపై బ్రహ్మ సరస్సు పవిత్రమైనదని పేరెన్నికగని యున్నది. దానిపై స 
ఆశ్రమములు సరస్సులు విలసిల్లుచున్నవి. 

ఈ పదునేడు తీర్థములలో నొక్కొక్కటి పాపపరిహారము నొనరించునదై యున్నది. 
ఈ తీర్ధములు దర్శించినను, స్తుతించినను, స్నానమునాచరించినను, త్రాగినను 


పాపములను నశింపజేయునదైయున్నది. 33 
నారదః :- 

ఇట్లు శంకరుడు తెలిపినంతనే పార్వతి భక్తులయందు (ప్రమగలభర్తతో “శంకరా! 
ఈ సరస్సుల మాహాత్యమును మొదటి నుండియు తెలుపుము. 34 


వీటి మాహాత్యము సకలలోకములకు మేలు నొనగూర్చు నదై పవిత్రమై పుణ్యమును 
వృద్ధిపొందించునదైయున్నది యని యడుగగా శంకరుడిట్లు తెలిపెను. “పార్వతీ! 
మున్ను 35 


దుర్వాసుడడుగగా (బ్రహ్మచెప్పిన దానిని చెప్పెదను వినుము. పాతాళలోకమున 
= పూజింపబడు కపిలలింగము 36 


కామధేనువు పాలచే నభిషేకింపబడి భూమిని భేదించు కొని బయటకురాగా 
కామధేనువుకోపించి తన డెక్క నాలింగము తలపై నుంచి 87 


“నీవు పెరుగవలదిని ఆజ్ఞాపింపగా డెక్కచేనణగ ద్రొాక్కబడు టచే పెరుగలేదు. ఆ 
లింగము పై భాగమున వెండిరంగును మధ్యలో బంగారుకాంతియు 38 


అ(గభాగమున నెరుపురంగును కలిగి అయిదు ముఖములును మూడు నేత్రములు 
కలదై అయిదురంగులు కలిగి మహాభయంకరమై నిరంతరము పాతాళమున నుండి 


కపిలమహర్షి పూజించుటచే “కపిలేశ్వరిమని కృతయుగ మునను 40 


త్రేతాయుగమున నగ్నిచే పూజింపబడు “ఆగ్నేయిమనియు, కీర్తింపబడినది. 
ఆదియంతములులేని ఆ లింగము ద్వాపరయుగమున చక్రముచేతను, 41 


270 


135/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 

కలౌ యుగే భవిష్యం తత్‌ కపిలాపూజితం శివమ్‌ । 
అగ్రే కాపిలలిజ్ఞస్య సరోవరమనుత్తమమ్‌ ॥ 
పాతాలాదుద్గతస్యాస్య కపిలస్య మహాత్మనః । 
మారో హి తద్చిలం గుహ్యం కాపిలం పరికీర్తితమ్‌ ॥ 

౧ అది 
జలాభిపూరితం తత్తు సరోవరమనుత్తమమ్‌ । 
దర్శనా దేవ తత్తీర్ధం సర్వాఘౌఘవినాశనమ్‌ ॥ 
దర్శనాత్‌ స్వర్గదం పుంసాం ప్రీణామపి చ పార్వతి । 
స్నానే పానే కృతే తస్మిన్‌ జరామరణ నాశనమ్‌ ॥ 
సకృత్నాతస్య తు ఫలం జనస్య (శ్రుణు పార్వతి । 
వాజపేయాశ్వమేధానాం పుష్కలం ఫలమశ్చుతే ॥ 
వాజపేయాత్స్పునర్జన్మ సకృత్స్నాతస్య న చ్యుతిః । 
తదూర్ధ్వసరసి స్నాత వజ్రతీర్థమితి స్కృతే ॥ 
దశాధికఫలం లబ్బ్వా శక్రలోకం స గచ్చతి । 
వజతీర్షోర్దతః కుట్టే “విష్వక్సేని సరోవరే ॥ 

కాపిలాఖ్య చక్రతీర్థస్నానకాల నిర్ణయాదిః 


స్నాతస్తు యస్తస్య ఫలం శతాధికమితీరితమ్‌ । 
ఏవం సప్తదశానాం తు తీర్ధానామధికం ఫలమ్‌ ॥ 
తైలోక్యే సర్వతీర్థాని కార్తికే మాసి పర్వణి । 
మధ్యాహ్నే కాపిలే తీర్థే సాన్నిధ్యం యాన్తి పార్వతి ॥ 


తిష్టన్తి ప్రాణిరక్షార్ధం మధ్యాహ్నే దశనాడికాః । 
తత్ర స్నాతాస్తు యే పాపాః పురుషా యోషితోల_ మలే॥ 


సర్వపాపవినిర్ముక్తాః బ్రహ్మలోకం ప్రయాని వై । 
తత్ర దానాని కుర్వన్తి । యే నరా స్తీర్థసన్నిధౌ I 


271 


42 


43 


44 


45 


46 


47 


48 


49 


50 


51 


59 


136 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, త్రయోవింశో9_ధ్యాయః 


కలియుగమున కపిలమహర్షి పూజితమై మంగళకరమై ఒప్పారును. ఆ కపిల 
లింగమున కెదురుగా గొప్ప పుష్కరిణి కలదు. 42 
పాతాళమునుండి బయటకువచ్చిన కపిలమహర్షి కాపిల ద్వారము రహస్య 
మార్గముగానుండుటచే 'కాపిలమిని పిలువబడుచున్నది. 43 
జలముచే 2०९ ५०००० నా నరోవరము సేవించిన మాత్రముననే 
సకలపాపములను పోగొట్టును. 44 


పురుషులకుగాని స్త్రీలకుగాని చూచినమాత్రముననే స్వర్గము నొసంగును, 
స్నానమొనర్చినను త్రాగినను ముసలితనము మృత్యువు నశించిపోవును. 45 


ఒకేమారు స్నానమునొనరించిన వాని ఫలమును వినుము. వాజపేయ, 
అశ్వమేధయాగముల పరిపూర్ణఫలమును పొందును. 46 


వాజపేయ మొనరించిన వానికి పునర్ణన్మము కలుగును గాని యొకమారు 
స్నానమొనరించిన వారికి పునర్జన్మమే కలుగదు. దానికి పైనున్న వజతీర్ధమున 
స్నానమా చరించిన 47 


పదిరెట్లుగా ఫలితమునంది దేవేంద్ర లోకమునకేగును. వజ్రతీర్థమునకు పైనున్న 
విష్వక్సేనకుండమున 48 


కాపిలమను చక్రతీర్ధస్నానకాల నిర్ణయము 
వందకంటే నెక్కువరెట్లుగా ఫలము సిద్ధించును. ఇట్లు పదునేడు తీర్ధములకు 
గొప్ప ఫలితము కలదు. 49 


కార్తీకమాసమున మధ్యాహ్న సమయమున ముల్లోకముల లోని సకల తీర్ణములును 
50 


ప్రాణులను రక్షించుటకై పదిగడియల కాలము కపిల తీర్థమున సంగమందుచున్నవి. 
అందు స్నానమాచరించిన పురుషులుగాని స్రీలుగాని 51 


సకలపాపదూరులై బ్రహ్మలోకమునకేగుదురు. ఆ తీర్ధ సన్నిధానమున 52 


272 


136/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


తిలమాత్రహిరణ్యన్తు దత్తం మేరుసమం భవేత్‌ । 
భిక్షామాత్రం తథా౭_న్నస్య దానం కాపిలసన్నిధా ॥ 53 


८०८९९ యే నరా దేవి సోమలోకం వ్రజన్తితే । 
కన్యా గోభూప్రదాతారో విద్యామన్రోపదేశకాః ॥ 54 


స్వర్గకైలాసవైకుణ్ఞ బ్రహ్మలోకాన్‌ వ్రజన్తి తే । 
వర్షే వర్షే తు కార్తిక్యాం పౌర్ణమాస్యాం మవాతిథా ॥ ర్‌ర్‌ 


ఆయాన్తి సర్వతీర్థాని మధ్యాహ్నే కాపిలం సరః । 
ఇమం మన్రం సముచ్చార్య స్నాతస్తతృలమాప్పుయాత్‌।॥। 56 


స్నానం తు దుర్లభం తత్ర తద్విష్టోః పరమం పదమ్‌ । 
ఇతి తే కథితం సర్వ తీర్థ మాహాత్య ముత్తమమ్‌ । 


అతః పరం ప్రవక్ష్యామి పవనస్య తపోమహత్‌ ॥ 57 


ఇతి శ్రీవామనవురాణో క్షేతఖజ్జే శ్రీవేజిటాచలమాహాత్ళే 
= మాహాత్యవర్థనం నామ (०००००5० _ ధ్యాయః 


----= 8 | 6౧ శ్రత్రైకాకాణా 


2783 137 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, త్రయోవింశో9_ధ్యాయః 


నూవుగింజంత బంగారును దానమొనరించిన అది మేరు పర్వతసమానమై 
ఫలితమునొసంగును. కపిలతీర్థ సమీపమున దానమొనరించిన పిడికెడన్నమైనను 


సోమలోకమును (చంద్ర) పొందించును, కన్యాదానమును, గోదానమును, 
భూదానమును, విద్యాదానమును, మంత్రోపదేశము నొనరించువారికి 54 


స్వర్ణ, కైలాస, వైకుంఠ, బ్రహ్మలోకములు సిద్ధించును. “ప్రతిసంవత్సరమునను 
కార్తీకమాసమున పౌర్ణమి తిథియందు 55 


మధ్యాహ్నమున సకలతీర్థములు కపిలతీర్థమున సంగమందును. అను నీ మంత్రము 
నుచ్చరించి స్నానమా చరించిన పైన తెలిపిన ఫలమును పొందుదురు. 56 


ఆ నదీస్నానమును శ్రీమన్నారాయణుని పరమపదమును మిక్కిలి దుర్లభమైనవి. 
పార్వతీ! ఇంతవరకును నీకు లభించిన పరమపదము కరతలామలకమే ఉత్తమమైన 
ఈ తీర్థ మాహాత్యమును తెలిపితిని. ఇకపై వాయుదేవుని తపమును గూర్చి 
తెలిపెదనిని యీశ్వరుడు తెలిపెను. 57 
ఇది వామన వురాణమున శ్రీ వేంకటాచలమావోత్యుమున 
చక్రము మున్నగు వదునేదు తీర్ధమావోత్యుములను వర్థించుటయనెదు 
ఇరువదిమూదవ అధ్యాయము సంపూర్ణము 


---==० 2 "= 


274 


137/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
అథ చతుర్వింశో9_ ధ్యా 


భగవన్తముద్దిశ్య వాయ్వాదికృతతపఃప్రకారః 
శంకరః :- 
వాయోస్తపః ప్రభావన్తు శృణు దేవి తతః ప్రియే I 


గ్రీష్మే పబ్బుతపా వాయుః వర్నాసు భువి తిష్టతి ॥ 


హేమన్తే శిశిరే చాపి శేతే స్వామిసరోజలే । 
ఏవం వర్షసహస్రాన్రే దేవదేవో జనార్దనః ॥ 


ప్రాదుర్భవిష్యతి హరిః వాయోః ప్రియచికీర్షయా । 
తతః పశ్చాత్తు శజ్ఞస్య రాజ్ఞః ప్రియచికీర్షయా ॥ 
విశ్వవిఖ్యాతసుమహా ప్రాదుర్భావం కరిష్యతి । 
సర్వలోకహితాయైవ శజ్ఞవ్యాజేన వై హరిః ॥ 
శ్రీవేజ్బటాచలే పుణ్యే ప్రాదుర్భావం గమిష్యతి । 
తస్య హేతోస్తతః పూర్వం కర్తుబ్బు సుమహత్తపః । 


ఆవాం తత్ర గమిష్యావః చిరకాలాదనన్తరమ్‌ । 
గమిష్యన్తి సురా స్సర్వే సహ సర్వెః మహర్షిభిః ॥ 


తదా కుమారం ద్రక్ష్యావో విష్ణుభక్తిపరాయణమ్‌ । 
ఇత్యుక్తా శజ్మరేణా౭.థ విరరామ తదా సతీ ॥ 


తతః కాలేన మహతా శజ్మరో గమనోన్ముఖః । 
బభాషే పార్వతీం దేవీం పుత్రదర్శనలాలసామ్‌ ॥ 


శంకరః :- 
అయం 58०९8 సమ్రాపో యః పురా తే మయోదితః । 
శ్రీవేజజటాహ్వ్యయం గన్తుం మహాపుణ్యం నగోత్తమమ్‌।। 


275 


138 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, చతుర్వింశో9_ధ్యాయః 


ఇరువది నాల్గవ అధ్యాయము 


భగవంతుని గూర్చి వాయుదేవుడు మున్నగువారు తపమొనరించిన విధము 
శంకరుడు :- 
ఈశ్వరుడిట్లు తెలువుచుండెను. పార్వతీ! వాయుదేవుని తపస్సు యొక్క 
(ప్రభావమునువినుము. ఎండకాలమున పంచాగ్నిమధ్య నిలచియు, వర్షకాలమున 
భూమిపై నిలచియు 1 


హేమంత బుతువులోను శిశిరబుతువులోను స్వామి పుష్మరిణియందును 
పవళించి తపమొనరించును. ఇట్లు వేయి సంవత్సరములు గడువగనే 


శ్రీమన్నారాయణుడు 2 
వాయుదేవునకు ప్రియము నొనరింపగోరి అవతరించును. అటు పిమ్మట శంఖుడను 
రాజునకు ప్రియమునొనరింప గోరి 3 
ఈ శంఖమహారాజు నెపమున సకలలోక హితార్థమై నారాయణుడు (ప్రపంచమున 
నెల్లెడల ప్రసిద్దమైన మహత్తరమగు నవతారముగ 4 
పవిత్రమగు వెంకటాచలమున నవతరించును. అతని కొబికై గొప్పతపమును 
చేయుటకై 5 
మనమిరువురము ముందుగ నచటికేగెదము. తరువాత చాలకాలము పిమ్మట 
దేవతలందరును మహర్షులందరితో వెళ్ళగలరు. 6 
అచ్చట మనము విష్ణుభక్తి యందాసక్తి కల కుమార స్వామిని జూచెదమిని 
శంకరుడు పలుకగా పార్వతి మిన్నకుండెను. 7 
అంత చాల కాలము గడచిన పిమ్మట శంకరుడచ్చటికి వెళ్ళగోరుచు పుత్రుని 
చూడగోరుచున్న పార్వతిని 8 
శంకరుడు :- 

పార్వతీ! నేను మున్ను చెప్పిన పరమపావనమైన వెంకటా చలమునకేగు 
సమయమిపుడాసన్నమైనదిని 9 

276 


138/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
ఇతి సంస్మారితా దేవీ తదా పప్రచ్చ శజ్మరమ్‌ । 
పార్వతీ ;- 
కిం ను వాయోస్తపఃపూర్ణం? ప్రాదుర్భూతః కిమీశ్వరః?॥ 10 


కథం ప్రత్యక్షతాం యాతో వాయోః నారాయణో హరిః। 
కింను తస్మె వరం ప్రాదాత్‌ ? తత్సర్వం శంస మేవిభో।। 11 


ఇతి పృష్టో మహాదేవః పార్వతీమ బ్రవీత్తదా । 
శంకరః :- 
చచార ఖలు వై వాయుః దారుణం సుమహత్తపః ॥ 12 


ప్రాదుర్భూతం భగవన్తముద్దిశ్య వాయుకృతవిశ్వరూపస్తుతిః 
తతో వర్షసహస్రాన్తే దేవదేవో జనార్దనః । 


ప్రాదుర్చభూవ భగవాన్‌ పరమాత్మా సనాతనః ॥ 13 
శ్రీభూమిసహితో దేవో గరుడోపరి సంస్థితః । 

థి 
సశేషః శజ్ఞచక్రాభ్యాం అన్వితః 2०८९०९०5 ॥ 14 


తం దృష్ట్వా విస్మితో భూత్వా వాయుః సర్వాత్మగోచరః I 

ఆసనాదుదతిష్టత్స మత్తోన్మత్త ఇవ భ్రమన్‌ ॥ 15 
సమ్పతన్నుత్సతన్‌ హర్నాత్‌ ఉదృమన్‌ విభ్రమన్నపి । 

అద్భుతం కిమిదం దృష్టం వృషభా(ద్రౌ మయా9_ద్య వై॥ 16 
ఇత్యున్మాదాత్‌ విసంజ్ఞోల_ భూత్‌ ముహూర్తం పరమేశ్వరి! 
ఉదతిష్టత్ససంజ్ఞో9_ क దదర్శ హరిమజ్వసా ॥ 17 
యో వేదైశ్చ తపోభిశ్చ యోగిభిః మునిభిస్తథా । 

ద్రష్టుం శక్యో న దేవస్తు తమపశ్యత్సనాతనమ్‌ ॥ 18 
ప్రణనామ పునశ్చాపి సాష్టాబ్గం పురుషోత్తమమ్‌ । 

వాయుస్తుష్టావ గిరిజే భగవన్తం జనార్దనమ్‌ । 

తత్వ్వార్థయుక్తయా వాచా వేదవేద్యం సనాతనమ్‌ ॥ 19 


277 


139 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, చతుర్వింశో9_ధ్యాయః 


చెప్పగనే పార్వతి “వాయువుయొక్క తవము పరిపూర్తి నొందినదా? 
శ్రీమన్నారాయణుడవతరించెనా? 10 


వాయువునకు శ్రీమన్నారాయణుడెట్లు ప్రత్యక్షమాయెను? వాయువునకేమని 
వరమునొసంగెను? ఆ సంగతినంతను తెలుపుమిని యడుగగా 11 


పార్వతితో శంకరుడిట్లు చెప్పెను. వాయుదేవుడు ఘోర తపము నాచరించెను 
కదా! 12 


అవతరించిన భగవంతుని విశ్వరూపమును వాయువు వర్ణించుట 
అట్లు వేయి సంవత్సరములు గడువగనే దేవాదిదేవుడును దుష్టజన శిక్షకుడును, 
అనాదియైన శ్రీమన్నారాయణుడు 13 
శ్రీభూదేవులతో గరుత్మంతునిపై నధిష్టించి, శేషునితోను, శంఖచక్రములతోను కూడి, 
శార్‌జ్ఞమను బాణములను ధరించి ప్రత్యక్షమాయెను. 14 


సకల ప్రాణులయందు సంచరించు వాయువాతనిని గాంచి యాశ్చర్యమును చెంది 
ఆసనమునుండి లేచి పిచ్చివానివలె తిరుగుచు 15 


సంతోషముతో పడుచు నెగురుచు, పైకి ఎగురుచు, గిరగిర తిరుగుచు, 
వృషాచలముననేనెట్టియద్భుతమును గాంచితిని? 16 


అని మతిభ్రమణముతో చైతన్యరహితుడై క్షణకాలముండి పిమ్మట చైతన్యమునొంది 
శ్రీమన్నారాయణునిగాంచెను. 17 
వేదములచేతను, తపములచేతను యోగులచేతను మునులచేతను గాంచనలవికాని 
అనాదియగు శ్రీమన్నారాయణునిగాంచి 18 


ఓ పార్వతీ! సాష్ట్రాంగముగా మాటిమాటికి నమస్కరించి వేదాంతసారముతో గూడిన 
వాక్కులతో వేదములచే నెఖుంగదగిన శ్రీమన్నారాయణుని 19 


278 


139/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


నమస్తే దేవదేవేశ పురాణపురుషోత్తమ । 
శ్రీధరా!9_నన్త! గోవింద! జిష్ణవే విష్ణవే నమః ॥ 
ఏకస్త్వం పురుషస్సాక్షాత్‌ ఆదౌ మాయాసమన్వితః 
జగదేకార్ణవీకృత్య శేషే సాగరసంప్లవే ॥ 


త్వన్నాభిపజ్బజోద్భూతో [బ్రహ్మా బ్రహ్మవిదాం వరః 
యేనేదం జగదుత్సృష్టం చరాచరసమన్వితమ్‌ ॥ 


రజోగుణం సమాశ్రిత్య జగత్సృష్టం త్వయా విభో । 
సత్త్వం గుణం సమాశ్రిత్య రక్ష్యతే హ్యఖిలం జగత్‌ ॥ 
తమోగుణం సమాశ్రిత్య హ్రియతే చ పునస్త్వయా । 
జాతాస్త్వయి బ్రహ్మరూపే తే ప్రజాపతయో నవ ॥ 
యేభ్యః సమ్ఫూతమేతత్తు దేవమానుషరాక్షసమ్‌ | 
మధుకైటభ ण्ठ త్వం సమ్రాప్తే బ్రహ్మసజ్బటే ॥ 
తతో సురం సోమకాఖ్యం హత్వా వేదజ్బ తత్మరాత్‌ । 
గృహీత్వా బ్రహ్మణే ప్రాదాత్‌ మీనరూపీ మహేశ్వరః ॥ 
నిరాధారే జగత్యస్మిన్‌ నిరాలమ్చే చరాచరే । 
ఆధారః కూర్మరూపీ త్వం పురుషోత్తమ! తిష్టసి ॥ 
గతాముద్ధృత్య పాతాలం భువం సగిరికాననామ్‌ । 
వోఢా౭_సి పోత్రిరూపేణ త్వం మహాత్మా సనాతనః ॥ 
పునః కృతయుగాదౌ తు హిరణ్యాఖ్యే సురే సతి । 
సైంహీం ప్రహ్లాదరక్షార్థం నరార్ధతనుముద్వహన్‌ ॥ 
స్తమ్మాత్‌ కాలాయసాజ్ఞాతో విదార్యా౭_.థ మహాసురమ్‌। 
లక్ష్మీమాలిజ భగవన్‌! రక్షితా త్వం జగత్రయమ్‌ ॥ 
అథ కాలాన్తరే విష్ణో! యాగే వైరోచనేర్విభో! 
త్వమినచోదితో దేవ వామనో వాగ్మినాం వరః ॥ 

279 


20 


21 


22 


23 


24 


25 


26 


97 


28 


29 


30 


31 


140 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, చతుర్వింశో9_ధ్యాయః 


దేవాదిదేవా! పురాణపురుష శ్రేష్టా! శ్రియఃపతీ! ఆద్యంత రహితా! గోవిందా! 


జయశీలా! సర్వవ్యాపీ! 20 
సృష్ట్యారంభమున నీవొకడవే పురుషుడవు. జగత్తునంతను నీటి మయముగా 
నొనరించి ఆ సాగరమున పవ్వళించి యుందువు. 9 
చరాచరములతో గూడిన జగత్తంతను సృజించినవాడును (బ్రహ్మవేత్తలలో 
అగ్రగణ్యుడగు బ్రహ్మ నీ నాభికమలము నుండి పుట్టినవాడు. 22 
నీవు రజోగుణముతో జగత్తునంతను సృజించితివి. సత్వగుణముతో రక్షించు 
చున్నావు. 23 
తమోగుణముతో సంహరించుచున్నావు. (బ్రహ్మరూపుడ వగు నీ నుండి 
తొమ్మిదిమంది ప్రజాపతులుద్భవించిరి. 24 
వారినుండియే దేవతలు, మనుజులు, రాక్షసులు ఉద్భవించిరి. (బ్రహ్మకాపద 
వాటిల్లినపుడు నీవు మధుకైటభులను సంహరించినవాడవు. 25 
మత్స్యావతారుడవై సోమకాసురుని జంపి ఆతని చేతినుండివేదములను తీసికొని 
బ్రహ్మకొసంగితివి. 26 
ఈ జగత్తాధారములేని ఆశ్రయములేకయున్న సమయ మున నీవు కూర్మావతారుడవై 
యాధారమును కల్పించితివి. 57 
పర్వతములతో అడవులతో కూడిన భూమిని పాతాళ లోకము నుండి బయటకు 
తీసి వరాహరూపుడవై ధరించిన మహాత్ముడవు నీవే. 28 


కృతయుగమునకు ఆరంభమున హిరణ్యాసురుడను రాక్షసుని [ద్రుంచి ప్రహ్లాదుని 
రక్షించుటకే సింహము వంటి తలను సగము శరీరము మనిషిగను ధరించి శ్రీదేవి 
సహితుండవై 29 
ఇనుపస్తంభమునుండి అవతరించిన ఆతనిని సంహరించి లక్ష్మీదేవితో కలసి 
యుండి ముల్లోకములను రక్షించితివి. 80 
మరియొక కాలమున బలిచక్రవర్తి యొనరించు యాగమున సాంద్రప్రేరణచే 
వాక్చతురులలో శ్రేష్టుడగు వామనుడవై 31 


280 


140/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
పదాని త్రీణి యాచిత్వా ప్రతిగృహ్య మహాబలేః । 
ఆక్రమ్య భూర్భువోలోకాన్‌ దత్త్వేన్హాయ జగత్రయమ్‌ ॥ 
చన్చమణ్జలమాసాద్య పద్మాసనగతో విభో । 
అమృతా9_న్నాధిపో విష్ణో జగత్సాసి చరాచరమ్‌ ॥ 
జామదగ్న్యో మహాబాహో రాక్షసాన్‌ రాజరూపిణః । 
హత్వా తద్రక్తకుణ్ణేషు కృత్వా పితృజలక్రియామ్‌ ॥ 
మహీం నిఃక్షత్రియాం కృత్వా యజ్ఞం కృత్వాం_శ్వమేధికమ్‌। 
దక్షిణార్థం మహీం దత్త్వా కాశ్యపాయ జగత్పభో ॥ 
గత్వా మహోదధిం తత్ర సముద్రేణ కృతాలయః । 
సహ్యాద్రౌ రమణీయే త్వం తపశ్చరసి భార్గవః ॥ 
రావణే రాక్షసే దేవ! సమ్ఫూతే దేవకణ్ఞకే । 
తతస్తేతాయుగే జిష్టో! రామో దాశరథిః స్వయమ్‌ ॥ 
లక్ష్మణానుచరో భూత్వా భార్యాహర్తారమాహవే । 
సపుత్రపౌత్రం సగణం సామాత్యం సంహరిప్యసి ॥ 


బలభద్రో౭_థ కృష్ణస్త్వం వాసుదేవస్సనాతనః । 
కల్యన్తే కల్మిరూపీ చ భవితా£.సి త్రిలోకధృక్‌ ॥ 


ఆదిత్యానాం చ విష్ణుస్త్వం జ్యోతిషాం త్వం ప్రభాకరః 
వసూనాం పావకశ్చ త్వం రుద్రాణాం శమ్భురుత్తమః । 


(్రహాణాజ్బ బుధో౭_సి త్వం దేవానాం బలఖిత్‌ భవాన్‌! 
సిద్ధానాం కపిలో9_సి త్వం దేవర్షీణాణ్చ నారదః ॥ 
యజ్ఞానాం జపయజ్ఞో9_సి తపశ్చాసి తపస్వినామ్‌ । 
యక్షాణాజ్బ ధనేశ స్త్వం యమ స్సంయమతాం భవాన్‌॥ 
మత్వానాంమకరో9 సి త్వం వరుణోయాదసాం పతిః । 
ఆపగానాజ్బ గజ్లా త్వం సరసాం సాగరో భవాన్‌ ॥ 

281 


32 


33 


34 


35 


36 


37 


38 


39 


40 


41 


42 


43 


141 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, చతుర్వింశో9_ధ్యాయః 
బలినుండి మూడడుగుల స్థలము నీయమని యాచించి తీసికొని భూలోక 
భువర్లోకముల నాక్రమించి యింద్రునకు ముల్లోకముల నొసంగితివి. 32 


చంద్రమండలమునకేగి పద్మాసనముగా కూర్చుండి అమృతాన్నమున కధిపతివై, 


చరాచర ప్రపంచమును కాపాడుచుందువు. 33 
పరశురాముడవై రాజవేషమున నున్న రాక్షసులను జంపి ఆ రక్తపుమడుగులలో 
పితృదేవతలకు తర్పణములనొసంగి 34 
భూమిలో రాజవంశము లేకుండునట్లొనర్చి యశ్వమేధ యాగము నొనరించి 
కాశ్యపునకు దక్షిణగా భూమిని దానమొనరించి 35 
మహాసము[ద్రమునకేగి సముద్రముచే చుట్టబడిన సుందర సహ్యపర్వతముపై 
తపమాచరించువాడవ. 36 
రాక్షసుడగు రావణుడు దేవతలను బాధించుచుండగా త్రేతాయుగమున దశరథ 
పుత్రుడవగు రామచంద్రుడవై 37 
లక్ష్మణునితో గూడి భార్యనపహరించిన రావణుని పుత్రపాత్రపరిజన మంత్రివర్గము 
లతో యుద్ధమున సంహరింతువు. 38 
బలరాముడవు. వసుదేవుని పుత్రుడగు కృష్ణుడవునీవే. కలియుగాంతమున 
కల్మిరూపుడవు నీవే. 39 
అదితిపుత్రులలో విష్ణువును, తేజశ్ళాలులలో సూర్యుడవు. వసువులలో పావకుడవు. 
రుద్రులలో శంకరుడవు. 40 
గ్రహములలో బుధుడవును, దేవతలలో ఇంద్రుడవు, సిద్దులలో కపిలుడవు, 
దేవర్ష్నులలో నారదుడవు, 41 
యజ్ఞములలో జపయజ్ఞము, తపశ్శాలురలో తపస్సును, యక్షులలో కుబేరుడవును, 
నియమించు (దండించు) వారలలో యముడవును. 42 
చేపలలో మొసలియు సముద్రములలోని ప్రాణులకు ప్రభువగు వరుణుడవును, 
నదులలో గంగానదియు, సరస్సులలో సముద్రమును 43 
282 


141/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
వాయూనాం ప్రాణవాయుస్త్వం విధాత్యాణాం చతుర్ముఖః। 
వర్ణానాం బ్రాహ్మణశ్చ త్వం ఆశ్రమాణాం గృహీ భవాన్‌! 
తారకాణాబ్బు చన్రస్త్వం ఇన్టియాణాం మనో భవాన్‌ । 
సింహో౭_సి త్వం మృగాణాబ్బు గజేన్లోత_ సి చతుష్పదామ్‌॥ 
ద్విపదాం బ్రాహ్మణశ్చాసి పక్షిణాం గరుడో భవాన్‌ । 
వాసుకిస్త్వంతు సర్పాణాం విషాణాం కాలకూటకమ్‌ ॥ 
నాగానాం త్వమనన్తో౭_సి మేరుస్త్వం కులభూభృతామ్‌। 
గిరీణాం హిమవాంశ్చ త్వం వేదానాం సామరూపధ్య్భక్‌॥ 
ఛన్దసామపి గాయత్రీ మగ్హాణాం ప్రణవో భవాన్‌ । 
పశూనాం సురభిశ్చ త్వం హుతభుక్‌ యజ్ఞభోజినామ్‌॥ 
అచరాణాం గిరిశ్చ త్వం వృక్షాణాం పిప్పలో భవాన్‌ । 
సేనానీనాం భవాన్‌ స్మృన్దః క్షమా శౌర్యవతాం భవాన్‌ ॥ 


బీజానామజ్మురశ్చాసి ప్రాణినాం (ప్రాణధృక్‌ భవాన్‌ । 


A 


బ్రహ్మర్షీణాం వసిష్టస్త్వం చరతాం పవనో భవాన్‌ ॥ 
మహర్షీణాం భృగుశ్చ త్వం వ్యాసో వేదవిదాం భవాన్‌! 
వాల్మీకిశ్ళ కవీనాం త్వం జనానాం త్వం జనేశ్వరః 11 
యత్సత్త్వం సర్వలోకేషు తేజోబలసమన్వితమ్‌ । 
తద్భవానితి విజ్లేయ మితి బ్రహ్మవిదో విదుః ॥ 

లా 
సహస్రశిరసే తుభ్యం పురుషాయ నమో నమః । 
భుజాసహస్రయుక్తాయ తే సహస్రపదే నమః ॥ 
నానావిధాని దేవ త్వ దాయుధాని సహస్రశః । 
దీష్యమానాని సర్వాణి ద్యోతయన్తి దిశో దశ ॥ 
వక్రాణి తవ తీవ్రాణి దంష్టాప్రతిభయాని చ । 
బాలార్మమణ్దలాకార కుణ్జలాభ్యాం విభాన్తి వై ॥ 


283 


44 


45 


46 


47 


48 


49 


50 


51 


59 


53 


54 


55 


142 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, చతుర్వింశో9_ధ్యాయః 
వాయువులలో ప్రాణవాయువును, బ్రహ్మలలో (సృష్టికర్త లలో) చతుర్ముఖ బ్రహ్మయు, 
జాతులలో బ్రాహ్మణుడ వును, ఆశమములలో గృహస్థాశ్రమస్థుడవును నీవే. 44 


నక్షత్రములలో చంద్రుడవును, ఇంద్రియములలో మనస్సును, మృగములలో 
సింహమును, నాల్టుకాళ్ళ జంతువులలో ఏనుగును, 45 


రెండుపాదములు కలవారలలో (బ్రాహ్మణుడవును, పక్షులలో గరుత్మంతుడవును, 
సర్పములలో వాసుకియు, విషములలో కాలకూటవిషమును, 46 


అనేక తలలుగల పాములలో ఆదిశేషుడవును, కులపర్వతములలో మేరు 
పర్వతమును, పర్వతములలో హిమవంతుడవును, వేదములలో సామవేదమును47 


ఛందస్సులలో గాయత్రియు, మంత్రములలో (ప్రణవమును (ఓంకారమును) 
పశువులలో కామధేనువును, యజ్ఞభోక్తలలో అగ్నిదేవుడును, 48 


స్థిరమైన పదార్ధములలో పర్వతమును, వృక్షములలో రావిచెట్టును, సేనానాయకులలో 
కుమారస్వామియు, పరాక్రమవంతులలో నోర్పును నీవె: 


వీజములలో (వృక్షమునకు కారణమగు గింజలలో) మొలకలును, ప్రాణులలో 
ప్రాణవాయువును, బ్రహ్మర్ను లలో వసిష్టుడవును, తిరుగువారలలో వాయువును, 50 


మహర్షులలో భృగుమహర్షియు వేదవేత్తలలో వా ००८००920, కవులలో వాల్మీకియు, 


ప్రజలలో రాజువును నీవే. 51 
సకలలోకములలో తేజస్సు, బలములలో గూడిన భూత సమూహము నీవేయని 
తెలియవలయునని తత్త్వవేత్తలు వచింతురు. 52 
వేయి 8८6००९०९ పర(బ్రహ్మవగు నీకు నమస్కారము. వేయిభుజములు, 
వేయిపాదములుగల నీకు నమస్మారము. 58 
దేవా! నీ యాయుధములనేకవిధములై ప్రకాశించుచు తమ ప్రకాశముచే 
పదిదిక్కులను (ప్రకాశింపజేయు చుండును. 54 
నీ ముఖములు(గములై న్‌ కోరలతిభయంకరములై లేత సూర్యమండలమును బోలిన 
కాంతిగల కుండలములచే విరాజిల్లుచున్నవి. 151 
284 


142/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


త్వత్సాదామ్ఫోరు హైరేతైః సహస్తెర్భాతి తే పదమ్‌ । 
బాలార్మద్యుతిసమ్భిన్న రక్తామ్సోజైరివాజ్చితమ్‌ ॥ 


పృథివీ పూరితా పద్భిః ఆకాశం మూర్ధభిస్తవ । 
బాహుఖిశ్చ దిశో వ్యాప్తా మహావిష్ణో నమో౭_స్తుతే ॥ 


వేదాస్తవైవ నిశ్వాసాః చన్దసూర్యాౌ తవాక్షిణీ । 
జ్యోతిష్క్మణాశ్చ తారాణి జగద్రూప! నమో౭ స్తు తే ॥ 


కలాకాష్థామూహూర్తాది దినరాత్రిశరీరిణే । 
చతుర్యుగాయ కాలాయ నమో౭_నన్తాయ తే విభో ॥ 


కాలద్భక్‌ కాలరూపీ చ కాలాత్మా కాలకారణమ్‌ । 
కాలవిద్భిరవేద్యస్త్వం విశ్వమూర్తే నమో9 స్తు తే ॥ 


అనాదీని చ భూతాని మహాన్తి మధుసూదన । 
తవ మూర్తాని రూపాణి భూతభావన తే! నమః ॥ 


ప్రాణాత్మా ప్రాణధృక్‌ ప్రాణీ సాక్షీ త్వం సర్వకర్మణామ్‌ । 
నిత్యః సర్వగతః స్థాణుః అచలస్తే నమో నమః ॥ 


శరీరభృత్‌ శరీరీ త్వం శరీరాత్మా శరీరగః । 
శారీరకర్మణా స్పృష్టః శుద్ధమూర్తే నమో౭ 9 తే ॥ 


అణీయసామణీయాంస్త్వం మహీయాంశ్చ మహీయసామ్‌। 
బృహతాజ్బ బృహచ్చ త్వం విశ్వమూర్తే నమో౭_స్తు తే॥। 


285 


56 


5¶ 


58 


59 


60 


61 


62 


63 


64 


143 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, చతుర్వింశో9_ధ్యాయః 


నీ సానము నీ వేయి పాదపద్మములతో లేతసూర్య కిరణ కాంతిచే వికసించిన 
ద్మములతో నలంకరింప బడినది. 56 


రు 
88 
29 
es 


నీ పాదములచే భూమియు, శిరస్సులచే నాకాశమును, బాహువులచే దిక్కులును 
నిండియున్నవి. శ్రీమన్నారాయణా! నీకు నమస్కారము. 57 


వేదములు నీవు విడిచిన నిట్టూర్పులు, చంద్రసూర్యులు నీ కనులు, కాంతి కణములు 
2 కనుగుడ్లు జగచ్చరీరా! నమస్మారము. 58 


పదునెనిమిది జిప్పపాట్లకాలము ఒక “కాష్ట్ర అని చెప్ప బడును. అట్టి ముప్పది 
కాష్టలకాలము ఒక “కలా”యని చెప్పబడును. అట్టి కలా, కాష్టా, క్షణకాలముతో 
కూడినదియు; పగలు రాత్రి కలదియు, కృత, (छ, ద్వాపర, కలియుగములతో 
కూడిన కాలము శరీరముగా కలిగిన పురాణ పురుషుడవగు నీకు నమస్మారము. 


కాలమును ధరించువాడవు, కాలస్వరూపుడవు, కాలమునందు వ్యాపించి 
యుండువాడవు. కాలమునకు కారణము, 5०९55०९8 00255०68, తెలియ 
రానివాడవు, విశ్వరూపుడవగు నీకు నమస్కారములు. 60 


అనాది కాలమునుండియు, స్థిరముగా నుండిన ప్రాణుల న్నియు నీ శరీరమును 
దాల్చిన రూపములు. సకల భూతములను ధారకపోషక భోగ్యంబులనిచ్చి వృద్ధి 
గావించువాడా! నీకు నమస్మారము, 61 


ప్రాణరూపుడవు. ప్రాణమునకు ధారకమగువాడవు. ప్రాణమునిచ్చువాడవు. సకల 
కర్మలకు సాక్షివి. నిత్యమైన వాడవు. అన్నిటి యందు వ్యాపించి యుండువాడవు. 
అవి కారుడవు, దేనికిని చలించనివాడవగు నీకు నమస్మారము. 62 


శరీరమును భరించువాడవు. సత్వశరీరివి, శరీరము నందుండువాడవు. శరీరముతో 
చేయబడిన పుణ్యపాప కర్మల సంబంధము లేనివాడవు. అప్రాకృతదివ్యదేహా! నీకు 
వందనము. 63 


అణు పరిమాణము గలవాటిలో అణురూపుడవును, పెద్ద పరిమాణముగల వాటిలో 
గొప్పవాడవును. మిక్కిలి పెద్ద వాటిలో పెద్దవాడవును, ప్రపంచమందంతటను 
వ్యాపించిన రూపముగల నీకు నమస్మారము. 64 


256 


143/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
ఖస్థస్త్వం ఖగుణశ్చాపి ఖగుణాతీత ఏవ చ । 
ఖమూర్తిః ఖగతిశ్చాసి ఖగేశారూఢ! తే నమః ॥ 


జ్ఞానాత్మా జ్ఞానదృక్‌ జ్ఞానీ జ్ఞానం జానవతాం భవాన్‌ । 
a a a a a 
జ్ఞానవిద్భిరవిజ్లేయః తుభ్యం జేయాం_తృనే నమః ॥ 
= వ అ 


వేదాత్మా వేదవిత్‌ వేద్యో వైద్యో వేదవిదాం వరః । 
వేదాన్తవేద్యరూపాయ బ్రహ్మరూపాయ తే నమః ॥ 


అక్షరాయ క్షరాద్యాయ హ్యక్షరాకారధారిణే । 
క్షరాక్షరవిభకౌ ద్వౌ అతీతాయ చ తే నమః ॥ 


నమో నిరన్తరానన మూలకన్లాయ జిష్ణవే । 
ఉష్ణత్వమగ్నా శైత్యజ్బు జలే పృథ్వ్యాంచ గన్టితా ॥ 


స్పర్శిత్వజ్బు భవాన్‌ వాయౌ నైర్మల్యం ఖే నమో9 స్తు తే! 
ఘనాః కేశేషు నద్యస్తే భగవన్‌! సర్వసన్థిషు 11 


కుక్షౌ చ २०२९२८४ సప్త నమస్తే జలమూర్తయే | 
స్తోతైః స్తుతాయ స్తోత్రాయ స్తోత్రకృత్చియకారిణే I 


స్తోత్రజేయాయ స్తుత్యాయ స్తోత్రరూపాయ తే నమః । 
అద్భుతాకారరూపాయ నమస్తే శార్హపాణయే ॥ 


భక్తప్రియాయ శాన్తాయ భక్తచిత్తానువర్తినే । 
భక్తపాపవినాశాయ నమస్తే శార్చపాణయే ॥ 


287 


65 


66 


67 


68 


69 


70 


71 


72 


73 


144 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, చతుర్వింశో9_ధ్యాయః 


నీవు పరమాకాశమగు పరమపదవాసివి. ఆకాశగుణమగు శబ్బమయ వేదవేద్యుడవు, 
ఆకాశగుణమగు ప్రాకృత శబ్దముల కందనివాడవు. ఆకాశశరీరుడవు అపరిచ్చిన్న 
ప్రాహ్యస్థానమైనవాడవు. గరుడవాహనా! నీకు వందనము. 65 


జ్ఞానస్వరూపుడవు, జ్ఞాననేత్రుడవు, జ్ఞానముకలవాడవు, జ్ఞానముకలవారలలో 
జ్ఞానివి నీవే. జ్ఞానము కలవారిచేనైనను స్వప్రయత్నము తెలియబడరాని వాడవు. 


వేదస్వరూపుడవు, వేదమును తెలిసినవాడవు, సుఖముగా వేదము నెజుంగ 
దగినవాడవు, సంసారమును పోగొట్టు మందైన విద్యనెజుంగువాడవు. వేదవేత్తలలో 
అ(గగణ్యుడవు. వేదాంతముచే నెణుంగదగినవాడవు. పరబ్రహ్మ రూపుడవగు నీకు 
నమస్కారము. 67 


నాశరహితుడవు, నశ్వరపదార్థములన్నిటి కిని కారణమైన వాడవు. నిత్యదివ్యదేహ 
ధారివి. చేతనాచేతనశరీరివి, గతించిన వస్తుస్వరూపుడవును నీవే. అట్టి నీకు 
వందనము. 68 


అవిచ్చిన్నానందము నొసంగు మూలకారణ భూతుడవగు నీకు నమస్మారము 
జయశీలా! నీకు వందనము. అగ్నియందలి వేడియు, నీటియందలి చల్లతనమును, 
భూమియందలి పరిమళమును, 69 


వాయువునందలి స్పర్శ్భయు, ఆకాశమునందలి నిర్మలత్వమును నీవై వీ 
కేశములయందు మేఘములను, సకలావయవ సందులయందును నదులును70 


గర్భమున ఏడు సముద్రములు కలిగియున్న నీ జల రూపమునకు నమస్మారము. 
స్తోత్రములచే స్తుతింప బడువాడవు. స్తుతించువారికి ప్రియము నొనగూర్చువాడవు. 
71 


స్తోత్రములచే తెలియబడువాడవు, స్తుతింపదగినవాడవు. స్లోత్రరూపుడవు, 
అద్భుతమగు ఆకారము కలవాడవు. శార్‌జ్ఞమును ధరించిన వాడవునగు నీకు 
నమస్మారము. 72 


భక్తులకు ప్రియము నొనగూర్చువాడవు. శాంతరూపుడవు, (ఊర్మిషట్క రహితుడవు) 
భక్తుల మనస్సుననుసరించి నడుచుకొనువాడవు, భక్తులపాపములను నశింపజేయు 
శార్‌బ్ఞగపాణివగు నీకు నమస్మారము. 73 


288 


144/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


రక్షాకరాయ జగతాం రక్షోఘ్నే రాక్షసారయే । 
శ్రీవత్సవక్షసే తుభ్యం శార్హ పాణే నమో నమః ॥ 


(శ్రియా సరోజకరయా సరోజాన్తరవర్ణయా | 
దివ్యాభరణవిద్యోతి దేహయా దివ్యవేషయా ॥ 


పలాశశ్యామయా దేవ్యా ధరిణ్యోత్సలహస్తయా ] 
సంగ్రితోభయపార్యాయ నమస్తే శార్హపాణయే ॥ 


చరాచరాణి భూతాని భీతాని చలితాని వై! 
లభన్తే న స్థితిం దేవ! భీమరూప! నమో9_స్తు తే ॥ 


యుగాన్తకాలానలకోటి తుల్య ప్రభాభిరాపూరితలోకజాల। 
రత్నాజ్ఞదాలజ్బృతబాహుదజ్జ నమో నమస్తే౭ స్తు సహస్రబాహో ॥ 
నమో9 స్తు దేవా అపి లోకపాలా భూతావిశేషేణ విరూపనేత్ర । 
విమానగాస్తే ప్రణమన్తి చైతే ప్రసీద దేవేశ! జగన్నివాస॥। 


పశ్యామి దేవేశ! తవైవ దేహే చరాచరాణీ హ గతాగతాని। 
భూతాని చైతాని చ భూతవాస తపః ప్రభావాచ్చ భవ|త్పసాదాత్‌ ॥ 


అనేకరత్నాన్వితభూషణానాం ప్రభాభిరాదీపితలోకజాల। 
తడిద్దుణాలజ్బృతమేఘకాన్తే ప్రసీద దేవేశ! జగన్నివాస॥। 


త్వదీయవక్రాణి మహాద్యుతీని కల్పాన్తసూర్యానలసన్నిభాని। 
దంమ్రాకరాలాని మహాస్వనాని బిభేమి పశ్యన్‌ భగవన్‌! ప్రసీద ॥ 


బ్రహ్మత్రినేత్రప్రముఖాంశ్చ దేవాన్‌ సయక్షగస్థర్వమహోరగాంశ్చ । 
పశ్యామి సర్వాంస్తవ దేవ దేహే ప్రసీద దేవేశ జగన్నివాస!॥। 


దిశో న జానే న లభే చ శర్మ[సీదామ్యహో!దేవవర ప్రసీద। 
భక్తానుకమ్చిన్‌! పరమార్ధరూష। ప్రసీద విష్టో![భగవన్‌! ప్రసీద॥ 


289 


74 


75 


76 


77 


78 


79 


80 


81 


82 


83 


84 


145 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, చతుర్వింశో9_ధ్యాయః 


ప్రపంచమును పాలించువాడవు, రాక్షసులను ద్రుంచు వాడవు, రాక్షసులకు 
శత్రువైనవాడవు, శ్రీవత్సమను పుట్టుమచ్చ కలవాడునగు నీకు నమస్మారము. 


పద్మము చేతియందు కలదై పద్మములో పలనుండు రంగు వంటి రంగుకలదై 
దివ్యాభరణములతో ప్రకాశించుచున్న దేహముకలదై సుందరరూపముకలదైన 
లక్ష్మితోను 75 


మోదుగవలె నల్లని శరీరము గలిగి కలువను చేత ధరించిన భూదేవితో 
నిరుపార్వములయందు నాశ్రయింపబడిన నీకు నమస్కారము. 76 


చరాచరములన్నియు నీ భయంకరరూపమును గాంచి భయపడి యిటునటు 
సంచరించుచు నిలవజాలక యున్నవి. 77 


ప్రళయకాలమునందలి కోటియగ్నిహోత్రములవంటి కాంతులతో నిండిన లోకములు 
కలవాడా! రత్నములచే చేయబడిన భుజకీర్తులచే నలంకరింపబడిన భుజములు 
కలవాడా! వేయిభుజములు కలవాడా! నీకు నమస్కారము. 78 


దేవతలును, లోకపాలురును, భూతములును విమానమునందుండి భయంకర 
నేత్రుడవగు నీకు నమస్మరించుచున్నారు. జగదీశా! అనుగ్రహింపుము. 79 
నీయనుగ్రహముచేత నీ శరీరమున నా తపః ప్రభావము చేతను వచ్చుచు పోవుచున్న 
చరాచర ప్రాణులను గాంచుచున్నాను. 80 
బహురత్న ఖచిత భూషణ కాంతులచే లోకములను (ప్రకాశింపజేయువాడా! 
మెరుపులచే సుందరమగు నీలమేఘమువంటి కాంతిగల స్వామీ! నీకు నమస్మారము. 
81 
మిక్కిలి కాంతిగలిగి ప్రళయకాల సూర్యాగ్నులవలె ప్రకాశించుచు కోరలచే 
భయంకరములై మిక్కిలి గర్జించు చున్నవై విరాజిల్లు నీ ముఖములను 


గాంచిభయపడుచున్నాను, అనుగ్రహింపుము. 82 
నీ శరీరమున (బ్రహ్మరుద్రాది దేవతలను, యక్ష గంధర్వులను, నాగులను 
గాంచుచున్నాను, అనుగ్రహింపుము. 83 


నాకు దిక్కులు తెలియకున్నవి. సుఖములేకున్నది. నా అవయవములు శిధిల 

మగుచున్నవి. దేవాదిదేవా! అనుగ్రహింపుము. భక్తులయందు దయగలవాడా! 

పరబ్రహ్మస్వరూపా! అను(గహింపుమిని 84 
290 


145/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


శంకరః :- 

'ప్రసీదేతి నమస్కృత్య వాయుః ప్రాజ్ఞాలిరాస వై । 

ప్రీతోల_ థ భగవాన్‌ విష్ణుః శబ్ధచక్రగదాధరః ॥ 85 
శ్రీభూమి సహితో దేవో వరదో వాయుమబ్రవీత్‌ । 

వరం వృణీష్వ భద్రం తే వాయో యన్మనసేచ్చసి ॥ 86 
వాయుః :- 


వరం న యాచే దేవేశ! శ్రీనాథ! పరమేశ్వర! 
త్వత్సాన్నిధ్యం మమైవేదం నిత్యమస్తు రమాపతే ॥ 87 


వాయుం ప్రతి భగవత్క ఎ్రుతానవరత స్వసాన్నిధ్య వర ప్రదానమ్‌ 
శంకరః :- 
ఏతద్రుత్వా హరిః ప్రాహ దేవతానాజ్బ సన్నిధౌ । 


శ్రీభగఠాన్‌ :- 

చతుఃషష్టిం త్వయోక్తానాం శ్లోకానాం యః పఠేన్నరః ॥ 88 

భుక్తిం ముక్తింస లభతే మత్ర్రసాదాత్‌ న సంశయః । 

త్రిసన్ధ్యం యః పఠేత్‌ భక్తా పూజయన్‌ మా మనన్యధీః ॥ 89 

షణ్మాసాన్మమ సాన్నిధ్యం లభతే సన సంశయః । 

తవాస్తు యద్యదిష్టం తత్‌ దేవానామపి దుర్లభమ్‌ ॥ 90 

అస్య స్మన్దకుమారస్య పూజనం మమ నిత్యశః । 

ఆకల్పాన్తం మయా దత్తం తథా సాన్నిధ్యమత్ర వై ॥ 91 

శంకరః :- 

వాయుర్తబ్దా వరాన్‌ విష్ణోః యయావథ సురాల_లయమ్‌। 

ఆస్తే వృషాచలే దేవః శ్రీభూమిసహితో9_నఘే ॥ 92 

అప్రత్యక్షాలయో దృశ్యో విహరన్‌ గిరిమూర్ధని । 

నానాద్రుమలతాకీర్ణే సర్వర్తుగణసంయుతే ॥ 93 
291 


146 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, చతుర్వింశో9_ధ్యాయః 


శంకరుడు :- 
నమస్కరించి వాయువు చేతులు జోడించి నిలవగా శంఖ చక్రగదలను ధరించి85 


శ్రీభూదేవులతో గూడిన శ్రీమన్నారాయణుడు సంతసించి వాయువుతో నీ 
యఖీష్టమును కోరుకొనుము. నీకు మంగళమగుగాక! యని తెలుపగా 86 


తాయున్ర :- 
(శ్రియఃపతీ! నేను వరమునుకోరను. నేనెల్లప్పుడును నీ సన్నిధానమున నుండునటుల 
ననుగ్రహింపుముని ప్రార్థించెను. 87 


వాయువునకు శ్రీమన్నారాయణుడెల్లపుడు నాతడు తనవద్దనే 
యుండునటుల వరమొసంగుట 


శంకరుడు :- 
ఈ మాటలను విని శ్రీమన్నారాయణుడు దేవతలందరు వినుచుండగా 


శ్రీభగలానుడు :- 
నీవిపుడు స్తుతించిన ఈ ఆరువదినాలుగు శ్లోకములను పఠించు మనుజుడురిరి 


ఇహపరలోక సుఖములను నా అనుగ్రహముచే పొందు ననుటలో సందియము 


లేదు. నిశ్చలమైన మనస్సుతో మూడు వేళలయందును భక్తితో 89 
ఆరునెలలవరకు పఠించినవారికి నా సాన్నిధ్యము తప్పక లభించును. దేవతలకును 
పొందనశక్యమగు నీ మనోభీష్టములు సిద్ధించును. 90 
ఈ సుబ్రహ్మణ్యుడు కలియుగాంతము వరకు నెల్లవేళల నన్ను పూజించు నటుల 
నా వద్ద నుండునటుల వరము నొసంగితిని. 91 
అని యిట్లు పార్వతీ! వాయువు శ్రీమన్నారాయణుని వలన వరమును పొంది 
స్వర్గమున కేగెను. శ్రీమన్నారాయణుడు శ్రీభూదేవులతో 92 
తన మందిరముగాని తానుగాని కాన్సింపకుండ వెంకటాచలమున విహరించుచు 
అనేక వృక్షములచే నిబిడమై ఆరు బుతువులతోను గూడిన 93 
292 


146/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


స్వామివాపీసమీపే తు కోటికన్దర్చరూపవాన్‌ । 
ఆస్తే లక్ష్యా చ ధరయా రమన్‌ షోడశవార్షికః ॥ 


దృష్ట్వా గుహో9 పి తం దేవం చైత్రమాసి శుభే తిథౌ । 
ఆరాధయం స్తిసన్ధ్యం వై దేవగన్థర్వకిన్నరైః ॥ 


నృత్యైరప్పరసాజ్బావ గీతవాదిత్రనిఃస్వనైః | 
రమయంశ్చ రమానాథం ఉత్తరే గహ్వారే గిరేః ॥ 
కుమారధారికా నామ తత్ర నిర్హరిణీ శుభా । 
మయూరవాహకో దేవి! తస్యాస్తీరే వసత్యహో ॥ 
బ్రహ్మహత్యా తు యా తస్య దుఃసహా ఘోరరూపిజీ ! 
సా వృషాచలశ్ళజ్లాగ్రే దృష్టమాత్రే బహిః స్థితా ॥ 

స కామయానః శేషాద్రౌ నిత్యసేవాం హరేరసౌ । 
పునరాగమనం దేవి షణ్ముఖో నాభివాజ్భతి ॥ 

అథ కాలే గతే దేవి బహువర్షగణాయుతే । 
గరుత్మాంస్తు వృషాద్రిం తం కాఇ్బునం రత్నమణ్ణితమ్‌॥। 
ఉద్ధత్య “అహం విష్ణులోకం గమిష్యామిత్యచిన్తయత్‌ । 
తత్‌ జ్ఞాత్వా భగవాన్విష్టుః గరుడం త్వాహ సుస్మితః ॥ 
శ్రీభగఠాన్‌ :- 


పక్షిరాజు! మహాసత్త్వ! శృణు కారణముత్తమమ్‌ । 
గరుత్మన్నిహ సర్వే వై వసామ గిరిమూర్ధని I 


త్వం గిరేర్దక్షిణం సానుం ఆసాద్య వస నిత్యశః । 
శేషా ० ° గచ్చ వసేహ త్వం తార్హ్యాధః శైలరూపధ్యక్‌॥। 


తావన్నిత్యం మమ ప్రీత్యె శైలమాగ్రిత్య సర్వతః । 
ఆకల్పాన్తం వసామీహ జగత్సాలనకారణాత్‌ ॥ 


293 


94 


95 


96 


97 


98 


99 


100 


101 


102 


103 


104 


147 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, చతుర్వింశో9_ధ్యాయః 


స్వామి సరోవరసమీపమున కోటి మన్మధులను బోలిన సౌందర్యము కలిగి 
లక్ష్మీదేవితోను భూదేవితోను పదునారు సంవత్సరములవాడై విహరించుచుండును. 


కుమారస్వామి ఆ దేవుని దర్శించి చైత్రమాసమున శుభతిథియందు మూడువేళల 


దేవ గంధర్వ కిన్నరులతో గూడి ఆరాధించుచు 95 
అప్పరసల నృత్యములతోను, గీతావాద్య ధ్వనులతోను, (8098208 నారాధించుచు 
వెంకటాద్రి కుత్తరబిలమున 96 
“కుమారధారికా” అను పుష్కరిణీ తీరమున మన నెమలి వాహనుడగు కుమారుడు 
నివసించుచున్నాడు సుమా! 97 
సహింపరాని భయంకర రూపముగల బ్రహ్మహత్య శ్రీవెంకటాచల శిఖరాగ్రమును 
జూచినంతనే ఆతనిని విడచి దూరముగా వెడలిపోయెను. 98 
కుమారస్వామి శేషాచలమున శ్రీనివాసుని సాన్నిధ్యముననే నిత్యసేవ నభిలషించుచు 
తిరిగి వచ్చివేయ దలంచ కుండెను. 99 
అనేక సంవత్సరకాలము గడచిన పిమ్మట గరుత్మంతుడు బంగారముతోను 
రత్నములతో నలంకరింపబడిన 100 
శ్రీవెంకటాచలము నెత్తుకొని వైకుంఠమునకు గొనిపోయె దనిని తలంచగా దానిని 
(శియఃపతి తెలిసికొని చిరునవ్వు నవ్వుచు గరుడునితో 101 
శ్రీ భగలానుడు :- 

పక్షిరాజు! నేనొక కారణమును తెలిపెదను వినుము. మనమందరమీ పర్వతముననే 
నివసింతుము. 102 


నీవు పర్వత దక్షిణ చరియయందెల్లపుడును నివసించి యుండుము. శేషా! నీవు 
గరుత్మంతుని (కిందుగా పర్వత రూపమును ధరించి నివసింపుము 130. 


నేను ప్రళకయకాలము సాంతమగువరకు జగత్తును రక్షించుటకై యిచ్చట నివసించి 

యుందును. కావున నీవు నంతవరకు నా సంతోషమునకై పర్వతమునాశ్రయించి 

యుండుము. 104 
294 


147/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


యుగే యుగే గిరిరయం నామాని వివిధాని వై । 
గమిష్యతి వరాణ్యేవ వరదోత యం వృషాచలః ॥ 105 


కృతే వృషాద్రిం వక్ష్యన్తి త్రేతాయాం గరుడాచలమ్‌ । 
ద్వాపరే శేషశ్రైలబ్బు వేజ్కటాద్రిం కలౌ యుగే ॥ 106 


వేజ్మారో౭_మృతబీజన్లు కటమైశ్వర్యముచ్యతే । 
అమృతై శ్వర్యసజ్ఞత్వాత్‌ వేజ్కటాద్రి రితి స్మృతః ॥ 107 


వివిధా మునయశ్చెవ మనుష్యాశ్చ యుగే యుగే । 
నారాయణాద్రిం వక్ష్యన్తి నామభిః వివిధైరముమ్‌ ॥ 108 


ఇత్యాజ్ఞాప్య చ తౌ దేవో రమయా విహరన్‌ సదా । 
ఆస్తే సురాసురైర్వన్ద్యః స్వామిపుష్కరిణీతటే ॥ 109 


ఆవాం గచ్చావ తం శైలం గిరిజే! గణసంయుతె । 
నిత్యం వసావ తతైవ रवुः గుహమవ్యయమ్‌ ॥ 
దేవసేనాపులిన్గాభ్యాం విహరన్తం వృషాచలే 11 110 


దేవ్యా సహాగతస్య శమ్మోః శేషాచలాగ్నేయదిగవస్థానమ్‌ 


నారదః :- 
ఇత్యుక్త్వా వృషమారూఢః పార్వత్యా సహ శజ్మరః । 


సగణశ్చ యయౌ नुत ద్రష్టుం తం వృషభాచలమ్‌ ॥ 111 

ఉషిత్వా వసతీస్తిస్రో మార్గే పర్వతమూర్ధసు । 

ఆరాధితస్తదా తత్ర దేవైస్సోమో వృషధ్వజః ॥ 112 

స జగామాస్థికూటాఖ్యం వృషభాద్రౌ సరోవరమ్‌ । 

మృతానామస్థికూటాని ప్రక్షిప్తాని సరోవరే ॥ 113 
295 


148 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, చతుర్వింశో9_ధ్యాయః 


ప్రతియుగముననీ పర్వతము (శ్రేష్టములగు పలురకముల నామములను తానొసంగు 
వరముల మూలముగా పొందుచుండును. 105 


కృతయుగమున నీ పర్వతమునకు వృషాద్రియనియు, త్రేతాయుగమున గరుడాచల 
మనియు, ద్వాపరయుగమున శేషాద్రియనియు, కలియుగమున వేంకటాచలమనియు 
నామములు కలవు. 106 


“వేం” అను అక్షరమమృతబీజమైయున్న్చది. కటి మనగా నైశ్వర్యమని అర్థము. 
అమృత ఐశ్వరముల కూడిక అగుటచే ఈ పర్వతము 'వేంకటాచలిమను సార్థక 
నామము కలిగియున్నది. 107 


అనేకమంది మునీం[ద్రులును, మనుజులును, ప్రతి యుగమునను నీ 
నారాయణపర్వతమును పలు విధముల సేరులతోను, నారాయణాద్రియనియు 
వ్యవహరింతురు. 108 


అని ఆదిశేషుని గరుత్మంతుని ఆజ్ఞాపించి శ్రీనివాసుడు శ్రీదేవితో, దేవరాక్షసులచే 
నమస్మరింపబడుచు పుష్కరిణి తీరమున విహరించుచుండెను. 109 


పార్వతీ! మనమిరువురము సత్వగుణ సంపన్నులమై దేవసేనలతో బోయవారితో 
విహరించు (నులి) కుమార స్వామిని వీక్షించుచు నెల్లపుడు నచటనే నివసింతుము. 


ఈశ్వరుడు పార్వతీదేవితో శేషాద్రికి ఆగ్నేయ దిక్కున నివసించుట 


నారదుడు :- 

అని పలికి వృషభవాహనారూఢుడై పార్వతీదేవితోను, ప్రమథగణములతోను కుమార 
స్వామినిచూచుటకై శేషాద్రి కేగుచు 111 
మార్గమధ్యమున పర్వత శిఖరములపై మూడు రాత్రులు నివసించుచునచట దేవతలచే 
పార్వతీదేవితో సహా నారాధింపబడి 112 
వృషభాద్రియందలి 'అస్థికూట” మను సరోవరమును సమీపించెను. చనిపోయిన 
వారి ఎముకలాసరోవరమున 113 

296 


148/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


యేషాన్లు పూర్వరూపాస్తే సముద్గచ్చన్తి తజ్జలాత్‌ I 
తస్మాత్‌ తదస్తికూటాఖ్యం ఆగచ్చత్‌ సర ఉత్తమమ్‌ ॥ 114 


అవరుహ్య చ తత్తీరే వృషభాదుమయా సహ । 

స్నాత్వా తీర్థే మహాదేవః పార్వత్యా సహ శూలభృత్‌ ॥ 115 
నత్వా శ్రీశం వృషాద్రీశం దృష్ట్వా స్మన్షం తతః పరమ్‌ । 

మయూరవాహనం బాలం సోమః సోమకలాధరః ॥ 116 


ఆససాద సరో ముఖ్యం శివః స్వామిసరస్తతః । 
స్నాత్వా శ్రీశాభ్యనుజ్ఞాతః పూర్వదక్షిణతో గిరేః ॥ 117 


కపిలస్య సరస్తీరే కాపిలం లిజ్ఞముత్తమమ్‌ । 
అపశ్యద్భృషభారూఢః చక్రపూజితమత్ర వై ॥ 118 


చక్రతీర్థ తపస్యన్తం సుదర్శనం ప్రతి శంకరవచనమ్‌ 
ప్రాదూర్చభూవ సగణః సుదర్శనపురః శివః । 
దృష్ట్వా సుదర్శనో దేవో నత్వా బద్దాళ్టులిః స్థితః ॥ 119 


ప్రీతోత థ భగవానాహ సుదర్శనముమాపతిః । 
ప్రీతస్తే తపసా చక్ర! యదభీష్టం వృణీష్వ తే ॥ 120 


దదామి దేవైరపి యత్‌ ప్రార్థితం దుర్లభజ్బు తత్‌ । 
సుదర్శనో వరం వట్రే జ్ఞాత్వా ప్రీతల్బు శజ్మరమ్‌ ॥ 121 


యది ప్రీతో గిరీశ! త్వం అన్తరాత్మని మేవస। 


నిత్యం భీమశ్చ సౌమ్యశ్చ వరదో మృత్యుహా భవ ॥ 122 


297 


149 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, చతుర్వింశో9_ధ్యాయః 


వేసినంతనే వారు మరల జీవించి పూర్వరూపమును పొంది ఆ నీటినుండి 
బయటకువచ్చుటచే నా పుష్కరిణికి “అస్టికూటి మను పేరు కలిగెను. దానియొద్దకు 
ఈశ్వరుడు పార్వతితోనేగి 114 


ఈ తీరమున వృషభమునుండి దిగి పార్వతీదేవితో స్నానమా చరించి 115 


వెంకటాచలపతికి నమస్కరించి నెమలివాహనారూఢుడగు బాలుడునగు 
కుమారస్వామిని రుద్రుడు పార్వతితో గాంచెను. 116 


అటు పిమ్మట స్వామిసరోవరమున స్నానమాచరించి శ్రీనివాసుని అనుమతిని 
బడసి వెంకటాచలమునకు ఆగ్నేయముగా 117 


కపిలతీర్థ తీరమున చక్రముచే నారాధింపబడినదియు కలియుగమున కపిల 
మహర్షిచే పూజింపబడినదియునగు లింగము తిలకించెను. సుదర్శనమున 
కెదురుగా ప్రత్యక్షమై నిలచెను. 118 


చక్రతీర్థమున తపమాచరించుచున్న సుదర్శనముతో శంకరుని సంభాషణ 
సుదర్శన చక్రమట్లు ప్రత్యక్షమైన శివునిగాంచి నమస్కరించి చేతులు జోడించి 
నిలవగా 119 


ఈశ్వరుడు సంతసించి ఆతనితో సుదర్శనమా! సంతసించి తిని. నీకిష్టమగు 
వరమును కోరుకొనుము. 120 


దేవతలకు కూడ నన్నెంత ప్రార్థించినను పొందశక్యము కాని వరమునైనను నీవు 
కోరుకొనుమిని యాదేశింపగా చక్రము శంకరుడు తనకు ప్రసన్నుడాయెనని 
తెలిసికొని 121 


శంకరా! నీవు నాయందు ప్రసన్నుడవైతివేని నా మనస్సులో స్థిరముగా నుండి 
సమయాసమయముల నెతింగి భయం కరుడవుగను, శాంతరూపుడవుగను, 
వరముల నొసంగు వాడవుగను, మృత్యువును జయించినవాడవుగా విరా జిల్లుమిని 
కోరెను. 122 


298 


149/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


నారదః :- 

గిరీశ ప్రాహ సుప్రీతః కాలచక్రమనుత్తమమ్‌ । 
హేతిరాజ! మహాబాహో! పర్యాప్తం తపసా తవ ॥ 
విష్ణోః వరప్రసాదేన స్నేహో మయి తవాధికః । 
ప్రాగేవ దర్శితః సమ్యక్‌ శార్యం తత్ర న కిబ్బన ॥ 


దృష్టవానహమద్య త్వాం మాం ప్రీణయసి కింపునః । 
తదలం తపసా దేవ నాఠ_వయోర్విద్యతే9_న్తరమ్‌ ॥ 


అన్తరాత్మని తే వాసః ప్రార్థితో యస్త్వయా౭_నఘ । 
తదశక్యం మహాచక్ర విష్ణోరన్యస్య కస్యచిత్‌ ॥ 


అన్తరాత్మా హి సర్వేషాం ఏకో నారాయణః ప్రభుః । 
స్నేహాతిశయతస్త్వేవం భవానాహేతి మే మతిః ॥ 


దక్షిణార్థం తు దత్తస్త్వం చిరమాకాజ్డి తో9_పి యత్‌ । 
తతైవాశజ్మమానేన హరిణా త్వముదీరితః ॥ 


ప్రసాదయ పున శృమ్భుం ఇత్యాహూయ మహాత్మనా । 
२2४6९28० సర్వం మయా యోగబలేన ॐ ॥ 


ఉపాయశ్చాత్ర దృష్టో మే త్వయి వాసో మమేప్సితః । 
మమాపి హి మతం తావత్‌ త్వయా నిర్వర్యతాం సఖే ॥ 


శుద్ధసత్త్వస్య తద్విషోః సర్వయజ్ఞమయం వపుః । 
సాక్షాత్‌ స్పష్టుమహం భీతః తమోగుణసమాశ్రయః ॥ 


వస్తవ్యజ్బు మయా విష్ణోః దివ్యమజ్ఞలవిగ్రహే । 
త్వామేవ తదహం నిత్యం వి दू నిత్యానపాయినమ్‌ ॥ 


299 


123 


124 


125 


126 


127 


128 


129 


130 


131 


132 


150 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, చతుర్వింశో9_ధ్యాయః 


నారదుడు :- 
శంకరుడు మిక్కిలి సంతసించి సర్వోత్తమమగు చక్రముతో నో బాహుబల 
సంపన్నవైన సుదర్శనా! నీ తపమింక చాలును 123 


శ్రీమన్నారాయణుడు నా కోరికప్రకారము నాకు వరముగా నిన్నాసంగుటచే నీకు 
నాయందు మిక్కిలి స్నేహము కలదు. నీవిదివరలో నాపురమును కాల్చివేసి దాని 
ప్రభువును చంపి చూపిన దౌర్జన్యమును నేనిపుడు లెక్కచేయను. 124 


ఇప్పుడు నీవు నన్ను మిక్కిలి ప్రేమించుచున్నావని నేను కళ్ళార చూచితినిగదా! 
ఇకనేమి? నీ తపమిక చాలును. మనలో భేదభావము లేదు. 125 


సుదర్శనరాజమా! నీ మనమున నన్నుండమని ప్రార్థించితివి అది నారాయణునకే 
తగును. శ్రీమన్నారాయణుడేకాని యితరులెవరు నెవరిలో ఆత్మగా నుండజాలరు. 


శ్రీమన్నారాయణుడొకడే సర్వాంతర్యామియై విరాజిల్ల సమర్థుడు. నీవు నాయందు 
నీకుగల స్నేహాధిక్యతచే ఇట్లు వరమును కోరితివని నా యభిప్రాయము. 127 


నీవు చాలకాలమునుండి నాచే కోరబడినవాడవైనను త్రిపురసంహార సమయము 
శ్రీమన్నారాయణుడు నాకొసంగిన మంత్రోపదేశమునకు దక్షిణగా నిన్ను నేనాతని 
కొసంగివేసితిని. అందులకు సందేహించుచు శ్రీమన్నారాయణుడు నీలో నీవు 


మరల ఈశ్వరుని యను(గ్రహింప జేసికొనుమిని నన్నాజ్ఞాపించెను. (అందువల్లనే 
నీ తపస్సు) దీనినంతను నేను నా యోగశక్తిచే నెటింగితిని. 129 
నీకంతరాత్మగ నుండుట నాకు అభీష్టమే. దీనికొక ఉపాయమును ఆలోచించితిని. 
నా అభిప్రాయమును నీవు నిర్వర్తింపుము. 130 
శుద్ధ సత్వగుణ స్వరూపుడగు శ్రీమన్నారాయణుని సకల యజ్ఞరూపమగు 
శరీరమును తమోగుణ ప్రధానుడవగు నేను తాకుటకు భయపడుచున్నాను. 131 


నాకు శ్రీమన్నారాయణుని దివ్యమంగళ విగ్రహమున నివసింపవలెనని యున్నది. 
కావున శ్రీమన్నారాయణుని ఎల్లవేళలయందు విడువక యుండు 132 


300 


150/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


అనుప్రవిశ్య త్వద్దేహే వసిష్యామి సుదర్శన । 
ఏవంసతి మమాఖీష్టం ప్రార్థితం చ తవాద్భుతమ్‌ ॥ 


ఉభయం ప్రార్ధ్యతే తస్మాత్‌ కురుష్వ వచనం మమ । 
జ్వాలామాలావృతో నిత్యం వహ మాం హృదయే స్థితమ్‌॥ 


సువర్ణాభం శతభుజం అష్టావింశతిహస్తకమ్‌ । 
అథవా షోడశభుజం అష్టబాహుం చతుర్భుజమ్‌ ॥ 


జ్వాలాకేశం త్రినయనం బ్రహ్మవిష్ణుశివాత్మకమ్‌ । 
అర్చయిప్యన్తి మాం లోకే వసన్తం త్వయి నిత్యశః ॥ 
ఉపచారైః తథా तिद పీఠే 23 చ వైష్ణవే । 

పురుషా వా స్త్రియో వా౭_పి భవన్తు ఫలభాగినః ॥ 

ఇతి దత్త్వా వరం తస్మె వరదో వృషభధ్వజః । 

ఆస్తే తత్రేశ్వరో నిత్యం అదృశ్యః సగణస్తటే ॥ 

వరం లబ్బ్వా8_థ చక్రోత_ పి పజ్బాయుధసరో యయౌ। 
ఆసాద్య స్వం సరో9_దృశ్యః తపశ్చరతి నిత్యశః ॥ 


శతానన్దః :- 
శృత్వైతన్మునయః ప్రీతా ఆఖ్యానం నారదేరితమ్‌ । 
సార్ధం వాల్మీకినా సర్వే జగ్ముస్తం వృషభాచలమ్‌ ॥ 


అహం తైరభ్యనుజ్ఞాతో మిధిలామాగతో నృప I 
ఇతి తే కథితం సర్వం ఆఖ్యానం తు యథా[శ్రుతమ్‌ ॥ 


301 


133 


134 


135 


136 


137 


138 


139 


140 


141 


151 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, చతుర్వింశో9_ధ్యాయః 


నీ దేహమున నేను ప్రవేశించియుందును. నాకోరికనే నీ కోరికగా నన్ను 


ప్రార్థించితివి. చాల ఆశ్చర్యము. 133 


మన మిరువురికోరిక ఒకటిగనున్నది. (నేను నీయందుండ వలెనని నీ కోరిక. 
నేను నారాయణునియందుండవలెనని నా కోరిక)గాని నీవు నా యాజ్ఞను 
నిర్వర్తింపుము. నీవు(నీ ద్వారా నాకు నారాయణుని దేహవాసము ప్రాప్తించుము) 
మంటలనెడు మాలికలతో గూడి నీ హృదయములోనున్న నన్ను వహింపుము. 134 


నీయందు నేను నిత్యముగా నుండుటవలన లోకమున (ప్రజలు నన్ను బంగారుకాంతి 
కలవాదననియు, నూరు భుజములు కలవాడననికాని, ఇరువది యెనిమిది 
భుజములు కలవాదనని, పదునారు బాహువులు కలవాడ ననికాని, ఎనిమిది 
భుజములు కలవాడననికాని, నాల్లు భుజములు మాత్రమే కలవాదననికాని, 185 


జ్వాలలవంటి తలవెంట్రుకలు కలవాడననికాని, ముక్కంటి ననికాని, బ్రహ్మవిష్ణు 
మహేశ్వర రూపుదనికాని నీయందున్న నన్ను జనులు 136 


అంగములతో కూడిన ఉపచారములతో పూజింతురు. శైవులుకాని, వైష్ణవులుకాని 
పురుషులుకాని, ప్రీలుకాని ఎవరైనను ఫలమును అనుభవింప అర్హుల. 137 
అని వరమునొసంగి యెవరికిని ప్రత్యక్షము కాకుండ ప్రమథగణములతో నచ్చటనే 
నివసించుచున్నాడు. 138 


సుదర్శన చక్రము అట్లు వరములు పొంది పంచాయుధ తీర్థమునకు వెడలిపోయెను. 
అచట నెవరికి కానరాకుండ నెల్లపుడును తపమాచరించుండును. 139 


శతానందుడు :- 
జనకమహారాజా! నారదుడిట్లు తెలుపగా వాల్మీకి మున్నగు మహర్షులందరును 
చాల సంతసించి వేంకటాచలమున కేగిరి. 140 


నేను వారిచే అనుమతింపబడి మిథిలానగరికి వచ్చితినని దానినంతటిని నీకు 
తెలిపితినిని శతానందుడు తెలిపెను. 141 


302 


151/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
వ్యానః :- 
(శ్రుత్వా సవిస్తరం వాక్యం అద్భుతం రోమహర్షణమ్‌ । 
పునః ప్రీతోల_ భవద్రాజా శతానన్హం పురోధసమ్‌ ॥ 142 
శృణ్వతస్తే కథాం బ్రహ్మన్‌! తృప్తిర్మే నోపజాయతే । 
భూయః కథయ మే బ్రహ్మన్‌ వేజ్బటాద్రీశ్వరం ప్రతి ॥ 148 
శతానన్దః పునః ప్రాహ జనకం మిథిలాపతిమ్‌ । 
వక్ష్యామి విస్తరేణా౭_ హం సావధానమనాః శృణు ॥ 144 
వామదేవేన మునినా కథితాం జనకాయ వై । 
నిమిపుత్రాయ చ పురా కథాం యజ్ఞాన్తరే నృప ॥ 145 


ఇతి శ్రీవామనపురాణే క్షేతఖజ్జే శ్రీవేజ్బటాచలమావాోత్సే వాయుం ప్రతి 
భగవత్సాన్నిధ్యవర (్రదానాదివర్థనం నామ చతుర్వింశో౨_ ధ్యాయః 


అథ పజ్బావింఈోల_ ధ్యా 


జనకం ప్రతి శతానన్లోక్తభగవదావిర్భావకథోపోద్దాతః 
శతానన్దః :- 
పురా తు జాహ్నవీతీరే జనకం శంసితవ్రతమ్‌ । 


అశ్వమేధే మహాయజ్ఞే దీక్షితం మునయో9_భ్యయుః ॥ 1 
తానభ్యర్చ్య మునీన్‌ సర్వాన్‌ రాజా స బుషిసత్తమాన్‌ । 

జనకః ప్రీతిసంహృష్టో వాక్యమేతదువాచ హ ॥ 2 
అద్య మే సఫలం జన్మ సుతప్తబ్బు మహత్తపః । 

సజ్బమ్య యూయమనస్మాకం యజ్ఞవాటమిహాగతాః ॥ ॐ 

౧ ఇ 
తేనైవ మునయ స్సర్వే సంహృష్షాః పరమాం ముదమ్‌ । 
యయుస్తత్ర నిశామేకాం అవసన్‌ మునిసత్తమాః ॥ 4 
303 


152 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, పంచవింశో9_ధ్యాయః 


వ్యానుడు :- 
నారదా! ఇట్లు గగుర్పాటును కలిగించు చరితమును సమగ్రముగ విని జనక 
మహారాజు ప్రసన్నుడై తిరిగి తన పురోహితుడగు శతానందునితో 142 


పూజనీయా! నీవు తెలుపుచున్న చరితమును వినుచున్న నాకు తృప్తి కలుగుటలేదు. 


మరల నాకు శ్రీ శ్రీనివాసుని గూర్చి తెలుపుముని యడుగగా 143 
రాజా! మరల విస్తరించి తెలిపెదను. నిర్మలచిత్తుడవై వినుము. 144 


మున్ను నిమిపుత్రుడగు జనకమహారాజునకు వామదేవుడు యజ్ఞము ముగిసిన 
పిమ్మట తెలిపిన చరిత్రమును తెలిపెదనిని శతానందుడు మరల చెప్పుటకు 
ఆరంభీంచె నని వ్యాసుడు భృగుమహర్షికి తెలిపెను. 145 
ఇది శ్రీవామన వురాణమున క్షేత ఖందమున శ్రీవేంకటాచల మహాత్యమున 
వాయువునకు భగవత్సాన్నిధ్య వరము లభించుట యనెడు 
ఇరువదినాల్లవ అధ్వాయము 


ति 6 (2) 4 బ్రహ 


ఇరువది అయిదవ అధ్యాయము 


జనకునకు శతానందుడు భగవదవతార కథను చెప్పుట 
శతానందుడు :- 
పూర్వము గంగానదీ తీరమున వ్రతశాంతి నొనర్చుకొని అశ్వమేధయాగమున 


దీక్షబూనిన జనకుని వద్దకు మునీంద్రులందరును విచ్చేసిరి. 1 

రాజు వారినందరను పూజించి మిక్కిలి సంతసించి 2 

మీరు మా యజ్ఞశాలకేతెంచుటచే నేడే నా జన్మ సఫలమైనది. నేనానరించిన 

తపము సార్థకమైనదిని సవినయముగా పలుకగా 3 

నా మాటలచేతనే మునీం[ద్రులందరును చాల సంతసించి ఆ యజ్ఞశాలలో ఒకరాత్రి 

నివసించిరి. 4 
304 


152/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


బహు సమాషమాణానాం అన్యోన్యం వై మహాత్మనామ్‌। 
పర్యస్తా రజనీ చాపి ప్రాతఃకాలో హ్యవర్తత ॥ 


కృత్వా ప్రాతస్తనీం సన్యాం మునయశ్చ సమాగతాః । 
యజ్ఞవాటం మహాత్మానో జనకో యత్ర తిష్టతి ॥ 


నారాయణకథా శ్చాపి కథయన్తః పరస్పరమ్‌ । 
ఆసీనాస్తత్ర తే సర్వే జనకేన మహాత్మనా ॥ 


తస్మిన్మాలే మహాతేజాః పర్యటన్‌ పృథివీమిమామ్‌ I 
బ్రహ్మర్షిః వామదేవస్తు సజ్ఞతో మునిసత్తమః ॥| 


అభ్యుత్ధితాస్తతస్సర్వే బుషయో వేదపారగాః । 
పప్రచ్చుః సజ్ఞతా స్సర్వే వామదేవం ద్విజోత్తమమ్‌ ॥ 


భూరియం వామదేవా౭_ద్య పరిక్రాన్తా త్వయా విభో । 
శ్రోతుమిచ్భామహే త్వత్తో నారాయణకథాం శుభామ్‌ ॥ 


క్వ వా వసతి దేవేశః శ్రీనివాసో జగత్పతిః । 
ఉత్మణా విద్యతే ८० तथ జనకస్య మహాత్మనః Il 


ఇతి తైః పరిపృష్టస్తు వామదేవస్తదా౭_ బ్రవీత్‌ । 
నారాయణగిరిర్నామ భూధరేన్లో ద్విజోత్తమాః ॥ 


ఇతో దక్షిణతశ్చాపి ద్విశతే యోజనే పునః । 
తత్ర దేవాః సగన్దర్వా సిద్దాశ్చ పరమర్షయః ॥ 
థి ® Ga 


వసన్తి నియతా9 9 హారాః వేజ్బటాహ్వ్యయభూధరే । 
అహమప్యాగతస్తత్ర భూధరేస్రే ద్విజోత్తమాః ॥ 


అగస్త్యం నారదజ్బావ పులస్యం పులహం తథా । 
క్రతు మాజ్జిరసళ్సొవ దక్షం జాబాలిమేవ చ ॥ 


305 


10 


11 


12 


13 


14 


15 


153 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, పంచవింశో9_ధ్యాయః 


మహాత్ములందరును తమలో తాము సంభాషించు కొనుచుండగా రాత్రి గడచి 
తెల్లవారెను. ర్‌ 


అనంతరము వారందరును ప్రాతఃకాల సంధ్యావందన మును ఆచరించి 
జనకమహారాజు కూర్చునియున్న యజ్ఞశాలకు వచ్చిరి. 6 


అచ్చట వారందరును జనకునితో గూడ శ్రీవిష్ణుకథలను చెప్పుకొనుచు 
కూర్చునియుండిరి. 7 


ఆ సమయమున తేజస్సంపన్నుడగు వామదేవుడు భూప్రదక్షిణమాచరించుచు 
అచ్చటికి వచ్చెను. 8 


మునీంద్రులందరును అతనిని గాంచినంతనే లేచి నిలబడి యాతనితో 9 


వామదేవా! నీవీ భూమియందంతటను సంచరించితివి. నీవలన శ్రీమన్నారాయణుని 
దివ్య చరితము వినగోరుచున్నాము. 10 
జగత్ర్రభువగు శ్రీనివాసుడెచ్చట వేంచేసియున్నాడోయని మహాత్ముడగు జనకునకు 
తహతహగానున్నదిని యడుగగా 11 


వామదేవుడు వారితో “విప్రవరులారా! నారాయణాద్రి యను మరియొక పేరు 
గలిగి 12 


ఇచ్చట నుండి దక్షిణదిక్కున రెండు వందల యోజనముల దూరమున వేంకటాచల 
మున్నది. దేవతలు గంధర్వులు సిద్దులు, మహర్షులు, 13 

८ ठ्य 
ఆ వేంకటాద్రియందు ఆహారనియమము కలిగి నివసించు చున్నారు. నేను:నా 
పర్వతమునకేగితిని. 14 


ఆ పర్వతమున అగస్యుడు, నారదుడు, పులస్వుడు, పులహుడు, క్రతువు, అంగిరస 
పుత్రుడు, దక్షుడు, జాబాలి 15 


306 


153/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


యోగాభ్యాసరతాంస్తాంస్తు దృష్ట్వా9_ హం పునర[బ్రువమ్‌। 
కిమత్ర సజ్జతా యూయం ఆసీనా పర్వతే ద్విజాః ॥ 


ఇతి పృష్టాస్తు తే సర్వే ప్రత్యూచుర్మే న కిఇ్బన । 
అగస్యః పరమర్షిస్తు మామాహూయ మహాయశాః ॥ 


ఉవాచ మునిశార్లూలో నివాసే తత్ర కారణమ్‌ । 
భగవన్తముపాసీనో నారదో యోగవిత్తమః ॥ 


వసన్‌ గోదావరీతీరే న దదర్శ (శ్రియఃపతిమ్‌ । 
వైకుణ్ణే తు పరే లోకే తేనోద్విగ్నమనా మునిః ॥ 
బ్రహ్మాణం సముపాగమ్య పర్యపృచ్చత్‌ సనాతనమ్‌ । 


నివాసః సర్వభూతానాం పరమాత్మా సనాతనః ॥ 


క్వ ప్రయాతః పరో దేవః తన్మే బ్రూహి పితామహ । 
ఇతి పృష్టస్తదా తేన బ్రహ్మా లోకపితామహః ॥ 


ధ్యాత్వా చిరమువాచేదం నారదం ప్రాజ్ఞలిం స్థితమ్‌ । 
నారాయణగిరిర్నామ భూమౌ క్వాపి మహామునే ॥ 


తస్మిన్‌ హి రమయా సార్ధం రమతే పురుషోత్తమః । 
ప్రీతిః సుమహతీ జాతా తస్మింస్తు గిరిమూర్ధని ॥ 


గచ్చ నారద! సర్వేశం ద్రష్టమిచ్చసిచేత్రభుమ్‌ ] 
ఇతి తేన సమాదిష్టో నారదో మునిసత్తమః ॥ 


తతస్తస్మాదపాక్రమ్య సశైలేన్హముపాగమత్‌ | 
ఆగచ్చన్తం వయం సర్వే సజ్ఞతాః పథి నారదమ్‌ ॥ 


అస్మాభిస్సహ సబ్గత్య పర్వతే న్థముపాగమత్‌ । 
తతశ్చతుర్ముఖశ్చాపి దేవై స్సహ సమాగతః ॥ 


307 


16 


17 


18 


19 


20 


21 


22 


23 


24 


25 


26 


154 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, పంచవింశో9_ధ్యాయః 
మున్నగు యోగాభ్యాస పరాయణులగు మహర్షులను గాంచి మీరందరెందులకీ 
పర్వతమున కూడితిరని యడిగితిని. 16 


కాని వారందరును నాకు సమాధానము నీయక మిన్న కుండగా అగస్యుడు నన్ను 
పిలచి 17 


మేమిచ్చట నుండుటకు కారణమును వినుము. యోగి వరుడగు నారదుడు 
శ్రీమన్నారాయణునుపాసించుచు 18 


గోదావరీ తీరమున నివసించి పరమపదమున శ్రియఃపతిని గానక 19 


(బహ్మవద్దకుజని సకల ప్రాణుల హృదయాంతర్వర్తియై ధరించినవాడును 
తానట్లుండియు తనకు వేరొకయాత్మ లేనివాడును నగు శ్రీమన్నారాయణుడు 
ఎచ్చటకేగెనో నాకు తెలుపుమని యడుగగా బ్రహ్మ 21 


చాల తడవాలోచించి చేతులు జోడించి నిలచిన నారదునితో భూలోకమున 
నారాయణాద్రియను పర్వతమొక చోటనున్నది. 22 


శ్రియఃపతి శ్రీదేవితో నా పర్వతమున విహరించవలెనను కోర్కెతో క్రీడించుచున్నాడు. 
23 
నీవాతనిని చూడగోరినచో నచటకి వెళ్ళుమ'ని ఆజ్ఞాపింపగా నారదుడు 24 


అటనుండి నారాయణాద్రికి వచ్చుచుండగా మార్గమున మేమందరమాతనితో 
గూడితిమి. 25 


అట్లు మాతో గుమిగూడి వేంకటాచలమునకు వచ్చినంతనే చతురాననుడును 
దేవతలతో విచ్చేసెను. 26 


308 


154/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


అన్నా; 8 సహితః పూర్వం తస్మిన్సర్వతసత్తమే । 


చచార భగవాన్‌ బ్రహ్మా పరమాత్మానమవ్యయమ్‌ ॥ 27 
అదృష్ట్వా నారదం చాస్మాన్‌ ఇత్యువాచ పితామహః । 

యావత్యః సరితశ్చాస్మిన్‌ సరాంసి చ మహామునే ॥ 28 
యాశ్చ సన్తి మహాపుణ్యాః పుష్కరిణ్యః శుభోదకాః । 

తటాకాన్యుదపానాని తథా ప్రస్రవణాని చ ॥ 29 
వాష్యశ్చ సర్వదా పుణ్యా హ్రదాశ్చ మునిసేవితాః । 

యాని సన్యేవమాదీని పుణ్యే౭_స్మిన్‌ పర్వతోత్తమే ॥ 80 
తాని సర్వాణి విప్రేన్హ సేవమానః సమన్తతః । 

కుర్వన్‌ ప్రదక్షిణజ్చావ విచరస్వ మహీధరమ్‌ ॥ 81 
యావతా భగవాన్‌ దేవః కాలేన ద్రక్ష్యతే హరిః । 

తావత్మాలమిహైవ త్వం విచరస్వ మహామునే ॥ 32 
ఇత్యుక్త్వా భగవాన్‌ దేవో బ్రహ్మా లోకపితామహః । 

స్వానుగైః సహ దేవైశ్చ తత్రైవాన్తరధీయత ॥ 33 
వామదేవః :- 

అగస్త్యో. థ మహీపాల తైరేవ మునిభి స్సహ । 

ప్రణమ్య తస్మై దేవాయ బ్రహ్మణే౭_ వ్యక్తజన్మనే ॥ 34 


చిన్తయన్‌ వాసుదేవాఖ్యం పరబ్రహ్మస్వరూపిణమ్‌ । 

ద్రష్టుకామశ్చ తం దేవం వృషభాద్రినివాసినమ్‌ ॥ 35 
అగస్త్యస్య శేషాచలవాయవ్యదిశి మహాభూతవిలోకనమ్‌ 

అతీత్య పశ్చిమం భాగం పర్వతస్య మహీయసః । 

ఉదీచీం దిశమభ్యాయాత్‌ తపసా చ సమన్వితః ॥ 36 


309 


155 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, పంచవింశో9_ధ్యాయః 


బ్రహ్మ మాయందరితో గూడి శ్రీమన్నారాయణుని వెదకుచు సంచరించి 27 


ఆతనిని గానక నారదునితోను మాతోను ఈ పర్వత రాజముననెన్ని నదులున్నచో, 
సరస్సులు కలవో 28 


పవిత్రములై నిర్మలజలో పేతములై ఎన్ని పుష్మరిణులు కలవో చెరువులు కలవో, 
బావులు కలవో, సెలయేరులు కలవో 29 


దిగుడు బావులు కలవో మునిజనముచే సేవింపబడు పావనకరములగు మడుగులు 
కలవో 30 


వాటినన్నిటిని సేవించుకొనుచు ప్రదక్షిణ మాచరించుచు పర్వతము నందంతటను 
సంచరించుచు 31 


భగవంతుడు కనుపించునంత వరకు నిచ్చటనే విహరింపు' మని 32 
తెలిపి తన సహచరులతోను దేవతలతోను నచ్చటనే యంతర్జానమునందిను. 33 


వామదేవుడు :- 
జనకమహారాజా! అగస్తుదంతట మునీంద్రులతో (బ్రహ్మకు నమస్మరించి34 


శ్రీమన్నారాయణుని గూర్చి చింతించుచు వేంకటాచల నివాసియగు నాతనిని 
చూడగోరుచు 35 
అగస్యుడు శేషాద్రియొక్క వాయవ్య దిగ్భాగమున 
మహాభూతమును గాంచుట 


పర్వతరాజముయొక్క పడమటి భాగమును దాటి ఉత్తర దిక్కునకేగి తపము 
నొనరించుచు 36 


310 


155/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


చిన్తయన్‌ దేవదేవేశం భూపాల! హరి మీశ్వరమ్‌ I 
సంస్మరన్‌ బ్రహ్మణా! వాక్యం విచచార తతస్తతః ॥ 


బుషిభిః సహితః సర్వః తపసా భావితాత్మభిః । 
ఆదిత్యకల్పతేజోభిః జటామణ్ఞలధారిభిః ॥ 

సంయుక్తో విచరంస్తత్ర భూపతే పర్వతోత్తమే । 
వాయవ్యాం దిశి చాద్రాక్షీత్‌ ఇదమాశ్చర్యముత్తమమ్‌ ॥ 
శుద్ధస్ఫటి కసజ్మాశా తత్రా౭_సీన్మహతీ శిలా । 
దర్శనీయతమా సిగ్గా విస్తీర్ణా విమలా శుభా ॥ 
తస్యాం శిలాయామాస్తే స్మ సము[్చితతను పుమాన్‌ । 
దీప్యమానః స్వవపుషా పర్వతేన్హ ఇవాపరః ॥ 
మహాబాహుః విశాలాక్షో మహాదంష్రో మహాహనుః । 
రక్తమాల్యాంబరధరో రక్తగన్థానులేపనః ॥ 

బిభ్ర ద్రక్తే తథా దివ్య ऊं రత్నభూషితే | 

బిభ్రచ్చన్ద ప్రతీకాశం స్నిగ్రహేమవిభూషితమ్‌ ॥ 
అనేకరత్నసళ్భున్నైః భూషణ స్సువిభూషితమ్‌ । 
శ్యామం నానావిధైః రత్నెః శోభమానకిరీటకమ్‌ ॥ 
తముపేత్య మహాకాయం మహావీర్యం మహాభుజమ్‌ । 
అగస్త్యో విస్మయా౭_విష్ణో భూయో భూయో2_న్వవైక్షత।। 
తతస్తమృషిశార్జూల:ః ప్రాహ చైవం వచో నృప । 
ప్రణమ్య తస్మై దేవాయ జ్వలద్భాస్కరతేజసే ॥ 
86268 :- 

కో భవాన్‌ సుమహవీర్య కస్య వా ప్రియదర్శన । 
ఏతన్న స్త్వం తు తత్త్వేన పృచ్చతాం బ్రూహి నాన్ఫతమ్‌॥ 


311 


37 


38 


39 


40 


41 


42 


43 


44 


45 


46 


47 


156 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, పంచవింశో9_ధ్యాయః 


(శియఃపతినే ధ్యానించుచు చతురాననుని పలుకులను తలంచుచు నచ్చటచ్చట 
తపస్సుచే నిర్మలాంతఃకరణులును, సూర్యసమానకాంతి సముపేతులును. జడలను 
ధరించినవారునునగు మునీంద్రులతో 38 


గూడి సంచరించుచు ఆ పర్వతమున ఒక సర్వోత్తమాశ్చర్యమును గాంచెను. 39 


తెల్లని పాలరాతినిబోలి, చూడముచ్చట గొలుపుచు, మిక్కిలి నున్ననై విశాలమై 
స్వచ్చమై సుందరముగనుండు ఒక పెద్ద రాతిని గాంచెను. 40 


ఆ రాతిపై మిక్కిలి పొడవగు శరీరము కలిగి, దానిచే మరియొక పర్వతరాజమువలె 
కన్పట్టుచు (ప్రకాశించుచు) 41 


గొప్ప భుజములును, విశాలమైన వక్షస్థలమును, భయంకరమగు కోరలును, 
ఎత్తగు భుజస్మంధములును కలిగి | మాలికలు వస్త్రములను ధరించి ఎజ్జని 
చందనమును పూసికొని 42 


ఎట్టిని మెరయుచున్న రత్నస్థగిత కుండలములను చంద్రవంకవలె అందమైన 
నిగనిగలాడుచున్న బంగరు నగను ఒకదానిని ధరించి 43 


పలువిధ రత్నములచే కప్పబడిన ఆభరణములచే లెస్సగ అలంకరింపబడి, సుందరమై 


రత్నజటి తమగు కిరీటమును దాల్చి 44 
మిగుల పరాక్రమవంతుడై, గొప్పభుజములు కల పురుషుని గాంచి ఆశ్చర్యమును 
చెంది మరల మరలగాంచెను. 45 
ప్రకాశించు సూర్యుని బోలిన కాంతిగల ఆ పురుషునకు నమస్కరించి 
అగస్తుడాతనిని 46 
అగస్తుడు:- 

మహాత్మా! నీవెవరు? ఎవరి పుత్రుడవు? మాకు నీ వృత్తాంతమును సత్యముగా 
నెటింగింపుము. అసత్య్వమాడవలదిని ప్రార్థించెను. 47 

312 


156/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


వామదేవః :- 
ఏవముక్తే తతస్తేన నరేస్హ మునినా తదా | 
శృణ్వతాం ప్రీతిదాయిన్యా వాచా మధురయా గిరా ॥ 


మహౌజసం మునీన్రం తం న కిజ్బిత్రత్యభాషత । 
స్తువన్తజ్బు తదా౭_ గస్త్య ముదైక్షత పునః పునః ॥ 
పశ్యతాజ్బావ సర్వేషాం మునీన్హాణాం మహాత్మనామ్‌ । 
అన్తర్దధే మహాతేజాః తదద్భుతమివాభవత్‌ ॥ 


తత సే మునయస్సర్వే విస్మయోత్కుల్లలోచనాః | 


అవ 


అహో దృష్ట మహో దృష్ట మాశ్చర్య మితి చాబ్రువన్‌ ॥ 


దర్శయిత్వా మహాశ్చర్యం రూపం భాస్మరసన్నిభమ్‌ । 
మాయయా మోహయిత్వా౭_స్మాన్‌ సద్యో హ్యన్తరధీయత।॥। 


ఇతి బ్రువన్తస్తే సర్వే మునయో9_ద్భుతతేజసః । 
ప్రణమ్య తస్మై దేవాయ వ్యచరంస్తం మహీధరమ్‌ ॥ 


సంవృతో మునిభి స్సర్వె అగస్తో భగవాంస్తదా । 
తమేవ దేవదేవేశం ద్రష్టుకామో౭_నపాయినమ్‌ ॥ 


భాగం పరిత్యజ్య నరేన్హ! పశ్చాత్‌ నారాయణాద్రేః విమలం విశాలమ్‌ । 
ద్విజేన్హవర్యః సహసా మహాత్మా తస్యోత్తరం భాగమథ ప్రపేదే ॥ 
ఇతి శ్రీవామనవురాణో క్షేతఖజ్జే శ్రీవేజ్బటాచలమావోత్సే 
భగవదావిర్భావోపోద్దాతో నామ వజ్బువింశోతి. ధ్యాయః 


5 0 | 6 + శ్రర. 


313 


48 


49 


50 


51 


59 


53 


54 


55 


157 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, పంచవింశో9_ధ్యాయః 


వామదేవుడు :- 
అట్లా మునిచే నడుగబడినవాడై వినువారలకు ప్రీతినొనరించు మధురవాక్కులతో 
నిట్లు ప్రార్థించుచు 48 


స్తుతించుచున్న తేజశ్నాలియగు ఆ అగస్యమహర్షి నా పురుషుడు మాటి మాటికిని 
చూచుచుండెనే గాని యేమియు ప్రతివచన మీయకుండెను. 49 


మరియు ఆ మహర్నులందరును ఆశ్చర్యచకిత నేత్రులై ఆశ్చర్యమును 
గాంచితిమాశ్చర్యముగా నుండెను. 50 
అంత మునీంద్రులందరు నాశ్చర్య చకిత నేత్రులై ఆశ్చర్యమును గాంచితిమి. 51 


సూర్యునివంటి మహదాశ్చర్యకర రూపమును చూపించి మమ్ములను మాయచే 
మోహింపజేసి వెంటనే అదృశ్యమాయెనిని పలుకజొచ్చిరి. 52 


అంతట 5629252९ 0८6 © ఆ పురుషునకు నమస్కరించి ఆ పర్వతముపై 
సంచరించుచుండిరి. 53 


అగస్త్యుడు మునీంద్రులందరతో కూడి ఆ దేవాదిదేవుడగు శ్రియఃపతిని జూచు 
వేద్మతో 54 


నారాయణాద్రి యొక్క నిర్మలము, విశాలమగు పడమటి దిక్కును విడచి 
ఉత్తరదిక్కునకేగెను. 55 


ఇది శ్రీవామన వురాణమున క్షేత్రఖందమున శ్రీ వేంకటాచల మాహాత్మ్యమున 
భగవదవతార (నారంభమను ఇరువది అయిదవ అధ్యాయము 


=-= ण्व 


314 


157/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


అథ షడ్వింశో9౨_ ధ్యా 


శేషాచలోత్తరదిశి అగస్వాదికృతభగవదన్వేషణప్రకారః 


లామదేవః :- 
తతస్తస్మిన్‌ మహాతేజాః విచరన్‌ పర్వతోత్తమే । 
ఉత్తరం భాగమాశ్చర్యం దదర్శాద్భుతదర్శనమ్‌ ॥ 
లమృమానమహాశాఖైః జమ్ఫూవృక్షైశ్ళ్చ పాణ్బురైః I 
శుద్ధస్ఫటి కసజ్మాశైః ఫలవద్భిః సుశోభితమ్‌ ॥ 
సరితః పుణ్యదాస్తత్ర దదర్శ విమలోదకాః । 
సర్వపాపహరా శ్ళుద్దాః శతశః శుభదర్శనాః ॥ 
సర్వాసు తాసు పుణ్యాసు సరిత్సు విమలాసు చ । 
మునీన్లో మునిభీస్సార్థం కృతశౌచో యథావిధి ॥ 
స్నానం చక్రే ప్రయత్నేన ప్రయతః సుసమాహితః । 
చిన్తయన్‌ వాసుదేవాఖ్యం హృది నారాయణం హరిమ్‌॥ 
కృత్వా స్నానక్రియా స్సర్వాః అర్బయామాస కేశవమ్‌ । 
అర్చయిత్వా జగన్నాథం జగామ సుసమాహితః ॥ 
నరేన్ల! మునిభిస్సార్థం ద్రష్టుకామః సురేశ్వరమ్‌ । 
విచరన్‌ సర్వశస్తత్ర మునీంద్రః పర్వతోత్తమే ॥ 
దదర్శ చోత్తరం భాగం శోభితం వివిధైర్హుమైః I 
మేఘైః శైలనిఖైశ్చాపి శోభితం శుభదర్శనమ్‌ ॥ 
మృగసర్పమహావ్యాళ ద్విజసజ్ఞనిషేవితమ్‌ । 
బహుపుష్పలతాభిశ్చ సుసజ్భన్నమహీతలమ్‌ ॥ 
సుఖవాతానుచరితం శీతోదకతటాకకమ్‌ । 
(భ్రమరైః గీయమానజ్బ్చ పిబద్భిః పుష్పజం మధు ॥ 
315 


10 


158 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, షడ్వింశోల_ ధ్యాయః 
ఇరువది ఆరవ అధ్యాయము 


శేషాద్రికి ఉత్తరదిక్కున అగస్తాదులు భగవంతుని వెదకిన విధము 
వామదేవుడు :- 
అగస్త్యుడు మునీంద్రులందరితో పర్వతరాజమున సంచరించుచు ఉత్తరదిక్కున 
నొక యద్భుతమును గాంచెను. 1 


పెద్ద కొమ్మలు వ్రేలాడుచున్నట్టి స్వచ్చమగు పాలరాతివలె తెల్లనగు నేరేడువృక్షములు 
యట ల त्य 
ఫలించిప్రకాశించు చున్నట్టియు 2 
పుణ్యము నొసంగునవై స్వచ్చమగు నీరు గలిగి సకలపాపపరిహారకములై 
పవిత్రములైన అనేక విధముల శుభకరములగు నదులను గాంచెను. 3 
ఆ పుణ్య నిర్మల నదులలో అగస్యుడు శౌచాది కృత్యములను యథాశాస్త్రముగా 
నిర్వహించి 4 
ప్రయత్నపూర్వకముగా విధివిధానముతో స్నానమొనరించి నిర్మలాంతఃకరణుడై 
మనస్సున వామదేవుడను పేరుగల శ్రీమన్నారాయణుని ధ్యానించుచు 5 


స్నానాద్యనుష్టానములనాచరించి శ్రీ మహావిష్ణువుని పూజించి 6 
(శియఃపతిని జూచు వేద్మతో వెడలివచ్చి పర్వతమునందన్ని ప్రదేశముల యందును 
సంచరించుచుండెను. 7 
అందుత్తరదిక్కున పలురకముల వృక్షములతో ప్రకాశించు చున్నట్టియు 
పర్వతములవంటి మేఘములతో కూడి చూచుటకింపగునట్టియు 8 
మృగములు, పాములు, నాగుపాములు పక్షిగణములతో కూడినట్టియు, అనేక 
పుష్పములతో అందముగా కప్పబడిన భూప్రదేశము కలదియు 9 


హాయిని గొల్పునట్లు వాయువు వీచుచున్నట్టియు, చల్లని నీటితో గూడిన చెరువులు 
కలిగినట్టియు, పువ్వులలోని తేనెనారగించుచు పాడుచున్న తుమ్మెదలు కలిగినట్టియు 
10 


316 


158/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, చతుర్దభాగే 


శతైలకన్షరనిషాన్తె కోకిలెః మధురస్వనైః । 


<~ 


సుస్వరైర్గీయమానజ్బు "258 5) నిషేవితమ్‌ ॥ 


నృత్యద్భిశ్చ మహాపకైః మయూరైరుపశోభితమ్‌ । 
७०९४६8९) శోభితం బహుశాఖిభిః ॥ 


తిలకైః పుప్పితైశ్చాపి కృతమాలైశ్చ పుప్పితైః 
కరజ్ణాః కోవిదారైశ్చ పాటలైశ్చాపి పుష్పితైః । 


అజ్మోలైః మాతులుజ్జెశ్చ శోభితం చిత్రశాఖిభిః । 
శిరీషశింశుపోత్తాల హిన్తాలపన సైస్తథా ॥ 


శైః నక్త శ్చ స్యన్దనైః చన్దనైస్తథా 
వకులైః పుష్టి పి జద్భి రకచననెః ॥ 


ఏవం బహువిధైర్భక్షైః నానాశాఖోపశో భితైః 
శోభితం శుభగన్దాధ్యం నానాధాతుసమన్వితమ్‌ ॥ 


పర్వతస్యోత్తరం భాగం మణిప్రవరసేవితమ్‌ । 
దదర్శ నృపతే ధీమాన్‌ మునిభిర్భగవాంస్తదా ॥ 


అథ తైః మునిభిస్సార్థం విచరన్‌ గిరిమూర్ధని I 
దదర్శ దివ్యామాశ్చర్యాత్‌ పద్మినీం పద్మశోభితామ్‌ ॥ 


ఉత్ఫుల్లెరుత్సలైశ్చాపి ప్రఫుల్లైః కుసుమైస్తథా । 
శోభితాం శుభగన్దాధ్యాం ప్రసన్నసలిలాం శుభామ్‌ ॥ 


ఇన్గుస్ఫటి కసజ్క్మాశాం రాజహంసనిషెవితామ్‌ । 
సింహవ్యాఘ్రమృగైశ్చాపి నినదద్భిర్నిషవితామ్‌ ॥ 


లార్థిభిశ్చ మాతబ్లెః శోభితాం శుభదంట్రిభిః । 
క్రౌల్బొః ప్లవబ్లెః వారాహైః శోభితాం శుభదర్శనైః ॥ 


317 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


19 


20 


21 


159 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, షడ్వింశో9_ధ్యాయః 


కొండగుహల నుండి బయటకు వచ్చి తీయగా కూయుచున్న కోకిలలు 
కలిగినట్టియు, చక్కగా పాడుచున్న గంధర్వులచే వింపబడుచున్నట్రియు 11 


పెద్ద అక్కలను విప్పి నాట్యమాడుచున్న నెమళ్ళచే నొప్పునదియు, చాల కొమ్మలుగల 
రావి జువ్వి మారేడు వృక్షములతో ప్రకాశించుచున్నట్టియు 12 


చక్కగా పూచిన బొట్టుగుచెట్లతోను, జేలచెట్లతోను, పులిగోరుచెట్లతోను, కొండగోగు 
వృక్షములతోను, పాటలీ వృక్షములతోను (కలిగొట్టు చెట్టు) 13 


చిత్రములగు కొమ్మలుగల ఊడుగు చెట్లతోను, మాదీ ఫలవృక్షములతోను, దిరిసెన, 
ఇరుగుడు, మిక్కిలి యెత్తగు గిరకతాడి, పనస వృక్షములతోను 14 


నెమ్మిచెట్లు, కానుగ, తినాస, చందన, బొగడ, ఎర్రచందన, వృక్షములతోను 15 


పలుతెరగుల వృక్షరాజములతోను ప్రకాశించుచు చక్కని పరిమళములను 
వ్యాపింపజేయుచు, అనేక గైరికాధాతు సమ్మిళితమై 16 


మణులచే ప్రకాశించు నుత్తర భాగమును మునులందరితో కలసి అగస్త్య మహర్షి 
17 
మరియు నా మునీంద్రులందరితోను తిరుగుచు పర్వతముపై దివ్యమై, అద్భుతమై, 
తామరపువ్వులతో రాజిల్లు పుష్మరిణిగాంచెను. 18 
చక్కగా వికసించిన కలువలతోను పూర్తిగా విడచిన పుష్పములతోను, చక్కని 
పరిమళము గలిగి నిర్మలమగు నీటితో రాజిల్లుచు 19 
చంద్రకాంతమణులను బోలిన రంగుకలదై, రాజహంసలచే సేవింపబడుచు 
ధ్వనించుచున్న సింహములతోను, పులులతోను, జింకలతోను కూడినదై 20 
నీటికై వచ్చిన తెల్లని దంతములుగల ఏనుగులచే విరాజిల్లుచున్నదై, క్రాంచపక్షులు, 
కోతులు, పందులు మొదలగు పక్షిజంతు సమూహములు కలదై 21 
318 


159/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


అధికం శోభమానాం తాం కూజద్భిశ్చ విహజ్ఞమైః । 


'సేవితాం దేవగన్థర్వ యక్షవిద్వాధరాదిభీః ॥ 22 
ఏవమత్యద్భుతాం తాం తు సర్వదుఃఖప్రణాశినీమ్‌ । 

దృష్ట్వా స విస్మయావిష్టో = (ప్రాహ తాన్‌ మునీన్‌॥ 23 
8628 ;- 

అస్యాం స్నాత్వా౭_థ గచ్చామో దిశం ప్రాచీం మహాగిరేః। 

లోకే౭_స్మిన్‌ శ్రూయతే చైషా పాపహానిప్రదేతి వై ॥ 24 
సర్వపాపహరా శుద్ధా పద్మినీ లోకవిశ్రుతా । 

సర్వదుఃఖహరా చాపి సర్వతీర్ధ్థఫలప్రదా ॥ 25 


ఏవముక్త్వా తు తైస్సార్ధం బుషిభిః భావితాత్మభిః । 

నివేశ్యహృది దేవేశం మమజ్ఞ సహసా జలే ॥ 26 

స్నానం కృత్వా. థ దేవేశం ప్రణమ్యా౭_త్మని తం ప్రతి। 

అభ్యర్చ్య చ హృషీకేశం వాసుదేవం సనాతనమ్‌ । 

విచచార యథాపూర్వం బుషిభిః సహితో మునిః ॥ 27 
అగస్వాదీనాం సనత్ముమారవిలోకనపూర్వకం పూర్వదిగ్గమనమ్‌ 

తస్యా ఏవోత్తరే తీరే వృక్షమూలం సమాశ్రితాన్‌ । 

సమాహితాన్‌ సమాసీనాన్‌ పద్మిన్యాః సుమహౌజసః ॥ 28 

దక్షిణాభిముఖాన్‌ భూప యోగీన్హాన్‌ స దదర్శ హ। 

సనత్ముమారటప్రముఖాన్‌ భగవన్వ్యస్తమానసాన్‌ ॥ 29 

భక్తా పరమయా యుక్తాన్‌ నిమీలితవిలోచనాన్‌ । 

తాన్‌ దృష్ట్వా సహసా హృష్టో యోగీన్లాన్‌ యోగపారగాన్‌।॥। 30 

తేషాం సమీపమభ్యాగాత్‌ అగస్తో9 क మహామునిః । 

తమాయాన్తం తతో దృష్ట్వా మునీనం మునిభి స్సహ ॥ 81 


సనత్ముమారప్రముఖాః యోగీ[న్హాః తమపూజయన్‌ । 


సజ్ఞమ్య సహితా స్సర్వెః कः మునిపుజ్జవైః ॥ 32 


319 


160 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, షడ్వింశో9_ధ్యాయః 


ధ్వని చేయుచున్న పక్షులతో నింపొసగునదై దేవ గంధర్వ యక్ష విద్యాధర సుసేవితమై 
424 


సకల దుఃఖోపనోదియై పద్మములచేరాజిల్లు పద్మసరోవరమునుగాంచి ఆశ్చర్యముతో 
తనచెంతనున్న మౌనీంద్రులతో 23 


86225282 :- 
మన మీతటాకమున స్నానమాచరించి తూర్పుదిక్కున కేగెదము. లోకమున ఈ 
సరస్సు పాపములను పరిహరించునదిని ప్రసిద్ధికెక్కి యున్నది. 24 


ఈ పుష్కరిణి సకల పాపపరిహారకమై నిర్మలమై, సకలదుఃఖములను పోగొట్టునదై, 
సకలతీర్థ స్నానఫలప్రదమైనది. 25 


అని తెలిపి ఆ మునీంద్రులతో మనమున శ్రీమన్నారాయణుని ధ్యానించుచు ఆ 
నదిలో మునింగి 26 


స్నానమాచరించి తన మనమున ఆతనికి నమస్మారమునొనరించి పూజించి 
మునీంద్రులతో గూడ మునుపటి వలెనే విహరింపసాగెను. 27 


అగస్యాది మౌనీంద్రులు సనత్ముమారుని దర్శించి తూర్పుదిశ కేగుట 
అగస్యుడంతట ఆ పద్మసరోవరమునకుత్తర తీరమునందలి వృక్షము మొదట 
స్వస్థచిత్తులై ధ్యానమగ్నులై తేజోవంతులై 28 


దక్షిణ దిక్కుగా ముఖము నుంచి భగవంతుని యందు లగ్నదచిత్తులై 29 


భక్ష్యతిశయము కలవారై కనులు మూసికొని కూర్చుని యున్న యోగపారంగతులైన 


సనత్ముమారాది యోగీంద్రులను గాంచి మిక్కిలి సంతసించి 30 

వారివద్ద కేగెను. మునీంద్రులతో వచ్చుచున్న అగస్యుని 31 

ననత్మువూరాది మౌనీంద్రులుగాంచి వూజించిరి. మననశీలులగు 

యోగీంద్రులందరిని కలసి, వారిచేత 32 
320 


160/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


సమ్బూజితో యథాన్యాయం తతస్తెః మిధిలేశ్వర। 

అథ తాన్‌ మధురం వాక్యం ఉవాచేదం మహామునిః॥ 
8628 ;- 

కిమత్ర దృష్టమాశ్చర్యం కో వా౭_త్ర వసతే పుమాన్‌ । 
యుష్మాభిశ్చిన్యమానః కః &© ॐ» యూయం సమాగతాః॥। 
ఏతదిచ్చ్భామ్యహం (శ్రోతుం ఏతన్మే శంసతా౭_ మలాః । 
ఏవం పృష్టాస్తదా తేన మునినా భావితాత్మనా ॥ 


సనత్ముమారప్రముఖాః యోగీన్హాః తమథాబ్రువన్‌ । 
సర్వాత్మా భగవాన్విష్టుః వసత్యస్మిన్‌ మహాగిరౌ ॥ 
చిన్తనీయః స ఏవైకో మునీన్ట! పురుషోత్తమః । 
తమచిన్వం విధాతారం చిన్తయామో9_నపాయినమ్‌ ॥ 
నాన్యం వయం జగన్నాధాత్‌ చిన్తయామో జనార్దనాత్‌। 
ద్రక్ష్యసే తం మహాత్మానం త్వం చాపి పురుషోత్తమమ్‌॥ 
అచిరేణైవ కాలేన బ్రహ్మభూతం సనాతనమ్‌ । 
నారాయణం హరిం విష్ణుం సర్వలోకపరాయణమ్‌ ॥ 
దృష్టవన్లో వయం చాపి సకృత్తమమరార్చితమ్‌ । 
వేజ్బటాఖ్యగిరావస్మిన్‌ పూర్వం పుణ్యప్రదాయిని ॥ 


అస్తన్యాదృష్టమాశ్చర్యం ప్రాచ్యాం దిశి మహామునే । 
పర్వతస్యాస్య దివ్యస్య శృణు తద్వదతాం వర ॥ 


శక్రశ్చ సహితో దేవైః సాక్షాత్‌ వజ్రధర స్ప్వయమ్‌ । 
ద్రష్టుకామో గిరావస్మిన్‌ వసత్యవ్యక్తరూపిణమ్‌ ॥ 


త్వం చాపి సురలోకేశం ద్రక్ష్యసే తం శచీపతిమ్‌ । 
ఎతైస్సార్థం మునీ్టై స్త్వం ప్రాచీం గచ్చ శుభాం దిశమ్‌॥ 


321 


33 


34 


35 


36 


37 


38 


39 


40 


41 


42 


43 


161 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, షడ్వింశో9_ధ్యాయః 


యథాశాస్తముగా పూజింపబడి వారిలో అగస్యమహాముని మృదుమధుర 
శ్రీసూక్తులతో 38 


మీరిచ్చట నేమి ఆశ్చర్యమును గాంచితిరి? ఇచ్చట నివసించు భగవంతుడెవరు? 
మీరెవనిని గూర్చి ధ్యానించు చున్నారు? మీరెందులకిచట గుమిగూడియున్నారు? 
34 
ఈ సంగతి నాకు వినవలయుననియున్నది. దీనిని నాకు తెలుపుడిని యడిగెను. 
నిర్మలాంతఃకరణుడై నిరంతర భగవధ్యానముచే పవిత్రహృదయము గల 


నగస్తుడట్లడుగగనే 35 
సనత్ముమారాది యోగీంద్రులాతనితో 'మౌనీంద్రా ! ఈ కొండపై సర్వాంతర్యామి 
యగు శ్రీమహావిష్ణువు నివసించు చున్నాడు. 36 


అతడొక్కడే ధ్యానింపతగినవాడు. అట్టి యూహాతీతుడును సర్వజగ[త్రష్టయు 
నిత్యుడునునగు శ్రీమన్నారాయణునే మేము ధ్యానించుచున్నాము. 87 
మేము జగ(త్ర్రభువగు నాతనిని 650०5०88 ధ్యానింపము. నీవును 
పురుషోత్తముడును 88 
పరాత్పరుడును పురాణవురుషుడును సకల లోకరక్షణ తత్సరుడు నగు 
శ్రీమన్నారాయణుని కొలది కాలములోనే గాంచగలవు. 39 


మేమును దేవపూజ్యుడగు శ్రీమన్నారాయణునొక పర్యాయము గాంచితిమి. 
పుణ్యమునొసంగు వెంకటాద్రియందితరు 40 


లెవ్వరును గాంచని ఆశ్చర్యము తూర్పు దిశయందు కలదు. ఈ దివ్యమగు 
పర్వతమును గూర్చి తెలిపెదను వినుము. 41 


వజ్రాయుధమును ధరించి దేవేంద్రుడు తెలియబడజాలని స్వరూపముగల 
శ్రీమన్నారాయణుని చూడవలెనని దేవతలతో గూడ నివసించుచున్నాడు. 42 


నీ వీ మునీంద్రులతో గూడి తూర్పు దిశకేగినచో నీవును దేవలోక ప్రభువగు 
నింద్రుని చూడగలవనని తెలిపి. 43 


322 


161/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, చతుర్దభాగే 


వామదేవః :- 
ఇత్యుక్తా ९ 23. తాస్సర్వే మునీన్హాస్తం మహౌజసః । 
సనత్ముమారప్రముఖాః తదద్భుతమివాభవత్‌ ॥ 


అన్తర్షితేషు సర్వేషు యోగీన్టేషు మహాత్మసు । 
అగస్త్యో మునిభీ స్సార్థం సర్వెస్తెః మునిసత్తమః ॥ 


పరాజితాయామద్రాక్తిత్‌ ఆశ్చర్యం దిశి భూపతే । 
తస్యాం దిశి మహావృక్షః ఇన్ధకేతురివో చ్చితః ॥ 


లమృమానమహాశాఖః పుష్పభారనిపీడితః I 
ఆసీదాచ్చాదయన్‌ సర్వం భూధరం ఛాయయా నృప ॥ 
తన్మూలే తు సమాసీనాః ఆదిత్యసమతేజసః । 

సప్తర్షయో మహాత్మానో భగవన్న్యస్తమానసాః ॥ 

తాన్‌ దృష్ట్వా స మునిస్తేషాం సమీపమగమన్‌ నృప। 
అగస్టోమునిభిః సార్ధం తపసా భావితాత్మభిః ॥ 
తమాయాన్తం తతో దృష్ట్వా మునయో యమినాం వరమ్‌। 
స్నేహాన్వితా యథాన్యాయం మహాత్మానమపూజయన్‌।। 
తతోల_ బ్రవీన్మహాతేజాః అభివాద్య చ తాన్‌ మునీన్‌ । 
అర్థవన్మధురం వాక్యం ప్రశ్రయాన్మృదులాక్షరమ్‌ ॥ 


8628 ;- 

కిమర్థ్భమాగతా యూయం © >° श పర్వతోత్తమే? | 
కో వాధ్యేయో మహాదేవో యుష్మాకం మునిసత్తమాః ॥ 
ఏతదాఖ్యాత మే యాయం సర్వం సత్యేన పృచ్చతః I 
పృచ్చామి శోతుకామో౭_.హం కౌతూహలసమన్వితమ్‌ ॥ 


323 


44 


45 


46 


47 


48 


49 


50 


51 


59 


53 


162 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, షడ్వింశోల_ ధ్యాయః 


వామదేవుడు :- 
తేజోవంతులగు మౌనీంద్రులందరును అదృళ్యులైరి. అది మిక్కిలి 
యాశ్చర్యమాయెను. 44 


మహాత్ములగు యోగివరులందరు అట్లద్భశ్యులుకాగా అగస్యుడు మునీంద్రులందరితో 
45 


తూర్పుదిక్కున మిక్కిలి ఆశ్చర్యమును గొలుపు ఇంద్రుని పతాకమువలె యొత్తుగా 
నున్నదై 46 


పెద్ద పెద్ద కొమ్మలు వ్రేలాడుచున్నదై పువ్వుల భారముచే వంచబడుచున్నదై తననీడచే 
పర్వతమును కప్పివేయు చున్న ఒక గొప్ప వృక్షమును గాంచెను. 47 


దాని మొదట సూర్యుని బోలిన తేజము కలవారై, భగవంతుని యందు లగ్నమగు 


మనస్సు కలిగి సప్తమహర్చులు కూర్చుని యుండిరి. 48 
వారిని గాంచి యగస్తుడు తపస్సుచే నిర్మలాంతఃకరణులగు మునీం(ద్రులతో 
వారివద్దకు వచ్చుచుండగా 49 
వారాతనినిగాంచి స్నేహముతో శాస్తోక్తముగా పూజించిరి. 50 


అంత మహాతేజశ్ళాలియగు అగస్వుడర్ధవంతములై వినయముచే మృదుమధురమగు 


వాక్కులతో 91 

86225282 :- 

మునీంద్రులారా! మీరీదివ్యమగు పర్వత రాజమునకెందు లకు వచ్చితిరి? మీరు 

ధ్యానించు భగవంతుడెవరు? 52 

తెలుసుకొనగోరి నిజముగ నడుగుచున్న నాకు మీరు తెలుపుడు. నాక 

వినకుతూహలమగుచున్నదిని యడిగెను. 53 
324 


162/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, చతుర్దభాగే 


వాముదేవః :- 
ఏవం పృష్టస్తదా తేన మునినా మునిపుజ్జవాః । 
ఇదం ప్రోచుర్మహాత్మానం 'వక్షామః శ్రూయతా'మితి ॥ 


బుళకయః :- 
వయ మత్రాగతా బ్రహ్మన్‌ ద్రష్టుం దేవం జనార్థనమ్‌ । 
నారాయణం విశాలాక్షం జగత్రాతారమీశ్వరమ్‌ ॥ 


స ఏవ దేవః సర్వాత్మా ధ్యేయో నః పురుషోత్తమః । 
న చాన్యో విద్యతే ధ్యేయః తమృతే జగతాం పతిమ్‌ ॥ 


తమజం సర్వలోకేశం కృష్ణమచ్యుతమీ శ్వరమ్‌ I 
పూజ్యం వరేణ్యం వరదం చిన్తయిష్యామహే వయమ్‌ ॥ 


త్వం చాపి సర్వలోకేశం ద్రష్టాల సి కమలేక్షణమ్‌ । 
సింహాఖ్యే పర్వతే హ్యస్మిన్‌ గచ్చ ప్రాచీం దిశం మునే ॥ 


వాముదేవః :- 

ఏవముక్తో మునిగ్రేష్టై నృప్రేష్ట! మహామునిః । 
అభ్యనుజ్ఞాయ తాన్‌ సర్వాన్‌ జగామ మునిసత్తమః ॥ 
చిన్తయన్‌ మనసా దేవం విశ్వకర్తారమీశ్వరమ్‌ । 
చినయన్‌ మనసా వాక్యం పితామహసమీరితమ్‌ । 
జగామ సహసా దివ్యాం దిశం ప్రాచీం గిరేస్తతః ॥ 


నృపేన్ల! దృష్ట్వా భగవానగస్యః తస్యోత్తరం భాగమదృష్టపూర్వమ్‌ । 
తత్రా౭_ ష్యదృష్ట్వా భగవన్తమాద్యం ద్రష్టుం తదా పూర్వమథ ప్రపేదే ॥ 


ఇతి శ్రీవామనవురాణో క్షేతఖజ్జే శ్రీవేజ్బటాచలమావోత్సే అగస్త్వాదీనాం సనత్ముమారాది 


54 


55 


56 


57 


58 


59 


60 


61 


దర్భనవూర్వకం భగవదన్వేషణ(ప్రకారాదివర్హనం నామ ०4६० ధ్యాయః 


(श + గ్రహీత. 


325 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, షడ్వింశోల_ ధ్యాయః 


వామదేవుడు :- 

ఇట్లగన్త్యుడడుగగనే వఎనీం(ద్రులు చెప్పదము. వినుమని యిట్లు 
చెప్పుటకారంభించిరి. 54 
२०००६०९० :- 

పూజ్యుడా! మేము పద్మపత్రాయతేక్షణుడును జగద్రక్ష కుడును జగత్రభువునగు 
శ్రీమన్నారాయణుని సేవింప వలెనని ఇచ్చటకు వచ్చియున్నాము. 55 


ఆ పురుషోత్తముడే సర్వవ్యాప్తియు ధ్యానింపతగినవాడునై యున్నాడు. ఆ 
జగత్రభుకంటే ధ్యానింపతగినవారు లేరు 56 

పుట్టుకలేనివాడును, సర్వజగదీశ్వరుడును, నిర్భరానంద కందమును తన భక్తులను 
సంసారమున పడనీయని వాడును. (ప్రభువును, పూజ్యుడును, పురుషోత్తముడును 
వరముల నొసంగువాడునగు నా శ్రీమన్నారాయణునే ధ్యానించుచున్నాము. 57 


నీవును సకలలోక నాథుడగు శ్రీమన్నారాయణుని దర్శింప గలవు. ఈ సింహాద్రిపై 


తూర్చుదిక్కుగా వెళ్ళుమినితెలుపగా 58 
వామదేవుడు :- 
అగస్యుడు వారిని వీడ్మొని 59 


మనస్సులో జగత్మర్తయగు శ్రీమన్నారాయణుని ధ్యానించుచు చతుర్ముఖుడు తెలిసిన 
దానిని మనమున తలపోయుచు నటనుండి యా పర్వతమునకు తూర్చుదిశగా 
వెళ్ళిను. 60 
జనకమహారాజా! అగస్తుడట్లు జని ఆ పర్వతమున కుత్తరముననున్న 
మునుపెన్నడును కనని స్థలమునుగాంచి యచ్చటను పురాణపురుషుని గానక 
మరల తూర్పు దిక్కునకే వచ్చెను. 61 
ఇది శ్రీవామన వురాణమున క్షేతఖందమున శ్రీ వేంకటాచల మాహాత్ముమున (+ > 
మహర్షులు సనత్ముమారాది యోగీంద్రులను దర్శించి ఆపై భగవంతుని వెదకు విధమును 
వర్ధించుట అనెదు ఇరువదియారవ అధ్యాయము. 
0: 
326 


163/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
అథ సప్తవించో9_ ధ్యాయః 


శేషాచలపూర్వదిశి అగస్యాదీనాం అద్భుతవస్తుదర్శనమ్‌ 


లామదేవః :- 
అథ పూర్వాం సమాసాద్య దిశం తాం మునిభి స్స్పహ। 
నారాయణగిరేస్తస్య ద్రుమమణ్జలభూషితామ్‌ ॥ 


విచచార యథాపూర్వం సహిత స్తెర్మహాత్మభిః । 
జ్వలద్భాస్మరతేజోభిః మునిభిః భావితాత్మభిః ॥ 

2०० పశ్యద్గిరిశృజ్ఞాభాన్‌ వృక్షాన్‌ పుష్పఫలాన్వితాన్‌। 
లమృ్బమానమహాశాఖాన్‌ మృదుపల్లవశోభితాన్‌ ॥ 


సమదాన్‌ వారణాంశ్చాపి సుదం్ష్రాన్‌ సమ్యగుద్చితాన్‌ । 
నదతశ్చ మహాసింహాన్‌ వరాహాంశ్చాపి ధావతః ॥ 
గుహ్యకిన్నరగన్థర్వాన్‌ యక్షాద్యాంశ్చ సహస్రశః । 
ఏవమాద్యెస్తథా£_న్యైశ్చ శోభితం పర్వతోత్తమమ్‌ ॥ 


పశ్యన్‌ సమన్లాత్‌ సో గస్టో విచచార మహామునిః। 
విచరన్‌ స దదర్శాథ మునిప్రవరసేవితమ్‌ ॥ 


మహాభాగం మహాపుణ్యం మృగయూథపసేవితమ్‌। 
నిత్యపుష్పఫలో పేతైః ద్రుమైర్నానావిధైర్యుతమ్‌ ॥ 


మత్తద్విపానుచరితం మత్తకోకిలనాదితమ్‌ । 
మహద్భిరుబ్చితైశ్యుబ్లెః శోభనీయైశ్చ శోభితమ్‌ ॥ 


భయజ్మరమహానాగం మహాసానుం శుభావహమ్‌ । 
ఉచ్భితొమలకైశ్చాపి ఫలద్భి శ్చ శోభితమ్‌ ॥ 


327 


164 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, సప్తవింశో9_ధ్యాయః 
ఇరువది ఏడవ అధ్యాయము 


శేషాద్రిపై తూర్పుదిక్కున అగస్యాది మహర్షులు 
అమృత వస్తువును గాంచుట 


వామదేవుడు: 
అంతట అగస్యుడు నారాయణాద్రికి తూర్పు దిక్కుగా జని వృక్షసముదాయము 
లచే అలంకరింపబడిన ఆ దిక్కున 1 


(ప్రకాశించు సూర్యునివంటి తేజస్సు కలిగి నిర్మలాంతఃకరణులై భగవధ్యాన 
తత్పరులగు మునీంద్రులతో విహరించుచు 2 


పర్వతశిఖరములను బోలి పుష్పఫలభరితములై, వ్రేలాడు చున్న పెద్ద పెద్ద 
కొమ్మలుగలవై, చిగురులతో ప్రకాశించు చున్నవై విరాజిల్లు వృక్షములను 3 


మదజలము (స్రవించుచుంట చక్కని దంతములు కలిగి, మిక్కిలి ఎత్తుగనున్న 
యేనుగులను, గర్జించుచున్న సింహములను, పరుగులిడుచున్న వరాహములను 4 


సిద్ద, కిన్నర, గంధర్వ, వేలకొలది యక్షులు మొదలగు దేవతలనేకులచే ప్రకాశించు 
పర్వతోత్తమును గాంచెను. ర్‌ 


అట్లు చూచుచు వర్వతముననంతట సంచరించుచు మునీం(దులచే 
సేవింపబడుచున్నదియు, 6 


వ రమమాజ్యమును, అతివవితమును, జంతంనముదాయం ముచే 
సేవింపబడునదియు, నిత్యమును పువ్వులతోను ఫలములతోను గూడిన వృక్షములచే 
విలసిల్లునదియు, 7 
మదపుటేనుగులు గలదియు, మత్తెక్కిన కోయిలధ్వనులచే ప్రతిధ్వనించు నదియు, 
సుందరములై యెత్తగు శిఖరములచే ప్రకాశించునదియు, 8 
భయమును గొల్పు పెద్ద సర్పములు కలదియు, గొప్ప కొండచరియలు కలదియు, 
శుభముల నొనగూర్చునదియు, మిక్కిలి ఎత్తుగానుండి పండిన ఉసిరికాయలచే 
నొప్పారు వృక్షములు కలదియు, 9 
328 


164/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


ఏవంభూతం మహాశ్చర్యం మహాభోగం మహాగిరిమ్‌। 


అగస్త్యో భగవాన్‌ పూర్వాం దిశం దృష్ట్వా మహాగిరేః ॥ 


దృష్ట్వా9_థ విచచారాశు మునిభిస్తెః సమావృతః । 
తత్రాద్భుతమథాపశ్యత్‌ అగస్యః పర్వతోత్తమే ॥ 


బిలం పాతాళసజ్మాశం పశ్యతాం భయదాయకమ్‌ । 
మహాన్తం భైరవం దుర్గం అదృష్టం మాను పైర్చష।। 


నిపతేయుర్హి పశ్యనో నరా యస్మిన్‌ విమోహితాః । 
తద్చిలం సముపాగమ్య మునీన్లో మునిభిస్సహ ॥ 


పునః పునర్నిరీ క్ష్యేదం వచః ప్రోవాచ ధర్మవిత్‌ I 
86268 :- 
దృష్ట్వా చైవం విధం సర్వే నిపతిష్వన్తి మోహితాః ॥ 


మానవా ద్రష్టుకామా యే సమారూఢా మహీధరమ్‌। 
తస్మాదేతన్న చైవాస్మిన్‌ భవేదితి మతిర్మమ ॥ 


బిలన్తు భైరవం ఘోరం మృత్యువక్రసమం గిరౌ । 
లామదేవః :- 

ఇత్యుక్తో మునినా తేన సద్యశ్చాన్తర్దితం బిలమ్‌ ॥ 
అగస్వస్య ప్రభావేణ తదద్భుతమివాభవత్‌ | 

| తతస్తస్మిన్‌ విచచార మహామునిః ॥ 
తస్మి న్నేవ మహాపుణ్యే వేజ్కటాఖ్యే మహాగిరౌ । 
దదర్శా౭_థ చిరం తత్ర శతశాఖసము[చ్చితమ్‌ ॥ 


२०९० మహాద్భుతాకారం మృదుపల్లవశోభితమ్‌ I 


మహాన్తం మహాదాశ్చర్యం అదృష్టం భువి మానుషైైః ॥ 


తం దృష్ట్వా శీఘ్రమభ్యాయాత్‌ అగస్తో౭_థ మహామునిః । 


తత్సమీపే మహాతేజాః విస్మయావిష్టచేతనః Il 


329 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


19 


20 


165 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, సప్తవింశోం_ధ్యాయః 


గొప్ప శిఖరము గలిగి యాశ్చర్యదాయకమగు పర్వత రాజమును యా పర్వతము 
యొక్క తూర్పు భాగమును తిలకించెను. 10 


ఆ పర్వతముపై మౌనీంద్రులతో సంచరించుచు అచ్చట ఒక ఆశ్చర్యమును 
చూచెను. 1.1 


పాతాళలోక సదృశమై చూపరులకు భీతినొసంగునదై మనుజులెన్నడును 


కనియుండనిదై 12 
చూచినంతనే మనుజులు అందు మూర్చిల్లిపడునట్టి భయంకర బిలమును 
సమీపించి మునీశ్వరులతో కూడ. 18 
మరల మరల దానిని గాంచి ధర్మజ్ఞుడగు అగస్త్యుడు 14 


ఈ బిలమును చూడవలెనను కోరికతో నీ పర్వతముపై నెక్కిన వారందరును 
మూర్చనొంది పడిపోవుదురుగాన ఈ విలమిటనుండరాదు. 15 


ఈ భయంకరమగు బిలము మృత్యువు నోరుతెరచి ఎదురు చూచుచున్నట్లున్నదిని 
పలికెను. ఇట్లగస్తుడు పలికినంతనే ఆ ६९०००९8 ప్రభావముచే మాయ 
మయ్యెను. 16 


అది చాల ఆశ్చర్యమాయెను. ఆ బీలమట్లద్భశ్యమైన పిమ్మట అగస్యుడు17 
వెంకటాచలమను పేరుగల పవిత్ర పర్వతోత్తమమున సంచరించుచునొక స్థలమున 
అనేక కొమ్మలు కలిగి మిక్కిలి ఎత్తుగానుండి 18 


మిక్కిలి ఆశ్చర్యకరమగు ఆకారము కలిగి లేతచిగుళ్ళచే (ప్రకాశించుచు 
భూలోకమునందలి మనుజులచే చూడబడనిదియునగు మద్దివృక్షమును వీక్షించెను. 


19 
దానినిగాంచి ఆశ్చర్యమును చెందిన మనస్సు కలవాడై అగస్త్యుడు దానిని 
సమీపింపగా ఆ వృక్షమూలమున 20 

330 


165/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


భగవతః సాక్షాత్మారాయ తపః కుర్వన్తం ఇన్టం ప్రతి అగస్యోక్తిః 


తముపేత్య మహాసాలం మునీన్లో మునిభి స్స్పహ। 
దదర్శ శక్రమాసీనం దేవం సాక్షాత్‌ శచీపతిమ్‌ ॥ 
సాలస్మన్షప్రతీకాశ బాహుశాఖం శతక్రతుమ్‌ । 
రత్నజాలోపసంపన్న మకుటేన విరాజితమ్‌ ॥ 


వైఢధూర్యమణిరత్నాధ్య కుణ్బలాభ్యామలజ్మ్ఞృతమ్‌ I 
వజపాణిం విశాలాక్షం నారాయణమివాపరమ్‌ ॥ 
సూర్యాగ్నియమవస్వశ్వి కుబేరవరుణై స్తథా । 
గన్గ్భర్వకిన్నరే గ్టైశ్చ శుభకుణ్ణలధారిభిః ॥ 
దివ్యామ్బరధరైరారాత్‌ సర్వైః సముపసేవితమ్‌ । 
తం దృష్ట్వా నృపతే! దేవం దేవజన్మా మహామునిః ॥ 
తత్సమీపం మహాతేజాః సహసా వ్యగమత్తదా । 
సంవృతం దేవదేవేశం తైలోక్యాధిపతిం ద్విజః ॥ 
మునిభిః సహిత 232 < అపూజయదరిన్హమమ్‌ I 
దేవాశ్చ సహ శక్రేణ మునీన్హానాగతాంస్తథా ॥ 
అపూజయన్‌ యథాన్యాయం స్థితాః సార్ధం మహాత్మనా। 
తానువాచ సశక్రాంస్తు తతోం_గస్త్యః సురోత్తమాన్‌।। 
శ్రూయతా మితి చాభాష్య ప్రహసన్నివ విస్మితః । 
కిమర్ధమాగతా యూయం కిం వా చిన్తయతా9_ మరాః॥। 
ఆశ్చర్యజ్బాపి కిం దృష్టం అస్మిన్‌ పుణ్యే నగోత్తమే?। 
ఏతత్‌ సత్యేన మే సర్వం ఆభ్యేయం త్రిదశేశ్వరాః ॥ 
(శోతుమిచ్చామ్యహం త్వేతత్‌ యుష్మాభి స్ప్సముదీరితమ్‌। 
లామదేవః :- 
అగస్వేనైవముక్తాస్తే సర్వ ఏవ తత స్సురాః ॥ 

331 


21 


22 


23 


24 


25 


26 


2/7 


28 


29 


30 


31 


166 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, సప్తవింశోల_ధ్యాయః 
భగవంతుని సాక్షాత్మారమునకై తపమొనరించుచున్న 
ఇంద్రునితో అగస్వుడు సంభాషించుట 
తపమొనరించుచున్న శచీదేవి భర్తయు, 21 
మద్దివృక్షపు కొమ్మలవలె స్టూలములైన బాహువులు కల వాడును, రత్నకాంతులను 
విరజిమ్ముచున్న కిరీటముచే ప్రకాశించువాడును. 22 


వైఢథూర్యమణులచేతను రత్నములచేతను గొప్పవగు కుండలములచే ప్రకాశించు 
వాడును, మరియొక శ్రీమన్నారాయణునివలె విరాజిల్లువాడును వజ్రాయుధమును 
ధరించినవాడును, విశాలనేత్రములు కలవాడును, 23 
చక్కని కుండలములను ధరించిన సూర్య, అగ్ని యమ, వసు, అశ్వనీ దేవతలు, 
కుబేర, వరుణ, గంధర్వ, కిన్నర పుంగవులచే 24 


దివ్యాంబరములను ధరించి దగ్గరలో సేవింపబడువాడునునగు ఇంద్రునిగాంచెను. 
వెంటనే దేవతాంశసంభూతుడగు అగస్తుడు 25 


మహాతేజశ్ళాలియు ముల్లోకాధిపతియునగు దేవేంద్రుని సమీపించి 26 


మునీంద్రులతో గూడ ఆతనిని ఇంద్రునితో గూడ దేవతలందరును వచ్చియున్న 
మునీంద్రులను 27 
యధాశాస్త్రముగా పూజింపగా అగస్యుడు చిరునవ్వుతోను, ఆశ్చర్యముతోను వారిని 
గాంచుచు 28 
“దేవతలారా! వినుడు, మీరిచ్చటి కేలవచ్చితిరి? దేనిని గురించి ధ్యానించుచున్నారు? 
29 


ఈ పవిత్రపర్వతరాజమున నేమాశ్చర్యమును గాంచితిరి? దీనినంతను 
యదార్ధముగా నెలింగింపుడు. 30 


నేను దీనిని మీరు తెలుపగా వినగోరుచున్నానిని యడిగెను. దేవతలిట్లు తెలిపిరి. ౩1 


332 


166/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
ఏవమూచుః మునిశ్రేష్టం నృపడ్రేష్టాల_ సురార్దనాః । 
ద్రష్టుకామా వయం దేవం పద్మపత్రనిభేక్షణమ్‌ ॥ 
నారాయణం హృషీకేశం శజ్ఞచక్రగదాధరమ్‌ । 
ప్రణతార్తిహరం విష్ణుం బ్రహ్మభూతం సనాతనమ్‌ ॥ 


సమాగమ్య మునిత్రేష్ట! సింహాఖ్యే౭_ స్మిన్‌ నగోత్తమే। 
జయం దేవజిదాదీనాం దైత్యేన్హాణాం మహౌజసామ్‌॥ 


ప్రారయామో వయం బ్రహ్మన్‌ దేవదేవాత్‌ జనార్దనాత్‌। 
తం ద్రష్టుమజరం దేవం సమాసీనం మహౌజసమ్‌॥। 
చిన్తయన్తస్తమేవేశం సృష్టిస్థిత్యన్తకారణమ్‌ । 
ఏవమూచుర్శునిశ్రేష్టం నృప ్రేష్టా౭_ సురార్దనాః ॥ 
స ఏవ భగవాన్‌ దేవో ధ్యేయో౭_స్మాభిఃసనాతనః । 
నాన్యో ధ్యేయః పుమాన్‌ యస్మాత్‌ విద్యతే నచ దృశ్యతే! 
దృష్టం చా పి మహాశ్చర్యం పర్వతే౭_స్మిన్‌ మహామునే! 
శుభే తు దక్షిణే భాగే గిరే రస్య మహీయసః ॥ 

ఇన్లోక్యా అగస్త్యస్య శజ్మరదర్శ్భనాయ ఆగ్నేయదిగ్గమనమ్‌ 
ఆశ్చర్యభూతో భగవాన్‌ వసతీశ సదా హరః । 
పినాకపాణిః సర్వాత్మా సర్వశక్తిః మహేశ్వరః ॥ 
సై (రేవ సంవృతో భూతైః కిన్నరోరగరాక్షసైః I 
తత్ర గత్వా చ దేవేశం ద్రష్టా౭ సి భువనేశ్వరమ్‌ ॥ 
బుషిం దుర్వాససజ్బాపి నన్దికేశ్వరమేవ చ। 
యే చాప్యనుచరాస్తత్ర తాంశ్చాపి ద్రక్ష్యసే మునే ॥ 
ఇతో గచ్చ హితం దేశం యత్రా౭_స్తే భగవాన్‌ హరః 
ఏభిర్మునివరైస్సార్ధం మా విలమ్బ్చితుమర్హసి ॥ 


333 


39 


33 


34 


35 


36 


37 


39 


40 


41 


42 


167 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, సప్తవింశో9_ధ్యాయః 
అగస్త్య మహర్షీ! పద్మపత్ర విశాల నేత్రుడును 32 


ఇంద్రియ జయము కలవాడును 2 ०8 2 & 05 ९5 ధరించినవాడును, 
శరణాగతులను (బోచువాడును, సకలలోక వ్యాపియు కల్యాణములచే తన 
సర్వరూపము చేతను తాను బలిసిన పరబ్రహ్మ స్వరూపుడై 33 

(ప్రకాశించువాడును, 29८०8929 ८० 2९०८७०25 అగు శ్రీమన్నారాయణుని జూడగోరి 
ఈ సింహాద్రి యందు వచ్చియుండి మహాతేజో పేతులును దేవజిత్తు మొదలగు34 


రాక్షసులయొక్క జయము మాకు చేకూరవలెనని జరాదిభావవికారములు లేనటియు 
బ్రహ్మాండములతో కీడించునట్లియు గొప్ప తేజోవంతుడై విరాజిల్లు 35 
సృష్టిస్థితిలయ కారణుడగు నా దేవాధిదేవుడైన నారాయ ణునే ధ్యానించుచున్నా'మని 
పలికి మరలనిట్లు తెలిపిరి 36 
ఆ శ్రీ న్నారాయణుడే మాకు ధ్యానింప తగినవాడు. ఆతనికంటె ధ్యానింప తగిన 
పురుషుడు లేడు. ఎందును కానరాడు 87 
మహామునీ! ఈ పూజనీయమైన పర్వతమున పవిత్రమగు దక్షిణభాగమున నొక 
మహాశ్చర్యము కలదు. 88 
ఇంద్రుడు తెలుపగా అగస్తుడు శంకరుని చూచుటకై 


ఆగ్నేయ దిశకు వెళ్ళుట 
ఆశ్చర్యకరుడును, త్రిశూలధారియు, పాపములనశింవ జేయువాడును, 
సర్వవ్యాపియు, సర్వశక్యు పేతుడును, మహేశ్వరుడునగు శంకరుడు 39 


తన ప్రమథ గణములతో గూడి కిన్నర, నాగ, రాక్షసులతో విరాజిల్లుచున్నాడు. 
అచ్చటకు పోయి యా దేవదేవుని దర్శింపుము. 40 


అచ్చటనే దుర్వాస మహర్షిని, నందికేశ్వరుని, మిగిలిన పరివారమును చూడగలవు. 


41 
నీవు మునీం(ద్రులతో గూడ వెంటనే ఆ స్థలమున కిచ్చట నుండియేగుము 
ఆలసింపవలదనని తెలిపినంతనే 42 

334 


167/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, చతుర్దభాగే 


వామదేవః :- 

ఏవముక్తః సురైస్సర్వైః అభ్యనుజ్ఞాయ తాన్‌ సురాన్‌। 

పూర్వభాగం విహాయాథ భూధరస్య మహీయసః ॥ 43 

అభ్యగాత్‌ దక్షిణం భాగం తైరేవ మునిభిస్సహ । 

స పశ్యన్‌ దక్షిణం భాగం అగస్తో౭_థ మహామునిః ॥ 44 

ఆగ్నేయ్యాం దిశి చాద్రాక్షిత్‌ ఇదమాశ్చర్యముత్తమమ్‌। 

శజ్ఞచక్రగదాశార శక్తిలాజలనన్లకాన్‌ ॥ 45 
షి జ్జ ఆచి nN యణ 

స్వైఃస్వైః రూపైః సమాసీనాన్‌ బ్రాజయద్భిః దిశో దశ। 

దివ్యాభరణమాలాభిః భ్రాజితాన్‌ శుభదర్శనాన్‌ 11 46 

రక్తచన్దనదిగ్థాజ్ఞాన్‌ దివ్యమాల్యోపశోభితాన్‌ । 

శుభనూపురకేయూర కటకాదివిభూషితాన్‌ ॥ 47 

అథ తాన్‌ సహసా దృష్ట్వా = పురుషర్షభాన్‌ । 

తేషాం సమీపమాగమ్య సహర్నో మునిభి స్సహ ॥ 48 

అగస్వశ్చ తతస్తేభ్యః ప్రణామమకరోత్తదా । 

ప్రణమ్య ప్రాజ్ఞాలిర్భూత్వా ప్రస్తూయ చ మహాద్యుతిః ॥ 49 

కృత్వా ప్రదక్షిణజ్బాపి దక్షిణాం దిశమభ్యగాత్‌ । 

అత్యన్తం విస్మయా౭_ విష్ణో మునిభిస్సహితో నృప ॥ 50 

ఆదిదేవం మహాదేవం ద్రష్టుకామో జనార్దనమ్‌ । 

ఆశ్చర్యరూపమారుహ్య ప్రేక్షమాణో మహాగిరిమ్‌ ॥ 51 

పరీత్య తస్యైవ నగోత్తమస్య ప్రాచీం దిశం దేవగణాభిజుష్టామ్‌ । 

అవాప్య తస్యైవ గిరేర్మహాత్మా తం దక్షిణం భాగమసౌ ప్రపదే ॥ 52 
ఇతి శ్రీవామనవురాణే క్షేతఖజ్జే శ్రీవేబ్బబాచలమావోత్చే అగస్త్రృస్య శేషాచలవానీన్హాదితపః 

(పకారభగవద్దివ్యాయుధదర్భనాదివర్థనం నామ నప్తవింశో౨_ ధ్యాయః 


[ल + శ్రిత. 


8335 168 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, సప్తవింశోం_ధ్యాయః 


వామదేవుడు :- 
అగస్త్యుడు వారందరును వీడ్కొని పర్వతము యొక్క తూర్పు భాగమును వీడి43 


ఆ మునీంద్రులతో దక్షిణ ప్రాంతమునకు జని ఆ స్థలమునంతను చూచుచు 44 


ఆగ్నేయ దిక్కున మహాదాశ్చర్యమును గాంచెను. అచ్చట శంఖ, చక్ర, గద, శార్‌జ్ఞ, 
నాగలి, ఖడ్గములు, 45 


తమ తమ స్వస్వరూపములతో కూర్చుని పది దిక్కులను ప్రకాశింపజేయుచు, 
దివ్యములగు నాభరణములతో విరాజిల్లుచు చూచుటకింపగు రూపములు కలిగి 
46 
రక్తచందనమును శరీరమునందంతటను పూసికొని దివ్యమైన పుష్పమాలలతో 
విరాజిల్లు అందెలు భుజకీర్తులు మొలనూళ్ళచే నలంకరింపబడి దర్శనమొసంగిరి. 


47 
అట్టి శ్రేష్టులగు వారిని హఠాత్తుగా గాంచి అగస్యుడు వారి చెంతకు సంతోషముతో 
జని 48 
వారికి నమస్కరించి చేతులు జోడించి చక్కగా స్తుతించి 49 


మిక్కిలి ఆశ్చర్యమును చెందుచు మునులతో గూడ వానికి ప్రదక్షిణమాచరించి50 


ఆదిదేవుడును సంహారకర్తయునగు శంకరుని జూచు వేద్మతో నా పర్వతరాజమునెక్కి 
అంతటను దర్శించుచు ఆ పర్వతమునకు ప్రదక్షిణము నాచరించి 51 


దేవతాసమూహములచే సేవింపబడు తూర్పు దిక్కునకు పోయి పిమ్మట 
దక్షిణభాగమున జేరెను. 52 
ఇది శ్రీవామన వురాణమున క్షేత్రఖందమున శ్రీ వేంకటాచల మాహాత్స్యమున అగస్తుదు 
శేషాద్రియందు నివసించుచున్న ఇం(దాదుల తపోవిధానమును, భగవంతుని 
దివ్యాయుధములను దర్భించుటయనదు ఇరువది ఏడవ అధ్యాయము. 
यि 0) — 
336 


168/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
అథ అష్టావింఈోల_ ధ్యా 
అగస్త్యకృత శేషాచల దక్షిణభాగస్థ శబ్మరసేవాక్రమః 


లామదేవః :- 
తన్యాథ దక్షిణం భాగం భూధరస్య మహీయసః । 


అవాప పరయా ప్రీత్యా మునీన్లో మేఘసన్నిభమ్‌ ॥ 1 

శుభగుల్మలతాగూఢం నానాపాదపసజ్ములమ్‌ । 

మార్తారైః వానరైశ్చాపి గోపుచ్చెశ్చ నిషేవితమ్‌ ॥ 2 

1 

దర్శనీయతమైః దివ్యైః శోభితం శుభశాఖిఖిః ॥ 8 

భిన్నాజ్ఞునచయాకారం శిలాభిరుపశోభితమ్‌ । 

హంససారసగ్భధ్రెశ్చ శతపత్రెశ్ళ శోభితమ్‌ ॥ 4 

శోభితం రమణీయైశ్చ చక్రవాకైః మహాస్వనైః । 

నానాధాతుసమాకీర్ణం నానాప్రస్రవణాకులమ్‌ ॥ ర్‌ 

గుహ్యవిద్యాధరాద్యైశ్చ సభార్యైః శుభదర్శనైః । 

శోభితం శుభగన్థాధ్యం శుభమారుతసేవితమ్‌ ॥ 6 

గాయద్భిః కిన్నరైశ్చాపి 7225) నిషేవితమ్‌ । 

ప్రసాదయద్శిః దేవేశం కృష్ణమక్షిష్టకారిణమ్‌ ॥ 7 

ఏవమత్యద్భుతం దివ్యం దక్షిణం భాగమాత్మవాన్‌ I 

దదర్శ మునిశార్జూలః పర్వతస్య మహీయసః ॥ 8 

తత్రాపి నృపతే?_ ద్రాక్షిత్‌ పుష్పితం బహుశాఖినమ్‌ । 

అత్యుచ్చితం మహాశ్చర్యం దర్శనీయతమం నృప! ॥ 9 

అతీవ శుభగన్థాధ్యం మృదుపల్లవశోభితమ్‌ I 

వృక్షం మహాద్భుతం దివ్యం యో న దృష్టః పురాతనైః ॥ 10 
337 


169 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, అష్టావింశో9_ధ్యాయః 
ఇరువది ఎనిమిదవ అధ్యాయము 


శేషాద్రియందుదక్షిణదిశలోనున్న శంకరునకగస్తుడు సేవలనొనరించుట 
వాయదేవుడు; 
ఇట్లు మిక్కిలి ప్రీతితో నా పర్వత దక్షిణ భాగమునకేగి అగస్త్యమహర్షి మేఘమువలె 
నల్లనై 1 


పొదలతోను, లతలోను కప్పబడినట్టియు అనేక వృక్షములచే నిబిడమైనదియు, 
పిల్లులు, కోతులు, కొండముచ్చులచే కూడినదియు 9 


చక్కగా ఫలించిన పండ్లతోను, పువ్వులతోను వంగియున్న ట్టియు, దివ్యములగు 
కొమ్మలచే విరాజిల్లు వృక్షసముదాయ ములు కలదియు 8 


కాటుకసముదాయము చెదరిపడినటులుండు రాళ్ళచే విలసిల్లునదియు, హంసలు, 
బెగ్గురు పక్షులు, గ్రద్దలు, వడ్రంగి పిట్టలతో (ప్రకాశించునదియు 4 


చక్కగా కూయుచున్న సుందర చక్రవాకములచే రాజిల్లు నదియు, అనేక 
గైరికాదిధాతువులతోను, సెలయేళ్ళతో ఇంపగునదియు ర్‌ 


తమతమ భార్యలతో దేవతా విశేషములు విద్యాధరులు నివసించుట కనువైనదియు, 
చక్కని పరిమళమును వెదజల్లునదియు, మలయమారుత పరివేష్టితమును 6 


దుష్కర కృత్యములనైనను నుకరములుగా నొనరింపజాలు కృష్ణుని 
పాటలచేననుగ్రహింపజేసుకొనగల కిన్నర, గంధర్వులతో కూడినదియు 7 


నగు గొప్ప పర్వతపు దక్షిణదిక్కును తిలకించెను. 8 


ఆ దిక్కున పుష్పించి పెక్కుశాఖలు కలిగి మిక్కిలి ఎత్తుగా నుండి యాశ్చర్యావహమై 


9 
పరిమళభరితమై, లేతచిగురులచే అలరారునదై పూర్వులచేనైననెన్నడును 
చూడరానిదెయుండునొక వృక్షమును గాంచెను. 10 


338 


169/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
తం దృష్ట్వా సహసా9 గస్టో యయౌ శీఘ్రతరం మునిః 
మునీగైః సహిత స్సర్వైః నరేన్టః సో౭_తివిస్మితః ॥ 
తత్సమీపం సమాగమ్య కౌతూహలసమన్వితః । 
ఉదైక్షత మహాతేజాః తం వృక్షం బహుశాఖీనమ్‌ ॥ 
తత్రాల_ 9 సీనం తతో౭_పశ్యత్‌ భగవన్తముమాపతిమ్‌। 
23(@8 రక్తెః సమాయుక్తం త్రిభిస్రిభిరివాగ్నిఖిః ॥ 
ఉదజ్యుఖం మహాశ్చర్య జటామణ్ఞలధారిణమ్‌ I 
చతుర్భుజం మహాదేవం अ పినాకినమ్‌ ॥ 
తరుణాదిత్వసజ్మాశం జ్వలన్తం స్వేన తేజసా । 
స్వేనైవం తేజసా దేవం భాసయన్తం దిశో దశ ॥ 
కపిలాక్షం విశాలాక్షం చార్వోష్టం చారువక్షసమ్‌ । 
సమున్నతతనుం సౌమ్యం సర్వలోకనమస్మ తమ్‌ ॥ 
నానామణిగణచ్చన్న జ్వలత్ముణ్ణలధారిణమ్‌ I 
తైస్తెరనుచరైశ్చాపి నానారూపధరైస్తథా ॥ 
అనేకబాహుసాహ[సైః బలవద్ఫిః నిషేవితమ్‌ । 
నన్దికేశ్వరదుర్వాసో బాణాద్యైశ్చ నిషేవితమ్‌ ॥ 
యక్షకిన్నరగస్థర్వైః దేవైశ్చాపి నిషేవితమ్‌ । 
హాహాహూహూభ్యాబ్బు తథా గన్థర్వాభ్యాం నిషేవితమ్‌॥ 
తైస్తెరభిష్టుతజ్చావ మహాదేవం మహాద్యుతిమ్‌ । 
దృష్ట్వా శమ్భుం తదా౭_గస్ఫ్యో ననామ శిరసా భువి ॥ 
ప్రణేముః మునయశ్చాపి భగవన్తం మహేశ్వరమ్‌ I 
(బ్రువనో దేవదేవేశం “ప్రసీదే” తి పునః పునః ॥ 
ప్రస్తూయ తం మహాదేవం భగవన్తం మహేశ్వరమ్‌ । 
ఉవాచ చ తదా£.గస్త్యః సమాసీనం మహౌజసమ్‌ ॥ 

339 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


19 


20 


21 


22 


170 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, అష్టావింశో9_ధ్యాయః 


ఓ రాజా! దానిని జూచి యగస్యుడు వెంటనే మునీంద్రుల సమీపించి 11 


కుతూహలముతో మిక్కిలి కొమ్మలుగల ఆ చెట్టును పరికించుచు 12 


ఆ వృక్షమూలముననున్నట్టియు భగవంతుడును, మూడు అగ్నిహోత్రములవలె ఎజ్జగా 
ప్రకాశించుచున్న మూడు నేత్రములు కలిగి 13 
ఉత్తరాభిముఖుడై జడలను ధరించి నాలుగు భుజములు కలిగి నల్లనికంఠమును 
కలిగి పినాకమను ఆయుధమును (ధనస్సును) ధరించి 14 
మధ్యందిన మార్తాండునివలె తన తేజముతో ప్రకాశించుచు తన తేజముతోనె 
పది దిక్కులను ప్రకాశింపజేయువాడును, 15 


ఎజ్జని విశాలమగు కనులు గలిగినవాడును, సుందరమగు అధరోష్టమును, మిక్కిలి 
ఎత్తగుశరీరము కలవాడును (పొడ వైనవాడును) శాంతరూవుడును 


సకలలోకవంద్యుడును. 16 
అనేక మణుల సముదాయముచే కప్పబడి మెరయుచున్న కుండలముల 
ధరించినవాడును పలువిధరూపములను ధరించినట్టియు 17 


అనేకవేల చేతులు కలిగి పరాక్రవంతులగు పరిజనులచే సేవింపబడువాడును, 
నందికేశ్వర, దుర్వాస, బాణాసురాదులచే వందనీయుడును 18 
యక్ష్మ కిన్నర, గంధర్వ, దేవసంసేవితుడును హాహా హూహూలను గంధర్వులచే 
సేవింపబడువాడును. 19 
ఇంకను ఇతరులచే స్తుతింపబడు ఆశ్చర్యగుణచేష్టితుడగు శంకరుని గాంచి 
సాష్టాంగముగా నమస్కరించెను. 20 
మునులందరును “ప్రభూ! అనుగ్రహింపుమను [గ్రహింపుముని పలుకుచు 
శంకరునకు నమస్కరించిరి. 21 
అంత అగస్త్యుడు మహాతేజశ్ళాలియె గొప్పదగు తేజస్సు బలములతో విరాజిల్లుచు 
విచ్చేసి యున్నట్టియు, 22 
340 


170/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


నానారత్నవిచితైశ్చ వలయైశ్చ విభూషితమ్‌ । 
జామ్వూనదమయైశ్చాపి కేయూరై స్స్పమలజ్మృతమ్‌ । 
వరదం సర్వభూతానాం సర్వదేవనమస్క ఎమ్‌ ॥ 


2० 23 మాం భాషసే దేవ త్వత్సమీపమిహాగతమ్‌ I 


కో వా ధ్యేయః త్వయా దేవః కోల స్మిన్‌ వా నివసత్యహో॥ 
సేవాకాంక్షిణమగస్త్య్యం ప్రతి శబజ్బరోక్తిః 


లామదేవః :- 
ఏవముకో మహాతేజా మహాదేవో మహామునిమ్‌ । 
జలదస్వనగమ్బీర వచసా వాక్యమబ్రవీత్‌ | 
శంకరః :- 
పరావరపతిర్దేవో విశ్వయోనిః జనార్దనః । 
మయా सरद) సర్వా౭_త్మా ధ్యేయో నారాయణో హరిః॥ 
నాన్యో ధ్యేయః పుమాన్‌ లోకే దృశ్యతే నచ విద్యతే I 
తమృతే జగతాం నాధం సర్వవ్యాపినమీశ్వరమ్‌ ॥ 
నారాయణగిరావస్మిన్‌ వసత్యేష సనాతనః । 
నారాయణో జగద్యోనిః భగవాన్‌ పురుషోత్తమః ॥ 
అస్మిన్‌ న్యస్తం మనో యస్మాత్‌ మయా సర్వేశ్వరే హరౌ। 
తస్మాత్‌ సమాగతం త్వా౭_హం నాభిభాషే న చాన్యథా॥। 
త్వజ్బాపి తం విశాలాక్షం జనానామీశ్వరేశ్వరమ్‌ । 
శరణ్యం సర్వభూతానాం అనాదినిధనం హరిమ్‌ ॥ 
జ్వలన్మకుటకేయూర కటకాదివిభూషితమ్‌ । 
మాలయా దివ్యయా చాపి వైజయన్వా విరాజితమ్‌ ॥ 
పతత్రిరాజమారూధం ద్రక్ష్యసే విశ్వరూపిణమ్‌ । 
బ్రహ్మణా9_పి మయా చాత్ర ప్రోక్తమేతత్తవానఘ!॥ 
ద్రష్టాః_సీతి జగన్నాథం భవత్యేతత్‌ న సంశయః । 
అచిరేతైవ కాలేన భగవాన్‌ పురుషోత్తమః ॥ 

341 


23 


24 


25 


26 


97 


28 


29 


30 


31 


39 


33 


171 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, అష్టావింశో9_ధ్యాయః 


అనేక రత్నములచే విచిత్రముగానున్న కంకణములచే అలంకరింప బడినవాడును 
బంగారు భుజకీర్తులచే గొప్పవాడును సకల భూతములకు వరములనొసంగు 
వాడును, సకల దేవవంద్యుడునునగు శంకరుని స్తుతించి 28 


“దేవా! నీ సమీపమునకు వచ్చిన నన్ను పలుకరింపవేల? నీవెవరినిగూర్చి 
ధ్యానించుచున్నావు? ఈ స్థలమున నుండు భగవంతుడెవరిని ప్రార్థించెను. 24 


సేవచేయగోరుచున్న అగస్తునకు శంకరుడు తెలుపుట 

వామదేవుడు: 

అగస్యుడిట్లు ప్రార్థింపగనే శంకరుడు మేఘగర్జనమును బోలినమాటలతో నిట్లు 
పలికెను. 25 
(బ్రహ్మోది పిపీలికాపర్యంతమందలి ప్రాణులచేతను నాచేతను ఇతరులచేతను 
సర్వాంతర్యామియు జగత్మర్తయు ఉత్కృష్ట సకల ప్రాణులకును ప్రభువును, జనులచే 
ప్రార్థింపబడు వాడునగు శ్రీమన్నారాయణు డొక్కడే ధ్యానింపదగినవాడు. 26 
ఇతరులెవరును లోకమున ధ్యానమునకర్శులు. లేనేలేరు. అంతటను 
వ్యాపించియుండు పరాత్పరుడును 230 (९) ००४2०09 నారాయణునికంటె 


ధ్యానింపతగిన వానిని కనజాలము. 27 
అట్టి జగత్మర్తయు పురుషోత్తముడగు శ్రీమన్నారాయణుడే యీ నారాయణా ద్రియందు 
నివసించుచున్నారు. 28 


నేను శ్రీమన్నారాయణునియందు మనస్సును లగ్నము చేసి యుండుటచే నీవు 
సమీపించియున్నను పలుకరింప జాలకపోయితినిగాని వేరొండుకాదు. 29 

విశాలమైన కనులుకలవాడును (పాణికోటికంతకును (ప్రభువును, 
సర్వలోకరక్షకుడును, ఆద్యంతములు లేని వాడును, ఆశ్రితులపాపహరుడును30 
మెరయుచున్న కిరీటము, భుజకీర్తులు, మురుగులచే ప్రకాశించువాడును దివ్యమైన 


వైజయంతిమాలచే అలంకరింపబడినవాడును, 31 
గరుత్మంతునిపై అధిరోహించినవాడును, విశ్వరూపుడగు శ్రీమన్నారాయణుని 
దర్శింపగలవు. బ్రహ్మయు నేనును నీకీవిషయమునే చెప్పితిని. 32 


ఇందు సందియములేదు. కొలదికాలములోనే శ్రీమన్నారాయణుడు33 


342 


171/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
కరిష్యతి స విశ్వాత్మా సాన్నిధ్యం తవ కేశవః । 


విచరస్వ యథాపూర్వం పర్వతే9_స్మిన్‌ మహామునే ॥ 34 
మా విషాదం కృథా బ్రహ్మన్‌ తస్మిన్‌ న్యస్తమనా భవ । 

ఏవముక్తస్తు దేవేన శమ్భునా పరమేష్టినా ॥ 35 
పునః పునః ప్రణమ్యేశం తస్మాన్నెవాభ్యయాన్మునిః | 

స్నేహాన్వితో మునిశ్రేష్టః తస్మిన్‌ దెవే పినాకిని ॥ 36 
పశ్యతాన్తు మునీన్హాణాం అగస్వస్య తు పశ్యతః । 

సానుగః సహసా శమ్ముః తతైవాన్తరధీయత Il 37 
మునయశ్చాపి తం దేవం సంస్తూయ పరమేశ్వరమ్‌। 

ప్రణమ్య చ మునీన్దేణ సహ తే£_భ్యగమస్తదా ॥ 38 
ఏవమేతన్మహాశ్చర్యం సంవాదం శమ్మునా సహ । 

బుషిభిర్విస్త లతం లోకే హ్యాగస్వస్య మహాత్మనః ॥ 39 
అఖ్యాతం తే మయా చాపి మిధిలేశ ! మహాద్భుతమ్‌ I 

సర్వపాప ప్రశమనం కిమన్యత్‌ (శ్రోతుమిచ్చసి ॥ 40 
జనకః :- 

ఆశ్చర్యమిదమాఖ్యానం కథితం మే మహామునే । 

(శ్రుతజ్బాపి మయా సమ్యక్‌ ప్రహృష్టేనాన్తరాత్మనా ॥ 41 
తతః పరం మునీన్లో౭ సౌ అకరోత్‌ కిం మహాద్యుతిః । 

ఏతదాచక్ష్వ మే బ్రహ్మన్‌ శ్రోతుమిచ్చా ప్రవర్తతే ॥ 42 
लिधु द మహాతేజాః ప్రణిపత్య మహేశ్వరమ్‌ । 

९९७०९०9 థ దక్షిణం భాగం నైర్భతీం దిశమాస్థితః ॥ 43 
తం దక్షిణం భాగమతీత్య భూపతే నారాయణాద్రేః సహ తైః మునీశ్వరైః । 
ఆధోత్తమాం దక్షిణపశ్చిమాం దిశం ద్రష్టుం పరేశం ప్రయయా ప్రతాపవాన్‌ ॥ 44 


ఇతి శ్రీవామనవురాణో క్షేతఖజ్జే శ్రీ వేజ్మటాచలమాహాత్ళే అగస్త్యకృత లేషాచల దక్షిణ 
భాగవాని శజ్బుర దర్భనాది వర్ణనం నామ అప్పావింశో౨. ధ్యాయః 


2 (ल + శ్రా. 


343 172 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, అష్టావింశో9_ధ్యాయః 
నీవద్దకు రాగలదు. నీవంతవరకు నీ పర్వతమున మునుపటివలెనే సంచరించుము. 


34 
నీవు దుఃఖింపవలడదు, శ్రీమన్నారాయణునియందు మనస్సును లగ్న మొనరింపుమనని 
శంకరుడు తెలిపిన పిమ్మట 35 
అగస్త్యుడు శంకరునకు మరల మరల నమస్కరించి శంకరునియందలి 
స్నేహాతిశయముచే నటనుండి వెళ్ళకనిలచెను. 36 
మునీంద్రులందరును చూచుచుండగనే , అగస్త్యుడు చూచుచుండగనే శంకరుడు 
తన పరిజనముతో వెంటనే మాయమాయిను. 37 


మునీంద్రులందరును శంకరుని స్తుతించి నమస్కరించి అగస్తునితో గూడ 
వెడలిపోయిరి. 38 
ఇట్లు మహాశ్చర్యముగా జరిగిన అగస్య శంకర సంవాదము మునీంద్రులచే 
లోకమున వ్యాపింపజేయబడెను. 39 


జనక మహారాజా! సకల పాపహరమగు చరితమును నేను నీకు తెలిపితిని. 
ఇంకేమి వినవలయునని యున్నదో తెలుపుమిని వామదేవుడడుగగా 40 


జనకచక్రవర్తి;- 

మౌనీంద్రా! ఆశ్చర్యకరమగు చరితమును నాకు తెలిపితిరి. నేను నానందముతో 
వింటిని. 41 
పిమ్మట తేజశ్శాలియగు అగస్యుడేమొనరించెనో తెలుపుడు. వినవలెననియున్నదిని 
యడిగెను. 42 
అంత అగస్తుడు శంకరునకు నమస్కరించి దక్షిణదిశను వీడి, 43 


నారాయణాద్రియందలి నైర్భతి దిక్కునందలి విశేషములను చూడగోరి 
మునీంద్రులతో నగస్తుడు పయనించెనిని వామదేవుడు తెలిపెను. 44 
ఇది శ్రీవామన వురాణమున క్షేత్రఖందమున శ్రీవేంకటాచల మావోత్యమున 
అగస్తుడు శేషాద్రి దక్షిణ దిక్కునందలి శంకరుని దర్భించుటయనెదు 
ఇరువది ఎనిమిదవ అధ్యాయము 


=-= ण्व 


344 


172/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
అథ ఏకోనత్రించో9_ ధ్యా 


శేషాచలనైర్భతదిశి అగస్వాదీనాం విష్వక్సేదర్శనమ్‌ 
వామదేవః : 
తాం దిశం సమనుప్రాపష్య నైర్భతీం భగవానథ । 
మన్దరాద్రిప్రతీకాశం శతశాఖం మహో[చ్చితమ్‌ ॥ 
వటం మహాన్తమాశ్చర్యం దదర్శ స మహామునిః । 
తస్య మూలే సమాసీనం భగవన్తం సురేశ్వరమ్‌ ॥ 
శిలాయామద్భుతాయాన్తు మహత్యాం దీప్తతేజసమ్‌ । 
విష్వక్సేనం సురాధ్యక్షం భగవన్య్యస్తమానసమ్‌ ॥ 
సర్వెరనుచరైశ్చాపి మహేన్హసమవిక్రమైః । 
సంవృతం ०888 శతక్రతుమివాపరమ్‌ ॥ 
గ్రసన్తమివ చాకాశం భక్షయన్తమివ ప్రజాః । 
దైత్యేన్హా బలవన్తస్తం పరివార్యోపతస్థిరే ॥ 
శతశో దృష్టకర్మాణో రాక్షసాశ్చ భయావహాః । 
గన్ఫర్వపతయశ్చాపి యక్షాశ్చాపి సహ(స్రశః ॥ 


తమాసీనం మహావీర్యం విష్వక్సేనం నరాధిప । 
ఉపాతిష్టన్త తే సర్వే గృహీతవివిధాయుధాః ॥ 
భూతయూథాని చోగ్రాణి వైష్ణవాని సహస్రశః । 
మేరుమన్దరసజ్మాశ రూపవన్తి మహాన్తి చ ॥ 
కృద్ధాని యాని భూతాని నిర్దహేయురిమాః ప్రజాః । 
పిబేయుః సహసా సర్వాన్‌ ఉదధీంశ్చాపి సర్వశః ॥ 


తాని చాల వార్య తం దేవం ఉపాతిష్టన్త సర్వశః । 
ఏవమేతైస్తథాన్యైశ్చ సమేతైః తత్ర భూధరే ॥ 


345 


10 


173 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, ఏకోనత్రింశో9_ ధ్యాయః 
ఇరువది తొమ్మిదవ అధ్యాయము 


శేషాద్రియందలి నైర్భతిదిక్కున అగస్తుడు మున్నగు 
వారికి విష్వక్సేనుడు కనుపించుట 
వామదేవుడు :- 
మంధర పర్వతమువలెనున్నట్టియు, అనేకకొమ్మలు కలిగి ఎత్తుగానున్నట్టియు 1 


పెద్దమల్థి వృక్షమును దాని మొదటిలోనున్న యాశ్చర్య కరమగు పెద్దశిలపై 
కూర్చునియున్నట్టియు, నిత్యసూరు లకు నిర్వాహకుడైనట్టియు 9 


తేజశ్ళాలియు, దేవాధ్యక్షుడును, భగవద్దానాసక్త చిత్తుడునునుగ విష్వక్సేనుని,3 


దేవేంద్రునితో సమానమగు పరాక్రమముగల పరిజనములతోను బలవంతులగు 
నిత్యసూరులతో గూడ మరియొక దేవేంద్రుడోయనునటుల కూర్చుని యుండగా4 


జూచెను. బలవంతులగు రాక్షసులు ఆకాశమును (మింగుచున్న వారువలెను, 
ప్రజలను తినివేయువారు వలెను చూపట్టుచు విష్వక్సేనుని చుట్టుముట్టియుండిరి. 5 


పలువిధములగు దిట్టమగు కర్మలనొనరించు భయంకరులగు రాక్షసులును, 
గంధర్వపతులును, అనేకవేలమంది యక్షులును 6 


అనేక ఆయుధములను ధరించి పరాక్రవంతుడగు విష్వక్సేనుని సేవించుచుండిరి. 


విష్ణుమాయబచే పుట్టింపబడిన వేలకొలది భయంకరము లును, మేరుపర్వత, మంధర 


పర్వతములవంటి రూపములు కలవియు 8 

మిక్కిలి కోపము కలవియు, నముద్రములనన్నిటి నాకే పర్యాయము 

తాగివేయువారివలెనుండు భూతము 9 

లన్నియు నా విష్వక్సేనునిచుట్టుముట్టియుండిరి. ఇట్లు వీరితోను ఇతరులతోను 

ఆ పర్వతమున కూడి యున్నట్టియు 10 
346 


173/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
ఉపాస్యమానం తం దేవం ప్రాసతోమరపాణిభిః । 
సుస్వరైః గాయమానశ్చ (+. తస్య సన్నిధౌ ॥ 


జగ్ముర్నారాయణం దేవం న సర్వశః । 
గాయన్యః సుస్వనాశ్చాపి నృత్యన్యా9_ప్పరసస్తథా ॥ 


విష్వక్సేనస్య దేవస్య సన్నిధా తస్య ధీమతః । 

దేవా బ్రహ్మర్షయశ్చాపి సిద్ధాశ్చాపి సహస్రశః ॥ 
ఉపతస్తుర్హి తం దేవం నారాయణమివాపరమ్‌ । 
తం దృష్ట్వా విస్మయావిష్టో రోమాజ్బ్చితతనుస్తదా ॥ 


అగస్త్యో మునిశార్జూలః తత్సమీపముపేయివాన్‌ । 
తత్సమీపముపాగమ్య ప్రణామమకరోద్భువి ॥ 


వ్యాహరన్‌ శ్లక్ష్ణయా వాచా “ప్రసీదే తి పునః పునః । 
ప్రణేముః మునయశ్చాపి తమాసీనం మహాబలమ్‌ ॥ 


సుఖాసీనం మహేష్వాసం నారాయణమివాపరమ్‌ । 
శజ్ఞచక్రగదాపాణిం అభయోద్యతపాణికమ్‌ ॥ 


తానబ్రవీన్మహావీర్యో విష్వక్సేనో నరాధిప। 
అగస్వ్యప్రముఖాన్‌ సర్వాన్‌ బుషీన్‌ పరపురజ్ఞుయ ॥ 


అగస్తాదీన్‌ ప్రతివిష్వక్సేనోక్తః భగవద్దర్శనోపాయః 


వివ్వక్సేనః :- 
యుష్మాభిర్భగవాన్‌ దేవో విశ్వరూపధరో హరిః । 
అస్మిన్గిరౌ మహాతేజా ద్రష్టుం శక్యో హి సోత వ్యయః ॥ 


సర్వవేదోదితస్యాస్య దేవస్యానుచరా వయమ్‌ । 
దృష్టవనో9_ జితం పూర్వం సమాసీనం మహౌజసమ్‌ ॥ 


347 


11 


13 


14 


15 


16 


17 


18 


19 


20 


174 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, ఏకోనత్రింశో9_ ధ్యాయః 


ఈటెలతోను, చిల్లకోలలను ధరించి గట్టిగా పాడుచున్న గంధర్వులతోను 11 
కిన్నర శ్రేష్ణులతోను, చక్కని స్వరములతో పాడుచు నాడుచున్న అప్పరసలతోను12 


దేవతలు, (బ్రహ్మర్షులు సిద్దులతోను 13 


అపర నారాయణుడోయనునట్లు సేవింపబడుచున్న విష్వక్సేనుని గాంచి 
శరీరమంతయు గగుర్పాటును చెందుచుండ ఆశ్చర్యము కలుగుచుండ. 14 


నాతనిని సమీపించి భూమిపై సాష్టాంగముగా నమస్మరించెను. 15 


మునులందరును ప్రియమగు మాటలతో 'అనుగ్రహింపుమను గ్రహింపుముని16 


సుఖముగా కూర్చుని యున్నట్టియు, గొప్ప విలుకాడును, మరియొక నారాయణుని 
వలె శంఖచక్రగదలను ధరించి, అభయముద్ర నొకచేతితో ధరించిన విష్వక్సేనునకు 
నమస్కరించిరి. 17 


అంత విష్వక్సేనుడగస్యాది మౌనీంద్రులతో 18 


అగస్త్యుడు మున్నగు వారికి విష్వక్సేనుడు భగవంతుని 
దర్శించునుపాయమును తెలుపుట 
విష్వక్సేనుడు :- 
విశ్వరూపధారియు, మహాతేజశ్ళాలియును నిర్వికారుడును నగు శ్రీమన్నారాయణు 
ని పర్వతముననే మీరు గాంచగలరు. 19 


సకల వేదవేద్యుడగు నా శ్రీమన్నారాయణునకు మేము సేవకులము. మేమొకప్పుడు 
జయశాలియు, కాంతివంతుడును, 20 


348 


174/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


నారాయణం సురాధ్యక్షం శజ్ధచక్రాసిధారిణమ్‌ I 
వసత్యస్మిన్‌ స విశ్వాత్మా నారాయణగిరౌ ద్విజాః ॥ 
విచరధ్వం యథాపూర్వం అస్మిన్‌ పర్వతసత్తమే I 
ఏతస్మిన్‌ పర్వతే దివ్యే ప్రసాదాత్‌ తస్య శార్హి ణః || 
అదృష్టరూపమాశ్చర్యం దృష్టవన్తః పురా వయమ్‌ । 
తపస్తప్యన్తి యే చాస్మిన్‌ ద్రష్టుకామాస్తమీశ్వరమ్‌ ॥ 


దదాతి భగవాంస్తేషాం దర్శనం పురుషోత్తమః । 
యూయమప్యత్ర చాస్మాభిః విమలే పర్వతోత్తమే ॥ 


పరమం తప ఆస్థాయ భక్తా పరమయా యుతాః । 
२८७०० శేషభూతానాం ఈశ్వరే న్యస్తమానసాః । 
విష్టా బ్రహ్మణి గోవిన్దే జగద్దాతరి కేశవే ॥ 


०25०००९० क భగవాన్‌ విష్వక్సేనః స వీర్యవాన్‌ 
అన్తర్దధే తదా దేవః తత్రైవ నృపతే ప్రభుః ॥ 


సర్వెరనుచరై స్సార్ధం సర్వదేవనమస్కృతః । 
పశ్యతామేవ సర్వేషాం మునీన్హాణాం మహాత్మనామ్‌ I 


మునయశ్చాపి తే సర్వే సహసైవ మహాద్యుతిమ్‌ । 


ప్రణమ్య తం మహాత్మానం విష్వక్సేనం ముదా యుతాః 


అగస్త్వాదీనాం శేషాచలస్థ విష్వక్సేనానుచరావలోకనమ్‌ 


పునశ్చాపి యథాపూర్వం విచేరురవనీపతే । 
వేజ్కటాఖ్యే గిరౌ తస్మిన్‌ వృక్షఖణ్ణ విభూషితే ॥ 


१०० చరన్తస్తే మునయస్సర్వ ఏవ తు । 
దదృశుస్తత్ర రమ్యాణి శిఖరాణి మహాన్తి చ ॥ 


349 


21 


22 


23 


24 


25 


26 


97 


28 


29 


30 


175 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, ఏకోనత్రింశో9_ ధ్యాయః 


దేవతాధ్యక్షుడును, శంఖ చక్రగదలను ధరించిన వాడునునగు శ్రీమన్నారాయణుడీ 
నారాయణాద్రియందు నివసించియున్నాడు. 21 


మీరీ పర్వతముననే మునుపటివలే సంచరింపుడు. ఈ పర్వత రాజమునకే ఆ 
శ్రీమన్నారాయణుని యనుగ్రహముచే 22 


మున్నెన్నడును చూచియుండని ఆశ్చర్యమును గాంచితిమి. ఆ పరబ్రహ్మను 
చూడగోరి యీ పర్వతమున తపమా చరించువారికి, 23 


షడ్గుణపూర్ణుడును దోషగంధరహితుడునగు పురుషోత్త ముడు శ్రీమన్నారాయణుడు 
దర్శనమొసంగుచున్నాడు. మీరును మాతోగూడ ఈ పవిత్రపర్వతరాజమున, 24 


మిక్కిలి భక్తికలిగి చరాచరములన్నిటి కిని ప్రభువును సర్వ వ్యాపకుడును, 
పరబ్రహ్మస్వరూపుడును, స్తవప్రియుడును, మాధవుడునగు శ్రీమన్నారాయణుని 
యందు మనస్సు నుంచి నిశ్చలమైన భక్తితోగూడి తపమునాచరింపుడు. 25 


అని పరాక్రవంతుడగు విష్వక్సేనుడు వారికి తెలిపి, 26 
సకల దేవతలు నమస్మరించుచుండ తన పరిజనముతో మునీంద్రులందరు 


జూచుచుండగనేనంతర్జానమునందెను. DT 


మునులందరునుతేజశ్చాలియగు విష్వక్సేనునకు నమస్మరించి సంతసముతో28 


అగస్త్యుడు మున్నగువారు శేషాద్రియందలి 
విష్వక్సేన పరిజనమును గాంచుట 


మునుపటివలెనే వృక్షసముదాయముచే అలంకరింపబడిన శ్రీవేంకటాచలమున 
విహరించుచు 29 


ఆ పర్వతమున సుందరములును, గొప్పవియు, 30 


350 


175/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 

పుష్పితద్రుమఖజ్జైశ్చ మణ్జితాని సహస్రశః । 
నీలజీమూతవర్తాని పాణ్గురాభ్రనిభాని చ ॥ 

ణ G 
దేవదానవగన్థర్వ యక్షకింపురు పైస్తథా । 
గుహ్యవిద్యాధరాద్యైశ్చ 'సేవితాని మహాత్మభిః ॥ 
శిఖరాత్‌ శిఖరం గత్వా చరన్తస్తే మహీపతే । 
దదృశుః శిఖరే రమ్యే కస్మింశ్చిన్మునయో౭_ మలాః ॥ 
సమాసీనాన్‌ మహావీర్యాన్‌ మహాబలనిభాంస్తథా । 
కామరూపధరాన్‌ ఘోరాన్‌ వాయువేగసమాన్‌ జవే ॥ 
మేరుమన్దరసజ్క్మాశాన్‌ సమవేగాన్‌ సహస్రశః । 
కిన్నరాంశ్చాపి గన్గర్వాన్‌ యక్షాంశ్చాపి మహాసురాన్‌॥ 
తాన్‌ దృష్ట్వా స మునీన్దస్తు మునీన్లానిదమ బ్రవీత్‌ । 
విస్మయోత్ఫుల్లనయనో విస్మయోత్స్ఫుల్లలోచనాన్‌ ॥ 


86268 :- 
నూనమేతైః పురా శక్రో బలవీర్యసమన్నితైః । 
దేవాసురమహాయుద్దే దైతేయానజయత్‌ ద్విజాః ॥ 


ఏతే హి బలిన స్సర్వే విచిత్రాద్భుతవాససః । 
నానాప్రహరణోపేతా దృశ్యన్తే౨_ దృుతరూపిణః ॥ 
ఏతాన్‌ దృష్ట్వా9_థ గచ్చామో ద్రష్టు మేతం మహాగిరిమ్‌। 
ఆలయం సర్వభూతానాం ఈశ్వరస్యా౭_ వ్యయాత్మనః ॥ 


లామదేవః :- 
ఇతి నిశ్చిత్య మనసా నరేన్ల! మునిభిర్భతః । 
తేషాం సమీపమభ్యాయాత్‌ గన్ధర్వాణాం తరస్వినామ్‌ ॥ 


తమాయాన్తం తతో దృష్ట్వా మునీన్రం మిధిలేశ్వర | 
ఉపతస్తుర్హి తే సర్వే బ్రహ్మాణం త్రిదశా ఇవ ॥ 


351 


31 


39 


33 


34 


35 


36 


37 


38 


39 


40 


41 


176 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, ఏకోనత్రింశో9_ ధ్యాయః 


పుప్పించిన వృక్షములు కలవియు, అనేక విధములుగా నలంకరింపబడినవియు, 
నల్లని మేఘములను బోలిన రంగుకలవియు, తెల్లని మేఘములను బోలినవియు, 


దేవతలు, రాక్షసులు, గంధర్వులు, యక్షులు, కింపురుషులు, గుహ్యకులు, 
విద్యాధరులు మున్నగు మహాత్ములచే సేవింపబడు గొప్ప శిఖరములనుగాంచిరి. 


ఇట్లొక శిఖరమునుండి మరియొక శిఖరమునకేగుచు నొక సుందరశిఖరమున 


ధ్యాననిర్మలాంతఃకరణులగు మునిపుంగవులు, 33 
మహాబలపరాక్రమవంతులై యధేష్టమగు రూపముల ధరించువారై భయంకరులై 
వాయువుతో సమానమగు వేగముకలవారై, 34 
మేరు, మంధర సమానులగు కిన్నరులను, గంధర్వులను, యక్షులను, 
వేలకొలదిగనున్న దేవతాగ్రేష్ణులను 35 
గాంచి యాశ్చర్యముచే కనులనింతింతవిగా నొనరించుకొని చూచుచున్న వారితో 
తానునట్టిభావము కలవాడై, 36 
అగస్త్యుడు :- 

మునీంద్రులారా! పూర్వమింద్రుడు బలపరాక్రమోపేతులగు వీరి సాహాయ్యముననే 
దేవాసుర యుద్ధమున రాక్షసులను జయించెను. 37 


వీరందరును పరాక్రమవంతులుగను విచిత్రములగు వస్త్రము కలవారుగను అనేక 
ఆయుధములను ధరించిన వారుగను, ఆశ్చర్యరూపులుగను కనుపించుచున్నారు. 38 


వీరిని దర్శించిన పిమ్మట సకల ప్రాణికోటికిని ప్రభువును నిర్వికారస్వరూపుడును 
నగు శ్రీమన్నారాయణునకు నివాసస్థానమగు పర్వత రాజమును దర్శింతమని39 


వామదేవుడు :- 

మనస్సున నిశ్చయించుకొని మునీంద్రులతో గూడ నాబలశాలులగు గంధర్వులను 

సమీపించుచుండగా, 40 

వచ్చుచున్న అగస్యునిగాంచి గంధర్వులందరును (బ్రహ్మను దేవతలెదుర్శొని 

గారవించిన రీతినెదురేగి 41 
352 


176/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


ప్రణేముశ్చ మహాత్మానం తత్సమీపముపాగమన్‌ । 


తానువాచ తతో౭_గస్తో బ్రహ్మర్షి: శ్లక్ష్‌ణయా గిరా ॥ 42 
86268 :- 

“శూయతా' మితి చాభాష్య మధురం వదతాం వరః। 

యూయం సర్వే మహావీర్యాః (2०००८१९० మధురం వచః॥ 43 


కస్య యూయం కిమర్థం వా చరన్త ఇహ పర్వతే । 
ఆశ్చర్యం వా మహాత్మానో ద్రష్టవ్యం దృష్టమేవ వా ॥ 44 


ఏతద్యూయం సమాసేన సర్వమాఖ్యాత తత్త్వతః । 
పృచ్చామి (8०९०७००० २5०0 యుష్మాన్‌ సర్వాన్‌ సమాగతాన్‌ ॥ 45 


అగస్తాదీన్‌ ప్రతి విష్వక్సేన పరిజనకృతస్వోదన్తజ్ఞాపనమ్‌ 


గన్భర్వాద్యాః :- 

ఏవం (బ్రువాణం బ్రహ్మర్షిం ప్రోచుస్తం శ్రూయతామితి । 

దేవస్యానుచరాస్తస్య వయం బ్రహ్మన్‌! మహాత్మనః ॥ 46 

బలవీర్యాభిజుష్టస్య విష్వక్సేనస్య ధీమతః । 

యః సర్వలోకనాథస్య మధుకైటభఘాతినః ॥ 47 

హరేరనుచరస్తస్య వయం బ్రహ్మన్‌ నిదేశగాః । 

ఉపతిష్ట్థన్తి యం సర్వే విష్వక్సేనం సమాహితాః ॥ 48 

०००९९९३ వర్తతే విప్ర జగదేతచ్చరాచరమ్‌ । 

ససురాసురగన్థర్వం సయక్షోరగరాక్షసమ్‌ | 49 

మునయో దేవగన్థర్వాః దైత్యా స్సిద్దాః తథోరగాః । 

ప్రణేముః యం మహావీర్యం నారాయణమివాపరమ్‌॥ 50 

దేవదేవేన చా9_జ్ఞప్తో బుషభం యో౭_వధీత్‌ పురా । 

ठ సుమహావీర్యం శక్రతుల్యపరాక్రమమ్‌ ॥ 51 
353 


177 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, ఏకోనత్రింశో9_ ధ్యాయః 


నమస్కరించి యాతని చెంత నిలచిరి. వారిని గాంచి మృదుమధుర వాక్కులతో 
మాటనేర్చరియగు నగస్వుడు, 42 


గంధర్వులారా! మీరందరును నా తియ్యని మాటలను వినుడు. 43 


మీరెవ్వరివారు? ఎందులకీ పర్వతమున విహరించు చున్నారు? చూడదగినదిగాని 
చూచినది గాని యిందాశ్చర్యమేమికలదు? 44 


6550७289 నాకు మీరు సం[గ్రహముగనంతను @ ९००८०. వచ్చిన 
మిమ్ములనందరను విను కుతూహలముతో నడుగుచున్నానని పలికెను. 45 


అగస్వునికి విష్వక్సేనుని పరివారము తమ వృత్తాంతమును తెలుపుట 
ఇట్లడుగుచున్న అగస్యునితో విష్వక్సేనునియనుచరులిట్లు పలికిరి. “మహాత్మా! మేము 
మావృత్తాంతమును తెలిపె దము, వినుము. మేమామహాత్ముని కింకరులము. ఆయన 
46 


బలపరాక్రమశాలియు సకలలోక నాయకుడును మధుకైటభ సంహర్తయు 
బుద్ధిశాలియు 47 


శ్రీమన్నారాయణుని యనుచరుడును. అట్టి శ్రీవిష్వక్సేనుని ఆజ్ఞాపాలకులము. 
జనులందరునెవ్వనిని సమాహిత చిత్తులై సేవించుచుందురో 48 


ఈ జంగమస్థావరాత్మక ప్రపంచమంతయు నెవ్వని వశముననుండునో, దేవ, దానవ, 
గంధర్వ, యక్ష్మ ठ, నాగ, 49 


ముని, సిద్ధిగణములన్నియు శ్రీమన్నారాయణు సేవించినట్లెవనికి నమస్మరింతురో 


50 
మున్ను దేవదేవుని యాజ్ఞచే నెవడు వృషభరూపమును ధరించిన, దేవేంద్రునితో 
సమానమగు పరాక్రమము గల రాక్షసుని సంహరించెనో 51 

354 


177/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


దేవాసురే మహాయుద్దే దారుణే రోమహర్షణే । 
సూదితా యేన దైత్యేన్హాః २८३०० ८ సహస్రశః ॥ 


సదా హి యో జగద్దాతుః నిదేశే పరివర్తతే । 
అచిన్త్యబలవీర్యౌజాః విష్ణుపాదాబ్దసం(శ్రయః ॥ 


సంక్రుద్ధః సహసా లోకాన్‌ హన్తుం శక్తః సవాసవాన్‌ । 
సయక్షనాగగన్గ్థర్వ గుహ్యకిన్నరరాక్షసాన్‌ ॥ 


ఏవంప్రభావో యో దేవో హరేరనుచరో బలీ । 
విశ్రుతః సర్వలోకేషు తస్యైవానుచరా వయమ్‌ ॥ 


వామదేవః :- 
ఏవముక్తస్తదా తైస్తు గన్భర్వాద్యైః నరేశ్వర । 
ప్రశశంస తదా దేవం విష్వక్సేనం మహామునిః ॥ 


ప్రణమ్య చ తదా దేవం హరిం భక్తా చ తైః సహ । 
తపోబలసమాయుక్తెః మునిభిః భావితాత్మభిః ॥ 


తాననుజ్ఞాప్య సంహృష్టా గన్దర్వాద్యాంస్తపస్వినః । 
न ¢ ~> 
విచచార యథాపూర్వం నారాయణదిదృక్షయా ॥ 


అగన్యాదికృత శేషచలస్థానేక పుణ్యతీర్థావలోకనమ్‌ 
తస్మిన్‌ గిరవరే రమ్యే వృషభాఖ్యే మహీయసి । 
గిరిమూర్ధని రాజేన విచరన్‌ వై తతస్తతః ॥ 


దదర్శ శతశో వృక్షాన్‌ పుష్పితాన్‌ పర్వతోపమాన్‌ । 
శుభోదకవహాః శుద్దాః సరితశ్చాతిశోభనాః ॥ 


గుహాశ్చ వివిధాస్తత్ర ద్రుమషణ్ణవిభూషితాః । 
కన్షరాణి చ దివ్యాని దరీశ్చ ప్రియదర్శనాః ॥ 


శిఖరాణి చ ముఖ్యాని నీలమేఘనిభాని చ । 
తటాకాంశ్చ తథా దివ్యాన్‌ శోభితాంశ్చ శుఖైర్దలైః ॥ 


అజం 


355 


59 


53 


54 


55 


56 


57 


58 


59 


60 


61 


62 


178 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, ఏకోనత్రింశో9_ ధ్యాయః 
భయంకరమై గగుర్పాటును కలిగించు దేవాసుర యుద్ధమున వందలకొలది 
రాక్షసులనెవడు సంహరించెనో 52 
యెల్లవేళలయందు నెవడు సృష్టికర్తయగు శ్రీమన్నారాయణుని యాజ్ఞానువర్తియె 
యుండునో, ఎవనికి బలపరాక్రమ కాంతులనూహ్యములుగా నుండునో, ఎవడు 


శ్రీమన్నారాయణుని పాదపద్మములనాశ్రయించి యుండునో 53 
ఎవడుకోపగించిన నింద్రుని, యక్ష్మ నాగ, గంధర్వ గుహ్య, కిన్నర, రాక్షసులతోగూడి 
లోకములన్నిటిని ధ్వంసమొనర్చ జాలునో 54 
ఇట్టి ప్రభావముగల విష్వక్సేనుడు ముల్లోకములయందును ప్రసిద్ధినిగాంచి యున్నాడు. 
మేమాతని యనుచరులమిని తమ వృత్తాంతమును తెలిపిరి. 55 
వామదేవుడు :- 
ఆ వృత్తాంతమునంతను వారలవలన విని యగస్యుడు విష్వక్సేనునకు నమస్కరించి 
56 


తపశ్శక్తితో కూడిన వారును, నిర్మలాంతఃకరణులునగు మునీంద్రులందరితో 
శ్రీమన్నారాయణునకు భక్తితో నమస్కరించి 57 


వారిని వీడ్మొని సంతనముతో శ్రీమన్నారాయణ సందర్శనాఖీలాషిర్లై 
మునుపటివలెనే సంచరింపసాగెను. 58 


అగస్తాదులు శేషాద్రియందలి పుణ్యతీర్థములను సేవించుట 
ఇట్లా అగస్త్య మహర్షి పర్వత శ్రేష్టమును సుందరమునైన వృషభాద్రిపై సంచరించు 
చుండగా 59 


అచ్చటచ్చట పుష్పించి పర్వతముతో సమానమగు నాకారముగల అనేక 
వృక్షములను, చక్కని నీరుకలిగి పరిశుభములై మిక్కిలి నిర్మలమగు నదులను60 


వృక్ష సముదాయాలంకృతములగు పర్వతగుహలను, కృత్రిమమైన గృహాకారమైన 
పర్వతబిలములను, 61 
నల్లని మేఘములవంటి శిఖరములను, నిర్మలోదకములు గల సరస్సులను, 62 


356 


178/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


హంసకారబ్దవాకీర్ణాన్‌ సార సైశ్చానునాదితాన్‌ । 
జీవజ్డీవైశ్చ సారజ్జెశ్చ వారణైశ్చ సదామదైః ॥ 
రాజద్భిశ్చక్రవాకైశ్చ శకున్తెరనునాదితాన్‌ । 
వఏవమాద్రెస్తథాన్యైశ్చ శోభీతాన్‌ విమలోదకాన్‌ ॥ 
సరసీశ్చ తథా దివ్యా నారాయణమహాగిరౌ । 
కున్సైర్నీపైస్తథా సాలైః అర్జునైస్తిలకైస్తథా ॥ 
చమృకాశోకపున్నాగ కోవిదారాసనాదిభిః । 
తీరజైర్హుమషజ్జెశ్చ శోభితేషు సరస్సు చ ॥ 
ప్రీత్యా స్నాత్వా తథా చక్రుః దేవపూజాం యథావిధి । 
స గచ్చన్నథ విప్రేన్లో २4८ మునిభిర్భతః ॥ 
దదర్శ పర్వతే భూయో దర్శనీయతమాన్‌ మునీన్‌ । 
శష్పాజ్మురకృతాహారాన్‌ హరిణాన్‌ వనచారిణః ॥ 
చరతః సర్వతో భూప స్థలేషు మృగపోతకాన్‌ । 
కుజ్బరాన్‌ మేఘసజ్మాశాన్‌ శుభదన్తవిభూషితాన్‌ ॥ 
శిఖరాచ్చిఖరం శీఘ్రం పతతశ్చాపి వానరాన్‌ । 
వవమాద్యెస్తథాన్యైశ్చ శోభితో గిరిమూర్ధని ॥ 
విచచార తథా£_గస్త్యః చిరకాలం నృపేశ్వర । 
బుషిభి స్స్పహిత స్సర్వ్వై పితామహవచః స్మరన్‌ ॥ 
దిదృక్షుర్దేవదేవేశం భగవన్తం సనాతనమ్‌ । 
అన్యానపశ్యత్‌ సో౭_ గస్త్యం తస్మిన్న(దౌ జలాశయాన్‌ । 
సరితశ్చ మహాపుణ్య వైధూర్యవిమలోదకాః । 
పుష్కరిణ్యః శుభాశ్చాపి సరాంసి విమలాని చ ॥ 
సర్వేషు తేషు పుణ్యేషు తీర్థేషు మునిసత్తమః । 
స్నాత్వా స్నాత్వా జగన్నాథం అర్బ్చయామాస భక్తిమాన్‌! 
357 


63 


64 


65 


66 


67 


68 


69 


70 


71 


72 


73 


74 


179 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, ఏకోనత్రింశో9_ ధ్యాయః 


హంసలచేతను, కన్నెలేడి పక్షులచేతను వ్యాప్తమైనదియు, బెగ్గురు పక్షుల అరుపులచే 
ప్రతిధ్వనించునదియు, వెన్నెల చకోరపక్షులచేతను, జింకలతోను, మదజలమును 
ప్రవించుచున్న యేనుగులచేతను, 63 


సుందర చక్రవాకములతోను, పక్షుల ధ్వనులతోను ప్రతి ధ్వనించునవియు ననేక 
విధములగు నలంకరింపబడి నిర్మలోదకములు గల 64 


దివ్యసరస్సులను దర్శించి మల్లెతీవలతోను, కడిమిచెట్ల తోను, మద్దివృక్షములతోను, 
టేకుచెట్లతోను, బొట్టుగచెట్ల తోను 65 


సంపెంగ, అశోక, కొండమల్లి, ఎట్టికాంచనము, వేగిస మొదలగు తీరమునందలి 
వృక్షములతో విలసిల్లునట్టి సరస్సులలో 66 


ప్రీతితో స్నానమాచరించి యధాశాస్త్రముగా దేవపూజ నొనరించి అచ్చటనుండి 
మునులతో కూడుకొనిచని, 67 


ఆ పర్వతమున సంచరించుచు చూడదగిన మునులను నల్లగలిక చిగుళ్ళను 
భుజించుచు వనమున నిటునటు తిరుగుచున్న జింకలను 68 


జింకపిల్లలను, మేఘములనుబోలి తెల్లని దంతములు కల ఏనుగులును69 


ఒక శిఖరమునుండి మరియొక శిఖరమునకతివేగముగా దుముకుచున్న కోతులను 
మరియు అనేక విధములుగ విరాజిల్లు శిఖరమున, 70 


చాలాకాలము చతుర్శుఖుని వాక్యములను తలంచు కొనుచు బుషులతోగూడి, 71 


శ్రీమన్నారాయణ దర్శనలాలసులైయుండి యనేక పుష్మరుణులను 72 


వైధూర్యమువలె కాంతిగల నిర్మలోదకములుకల పుణ్య నదులను నిర్మల సరస్సులను 
దర్శించుచు, 783 


ఆ పవిత్ర తీర్థములన్నిటి యందును స్నానము నాచరించి శ్రీమన్నారాయణుని 
పూజించెను. 74 
358 


179/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, ఏకోనత్రింశో9_ ధ్యాయః 


అగస్తాదీనాం కుమారధార స్నానమ్‌ అగస్త్యుడు మున్నగు మహర్షులు కుమారధారలో స్నానమాచరించుట 
ఏకదా తు స ధర్మాత్మా విచరన్‌ గిరిమూర్ధని । అగస్యుడీవిధముగా సంచరించుచు నొకప్పుడు 75 
కౌమారీం మహతీం ధారాం పతన్తీం దదృశే మునిః ॥ 75 


చో కా కా తా 
అత్యుచ్చగిరిపృష్టాత్తు కార్తికేయేన సేవితామ్‌ । మిక్కిలి యెత్తుగానున్న కొండనుండి పడుచున్నట్టియు, కుమారస్వామిచే 


తాల సృష్ష "1 సరవ నారాం తభాలు॥ ५ సేవింపబడుచున్నట్టియు, పాపముల నన్నింటిని పోగొట్టజాలునట్టిదియు 76 
9, ५ = తా "ర కా © 

त సవితాం పుణ్య వ దేవర్షులచేతను, సిద్దులచేతను, పుణ్యమును సంపాదింప గోరు మనుష్యులచేతను 

యత్ర సాని పతత్యుచ్చాత్‌ శిఖరాద్విమలొదకా ॥ 77 సేవింపబడు కుమారధారను వీక్షించెను. ఆ పవిత్రజలముగల కుమారధార మిక్కిలి 

తటాకే విమలే దివ్యే పవిత్రే పాపనాశనే । न 4 

యస్మిన్‌ వసతి पु శమ్భుపుత్రః ప్రతాపవాన్‌ ॥ 78 నిర్మలమై, పవిత్రమై పాపహరమగు ఏ సరస్సున పడుచున్నదో శంకరుని పుత్రుడును, 

పరాక్రమవంతుడును, దేవ 78 

దారుణం తప ఆస్థాయ ప్రీతయే మధుఘాతినః । | 

దేవసేనాపతిః శ్రీమాన్‌ సుబ్రహ్మణ్యో౭_ సురార్దనః ॥ 79 సేనానాయకుడును, రాక్షస సంహర్తయునగు కుమార స్వామి శ్రీమన్నారాయణుని 
స్ట ప్రీతికై నచట ఘోరతపము నాచరించుచు 79 

కాయగా న ఈ నా అజం క మూడు వేళలయందును శ్రీనివాసుని పూజించుచుండెనో యట్టి యాధారదరికి 

తస్మిన్‌ గత్వా మునీన్ధస్తు సరేన్ధ మునిభిస్సహ ॥ 80 సహదరులగు మునీశ్వరులతోనేగి 80 

ఆచమ్య ప్రయతో భూత్వా మమజ్ఞ సుసమాహితః । సకల పావవారమును, వవిత్రమును, నిర్మలమునగు నా నరన్సున 

సర్వపాపహరే శుద్ధే తీర్థ తస్మిన్‌ సదా౭_మలే ॥ 81 ఆచమనమాచరించి జితేంద్రియుడై నిర్మలచిత్తుడై 81 

చిన్మయన్‌ దేవదేవేశం నారాయణమనామయమ్‌ । 


శ్రీమన్నారాయణుని ధ్యానించుచు స్నానమునాచరించి మరల ఆచమనమును 
«८9, థా ५ 
స్నాత్వా మునివరస్తస్మిన్‌ ఆచమ్య చ యథావిధి ॥ 82 యధాశౌస్త్రముగా నొనరీంచి, 82 
దేవదేవం జగద్యోనిం వాసుదేవమధోక్షజమ్‌ | 

అర్చయామాస గోవిన్దం దివ్యైః పుప్పైః సుగన్ధిభిః ॥ 88 శ్రీమన్నారాయణుని పరిమళించుచున్న దివ్యమగు పుష్పములతో పూజించెను. 83 


బుషయశ్చ మహాత్మానః స్నాత్వా తస్మిన్‌ మహోదకే । మహాత్ములగు మౌనీంద్రులును నా నిర్మల జలాశయమున స్నానమునాచరించి 


అర్చయామాసురవ్యగ్రం దేవదేవం జనార్జ్దనమ్‌ Il 84 సావధానచిత్తులై శ్రీమన్నారాయణుని పూజించి 84 

సమాధాయ మనస్తస్మిన్‌ బ్రహ్మణ్యమితతేజసి । ఆ తేజోమూర్తియు, జగత్మర్తయు, పాపహరుడునగు శ్రీమన్నారాయణునియందు 

మనో నివేశ్య జగతా మీశ్వరే పురుషోత్తమే ॥ 85 మనస్సునుంచి 85 
359 180 360 


180/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
నారాయణే జగద్దామ్ని సర్వపాపహరే హరౌ । 
అథ తం వరదం విష్ణుం సర్వలోకనమస్కృతమ్‌ ॥ 86 
ప్రణేముర్శునిశార్జూలాః వేజ్కటాద్రినివాసినమ్‌ । 
ప్రణతార్తిహరం దేవం కృష్ణం సర్వేశ్వరం హరిమ్‌ ॥ 87 


రమన్తం మాయయా సార్ధం అర్చయిత్వా సురోత్తమమ్‌। 
యథాపూర్వం మునిత్రేష్టః చచార గిరిమూర్ధని ॥ 88 


విచరంశ్చ తతస్తత్ర తీర్థాఘాన్‌ పాపనాశనాన్‌ । 
దేవదానవగన్గరై్వః సిద్దచారణపన్నగైః ॥ 89 
[क యఖ 


బుషిభిః వాలఖ్యల్యైశ్చ సేవితం పర్వతోత్తమమ్‌ | 
అగస్త్యో మునిభిస్తత్ర దదర్శ విమలం గిరిమ్‌ ॥ 90 
ఇతి శ్రీవామనవురాణో క్షేతఖజ్జో శ్రీవేజ్బటాచలమాహాత్ళ్రే అగస్మాది మహార్షికత 
విప్వక్సేన తత్తరిషదాదిదర్భనం నామ ఏకోనత్రింళోల_ ధ్యాయః 


——డక ౩ ఏ + శ్రకకార 


అథ త్రింఈోల_ధ్యాయః 


అథ శ్రీవేజ్బటాచలస్థ పుణ్యతీర్థవర్ణనమ్‌ 
జనకః :- 
మునినా తేన దృష్టానాం అగస్వేన మహాత్మనా I 
నామాని తేషాం తీర్ధానాం పర్వతేన్షనివాసినామ్‌ ॥ 1 


మాహాత్యం చాపి సర్వేషాం పాపహానిం వదస్వ మే। 
యద్వా సమ్రాప్యతే మర్యెః స్నాత్వా తేషు ఫలం మునే! ॥ 2 


విస్తరేణ్రైతదాశ్చర్యం వక్తుమర్హస్యశేషతః । 
శ్రోతుకామో హ్యహం బ్రహ్మన్‌ పృచ్చామి త్వాం తపోధన! ॥ 8 


361 181 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, త్రింశోల_ధ్యాయః 


వరములనొసంగువాడును, సకల లోకవంద్యుడును 86 


వేంకటాచల నివాసియు, ఆ[(శితుల కష్టముల పోగొట్టు వాడును, సకల 
జగత్ర్రభువును 87 


శ్రీదేవితో విహరించువాడునగు ఆతనికి నమస్కరించి మునుపటివలెనే 88 


పాపపరిహారములగు తీరరాజములను సేవించుచు దేవతలచేతను, రాక్షసులచేతను, 
గంధర్వులచేతను, సిద్ధచారణ నాగులచేతను 89 


జటావల్మలధారులగు వాలఖీల్యులనబడు బుషులచే సేవింపబడు పర్వతరాజమున 
మునీంద్రులతో సంచరించుచు నిర్మలమైన పర్వతమును గాంచెను. 90 


ఇది శ్రీవామన వురాణమున క్షేత్రఖందమున శ్రీవేంకటాచల మవోత్యమున 
सनु మున్నగు మహర్షులు వివ్వక్సేనుని యాతని పరిజనులను 
చూచుటయనెడు ఇరువది తొమ్మిదవ అధ్యాయము 


మువ్వదియవ అధ్యాయము 
శ్రీవేంకటాచలమునందలి పుణ్యతీర్థములను వర్ణించుట 


జనకుడు : - 
అగస్యమహర్షిచే చూడబడినట్టియు, పర్వతరాజమున వెలసియున్న తీర్థములపేర్లను1 


వాటి మాహాత్యమును, అవియొనర్చు పాపపరిహారమును, వానియందు 
స్నానమొనర్చుట వలన మునులకు కలుగు ఫలితమును 2 


నాకు విస్తారముగా తెలియజేయుము; నాకు వినవలెనని యుండుటచే 
నిన్నడుగుచున్నానిని జనకుడు ప్రార్థించి యడుగగా 3 


362 


181/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, చతుర్దభాగే 
లామదేవః :- 
శ్రూయతాం నృపతే వక్ష్యే యత్పృష్టోల_ హమిహ త్వయా। 
తీర్థానాం నామధేయాని మాహాత్యజ్బ తథా౭_ ద్భుతమ్‌।। 
విస్తరాత్‌ నైతదాఖ్యాతుం శక్యం వర్షశతైరపి । 
సంక్షేపేణ మయా త్వేతత్‌ కథ్యమానం నిశామయ ॥ 
వారాహం వామనం సౌమ్యం దివ్యం పజ్బానదం తథా! 
శిలాతోయం మహాతీర్థం పాద్మం సౌరం తథా9 పరమ్‌॥। 
పాపనాశనమైనణ్బ వాయవ్యం వారుణం తథా । 
బ్రహ్మతీర్థం తథా9_ఘఘ్నం ఆగ్నేయం సర్వకామదమ్‌॥। 
పజ్బుతీర్థం మహాపుణ్యం సర్వలోకేషు పూజితమ్‌ । 
గౌరీతీర్థజ్బ్చ విఖ్యాతం ఆశ్వినం పారమేశ్వరమ్‌ ॥ 
చక్రతీర్థం మహాపుణ్యం శజ్ఞ్ధతీర్థమతః పరమ్‌ । 
విజయం విమలకజ్ఞాపి శోకనాశనమేవ చ ॥ 
మాత్స్యం కౌర్మం తథా దివ్యం గారుడం 2०९९४८० తథా। 
మాయామయం మహాతీర్థం ७१६४००० ०८5०९०० తథా ॥ 
దాడిమం మధురజ్బాపి సర్వపాపప్రణాశనమ్‌ । 
తీర్ధాన్యేతాని పుణ్యాని విద్యన్తే వేజ్బటాచలే ॥ 


అథ కపిలతీర్థ పశ్చిమభాగస్థపజ్బతీర్థమాహాత్మ్యమ్‌ 


జనకః :- 
పజ్బుతీర్థమితి ప్రోక్తం యత్త ప్రయా మునిసత్తమ । 
తన్మే బ్రూహి మహాభాగ! (శోతుమిచ్చామి తత్త్వతః ॥ 


లామదేవః :- 
కాపిలం నామ యత్తీర్ధం తస్య పశ్చిమభాగతః । 
[> మితి ఖ్యాతం పావనం పుణ్యవర్థనమ్‌ ॥ 


363 


10 


11 


12 


13 


182 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, త్రింశో9_ ధ్యాయః 


వామదేవుడిట్లు చెప్పసాగెను. జనక మహారాజా! నీవడిగిన దానిని చెప్పెదను. 
తీర్థముల పేర్లను ఆశ్చర్యకరమైన మహాత్యమును, 4 


వందలకొలది సంవత్సరములకైనను విస్తారముగా చెప్పనలవికాదు. నేను 
సం[గ్రహముగా తెలిపెదను. వినుము. ర్‌ 


1) వారాహము, 2) వామనము, 3) సౌమ్యము, 4) పంచనదము, 5) శిలాతోయము, 
6) మహాతీర్థము, 7) పద్మ సరోవరము 8) 6 


9) పాపనాశనము, 10) ఐంద్రము, 11) వాయవ్యము, 12) వారుణము, 13) 
బ్రహ్మతీర్ధము, 14) అఘఘ్నము, 15) ఆగ్నేయము, 16) సర్వకామదము 7 


17) పంచతీర్థము, 18) గౌరీతీర్థము, 19) ఆశ్వినము, 20) పారమేశ్వరము 8 


21) చక్రతీర్ణము, 22) శంఖతీర్ణము, 28) విజయము, 24) విమలము, 25) 
శోకనాశనము 9 


26) మత్స్యము, 27) కౌర్మము, 28) గారుడము, 29) పాండవము, 30) 
మాయామయము, 31) మహాతీర్థము, 32) కాండవము, 33) కాహలము10 


34) దాడిమము, 35) మధురమను నీ తీర్థములు శ్రీవేంకటాచలముననున్నవి. 11 
కపిలతీర్థమునకు పడమటి భాగముననున్న 
పంచతీర్థముయొక్క మాహాత్యము 

జనకుడు :- 
పుణ్యచరితా! పంచతీర్థమని మీరు చెప్పిన దానిని గూర్చి నాకు వినవలెననియున్నది. 
దానిని బాగుగా తెలుపుడని జనకమహారాజు కోరగా వామదేవుడిట్లు తెలిపెను. 12 


తాసుదేవుడు :- 
కపిలతీర్థమునకు పడమటి భాగమున పరమపవిత్రమై పుణ్యమును వృద్ధిపొందించు 
పంచతీర్థముకలదు. 18 


364 


182/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


విప్రక్షత్రియవిట్‌శూద్రా యే చాన్యాః పాపయోనయః । 
తేషాం క్రమేణ తీర్థాని పజ్బౌతాని నరోత్తమ! ॥ 


దేవాస్తత్ర తపస్యన్తి పబ్బుజాత్యభిమానిన: । 
23798 కాపిలం లిజ్ఞం పశ్యన్తః పరయా ముదా ॥ 


వరాహరూపిణం దేవం అజ్ఞానాద్రినివాసినమ్‌ । 
అర్బయన్తః స్తువన్తశ్చ సదా తద్భావభావితాః ॥ 


“ఉపరి ప్రథమం తీర్ధం బ్రాహ్మణానాం శుభోదకమ్‌ । 
సద్యః సిద్ధికరం తేషాం స్నానపానజపాదిభిః ॥ 


తస్యాధస్తాన్మహాతీర్థం క్షతియాణామభీష్టదమ్‌ । 
అనన్తరజ్బు వైశ్యానాం తీర్థమాశు ఫలప్రదమ్‌ ॥ 


తస్య త్వనన్తరం తీర్థం శూద్రాణామఘనాశనమ్‌ । 
చతుర్దామప్యధస్తాత్తు చణ్ఞాలానాం చ పాపినామ్‌ ॥ 


తీర్ధం పర్వతమూలే తు సద్యః పాపనిబర్హణమ్‌ I 
వారాహరూపీ భగవన్‌ విష్ణుర్భక్తానుకమ్పయా ॥ 


తేషు పజ్బుసు తీర్థేషు సాన్నిధ్యం కురుతే సదా । 
వర్ణాశ్రమాణామాచార వైకల్యం నాశయత్యహో ॥ 


తేషామన్యతమం తీర్ధం సేవమానో నరో నృప । 
తాంస్తాంశ్చ సమవాప్పోతి కామాంస్తీర్థప్రభావతః ॥ 


ప్రసాదాత్తస్య దేవస్య ప్రాప్నోతి శుభముత్తమమ్‌ । 
తీర్ధాన్యేతాని సమ్ఫూయ వర్తన్తే పర్వతోత్తమే ॥ 


నద్యః సమస్తాః పాపఘ్యః తాసాం సజ్ఞ్యా న విద్యతే I 
తథా9_పి శృణు వక్ష్యామి షట్‌షష్టిః కోటయస్తథా ॥ 


365 


14 


15 


16 


17 


18 


19 


20 


21 


22 


23 


24 


183 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, త్రింశోల_ధ్యాయః 


బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్రులును, అంతిమజాతివారగు పాపాత్ములునునను 
వీరికై పంచతీర్ధములు కలవు. 14 


అచ్చట నైదుజాతులవారికభిమానులగు దేవతలును మిక్కిలి సంతోషముతో 
కపిలలింగమును దర్శించుచు 15 


అంజనాచలమున నివసించు వరాహరూపధారియగు శ్రీమన్నారాయణునియందు 
లగ్నచిత్తులై ఆతనినర్శించుచు కీర్తించుచు తపమొనరించుచున్నారు. 16 

పైనున్న మొదటి పుణ్యతీర్థము బ్రాహ్మణుల కొజకై యున్నది. ఆ తీర్థమున 
స్నానమొనరించినను ఆ తీర్థమును త్రాగినను ఆ తీరమున స్నానమొనరించినను 


(బ్రాహ్మణు లకు వెంటనే ఫలము సిద్దించును. 17 
దాని క్రింద క్షత్రియులకు వరములనొసంగు మహాతీర్ధము కలదు. దానిక్రింద 
వైశ్యులకు ఫలమునొసంగు తీర్థము కలదు. 18 
దాని క్రింద పాపపరిహారము నాశించుశూద్రుల కుపయోగించు తీర్థము కలదు. 
ఈ నాలుగు తీర్థముల క్రింద పాపాత్ములను చండాలురకు 19 
వెంటనే పాపములను పారదోోలు తీర్థరాజము కలదు. వరాహరూపుడగు 
భగవంతుడు భక్తులయందలి దయతో 20 
నా పంచతీర్థములలో జాతుల యొక్కయు నాశ్రమముల యొక్కయు అపార 
దోషములను నశింపజేయుచు నివసించుచున్నాడు. 21 
మనుష్యుడు వాటిలోనే తీర్థమును సేవించినను నా తీర్ధప్రభావముననాయా 
ఫలితములనందగలుగుచున్నాడు. 22 
ఆ శ్రీమన్నారాయణుని అనుగహమున శుభముల నందుచున్నాడు. ఈ 
తీరములన్నియు ఈ పర్వతరాజమున వెలసియున్నవి. 23 
థి 
నదులన్నియు పాపహరములే, అవి యిన్నియని లెక్కింప వీలుపడదు. అయినను 
అరువది యారుకోట్లు మాత్రమని చెప్పవచ్చును. 24 
366 


183/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


నారాయణాచలే తస్మిన్‌ అజ్ఞునాఖ్యే నగోత్తమే । 
దేవర్షిసిద్దగన్గర్వ యక్షరాక్షసపన్నగైః ॥ 
అ ® < 


గుహ్యవిద్యాధరైశ్చాపి హ్యప్పరోభిస్సమన్తతః । 
కిన్నరైర్గరుడైశ్చా పి దేవైర్దేవాధిపైరపి ॥ 
ఏవమాద్వెస్తథా£ న్యైశ్చ సేవితాః పుణ్యకాజ్షిభిః । 
తీర్థాని తేషాం మాహాత్యం గదితుం నైవ శక్యతే 11 
యస్మిన్‌ యస్మిన్‌ గిరేశ్ళృజ్లే వారి సందృశ్యతే శుభమ్‌ । 
తదద్భుతం మహాపుణ్యం తీర్థేభ్యః సమృవం నృప ॥ 
తేషు తేషు చ తీర్థేషు స్నాత్వా స్నాత్వా బుధో జనః । 
ఆభ్యన్తరవిశుద్ధ్వర్థం విచరేత్‌ సుసమాహితః ॥ 
లామదేవః :- 
పునరత్ర ప్రవక్ష్యామి తీర్థాని మునిసత్తమ। 
యాని తాని తు సర్వాణి శృణుప్వెకమనా విభో ॥ 

అథ స్వామిపుష్కరిణ్యాదిసర్వతీర్థమాహాత్యవర్ణనమ్‌ 
పర్వతస్యోత్తరే భాగే పుణ్యతీర్థాని మే శృణు । 
సర్వదోషప్రశమనం గిరిరూపమతః పరమ్‌ ॥ 
శాలివాహం తథా చాన్యత్‌ రోగఘ్నం శాన్తమేవ చ। 
సర్వదుఃఖప్రశమనం కృష్ణనిధ్యానమేవ చ ॥ 
స్వామితీర్థం మహాపుణ్యం సర్వపాపప్రణాశనమ్‌ । 
యస్య తీరే జగన్నాథో రమతే రమయా సహ ॥ 
విశ్రుతం సర్వలోకేషు విశేషేణ నృపాత్మజ! । 
పాండురాభ్రఘన ప్రఖ్యెః రాజహంసైర్నిషేవితమ్‌ ॥ 
కోకిలైశ్చ తథా మత్తెః చక్రవాకైశ్చ శోభనైః । 
ద్రుమైర్నానావిధైశ్సాపి పుష్పభారనిపీడితైః ॥ 

367 


25 


26 


2/7 


28 


29 


30 


31 


39 


33 


34 


35 


184 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, త్రింశోల_ ధ్యాయః 
అందుకొన్ని నారాయణాద్రియందును కొన్ని అంజనాద్రి యందునుకలవు. దేవర్సి 


సిద్ధ, గంధర్వ, యక్ష్మ రాక్షస, నాగ, 25 
గుహ్య, విద్యాధర, అప్సర, కిన్నర, గరడు దేవదేవేంద్రులు 26 


మొదలగు పుణ్యమును కోరువారలచే సేవింపబడు తీర్థములు కలవు. కానివాటి 


మాహాత్యము వర్ణింపశక్యము కాదు. 97 
ప్రతిపర్వతమున ఏ జలముకన్పించినను ఆశ్చర్యకరమును, మహాపవిత్రమునగు 
ఆజలరాజమాతీర్థములలో పుట్టినదే. 28 
ప్రాజ్ఞుడా తీర్గములయందు స్నానమాచరించి మనశ్చుద్దికై నిర్మలచిత్తముతో నచటనే 
ణః థి ८ -2 

సంచరించుచుండవలెను. 29 
వామదేవుడు: 

ఇంకను ఈ పర్వతరాజమునందలి తీర్థములను గూర్చి తెలిపెదను. సావధానముగా 
వినుము. 30 


స్వామి పుష్కరిణి మున్నగు సకల తీర్థముల మాహాత్యమును వర్ణించుట 
పర్వతమున కుత్తర దిశయందుగల పుణ్యతీర్ణములను చెప్పెదను వినుము. ఈ 
పర్వతము సకల దోషములను పోగొట్టును. 31 
1) శాలివాహనము, 2) రోగఘ్నము, 3) శాంతము, 4) సకలదుఃఖప్రశము, 5) 
కృష్ణనిధ్యానము 32 


6) స్వామితీర్థము. ఇది మహాపుణ్యప్రదము. సకల పాపహరము. దీని తీరమున 
శ్రీనివాసుడు లక్ష్మీదేవితో విహరించుచుండును. 33 


6288 ముల్లోకముల యందును వ్యాపించి యున్నది. తెల్లని మేఘములవలె 


విలసిల్లు రాజహంసలచే సేవింప బడునదియు, 34 

మత్తెక్కిన కోకిలలచేతను, చక్రవాకములచేతను, చక్కగా పుప్పించివాటి భారముచే 

వంగిన పలువిధ వృక్షజాలముల చేతను, 35 
368 


184/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 

తోయార్థమాపతద్భిశ్చ శైలేన్హసదృశైర్లజైః । 
బుక్షై సింహైర్వరాహైశ్చ వృకైశ్చ హరిణైః శివైః ॥ 
ఏవమాద్యెస్తథాన్యైశ్చ లోలితం విమలోదకమ్‌ । 
ధనుఃశతేన విస్తీర్ణం చన్టకాన్తామలోదకమ్‌ ॥ 
ముఖ్యాన్యేతాని రాజేన! తీర్థాని కధితాని తే । 
సర్వతీర్థాని కథితుం న శక్యం నృపసత్తమ! ॥ 
ఉద్దేశతస్తవోక్తాని నారాయణమహీధరే । 
యా మయా భవతః ప్రోక్తా 'స్వామిపుష్కరిణీి శుభా ॥ 
తస్యాః ప్రభావమతులం ససురైరపి మానుషైః । 
వక్తుం న శక్యతే చాపి యస్యాస్తీరే హరిః స్వయమ్‌ ॥ 
రమతే హ్యధికం తస్మిన్‌ నారాయణగిరావపి । 
యాం గత్వా సర్వపాపఘ్నీం దేవర్షిగణ సేవితామ్‌ ॥ 
విశ్రుతాం సర్వలోకేషు పూజితాం త్రిదశైరపి । 
అనేకబహుసాహ[సైః పాతకైరపి సంవృతః ॥ 
నరస్తేభ్యః సమస్తేభ్యః పాపేభ్యో9 పి ప్రముచ్యతే I 
సాక్షాన్నారాయణస్యాద్రేః సర్వలోకవిమోహినీ ॥ 
సర్వదోషప్రశమనీ మాయైషా పరమేశ్వరీ । 
వరిష్టా సర్వతీర్ణేభ్యః స్వామిపుష్కరిణీ నృప! ॥ 
యే నరాః ప్రాతరుత్థాయ “'స్వామిపుష్కరిణీ తి వై । 
కీర్తయన్తి మహాత్మానః తే యాన్తి పరమాం గతిమ్‌ ॥ 
తస్యాం స్నాత్వా చ తద్వారి దృష్ట్వా చ మహదద్భుతమ్‌। 
సర్వపాపవినిర్ముక్తాః సర్వశోకవివర్ణితాః ॥ 
విమానం దివ్యమారుహ్య |వ్రజన్తి త్రిదశాలయమ్‌ । 
యే చాప్యస్యాస్తథా వారి పిబన్తి మిథిలాధిప! ॥ 

369 


36 


37 


38 


39 


40 


41 


42 


43 


44 


45 


46 


47 


185 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, త్రింశో9_ ధ్యాయః 
నీటిని త్రాగవలెనని వచ్చిన పర్వతరాజములవంటి ఏనుగులతోను, ఎలుగుగొడ్దులు, 
సింహములు, వరాహములు, తోడేళ్ళు, జింకలు, నక్కలు 36 


మొదలగు వాటిచే సందడింపజేయబడుచున్నదియు, నిర్మల జలముకలదియు, 
నూరుధనువుల నిడివికలదియూ. చంద్రకాంత మణులవలె స్వచ్చమగు 
నీరుకలదియునగు స్వామిపుష్కరిణి చాల ప్రఖ్యాతిని గాంచియున్నది. 37 


రాజేన్దా! ప్రధానమగు తీర్థములను తెలిపితిని. తీర్థముల నన్నిటిని గూర్చి 


తెలుపశక్యముకాదు. 38 
నారాయణ పర్వతమందున్న కొన్నిటిని మాత్రమే తెలిపితిని. నేను 'స్వామిపుష్కరిణిని 
గూర్చి తెలిపితిని కదా! 39 


దాని (ప్రభావమును దేవతలుగాని మనుజులుగాని చెప్పజాలరు. ఆ స్వామిపుష్మరిణి 
తీరమున శ్రీమన్నారాయణుడు స్వయముగ (స్వస్వరూపముతో) 40 


శ్రీదేవితో విహరించుచుండును. అట్టి సకల పాపములను పరిహరించునదియు 
దేవర్షి సమూహములతో సేవింప బడునదియు, 41 


ముల్లోకములయందు ప్రఖ్యాతిగాంచినదియు, దేవతల చేతను పూజింపబడునదియు, 
అనేకవేల పాపములు నొనరించిన 42 


మనుజుదైన నా పాపములనుండి విముక్తుడగును, నారాయణాద్రియందలి 
సర్వలోకములను మోహింప జేయునదియు, 43 


సకలదోషములను నశింపజేయునదియు పరమేశ్వరుని ఆశ్చర్య విచిత్రశక్తి 
రూపిణియునగు ఈ స్వామిపుష్కరిణి, తీర్థములన్నిటికంటె (శ్రేష్టమైనది. 44 


ప్రాతఃకాలమున వేల్మాంచినంతనే “స్వామి వుష్మరిణి'యని స్తుతించిన 


ప్రాజ్ఞులుత్తమగతిని పొందుదురు. 45 

ఆ పుష్కరిణిలో స్నానమాచరించి ఆ నీటిని సేవించిన వారు సకల పాపవిదూరులై 

దుఃఖములన్నియు నశించి 46 

దివ్యమగు విమానము పైనెక్కి స్వర్గమున కేగుదురు. స్వామి పుష్కరిణి తీర్థమును 

త్రాగినవారు 47 
370 


185/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


అనేక బహుసాహ(సైః పాతకైశ్చాపి సంయుతాః । 
నరాస్తేభ్యో విముచ్యన్తే పాపేభ్యః పాపకృత్తమాః ॥ 


ముచ్యన్రే రోగిణో రోగాత్‌ ముచ్యన్తే౨ సుఖినో9_సుఖాత్‌। 


ముచ్యన్తే మోహమాపన్నాః నరా మోహాన్నరాధిప! ॥ 


శోకసాగరమాపన్నాః ముచ్య్వన్తే శోకసాగరాత్‌ । 
సంసారదుఃఖతాపార్తాః పురుషా ధ్వస్తమానసాః ॥। 


తాం సమాశ్రిత్య తదహ్మ ప్రాప్నువన్తి సదా౭_మలమ్‌ । 


యా పురా దేవదేవేన విష్ణునా ప్రభవిష్ణునా ॥ 
బ్రహ్మణా లోకనాథేన ప్రభుణా౭_వ్యక్తరూపిణా । 
గజాద్యెః 58428 సర్వపాపప్రణాశనైః ॥ 

౧౬ खः లా 
ప్రోక్తా సమేతి దేవేన మేఘగమ్బీరయా గిరా । 
శృణ్వతాం సర్వదేవానాం బుషీణాళ్బు తథా నృప! ॥ 
జనకజ- 
కథం ప్రోక్తా పురా బ్రహ్మన్‌! స్వామిపుష్కరిణీ శుభా । 
గజ్లాద్యైః సకలైసీర్థైః సమేతి హరిణా పురా ॥ 


ఏతద్రహ్మన్‌ మహాభాగ! యాథార్థ్వేనాద్య శంస మే । 
ఏతట్రోతుమిహేచ్చామి త్వతోల హం మునిపుజ్ఞవ॥ 


శతానన్దః య 
ఏవం పృష్టస్తదా తేన జనకేన మహాత్మనా I 


మునిః (ప్రాహ > తం द ९9 హం శ్రూయతా”మితి ॥ 


ఇతి శ్రీవామనవురాణో క్షేతఖజ్జే శ్రీవేజిటాచలమాహాత్ళే 
స్వామివుష్టురిణ్యాది సర్వతీర్థమాహాత్మవర్ణనం నామ (త్రింశోల. ధ్యాయః 


(ल ण 


371 


48 


49 


50 


51 


59 


53 


54 


55 


56 


186 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, త్రింశో9_ ధ్యాయః 
ఎన్నివేల పాపముల నొనర్చిన పాపులైనను వారా పాపములనుండి 
విముక్తులగుదురు. 48 


రోగ(గ్రస్తులు రోగములనుండి వారు దుఃఖమును చెందువారు కష్టములనుండి 
విడివడుదురు. మోహము నందిన వారామోహమును పరిత్యజింతురు. 49 


దుఃఖసాగరమునందు మునింగిన వారు దుఃఖమునుండి బయటపడుదురు. 
సంసారదుఃఖసంతప్తులై వికలమనస్కు లగు మనుజులు 50 


స్వామిపుష్మరిణి ఆశ్రయించి ఆ శుద్దానందరూపుడగు పరబ్రహ్మను పొందుదురు. 
పూర్వము దేవాదిదేవుడును సమర్థుడును లోకనాథుడును, ఇంద్రియాతీతుడునునగు 


శ్రీమన్నారాయణునిచేతను 51 
మేఘగర్ణనమును బోలిన స్వరముతో దేవతలందరును, బుషీంద్రులందరును 
వినుచుండ 52 
పాపములన్నిటిని పారడ్రోలు గంగాది సకల తీర్ధములతోను స్వామి పుష్కరిణి 
సమానమైనదని చెప్పబడినది. 53 
జనకుడు :- 


అని వామదేవుడు తెలుపగనే జనక మహర్షి 'వామదేవా! మున్ను శ్రీమన్నారాయణుడు 
గంగాది సకల తీర్ధములతో స్వామి పుష్కరిణి సమానమైనదిని యెట్లు చెప్పెనో54 


దానిని జరిగిన దానిని జరిగినట్లే నాకెజీంగింవుము. నాకు నీవలన 


వినవలెననియున్నదిని యడిగెను. ర్‌ర్‌ 
శతానందుడు :- 

మహాత్ముడగు జనకుడపుడిట్లడుగగా వామదేవుడట్లే తెలిపెదను వినుమనని చెప్పుటకు 
ప్రారంభించెను. 56 


ఇది శ్రీవామనవురాణమున క్షోతఖందమున 
శ్రీవేంకటాచల మవోత్యమున స్వామి వువ్ఫరిణి మున్నగు 
సకల తీర్థమావోత్మ్యములను వర్ణించుటయనెదు ముప్పదియవ అధ్యాయము 
यक ०० क्क 
842 


186/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


అథ 5०522 ధ్యా 
అథ శంఖాఖ్యనృప వృత్తాన్తః 

వామదేవః :- 
दः నామ పురా రాజా రాజన్‌ ఆసీత్‌ మహాద్యుతిః । 
హైహయానాం కులే జాతః కర్మణా విశ్రుతో భువి ॥ 1 
శ్రుతస్య బలినో రాజ్ఞః పుత్రః పరపురజ్ఞాయః । 
సోత_న్వశాసన్మహీం కృత్నాం సశైలవనకాననామ్‌ ॥ 2 
సో౭_ భవత్‌ భగవద్భక్తః ప్రహాదేన సమో భువి । 
గుణై స్సర్వెః సమాయుక్తః శ్రీమాన్‌ పరమధార్మికః ॥ తి 


సోలి యజత్‌ సర్వభూతేశం (1 I 
నారాయణం జగన్నాథం ప్రణతార్తిహరం హరిమ్‌ ॥ 4 


అదదాత్‌ భక్తిమాన్‌ దేవే దక్షిణాశ్చ సహస్రశః । 
సర్వేషు తేషు యజ్ఞేషు ప్రీతయే మధుఘాతినః ॥ 5 


న చాద్రాక్షిత్స తైర్యజ్ఞైః భగవన్తం సనాతనమ్‌ । 
నారాయణం నృపాచిన్యం పుబ్బరీకనిభేక్షణమ్‌ 11 6 


ద్రష్టుం తమజరం దేవం కృతవానపి తాన్మఖాన్‌ । 
శ్రద్ధయా పరయా యుకో వివిధైర్ఫూరిదక్షిణెః ॥ 7 


సో౭_భవత్‌ దుఃఖసన్తప్తః తతోల_పశ్యజ్ఞనార్దనమ్‌ । 

భక్తిభావేన మనసా చేష్టా సర్వమఖైరపి ॥ 8 
స్వామిపుష్కరిణ్యా భగవదుక్త గంగాద్యశేష పుణ్యతీర్థసామ్యమ్‌ 

ఏకదా తు మహాత్మానం భూపతే భూపతిం విభుః । 

అన్తరితో జగాదైవం భగవాన్‌ పురుషోత్తమః ॥ 9 


-2 ० 


378 187 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, ఏకత్రింశోల_ ధ్యాయః 


ముప్పది యొకటవ అధ్యాయము 
శంఖ నృపతి వృత్తాంతము 
వామదేవుడు :- 
పూర్వము గొప్ప తేజశ్శాలియగు శంఖుడను రాజు హైహయకులమున పుట్టి 
యుండెను. అతడు తనధర్మ కృత్యములచే భూలోకమున ప్రసిద్ధినొందెను. 1 


అతని తండ్రిపేరు శ్రుతుడు. ఆ శత్రుపురవిజేతయగు శంఖుడు పర్వతములతోను, 
వనములతోను, అడవుల తోను కూడిన భూమినంతను పాలించెను. 2 
అతడు భూమిపై ప్రహ్లోదునివలె భగవద్భక్తుడై సకల సద్దుణవంతుడై పరమధార్శికుడై 
యుండి, 83 
ఆర్హతాణవ రాయుణుడును జగదీశ్వరుడునగు శ్రీమన్నా రాయుణుని 
అశ్వమేధాదియజ్ఞములతో పూజించెను. 4 


ఆ యజ్ఞములయందనేక వేల దక్షిణలను శ్రీమన్నారాయ ణుని అశ్వమేధాది 
యజ్ఞములతో పూజించెను. ర్‌ 


యజ్ఞముల నెన్నిటినో భక్ష్యతిశయముతో పలువిధములగు పెక్కు దక్షిణలతో 
నొనరించియు, కమలాక్షుడును. లౌకికవస్తువులతో పోల్చి యెజుంగరానట్టియు, 
భావవికారములు లేనట్టియు, ప్రకాశించునట్టి పురాణ పురుషుడగు నారాయణుని 
దర్శించలేకపోయెను. (6,7) 


అందుచే మిక్కిలి దుఃఖముచే క్రుంగిపోవుచునుండెను. అట్టి పరితాపముతోను 
భక్తిభరిత అంతఃకరణతోను పెక్కు యజ్ఞములనాచరించి, కొంతకాలమునకు 
నారాయణుని గాంచగల్లెను. 8 


స్వామిపుష్కరిణికి గంగానది మున్నగు పుణ్యనదుల సామ్యమును 


భగవంతుడు తెలుపుట 
ఇట్లుండ ఒకనాడు శ్రీమన్నారాయణుడు శంఖనృపతి, 9 


374 


187/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
తస్య దుఃఖం సమాలోక్య వాసుదేవో మహీపతే । 
శృణ్వతాం సర్వభూతానాం మేఘగమ్బీరయా గిరా ॥ 


నారాయణగిరౌ మాం త్వం ద్రక్ష్యసే హే మహీపతే । 
భక్తిభావేన మనసా తపస్తప్వా సుదుశ్చరమ్‌ ॥ 

తత్ర పుష్కరిణీ దివ్యా విమలా పాపహరిణీ । 
ధనుఃశతపరీణాహా వైధూర్యవిమలోదకా ॥ 

త్రైలోక్య విశ్రుతాపుణ్యా 'స్వామిపుష్కరిణీ తివై। 
గంగాద్యెః సకలైస్తీర్ణైః సా సమా విమలోదకా ॥ 
తస్యాం స్నాత్వా భవిష్యన్తి నరాః పాపవివర్ణితాః I 
తస్యాస్తీరే మహాపుణ్యే పుష్కరిణ్యాం నృపాత్మజ ॥ 
మహతా తపసా యుక్తః తిష్ట త్వం సుసమాహితః । 
వత్సరాణాం సహ(సే తు సమతీతే మహామునిః ॥ 


ఆయాస్యతి మహాతేజాః అగస్టో మునిభిస్సహ । 
అనేకశతసాహసైః పరీతస్తం మహీధరమ్‌ ॥ 


ద్రష్టుకామశ్చ మాం విప్రో విచరన్‌ గిరిమూర్ధని । 
వహన్‌ మయి పరాం భక్తిం సర్వబ్రహ్మవిదాం వరః ॥ 


ఆగతే౭_.థ మునౌ తస్మిన్‌ అచిరేణెవ మాం నృప । 
ద్రష్టా౭_సి మత్ర్రసాదేన తేన సార్ధం మహాత్మనా ॥ 
త్వయా న శోకః కర్తవ్యో దాస్యే తవ యథేప్పితమ్‌ । 
మా విషాదం కృథా వీర గచ్చ త్వం తం మహీధరమ్‌॥। 
లామదేవః :- 

ఏవం పురా హి భగవాన్‌ ~+; సామ్యమాదిశత్‌। 
దేవదేవో జగన్నాథః స్వామిపుష్కరిణీం ప్రతి ॥ 


375 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


19 


20 


188 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, ఏకత్రింశోల_ ధ్యాయః 


దుఃఖమును గాంచి తానాతనికి కనుపించకనే అందర కును వినపడునటుల 
మేఘగంభీరగర్దనముతో 10 


ఓ రాజా! నీవు నారాయణాద్రియందు భక్తికలిగి ఘోరతపము నాచరింతువేని 11 


నిర్మలమై పాపహరమొనర్చునదై నూరు ధనువుల నిడివికలదై వైఢూర్యములవంటి 
నిర్మల జలముకలదై. 12 


ముల్లోకములయందు 'స్వామిపుష్కరిణియని ప్రసిద్ధినొంది గంగాది సకల 
పుణ్యనదులతో సమానమగు నిర్మలోదకము కలదై 13 


తనలో స్నానమొనరించిన వారి పాపములను పోగొట్టునదైన పుష్కరిణీ తీరమున 


గొప్పతపము నాచరించి నిర్మలచిత్తముతో నుండుము. వేయి సంవత్సరములు 
గడచినంతనే 15 


మహాతేజశ్చాలియగు అగస్యుడు వందలకొలది మునీంద్రులతో చుట్టుకొనబడినవాడై 


నన్ను చూడవలెనను కోరికతో పర్వతమున సంచరించుచు నాయందు నిశ్చల 
భక్తియుక్తుడై 17 


రాగలడు. నీవు నాయనుగ్రహముచే త్వరలోనే ఆమహాత్మునితో గూడ నన్ను 
దర్శింపగలవు. 18 


నీవు *'దుఃఖింపవలదు. నీ కోరికను నెరవేర్తును. ఓ వీరుడా! ఏడవకుము. 


నీవాపర్వతము వద్దకు వెళ్ళుమని 19 

వామదేవుడు :- 

ఇట్లు పూర్వము, దేవాదిదేవుడును లోకమునకు ప్రభువునగు శ్రీమన్నారాయణుడు 

స్వామి పుష్కరిణికి గంగానది నదులతో సామ్యమును తెలిపెను. 20 
376 


188/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
< Ao కా స 
భగవదుక్తా శంఖనృపకృతస్వామితీర్థతపః పకారః 
శజ్ఞో9_పి నృపతిర్ధీమాన్‌ గదితం తస్య శార్జిణః । 
నారాయణస్య దేవస్య విష్టోరన్తర్షితస్య సః Ir 
నిశమ్య మధురం వాక్యం నరేన్లోత_థ నరేశ్వర! 1 
అభిషిచ్య సుతం వీరం మహేన్దసమవిక్రమమ్‌ ॥ 
సౌమ్యం పురుషశార్జూలం వజపాణిమివాపరమ్‌ । 
నారాయణాలయం దివ్యం నారాయణగిరిం తదా ॥ 
అభ్యగాత్‌ ద్రష్టుకామః స వాసుదేవం నరాధిప! । 
తత్ర గత్వా మహీపాలః స తేపే పరమం తపః ॥ 
స్వామిపుష్కరిణీతీరే యథోక్తం పరమేష్టినా । 
విషయేభ్యః సమస్తేభ్యః సమాహృతమనోరథః ॥ 
నివేశ్య చ మనస్తస్మిన్‌ పరే బ్రహ్మణి కేశవే । 
తపశ్చరంశ్చ విశ్వేశం అర్బ్చయంశ్చ యథావిథి ॥ 
వత్సరాణాం సహస్రన్తు సో౭_ భవన్నియతాత్మవాన్‌ । 
ఏవమేషా మహాపుణ్యా స్వామిపుష్కరిణీ శుభా ॥ 
ఏనాం పురాతనీం పుణ్యాం సేవమానో న సీదితి । 
నరః సమస్తపాపైస్తు సంయుక్తో౨ పి నరేశ్వర ॥ 
యస్త్వేనాం సేవతే భక్యా స గచ్చేత్సరమాం గతిమ్‌ । 
దేవదేవప్రసాదేన కృష్ణస్య పరమాత్మనః ॥ 
సకామాశ్చాపి సేవన్తే యే నరా నియతేన్ధియాః । 
స్వామిపుష్కరిణీమేనాం తాన్‌ కామానాప్పవన్తి హి ॥ 
బుషయో వాలఖీల్యాశ్చ సిద్ధాశ్చాపి సహస్రశః | 
అస్యాం స్నాత్వా జగన్నాథం అర్బయన్తి దినే దినే ॥ 


377 


21 


22 


23 


24 


25 


26 


97 


28 


29 


30 


31 


189 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, ఏకత్రింశోల_ ధ్యాయః 


భగవదాజ్ఞచే శంఖన్ఫపతి స్వామి పుష్కరిణీ తీరమున 
తపమాచరించిన విధము 
బుద్ధిశాలియగు శంఖనృపతి శ్రీమన్నారాయణుడు తన యెదుట కానుపింపక 
తెలిపిన వాక్కులను, 21 


(శవణానందముగా విని దేవేంద్రునితో సమానమగు పరాక్రమము కలవాడును, 22 


శాంతస్వరూపుడును, పురుషశ్రేష్టుడును, రెండవ దేవేం[ద్రుని వలెనున్న తన 
కుమారుని రాజ్యము నందఖీషిక్తుని గావించి 28 


శ్రీమన్నారాయణుని నివాసస్తానమగు నారాయణా దికేగి, 24 

® 
స్వామిపుష్మరిణీ తీరమున చతురాననుని యాజ్ఞాను సారము दृ విషయముల 
యందాసక్తిని విడచి, 25 


పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణుని యందు మనస్సు నుండి శాస్తానుసారమాతనిని 
ధ్యానించుచు పూజించుచు 26 


వేయి సంవత్సరములు మనోనిగ్రహముతో గొప్ప తపమాచరించెను. 27 


ఇట్లే పరమపవిత్రమును, ప్రాచీనమగు నదియు పుణ్యప్రదమగు స్వామి 
పుష్మరిణిననుదినమును సేవించిన మనుజుడత్యధిక పాపములనాచరించినను ఆ 


పాపములచే బాధనొందడు. 28 
స్వామిపుష్కరిణిని భక్తితో సేవించువారు శ్రీమన్నారాయ ణునియనుగ్రహముచే 
ఉత్తమతినందుదురు. 29 
కోరికలుగల మనుజులింద్రియని[గ్రహము కలిగి స్వామి పుష్కరిణిని సేవించిననెట్టి 
కోరికలనైన బడయజాలుదురు. 80 
బుషులును వాలఖిల్యులును సిద్దులు అనేకమంది స్వామి పుష్కరిణిలో 
స్నానమాచరించి ప్రతిదినమునను శ్రీనివాసుని పూజింతురు. 31 
378 


189/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


అస్యాస్తీరం సమాగమ్య గన్టర్వాంశ్చ సహస్రశః । 
® 
ప్రసాదయనో దేవేశం సుస్వరం బహు కిన్నరాః ॥ 32 


గాయని వివిధైర్దివ్యైః కర్మభిస్తమహర్షిశమ్‌ । 
నృత్యన్య్యప్పరసశ్చా పి గాయన్తి శుభలోచనాః । 
ప్రసాదయన్యో దేవేశం దివారాత్రమత్దితాః ॥ 33 


ఏషా మహాశ్చర్యతమా మహీపతే మహీతలే దేవగణైరభిష్టుతా । 
నారాయణాద్రిప్రవరం సమాశ్రితా నారాయణేనాప్యుదితా ప్రియేతి సా ॥ 34 
ఇతి శ్రీవామనవురాణో క్షేతఖజ్జే శ్రీవేజిటాచలమాహాత్ళే 
స్వామివుష్టరిణీమావోత్యువర్థనం నామ ఏకత్రింశోల. ధ్యాయః 


=° ౨ ౮ लल 


అథ ८2.20.522 ధ్యాయః 


స్వామిపుష్కరిణీ తీర్థే భగవన్తముద్దిశ్య అగన్వాది కృతతపశ్చిన్లా 
వామదేవః :- 
అగస్త్యో क మునీన్రస్తు నరేన్హమునిభిస్సహ | 


ఏతాని తీర్థాని మునిః స్వామిపుష్కరిణీం వినా ॥ 1 

మనః ప్రహ్లాదజననీం దృష్ట్వా హర్షముపాగమత్‌ । 

తేషు తేషు చ సర్వేషు తీర్థేషు శుభవారిషు ॥ 2 

స్నాత్వా స్నాత్వా ప్రణమ్యేశం అర్బయామాస కేశవమ్‌ । 

మునయశ్చాపి తే సర్వే పరాం ప్రీతిముపాగతాః ॥ తి 

దృష్ట్వా తీర్థాని పుణ్యాని శతశో9 థ సహస్రశః । 

తే చాపి తేషు తేప్వేవం స్నాత్వా స్నాత్వా ద్విజోత్తమాః ॥ 4 

అర్చయామాసురవ్యగ్రా భగవన్తం సనాతనమ్‌ । 

అథ తై స్సహితై స్సర్వె అగస్టో నియతాత్మవాన్‌ ॥ 5 
379 


190 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, ద్వాత్రింశోల_ధ్యాయః 


అనేక వేలమంది గంధర్వులు స్వామి పుష్కరిణీ తీరమునకు వచ్చి శ్రీనివాసుని 
సేవింతురు. కిన్నరులు మృదుమధుర స్వరముతో గానము చేయుచు శ్రీనివాసునను 
(గహింపజేసుకొందురు. 32 
అప్పరసలును పలువిధములుగ నాట్యమొనరించుచు గానమొనర్చుచు రాత్రింబవళ్ళు 
శ్రీమన్నారాయణుని సావధానులై సంప్రీతునొనర్చుచుందురు. 33 
రాజా! స్వామి పుష్మరిణీనది భూలోకమున నుండి దేవగణములచే పూజింపబడుట 
అనునది మిక్కిలి ఆశ్చర్యావహమగు విషయము. ఈ స్వామి పుష్కరిణి నారాయణాద్రి 
యందుండుట శ్రీమన్నారాయణునిచే “తనకు మిక్కిలి ప్రియమైనదాని చెప్పబడుట 
అనునదియు చాలా ఆశ్చర్యదాయకమగు విషయమేకదా! 34 
ఇది శ్రీవామన వురాణమున క్షేతఖండమున శ్రీవేంకటాచల మావోత్యమున 
స్వామి వుష్పురిణీ మావోత్యుమును వర్ణించుటయనెడు ముప్పదియొకటవ అధ్యాయము. 


ముప్పదిరండవ అధ్యాయము 
అగస్యుడు మున్నగువారు శ్రీమన్నారాయణునిగూర్చి 
స్వామిపుష్కరిణీతీరమున తపమొనరించుట 


వామదేవుడు :- 
జనకమహారాజా! అగస్యమహర్షి మునీంద్రులతో గూడ 1 


మనస్సునకాహాదమును కలిగించు స్వామి పుష్కరిణిని తక్క తక్కిన వాటినన్నిటిని 
దర్శించి సంతసమునందుచు పవిత్రోదకముగల తీర్థరాజములన్నిటి యందును,2 


స్నానము నాచరించి యాచరించి శ్రియుపతిని పూజించెను. మునులందరును 


మిక్కిలి సంతసించిరి. 3 

మునీంద్రులును పవిత్రములగు వందలకొలది వేలకొలది తీర్థములను సేవించి 

ఆయా తీర్థములయందు స్నానము నాచరించి ఆచరించి, 4 

నిర్మల చిత్తముతో పురాణపురుషునారాధించిరి. అంతట నింద్రియనిగ్రహముగల 

అగస్యమౌనీం[ద్రుడు, 5 
380 


190/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


అర్చయిత్వా జగన్నాథం అభ్యగాత్‌ పురుషోత్తమమ్‌ । 
ద్రష్టుకామో మహీపాల భూతభవ్యభవ|త్సభుమ్‌ ॥ 


ఆదిదేవం విశాలాక్షం కృష్ణమక్షిష్టకారిణమ్‌ I 
మునీన్టః పరమాయత్తో విచరన్‌ గిరిమూర్ధని ॥ 


కాలేన మహతా చాపి నాద్రాక్షీత్‌ పురుషోత్తమమ్‌ । 
స్రష్టారమీశ్వరం దేవం సర్వలోకపరాయణమ్‌ ॥ 


దుఃఖేన మహతాల 9 విష్ణో మునీన్లో మునిభిస్సహ । 
నిషసాద తతో భూప! కస్మింశ్చిత్‌ గిరిగహ్న్వరే ॥ 


భూధరం సర్వతః పశ్యన్‌ కిమేత దితి చిన్తయన్‌ । 
యత్పురా బ్రహ్మణా పోక్తం (वू సీ’ తి సురేశ్వరమ్‌ ॥ 


తచ్చాపి సంస్మరన్‌ వాక్యం నిషసాద సుదఃఖీతః । 
బుషయశ్చాపి దుఃఖార్తా హ్యపశ్యన్తః సురేశ్వరమ్‌ ॥ 
పరివార్య మునీన్హం తం నిషేదురవనీపతే! । 
రాజంస్తేషాం మునీన్హాణాం చరతాం తత్ర భూధరే ॥ 
వేజ్కటాఖ్యే£ భ్యగాత్పుణ్యే వర్షాణామధికం శతమ్‌ । 
తతస్తేషూపవిష్టేషు మునీన్టేషు మహీధరే ॥ 


= 


10 


11 


12 


13 


భగవత్సేవార్థం వేజ్మటాచలం ప్రతి గురుశుక్రాద్యాగమనమ్‌ 


ఆజగ్యుః శిఖరే తస్మిన్‌ ద్రుమఖణ్జవిభూషితే I 
బృహస్పతిశ్చ భగవాన్‌ శుక్రశ్సాపి २८० ౨ త్మవాన్‌!! 


తథా చ భగవద్భక్తో రాజోపరిచరో వసుః । 
సాన్నిధ్యం కురుతే యస్య సదా కృష్ణో మహీపతే! ॥ 


381 


14 


15 


191 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, ద్వాత్రింశోల_ధ్యాయః 


శియఃపతి నారాధించి మూడుకాలములయందుండు సమస్త పదార్థములకును 
శేషియగువాడును, 6 


ఆదిదేవుడును, పద్మపత్రనేత్రుడును, సృష్ట్యాది వ్యాపారముల నవలీలగ 
నొనరించువాడునునగు శియఃపతిని సేవించు కోరికతో పర్వతశిఖరమున 
తిరుగుచు 7 


చాలాకాలము వరకు త్రివిధచేతనులకన్న ఉత్తముడును, సృష్టికర్తయు, 
సర్వనియంతయు సకల ప్రాణులకు ముఖ్యాధారుడగు ఆదిదేవునిగానక 8 


మిక్కిలి దుఃఖించుచు మునీంద్రులతో గూడ నొక పర్వతగుహలో కూర్చొనియుండి, 9 


పర్వతమునంతటను విలోకించుచు “ఇదియేమి'యని విచారించుచు మున్ను బ్రహ్మ 
“'నీవుచూచెదవు'యని సెలవిచ్చిన 10 


వాక్యమును తలంచుచునుండెను. బుషులును శ్రీమన్నారాయణ దర్శనము 
లభించకపోవుటంబేసి మిక్కిలి దుఃఖసంతప్తలై 11 


అగస్త్యుని చుట్టుముట్టి కూర్చుండిరి. రాజా! ఇట్లా మునీంద్రులు పర్వతమున 
సంచరించుచుండగా 12 


నూరుసంవత్సరములకంటె నధికసమయము గడచి పోయెను. అట్లా మహర్షులు 
పర్వతముపై కూర్చునియుండగా 18 


భగవత్సేవకై వేంకటాచలమునకు బృహస్పతి శుక్రాచార్యులరుదెంచుట 
ఆ వృక్ష సముదాయముచే నలంకరింపబడిన పర్వతము శిఖరమునకు 
దేవదానవగురువులగు పూజ్యుడగు బృహస్ప తియు, నాత్మజ్ఞానియగు 


శుక్రాచార్యుడును విచ్చేసిరి. 14 

అట్లే భగవద్భక్తుడును, అనుక్షణమును భగవంతుని తన సాన్నిధ్యముననుంచుకొనిన 

వాడును 15 
382 


191/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


యః పురా విప్రశాపేన పాతాలతలపాతితః । 
ఉద్ధతో హరిణా తస్మాత్‌ సంసారగహనాదివ ॥ 


జనకః :- 
కథం స విప్రశాపేన పాతాలతలపాతితః? । 
ఉద్ధృతో హరిణా కస్మాత్‌ సంసారగహనాదివ? ॥ 


ఏతన్మునే మహాశ్చర్యం (శ్రోతుమిచ్చామ్యశేషతః । 
నారాయణాశ్రితత్వేన ప్రసాదసుముఖో వద ॥ 


శతానన్దః ५ 


ఇత్థం నిశమ్య వచనం జనకస్య మునిస్తదా । 
వామదేవో మహీపాల (శశూయతా మితి చాబ్రవీత్‌ ॥ 


లామదేవః :- 
ఇదం చోవాచ భగవాన్‌ సర్వశాస్త్రవిశారదః । 
పుణ్య మేతన్మహాశ్చర్యం (శ్రుత్వా చైవావధారయ ॥ 


వాసుదేవాశయం పుణ్యం ఇతిహాసం పురాతనమ్‌ । 
బుషయశ్చ పురా రాజన్‌ సేన్హాశ్చ త్రిదివౌకసః ॥ 


తం దేశం ప్రస్థితా స్సర్వే యత్రోపరిచరో వసుః । 
ధర్మసంశయమాపన్నాః ద్రష్టుం తం వసుధాధిపమ్‌ ॥ 


ఉపరిచరవసువృత్తాన్తః 


అత్రాన్తరే సమాయాతః సో9_ యం మార్గవశాద్వసుః । 


అభిజగ్భుశ్చ తం దేవా బుషయశ్చ తదా వసుమ్‌ ॥ 


తానాగతాంస్తతో దృష్ట్వా దేవాన్‌ బ్రహ్మర్షిభిః సహ । 
పూజయామాస ధర్మాత్మా సముత్థాయ వరాసనాత్‌ ॥ 


383 


16 


17 


18 


19 


20 


21 


22 


23 


24 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, ద్వాత్రింశోల_ధ్యాయః 


మున్ను (బాహ్మణశాపముచే అధఃపాతాళమునకు త్రోసివేయబడి మరల 
శ్రీమన్నారాయణునిచే సంసార సాగరమునుండి యుద్ధరించబడిన వాడువలె 
లేవనెత్తబడిన వాడునగు 'ఉపరిచరవసువు' అరుదెంచెను. 16 


జనకుడు ఇట్లు తెలుపగా విని ఉపరిచరవసువు (బ్రాహ్మణ శాపముచే 
నేలపాతాళలోకమునబడెను? సంసారమనెడు అరణ్యమునుండి యుద్ధరింపబడిన 
వాడువలె శ్రీమన్నారాయణునిచే 17 


నేల ఉద్ధరింపబడెను? ఈ ఆశ్చర్యకరమగు చరితము నంతను వినవలెనని 
కుతూహలమగుచున్నది. నీవు శ్రీమన్నారాయణు నా(శ్రయించిన వాడవగుటం 


జేసి నన్ననుగ్రహింపుమని' ప్రార్థించెను. 18 
లామదేవః :- 

వామదేవుడు జనకుని ప్రార్థనవిని “రాజా! వినుమని సకలశాస్త్రసారజ్ఞుడును, 
పూజ్యుడు నగు వామదేవుడిట్లు చెప్పుటకు ప్రారంభించెను. 19 


రాజా! ఇది మిక్కిలి ఆశ్చర్యకమగు పవిత్రచరిత్రము, దీనిని చక్కగా గ్రహింపుము. 20 


శ్రీమన్నారాయణుని గురించిన యీ చరితము పవిత్రమై నది. మున్నొకప్పుడు 
బుషులును, ఇంద్రాది దేవతలును 21 


ధర్మసందేహము కలిగి యుపరిచరవసువను రాజును చూచుటకై అతడున్న 
చోటునకు బయలుదేరిరి. 22 


ఉపరిచరవసుని వృత్తాంతము 
ఇంతలో నెచటకో జనుచున్న వసురాజు మార్గవశమున నచటకు వచ్చెను. 
దేవతలును బుషులు నాతనికెదురేగిరి. 23 


రాజును తన పీఠమునుండి లేచి దిగి, వచ్చినవారిని 24 


384 


192/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, చతుర్దభాగే 
సమ్బూజ్య తాన్‌ యథాన్యాయం ప్రణమ్య చ కృతాఖ్యలిః। 
సకౌతుకం సమావిష్టః ప్రాహ చేదం వచో నృప ॥ 
కృతార్జో౭_స్మి మహాభాగా! యద్యూయం మమ చాన్తికమ్‌। 
ఆగతాస్త్రిషు లోకేషు పూజితా వేదపారగాః ॥ 
ఏష్వాసనేషు సర్వేషు విశన్తు చ యథావిధి । 
ప్రసీదన్తు భవనో9_త్ర దేవా బ్రహ్మర్షయో9_ మలాః॥ 
ఇత్యుక్త్వా ప్రదదౌ తేషాం ఆసనాని మహాన్తి వై । 
మణికాబ్బునచిత్రాణి దీష్యమానాన్యనేకశః ॥ 


మునీన్హాణాఖ్బు సర్వేషాం త్రిదశానాజ్బ ధర్మవిత్‌ । 
తేషు తేషూపవిష్టేషు దేవేషు మునిభిస్సహ ॥ 
కృతాజ్టులిర్ముదా యుక్తః పప్రచ్చాథ స చేదిరాట్‌ । 
కిమర్ధమాగతా యూయం కిం కార్యం భవతాం మయా! 
ఏతత్సర్వం సమాసేన త్వాఖ్యాత మునిసత్తమాః ॥ 
ఉపరిచరవసుం ప్రతి మహర్షికృత ప్రశ్నప్రకారః 
లామదేవః :- 
ఇత్యుక్తా వసునా దృష్టా మునీన్హాస్తే సురై స్సహ । 
ధర్మసంశయమాపన్నా ఆచఖ్యుస్తస్య భూపతే ॥ 
ధర్మసంశయమాపన్నా వయం సర్వే సమాగతాః । 
ధర్మతత్త్వం పరిప్రష్టుం ४९ నో ధర్మసంశయమ్‌ ॥ 
భో రాజన్‌! కేన యష్టవ్యం సద్భిః కిం పశునాం థవా । 
జెషధైరేవ యష్టవ్యం తదేతద్వద తత్త్వతః ॥ 


ఏనం నః సంశయం ४९ ప్రమాణం నో భవాన్‌ మతః । 
ఇత్యేవముక్తః స వసుః కృతాజ్ఞాలిరభాషత ॥ 


385 


25 


26 


2/7 


28 


29 


30 


31 


32 


33 


34 


193 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, ద్వాత్రింశోల_ధ్యాయః 
యధాశాస్తముగా పూజించి నమస్కరించి చేతులు జోడించి కుతూహలముతో25 
ముల్లోకములచే పూజింపబడువారును వేదశాస్త్రములా సాంతము నెలింగిన 
పూజ్యులగు మీరందరు నావద్ద కేతెంచుటంజేసి కృతార్థుడనైతిని. 26 
మీరీయాసనములయందు కూర్చుండుడు. పవిత్రులగు దేవతలును (బ్రహ్మర్షులను 
నాయందను(గహింతురుగాక! 27 


అని పలికి వారికి మణిమయమై బంగారుచే చేయబడిన బొమ్మలు కలిగి 
ప్రకాశించుచున్న ఆసనములనొసంగి 28 


వారందరును కూర్చునిన పిమ్మట దేవర్షుల ధర్మములను చక్కగా 3९68005 యా 
ఉపరిచరవసురాజు 29 


సంతసించి “మీరందరు నెందులకు వచ్చితిరి? మీకు నేనేమి ఒనర్పవలెనో 
విస్తారముగా నాకెటింగింపుడిని వినయముతో ప్రార్థించెను. 30 


ఉపరిచరవసువును మహర్షులు ప్రశ్నించుట 


వామదేవుడు :- 
అంత ధర్మసందేహముతో నేతెంచిన మునీంద్రులును, దేవతలును వసునుగాంచి 
యాతనితో 31 


మా కొక ధర్మసంశయము కలిగి, దానిని నిన్నడుగుటకై వచ్చితిమి. మా 
సంశయమును పరిహరింపుము. 82 


రాజా! సజ్జనులగు వారు పశువుతో యజ్ఞము నాచరింప వలెనా? లేకనౌషధములతో 
యజ్ఞము నాచరింపవలెనా? మాకు దీనిని యదార్ధముగా నెటింగింపుము. 33 


ఈ మా సంశయమును పోగొట్టుము. నీవే మాకాదర్శమైన వాడవని పలికిరి. 
రాజు వారికి ప్రణమిల్లి 34 


386 


193/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, ८2520899 ధ్యాయః 


కస్య వై కో మతః పక్షో బ్రూత సత్యం ద్విజోత్తమాః । మహర్షి పుంగవులారా! మీలోనెవరి మతమేదియో సత్యముగా తెలుపుడ'ని యడుగగా 
ఇత్యుక్తా బుషయః ప్రోచుః పక్షౌ ద్వౌ చ పృథక్‌ పృథక్‌ ॥ 35 మహర్షులు మా మతములు భేదించినవి. 85 
ధాన్యైర్యష్టవ్యమిత్యేష పక్షో౭_స్మాకం నరాధిప! ధ్యానముతోనే యజ్ఞము నాచరింప వలెనిని మా మతము. “పశువుతోనే 
పశుపకసు దేవానాం మతో రాజన్‌ వదస్వ నః ॥ 36 యజ్ఞమునొనర్పవలెన”ని దేవతల అభిప్రాయమని రెండు పక్షములను వేరు వేరుగా 
ష్‌ 23800086. 36 


నిశమ్య వచనం తేషాం నృపేన్హో వసురాత్మవాన్‌ I 


ప్రశ్నమేతం సమాధిత్సుః మన స్యేవమచిన్తయత్‌ ॥ 87 వారి మాటలను విని రాజీప్రశ్నకు సమాధానము నొసంగగోరి a 
మహర్షిదేవతామధ్యే పూర్వం పూజ్యా హి దేవతాః । 'మహర్షులు దేవతలు వీరిరువురిలో మొదట దేవతలనే పూజింపవలెను. 88 
తతో మయా౭_ద్య స్ఞాహ్యః పక్షోల_త్ర మరుతా మితి॥ 38 
దేవానాన్తు మతం జ్ఞాత్వా వసుస్తత్సక్షసం(శ్రయాత్‌ । దేవతల అభిప్రాయము నెటింగిన వాడగుటంజేసి దేవతలు మేకతోనే యజ్ఞము 
ఛాగేనైవ తు యష్టవ్యమ్‌ ఇత్యూచురమరాస్తు యత్‌! నాచరింపవలెనిని తెలిపిరిగాన అదియే పరిగ్రాహ్యము. మరియొక పక్షము 

మ్‌ =) నీ . వీ पै 
ఏవమేవైతత్‌ ఇత్యాహ నాన్యథే తి నరోత్తమ ॥ 39 గ్రహింపరానిదిని పలికెను. 39 

మహర్షిశాపేన ఉపరిచరవసోః పాతాలకుహర ప్రాప్తిః మహర్షిశాపముచే ఉపరిచరవసు వధఃపాతాళ లోకమునకేగుట 
తేనోక్తం వచనం శ్రుత్వా వసునా రక్తవీక్షణాః । వసువిట్లు పలుకగనే మహర్షులు క్రోధతామేక్షుణులై రాజుతో 40 
మునీన్హాస్తే తు సజ్రుద్దాః ప్రోచురేవం వచో నృపమ్‌॥ 40 
^ - ® 

యది త్వయోక్తః పరమో ధర్మో న స్యాత్‌ పరనప । రాజా! నీవు చెప్పినది పరమధర్మము కానిచో నీవు కోరకున్నను నీవు భయంకరమగు 
is ప. ८) ai అథఃపాతాళలోకమున ప్రవేశింతువుగాక! 41 


లేక నీవు చెప్పినది పరమధర్మమైనచో మేమిపుడే ఆ భయంకరమగు అథః 


సా మో 9 యో घूर 
యది స్యాత్సరమో ధర్మః త్వయోద్ధిష్టో నరేశ్వర । పాతాళమున ప్రవేశింతుముగాక! 42 


వయమేవాద్య తద్దోరం ప్రవిశేమ రసాతలమ్‌ ॥ 42 


సకలజగత్రృష్టయు, పూజ్యుడును, సర్వాంతర్యామియు, పద్మపత్రనేత్రుడును, 
విధాతా భగవాన్‌ దేవః సర్వాత్మా పరమేశ్వరః । 1 స ४०७८ 


శ్రీక్ష ష్టుడును అగు శ్రీమన్నారాయణుడు 43 
నారాయణ స్స భగవాన్‌ కృష్ణః కమలలోచనః ॥ 48 ల । 
స ఏతదేవ దేవేశో వేత్వేష మధుసూదనః । ఒక్కడే ఈ ధర్మతత్వము నెబుంగజాలియున్నాడు. ఇతరులెవ్వరు నెఖుంగజాలరు. 
న వేదాన్యః పుమాన్‌ లోకే వేదైతద్వా పితామహః ॥ 44 ఒకానొకచో బ్రహ్మ యెతీంగిన నెజఖుంగవచ్చును. 44 
వేద దేవవరః సాక్షాత్‌ శబ్మరో వా పురాన్తకః । అట్లే సకల జగత్సంహార కర్తయు, త్రిపురాసుర సంహారియునగు శంకరుడెటింగిన 
యం విదుః సర్వభూతానాం సంహర్తేతి పురావిదః ॥ 45 నెజుంగవచ్చును. 45 
387 194 388 


194/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
ఏవముక్తే తతస్తెస్తు నిపపాత స చేదిరాట్‌ । 
ఆనిచ్చన్నేవ భూపాల ఘోరదుర్గే రసాతలే ॥ 
భావయన్‌ హృది దేవేశం త్రాతారం మధుఘాతినమ్‌ । 
భక్త్యా పరమయా యుక్తః కృష్ణమక్షిష్టకారిణమ్‌ ॥ 
పతమానం తతో వాయుః విచరన్‌ వై తదా బిలే । 
దధౌ పరమయా ప్రీత్యా భకోల యమితి శార్హి ణః ॥ 
వహన్నేవ శనైర్దేవో వాయుస్తం చేదిపుజ్జవమ్‌ I 
ప్రవేశయామాస తదా పాతాలం దైత్యసేవితమ్‌ ॥ 
ప్రవిష్టః స నరేన్లోత_థ చేదిరాట్‌ విశ్రుతో భువి । 
మనస్యచ్యుతమీ శేశం కృత్వా సర్వేశ్వరం హరిమ్‌ ॥ 


వాసుదేవం సురాధ్యక్షం శజ్ఞచక్రగదాధరమ్‌ । 
స్థితిసంయమకర్తారం కృష్ణమక్షిష్టకారిణమ్‌ ॥ 


నారాయణం సమస్తానాం లోకానాం ప్రభుమీశ్వరమ్‌ । 
ద్వాదశాక్షరమైవేకం పరం మన్రం జజాప హ ॥ 


సర్వేనియాణి సంయమ్య భక్తా పరమయా యుతః । 
విషాదం నాగమద్దోరం (कवु పి రసాతలమ్‌ ॥ 


46 


47 


48 


49 


50 


51 


59 


53 


భగవత్రేరిత చక్రకృత వసుహననోద్యుక్త అసురవధప్రకారః 


శోకం మోహం భయజ్బాపి నాగమత్‌ పృథివీపతిః! 
ప్రవిష్టమథ తం దృష్ట్వా చేదిరాజం జిఘాంసవః ॥ 


పూర్వవైరం స్మరన్తస్తు దైతేయాః శస్త్రపాణయః । 
ఆజగ్ముః సజ్ఞశస్తత్ర శతశోథ సహస్రశః ॥ 


మహాబలా మహావీర్యా మహాదంత్షా మహౌజసః ॥ 
తే సమేత్య మహాత్మానం చేదిరాజం మహాభుజమ్‌ ॥ 


389 


54 


55 


56 


195 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, ద్వాత్రింశోల_ధ్యాయః 
ఇట్లు పలికినంతలో నుపరిచరవసువు తానిచ్చగింపకనే భయంకరమగు అధః 
పాతాళమున పడెను. 46 


రక్షకుడును, మధువను రాక్షసుని ద్రుంచినవాడును, సకల కృత్యముల తన 
సంకల్పమాత్రముననే నిర్వహించువాడును అగు శ్రీమన్నారాయణునత్యంత భక్తితో 
మనమున ధ్యానించుచు పడుచుండగా 47 
ఆ సొరంగమున సంచరించుచున్న వాయువువీతడు విష్ణుభక్తుడను ప్రీతితో ఆతనిని 
పట్టుకొని 48 


మెల్లగా నాతనిని రాక్షస నివాసమగు పాతాళలోకమున ప్రవేశ పెట్టెను. 49 
భూలోకమున విఖ్యాతిని చెందిన ఆ రాజు తన మనమున తన భక్తులను సంసార 
సాగరమున పడకుండ పట్టుకొను వాడును, సర్వేశ్వరుడును. 50 
వాసుదేవుడును, దేవాధిపతియు, శంఖచక్రగదా ధారియు, సృష్టిస్థితి సంహారకర్తయు, 
సకల కృత్యముల సునాయాసముగ నిర్వహించువాడును. 51 
నారాయణుడును, సకల జగన్నియంతయునగు శ్రీమన్నారాయణుని “ఓం నమో 
భగవతే వాసుదేవాయ” యను ద్వాదశాక్షరిచే జపించుచు ర్‌2 


ఇంద్రియములనన్నిటిని జయించి అత్యంత భక్తియుక్తుడై పాతాళమున ప్రవేశించినను 
గొప్ప దుఃఖమును పొందక 53 
ఉపరిచరవసువును సంహరింప వచ్చిన రాక్షసులను భగవంతునిచే 


పంపబడిన చక్రము సంహరించుట 
శోకమును, అజ్ఞానమును, భయమును చెందకయుండెను. అతనినిగాంచి54 


మున్ను తమకును వసురాజునకును (దేవదానవులకు) గల శత్రుత్వమును 
తలంచుచు నాయుధధారులగు రాక్షసులు వందలకొలది వేలకొలది గుంపులుగాజేరి 


96 
మహాబల పరాక్రమములు కలవారై, భయంకరమగు కోరలు కలిగి మహాతేజో 
వంతులె చుట్లుముటి 56 

ర్‌ూ అ €> 
390 


195/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


నిజఘ్నుః సహసా @ 28 అస్త శ[స్రెస్తరస్వినః । 


న శేకుస్తం మహాత్మానం హన్తుం దైతేయదానవాః ॥ 57 
బ్రహ్మాద్యెరస్త్రజాలైశ్చ శస్తైశ్చాపి సుదారుణైః | 

చక్రం భగవతా9_9_జ్ఞప్తం రక్షార్థం తస్య ధీమతః ॥ 58 
ఆగతం తత్ర పాతాలే దుర్దర్శం తత్‌ దురాసదమ్‌ । 

చక్రాగ్నా దైత్యనిర్ముక్త శస్తాణ్యస్తాణి భూపతే ॥ 59 
లయం యాతాని సర్వాణి పతజ్లా ఇవ పావకే । 

అథ తే పాపకర్మాణో దైతేయా దానవాస్తదా ॥ 60 
జగ్ముర్యథాగతం సర్వే స్వాలయాత్‌ మిధిలేశ్వర I 

వసుశ్చాపి స రాజర్షిః 225०5०5 మధుసూదనమ్‌ ॥ 61 
ఇష్టాభిర్వాగ్భిరీశేశం తుష్టావ పురుషోత్తమమ్‌ । 

భగవానపి విజ్ఞాయ చేదిరాజం రసాతలే ॥ 62 


వస్వానయనాయ పాతాలబిలం ప్రతి భగవత్మ ృతగరుడప్రేషణమ్‌ 
పతితం విప్రశాపేన సర్వేశ సర్వభావనః । 


పరః పరాత్మా పురుషః పరమాత్మా సనాతనః ॥ 63 
అవ్యక్తరూపో విశ్వాత్మా విష్ణుః నారాయణస్ప్వయమ్‌। 
నాగేనశయనే రమ్యే శయానో మధుసూదనః ॥ 64 
భక్తానుకమ్సీ దేవేశః క్తీరార్ణవనికేతనః । 
వైనతేయం జగన్నాథః సస్మార శుభలోచనః ॥ 65 
సంస్కృతో గరుడస్తేన వినతానన్దనస్తతః । 
శీఘ్రమేవ హరేస్తస్య పార్వ్వమభ్యాగమత్తదా ॥ 66 
ఆగతం తం గరుత్మన్తం సమీక్ష్య వసుధాధిప । 
మేఘగమ్బీరయా వాచా ప్రోవాచేదం ప్రజాపతిః ॥ 67 
391 196 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, ద్వాత్రింశోల_ధ్యాయః 
త్వరపడుచు నాయా అస్ర్రశస్త్రములతో కొట్టియును 57 


బ్రహ్మాస్తము మున్నగు నస్త్రములచేగాని భయంకర శస్త్రములచేగాని వానిని 
చంపజాలక పోయిరి. (శ్రియఃపతిచే నాజ్ఞాపింపబడిన చక్రమావసురాజును 
కాపాడుటకై 58 
చూచుటకైన నలవికానిదియు, చేరశక్యముగానిదై వచ్చినంతనే రాక్షసులు విడచిన 
శస్తాస్త్రములన్నియు 59 
అగ్నియందు దుమికిన మిడతలవలె చక్రాగ్నియందు దగ్గమైపోయెను. 
పాపకృత్యముల నొనరించు రాక్షసులు. 60 


వచ్చినదారిన తమ స్థానములకు వెడలిపోయిరి. ఉవరిచరవనువును 
శ్రీమన్నారాయణుని ధ్యానించుచు 61 


తనకిష్టమగు స్తోత్రములచే స్తుతించెను. శ్రీమన్నారాయణుడు చేదిరాజగు 
నుపరిచరవసువు పాతాళమున నుండుటను తెలిసికొని 62 
ఉపరిచరవసువును గొనితెచ్చుటకై పాతాళబిలమునకు 
భగవంతుడు గరుడుని పంపుట 
సకల ప్రాణులను ధారక పోషక భోగ్యములనిచ్చి వృద్ది గావించువాడును, 
అందరికంటెనుత్కృష్టుడును, పరమాత్మయు, అనాదిపురుషుడును, 63 
తెలియబడని రూపము కలవాడును, ప్రపంచమందంతటను వ్యాపించియున్న 
వాడును, స్వయముగా నారాయణుడును, సుందరమగు ఆదిశేషుని పాన్సుపై 
పవలీంచి యుండు వాడును, మధువను రాక్షసుని ద్రుంచినవాడును, 64 
భక్తులను దయజూచువాడును, దేవాధిదేవుడును, పాలసనము[ద్రమున 
నివసించువాడును నగు శ్రియఃపతి గరుత్మంతుని తలంచుకొనెను. 65 


వినతాపుత్రుడగు గరుత్మంతుడట్లు తలవబడి వెంటనే శ్రీమన్నారాయణుని 
పార్వమున నిలచెను. 66 


గరుత్మంతుని గాంచి శ్రీమన్నారాయణుడు మేఘమువలె గంభీరమగు మాటలతో67 


392 


196/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, చతుర్దభాగే 


శ్రీ భగఠాన్‌ :- 
వైనతేయ స రాజర్షిః వసుర్నిత్యం మమ ప్రియః । 
విప్రశాపభయాద్లోరే పాతాలే పతితః కిల ॥ 


పతితో పి స పాతాలే భక్తా పరమయా యుతః । 
మామేవ భజతే నిత్యం మయ్యావేశ్య మనోగతిమ్‌ ॥ 
తమానయస్వ భూపాలం గరుత్మన్‌ వచనాన్మమ । 
తస్మాదుద్ధృత్య పాతాలాత్‌ స్వదేశం ప్రాపయావ్యయమ్‌॥ 
క్షిప్రం త్వం గచ్చ రాజర్షిః మద్భక్షో యత్ర హి స్థితః । 
నైవమర్హతి భూపాలః స వసుః గరుడామలః ॥ 
వామదేవః :- 
ఇత్యుకో గరుదస్తేన హరిణా పరమేష్టినా । 
తథేత్యుక్త్వా తతః శీఘ్రం అభ్యగాద్వై రసాతలమ్‌ ॥ 
భూప ప్రవిశతస్తస్య పాతాలన్తు తరస్వినః । 
గరుడస్యోగ్రవేగస్య పక్షవాతేన వేగతః ॥ 
ఆహతాః శతసో నేశుః పన్నగేన్హా రసాతలే । 
పాతాలవాసినశ్చాపి దైతేయాః శతశస్తథా ॥ 
తద్భయాచ్చ మహావీర్యా నిపేతుః శతశస్తతః । 
చుక్తుభుః సాగరాశ్చాపి పర్వతాశ్చ చకమిరే ॥ 
సమూలా న్యపతన్‌ వృక్షా భగ్నస్కన్థాః సముచ్చితాః । 
పరిత్యజ్య ४० ० కాశం ఖేచరాః ప్రయయేొర్డివమ్‌॥। 
అన్తర్గత్వాల_థ పాతాలే గరుత్మాన్‌ వినతాసుతః । 
దదర్శ తం సమాసీనం చేదిరాజం మహీపతిమ్‌ ॥ 
భగవన్తం జగన్నాథం స్తువన్తం పురుషోత్తమమ్‌ । 
గరుత్మంతం తతో దృష్ట్వా సహసా వసురుత్ధితః ॥ 
393 


68 


69 


70 


71 


72 


73 


74 


75 


76 


77 


78 


197 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, ద్వాత్రింశోల_ధ్యాయః 


శ్రీభగలానుడు :- 

వినతానందనా! నాకు మిక్కిలి ప్రియుడగు నుపరిచర వసువు బ్రాహ్మణశాపమున 
భయంకర పాతాళలోకమున పడియున్నాడు కదా! 68 
ఆతడట్లు పడియుండియు నాయందు మిక్కిలి భక్తికలిగి యుండి తన మనస్సును 
నాయందే లగ్నమొనర్చి నన్నే యహర్నిశము ధ్యానించుచున్నాడు. 69 
నీవు నాయాజ్ఞానుసారమచ్చటికేగి యాతని ఆ పాతాళ లోకమునుండి లేవనెత్తి 
ఆతని దేశమునకు తోడ్కొని పొమ్ము. 70 
నీవునా భక్తుడగు వసురాజున్న స్థలమునకు శీఘ్రముగా నేగుము. ఆ సచ్చరిత్రుడగు 
రాజర్షియిట్టి యవసనను భవింప ననరుుడిని 71 

అ థి ల్‌ 
వామదేవుడు :- 


ఆజ్ఞాపింపగా గరుడుడట్లేయని అతిరయమున పాతాళ లోకమున 72 
(ప్రవేశించుచుండగా మహావేగవంతుడగు ఆ గరుడుని అక్కల వేగముచే 73 


అనేక విధములుగా కొట్టబడి నాగేంద్రములుకాని, పాతాళలోక నివాసులగు 
వందలకొలది రాక్షసులుగాని 74 


భయమువలన మహాపరాక్రమవంతులును పడిపోయిరి. సముద్రములు క్షోభించెను. 
పర్వతములు చలించిపోయెను. 75 


నిలచియున్న పెద్ద వృక్షములన్నియు మొదళ్ళు వ్రేళ్ళతో గూడ పడిపోయెను. 
ఆకాశమున సంచరించు దేవయోనిజులందరు ఆకాశమును వదలి స్వర్గమునకు 
వెడలిపోయిరి. 76 


అట్లతిరయమున గరుత్మంతుడధఃపాతాళమునకేగి అచ్చట 77 


భగవంతుడగు శ్రీమన్నారాయణుని కీర్తించుచు కూర్చొని యున్న యుపరిచర 
వసువును వీక్షించెను. వసురాజు నా గరుత్మంతునిగాంచి వెంటనేలేచి 78 


394 


197/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, చతుర్దభాగే 


ధృతాజ్ఞులిర్మహాతేజాః పూజయామాస భక్తిమాన్‌ । 
గరుడశ్చాపి భూపాలం సమ్బూజ్యేదమథాటబ్రవీత్‌ । 
స్మయన్నివ మహావీర్యో హర్షయన్నివ తం వసుమ్‌ ॥ 
శూయతాం భూపతే! వాక్యం కృష్ణస్యాక్షిష్టకారిణ: । 
సృష్టిసంయమనేశస్య విష్ణోరమితతేజసః ॥ 

ఆనయస్వ వసుం భక్తం రసాతలతలం గతమ్‌ । 
స్తువన్తం మాం సమావేశ్య మయ్యేవ మతిముత్తమామ్‌॥। 
ఇత్యుక్తో లోకనాథేన తవానయనకర్మణి I 

ఆగతో9 హం మహీపాల సమారోహ మమోపరి ॥ 
లామదేవః :- 

వైనతేయేన తేనైవ ప్రోక్తః స పృథివీపతిః । 
ఉవాచ పరయా ప్రీత్యా గరుత్మన్తం వసుర్నృపః । 
తవ పృష్టం సమారోఢుం న చేచ్చామి శుభేక్షణ ] 
యత్రా౭_రోహతి గోవిన్షః కృష్ణః శుభవిలోచనః 


నాథశ్చ జగతాం ధాతా యస్మింశ్చక్రగదాధరః I 
ఆరోహతి మయా తస్మిన్‌ ఆస్థాతుం నైవ చోచితమ్‌ ॥ 
లామదేవః :- 

ఇత్యుకో గరుడస్తేన చేదిరాజేన ధీమతా । 
తవానురూపం వచన ముక్త మిత్యబ్రవీత్తతః ॥ 
ఇత్యుక్త్వా తం తథాభూతం గరుత్మాన్‌ పన్నగాశనః । 
బాహుభ్యాం సమ్బ్పరిష్వ జ్య ప్రాహ చైనం పునఃపునః॥ 
ఉత్పపాతాశు వేగేన బాహుభ్యాం పరిగృహ్యతామ్‌ | 
మహాజవో మహావీర్యో మహాదంట్ర్లో మహామనాః ॥ 
తత ఉత్పతతస్తస్య గరుడస్య తరస్వినః । 

పక్షవాతేన సన్రస్తాః పాతాలతలవాసినః ॥ 


395 


79 


80 


81 


89 


83 


84 


85 


86 


87 


88 


89 


198 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, ద్వాత్రింశోల_ధ్యాయః 


చేతులు జోడించి భక్తితో పూజించెను. గరుత్మంతుడును రాజును సత్మరించి 
మందహాసమునొనరించుచు నా వసువును సంతసింపజేయుచు. 79 


రాజా! సృష్షిస్థి తి లయముల ననాయాసముగ నొనరించు వాడును. 
మహాతేజశ్ళాలియునగు శ్రీమన్నారాయణుడు 80 


“నీవు పాతాళముకేగి నా భక్తుడును నాయందే స్థిరచిత్తము కలిగి నన్ను 
స్తుతించువాడునగు వనురాజునుగొనితెమ్మ”ని నన్నాజ్ఞాపించెను. 81 


ఇట్లు నిన్ను గొనితెచ్చు నాజ్ఞనుగొని వచ్చితిని. నాపై నధిరోహింపుమిని తెలుపగారి2 


వామదేవుడు :- 
ఉపరిచరవసు రాజు మిక్కిలి సంతోషముతో గరుత్మంతుని గాంచి ఆతనితోరికి 


“'వినతానందనా! శ్రీమన్నారాయణుడధిరోహించు నీ భుజముపై నేనధిరోహింప 
జాలను. 84 


శ్రీమన్నారాయణుడు జగ ద్రక్షకుడు. చక్రగదాద్యాయుధముల ధరించు 
శ్రీమన్నారాయణుని యాసనమున నేను వసించుట తగదిని పలుకగనే 85 


వామదేవుడు :- 
గరుత్మంతుడు రాజా! నీవు నీకు తగినటుల పలికితివిని సంతసించి 86 


అట్లు నిలచియున్న రాజును బాహువులతో నాలింగన మొనర్చుకొని మరల, మరల 
ఆతనితో మాట్లాడుచు 87 
ఆతడాతనిని చేతులతో గట్టిగా పొదివిపట్టుకొని మిక్కిలి వేగము, మహా పరాక్రమము, 
గొప్పకోరలు, మంచి మనసు కలవాడై మిక్కిలి వేగముతో నెగిరెను. 88 


ఎగురునపుడాతని జిక్కల వేగముచే నధఃపాతాళ వాసు లందరును మిక్కిలి 
భయపడిరి. 89 


396 


198/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
మహోరగా మహావీర్యాః ప్రయయుః సర్వతో దిశమ్‌ । 
దైతేయా దానవాశ్చాపి రాక్షసాశ్చ సహస్రశః ॥ 
దిశో దశ సమాజగ్యుః కృష్ణాగమనశజ్కయా । 
పాతాలం సమతీత్యాథ వైనతేయః ప్రతాపవాన్‌ ॥ 
స్వదేశం ప్రాపయామాస తం వసుం చేదిపుజ్జవమ్‌ । 
హన్తాభ్యాం భువి నిక్షిప్య తం వసుం గరుడస్తదా ॥ 
అత్రైవ స్థీయతాం రాజన్‌ ఇత్యుక్త్వా ప్రయయౌ బలీ । 
వసుశ్చాపి స రాజర్షిః స్వరాజ్యం ప్రాప్య భూపతిః ॥ 
బుభుజే సకలాన్‌ కామాన్‌ శశాస చ వసున్ధరామ్‌ । 
విష్టోరేవ ప్రసాదేన సర్వభూతనివాసినః ॥ 
జగద్దాతురనన్తస్య పశ్చాత్‌ ముక్తిమవాప్తవాన్‌ । 
ఏవమేతత్పురావృత్తం కథితం తే నృపోత్తమ ॥ 
నారాయణాణశితం పుణ్యం యః పఠేత్‌ భక్తిమాన్‌ నరః । 
ప్రణమ్యాచ్యుతమీశేశం స యాతి పరమాం గతిమ్‌ ॥ 
నారాయణేతిహాసం యః శృణోతి శ్రావయిష్యతి । 
శ్రద్ధయా భగవదృక్తిం ప్రాప్నోతి స నరాధిప ॥ 
ముచ్యన్తే తే నరాః సద్యో దుష్కృతైః సకలై రృృప । 
ఉద్దియన్రే చ సంసారాత్‌ పాతాలాచ్చేదిరాడివ ॥ 
విభునా వాసుదేవేన కృష్ణేనైవ దయాలునా । 


హరిణా లోకనాథేన సర్వకామప్రదాయినా ॥ 


ఇతి శ్రీవామనవురాణో క్షేతఖజ్జే శ్రీవేజిటాచలమాహాత్ళే 
ఉపరిచరవసూపాఖ్వానం నామ ठु (०8९० ధ్యాయః 


కకక! 8 | 6 ౧ శ్రతాకొకాణా 


397 


90 


91 


92 


93 


94 


95 


96 


97 


98 


99 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, ద్వాత్రింశోల_ధ్యాయః 


గొప్ప నాగేంద్రములన్నియు అన్ని దిక్కులకు వెడలి పోయెను. వేలకొలది 
రాక్షసజాతీయులందరును 90 


కృష్ణుడు వచ్చుచున్నాడను సందేహముతో పది దిక్కులకును పారిపోయిరి. 
గరుత్మంతుడు పాతాళలోకమునుదాటి 91 


యా యుపరిచరవసువు ఆతని దేశమునకు తీసికొని పోయి తన చేతులనుండి 
యాతనిని భూమిపై నిలపి 92 
రాజా! ఇచటనే యుండుమని వెడలిపోయెను. ఉపరిచరవసువును తన రాజ్యమును 
పొంది 9౩ 


సమస్త భోగములననుభవించి భూమిని పరిపాలించెను. సకల ప్రాణులహృదంతర 
నివాసియు 94 
జగద్రక్షకుడును, ఆది మధ్యాంతరహితుడునగు శ్రీమన్నారాయణుని అనుగ్రహమున 
తుదకు మోక్షమును పొందెను. జనకమహారాజా! ఈ పూర్వము జరిగిన చరితమును 
తెలిపితిని. 95 


ఈ శ్రీమన్నారాయణ చరితమును భక్తితో పఠించి ఆతనికి నమస్మరించు 
వారుత్తమగతినందుదురు. 96 
ఓ రాజా! ఈ శ్రీమన్నా! రాయణ చరితమును శ్రద్ధతో వినువారును, 
వినుపించువారును భగవంతుని యందు భక్తి కలిగియుందురు. 97 
ఈ శ్రీమన్నారాయణుని చరితమును శ్రద్ధతో పఠించు వారు, వినువారు, 
వినుపించువారు సమస్త దురితముల నుండి విముక్తులై యుపరిచరవసువును 
పాతాళమునుండి విడిపించినట్లే సంసారమునుండి 98 


వాసుదేవుడును, దయానిధియు, జగత్ర్రభువును, సకలాభీష్టదాయియునగు 
శ్రీమన్నారాయణునిచే నుద్ధరింపబడుదురు. 99 


ఇది శ్రీవామన వురాణమున క్షేతఖండమున శ్రీవేంకటాచలమావోత్యమున 
ఉవరిచరవసు చరితమను ముప్పది రెండవ అధ్యాయము 


==" 


398 


199/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
9 ధా © 
అథ ०००१०८० ధ్యాయః 
శజాదీనాం భగవద్దివ్యమజ్లలవి గ్రహ సేవా 

ఖ ^ ౧ 

వామదేవః :- 

తతస్తే త్రయ ఆశ్చర్యం గిరేస్తత్ర సమాయయుః । 

శిఖరం మేరుసజ్మాశం నానాధాతువిభూషితమ్‌ ॥ 

శ్రియా పరమయా యుక్తం భాసయన్తం స్వతేజసా । 

శిఖరేణ చ యేనైవ పర్వతః స విరాజితః । 

యస్మింశ్చాపి సమాసీనా మునయః శతశో నృప ॥ 


అగస్యప్రముఖాస్సర్వే భాస్మరోపమతేజసః | 
ఆగత్య సహసా భూప దీష్యమానా ఇవాగ్నయః ॥ 


భాసయనో దిశః సర్వాః తేజో భిర్భాస్మరోపమాః | 
అగస్త్యప్రముఖాన్‌ విప్రాన్‌ సర్వాంస్తాన్‌ దదృశుస్తదా ॥ 


నిషణ్లాన్‌ తస్య శిఖరే విషణ్ఞాన్‌ భృశదుఃఖితాన్‌ । 
తానాగతాంస్తతో దృష్ట్వా హ్యాదిత్యానపరానివ ॥ 


సముత్తస్థుర్దిజాస్తత్ర నిషణ్ఞా యే నగోత్తమే । 
పూజయన్తి స్మ తాన్‌ సర్వాన్‌ అగస్యప్రముఖాంస్తథా ॥ 


సజ్జత్య మునిభిః సర్వైః త్రయస్తేత థ మహౌజసః ॥ 
ప్రోచుః పరమసంహృష్టాః నాదయనో దిశో దశ ॥ 


శుభా थनः నిశా౭_ స్మాకం శుభాశ్చ 86००० మలాః। 
యుషాభిః సజ్బతా యస్మాత్‌ వయం బ్రహ్మర్షిసత్తమాః ॥ 


కిమర్ధమాగతా యూయం పర్వతే౭_స్మిన్‌ మహీయసి । 
విషణ్ఞాశ్చ కిమర్థం వా కం వా ద్రష్టుమిహాగతాః ॥ 


399 


200 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, త్రయస్తింశో9_ధ్యాయః 


ముప్పది మూడవ అధ్యాయము 
శంఖాదులు భగవంతుని దివ్యమంగళవి[గ్రహమును గాంచుట 
వామదేవుడు: 
అటు పిమ్మట ఉపరిచరవసువు, బృహస్పతియు, శుక్రాచార్యులును, మేరు 
పర్వతసమానమైన, అనేకములగు గైరికాదిధాతువులచే అలంకృతమై 1 


మిక్కిలి ప్రకాశించునదై, తనకాంతిచే దశదిశలను ప్రకాశింపజేయునదైన 
శిఖరముతో విరాజిల్లుచున్నట్టియు, 2 


అగస్తుడు మొదలగు ప్రధానులైన సూర్యసమతేజులగు సకలమునివరులచే 
పరివేష్టితమైనదియు అగు వేంకటాచలమునకు మహర్షులందరితో గూడి 
మండుచున్న అగ్ని హోత్రమువలె ప్రజ్వరిల్లుచు విచ్చేసి 3 


సూర్యునివలె దిక్కులనన్నిటిని తమ తేజస్సుతో వెలు గొందించుచున్న శుక్ర 
బృహస్పతి వసువులు ముగ్గురును అగస్త్యుడు మొదలగు సమస్తబుషి ప్రముఖులను 
గాంచిరి. 4 

ఆ అగస్యాదులా పర్వతశిఖరముపై మిక్కిలి దుఃఖించుచు కూర్చొనియుండిరి. 
వారాయేతెంచిన అపర సూర్యులవలె ప్రకాశించుచున్న నా ముగ్గురను జూచిర్‌ 
ఆ పర్వతముపై కూర్చొనియున్న విప్రోత్తములందరును లేచి నిలచిరి. ఈ 
మువ్వురును అగస్తులు మొదలగు నా ప్రముఖ విప్రోత్తములనందరను పూజించిరి. 
ఆ మహాతేజస్సంపన్నులగు ముగ్గురునునచ్చటి ముని పుంగవులతో కలసి, మిక్కిలి 
సంతుష్టులై దిక్కులు మారు యమోగునటుల నొండొరులు ప్రసంగింపదొడంగిరి. 7 


(బ్రహ్మర్షి వరేణ్యులారా! మేము మీతో కలియుటంజేసి మాకు శుభోదయమైనది. 


రాత్రిశుభమైనది. తిథులన్నియు పవిత్రములైనవి. 8 

మీరీ పర్వతరాజమునకెందులకు విచ్చేసితిరి? ఎందులకు దుఃఖించుచున్నారు? 

ఎవరిని చూడవలెనని యిచటకు వచ్చితిరి? 9 
400 


200/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
ఏతన్మునివరా యూయం అస్మాకం పృచ్చ తాం ద్విజాః 
సర్వమాఖ్యాత తత్త్వేన (శోతుమిచ్చామహే వయమ్‌ ॥ 


ఏవం మునివరాస్తెస్తు సమ్యక్‌ పృష్టా మహాత్మభిః । 
శ్రూయతా మితి చా౭_భాష్య ప్రోచుస్తే మిథిలేశ్వర ॥ 


బుషయః :- 
శజ్ఞచక్రధరం దేవం ప్రీతవాససమచ్యుతమ్‌ । 
నారాయణగిరావస్మిన్‌ వసన్తం పురుషోత్తమమ్‌ ॥ 


ఈశితారం సమస్తస్య (नष జగతో9_వ్యయమ్‌ । 
తం వయం శుభదాతారం ద్రష్టుకామాః సమాగతాః ॥ 


న చ దృష్టో జగన్నాథో విచరద్భిః సమన్తతః । 
కాలేన మహతా చాపి విషణ్ఞాస్తేన తే వయమ్‌ ॥ 


అదృశ్యమానే గోవినే హరావవ్యక్తజన్నని I 
శోకేన మహతా9 9 _విష్టా భృశముద్విగ్నమానసాః ॥ 


విషణ్ఞాశ్చ శుభే హ్యాస్మిన్‌ శిఖరే (+ I 
ఏవముక్తే మునీనైస్తు తతస్తెః జనకామరాః ॥ 
మునీంద్రాః తాన్‌ సమాభాహ్యు ప్రోచుస్తే 'శూయతా”మితి॥ 


వస్వాదయః :- 
శజ్ఞో నామ మహీపాలో హైహయాధిపతిః ప్రభుః । 
ఆసీత్‌ శ్రుతస్య తనయః సత్పథే నిష్టితః శుభే ॥ 


స్వామిపుష్కరిణీతీరే స చ రాజా౭_ర్చయన్‌ హరిమ్‌। 
తపశ్చరతి రాజేన తస్య రాజ్ఞో జనార్దనః ॥ 


సాన్నిధ్యం కురుతే దేవో భగవానితి విశుతమ్‌ । 
సోలి యం సమాగతః కాలో యస్మిన్‌ కాలే జనార్దనః ॥ 


401 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


19 


201 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, త్రయస్తింశో9_ధ్యాయః 
మునీంద్రులారా! ఈ వృత్తాంతమునంతయు యదార్ధముగా మాకు తెలియజేయుడు, 


మాకువినవలెనని యున్నదని 10 
మవోత్ములగు మౌనీంద్రులడుగగా “బాగుగ నడిగితిరి 52507162 
వారిట్లు చెప్పుట కారంఖీంచిరి. 11 
మహార్చులు :- 


శంఖచక్రముల ధరించిన వాడును, పీతాంబరధారియు, తన భక్తులను సంసార 
సాగరమున పడనీయనివాడును, ఈ నారాయణాద్రియందు నివసించువాడును, 
పురుషోత్తముడును 12 


ప్రపంచమునంతను నియమించువాడును, సృష్టించువాడును, శుభముల నొసంగు 
వాడును అగు శ్రీమన్నారాయణుని దర్శింపవలెనని వచ్చియున్నాము. 18 


ఎంతకాలము వెదకుచు తిరిగినను శ్రీమన్నారాయణుని కానజాలక పోవుటచే 
దుఃఖించుచున్నాము. 14 


తెలియబడని జన్మకల శ్రీమన్నారాయణుని గాంచలేమైతి మను దుఃఖభారముచే 
మా చిత్తములు మిక్కిలి కలత జెందుచున్నవి. 15 


గైరికాదిధాతువులచేనలంకరింప బడిన నీ పర్వత శిఖరమున నీకారణముననే 
దుఃఖించుచు కూర్చుని యున్నామనని తెలుపగా నా మునీంద్రులను వసువు మున్నగు 
వారూరడించి 16 
వసువు మొదలైనలారు :- 

మునివరులారా! హైహయాధిపతియు (శ్రుతుని పుత్రు డును, సద్ధర్మముల 
నాచరించువాడును నగు శంఖనృపతి 17 


२०९९००4 ०46४8 తీరమున శ్రీవున్నారాయుణునర్చించుచాు 


తవమాచరించుచున్నాడు. 18 
శ్రీమన్నారాయణుడాతనికి ప్రత్యక్షమగునని విని యున్నాము. 
శ్రీమన్నారాయణుడు 19 


402 


201/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
శజ్ఞేన దృశ్యతే రాజన్‌ విశ్వరూపధరో హరిః । 
తాన్లు గచ్చామహే పుణ్యాం స్వామిపుష్కరిణీం శుభామ్‌।! 


సర్వకామప్రదాం శుద్ధాం సేవితాం త్రిదశైరపి । 

తత్ర గత్వా వయజ్బాపి ద్రక్ష్యామః పురుషోత్తమమ్‌ ॥ 
సర్వకామప్రదాతారం సర్వేశం సర్వభావనమ్‌ । 
తస్మాద్యూయం వయజ్బాపి గచ్చామ ద్విజసత్తమాః ॥ 
నాత్ర స్టేయం క్షణమపి త్వర్యతాం త్వర్యతా మితి । 
ఇత్యుక్తేల థ తదా భూప వస్వాద్యైస్తెః మహాత్మభిః ॥ 


సంహృష్టమనస స్సర్వే బభూవుః ద్విజసత్తమాః । 
ప్రోచుశ్చ శీఘ్ర మేవాస్మాత్‌ గమ్యతాం గమ్యతామితి॥ 


గతమోహా మహాత్మానో గతశోకా గతజ్వరాః । 
మునయో థ యయు స్సర్వే వన్వాద్యైః సహితా నృష॥ 


స్వామిపుష్కరిణీ తీర్ధం మునీనాం గణసేవితమ్‌ । 
గచ్చన్త స్తే क సంహృష్టాః ప్రోచురేవం పరస్పరమ్‌ । 
నరేన మునిశార్జూలాః వీక్షమాణా మహీధరమ్‌ ॥ 
అయం కిల జగద్దాతుః వాసుదేవస్య శార్షిణః । 
భూధరో బహువృక్షాధ్యః సదా ప్రియతమో భువి ॥ 
ఏనం సమాశ్రితాః పుణ్యం మునయశ్చ పురాతనాః । 
పురాతనం సురాధ్యక్షం దృష్టవన్తః కిలావ్యయమ్‌ ॥ 
భక్తాశ్చాపి జగద్ద్ధాతుః స్తువన్తః పురుషోత్తమమ్‌ । 
ఏనమారుహ్య శైలేన్టం ద్రక్ష్యన్తి పురుషాః కిల ॥ 
స్థానేభ్యశ్చ సమస్తేభ్యః తస్యేశస్య మహాత్మనః । 
అయం గిరిః మహాన్‌ దివ్యః సమ్యక్‌ ప్రియతరః కిల ॥ 
403 


20 


21 


22 


23 


24 


25 


26 


2/7 


28 


29 


30 


202 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, త్రయస్తింశో9_ధ్యాయః 
శంఖనృవ తికి దర్శనమిచ్చా నమయం మానన్నమైనది. కావున 
మనమందరము 20 


సకలాభీష్టముల నొసంగు నదియు, పవిత్రమును, దేవతా సంసేవ్యమునగు 
స్వామిపుష్కరిణి వద్దకేగి 21 


సమస్త కోరికల నొసంగువాడును, సర్వేశ్వరుడును, సకల భూతములచే 
ధ్యానింపబడువాడునునగు శ్రీమన్నారాయ ణుని సేవింతము. ఓ విప్రోత్తములారా! 
మనమందర మచ్చటికేగుదము. 22 
ఇకనిచట నొక నిముషమైన నాలసింపవలదు. త్వర పడుడు. త్వరపడుడిని 
తొందరచేయగా 23 


మునీంద్రులందరును సంతసించి “అయినచో శీఘ్రముగా పర్వతమునుండి 
బయలుదేరుదిమని 24 


అజ్ఞానముపోయి, నిర్మలాంతఃకరణులై శోకమును విడచి, మనస్తాపమును పారద్రోలి 
బయలుదేరిరి. 25 


వారు మునిసమూహములచే సేవింపబడు స్వామి పుష్కరిణీతీరమునకేగుచు 
శ్రీవేంకటాచలమున వసించుచు సంతుష్టాంతరంగులై ఒకరితో ఒకరిట్లు మాట్లాడు 
కొనదొడంగిరి. 26 


పెక్కు వృక్షరాజోప శోభితమై భూలోకవాసులకతి ప్రియా వహమై శ్రీమన్నారాయణు 
నకావాసమైనదీ పర్వతమేకదా! 27 


ప్రాచీన మౌనిపుంగవులందరు నీ పర్వతమున నుండియే అనాదిపురుషుడును, 
దేవాధిపతియు, నాశరహితుడునగు శ్రీమన్నారాయణుని దర్శించినారుగదా! 28 


శ్రీమన్నారాయణుని భక్తులును ఆతనిని స్తుతించుచు నీ పర్వతమునధిరోహించి 


శ్రీమన్నారాయణుని సేవింతురు గాక! 29 
శ్రీమన్నారాయణుడు వేంచేసియుండు స్థలములన్నిటి లోను యీ వేంకటాచలము 
మిక్కిలి యిష్టమైన స్తానముగదా! 80 
అజా థి 
404 


202/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
నారాయణాద్రి రిత్యేతత్‌ నామైవ వదతి స్వయమ్‌ । 
నారాయణస్య స్థానేషు నైతస్మాత్‌ విద్యతే పరమ్‌ ॥ 
ఏవంవిధాని వాక్యాని బ్రువన్తస్తే ద్విజోత్తమాః । 
యయుస్తే సర్వతస్తత్ర శతశో మిధిలేశ్వర ॥ 
ఏతస్మిన్నన్తరే తత్ర సమాజగ్యుః సహస్రశః । 
తద్విజ్ఞాయ తత స్సిద్ధాః శ్వేతద్వీపనివాసినః ॥ 
మై: ప్రాప్తం దేవసారూప్యం ప్రసాదాత్‌ తస్య శార్జిణః । 
నారాయణస్య దేవస్య హరేః క్షీరోదశాయినః ॥ = 
సర్వదా౭_నుగతా యే వై ప్రీణయన్తి జనార్దనమ్‌ । 
క్షీరోదశాయినం దేవం విశ్వకర్తారమీశ్వరమ్‌ ॥ 


తే సజ్ఞతాస్తు తైః సర్వెః అగస్త్య ప్రముఖైర్విజైః । 


గ్‌ = < 
తపసా మహతా యుక్తెః విచరద్భిర్మహీధరమ్‌ ॥ 
అగస్యప్రముఖాన్‌ సర్వాన్‌ శ్వేతద్వీపనివాసినః । 

హర్షేణ మహతా యుక్తాః యథాన్యాయమపూజయన్‌॥ 
తే చాపి మునయ స్సర్వే ప్రహర్నోత్సుల్లలోచనాః । 
తానాగతాంస్తతో దృష్ట్వా భాస్మరోపమతేజసః ॥ 


అపూజయన్మహాత్మనో యథాన్యాయమరిన్గమమ్‌ 
సర్వే తే సబ్గతాస్తత్ర తై స్సర్వెర్మునిపుజ్జవైః ॥ 


యయుః పరమయా ప్రీత్యా శ్వేతద్వీపనివాసినః 
స్వామిపుష్కరిణీతీరం దేవాసురనిషేవితమ్‌ ॥ 
సర్వే మునివరాశ్చాపి సిద్ధాశ్చాపి సహస్రశః । 
బృహస్పతిశ్చ భగవాన్‌ శుక్రశ్చాపి తథా వసుః ॥ 


స్వామిపుష్కరిణీతీరం అవాపురవనీపతే । 
సాన్నిధ్యం కురుతే యత్ర భగవాన్‌ భూతభావనః ॥ 


405 


31 


39 


33 


34 


35 


36 


37 


38 


39 


40 


41 


42 


203 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, త్రయస్తింశో9_ధ్యాయః 
నారాయణునకీ పర్వతము ప్రియమైనదని 'నారాయణాధ్రి” యను పేరువలననే 
తెలియుచున్నది. దీనికంటె ప్రియమైన స్థానము మరియొకటి లేదు. 81 


ఇట్లే ఆ వేలాది మునివుంగవులొకరితోనొకరు భాషించు కొనుచు 
వెడలుచున్నంతలో 32 


నీ సంగతి 23800 శ్వేతద్వీపమున నివసించువారగు సిద్ధపురుషులును 33 
పాలసముద్రమున పవ్వళించువాడును భగవానుడగు శ్రీమన్నారాయణుని 
అనుగ్రహమున సారూప్యము లభించినవారును 34 


నిరంతరము శ్రీమన్నారాయణుని యనువర్తించుచు నాతనినిసంతోషపరచువారును, 
పాలసముద్రమున పవళించువాడును, జగత్మర్తయు, ప్రభువును నగు నాతనిని 


సోత్రములచే స్తుతింపజేయువారునునగు సిద్దులును 35 
మహర్షుల చెంత కేతించిరి. మహాతపస్సంపన్నులై పర్వతముపైనంతటను 
సంచరించుచున్న మహర్షులను గూడి ఆ శ్వేతద్వీపవాసులు 36 
వారినందరనధికసంతోషముతో యథాశాస్త్రముగా పూజించిరి. 37 
ఆ మునులందరు నానందవికసిత నేత్రులై సూర్యసమ తేజులై వచ్చిన సిద్ధులను 
పూజించిరి. 38 
అనంతరము సిద్దులును, మునీంద్రులును 39 
దేవతలచేతను రాక్షసులచేతను సేవింపబడునదియు 40 


వేలకొలది, నిద్ధలును బృహస్పతియు, శు(క్రాచార్యుడును, ఉపరిచర 
వసువును పరస్పరమాదరముతో కలుసుకొని యందరును కలసి మిక్కిలి 


యానందముతో 41 

సకలప్రాణుల సృష్టిస్థితిలయ కారకుడగు శ్రీమన్నారాయణునకు నివాసస్థానమునగు 

స్వామి పుష్కరిణీ తీరమును జేరిరి. 42 
406 


203/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
తత్ర గత్వా౭ థ తే సర్వే నాపశ్యన్‌ పురుషోత్తమమ్‌ । 
నీలమేఘ ప్రతీకాశం పద్మపత్రనిభేక్షణమ్‌ ॥ 
తత్రాపశ్యంస్తతో రాజన్‌ తప్యన్తం సుమహత్తపః । 
విష్ణోరారాధనార్థాయ శజ్ఞజ్బ నియతేగన్టియమ్‌ ॥ 
తానాగతాంస్తతో దృష్ట్వా శజ్ఞో9_థ నృపతేః సుతః । 
రోమాజ్బితాబ్ఞ స్సహసా పరాం ప్రీతిముపాగమత్‌ ॥ 
కృతకృత్యం తదా9_9_త్మానాం మేనే నరవరాత్మజః । 
సంస్మరన్‌ పూర్వమేవోక్తం హరిణా హరిమేధసా ॥ 
అథ తేషు మునీన్టేషు ద్రష్టా౭_సీతి వచః స్మరన్‌ । 
సహసోత్థాయ తాన్‌ సర్వాన్‌ ప్రణనామ నృపస్తదా ॥ 
వ్యాకులీకృతసర్వాబ్గః తతః సమ్రాన్తమానసః । 
సిద్ధాంశ్చాపి తథా సర్వాన్‌ శ్వేతద్వీపనివాసినః ॥ 
వాగీశబ్బు తథా శుక్రం వసుజ్బాపి మహామతిమ్‌ । 
కృతాఖ్టులిపుటో భూత్వా ప్రణనామ చ తాన్‌ నృప ॥ 
అగస్య్యప్రముఖాశ్చాపి సిద్దాశ్చాపి సహస్రశః | 
బృహస్పతిశ్చ భగవాన్‌ శుక్రశ్చాపి మహామునిః ॥ 
తథా చ భగవద్భక్తో రాజోపరిచరో వసుః । 
శ్రుతస్వ తనయశ్చాపి శజ్ఞః పరపురజ్ఞుయః ॥ 
ఏతే సర్వే మహాత్మానః సమవేతా హ్యకల్మషాః । 
స్వామిపుష్కరిణీతీరే ద్రష్టుకామా జనార్దనమ్‌ ॥ 
అపశ్యన్తస్తు తే సర్వే గోవిన్దం విభుమచ్యుతమ్‌ । 
అనాదిమధ్యనిధనం సర్వభూతనివాసినమ్‌ ॥ 
తపః పరమమాస్థాయ ప్రయతా నియతేన్ధియాః | 
చిన్తయన్తస్తు దేవేశం తత్రాతిష్టంస్తతో నృప ॥ 


407 


43 


44 


45 


46 


47 


48 


49 


50 


51 


59 


53 


54 


204 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, २०८०६००० ధ్యాయః 
అచ్చట వేవుశ్యాముడును పద్మవ కనేతుడునగు శ్రీమన్నారాయణుని 


గాంచరైరి. 43 
కాని ఇంద్రియములను జయించి శ్రీమన్నారాయణు నారాధించుటకై తీవ్రతపము 
నాచరించుచున్న శంఖ నృపతిని వీక్షించిరి. 44 
వారందరును విచ్చేసినంతనే రాజవుత్రుడగు శంఖుడు శరీరమంతయు 
గగుర్పాటును చెందుచుండగా మిక్కిలి సంతసించి 45 
తనను కృతార్ణుడనుగా తలంచుకొనుచు పూర్వము యజ్ఞస్వరూపుడగు 
శ్రీమన్నారాయణుడు తెలిపిన 46 
మునీంధ్రులందరు నుండగా నన్ను చూడగలవనెడు 31. 18९) మాటను తలంచుచు 
వెంటనే లేచి 47 
శిధిలమైన సకలావయవములును కలవాడై ఎటులనో మనస్సును కుదుటపరచుకొని 
శ్వేతద్వీప నివాసులగు సకల సిద్దులకును 48 
బృహస్పతికిని, శుక్రాచార్యునకు, బుద్దిమంతుడగు వసువునకు కరములు 
ముకుళించి నమస్మరించెను. 49 
అగస్యాది మవహార్నులుగాని వేలకొలది నిద్దులుగాని, బృహాస్పతిగాని, 
శుక్రాచార్యుడుగాని 50 
భగవద్భక్తుడగునుపరిచరవసువుగాని, (శుతునిపుత్రుడును, శత్రుపురవిజేతయునగు 
శంఖన్భపతియునను 51 
నీపావరహాతులగు సచ్చరిత్రులందరును స్వామి పుష్కరిణీ తీరమున 
శ్రీమన్నారాయణుని జూచువేడుకతో కూడియుండియు 52 


దేవతలు చేసెడు స్తోత్రరూపమైన వాక్కులను పొందు వాడును, సర్వవ్యాపియు, 
అచ్యుతుడును, ఆది మధ్యాంత రహితుడును, సకల (@०६७०९ ६००८9 


నివసించువాడును నగు శ్రీమన్నారాయణుని గానక 53 

మనస్సును నిగ్రహించి, ఇంద్రియములను జయించి శ్రియఃపతిని ధ్యానించుచు 

నచ్చటనే వేచియుండిరి. 54 
408 


204/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
తస్యామేవ తదా సర్వే స్నాత్వా పీత్వా ముదాన్వితాః । 
పుష్కరిణ్యాం శుభాయాన్తు విమలాయాం దినే దినే ॥ 
అర్బయనో హృషీకేశం దివ్వైః పుష్పైః సుగన్ధిభిః । 
అకుర్వంస్తే తపో ఘోరం ద్రష్టుమవ్యక్తరూపిణమ్‌ ॥ 
త్రిరాత్రమేవం భూపాల వ్యతిష్టంస్తే దివానిశమ్‌ । 
తతో విమల ఆదిత్యే చతుర్ధేత_హ్ని శుభే దినే ॥ 
తపసో9 నే చ పుణ్యరే విమలే చామ్బరే శుభే । 
తదా ప్రసన్నః సర్వాత్మా సాక్షాత్‌ నారాయణః స్వయమ్‌॥ 
ఆవిర్భభూవ భగవాన్‌ నృపతే! పురుషోత్తమః । 
భ్రాజయన్‌ సర్వలోకేశః సర్వాన్‌ లోకాన్‌ స్వతేజసా ॥। 
ఇతి శ్రీవామనవురాణో క్షేత్రఖట్జే శ్రీ వేజ్బబాచలమావోత్సే శజ్ఞాదీనాం 
భగవత్సేవా(ప్రాస్తివర్ధనం నామ (త్రయస్తింశో౨. ధ్యాయః 


== 5 ౨ ౮ दज 


అథ చతుస్త్రింఈోల_ ధ్యాయః 


ఆవిర్భూత భగవద్దివ్యమబ్గళవిగ్రహ వర్ణనమ్‌ 
జనకః :- 
కీదృశం వై హరేస్తస్య రూపమవ్యక్తరూపిణః । 
కియనో వా భుజాస్తస్య కియన్తి వదనాని చ ॥ 


కియనో వా ధృతాస్తేన తీక్టాః ప్రహరణాస్తథా । 

(&०ॐ తద్రూపసంస్తానం విశ్వమూర్తేర్హరే ర్మునే 1 
@ -० ८० 

దృష్టవనో యథా సిద్ధా మునయశ్చ పురాతనాః ॥ 


శతానన్దః సు 
జనకేనైవముక్తస్తు వామదేవో మహాముని । 
'శూయతామి త్యథా£.9_ భాష్య జనకం తం వచో9_బ్రవీత్‌॥। 


409 


55 


56 


5¶ 


58 


205 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, చతుస్తింశో9 ధ్యాయః 
మంగళప్రదమై పవిత్రమగు పుష్కరిణిలో ప్రతిదినమును స్నానమునొన రించుచు 
ఆ జలమును త్రావుచు 55 
పరిమళ దివ్య పుష్పములచే శ్రీమన్నారాయణుని పూజించుచు నెవ్వరికిగాని 
స్వప్రయత్నముచే గోచరించని నారాయణుని దర్శించగోరి 56 
మూడహోరాత్రములు ఘోరమగు తపోదీక్షను బూని యుండిరి. అంతట 
మంగళకరమైన నాలుగవ దినమున సూర్యుడుదయించిన పిమ్మట 57 


శుభనక్షత్రమున ఆకాశము నిర్మలమై యుండగా తపో దీక్షముగియగనే 
చరాచరాత్మకుడును లోకనాథుడును నగు 58 
సాక్షాత్‌ శ్రీమన్నారాయణుడు (ప్రసన్నుడై తన కాంతిచే సకలలోకములను 
ప్రకాశింపజేయుచు ప్రత్యక్షమాయెనిని జనకునకు శతానందుడు తెలిపెను. 59 
ఇది శ్రీవామన ప్రురాణమున క్షేతఖందడదమున 
శ్రీవేంకటాచల మావోత్యుమున శంఖన్భవతి మున్నగు వారికి భగవద్దర్భన భాగ్యము 
లభించుటను వర్ణించు మువ్పుది మూడవ అధ్యాయము 


2 0? శ్రా... 


ముప్పది నాల్లవ అధ్యాయము 
ప్రత్యక్షమైన భగవంతుని దివ్యమంగళ విగ్రహమును వర్ణించుట 
జనకుడు:- 
వామదేవుడు శంఖన్భపాదులకు భగవంతుడు ప్రత్యక్షమ గుటను తెలుపగా జనకుడు 
మహాత్మా! తెలియబడని రూపముకల నా శ్రీమన్నారాయణుని రూపమెట్టిది? ఆతనికి 
భుజములెన్ని? ముఖము 1 


లెన్ని? అతడెన్ని తీవ్రములగు నాయుధములను ధరించి యుండును? 
ప్రాచీనమహర్చులు, సిద్దులు విశ్వరూపుడగు నాథునినే రూపముతో గాంచిరో 


నాకు తెలుపమని ప్రార్థింపగా 2 

శతానందుడు :- 

జనకునకు వామదేవుడిట్లు తెలిపెనని శతానందుడు మునీంద్రులకిట్లు 

తెలుపనారంభించెను. 3 
410 


205/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
వక్ష్యే౭-హం నృపతే! సమ్యక్‌! శ్రూయతామిదమాదరాత్‌। 
యథాశ్రుతం మయా9._గస్యాత్‌ మునీన్హాత్‌ కుమృజన్మనః॥ 


వామదేవః :- 

తద్రూపం వాసుదేవస్య హరేరవ్యక్తరూపిణః । 
ఉద్యతాదిత్యసజ్మాశెః నయనై శ్చోభితం శుభైః 
నానారత్న చితైళ్చితైః కిరీటిరుపశోభితమ్‌ ॥ 


ప్రసన్నెర్బహుభిశ్చాపి వదనైరుపశోభితమ్‌ । 
ప్రవాళమణి హేమాద్యెః చిత్రితైః హేమకుబ్దలైః 


నానావర్డెరనేకైశ్చ రుచిరైస్సమలజ్క్యృతమ్‌ । 
దివ్యాభరణజాలైశ్చ నానారత్నవిచిత్రితైః ॥ 
అనేకశతసాహ[సైః శోభితం శుభలోచనైః । 
కమ్బుగ్రీవం మహోరస్మం మహాబాహుం మహాద్యుతిమ్‌॥ 
సహగ(స్రబాహుకం దివ్యం రత్నజాలవిభూషితమ్‌ । 
ఆయతాశ్చ సుపీనాశ్చ సువృత్తాశ్చ భుజాః శుభాః ॥ 
నానాప్రహరణోపేతాః నానాభూషణభూషితాః । 
సాలస్మన్టోపమాశ్చాపి భూషితా భూషణోత్తమైః ॥ 
శ్యామాః పృథుతరా దివ్యాః తరుణాదిత్యతేజసః ] 
९८०६5०१ సి १) సుఖస్పర్శనఖాజ్బురాః Il 
శుభరేఖాః సురక్తాశ్చ సమా మృదుతరాస్తథా । 
దృశ్యన్తే శతశస్తత్ర రాజన్‌ కరికరోపమాః ॥ 
మైరబ్దమేతత్‌ భూపాల ససాగరమహీధరమ్‌ । 
సపాతాళతలం సర్వం సదేవాసురమానుషమ్‌ ॥ 
ససప్తలోకం సద్వీపం సర్వభూతసమాకులమ్‌ । 
రక్షితం బహుశో దివ్యైః నిహతా యైశ్చ దానవాః ॥ 
411 


10 


11 


12 


13 


14 


206 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, చతుస్తింశో9 ధ్యాయః 


జనకమహారాజా! కుంభసంభవుడగు అగస్త్యుని వలన వినినదానినంతయు 
తెలిపెదను. ఆదరముతో వినుడు. 4 


వామదేవుడు :- 

ఎవరిచేతను, దేనిచేతను తెలియబడరాని రూపముగల శ్రీమన్నారాయణుని 
రూపముదయించుచున్న సూర్యుని వంటి మంగళప్రదములైన నేత్రములతో 
కూడినది. అనేక రత్నఖచితములై చిత్రములగు కిరీటములతో నొప్పునది. 5 


ప్రసన్నమైన పెక్కుముఖములతో రాజిల్లునదియు, పగడములతోను, మణులతోను, 
బంగారముతోను చెక్కబడిన బంగారు కుండలములతోను 6 


అనేక రంగులుకలిగి సుందరములై అనేక రత్నఖచితము లగు దివ్యాభరణములచే 
అలంకరింపబడినట్టియు, వందలకొలది వేలకొలది విశాలనేత్రములతో విరాజిల్లు 
ముఖములుకలది. శంఖమువంటిమెడ, విశాల వక్ష స్థలము, మహాబాహువులుకలిగి, 
గొప్పకాంతి కలదియు, 7 


రత్నభూషణముల ठ 5९०८९6०5 బడి దీర్ధములై బలసి గుం[(డముగా 
నున్నవియు 8 


అనేకాయుధములను ధరించినవియు, పెక్కు భూషణము లనలంకరింపజేయు 
నవియు, మద్దిశాఖలవలె సుదీర్హమైన వియు, స్వయముగ ఉత్తమభూషణములచే 
నలంకరింప బడినవియు 9, 10 


నల్లనై ^© అప్రాకృతములై మనోహరములైనవియు, మధ్యందినమార్తాండునివలె 
వెలుంగునదియు, మృదువై నవియు, నునుపుగానుండునవియు, మృదునగు 


స్పర్శగల గోళ్ళ మొనలు గలిగినవియు 11 
శుభరేఖలుకలిగి, చక్కని అరుణవర్ణము కలిగి హెచ్చు తగ్గులులేక మిక్కిలి 
మృదువుగానుండి యేనుగు తొండము లను బోలియుండి 12 
సప్తనముద్రములతో నప్తకులవర్వతములతో గూడినట్టియు పాతాళాది 
లోకములుకలదియు, దేవరాక్షస మనుజావిష్టమైనదియు 13 


సప్తలోకములతో కూడినదియు, సప్తద్వీప సంయుతమును, సకల చరాచరములతో 

నిండినదియునగు (బ్రహ్మాండమును పరిరక్షించునవియు, దానవ సంహార 

మొనర్చునదియు, 14 
412 


206/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 

యే దుఃఖహానిదా నిత్యం వైష్ణవానాం విశేషతః । 
వసన్తి యాన్‌ సమాశ్రిత్య దైత్యేభ్యో నిర్భయాస్సురాః ॥ 
తే కరా స్సురనాథస్య దృశ్యమానాః చకాశిరే । 
ఉదయాదుద్యతస్తస్య భాస్మరస్య కరా ఇవ ॥ 
సద్రత్నజాలకాకీర్ణ హారేణాపి సుశోభితమ్‌ । 
మేఘకాలే తటిన్మాలా శోభితస్య మహాత్మనః ॥ 
మేఘజాలస్య వర్ణేన సదృశం రుచిరం వపుః । 
చారురక్తతలోష్టం తత్‌ చారురక్తతరేక్షణమ్‌ ॥ 
మృదుచారుకపోలైశ్చ కుబ్దలైరుపశోభితమ్‌ । 
శోభమానం జ్వలద్భిశ్చ లలాటఫలకైరపి ॥ 
శోభమానైస్తథా చారు భ్రూచాపైరుపశోభితమ్‌ । 
ఐరావతకరాకార చారుపీనశుభోరుకమ్‌ ॥ 
ద్యుతిమన్మణిరత్నాధ్య చలన్నూపురశోభితమ్‌ | 
కాబ్బునేన విచిత్రేణ బ్రహ్మసూత్రేణ శోభితమ్‌ ॥ 
సహస్రాదిత్యసజ్కాశం అచిన్యం మహదద్భుతమ్‌ । 
మేరుమన్దరసజ్మాశం నీలపర్వతసన్నిభమ్‌ ॥ 
సముట్రితోరసం సౌమ్యం సమాయతవిలోచనమ్‌ । 
దివ్యపీతామృరధరం దివ్యగన్గానులేపనమ్‌ ॥ 
దివ్యయా వైజయన్యా చ సుస్మన్థగతయా తథా । 
చకాశే తద్యథా మేఘో విద్మున్మాలావిరాజితః ॥ 
జామ్బూనదమయెర్దివ్యైః నిస్స్వనద్భిరనేకశః । 
కిజ్మిణీజాలసజ్జైశ్చ శోభనైః రుచిరప్రభైః ॥ 
స్వనద్భిః మణిజాలైశ్చ శోభయద్చిర్దిశో దశ । 
సురక్తైః బహుసాహసైః జ్వలద్భిర్భాస్మరోపమైః ॥ 

413 


15 


16 


17 


18 


19 


20 


21 


22 


23 


24 


25 


26 


207 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, చతుస్తింశోల_ధ్యాయః 
ముఖ్యముగా విష్ణుభక్తుల దుఃఖమును పోగొట్టునవియు, యే భుజబలము 
నాశ్రయించుకొని దేవతలు రాక్షస భయము లేకయున్నారో 15 


అట్టి శ్రీమన్నారాయణుని బాహువులు ఉదయాచలము నుండి ఉదయించుచున్న 
సూర్య కిరణములవలె ప్రకాశించుచు కనుపించెను. 16 


రత్నసమూహములచే ప్రకాశించుచున్న హారముచే విరా బిల్లుచువర్షాకాలమునందలి 
మెరపులవలె ప్రకాశించుచు 14 


నీలమేవుమును బోలిన సుందరమగు శరీరమును, ఎజ్టినై సుందరమగు 
నధరోష్టమును, కొంచెము యొణ్జనై సుందర ములగు నేత్రములును 18 


మార్దవము కలిగి కుండలములచే ప్రకాశించు సుందరములగు గండస్థలములును, 
మనోహరముగ ప్రజ్వరిల్లు ఫాలపట్టికలతోను ప్రకాశించునదియు 19 


సుందరములై ధనుస్సువంటి (ప్రకాశించు కనుబొమలును, ఐరావతమను 
గజముయొక్క తొండములవలె బలసిన ఊరువులును (తొడలును) 20 


(ప్రకాశించు మణులతోను రత్నములతోను ధ్వనించు నందె లును, మేలిమి 
బంగారముచే చేయబడిన యజ్ఞోప వీతమును 21 


వేయిమంది సూర్యులవంటి కాంతిగలిగి మహాశ్చర్యకరమై, మేరుపర్వతమును 
బోలిన, నల్లని కొండవలెను, 22 


కొంచెవాత్తగు వక్షన్థలమును, దీర్హవై విశాలమగు నేత్ర ములుకలిగి, 
పీతాంబరమునుధరించి, దివ్యచందన చర్చితమై 23 


భుజస్మంధముల నుంది(వక్షస్థ్టలము పై) (వేలాడు దివ్యవైజయంతిమాలకలిగి 
మెరపులచే ప్రకాశించు మేఘపంక్తివలె శ్రీమన్నారాయణుని శరీరము విరాజిల్లెను. 


బంగరుమయమై, అనేక విధములుగ ధ్వనిచేయుచున్న కాంతివంతములును 
మంగళకరములును అందమగు కాంతులునుగల చిన్నగజ్జెల వరుసలతో 25 


ధ్వనిచేయుచు మణులకాంతులచే పదిదిక్కులను (ప్రకా శింపజేయుచు యెట్టినై 
అనేకవేల సూర్యులవలె రాజిల్లునవై 26 


414 


207/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, చతుర్దభాగే 
ఉద్యదిన్దుప్రతీకాశైః దివ్యెశ్చ నఖమబ్బ్దలైః । 
రక్తాన్తెః ఉన్నతైశ్చాపి శోభమానం పదా౭_మ్చుజైః ॥ 
అబ్బుశధ్వజచక్రాబ్ద శజ్ధవజ్రాజ్కితైస్తథా । 
సుపాదతలపద్మెశ్చ శోభితం వసుధాధిప ॥ 
ముక్టాదామభఖి రన్యశ్చ వజై స్ఫూర్వాంశుసన్నిభైః । 
ప్రభయా ద్యోతమానైశ్చ శోభమానపదామ్బుజమ్‌ ॥ 
అనేకశతసాహ/సైః అబ్గులీయకభూషైః ॥ 
నానారత్నచితైశ్చాపి సంశోభికరశాఖిభిః ॥ 


మూర్ధజైః కుజ్బితైశ్చాపి నీలైః మృదుతరైస్తథా । 
లమృమానైర్వినిషాన్తైః కిరీటాత్‌ శుభదర్భనాత్‌ ॥ 


ప్రచ్చ్భాద్యమానవదనం మేఘైరివ నిశాకరమ్‌ । 
రత్నస్యూతేన సూత్రేణ కాబ్బునేన విరాజితమ్‌ ॥ 


నానామణినిబద్దేన శోభమానేన శోభితమ్‌ । 

శోభితం దివ్యమాలాఖిః భూషితం పృథులోచనమ్‌ ॥ 
నానాశ్చర్యసమాయుక్తం నానామణిగణాన్వితమ్‌ । 
సమనాాత్‌ దీష్యమానం తత్‌ భూరిణా స్వేన తేజసా ॥ 
ఆదిత్య ఇవ తేజోభిః ఉద్యతం తూదయాద్రితః । 
తేజోభిః కాళ్బ్చునాభైశ్చ సమనాన్నిర్లతైస్తథా ॥ 


జాజ్వల్యమానం తద్రూపం చకాశే9_ద్భుతదర్శనమ్‌ | 
స్వభాసా దుర్చిరీక్ష్యం తత్‌ మునిభిశ్చ సురైరపి ॥ 


తప్యతే తేజసా తస్మాత్‌ నిర్గతేన స్మ భూరిణా । 
ససురాసురగన్గర్వం జగదేతత్‌ చరాచరమ్‌ ॥ 


415 


97 


28 


29 


30 


31 


39 


33 


34 


35 


36 


37 


208 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, చతుస్తింశో9 ధ్యాయః 
ఉదయించుచున్న చంద్రునివలె తెల్లనై కొనల యందెజ్జి బారిన గుండ్రని గోళ్ళు 


కలిగిన ఎత్తగు పాదపద్మములచే శోభించువాడును 27 
అంకుశము, ధ్వజము, చక్రము, పద్మము, శంఖము, వజములచే చిహ్నితములైన 
పద్మములవంటి పాదముల క్రిందిభాగములచే విరాజిల్లువాడును. 28 


పాదపద్మములవరకు వేలాడుచు సూర్యకిరణములవలె తేజోవంతములగు 
ముత్యముల వజముల కాంతులచే ప్రకాశింవజేయబడు పాదపద్మముల 


వాడును 29 
అనేకములైన వివిధ రత్నములచే పొదగబడిన రత్నాంగుళీ యకములచే ప్రకాశించు 
చేతివేళ్ళు గలవాడును 30 


ఉంగరములవలె గుండ్రముగా జుట్టుకొని మిక్కిలి నల్లని విగను, 
అతిమృదువుగ ఉండి అందముగ కనిపించు కిరీటము నుండి బయటకు 
వచ్చిన ముంగురులచే 31 


మేఘములచే నాచ్చాదింపబడిన చంద్రునివలెనుండు ముఖముకలవాడును 
రత్నములచేతను వివిధరత్నముల చేతను జటితబంగారుయజ్ఞోపవీతమును 


ధరించిన వాడును, 32 
దివ్యమాలికలచే (ప్రకాశించువాడును, అనేకాభరణములచే నలంకరింపబడిన 
వాడును విశాలనేత్రుడును 33 


అనేకాశ్చర్య సముపేతమై పలువిధ మణిమయాభరణము లతో కూడినదైన తన 
తేజస్సుచే అన్నిదిక్కులను ప్రకాశింప జేయువాడును 34 


పూర్వాది యందుదయించుచున్న సూర్యునివలె అన్నిదిశల నుండి బంగారుమయ 
తేజస్సులచే 35 


ప్రకాశించువాడును అగు శ్రీమన్నారాయణుని తేజోవంత మగు నారూపమద్భుతమై 
ప్రకాశించెను. అతని మిరు మిట్లుగొలుపు నాకాంతిచే మునులుగాని దేవతలుగాని 


చూడజాలకుండిరి. 36 

అతని నుండి వెలువడిన తేజస్సుచే దేవాసుర గంధర్వ సముపేతమగు జగత్తంతయు 

తపింపజేయబడుచుండెను. 837 
416 


208/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


జ్వలద్భిరర్మవర్ణ శ్చ జామ్చూనదమయైస్తథా । 
అనేకశతసాహ,సైః సంయుక్తం హేమభూపషత్రెః ॥ 


కరేషు తేషు సంయుక్తాః తీక్షణాః ప్రహరణాస్తథా | 
జ్వలన్తశ్చ స్ఫురన్తశ్చ మిధిలేశ! చకాశిరే ॥ 


అర్బీంషీ తేభ్యో నిష్పేతుః యెర్దిశో విమలీకృతాః | 
ఉదయాద్రిసమారూఢాత్‌ సూర్యాత్‌ దీప్తాంశవో యథా! 


వ్యాలోలా లోకనాథస్య ప్రసన్నాః శుభదర్శనాః । 
ఆయతాః కృష్ణరక్తాశ్చ భ్రూచావా ద్దృష్టిమార్గణాః ॥ 


రక్తపద్మదళప్రఖ్యాః కాన్తిమన్తః సువర్చసః । 
శ్రియా పరమయా యుక్తాః పక్ష్మరాజివిరాజితాః ॥ 


యేషాం నిపాతైః దైతేయాః నేదుః భీతాః సహస్రశః । 
రక్షాంసి దానవాశ్చాపి జగ్ముః వైవస్వతక్షయమ్‌ ॥ 


దుర్లభజ్బూపి దేవత్వం ప్రాప్పువన్తి నరా అపి । 
అన్యాంశ్చ దుర్లభాన్‌ కామాన్‌ ముక్తిణ్సాపి సుదుర్లభామ్‌!! 


యాన్‌ ద్రష్టుకామాః తద్భక్తాః శోచన్తి హి దివానిశమ్‌। 
తే భూప! శతశో దివ్యా రాజన్తే రుచిరప్రభాః ॥ 


అనేకశతసాహస్రాః కాలాగ్నిసదృశప్రభాః । 
నానాప్రహరణా ఘోరాః సంయుకాస్తత్ర బాహుషు ॥ 


భయదాః సురశత్రూణాం దైత్యేన్హాణాం మహౌజసామ్‌। 
సర్వగాః సర్వదేశేషు భక్తానామభయప్రదా ॥ 
జాజ్వల్యమానాస్తేజోభిః రూక్షకైః సౌమ్యకైరపి । 
అకుర్వన్నిప్ప్రభౌ సద్యః చన్టసూర్యాౌ స్వరశ్శిభిః ॥ 


417 


38 


39 


40 


41 


42 


43 


45 


46 


47 


48 


209 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, చతుస్తింశో9 ధ్యాయః 
ఆ రూపము సూర్యసమాన తేజోవంతమై బంగారు మయమై అనేకవందలు 
వేలుకొలది భూషణములచే కూడినదై యుండెను. 38 


ఆ చేతులయందు తీక్షణములగు నాయుధములు మండుచు ప్రకాశించెను. 39 


ఉదయాద్రియందలి సూర్యుని తీక్షణకిరణములవలె ఆ శ్రీమన్నారాయణుని 
ఆయుధములనుండి వెడలిన కాంతులు దిక్కులను ప్రకాశింపజేసెను. 40 


చలించుచు, నిర్మలములై, చూచుటకింపుగనున్నవై దీరము లైన చూపులనెడు 
బాణములు కనుబొమలనెడు ధనువు నుండి 41 


ఎజ్జని పద్మనేత్రములవలె తేజోవంతములై, చక్కని కాంతికలిగి శోభాయుక్తములైన 
టెప్పలచే ప్రకాశించెను. 42 
అట్టి శ్రీమన్నారాయణుని దృష్టిపాతముచే వేలకొలది రాక్షసులు దానవులును 
భయపడిగొల్లున కేకలిడుచు యమసదనమును 266. 43 


మనుజులీక్రీగంటి (ప్రసారమువలననే పొందశక్యముగాని దేవత్వమును 
యితరములగు అనేక కోరికలను, పొంద శక్యముగాని మోక్షమును 


పొందుచున్నారు. 44 
ఏ క్రీగంటి ప్రసారములకై విష్ణుభక్తులహర్నిశము తహతహ లాడుచున్నారో ఆ 
చూపులు చకృనికాంతిగలిగి ప్రకాశించు చున్నవి. 45 
వందలకొలది వేలకొలది ప్రళభయకాలాగ్ని సమానకాంతి గలవైన ఆయుధములాతని 
చేతులయందు 46 
మహాబలశాలులును దేవతలకు, శత్రువులగు రాక్షసులకు భయమునొసంగునవై, 
సకల దేశవ్యాప్తములై భక్తుల కభయము నొాసంగునవైయుండెను. 47 
తీక్షణములును, శాంతములునై ప్రకాశించు తేజస్సులు చంద్రసూర్యులను 
తేజోరహితులునుగా చేయుచుండెను. 48 
418 


209/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
తద్రూపమాశ్చర్యమనేకవర్ణం కిరీటమాలాభిరశేషమూర్తేః । 
వ్యరాజతా9_దిత్య ఇవాన్తకాలే స్వరశ్శిమాలాభిరనేకరళ్ళిః ॥ 49 
తద్దీప్తవక్రం విమలం విశోకం జాజ్వల్యమానం మహతా స్వతేజసా | 
అశోభతా9.9£ ద్యం వపురద్భుతేక్షణం యుగాన్తకాలాగ్నిరివ ప్రదీప్తమ్‌ ॥ 50 


ఇతి శ్రీవామనవురాణో క్షేతఖజ్జే శ్రీవేజ్బటాచలమావోత్సే 
భగవద్ధివ్యమణజళవిగ్రవహవర్థనం నామ २४६०७ ధ్వాయః 


2 ౮: అ ण्व 


అథ పజ్బత్రించో? ధ్యా 


ఆవిర్భూతం భగవన్తం ప్రతి మహర్షికృత (ప్రణామాదిక్రమః 
వావమదేవః :- 
ఏవంవిధం హరిస్తేభ్యో £_దర్శయత్‌ భగవాన్‌వపుః । 


యన్న దేవా న మునయో నాపి సిద్ధా న చారణాః ॥ 1 

న యోగినో న గన్భర్వా నాపి విద్యాధరా అపి । 

న చ యక్షా న చాప్యన్యే వాలఖిల్యాశ్చ తాపసాః ॥ 2 

నోరగా నాపి దైతేయా నాపి కిమ్చురుషాస్తథా । 

దృష్టవన్తః పురా రాజన్‌ కృష్ణస్య వపురద్భుతమ్‌ ॥ 3 

తత స్తు మునయో దివ్యం రూపం తద్విశ్వతో ముఖమ్‌। 

అనేకరత్నసజ్బాన్న కిరీటోజ్ఞ్వలితాననమ్‌ ॥ 4 

= ८०९७ స్స్పమలజ్కృతమ్‌ I 

పిబన్త ఇవ నేత్రైస్తే సంక్షోభ స్తిమితై స్తదా ॥ ర్‌ 

దదృశుర్ముదితా స్సర్వే నరేన్హా ౨ _నిమిపేక్షణాః । 

భృశమార్తా స్మ దేవే తి సహసా భువి భూపతే ॥ 6 
419 210 


శ్రీవామనపురాణే, క్షేత్రఖందే, పంచత్రింశో౨_ ధ్యాయః 


సకల చరాచరాత్మక ప్రపంచమునంతను తనకు శరీరము గాగల ఆ 
శ్రీమన్నారాయణుని అనేక వర్ణములు కల కిరీటమాలికలచే (ప్రకాశించునట్లు 
(ప్రకాశించుచుండెను. 49 


(ప్రకాశించు ముఖముకలిగి నిర్మలమై దుఃఖహరమై, తన తేజస్సుచే (ప్రకాశించునదై 
ప్రళయకాలాగ్నివలె (ప్రకాశించుచు శ్రీమన్నారాయణుని సకలమునకును 
మూలమగు రూపమత్యాశ్చర్యకరమై విరాజిల్లెను. 50 
ఇది శ్రీవామన ప్రురాణమున క్షేతఖండమున శ్రీవేంకటాచలమావోత్యుమున భగవంతుని 
దివ్యమంగళ విగ్రహమును వర్థించుటయనెదు ముప్పది నాల్లవ అధ్యాయము 


కకక + ण्व 


ముప్పది అయిదవ అధ్యాయము 
ప్రత్యక్షమైన భగవంతుని మహర్షులు నమస్కరించిన విధమును వర్ణించుట 
వామదేవుడు :- 
మునీం[ద్రులారా! దేవతలుగాని, 25०92 ० (८5०७००२, నిద్ధులు కాని, 
చారణులుగాని ॥ 


యోగులుగాని, గంధర్వులుగాని, విద్యాధరులుగాని, యక్షులుగాని, వాలఖీల్యులు 
గాని, తపశ్శాలురుగాని, 2 


నాగేంద్రులుగాని, రాక్షసులుగాని, కింపురుషులుగాని, ఈ యాశ్చర్యకరమగు 
శ్రీమన్నారాయణుని రూపమును మున్నెన్నడును చూచియుండరు. అట్టి రూపము 


అగస్యాది మహర్షులందరును గాంచిరి. 3 
పలువిధ రత్నజటి తమగు కిరీటముచే ప్రకాశించు అంతటను వ్యాపించియున్న 
ముఖారవిందము కలిగి 4 
ఇటునటుకదలుచున్న కుండలములచే నలంక రింపబడినది యునగు రూపమును 
కలవరపాటును చెందుచు తమ నేత్రములచే త్రాగుచున్నవారువలె ర్‌ 
జెప్పపాటులేక నంతనమున గాంచుచు “ప్రభూ! మిక్కిలి యార్తిచెంది 
యున్నాముని 6 
420 


210/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
నిపేతురథ తే సర్వే సమ్రాన్తమనసో9_ మలాః । 
అథ దృష్ట్వా జగన్నాథం వేజ్కటాద్రినివాసినమ్‌ ॥ 


సహగస్రశస్సమాగమ్య భక్తిభారావనామితైః । 
శిరోభిరవనీపాల ప్రణేముస్సహసా భువి ॥ 


బృహస్పతిరగస్త్యశ్చ శుక్రశ్చాపి వసుస్తథా । 
భగవన్తం తతో దృష్ట్వా గరుడోపరి సంస్థితమ్‌ ॥ 
జామూనదా ద్రిశిఖరే నీలమేఘమివోల్టితమ్‌ | 
భక్యాప్రణేముస్తం దేవం వీక్షమాణా ఇతస్తతః ॥ 


ఉత్థాయో తాయ తే సర్వే భూయో భూయో నిరీక్ష్యతమ్‌। 
ప్రసీదే తి బ్రువన్త స్తం ప్రణేముః బహుశో నృప ॥ 


10 


11 


భగవదావిర్భావకాలే దేవతాద్యాపూరిత శజ్ఞాదిమజ్గళవాద్యక్రమః 


ఏతస్మిన్నన్తరే कटः శతశో౭_థ సహస్రశః । 
పాజ్బజన్యోపమాః दू దధ్శిరే హేమభూషణాః ॥ 


అవాద్యన్త చ దివ్యాని వాద్యాని బహుశో9_మృరే । 
మృదజాదీని సర్వాణి హేమరత్న చితాని వై ॥ 


మహతా శజ్ఞనాదేన వాదిత్రాణాం స్వనేన చ । 
జగదాపూరితం సర్వం క్షుభితా उर) పి దానవాః ॥ 


నివసన్తి చ యే తత్ర । నారాయణగిరౌ నృప! 
తే సర్వే సహసా హృష్టాః | సముత్తస్థు శ్చ సబ్ధశః ॥ 


తస్మిం చృట్దే శ్రుతే సర్వే । సింహపక్షిమృగా స్తథా । 
ప్రసన్నతాం యయు స్సర్వే । వేజ్కటాద్రినివాసినః ॥ 


421 


12 


13 


14 


15 


16 


211 


శ్రీవామనపురాణే, క్షేత్రఖందే, పంచత్రింశో౨_ ధ్యాయః 


కలవరముచెందు మనస్సు కలవారై వెంటనే ఆ పాపదూరు లందరును 
భూమిపైపడిరి. వెంకటాచల నివాసియగు శ్రీమన్నారాయణునిగాంచి 7 


గుంపులుగా నమీపించి భక్తివినములైన శిరములతో సాష్టాంగముగా 
నమస్కరించిరి. 8 


బృహస్పతి, అగస్త్యుడు, శుక్రాచార్యుడు వసువున్ను గరుడారూఢుడై 9 


మేరుపర్వత శిఖరమున నీలమేఘమువలె నుదయించిన శ్రీమన్నారాయణుని 
గాంచుచు భక్తితో నమస్మరించుచు 10 


మరల మరల సాష్టాంగపడుచు లేచుచు దర్శించుచు అను(గహింవు 
మనుగ్రహింపుముని అనేక విధముల నమస్కరించిరి. 11 


భగవంతుని యవతార సమయమున దేవతలు శంఖము మున్నగు 
మంగళ వాద్యములను పూరించుట 
ఇంతలో నాకాశమునందున్న వారిచే వందలకొలది వేలకొలది పాంచజన్యమును 
బోలి బంగారాభరణములచే అలంకరింపబడిన శంఖములు మోగెను. 12 


మద్దెలలు మొదలగు బంగారు, రత్నఖచితములగు మద్దెల మొదలగు వాయిద్యములు 
వాయించబడెను. 18 


గొప్ప శంఖనాదముచేతను, వాయిద్యముల ధ్వనులచేతను జగత్తంతయు 
నింపబడెను. రాక్షసులందరు క్షోభించిరి. 14 


నారాయణాద్రియందు నివసించు వారందరును సంతసించి వెంటనే గుంపులుగా 
లేచిరి. 15 


వెంకటాచలమున నివసించు సింహములు, పక్షులు, మృగములాశబ్దమును విని 
శాంతచిత్తులైనవి. 16 


422 


211/Sri Venkatachala mahasmyam/1 Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


భగవత్సేవార్థం వేంకటాచలం ప్రతి బ్రహ్మరుద్రాద్యాగమనమ్‌ 


(శ్రుత్వా తం శబ్ద మతులం బ్రహ్మో లోకపితామహః । 
జ్ఞాత్వాల. థ వాసుదేవం తం హరిం ప్రత్యక్షతాం గతమ్‌। 
ఆజగామా ठ తత్సార్వ్వం కృష్ణస్యా క్షిష్టకారిణః ॥ 
र ర్లేవసజ్సై శ్చ గన్ఫర్వై శ్చ సమావృతః । 

భగవాన్‌ శబ్మరశ్చాపి త్య్రమృక స్రిపురాన్తకః ॥ 
జ్వలద్భాస్కరసజ్కాశ జటామణ్ఞలశోభితః 1 

తేన శబ్దేన విజ్ఞాయ సాన్నిధ్యం హరిమేధసః ॥ 

అభ్యగా దాసు తత్పార్వ్వం ద్రష్టుం తం వసుధాధిప!। 
దూర్వాసనా మునీన్టేణ! నన్దినా చ సమం విభుః ॥ 
శక్ర శ్చ త్రిదశ (डुः శ్రుత్వా తం శబ్ద మద్భుతమ్‌ । 
హరిం ప్రత్యక్షతాం యాన్తం జ్ఞాత్వా దేవం జనార్దనమ్‌॥। 
దేవైః పరివృతః పార్వం యయా వవ్యక్తజన్మనః । 

తతః శజ్ఞధ్వనిం (శ్రుత్వా విష్వక్సేనః ప్రతాపవాన్‌ ॥ 
జ్ఞాత్వా ప్రత్యక్షతాం యాన్తం నారాయణ మనామయమ్‌। 
= — 

సహసో తాయ భూపాల శీఘ్ర మేవా భ్యగా త్తదా ॥ 
సప్తభిః సచివై స్సార్ధం సకాశం శార్దధన్వనః । 

అనురక్తె ర్మహావీర్యెః ప్రయతైః సుసమాహితైః ॥ 
సనన్టనాదయ उर) పి యోగిన స్తేథ చక్రిణః । 

పార్వ మభ్యాయయుః (శ్రుత్వా తం శబ్దం మిధిలేశ్వర॥। 
సప్తర్షయశ్ళ్చ యే పూర్వం మయోక్తా మునిసత్తమాః । 
తే౭_పి శ్రుత్వాచ తం శబ్దం హరేః పారం యయుస్తదా॥ 
యశ్చాపి మునిభి पभ వాయవ్యాం దిశి భూభృతః । 
శిలాతలే సమాసీనః పురుషో౭_ద్భుతదర్శనః ॥ 


423 


17 


18 


19 


20 


21 


22 


23 


24 


25 


26 


2/7 


212 


శ్రీవామనపురాణే, క్షేత్రఖందే, పంచత్రింశో౨_ ధ్యాయః 


భగవంతుని సేవించుటకై బ్రహ్మరుద్రాదులు వేంకటాచలమునకు వచ్చుట 
ఆ గొప్పధ్వనిని విని లోకపితామహుడగు బ్రహ్మ శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమాయె 
నని యెలీంగి లీలగా వ్యాపారములను చేయు యీతనిసన్నిధానమునకు 17 


మునీంద్రులతోను, దేవసమూహములతోను, గంధర్వుల తోను కూడివచ్చెను. 
త్రినేత్రుడును, త్రిపురసంహారియు నగు శంకరుడు 18 


సూర్యునికాంతివంటి కాంతికలిగిన జటలచే అలంక రించుకొని 19 


అతనిని చూచువేడ్మతో దుర్వాసమునీంద్రునితోను, నందినీధేనువుతోను నా శ్రియః 
పతి సన్నిధికి వచ్చెను. 20 


దేవతా ప్రభువగు దేవేంద్రుడును నా శబ్దమును విని శ్రీమన్నారాయణుడు 


ప్రత్యక్షమాయునని గుర్తించిరి. 21 
దేవతలతోగూడి శ్రీమన్నారాయణుని నమీవపించెను. విష్వక్సేనుడు నా 
ధ్వనినాకర్ణించి 22 
శ్రీమన్నారాయణ దర్శనమాయెనని నిశ్చయించి వెంటనే లేచి 28 


తనయం దాదరము కలిగి పరాక్రవంతులై నిర్మలాంతఃకరణులగు యేడుగురు 
మంత్రులతోను వచ్చిచేరెను. 24 


సనందనాది యోగులును 25 


నేను మున్ను తెలిపిన సప్తర్నులును నాశబ్దమును విని శ్రీమన్నారాయణుని 
చెంతకేతెంచిరి. 26 


మునులు వాయవ్య దిగ్భాగమున పర్వతమునందలి శిలపై కూర్చునియుండి 
చూపరులకాశ్చర్యమును కలిగించునే పురుషునిగాంచిరో 27 
424 


212/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


సోపి శజ్ఞధ్వనిం శ్రుత్వా భగవత్సార్వ మాయయా । 
బ్రహ్మో ప్రజాపతి శ్చాపి భగవాన్‌ శమ్భు రేవ చ ॥ 


విష్వక్సేన శ్చ భగవాన్‌ శక్ర శ్చ త్రిదశాధిపః । 
సప్తర్షయ శ్చ మునయః సనకాద్యాశ్చ యోగినః ॥ 


వాయవ్యాం దిశి యో దృష్టో మునిభి స్పో౭పి భూపతే। 
ఏతే సర్వే సమాగమ్య సకాశం శార్‌జ్ఞధన్వనః ॥ 


భకాపరమయాయుక్తాః రాజన్‌! సంహృష్టమానసాః। 
దదృశుస్తే సమారూఢం వైనతేయం మహాబలమ్‌ ॥ 


హరిం హేమాద్రిశిఖరే నీలమేఘ మివ స్థితమ్‌ । 
శిరోభి స్తే ప్రణేము స్తం విశ్వేశం విశ్వరూపిణమ్‌ ॥ 


జయదేవ! జయే శేతి వదన్తః సహసా భువి । 
సర్వే దేవగణా శ్చాపి ప్రణేవ పృధులోచనమ్‌ ॥ 


ప్రసీద దేవ! దేవే!తి వదన్త స్తే పునః పునః । 
బ్రహ్మోద్యా దేవతా శ్చాపి మునయశ్చ తపోధనాః ॥ 


సిద్దా శ్చాపి తథా సర్వే శ్వేతద్వీపనివాసినః । 
ఏతే సర్వే హరే స్తస్య రూపం పరపురజ్ఞుయ॥ 


ద్రష్టుం నా శక్నునన్‌ నేతైః తేజసా తస్య తాపితాః । 
ప్రతపన్త మివా దిత్యం సంహారసమయే నరాః । 
న్యమీలయన్ర నే త్రాణి బ్రహ్మాద్యా స్తే తతో నృప ॥ 


బ్రహ్మకృతభగవత్తుతిః 
తేజసా పీడితా స్తస్య దేవదేవస్య శార్‌బ్ల్‌ణః I 


తుష్టావాథ తదా బ్రహ్మో దేవాధిపతి మవ్యయమ్‌ । 
పతత్రిరాజ మారూఢం శిరోఖిః ప్రణిపత్య తమ్‌ ॥ 


425 


28 


29 


30 


31 


39 


33 


34 


35 


36 


37 


213 


శ్రీవామనపురాణే, క్షేత్రఖందే, పంచత్రింశో౨_ ధ్యాయః 


యాతడును శంఖధ్వానమును విని శ్రీమన్నారాయణుని సన్నిధికి వచ్చెను. 
ప్రజాపతియగు బ్రహ్మ పూజ్యుడగు శంకరుడు 28 


జ్ఞానాది గుణసంపన్నుడైన విష్వక్సేనుడును స్వర్గ్లోకాధిపతి యగు దేవేంద్రుడును 
మననశీలులగు సప్తర్నులును, సనకాది యోగీండ్రులు 29 


మునులుగాంచిన వాయవ్య దిశయందలి పురుషుడును శ్రీమన్నారాయణుని 
సన్నిధానమునకేతెంచి 30 


మిక్కిలి భక్తికలిగి సంతుష్టాంతఃకరణులై గరుఢారూఢుడగు శ్రీమన్నారాయణుని 
దర్శించిరి. 31 


మేరుపర్వత శిఖరముపై నీలవువుమువలె నున్న విశ్వ మూర్తియు, 
విశ్వవ్యాపియునగు శ్రీమన్నారాయణుని 32 


“దేవా! సర్వోత్కృష్టుడవై యుండుమిని బలుకుచు వెంటనే భూమిపై బడిలేచి శిరస్సులను 
వంచి నమస్కరించిరి. దేవతా సమూహమున్ను పుండరీకాక్షుని సేవించిరి. 38 


పరాత్సరా! అనుగ్రహింపుము. అనుగ్రహింపుమని ప్రార్థించుచు (బ్రహ్మోది దేవతలును, 
తపశ్శాలురగు మునీంద్రులును 34 


శ్వేతద్వీప నివాసులగు సిదులును 35 
[9] 


ప్రళయకాల మార్తాండునివలె ప్రజ్వరిల్లుచున్న శ్రీమన్నారాయణుని (ప్రకాశముచే 
తపింప చేయబడి యారూపమును తమ కన్నులతో గాంచజాలక కన్నులను 
మూసివేసుకొనిరి. 36 


శ్రీమన్నారాయణుని బ్రహ్మస్తుతించుట 
అట్లు శ్రీమన్నారాయణుని తేజస్సుచేపీడింపబడి (బ్రహ్మ దేవనాయకుడును 
నాశరహితుడును, గరుత్మంతునధిష్టించి నవాడునునగు శ్రీమన్నారాయణునిట్లు 
స్తుతింప మొదలిడెను. 37 


426 


213/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, చతుర్దభాగే 
బ్రహ్మోవాచ £~ 
నమామి త్వాం జగన్నాథ! సహస్రవదనేక్షణ । 
జ్వలత్మిరీటసాహస్ర ధారిణం పురుషోత్తమమ్‌ ॥ 
రుచిరై రృహుఖిర్దివ్యైః బాహుభిః పరిఘోపమైః । 
సంయుక్తం త్వా నమామ్యాద్యం విశ్వేశం విశ్వతోముఖమ్‌ ॥ 
అణీయసా మశేషాణాం అణీయాంసం సనాతనమ్‌ । 
భూతాదీనాం సమస్తానాం గరిష్టజ్బు గరీయసామ్‌ ॥ 
నారాయణం త్వాం వరదం నమామి పరమేశ్వరమ్‌ I 
యోగిభిర్గమ్యమానం త్వాం జనోలోకగతం విభుమ్‌ ॥ 


పరం పురాణం పురుషం నమామి సురనాయకమ్‌ । 
ప్రసీదతు భవాన్‌ విష్ణో రహితః ప్రాకృతైర్లుణెః ॥ 


= ౧ 


శుద్ధః పుమాన్‌ సమస్తేభ్యో భూతేభ్య స్సర్వసమృవః I 
సాక్షిభూతః సమస్తస్య జగతో9_స్య జగత్పతే ॥ 


నమామి త్వా మహం నిత్యం వ్యాలోలాయతలోచనమ్‌। 
యః ప్రోచ్యతే విశుద్దో హి సర్వేశ ఇతి కేశవ ॥ 


తం తాం నమామ్యశేషాణాం ఆత్మానం సర్వదేహినామ్‌। 
సమస్తకారాణానాం త్వం కారణం ప్రభు మవ్యయమ్‌॥ 


బ్రహ్మవిత్‌ యోగినాజ్చ్బూ పి ప్రజానా ఇ ప్రజాపతిః । 
యం న జానన్తి మునయో నా పి దేవా న దానవాః ॥ 


నాహంన శమ్బుర్విష్ట్వాఖ్యం తత్పదం పరమం భవాన్‌! 
ఇన్లాద్యాఃశతశోయస్య దేవాః త్రిభువనేశ్వరాః ॥ 


427 


38 


39 


40 


41 


42 


43 


44 


45 


46 


47 


214 


శ్రీవామనపురాణే, క్షేత్రఖందే, పంచత్రింశో౨_ ధ్యాయః 


జగత్త్రభూ! వేయిముఖములు నేత్రములు కలవాడా! మెరయుచున్న వేయికిరీటముల 
ధరించిన పురుషోత్తమా! నీకు నమస్మారము. 88 


సుందరములై దివ్యములై యినుప కట్లుగల గడియలవలె నుండినవైన భుజములు 
కలిగినట్టియు ప్రపంచ నియంతవును అంతటను (చూడగల ముఖముగల) 
వ్యాపించియున్న నీకు నమస్మారము. 39 


మిక్కిలి చిన్నవగువాటిలోననాదియగు చిన్నవస్తువైన వాడును (అనగా అన్నిటి 
లోను ప్రకాశించగల సూక్ష్మమైన వాడును) గొప్పవగు ప్రాణికోటి యంతటి కన్నను 
గొప్ప వాడును 40 


వరములనొసంగు వాడవును, పరమేశ్వరుడవును శ్రీమన్నారాయణుడవగు నీకు 
నమస్కారము. యోగీంద్రు లచే సేవింపబడువాడవును జనలోక నివాసియు సర్వ 
పోషకుడవగు నీకు నమస్మారము. 41 

పరాత్సరుడవును, వురాణపురుషుడవును, దేవాధిపతి యునగు నీకు 
వందనము, ప్రాకృత సత్వరజస్తమో గుణములు లేని శ్రీమన్నారాయణా! 
నీవనుగ్రహింపుము. 42 

సర్వప్రాణులకును పారిశుధ్యము నొసంగు వాడవని సకల ప్రాణుల చేతను 
అంగీకరింపబడిన వాడవును ఈ ప్రపంచమునందలి ప్రాణుల కృత్యములకన్నిటికిని 


సాక్షిగా నుండు వాడవునగు నీకు నమస్కారము. 43 
చలించుచున్న విశాలనేత్రములు కలవాదవును సకల శాస్త్రములచే పవిత్రుదవనియు, 
సర్వేశ్వరుడవనియు చెప్పబడు నీకు నమస్మారము. 44 
సకల ప్రాణుల కంతరాత్మయైన వాడవును, కారణముల కును కారణమైన వాడవగు 
సర్వలోకస్వామివగు నీకు నమస్కారము. 45 


వేదమునంతను యెతింగిన వాడవును, యోగీంద్రులకును ప్రజలకును రక్షకుడవు 
(సృష్టికర్తవు) నగు నీకు నమస్కారము. మునీంద్రులుగాని, దేవతలుగాని, 
రాక్షసులుగాని 46 
నేనుగాని రుద్రుడుగాని నీ స్వరూపమును తెలియజాలము. నీవే విష్ణువనబడు 
ప్రసిద్ధమైన గమ్యస్థానము. ముల్లోకాధి పతులగు ఇంద్రాది దేవతలును 47 


428 


214/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


ద్రష్టుకామా న జానన్తి రూపమవ్యక్త రూపిణః । 
త దహం విమలం దేవ శాశ్వతం పద మవ్యయమ్‌ ॥ 


న స్తోతు మీశో న చ దేవ! వక్తుం 

గుణాం స్తవే శా చ్యుత! లోకనాథ । 

ప్రసీద వేదాధిపతే! సమస్తాన్‌ 

ఆలోకయా స్మాన్‌ విమలైః సునేతైః ॥ 
శమ్భుకృతభగవత్తుతిః 

ఇత్యుక్తే బ్రహ్మణా తేన శమ్భు రవ్యక్తరూపిణామ్‌ । 

అసాషీ దృగవన్తం తం అచ్యుతం పురుషోత్తమమ్‌ ॥ 


శమ్బుః :- 

పరావరేశం పురుషం దుష్టదైత్యేన్హఘాతినమ్‌ | 
జగత్సాలనకర్తారం జగదుత్పత్తికారణమ్‌ ॥ 
ప్రజాపతీనాం సర్వేషాం స్రష్టార మమలేక్షణమ్‌ । 
భకార్తిహానిదాతారం భక్తానాం ప్రియకామదమ్‌ ॥ 

త్వాం నమామి హరే! దివ్యం పరబ్రహ్మస్వరూపిణమ్‌। 
ప్రధానపుంసో రజయోః జగత్మారణభూతయోః ॥ 
నిత్యయోర్వ్యాపినోశ్చాపి ప్రభుం త్వాం కారణం పరమ్‌! 
తం త్వాం నమామి భూతేశం భూతానామపి కారణమ్‌! 
సూరయో యచ్చపశ్యన్తి పరమం ధామ శాశ్వతమ్‌ । 
తత్త్వ మేతత్సరం ధామ పరం బ్రహ్మ సనాతనమ్‌ ॥ 
తం త్వాం నమామి గోవిన్దం సహస్రాదిత్య సన్నిభమ్‌ । 
మునయ స్త్వాం సమభ్యర్చ్య బహువర్షశతాని వై ॥ 
త్వత్రసాదా చ్చ దేవేశ త్వయ్యేవ లయ మాగతాః । 
పురన్దరోల పి దేవేశ త్వా మేవ పురుషోత్తమ ॥ 


429 


48 


49 


50 


51 


59 


53 


54 


55 


56 


5¶ 


215 


శ్రీవామనపురాణే, క్షేత్రఖందే, పంచత్రింశో౨_ ధ్యాయః 


తెలియబడజాలని రూపముకల నీరూపమును చూడగోరి నను తెలియజాల 
కున్నారు. నేను, నీ శుద్ధమగు శాశ్వత స్థానమును స్తుతింప 48 


జాలను. అచ్యుతా! సర్వేశ్వరా! నీ గుణములను నేను వర్ణింపజాలను. 
అను(గహింపుము. వేదరక్షకా! మమ్ముల నందరును నీ కరుణాకటాక్ష వీక్షణములచే 
కరుణింపుమని స్తుతించెను. 49 


ఈశ్వరుడు శ్రీమన్నారాయణుని స్తుతించుట 


ఇట్లు చతుర్ముఖుడు స్తుతించిన పిమ్మట తెలియబడజాలని రూపముగలవాడును, 
తన భక్తులను సంసారసాగరమున పడనీయనివాడును పురుషోత్తముడగు 
శ్రీమన్నారాయణుని శివుడిట్లు నుతించెను. 50 
శివుడు : 

ఉత్కృష్టులగు (బ్రహ్మోదులకును, నికృష్ణులగు మనుజుల కును ప్రభువైనవాడవును, 
పురాణపురుషుదవును, దుర్మార్లు లగు రాక్షస[్రేణులను సంహరించినవాడవును, 
జగత్తును పరిపాలించువాడవును, జగత్తును సృష్టించు వాడవు. 51 


నవవిధ (బ్రహ్మలను సృష్టించిన వాడవును, శాంతమగు చూపులు కలవాదవును, 
భక్తుల ఆదపలను పోగొట్టు వాడవును, భక్తులకభీష్టములనొసంగువాడవునగుర్‌2 
పరబ్రహ్మస్వరూపుడవగు నీకు నమస్కారము, పుట్టుకలేని ప్రధాన పురుషులును 
జగత్సృష్టి సంహారములకు కారణ మైనవారును 58 

నిత్యమైనవారును, అంతటను వ్యాపించియుండు (బ్రహ్మ రుద్రులకును ప్రభువైన 
వాడవును, సకల ప్రాణులకధి పతియైనవాడవు, ప్రధానమైన కారణభూతుడవు, 


ప్రాణుల సృష్టికి కారణమైన వాడవునగు నీకు నమస్మారము. 54 
నిత్యసూరులే శాశ్వతమగు నుత్మృష్టస్థానము సేవించు చున్నారో ఆ పరస్థానము 
పరబ్రహ్మవగు నీవేకదా! ర్‌ర్‌ 
వేయిమంది సూర్యులతో సమానమైన తేజోవంతుడవగు నీకు నమస్కారము. 
మునీంద్రులనేక వందల సంవత్సరములు నిన్ను పూజించి 56 
నీయను[గ్రవాము వలన ఉపాననమగు నీయందు లీనమగుచున్నారు. 
ఇంద్రుడును నిన్నే 57 
430 


215/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
అశ్వమేధ శతైరివ్టా 23 మవాప్తవాన్‌ । 
బ్రహ్మాశ్వమేధసాహ,సైః త్వా మిష్ట్వా జగదీశ్వరమ్‌ ॥ 
ప్రాప బ్రహ్మపదం దివ్యం దుఃఖశోకవివర్ణితమ్‌ | 
అహ మారాధ్య దేవ! త్వాం సర్వమేధే మహాక్రతౌ ॥ 
ప్రాప్తవాన్‌ దేవదేవత్వం దుర్లభం సర్వదేవతైః । 
త్వ మేవే శ జగద్దాతా త్వమేవ జగతో గతిః ॥ 
స్రష్టా త్వమేవ జగతః సంహర్తా చ త్వమేవ హి । 
తం త్వాం నమామి శోకార్తి మోహహాని ప్రదాయినమ్‌॥। 
ప్రసీదేశ! మహామాయ సహగ్రవదనేక్షణ । 
సర్వలోపతే నాథ సర్వలోకపరాయణ ॥ 
విష్ణో! తవై త దృహుబాహుశాఖం తమాలవర్ణం బహువక్రనేత్రమ్‌ । 
జ్వలత్కిరీటైః బహుంత్నవద్భిః జాజ్వల్యమానం ప్రణమామి రూపమ్‌ ॥ 


మహర్షికృత భగవత్తుతిః 
వామదేవః :- 
ఏవం స్తుతే జగన్నాథే శమ్భునా పరమేష్టినా । 
తుష్టువు ర్మునయో భూప ప్రణమ్యా మలచేతసః ॥ 


మునయః :- 
నమః కృష్ణాయ హరయే పరస్మె బ్రహ్మరూపిణే । 
నమో భగవతే తస్మె విష్ణవే పరేమాత్మనే ॥ 


సర్వభూతశరణ్యాయ సర్వజ్ఞాయ నమో నమః । 
వాసుదేవాయ భక్తానాం సర్వకామ ప్రదాయినే ॥ 


నమః పజ్మ్బజనేత్రాయ జగద్దాత్రేత_ చ్యుతాయ చ । 
హృషీకేశాయ సర్వాయ నమః కమలమాలినే ॥ 


431 


58 


59 


60 


61 


62 


63 


64 


65 


66 


67 


216 


శ్రీవామనపురాణే, క్షేత్రఖందే, పంచత్రింశో౨_ ధ్యాయః 
నూరశ్వమేధ యాగములచే పూజించి దేవతలకధిపతి యాయెను. వేయి 


అశ్వమేధయాగములచే (బ్రహ్మ నిన్నర్చించి 58 
శారీరక దుఃఖము, మానసిక దుఃఖమును లేని దివ్యమగు బ్రహ్మపదమునందెను. 
ప్రభూ! నేను నిన్ను సర్వమేధ యాగముచే నారాధించి 59 
దేవతలెవరును పొందశక్యముగాని దేవాధిపత్యము నందితిని. నీవే జగదాధారుడవు. 
నీకే జగత్తునకు ఉపాయమును ఫలమునైనవాడవు. 60 
జగత్తును సృజించువాడవు సంహరించువాడవునీవే, శోక మును వ్యాధిని 
మోహమును పోగొట్టు నీకు నమస్కారము. 61 
మహామాయాస్వరూపా! సహస్రవదనా! సహస్రనేత్రా! సకలలోకనాధా! సకల లోక 
సంరక్షకా! 62 


ఓ శ్రీమహావిష్టో! చీకటి వృక్షముల రంగునుబోలిన వర్ణముగలిగి అనేక 
బాహువులును, అనేక ముఖములును నేత్రములుకల పలువిధ రత్నములచే కూర్చిన 
ప్రకాశించు కిరీటములచే నొప్పుచున్న నీ రూపమునకు నమస్మారమని 63 


మహర్షులు భగవంతుని స్తుతించుట 


వామదేవుడు :- 

ఇట్లు రుద్రుడు స్తుతించినంతనే నిర్మలాంతఃకరణులగు మునీంద్రులు యిట్లు 
వినుతింపసాగిరి. 64 
మునులు :- 


కృష్ణావతారా! (పూర్ణానన్షస్వరూపా! పాపనాశకా) పరబ్రహ్మ (అంతటను వ్యాపించిన 
స్వరూపము కలవాడా!) షద్దుణ పూర్ణా! పరమాత్మా! నీకు నమస్మారము. 65 
సకల ప్రాణికోటిని రక్షించుటలో గొప్ప నైపుణ్యము కలవాడా! సకలము 
నెజింగినవాడా! వసుదేవపుత్రా! భక్తులకభీష్టముల నొసంగువాడా! 66 
తామరరేకులవంటి నేత్రములు కలవాడా! జగదాధారా! అచ్యుతా! నాశరహితా! 
ఇంద్రియముల నియమించు వాడా! సకలము శరీరమువలెనభిమానించి 
యంతటను వ్యాపించువాడా! పద్మముల మాలికను ధరించిన (ప్రభూ! నీకు 
నమస్మారము. 67 
432 


216/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


అనన్తనాగపర్యజ్కే సహస్రఫణశోభితే । 
దీష్యమానే9_మలే దివ్యే సహస్రార్మసమప్రభే ॥ 


యోగనిద్రాముపేతాయ తస్మై భగవతే నమః । 
యద్రూపం న చ పశ్యన్తి సూరయో న చ యోగినః ॥ 


తం నతాః స్మ జగన్నాథం క్షీరోదార్ణవశాయినమ్‌ । 
త్వామేవార్తాః ప్రపన్నాః స్మ శరణ్యం వయమీశ్వరమ్‌॥। 


అస్మాన్‌ పాహి శరణ్యేశ ప్రణతార్తిహరావ్యయ! । 
త్వద్రూపమేతద్లోవిన్ద! సహ(స్రార్మసమద్యుతే ॥ 


జాజ్వల్యమానం తేజోభిః నేక్షితుం శక్నుమో వయమ్‌! 
కురు ప్రసాదమస్మాకం ప్రసన్నవదనేక్షణ । 
త్వమేవ గతిరస్మాకం సర్వేషామేవ కేశవ! ॥ 


నతాః స్మ దివ్యం పురుషం పురాణం త్వామేవ సర్వేశ్వరమీ శ్వరాణామ్‌ I 
యుగాన్తకాలాగ్నిసమ ప్రతాపం ప్రదీప్తవక్రేక్షణమప్రమేయమ్‌ ॥ 


సప్తర్వ్యాదికృతభగవత్తు తిః 


వామదేవః :- 
ఇతి తేషాం మునీన్హాణాం వచః (శ్రుత్వా తతో నృప । 
సప్తర్షయో మహాత్మానో వాగీశశ్చ మహాద్యుతిః ॥ 


వసుశ్చ భగవద్భక్తో మహే శ్చ ప్రతాపవాన్‌ । 
తుష్టువు ర్లేవదేవేశం శిరోభిః ప్రణిపత్య తమ్‌ ॥ 


433 


68 


69 


70 


71 


72 


73 


74 


75 


217 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, పంచత్రింశోల_ధ్యాయః 


వేయి పడగలచే ప్రకాశించుచు, విరాజిల్లుచున్న స్వచ్చమై వేయిమంది సూర్యులతో 
సమానమగు కాంతిగలిగిన శేషపాన్సుపై 68 


యోగనిద్రను జెందియున్న జ్ఞానశక్యాది కల్యాణగుణ పూర్ణునకు నమస్మారము. 
నిత్యసూరులుగాని యోగీంద్రులు కాని యే రూపమును జూడజాలకున్నారో 69 


అట్టి పాలసముద్రమున పవళించియున్న లోకనాథునకు నమస్కారము. 
శరణుపొందదగిన వాడవును సకలలోక నియంతవునగు నిన్ను దుఃఖపీడితులమై 
మేము శరణు జొచ్చుచున్నాము. 70 


శరణు పొందవలసిన దేవతాంతకులకును ప్రభువైనవాడా! నమస్కరించిన వారి 
యాపదలను బాపువాడా! వేయి సూర్యులతో సమానమైన కాంతిగల స్వామీ! 
మమ్ములను 71 


రక్షింపుము. కాంతులచే మిక్కిలి దేదీప్యమానమై వెలుంగు చున్ననీ యీ రూపమును 
మేము గాంచజాలము. మందస్మిత వదనారవిందా! కరుణారస సంషావిత నేత్రా! 
మాకందరకును నీవే శరణ్యుడవు. 72 


దేవాధిపతియు, ప్రళయ కాలాగ్నిహోత్ర సమాన పరాక్రమో పేతుడవును 
జ్వలించుచున్న ముఖనే[త్రములు కలిగిన వాదవును, వేదములచేనైన 
నెజుంగశక్యముకాని స్వరూపుడవు పురాణపురుషుడవగు నీకు సమస్మారము. 73 


సప్తర్షులును భగవంతుని స్తుతించుట 


a 
వామదేవుడు: 
అని యిట్లు మునులునుతించినంతనే మహానుభావులగు సప్తర్నులును, 
తేజోవంతుడగు బృహస్పతియు 74 
భగవద్భక్తుడగు వసురాజును, పరాక్రమశాలియగు నింద్రుడును, దేవదేవునకు 
శిరములువంచి నమస్మరించి యిట్లు పొగడసాగిరి. 75 
434 


217/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
నప్తర్వ్యాదయః :- 
నమోనమో౭_స్తు విశ్వాత్మన్‌ త్వం బ్రహ్మా త్వం పినాకధృత్‌! 
చస్టేన్హార్కాశ్విమరుతః త్వమేవ జగతః పతే ॥ 


సహస్రాదిత్యసజ్మాశ చక్రహస్తాయ తే నమః । 
శజ్ఞహస్తాయ తే నిత్యం నమో విష్ణో! మహాత్మనే ॥ 


నమః కిరీటినే నిత్యం నమః కౌస్తుభధారిణే I 
నీలమెఘటప్రతీకాశ వపుషే బ్రహ్మణే నమః ॥ 


అసిరత్నగదాచాప! శక్తితోమరపాణయే । 
ప్రదీపాయుధజాలాయ ప్రదీప్తవపుషే నమః ॥ 


యజ్జేశాయ నమస్తుభ్యం జ్వలత్ముణ్ణలధారిణే 1 
నమో9 స్తు పద్మనాభాయ నమస్తే విశ్వయోనయే ॥ 


పరావరాణాం పతయే కరాలవపుషే నమః । 
కాలనేమిహిరణ్యాక్ష హిరణ్యాదివిఘాతినే ॥ 


ఉగ్రరూపాయ తే నిత్యం నృసింహాయాప్యనాదయే । 
నమో౭_స్తు పద్మనాభాయ నమో9_స్తు వరదాయ చ । 
భూయో భూయో నమో నిత్యం వ్యాపినే శార్హ పాణయే॥। 


నతాః స్మ చైతత్తవ విశ్వరూపం సర్వాయుధో పేతమపాస్తదోషమ్‌ । 
విద్మో న చాద్యం పరమం తవాద్య రూపం పరం వేద న చాబ్దయోనిః ॥ 


సనకాది పరమయోగి కృతభగవత్త్సుతిః 


వామదేవః :- 
ఏవముక్తే తతస్తే తు సనకాద్యాశ్చ యోగినః । 
ప్రణమ్య తుష్టువు ర్లేవం వైనతేయోపరి స్థితమ్‌ ॥ 


435 


76 


77 


78 


79 


80 


81 


82 


83 


84 


218 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, పంచత్రింశో౨_ ధ్యాయః 


సకల జగదంతర్యామీ! నీవె బ్రహ్మలోనంతర్యామిగా సృష్టించువాడవు నీవే 
త్రిశూలధారియగు రుద్రునిలోనుండి సంహరించువాడవు. చంద్ర, ఇంద్రులలోనుండి 
వెలిగించు వాదవు. సూర్యునకు అశ్వినీదేవతలకు వాయువునకు, అంతర్యామిగా 
నున్న వాడవు. 76 


వేయిమంది సూర్యులను బోలిన చక్రము చేతియందు ధరించిన నీకు నమస్మారము. 
ఎల్లవేళల యందును శంఖమును ధరించియుండు నీకు నమస్మారము. 77 


కిరీటధారియు, కౌస్తుభమును ధరించిన వాడవును, నల్లని మేఘమువంటి 
శరీరముకలవాడవునగు పరబ్రహ్మవగు నీకు నమస్మారము. 78 


శ్రెష్టమగు ఖడ్గమును, గదను, చాపమును, శక్తిని, చిల్లకోలను హస్తములయందు 
ధరించినవాడును, ప్రకాశ మానములగు నాయుధములను ధరించి జాజ్వల్యమాన 
మగు శరీరముకల నీకు 79 
నమస్కారము. సకల యజ్ఞభోక్తవును భఫల(పదుడవును, మెరయుచున్న 
కుండనములను ధరించిన వాడవును. పద్మము నాభియందు కలవాడవును, 
విశ్వరూపుడవగు నీకు నమస్కారము. 80 


ఉత్క ఎషనికృష్ణ 'ప్రాణులకధిపతియు, శత్రుభయంకరమగు శరీరము కలవాడవును, 
కాలనేమి, హిరణ్యాక్ష హిరణ్య కశిపులను సంహరించిన వాడవును 81 


భయంకర రూపుడవును, నరసింహుడవును, పుట్టుకలేని వాడవును కమలము 
నాభియందు కలవాడవును, వరముల నొసంగువాడవును, శార్‌జ్ఞమును ధరించిన 
నీకనేక నమస్కారములు. 82 


ఆయుధములన్నిటితో కూడినదియు దోషరహితమునగు, నీ విశ్వరూపమునకు 
నమస్మరించుచున్నాము. గొప్పది యగు నీయనాది రూపమును చతురాననుడైన 
నెటుంగ జాలడిని 83 


సనకాది పరమయోగీంద్రులు భగవంతుని స్తుతించుట 
వామదేవుడు 
సప్తర్నులు నుతించినంతనే సనకాది యోగీంద్రులు గరుడా రూఢుడగు 
శ్రీమన్నారాయణుని నమస్కరించి యిట్లు పొగడసాగిరి. 84 


436 


218/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, చతుర్దభాగే 
సనకాద్యాః :- 
జయ యజ్ఞపతే దేవ! జయ నాథ! జయాక్షర! । 
జయ శజ్ఞధరాచిన్య జయ చక్రధరావ్యయ ॥ 85 


విభో! జయ విశాలాక్ష! పరమాత్మన్‌! జయాచ్యుత! । 

జయ దంష్రాగ్రవిన్యస్త మహీపద్మ! జయేశ్వర! ॥ 86 
జయ సర్వద! సర్వేశ జయ సర్వహృది స్థిత I 

పద్మనాభ! జయా జయ! జయ పూరుష! మానద! ॥ 87 


మాయయా తవ మోహిన్యా! దేవాశ్చాపి విమోహితాః । 
అనేకరత్నసజ్భన్న సువర్ణమకుటాయ తే ॥ 88 


నతాః స్మో౭_ చిన్యరూపాయ యోగిధ్యేయాయ తే నమః। 
నతాః స్మో౭_ త్యన్తశుద్దాయ సర్వజ్ఞాయాదివేధసే ॥ 89 


పరబ్రహ్మస్వరూపాయ నతాః స్మో 5८८००००३ । 
అవ్యక్తాయాప్రమేయాయ శ్రీధరాయ సువర్చసే I 90 


(శ్రియఃకాన్లాయ దాన్తాయ భక్తానాం ముక్తిదాయినే । 
శక్రాదిలోకపాలానాం పాలయిత్రే నమో౭_స్తు తే । 
పీతామృరాయ తే నిత్యం నతాః స్మ పురుషోత్తమ ॥ 91 


వ్యాప్తం త్వయా నాథ తమః సుదీప్తం విశ్వాత్మనా9_ శేషనివాసినా విభో । 
త్వామద్య సర్వే వయమీశితారం నతాః స్మ పద్మాభవిలోలలోచనమ్‌ ॥ 92 


తన్నాస్తి కిజ్చిత్‌ రహితం త్వయా హరే సమస్తలోకేష్వపి జాతు యత్య్వాత్‌ । 
వన్గామహే త్వాం విమలార్మవర్ణం కిరీటహారోజ్ఞ్వలితం శుభోరుకమ్‌ ॥ 93 


437 


219 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, పంచత్రింశోల_ధ్యాయః 
యజ్ఞరూపా! నాశరహితా! శంఖమును ధరించినవాడా! ఊహింపనలవికానివాడా! 
చక్రధారీ! न విరాజిల్లుము. 85 


పుండరీక విశాలనేత్రా! పరమాత్మా! అచ్యుతా! భూదేవిని కోరమొనయందు 
ధరించినవాడా! न 23९000८9 25०9. 86 


సకలాభీష్టముల నొసంగువాడా! సకలమును నియమించు వాడా! సృష్టికి కారణమైన 
బ్రహ్మపుట్టుటకు కారణమగు పద్మమును నాభియందు కలవాడా! ఎవరిచేగాని 
జయింప బడనివాడా! నీ భక్తులకు పూజ్యత నొసంగువాడా! न 
యుందువుగాక! 87 


అందరను మోహింపజేయు నీ మాయచే దేవతలును మోహాక్రాంతులగు చున్నారు. 
అనేక రత్నజటి తమగు బంగారు కిరీటముగల వాడవును 88 


ఎవ్వరిచేగాని తెలియబడజాలని రూపము గలవాడవును యోగీంద్రులచే 
ధ్యానింపబడువాడవును, సకలము నెలింగినవాడవును, ఆదిబ్రహ్మయు 89 


పర(బ్రహ్మ స్వరూపుడవును, వరప్రదాతయు, వేదములచే గాని యితర 
ప్రమాణములచేగాని తెలియబడని వాడవును, శ్రీదేవిని వక్షస్థలమున ధరించిన 
వాడవును 90 


శ్రియఃపతియు, ఇంద్రియముల నిగ్రహించిన వాడవును, భక్తులకు మోక్షము 
నొసంగు వాడవును, ఇంద్రాది లోక పాలురను రక్షించువాడవును. పీతాంబరమును 
ధరించిన వాడవునునగు పురుషోత్తమా! నీకు నమస్మారము. 91 


విశ్వరూవుడవును సకలలోక నివాసియగు నీచెశుతులలో ప్రధానముగా 
ప్రతిపాదింపబడిన తమశ్శ్ళబ్దవాచ్యమగు మూలప్రకృతి అంతర్యామివగు నీచే 
వ్యాపింపచేయబడి నది, సర్వనియామకుడవును, తామరపద్మమువంటి కాంతి 
గలిగి చలించుచున్న నేత్రములుగల నిన్ను మేమందరము నమస్మరించుచున్నాము. 


లోకములన్నిటిలోను ఒకప్పుడైనను నీవు అంతర్యామిలేని వస్తువేదియునులేదు. 
స్వచ్చమగు సూర్యునివంటి కాంతిగలిగి కిరీటము హారములచే ప్రకాశించుచున్న 
వాడవు. చక్కని తొడలుగల నీకు నమస్మరించుచున్నాము. 93 


438 


219/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, చతుర్దభాగే 


ఏతత్పరం రూపమపేతజన్మ జరాదిదోషం విమలం విశోకమ్‌ । 
అదృష్టపూర్వం మనుజామరాద్యైః నతాః స్మ విద్యుజ్ఞ్వలితోరు శోభమ్‌ ॥ 


ఇన్దాదిదిక్పాలకకృతభగవత్తుుతి:ః 
లామదేవః :- 
ఏవం స్తుతే జగన్నాథే సనకాదిమహాత్మభిః । 
శక్రాద్యా లోకపాలాస్తం తుష్టువుర్మధుసూదనమ్‌ ॥ 


వన్గమానాః శిరోభిస్తం భూతభావనభావనమ్‌ । 
అజ్బలిం మూర్ధ్ని సన్గాయ విస్మయోత్స్కుల్లలోచనాః ॥ 


ఇన్హాదయః :- 

నమో౭ స్తు విశ్వరూపాయ పీతామృరధరాయ తే । 
నమస్తే స్తు జగద్దాత్రే శార్‌జ్ఞచాపాసిధారిణే ॥ 
మధుహన్రే నమో నిత్యం నమః కైటభఘాతినే I 
కాలాగ్నిసమచక్రేణ నిహన్రే సురవైరిణామ్‌ ॥ 


సర్వకల్యాణభూతాయ వరదాయ వరార్థినామ్‌ I 
నమో నిత్యమదృశ్యాయ దృశ్యరూవాయ తే నమః ॥ 


పరస్మై బ్రహ్మణే తుభ్యం నమో యజ్ఞస్వరూపిణే | 
నమో భవ్యాయ తే నిత్యం శ్రీవత్సాజ్మితవక్షసే ॥ 


భయదాయ నమో నిత్యం దైత్యేన్హాణాం బలీయసామ్‌ । 
భోగదాయ నమో నిత్యం అస్మాకం స్వర్గదాయినామ్‌ ॥ 


వరేణ్యాయ నమో నిత్యం అచలాయా9_వ్యయాయ చ। 
శరణ్యాయ నమో నిత్యం నమః క్షీరోదశాయినే ॥ 


యోగాత్మనే నమో నిత్యం నమో దామోదరాయ చ । 
క్షయవృద్ధివిహీనాయ నిర్గుణాయ నమో నమః ॥ 


439 


94 


95 


96 


97 


98 


99 


100 


101 


102 


103 


220 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, పంచత్రింశో9_ ధ్యాయః 
పుట్టుక ముసలితనము మున్నగు దోషములు లేనట్టియు, నిర్మలమును 
శోకరహితమును, దేవమనుష్యాదులచే మున్నెన్నడును చూడబడనిదియు, మెరపువలె 
మెరయు చున్న గొప్పతేజోవంతమగు నీరూపమునకు నమస్కారము. 94 


ఇంద్రుడు మున్నగు దేవతలు భగవంతుని స్తుతించుట 
వామదేవుడు : 
ఇట్లు సనకాది యోగీంద్రులు కీర్తింపగనే దేవేంద్రుడు మొదలగు లోకపాలకులు 


సకల భూతములకును ధారకపోషక భోగ్యంబులనిచ్చి వృద్దిగావించు 
సంకల్పముకలవాడగు శ్రీమన్నా రాయణుని శిరస్సులతో నమస్కరించి శిరమున 
చేతులు జోడించి యాశ్చర్యముచే కనులు వికసింపగా 96 
९२९०९ 

ఇం(దాదులిట్లు సన్నుతించిరి. 2९८०००१८ 2४ 29, & ००९ © (०९0८०, 
జగధారుడవును, శార్‌బ్బధరుడవును, నందక ఖడ్గమును ధరించిన వాడవును97 


మధువను రాక్షసుని సంహరించిన వాడవును, కైటభుని చంపినవాడవును, 
రాక్షసులను ప్రళభయకాలాగ్నితో సమానమగు చక్రముచే సంహరించినవాడవును 


సమస్త కళ్యాణనిధియు, వరములనపేక్షించువారలకు వరములనొసంగువాడును, 
యోగీంద్రులకైన కానరాని వాడవును, భక్తిచే మాత్రమే దర్శనమొసంగువాడవును! 
పరబ్రహ్మ స్వరూపుడవును, యజ్ఞస్వరూపుడవును, సర్వదా శుభకరుడవును, 
శ్రీవత్సమను పుట్టుమచ్చ కలవాడవును 100 


పరాక్రమవంతులగు రాక్షసులకును భయంకరుడును, నిత్యమును శుభములను 
నొసంగువాడవును, మాకందరకును స్వర్గము నొసంగువాడవును, 101 


(ठं > 3०5 ००९ 29 230, చలించని ००९ 29289, నాళశరపాతుడ వును, 
శరణుపొందదగినవాడవును, పాలసము[ద్రమున పవళించి యుండువాడవునగు 


నీకు వందనము. 102 

యోగరూపుడవును, దామోదరుడవును, పెరుగుట తరుగుటయు లేని వాడవును, 

హేయగుణములు లేని వాడవును 103 
440 


220/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


యత్తత్పరమనిర్దేశ్యం అచిన్వమజమక్షరమ్‌ । 
అవ్యక్తమజరం నిత్యం అవ్యయం ధామ శాశ్వతమ్‌ ॥ 104 


అరూపమమలం బ్రహ్మ సర్వేశమచలం విభుమ్‌ । 
యద్రహ్మ తత్పరం ధామ భవానేవ న చాపరః ॥ 105 


తన్న విద్మః పరం రూపం తవ యత్తు పురాతనమ్‌ । 
ఏతచ్చాపి న జానీమో యదేతద్దర్శితం త్వయా ॥ 106 


ప్రసీద విశ్వేశ్వర! విశ్వతోముఖ! ప్రసీద విశ్వక్షయపాలనేశ । 
ప్రసీద విశ్వాలయ విశ్వమూర్తే! విశ్వస్య యోనే! భగవన్‌! ప్రసీద ॥ 107 


శ్వేతదీపవాసిసిద్ధకృతభగవత్తు నతిః 
వామదేవః :- 
ఏవం స్తుతే9 థ దేవేశే శక్రాద్యైః త్రిదశేశ్వరైః । 
తుష్టువుస్తం ప్రణమ్యేశం శ్వేతద్వీపనివాసినః ॥ 108 


సిద్ధాః వ్‌ 
యం విష్ణుమాద్యం పురుషం పురాణం దేవా నమస్యన్తి శుభోరుబాహుమ్‌ । 
నతాఃస్మతం దేవమజం సురేశం విశ్వస్య కర్తారమనాదిమూర్తిమ్‌ ॥ 109 


యేనైవ దం్రాగ్రసముద్దుతా ధరా బిభర్తి విశ్వం ససురాసురే నమ్‌ ] 
నతాః స్మ తస్మై వరదాయ పుంసే సర్వాత్మనే శేష విభూతిధాయినే ॥ 110 


యేనేదమణ్దం సకలం మహీయసా 

వ్యాప్తం త్వయైకేన సురారిఘాతినా । 

తం త్వాం నతాః స్మా౭_ చ్యుతమీడితారో 

వయం విభుం లోకవిభూతిహేతుమ్‌ ॥ 111 


441 


221 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, పంచత్రింశో౨_ ధ్యాయః 
ఇట్టిదని చెప్పజాలని సాటిలేని శరీరము కలవాడవు. ఊహింపబడని వాడవు. 
కర్మనిబంధనమగు పుట్టుక లేనివాడవు. నాశరహితుడవు. ముసలితము లేనివాడవు. 
శాశ్వతమగు స్థానమైనవాడవు. 104 


ప్రాకృతరూపము లేనివాడును, నిర్మలుడును, సర్వ నియంతయు, నిశ్చలుడును, 
సర్వవ్యాపియు, ఉత్కృష్ట స్థానమును నీవే, వేరొకడు లేడు. 105 


నీ ప్రాచీనయధథార్థ రూపము నెజుంగజాలము, ఇపుడు నీవు మాకు 
ప్రత్యక్షమొనరించిన రూపమును గూడా తెలియజాలము. 106 


జగన్నాయకా! ప్రపంచమునన్ని విధముల జూడగలుగు వాడా! సృష్టిస్థితి 
సంహారములనొనరించుస్వామీ! సర్వ వ్యాపీ! జగద్రూవా! జగత్సృష్టికారకా! 
అనుగ్రహింపుము. 107 


శ్వేతద్వీపమున నివసించు సిద్దులు భగవంతుని స్తుతించుట 
వామదేవుడు; 
ఇట్షింద్రాది దేవతలు వినుతించిన పిమ్మట శ్వేతద్వీపమున నివసించు సిద్దులు108 


విదులు :- 

పరర సుందరములగు తొడలును, భుజములు కలవాడును 
పుట్టుకలేని వాడును, దేవాధిదేవుడును, సృష్టికర్తయు, అనాదియైన వాడునగు 
నేశ్రీమన్నారాయ ణుని దేవతలు నమస్మరించుచున్నారో ఆతనిని మేము 
సేవించుచున్నాము. 109 


ఏ వరాహరూపియగు భగవంతుని కోరలమొనలచే నుద్ధ రింపబడిన భూమాత 
దేవరాక్షససహితమగు ప్రవంచము నంతను భరించుచున్నదో, ఎవడు 
భక్తులకభీష్టముల నొసంగుచున్నాడో, సర్వాంతర్యామియై యెవడు విరాజిల్లు 
చున్నాడో యెవనియనుగ్రహముచే సకలైశ్వర్యములును లభ్యమగుచున్నవో ఆ 
శ్రీమన్నారాయణుని నమస్కరించు చున్నాము. 110 
అసుర నిహంతయై ఉత్కృష్టుడవగు నీయొక్కనిచేతనే యీ ప్రపంచమంతయు 
వ్యాపింపబడినది. ప్రపంచము నకైశ్వర్యదాయకుడవై సర్వేశ్వరుడవగు నిన్ను స్తోత్రము 
నొనరించు మేము నీకు నమస్మరించుచున్నాము. 71 
442 


221/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
యేనాన్తకాలే జగదేతదాదినా గ్రస్తం త్వయా హ్యక్షయశక్తిరూపిణా । 
జ్ఞానైకదృశ్యం పరమార్దతత్వం తం బాలరూపం ప్రణమామ నిత్యమ్‌ ॥ 112 
ఇ ® 


యేనాదికాలే విభునా మహీయసా 

స్వనాభిపద్మాన్తరు పేతమండలమ్‌ 

విసృష్టమస్సు స్వపతా9_త్మలీలయా 

తం త్వాం నతాః స్మామరలోకనాథ ॥ 113 

యేనేదమణ్దం బహుశో విభూతం 

దురాత్మభిర్దెత్యవరైః సుఘోరైః । 

నిహత్య దైత్యాన్‌ సహసా మహారణే 

సంరక్షితం తం ప్రణమామ నిత్యమ్‌ ॥ 114 

జానన్తి యన్నె వ పితామహాద్యాః 

పరమం పదం నైవ వయం చ నానే । 

త్వం తత్పదం వృద్ధివినాశహీనం 

రక్షస్వ చాస్మాన్‌ భగవన్‌ ప్రసీద ॥ 115 

ఇతి శ్రీవామనపురాణే 1 1 శ్రీవేజ్బ్ఞటాచలమావాత్సే 

(బిహ్మోదిక్చతభగవత్తు తిపరమ్హ్సరా నామ 2०७०८९० ధ్వాయః 


= 6 ౮ శ్రకకొకాణా 


అథ షట్‌త్రింళఛో9_ ధ్యాయః 
వామదేవః : 
ఏవం స్తుత్వాల థ తే సర్వే బ్రహ్మాద్యా దేవతాగణాః । 
అగస్త్యప్రముఖాశ్చాపి మునయో౭_మలచేతసః ॥ 1 


సిద్దాశ్చాపి తథా సర్వే శ్వేతద్వీపనివాసినః । 

వాగీశవసుశుక్రాశ్చ దుర్వాసాశ్చ మహామునిః ॥ 2 
సప్తర్మయశ్చ రాజేన్ర! సనకాద్యాశ్చ యోగినః । 

సర్వ ఏతే మహీపాల! యే చాప్యన్యే సమాగతాః ॥ 8 


443 


222 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, షట్టింశోల_ ధ్యాయః 


అనంతశక్తియుక్తుడవగు నీచే ప్రళయకాలమున నీ ప్రవంచమంతయు 
మింగివేయబడినది. జ్ఞానముచే మాత్రమే తెలియబడు యధార్థస్వరూపుడగు బాలుని 
రూపముననున్న శ్రీమన్నారాయణునకు నిత్యము నమస్మరించుచున్నాము. 112 


సర్వవ్యాపియు పూజ్యుడవును జగద్రక్షణోపాయ చింతన మనే నిద్రలోనున్న నీచే 
సృష్టికాలమున నీనాఖికమలమున నున్న (బ్రహ్మాోండమంతయు నీటిలో 
లీలాపరికరమగునట్లు విడువబడినది. అట్టి దేవాదిదేవుడవగు నీకు నమస్కరించు 
చున్నాము. 118 


ఈ ప్రపంచమంతయు దుష్టతలంపుగల క్యూరరాక్షసులచే ననేక విధములుగా 
వ్యాపింపబడియుండగా ఘోర యుద్ధమున వారు వెంటనే సంహరించు సర్వేశ్వరుని 
నమస్మరించుచున్నాము. 114 


బ్రహ్మాది దేవతలును, మేమును యితరులెవ్వరు గాని యే పరమపదమునెజుంగ 
జాలకున్నారో వృద్ధిపొందుట నశించి పోవుటయను వికారములులేని యా 
పరమపదమును, మమ్ములను, అను(గహించి రక్షింపుము. 115 
ఇది శ్రీవామన వురాణమున క్షేతఖందమున శ్రీవేంకటాచల మావోత్యమున 
(బహ్మమున్నగు వారిచే చేయబడిన భగవంతుని స్తోతపరంపరను తెలువు ముప్పది 
అయిదవ అధ్యాయము 


== 


ముప్పది యారవ అధ్యాయము 
వామదేవుడు: 
బ్రహ్మాది దేవతలును నిర్మలాంతఃకరణులగు అగస్యాది మునీంద్రులును 1 


శ్వేతద్వీప నివాసులగు సిద్ధులను, బృహస్పతి, ఉపరి చరవసువు, శుక్రాచార్యుడు, 


దుర్వాసముని 2 
సప్తర్శులును, సనకాది యోగీంద్రులును 3 
444 


222/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


ద్రష్టుం తమీశ్వరం దేవం తత్రృసాదానువర్తినః | 
భూయో భూయః ప్రణమ్యేశం నారాయణమురిన్దమమ్‌॥। 


కృతాజ్ఞాలిపుటాస్తన్లు పరివార్యోపతసిరే । 
స్త్పషాం స భగవాన్‌ మధ్యే రాజీవలోచన: ॥ 


స్మయన్నివ మహాబాహుః వినతానననాసితః । 
అతిషదేవదేవేశః స తాన్‌ సర్వాన్‌ విలోకయన్‌॥ 


దీష్యమానః స్వతేజోభిః అంశుమానివ రశ్మిభిః । 
ఏతస్మిన్నన్తరే దేవం వాయ్వాహారాజ్ఞనా నృప! ॥ 


అగాయన్‌ కర్మ్శభిర్దివ్యెః దివ్యభూషణభూషితాః । 
రావణాదివధం కేచిత్‌ గన్గర్వపతయో జగుః ॥ 


కంసకేశిజరాసన సాళ్వాదీనాం వధం తథా 
బాణదుర్యోధనాదీనాం వధజ్బూపి మహాద్భుతమ్‌ ॥ 


అగాయన్నపరే తత్ర గన్గర్వపతయో9_మలాః 
హిరణ్యకళిపోస్తత్ర వధజ్బాపి జగుః పరే ॥ 


అవతారేషు చాన్యేషు యాని యాని కృతాని వై । 
కేచిత్‌ జగుః జగత్సృష్టిం బ్రహ్మోదిస్థాన వరాన్తికామ్‌ ॥ 


గన్ధర్వపతయస్తత్ర సుస్వరా హరిసన్నిధౌ । 
నృత్యన్వ్యో9_ప్పరసస్తత్రా దృశ్యన్త శతశో నృప ॥ 


గాయన్యో దేవదేవేశం నాదయన్యో దిశో దశ । 
అథ తే (ప్రేక్షమాణాస్తం నారాయణమనామయమ్‌ ॥ 


445 


10 


11 


12 


13 


223 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, షట్టింశోల_ ధ్యాయః 


సర్వేశ్వరుని చూచుటకును, అతని అనుగహమును పొంది సంచరించువారును 


నగు మరికొందరు శత్రు సూదనుడగు శ్రీమన్నారాయణునకు మరల మరల 
నమస్కరించి 4 


చేతులు జోడించి యాతనిని చుట్టుముట్టి నిలచిరి. పద్మపత్ర నేత్రుడును 5 


ఆజానుబాహువును, గరుడవాహనారూఢుడును, దేవాధి దేవుడవు అగు 
శ్రీమన్నారాయణుడు 6 


సూర్యుడు తన కిరణములచే ప్రకాశించునట్లు తన కాంతులచే విరాజిల్లుచు 
వారి మధ్యలో వేంచేసియుండగా 7 


నాగకన్యకలు దివ్యాభరణ విభూషితలై, భగవంతుని దివ్యకృత్యములను కొనియాడిరి, 
కొందరు గంధర్వపతులు రావణాది అసుర సంహారమును పాడిరి. 8 


మరికొందరు గంధర్వసతులు కంస కేశి, జరాసంధ సాళ్వాది రాక్షససంహారమును, 
బాణ, దుర్వోధన మున్నగు ఆశ్చర్యకరమైన దుష్టశికణమును 9 


గానము చేసిరి. మరికొందరు పుణ్యశీలులైన గంధర్వస్తిలు హిరణ్యక శిపువధను 
కీర్తించిరి 10 


కొందరు గంధర్వపతులు రామకృష్ణాద్యవతారముల యందలి కృత్యములను 
బ్రహ్మమొదలుకొని యచేతనముల వరకుండెడి జగత్సృష్టిని చక్కని 11 


స్వరములతో నారాయణుని సన్నిధిలో పాడిరి. అనేక వందల మంది 
అప్పరసలాడుచు కనుపించిరి. 12 


అనేకమంది పాడుచుండిరి. వాయిద్యములతో పదిదిక్కు లను (మోగించుచుండిరి. 
వారందరును సదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణుని సేవించుచు 13 


446 


223/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
బ్రవ్మాదీనాం భగవద్విశ్వరూపదర్శనమ్‌ 


విస్మయావిష్టహృదయా బ్రహ్మాద్యా దేవతాగణాః । 
అగస్తప్రముఖాశ్చాపి మునీన్దాశ్చ సహస్రశః ॥ 
దదృశుర్దేవదేవస్య దివ్యే రూపే మహాద్భుతే | 
తస్మిన్‌ మహతి భూపాల పద్మపత్రనిభేక్షణే ॥ 
అణ్జమేతదశేషం వై సాద్రిగ్రామనదీవనమ్‌ । 
సపర్వతం సపాతాళం సదేవాసురమానుషమ్‌ ॥ 


ససప్తలోకం సద్వీపం సయక్షోరగరాక్షసమ్‌ । 
సాసురం సామరపురం జంగమాజంగమాకులమ్‌ ॥ 


సతిర్యక్తరుపాషాణం సకాననమహోరగమ్‌ । 
ఏవమాద్యెస్తథాన్యెశ్చ సంయుక్తం మహదద్భుతమ్‌॥ 


అదృష్టపూర్వమాశ్చర్యం దృష్ట్వా హర్షముపాగమన్‌ । 
విస్మితాశ్చాభవస్తే౭ థ ముదితాశ్చాభవన్‌ నృపః ॥ 


వ్యాకులీకృతనేత్రాస్తే వ్యాకులీకృతమానసాః । 
వ్యాకులీకృతసర్వాజ్లా ఆసన్‌ సర్వే భయాకులాః ॥ 


అథ తాన్‌ భగవాన్‌ భూప! ప్రసన్నాః విమలై दः । 
పద్మోత్సలదళాభై స్తెః నేతైస్తాన్‌ సమలోకయత్‌ ॥ 


అథ తే భూపతే! సర్వే బ్రహ్మాద్యాస్తేన శార్చిణా I 
ప్రసన్నెర్ష్మయనైర్దివ్యైః ఆయతైరవలోకితాః ॥ 


ప్రసన్నతాం యయుస్సర్వే త్యక్తమోహభయాః స్థితాః । 
మునీన్హానవలోక్యాథ భగవానిదమటబ్రవీత్‌ ॥ 


నృపతే! సర్వలోకేశో విశ్వరూపధరో హరిః | 
శృణ్వతాం సర్వదేవానాం బ్రహ్మాదీనాం సనాతనః ॥ 


447 


14 


15 


16 


17 


18 


19 


20 


21 


22 


23 


24 


224 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, షట్టింశోల_ ధ్యాయః 


బ్రహ్మాదులు భగవంతుని విశ్వరూపమును గాంచుట 
ఆశ్చర్యము నొందిన మనస్సు కలవారై అగస్త్యుడు మొదలగు వేలకొలది ముఖ్యమైన 
మహర్షులందరును 14 


శ్రీమన్నారాయణుని మహాశ్చర్యకరమును, తామరరేకుల వంటి కనులు కలిగిన 


దివ్యరూపమున 19 
వర్వతములతోను, (గామములతోను, నదులతోను, అడవులతోను, 
పాతాళలోకముతోను, దేవ, రాక్షస, మనుజ సంఘములతోను 16 


సపష్తలోకములతోను, ద్వీపములతోను, యక్ష, నాగ, © 50:99 లతోను 
దేవేంద్రపట్టణమగు అలకాపురితోను, 17 


చరములగు పశుపక్ష్యాదులతోను, అచరములగు వృక్ష ములు, శిలలు, అడవులతోను, 
మహానాగులు మున్నగు వానితోగూడి మహాశ్చర్యకరమై 18 
మున్నెన్నడును జూదనిదియునగు ప్రపంచమునంతను గాంచి ఆశ్చర్యానందరస 
నిమగ్నులైరి. 19 


వారి కనులు చలించెను. చిత్తముత్తలపాటు నందినవి. అవయవములన్నియు 
శిధిలములైనవి. అందరును భయ (భ్రాంతులైరి. 20 


ఇట్టి వారినందరిని శాంతములై నిర్మలములై మంగళ (ప్రదములై 
తామరరేకులవంటివగు నేత్రములతో శ్రీమన్నారాయణుడు విలోకించెను. 21 


జనకమహోారాజా! ఆ శ్రీమన్నారాయణుని ప్రసన్నమై తీళ్ళమై యున్న 
కరుణాకటాక్షములా బ్రహ్మరుద్రులపై ప్రసరించి నంతనే 22 


వారందరును మోహమును భయమును విడచి శాంత చిత్తులైరి. అంత 28 


సకల లోకములకు నియంతయు, విశ్వరూపమును ధరించిన శ్రీమన్నారాయణుడు 
(బ్రహ్మాది సకల దేవతలును వినుచుండగా 24 


448 


224/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్మ్యే, చతుర్దభాగే 


మేఘగంభీరయా వాచా శ్రావ్యయా శ్లక్షరూపయా । 
జగదాపూరయత్సర్వం సుతరాం ప్రీతయా తదా ॥ 


మహర్షీన్‌ ప్రతి భగవదుక్తిః 
శ్రీభగఠాన్‌ : 
యుష్మాభిర్భూరితేజోభిః మతో యత్రార్ధ్యతే ద్విజాః ॥ 


వ్రియతాం తదశేషేణ నాత్ర కార్యా విచారణా 
మాం దృష్ట్వా ప్రార్దితాన్‌ కామాన్‌ । ప్రాప్పువన్తి నరా భువి॥ 
అచిరేణైవ కాలేన ముక్తిజ్సాపి సుదుర్లభామ్‌ । 
అప్రాహ్య ప్రార్థితాన్‌ కామాన్‌ న యాస్యన్తి ద్విజోత్తమాః ॥ 
మునయః: 
మయి దృష్టేల_చిరాత్తస్మాత్‌ బ్రూత ప్రార్థితముత్తమమ్‌। 
కృతార్జాః స్మ వయం దేవ త్వయి దృష్టే సనాతనే ॥ 

థి 


త్వత్రసాదం వినా నాథ! న త్వం ద్రష్టుం హి శక్యసే | 
త్వాం ద్రష్టుకామా గోవిన్ద! విచరనో వయం విభో! ॥ 


నారాయణగిరావస్మిన్‌ త్వత్సాదతలవాసితే । 

త్వాం దృష్ట్వా భృశముద్విగ్నా । భగవన్‌ పురుషోత్తమ॥। 
సంసారాత్‌ మోక్షమిచ్చన్లో దేవ! త్వత్సాదమా్రితాః । 
ముక్తిం ప్రయచ్చ దేవేశ సంసారాత్‌ భీతివర్ధనాత్‌ ॥ 


లామదేవః : 
ఏవముక్స్వాలం_ ¢ గోవిన్లో వరేణ్యః పురుషోత్తమః । 
భగవాన్‌ భూతభవ్యేశః ప్రోవాచేదం వచో నృప ॥ 


449 


25 


26 


27 


28 


29 


30 


31 


832 


33 


225 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, షట్టింశోల_ ధ్యాయః 


మేఘగర్థననుబోలి, వీనులకు విందొనరించునదై ప్రియ కరమగు వాక్కుతో 
జగత్తునంతను ప్రతిధ్వనింప చేయుచు 25 


మహర్షులతో భగవంతుడు భాషించుట 
శ్రీ భగలానుడు :- 
తేజశ్ళాలురగు మీరు నా వలన కోరదగిన దంతయు 26 


నిస్సంకోచముగా కోరుకొనుడు. ఆలోచింప పనిలేదు. భూలోకమునందలి 
మనుజులందరును నన్నుగాంచి తమ అభీష్టములను పొందుదురు. 27 


అంతియేకాక శీమ్రుకాలముననే పొందుట కశక్యమగు మోక్షమును గూడ 
లభించును. నా దర్శనమయినంతనే ఏ (ప్రాణియు తమ అభీష్టములను 
పొందకయుండదు. 28 


మునులు : 
కావున మీ అభీష్టమును తెలుపుడిని పలికినంతనే మునులందరును బ్రహ్మాది 
సకల దేవతలును - దేవా! మేము నీ దర్శన భాగ్యమున కృతార్థ్గులమయితిమి. 29 


(ప్రభూ! నీయనుగ్రహము లేక నీ దర్శనము లభింపనేరదు. నిన్ను సేవింపవలెనని 
మేము సంచరించుచు 30 


2 పాదస్పర్శచే పావనమైన వాస భూమియగు నీ నారాయణాద్రియందు 
నిన్ను గాంచి 31 


సంసారమువలన మిక్కిలివెజపుజెంది మోక్షమును గోరుచు నీ పాదపద్మముల 
నాశ్రయించితిమి. భయమును వృద్ధి పొందించు సంసారము నుండి మోక్షము 
నాసంగుమ'ని 32 
వామదేవుడు: 

ప్రార్థించిరి. పురుషోత్తముడును, మూడు కాలముల యందుండు సమస్త 
పదార్ధములకును ప్రభువును శరణ్యు డునునగు శ్రీమన్నారాయణుడు ఇట్లు 
ప్రార్థింపబడి 33 


450 


225/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
యేన యత్రార్ధితం మతో దత్తం ६ న సంశయః । 
ముక్తిర్షచైమా భవతాం ప్రసన్నే మయి దుర్తభా ॥ 34 
కల్పాన్తే మత్రసాదేన ముక్తిం ప్రాప్వుథ సత్తమాః । 
తావత్మాలం జగత్యస్మిన్‌ తపసే కృతనిశ్చయాః ॥ 35 


శృణ్వన్తః శ్రావయన్తశ్చ మత్మథాం మునిసత్తమాః । 
తిష్టన్తు తప ఆస్థాయ మహత్పరమదారుణమ్‌ ॥ 36 


ఏతస్మిన్నన్తరే రాజన్‌ బ్రహ్మా లోకపితామహః । 
శిరస్యజ్ఞాలిమాధాయ ప్రణమ్య జగతాం పతిమ్‌ ॥ 37 


మునీనాశ్వాసయన్తం భగవన్తం ప్రతి బ్రహ్మకృతవిజ్ఞప్తిః 
బ్రహ్మో :- 
ఇదం విజ్ఞాపయామాస దేవాయామితతేజసే । 
భగవన్‌! సర్వలోకేశ! సర్వయజ్ఞమయా౭_ చ్యుత ॥ 38 


దైత్యెః నిరాకృతా హ్యేతే దేవాః సర్వే సవాసవాః । 
యజ్ఞభాగాంశ్చ దైతేయా భుజ్ఞాన్తే న దివౌకసః ॥ 39 


తాన్‌ హన్తుం సమరే హ్యేతే న శక్తా దేవతాగణాః | 
వివృద్ధాన్‌ ఘాతయా9_ద్యేశ తాన్‌ సర్వా నసురోత్తమాన్‌॥ 40 
వామదేవః :- 


ఇత్యుక్తే బ్రహ్మణా రాజన్‌! ప్రహసన్నిదమ బ్రవీత్‌ । 
ఏతే చ దానవా ఘోరా బాధన్తే దేవతాగణాన్‌ ॥ 41 


భగవత్మృత బ్రహ్మాద్యభీష్టవరప్రదానమ్‌ 


శ్రీభగఠాన్‌ :- 
మహావీర్యా మహామాయా మహాకాయా మహౌజసః । 


రణకర్మణి సంయుక్తా దుర్ద్ణయా దుర్నివారణాః ॥ 42 


451 


226 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, షట్టింశోల_ ధ్యాయః 


నన్నేయభీష్టము నభిలషించి, ప్రార్థించిన నాయభీష్టమును తప్పక లభించుననుటలో 
సందేహములేడు. నేనను (గహించుటచే మీకు మోక్షము సులభముగా లభించును. 34 


ప్రళయకాలమున నాయనుగ్రహముచే ముక్తిని పొందు దురు. అంతదనుక ఈ 


ప్రపంచమున తపస్సునందు లగ్నమనస్ములై 35 
నా కథను వినుచు ఇతరులకు వినిపించుచు దుష్మరమగు తపము నాచరింపుడిని 
యానతీయగా 36 
వామదేవుడు :- 

నింతలో లోకపితామహుడగు (బ్రహ్మశిరస్సున కేలుమోద్చి శ్రీమన్నారాయణుడగు 
జగన్నాధునకు నమస్కరించి 37 


మునుల నూరడించుచున్న శ్రీమన్నారాయణునితో 
(బ్రహ్మ విన్నవించుకొనుట 
+ 
ఆ తేజశ్ళాలితో షద్దుణపూర్తా! జగత్ర్రభూ! సర్వయజ్ఞ స్వరూపా! అచ్యుతా! 38 
ఇంద్రాది దేవతలందరును రాక్షసులచే వెడలకొట్టబడిరి. యజ్ఞభాగములను కూడ 
రాక్షసులే అనుభవించుచున్నారు. దేవతల కించుకైన భాగము లభించుటలేదు. 39 
ఆ రాక్షసులను సంగ్రామమున నీ దేవతలు సంహరింప లేకున్నారు. ప్రభూ! 


విజృంభించిన ఆ రాక్షసులనందజను నేడు సంహరింపుమని 40 
వామదేవుడు: 

ప్రార్థింపగా శ్రీమన్నారాయణుడు నవ్వుచు పరాక్రమశాలి యగు విష్వక్సేనుని 
పిలచి 41 


శ్రీమన్నారాయణుడు బ్రహ్మాదులు కోరిన వరములనొసంగుట 
శ్రీభగవానుడు :- 


మహా పరాక్రమవంతులును, మాయోపేతులును, భయంక రాకారులును, గొప్ప 
తేజోవంతులును, యుద్దమున కాశలము కలవారును, జయింపశక్యముకాని 
వారును అద్దు 42 


452 


226/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
ఏతాంస్త్వమద్య దైత్యే నాన్‌ హన్యాః సర్వాన్‌ సబాన్గవాన్‌। 
ఏవ ముక్త్వా హృషీకేశో విష్వక్సేనం ప్రతాపినమ్‌ ॥ 
విలోక్య సర్వభూతాత్మా వసుం నారాయణోల_ బ్రవీత్‌। 
తవ దత్తం మహావీర్య! చేదిరాజ! నృపోత్తమ! ॥ 


సంసారబన్థనాన్నోక్ష మచిరేణాల_థ గచ్చసి I 
మద్శ్భక్తస్త ९९६) నైవ త్రిషు లోకేషు విద్యతే Il 
హిరణ్యకశిపోః పుత్రం బుతే దైత్యేన్టసత్తమ!। 

ప్రహ్లాదః సర్వభూతేభ్యో యః పురా రక్షితో మయా ॥ 
వామదేవః : 

ఏవముక్త్వా మహీపాల! చేదిరాజం ప్రజాపతిః । 
అగస్త్యమవలోక్యా౭_ థ బాష్పపర్యాకులేక్షణమ్‌ ॥ 

భక్తా పరమయా యుక్తం జగాదేదం వచో విభుః । 
ప్రసన్నో హం ద్విజత్రేష్ట! వ్రియతాం యత్తవేప్పితమ్‌॥ 
మత్తః సుదుర్లభం చాపి తత్తే దాస్యామ్యసంశయమ్‌। 


లామదేవః ; 
ఏవముక్తస్తు దేవేన హర్షాత్‌ కించిదిదం వచః ॥ 


విజ్ఞాపయామాస మునిః పరస్మె హరిమేధసే । 
మూర్ధన్యంజలిమాధాయ ప్రోత్ఫుల్లపులకోద్గమః ॥ 


8628: 
నారాయణగిరావస్మిన్‌ చరతో మమ కేశవ । 
సమతీతం మహాబాహో! వర్షాణామధికం శతమ్‌ ॥ 


సుచిరం కాలమతైవ విచరన్‌ వై తతస్తతః । 
న చాపశ్యం విశాలాక్షం త్వామాద్యమజమక్షరమ్‌॥। 


453 


45 


46 


47 


49 


50 


51 


52 


227 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, షట్టింశోల_ ధ్యాయః 


పెట్టుటకశక్తులును, అగు రాక్షసులను వారి బంధువులతో గూడ సంహరింపుమని 
ఆజ్ఞాపించి 48 


సకల ప్రాణులకంతర్యామియగు నారాయణుడు ఉపరి చరవసువుతో, చేదిరాజా! 


నీకు మున్నేవరము నొసంగి యుంటిని 44 
నీకు సంసార బంధమునుండి మోళ్షమీయ బడినది. నీవు త్వరలో 
మోక్షసామ్రాజ్యమును బడయగలవు. 45 


పూర్వము నాచే ప్రహ్లాదుడు సకల ప్రాణులనుండియు రక్షింపబడెను. ఆ 
పారణ్యక శిషుని ०९) (०८9 తక్కనాతనితో నమానుడగం బక్తుడు 
ముల్లోకములయందును కానరాడు. 46 


అని వసువుతో పలికి, ఆనందా[శువులు కనులయందు నిండియుండి 47 


మిక్కిలి భక్తికలిగియున్న ఆగస్త్యుని గాంచి “బ్రాహ్మణోత్తమా! నేననుగ్రహించితిని. 
నీ అభీష్టమును కోరుకొనుము. 48 


అదిఎంత పొందశక్యము కానిదైనను, నేను తప్పక ఈయ గలను. సందియము 
వలదిని తెలుపగా అగస్త్యుడు సంతసించి 49 


శిరమున చేతులు జోడించి శరీరము గగుర్పాటునందు చుండ పరబ్రహ్మయగు 


శ్రీమన్నారాయణునితో 50 
86222283 : 

ప్రభూ! ఈ నారాయణాద్రియందు నూర్లకొలది సంవత్సరముల నుండి 
సంచరించుచుండియు 51 


పురాణ పురుషుడవును, పుట్టకలేని వాడవును, సుస్థిరుడ వును, పుండరీకాక్షుడవునగు 
నిన్ను కనుంగొనజాలక 52 
454 


227/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


తతోత హం భృశముద్విగ్నో విషాదం చాప్యవాప్ర్తవాన్‌। 
దిష్ట్యా దృష్టో జగత్స్వామీ త్వమద్య పురుషోత్తమ! ॥ 


వృణే తత్త్వప్రసాదేన ప్రాప్తం యద్వాంచితం మయా! 
భూతే భవ్యే తథా కాలే వర్తమానే తథా ప్రభో! ॥ 


సర్వేషామేవ భూతానం దుర్దేయా గతిరుత్తమా । 
దుర్తేయామపి తాం సమ్యక్‌ జ్ఞాతుమిచ్భామ్యహం హరే!॥ 


సహస్రశస్తు యా శ్రుత్వా దుర్చేయా చ సురైరపి । 
త్వత్ససాదేన భగవన్‌ భవేత్‌ సా విధితా మమ ॥ 


త్వయి భక్తిః పరాచాషి[నిశ్చలా స్యాత్‌ మమా౭_మలా । 
వామదేవః : 
ఇత్యుక్తే మునినా భూప ప్రహసన్నివ లోకధృత్‌ ॥ 


ఉవాచ శ్లక్షయా వాచా మేఘగంభీరయా తదా । 
శ్రీభగఠాన్‌ : 
గస! యత్త్వయా ప్రోక మేతద్దత్తం మయా తవ ॥ 


ప్రసన్నేనాత్ర భవతా పూజితేన మహీధరే । 
86228 ; 
త్వజ్బు దృశ్యో వసేహేశ సర్వేషాం ప్రాణినామపి ॥ 


శ్రీ భగలాన్‌: 
అహం దృశ్యో వసామీ హ శ్రీభూమిసహితో9_ నఘ । 
విమానం మమ దివ్యన్తు గూఢం ముక్తిపరం భవేత్‌ ॥ 


ఆకాశగమచిన్త్యంచ నానారత్నసమన్వితమ్‌ । 
అన్యే౭_పి యే మునీంద్రా౭_స్మిన్‌ నారాయణగిరౌ నరాః॥ 


455 


53 


54 


55 


56 


57 


58 


59 


61 


228 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, షట్టింశోల_ ధ్యాయః 
మిక్కిలి బెంగగొని దుఃఖించితిని. సర్వేశ్వరుడవగు పురుషోత్తమా! మా భాగ్యవశమున 
దర్శనమొసంగితివి. 58 


నీ అనుగ్రహముచే నాయభీష్టమును బడయగోరుచున్నాను. జరిగిన, జరుగబోవు, 
జరుగుచున్న కాలములలో 54 


సర్వప్రాణులకును తెలియనశక్యమగు ఉత్తమగతిచే తెలియ నశ్యమైనదైనను దానిని 
తెలియగోరుచున్నాను. 55 


అనేకవేల మారులు వినినను దేవతలచేనైనను తెలియ జాడని యాగతి నీ 
అను(గహముచే నాకు గోచరింపవలెను. 56 


నీయందు నాకత్యంత భక్తినిర్మలమై యుండుగాక! అని ప్రార్థించెను. అగస్త్యుని 
ప్రార్థనను విని లోకభర్తయగు సర్వేశ్వరుడును మందస్మితమునొనరించుచు 57 


సుస్పష్టమై ప్రీతియుక్తమై మేఘగర్ణనను బోలిన వాక్కుతో 58 
అగన్యా! ఈ పర్వతమున నీవాచరించిన పూజచే సంతు ష్టాంతరంగుడనై నీవు 


కోరినదంతయు నొసంగితినిని నంతనే అగస్త్యుడు మరల “స్వామీ! నీవు సకల 
ప్రాణుల దృష్టిగోచరుడవై ఈ పర్వతమున నివసింపుమని కోరెను. 59 


శ్రీభగతానుడు : 
శ్రీమన్నారాయణుడాతని ప్రార్థనను విని పాపరహితా! నేను శ్రీభూదేవులతో సకల 
ప్రాణుల దృష్టిగోచరుడనై వేంచేసియుందును. దివ్యమును, 60 


ఆకాశమునందున్నదియు, ఇట్టిదని యూహింపనలవి కానిదియు, అనేక 
రత్నములతోగూడిన నా విమానము గూడ మోక్షపదాయకమైనదగును. 61 


456 


228/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
సమారుహ్యామలాంచేమాం స్వామిపుష్కరిణీం శుభామ్‌। 
దృష్ట్వా స్నాత్వా. థ పీత్వా తు।తస్యాఃపుణ్యజలం శుభమ్‌॥। 
అస్యాస్తీరే మహత్యస్మిన్‌ విమానే మదధిిష్టితే । 
మమ ప్రీతికరే పుణ్యే సర్వపాపహరే శుభె ॥ 
భక్తా మామర్చయిప్యన్తి మయి సన్ఫ్యస్తమానసాః । 
దదామీష్టతమాన్‌ కామాన్‌ తేషామపి సుదుర్లభాన్‌॥ 
యే నరాః కుర్వతే విప్ర యోజనానాం శతే ష్వపి । 
ప్రణామం దిశముద్దిశ్య భక్త్యా మత్సర్వతోత్తమే ॥ 
తేనరా మత్పసాదేన పాపరాశిం వ్యపోహ్యా వై । 
ప్రాప్నవన్సి పదం పుణ్యం ప్రవిష్టం దురాత్మభిః ॥ 
య వినాం సేవతే నిత్యం స్వామిపుష్కరిణీం శుభామ్‌। 
సో౭_పి భుక్తిమావాప్నోతి ముక్తిళబ్బాపి న సంశయః ॥ 
ఇతి శ్రీవామనవురాణో క్షేతఖజ్జే 
శ్రీవేంకటాచలమావోత్సే భగవత్సృత అగస్త్యాభీష్టవర ప్రదానవర్ణం 
నామ షట్‌త్రింశో2. ధ్యాయః 


= 6 ౮ శ్రక్రకకాణా 


అథ సప్తత్రింశో9_ ధ్యాయః 

మహర్షీణాం భగవద్దివ్య విమానదర్శనమ్‌ 
తామదేతః ; 
మునయస్తే£[థ భూపాల తద్వాక్యసమనన్తరమ్‌ ॥ 
దదృశుర్విమలం దివ్యం విమానం భాస్మరోపమమ్‌। 
స్వామిపుష్కరిణీతీరే దక్షిణే లోకవి(శుతే ॥ 
నారాయణాడ్రితం దివ్యం నిత్యజ్బు మహదద్భుతమ్‌। 
పాండురాభ్రఘన ప్రఖ్యం నానాశృబ్జెరలజ్క తమ్‌ ॥ 


457 


62 


65 


67 


229 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, సప్తత్రింశోల_ధ్యాయః 


పవిత్రమగు నీ నారాయణాద్రి నధిరోహించి పాపహరమగు స్వామిపుష్కరిణిని 
సేవించి స్నానమాచరించి ఆ నీటిని పావనముచేసి 62 


యా తీరమునందున్నదియు, నేనధివనించియున్నదియు, నాకానంద 
దాయకమైనదియు, సకల పాపముల పోగొట్టు నదియునగు పుణ్యవిమానమున63 
నున్న నన్ను నాయందే మనస్సును లగ్నమొనరించి నన్నర్శించిన మనుజులకుగాని 
మునీంద్రులకుగాని యెంత లభ్యముకాని కోరికలనైన నొసంగజాలుదును. 64 


భక్తికలిగి నా పర్వతముండు దిక్కునకు వందలకొలది యోజనముల దూరమున 
నుండియు నమస్మరించు జనులు 65 
నాయనుగ్రహముచే పాపసముదాయములు నశించి దుష్టులు ప్రవేశింపనశక్యమగు 
పరమపదమునందుదురు. 66 
ప్రతిదినమును శుభకరమగు స్వామిపుష్మరిణిని సేవించు వారిహపర 
సౌఖ్యములనందుదురనుటలో సందియము లేదు. 67 


ఇది శ్రీవామనపురాణమున క్షేత్రఖండమున్ల 
శ్రీవేంకటాచల మాహాత్యమున భగవంతుడగస్త్వునకు వరమొసంగుట యనెడు 
ముప్పదియారవ అధ్యాయము. 


कि 6 2). క 
ముప్పది యేడవ అధ్యాయము 
మహర్షులు భగవంతుని దివ్యవిమానమును సేవించుట 

వామదేవుడు: 

రాజా! శ్రీమన్నారాయణుడిట్లు తెలిపిన పిమ్మట మునులు 1 
లోకమున ప్రసిద్ధికెక్కిన స్వామిపుష్కరిణీ తీరమున దక్షిణ దిశలో 2 
శ్రీమన్నారాయణుని నివాసస్థానమై, దివ్యమై, నిత్యమై, మహాశ్చర్యకరమై తెల్లని 
మేఘములవలె ప్రకాశించునదై అనేక శిఖరములచే అలంకరింపబడినదై 3 
పలు విధములగు రత్నములచే కూర్చబడినదై ముత్యాల సరులచే కూర్చబడినదై, 

458 


229/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, చతుర్దభాగే 


అనేకరత్నసంఛన్నం ముక్తాదామవిభూషితమ్‌ । 
భాసయత్తేజసా సర్వా దిశో దశ నరాధిప ॥ 


దీష్యమానం స్వతేజోభిః నానారత్నవిభూషితమ్‌ । 
అత్యుచ్చితం సుదుప్పేక్షం పశ్యతాం హర్షవర్థనమ్‌॥। 
యన్న దృష్టం द దేవైరపి సవాసవైః । 

తస్మిన్‌ మహిధరే దివ్య విచరద్భిరితస్తతః ॥ 
మునీన్హాస్తే తు తద్‌ దృష్ట్వా విమానం పరమాద్భుతమ్‌। 
అదృష్టపూర్వమన్యస్మిన్‌ కాలే నరవరాత్మజ ॥ 

ఇతస్తతో విచిన్వద్భిః తస్మిన్నేవ మహీధరే । 

విస్మయం పరమం జగ్ముః తతో మునిగణాస్తదా ॥ 
కిమిదం నైవ చాస్మాభిః దృష్టమాసీత్‌ పురాతనమ్‌ । 
పురా విమానమాశ్చర్యం విచరద్భిరితస్తతః ॥ 


విమానమద్భుతాకారం తజ్బాపి పురుషోత్తమమ్‌ । 
దృష్ట్వా తత్రోచురాశ్చర్యం తే హర్నోక్సుల్లలోచనాః ॥ 


అహో బత మహాశ్చర్యం నూనమేతన్మహాత్మనా । 
అనేనాన్తర్హితం యస్మాత్‌ పూర్వం తత్‌ నహ్యదృశ్యత॥ 


విమానం పుణ్యమాశ్చర్యం జ్వలద్భాస్మరసన్నిభమ్‌ I 
అస్యా ఏవ శుభే తీరే పుష్కరిణ్యాః స్థితైరపి ॥ 
అస్మాభిస్సహితై స్సర్వెః సద్భిరతైవ చాదరాత్‌ । 
హరిణా ద్రువమేతత్వాత్‌ అనేనైవ స్వమాయయా ॥ 
అన్తర్సితం కృతం దివ్యం విమానం సిద్ధసేవితమ్‌ I 


=ఎవింా 


ఏవం విధాని వాక్యాని మునయస్తే పరస్పరమ్‌ । 
ప్రోచుర్దేవాధిదేవస్య సన్నిధౌ తస్య శార్దణః ॥ 


459 


10 


11 


12 


13 


14 


230 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, సప్తత్రింశోల_ధ్యాయః 
తన కాంతిచే పదిదిక్కులను ప్రకాశింపజేయునదై 4 
తన కాంతులచే విరాజిల్లు చున్నదై, అనేక రత్నములచే సమలంకృతమై, 
మిక్కిలి యెత్తగనున్నదై, చూడనశక్యమై, చూచువారల కానందమును 
వృద్దిపొందించునదై ర్‌ 
[9] a 
ఆ పర్వతమున సంచరించు మునీంద్రులచేతను, ఇంద్రాది దేవతలచేత 
నుగూడ మున్నెన్నడును చూడబడనిదై (నూర్యునితో నమానమగు) 


కాంతిగలదై స్వచ్చమైై 6 
మున్నే కాలమునందును చూడబడని ఆశ్చర్యకరమగం విమానమును 
గాంచిరి 7 


ఆ పర్వతముననే సంచరించుచున్నవారితో గూడ మునీంద్రులందరును 8 


ఇదియేమి? ఈ విమానమిచటనే సంచరించుచున్నను మనము మున్నెన్నడును 
చూచియుండలేదు. 9 


ఆశ్చర్యకరమగు కన్పట్టుచున్న విమానమును, శ్రీనివాసు నిన్నీ సంతోషవికసిత 
నేత్రులై సేవించి 10 


ఇది ఎంత ఆశ్చర్యకరముగా నున్నది? ఈ విమానమును శ్రీమన్నారాయణుడే 
మున్ను దాచివేయుట చేతనే యింత వరకు మనకు కనుపింపలేదు. 11 


ఆశ్చర్యకరమును ప్రకాశించు సూర్యసమానమునగు కాంతిగల ఈ విమానము 
ఈ స్వామిపుష్కరిణీ తీరమునందే ఉండియున్నను 18 


సత్పురుషులందరితో కూడియున్న మనమందరము చూడజాలక పోతిమి. 
శ్రీమన్నారాయణునిచే తన మాయచే 13 


సిద్ధులచే సేవింపబడు నీ దివ్యమైన విమానమంతర్జాన మొనరింప చేయబడినది. 
అని యిట్లు శ్రీమన్నారాయణుని సన్నిధానమున మునులందరును భాషించు 
కొనసాగిరి. 14 


460 


230/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
శంఖనృపస్య వరం ప్రదాయ భగవత్తిరోధానమ్‌ 


ఏతస్మిన్నన్తరే దేవః శజ్ధం ప్రోవాచ కేశవః । 
హైహయాధిపతేః పుత్రం శ్రుతస్య సుమహాత్మనః ॥ 
శ్రీభగఠాన్‌ : 

వరం వరయ భూపాల! యత్తే మనసి వర్తతే । 
తద్దాస్యే తవ తుష్టో౭[_హం వరదః సముపస్థితః ॥ 


వామదేవః : 

ఇదం నిశమ్య వచనం గదితం తస్య శార్హణః । 
జగద్దాతురనన్తస్య విశ్వయోనేర్మహాత్మనః ॥ 

శజ్ధ్ఞః పరమసంహృష్టో రోమాజ్బితతనుస్తదా । 
>= విజ్ఞాపయామాస బ్రహ్మణే9_ వ్యక్తజన్యనే ॥ 
ఏతస్మె దేవదేవాయ పరస్మై హరిమేధసే । 

శంఖః : ^ 

త్వల్లోకం ప్రాప్తమిచ్చామి త్వత్రసాదాదధోక్షజ ॥ 
త్వత్పదే उछ హం తపస్తీవం సమాస్థితః । 
త్వం మమైతత్రయచ్చ్భా9_9_శు విష్ణో! రాజీవలోచన॥। 
నాన్యదిచ్చామి దేవేశ! త్వత్తః ప్రాప్తం సురేశ్వర । 


తామదేతః ; 
ఇత్యుక్తస్తు ప్రహస్యెనం శజ్ఞం ప్రాహ జనార్దనః ॥ 


హర్షయన్నివ భూతాని స్వయా మధురయా గిరా । 
శ్రీభగలానులాచ : 

యావత్మల్పం మహాభాగ స్వర్లోకే నివసిష్యసి ॥ 
సదా సమ్బూజిత స్సర్వెః ఇన్టలోకనివాసిభిః। 
ఇత్యుక్త్వా భగవాన్‌ దేవః తతైవాన్తరధీయత ॥ 


461 


15 


16 


17 


18 


19 


20 


21 


22 


23 


231 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, సప్తత్రింశోల_ధ్యాయః 


శంఖనృపతికి వరము నొసంగి భగవంతుడంతర్తితుడగుట 
ఇంతలో హైహయాధివతియగు (శుతుడను గంధర్వ పుతునితో 


శ్రీమన్నారాయణుడు 15 
శ్రీభగలానుడు : 

రాజా! నేను సంతసించితిని, నీ మనస్సునందలి వరమును కోరుకొనుము. నీకు 
వలయు కోరికనిచ్చుటకై వచ్చియున్నానిని పలుకగా 16 
వామదేవుడు : 

సర్వజన రక్షకుడును, అంతములేని కల్యాణగుణము కల వాడును, జగత్మర్తయునగు 
శ్రీమన్నారాయణుని మాటలనువిని 17 


శంఖనృపతి మిక్కిలి సంతసించి ఒడలంతయు గగుర్పాటు చెందుచుండ 
జన్మరహితుడును. 18 


శంఖుడు దేవాదిదేవుడును పర(బ్రహ్మస్వరూవుడునగుం శ్రీమన్నారాయ 
ణునితో శ్రీమన్నారాయణా! నీయను[గ్రహముచే నీ లోకమును పొందగోరు 
చున్నాను. 19 
నీ నివాసమగు పరమ పదమున నివసింపగోరి మోరతపము నాచరించు 
చున్నాను. కావున నో పుండరీకాక్షా! నీవు నాకు శీఘ్రముగా నాస్థానమును 
లభింపజేయుము. 20 


ఇంతకంటె నితరమేమియు నీనుండి నేను పొందగోరుట లేదు. 21 


అని సవినయముగ కోరినంతనే శ్రీమన్నారాయణుడు తన మధురవాక్కులచే 
ప్రాణులను సంతసపరుచుచున్నవాడు వలె నవ్వుచు నిట్లుపలికెను. సుచరిత్రా! 


ప్రళయాంతము వరకును 22 

ఇంద్రలోకమున నివసించు దేవతలందరిచేతను ఘనముగా పూజింపబడుచు 

స్వర్గలోకమున నివసింతువిని వరము నొసంగి 23 
462 


231/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
పశ్యతా మేవ సర్వేషాం బ్రహ్మాదీనాం సురేశ్వరః । 
నారాయణః పరో నిత్యః పరమాత్మా ప్రజాపతిః ॥ 24 
సర్వస్వభూతో భక్తానాం సర్వలోకపరాయణః I 
అన్తర్థితే తతస్తస్మిన్‌ జగద్దాతరి కేశవే ॥ 25 


భగవద నరానానన్తరం దేవాద్యనుభూతానుతాపవర్ణనమ్‌ 
విష్ణో సమస్తజగతాం ఆధారే పురుషోత్తమే I 


సర్వస్వభూతే దేవానాం సర్వేశే! పరమాత్మని ॥ 26 

తేజోరాశియుతే కృష్ణే రాజీవాయతలోచనే । 

దేవా బ్రహ్మర్షయశ్చాపి మునీన్దాశ్చ తపోధనాః ॥ 27 

సిద్దాశాపి తథా సర్వే మునీన్హా విమలాశయాః । 

వాగశవసుముఖ్యాశ్చ సనకాద్యాశ్చ యోగినః ॥ 28 

సర్వే సప్తర్షయశ్చాపి శ్వేతద్వీపనివాసినః I 

ఏతే చాన్యే చ యే తత్ర సమేతా ద్రష్టుమీశ్వరమ్‌॥ 29 

సర్వ ఏతే మహీపాల భూయో భూయస్సనాతనమ్‌ । 

అన్తర్థానం గతం దేవం ప్రణేముః విస్మితేక్షణాః ॥ 30 

దీనచితాః తతస్సర్వే పశ్యన్తి స్మ దిశో దశ । 

ఏతే సర్వే మునిశ్రేష్టాః ८०८०८०० क తత్ర వై ॥ 31 

ప్రణమ్య హరయే తస్మె దేవాయాన్తర్హితాయ తే। 

బ్రహ్మాద్యాస్తేః థ భూపాల సర్వ ఏవెదమబ్లువన్‌॥ 32 

అహో భగవతస్తస్య మాహాత్యమమితౌజసః । 

బ్రహ్మాజణ్ణకమశేషన్తు తేన వ్యాప్తం స్వతేజసా ॥ 33 

ఆయుధాని జ్వలన్తిస్మ చక్రాదీని ధృతాని ॐ । 

దహన్తీవ జగత్సర్వం శోషయన్తీవ చోదదధీన్‌ ॥ 34 
463 


232 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, సప్తత్రింశోల_ధ్యాయః 
(బ్రహ్మాదులందరును చూచుచుండగనే (బ్రహ్మాదిదేవతలకు నియామకుడును 
పరాత్సరుడును పరమాత్మయు 24 
భక్తులకు వారికవసరమగు సర్వము తానేయైనవాడును, సకలలోకములను తన 
కరుణాకటాక్షవీక్షణములచే నేలు వాడును లోకములను సృష్టించువాడును25 
భగవంతుడంతర్శితుడైన పిమ్మట దేవాదులాతనికై పరితపించుట 
సకల లోకములకాధారమైనవాడును దేవతలకును వారి సర్వస్వమునైనవాడును, 


సకల లోకనియంతయు, పరమాత్మయు 26 
खं జశ్ళాలియు అనంతనిర్భరుడును, వద్మవ(త్రనేత్రుడును నగు 
శ్రీమన్నారాయణుడంతర్భానమునందగా 27 


సిద్దులును, నిర్మలాంతఃకరణులగు మహర్షులును, బృహస్పతి, వసువు, సనకాది 
యోగిపుంగవులును 28 


శ్వేతద్వీప నివాసులగు సప్తర్షులును. అట్లే భగవంతుని దర్శింపగోరి అచ్చటగూడిన 
వారందరును 29 


ఆశ్చర్య వికసితనేత్రులై అంతర్జితుడగు శ్రీమన్నారాయణు నకు పదే పదే 
నమస్కరించిరి. 30 


విచారముతో కూడిన మనసులతో పదిదిక్కులను పరికించ దొడంగిరి. 31 


అంతర్జానము నందిన శ్రీమన్నారాయణునకు నమస్కరించి బ్రహ్మాదులట్లు 
భాషించిరి. 32 


మహాతేజశ్ళాలియగు భగవంతుని మాహాత్య మత్యాశ్చర్య కరమైనది. అతని 
తేజస్సుచే ప్రపంచమంతయు వ్యాపింప బడినది. 33 


చక్రాది ఆయుధములుమండుచు ప్రపంచము సముద్రముల నెండింపచేయునట్లు 
ప్రకాశించుచున్నవి. 34 


464 


232/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
ప్రసన్నాస్తే కటాక్షాశ్చ దీపయనో దిశో దశ । 
చకాశిరే స్వతేజోభిః శతశస్తస్య శార్‌జ్లీణః ॥ 
శతశో బాహవశ్చాపి హరేః కరికరోపమాః । 
స్పర్ధన్త ఇవ చాన్యోన్యం రేజిరే రుచిరప్రభాః ॥ 
వదనాని జ్వలన్తిస్మ పూర్ణేన్దుసదృశాని వై! 


ఇన్దుమబ్దలసజ్మాశ నఖమణ్దలశోభితే I 
పాదపద్మే హరేస్తస్య శోభితే విమలటప్రభే ॥ 


అహో హి భూధరే స్ట మాహాత్యమమితౌజసః । 
యస్మిన్నేవంవిధో వో నివసత్యచ్యుతో హరిః ॥ 


న శక్యమస్య మాహాత్మ్యం వక్తుం వర్షశత్రై ८2 । 
అస్మాభిస్సహితై స్సర్వెః విమలేనాపి తేజసా ॥ 


వేంకటాద్రి సమం స్తానం బ్రమ్మాల్లే నాస్తి కించన । 
వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి ॥ 

నాస్తి పుణ్యతమం తీర్థం స్వామిపుష్కరిణీసమమ్‌ I 
సమమస్తీతి యో బ్రూయాత్‌ తత్సమో నాస్తి పాతకీ ॥ 


యాశ్చ సప్త మహాపుర్యః కీర్త్యన్తే ముక్తిదాయకాః । 
తా వేంకటాద్రిపర్యన్త గామకోట్యంశశక్తయః ॥ 


వామదేవః : 
ఏవం విధాని వాక్యాని వదన్తః సుబహూని వై । 
సర్వే సంహృష్టమనసో బ్రహ్మాద్యాస్తే సురోత్తమాః ॥ 


465 


35 


36 


37 


38 


39 


40 


41 


42 


233 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, సప్తత్రింశోల_ధ్యాయః 
నిర్మలములగు శ్రీమన్నారాయణుని కటాక్షములు పదిదిక్కు లను (ప్రకాశింపజేయుచు 
తమ తేజస్సులతో ననేక విధముల విరాజిల్లుచున్నవి. 35 


శ్రీమన్నారాయణుని బాహువులేనుగు తొండములవలె నుండి ఒకదానితో నొకటి 
పోటీచేయుచున్నట్లందమగు కాంతిగలిగి విలసిల్లుచున్నవి. 36 


శ్రీమన్నారాయణుని ముఖములు పూర్ణచంద్ర సమానములై నిర్మలములై దివ్యములై 
రత్నకుండములతో గూడి శోభిల్లు చున్నవి. 37 


శ్రీమన్నారాయణుని పాదపద్మములు చంద్రమండలమువలె తెల్లనికాంతిగల గోళ్ళచే 
నిర్మలముగ ప్రకాశించుచున్నవి. 38 


ఇట్టి పరమాత్మ నివసించియుండుటచే అత్యంత తేజోపేత మగు ఈ పర్వతరాజ 
మాహాత్యము నేమని వర్ణింతుము? 89 


మనమందరము గూడినను మనతేజమెంత నిర్మలమైనదైన श పర్వత 
రాజమాహాత్యమును నూరు సంవత్సరములకై నను వర్ణింపజాలము. 40 


వేంకటాచలముతో సమానమైన క్షేత్రము ప్రపంచమున నెచ్చటనులేదు. 
శ్రీవేంకటేశ్వరునితో సాటియగు దేముడు మున్నులేడు. రాబోవు కాలమున 
నుండబోదు. 41 


స్వామిపవుష్కరిణీతీర్ధమును బోలిన పుణ్యతీర్థము లేనేలేదు. అట్లుగాక 
స్వామిపుష్మరిణితో సమానమగు తీర్థమున్నదని పలుకు పాపాత్మునితోసమానమైన 
పాపాత్ముడు మరియొక డుండబోడు. 42 


మోక్షమునొసంగునవని కీర్తింపబడు నేడు పట్టణములను వేంకటాచలమునకు 
సమీపమునున్న ఒక్నగామములోని కోటియంశముతో సమానమైనవి. 43 


వామదేవుడు : 
అనియిట్లు (బ్రహ్మోది దేవతలు పలువిధముల భాషించుచు సంతుష్టాంత 
రంగులై 44 


466 


233/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


భగవద్విమానాది దృష్ట్వా (బ్రహ్మోదినిర్ణమనమ్‌ 
స్వామిపుష్కరిణీతీర్ధే స్నాత్వా పీత్వా ద్విజోత్తమాః I 
దదృశుస్తే మహాశ్చర్యం విమానం పునరద్భుతమ్‌ ॥ 
అప్యదృష్టం పురా సర్వః బ్రహ్మాద్యెరపి సత్తమైః । 
ప్రహృష్టాస్తే మహాత్మానో విమానే హరిమేధసః ॥ 
దదృశుర్దేవదేవేశం విమలార్మసమప్రభమ్‌ । 
చతుర్పాహుమశేషేశం దివ్యకుణ్ణలధారిణమ్‌ ॥ 


తిష్టన్తమచ్యుతం దేవం నానాభూషణభూషితమ్‌ । 
శోభమానం కిరీటేన నానారత్నచితేన వై ॥ 


సుధృతాయుధజాతం తం వరదం సర్వదేహినామ్‌ I 
దివ్యరత్నదితైశ్చితై: వలయైరుపశోభితమ్‌ ॥ 


దివ్యామ్బరధరం సౌమ్యం దివ్యరత్నవిభూషితమ్‌ । 
ప్రణతార్తిహరం విష్ణుం తైలోక్యతిలకం విభుమ్‌ ॥ 


స్ఫురన్మణిగణచ్చన్న చారుహారవిరాజితమ్‌ । 
స్పురన్నూపురసంశోఖి పాదం పద్మనిభేక్షణమ్‌ ॥ 


సేవ్యమానం (8०4०० చాపి స్వపార్వగతయా తథా । 
చారుమత్యా పృథివ్యా చ సేవ్యమానం స్వకాన్తయా ॥ 


ఏవంభూతం తదా దృష్ట్వా బ్రహ్మాద్యా విస్మితేక్షణాః । 
ప్రణేముర్శుదితా స్సర్వే శిరోభిర్భువి కేశవమ్‌ ॥ 


ప్రస్తాయ చ జగద్యోనిం స్తుతిభిః శుభలోచనా ३ । 
నిశ్చక్రముస్తదా తస్మాత్‌ విమానాత్‌ దీప్రచక్రిణః ॥ 


467 


45 


46 


47 


49 


51 


52 


53 


54 


234 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, సప్తత్రింశోల_ధ్యాయః 


భగవంతుని విమానాదులను గాంచి బ్రహ్మాదులు వెడలిపోవుట 
స్వామిపుష్కరిణిలో స్నానము నాచరించి ఆ తీర్థమును త్రాగి మహాద్భుతమగు 
విమానమును గాంచిరి. 45 


మున్నెన్నడును (బ్రహ్మాది దేవతలచేనైన చూడబడని ఆ శ్రీమన్నారాయణుని 
విమానమున 46 


నిర్మలమగు సూర్యుని కాంతినిబోలినట్టియు, నాలుగు భుజములు కలిగినట్టియు, 
చరాచరములకన్నిటికి ప్రభువును, దివ్యకుండలములను ధరించినవాడును, 47 


నిలచియున్నవాడును తనబభబోక్తులనౌన్నడును విడువని వాడును, 
ప్రకాశించుచున్నవాడును, అనేక భూషణములచే అలంకరింపబడినవాడును, 
రత్నజటిత కిరీటముచే అలరారువాడును. 48 


పంచాయుధములను ధరించిన వాడును (పాణులందర కును 
వరమునొసంగువాడును, విచిత్రమగు దివ్య రత్నములు పొదివిన కంకణములతో 
(ప్రకాశించువాడును 49 
దివ్యపీతాంబరమును ధరించిన వాడును శాంతస్వరూపు డును, దివ్యరత్నములచే 
అలంకరింపబడినవాడు, శరణార్థుల యాపదలను బాపువాడును, ముల్లోకముల 
కలంకారభూతుడైనవాడును. 50 
మెరయుచున్న మణులచే వ్యావింవబడిన అందవుగు వోర ములచే 
విరాజిల్లువాడును, నూపురములచే ప్రకాశించు చున్న పాదములుకలవాడును, 
(తామర) పద్మములవంటి నేత్రములు 51 
కలవాడును, తన ప్రక్కన నిలబడిన శ్రీదేవిచే గూడ సేవింప బడువాడును. తన 
పత్నియు, సౌందర్యవతియగు భూదేవి చేతను సంసేవింపబడువాడును. 52 
నగు శ్రీమన్నారాయణుని బ్రహ్మాదులందరును దర్శించి ఆశ్చర్య వికసిత నేత్రులై 


సంతసించి భూమిపై తలలనానించి నమస్కరించి 58 

సృష్టికర్తయగు ఆ శ్రీనివాసుని ఆనందనిర్భరనేత్రులై స్తోత్రములచే స్తుతించి 

ప్రజ్వలించు చక్రధారియగు శియఃపతి విమానమునుండి దిగి 54 
468 


234/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
నిష్కమ్య సహితా నేముః శిరోభిర్భువి కేశవమ్‌ । 
కృత్వా ప్రదక్షిణజ్బాపి తద్విమానమనుత్తమమ్‌ ॥ 


యథాగతం యయుస్సర్వే ప్రశంసనో మహీధరమ్‌ । 
పితామహశ్చ భగవాన్‌ ఖేచరైః పరివారితః ॥ 
సంస్తూయమాన స్రిదశైః నిజలోకమథాభ్యయాత్‌ I 
పినాకపాణిర్భగవాన్‌ శజ్కరగస్తిపురాన్తకః ॥ 


జగామ విశ్రుతం దివ్యం కైలాసం ८०७०२९० । 
నానారత్నెర్విరాజన్తం పారిజాతైరలజ్బృతమ్‌ ॥ 


నానాతపస్విభిర్యుక్తం నానాసిద్ధనిషేవితమ్‌ | 
బుషయశ్చ తథా సర్వే కైలాసం (ప్రతి నిర్యయుః Il 


ఇతి శ్రీ వామనవురాణో క్షేతఖణ్ణే శ్రీవేంకటాచలమావోత్సే 
భగవద్విమానదర్భనవూర్వక (బ్రహ్మోదినిర్ధమనాది వర్ధనం నామ 
నప్తత్రింశో౨ ధ్యాయః 


అథ అప్పత్రించోధ్యా 
శ్రీవేజ్బటాచలాత్మైలాసం ప్రతి శజ్మరగమనమ్‌ 
జనక (रर :- 


కథం స భగవాన్‌ శమ్ముః శబ్మరశ్చ[న్దశేఖరః | 
ప్రయాతః పర్వతాద్దివ్యం కైలాసం స్వాలయం శివః ॥ 


ఏతన్మునివరాశేషం (శ్రోతుమిచ్చామి తత్త్వతః । 
కథయెత న్మహాశ్చర్యం శృణ్వతాం హర్షవర్ధనమ్‌ ॥ 


469 


55 


56 


57 


58 


59 


235 


శ్రీవామనపురాణే, క్షేత్రఖందే, ७वृ@2०589 ధ్యాయః 
అందరును కలిసి బయలుదేరి తలలు నేలకు తాకునటుల శ్రీనివాసుని నమస్మరించి 


విమానమునకు ప్రదక్షిణము నాచరించి 55 
ఆ పర్వతరాజమును నుతించుచు, వచ్చినట్లుగనే వెడలి పోయిరి. చతురాననుడును 
ఆకాశమున సంచరించు దేవతలతోగూడి 56 
వారిచే పొగడబడుచు తనలోకమున కేగెను. త్రిపురము లను దగ్గమొనరించిన 
వాడును త్రిశూలమును ధరించిన వాడునగు శంకరుడును 57 
ఖ్యాతిని గనినదియు వెండికొండయు, రత్నములచే ప్రకా శించునదియు, పారిజాత 
వృక్షములచే సుందరమగు నదియు 58 


2 ०१००९) ८ తవ శ్శాలురచే నొప్పారునదియు, నిధ్ధ్దనంభంము లచే 
సేవింపబడునదియునగు కైలాసమునకు మునీంద్రు లందరితో గూడి 
విచ్చేసెను. 59 


ఇది శ్రీ వామనవురాణమున క్షేతఖండమున శ్రీవేంకటాచల మావోత్యమున 
భగవద్విమానమును సేవించి (బ్రహ్మోదులు తమ నివాసములకు విశ్చేయుటయనెదు 
ముప్పది ఏడవ అధ్యాయము. 


లాలాజల ఈ °= 


ముట్పవి యుస్‌మిటప అధ్యాయము 
శ్రీ వేంకటాచలము నుండి శంకరుడు కైలాసమున కేగుట 
జనకుడు :- 
వామదేవా! చంద్రుని శిరమునదాల్సిన ఆ సుఖకరుడగు శంకరుడు పర్వతమునుండి 
తన నివాసమగు ప్రాకృత కైలాస పర్వతమునకెట్లేగెనో 1 


ఆ వృత్తాంతమునంతను వినగోరుచున్నాను. వినువారల కానందదాయకమగు 
ఆయద్భుత చరితమును తెలుపుడిని జనక మహారాజడుగగా వామదేవుడిట్లు 
చెప్పును. 2 


470 


235/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, చతుర్దభాగే 


వాముదేవః :- 

శ్రూయతామిదమాశ్చర్యం వక్ష్యామి నృపతే! తవ । 
యదా హి భగవాన్‌ దేవః ప్రయాతః స్వాలయం ప్రతి ॥ 
వృషభం తం మహావీర్యం మేరుమన్దరసన్నిభమ్‌ I 
నానామణిగణైశ్చితైః స్వనవద్భిరనేకశః ॥ 


९९०६} ५९० మహావీర్యం మహాకాయం మహాబలమ్‌ । 
మేఘాభం మేఘసన్నాదం ద్విషతాం శోకవర్థనమ్‌ ॥ 


విశ్రుతం సర్వలోకేషు సర్వరత్నవిభూషితమ్‌ । 
ఉద[గ్రకకుదం దివ్యం వాయువేగసమం జవే ॥ 


రజ్ఞాభిశ్చ తథా దివ్యైః జామ్బూనదమయిః శుభైః । 
స్ఫురన్మణిగణాకీర్ణైః సమన్తాత్‌ పరివేష్టితమ్‌ ॥ 


ఆకాశగం మహాశ్ళజ్ఞం హేమమాలాపరిష్క కమ్‌ I 
జాజ్ఞ్వల్యమానం వపుషా దర్శనీయతమం శుభమ్‌ ॥ 


అనేకశతసాహసైః జామ్చూనదమయైస్తథా 
కిజ్మిణీజాలసబ్బెళ్చ సమనాత్‌ పరివేష్షితమ్‌ ॥ 


ముక్తాదామభిరాలోలైః భ్రాజమానైస్సురళ్ళిఖిః । 
అలజృతమహాకర్ణం మహాకాయం మహోక్షకమ్‌ ॥ 


ఆరుహ్య భగవాన్‌ దేవః సర్వపాపహరో హరః । 
బలిభిర్భూతసజ్జెశ్చ వేతాలైశ్చ మహాబలైః ॥ 


అనేకబాహుఖిశ్చెవ సంవృత పరమేశ్వర I 
సంసూయమాన సదృకశై ఖేచరైరప్యభిష్టుత ॥ 


స్వభాసా భాసయన్‌ దివ్యం జగదేతచ్చరాచరమ్‌ | 
శృణ్వంశ్చ వదతాం తేషాం నారాయణగిరేః కథాః ॥ 


471 


10 


11 


12 


13 


236 


శ్రీవామనపురాణే, క్షేత్రఖందే, అష్టత్రింశోల_ ధ్యాయః 
వామదేవుడు :- 
రాజా! ఆశ్చర్యకరమగు చరితమును తెలిపెదను వినుము. 3 


మహాపరాక్రమవంతమును, మేరుపర్వతము, మందర పర్వతమువలెనున్నత 
వైనదియు, చిత్రములగు అనేక మణి సమూహములతో కూడినదియు 
ధ్వనించుచున్న మణులచే 4 


అలంకరింవబడినదియు, పెద్రశరీరము కలదియు, వేవుము వంటి 
కాంతిగలదియు, మేఘమువంటి ధ్వనిగలదియు, శత్రువులకు దుఃఖమును వృద్ది 
పొందించునదియు 


ముల్లోకములయందు ఖ్యాతిని గనినదియు, రత్నములచే అలంకరింపబడినదియు, 


పెద్దమూపురము కలదియు, వేగమున వాయువును బోలినదియు 6 
మెరయుచున్న మణులుగల బంగారు త్రాళ్ళచే కట్టబడినదియు 7 
ఆకాశమున సంచరించుచున్నదియు పెద్దకొమ్ములు కలదియు, బంగారు మాలికలు 
కలదియు, ప్రకాశించుచున్న శరీరముతో చూచుటకింపగునదియు 8 
వందలకొలది వేలకొలది బంగారు చిరుగంటలచే నొడలంతయు 
చుట్ట బడినదియు 9 


చలించుచు వారయుచు మంచి కిరణములుగల ముత్యాల సరములబచే 
అలంకరింవబడిన చెవులు కలదియు గొప్ప శరీరముగల గా ్ట 
వృషభమును 10 


ఎక్కి పరాక్రమవంతులగు ప్రమధ గణముల చేతను, భేతాళములచేతను 11 


అనేక బావువులుకలవాడై, ఆకాశమున నంచరించు వారలచే 


స్తుతింపబడుచు, 12 


జంగమస్థావరాత్మకమగు జగత్తునంతను తనకాంతిచే ప్రకాశింపజేయుచు, 
నారాయణాద్రి చరితమును గూర్చిన కథలను చెప్పుచుండగా వినుచు 18 


479 


236/6॥1 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


శనైర్దగామ భూపాల కైలాసనిలయం శివః । 
సమస్తాః పరివార్యైనం భూతసజ్ఞా సహస్రశః ॥ 
తన్నిదేశకరా జగ్ముః నానారూపభయావహాః । 
కేచిన్నీలాచలప్రఖ్యాః కేచిద్చిసనిభాస్తథా ॥ 
సన్ఫామేఘనిభాః కేచిత్‌ కేచిదై ९ సూర్యవర్చసః । 
కేచిత్మాలాగరునిభాః కేచిత్‌ అగ్నిశిభఖోపమాః ॥ 


కేచిత్‌ దశభుజా రాజన్‌ కేచిత్‌ ఏకభుజాస్తథా । 
జానుదేశశిరాః కశ్చిత్‌ ఊరుదేశశిరాస్తథా ॥ 


పాణిదేశశిరాః కశ్చిత్‌ తత్రాసీన్మిథిలేశ్వర । 
తేషాం వర్ణజ్బు రూపబ్బు వక్తుం నామ న శక్యతే ॥ 


కేచిత్‌ ద్విపముఖాస్తత్ర కేచిదశ్వముఖాస్తథా । 
కేచిత్‌ ఖరాభవదనాః కేచిత్‌ వ్యాఘ్రముఖాస్తదా ॥ 


శక్యం దేవైః న కాలేన మహతా చాపి తాని వై । 


రూపాణి తేషాం భూతానాం వక్తుం నానాకృతీని ॐ ॥ 


ఏవం విధైరనేకైస్తు భూతసజ్జెస్సమావృతః । 
త్రిపురాన్తకరో దేవో జగామ రజతాచలమ్‌ ॥ 


హరస్య తద్రూపమపాస్తదోషం సితాచలాభం శితికణ్బకాయమ్‌। 
వ్యరాజతాశేషజగత్ర్రభోస్తత్‌ నారాయణ స్యేవ వపుస్తివిక్రమే!। 


र సంశాన్తమపేతదోషం సమీక్ష్య దేవ త్రిపురారిమీశమ్‌ । 
సర్వాణి భూతాని సమేత్య పార్వ్వం భక్తా ప్రణేముః ప్రణతైళ్ళిరోభిః ॥ 


అథ తం భీమకర్మాణం భగవన్తముమాపతిమ్‌। 
వహన్‌ వృషేన్టః ప్రయయౌ లీలయెవాన్తరిక్షగః ॥ 


473 


14 


15 


16 


17 


18 


19 


20 


21 


22 


23 


24 


237 


శ్రీవామనపురాణే, క్షేత్రఖందే, అష్టత్రింశోత_ ధ్యాయః 


మెల్లగా కైలాన పర్వత మునకేగెను. వేలకొలది ప్రమధ గణములాతనిని 
చుట్టుముట్టియుండెను. వానిలో 14 
అనేక విధములగు రూపములను ధరించి, భయంకరములై, శంకరుని యాజ్ఞాపాలన 
మొనరించునవై కొన్ని అంజనాద్రి వలెను, కొన్ని తామరతూడువంటి పచ్చని 
రంగుకలిగియు, 15 


సాయంకాల మేఘమువలె కొన్నియు కొన్ని సూర్యునివంటి కాంతికలిగియు 
మరికొన్ని దట్టమగు నలుపురంగు కలిగియు, కొన్ని అగ్నిజ్వాలలవలెను. 16 


కొన్ని పదిభుజములు కలిగియు, కొన్ని యొకే భుజము కలిగియు, మోకాటి యందు 
శిరస్సులు కలదియు, తొడ యందు శిరముకలదియు 17 


ఛాతియందు శిలిములు కలిగిన భూతములనేకము ९९25०0८ 269. వాని 
రంగునుకాని, యాకారమునుగాని వర్ణింప తరముగాదు. 18 


కొన్ని యేనుగుముఖముకలవి కొన్ని గుజ్బిపుముఖము కలవి. కొన్నిగాడిద 
ముఖముకలవి, కొన్ని పులిముఖము గలవి. 19 


దేవతలచేనైను చాలకాలమునకైనను ఆ భూతముల రూపములు రంగులును 
చెప్పశక్యముగాదు. 20 
ఇట్టి అనేక భూతనంవుములచే చుట్టుముట్టబడి శంకరుడు కైలాసమున 
కేగెను. 21 
దోషహరమును, తెల్లనికొండవంటి కాంతిగలదియు, నల్లని కంఠముగల శంకరుని 
రూపము (త్రివిక్రమావతారమున లోకనాథుడగు శ్రీమన్నారాయణుని శరీరమువలె 
జగత్తునంతను ప్రకాశింపజేసెను. 22 
జనక మహారాజా! దోషవినిర్ముక్తుదై కైలాసప్రభువై, త్రిపుర వినాశకరుదై 
విరాజిల్లుచున్న శాంతమూర్తియైన శంకరుని చూచి భూతములన్నియు సమీపించి 


తలలువంచి భక్తితో నమస్కరించెను. 28 

భయంకర కృత్యములనొనరించువాడును, పార్వతీపతియగు రుద్రుని తనవీపుపై 

విలాసముగ వహించుచు వృషభమా కసమున కెగసెను. 24 
474 


237/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
రరాజ సో౭_ త్యద్భుతచారుశృబ్లః సంతప్తచామీకరచారుభూషణః । 
హంసేన్దుకున్సస్ఫటికాచలాభో గచ్చన్‌ మహామేఘ ఇవాన్తరిక్షే। 
తం యాన్రమనుజగ్యుస్తే దేవా బ్రహ్మర్షయస్తదా । 
కృతాజ్బాలిపుటా దేవం స్తువన్తః త్రిపురాన్తకమ్‌ ॥ 
జనకః :- 
స్తువన్తి స్మ కథం దేవం దేవా బ్రహ్మర్షయస్తదా 
శూలపాణిం ప్రయాస్యన్తం కైలాసనిలయం ప్రతి ॥ 
శతానన్దః :- 
జనకేనైవముక్తస్తు వామదేవో మహాతపాః । 
अ अ (శూయతామిత్యథాబ్రవీత్‌!। 
దేలాద్యాః :- 
పినాకపాణిం దేవేశం నతాః స్మ గిరిజేశ్వరమ్‌ । 
గరుత్మతి తథా విష్ణుం తద్రూపమివ సంస్థితమ్‌ ॥ 


త్రిపురస్య ०००८० త్రినేత్రం శూలధారిణమ్‌ । 
విష్ణుభక్తం విరూపాక్షం విష్ణుప్రియకరం శుభమ్‌ ॥ 
దుష్టదైత్యనిహన్తారం కైలాసనిలయం హరమ్‌ । 
సర్వం భవన్తమీశానం శజ్మరం కామరూపిణమ్‌ ॥ 
ఉగ్రరూపం మహాదేవం అప్రధృష్యం దురాసదమ్‌ । 
2०८९० విరూపాక్షం సర్వసంహారమూర్తికమ్‌ ॥ 
కపిలాక్షం విశాలాక్షం జటాముకుటధారిణమ్‌ । 
నతాః స్మ చర్మవసనం వయం త్వాం వృషభధ్వజమ్‌ ॥ 


త్రాహ్యస్మాన్‌ సర్వలోకేశ త్వామద్య శరణం గతాన్‌ । 
త్వమేవ గతిరస్మాకం సర్వేషామేవ శజ్మర ॥ 


475 


25 


26 


2/7 


28 


29 


30 


31 


39 


33 


34 


238 


శ్రీవామనపురాణే, క్షేత్రఖందే, అష్టత్రింశోల_ ధ్యాయః 

ఆ వృషభమాకాశమున పయనించునపుడు సుందరమగు కొమ్ములుకలిగి 
మేలిమిబంగారు నిర్మిత భూషణములు కలిగి హంస, చంద్రుడు, బంగారము, 
పాలరాతి పర్వతమువంటి కాంతికలిగి పెద్దమేఘమువలె విరాజిల్లెను. _ 25 
దేవతలును, (బ్రహ్మర్షులును, చేతులు జోడించి (త్రిపురారిని నుతించుచు నా 
వృషభము వెంటజనిరి. 26 
జనకుడు: 

ఇట్లు వామదేవుడు తెలుపగా జనకుడు మునీంద్రా! కైలాసమునకు వెడలుచున్న 
శంకరుని దేవతలును (బ్రహ్మర్షులు నెట్లు స్తుతించిరిని ప్రశ్నించెను. 27 


శతానందుడు :- 

జనకుని ప్రశ్నను విని తపశ్శాలియగు వామదేవుడు రాజా! తెలిపెదను. వినుమని 
యిట్లు చెప్పెను. 28 
దేవాదులు; 


గరుడారూఢుడగం శ్రీమన్నారాయణునివలె వృషభముపై నధిరోహించిన 
త్రిశూలధారియు పార్వతీపతియగు శంకరు నికి నమస్మరించుచున్నాము. 29 


త్రిపురములకు నియామకుడును, ముక్కంటియు, త్రిశూల ధారియగు, 
విష్ఫుభక్తుడును, (తినేతుడును, శ్రీవున్నారాయు ణునకు 
(ॐ ०५००9०९6 0० 29०5०९5० 259 30 


దుష్టులగు రాక్షసులను ద్రుంచినవాడును, కైలాసమున నివసించువాడును, 
పార్వతీపతియు, యథేచ్చారూప ధారియు, సుఖములనొసంగువాడును, 31 


భయంకరరూపుడును, మహాదేవుడును, ఎదుర్శొన నశక్యుడును, పొందదుర్లభుడును 
నల్లని కంఠము కలవాడును, త్రినేత్రుడును, సకలసంహారకర్తయు 32 


గోధుమరంగుకలిగి విశాలమైన నేత్రములు కలవాడును, జడలనే కిరీటముగా 
ధరించినవాడును, చర్మమును ధరించినవాడును, వృషభము జండాయందు 


కలవాడునగు నీకు మేము నమస్మరించుచున్నాము. 35 

నిన్ను శరణుజొచ్చిన మమ్ములను కాపాడుము. మాకంద రకు నీవే 

రక్షకుడివని 34 
476 


238/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


ఏవం స్తువనో దేవేశం దేవా బ్రహ్మర్షయస్తదా । 
అనుజగ్ముర్మహాత్మానం నారాయణమివాపరమ్‌ ॥ 


ఏవం సంస్తూయమానో9 సౌ తదా పశుపతిర్చృప । 
ప్రపేదే తం మహాపుణ్యం కైలాసం పర్వతోత్తమమ్‌ ॥ 
తత్రాపి స్వాలయం దివ్యం సర్వభూతని షవితమ్‌ । 


దేవర్పిసిద్ధమనుజైః ठ శ్చాపి సేవితమ్‌ ॥ 
అతీవ శుభగన్థాధ్యం ప్రపేదే త్రిదళేశ్వరః ॥ 


తేషాం మునీనామథ పశ్యతాం తదా గౌరీశ్వరో దేవవరః ప్రతాపవాన్‌ । 


అన్తర్దధే సానుచరప్రభావః తతైవ రాజన్‌స్తదభూన్మహాద్భుతమ్‌ ॥ 


అన్యదిచ్చసి కిం భూయః తత్తవ్రోతుం మహీపతే । 
వాసుదేవాశ్రితం పుణ్యం తత్పృచ్చ కథయే తవ ॥ 
ఇతి శ్రీ వామనవురాణో క్షేతఖట్జో శ్రీవేంకటాచలమాహాత్యే 
శ్రీవేంకటా చలాచ్చంకరస్య చైాలానగమనాదివర్ణనం 
నామ అపష్టత్రింశోధ్యాయః 


అథ ఏకోనచత్వారింశో9_ ధ్యాయః 
భగవద్విమానాన్తర్థాన వాతునిరూపణమ్‌ 


జనకః :- 
అనరితం కథం తేషాం మునీనామళునాచలే । 


=> ౦ 


ఆసిద్విమానమాశ్చర్యం డ్రోతుమిచ్ళామ్యశేషత ॥ 


ఆఖ్యాహి మే మహాశ్చర్యం ఏతత్పుణ్యమనుత్తమమ్‌! 
లామదేవః :- 
లీలయా దేవదేవేన విష్ణునా ప్రభవిష్ణునా ॥ 


477 


35 


36 


37 


38 


39 


239 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, ఏకోనచత్వారింశో9_ధ్యాయః 


దేవతలును (బవ్మార్నులు నిట్లు శంకరుని స్తుతించుచు మరియొక 
శ్రీమన్నారాయణునివలెనన్ను ఆతనిని వెంబడించిరి 35 


శంకరుడట్లు స్తుతింపబడుచు పవిత్రమగు కైలాస పర్వతరాజమునకేగి 36 


అచ్చట సకల భూత సేవ్యమై దేవరి. సిద మానవ గంధర్వ సెవితమై మిక్కిలి 
పరిమళించుచున్న తన మందిరమున ప్రవేశించెను 3 


మునీంద్రులందరును చూచుచుండగా పార్వతీపతియు దేవతా(్రేష్టుడును 
పరాక్రమవంతుడునగు శంకరుడును తనయనుచరులతో అచ్చటనే 
అంతర్జితుడాయెను. 38 


జనకమవోరాజా! నీవింకను శ్రీమన్నా! రాయణుని చరితమును దేనిని 
వినగోరుచున్నావో యడుగుము. నీకు తెలిపెదనిని వామదేవుడు చెప్పెను. 89 


ఇది శ్రీవామన వురాణమున [४०८० శ్రీ వేంకటాచల మావోత్మమున 
శ్రీవెంకటాచలమునుండి శంకరుడు కైలాసమునకే గుటను వర్ణించుటయనెడు ముప్పది 
ఎనిమిదవ అధ్యాయము 


---==5० ఏ: + శ్రవ్రహాకాన 


ముప్పది తొమి,దవ అధాయము 
భగవంతుని విమానమంతర్జానమగుటకు హేతువు తెలుపుట 


జనకుడు :- 

వామదేవా! అంజనాద్రి యందుండు మునులకా విమాన మంతర్జానమైన 
చరిత్రమునంతను వినగోరుచున్నాను. 1 
వామదేవుడు : 

ఆ మహాశ్చర్యకరమును, పవిత్రమునగు చరితమును తెలుపుడిని జనకచక్రవర్తి 
వామదేవునడిగెను. 2 


478 


239/6॥1 Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


తదా9_9_సీదద్భుతం దివ్యం విమానం మునిసేవితమ్‌। 
అనరితం కృతం రాజన్‌ మాయయా దివ్యయా స్వయా॥ 


-० ॐ 
సర్వ ఏతే మునిశ్రేష్టాః సుచిరం గిరిమూర్ధని । 
చరేయురితి దేవేన హ్యాదావన్తర్షితం కృతమ్‌ ॥ 
స్వేనైవ తేషాం సర్వేషాం మునీన్హాణాం మహాత్మనామ్‌। 
మాయామవపాస్య స్వం దివ్యం విమానం దర్శితం పునః ॥ 
తస్మాన్మునివరాః పూర్వం నాపశ్యన్‌ దివ్యముత్తమమ్‌। 
విమానం సర్వపాపఘ్నం సర్వలోకేషు విశుతమ్‌ ॥ 
అప్రాకృతమనాద్యన్తం వైకుణ్ణాదాగతం మహత్‌ । 
శ్రీసహాయస్య తద్విష్టోః విహారాయతనం సదా ॥ 
దృష్టవన్తశ్చ తద్దివ్యం ప్రసాదాత్‌ జగదీశితుః । 
హరేర్భగవతస్తస్య తదద్భుతమివాభవత్‌ ॥ 
ఏతచ్చాపి సమాఖ్యాతం య|త్సష్ణ్టోల_ హం త్వయా నృష। 
(శోతవ్యం యత్త్వయా చాన్యత్‌ తత్స చ్చ కథయామి తే॥ 
జనకః :- 
అగస్యప్రముఖాస్తత్ర కిమకుర్వంస్తతః పరమ్‌ । 
మునయో మునిశార్జూల తన్మే కథయ సువ్రత ॥ 


10 


స్వామిపుష్కరిణ్యాం అగస్మాదికృత భగవన[న్రోపాసనా ప్రకారః 


లామదేవః :- 

అగస్యాద్యాస్తతస్తస్మిన్‌ భగవత్యచ్యుతే9_మలే I 
అన్తర్థితే జగద్ద్ధామ్ని పరే బ్రహ్మణి కేశవే ॥ 

కృతవనో మహాత్మానో యత్తత్ర కథయామి తత్‌ । 
చిరకాలం విమానే౭_స్మిన్‌ పుణ్యే పుణ్యప్రదాయిని ॥ 


479 


11 


12 


240 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, ఏకోనచత్వారింశో9_ధ్యాయః 


వామదేవుడిట్లు చెప్పెను. ఆ అద్భుతమై మునులచే సేవింప బడు ఆ విమానము 
శ్రీమన్నా రాయుణుని దివ్యవుగు మాయచే విలానముగా 


అంతర్జానమునొందింపబడెను. 3 
ఇట్లాచరించినచో నీ మునీంద్రులందరును పర్వతశిఖరమున చాలకాలము 
సంచరింతురుకదా! అని మొదట భగవంతుడు సంకల్పించెను. 4 
మహాత్ములగు మునీంద్రులకందరకును తన దివ్య మాయ చేతనే దివ్యమగు 
విమానము తిరిగి చూపింపబడెను. 5 
సకల పాపహరమును, సకలలోక విఖ్యాతమును, 6 


అసాధారణమైనదియు, ఆద్యంతములు లేనిదియు, వైకుంఠము నుండి వచ్చినదియు, 
శ్రీదేవితోగూడ శ్రీమన్నారాయణుడు విహరించు స్థానమైనదియునగు 7 


ఆ విమానమును శ్రీమన్నారాయణుని అనుగ్రహమున గాంచగల్లిరి. ఆ భగవత్మృత్య 


మద్భుతమువలె కనుపించెను. 8 
నీవడిగినదంతయును తెలిపితినిగదా! నీవడగవలసినదిక ఏమున్నదో అడుగుము. 
తెలిపెదనిని వామదేవుడనినంతనే జనకుడు, 9 
జనకుడు :- 

సద్ధర్మనిరతా! ఆ విమానమును దర్శించిన పిమ్మట అగస్యాది మునీంద్రులేమిచేసిరో 
దానిని నాకెటింగింపుమిని యడిగెను. 10 


స్వామి పుష్కరిణీ తీరమున అగస్యాదులొనర్చిన భగవన్మంత్రోపాసనా 
విధానమును వర్ణించుట 
వామదేవుడు :- 
శుద్దజ్ఞాన స్వరూపుడును ప్రపంచమునందంతటను వ్యాపించి యున్నవాడును, 
పర(బ్రహ్మయునగు శ్రీమన్నారాయణుడు అంతర్జితుడైనంతనే 11 
అగస్యాది మహర్షులేమి చేనిరో తెలిపెదను వినుమని వామదేవుడిట్లు 
చెప్పుటకారంభించెను. 12 


480 


240/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, చతుర్దభాగే 

వసామ తత్పరం బ్రహ్మ చిన్తయామో జనార్దనమ్‌ । 

ష్కరిణ్యా విశాలాయాః తస్యా ఏవ శుభే జలే ॥ 
సర్వపాపహరే శుద్ధే స్నాత్వా స్నాత్వా దినేదినే । 
సర్వే సమభూజ్య తపసా తమాసాద్య దివానిశమ్‌ ॥ 
ఏవముక్త్వా తత స్సర్వే మునయో౭_మలచేతసః । 
ఊహషుస్తస్మిన్‌ విమానే తే ద్వాదశాబ్దం నరాధిప ॥ 
తపస్తీవ్రం సమాస్తాయ విష్ణ్టోరారాధనోద్యతాః 
స్వామి షృరిణీం దివ్యాం సెవమానా అహర్షిశమ్‌ ॥ 
జేపురష్టాక్షరం మనం ముక్తిబీజమనుత్తమమ్‌ । 
విద్వద్శిః ప్రేక్ష తే పూర్వెః యో మన్రో ముక్తికాజీభిః ॥ 
అర్థార్థిభిస్తధా౭_ న్యైశ్చ కామసంసిద్ధయే నృప । 
జజాప యం పరం మనం పురా బ్రహ్మా సనాతనమ్‌॥। 
కల్పాదౌ సర్వదేవేశః సిసృక్షుర్వివిధాః ప్రజాః । 
తథా సంహారసమయే సమాప్రే చన్రశేఖరః ॥ 
యమభ్యస్య మహామన్రం శక్తిం ప్రాప్నోతి దుర్లభామ్‌। 
యత్సమం చాధికంవాన త్రిషు లోకేషు విద్యతే Il 
తథా సర్వేషు మన్రేషు వైదికేషు శుభేషు చ । 
యం జ్ఞాత్వాసర్వపాపేభ్యో విముచ్యన్తేత_ త్రమానవాః ॥ 
సర్వాన్‌ కామాంశ్చ వినని యం జప్త్వా మన్రముత్తమమ్‌। 
తం మనం సర్వపాపఘ్నం సర్వశోకప్రణాశనమ్‌ ॥ 
జేపుస్తే మునయస్సర్వే! ద్వాదశాబ్బమహర్నిశమ్‌ I 
సమాప్తే ద్వాదశే వర్షే మునయస్తే తపోధనాః ॥ 


481 


13 


14 


15 


16 


17 


18 


19 


20 


21 


22 


23 


241 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, ఏకోనచత్వారింశో9_ధ్యాయః 
సకల పాపములను పరిహరింపజేయునదియు పవిత్రము నగు స్వామిపుష్మరిణీ 
పవిత్రతోయమున 13 


ప్రతిదినమునను స్నానమునొనరించి, దివానిశము పరబ్రహ్మస్వరూపుడగు 
శ్రీమన్నారాయణుని ధ్యానింతమని 14 


పలికి మునులందరు ఆ విమానమున పండైండు సంవత్సరములు నివసించిరి. 15 


శ్రీమన్నారాయణుని ఆరాధించు ప్రయత్నమున తీవ్రతపో నిష్టులై యుండి 
దివానిశము స్వామిపుష్కరిణి సేవించుచు 16 


మోక్షప్రదమును, శ్రెష్టమును, మోక్షేచ్చగల పూర్వీకులగు విజ్ఞులచేతను, 17 


ధనమును కోరువారిచేతను, ఇతర కోరికలనభిలషించు వారిచేతను వారివారి 
కోరికలు ఫలించుటకై జపింపబడు నదియు, మున్ను (బ్రహ్మచే 
జపింపబడినదియు 18 


సృష్ట్యాదిని ప్రజల నందరను సృజింపగోరి చతుర్ముఖుడును, అట్లే ప్రకయకాలమున 
ప్రజలను సంహరింపవలసిన సమయమాసన్నముకాగా 19 
చంద్రుని శిరమున ధరించిన నీశ్వరుడేమంత్రమును జపించి పొందశక్యముగాని 
శక్తిని పొందగలుగుచున్నాడో, యేమంత్రరాజముతో సమానమైన మంత్రముగా 
ఇంతకన్న గొప్పమంత్రముగాని ముల్లోకముల యందుండదో 20 


మనుజులు వేదవిహితమైన మంగళ ప్రదమగు మంత్రము లన్నిటలో 
ऊ 29 ० (© ००३28००5 @§ ०60 తవు నకల పావముల నుండి 


2) 289 లగుచున్నారో 21 
యే మంత్రరత్నోచ్చారణమున కోరిన కోరికలనన్నిటిని పొందగలుగుచున్నారో 
అట్టి సర్వ పాపహరమును, దుఃఖ ములనన్నిటిని నశింపజేయు 29 


“ఓం నమో నారాయణాయి అను అష్టాక్షరీమం(త్రరత్న మును పండ్రెండు 


సంవత్సరములనవరతముగా మునులు జపించిరి. ఇట్లు పండ్రెండు సంవత్సరములు 


గడువగా 23 


482 


241/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


అగస్యాదికృతో భగవత్సేవాపూర్వకః స్వావాసగమనోద్యోగః 


అగస్వప్రముఖాస్సర్వే సమారాధ్య జగత్సతిమ్‌ । 
శజ్ఞచక్రధరం దేవం చతుర్భాహుం కిరీటినమ్‌ ॥ 
శ్రీభూమిసహితం దేవం ఉదయాదిత్యసన్నిభమ్‌ । 
సహస్రశో విమానం తత్‌ కృత్వా చాపి ప్రదక్షిణమ్‌ ॥ 
ప్రణమ్య చ జగన్నాథం సర్వలోకేశ్వరం హరిమ్‌ । 
గన్తుం ప్రచక్రముస్తస్మాత్‌ వేజ్బటాఖ్యాత్‌ నగోత్తమాత్‌ ॥ 


భగవద్విమాన మన్తర్షితం దృష్ట్వా అగస్మాదికృతా చిన్లా 


ఏతస్మిన్నన్తరే తత్ర విమానం మునిసేవితమ్‌ । 
పశ్యతామేవ సర్వేషాం మునీన్హాణాం మహాత్మనామ్‌ I 


పునశ్చాపి జగద్దాతుః మాయయా దివ్యయా స్వయా । 
2९७० కృతజ్బాసీత్‌ తదద్భుతమివాభవత్‌ 11 
తతస్తు మునయ స్సర్వే పరం విసయమాగతాః । 
మునయః :- 
అహోం తీవ మహాశ్చర్యం కృతమేతన్మహాత్మనా ॥ 
పునశ్చ దేవదేవేన హరిణా౭_ద్భుతకారిణా । 
యదేతన్మహదాశ్చర్యం విమానం పుణ్యసేవితమ్‌ ॥ 
అన్తర్హితం కృతం పూర్వం దర్శితజ్బ పునస్తథా । 
ఇదానీఇ్బు పునస్తేన మాయయా అన్తర్షితమ్‌ కృతమ్‌ ॥ 
అహో బత!మహాశ్చర్యం అహో బత! మహాద్భుతమ్‌ । 
దృష్టమేతత్తదధ్యక్షే సేవితే మాధవే శుభే ॥ 
ఏవం విధాని వాక్యాని ప్రోచ్య ప్రోచ్య పునః పునః । 
విస్మయావిష్టహృదయాః తస్గుస్తతైవ తే ద్విజాః ॥ 
ఇతి శ్రీవామనవురాణో క్షేత్రఖజ్జే శ్రీవేజ్సటాచలమావోల్ళే 
భగవద్వమాన అన్తర్థాన హేత్వాది నిరూవణం నామ 
ఏకోనచత్వారింశోల. ధ్యాయః 
यि 6 ౩4 कक 


483 


24 


25 


26 


97 


28 


29 


30 


31 


32 


33 


242 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, ఏకోనచత్వారింశో9_ధ్యాయః 
అగస్యాది మహర్షులు భగవంతుని సేవించి తమ తమ స్థానములకు 
వెళ్ళుటకై సంసిద్ధులగుట 

అగస్యాది మునీంద్రులందరును శంఖచక్రములను ధరించినవాడును నాలుగు 
భుజములు కలవాడును, కిరీటముచే అలంకరింపబడినవాడును 24 
శ్రీభూదేవులతో కూడినవాడును ఉదయించుచున్న నూర్యునివంటి 
కాంతిగలవాడును 25 
సకల జగ[త్సభువునగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి ఆ పర్వతరాజమగు 
వెంకటాచలమునుండి వెడలిపోవుటకు ఉపక్రమించిరి. 26 

భగవంతుని విమానము మాయమగుటచే అగన్యాదులు దుఃఫఖించుట 
ఇంతలో మౌనీం(ద్రులందరును చూచుచుండగనే మునులబే సేవింపబడుచున్న 


విమానము 27 
శ్రీమన్నారాయణుని దివ్యమాయచే అంతర్జానము నొందింపబడెను. అది మిక్కిలి 
ఆశ్చర్యకరమైయుండెను. 28 
మునులు :- 


అంత మునీంద్రులందరును మహదాశ్చర్యావిష్టులై మహానుభావుడును 29 


దేవాదిదేవుడును, ఆశ్చర్యకృత్యములనొనరించువాడునగు శ్రీమన్నారాయణునిచే 
పుణ్యపురుషులచే సేవింపబడు నీ విమానము 30 


మున్ను రహస్యముగా నుంచబడి మరల దృష్టిగోచరమగు నట్లొనర్చబడి యిపుడాతని 
మాయచేతనే అంతర్జానము నొందింపబడుటయనునది 31 
మిక్కిలి ఆశ్చర్యమునొనగూర్చుచున్నది. విమానమునకధి పతియుగు 
శ్రీమన్నారాయణుని దర్శించిన నా విమానమును మనకు సాక్షాత్కరించి నది. ౩2 
ఇట్లు మునీంద్రులాశ్చర్యావిష్టచిత్తులై పలుతెరంగుల భాషించుకొనుచునచటనే 
నిలచిరి. 33 
ఇది శ్రీవామన వురాణమున క్షేతఖందమున శ్రీ వేంకటాచల మాహాత్మ్యమున 
భగవద్విమాన మంతర్జానమగుటకు కారణము మున్నగు విషయములను 
వర్ణించు ముప్పది తొమ్మిదవ అధ్యాయము 
यि ०2) ० कक 
484 


242/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
అథ చత్వారింశో9_ ధ్యా 
శేషాద్రివాయవ్యభాగస్థితమహాభూతస్య నారాయణాద్రిత్వవర్జనమ్‌ 


జనకః :- 
వాయవ్యాం దిశి యో దేవో గిరేస్తస్య మహీయసః । 


దృష్టో మునివరైః పూర్వం కోత_సౌ బ్రహ్మన్‌! వదస్వ మే॥ క్షే 
లామదేవః :- 

స రాజన్‌ నగరాజస్తు నారాయణగిరిస్ప్వయమ్‌ । 

ఆసీనో వపురాస్థాయ స్వకం దివ్యం మహాద్భుతమ్‌ ॥ 2 


వసోర్భగవన్నన్లో పాసనాపూర్వకం స్వామితీర్థస్థితివర్ణనమ్‌ 
జనకః :- 
అన్తర్షితే జగన్నాథే వసుః పరమధార్మికః । 


-2 


తపః పరం స రాజర్షిః అకరోత్కిం మహామునే! ॥ 3 
లావమదేవః :- 

స एण्ड" © దేవే దేవదేవే సనాతనే । 

కృతవాన్‌ యన్మహీపాల తదాఖ్యాస్యే నిశామయ ॥ 4 


తస్మిన్నేవ విమానేం సౌ రాజోపరిచరో వసుః । 


ఆరాధయన్‌ హృషీకేశం వాసుదేవం సనాతనమ్‌ ॥ ర్‌ 

ద్వాదశాక్షరమేవైకం పరం మన్రం జజాప హ। 

సేవమానశ్చ తాం దివ్యాం స్వామిపుష్కరిణీం శుభామ్‌ ॥ 6 

ఉవాస పరయా భక్తా ద్వాదశాబ్దం మహామతిః । 

నృపేన్ట కథయిప్యే౭£_ న్యత్‌ శూయతామిత్యథాబ్రవీత్‌ ॥ 7 
485 


243 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, చత్వారింశో9_ధ్యాయః 


ఇక నలుబదియవ అధ్యాయము 


శ్రీ వేంకటాచలమునకు వాయవ్యదిశలోనున్న 
నారాయణాద్రియను పర్వతరాజవర్ణనము 

జనకుడు :- 
వామదేవా! శ్రీవెంకటాద్రికి వాయవ్య దిగ్భాగముననున్న యే భగవానుడు 
మునీంద్రులచే దర్శింపబడెనో యాతడెవరో తెలుపుడిని జనక చక్రవర్తి యడుగగా 
వామదేవుడిట్లు తెలిపెను. 
వామదేవుడు :- 1 
రాజా! ఆపర్వతము నారాయణాద్రియని వ్యవహరింపబడు చున్నది. సాక్షాత్తు 
శ్రీమన్నారాయణుడే తన దివ్యమును మహాశ్చర్యకరమగు శరీరమును ధరించి 
వేంచేసియున్నాడు. 2 

ఉపరిచరవసువు భగవంతుని మంత్రమునుపాసించుచు స్వామిపుష్కరిణీ 

తీర్థముననుండుటను వర్ణించుట 


అని తెలువగా జనకవువోరాజు వరమరధార్శికుడగం వనువు 


ఘోరతపమాచరించుటకు కారణమేమియని అడిగెను. 3 
వామదేవుడు :- 

వామదేవుడిట్లు తెలిపెను. రాజా! సనాతనుడగు శ్రీమన్నారాయణుడంతర్జాన 
మునొందగా ఉపరిచరవసువు ఏమిచేసెనో తెలిపెదను వినుము. 4 


ఆ విమానముననే రాజగు ఉపరిచరవసువు అనాదియును జితేంద్రియుడునగు 
శ్రీమన్నారాయణునారాధించుచు 5 


స్వామిపుష్మరిణిలో స్నానము నాచరించుచు ఓం నమో భగవతే వాసుదేవాయ'యను 
ద్వాదశాక్షరిని జపించుచు 6 


భక్తితో పండ్రెండు సంవత్సరములు నివసించెను. రాజా! మరియొక చరితమును 
తెలిపెదను వినుము. 7 


486 


243/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


శ్వేతద్వీపవాసిసిద్దాదీనాం శ్రీవేంకటాచలాత్‌ స్వావాసగమనమ్‌ 


తే సర్వే సబ్గతాస్తత్ర నారాయణగిరౌ నృప । 
శజ్ఞచక్రధరాః సర్వే శ్వేతద్వీపనివాసినః ॥ 8 


నమో భగవతే వాసు దేవాయే త్యజపంస్తదా । 


తస్మిన్‌ విమానే న్యవసన్‌ చిరకాలమథో నృప ॥ 9 
అర్బయన్తశ్చ గోవిన్హం భక్త్యా పరమయా తదా । 

అనుజ్ఞాతాశ్చ దేవేన శ్వేతద్వీపమథాగమన్‌ ॥ 10 
ఏతచ్చాపి సమాఖ్యాతం యత్రుష్టో౭_. హం త్వయా నృష। 

యదన్యత్తవ వక్తవ్యం తత్రుచ్చ కథయామి తే ॥ 11 
జనకః :- 

సనకాద్యా మహాత్మానో యేఇ న్యే తత్ర సమాగతాః । 

అన్తర్థితే జగన్నాథే కిమకుర్వంస్తతః పరమ్‌ ॥ 12 


సప్తర్షయశ్చ దేవాశ్చ శుక్రశ్సాపి మహామతిః । 
బృహస్పతిశ్చ భగవాన్‌ సనకాద్యాశ్చ యోగినః ॥ 13 


సర్వ ఏతే మహాభాగాః నమస్కృత్య జనార్దనమ్‌ I 
మహీధరం ప్రశంసన్తః స్వాలయాన్‌ ప్రతిపేదిరే ॥ 14 


శబ్ధశ్చాపి జగద్దాతుః ప్రసాదాదేవ భూపతే । 
విమానమద్భుతాకారం అప్సరోగణసేవితమ్‌ ॥ 15 


ఆరుహ్య గీయమానస్తు శక్రలోకమవాప్తవాన్‌ । 


విష్వక్సేనశ్చ భగవాన్‌ సచివైః బలిభిర్భతః ॥ 16 
సప్తభిః భూరితేజోభిః మహేగ్ధసమవిక్రమైః । 
అసురాణాం వధం చక్రే యథోక్తం పరమేష్టినా ॥ 17 


487 


244 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, చత్వారింశో9_ధ్యాయః 
శ్వేతద్వీపమున నివసించు సిద్దులు శ్రీవేంకటాచలమునుండి 
తమ నివాసములకేగుట 
శ్వేతద్వీప నివాసులును శంఖచక్రములను ధరించిన వారునగు మునీం[ద్రులందరును 
నారాయణాద్రి యందు గుంపులుగా గూడి రి 
“ఓం నమో భగవతే వాసుదేవాయియను ద్వాదశాక్షరిని జపించుచు 9 


శ్రీమన్నారాయణునుత్కృష్ట భక్తితో పూజించుచు నాతనిచే ననుజ్ఞాతులై 


శ్వేతద్వీపమునకేగిరి. 10 
రాజా! నీవడిగిన చరిత్రలనన్నిటిని తెలిపితిని. ఇంకను నేను చెప్పవలసినదున్నచో 
నడుగుము. తెలిపెదనిని వామ దేవుడు తెలుపగా 11 
జనకుడు :- 

బ్రహ్మర్షీ! శ్రీమన్నారాయణుడంతర్జానముకాగా సనకాది మహాత్ములేమి చేసిరో 
తెలుపుమని అడిగెను. 12 


అంత వామదేవుడిట్లు తదనంతర వృత్తాంతమును చెప్పుట కారంభించెను. 
సప్తమహర్చ్షులు, దేవతలు, ప్రాజ్ఞుడగు శుక్రాచార్యుడు పూజ్యుడగు బృహస్పతి 
సనకాది యోగీంద్రులు 13 


అందరును శ్రీమన్నారాయణునకు నమస్కరించి శ్రీవెంకటా చలమును స్తుతించుచు 
తమ తమ నివాసములకేగిరి. 14 


శంఖనృ్ఫవ తియు శ్రీమన్నా! రాయణాను[గ్రహముచే నత్యద్భుత మును, 
అప్పరసముదాయముచే సేవింపబడునట్టియు నగువిమానమునెక్కి 15 


స్తుతింపబడుచు దేవలోకమునకు వెడలిపోయెను. పూజ్యుడగు విష్వక్సేనుడును 
పరాక్రమశాలురును, 16 
మహాతేజశ్ళాలురును, దేవేంద్రునితో సమానమగు బలము కలవారునగు 
మంత్రులతో గూడ (బ్రహ్మవచనానుసారము రాక్షసులను వధించెను. 17 


488 


244/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, చతుర్దభాగే 


జనకః :- 
అన్తర్థితే తతస్తస్మిన్‌ విమానే మునిసేవితే । 
అగస్తో భగవాన్‌ బ్రహ్మన్‌ అకరోత్‌ కిం మహామునిః ॥ 


అగస్య్యకృతభావివిమానావిర్భావ హేతునిరూపణమ్‌ 


లామదేవః ;- 
అగస్త్యో భగవాన్‌ భూప మునీన్హానిదమబ బ్రీత్‌ । 
యదేతద్దర్శితం దివ్యం విమానం లోకపావనమ్‌ ॥ 


వామదేవుడు :- 
పూర్వం భగవతా తేన విష్ణునా ప్రభవిష్ణునా । 
తదతైవ మహాశైలే సదా తిష్టతి పూజితమ్‌ | 


అన్తర్థితం న కేనాపి శక్యతే ద్రష్టుమజ్ఞుసా । 
యుగే యుగే తు యః కశ్చిత్‌ తపసా భావయేద్ధరిమ్‌ ॥ 


స తస్య కృపయా దివ్యం విమానం పశ్యతి ధ్రువమ్‌ | 
ఆగామిని కలౌ చాపి సమ్రాప్తే పుణ్యముత్తమమ్‌ ॥ 
విమానం సర్వపాపఘ్నం విష్ణునా9_ధిష్టితం సదా । 
పశ్యతాం సర్వభూతానాం ఆహాదజనకం శుభమ్‌ ॥ 
256225८९ దేవసిదనిషేవితమ్‌ । 
మనుజైరేవ తద్భక్తెః కారితం లక్షణాన్వితమ్‌ ॥ 
భవిష్యతి మహాశ్చర్యం మునీన్హా నాత్ర సంశయః । 
తత్రైవ భగవాన్విష్టుః స్థాస్యత్యక్షయశక్తిధృక్‌ ॥ 
విమానే తు జగన్నాథః పూర్వం దృష్టో హరిస్ప్వయమ్‌। 
శబ్ధచక్రధరత్ష్రీమాన్‌ చతుర్చాహుస్వరూపవాన్‌ ॥ 
489 


18 


19 


20 


21 


22 


23 


24 


25 


26 


245 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, చత్వారింశో9_ధ్యాయః 


వామదేవుడిట్లు తెలుపగా జనకుడు మరల దేవా! విమాన మంతరానముకాగా 
అగన్యమునీం(ద్రుండేమి చేసెనిని వై శ్నించగా వామదేవుడు మరల 
చెప్పుటకారంభించెను 18 


రాబోవు విమానావతరణమునకు గల హేతువునగస్యుడు తెలుపుట 
వామదేవుడు :- 


జనకమహారాజా! లోకములను పవిత్రమొనరించు దివ్యవిమానము మనకు19 


సమర్థుడగు శ్రీమన్నారాయణునిచే చూపింపబడిన విమానమీముహావ ర్వతము 
ననెల్లపుడును పూజింపబడు చుండును. 20 


అది తిరోహితముగా నుండి యెవరిచే అతిశీఘ్రముగా చూడబడకయుండును. 
కాని ప్రతియుగమునను ఎవడైనను తపముచే శ్రీమన్నారాయణుని ధ్యానించెనేని 


21 
ఆతని దయచే నా విమానమును తప్పక గాంచగల్లును. రాబోవు కలియుగము 
నందును నుత్మృష్ట పుణ్యముచే 22 


సర్వపాపహరమును శ్రీమన్నారాయణుని నివాసస్థానమును చూచువారలకానంద 
దాయకమును 23 


దేవర్షులు, రాక్షసులు, గంధర్వులు, దేవతలు, సిద్దులచే సేవింపబడునదియు 
శ్రీమన్నారాయణుని భక్తులచే సకల శుభలక్షణములతో చేయించబడినదియునై 
24 


మహాశ్చర్యమును కలిగించునదై ఈ విమానము విరా జిల్లును. ఓ మునీంద్రులారా! 
యిందు సంశయ మొకింత యులేదు. తరుగని శక్తివంతుడును మునుపు 


విమానమున మనచే చూడబడిన శ్రీమహావిష్ణు వా విమానమున 25 

శంఖచక్రముల ధరించి నాలుగుభుజములు కలిగి లక్ష్మితో కూడియున్న రూపముతో 

వేంచేసియుండి ఖ్యాతిని గాంచును. 26 
490 


245/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 

అస్మిన్‌ జగతి విప్రేన్హాః విశుతజ్బ భవిష్యతి । 

విమానం తదఘౌఘఘ్నం తైలోక్యతిలకోపమమ్‌ ॥ 

వాముదేవః- 

ఏవముక్త్వా మునీన్దాన్‌ తాన్‌ అగస్తో భగవాన్‌స్తదా । 

గన్తుం చక్రే మనస్తస్మాత్‌ ప్రణిపత్య జనార్దనమ్‌ ॥ 

అగస్టో9 థ మహాతేజాః వరాన్‌ ప్రాప్య సుదుర్లభాన్‌ । 

మునిభి స్సంవృతో రాజన్‌ మహేగనమగమద్గిరిమ్‌ ॥ 

ఏవమేషా పురా వృత్తా కథా తే కథితా మయా । 

విశ్రుతా సర్వలోకేషు కిమన్యత్‌ జ్ఞాతుమిచ్చసి ॥ 

ఇతి శ్రీవామనవురాణో 51 1 శ్రీ వేజటాచలమాహాత్ళే భవివ్యద్వమాన 

(ప్రాదుర్భావవర్ధనం నామ చత్వారింళో౨_ ధ్యాయః 


అథ ఏకచత్వారించో౨_ ధ్యా 


దేవజిదాద్యసురకృతలోకోప ద్రవవర్ణనమ్‌ 

ణు 
జనకః :- 
బ్రహ్మన్నిత్యుకో దేవేన విష్వక్సేనస్స వీర్యవాన్‌ । 
తేషాం వధం కథం చకే దైత్యేన్హాణాం తరస్వినామ్‌ ॥ 
ఏతన్నే మహదాశ్చర్యం చరితం తస్య ధీమతః । 
విష్వక్సేనస్య దేవస్య తత్తే ఎనాఖ్యాతుమర్హసి Il 
లామదేవః :- 
ఏతత్తే కథయిష్యామి శృణుష్వ శ్రద్ధయా9_న్వితః I 
పురా౭_వధీత్‌ యథా దైత్యాన్‌ విష్వక్సేనో మహాబలః ॥ 
పురా౭_భవన్మహావీర్యాః హిరణ్యాక్షస్య వంశజాః । 
దేవజిన్మృత్యుజిచ్చాపి శత్రుజిచ్చేతి తే త్రయః ॥ 

491 


2/7 


28 


29 


30 


246 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, ఏకచత్వారింశో9_ ధ్యాయః 
పాపరాశిని పరిహరించునదియు, ముల్లోకములలో శ్రేష్టమై నదియునగు 


విమానమును ప్రపంచమున ప్రసిద్ధినొందును. 27 
వామదేవుడు :- 

అని తెలిపి అగస్త్యమహర్షి శ్రీమన్నారాయణునకు నమస్కరించి యటనుండి 
వెడలుటకు సంకల్పించెను. 28 


అంతట అగస్త్యుడు శ్రీమన్నారాయణుని వలన మిక్కిలి దుర్లభములగు వరములను 
పొంది మునీంద్రులనుగూడి మహేంద్రపర్వతమున కరిగెను. 29 


జనకమహారాజా! జగద్విఖ్యాతమగు పూర్వము జరిగిన వృత్తాంతమునంతను 
తెలిపితిని. ఇకనేమి తెలియగోరుదువో తెలుపుమిని వామదేవుడడిగెను. 30 


ఇది శ్రీవామన వురాణమున క్షేతఖండమున శ్రీవేంకటాచల మాహాత్యమున రాబోవు 
కాలమున విమానమవతరించుటను వర్థించుటయనెదు నలుబదియవ అధ్యాయము. 


=== "=== 


నలుబదియొకటవ అధ్యాయము 


దేవజితుడు మున్నగు రాక్షసులు లోకముల 
కొనరించిన బాధలను వర్ణించుట 


జనకుడు :- 
వామదేవా! బుషిసత్తమా! పరాక్రమవంతుడగు విష్వక్సేనుడు శ్రీమన్నారాయణుని 
యాజ్ఞను పొంది బలవంతులగు రాక్షసులనెట్లు సంహరించెనో 1 
యని నాకాతని చరితము చాల ఆశ్చర్యావహమైయున్నది. ७ విష్వక్సేనచరితమును 
విస్తారముగా నెటతింగింపుమిని యడిగెను 2 
వామదేవుడు :- 
పూర్వము వీర్యవంతుడగు విష్వక్సేనుడు రాక్షసులనెట్లు సంహరించెనో తెలిపెదను. 
సావధానచిత్తుడవై వినుము. 3 
పూర్వము హిరణ్యాక్షుని వంశమున పుట్టిన దేవజిత్‌, మృత్యుజిత్‌, శత్రుజిత్తను 
మువ్వురు 4 
492 


246/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
భ్రాతర స్సుమహాసత్త్వాః మహామాయా మహౌజసః । 
బ్రహ్మాణం తే సమారాధ్య (స్రష్టారం భువనేశ్వరమ్‌ ॥ ర్‌ 
సర్వదేవైరవధ్యత్వం అవాపుర్మనుజేశ్వర ] 
తతః సకలదైతేయెః మహామాత్యైర్మహాబలైః ॥ 6 
అనేకశతసాహసైః సంవృతాస్తే మహీమిమామ్‌ । 
విచేరురవనీపాల నాశయన్త ఇమాః ప్రజాః ॥ 7 
క్షోభితాస్తెస్తు సహసా శోషితా వరుణాలయాః । 
తేషాం వీర్యేణ మహతా పర్వతాశ్చ చకమ్చిరే ॥ 8 
యయుర్వినాశం సహసా ప్రజాస్సర్వాః ప్రజేశ్వర । 
యజ్ఞభాగభుజో దేవా యజ్ఞభాగం న లేభిరే ॥ 9 
త ఏవ బుభుజుర్దెత్యాః యజ్ఞభాగాన్‌ సుదుర్మదాః । 
న యజ్ఞాః సమవర్తన్త తపశ్చక్రుర్న తాపసాః ॥ 10 
న తతాప తదా సూర్యో న జజ్ఞ్వాల చ పావకః । 
నిర్ణితాశ్చాభవన్దేవా యుద్దే పరమదారుణే ॥ 11 
జ [> त 
దైతేయెర్విజితా దేవాః శరణం ప్రతిపేదిరే । 
నారాయణాచలే దివ్యే వసన్తం పురుషోత్తమమ్‌ ॥ 12 
దేవజిదాద్యసురవధార్థం సపరికరస్య విష్వక్సేనస్య గమనమ్‌ 
ఏవం ప్రవృత్తే లోకే౭_స్మిన్‌ దైతేయె స్తెర్మదోత్కటైః । 
విష్వక్సేనః సమాజ్ఞప్తో విభునా హరిణా బలీ ॥ 13 
తేషాం వధార్థం సర్వేషాం దైత్యేన్హాణాం బలీయసామ్‌ । 
అభ్యగాత్సచివైస్సార్థం సప్తభిర్చలశాలిభిః ॥ 14 
ब. భూతసజ్జ్మః సమావృతః । 


మహాబలైర్మహావీర్యైః భూభారహరణక్షమైః ॥ 15 


493 


247 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, ఏకచత్వారింశో9_ ధ్యాయః 


సోదరులుండెడివారు. వారు మహాబలశాలురు. గొప్ప మాయావిదులు. 
గొప్పకాంతిగలవారు, వారు లోకాధి పతియు, సృష్టికర్తయగు బ్రహ్మను పూజించి 
5 


సకల దేవతలచేతను చంపబడకుండునట్లు వరమును పొందిరి. పిమ్మట 


సకలరాక్షసులతోను, మహామంత్రుల తోను, 6 
వందలకొలది వేలకొలది వీరులతోను కూడి ప్రజలను సంహరించుచు నీ 
భూమినంతను సంచరించిరి. 7 


వారిచే క్షోభపరుపబడి సముద్రములన్నియు 306 పోయెను. వారి మహాపరాక్రమ 


ముచే పర్వతములు చలించిపోయెను. 8 
ప్రజలందరును నశించిపోయిరి. యజ్ఞమునందలి హవిర్భాగమును భుజించు 
దేవతలందరును తమ తమ భాగములను పొందలేకపోయిరి. 9 
వారి భాగములను మదోన్మత్తులగు రాక్షసులే 29880९8. యజ్ఞములు 
జరుగకుండెను. మునీంద్రులు తపమునొనర్ప జాలకుండిరి. 10 
సూర్యుడు (ప్రకాశింపకుందడాను. అగ్నిహోత్రుడు ప్రజ్వరిల్ల కుండెను. 
భయంకరమగుయుద్ధమున దేవతలు జయింప బడిరి. 11 
అప్రాకృతమగు నారాయణా(దియందు వేంచేసియున్న శ్రీమన్నారాయణుని 
శరణుజొచ్చిరి. 12 


దేవజిత్తు మున్నగు రాక్షసులను (८००८०९३ 

విష్వక్సేనుడు తన పరివారముతో నేగుట 
ఇట్లు మదోన్మత్తులగు రాక్షసులీలోకమున దారుణకృత్యముల నానర్చుచుండ 
విష్వక్సేనుడు శ్రీమన్నారాయణుని యాజ్ఞచే 18 
నా మహాపరాక్రమోపేతులగు రాక్షసులను ద్రుంచుటకై వీరులగు నేడుగురు 
మంత్రులతోను 14 
బలపరాక్రమోపేతులై భూభారమును పోగొట్టజాలు వందలకొలది వేల కొలది 
భూతసమూహములను 15 

494 


247/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
సంవృత స్తెర్మహాతేజాః స్తోత. గచ్చద్విమలే9_ మ్బరే । 
వ్యరాజత యథా శక్రః సంవృతస్త్రిదశేశ్వరైః ॥ 16 
ఆకాశం తదనాకాశం కృతమాసీదభాస్మరమ్‌ I 
ఆయాన్తమథ చాకర్ణ్య విష్వక్సేనం చ తద్భలమ్‌ ॥ 17 
తేత పి దైత్యా మహావీర్యా బలవనో యశస్వినః । 
ఆహూయ సర్వానసురాన్‌ పాతాళతలవాసినః ॥ 18 


సాగరేషు చ శైలేషు నదీషు చ వనేషు చ । 
ॐ వసన్తి మహావీర్యాః దారుణా దానవేశ్వరాః ॥ 19 


తాన్సర్వాంస్తే సమాహూయ సమర్వేష్వనివర్తినః | 
యుద్దాభిమానినస్తేత_ థ సహ దైతేయదానవైః ॥ 20 


దేవజి త్రముఖా జగ్ముః యోద్దుం తేన మహాత్మనా | 
విష్వక్సేనేన తే తేన గిరిశేనేవ రాక్షసాః ॥ 21 


విష్వక్సేనాసుర సైనికయోర్యుద్ధక్రమః 
దేవస్య సైనికాశ్చాపి దైత్యేన్హాణాజ్చ సైనికాః । 


తతో యుద్ధం మహారౌద్రం సమవర్తత దారుణమ్‌ ॥ 22 
సేనయోరుభయోశ్చాపి దైవాసురమివాపరమ్‌ । 

నానాప్రహరణైరుగైః నిజఘ్నుస్తే పరస్పరమ్‌ ॥ 23 
విష్వక్సేనానుగాశ్చాపి దైత్యేన్హాశ్చ బలీయసః । 

తైర్ముక్తైరస్తజాలైశ్చ శస్తాఘైశ్చాపి సంయుగే ॥ 24 
దహ్యమానమివాకాశం ఆసీత్సర్వగ్రహాకులమ్‌ । 

జాజ్వల్యమానం తం దృష్ట్వా గగనం గగనేచరాః ॥ 25 
పరిత్యజ్య 2० కాశం భయాజ్జగ్ముర్దిశో దశ । 

తతో దేవజితా ముక్తాః ఘోరా మాయా మహౌజసా ॥ 26 

495 248 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, ఏకచత్వారింశో9_ ధ్యాయః 


గూడి దేవతలతో గూడిన దేవేంద్రునివలె వేంచేసి నిర్మలా కాశమున వెలుగొందెను. 
16 


వారందరిచే సూర్యబింబమాచ్చాదింపబడి ఆకాశమంతయు నిరవకాశమాయును. 
బలవంతులును పరాక్రమశాలులును అగు రాక్షసులును విష్వక్సేనుని వారి 
బలముల ८१5९0 17 
పాతాళలోకమున వసించువారును 18 


సముద్రములయందు పర్వతములయందు, నదులయందు, అడవులలోను 
నివసించువారును మిక్కిలి పరాక్రమ శాలులును భయంకరాకారులును 19 


యుద్ధమునుండి మరలనివారును యుద్ధమునందభీమా నముకలవారునునగు 


రాక్షసశ్రేష్టులనందరను పిలిచి 20 
విష్వక్సేనునితో యుద్ధమునొనరించుటకై యేగిరి. 21 


విష్వక్సేన రాకససెనికుల యుద వర్తనము 
ఆణి రా न॑ ణు 
విష్వక్సేనుని సైనికులును రాక్షససైనికులు నొండొరులతో తలపడిరి. 22 
దేవానుర యుద్ధమువలె రెండు సేనలకును మహి భయంకరమగు 
యుద్ధముజరిగెను. వారొకరితోనాకరనేక భయంకర ఆయుధములతో కొట్టుకొనిరి. 
23 
యుద్ధమున నిరుపక్షముల వారిచే విడువబడిన అస్త్రసముదా యములచే 24 


సకల గ్రహములతో గూడిన ఆకాశము తగలబడు చున్నట్లాయెను. ఆకాశమున 


సంచరించువారందరును మండుచున్న ఆకాశమును గాంచి 25 

ఆకాశమును విడచి భయముతో పదిదిక్కులకును పారిపోయిరి. దేవజిత్తువిడచిన 

భయంకర మాయాసము పేతములగు నాయుధములు 26 
496 


248/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


తాన్‌ సర్వాన్‌ మోహయామాసుః విష్వక్సేనస్య సైనికాన్‌। 
విష్వక్సేనస్య సచివః తతః క్రుద్దో మహామతిః ॥ 
“మేధావీ నామ బలవాన్‌ సర్వమాయావిశారదః । 
మాయాబలేన తాం మాయాం అజయత్సర్వమోహినీమ్‌॥। 
తతో ధనుర్మహద్దివ్యం ఆదాయ విమలప్రభమ్‌ । 
అచ్చేద్యం సర్వశత్రూణాం దత్తమవ్యక్తరూపిణా ॥ 
అనేకరత్నసంఛన్నం జామూనదపరిష్మ తమ్‌ I 
ముమోచ నిశితాన్‌ బాణాన్‌ దైత్యేన్హాణాం మహౌజసామ్‌॥ 
నిహతాస్తేన దైతేయాః ६४88० क సహస్రశః । 

ముక్త్వా ప్రియతరాన్‌ ప్రాణాన్‌ నిపేతుర్ధరణీతలే ॥ 
నిహతాం స్తానథా9_లోక్య మృత్యుజిత్‌ క్రోధమూర్శితః I 
మోహయామాస సర్వాంస్తాన్‌ మాయయా దేవసైనికాన్‌॥ 


'శత్రుఘ్మో నామ శత్రుఘ్నః క్రోధేన మహతాన్వితః । 
అసిరత్నం సమాదాయ విమలార్మసమ ప్రభమ్‌ ॥ 
చిచ్చేద తస్య దైత్యస్య శిరోజ్వలితకుణ్ణలమ్‌ I 
తస్యాసీద్భూయ ఏవాశు శిరస్తుజ్లకిరీటవత్‌ ॥ 
శత్రుజిత్తస్య తత్కర్మ శత్రుఘ్నస్య బలీయసః । 
సమృశ్యన్‌ ఘోరసజ్మాకో మాయాముగ్రామథా£ ० దదే॥ 
విజేతుం దుర్మద స్సర్వాన్‌ విష్వక్సేనముఖాన్‌ మృధే I 
తయా తే నిప్ప్రభా ఆసన్‌ విష్వక్సేనస్య సైనికాః ॥ 
తాం దృష్ట్వా సహసా క్రుద్ధః సచివస్తస్య ధీమతః । 
మాయాముగ్రాం మహాతేజాః “కాలాగ్నిర్నామ వీర్యవాన్‌॥ 
ఆసురీం నాశయామాస తదద్భుతమివాభవత్‌ I 
ఆదదే మహతీం శక్తిం శత్రుజిద్వధకారణాత్‌ ॥ 

497 


97 


28 


29 


30 


31 


39 


33 


34 


35 


36 


37 


38 


249 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, ఏకచత్వారింశో9_ ధ్యాయః 


విష్వక్సేనుని సైనికులనందరను మోహపరచెను. అంత బుద్ధిశాలియు 27 


సకల మాయలయం దారితేరినవాడునునగు 'మెధావి యను విష్వక్సేనుని మంత్రి 
తన మాయాబలముచే సకల మోహనకరమగు రాక్షసమాయను జయించెను. 28 


మరియు దివ్యమైనదియు నిర్మలమగు కాంతిగలదియు, శత్రువులవ్వరికి 
భేదింపశక్యముకానిదియు, శ్రీమన్నారాయణునిచే నీయబడినదియు, 29 


అనేక రత్నములచే కూర్చబడినదియు, బంగారముచే నిర్మితమునునగు ధనువునుగొని 
రాక్షసులపై వాడి బాణములను విడచెను. 30 


ఆ శస్రాఘాతముచే వందలకొలది వేలకొలది రాక్షసులు తమ మిక్కిలి ప్రియములగు 
ప్రాణములను వీడి భూమిపై పడిపోయిరి. 31 


వారందరట్లు చనిపోయినంతనే “మృత్యుజిత్తిను దైత్యేంద్రుడు క్రోధముచే నొడలు 
మరచి తనమాయచే విష్వక్సేనుని సైనికులనందరను మోహింపజేసెను. 32 


శత్రుసంహర్తయగు శత్రుఘ్నుడిను విష్వక్సేన సైనికుడు మిక్కిలి కోపించి స్వచ్చమగు 
సూర్యకాంతిని బోలిన ఖడ్గమును చేపట్టి 38 


మెరయుచున్న కుండనాలంకృతమగు నాతనిశిరమును ఖండించెను. కాని 
మృత్యుజిత్తుయొక్క పెద్దకిరీటముగల శిరము వెంటనే మరల మొలచెను. 34 


శత్రుఘ్నుడు తన తలను నరకుటచే గర్వపోతగు శత్రుజిత్తు భయంకరరూపుడై 35 


విష్వక్సేనాదులను యుద్ధమున చంపనెంచి మహామాయను ప్రయోగించెను. ఆ 
మాయచే విష్వక్సేనుని సైనికులు నిస్తేజులై నిలచిపోయిరి. 36 


దానిని గాంచి విష్వక్సేనుని మంత్రియగు కాలాగ్ని పరాక్రమ శాలియి కోపించి 
భయంకరమగు రాక్షస మాయను నాశనమొనరించెను. 87 


ఆకృత్య మత్యంతాశ్చర్యకరమాయెను. శత్రుజిత్తును సంహరించుటకై 38 


498 


249/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
ముమోచాథ సతాం దీప్తాం ‘కాలాగ్ని’ స్తరసా బలీ । 
శక్యా విదారితో దైత్యః పపాతాథ మహీతలే ॥ 
గతాసురివ నిశ్చేష్టః పునశ్చాపి సముత్ధితః । 
దేవజిన్మృత్యుజిచ్చాపి శత్రుజిచ్చాప్యధా9_త్మవాన్‌ ॥ 
క్రోధేన మహతావిష్టాః త్రయస్త్రయ ఇవాగ్నయః । 
ధనూంష్యాకృష్య దివ్యాని దత్తాన్యవ్యక్తజన్మనా ॥ 
బ్రహ్మణా దేవదేవేన కల్పాదౌ పరమేష్టినా । 
మహాస్త్రబ్బు తథా దివ్యం భీమం పాశుపతం తథా ॥ 
వాయవ్యం వారుణజ్బూపి సౌరమాగ్నేయమేవ చ । 
ఐన్టజ్బూపి తథా రౌద్రం యామ్యజ్బాపి సుదుస్తరమ్‌ ॥ 
విమోహనకరం ఘోరం గాన్థర్వజ్బు సుదుర్జ్ణయమ్‌ । 
జృమృణాస్త్రం తథా ఘోరం కౌబేరం వారుణం తథా ॥ 
ఏవమాదీని చాన్యాని దివ్యాన్యస్తాణి సంయుగే । 
ముముచుః శతశో రాజన్‌ సేనాయాం తస్య ధీమతః ॥ 
బ్రహ్మాస్తాద్యైస్తథా దీప్తెః అస్తైః శత్రుభయజ్బరైః । 
జ్వాలార్చిష్మత్తదాకాశం అపేతగ్రహభాస్మరమ్‌ ॥ 


అపేతచన్ధతారౌఘం నిపతచ్చుకసారికమ్‌ । 
దృశ్యతే సజ్ములం తత్ర సంహారసమయే యథా ॥ 


విష్వక్సేనకృత నారాయణాస్త్రప్రయోగపూర్వక అసురవధప్రకారః 


తతో దేవ స్స భగవాన్‌ విష్వక్సేనః ప్రతాపవాన్‌ । 
దృష్ట్వా విస్మయమాపన్నో దైతేయాంస్తానలోకయత్‌ ॥ 


“సాధు సాధ్వి తి చాభాష్య జహర్ష చ ననాద చ । 
స్వకం ధనుర్మహద్దివ్యం తప్తజామ్బ్పూనద ప్రభమ్‌ ॥ 


499 


39 


40 


41 


42 


43 


44 


45 


46 


47 


48 


49 


250 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, ఏకచత్వారింశో9_ ధ్యాయః 


ప్రజ్వరిల్లుచున్న గొప్ప శక్యాయుధమును వెంటనే విడచెను. ఆ శక్యాయుధముచే 
రాక్షసుడు నరుకబడి నేలపై బడెను. 39 


ప్రాణములేని వానివలె నట్లే కొద్దిసమయము చేష్టలుడిగి పడియుండి మరలలేచెను. 
దేవజిత్తు మృత్యుజిత్తు శత్రుజిత్తులు మువ్వురును 40 


మిక్కిలి కోపించి మూడగ్నులవలె వెలుంగుచు తెలియబడని జన్మముగల 41 


దేవాధిదేవుడగు (బ్రహ్మచే సృష్ట్వాదిని నీయబడిన దివ్యా యుధములను 
భయంకరమగు పాశుపతాస్త్రమును, 42 


వాయవ్యాస్తమును, వారుణాస్త్రమును, సూర్యాస్త్రమును, ఆగ్నేయాస్త్రమును, 
ఇంద్రాస్తమును, రౌద్రాస్తమును (శివునిచే నొసంగబడిన అస్త్రము) 43 


వోవామును @ ९०6 छ ००० యమునిచే 5० ०५8९ 5 ०५०2००७०, 
జయింపశక్యముగాని గాంధర్వాస్తమును, ఘోర మగు జృంభకాస్త్రమును, 


కుబేరాస్త్రమును, వారుణాస్త్రమును 44 
మరియు అనేకాస్త్రములను విష్వక్సేనుని సైన్యముపై విడచిరి. 45 


ప్రకాశించుచు, శత్రువులకు భయము నొనగూర్చు బ్రహ్మాస్తము మున్నగునస్ర్రములబే 
నాకాశమునందలి గ్రహములును సూర్యుడును తొలగిపోయిరి. 46 


చంద్రుడు, నక్షత్రములు కానరాకుండెను. చిలుకలు, గోరు వంకలు చెట్లనుండి 
(€ ०७० द 299. ప్రళయకాలమునందు వలె నచటి (వ్రకృతియంతము 
కల్లోలితమాయెను. 47 


విష్వక్సేనుడు నారాయణాస్త్రమును ప్రయోగించి రాక్షసులను ద్రుంచుట 
ప్రతాపవంతుడును పూజ్యుడునగు విష్వక్సేనుడా భయానక దృశ్యమునుగాంచి 


ఆశ్చర్యమును చెంది రాక్షసులును జూచి 48 

“బాగుబాగిని పలికి సంతసించి సింహనాదమునొనరించి మేలిమిబంగారమువలె 

మెరయుచున్న తన గొప్ప ధనువును గొని 49 
500 


250/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
విస్ఫార్య స మహాతేజాః శార్ణజ్బాపమివాపరమ్‌ । 
నారాయణీయం సహసా సన్షధే౭_స్త్రం శరాసనే ॥ 
తదస్త్రం మృత్యుసజ్కాశం అనివార్యం సురాసురైః । 
కాలాగ్నిరివ జజ్వాల కల్పాన్సే సర్వనాశనః ॥ 
తతః సజ్లోభమాయాతం జగతేదేచ్చరాచరమ్‌ । 
చుక్షుభు స్సాగరా స్సర్వే పర్వతాశ్చ చకమ్చిరే ॥ 
తదస్తం తేన నిర్ముక్తం జ్వాలామాలి మహాత్మనా । 
సమీక్ష్య సర్వభూతాని రాజన్‌! నేదుః సుదారుణమ్‌ ॥ 


ఆగతాస్తే9 పి యే తత్ర శుద్ధదర్శనలాలసాః । 
తే సర్వే గగనం త్యక్త్వా దుద్రువుః సర్వతో దిశమ్‌ ॥ 


దేవాశ్చాపి తదా సర్వే మునయశ్చ తపోధనాః । 
దృష్ట్వా తదస్తమత్యుగ్రం ప్రోచురేవం పరస్పరమ్‌ ॥ 


సంహారసమయః ప్రాప్తో విస్మయః క్రియతే త్ర కిమ్‌?! 
నారాయణేన భూతానాం ఆదిభూతేన శార్థిణా ॥ 


సంహారః క్రియతే నూనం లోకానామద్య విష్ణునా । 
విష్వక్సేనేన సర్వాత్మా జగత్సంహారమీశ్వరః ॥ 


కరోతి నూనం భగవాన్‌ సంహారకుతుకీ హరిః । 
కిమయం క్రియతే తేన వ్యాపారః పరమేష్టినా ॥ 


అకాలే జాతమస్మాకం నిష్ఫలం దర్శనం విభోః । 
ఏవంవిధాన్యనేకాని వాక్యాని త్రిదశాలయాః ॥ 


వదనో భృశముద్విగ్నాః జగ్యుస్తే సర్వతో దిశమ్‌ । 
అథ దేవః స భగవన్‌ విష్వక్సేనస్తదా నృప ॥ 


501 


50 


51 


52 


53 


54 


55 


56 


5¶ 


58 


59 


60 


251 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, ఏకచత్వారింశో9_ ధ్యాయః 


మహాపరాక్రమశాలియగు నా మహనీయుడు మరియొక = 
తన ధనస్సును మోగించి నారాయణాస్త్రమును సంధించెను. 50 


దేవాసురులచే నివారింపశక్యముగాని ఆ నారాయణాస్త్రము ప్రళభయకాలమున 
సకలమును దహించివేయు కాలాగ్నివలె ప్రజ్వరిల్లెను. 51 


ఆ నారాయణాస్త్రముచే ప్రపంచమంతయు కలత చెందెను. సముద్రములన్నియు 
క్షోభించెను. పర్వతములు చలించెను. 52 


మంటలగ(గక్కుచు వచ్చుచున్న నారాయణాస్తమును గాంచి ప్రాణులన్నియు 
దారుణముగా గోలపెట్టెను. 53 


ఆ యుద్ధమును చూడగోరి వచ్చిన వారందరున నాకాశమును విడచి అన్ని దిక్కులకు 
పారిపోయిరి. 54 


దేవతలును, మునీంద్రులును, తపశ్ళాలురును, భయంకర మగు నా అస్త్రమును 
గాంచి 55 


(ॐ & 0०४०७०९ 25००; 45256. ఆశ్చర్యపడనేల? ప్రాణుల కాదినాధుడగు 
శ్రీమన్నారాయణునిచే 56 


లోకసంహారము విష్వక్సేనుని నిమిత్తమాత్రముగా గొని చేయబడుచున్నది. 57 


సంహారమున కౌతూహలముగల శ్రీమన్నారాయణుడీ విధముగా నొనర్చుచున్నాడు. 
58 


సమయముగాని సమయమున నీ భగవానుడీపని 7 మనకు 
లభించిన శ్రీమన్నారాయణుని దర్శనము, వ్యర్థమైపోవునే! అని తమలో తాము 


సంభాషించు కొనుచు 59 
మిక్కిలి బెంగగొని అన్నిదిక్కులకును వెడలిపోయిరి. అంత పూజ్యుడగు విష్వక్సేనుడు 
60 
502 


251/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 

నారాయణీయమస్త్రం తత్‌ ముమోచాదిత్యసన్నిభమ్‌ । 
ముక్తం తదస్త్రమత్యుగ్రం సర్వసంహారకారణమ్‌ ॥ 61 
అదహద్వాహినీం తాం తు దైత్యేన్హాణాం దురాత్మనామ్‌। 
దేవజిత్సముఖై స్సార్ధం వృత్రకల్పెర్మహాబలైః ॥ 62 
సా తు సేనా ప్రజజ్వాల దహ్యమానాస్త్రపావకైః । 
=) దహ్యమానాని (829८० యథా పురా ॥ 63 
అ'స్తాగ్నిదగ్ధదేహాస్తే సాశ్వాః సరథకుజ్ఞురాః । 
దేవజితముఖా సర్వే సానుగాః సహబాన్థవాః । 
నిపేతుర్ధరణీపృష్టే దగ్గపక్షా ఇవ ద్విజాః ॥ 64 
గతాసవస్తే న్యపతన్‌ సహస్రశో నరేన్ట భూమౌ దితిజేశ్వరాత్మజాః । 
ప్రచ్భాదయన్తః సకలాం మహీమిమాం ప్రదగ్ధకేశామృరభూషణోత్తమాః 11 65 
సా చోగ్రవేగా దితిజేశ్వరాణాం సేనా౭_తిభఖీమా సమరేష్వజేయా। 
అస్రాగ్నిదగ్థా న చ భూతసజ్హై అదృశ్యతా9_కాశగతైర్న దేవైః ॥ 66 

దేవాదికృతవిజయోపచారస్తుత్యాదిః 
తతస్తు దేవాశ్చ నిశాచరాశ్చ గస్థర్వయక్షోరగపన్నగాశ్చ। 


మహర్షయశ్చా ప్రతిమ ప్రభావాః నిపాతితాంస్తానవలోక్య దైత్యాన్‌ ॥ 67 
అపూజయంస్తే సముపేత్య సర్వే దేవం మహావీర్యముపస్థితం తమ్‌ । 
ప్రణమ్య దేవాధిపతేరమాత్యం శిరోభిరుత్ఫుల్లవిలోలలోచనైః ॥ 68 
తమూచురేనం వచనైర్చరేన్ర సర్వే సురాద్యాః పరమం ప్రహృష్టాః । 

సమం తతస్తం పరివార్య దెవం గృహీతచాపం నిహతేనస్థశత్రుమ్‌ ॥ 69 
ఇన్హాదయః ఫ్‌ 


కృతం త్వయెతద్భగవన్‌ సురాణాం సుదుష్కరం కర్మ తవానురూపమ్‌ । 
అన్యేన నైతే సమరే నిహన్తుం శక్యాః వినా త్వాం సముదగ్రవీర్యమ్‌ ॥ 70 


503 


252 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, ఏకచత్వారింశో9_ ధ్యాయః 


సూర్యకాంతిని బోలిన కాంతిగల నారాయణాస్త్రమును విడువగా మిక్కిలి 
భయంకరమై సకల జగత్సంహార కారణమగు నది 61 


వృత్రాసురుని బోలిన పరాక్రమవంతులగు దేవజిత్తాదులతో రాక్షససేనను 
దహించివేసెను. 62 


ఈశ్వరునిచే త్రిపురములు దహింపజేయబడినట్లు నారాయణాస్త్రము మున్నగు 
బాణాగ్నులచే నారాక్షససేన దహింపజేయబడుచుండెను. 63 


దేవజిత్తు మున్నగు రాక్టనులందరును బాణాగ్నులచే శరీరములు 
దహింపజేయబడుచుండ, గుజ్జములతోను రథములతోను, యేనుగులతోను, 
బంధువులతోను టెక్కలుతెగిన పక్షులవలె భూమిపైబడిరి. 64 


రాజా! కాలిపోయిన తలవెంట్రుకలు వస్త్రములు భూషణ రాజములచే భూమినంతను 
కప్పివేయుచు వేలకొలది రాక్షసులందరును ప్రాణములను వీడి నేలపై బడిరి. 65 


అతిభయంకరమును యుద్ధములోనయినను జయింప శక్యము కానిదియు, 
భయంకర వేగముకల నా సేన యంతయు బాణాగ్నులచే దహింపబడి 
ప్రాణులచేగాని ఆకాశమునందలి దేవతలచేగాని కనబడనిదాయెను. 66 


దేవాదులు విజయమును వర్ణించుట 
అనంతరము దేవతలు, రాక్షసులు, గంధర్వులు, యక్షులు, నాగులు, సర్పములు 
సాటిలేని ప్రభావ శీలురగు మౌనీంద్రులును పడియున్న రాక్షసులనుజూచి 67 


పరాక్రమశాలియు శ్రీమన్నారాయణుని సేనాపతియు నగు విష్వక్సేనుని వికసించి 
చలించుచున్న నేత్రములు కలవాడై శిరములు వంచి నమస్మరించి 68 


మరియు దేవతలందరును మిక్కిలి సంతసించి రాక్షసులను ద్రుంచి చాపమును 
ధరించి నిలచిన విష్వక్సేనుని చుట్టు ముట్టి 69 


९२९०९ $= 

పూజ్యుడవగు విష్యక్లేనా! దేవతలకును చేయనలవి కాని పనిని నీ పరాక్రమమునకు 
తగినట్లొనర్చితివి. ఈ రాక్షసు లను మహాపరాక్రమశాలివగు నీవు తప్ప 
నితరులెవరును యుద్ధమున సంహరింపజాలరిని స్తుతించిరి. 70 


504 


252/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
తైరేవముక్తు సహసా మహాత్మా సమ్బూజితస్తాన్‌ ప్రతిపూజ్య సర్వాన్‌ । 
అన్తర్దధే సానుచరః సవాహనః తత్రైవ తేషామధథ పశ్యతాం తదా ॥ 71 
మయా నృపేన్దాఖిలమేతదుక్తం తవాద్భుతం దేవజిదాదినాశనమ్‌ । 
ఏవంవిధం నైవ పురా ప్రవృత్తం బుతే దశగ్రీవవధాత్‌ సుఘోరాత్‌ ॥ 72 


ఇతి శ్రీ వామనవురాణే క్షేత్రఖజ్జో శ్రీ వేబ్బభాచలమావాోళ్సే విష్వక్సేన కృత 
దేవజిదాదివధవర్ణనం నామ ఏకచత్వారింశోఐ_ ధ్యాయః 


అథ ద్విచత్వారింరో9_ ధ్యా 


భవిష్య|చ్ళీభగవద్దివ్యవిమానవర్ణనమ్‌ 
లామదేవః :- 
ఏవం దైత్యవధం దేవో విష్వక్సేనస్తు వీర్యవాన్‌ I 
చక్రే పురా మహీపాల దేవదేవాజ్ఞయా బలీ ॥ క్షే 
ఏతన్మయా సమాఖ్యాతం పురావృత్తమనుత్తమమ్‌ | 
ఇతిహాసం మహాపుణ్యం సర్వలోకేషు విశ్రుతమ్‌ ॥ 2 
వేజ్కటాఖ్యే గిరౌ తస్మిన్‌ అత్యర్థం తేన ధీమతా । 
అగస్వేన మునీన్హాణాం భవిష్యత్మథితం నృప ॥ 3 
ఆగామిని యుగే చాపి సమ్రాప్రే తు కలౌ యుగే । 
అదృశ్యత్వా ద్విమానస్య నిత్యస్యామితతేజసః 11 4 
తస్యా ఏవ శుఖే తీరే పుష్కరిణ్యా మహాద్భుతమ్‌ I 
అతులం కారితం दडः విమానం సూర్యసన్నిభమ్‌ ॥ ర్‌ 
భవిష్యతీతి తన్యాపి మాహాత్యం కథయే తవ । 
తచ్చాపి మహదాశ్చర్యం విమానం సురపూజితమ్‌ ॥ 6 
శోభితం దేవదేవేన భవిష్యతి న సంశయః । 
బహువర్షశతైః రాజన్‌ న చ శక్యం సురైరపి ॥ 7 

505 253 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, ద్విచత్వారింశో9_ ధ్యాయః 


వారిట్లు స్తుతింపగనే విష్వక్సేనుడు వారినందరను తాను మరల పూజించి 
వారందరును చూచుచుండగనే పరిజనము తోను, వాహనములతోను 
నంతర్షితుడాయెను. 71 


జనకమహారాజా! ఆశ్చర్యకరమగు దేవజిత్తుమున్నగు రాక్షస సంహారమునంతను 
తెలిపితిని. భయంకరమగు రావణవధ జరిగిన పిమ్మట నిట్టి భయంకరయుద్ధము 
మున్నెన్నడును జరిగియుండలేదిని వామదేవుడు తెలిపెను. 72 
ఇది శ్రీవామన వురాణమున క్షేతఖందమున శ్రీ వేంకటాచల మావోత్యుమున 
విష్వక్సేనుడు దేవజిదాది రాక్షసులను సంహారించుటను వర్ణించుట అనెదు 
నలుబదియొకటవ అధ్యాయము. 


---==>० 2 "=== 


నలుబది రెండవ అధ్యాయము 

రాబోవు భగవద్దివ్యవిమానమును వర్ణించుట 
వామదేవుడు :- 
జనకమహారాజా! పూర్వము శ్రీమన్నారాయణాజ్ఞచే పరాక్రమశాలియగు 
విష్వక్సేనుడు రాక్షసులను సంహరించెనని 1 


గొప్పదియు, పుణ్యప్రదమును సకలలోకవిఖ్యాతమునగు చరితమును తెలిపితిని. 2 
శ్రీవేంకటాచలమున బుద్దిశాలియగు అగస్త్యుడు మునీంద్రు లకు రాబోవు 


చరితమునిట్లు తెలిపెను. 3 
రాబోవు కలియుగముననునిత్యమును మిక్కిలి తేజోవంత మగు విమానము 
కానరాకుండుటం జేసి 4 
పవిత్రమగు స్వామిపుష్కరిణీ తీరముననే భక్తులచే సూర్య సమాన తేజోవంతమగు 
విమానము సాటిలేనిదిగా నిర్మింప బడగలదు. ర్‌ 
దానికిని గొప్ప మాహాత్మ్యము కలుగగలదు. దానిని తెలిపెదను. గొప్ప 
ఆశ్చర్యకరమగు ఆ విమానము దేవతలచే పూజింపబడునదై 6 


శ్రీనివాసుడందు వేంచేసియుండుటచే ప్రకాశించునది కాగలదు. సందియములేదు. 
(గ 


506 


253/5 Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
వక్తుం తస్య విమానస్య మాహాత్యం విస్తరేణ తు । 
యత్ర దేవాధిదేవో౭ సౌ సాన్నిధ్యం కురుతే హరిః ॥ 
స్వభక్తానాం హితార్ధాయ త్రైలోక్యానుగ్రహాయ చ । 
శోభితం దేవదేవేన శ్రీభూమిసహితేన తత్‌ ॥ 
విమానం మనుజైః రాజన్‌ యెర్భృష్టం పాపనాశనమ్‌ । 
విష్ణోస్తస్య ప్రసాదేన తే నరా ధ్వస్తబన్ధనాః ॥ 
ప్రాప్నువన్తి పరం ధామ (బ్రహ్మ యత్తత్సనాతనమ్‌ । 
తత్రాపి తు యుగే రాజన్‌ తద్విమానదిదృక్షవః ॥ 
దేవాః సర్వే౭_పి గచ్చన్తి సిద్ధాశ్చ సహచారణైః । 
బుషయశ్చ సగన్ధర్వా యక్షాశ్చ సహపన్నగైః ॥ 
ఆదిత్యా వసవో రుద్రా దిక్సాలా మరుతస్తథా । 
బ్రహ్మో చతుర్ముఖో దేవో భగవాన్‌ శమ్భురేవ చ ॥ 
వవమాద్యాస్థథా౭_న్యే చ భక్యా పరమయా యుతాః । 
ఉపతిష్టన్తి తం దేవం దేవదేవేశమీశ్వరమ్‌ ॥ 
స్నాత్వా చ మనుజాస్తస్మిన్‌ స్వామిపుష్కరిణీజలే । 
ప్రణమ్య దేవదేవేశం నారాయణమనామయమ్‌ ॥ 
తస్మిన్‌ విమానే గోవిన్దం వసన్తం పురుషోత్తమమ్‌ । 
స్తువన్తి © స్తోతైశ్చ నమన్తశ్చాప్యహర్నిశమ్‌ ॥ 
సర్వే పాతకినశ్చాపి తద్దృష్ట్వా పుణ్యముత్తమమ్‌ । 
విమానం సర్వశోకఘ్నం సర్వరోగప్రణాశనమ్‌ ॥ 


విముక్తాః సర్వపాపేభ్యో భవిష్యన్తి న సంశయః । 
యత్ర క్వాపి వసన్‌ దేశే విమానాభిముఖం నరః ॥ 


507 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


254 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, ద్విచత్వారింశో9_ ధ్యాయః 
ఆ విమానము యొక్క మాహాత్యమును విస్తారముగా నెన్ని సంవత్సరములకైనను 
దేవతలైనను వర్ణింపజాలరు. 8 
తన భక్తులకు హితమును చేకూర్చుటకును, ముల్లోకముల ననుగ్రహింపజేయు 
టకును శ్రీభూదేవీ సహితుడైన దేవాధి దేవునిచే అలంకరింపబడిన 9 


విమానమును సేవించిన మనుజుడు శ్రీమన్నారాయణాను (గ్రవాముచే 
సంసారబంధములను వీడి 10 


శ్రీమన్నారాయణుని వాసస్థానమగు పరమపదమును పొంద గలడు. ఆ 
కలియుగమున నా విమానమును చూడగోరి 11 


సిద్ధులు చారణులతో గూడ దేవతలందరును బుషులును, గంధర్వులును, 
యక్షులును, నాగులును, 12 


23 0(८@ ०९5००९9 సూర్యులును, అష్టవసువులును, ఏకాదశ రుద్రులును, 
అష్టదిక్పాలురును, తొమ్మండుగురు వాయువు లును, నాల్దుముఖములుగల 
(బ్రహ్మయు, శంకరుడును, 13 


మున్నగువారు మిక్కిలి భక్తియుక్తులై 14 


స్వామిపుష్కరిణీ తీరమున స్నానమాచరించి సర్వ నియంతయు దేవాదిదేవుడును 
నిరామయుడునగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి 15 


ఆ విమానమునందు వేంచేసియున్న శ్రీమన్నారాయణుని దివ్యస్తోత్రములచే 
దివారాత్రములు నమస్మరించు చుందురు. 16 


పాపాత్ములైనను పుణ్యమునిచ్చునదియు, శ్రెష్టమైనదియు, సకలదుఃఖహరమును, 
సకల రోగముల పోగొట్టునదియు నగు విమానమును సేవించి17 


పాపవిదూరులగుదురనుటలో సందియములేదు. ఏ దేశముననున్నను మనుజుడు 
శ్రీ శ్రీనివాసుని విమానముండు దిశకు తిరిగి 18 


508 


254/Sri Venkatachala mahasmyam/1Part(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


వేజ్బటాద్రిం నమస్కృత్య సద్యః పాపైర్విముచ్యతే । 


సంక్షేపేణ మయా౭_ ప్యేతత్‌ మాహాత్యం కథితం తవ ॥ 


తస్య పుణ్యస్య భూపాల! విమానస్య మహీయసః । 
అతః పరన్లు స్నేహేన స్వయమేవ వదామ్యహమ్‌ ॥ 


త్వయా న పృష్టం రాజేన! 7०:58 గుహ్యతరం మహత్‌! 


అత్యద్భుతమిదం భూప! శృణుష్వ గదతో మమ ॥ 


నారాయణగిరౌ తస్మిన్‌ ఆస్తే నారాయణ స్స్ప్వయమ్‌ । 


గుహాసు చాపి సర్వాసు సర్వేషు శిఖరేషు చ ॥ 
కన్దరేషు చ సర్వేషు నిర్ణరేషు శుభేషు చ । 
భగవాన్‌ దేవదేవేశః సర్వస్మిన్‌ గిరిమూర్ధని 11 
నానావిధాని రూపాణి బిభ్రద్విహరతి స్వయమ్‌ । 
క్వచిచ్చ దేవరూపేణ క్వచిన్మానుషరూపతః ॥ 
క్వచిచ్చ మృగరూపేణ క్వచిద్భక్షాదిరూపతః । 
యత్ర కుత్రచిదాసీనః తస్మిన్‌ దివ్యే 34०2550 ठः? ॥ 
దేవదేవం సమారాధ్యయ ఉపాస్తే జనార్దనమ్‌ I 
కరోతి తస్య సాన్నిధ్యం భగవానాదికృద్ధరిః ॥ 
వృషభాచలభూభాగే ఘటికామపి యో వసేత్‌ । 
సప్తజన్మకృతం పాపం తత్తణాదేవ నశ్యతి ॥ 
యే తత్ర కుర్వతే పాపం అజ్ఞానాద్వేజ్మటాచలే । 
హన్యుస్తాన్‌ సర్వ ఏవైతే (+, శస్త్రపాణయః ॥। 
ఆజ్ఞయా తస్య దేవస్య విష్వక్సేనస్య ధీమతః । 
తస్మాన్న కుర్యాత్సాపన్తు నరస్తస్మిన్‌ మహీధరే ॥ 
న హి తత్ర గిరౌ కళ్చిత్‌ వృక్షః పక్షీ మృగో౭£_థవా । 
ప్రాకృతో జాయతే దేవాః సర్వే తద్రూపిణస్తథా ॥ 
509 


19 


20 


21 


22 


23 


24 


25 


26 


2/7 


28 


29 


30 


255 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, ద్విచత్వారింశో9_ ధ్యాయః 


శ్రీ వేంకటాచలమునకు నమస్కరించి పాతకములనుండి వెంటనే విముక్తుడగు 
చున్నాడు. జనకమహారాజా! ఈ విమాన మాహాత్యమును సంగ్రహముగా తెలిపితిని. 


19 
నీయందలి స్నేహభావముచే నేను నీవు ప్రశ్నించు నవవసరము లేకనే ఇకపై 
వినదగిన ఆ పూజనీయమైన విమానముయొక్క 20 
రహస్యములకెల్ల రహస్యమును, ఆశ్చర్యకరమగు చరితమును తెలిపెదను వినుము. 

41 
ఆ నారాయణ ॐ © ९९ ००० ०@ ०2७०, దాని 6०5०९५०० ०2०, 
శిఖరములన్నిటి యందును, 22 
పవిత్రములగు సెలయేళ్ళయందును, భగవంతుడగు శ్రీనివాసుడు పర్వత 
పైభాగమంతటను 28 
పలువిధరూపములను దాల్చి యొకచో దేవతా రూపము నను, యొకచో 
మనుష్యరూపమునను, 24 
ఒకచో మృగరూపమునను, ఒకచో వృక్షముల రూపమునను, నా పర్వతమున 
నెచటనో యొకచోట వేంచేసి యుండును. 25 
శ్రీ శ్రీనివాసునారాధించి యుపాసించు వారివద భగవంతుడు వేంచేసియుండును. 

టు 

26 
వృషభాద్రియం దిరువదినాలుగు నిమిషములకాలమైన నివసించువారి 
కేడుజన్మలనుండి యొనరించిన పాపమైనను వెంటనే నశించును. 27 
శ్రీ వెంకటాచలమున జ్ఞానముచే నెవరైన పాపకృత్యముల నొనర్చిరేని వారిని 
శస్త్రములను ధరించిన గంధర్వులు 28 
బుద్ధిమంతుడగు విష్వక్సేనుని యాజ్ఞచే వెంటనే సంహరింతురు. కావున మనుజుడా 
పర్వతముపై పాపకృత్యముల నొనరింపరాదు. 29 
ఆ పర్వతమున చెట్టుగాని పక్షిగాని మృగముగాని సాధారణ మగు 
పుట్టుకగలిగినవిగావు. దేవతలే ఆయా వృక్షాదుల రూపమున 80 

510 


255/5 Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
తస్య దేవస్య సేవార్థం సాన్నిధ్యం కుర్వతే సదా । 
ఏవం ప్రాహ పురా౭_గస్తో భగవాన్‌ మునిసత్తమః 


మయా పృష్టః సమాచభ్యా గస్థమాదనపర్వతే | 
నారాయణగిరేస్తస్య మాహాత్యం పరమాద్భుతమ్‌ ॥ 
విస్తరేణ సమాఖ్యాతం మయా9 పి తవ భూపతే । 
అన్యచ్చాపి సమాఖ్యాస్యే త్వయా9_పృష్టం నరాధిప ॥ 
తస్మిన్నదౌా తు యత్చుణ్యం దానాని దదతాం నృప 
ఇత్యుకో జనకస్తేన పప్రచ్చాల_థ మునిం పునః ॥ 


ఇతి శ్రీవామనవురాణో క్షేతఖజ్జే శ్రీ వేజ్మటాచలమా హాత్ళే 
భవిప్పుద్విమానవర్థనం నామ ९४००००5९ ధ్యాయః 


జనక 6 ౮ శ్రకకొకాణా 


అథ త్రిచత్వారింఈో9_ ధ్యా 


స్వామిపుష్కరిణీతీరకృతాన్నదానాది ప్రశంసా 
జనకః :- 
శ్రుతమేతన్మయాల ౨ ఖ్యానం వామదేవ! త్వయోదితమ్‌। 
సర్వజ్ఞం పరమం బ్రహ్మ జానీమో మునిసత్తమ ॥ 


(कद త్వయా సర్వా ణ్యుక్తాని తపతాం వర । 
క్షేత్రాణి యాని పుణ్యాని తీర్థాని విమలాని చ ॥ 


తేషు తేషు చ దానాని ప్రశస్తాని త్వయా మునే । 
నారాయణగిరావస్మిన్‌ కృత్వా దానమనుత్తమమ్‌ ॥ 


యతృలం ప్రాప్పు యాద్దేహీ పాపరాశిం విధూయ వై! 
తద్వదస్య ముని శ్రేష్ట (శ్రోతుం కౌతూహలం హి మే ॥ 


511 


31 


32 


33 


34 


256 


శ్రీవామనపురాణే, క్షేత్రఖందే, త్రిచత్వారింశో9_ ధ్యాయః 


శ్రీనివానుని సేవించుటకై ఆ పర్వతమున జనించి యుందురు. ఈ 
వృత్తాంతమునగస్య మౌనీం(ద్రుడు 31 


గంధమాదన పర్వతముపై నేనడుగగా నాకు తెలిపెను. ఆ ఆశ్చర్యదాయకమగు 
నారాయణాద్రి చరితమును 32 


నేనును నీకు తెలిపితిని. జనక మహారాజా! 33 
ఆ పర్వతమున దానమొసంగిన వారిపుణ్యమును గూర్చి నీవడుగని దానినిగూడ 
తెలుపగలనిని వామదేవుడని నంతనే జనకుడిట్లు ప్రశ్నించెను. 34 


ఇది శ్రీవామన వురాణమున క్షేత్రఖందమున శ్రీవేంకటాచలమవోత్యుమున రాబోవు 
విమానమును వర్ధించుట అనెడు నలుబది రెండవ అధ్యాయము 


==" 


నలుబది మూడవ అధ్యాయము 


స్వామిపుష్కరిణీతీరమున నొనరించిన అన్నదానము 
మున్నగు దానములను వర్ణించుట 


జనకుడు :- 

వామదేవా! నీవు తెలిపినదంతయును వింటిని. సర్వజ్ఞు డును, పరబ్రహ్మయునగు 
శ్రీనివాసునిగూర్చి తెలిసి కొందము. 1 
క్షేతఖండమునందలి పుణ్యక్షేత్రములను గూర్చియు పవిత్రతీర్ధరాజములను 
గూర్చియు 2 
ఆ యా ప్రదేశములలో చేయదగిన (్రేష్టమగు దానము లను గూర్చియు తెలిపితిని, 
ఆ నారాయణాద్రియందెట్టి దానమునొనరించి 3 
మనుజుడు తన పాపసముదాయమును పోగొట్టుకొని ఫలమునందునో దానిని 
తెలుపుము. నాకు విన కుతూహలమగుచున్నదిని 4 

512 


256/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
శతానన్దః :- 
ఇతి పృష్టస్తదా తేన జనకేన మహాత్మనా I 
యత్పుణ్యం దదతాం తత్ర దానానాబ్బు యథాఫలమ్‌॥। 
తత్సర్వం మునిశార్జూలో వక్తుం సముచక్రమే । 
లామదేవః :- 
శృణుష్వావహితో రాజన్‌ యత్సృష్టో9ం_ హమిహ త్వయా॥। 


నారాయణగిరావస్మిన్‌ స్వామిపుష్కరిణీతటే । 
అన్నదానం ప్రశస్తం హి దానానాం దానముత్తమమ్‌ ॥ 
నిత్యమస్మిన్నివసతాం అన్నపానాదికన్తు యః । 
ప్రయచ్చేత్‌ స ఇహైవా౭ శు సర్వరోగైర్విముచ్యతే ॥ 
భూమేర్లోశ్చ హిరణ్యస్య వస్త్రగన్థాదికస్య చ । 
కన్యాయాగాశ్చ చరేద్దానం తిలానామపి యో నరః ॥ 
ప్రేత్య సో౭_ నుత్తమాన్‌లోకాన్‌ ప్రాప్నుయాత్సుణ్యకర్మణామ్‌। 
తేషాం వసతి లోకేషు యావత్మల్పమరిన్హమ ॥ 


తతో భక్తిం పరాం ప్రాష్య విష్ణులోకే మహీయతే । 
నిష్మామో యో దదాత్యన్నం స్వామిపుష్కరిణీ తటే ॥ 


స పుష్కలః ప్రశస్తాత్మా విష్ణుభక్తిం ప్రయాస్యతి । 
తద్భక్తభావమాపన్నః కాలేనాల్సేన భూపతే ॥ 


ప్రాప్య యోగం మునిప్రోక్తం పరమాం గతిమాప్నయాత్‌। 
స్వామిపుష్కరిణీం ప్రాప్య స్నాత్వా పీత్వా చ తజ్జలమ్‌ ॥ 


విధూయ సర్వపాపేభ్యో విష్ణులోకే మహీయతే । 
యావచ్చక్ష్యనుసారం వై సువర్ణం గామథాపి వా ॥ 


513 


10 


11 


12 


13 


14 


257 


శ్రీవామనపురాణే, క్షేత్రఖందే, త్రిచత్వారింశో9_ ధ్యాయః 


శతానందుడు :- 
జనకచక్రవర్తి యడుగగనే యా నారాయణాద్రి యందొనరించిన దానముల వలన 
కలుగు పుణ్యమును, ఫలమును ర్‌ 


మునిపుంగవుడు చెప్పుట కారంభించెను. రాజా! నీవడిగిన దానిని సావధానముగా 
వినుము. 6 


ఈ నారాయణాద్రియందలి స్వామివుష్కరిణీతీరమున దాన ములలోకెల్ల 
నుత్తమదానమగు అన్నదానము శ్రేష్టమైనది. 7 


ఈ వెంకటాద్రియందు నివసించు వారికెల్లపుడునన్నమును దానమొసంగు 
వారీజన్మముననే సకల రోగములనుండి విడివడుదురు. రి 


భూదానము, బంగారుదానము, వస్త్రదానము, చందనాది దానము, కన్యాదానము, 
తిల(నువ్వులు) దానముల నొసంగి చనిపోయిన పిమ్మట 9 


పుణ్యకృత్యముల నొనర్చినవారు పాందునట్టి యుత్తమ లోకములలో 
(పళయకాలాంతము వరకు నివసించి 10 


ఉత్కృవమగం బోక్సిపొాంది విష్ణులోకమున ०९१०९९०5 బడుదురు. 
స్వామిపుష్కరిణీతీరమున ప్రత్యుపకారమున కాశింపక అన్నదానమునొనరించిన 


వారికి 11 
సంపూర్ణుడును, శుద్ధసత్వమయుడునగు శ్రీనివాసుడు భక్తినాసంగును. 
అచిరకాలముననే విష్ణుభక్తుడై 12 
మునిచే చెప్పబడిన యోగమునుపొంది పరమపదము నందును, స్వామిపుష్మరిణిలో 
స్నానమాచరించి యా తీర్థమును త్రాగి 13 
సకలపాపములనుండి విముక్తుడై విష్ణులోకమున పూజింప బడును. తన 
శక్యానుసారము సువర్ణమునుగాని గోవునుగాని 14 
514 


257/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
వస్తాణి వసుధాం వాపి తిలాన్‌ గన్ఫాననుత్తమాన్‌ । 
యో దదాతి స దీర్చాయుః ఆరోగ్యజ్బూపి వినతి ॥ 15 
ప్రాష్నయాత్సర్వకామాంశ్చ భోగాన్‌ భుజ్మే చ పుష్కలాన్‌! 
ముక్తశ్చ సర్వపాపేభ్యః ప్రాష్నయాత్పరమాం గతిమ్‌ ॥ 16 
వామదేవం ప్రతి బ్రహ్మోపదిష్ట స్వామిపుష్కరిణీమాహాత్యమ్‌ 
శృణు చా స్మిన్‌ పురావృత్తం ఆఖ్యానం పర్వతోత్తమే I 


యథా మే కథితం పూర్వం బ్రహ్మణా పరమేష్టినా ॥ 17 

పూర్వం భూమిధరేన్టే£_ స్మిన్‌ బ్రహ్మాణం కమలాసనమ్‌ । 

ఉపాసీనః సమాసీనో వర్షాణామధికం శతమ్‌ ॥ 18 

అహం తీవ్రం తపో౭_కార్షం బ్రహ్మాణం ప్రతి భూమిప। 

కాలేన మహతా తాత భగవాన్‌ కమలాసనః ॥ 19 

ఆవిర్భభూవ పురతః తపసా తోషితో మయా । 

స్వయమేవ చతుర్వక్రో మాం ప్రబోధ్య జనాధిప ॥ 20 

మేఘగమ్బీరయా వాచా ప్రసన్నో వాక్యమబ్రవీత్‌ । 

పరితుష్ణ్టో9 స్మి తే బ్రహ్మన్‌ వామదేవ ద్విజోత్తమ ॥ 21 

యదిచ్చసీహ తద్దాతుం వరదో౭_హమిహాగతః । 

వరం వరయ భద్రం తే యదిచ్చసి మహామునే ॥ 22 

ఇత్యుకో బ్రహ్మణా తేన ప్రసన్నేన మహాత్మనా । 

అహమేవం నృపత్రేష్ట వృణే వరమనుత్తమమ్‌ ॥ 23 

స్వామిపుష్కరిణీ యేయం అత్రాస్తే పర్వతోత్తమే । 

తస్యా ఏవ తు మాహాత్యం జ్ఞాతుమిచ్చామి తత్త్వతః ॥ 24 

మాహాత్యజ్బ ఫలజ్బూపి దర్శనే స్నానపానయోః । 

అస్యాస్తీరే చ దానానాం యతృలం తద్వదస్వ ॐ ॥ 25 
515 


258 


శ్రీవామనపురాణే, క్షేత్రఖందే, త్రిచత్వారింశో9_ ధ్యాయః 
వస్త్రములనుగాని, భూమినిగాని, నువ్వులనుగాని, పరిమళ ద్రవ్యములనుగాని 
దానమొనరించినవాడును దీర్హమగు నాయుర్జాయమును, ఆరోగ్యమును పొందును. 
15 


నకలకోరికల ననుభోవించును. నంవూర్ణభోగములు లభించును. 
సర్వపాపములనుండి విముక్తుడై ఉత్తమ గతిని పొందును. 16 


బ్రహ్మ వామదేవునకు స్వామిపుష్కరిణీ మాహాత్యమునుపదేశించుట 
రాజా! పూర్వ మీపర్వతరాజమున జరిగిన చరితమును (బ్రహ్మ నాకు తెలిపిన 
దానిని నీకు తెలిపెదను. వినుము. 17 
పూర్వమీ పర్వతరాజముననే ననేక వందల సంవత్సరములు పద్మాసనాసీనుడనై 
(బ్రహ్మను గూర్చి ధ్యానించుచు 18 


ఘోరతపమునాచరించితిని. పెక్కు కాలమునకు పూజ్యాడగు బ్రహ్మ 19 
నా తపమునకు సంతసించి నా యెదుట సాక్షాత్మరించినన్ను స్వయముగా మేల్ళొలిపి 
20 
మేఘగర్జనను బోలిన వాక్కుతో 'వామదేవా! నీ తపమునకు సంతసించితిని. 21 
నీవు కోరినవరమునొసంగుటకే యిచ్చటకు వచ్చితిని. నీవు కోరదగిన వరమును 
కోరుకొమ్మని 22 
యాజ్ఞాపించినంతనే నేనామహాత్ముడగు బ్రహ్మను 23 


ఈ పర్వతరాజమున గల స్వామిపుష్కరిణీ మాహాత్యమును యథార్థముగా 
తెలుసుకొనగోరుచున్నాను. 24 


స్వామిపుష్కరిణిని సేవించుట, దానిలో స్నానమాచరించుట, ఆ జలమును 
త్రావుటవలన కలుగు ఫలమును పుష్కరిణీ మాహాత్యమును తెలుపుమని యడిగితిని. 
25 
516 


258/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 

బ్రహ్మోవాచ :- 
అస్యాస్తీరే పురా బ్రహ్మన్‌ చన్టః క్రీరోదసమృవః । 
సౌవర్ణం భూషణం దత్త్వా లావణ్యం పరమం యయా ॥ 
కన్యాం దత్త్వా పురా బ్రహ్మన్‌ కామః కామత్వ మాప్తవాన్‌! 
ధనదో౭_పి ధనేశత్వం స్వర్ణదానాదవాప్తవాన్‌ ॥ 
ఇన్టః షోడశదానాని స్వామిపుష్కరిణీతటే । 
కృత్వా బలాదీనసురాన్‌ దుర్ణయానజయత్‌ పురా ॥ 
అస్మిన్‌ గిరౌ పురా కశ్చిత్‌ ఆగత్య బ్రాహ్మణోత్తమః । 
జిజ్ఞాసుః కావ్యావిన్నామ బ్రహ్మజ్ఞానస్య మానద ॥ 
స్వయమాహూయ 26० బ్రహ్మజ్ఞానమనుత్తమమ్‌। 
దదత్‌ పరమధర్మాత్మా వాచస్పతిరభూన్న్మునే ॥ 
ధరణ్యాం నిత్యనాన్నిధ్యం వేజ్మటాద్రౌ విశేషతః । 
తస్మాత్తతైవ కార్యాణి మహాదానాని పార్థివైః ॥ 
యత్మిజ్బిచ్చ మునే! తస్మిన్‌ స్వామిపుష్కరిణీతటే । 
దద్యాదనుత్తమాన్‌ లోకాన్‌ ఆప్పుయాత్‌ పుణ్యకర్మణామ్‌॥। 

బ్రహ్మకారిత శ్రీవేజటాచలాధీశ మహోత్సవ ప్రశంసా 
మాసి భాద్రపదే పుణ్యే శుక్లపక్షే తు చైత్రభే । 
స్వామిపుష్కరిణీతీరే దేవస్య పరమాత్మనః ॥ 
ఉత్సవః కారితః పూర్వం మయెవ ప్రీతయే హరేః । 
తత్ర తత్ర యుగే చాస్య విష్ణోః స్వామిసరస్తటే ॥ 


ఉత్సవాన్‌ కారయిప్యన్తి నరాః పుణ్యకృతోత_మలాః । 
కిజ్బిదారాధనేనైవ విష్ణుర్భాద్రపదోత్సవే ॥। 


దదాతి సర్వలోకానాం వరానత్యన్తదుర్లభాన్‌ । 
ఉత్సవేషు చ దేవస్య నారాయణగిరిం ప్రతి 
గచ్చన్తి యే నరాః పుణ్యాః తేషామపి ఫలం (శ్రుణు ॥ 


517 


26 


97 


28 


29 


30 


31 


39 


33 


34 


35 


36 


259 


శ్రీవామనపురాణే, క్షేత్రఖందే, త్రిచత్వారింశో9_ ధ్యాయః 


బ్రహ్మోలాచ :- 
ఈ స్వామివుష్కరిణీ తీరమున పాలనము[ద్రమున పుట్టిన చం(ద్రుడు 
సువర్ణాభరణమును దానమొసంగి చక్కదనమును పొందెను. 26 


మన్మథుడు కన్యాదానమునొసంగి అందరిచే కోరబడదగిన సౌందర్యము 
కలవాడాయెను. కుబేరుడు సువర్ణదానముచే ధనాధిపతియాయెను. 27 
స్వామివుష్మరిణీ తీరమున నింద్రుడు వదునారుదానముల నొనంగి 
జయింపశక్యముగాని బలిమున్నగు రాక్షసులను జయించెను. 28 
'ావ్యవిత్తును బ్రాహ్మణ శ్రేష్టుడొకడీ పర్వతమునకు బ్రహ్మను గూర్చి యెజుంగగోరి 
29 
నాతనిని పిలచి శ్రేష్టమగు బ్రహ్మజ్ఞానమునుపదేశింపగా నాతడు పండితుడాయెను. 
30 


భూలోకనివాసము అంతకంటె శ్రీవేంకటాచలమున నిత్యనివాసమునొనరించుచు31 


స్వామిపుష్మరిణీ తీరమున నేది దానమొనరించినను పుణ్యకర్మలనొనరించువారు 
పొందునట్టి యుత్తమ లోకముల నందుదురు. 32 


బ్రహ్మచే నొనర్చబడిన శ్రీవేంకటాచలపతియొక్క 
మహోత్సవమును స్తుతించుట 

భాద్రపద మాసమున శుక్లపక్షమున స్వామి పుష్కరిణీ తీరమున శ్రీమన్నారాయణుని 
33 

ఉత్సవమునాతనికి ప్రీతికలిగించుటకై నేనే యొనర్చితిని. ఆ యా యుగముల 

యందు స్వామి పుష్కరిణీ తీరమున 34 

పుణ్యకర్మల నొనరించు పవిత్రాత్ములు శ్రీ శ్రీనివాసున కుత్సవములనొనరింతురు. 

భాద్రపద మాసము నందొనరించు ఉత్సవమున నే కొలదిగ విష్ణునారాధించినను 35 

సకలలోకనివాసులకును అత్యంతము పొందశక్యము గాని వరములనొసంగును. 


ఉత్సవముల రోజులలో నారాయణాద్రికేగిన మనుజులకు కలుగు ఫలితమును 
వినుము. 36 


518 


259/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
యాని త్వాదధతే పదాని చ మునే నారాయణాద్రిం ప్రతి 
స్తోకం స్తోకమపి ద్విజా అపి జనాస్తేషాం ఫలం య[చ్చుణు। 
యావద్వేజ్మటశ్రైలమాత్మ గృహతస్తావత్పదానాం క్రమాత్‌ 
ప్రాయశ్చెవ పదే పదే క్రతుఫలం భూయాద్భువి ప్రాణినామ్‌॥ 37 


మహోత్సవ సేవార్థమాగతజనారాధక పుణ్యఫలవర్ణనమ్‌ 

యే సేవార్థముపాగతాన్‌ వృషగిరౌ దేవస్య దివ్యోత్సవే 
యావచ్చక్యుపలాలయన్తి భగవాంస్తేషామభీష్టప్రదః । 
యాస్తేషాముపకారమీషదపి వా కుర్యాన్న లోభాదినా 
తస్యా౭_ కల్పమవస్థితిః శృణు మునే! ఘోరే మహారౌరవే॥ 38 
యః స్వామిసరసస్తీరే పుష్పోద్యానాని కారయేత్‌ । 
నననోపవనే తస్య యావత్మల్పమవస్థితిః ॥ 39 

^> ® 
కిమనేన బహూక్తేన యః స్వామిసరసస్తటే । 
యత్మిజ్చిత్కురుతే పుణ్యం తస్యానో నైవ విద్యతే ॥ 40 
వాముదేవః॥- 
ఇత్యుక్త్వా భగవాన్‌ (బ్రహ్మో లోకకృల్లోకపూజితః | 
అన్తర్దధే తదా తస్మాత్‌ (శ్రుతమేతన్మయా పురా ॥ 41 
శతానన్దః:- 
ఇతీరితం తన్మునినా సమస్తం శ్రుత్వా మహౌజా జనకో మహాత్మా । 
ప్రఫుల్లనేత్రః పులకాజ్బితాజ్లో నారాయణాద్రిం ప్రయయౌ ప్రహృష్టః ॥ 42 
సమాపష్య యజ్ఞం జనకో మహాత్మా 
ధురం ధరిత్రాః సచివ నియోజ్య । 
ద్రష్టుం పరం బ్రహ్మ వృషాద్రిమూర్ణ్ని 
స్వయం యయౌ మైధథిలరాజరాజః ॥ 43 


ఇతి శ్రీవామనవురాణో ङं శ్రీవేజ్బటాచలమావాోత్సే 


శ్రీస్వామివువృరిణీతీరక్టతదానఫలవర్థనం నామ టత్రిచత్వారింశో2. ధ్యాయః 


== 6 ౮ శ్రక్‌హొకాణా 


519 


260 


శ్రీవామనపురాణే, క్షేత్రఖందే, త్రిచత్వారింశో9_ ధ్యాయః 


తమ యింటినుండి నారాయాణాద్రికేగుటకై కొలది అడుగులను వైచిన 
మనుజులేవర్ణము వారైనను వారు వేసిన అడుగులన్నిటికి నొకక్రతువు (యజ్ఞము) 
నొనరించిన ఫలితమునందుదురు. 37 


మహోత్సవమును సేవించుటకై వచ్చిన జనులనాదరించిన 
వారి పుణ్య ఫలమును వర్ణించుట 
వృషాద్రియందు శ్రీశ్రీనివాసునుత్సవమున నాయుత్సవ మును సేవింపవచ్చినవారిని 
యధాశక్తిగా నాదరించు వారికి శ్రీనివాసుడు కామితములనొసంగును. లోభము 
మున్నగు గుణములచే నాయాత్రీకులకేమాత్రము నుపకారమొనరింపనివారు 
ప్రకయాంతము వరకు భయంకరమగు రౌరవనరకమున బడుదురు. 38 


స్వామిపుష్కరిణీ తీరమున పుష్పోద్యానమును నిర్మించిన వారు నందనోద్యానమున 
(స్వర్గమునందలి) ప్రళయాంతము వరకు నివసింతురు. 39 


పెక్కుమాటలేల? స్వామి పుష్కరిణీ సరస్తీరమున నేమాత్రము పుణ్యమొనరించినను 


దాని ఫలితమునకంతము లేదు. 40 
(= 

పూజ్యుడును సృష్టికర్తయు, లోకములచే పూజింపబడు వాడునగు (బ్రహ్మయిట్లు 
తెలిపి అంతర్జానమునందెను. 41 
శతానందుడు : 


మహాతేజశ్చాలియగు జనక చక్రవర్తి వామదేవుడు తెలిపిన వృత్తాంతమునంతనువిని 
ఆనందవికసిత నేత్రుడై శరీరమంతయు గగుర్పాటును చెందుచుండ == 42 


యజ్ఞమును పూర్తియొనరించి రాజ్యభారమును మంత్రి కర్చించి వృషాద్రి 
శిఖరముననున్న శ్రీమన్నారాయణుని జూచుటకై సంతసమున బయలుదేరెను. 43 


ఇది శ్రీవామన వురాణమున క్షేతఖండమున శ్రీవేంకటాచలమావోత్యమున 
శ్రీస్వామివువ్ణురిణీ తీరమున నొనరించిన దానములవలన కలుగు ఫలితమును వర్ధించుట 
యనెదు నలుబదిమూదవ అధ్యాయము 


కల + 2:0 శ్రకొకాకాలాలా-. 


520 


260/5 Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
అథ చతుశ్వత్వారించోల_ ధ్యాయః 


స్వామిపుష్కరిణీం ప్రతిసార్థత్రికోటి తీర్జాగమనకాలనిర్ణయః 


२28 :- 
శుత్వెతదథ మాహాత్యం స్వామిపుష్కరిణీం ప్రతి । 
జనకస్తు శతానన్దం పప్రచ్చేదం ముదా౭_న్వితః ॥ 


జనకః :- 
లోకేషు సర్వతీర్లాని ९००००००२ తజ్జలే I 
కిమర్థం వా తదేతన్మే కథయస్వ మహామునే ॥ 


శతానన్దః :- 
పురా భాగీరథీతీరే మార్మణ్ణేయో మహామునిః । 
తపః పరమమాస్థాయ స తేపే పరమం తపః ॥ 
ధ్యాయన్‌ విశ్వస్య జగతః స్రష్టారం భువనేశ్వరమ్‌ I 
తతః కాలేన మహతా బ్రహ్మా లోకపితామహః ॥ 
సాన్నిధ్యమకరో శ్రీత్యా మార్మణ్లేయస్య ధీమతః । 
వచనం వ్యాజహరేదం మార్మణ్ఞయం పితామహః ॥ 
వరం వరయ దాస్యామి యమిచ్చసి మహామునే । 
మార్మక్ణేయః :- 
వరం దేహి మమ బ్రహ్మన్‌ యాచే శ్రద్దాసమన్వితః ॥ 
[౮ 


< = యాని పుణ్యాని సన్తి తీర్థాని వై ప్రభో । 
షు సర్వేషు తీర్థేషు యాత్రాయాం శక్తిరస్త్వితి ॥ 


తస్య తద్వచనం శ్రుత్వా భగవాంశ్చతురాననః । 
ప్రహసన్‌ వ్యాజహారేదం మార్మణ్ణేయం తపస్వినమ్‌ ॥ 


521 


261 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, చతుశ్చత్వారింశో9_ధ్యాయః 


నలుబది నాట్ల అధ్యాయము 


మూడున్నర కోట్ల పుణ్యతీర్థములును స్వామి పుష్కరిణిలో వచ్చి చేరు 
పుణ్యకాలమును నిర్ణయించుట 
వ్యాసమహర్షి :- 
వామదేవుడు నిమివుత్రుడగు జనకమహారాజునకు తెలిపిన స్వామి పుష్కరిణీ 
మాహాత్యమును విని మిధిలాధీ శుడగు జనకచ(క్రవర్తి శతానందుని 
సంతసముననిట్లు ప్రశ్నించె నని వ్యాసమహర్షి మునీంద్రులకు తెలుపుచుండెను. 1 


జనకుడు :- 
శతానందా! లోకమునందలి తీర్థరాజములన్నియు నెందులకిట్లు స్వామిపుష్కరిణిలో 
వచ్చిచేరునో తెలుపుమని జనకచక్రవర్తి యడుగా శతానందుడిట్లు తెలిపెను. 2 


శతానందుడు :- 
పూర్వము గంగాతీరమున మార్మండేయ మహర్షి తపోనిష్టలో నుండి 3 


సకల జగత్మృష్టికర్తయగు చతుర్ముఖుని గూర్చి తప మాచరింపగా చాల కాలమునకు 
చతుర్ముఖుడు 4 


మార్మండేయునకు ప్రత్యక్షమై యాతనితో ర్‌ 


మునిపుంగవా! నీకేమి కావలయునో కోరుకొనమిని పలికెను. మార్మండేయుడంత 
చతుర్శుఖునితో “పితామహా! శ్రద్ధతో నిన్నర్థించుచున్నాను. 6 


ముల్లోకములయందెన్ని పుణ్యతీర్ణములుకలవో వాటి యన్నిటి యందును 
స్నానమాచరించుటకై వెడలుటకు శక్తివంతుడనగునట్లు నాకు వరమునిమ్మని 
ప్రార్థించెను. 7 
మార్మండేయుని ప్రార్థనను విని బ్రహ్మనవ్వుచు నాతనితో 8 


522 


261/5 Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


బ్రహ్మోలాచః:- 
లోకే సర్వేషు తీరేషు స్నానం వరశతెరపి । 
కరుంన శక్యతే బ్రహ్మన్‌ నమయానచ శమ్బ్మునా॥ 9 


అన్యం వక్ష్యామి తే (బ్రహ్మన్‌ ఉపాయం మునిసత్తమ। 
ఇతో దక్షిణదిగ్భాగే మునే ద్విశతయోజనే ॥ 10 


అస్తి శ్రీ వేజ్బటో నామ ప్రథితః పర్వతోత్తమః । 
ద్రవిదేషు మహాపుణ్యః సేవితస్రిదశైర్లిరిః ॥ 11 


తస్య శృజ్లే సుమహతి పుణ్యా పాపవినాశివీ । 

“స్వామి ష్కరిణీ నామ సరసి సర్వకామదా ॥ 12 
తైలోక్యవర్తినాం బ్రహ్మన్‌ తీర్ధానాం స్వామినీ హి సా 

మాసెతు మార్గశీర్చాఖ్యే ద్వాదశ్యాం పూర్వపక్షకే ॥ 13 


అరుణోదయవేలాయాం త్రిషు లోకేషు విశ్రుతాః 


తిస్రః కోట్యో? ర్లకోటీశ్చ తీర్దానాం సుమహామతే ॥ 14 
సాన్నిధ్యం తత్ర ८०८९२ స్వామిపుష్కరిణీజలే I 
పాపం స్వేషు వినిర్ముక్తం లోకైరఘసమన్నితైః ॥ 15 
నిర్హరన్తీహ తీర్లాని తస్యాస్తీరసమన్వయాత్‌ । 
మార్మణ్లేయ మహాభాగ భువనత్రయవాసినామ్‌ ॥ 16 
తీర్దానాం తత్ర గత్వా త్వం సేవాఫలమవాప్నహి!। 
స్వామిపుష్కరిణీత్యేతత్‌ నామధేయజ్బు తత్కృతమ్‌ ॥ 17 
మార్మణ్లేయ! సమస్తానాం తీర్దానాం స్వామినీ యతః । 
అన్యచ్చ తవ వక్ష్యామి రహస్యం ధర్మగోచరమ్‌ ॥ 18 
523 262 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, చతుశ్చత్వారింశో9_ధ్యాయః 


>+ + 
నకలతీర్భ్థములయందును స్నానమాచరింవవలెనన్న వందల కొలది 
సంవత్సరములకైనను శంకరునికైన నలవికాదు. 9 


కావున నీకు మరియొక యుపాయమును తెలిపెదను వినుము. దక్షిణదిక్కున 
రెండువందల యోజనముల దూరమున 10 


ద్రవిడ దేశములయందు మహాపవిత్రమై దేవతా సంసేవ్యమైన శ్రీవేంకటాచలమను 
పర్వతేంద్రము ప్రఖ్యాతిని గాంచియున్నది. 11 


దానియెత్తగు శిఖరమున పవిత్రమైనదై పాపహరమగు స్వామిపుష్కరిణీనది 
సకలాఖీష్టదాయియై విరాజిల్లుచున్నది. 12 


ఆ స్వామి పుష్కరిణి ములోకములయందలి పుణ్య తీర్తములలో త్రేష్షమై 
యలరారుచున్నది. మార్గశిర మాసమున ద్వాదశిరోజున శుకపకమున 13 


అరుణోదయ సమయమున ముల్లోకములయందును ఖ్యాతినిగాంచి 
మూడుకోట్లఏబది లక్షల తీర్థములును 14 


స్వామిపుష్కరిణీ తీరమున వచ్చి చేరుచున్నవి. పాపాత్ములచే నా తీరములయందు 
వారి వారి పాపములు ९3602 బడుటచే 15 


నా తీర్థములు స్వామిపుష్కరిణీతీరమున కలసి తమ యందలి పాపములను 
ప్రక్షాళించుకొనుచున్నవి. ముల్లోకముల యందలి 16 


తీరములయందు స్నానమాచరించిన ఫలితమును నీవు స్వామిపుష్కరిణీ స్నానము 
వలన పొందుము. అందువలననే దానికి స్వామిపుష్మరిణియను పెరువచ్చినది. 17 


సకల తీర్భములకథీ శ్వరి యగుటచేతనే దీనికి “స్వామి పుష్మరిణి'యను 
పేరుంచబడినది. 18 


524 


262/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 


యత్‌ జ్ఞాత్వా మునిశార్లూల జ్ఞాతవ్యం నావశిష్యతే I 
Sy (©) Sy 
గజ్లాదిపుణ్యతీర్థాని యావన్తీహ మహీతలే ॥ 


యాని వా మేరుశ్ళజ్లాగ్రే కైలాసే మన్దరోపరి । 
పాతాలే సిన్గుతీరేషు తథా ద్వీపాన్తరేష్వపి ॥ 


తేషు తేషు చ దానానాం వ్రతానాం జపహోమయోః । 
శ్రుతిస్మ ఎతిపురాణేషు వివిధం (శూయతే ఫలమ్‌ ॥ 
తత్సర్వం యుగపత్రాప్తం య ఇచ్చేన్మునిసత్తమ । 
సమార్గశీర్షద్వాదశ్యాం 22०७६००० నియతాత్మకః ॥ 

0 > > 
వేజ్యటాద్రౌ మహాపుణ్యే స్వామిపుష్కరిణీతటే । 
కుర్యాదేకతమం దానం విప్రాయ (2०९६८०४३ ॥ 
విష్ణుభక్తాయ శాన్తాయ దరిద్రాయాల_ నసూయవే । 
తేన సర్వేషు తీర్థేషు తద్దత్తం నాత్ర సంశయః ॥ 
యాని షోడశదానాని మహాన్యాహుర్మునీశ్వరాః । 
తేషామేకం తు యః కుర్యాత్‌ స్వామిపుష్కరిణీతటే ॥ 
మార్గశీర్నే ॐ పక్షే ద్వాదశ్యాం విజితేన్హియః I 
తేన షోడశ దానాని తీర్థేషు సకలేష్వపి । 
మార్మణ్లేయ! కృతాని స్యుః యుగపత్తత్‌ మహాద్భుతమ్‌॥ 
“ధనుర్మాసే సితే పక్షేద్వాదశ్యామరుణోదయే | 
ఆయాని సర్వతీర్థాని స్వామిపుష్కరిణీజలే ॥ 
ఇమం మన్రం సముచ్చార్య స్నాతస్తతృలమాప్పు యాత్‌! 
ఏతత్‌ గుహ్యం పురా విష్ణుః ప్రోవాచ భగవాన్మమ ॥ 


525 


19 


20 


21 


22 


23 


24 


26 


27 


28 


263 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, చతుశ్చత్వారింశో9_ధ్యాయః 


దీనిని తెలిసికొనుటవలన నింక తెలియదగినదేదియును మిగిలియుండదో అట్టి 
ధర్మముచే మాత్రమె తెలియదగిన మరియొక రహస్యమును తెలుపుచున్నాను, ఈ 
భూమిపైనెన్ని గంగాది పుణ్యతీర్థములు గలవో 19 


మేరుపర్వతశిఖరమునను, కైలాసమునను, మందరాద్రి పైనను, పాతాళమునను, 
సముద్రతీరములందును, ద్వీపాంతరములందునుగల పుణ్యతీర్ధములందొనర్చిన 
దానములు, వ్రతములు, జపములు, హోమములవలన కలుగు ఫలితము 
(శుతులయందును, స్మ ఎతులయందును, పురాణముల యందు ననేక విధములుగా 
వినవచ్చుచున్నది గదా! 20,21 


అదియంతయు నొకేసారి పాందగోరువారు మార్గశిర మూసు 242 
ద్వాదశితిథియందు శుక్షపక్షమున మనోనిగహము కలిగి 22 


మహాపవిత్రమగు వేంకటాచలమునందలి స్వామిపుష్కరిణీ తీరమున వేదవిదుడును 
23 


విష్ణుభక్తుడును, శాంతస్వరూపుడును, నిర్ధనుడును, అసూయలేనివాడునగు 
బ్రాహ్మణునకు పదునారు దానములలోనే దానమునొనరించినను నా దానము 
సకల తీరములయందాచరించిన దానఫలితమును కలుగజేయును. 24 


ప్రసిద్ధికెక్కిన పదునారు దానములలో ఏ దానమునైనను స్వామిపుష్మరిణీ తీరమున 25 
మార్గ శిరమాన మున శుక్షవక్షమున ద్వాదశి రోజున ఆచరించెనేని 
సకలతీర్థములయందును పదునారు దానములనొకే పర్యాయమొనరించిన ఫలితము 
కలుగుట మహాశ్చర్యము. 26 


“ధనుర్మానమున శుక్లపక్షమున ద్వాదశిరోజున అరుణో దయమున 


సకలతీర్థములును స్వామిపుష్కరిణిలో వచ్చి చేరునిను 27 

మంత్రమునుచ్చరించుచు స్నానమొనరించిన సకల తీర్థస్నానఫలితమునందును. 

ఈ రహస్యమును మున్ను శ్రీ మహావిష్ణువు నాకు తెలిపెను. 28 
526 


263/5 Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్మ్యే, చతుర్దభాగే 


శతానన్దఃః- 
ఇత్యుక్తా ऋ (బ్రహ్మో మార్మణ్ణేయస్య పశ్యతః । 
మార్మణ్లేయస్తు నృపతే విస్మయావిష్టమానసః ॥ 


నారాయణగిరిం ప్రాయాత్‌ తథైవ ప్రీతమానసః । 
గత్వా తస్మిన్గిరౌ పుణ్యే స్వామిపుష్కరిణీం శుభామ్‌ ॥ 


దృష్ట్వా స్నాత్వాథ తస్యా వై విపులే విమలే జలే । 
తస్యాస్తీరే మహీపాల! భగవన్తం జనార్దనమ్‌ ॥ 


సమభ్యర్చ్య హృషీకేశం ప్రసన్నేనాన్తరాత్మనా । 
వత్సరాణాం త్రయం రాజన్‌ ఉవాసస మహీధరే ॥ 


(६3923 >) తీర్దానాం ఆగమం ప్రేక్ష ऽ తత్తిధౌ । 
మార్మణ్లేయో మహీపాల ప్రసాదాత్‌ శార్‌బ్లధన్వనః ॥ 
అవాప 590००976 అనన్తం శాశ్వతం మునిః ॥ 


లామదేవః :- 
య ఇదం శ్రావయే న్నిత్యం స్వామితీర్ణస్య వైభవమ్‌! 
శృణోతి పరయా భక్తా ద్వాదశ్యాం మారశీరకే ॥ 


తస్య ప్రసన్నో భగవాన్‌ సర్వమిష్టం ప్రయచ్చతి । 
ఏకాదశ్యాముపోష్యాస్మిన్‌ పర్వతే వేజ్బటాహ్వయే ॥ 
ద్వాదశ్యాం మార్గశీర్నే తు పూర్వపక్షే చయే నరాః । 
స్నానం కృత్వా యథాన్యాయం స్వామితీర్థే సమాగతాః॥। 
ప్రణమన్తి జగన్నాథం తత్తీరతలవాసినమ్‌ । 

తే నరాస్తత్రసాదేన పాపరాశిం విధూయ వై । 
తత్ర్రయాన్సి పరం ధామ శాశ్వతం బ్రహ్మసజ్జితమ్‌ ॥ 


527 


29 


30 


31 


832 


33 


34 


35 


36 


37 


264 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, చతుశ్చత్వారింశో9_ధ్యాయః 


శతానందుడు:- 
మార్మండేయుడుచూచుచుండగనే (బ్రహ్మ తిరోహితు డయ్యెను. మార్మండేయు 
డాశ్చర్య చకితమానసుడై 29 


సంతసమున నారాయణాద్రికేగి ఆ పర్వతరాజమునందలి స్వామిపుష్మరిణిని30 


సేవించి దాని పవిత్రజలమున స్నానమాచరించి దాని తీరమున వేంచేసియున్న శ్రీ 
శ్రీనివాసుని 31 


నిర్మలాంతఃకరణుడై పూజించి మూడు సంవత్సరములా పర్వతేంద్రమున 
నివసించెను. 32 


శ్రీమన్నారాయణాను[గ్రహముచే మార్కందేయుడు ప్రతి సంవత్సరమున 
మార్గశిరమాసమున శుక్లపక్ష ద్వాదశి తిథియందన్ని తీర్థములు స్వామిపుష్కరిణిలో 
వచ్చిచేరుటను సేవించుచు శాశ్వతానందమునందిను. 33 


మార్గశిరమానమున ద్వాదశిరోజున స్వామిపుష్కరిణీ తీర్భవైభవమును 
భక్తితోవినుపించు వారికిని భక్తితో విను వారికిని 34 


శ్రీమన్నారాయణుడను(గహించి యంభీ ష్టములనన్నిట్‌ నానంగును. ఈ 
శ్రీవేంకటాచలమున 35 


మార్గశిరమున ఏకాదశిరోజున నుపవసించి, ద్వాదశి యందు శుక్ల పక్షమున 
శాస్తానుసారముగా స్వామి తీర్థమున స్నానమొనరించి 36 


స్వామిపుష్కరిణి తీరమున నివసించు శ్రీమన్నారాయణుని సేవింతురో వారాతని 
యనుగ్రహముచే పాపరాశిని పోగొట్టుకొని మోక్షసామ్రాజ్యమునలంకరింతురు. 37 


528 


264/5 Venkatachala mahasmyam/1Pari(file-ii) 


శ్రీవేంకటాచలమాహాత్త్యే, చతుర్దభాగే 
స్వామిపుష్కరిణీతీర్థస్నానార్థం శ్రీవేజ్బటాచలం ప్రతి 
జనకనృపాగమనమ్‌ 


శాస్తాణాం పరమో వేదో దేవానాం పరమో హరిః । 
తీర్ధానాం పరమం తీర్థం స్వామిపుష్కరిణీ నృప ॥ 38 


తస్మా త్త్వమపి రాజేన గత్వా నారాయణాచలమ్‌ । 
స్వామిపుష్కరిణీతోయే స్నాత్వా నియతమానసః ॥ 39 


తత్తీరవాసినం దేవం శరణ్యం సర్వదేహినామ్‌ I 
నారాయణం సమారాధ్య సర్వాన్మామానవాప్స్యసి। 40 


శ్రీవేదవ్యానః :- 
ఏతచ్చుత్వా తు జనకః శతానన్లోదితం తదా । 
ప్రహర్షమతులం లబ్భా మన్రిభిస్సహితో నృపః ॥ 41 


గత్వా వృషాచలం తీవ్రం స్వామిపుష్కరిణీజలే I 
స్నాత్వా దృష్ట్వా9_థ దేవేశం శ్రీభూమిసహితం తతః॥ 42 


తత్ర స్థిత్వా చిరం కాలం సర్వాన్మామా నవాష్య చ । 
ఆగత్య మిథిలాం రాజా శశాస పృథివీమిమామ్‌ ॥ 43 


ఇతి శ్రీవామన పురాణే 51 1 శ్రీ వేజటాచలమాహాత్ళే 
స్వామిపువ్యరిణీం ప్రతి సార్ధత్రికోటితీర్జాగమన తత్సాలక్టు తదానఫలాదివర్ధనం నామ 
చతుళ్ళత్వారింశో2. ధ్యాయః 


ఇజ్జం శ్రీవామన పురాణే వింశతి (ప్రభృతి చతుళ్ళత్వారింశ పర్వన్తం 
పంచవింశాధ్యాయాతకః శ్రీవేజ్బటాచలమావోత్సు వరోభాగః 
సమాప్తి మగమత్‌ 
శ్రీవేజ్బటాద్రినిలయః కమలాకాముకః పుమాన్‌ । 
అభజ్లురవిభూతిర్నః తరజ్ఞయతు మజ్జలమ్‌ ॥ 


[य 0 ఏ + శతా 


529 265 


శ్రీవామనపురాణే, క్షేత్రఖండే, చతుశ్చత్వారింశో9_ధ్యాయః 
స్వామిపుష్కరిణీ తీర్ధస్నానమునకై జనక చక్రవర్తి 
శ్రీవేంకటాచలమునకు వచ్చుట 
శాస్త్రములలో వేదశాస్త్రము గొప్పది. దేవతలలో శ్రీమన్నారా యణుడు గొప్పవాడు. 
తీర్థములలో స్వామిపుష్మరిణి శ్రేష్టమైనది. 38 


కావున రాజా! నీవు నారాయణా ద్రికేగి నిర్మలాంతఃకరణుడవై స్వామిపుష్కరిణిలో 
స్నానమాచరించి 39 


ఆ తీరమున వసించువాడును సకల ప్రాణులచేతను శరణు పొందదగిన వాడును 
అగు శ్రీమన్నారాయణుని పూజించి సకలాభీష్టములను పొందగలవిని శతానందుడు 
పలికెను. 40 


మునీంద్రులారా! శతానందుడిట్లు తెలుపగా జనక చక్రవర్తియు మిక్కిలిసంతసించి 
మంత్రులతోగూడ 41 


వెంటనే వృషాద్రికేగి స్వామిపుష్కరిణీ జలమున స్నాన మాచరించి శ్రీభూదేవులతో 
గూడిన శ్రీనివాసుని సేవించి 42 


అచ్చటనే చాలాకాలము నివసించి సకలాభీష్టములను పొంది మరల మిధిలా 
పట్టణమునకు తిరిగివచ్చి ఈ భూమిని పాలించెను. 43 


ఇది శ్రీవామన వురాణమున క్షేతఖండమున శ్రీవేంకటాచలమావోత్యుమున 
స్వామివుష్ణురిణిలో మూదున్నరకోట్ల తీర్థరాజములువచ్చి చేరుకాలమున 
నొనరించినదాన ఫలితమును వర్ణించుటయనెడి నలుఐదినాల్లవ అధ్యాయము. 


ఇట్లు శ్రీ వామన వురాణమున నిరువది మొదలు నలుబది నాల్గవ అధ్యాయము వరకు 
నిరువది అయిదు అధ్యాయములలోని శ్రీ వేంకటాచలమావోత్యముతో గూడిన 
(ేష్టమగు భాగము నంపూర్ణము. 


లక్ష్మీదేవి యందత్యంతానురాగము కలవాడును శ్రీవెంకటాచలమున 
నివసించువాడును అగు శ్రీనివాసుడు మన కవిచ్చిన్నమగు సంపత్తిని శుభపరంపరల 
నాసంగుగాక! 


---==>० 2 °= 


580 


265/Sri Venkatachala mahasmyam/1Pari(file-ii) 


